కవిత్రయ విరచిత 
శ్రీమదాంధ్ర మహాభారతము 
( సరళ వ్యాఖ్యాన సహితం ) 
సంపుటము - 6 
విరాటపర్వము 
కృతికర్త 
తిక్కన సోమయాజి 
వ్యాఖ్యాతలు 


డాక్టర్‌ కే, సర్వోత్తమరావు 
డాక్టర్‌ ఆర్‌. అనంతపద్మనాభరావు 
శ్రీ సింగరాజు సచ్చిదానందం 
డా॥ ౩. రామగోపాలకృష్ణమూర్తి 


ప్రధాన సంపాదకుడు 


దాక్టర్‌ జి.వి.సు బ్రహ్మణ్యం 





ప్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్తానములు 
తిరుపతి 


2013 


KAVITRAYA ౪1౧4011114 
SRIMADANDHRA MAHABHARATAM 


With Commentary 
Virataparvamu of Tikkana Somaya 
Vol. Vl. 


Commentary by 

Dr. K. Sarvothama Rao - ist Canto 

Dr. R. Ananta Padmanabha Rao - 2nd Canto 

Sri Singaraju Sachidanandam - 3rd Canto 

Dr. Medavaram Venkatanarayana Sarma - 4th Canto 
Dr. గ. Ramagopala krishnamurthy - 5th Canto 


Edited by 
Dr.G.V.Subrahmanyam 


T.T.D.Religious Series No.605 
First Edition : August 2002 
First Re-print : 2006 


Second Edition: 2013 
Copies : 5,000 


©All Rights Reserved 


Published by 

Sri. M.G. Gopal, LA.S. 
Executive Officer, 
T.T.Devasthanams, 
Tirupati - 517 507 


D.T.P. Type Setting 
Editor-In-Chief Office 
110. Tirupati. 


Cover Design: 


Printed at: 


ఒక నూట 


తిరుమల తిరుపతి దేవస్థానం సనాతనధర్మప్రచారరంగంలో పూర్వంనుంచి ప్రముఖమైన సేవ లందిస్తున్నది. 
అందుకు అధికంగా దోహదపడే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు, రామాయణ భారత భాగవతాది ధార్మిక 
(గ్రంథాలు విరివిగా ప్రచురిస్తూ ప్రజాబాహుళ్యానికి అందజేస్తూనే ఉంది. 


ఈ ధార్మిక ప్రచార మహోద్యమంలో భాగంగా తి.తి.దేవస్థానం కవిత్రయ విరచితమైన ఆంధ్ర మహాభారతాన్ని 
విసృత వ్యాఖ్యాన సహితంగా తెలుగు ప్రజల కందజేయాలనే ఉద్దేశంతో ఒక బృహత్‌ సాహిత్య యజ్ఞాన్ని చేపట్టింది. 
ఆచార్య బి.వి.సుబ్రహ్మణ్యంగారి ప్రధాన సంపాదకత్వపర్యవేక్షణలో దేశంలో సుప్రసిద్దులైన ముఫ్టైమంది పండితులచేత 
18 పర్వాలను వ్యాఖ్యానింపజేసి 15 సంపుటాలుగా వెలువరించింది. ఆంధ్రమహాభారతానికి సమ(గంగా వెలువడిన ఏకైక 
వ్యాఖ్యానం ఇది. ఈ మహాభారత మహేతిహాస సంపుటాలు పదిహేనింటినీ 2005 సంవత్సరపు శ్రీవారి (బ్రహ్మోత్సవాలలో 
అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గౌ॥ శ్రీ వైయస్‌.రాజశేఖరరెడ్డి గారు ఆవిష్కరించి తెలుగు జాతికి కానుకగా సమర్పించారు. 


పాఠకులందరికీ అందుబాటులో ఉండేటట్టు చాల తగ్గింపు ధరకే, కేవలం వెయ్యి రూపాయలకే తి.తి.దేవస్థానం 
అందించింది. పాఠకుల విశేషాదరణకు పాత్రమైన ఆంధ్రమహాభారత |ప్రతులన్నీ అనతికాలంలోనే పూర్తిగా చెల్లిపోయాయి. 


పాఠకుల అక్కర తీర్చేందుకు మళ్ళీ భారతసంపుటాల పునర్ముద్రణ ఆవశ్యకతను దేవస్థానం గుర్తించింది. 
తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సవరించుటకుగాను ఈ సందర్భంగా దేవస్థానం, ఈ దిగువ పేర్కొన్న 
ప్రముఖ సాహితీవేత్తలతో కూడిన ఒక పండితపరిషత్తును ఏర్పాటుచేసింది. 


1) శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 

2) ఆచార్య రవ్వా శ్రీహరి 

3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 


5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 


IV 


6) ఆచార్య కె. సర్వోత్తమరావు 
7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు 


ఈ పండితపరిషత్తు సభ్యులందరు ఆమూలా(గ్రంగా పరిశీలించినతర్వాత పునర్ముద్రించబడిన మహాభారతం 
18 పర్వాలను 15 సంపుటాలుగా రసజ్ఞాలైన చదువరులకు అందజేస్తున్నాం. 


పాఠకమహాశయులు యథాపూర్వం మా యీ ప్రయత్నాన్ని ఆదరించగలరని, చదువరు లందరికి ఆ దేవదేవుని 


ఆశీస్సులు అందగలవని ఆశిస్తున్నాం. 


సదా శ్రీవారిసేవలో... 


PIN 


(లంక వేంకట సుబ్రహ్మణ్యం) 
కార్యనిర్వహణాధికారి, 
తి.తి.దేవస్థానములు, తిరుపతి. 


సరళవ్యాఖ్యాన సహిత 
కవిత్రయ భారతం ద్వితీయ ముద్రణ 
పూర్వాపరాలు 


భారతీయ సనాతన సంస్కృతి మణి కిరీటంలో జాజ్వల్యమానంగా మెరుస్తున్న ముచ్చటైన మూడు అమూల్యరత్నాలు 
రామాయణ, భారత, భాగవత (గ్రంథాలు. అనాదిగా ఆసేతుహిమాచలం ధర్మప్రచారంలోను, ధర్మపరిరక్షణలోను ఈ 
అమూల్య(గంథాలు అద్భుతమైన ఎనలేని పాత్రను పోషిస్తున్నాయి. అందులోను త్రిలింగాలమధ్య నెలకొన్న ఆంధ్రులకు 
అత్యంత ఆదరణీయమైనవి, ప్రీతిపాత్రమైనవి ఈ మూడు (గ్రంథాలు. అందువల్లే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మో రక్షతి 
రక్షితః అన్న నినాదంతో ధర్మపరిరక్షణకోసం ఈ మహాగ్రంథాల ప్రచురణ పెద్దఎత్తున చేపట్టింది. 


మహోన్నతమైన ఈ బృహత్‌సాహితీయజ్ఞంలో తొట్టతొలిగా సవ్యాఖ్యానంగా కవిత్రయ భారత [గ్రంథ ప్రచురణను 
చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహా ఆధ్వర్యవానికి అధిదైవతం శ్రీ వేంకటేశ్వరుడు కాగా, ఎందరో పండితవరేణ్యులైన 
వ్యాఖ్యాతలు బుత్విక్కుల పాత్రను పోషించారు. సుమారు 30 ఏండ్లపాటు సాగిన ఈ సాహితీక్రతు నిర్వహణకుగాను నాటి 
శ్రీకార్యనిర్వహణాధికారి శ్రీ కుమారస్వామి రెడ్డిగారి కార్యనిర్వహణలో (ప్రజాసంబంధాల అధికారిగా కొనసాగిన శ్రీ రావుల 
సూర్యనారాయణమూర్తిగారు విశేషక్షృషి చేసినారు. అలాగే ఆనాడు ప్రధాన సంపాదకులుగా వ్యవహరించిన ఆచార్య దివాకర్ల 
వేంకటావధానిగారు, సంపాదకులుగా వ్యవహరించిన డా॥ నండూరి రామకృష్ణమాచార్యులుగారు, డా॥ అప్పజోడు 
వేంకటసుబ్బయ్యగారు భారత ముద్రణలో ప్రత్యేకమైన పాత్రను పోషించారు. తరువాత కవిత్రయ మహాభారత వ్యాఖ్యాన 
రచనాకార్యక్రమానికి పూర్తిగా ప్రధాన సంపాదకత్వ బాధ్యత వహించిన ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని 
సమర్థంగా నిర్వహించి పద్దెనిమిది పర్వాల భారతాన్ని పదిహేను సంపుటాలుగా వెలుగులోనికి తీసుకురావటంలో కీలకపాత్రను 
వహించారు. ఇదే పరంపరలో “సప్తగిరి” సంపాదకులు శ్రీ కాట్రపాటి సుబ్బారావు గారు, ఆ తర్వాత “సప్తగిరి సంపాదకులు 
డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి గారు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. పిదప “సప్తగిరి ప్రధాన సంపాదకులు, 
డా॥ సి.శైలకుమార్‌ గారు మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారల పర్యవేక్షణ కాలంలో “కవిత్రయ 
భారతం ప్రచురణ పూర్తి అయింది. ఆ తరువాత అనతికాలంలోనే ఆ గ్రంథ ప్రతులు అన్నీ పూర్తిగా చెల్లిపోయి ద్వితీయముద్రణకు 
ఆవశ్యకత ఏర్పడింది. 


డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు గారి సలహా మేరకు నాటి శ్రీకార్యనిర్వహణాధికారి డా॥ కె.వి. రమణాచార్యులుగారు 
భారత తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సరిచేయుటకుగాను 1) డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు 
2) ఆచార్య రవ్వా శ్రీహరి 3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 6) ఆచార్య కె. సర్యోత్తమరావు 7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు - ఈ ఏడుగురు 
పండితులతోకూడిన ఒక పండిత పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి శ్రీకార్యనిర్వహణాధికారిగా బాధ్యతలను 
స్వీకరించిన శ్రీ ఐ.వై. ఆర్‌. కృష్ణారావుగారు ప్రత్యేక (శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసారు. పండిత పరిషత్తు వివిధ 
పండితులు వ్రాసిన వ్యాఖ్యాన భాగాలను పరిశీలించి అన్వయ దోషాలను, ముద్రారాక్షసాలను, శైలీ భేదాలను వీలైనంతవరకు 
గుర్తించి సవరించి శైలిలో ఏకరూపత సాధించేందుకు తగిన కృషి చేసింది. ఆ పండిత పరిషత్తులో నన్ను కూడా ఒక సభ్యుడిగా 
దేవస్థానం స్వీకరించడం శ్రీనివాసుని నిర్దెతుకమైన అనుగ్రహానికి తార్మాణం! అంతేగాక 2011 ఫిబ్రవరిలో దేవస్థానం గ్రంథ 
ప్రచురణ విభాగానికి ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా నన్ను నియమించడమే గాక, ‘కవిత్రయ భారత పునర్ముద్రణిను పర్యవేక్షించే 
బాధ్యతను కూడా దేవస్థానం నాకు అప్పగించింది. ఆనందనిలయుని అపారకృపవల్ల 'కవిత్రయ భారతం” పునర్ముద్రూకార్యంకూడ 
పూర్తి అయింది. 


VI 


మలిముద్రణ ఈ రూపంలో రావడానికి అన్నివిధాలా సహాయసహకారాలందించిన తి.తి.దే. పాలకమండలి అధ్యక్షులు 
శ్రీ కనుమూరి బాపిరాజుగారికి మరియు పాలకమండలి సభ్యులకు నా కృతజ్ఞతలు. 


సవ్యాఖ్యాన మహాభారత ద్వితీయ ముద్రణను వేగవంతం చేసి ప్రజాబాహుళ్యానికి అందించడంలో విశేషకృషి చేసిన 
శ్రీకార్యనిర్వహణాధి కారులు శ్రీ ఎల్‌. వి.సుబ్రహ్మణ్యం, ఐ.ఏ.ఎస్‌. గారికి, సంయుక్త కార్యనిర్వహణాధికారులు 
శ్రీ పి.వెంకటరామిరెడ్డి, ఐ.ఏ.ఎస్‌; శ్రీ కె.యస్‌. శ్రీనివాసరాజు, ఐ.ఏ.ఎస్‌. గారలకు నా కృతజ్ఞతలు. 
6 a 
సరళ వ్యాఖ్యాన సహిత కవిత్రయ మహాభారత ముద్రణల్లో నాటి నుండి నేటివరకు తమ అమూల్య సహాయ 
సహకారాలు అందించిన తి.తి.దే. శ్రీకార్యనిర్వహణాధికారులకు, సంయుక్త కార్యనిర్వహణాధికారులకు, ప్రజాసంబంధాల 
అధికారులకు, ముద్రణాలయ అధికారులకు అందరికీ నా కృతజ్ఞతలు. 


వృత్తిరీత్యా ఇంజనీర్‌ అయినప్పటికి సాహిత్యాభిలాషతో తి.తి.దే. మహాభారతంలోని కొన్ని సవరణలను గుర్తించి 
తెలియజేసిన శ్రీ పుత్తా పుల్లారెడ్డి గారికి ధన్యవాదాలు. 

కవిత్రయభారత పునర్ముద్రణకార్యక్రమంలో అవసరమైన సహకారమందించిన సహృదయులు 'సప్తగిరి ప్రధాన 
సంపాదకులు డా॥ సి.శైలకుమార్‌ మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారలకు కృతజ్ఞతలు. అలాగే 
పునర్ముద్రణ విషయంలో అడుగడుగునా, చేదోడు వాదోడుగా వుంటూ పూర్తి సహాయ సహకారాలందించిన పండితులు 
మహాకవి విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు, ఉపసంపాదకులు డా॥ కంపల్లె రవిచంద్రన్‌, డా! నొస్సం నరసింహాచార్య, 
శ్రీమతి మొలకా ఉత్తర ఫల్లుణి, పరిశోధక సహాయకులు, డా॥ డి.భారతి, డా॥ టి.సావిత్రి, డా॥ వి. గోపాలకృష్ణమూర్తి, 
ప్రచురణ సలహాదారులు శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం, శ్రీ జల్లి శ్రీరఘుపతిరావుగార్లకు మరియు కార్యాలయ సిబ్బందికి, 
డి.టి.పి. ఆపరేటర్లకు కృతజ్ఞతలు. 

ఈ బృహద్దంథముద్రణలో ఎంతగానో సహకరించిన దేవస్థానం ప్రజాసంబంధాల అధికారి శ్రీ టి.రవిగారికి, 
ముద్రణాలయాధికారి శ్రీ సాంబశివరావుగారికి, మరియ వారి సిబ్బందికి నా కృతజ్ఞతలు. 


మరోమాట! 

'ఆంధ్రత్వమాంధ్రభాషా చ నాల్పస్య తపసః ఫలమ్‌’ అని అప్పయదీక్షితులు చెప్పినట్లుగా ఆంధ్రుడుగా పుట్టడం, 
ఆంధ్రభాష మాట్లాడటం ఎంతో గొప్ప తపస్సు చేస్తేకానీ లభించని అద్భష్టాలు. అలాంటి భాషలో కవిత్రయంవారు పంచమవేదమైన 
వ్యాసభారతాన్ని ఆంధ్రులకు అందించటం ఆంధ్రుల పుణ్యవిశేషం ! ఆంధ్రమహాభారతం తెలుగువారికి లభించిన అమృతఫలం 
! ఆ అమృతఫలరసాన్ని పాఠకులు ఈ వ్యాఖ్యానం ద్వారా ఆస్వాదిస్తారనీ, మహాభారత సందేశాన్ని సుగమం చేసుకొంటారనీ 
ఆశిస్తున్నాము. 

కవిత్రయ మహాభారత ద్వితీయముద్రణకార్యం నాచేతుల మీదుగా జరిపించిన దేవదేవుడైన ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ... 


నదా శ్రీవారి సేవలో 
ఆచార్య రవ్వా శ్రీహరి 
ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


ముందుమాట 


నారాయణం నమన్థూత్త నరంచైవ నరోత్తమమ్‌, 
దేవీం నరస్వతీం వ్యానం తతో జయ ముదీరయేత్‌ 


సంస్కృతి వ్యాసభారతానికి స్వతంత్ర ఆంధ్రానువాదగ్రంథమే కవిత్రయ మహాభారతం. ఆంధ్రమహాభారతాన్ని 
వ్యాఖ్యానసహితంగా ప్రజలకు, అందజేయాలన్న ఉద్దేశంతో ఆరంభమైన శ్రీమదాంధ్ర మహాభారత ప్రచురణ ప్రణాళికలో, 
ఆరవ పుస్తకం మీ ముందు ఉంచుతున్నాం. ఇది విరాటపర్వం. ఆదిపర్వం రెండు సంపుటాలుగాను, సభాపర్వం ఒక 
సంపుటంగాను, అరణ్యపర్వం రెండు సంపుటాలుగాను వెలువరించటం జరిగింది. 


విరాటపర్వం మహాభారతంలోని ఒక ముఖ్యఘట్టం. పన్నెందేండ్ల అరణ్యవాసానంతరం ఏడాదిపాటు అజ్ఞాతంలో 
గడపాలని నిర్ణయం అయినప్పటికీ పాండవులు పాంచాలితో సహా అజ్ఞాతంలో ఉండడం అంత సులభమైన పనేంకాదు. 
అందుకే కాబోలు యక్షపశ్నలో యముడు ధర్మజునికి అజ్ఞాతంలో ఉన్న పాండవులను ఎవరూ గుర్తుపట్టలేరనే వరాన్ని 
ప్రసాదించటం. అందువల్లనే విరాటనగరంలో కీచకవధ, గోగ్రహణం వంటి సందర్భాలలో సైతం పాండవులు అజ్ఞాతాన్ని 
కాపాడుకోవడం జరిగింది. మహాభారతంలోని సంగ్రామఘట్టం ఉత్తరగోగ్రహణ ఘట్టంతోనే ముగించేది కూడా కద్దు. 
భారతం అంతటితో ఆగక ముందుకు సాగుతుంది. అభిమన్యుని వివాహంతో, సంధియత్నంతో కురుక్షేత్రానికి దారితీస్తుంది. 
ఇక్కడ పాత్రలు ప్రస్ఫుటంగా తమ తమ అంతరంగాన్ని వెలిబుచ్చేందుకు అవకాశం ఎక్కువ. అందువల్ల ఈ విరాటపర్వం 
పాఠకులను ఆకట్టుకుంటుంది; దానితోపాటు పాందవులు విరాటపర్వంలో కష్టాల కడలినుండి గట్టెక్కుతారు. ఇక్కడి నుంచి 
మున్ముందు యుద్ధమే జరిగినా శుభావహమే. పాండవులు పరాక్రమిస్తారనడానికి సూచన ఇక్కడ కనిపిస్తుంది. అందుకే 
కాబోలు విరాటపర్వం చదివితే క్షామం తొలగి వానలు కురిసి దేశమంతా సస్యశ్యామలమవుతుందని ప్రగాఢ విశ్వాసం 
ప్రజల్లోవుంది. అందువల్ల కూడా ఈ పర్వానికి ప్రాముఖ్యం ఎక్కువ 


ఐదు ఆశ్వాసాలు ఉన్న విరాటపర్వాన్ని విశదీకరించి, వ్యాఖ్యానించినవారు వరుసగా ప్రఖ్యాతపండితులు ఆచార్య 
కై. సర్వోత్తమరావు, డా॥ ఆర్‌. అనంత పద్మనాభరావు, శ్రీ సింగరాజు సచ్చిదానందం. డా॥ మేడవరం వేంకటనారాయణ 
శర్మ, డా॥ కె. రామగోపాలకృష్ణమూర్తి. వీరికి పాఠకలోకం తరఫున అభినందనలు. ఈ పర్వానికి సంపాదకత్వం వహించినవారు 
ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు. వీరికి శుభాభినందనలు. 


అనతి కాలంలోనే ప్రతులన్నీ చెల్లిపోయిన కారణంగా భారతాన్ని (2008) పునర్శుద్రిస్తున్నాము. ఎప్పటిలాగే పాఠకులు 
సమాదరిస్తారని ఆశిస్తున్నాం. 


కార్యనిర్వహణాధికారి, 


తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : పుట్టు పూర్వోత్తరాలు 


శ్రీవేంకటేశ్యరస్వామి వారి దివ్యాను[గ్రహంతో తిరమల తిరుపతి దేవస్థానం ఆదినుండీ ఆర్షధర్మప్రబోధం నిమిత్తం 


అనేక కార్యక్రమాలను చేపట్టి నిర్వహిస్తూవుంది. అలాంటి కార్యక్రమాల్లో ధార్మిక సాంస్కృతిక (గ్రంథాల ప్రచురణ అత్యంత 
ప్రధానమైంది. ఆర్షధర్మానికి, భారతీయసంస్కృతికి, మూలాధారాలైన వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, 
కావ్యాలు మొదలైనవాటిని, తత్సంబంధి రచనలను పలుభాషల్లో, పలురీతుల్లో అసంఖ్యాకంగా (ప్రచురిస్తూ, తిరుమల 
తిరుపతి దేవస్థానంవారు ఆర్షసంస్కృతి సముద్దరణలో తమవంతు కృషిని విజయవంతంగా కొనసాగించటం జరుగుతూ 
వుంది. 


పూర్వరంగం: 


ఇటీవల 1982 మార్చినెలలో మహాకవి పోతనపంచశతాబ్ది జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధిపత్యంలో 
ఏకశిలా (వరంగల్లు) నగరంలో వైభవోపేతంగా జరుపబడినాయి. (ప్రభుత్వసూచన ననుసరించి తిరుమల తిరుపతి 
దేవస్థానం ఆ ఉత్సవాల్లో సముత్సాహంతో పాల్గొన్నది. వరంగల్లు పట్టణంలో ప్రతిష్థించే నిమిత్తంగా పోతన విగ్రహాన్ని 
నిర్మించడం, పోతన భాగవతం (ప్రధమ స్కంధాన్ని తాత్సర్యసహితంగా (ప్రచురించటం, “శ్రీనివాస బాలభారతి' పక్షాన 
“పోతన” పుస్తకాన్ని ప్రకటించడం, పోతన కవితామహత్త్వాన్ని చాటే స్మారక సంచికను ముద్రించటం - 
ఇత్యాదికార్య(క్రమాలను నిర్వహించడంద్యారా దేవస్థానం ఆ ఉత్సవాల వైభవానికి ఎంతగానో తోడ్పడింది! పోతనపంచశతాబ్రి 
జయంత్యుత్సవాలు ఆంధ్రభాగవత ప్రచురణకు దోహదకారులైనట్టే అటు తర్వాత 1983లో జరిగిన నన్నయ సహస్రాబ్ది 
జయంత్యుత్సవాలు “వ్యాఖ్యానసహిత ఆంధ్రమహాభారత” గ్రంథప్రచురణకు అంకురార్పణ గావించాయి. 


నన్నయ భారత ప్రాజెక్టు : 


ఆంధ్రమహాభారతం ఆం(ధ్రజాతి వెయ్యేండ్ల తపఃఫలం! ఇది తెలుగులో ఆదికావ్యం. ఈ కావ్యరచయిత 
నన్నయభట్టారకుడు. క్రీ.శ.1053 ప్రాంతంలో - అనగా దాదాపు వెయ్యివత్సరాల క్రిందట, గోదావరీ తీరమందలి 
రాజమహేంద్రవరంలో, చాళుక్యరాజగు - రాజరాజనరేంద్రుని కోరికననుసరించి, ఆ మహాకవి ఈ ఉత్తమ కావ్యరచనకు 
శ్రీకారం చుట్టినాడు. ఆంధ్రసాహిత్య చరిత్రలో అపూర్వమైన ఆ మహనీయసన్నివేశాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ 
ప్రభుత్వం 1982 -' 83 విద్యావత్సరాన్ని “నన్నయ సంవత్సరం” గా (ప్రకటించింది. అప్పట్లో నన్నయ సహస్ర వార్షిక 
జయంతి - ఉత్సవాలు ఆంధ్రావనిలో వాడవాడలా వైభవోపేతంగా నిర్వహింపబడ్డాయి. 

ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ (ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ, అంతకు మునుపటి పోతన 
జయంత్యుత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన విశిష్టపాత్రను ప్రశంసాత్మకంగా ప్రస్తావిస్తూ, అదే 
విధంగా నన్నయ జయంత్యుత్సవాల్లో పాల్గొని చరితార్థం చేయవలసిందిగా కోరుతూ, దేవస్థానంవారికి కొన్ని ముఖ్య 
సూచనలు చేసింది. ఆ సూచనల ననుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం రాజమహేంద్రవరంలో (ప్రతిష్టించే నిమిత్తం 
నన్నయ విగ్రహాన్ని నిర్మించింది; “భారతావతరణము' (రూపకం) “నన్నయ భట్టారకుడు” (వచనం) - అనే పుస్తకాలను, 
'నన్నయ వ్యాస పీఠము” - అనే ప్రశస్త సంచికను ప్రచురించింది. 


X 
తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూచించిన సూచనలలో అత్యంత 
(ప్రధానమైనది నన్నయ భారతానికి (తొలి మూడు పర్వాలకు) వ్యాఖ్య (వాయించి ప్రకటించటం. ఈ బృహత్తరవ్యాఖ్యా 
(గ్రంథప్రచురణ బాధ్యతను దేవస్థానంవారు ఇటీవల పదవీవిరమణ చేసిన అప్పటి పౌరసంబంధాధికారి డా॥ రావుల 
సూర్యనారాయణమూర్తికి అప్పగించారు. అనంతరం నన్నయ భారత వ్యాఖ్యా రచనా ప్రణాళికను రూపొందించటానికి 
ప్రసిద్ద విద్వన్మణులతో ఈ (క్రింది సంపాదకమండలి ఏర్పాటయింది. 


కలా ప్రపూర్ణ డా॥ దివాకర్ల వేంకటావధాని 


డా॥ నండూరి రామకృష్ణమాచార్య 

డా॥ అప్పుజోడు వేంకటసుబ్బయ్య 

డా॥ రావుల సూర్యనారాయణమూర్తి (సమావే శకర్త) 

ఈ సంపాదకమండలి 1983 జులై11 తేదీన హైదరాబాదు బాలాజి భవనంలో తొలిసారిగా సమావేశమై, 
నన్నయభారత వ్యాఖ్యారచనకు ఆవశ్యకమైన మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. 


ఆ సూత్రాల సారాంశం : 


“ఇది మహాభారతము. ఆంధ్రవాజ్మయములో పరమప్రామాణికమైన ఆది (గ్రంథము. ఆరణ్య పర్వములో 
శేషభాగము ఎజ్జన వ్రాసినను, నన్నయ పేరుమీదనే (వ్రాసియున్నాడు గనుక, ఆ పర్వము పూర్తిగ ప్రచురించవలెనని 
నిర్ణయము గైకొనబడినది. టీకా తాత్సర్యసహితముగా ప్రచురించుటలో గల ఉద్దేశము సామాన్యులకు గూడ అర్థమగుట. 
కనుక, వ్యావహారికభాషకు సన్నిహితమైన సరళగ్రాంథికములో వ్రాయవలెనని నిర్ణయము జరిగినది. పదాలు 
ప్రయోగించుటలో సామాన్యులకు అర్హమగునట్టు, భారతముయొక్క (ప్రామాణికత చెడకుండ - భాషను 
సాధ్యమైనంతమేరకు సులభముగా నుండునట్టు వ్రాయవలెను. అరసున్నలు, శకటరేఫములు పాటింప నక్కరలేదు. 
విసంధులు అంగీకరింపబడినవి. సరళాదేశము అనవసరము. మూలములో ఉన్న కఠినపదములు పరిహరించి, 
సుబోధములైన పదాలు వాడవలెను. 


మూలపదాలు యథాతథముగ వ్రాయవలెను. అర సున్నతోగాని, సున్నతోగాని పదము ముగియునపుడు దానిని 
(ద్రుతాంతముగా వ్రాయవలెను. సరళాదేశము వచ్చినపుడు పరుషములే గ్రహించవలెను. మొదట మూలపద్యము, దాని(క్రింద 
ప్రతిపదార్థము, తరువాత తాత్పర్యము, పిమ్మట- ఉన్నచో విశేషాలు, అతిముఖ్యములైన వ్యాకరణవిశేషాలు, అలంకార 
విశేషాలు పొందుపరచవలెను. వచనమునకుగూడ పద్యాలకు (్రాసినట్లే అర్హతాత్సర్యాలు వ్రాయదగును. 


ఉస్మానియా విశ్వవిద్యాలయమువారు ప్రచురించిన సంశోధితప్రతిని ఆధారముగా స్వీకరింపవలెను. అందలి 
శీర్షికలను యథాతథముగా ఉంచవలెను. సంస్కృతమూలములోని అధ్యాయ సంఖ్యగూడ వేయవలెను. మూలవిభిన్నత 
పీఠికలో సూచించవచ్చు; లేదా విశేషాంశములలో చేర్చవచ్చు. పాఠాంతరాలలో - సంశోధితప్రతిలో ఉన్నదానికంటె ఇతర 
పాఠము మేల్తరముగా తోచినచో రచయిత దానినికూడ స్వీకరించి అర్థము వ్రాయవలెను. దానిని విశేషములలో చేర్చునది. 


రచన కొనసాగిన పిమ్మట రెండుమూడు నెలలకు ఒకసారి రచయతల సమావేశాలు ఏర్పాటుచేసి అన్యోన్య 
సమీక్షలు జరుపవలెను. ఇది రచనలో సామరస్యము ఏర్పడుటకు సదవకాశము కలిగించును. (మూడుపర్వముల) రచనలో 


XI 


ఏకరూపత కలుగునట్లు చూచుటకు ఒక (ప్రధాన సంపాదకుడు కావలసి యున్నది. ఈ బాధ్యత ఆచార్య 
దివాకర్లవేంకటావధాని గారికి అప్పగించుటకు ఏకగ్రీవముగా తీర్మానింపబడినది. ప్రధాన సంపాదకుడు వ్రాతప్రతిని 
సాధ్యమగునంత త్వరలో అచ్చుకు (1213ల సంసిద్దముచేయగానే, ఒక సమష్టి సమీక్షా సమావేశము ఏర్పాటుచేసి, 


అనంతరము ్రాతప్రతిని ముద్రణకు ఇయ్యవలెను. ప్రతి సంపుటికి పీఠిక, విషయసూచిక, చివర పద్యాను[క్రమణిక 
ఉండవలెను,” 


పై ఆదేశిక సూత్రాల ననుసరించి ఆచార్య దివాకర్ల వేంకటావధాని ఆదిపర్యానికి, డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
సభాపర్వానికి, డా॥ నండూరి రామకృష్ణమాచార్య ఆరణ్యపర్యానికి- వ్యాఖ్యలను రచించే కార్యక్రమం చేపట్టారు. ఇలా 
వ్యాఖ్యను సమకూర్చే పని ఒకవైపు కొనసాగుతూ ఉండగా, దేవస్థానం ఇంచుమించు ఆరేసి మాసాల కొక పర్యాయం, 
అంతదనుక జరిగిన కృషినిగూర్చి సమీక్షించేందుకు, పై మువ్వురు రచయితలతో కూడిన సంపాదకవర్గ సమావేశాలను 
నిర్వహిస్తూ వచ్చింది. 

ప్రధాన సంపాదకుడు ఆచార్య దివాకర్లవేంకటావధానిగారు తక్కిన ఇరువురి రచనలను పునఃపరిశీలన చేస్తూ, 
తుదిమెజుగులు దిద్ది వ్రాతప్రతులను అచ్చుకు సిద్దంచేస్తున్న దశలో - 1986 అక్టోబరులో పరమపదించారు. ఈ 
ఆకస్మికసంఘటనవల్ల “వ్యాఖ్యాసహిత నన్నయభారత ప్రచురణ” కార్యక్రమ పురోగతికి విఘాతం ఏర్పడింది.! ప్రణాళిక 
ఈ ఆటంకాన్ని అధిక్రమించటానికి, తిరుమల తిరుపతి దేవస్థానంవారు తగినపెద్దలతో విసృతంగా సమాలోచించారు. 
తదుపరి, కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి గారు క్రీశ్చే దివాకర్లవారి స్థానంలో ముఖ్య సంపాదకులుగా 
1987 మే నెలలో నియుక్తులయ్యారు. 


అప్పటినుండి, మళ్ళీ వ్యాఖ్యారచయితల పరస్పరసమీక్షా సమావేశాలు యథారీతిగా నిర్వహింపబడుతూ వచ్చాయి. 
వీటితోపాటు, ప్రధాన సంపాదకుడు మధునాపంతుల సత్యనారాయణశాగస్తిగారు మూడుపర్వాల వ్రాతప్రతులను 
(క్రమంగాపర్యవేక్షిస్తూ, వాటిని ముద్రించవలసినదిగా తీర్మానించారు. 


ఆ యా పర్వాల ముద్రణకార్యం ఒకప్రక్క జరుగుతూవుంటే, మరోవైపున ఆ యా సంపుటాల సంపాదకులు 
పీఠిక, ఉపోద్దాతము - మున్నగు అంశాలను సమకూర్చాలని ఒకానొకసమావేశంలో నిర్ణయింపబడింది. అవసరాన్నిబట్టి 
పీఠికలకు తుదిరూపం ఇవ్వటానికి సంపాదకవర్గం మరొకసారి సమావేశం కావడానికి కూడ అందులోనే నిశ్చయింపబడింది. 
అయితే, ఈ నిర్ణయాలు చోటుచేసికొన్న సమావేశమే నన్నయ భారత (ప్రణాళికకు సంబంధించిన సమావేశాల్లో 
చిట్టచివరిదయింది! ఈ సమావేశం రాజమహేంద్రవరంలో శ్రీమధునాపంతుల సత్యనారాయణశాగస్తిగారి గృహంలో 1991 
జులై3వ తేదిన జరిగింది. అనంతరం ఈ (గ్రంథాన్ని ముద్రించే ప్రయత్నాలు కొనసాగాయి. 


తిక్కన భారత సంయోజన : 
ఇటువంటి పరిస్థితుల్లో, తిరుమల తిరుపతి దేవస్థాన సప్తగిరి సంపాదకుల కార్యాలయమందలి ప్రచురణల 
విభాగంలో “పబ్లికేషన్సు ఎడిటర్‌గా పనిచేస్తూ వుండిన విద్వాన్‌ డి. నాగసిద్దారెడ్డి గారు (రిటైర్జు ప్రిన్సిపాల్‌, 


యస్‌.వి.ఓరియంటల్‌కళాశాల, తిరుపతి) తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగారికి “తిక్కన భారత 
వ్యాఖ్యారచనాప్రణాళికొను గూర్చి 1992 ఆగష్టు ఆరంభంలో ఒక నివేదికను సమర్పించారు. 


XII 


ఆ నివేదిక సారాంశం : 


“తిరుమల తిరుపతి దేవస్థానంవారు నన్నయ భారతం మూడు పర్యాలకు (ప్రసిద్ద విద్వాంసులచేత వ్యాఖ్య 
వాయించిన విధంగానే, తిక్కన భారతం పదునైదు పర్వాలకు రాష్ట్రంలోని ప్రముఖపండితులచేత వ్యాఖ్య వ్రాయించి 
(ప్రచురించటం సముచితంగానూ, సమ(గంగానూ ఉంటుంది. తాము అనుమతిస్తే ఈ ప్రణాళికకు నేను సమన్వయ 
సంపాదకుడనుగా, సమావేశకర్తగా (కో ఆర్షినేటింగ్‌ ఎడిటర్‌ అండ్‌ కన్వీనర్‌) బాధ్యతవహించి నిర్వర్తించగలను”. 


తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి అధ్యక్షతన సమావేశమైన (గ్రంథనిపుణుల సంఘం (12౫ 
perts Committee) పై ప్రతిపాదనను ఆమోదించింది. తదనుసారంగా తిక్కన భారతవ్యాఖ్యా రచనా (ప్రణాళికకు 
సంబంధించిన తొలిసమావేశం తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనా భవనం (తిరుపతి)లో కార్యనిర్వహణాధికారిగారి 
ఆధ్వర్యవంలో 1992 నవంబరు 5వ తేదిన జరిగింది. ఈ (ప్రణాళికా నిర్వహణకు తొలుత ఒక సలహాసంఘం 
ఏర్పాటయింది. అనంతరం ఈ సలహాసంఘం 1) సంపాదకవర్గం 2) సలహాసంఘం- అని ఈ (క్రింది రెండు సంఘాలుగా 
విభజింపబడింది. 


సంపాదక వర్గం 


శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు ప్రొ॥ ఎస్‌.బి. రఘునాథాచార్య 

ప్రొ॥కె. సర్వోత్తమరాపు శ్రీడి. నాగసిద్దారెడ్డి (కన్వీనర్‌ 
సలహాసంఘం 

ఆచార్య తూమాటిదొణప్ప ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 

ఆచార్య బిరుదురాజు రామరాజు ఆచార్య మడుపు కులశేఖరరావు 

ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు దా॥రావుల సూర్యనారాయణమూర్తి 

ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి శ్రీకాట్రపాటి సుబ్బారావు 

ఆచార్య నండూరి రామకృష్ణమాచార్య శ్రీములుకుట్ల రామకృష్ణశాస్త్రి 


సై సమావేశంలో చర్చింపబడిన అంశాల్లో అత్యంత(ప్రధానమైనది వ్యాఖ్యాన విధానానికి సంబంధించినది. 
సభ్యులందరి సలహాలు, సూచనలమేరకు - వ్యాఖ్యానరచనకు మార్గదర్శకాలైన - కొన్ని ముఖ్య నియమాలు 
క్రోడీకరింపబడ్డాయి. 


ఆ నియమాల సారాంశం : 


“రచనావిషయంలో ప్రధానంగా సామాన్య ప్రజానీకాన్ని దృష్టియందుంచుకొనవలెను. భాష వ్యావహారికంగానే 
ఉండాలి. మాండలికాలు ఉండరాదు. సాధ్యమైనంతవరకు విసంధుల్ని పాటించాలి. సంధి విడదీసిన తర్వాత పదస్వరూపం 
తెలిసేటట్లుగా పదాదిని అచ్చుల్ని వాడాలి. దుస్ఫంధులు తగదు. శకటరేఫలు, అరసున్నలు ఉండరాదు. కథాభాగాన్ని 
అతికేసమయంలో పూర్వాపర సందర్భాలను అనుసంధానంచేస్తూ అవసరమైనచోట స్థూలంగా ఐదారు పంక్తులు అవతారిక 
(పరిచయం) వ్రాయాలి. ప్రతిపద్యానికి అక్కరలేదు. 


XII 
విశేషాంశాల్జో అలంకారాలు, వర్ణనలు కథా సందర్భానికి ఏవిధంగా అతికాయో చెప్తూ, పద్యంలో గుర్తించిన ముఖ్యమైన 
విశేషాంశాలు విస్తారంగా కాకుండా, సంగ్రహంగా చెప్పాలి. (రచయితలు వ్రాయని విశేషాంశాదులను 'సంపాదకులు” 
ఎడిటోరియల్‌ నోటు” వ్రాసి నమోదుచేయవలసినది.) అవసరమైన చోట్ల రచనలో మార్పులు, చేర్పులు చేయడానికీ, 
సంతృప్తికరం కాకపోతే తిరస్కరించి మరొకర్ని ఎంపిక చేసుకొనడానికీ సంపాదకవర్గానికి అధికారం ఉంది. (రచయితలు) 
ఉస్మానియా యూనివర్సిటీవారి భారత(ప్రతిని రచనకు ప్రమాణంగా స్వీకరించాలి. ఇతర (ప్రతులలో సొబగైన 
పాఠములున్నచో వాటిని రచనలో ఉటంకించవచ్చు.” 


పై సూచనల (ప్రకారం, తిక్కన భారతం పదునైదు పర్వాల్లోని 46 ఆశ్యాసాలకు సరళవ్యాఖ్య సమకూర్చటానికి 
మొత్తం ముప్పదిముగ్గురు పండితులు ఎంపిక చేయబడ్డారు. వీరిలో చాలమంది తమవంతు వ్యాఖ్యారచనను సకాలంలో 
పూర్తిచేసి దేవస్థానానికి సమర్పించారు. 'తిక్కనభారత (ప్రణాళిక యొక్క చివరి సమావేశం 1994 జులై 15వ తేదిన 
కార్యనిర్వహణాధికారిగారి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానపరిపాలనాభవనం (తిరుపతి)లో జరిగింది. 


1995 జూన్‌లో శ్రీడి. నాగసిద్దారెడ్డి పదవినుండి విరమించేనాటికి, తిక్కన భారతంలోని కొన్ని ఆశ్వాసాలకు 
వ్యాఖ్య - ఆ యా రచయితలు వ్రాసి పంపనందున - దేవస్థానానికి అందలేదు. అలా, వ్యాఖ్యానింపబడక శేషించి ఉన్న 
తిక్కన భారతంలోని కొన్ని ఆశ్యాసాలను స్థానికులగు మరికొందరు విద్వాంసులచేత (వ్రాయించి, ఈ వ్యాఖ్యాన |క్రతువును 
సమాప్తి నొందించడం జరిగింది. ఈ విధంగా తొలుత 'నన్నయభారత (ప్రణాళికగా ఆరంభమైన ఈ వ్యాఖ్యారచన, 
తరువాత తిక్కన భారతంలోకి విస్తరించి, సమ(గ్రతను సంతరించుకొని, చివరకు “కవిత్రయ మహాభారత ప్రణాళికగా” 
సార్థకమయింది. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : 


మొదటి మూడు పర్వాలు సరళ[గ్రాంథికంలోను, తక్కిన భాగమంతా భిన్న భిన్నశైలుల వ్యావహారికంలోనూ 
రచింపబడిన ఈ మొత్తం పదునెనిమిది పర్వాల వ్యాఖ్యాన స్వరూపానికి ప్రామాణికమైన ఏకరూపతను, నవ్యతను 
సముచితంగా సంతరింపజేయగల సంపాదకుణ్ణి సూచించవలసిందని తిరుమల తిరుపతి దేవస్థానం, స్టానికులైన 
నిపుణులను కోరింది. 


అనుభవజ్ఞాలగు నిపుణుల అభి ప్రాయానుసారం దేవస్థానం - సుగృహీతనామధేయులైన సాహితీవేత్తలు ఆచార్య 
బి.వి. సుబ్రహ్మణ్యంగారిని “కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు”కు సంపాదకత్వం నిర్వహింపవలసిందిగా 1996 అక్టోబరులో 
ఆహ్యానించింది. తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆహ్వానాన్ని శ్రీస్వామివారి ఆదేశంగా స్వీకరించి ఆచార్య జి.వి. 
సుబ్రహ్మణ్యంగారు తిరుపతికి వచ్చి 'ఎడిటరు” కార్యాలయంలో ని ప్రచురణల విభాగం (Publications Wingలో 
భ(ద్రపరుపబడియున్న భారతం వ్రాత ప్రతిని విశదంగా పరిశీలించి, ఇచ్చటి ఉద్యోగుల సహకారంతో వారు ఈ బృహద్‌ 
(గ్రంథ పరిష్కరణకు అవలంబించవలసిన కొన్ని ముఖ్యపద్దతులను, విధానాలను ప్రతిపాదించారు. 


ఆ (ప్రతిపాదనల సారాంశం : 


“మహాభారత కథార్థాలు సామాన్యజనానికి అందుబాటులో ఉండేటట్టు చేయటానికీ, మహాభారతంలోని 
ధర్మసందేశం అందరికీ అవగాహనకావడానికీ ఈ వ్యాఖ్యానం లక్షింపబడింది కాబట్టి, వ్యాఖ్యానమంతా ప్రామాణిక 


4. 
వ్యావహారిక భాషలో ఒకేరీతిగా ఉండేటట్టు చూడాలి. అవసరమైన చోట్ల వ్యాఖ్యాతలు (వ్రాసిన వివిధశైలులను ప్రామాణిక 
వ్యావహారిక శైలిలోనికి మార్చి, ఒకే (గ్రంథకర్త రచించిన రచనను చదువుతున్న స్ఫూర్తిని పఠితలకు కల్పింపచేయాలని 
నిర్ణయించడమైనది. భాషాశెలులు మార్భవలసి వచ్చినపుడు ఇపుడున్న “ఒరిజినల్‌ (వ్రాతప్రతిని చెడగొట్టకుండా 'పైస్‌కాపీ'ని 
లేఖకులచే వ్యావహారిక భాషలో మరల [వ్రాయించవలసివుంటుంది. 


వ్యాఖ్యానరచనకు ఒకస్ట్థూలమైన (ప్రణాళికను ఇదివరలో రూపొందించి వ్యాఖ్యాతలకు తెలియపరచటమయింది. 
కాని, అందరూ ఆ అంశాలను తు.చ. తప్పకుండా పాటించినట్లు కనబడదు. అందువలన వ్యాఖ్యానరచనలో ఏకరూపత 
(Uniformity) ఒక్కొక్కచోట లోపించినట్టు కనబడుతోంది. కాబట్టి, వ్యాఖ్యానం అవసరానికి మించి ఉన్నచోట్ల 
తగ్గించటానికీ, అవసరం ఉన్నచోట్ల్టకొన్ని అంశాలను చేర్చటానికీ సంపాదకునికి స్వేచ్చ ఇవ్వాలని నిర్ణయించడమైనది. 


వ్యాఖ్యానం వ్రాయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంవారి ఆం[ధ్రమహాభారత సంశోధితప్రతిని ఆధారం 
చేసికోవాలని ఇదివరలోనే నిర్ణయించడమైనది. ఆ నిర్ణయాన్ని వ్యాఖ్యానరచయితలకు తెలుపడం కూడా జరిగింది. కాని, 
కొందరు రచయితలు నిర్దేశించిన ప్రతిని కాకుండా, వేరే ప్రతులను ప్రామాణికంగా తీసికొని వ్యాఖ్యానం (వ్రాశారు. 
అటువంటి ఘట్టాలలో దేవస్థానంవారు ఎన్నుకొన్న ప్రతిని దృష్టిలో ఉంచుకొని వ్రాతప్రతులను తగినవిధంగా మార్భవలెనని 
నిర్ణయించటం జరిగింది. 


మహాభారత వ్యాఖ్యానాన్ని 1/4 'డెమ్మీసైజు'లో పండ్రెండు సంపుటాల్లో ప్రచురించాలని నిర్ణయించడమైనది. 
పుస్తకం "సైజును నిర్ణయించడంలో పాఠకుణ్ణి, విషయాన్ని, ప్రచురణకర్త సౌకర్యాన్ని సాధారణంగా దృష్టిలో ఉంచుకొంటారు. 
పాఠకుణ్ణి దృష్టిలో పెట్టుకొంటే, అతడు భారతంలో ఒక్కొక్క పర్వాన్ని ఒక్కొక్క సంపుటంగా భ(ద్రపరచుకోవాలని 
భావిస్తుంటాడు. అందువల్ల, 'వాల్యూమ్‌'కు పర్వాన్ని ప్రమాణంగా తీసికోవటం సౌకర్యంగా ఉంటుంది. విషయాన్ని 
బట్టిచూచినా పర్వవిభాగమే అందరికీ సౌకర్యం. ప్రచురించేసంపుటికి క్లాసిక్‌ (0125510) గౌరవం ఆకృతిలో కల్పించాలన్నా 
1/4 ఇమీ శపైజూ' బాగుంటుందని తీర్మానించటమైనది. అయితే ఆదిపర్వం, ఆరణ్యపర్వం, శాంతిపర్సంలాంటి పెద్దపర్వాలు, 
మహాప్రస్థానిక పర్వంలాంటి చిన్నపర్వాలు (ప్రచురిస్తున్నప్పుడు 'వాల్యూమ్‌” విభాగంలో కొంత వెసులబాటు కల్పించుకోవచ్చు. 

ఒక్కొక్క సంపుటానికి మొదట తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగారి ముందుమాట, 
'ఎడిటరు” గారి ఉపోద్దాతం తప్పకుండా ఉండాలి, విషయసూచిక తయారుచేయాలి. ప్రతి పర్వం చివర అకారాది 
పద్యానుక్రమణిక తప్పనిసరిగా ఉండాలి”. 


పై పద్దతుల ననుసరించి ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు పరిష్కరించి ఇస్తున్న భారత సంపుటాలను తిరుమల 
తిరుపతి దేవస్థానం వరుసగా ప్రచురింప బూనుకొన్నది. ఈ సంపుటుల ప్రచురణకార్యం త్వరితగతిన పూర్తి చేయించాలనే 
సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం 1999 నవంబరు 3,4 తేదీల్లో శ్రీ పద్మావతి అతిథి గృహంలో తి.తి.దే. 
కార్యనిర్వహణాధికారి డా॥ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌., గారి అధ్యక్షతన కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ 
సమావేశంలో ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు తయారు చేయించిన ఆదిపర్వ, సభాపర్వాల డి.టి.పి. 'మాష్టరు కాపీలను 
సభ్యులు సమీక్షించారు. తదనంతర పర్వాల ప్రకటన ఇతోధికమగు వేగం అందుకోవటానికి వీలుగా ఈ సమావేశంలో 
కవిత్రయ భారతానికి సంబంధించిన సంపాదక మండలి (Editorial Board), సలహామండలి (Advisory Board) - 
అనే రెండు సంఘాలను ఈ దిగువ పేర్కొన్న విధంగా పునర్‌వ్యవస్టీకరించటం జరిగింది. 


Xv 
సంసాదకనుండలి సభ్యులు 


డా॥ నండూరి రానుకృష్ణమాచార్యులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు 

డా॥ ఎస్‌.బి. రఘునాథాచార్య డా॥అప్పజోడువేంకటసుబ్బయ్య 

డా॥ కె.జె. కృష్ణమూర్తి డా॥ కె. సర్యోత్తనురావు 
సలహావుండలి సభ్యులు 

పౌరసంబందాధికారి, తి.తి.దే. డా॥ బిరుదురాజు రామరాజు 

అన్నమాచార్య ప్రాజెక్ట్‌డైరెక్టర్‌, తి.తి.దే. డా॥ ఎం. కులశేఖరరావు 

ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి, తి.తి.దే. డా॥ తుమ్మపూడి కోటీశ్వరరావు 

డా॥ ఎం. బుద్దన్న 


తరువాత 2000 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన తిరుమలలో అప్పటి కార్యనిర్వహణాధికారి డా॥ ఐ.వి. 
సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌. గారి క్యాంప్‌ ఆఫీస్‌'లో పై రెండు మండలుల లోని సభ్యులయొక్క సంయుక్త సమావేశం 
నిర్వహింపబడింది. ఈ సమావేశంలో 2000 సంవత్సరాంతానికి కవిత్రయ భారత సంపుటా లన్నింటీనీ వెలువరించాలనే 
ముఖ్యతీర్మానం కావింపబడింది. ఇందులకు అనువుగా ఆ యా పర్యాల వ్యాఖ్యాతలతో కూడిన ఒకటి, రెండు 'వర్క్‌షాస్‌' 
లను కూడ నిర్వహించడానికి నిర్ణయం గైకొనబడింది. 


కవిత్రయ భారతాన్ని వ్యాఖ్యతో ము(ద్రించటంద్వారా తిరుమల తిరుపతి దేవస్థానంవారు “పంచమవేది మందలి 
ధర్మప్రబోధాన్ని యావదాంధ్రులకు అందించే ఉదాత్త పాత్రను నిర్వహిస్తున్నారు. ఆ (క్రమంలో ఇప్పుడు ప్రథమ సంపుటం 
- ఆదిపర్వం (రెండు భాగాలు), ద్వితీయ సంపుటం - సభాపర్వం వెలువడినాయి. డాక్టర్‌ ఐ.వి. సుబ్బారావుగారి తరువాతి 
కార్యనిర్వహణాధికారి అయిన డా॥పి. కృష్ణయ్య, ఐ.ఏ.ఎస్‌. గారు వచ్చిన తక్షణమే ఆంధ్రమహాభారత ప్రచురణను 
గూర్చి ఆసక్తితో గమనిస్తూ అన్ని విధాల సహకరించి ఆది సభా పర్యాల విడుదలకు ఏర్పాటు చేయడమే కాకుండ 
తరువాతి సంపుటాలు వెలుగుచూడడానికి ఒక కాల నిర్ణయంతో పని జరగాలని త్వరపరిచినారు. 2002 సంవత్సరానికి 
ఈ బృహత్‌ ప్రణాళిక వ్యాఖ్యా సహిత మహాభారతం తుదిమెరుగులు దిద్దుకోవాలని వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతో 
పండిత మండలిని పురమాయించినారు. తరువాతి సంపుటాలు సైతం త్వరలోనే వెలుగుచూడనున్నాయి. అక్షరాస్యులైన 
ఆంధ్రులు భారతాన్ని స్వయంగా చదివి అర్థం చేసికోవటానికి ఈసరళవ్యాఖ్య 'కరదీపికి కావాలని తిరుమల తిరుపతి 
దేవస్థానం వారి ఆశయం. తిరుమల తిరుపతి దేవస్థానం తొలుదొలుత ప్రచురిస్తూవున్న ఈ 'వ్యాఖ్యానసహిత కవిత్రయ 
భారతం” ముద్రణలో ఏవైనా నూత్నాంశాలు చేర్చవలసివున్నట్లు అభిప్రాయపడితే సహృదయ సాహితీవేత్తలు వాటిని 
మాకు తెలియజేయగలరని మనవి. 
కృతజ్ఞతలు: 

ఈ ప్రణాళిక ఫలప్రదం కావటానికి ఆధికారికమైన తమ ఆమోదాన్ని అందజేసిన తిరుమల తిరుపతి దేవస్థాన 
ధర్మకర్తలమండలి అధ్యక్షులకు, పాలకమండలి సభ్యులెల్లరకు కృతజ్ఞతాభివాదములు. ఈ మహా[గ్రంథం వెలుగు 
చూడటంలో ముఖ్యకారుకులైన సహృదయులు డా॥ ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌., గారికి అనేక ధన్యవాదాలు. తిరుమల 


XVI 


తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ అజేయ కల్లం, ఐ.ఏ.ఎస్‌., గారి ప్రోత్సాహక పర్యవేక్షణకు కైమోడ్సులు. 
సాహిత్య ప్రీతి కలవారైన తి.తి.దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ ఆర్‌. అప్పారావు, ఐ.ఏ.ఎస్‌. గారికి 
వందనములు. 


సంబంధిత విభాగాధిపతిగా నూతనముగా వచ్చి సలహామండలి ఎక్స్‌ అఫిషియో సభ్యులైన డా॥ పి. రంగారావు, 
పౌరసంబందాధికారి, తి.తి.దేవస్థానం, తిరుపతి వారికి మరియు ఈ ప్రాజెక్టుకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సహాయ 
సహకారాలందించిన తదితర అధికార గణానికి నమస్సులు. ఈ (ప్రణాళిక ద్వారా “వ్యాఖ్యాన సహిత కవిత్రయ 
భారతము”ను ఆంధ్రావళికి అందజేయటంలో (ప్రధాన పాత్ర వహించిన - వ్యాఖ్యాతలు, పై ఉభయ మండలుల (సంపాదక 
మండలి, సలహా మండలి) యందలి విద్యావేత్తలు ప్రధాన సంపాదకుడు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు - ఈ 
విద్యాంసులందరికి నా కృతజ్ఞతాపూర్వక నమోవాకములు. తి.తి.దేవస్థానముల సవ్యాఖ్యాన మహాభారతాన్ని ప్రకటించడం 
వేగాన్ని పుంజుకోవడానికై తీర్మానించినప్పుడు ఎడిటోరియల్‌ కమిటీ వారు దాని కొరకై ప్రధాన సంపాదకునికి సహాయంగా 
స్థానికపండితవర్యుల ఒక ఉప సంఘం (ఎడిటోరియల్‌సెల్‌ నిర్మాణానికి సిఫారసు చేస్తే దేవస్థానం ఆమేరకు 
ఎడిటోరియల్‌ కమిటీలో ఉన్న డా॥ కె. సర్యోత్తమరావు, డా॥ కె.జె. కృష్ణమూర్తిగారలతో స్థానికులైన విద్వాంసులు, 
పండితవరేణ్యులు శ్రీ సముద్రాల లక్ష్మణయ్య, మహాకవి శ్రీముదినర్తి కొండమాచార్యులు గారలతో ఎడిటోరియల్‌ 
సెల్‌ను ఏర్పరచడం జరిగింది. ఈ మేరకు అరణ్యపర్వంలోని ద్వితీయభాగంతో ఆరంభమైన ఈసెల్‌ ఉపకారం 
మరువరానిది. వీరు వర్క్‌షాపువలె శ్రీ వేంకటేశ్వర లైబ్రరీ మరియు సంశోధన కేంద్రంలో నిర్వహించబడ్డ కవిత్రయ 
మహాభారత యజ్ఞంలో పాలుపంచుకొన్నారు. అందువలననే అతి త్వరితకాలంలో ఆరణ్యపర్వ శేషభాగం ముద్రణ 
బౌతూ ఉండగా విరాటపర్వం కూడ (ప్రస్సుకు పంపగల్లుతున్నాము. తక్కిన పర్వసంపుటాలను ఇలాగే అందించగలమని 
ఆశిస్తున్నాము. 

“సప్తగిరి” సంపాదకులుగా ఉండి, ఈ (ప్రణాళిక కొనసాగటంలో ఆదినుండి ప్రముఖ పాత్ర వహించిన కీ.శే, 
కాట్రపాటి సుబ్బారావుగారికి హార్దిక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో చేదోడువాదోడుగా ఉంటూ, అన్ని విధాలా సహాయ 
సహకారాలందించిన ప్రచురణల విభాగమందలి సహోద్యోగులు రీసెర్చ్‌ అసిస్టెంటు డా॥ కోరాడ రామకృష్ణ తెలుగు 
సబ్‌-ఎడిటర్లు డాక్టర్‌ క. రాధారమణ, డాక్టర్‌ ఎ. సంధ్య, సప్తగిరి పత్రిక కన్నడ సబ్‌-ఎడిటర్‌ శ్రీ బి.ఎన్‌. శ్రీనివాసన్‌ గారికి, 
తదితర సిబ్బందికి, ఈ పుస్తకాలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్ది పాఠకులకు అతి తక్కువ వ్యవధిలో అందించడానికి 
తోడ్పడిన టి.టి.డి. ముద్రణాలయ అధికారి శ్రీ ఐ. పార్వతీశ్వర రావు గారికి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు. 


శ్రీవేంకటేశ్వరస్వామి వారి అనుగ్రహ విశేషం వల్ల ఈమహోత్తమ(గ్రంథం వెలుగు చూస్తున్నందుకు, ఆ వేదత్రయ 
స్వరూపునకు కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాము. 


డా॥ ఎన్‌.ఎస్‌. రానునూర్తి 
కన్వీనర్‌. 
సంపాదకుడు - సప్తగిరి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 


కవిత్రయ విరచిత 
శ్రీమదాంధ్ర మహాభారతము 
సంవాదక మండలి 
అధ్యక్షులు 
శ్రీ అజేయ కల్లం ఐ.ఎ.ఎస్‌. 


కార్యనిర్వహణాధికారి, తి.తి.దె., తిరుపతి. 


ప్రధాన సంపాదకుడు: ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 


సంపాదకమండలి సభ్యులు 

ఆచార్య నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీపొత్తూరి వేంకటేశ్వరరావు 

ప్రొ॥ఎస్‌. బి. రఘునాథాచార్య డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 

ఆచార్య కె.జె. కృష్ణమూర్తి ఆచార్య కె. సర్వోత్తమరావు 

సలహామండలి సభ్యులు 

దా॥ బిరుదురాజు రామరాజు డా॥ పి. రంగారావు (పౌరసంబంధాధికారి) 
ఆచార్య ఎం. కులశేఖరరావు (ఎక్స్‌అఫిషియో సభ్యులు) 
ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు డా॥ మేడసాని మోహన్‌, డైరెక్టర్‌ 

ఆచార్య ఎం. బుద్ధన్న (ఎక్స్‌అఫిషియో సభ్యులు) 


ఆచార్య హెచ్‌. ఎస్‌. బ్రహ్మానంద, కార్యదర్శి 
ధర్మప్రచార పరిషత్తు (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 
కన్వీనర్‌ 
డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి, 
“సప్తగిరి” సంపాదకులు, తి.తి. దేవస్థానములు, తిరుపతి. 


అ ౫౦ వష రాల Te 


బా 
= © 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్యాఖ్యాతలు 

డాక్టర్‌ దివాకర్ల వేంకటావధాని 

డాక్టర్‌ జి.వి. సుబ్రహ్మణ్యం 

డాక్టర్‌ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
దాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యులు 
డాక్టర్‌ కె. సర్వోత్తమరావు 

డాక్టర్‌ ఆర్‌. అనంతపద్మనాభరావు 

శ్రీ సింగరాజు సచ్చిదానందం 

డాక్టర్‌ మేడవరం వేంకటనారాయణ శర్మ 
డాక్టర్‌ కె. రామగోపాలకృష్ణమూర్తి 


| డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 

. శ్రీ కవి చెరుకూరి జయచంద్రశాస్ర్రి 
క డాక్టర్‌ జి. హరిహరనాథ్‌ 

. దాక్టర్‌ మల్లెల గురవయ్య 

. దాక్టర్‌ కె. రాజన్నశాస్ర్రి 

. శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య 
. డాక్టర్‌ యస్వీ. రామారావు 

. డాక్టర్‌ మరుపూరి కోదండరామరెడ్డి 
. దాక్టర్‌ పి. వెంకటరాజు 

. దాక్టర్‌ హెచ్‌. ఎస్‌. బ్రహ్మానంద 

. దాక్టర్‌ ఎస్‌. గంగప్ప 

. దాక్టర్‌ దావులూరి కృష్ణకుమారి 

| డాక్టర్‌ ఆకురాతి పున్నారావు 

. శ్రీ సముద్రాల లక్ష్మణయ్య 

. దాక్టర్‌ బేతవోలు రామబ్రహ్మం 

. దాక్టర్‌ తుమ్మపూడి కోటీశ్వరరావు 

. దాక్టర్‌ శలాక రఘునాథశర్మ 

. డాక్టర్‌ ఎమ్‌. కులశేఖరరావు 


శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 


. శ్రీ నాగళ్ల గురుప్రసాదరావు 
: డాక్టర్‌ ఎ. నాగభూషణం 


పర్వాలు, ఆశ్వాసాలు 

ఆది. ఆశ్వా 1,2,3 

ఆది. ఆశ్వా. 4 శాంతి. ఆశ్వా. 1 

ఆది. ఆశ్వా. 5,6,7,8; సభా. ఆశ్వా 1,2 


ఆరణ్య. ఆశ్వా. 1 నుండి 7 వరకు; భీష్మ. ఆశ్వా. 1,2 


విరాట. ఆశ్వా. 1 
విరాట. ఆశ్వా. 2 


విరాట. ఆశ్వా. 8; ద్రోణ. ఆశ్వా. 8,4 శల్య. ఆశ్వా.2 


విరాట. ఆశ్వా. 4 
విరాట. ఆశ్వాత్‌ 
ఉద్యోగ. ఆశ్వా. 1,2; సౌప్తిక. ఆశ్వా. 1,2 
ఉద్యోగ. ఆశ్వా. 3,4 
భీష్మ. ఆశ్వా. 8 
ద్రోణ. ఆశ్వా. 1 
ద్రోణ. ఆశ్వా. 2 
ద్రోణ. ఆశ్వా. 5 
కర్ణ. ఆశ్వా. 1 

కర్ణ. ఆశ్వా. 2 

కర్ణ. ఆశ్వా. 8 
శల్య. ఆశ్వా. 1 


ల్త్‌ అ Aol ._ _ 
ప్రై ఆశ్వా. 12; అశ్వ. ఆశ్వా 1,2; మౌసల-1; మహా.1; స్వర్గా-1 


శాంతి. ఆశ్వా, 2 
శాంతి. ఆశ్వా, 8 
శాంతి. ఆశ్వా, 4 
శాంతి. ఆశ్వా. 5 
శాంతి. ఆశ్వా. 6 
ఆను. ఆశ్వా. 1,2 
ఆను. ఆశ్వా. 3,4 


ఆను. ఆశ్వా. 5 
అశ్వ. అశ్వా. 83,4 
ఆశ్ర. ఆశ్వా. 1,2 


ఆరణ్యపర్వం 
విరాటపర్వం 
ఉద్యోగపర్వం 
భీష్మపర్వం 
ద్రోణపర్వం 
కర్ణపర్వం 

శల్యపర్వం 
సౌప్తికపర్వం 

ప్రీ పర్వం 
శాంతిపర్వం 
ఆనుశాసనికపర్వం 
అశ్వమేధపర్వం 
ఆగశ్రమవాసపర్వం 
మౌసలపర్వం 
మహాప్రస్థానికపర్వం 
స్వర్గారోహణపర్వం 
భందార్మరు సంస్థవారి 
సంస్కృతభారతప్రతి 
సంస్కృత మహాభారతము 
పై ప్రతిలోని అనుబంధాలు 
ప్రధాన సంపాదకుడు 


అలం. 


కందపద్యం 
వచనం 
ఆటవెలది 
తేటగీతి 
లి 
ఉత్పలమాల 
చంపకమాల 


మత్తేభవిక్రీడితం 


శారూలవిక్రీడితం 
0౧ 


ఆశ్వాసం 
క్రీస్తుశకం 
యగణం 
మగణం 
తగణం 
రగణం 
జగణం 
భగణం 
నగణం 
సగణం 
లఘువు 
గురువు 
అలంకారం 
సంవత్సరం 
మొదలైన 


పద్యము 
అ 


అంగజరాజమత్తు6 డగు 
అంత 

అంతం గుంతీనందన 
అంతంతం గనుంగొని 
అంత:ఃకరుణచతుష్టయ 
అంతకంతకు. గదిసి 
అంతరంగంబు నిండి 
అంతిపురంబులోనం గల 
అంతిపురముచుట్టజికం 
అందటబు రధికులు పజవ6ంగ 
అందు 

అందును 

అందుల నుండుదు రను 
అం దొరగి కీచకుండా 
అంబరవర్తి వైన 
అంబుజముల్‌ సముద్య 
అంబురుహాక్షి వచ్చు 
అకట మనము వచ్చినది 
అకట యాండుకూయు 
అకట సైరం(ధి నన్ను 
అకుటిలు. డార్యసమ్మతు( 
అకృతా[స్తుండ బాలు(డ(గా 
అక్కజమైన చెల్య్వుమున 
అక్కజమైన శౌర్యమును 
అక్కట మోసపోయి యడి 


శ్రీమదాంధ్ర మహాభారతము 


245 
465 


484 


430 
268 


విరాటపర్వము 
గద్యపద్య ప్రథనుపాద సూచి 


ఉపా rm 


పద్యము 


అక్కట యేను వేడ్కపడి 
అక్కిరీటి యొక్కరుండ 
అగు దేశ కాలబలయుత 
అగు నది యట్టిద దైవము 
అగ్గలిక నతడు హయముల 
అచ్చెరు వైనవిక్రమము 
అజగవశార్‌జ్ఞాలంకృత 
tas 

అజ్ఞులు కొంద అప్పుడు 
అట్టిద యేల చేయు 
అట్టిద మైననాండ 
అటి నీవు వంటకటియలకు 

లు లు 
అట్టి మహాత్ము. డొక్కనికి 
అట్టి యవసరంబున 
అట్టియెడం గురుసైన్యంబు 
అట్లియెడ( దన్ను దాన 

లు 
అట్నియెడ 

లు 
అటియెడ 

లు 
అటియెడ 

లు 
అటియెడ 

లు 
అట్టియెడం బాంచాలీ 
అట్టియెడ దుశ్శాసన 
అట్టియెడ ధర్మతనయు 


అట్టియెడ నయ్యాయుధంబులు 


అట్టియెడ నినతనయు 
అట్టియెడ నుత్తరుండు 
అటియెడ నుద్భట 

లు 


పద్యము 


అట్నియెడ మున్ను 

లు 
అట్టియెడ వరదాన 
అట్టియెడ వేల్పు వచ్చిన 
అట్టియెడ శమీవృక్ష 
అటియెడ సుదేష్ష 

యు బం 
అట్టిసమయంబున 
అట్టిసమయంబున 
అట్టిసమయమున 
అటేల రాక తక్కుం 

లు 
అట్టకాక యింతయన 
అట్లగుటంజేసి నాకు 
అట చేయుడు 

ap] 
అటుంగాక 

BY 
అటుంగాక 

లా 
అటు౦గాక 

౧ 
అటుంగాక 

౧M 
అడరివడి రథచతుళ్ళతి 
అడవుల. బెద్దయు. 
అడుగుల నును6గాంతి 
అతండు నజ్ఞాతవాస 
అతండును దనమనంబున 
అతండు మన పాణంబులపై 
అతండు మటియును 
అత(డు నానా(ప్రకార 
అతండు నియతితోడ నగ్ని 
అత(డును దీవ్రబాణముల 


489 


468 


353 
682 
447 
432 

64 
651 


770 


అతండును బార్జు నిల్పి 
అతండు పెండ్లికి. బిలిచిన 
అతండు వచ్చెనేని 

అతనిం దీవ్రశరంబులం 
అతని యనుజుండు సూర్య 
అతిత్వరితంబచిని సుదేష్ల 
అతిదృఢవేధి పేరుగల 
అతిరథు అ(స్తశస్తవిదు 
అతిరభసంబు మై నడరి 
అతివ తగునమ్మ 

అతివ యపాయముం బొరయు 
అత్తి. గన్యకాజన 

అత్తజి లేచివచ్చి తన 
అత్తెణంగు వివరించి 
అదియట్టుండె నేండు కౌరవులు 
అదియును 
అదియునుంగాక 
అదియునుంగాక 
అదియునుంగాక 
అదియునుంగాక 
అదియునుంగాక నృత్త 
అదియునుగాక కోలుపులి 
అదియును నిట మీద 
అది లాతి యిల్లె 

అది సిద్దం బట్ట చెల్లుం 
అద్దివ్యయానరత్నంబు 
అధిప! ధర్మజుపాల 
అధిపనందన మాలిని 
అధిపుమణంది సింహబలు 
అనద నైతి నిచట నాలి 
అనలము గూఢయత్నమున 
అనవిని తగుమాటల 

అన విని యుత్తరుండు 
అన వినుచుం గలంగు 
అనవినుచు6 గురుపితా 
అనవినుచుం దేరు డిగి 


709 
320 
505 
718 
418 
283 
595 
645 
442 
203 
370 
705 
737 
715 
470 


55 
191 
466 
741 
744 
38 
530 
205 
740 
570 
156 
518 
242 
355 
336 
538 
740 
692 
673 
527 


అనవుడు 

అనవుడు 

అనవుడు 

అనవుడు 

అనవుడు 

అనవుడు 

అనవుడు 

అనవుడు 

అనవుడు 

అనవుడు. గర్జుం డిట్లనియె 
అనవుడు( గీచకుండు 
అనవుడు6 బాండుతనూభవు 
అనవుడు. బాండునృపా 
అనవుడు జయలక్ష్మిం 
అనవుడు ధర్మనందనుండు 
అనవుడు నట్టల చేసెద 
అనవుడు నప్పలుకులు విని 
అనవుడు నమ్మాటలు దన 
అనవుడు నయ్యంగన 
అనవుడు నాచార్యుం 
అనవుడు నాత6 డిట్టులను 
అనవుడు నాత( డిట్లనియె 
అనవుడు నాత6 డిట్లను 
అనవుడు నీ చేసిన 
అనవుడు భీష్ముని పలుకులు 
అనవుడు భూపతి పిలువం 
అనవుడు మత్స్యభూరమణు 
అనవుడు మత్స్యరాజసుతు 
అనవుడు మనమున నిస్సీ 
అనవుడు మేనుపెంచుచు 
అని కడణగు నినసుతునకు 
అని కాంతాజనములలో 
అని కొలిచి యే బృహన్నల 
అని కృపాశృత్థామాది 

అని చూపి వెండియు 

అని చెప్పి గంటి సూపిన 


68 
159 
123 
137 
214 
201 
467 
487 
586 
407 
291 
453 
128 
302 

52 

64 

27 
192 
175 
502 
724 
714 
529 
687 
749 
155 
101 
537 
328 
447 
601 
461 

42 
540 
643 
723 


శ్రీమదాంధ్ర మహాభారతము - విరాటపర్వము 


అని చెప్పి తా నప్పు డర్జును 
అని చెప్పిన నందణు 

అని చెప్పిన పితామహు హిత 
అని చెప్పిన వినియగు. 

అని చెప్పిన విస్మయంబు 
అని చెప్పి మతియు 

అని చెప్పి యధికసమ్మా 

అని చెప్పిన యుత్తమద్విజ 
అని చెప్పి యుత్తరుం డతని 
అని చెప్పి వెండియు సుశర్మం 
అని చెప్పి రట్టి సమయమున 
అని చెప్పి హర్షసం(భ్రమ 

అని డగ్గుత్తిక వెట్టి 

అని తగణెప్పి పుచ్చ 

అని తనమనంబునం గదిరిన 
అని తన యభిలాషంబు 

అని తను నుల్లసమాడిన 
అని తలంచుచు. గీచకుని 
అని తలంచుచు డోలాందోళిత 
అని తాను నిజసహోదరుల 
అని తార మున్ను భూసుర 
అని తారు మున్ను విన్న 
అనినం గేకయరాజనందన 
అనినం జలమున6 గుంతీ 
అనినం దమ్ముని నెమ్మన 
అనినం బాంచాలి సంచలిత 
అనినం బార్జుండు పార్థివ 
అనిన గటకటం బడి 

అనిన. గడులెస్తు యని 
అనిన గొండొక నవ్యాలయంగ 
అనిన6 బరిజనంబులు 
అనినం బాంచాలి సుదేష్ష 
అనిన బేడి. బొగడెదని 
అనిన దరహసితవదనుం 
అనిన ధౌమ్యు డిట్టులనియె 


499 

76 
684 

53 
585 
515 
124 
704 
720 
410 

24 
708 

25 
748 
380 
179 
666 
175 
202 
376 

84 
372 
143 
701 

33 
301 
489 
698 

45 
642 
108 
295 
723 
485 

63 


అనిన నతం డట్ల చేయుదు నని 423 


పద్యము 


అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 


నతం డిట్లనియె 

నతండును రథంబు 

నతడు వికసిల్లుచు 

నత(డు వెజుపు 

నతని చిత్తంబున 

నద్దివ్యవచనామృతంబు 
(ఈం 

నప్పలుకులకు 


అనిన నప్పలుకులదెస 


అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 


నప్పలుకులు వినియు 
నమ్మాటలు విని 
నయ్యిరువుర 
నవ్వెలంది వీడు 
నాతనిమాటకు 

నాతని మాట లాదరించి 
నిది కార్యంబని 

నిది వోలునని 

నీ తలంచినట్ల 

నీవేమి పనిచిన 
పలుకులకు బృహన్నల 
బృహన్నల 

రాధేయుం డిట్లనియె 
రౌ(ద్రరసము 

విని కంకుం డతని 

విని కవ్వడి నవ్వుచు 
విని కీచకుండు 

విని కీచకుడు 

విని కురుపతి 

విని కౌంతేయా(గజాండు 
విని గాంగేయ 

విని దరహసితవదనుం 
విని దరహసితవదనుం 
విని దరహసితవదనుం 
విని (ద్రుపదనందనకుం 
విని ధర్మనందనానుజుం 
విని ధర్మనందనుండు 
విని పాంచాలి 


188 
176 


568 
289 
474 
395 

71 

42 
144 
476 
486 
374 
393 
702 
698 
667 
196 
341 
567 
445 
563 
295 
394 

95 
302 
509 

28 
233 


పద్యము 


అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 


విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పుట 
పూని (గ్రక్కున 69 
భీమసేనుం 36 
భూనాథుండు 104 
భూమింజయుండు 519 
భూమింజయుండు 529 
మందహాసంబు 727 
మత్స్యమహీకాంతుం 745 
మత్స్యమహీవల్లభుండు7 41 
యజాతశతుండ 450 
యతం డిట్లనియె 246 
యతండు 600 
యతండు 730 
యద్భుత 734 
యనిలనంద 370 
యనుచితంబున 204 
యమ్మహీపతికి 109 
యమ్మాటలు 711 
యాజ్ఞసేని యనాధర 52 
యాజ్ఞసేని యిట్టను 140 
యియ్యకొను 420 
యుత్తరుండ 574 
యుధిష్టిరుం డతని 723 
యెతిశికొని 500 
యేటిమాటలు 749 
రాధేయుం డిట్లనియె 635 
రాధేయుండు 549 
వాండు గొన్ని 244 
వారలవర్తనం 146 
వార లిట్టనిరి 563 
వారలు 674 
విరాటవల్లభకు 380 
విరాటుం డతని 739 
విరాటుం డదరిపడి 414 
వైరాటి 474 
సంప్రీత 93 
సక్రోధ 700 


771 
పద్యము పుట 
అనిన విని సవ్యసాచి 31 
అనిన విని సింహబల 339 


అనిన విని సుయోధనుండు భీష్మ541 
అనిన విని సుయోధనుండు రాధేయున 505 


అనిన విని సైరంధ్రి యతని 466 
అనిన విని సైరంధ్రి సాభి 373 
అనిన విని సైరంధ్రి సైరణ 185 
అనిన విరటు. డిట్టు 95 
అనిన వఏరాటుం డతని 121 
అనిన విరాటుండు 127 
అనిన వృకోదరుండు 270 
అనిన సంతసిల్లి యద్దేవి 146 
అనిన సుదేష్ణ యిట్లనియె 383 
అనిన సుదేష్టయు. 238 
అని నిగూఢభాషణముల 224 
అని నిజానుజతనూజు 743 
అని నియోగించి 415 
అని నియోగించి గోపాలురకుం 695 
అని నిశ్చయించి పలికిన విని 366 
అని నిశ్చయించి పలికిన విరాటుండు 746 
అని నిశ్చయించి వృకోదరుండు 299 
అని పతి పలికిన విని 710 
అని పనిచి తానును 416 
అని పలవించు నయ్యెలుంగు 359 
అని పలికి కొండొక 298 
అని పలికి కౌంతేయా(గ్రజు 96 
అని పలికి ధర్మనందనుం 739 
అని పలికిన బాంచాలియు 291 
అని పలికిన విని 744 
అని పలికిన సంరంభం 558 
అని పలికి పనుప 136 
అని పలికి బలంబు 581 
అని పలికి యతని 131 
అని పలికి యాడుచుండు 697 
అని పలికి వారలకుందు 725 
అని పలుకుచు మనంబున 477 


772 


అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 


పలుకు నుత్తరు 
పునర్వనవాస 

పూని యీదృశంబు 
మందహాసంబు 
మనమున. 
మజియు. బెక్కు 
మజియు నానావిధ 
మజియు నిట్లనియె 
మజియును 
మజియును 
మజియును దగిన 


అనిమిష దానవాంబర 


అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 


మెత్తన యియ్యకొని 
మొన మార్కొని 
యంతట నిలువక 
యగ్గించి 


యడిగిన వైశంపాయను. 


యని యుగ్గడించు 
యప్పగించె నేనును 
యమ్ముదితయు 
యిటు దేవజాతి 

వ్‌ 
యిటు ధర్మజ 

౧? 
యిట్లు పలుమణుం 
యిట్లు పురోహితుండు 
యిటు వేబువేజ 

౧? 
యిట్లు సెప్పిన 
యిత్తెజంగున 
యుచితంబుగా 
యుత్తరుండు 
యుపలాలితుండగు 
యువ్విళ్ళూరుచు 
యూజడిల్ల 


అనియె గృపాచార్య 
అనియె నప్పుడు 
అనియె నిత్తెఅంగున 


అని 


యేర్పడం 


525 
748 
16 
90 
195 
205 
496 
254 
627 
711 
650 
76 
156 
523 
702 
643 
23 
167 
263 
465 
142 
732 
82 
63 
599 
232 
118 
117 
688 
13 
284 
384 
578 
733 
559 
237 


శ్రీమదాంధ్ర మహాభారతము - విరాటపర్వము 


అని 
అని 
అని 
అని 


రచనాకౌతుక 
వితర్కించుచుం 
విరాటున కెటింగించి 
వీడంగ6 బల్కిన 


అని వెండియు 
అని వెండియు 
అని వెండియు బహు 


అని 
అని 
అని 
అని 
అని 
అని 


వేండికొని 
సకల(బ్రహ్మ 
సమస్తజనంబులు 
సస్నేహంబును 
సారథ్యప్రశంసా 
హర్షోత్కర్షంబున 


అనుకంపాతిశయంబున 
అనుచుం గనుంగొనుచు 
అనుచుం గనుంగొనుచుండ 
అనుచుం గన్యకాజన 
అనుచుం గలదు లేదని 
అనుచుం గేలు మొగిచిన 
అనుచుండం ద్రిదశేంద్ర 
అనుచుండ ననతిదూరం 
అనుచుండ సైన్యంబు 
అనుచుం దొరంగెడునశుల 
అనుచు గొందలపడు 
అనుచు (గ్రుంకింపరాని 
అనుచున్‌ (గ్రక్కున లేచి రోష 


అనుచు 
అనుచు 
అనుచు 
అనుచు 
అనుచు 
అనుచు 
అనుచు 
అనుచు 
అనుచు 
అనుచు 


డాయంజని 
దైన్యంబు 
ధనుస్తూణీర 
నంతంతం జేరి 
ననుజాలదెసకు 
నిశ్చయరహిత 
నుత్తలపడు 
నొడంబాటు 
మందమంద 
మత్స్యమహీవల్లభు 


అనుచు 
అనుచు 


వాలమ్ములు గురిసిన 
విరాటుండు 

అనుచు వివ్వచ్చుండు 
అనుచు వీరావేశంబున 
అనుచు వెండియు 

అనుచు సంగీతనిలయంబు 
అనుచు సంచలించు 

అనుచు సింహబలుండు 
అనుజ తనూజ మంత్రి 
అనుటయు6 గంకు 
అనుటయు దరహసిత 
అనుటయు నట్టచేయుదు 
అనుటయు నతండు 
అనుటయు నాటపాట గల 
అనుటయు నాత(డు 
అనుటయు నెట్టకేలకు 
అనుటయు ఫాలభాగ 
అనుటయు మోజుకు 
అనుటయు 
అనుడు నకులు(ట్టులను డిట్టులను 
అనుడు నత డిట్టు 

అనుడు నత(డు దన 

అనుడు నతని కిట్టులను 
అనుడు 
అనుడు విరాటు'. 

అనుడు విషణ్బమైన 
అనుదినంబును 

అను దివిజేంద్రనందను 
అనునప్పుడు త(త్రదేశంబున 
అను నప్పలుకుల 

అను నినసూనుమాట 
అనునెడ వాని యుగ 

అను పలు కంకుశంబు 
అనుపలుకులకును భీష్మ 
అనుపలుకులకును విస్మయ 
అనుపలుకు లాకర్షించి 


విరాట 


బృహన్నల 


636 
699 
490 
641 
315 
472 
308 
215 
434 
691 
141 
520 
519 
473 
742 
130 
408 
102 
582 
121 
184 
46 
746 
478 
229 
112 
552 
488 
463 
182 
407 
153 
444 
506 
450 
504 


పద్యము 

అనుపలుకు కర్ల 
అనుపలుకులు విని 
అనుమాటలు విని సం[కందన 
అనువచనంబు లియ్యకొనుచు 
అన్నమయత్వాది 

అన్నరపతి కట్టెదుర 

అన్ని వెడ(దవాతి 
అన్యోన్యావలో కంబు 
అపరమిత(ప్రకార 

అపుడు నిళ్ళేష్టితంబులై 
అపుడు రాధేయు. 
అప్పయు( బరిజనములు 
అప్పు డర్జునుండు 

అప్తు డళ్వత్హామ 

అప్పు డా కృశోదరి వృకోదరు 
అప్పుడు కర్గ్టుసైన్య 
అప్పుడు కురుపతి 
అప్పుడు ధర్మసూతి 
అప్పుడు ధర్మహానికి 
అప్పుడు పాండవోత్త 
అప్పుడు శంఖు. 

అప్పుడు సుభటులు 

అప్పు డే పడంగి 

అభినవ జలధర శ్యామంబు 
అబ్బంగి నవమానింప 
అమరనగరంబున 
అమరేంద్రతనయుండు 
అమలరత్న (ప్రదీపావలి 
అమృతమయాత్మ 

అయిన నా నేర్చుకొలంది 
అయ్యవసరంబున 
అయ్యవసరంబునం దక్కిన 
అయ్యవసరంబున మత్స్య 
అయ్యుధిస్థిరు( 

అరయయగ నయ్యెడు 
అరయ నతండు మాన 


584 
665 
320 
637 
565 
230 
635 
679 
433 
426 
656 
480 
547 

40 
662 
754 
766 
187 
170 
434 
447 
516 
399 
258 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 


అరయుదముగాని 
అరసికొని యెన్నిభంగుల 
అరుగుదెంచుబృహన్నల 
అరుణమణిమాలికా 
అరుణాశ్వంబులం బూనిన 
అరుదుగ నిట్టు లొక్కనికి 
అరులగుణములైన 
అర్జ్హునా(స్తఖండితాతప్యత్ర 
అర్జ్హునుండు గవియించిన 
అర్హునుండును 
అర్జునుండు వాని 
అర్జునుడు దివ్యబాణ 
అర్జును(డైన నేమి 
అర్జునునకు ఖాండవ 
అర్జునుని నావహంబున 
అర్జునుని వియ్యమనియెడు 
అతిముతి నంగము 
అలమట. బొంది మాయ 
అలుక భీష్ముని పలుకులు 
అలుచైనను బగతునిదెస 
అల్లదనంబున యనువుమై 
అవనీచ(క్రము సంచలింప(గ 
అవనీనాయకు( జూచి 
అవయవలక్షణం బాయుః 
అవియును ద్యారకానగరంబు 
అశుచియు. గష్టుండన్‌ 
అశ్యశిక్షకుండనై 
అసదుగ6 దాశి మేన 
అసదృశలీలం బొల్బు 
అసమున మీ దెణుంగక 
అస్మత్సితామహుం 

ఆ 
ఆడు చందంబు( బురుష 
ఆండుందనంబు నిక్కమున 
ఆ కమలాక్షిరూప 
ఆ చపలాక్షికిగా మన 


733 


పద్యము 

ఆచార్య సూర్యతనయ 
ఆచార్యు డెబ్బదియమ్ముల 
ఆచార్యులైనవారలు కార్యంబు 


ఆచార్యులైనవారలు పూజా 


561 


ఆత(డు సిక్కెనేని బలమంతయు 573 
ఆత డవ్వండొక్కొ యమ్మహాత్ముని 719 
ఆతనితమ్ము(డైన మదిరాశ్వుండు 417 


ఆతనితో నొక్కొకమరి 


34 


ఆతని రథ్యంబుల. దత్వ్పూతుని 681 


ఆదరణీయసారవివిధార్హ 
ఆదరము సం(భ్రమంబును 
ఆద్యపురుషోపలాలిత 
ఆనతవైరి యో జయ 

ఆ నరనాథు6 డిట్లనియె 
ఆపాదమస్తకము త(ద్రూపము 
ఆ పాపాత్ముల నీచవ్యాపార 
ఆ పార్టుడు భరతాన్వయ 
ఆ మెయిన వివిధవర్మ 


ఆయతబాహులున్‌ వెడందయైన 


ఆయుధములు విడిచి 
ఆయురైశ్వర్యకీర్తుల 
ఆరయ నెందును గౌరవ 
ఆరూపం బవికారమా 


ఆజురసంబులం జవుల 


ఆలముసేసి నా తగుల మాజుడి 


ఆవల వచ్చు నాపదల 

ఆ విభుండు రాజ్యసుఖలీలా 
ఆవులింత తుమ్ము హాసంబు 
ఆ సంరంభంబున సమయ 
ఆసవమున కని నీదు 

ఆ సుశర్మతేరియందున్న 
ఆస్థానంబు సేరవచ్చి 
ఆహవకేళి వేడుక 


ఇ 


ఇంచుక నిద్రించుసమయంబున 


ఇంచుకయు నీడంబోవక 


4 


774 


ఇంతకు నేర్చు నీకు నొక 
ఇంత దలరనేల 

ఇంత ప్రొద్దు కిరీటికట్టెదుర 
ఇంత ప్రొద్దేల యిచ్చోటి 
ఇంతయు6 గనుంగొనియును 
ఇంత యెజుంగవు సైన్యము 
ఇందణకు నిన్నిభంగుల 
ఇందబు( జూడ(గా నిచట 
ఇం(ద్రాగ్నివాయువరుణ 
ఇంపైనపియ కాననిచ్చి 


ఇక్కురుసైన్యంబు సొక్కుదక్కక 


ఇగ్గజములు మిన్నకయును 
ఇచ్చట నొక కయ్యంబున 
ఇట్టగు టెఖుగక వచ్చితి 
ఇటిదకాని సమస్తజన 
లు వావి 
ఇట్లిపదంబు గాంచి 
యు 
ఇట్టి వలవంత నిక్కడక్కడ వడి 
ఇట్టివాడవు గావున 
ఇట్టులగుట యెజింగి 
ఇట్టతని రూపాతిశయంబున 
ఇటణైత్తిచూచి గాండీవంబు 
రర 
ఇట్టిరువాగును నరవాయి 
కందర్పదర్పగోచరుండైన 
కట్టి తదీయాధి 
కర్లుండు కయ్యంబు 
(3) 
కౌరవానీకంబు 
కట్టనిచ్చి 
గనుంగొని 
గవిసిన 
గవిసి రథంబులం గడచి 
చని కూడముట్టిన 
ఇట్టు తెలియంజెప్పుటెల్ల 
ఇట్టుత్తరుండు సమారూఢ 
ఇట్లు దమతమ వర్తిల్లు 
౧ yr 
ఇట్లు దమ్ము నిరూపింప 
ఇట్లు దలపడి 


ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 


12 
195 
650 
241 
629 
682 
268 
227 
648 
312 
680 
498 
470 
484 
249 

14 
313 
328 
290 

99 
665 
431 
173 

79 
640 
658 
752 
575 
656 
678 
424 
530 
510 
151 
371 
437 


శ్రీమదాంధ్ర మహాభారతము - విరాటపర్వము 


ఇట్లు 


దాన తమకంబున 
దోంచినతలపునం జేసి 
(ద్రోచిపోయినం 

నడచి మత్స్యనగరంబున 
నానా ప్రకారంబుల 
నానావిధ దీన 

నిలిచిన పవనతనయు 
పాండవులు 
పాణిగ్రహణం బాచరించి 
పూర్యోక్తప్రకారంబున 
పేర్చిన కోపాటోపంబున 
ప్రార్థించి పాంచాలి 
బహు(ప్రకారంబులగు 
బహు(ప్రకారంబులగు 


భగ్నబల సమాశ్వాస 


ఇ ట్లుభయసైనికులు 


ఇట్లు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 


మండి శిఖింబోలెడి 
మత్స్యమహీవల్లభుం 
మేలుకాంచి 

రావించిన 

లంఘించి పోయి 

వచ్చి మత్స్యమహీవల్లభు 
వాజినం దన 
వైవాహికవర్తన 
శత్రుంతపుని. (ద్రుంచి 
శృంగారంబు సేసిన 
సంభవించి పాండవా 
సంభావించి యత్తరుణి 
సన్నాహంబు మెజసిన 
సమస్తజన 
సమాలింగితుండై 
సవ్యసాచి నిక్షిప్తాయుధం 
సుశర్మల బరాబితుం 
సూర్యోదయ మగుటయు 
సొచ్చి తజీయం జని 
సొత్తెంచి 


178 
205 
216 
459 
39 
687 
155 
161 
762 
78 
222 
211 
286 
310 
626 
440 
654 
97 
13 
113 
360 
126 
491 
756 
630 
742 
449 
379 
477 
738 
527 
497 
448 
282 
323 
132 


ఇట్టూహించి రాత్రిసమయం 
ఇడుమలం బదుమూడేండ్డు 
ఇత. డఉవ్వండొక్కొ రూపు 
ఇతనియా[శయమున మనమెల్ల 
ఇత్తెజంగున 

ఇత్తెబంగున నుణక 
ఇత్తెబింగున నొక్కయెడ 
ఇత్తెబంగున మత్స్యరాజ 
ఇత్తెబింగు నయ్యుత్తరకుమారు 
ఇత్తెబింగు నాకుం జెప్తుమనిన 
ఇది కడుముద్దరాలు 

ఇది పెనుంబాముచందమున 


240 
577 
119 
440 
639 
657 
311 
135 
538 
236 
48 
71 


ఇది యనన్యసామాన్యకరణంబగు- 15 


ఇదియ నిశ్చయమిమ్మాట 
ఇది యమ్మహాపురుషు 

ఇది యేమి కంక నీవు 

ఇది యేమియెన నేమగు 

ఇది యొకచాపము విస్మయ 
ఇది యొక పెద్దగట్టిమొన 
లెస్సగా దుడుచునంతకు 
శతవృద్దు మాజనని 
గంధర్వులు వచ్చి 

ఇదె గోవర్గము సేరవచ్చితిమి 
ఇను(డు దనకడకు నేతెంచిన 
ఇన్నగమునందు గాండివ 
ఇన్నితెజంగుల (శ్రమము 
ఇన్నెత్తురు గనుగొనిన 
ఇప్పుడు నాకు( బ్రణామంబులుగా 
ఇమ్మదిరాక్షి డస్సె 
ఇమ్మహనీయచాపంబు 
ఇమ్మహనీయరూపమును 
ఇమ్ముద్దియ నర్జునునకు 


ఇమ్మెయిని నధిక పరితాపమ్మున 


ఇయ్యరవిందగంధి కుల మేమి 
ఇయ్యింతి(ప్రాపున నయ్యనంగుండు 
ఇరువురు వీరులు నిట్లొం 


293 
719 
726 
382 
511 
572 
708 
81 
362 
581 
318 
507 
111 
707 
576 
69 
513 
104 
743 
317 
174 
164 
632 


పద్యము 

ఇవి నీతెగకొలందివి 
ఇవ్వసుమతి నే పొలంతుల 
ఇవ్విధంబునం గనుంగొనుచు 
ఇవ్విధంబునం జని 
ఇవ్విధంబునం దనగాదిలి- 


ఇవ్వధంబునం దన విజయంబు 


ఇవ్వధంబునం (బకాశులై 
ఇవ్విధంబునం (బ్రవర్తిల్లు 
ఇవ్విధంబునం గార్యంబు 


ఇవ్విధంబునం గురుబలంబుల 


ఇవ్విధంబునం గృతకృత్యుండయి 


ఇవ్విధంబునం దమతమ 
ఇవ్విధంబున. బలికిన 
ఇవ్విధంబునం బోరెడు 
ఇవ్విధంబున (ద్రుపదపుత్రి 
ఇవ్వధంబున ధనంజయుండు 
ఇవ్విధంబున నంబుధిలోన 
ఇవ్విధంబున నయ్యెవురు 
ఇవ్విధంబున నరదంబుల 


ఇవ్విధంబున 7నాలింగితుండయి 


ఇవ్విధంబున నూటయేవు 
ఇవ్విధంబున నేట్టాడుచుం 
ఇవ్విధంబున నేనుంగు 
ఇవ్విధంబున మదనవేదనా 
ఇవ్విధంబున మహాబలుపట్టి 
ఇవ్వధంబున రెండుదెజంగుల 
ఇవ్విధంబున విరాటుండు 
ఇవ్విధంబున విరాటుండు 
ఇవ్విధంబున వివాహంబు 
ఇవ్విధంబున విసరి 
ఇవ్వధంబున వృషభంబున 
ఇవ్విధంబున (వ్రేటువడి 
ఇవ్విధంబున సన్నద్దుండై 
ఇవ్విధమున నయ్యేవురు 
ఇవ్విధమున నేచి యిరువురు 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 

ఈ 
-ఈ కన్నియ. గోడలింగా 
ఈత. డజాతశత్రుండు 
ఈత? డింతకు మీకు 
-ఈతనితోడి కయ్యమున 
-ఈతనితోడి కయ్యమున 
ఈ నరపతియాస్థానము 
ఈ నలువురు తక్కంగ 
ఈ నలువురభుజశక్తుల 
ఈ నెలంత గన్న మన్మథు 
ఈ పదిపేళ్ళును నిని 
ఈమెయి నిజజనకు 
ఈయన నను గని సైరణ 
ఈ యెడ ని ట్లిమ్మహనీయా 
ఈ రథబృందంబుల 

ఉ 
ఉ(గ్రు. డనూనమానమహి 
ఉడుకువ లేని కయ్యమున 
ఉడుగక వెండియున్‌ 
ఉత్తమకన్యాజనములు 
ఉత్తమకన్యాజనులకు 
ఉత్తమ వాహనంబులు 
ఉత్తమాసనములు నుత్కృష్ట 
ఉత్తర నలంకరింప ను 
ఉత్తర లోనుగాం గల 
ఉత్తరుండు సత్వరంబుగ 
ఉత్పలగంధి నన్నుడుగు 
ఉద్దవిడినపసుల 
ఉన్నంత బంధుజనంబులు 
ఉన్నతటథి వివిధదేశోత్సన్నులు 
ఉన్నరూప పలుకు నన్నరు 
ఉపకారమొ బంటుతనమొ 
ఉపతాయిలో!. దన కొదవిన 
ఉజఅక నరుండు [ద్రోణుసుతు 
ఉఅక విరోధిసైన్యముల 


పద్యము 


ఉలుకును వెక్కసపాటును 
ఉలము దల్లడిల. దనువు 
౧ కి 2. 

ఊ 
ఊరకయుండక పలువురతో 
ఊహించి సుదేష్టయు 

వి 
ఎండకు వాన కోర్చి తనయిల్లు 

క్‌ 


58 
255 


61 


ఎందును నిట్టిరూపు నరు లెవ్వరు 164 


ఎక్కడ జూచిన దానై 

ఎక్కడనుండి యెక్కడకు 

ఎక్కడి మాట గొలతన 
ల 


452 
135 
127 


ఎక్కుడించినం బాండవా(గజాండు 76 
ఎచ్చోట నున్నవాం డత డిచ్చోటికి 720 


ఎత్తున గొందు6 గాౌరవుల 
ఎదురుగ బోవనిమ్ము 
ఎద్దెసలం దనరుచులు 
ఎప్పు డెయ్యడ నేమిట 
ఎయ్యది జన్మభూమి కుల 
ఎటీింగి పిఖుసనినవెస(బై 
ఎటియగి యెతింగి నన్నడుగ 
ఎయుం౮గెడువారికి నైనను 
ఎబుగమి చీశటి 
ఎయింగుట దుర్భట మెవ్విధి 
ఎలదీంగ గప్పిన లలిత 
ఎలమియు నచ్చెరువును 
ఎలచుటములును దల్లియు 
మా! లు 7 
ఎల్లభంగుల సైరంధ్రి నేము 
౧M యాను 
ఎలి యెలవిధంబుల 
క్‌ి, ౧M 
ఎవ్వనివాకిట విభమద 
ఎవ్వరితోనైన నెలుంెత్తి 
ఎవ్వరు వినినను దీనికి 
ఎవ్వరేనియింటికెద్దియే నొకటికి 
ఏ 

ఏచి చలంబున నొంటికి 
ఏచి మున్నీరు చేయీంత 
ఏటుల ('మొగ్గువారిం గని 


461 
644 
515 
262 
89 
300 
242 
54 
743 
392 
224 
14 
117 
353 
271 
251 
285 
544 
203 


401 
556 
426 


776 


ఏడునూజురథంబుల 

ఏది కులము నామ మెయ్యది 
ఏనన వేజ యొక్కండనె 

ఏ నపుడు ధర్మపాశాధీను 
ఏనప్పుడు నీకుం జూపి 

వ్ర నమ్మహానుభావుల 

ఏ నీ విజయము వొగడంగ 
ఏనుంగు నెక్కి పెక్కేనుంగు 
ఏను గట్టువాలుదాన 
ఏనును భక్తిమయంబగు 
ఏనును మీరు. గానలకు 
ఏను మనంబు పెంపు సెడి 
ఏను వంటలవాండనై 

ఏను విన్నపంబుసేయు 
ఏను విల్లందుకొనిన 

ఏను హవిష్యమ కుడుతును 
ఏమి కతంబున నిట్టీ 

ఏమి కులంబున వాండొకొ 
ఏమీ నిక్కమె మున్నెణుంగడె 
ఏము నిను మత్స్యరాజ 
ఏమేమీ యని గోపస్తోమము 


693 


ఏయుచు. బొడుచుచు క్రేయుచు 446 


ఏలినవాని. గాంచిమొనలెల్లను 
ఏలినవాని ధనంబులు 

డై) 
ఐనను మత్స్యదేశమున 

ఒ 
ఒంటి దలపడి కురుసేన 
ఒండు పనులకు సెలవు 
ఒండేమియు లేదు విరాటుం 
ఒండొంటితోం దా(కి మండెడు 
ఒండొరు మీరు కోర్కిమెయి 
ఒండారుల దోయిళుల 
ఒకండు పరశురాము 
ఒకబుపిచేత నాయుధ 
ఒకనా6 డేమును నాపద 


436 
558 


228 


489 
110 
723 
425 
428 
761 
713 
419 

24 


ఒక మటి కిరీటి కట్టెదిరికి 
ఒకమా(త్రన్‌ వితత (ప్రసార 
ఒకరుండ తాను భీతి 
ఒక్క(డు పెక్కం[డ్ర కెక్కిన 
ఒక్కయెడ 
ఒక్కయెడ 
ఒడలు సిరియును నాకు 
ఒడుపు దప్పిన మహానాగంబు 
ఒదవెడు తృషపెల్లిదమున 
ఒప్పెడు మేను బెంపుగల 
ఒరుడయ్యెనేని మామక 
ఒవ్వనివారు నవ్వ మహిమోదధి 
ఒల్లరు రాజు దేవులును 

ఓ 
ఓంకార వాచ్యునకు 

క 
కంక వలల దామ(గంథి 
కంకుండు ధర్మసుతుండు 
కందము లప్పళించి 
కందువ సెప్పి యొక్కెడ 
కంధరములు దెగి తలలు 
కచ్చ యమరం బట్టి 
కడిమి మెజయంగం బోరు 
కడిమిమై సౌగంధికమున 
కడు. బసిబిడ్డ వీ డొకటి 
కడు వెస వచ్చి రూపజీన 
కళ్ల జగ(త్ర్రసిద్ది 


కదియుచు6 బాయుచు. బట్టుచు 


కదిసిన బలములు విచ్చిన 
కనకమయ తాలకేతువు 

కని కొలువు సేసికొని 

కని జయజయ శబ్ద పూర్వంబుగా 
కని యమ్మహీరుహంబు 

కని యుత్తరుండు గరుపాటిన 
కనుంగొని కోపవేగమున 
కనుగొని గారవంబును 


617 
612 
735 
427 
389 
428 
449 
219 
200 

43 
506 
301 
266 


17 


422 
518 
626 
409 
451 
158 
437 

35 
262 
347 

21 
334 
585 
659 

50 
388 

74 
482 
219 
139 


శ్రీమదాంధ్ర మహాభారతము - విరాటపర్వము 


కనుగొని ఫల్నునుండు 
కనుగొనియప్ము 

కనుగొని యెలన వ్యాలయు 
కనుగొని సూతుం డరదము 
కన్నియల కాట గణఅపుచు 
కపట ద్యూత మొనర్చిన 
కమలభవ కిరీట(గ్రామ 
కమలవనంబు పొంత 
కయ్యమునక యెపుడు 
కరచరణాద్యంగకంబు 
కరము లెయ్యవి శిరమేది 
కరశీకరంబులు గరటగళ 
కరి తురగ రథసమితి 
కరితురగసమితి. గార్కొని 
కరుణారసము పొంగి 
కర్షుకేతనంబు (గ్రాలెడు 
కలగణాం దోయధి సప్తకంబు 
కలపంబు లభినవ గంధంబు 
కలపములు గూర్స బహువిధ 
కల రూపెతిగింపంగా 
కలిమికి నొప్పుగు నీగియు 
కలిమికి భోగములకదా 


62 


కలువడములు మణితోరణములు 753 


కవదొనలేల పూనునొకొ 
కవలు నీకు. జ(క్రరక్షకులుగా 
కవ్వడి యెమ్మెయి నేసిన 
కాంచన పీఠము వెట్టంగ 
కాంచనమయవేదికా 
కాంచనమాలాలంకృత 
కాంతి దళ్కొత్తు నీ కడకంటి 
కానితెరువునం బోయిన 
కారణ మెయ్యది యగునొకొ 
కాలపక్వంబులైన లోకముల 
కాలుతక్కువవారలు 
కావలివారిందోలి యెసకంబున 
కావున 


613 
444 
663 
174 
591 
477 
212 
192 
413 
619 
687 
545 
110 


పద్యము 


కావున 
కావున 

కావున 

కావున6 బురుషులు నా కడం 
కావున దీనియం దిడుట 
కావున నా యెలనాల 


కావున నిట్టి దేశం బిప్పు డెయ్యది 


కావున నిమ్మహీరుహం బెక్కి 
కావున నుచితములగు 
కావున భారతామృతము 
కావున మదీయ పరిభవాతి 
కావున మీకు దంతిహయ 


కావున మీకు నప్రమాదార్థంబుగా 


కావున మీర లభ్యుదయ 
కావున వంచన బాహిర 
కావున సత్యవ్రత నిష్టుండగు 
కాళ్ళ యొప్పిదమాండు 
కినుకకు( జాల కెంతయును 
కినుక మనంబునం గదిరి 


కిమస్థిమాలాం కిము కౌస్తుభం వా 


కిరీటియుం గోపించి 
కీచకకోటిచేత నాక 
కీచకాధముండు కిమ్మీర 
కీచకుం డట్టు మీంయ 
కీచకుండు వ్రేటువడి 
కీచకునియింట నెప్పుడు 
కీచకుల దెసం బుట్టిన 
కీలారితనమునకు నే 
కుంతీనందను లట్టత్యంత 
కుంతీనందను లొక్కడొక్కండ 
కుటిలబుద్దు లిచటం గొనవు 
కురుజనపదంబు చుట్టం 
కురుపతిభీష్మకర్షకృప 
కురుపతి భీష్మ కర్ణ కృప 
కురుబలంబు గెలిచి గోవుల 
కురుబలమున్‌ జయించి 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 


కురుబలమున్‌ జయించుటయు 
కురుబల మేంగుదెంచెనంట 
కురుబల మేల దైత్యసుర 
కురురాజున్‌ సబలంబుగా 
కురువిభుండును భీష్ముండు 
కురువీరుల గెలిచి 
కురుసేనలోన నిట్లెవురుం 
కూడంబాజి సముద్దతిం 


కూడముట్టి. (గ్రీడి కురువంశమున 


కూర్చుట నూత్నరత్నమునకుం 
కృత మెణజుయగుదు రుపకార 
కెంగేలు6 గేలితోం గీలించి 
కెలకులు( బితిందిదెసయుం 
కేకయరాజనందనయును 
కేకయ సాల్వులు తోడుగ 
కేలిమై నొక్కట లీల 

కేవల సూతులతోడన 
కేసరివిక్రముండు కపికేతను 
కైసేసి మదవికారోల్హాసంబున 


కొండొకయెడ6 గని శాంతనవుం 


కొన్నివెడమాట లాడుచు 
కొలువుగిన నొల్లకుండుట 
కొలువులోపల నిన్న 
కోర్కులు గెడ6 గూడుకొని 
కొారవపతి యనుజన్ముల 
కౌరవసేనం జూచి వడక 
కౌరవసేన గాదు (త్రిజగంబులు 
కౌరవసేన గోగణము 
కౌరవాన్నయజాతులై 
కౌరవేశ్చరుండు గనువిచ్చి 
క్రోధం బ(ప్రతికారమై 
కోధజ్వాలలు నిగుడ 
క్షతముల బెలు తొరంగు 
శ్‌, 
క్షతములC బెలు తొరంగు 
వా 
క్షత్రియు. డోడునే తగదు 
క్షమియింప నెవ్వరము 


పద్యము 


క్షమియింపవలయు నొక 
క్షా(త్రసమ(గ్రు లార్యనుత 

ఖ 
ఖాండవ మేర్చునప్పుడు 
ఖాండవ మేర్చె దేవతలు 
ఖేదము దక్కు మీక్షణమ 

గ 
గండుమీలకుం బుట్టి 
గంధదంతావళకర్లమారుత 
గంధర్వుం డనుతలంపున 
గంధర్వు లను నెపంబున 
గజఫఘోటక రథసూత 
గమనము నీంక వేజొక 
గరువంపు సం(భమంబుల 
గర్జద్గుణుండై పగతుర 
గాంగేయు. డవష్టంభోత్తుంగ 
గారవమున నిజదేశాచారము 
గుణమున లస్తకంబును 
గుణరావంబు( గృపాణఘట్టన 
గురుడు తలపడిన 
గురు డొక్కరుండు దక్కంగ 
గురునకు (బ్రదక్షిణంబుగ 
గురుపుత్రుండు తేజోనిధి 
గురుపుతుని రథము విడిచి 
గురుశరములు సితపక్ష 
గొంతికి నంత వెజవ మీకంత 
గోడిగజాతిలోగొదమ 
గోవులకు వెనుకయై 
గోవులతో. బొదువంబడి 
గోవుల నెట్టు లాణితి 
గోర బోంబిన మాడ్కి(6 గొన్నింటి 


అ 


ఘు 
ఘనతరకోపవేగమున 

చ 
చం(ద్రవదన యింక సైరం(ధి 
చక్కని చిక్కని మేనులు 


326 


364 
70 


778 


చట్టువం బొకచేత( బట్టి 
చతురానందమయాదుర్షతి 
చని ధర్మసుతుండు 

చనిన నయ్యెలనాగయు 
చని మదనాగ్నిజ్వాలలు 


చని యక్కుమారు( డేమయ్యెనా 


చని విరాటకన్యకల 

చని వివేకరహితు హృదయంబు 
చని వెడ వికసిల్లెడు 

చను జనదని 

చనుచుండి నీచహృదయుండగు 
చనుటయు ద్రౌపది యతనిం 
చనుదెంచి కాంచి నానేర్చిన 
చనుదెంచి పేడితనము 

చనునె యిమ్మాటలాడ 

చనునె వేరొకని కజాత 

చను వానిచేయుకార్యంబున 
చయ్యన నేగి యంబుజ 

చాల దుస్తరమైన యజ్ఞాత 
చింతా(క్రాంతుండైన కౌంతేయు 
చింతాశల్యము వాసెనే 
చిడిముడి పడుచు నెదురు 
చిత్తమున గాఢరాగంబు 
చిత్తము మెచ్చి నావలన 
చిత్తవృత్తి యొక్కించుక 
చిరకాలమునకు(6 గంటిమి 
చిరకీర్తి ప్రియుండగు 

చిణునగ వొప్ప గాండివము 
చుక్కలు తోడుతోడం దలచూప 
చూచుచు. జేరి వ్రేల్మిడుచు 
చెదరకుండ6 బసుల. బొదివి 
చెలులు దానును నుత్తర 
చెలువ యప్పలుకులు 

చెవు లవిసెన్‌ దిశల్‌ దిరిగె 
చేతులతీంట వో నిటు 

చేరం జనుదెంచి పాండవ 


చ్యవనుని వాంఛకు సంయాతి 

జ 
జననమరణాదులైన 
జననాయకుండు నీ సభవారు 
జనపతినందనుండు 
జనపతి యెవ్వరి నైనను 
జన్నములు సేయునెడ 
జలజదళా్షి కీచకుని 
జలనిధి హిమవద్భూధర 
జూదమాడి ధర్మసూనుండు 
జెట్టితండంబుతోడ 
జ్యాఘోషం బతిభీషణం 

డ 
డప్పి జనించె (వ్రేళుల 

త 
తండ్రి నీవు నాకు దయతోడ 
తం(త్రీపాలుం డనంబరంగిన 
తక్కటివారలుం గని 
తక్కటి వారలున్‌ సురల 
తక్కినవార లాతనికి 
తగం జొచ్చి తనకు నర్హంబగు 
తగ నొక్కటి వేడెద నిను 
తగవుమై.౬ బరిచారికా 
తగుసారథి దొరకొనినం 
త(త్రదేశంబునకుం జని 
తడవగుదెంచె జమ్మికి 
తదనంతరంబ 
తదనంతరంబ 
తదనంతరంబ 
తదనంతరంబ 
తదనంతరంబ 
తదనంతరంబ భీమనకుల 
తదనంతరంబ యగ్ని 
తదనంతరంబ యల్లనల్లన 
తదనంతరంబ హుతవహున 
తదనంతరంబునన్‌ దొరలు 


272 


13 
231 
464 
60 
559 
270 
20 
696 
37 
550 


67 


83 
129 
706 
713 
403 

56 
453 
142 
462 
212 
534 

14 

65 
318 
361 
440 

77 
534 
277 

65 
610 


శ్రీమదాంధ్ర మహాభారతము - విరాటపర్వము 


తదవసరంబున నొక్కట 
తనకడిమి కలిమి నచ్చియు 
తనకొల(ది యెజుంగని 
తన కోదండము ఖండితం 


తన తనయుకంటి నెమ్మనమున 


తన తలసీర యరసి 
తనదృష్టియు ముష్టియు. దగు 
తనభుజశక్తియున్‌ రిపుల 


438 
336 
724 
663 
643 
137 
605 
487 


తనమది( గదిరిన తమకంబున 283 
తనమది( గరుణయు ఖేదంబును 68 
తన మనుమలు పాండుతనయు 440 
తన యంతన యటు వలుకుచు 369 


తనయగపా టొరులె 
తనయొ ప్పెదుర6 గన్న 
తనికెడు నారటంబున 
తను గాచి వెనుక వచ్చిన 
తన్వంగి మవ్వంపు( దనులత 
తప్ప బలికితీవు 
తప్పుచేసితి రీ రిట్లు 

తమ తమ బలములతో 
తమతమ యొద్దిబలంబులు 
తమలోన మాటలాడెడు 
తము నెజి.గించి యల్ల 


తమ్ములు ధౌమ్యుండున్‌ సతియు 


తరణియు దుఃఖితయగు 
తరతరమ (ప్రజల 

తరువు వెస. బెటికికొని 
తటిమి పయి నడరుటయు 
తటిమి సుశర్మం గిట్టియతి 
తల(కు గలదేని శకునిం 
తలశెడు వానికిన్‌ మగండ 
తలయంగ రిపులకు 
తలచుట్టు చుట్టం గుండల 
తలపడి తలమీటిన 
తలపడి పోర వారి యరదంబు 


తలపడి వాలమ్ములుపై 


332 
259 
316 
215 
171 
505 
710 
718 
624 
152 
736 
29 
210 
624 
444 
637 
447 
599 
600 
501 
532 
605 
441 
631 


పద్యము 


తలమీతీ నిశితశర 

తలరు నలందురున్‌ నవయు 
తలుగుల పొది యొకదెస 
తల్లియు. దం([్రియు దైవము 


తానును నన్నయు నయ్యాస్థాన 


తాను మున్నుగ శాత్రవసేన 
తాను సుదేష్టయున్‌ సుతులు 
తా నెంత యాప్తుశైన మహీ 
తిగిచి కవుంగిలించి 

తిగిచిన నడుగులు తెరలక 
తిరిగి తిరిగి లోకోత్తర 
తునిమి తోడన యొక్క 
తురగంబుల6 జూచువిధం 
తురగముల నాలుగిట 
తెనుంగు బాస వినిర్మింప 
తెప్పించి తొడుగు మీవని 
తెలిగన్నుంగవకాంతి 

తెలుపు లగు చీరలను 
తెలుపులగు వాహనములు 
తెల్లంబు గాదె మీకెల్ల 
తెల్లనిజోడు పెట్టుకొని 
తేజోధను6 డగు నరుడు 


తేరు బూన్స( బంపు తెప్పింపు 


తేరు సమ్ముఖంబు సేయించి 
తొడంగిన పనిచలం బెడపక 


తొడరిన హరువైన దోర్చలంబున 


తొజంగువోకుండ మెకములు 
తొలుత నీవు నన్నడిగిన 
త్రిజగదవననిత్య(క్రీడ 
(త్రిభువనశుకదృఢపంజర 

ద 
దంతిఘటాసంతానము 
దగ్ధము లైనట్టులు సమ్య 
దనుజకుల[త్రాసకరంబును 
దవ్వులం జూచి మత్స్యవసుధా 
దవ్వుల విణిగినం బౌరులు 


499 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 


దానికి. జిత్తవృత్తులు 

దానికి నేటి నిక్కము వృధా 
దాని నెఖింగి యెంతయు 
దామ(గంథి, యనంగ నొక 
దామ(గ్రంథి యనువాండ 
దినమకాని యింక భువనంబు 
దీనిం బాండవులయం దెవ్వరు 
దీని జన్మంబున. దేజంబు 
దుర్భరయగు నిను గర్కటి 
దుర్వహపటుతాపత్రయ 
దుర్యారోద్యమబాహువి[క్రమ 
దుర్యారోద్యమబాహువి[క్రమ 
దుర్యోధన దుశ్శాసన కర్ణ 
దెసలు బీటలువాజ 
దేవకుమారకుండ యగు 
దేవతలకైన నొక్కొక 
దేవదత్తాభీలరావంబు 
దేవరయానతి( బాండవు 
దేవా దివ్యచిత్తంబున 

దేవా నాలవజాతివాండ 

దేవా వైశంపాయనుండు 
దేవా వైశంపాయనుండు 
దేవా వైశంపాయనుండు 
దేవా వైశంపాయనుండు 
దేవితృ్సష దీర్పంబూనితి 

దేవి తృషపుట్టి వారుణి 
దొరలు తలపడ్డనా 
దొరలును సుభటులు 
దైన్యంబు తలపోత 
ద్విజుండు గురువిషయ 
ద్రుపదనందన పరిభవ 
'ద్రుపదభూవిభుండుపుత్రుల 
'ద్రుపదభూవిభుండు పుత్రులు 
ద్యూత క్రీడకుంగొండొక 
ద్యూతజ్ఞుల దెస 


96 


ద్రోణ గాంగేయ భానుమత్సూను 387 


పద్యము 


(ద్రోణు(డు భీష్ముడుం గృపుండు 


ద్రోణుడు రయమున నేసిన 


(ద్రౌపదీరూప మను నురిం దగిలి 


ధ 
ధనవర్గంబులు వీరిచ్చిన 
ధరణి దుర్లభమగు నవదాత 
ధరణిపు చక్క6 గట్టెదురు 
ధరణియు. బట్టణంబుహయ 
ధరణి యెల్ల గెలిచి తగ 
ధరణి వడంకె ధూళిదివి 
ధరణీచక్రము సంచలింపంగ 


ధరణీనాథుండు దాను దము శైలు 


ధరణీపరాగంబు వొరసి 
ధర్మతమాభవు సంతత ధర్మ 


ధర్మదేవత నీదు సత్కర్మమున 


ధర్మనిరూపకత్వమున 
ధర్మసుతుండు పంచె నను 
ధూళి పెల్టుగ నెగయంగ 
ధైర్యధనుం డితండు 
ధ్యాంతాకారిత కుడ్య కుట్టిమ 
న 
నగళులలోపలి మాటలు 
నగుచు బృహన్నల యిట్లను 
నడదీవియలు సేసె నగరికి 
నను గుచ్చితంపు( బనులకు 


నను నీ వప్తుడు సూతమందిర 


నను ముట్టి నీవు వెండియు 
నను సైరంధ్రి గడంగి 
నన్నడుగ నేల నీవును 
నన్నిటు లా దురాత్ము 
నన్ను బరాభవించి 

నన్ను విరాటుండు మున్ను 
నమ్ముము కైదువు మోదగు 


నరనాథుండు (ప్రమోద సంపదు 


నరనాథు(గొలిచి యలవడ 
నరుండు నమస్కరించి 


780 


నరునకు నాకుం దక్కంగ 
నరుభల్లంబుల న(గిమ 

నరు లొరులు దృశ్యములపై 
నల్లవొ నిక్క మాడె నృప 
నవతాదూరపురాణ 

నా కవి యెల్లనేల నరనాథు 
నాకుం బని యెయ్యది పనుపు 
నాకు జూడ మత్స్యనరపతి 
నా కులకాంతల నెల్లను 

నా కొడుకు పోటుమాటలు 
నా కొజు6త( దీర్చి వచ్చితి 
నా కొలువు వారకార 

నా చిత్తము తాదృశులగు 

నా తోడి (పేముడిం గడు 
నాదు బాహుబలమునకు 
నాదు రూపంబు మనంబున 
నాదు వల్లభుండు నటు(డింత 
నానావిధ భూతమయము 
నా పతులగు గంధర్వులచే 
నా యనుచరులం దెవ్వండు 
నా యున్నబాము దలయవ 
నాయొడలు సేర్చినప్పుడ 
నిండ సమయాబ్దములు 
నిక్కము పోలె నప్పు డొక 
నిఖిలధర్మాధర్మనిపుణంబు 
నిగమకుసుమ గంధోన్మేష 
నిజాంతర్గతంబున 

నిను నర్జునుం డని యెజీంగిన 
నిను నీవ పొగడికొని 
నిన్నుంగొలువంగ వచ్చితి 
నిన్నెబుంగక యే నేమే 
నిషధాద్రియం దనిమిషపతి 
నీకు. దగుపదవి యిచ్చెద 
నీచమతి నన్ను నెవండు 
నీచము లయ్యెడు పనులకు 
నీతోడి పరిచయము లే దే 


144 
142 
375 


శ్రీమదాంధ్ర మహాభారతము - విరాటపర్వము 


నీపసులం గావంబెట్టుము 
నీపాలికి వచ్చి నిఖిలగోపాలక 
నీమెచ్చు వారువంబుల 
నీ యట్టివాడు నిస్పీ పోయెడి 
నీరజాకరములు నిష్టమై 
నీలోత్సలచ్చాయ నెరసి 
నీ వలచిన యప్పుడ ధాత్రీ 
నీ వలమూయులావు మును 
నీ వలుగుల. బడుటకు 
నీ వింత యలుగనేటికి 
నీవు చతురమతివి నీకు 
నీవు దమ్ములు నొక్కెడ నిలిచి 
నీవు చక్కనిదానవు నెలంత 
నీవు దుర్జాతిగామికి 
నీవును 
నీ నెవ్వ రేమిపనికై 
నీ వొకతవేల యిల. బది 
నునుసెలగోల చేకొని 
నున్నదనంబుగా నలుగు 
నృపనయవిద్యకుం దగిన 
నెగయునెడ నగ్గమైనను 
నెగసిన కొనలేచి 
నెచ్చెలులతోడ నెంతయు 
నెత్తమ్మిరేకులమెత్తందయనము 
నేల నాలుగు సెజంగుల 
నేల (ప్రొద్దేజింగి చాలు 
నేలయు నింగియు6 దాళముల్‌ 
నాగనాగతోం దాశి పగులంగ 
ప 
పంబినకోపమున్‌ సమయ 
క్షిమృగజాతులెల్లను 
పక్షివ్యాకులము౦ _బరేత 
పటువిశిఖపంక్తి యత్యు 
పటువేగంబగు శాత 
పట్టుకొని మగుడంగొని 
పడతి నన్నూజడ. బలికిన 


ఉన 


126 
732 
731 
677 
281 
514 
688 
252 
374 
238 
116 
443 
379 
182 
142 
134 
288 
125 
266 
92 
335 
72 
116 
181 
153 
560 
221 
430 


225 
533 

74 
654 
437 
715 
305 


పతి యెజింగినం దన ప్రాణంబు 
పదంపడి జారచోర 

పదంపడి పద్మినీ (ప్రమోద 
పదతలంబుల కెంపు 

పదనికి రాం బులు గడిగిన 
పనిచిన నాతండు నమ్మెయి 
పని పంప(గాని యొకతకు 
పరగు పొదరు పొదరు 

పరమ కృపావిధేయ 
పరమశమనిరతసంయమి 
పరిచారికాత్వరేఖా 
పరిభవకరు( డగు కీచకు 

పరి సనుదెంచి గోగణము 
పణుమెయిల్‌ గప్పిన 

పతియ వాపంగం దునియంగా 
పలకయు వాలును నింతింతలు 
పలుకవచ్చు(గాక పలికిన 
పలుపులు. గాండ్ల్దుం బగ్గంబులు 
పలుపోకల( బోవుచు 

పల్లవ ప్రసూన ఫలభరితం 
పవనతనూజ బాహువులు 
పసుల. గాచికాని బ్రదుక 
పసులు మరలె శత్రుబల 
పసులు పట్టువడిన 
పాండవపక్షపాతమున 

పాండవ మధ్యముండు 
పాండవ వీరులం గలన 
పాండవులు వనవాసంబు 
పాండుపుతుండును బిత్ర 
పాండుపుత్రుల కేను 
పాండుమహీపాలుండా 
పాండురాజ సుతులు 
పాండురాజసుతులు పాంచాలి 
పాతకియె సుయోధనుడు 
పారాశర్యుని కృతియయి 
పాణుతెంచిన నక్కుల 


191 
319 
366 
137 
742 
584 
265 
389 
342 
18 
131 
247 
494 
132 
36 
656 
634 
616 
232 
335 
331 
129 
686 
585 
504 
551 
546 
23 
653 
209 
571 
401 
410 
385 
10 
244 


పద్యము 


పితామహుం డుపదేశించిన 
పితృవణము దెసకు6 జన 
పీనుగు నంటంగం దగునే 
పుట్టినంతనుండి యిట్టివి 
పురుషు లా లతాంగి 

పులి. గనుగొన్న లేడులును 
పులిం గోల వేసినట్టి 

పూనిక నెజపితి సతి 
పృథయను పేర మదంబకు 
పెక్కండ్ర నొక్కపోరను 
పెట్టకట్టక మౌళిం 

పెడకేలు గట్టి పాపపు 
'పెనయకువ6 దనిసిన 
సపెనుగుదుట నిడిన 
'పెనుంబొడువు(. బజుపు 
'పెనుబాముల చందంబున 
'పెనుమిజ్ఞిది పల్లం బిది 
'పెజవారలు దమ మెలగాడు 
పెలుకుటి తాళంబీమది 
పేరు వలలుండు కూడుం 
పాొడసూపినట్టైన వడింబట్ట 
పొదుపు విరియందట్టి 
పొరి బొరి6 బ్రీతిరెట్టిగ 
పొలంతుక కాంతి 
ప్రణమదవనవిద్యాప్రాఢ 
బలుం డారయ నాసింహ 
ళయాంతకుండు 
ళయాంభోధరముక్త 

య మక్షీణము నాకు 

తి నలుమడింప భీముని 
ప్రొద్దు (గుంకిన మజికాని 


అ 


ఖ 
ఫాలకుంభసంధి( బడి 


బ 


wR RR 





బంధుశతంబులు శౌర్య 
బకమహాసురు నిర్జించి 


276 
762 


511 


309 
511 


170 
587 
239 
547 
632 
528 
737 
623 


670 


144 
731 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 


బక హిడింబ కిమ్మీరుల 
బరవసముమై. (ద్రిగర్తేశ్వరు 
బలదేవ(ప్రముఖులకును 
బలములు దొరలు. బొదివి 
బలమెల్లన్‌ వెజు రెండు 
బలరిపు. డిచ్చిన కుండల 
బలవి[క్రమములు 
బలవి(క్రమసంపన్నులు 
బలియుం డా సొబగుండు 
బలుగాలి. బేర్చు దావానల 
బలువిడి మనదివ్యా(స్తంబుల 
బహుమహితాయుధవిద్యా 
బహువిధంబుల నమ్మెయి 
బహుళాష్టమి నీతండు 
బాంధవశ్నతవాకలిత 
బాల కేళిమీందిభరము 
బాసట లేదు (క్రొవ్వడర 
బాహుల చాయయున్‌ గమన 
బాహుసమ(గ్రశ్నతుమద 
బిరుదుగలమగలు 
బీరములావును మిగులంగ 
బుద్దులు సెప్పుటెల్లనటు 
బృహన్నల నవలోకించి 
(బ్రహ్మవిష్టుమహేశ 
(బ్రాహ్మణభక్తియు6 బరహిత 
భ 
భంగముతోడ నున్న నను 
భండనమున నిరుగేలను 
భయశోకంబులు తనదు 
భరమున నీ పోరెడునెడ 
భల్ల మొక్కట నాతని 
భవదాజ్ఞాదృఢబంధ 
భవదీయ ప్రార్ధనచే 
భవ్యవిభవంబుతో 
భాగ్యముగాదె నీ చరణ 
భావనశాంతత్వము నిజ 


పద్యము 


భీకరబాణవర్షముల 
భీముడు ధార్తరాష్ట్రకుల 
భీష్ముద్రోణకృపాది 
భూదేవోత్తమ నాశీర్వాదం 
భూపాలవల్లభాజన 
భూరిభవత్కారుణ్య 
భూవరులెల్లను నొక్కట 
ను 
మంగళతూర్యరవములు 
మంటయుంబోని శాత్రవ 


మండలచారియె రథమమానుష 


మండి తధ్వజమండలంబుల 
మండుచు వచ్చుదానిం బది 
మందరాచలచటుల 
మందిరాభ్యంతరమున 


మగలకు మేటియైన బలమర్దన 


మగ లడ(కువ మండక తమ 


మగుడం గీచకు( బట్ట వాండును 


మగుడి వచ్చి హస్తిపురంబు 
మజ్జనకుండు సమ్మాన్య 
మణిమయమ్ములుంగల 
మత్స్యదేశాధీశుమజుంది 
మత్స్యవిషయరాజ్యమహిమ 
మత్కోదండచయంబులోన 
మదమునం గీచకా(గజా(డు 
మదిర సుదేష్లపాలి కొక 
మదిరాశ్వుండు కడంగి 
మనకడకు నేమిటికి వచ్చె 
మనకీచకుల కెల్లమారియె 
మనకు బాండురాజ తనయ 
మనకును గౌరవేంద్రునకు 
మనచూడ్కికి (వ్రేగయి 
మన దేశమునకు బోదము 
మన నగరంబునకు 
మనబల మెంత యంతయు 
మనబానసీ(డు వలలుండను 


214 
432 


367 
568 
580 
578 
684 
454 
400 
154 


782 


మన మియ్యెడ6 బెద్దయు 
మనము కలంక దేణ 
మనమున. గోరుదునే 
మనమున నూజడిల్లు 
మనము మోసపోయి యనిమిష 
మన మురియాడుచుండ 

మన మురియాడుచు నుండగ 
మన మెంత పనవి పిలిచిన 
మన మొక యేపుర మీయం 
మనమొనల దుర్నిమిత్తము 
మనయింట నిచ్చటచ్చోటన 
మనలను దానవులను 

మనల నెవ్వరు నెఖుయగ 
మనలోన నెవ్వం డెమ్మెయి 
మనవంశంబును వృత్తంబును 
మనవలలుండు లావున 
మనశ(స్తాస్తంబుల దక్కిన 
మనసుల నూలుకొల్సి 
మనుజవరేణ్య నావలని 


మనుజు లంటకుండ మయువడ. 


మన్నన కుబ్బక యవమతి 
మ మ్మరవుగాం దలంచి 
మరగి నీమూర్తిపై గన్ను 
మణియు నక్కోమలివలని 
మజీయు ననేకగతుల 
మజీయు ననేక భంగుల 
మజీయు ననేక యోధవీరులు 
మజియు నవసరోచితంబు 
మజియును 

మజీయును నొక్క విశేషం 
మలసి అంకెలు వైచుచు 
మల్లయుద్దనైపుణ్యంబు 
మహనీయమూర్తియు 
మహాభారతంబు సమస్త 
మహితసముజ్జ్వ లాకృతులు 
మహిషవ్యా'ఘగజాది 


293 
527 
528 
145 
749 
205 
467 
350 
29 
540 
117 
660 
248 
31 
52 
421 
71 
543 
450 
509 
60 
453 
255 
308 
158 
200 
419 
34 
261 
398 
660 
333 
32 
21 
22 
253 


మాటలు పెక్కాడితి వీ 
మానము. బ్రాణము. గాచితి 
మానవకోటి 

మానవపతి నన్నెక్కడి 
మాయరవి యేలక్రుంకండా 
మారుతసుతుండును గృృత 
మాసినచందము. దను గని 
మాసె నభోమణి నక్కలు 
మీ పనిచినట్ల చేసెద 

మీ రెజీంగినం జెపు6 డీతని 
మీ రేమి సేయుదురు దైవా 
వ్రు సుభటత్వమున్‌ బలము 
ముందటిభంగిన కానల 
ముందటియట్ల యింక 
ముందర రాజు6 బుచ్చి 
ముదమున నెలమి సొంపొదవి 
ముద మొదవ రమ్యహర్మ్యము 
మును నీవచట నచట 
మును నీ వెచ్చో నిలు తేపని 
మును వెజతు నేయ మీరలు 
మున్నుగల గోపవర్గము 


మున్ను సుశర్మ దాను బలముం 


ముజీముజిచీంకటి యప్పుడు 
మెడ యొజగ౦ జేతి కైదువు 


634 
449 
348 
42 
315 
303 
168 
498 
445 
119 
268 
245 
247 
380 
541 
377 
135 
636 
51 
645 
130 
409 
440 
682 


మెజసి యుదయుంచు [గ్రహముల510 


మెణుయగు మొగిలు సొచ్చు 
మెలంగినం గనుంగొని 
మేదురదీర్షతరంబగు 

మొగ మొప్పదు నాదెస 
మొగమోడం డితండు 
మొగిచినచేతులు ముందల 
మొన గలయయజూచి యూరక 
మొనలు దెరలినం గర్లుండు 
మొన లొణపుగ దీర్చి 
మోచికొని వాసవాత్మజు 


469 
107 
611 
722 
736 
388 
579 
717 
499 

70 


శ్రీమదాంధ్ర మహాభారతము - విరాటపర్వము 


మోహనబాణపాతమున 
మౌళి(స్రకృంగరంగన్మధు 
య 
యానప్రక్రమ సూచకంబు 
యూథపతితోడి దంతి 
యోధాగ్రేసరు( డిద్దతేజు(డు 
ర 
రక్తధారలు వెడలంగ రశ్మి 
రత్నకేతనములు రాజిత 
రథముల్‌ మంచివిగాంగ 
రయమునఈ గిట్టి యీతని 
రవితనయుబాణములు 
రవిదీప్తులు సొరనేరమి 
రవి యుదయించు నట్టు 
రాగరసమగ్నుండయ్యె 
రాజగృహంబుకంటె 
రాజు నొచ్చిన విజిగిరి 
రాజునొద్దం బలువురకు 
రాజులనెల్ల నుగసమరంబుల 
రాధేయుండును 
రాలియున్న పుష్ప ప్రకరము 
రుచిర మణిభూషణంబులు 
రెండవయే(ట నొక్కం 
రోషంబు భీషణరూపమై 
రోషమొండెను రాజ్యాభి 
రోహిణియొండె నొండెను 
అ 
లలితంబులగు మట్టియల 
లలితతనూవిలాసముల 
లలిత మణిమయ విభూషణ 
లీల నాముందట నాలేమ 
లోకంబుతోడివారుగ 
లోకస్తుత్యవిభూతి నవ్య 
న 
వంజల నైనను వల నేర్పడంగ 
వగ ముట్టికొనినం జిత్తము 


683 
387 


415 
672 
595 


669 
615 
422 
627 
633 
637 


673 
417 


47 
313 


పద్యము 


వచ్చి కొలువుసొచ్చి నెచ్చెలి 
వచ్చితి ననవుడు విని 
వచ్చినవాండు ఫల్నుణు6 డవశ్య 
వచ్చు మదాంధవృత్తి 

వడిగొని గోగణంబు 
వత్సరంబున( గడచను 
వనిత మనోహరంబులగు 
వనితా యే నొకపల్కు పల్కెద 
వనితావేషము గల్లియున్న 
వరుచూడ్కి ముద్దియవదనంబు 
వరుస నేనుంగులు గురిసిన 
వలదని యెంత సెప్పినను 
వలపలిదిక్కున కించుక 
వలయుపదవియందు 
వలలుం డనంగ నీ నగర 
వలలుం డక్కడ. జూచె 
వలలునిదెస మాలిని 

వలవదు రోయ( బాండవుల 
వలసిన నేలు మేను 
వసుమతీశుపాల వసియించు 
వాడునుం బనిపూని యంబర 
వానిం దీవ్రశరంబులం 

వాని దెగ6 జూడని వైతేవి 
వానిదెసం జింత యావంత 
వామాక్షిరుచిరలావణ్యంబు 
వారలకు వగవవలదు 
వారలలోన 

వారలును వీరలును 

వారలు పూనినట్ల వనవాసము 
వారలు లేరటపో పెజ 

వారు సంభ్రమించి వడిం గోల 
వాలమ్ములు దాంకధరన్‌ 


వాలి యజ్ఞాతవాససంవత్సరంబు 
Sy 


వాలి వివిధా(స్తవద్యా 
వాసవనందను డెంతయు 
వాసవాత్మజుండు వసుధేశ 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 

వింతలు సాల నీ వలన 
వికట(భ్రూకుటిఘోరఫాల 
వికృతపుంజావు సంప మది 
విచ్చి చనకుండ.6 బసులం 
విచ్చిపోయి సమస్తదేశంబులుం 
విచ్చెం దిమిరము కాపులు 
విజయుండును 

విజయుడు వారి నెల్ల 
విజ్ఞానానందరసా భిజ్ఞ 
విడియంబలుక(గ వెండియు 
విద్వత్సంస్తవనీయ 

వినబడ దెచ్చోటను 
వినయంబు మిగుల. గుంతీ 
విని [ద్రుపదధరణిపతి 
వినుతింపందగు రాజసూయ 
విను మట్టులు గాకున్నం 
వినుసైరం్రీవేషంబున 
విపినవాసంబు నజ్ఞాత 
విమలవంశంబునను బుణ్య 
విరటుండు దక్షిణంబునకు 
విరటుండు నిన్ను నెవ్లు 
విరటుండు సంభ్రమమును 
విరటుడు సూచుచుండ 
విరటుబలంబు. (ద్రిగర్తేశ్వరు 
విరటుమణంది కీచకుండు 
విరాటుండు పగతుండు 
విలసద్దాండివచాలనోద్దతి 
విల్లును దానును శిఖ 
వివిధదుర్నిరూపవేషముల్‌ 
వివిధములగు లక్ష్యంబుల 
వివిధాలంకరణంబుల 
విశుతవాద్యంబులు 
విహరింప మానవాకృతి 
విహితపరిపాటితో 

వీ(క నెదిర్చి యిట్లు కురు 
వీడ వచ్చుచున్నవాండు 


పద్యము 


వీ. డొకండు కురుబలంబున 
వీటన్‌ వీథులనెల్లనేనుంగులపై 
ఫీసిలగొని గట్టి మైమణు 
వీనికి మార్కొన జాలెడు 
వీనుల దియ్యమెక్క మును 
వీర లిరువురు మాన్యులు 
వీరులకు. జూడ బీభత్స 
వెండియు నతండు 
వెండియు నుడుగక రవిసుతు 
వెక్కసపాటు భీతియును 
వెగడాంది యిట్లు వలుకయగ 
వెనుకదెస వచ్చి కదిసియు 
వెనుకొని కర్షుని పెడతల 
వెరవరి గాక వీండు కురు 
వెజుచితిరేని నిల్వుం డొక 
వెజవక నను జూచె 
వెజవక సంకేతించిన 
వెబివకు మన్న పోటు 
వెలయయగ మత్స్యరాజ్య 
వెలవెల బాజుచు వెగడొందు 
వెలుంగు గని కడగి 
వేడ్క( దొడి పూసికట్టి 
వేదములకు నఖిలస్మృతి 
వేరమ్ము మైమజువు( దొడి 
వేజాకతెజంగున నారులకు 
వైచుటయును సవ్యసాచియు 
వైదికమార్గనిష్టమగు 
వైదికలౌకికవిధి 
వైరులదూతలు నెరవగు 

శ 
శంఖభేరిరవంబులు 
శంతనునందనునరదము 
శక్తిస్సారధనంజయాయత 
శక్రాది సురలతో సంగ్రామ 
శతుంతపాదు లగు నృప 
శత్రున్నపకాలకూటము 


755 


536 
598 
609 
554 
717 
731 


784 


శరణాగతసం[శితభయ 
శరములు శరాసనమున 
శస్త్రప్రకారనిపుణుం 
శాంతనవుండు నవు నిజ 
శిక్షితచిత్రసంగర 

శిరము లలాటంబును 
శుభలక్షణాంగి ఈ సుందరి 


శౌర్యాటోపంబున దోర్వీర్యంబున 


శ్రవణపుటంబులు వ్రయ్యంగ 
శ్రావ్యంబై చెలంగన్‌ గభీర 
శ్రీత్వశివాత్వాలంబన 
శ్రీమదపాంగాలోకన 
శ్రీమదరేఖవిషాద 
శ్రీయన గౌరినాం బరగు 
శ్రీసంపాదనచాతుర్యా 
శుతిసీమంతమణికి 
(శౌతస్మార్తనిమిత్త 

ష 
షండరూపమున'. (బ్రచ్చన్నుండై 

స 
సన్నాసివేషమున 
సకలరురుకుమారచాప 
సచివులం జూచి యిప్పుడ 
సభల. బలుకు దీవు 


733 


33 
643 
415 
633 


సమదవారణము జంగమ 
సమయంబు నడపినను 
సమయము నిర్ణయింప 
సమయసముచితకృత్యంబు 
సమరంబున భటులు కడన్‌ 
సమరమున గెల్బియొరు 
సమవిషమవినిమ్నోన్నత 
సమస్తపరిజనంబులును 
సముచితంబుగా. (బ్రవేశించి 
సవినయముగC (బ్రార్ధింపుండు 
సవినయవృత్తి. గొల్వ 
సవ్యసాచిం జూచి 
సాంవత్సరిక దత్తకాల 
సాధులు సేరి నెమ్మిగ 
సారథిం జూచి నీవు రభసంబు 
సింగం బాశకటితో 

సింగం బున్న గుహానికేత 
సింహబలు(డు గంధర్వుల 
సింహబలుండు భీమసేనుండు 
సుకుమార మానసు.డు 
సుకుమారు6 డతడు 
సుడియుగాలి. బువ్వుంబొడి 
సుదతి నీమై చక్కంజూచుట 
సురగరుడఖచరవిద్యా 


మాడం Oo 


216 
635 
294 
392 
439 
546 
614 
410 
387 
711 
741 

69 
758 
203 
416 
502 
324 
385 
402 
732 
261 
311 
178 
141 


శ్రీమదాంధ్ర మహాభారతము - విరాటపర్వము 


సురపతిధృతచూడా 
సుశర్మయు నేలినవాని 
సూతు( బదింటను నైదిట 
సూతులు దాని కియ్యకొనుచుం 
సూతులు భీతులై (ద్రుపద 
సూతుశవముతోడ 
సూపాధ్యక్షుండు గలిగిన 
సూర్యోదయావసరమున 
సైంధవయక్షపాంచాల 
సైరంధ్రిదెస6 గనుంగొని 
సైరంధ్రి యిట్లు లనుటకు 
సైరంధ్రీవేషంబున 
స్వర్గముననున్న రాజులు 
స్వాంతము బాహుగర్వఘన 
హ 
హయముల. బూన్సుము 
హయముల మరల్పుమీ 
హయరథదంతిసంతతి 
హరిమేనల్టుండు బాహువీర్య 
హరిహరనాథునకు 
హరులహేషితములు 
హస్తిపురి. బేరుగల 
హృదాహ్లాది చతుర్థ 


కలక 


[పీఠిక విషయసూచిక- 1. అభినవ వ్యాసుడు తిక్కన- పు. 2౫ 2.మహామంత్రి, దండనాథుడు, కవీంద్రుడు-పు.2౫ 3. ఉభయ 
కవిమిత్రుడు- పు.2* 4. మనుమసిద్ధి రాజ్యస్థాపనాచార్యుడు- పు.4 ౫5. రామాయణం తిక్కన ప్రయోగవాది- పు. 5* 6.పూర్ణజీవితం- 
పు.6౫ 7.హరిహరాద్దైతం శాంతిసూక్తం- పు.7 * 8. ఆత్మాశ్రయకావ్యం ఆం(ధమహాభారతం- పు.8౫* 9. తిక్కన కవితా దృక్పథం- 
పు.9* 10.తిక్కన (ప్రక్రియా దృక్పథం- పు.15* 11. ఉభయ కవిత్వ తత్త విచారం-పు.16* 12. హరిహరనాథ (తత్త) దర్శనం- 
పు.19% 13. తిక్కన ఆరణ్యపర్వశేషం ఎందుకు రచించలేదు?-పు.24౫* 14. విరాటపర్వం హృదయాహ్లాది-పు.25 ౫ 15. చతుర్థం 
విరాటపర్వం- పు.28* 16. ఊర్జ్చిత కథోపేతం విరాటపర్వం- పు.28* 17. ఊర్జితకథలో ఒదిగిన నాటకీయత- పు.30౫* 
(1) సభారంగ సప్తకం- పు.30౫* (2) సన్నివేశరంగాలూ - సంభాషణ శిల్పాలూ- పు.36* (3) పాత్రోచిత, సందర్భోచిత, రసోచిత 
సంభాషణలు- పు.43* (4) ఊర్జితకథలో యుద్దరంగాలు- పు.50* (5) యుద్దఘట్టాలు: వీరోక్తులు- పు.54%* (6) అభినయ 
విద్యావిలాసం-పు.56 ౫ 18. నానారసాభ్యుదయోల్లాసి విరాటపర్వం-పు.58 (1) రస ప్రయోగోల్లాసం-పు.63 ౫ (2) పరుష లలిత 
రస సంయోజనం- పు.80 ౫ 19. తిక్కన శిల్పపు తెనుగుతోట- పు.73 * 20.అలంకార శిల్పం- పు.75౫% 21.తిక్కన కళాప్రతిభలు- 
పు.77* 22. తిక్కన తెలుగు ము[ద్ర- పు.78౫ 23.నన్నయ తిక్కనల కవితలు: భేదసాదృశ్యాలు- పు. 79% 24. జంట పర్వాలు- 
పు. 80% 25.విరాటపర్వం: ధర్మోపదేశం- పు.81%* (1) పంచమవేదం ఆరాధ్యం- పు.81%* (2) విధి బలీయం- పు.81%* (3) 
బోధించటం బుధుల స్వభావం- పు.82* (4) సేవాధర్మాలు యోగక్షేమ సూత్రాలు- పు.83* (5) పరదారాభిలాష పాపం- పు. 
86% (6) యోద్దల యుద్దనీతి- పు.85:౫ (7) సంభాషణలలో దొరలిన సాధారణ నీతులు- పు. 93౫ (8) భార్యను గౌరవించటం 
పరమధర్మం- పు.94౫* (9) మహాత్ముల భార్యలను అవమానిస్తే మరణం తథ్యం- పు. 94౫ (10) పాపాత్ముడు వంశనాశకుడు- 
పు.87* (11) ప్రజారక్షణం ప్రభువుల ధర్మం- పు. 87౫ (12) (స్తీ సదా రక్షణీయ- పు. 87* (13) క్షమ ఉత్తమోత్తమ గుణం- 
పు.87* (14) మూలంలో ఉన్న కొన్నిముచ్చటైన సూక్తులు- పు.88* (15) విరాటపర్వం సూక్తి తిలకం- పు.98* 26. విరాటపర్వం 
ఆధ్యాత్మిక సందేశం- పు.90౫* (1) పాండవులు- ముక్తిసాధనశక్తులు- పు. 90౫% (2) అజ్ఞాతవాసం - అహంకార మమకార నాశన 
సాధన- పు. 90౫ (3) విరాటపర్వం- ప్రకృతిని (బ్రహ్మమయంగా దర్శించటం- పు. 92౫ (4) కీచక వధ- మనశ్చాంచల్య 
నివారణ సాధన- పు.94౫ (5) దుర్యోధన దురాలోచన - తామసికవృత్తుల విజృంభణ- పు. 95౫% (6) గోగ్రహణ వ్యూహం - 
ఇంద్రియ వ్యాపారాల వశీకరణ యత్నం- పు. 95* (7) దక్షిణ గోగ్రహణం - అభయవృత్తి విజయం- పు. 95% (8) ఉత్తర 
గోగ్రహణం - తామసిక వృత్తులపై బుజువర్తన సాధించిన విజయం- పు.96 ౫ (9) విరాటపర్వతత్త్యం - “సర్వం ఖల్విదం (బ్రహ్మ 
సాధన- పు.98౫ 27. కవిత్రయ మహాభారతం: వ్యాఖ్యానం- పు.98౫ 28.విరాటపర్వ కథాసారం- పు.100*] 


మ. 'హృదయాప్లోది, చతుర్ధ, మూర్ణిత కథోపేతంబు, నానారసా 
భ్యుదయోల్లాసి విరాటపర్వ; మట యుద్యోగాదులుం గూడంగా. 
బదియేనింటి( దెనుంగుబాస జనసంప్రార్హ్యంబులై పెంపునం 
దుదిముట్టన్‌ రచియించు టొప్పు బుధసంతోషంబు నిండార(గన్‌!' (విరా.17) 


ఇది పదమూడవ శతాబ్ది మూడవ పాదంలో మహాకవి తిక్కన మనసులో మసలిన మహాసంకల్పం. దాదాపు రెండువందల 
సంవత్సరాల (క్రితం (క్రీ.శ.1055 ప్రాంతంలో) నన్నయ భట్టారకుడు పదునెనిమిది పర్వాల మహాభారతాన్ని తెలుగులో రచించాలని 
సంకల్పించాడు. ఆయన రచన ఆరణ్యపర్వంలో ఆగిపోయింది. రెండు శతాబ్దాల తరువాత (1క్రీ.శ.1255-1260 సం॥ నడుమ) 
తిక్కన సోమయాజి మిగిలిన పదునేను పర్వాల భారతాన్ని పూర్తి చేయవలసిన అవసరాన్ని గుర్తించి, ఆ మహా సాహిత్యయజ్ఞాన్ని 
చేపట్టాడు. తెలుగువారి సాహిత్య చరిత్రలో అదొక సువర్షఘట్టం! 


రిక - 2 


బ్‌ 


1. అభినవ వ్యాసుడు తిక్కన 


మహాకవి తిక్కన మహోన్నత వ్యక్తిత్వాన్ని మహనీయంగా చిత్రించిన మారన - ఆయనను 'నవీనపరాశరసూను' డని 


(ప్రశంసించాడు. 


చ “ఉభయ కవిత్వతత్త విభవోజ్ఞలు, సంహితాధ్వర క్రియా 
ప్రభు, బుధబంధు, భూరిగుణబంధురు, భారతసంహితా కథా 
విభుం బరతత్త్యబోధను, నవీన పరాశరసూను, సంతత 
త్రిభువన కీర్త నీయయశుం దిక్కకవీంద్రునిం గొల్తు నర్జితోన్‌” (మార్కండేయపురాణం-పీఠిక.10) 


ఈ పద్యంలోని ప్రతిపదం సార్ధకం! మనిషిగా, మనీషిగా, మహాకవిగా త్రిముఖాత్మకమైన తిక్కన మూర్తిమత్త్యం 
ఇందులో ముచ్చట కొలుపుతుంది. మన్నన గల మనిషిగా తిక్కన వేదవిహిత యజ్ఞక్రియలను నిర్వహించిన వైదికకర్మాధికారి, 
పండితుల కందరికీ ఆత్మబంధువు అపార గుణనిధి, (త్రిలోక కీర్తిసాంద్రుడు. మహాత్ముడైన మనీషిగా ఆయన భారత 
సంహితాకథావిభుడు, పరతత్త్య బోధకుడైన పరమజ్ఞాని. మహాకవిగా తిక్కన - కవీంద్రుడు, ఉభయ కవిత్వతత్త్య విభవోజ్ఞ్యులుడు. 
ఒక్కమాటలో చెప్పాలంటే 'అభినవపరాశరసూనుడు”" అంటే ఆంధ్రులకు అభినవ వ్యాసుడు. కాబట్టే మహాభారతాన్ని రచించి 
ముగించాలన్న మహాకవిత్వ దీక్ష చేపట్టగలిగాడు. ఈ పద్యంలో అతిశయోక్తి లేదు: అంతా స్వభావోక్తియే! 


2. మహామంత్రి, దండనాథుడు, కవీంద్రుడు 


వంశపారంపర్యంగా వచ్చిన విశిష్టగుణాలు తిక్కనకు కావ్యతంత్రాన్నీ, రణతంత్రాన్నీ, రాజ్యతంత్రాన్నీ నేర్పాయి. జీవిత 
చరిత్ర నేర్పిన పాఠాలు అతడిని యుగపురుషుడిగా తీర్చిదిద్దాయి. తిక్కన ఇంటిపేరు కొట్టరువు వారని కేతన దశకుమార 
చరిత్రలో చెప్పాడు. తిక్కన పూర్వీకు లెవ్వరో కోశాధికారులుగా ఉన్నట్టు ఆ మాట సూచిస్తున్నది. తిక్కన వంశానికి మూలపురుషుడుగా 
చెప్పబడుతున్న మావెన 'సుంకవెగ్గడ* (పన్నులను వసూలుచేసే మంత్రి) కావటం దీనిని ధ్రువపరుస్తున్నది. మావెన పుత్రుడు 
గుండశౌరి, అతడి కొడుకు కేతన. అతడికి గుండన, భాస్కరమంత్రి, మహేశ్వరుడు అనే ముగ్గురు కుమారులు. వారిలో 
భాస్కరమంత్రి 'సారకవితాభిరాముడు, గుంటూరు విభుడు, పూర్వరామాయణ కావ్యకర్త, కవి తిక్కనకు తాత. ధనదపురం 
(చందవోలు) రాజధానిగా ఏలిన వెలనాటి చోడరాజు పృథ్వీ శృరుడి (ప్రతినిధిగా మంత్రి భాస్కరుడు గుంటూరు సీమ నేలాడు. 
అటు ప్రభుత్వం, ఇటు కవిత్వం - తాతగారి పోలికలు తిక్కనకు సారవంతంగా సం(క్రమించాయి. 


మంత్రి భాస్కరుడికి నలుగురు కొడుకులు - కేతన, మల్లన, సిద్దన, కొమ్మనలు. నలుగురూ దిగంతులే. వారిలో 
పెద్దవాడు కేతన పద్యకాదంబరీ కావ్యకర్త. మల్లన వివరాలు తెలియవు. చివరి ఇద్దరూ చరిత్రకెక్కిన ప్రసిద్దులు. సిద్దన నెల్లూరు 
స] = ౧ యు ఠా ఠా ౧ 
నేలే తెలుగు చోడ (ప్రభువైన తిక్కన భూపాలుడి వద్ద మంత్రిగా, సేనాపతిగా కుదురుకొన్నాడు. అతడి కొక కొడుకు. అతడి 
పేరూ తిక్కనే. తండ్రివలె అతడూ దండనాథు డయ్యాడు. భండనభీముడైన అతడు ఖడ్గతిక్కనగా పేరుపొందాడు. 


మంత్రి భాస్కరుడి మరణానంతరం కొమ్మన నెల్లూరికి చేరి అక్కడ స్థిరపడి ఉంటాడు. ఆయన భోగమానాలకూ, 
రూపదానాలకూ, ధథైర్యసత్యాలకూ, శౌచశౌర్యాలకూ (ప్రసిద్ది కెక్కాడు. ఆయనకు అన్నమయందు జన్మించిన తిక్కన విక్రమసింహపుర 
(నెల్లూరు) నివాసిగా వర్తిల్లాడు. సిద్దన వలె తిక్కన మంత్రిగా, దండనాథుడుగా, తాతవలె కవీం(ద్రుడుగా ముప్పేటగా తన మూర్తి 
మత్త్వాన్ని పెంచుకొన్నాడు. తిక్కరాజు మరణించిన తరువాత మనుమసిద్ది నెల్లూరులో (ప్రభువయ్యాడు. వయసులో అతడికంటె 
తిక్కన పెద్ద. అందువలన మనుమసిద్ధి అతడిని “మామా అని గౌరవంగా చనువుగా పిలిచేవాడు. ఖడ్గతిక్కన అతడి కాలంలో 
దండనాథుడుగా ఉండేవాడు. అతడు కాటమరాజుతో జరిగిన పుల్లరిపోరులో వీరమరణం పొందాడు. ఆ తరువాత తిక్కనయే 
మనుమసిద్ధి ఆస్థానంలో వంశపారంపర్యంగా వచ్చే మహామంత్రి పదవినీ, దండనాథపదవినీ, ఆస్థాన కవీంద్ర పదవినీ చేపట్టి 
ప్రశస్తి పొందాడు. 


రిక - 3 


బ్‌ 


3. ఉభయకవి మిత్రుడు 


తిక్కన మంత్రి పదవి చేపట్టేనాటికి, ఆ తరువాత కూడా ఆయనకు 'ఉభయకవిమిత్రుండు" అనే బిరుదం బుధవర్గంలో 
బాగా ప్రచారంలో ఉండేది. తిక్కన చివరిదాకా తన కృతులలో తప్పక నిలుపుకొన్న మక్కువబిరుద మది. 


క... 'అభినుతుడయ మనుమభూవిభు । సభం దెనుగున సంస్కృతమున జతురుండై తా 
నుభయకవిమిత్రనామము । త్రిభువనమున నెగడ మంత్రి తిక్కండు దాల్ఫెన్‌” (దశకు.1.6) 


అని తిక్కన మి(త్రుడు, ఒక దుర్గాధిపతి, అభినవదండి బిరుదాంచితుడు అయిన మూలఘటిక కేతన తిక్కన కంకితమిచ్చిన 
దశకుమార చరిత్ర కావ్యావతారికలో పేర్కొన్నాడు. సమకాలీనకవి కేతన చెప్పిన వివరణనుబట్టి తిక్కన మనుమసిద్ధి సభలో 
లయ ఠా 
తెలుగులోనూ, సంస్కృతంలోనూ చాతుర్యం (ప్రకటించటంవలన సంస్కృతాంధ్ర కవులకు ఆయన మి(త్రుడుగా పిలువబడ్డాడని 
తెలుస్తున్నది. భాషానైపుణ్యం, కవితాచాతుర్యం ప్రకటించటం వేరు; కావ్యకళాశిల్పం ప్రదర్శించటం వేరు. అయినా, మనకు 
తెలిసినంతవరకు స్వయంగా మహాకవి అయిన మహామంత్రిగా కవిత్వాన్నీ, కవులనూ ఉభయభాషలలో ఆదరించి (ప్రోత్సహించిన 
వాడూ, కృతిభర్తగా కవుల మన్నన పొందినవాడూ తిక్కన. కేతన తన దశకుమారచరి(త్రలో తిక్కన వ్యక్తిత్వాన్ని విసృతంగా 
చితించాడు. 


తిక్కన 'మనుమసిద్ది మహీశ సమస్త రాజ్యభారధౌరేయు'డైనా, 'దీనజనతానిధాని మైన మానవతామూర్తి. 


సీ _ “సుకవీంద్ర బృంద రక్షకుం డెవ్వండనిన, వీ(। డను నాలుకకు. దొడవైనవాండు. 
చిత్త నిత్యస్థిత శివుం డెవ్వండనిన, ఏ(। డను శబ్దమున కర్ణమైనవాండు; 
అణి థె te థా 
దశదిశావిశ్రాతయశుం డెవ్వండనిన, వీ6। డని చెప్పుటకు. బాత్రమైనవాండు; 
సకల విద్యాకళాచణు. డెవ్వండనిన, ఏ(। డని చూపుటకు గుజియైనవాండు; 


తే. మనుమసిద్ధి మహీశ సమస్త రాజ్య । భారధౌరేయు(, డభిరూప భావభవుండు, 
కొట్టరువు కొమ్మనామాత్యు కూర్మిసుతుండు, । దీనజనతా నిధానంబు తిక్కశౌరి”. (దశకు.1.89) 


మహామం|(త్రులైనా తిక్కనవలె కృతిపతిత్వం, కవితా ప్రావీణ్యం, అ(గహారదానం, బహుయాగ దక్షిణల (ప్రదానం నిర్వహించగలవారు 
మరొకరు లేరని కేతన కీర్తించాడు. 


సీ “సరస కవీంద్రుల సత్రబంధము లొప్పం। గొనునను టధిక కీర్తనకు దెరువు; 
లలిత నానాకావ్యములు చెప్పు నుభయభా | షలయందు సనుట ప్రశంస త్రోవ; 
యర్థిమై( బెక్కూళ్ళ నగ్రహారంబులు । గా నిచ్చుననుట పొగడ్త పొలము; 
మహిత దక్షిణలైన బహువిధయాగంబు । లొనరించు ననుట వర్లనము చొప్పు; 


తే.  పరుని కొకనికి నన్నియు. బ్రకటవృత్తి । నిజములై పెంపు సొంపార నెగడు నెట్టు? 
కొమ్మనామాత్యు తిక్కన కొలంది సచివు(। డింక నొక్కరు. డెన్నంగ నెందు. గలడు?” (దశకు.1.93) 


కేతన మాటలలో తిక్కన - వేదాది సమస్త విద్యాభ్యాస విభాసి (1.87), బహుకళా సంపన్నుండు (1.88), సకల విద్యాకళాచణుండు 
(1.89), తెనుంగున సంస్కృతమున చతురుడు (1.91), విద్యావైశారద్యసముద్ద్యోతిత మతి (1.98), సకలాగమార్థ తత్త్య విచారోదా 


పీర్రిక్ర - 4 


రుండు (2.119), అనితర గమ్య వాజ్మయ మహార్లవ వర్తన కర్షధారుండు (8.194), విద్యానిధానము (10.192), మయూర నన్నిభ 
మహాకవి (1.6), సారకవితానిర్మాణ చాతుర్యుండు (7.164), కావ్యకళాజనిభూమి (5.134), భారవికల్పుండు (9.85), ఆర్య 
భోజుడు (2.20) 


కవుల దృష్టిలో తిక్కన - కవిజన రాజకీర సహకారము (1.8), కవిసరోజమార్తాండుండు (1.99), కవీంద్రలోకాధారుండు 
(2.119), పోషిత సత్కవీంద్రుండు (4.128), కవిలోక చాతక (వ్రజ నవజలద స్తనిత భాషణ ప్రకరుండు (9.85). 


కేతన తిక్కనను కీర్తిశాలిగానూ, విద్యాకళాపారగుడుగానూ, ధైర్యగాంభీర్యాది గుణసంపన్నుడుగానూ, మహాదాతగానూ, 
వైభవ సంపన్నుడుగానూ, సుందరాకారుడుగానూ, జితేంద్రియుడుగానూ, తేజోమహితుడుగానూ, వేదవిద్యాప్రవీణుడుగానూ, 
యజ్ఞాచరణపరుడుగానూ, నితివిద్యానిపుణుడుగానూ, శివభక్తితత్సరుడుగానూ, పద్యాది (త్రివిధ కావ్య పారీణుడుగానూ, 
కృతికర్తగానూ, కృతిభర్తగానూ, ఉభయకవిమిత్రుడుగానూ కీర్తించాడు. (చూడు; పీఠిక: ఆంధ్రమహాభారత సంశోధిత ముద్రిత 
ప్రతి - ఉవి.) 


4. నునుమసిద్దిరాజ్య స్టాపనాచార్యుడు 
యి హం. 


తిక్క భూపాలుడి తరువాత మనుమసిద్ది రాజ్యానికి వచ్చినా అతడు కుదురుగా గద్దెమీద ఉండలేకపోయాడు. సామంతుల 
స్పర్ధలు. దాయాదుల కుట్రలు అతడిని పదభ్రష్టుడిని చేశాయి. కాకతీయ సామ్రాజ్యంలో వెలనాటి చోడులూ, తెలుగు చోళులూ 
సామంతులుగా ఉండేవారు. మనుమసిద్ది తండ్రి తిక్కరాజు వెలనాటి చోడరాజైన పృథ్వీ శృ్వరుడిని యుద్దంలో చంపాడు. అతడి 
తరువాత రాజైన కులోత్తుంగ రాజేంద్ర చోళుడు నెల్లూరిమీద పగబట్టి సమయంకొరకు ఎదురుచూచాడు. తిక్కరాజు చనిపోయిన 
తరువాత మనుమసిద్ధి దాయాదులైన అక్కన బయ్యనలు అతడిపై కు(టచేసి తిరుగబడ్డారు. వారికి కులోత్తుంగ చోళుడు 
పరోక్షంగా సాయం చేశాడు. మనుమసిద్ది పదభ్రష్ణుడయ్యాడు. తిక్కన అతడిని అజ్ఞాతవాసంలో ఉంచి, తాను వేలకొలది శిష్యులతో 
కూడుకొని కాకతి గణపతిదేవచ(క్రవర్తిని దర్శించటానికి ఓరుగల్లు బయలుదేరాడు. గణపతిదేవుడు తిక్కనను సగౌరవంగా 
ఆహ్వానించాడు. తిక్కన గణపతిదేవుడి సభలో వ్యాస భారతాన్ని వివరించి చెప్పాడు. భారత వీరుల యుద్ధచరిత్రలను వర్షించి 
చెప్పాడు. ఆ ఇతిహాసంలోని ధర్మనీతి తత్తాలను వ్యాఖ్యానించి చెప్పాడు. అనుమకొండనుండి వచ్చిన బౌద్దులను వాదంలో 
ఓడించాడు. జైనుల వాదాలను ఖండించాడు. అభినవ శంకరుడివలె ధర్మాద్వైత స్థితిని 'ప్రవచించాడు. గణపతిదేవుడు తిక్కనను 
పూబించి అతడి కోరిక నడిగాడు. తిక్కన నెల్లూరిలోని రాజకీయ స్థితిని వివరించాడు. గణపతిదేవుడు సానుకూలంగా స్పందించాడు. 
అపారసేనలతో బయలుదేరి ముందుగా వెలనాటి చోడుడైన కుళోత్తుంగ చోడుని దండించి, అక్కన బయ్యనలకు సాయం 
అందకుండా చేశాడు. ఆపైన అక్కన బయ్యనలను ఓడించి నెల్లూరులో మనుమసిద్దిని పునఃప్రతిస్టించాడు. ఈ విజయగాథలో 
మంత్రిగా, రాయబారిగా, హితుడుగా, రాజనీతివిదుడుగా, దండనాథుడుగా, కార్యచతురుడుగా చక్రం తిప్పిన తెలుగుచాణక్యుడు 
తిక్కనామాత్యుడు. అందుకే అతడు మనుమసిద్దిరాజ్య స్థాపనాచార్యు డయ్యాడు. క్రీ.శ 1250లో జటావర్మ సుందరపాండ్యుడు 
నెల్లూరుపై దాడిచేసినట్టు తెలుస్తున్నది. ఆ దాడినికూడా మనుమసిద్ధి తిప్పికొట్టాడు. ఏమైనా ఈ పరిస్థితులన్నీ క్రీ.శ.1253 నాటికి 
కుదుటపడ్డాయి. ఈ కథంతా కాసె సర్వప్ప రచించిన ద్విపద సిద్దేశ్వర చరిత్రం (15వ శతాబ్దిలో, కూచిమంచి జగ్గకవి రచించిన 
సోమదేవ రాజీయం (18వ శతాబ్దం) లోనూ వర్లించబడి ఉన్నది. 


మనుమసిద్ధి పునఃపట్టాభిషిక్తుడై నెల్టూరు నేలటం మొదలుపెట్టిన తరువాత కాలం (ప్రశాంతంగా నడిచింది. మహామంత్రి 
తిక్కన చరిత్రలో మహాకవి చరిత్ర పురివిప్పుకొన్నది. 


తిక్కన జీవితంలో పదమూడో శతాబ్ది మూడో పాదం ఒక గొప్ప పరివర్తన కాలం. నిర్వచనోత్తర రామాయణ రచనం, 
హరిహరాద్దైత దర్శనం, ఆం(ధ్ర మహాభారత రచనం అనే ఘట్టాలు ఆ పరిణామాలకు మైలురాళ్ళు. ఈ పరిణామంలోనే తిక్కన 
సోమయాజి కావటం పతాకస్థానం. 


పీఠిక - 5 

కృతిభర్త అయిన తిక్కన కృతికర్త కావటానికి ఒక భూదేవుడి అభ్యర్థన, ఒక దేవదేవుడి సంభావన హేతువులు కావటం 
విశేషం. మనుమసిద్ధి తిక్కనను 'మామా” అని పిలిచినందుకు సార్థకతను కల్పించుమని కోరాడట! అతడు ధీరోదాత్తుడనీ, 
శ్రీరాముడివంటివాడనీ భావించిన తిక్కన నిర్వచనోత్తర రామాయణ కన్యను కృతినిచ్చి రాజామనసు రంజింపచేశాడట! నరాంకితానికి 
కూడా ఒక నాణ్యమైన విలువనిచ్చిన కార్యమది. మనుమసిద్ది కిచ్చిన కృతివలన స్నేహం కృతార్ణమైనదని భావించాడు తిక్కన. ఆ 
తరువాత కలలో ప్రత్యక్షమైన హరిహరనాథస్వామి తిక్కన కవిత్వానికీ, వైదికమార్గ నిష్టమయిన వర్తనానికీ; అభేద భక్తికీ, ధర్మాద్వైత 
స్థితికీ మెచ్చి భారతాన్ని కృతిగా ఇమ్మని కోరాడు. తిక్కన తన కవిత్వం, తన పుట్టుకా కృతార్థత చెందినట్టు భావించి, భారతాన్ని 
స్వామికి అంకితం చేశాడు. నరాంకితంతో అర్థకామాలను ధర్మనిష్టం చేశాడు. దైవాంకితంతో పురుషార్థత్రయిని మోక్షలక్షితం 
చేశాడు. తిక్కన పరిపూర్ణ జీవితాన్ని సాధించాడు. 


5. రామాయణంతిక్కన ప్రయోగవాది 


కవిగా తిక్కన వ్యక్తిత్వాన్ని సమీక్షించేటప్పుడు రామాయణంతిక్కన, భారతంతిక్కన - అని రెండు భాగాలుగా 
ఆలోచించవలసి వస్తుంది. ఒక విధంగా తిక్కన కవిత్వ జీవితంలో ఈ రెండూ పూర్వార్హం, ఉత్తరార్హం అనదగినవి. పూర్వార్తంలో 
తిక్కన కావ్య ప్రయోగరంగంలో (ప్రదర్శించిన తీరులు, ఉత్తరార్హంలో తిక్కన (ప్రకటించిన తీర్పులు గమనించదగినవి. 


రామాయణంతిక్కన తీరు విచిత్రంగా ఉంటుంది. ఆయన పూర్వ రామాయణాన్ని వదలి ఉత్తర రామాయణాన్ని 
ఎన్నుకొనటం మొదటి చిత్రం. అతడి తాత మంత్రి భాస్కరుడు పూర్వ రామాయణం రచించాడు కాబట్టి, దానికి అనుబంధంగా 
ఉత్తర రామాయణం రచించానని తిక్కన చెప్పుకొన్న కారణం. అయినా 'మామా' అని పిలిచిన మనుమసిద్దికి శుభమా అని ఉత్తర 
రామాయణం ఏమిటి? అనే అనుమానం విబుధులకు కలుగుతుంది. విషాదాంత కావ్యాన్నిచ్చిన అనౌచిత్యం తొలగేందుకు 
తిక్కన అందులోని కథను మోదాంతం చేశాడు. రెండవ విచిత్రం - ఆ కావ్యాన్ని నిర్వచనంగా పద్యాలలోనే (వ్రాయటం. మూడవ 
విచిత్రం ఏమంటే - నిర్వచనోత్తర రామాయణం ఏకనాయకం, ఏకవస్తుకం అయిన కావ్యం కాకపోవటం. ఈ మూడో అంశం 
కొంచెం శ్రద్దతో గమనించదగింది. 


తిక్కన తనకు ముందున్న సంస్కృత, కన్నడ, తెలుగు సాహిత్యాలలోని ప్రయోగాలను పరిశీలించిన తరువాత తెలుగులో 
కథాకావ్య(ప్రక్రియను (ప్రవేశపెట్టి వివిధ ప్రయోగాలు చేయాలనీ, చేయించాలనీ పూనుకొన్నట్టు స్పష్టమౌతుంది. నిర్వచనోత్తర 
రామాయణం రెండు కత్తులను తనలో ఇమిద్భికొన్న ఒరవలె గోచరిస్తుంది. ఈ సత్యాన్ని చాలామంది విమర్శకులు పేర్కొన్నారు. 
ఒకరిద్దరి అభిప్రాయాలు గమనిద్దాం. 


(1) “నిర్వచనోత్తర రామాయణం నందలి మొదటి యేడాశ్వాస ముల కథకును నాయకుడు రావణుడు. చివరి 
మూడాశ్వాసముల కథకును నాయకుడు శ్రీరాముడు... ఇరువురు నాయకుల నా(శ్రయించుకొని రెండు కథలతో నున్న యొక 
[గ్రంథమున కొక యేకవాక్యతగాని, ఒక రసముగాని యుండదు. నిర్వచనోత్తర రామాయణము మహాకావ్యము కాదు... రెండు 
లఘు కావ్యముల సంపుటి” - (డా.కేతవరపు వేంకట రామకోటిశా(స్తి: తిక్కన కావ్యశిల్పము పు.20,22) 


(2) “నాయకుని కథకంటే ప్రతినాయకుని కథయే కావ్యమునందు అధికభాగమును ఆ(క్రమించియున్నది.” - (డా॥ 
పాటిబండ మాధవశర్మ: ఆం.ప్ర.సా.అ. ప్రచురణ, నిర్వచనోత్తర రామాయణం: పీఠిక. పు.45) 


(3) “అష్టమాశ్యాసం నుండి దశమాశ్యాసం వరకూ గల మూడేమూడు ఆశ్వాసాలలో తెలిపిన ఒక లఘుకథకు ఉత్తర 
రామాయణమని పేరుపెట్టడంలో జొచిత్యమేమిటో విచారణ చేయవలసిన అవసరమూ ఉంది” - (శ్రీ ఆవంత్స సోమసుందర్‌ - 
తిక్కన తిరునాళ్ళ సంచిక: పు.42). 


ఈ మాటలు గమనిస్తే తిక్కనకు ఒక నాయకుడు, ఒక కథ (కార్యం), ఒక అంగిరసం అనే సిద్దాంతంపట్ల అంతగా 
సౌముఖ్యం లేదనిపిస్తుంది. అది ఆ కాలప్రభావం కావచ్చును. పంపయుగంలోనూ, బసవయుగంలోనూ మహాపురుషుల కథలతోపాటు 
జైన శైవభక్తుల కథలకు కన్నడ కావ్యాలలో గణనీయమైన స్థానం లభించింది. తమిళ సాహిత్యంలో నాయనార్ల కథలకూ, ఆళ్యార్ల 


పీర్రిక - 6 


వృత్తాంతాలకూ (ప్రాచుర్యం కలిగింది. తెలుగులో పాల్కురికి సోమనాథుడు పురాణంలోనూ, చరిత్రకావ్యంలోనూ కథలకు కనకాభిషేకం 
చేశాడు. తనచుట్టూ ఉన్న సాహిత్య చైతన్యాన్ని గమనించిన తిక్కన పెద్దకథగల కావ్యం కంటె, చిన్నకథల కదంబంగా ఉండే కృతి 
ప్రజలకు నచ్చుతుందని భావించి ఉంటాడు. 


తిక్కన ఈ అభిమతాన్ని తనవరకే పరిమితం చేసికొనలేదు. అతడి మిత్రుడు మూలఘటిక కేతనను ప్రోత్సహించి 
దశకుమార చరిత్రను రచింపించి, తానే కృతిపతి అయి, కృతికర్తకు 'అభినవదండి” బిరుదాన్ని ప్రదానం చేశాడు. కేతన కవితాకళలో 
అంతగా కాకలుతీరిన వీరుడు కాడు. అయినా తెలుగులో తొలి కథాకావ్యాన్ని సంతరించాడు. తిక్కన దానిని (ప్రోత్సహించాడు. 
దానికి కారణం తిక్కనకు స్వయంగా కథాకావ్యమంటే ఇష్టం. ఆ ఇష్టమే ఉత్తర రామాయణ రచనకు దారి తీసింది. 


తిక్కన శిష్యుడు మారన - తిక్కన నిర్యాణానంతరం - మార్కండేయ పురాణం రచించాడు. అది రసవత్తర కథాప్రపంచం, 
రమణీయ కథాసంహిత. తిక్కన యుగంలోని మంచన రచించిన కేయూరబాహు చరిత్ర నీతికథలకు కాణాచి. వీరిమీద తిక్కన 
ప్రభావం ఉన్నది. ఉత్తర రామాయణంవలె ఉత్తర హరివంశాన్ని రచించిన నాచన సోముడు కూడా వంశకథాకావ్య ప్రక్రియను 
చేపట్టటానికి తిక్కన కథాకావ్య దృక్పథమే దోహదం చేసింది. 


తిక్కన కథాకావ్య దృక్పథమే ఆం(ధ్రమహాభారతాన్ని 1ప్రబంధమండలి'గా సంభావింపజేసి ఉంటుంది. కావ్యరసాన్ని 
కొనియాడే తిక్కనకు 'నానారసాభ్యుదయోల్లాసా'న్ని కలిగించి ఉంటుంది. తిక్కన మహాకావ్యదీక్షావిధి చేపట్టకపూర్వం కథాకావ్య 
రచనాపేక్ష బలంగా ఉండేది. దానితో తన జీవిత పూర్వార్హంలో ఒక ఉద్యమాన్నే నిర్వహించాడు: ‘కవిబ్రహ్మ అనిపించుకొన్నాడు. 


నిర్వచనోత్తర రామాయణ కవితాశిల్సానికి ఉన్న గౌరవం (ప్రక్రియకు లేదు. తిక్కన తాను రచించింది మహాకావ్యమని 
చెప్పుకొన్నా “కావ్యమే కాజాలని (గ్రంథము విషయమున మహాకావ్య ప్రసక్తియే లేదు. ఒక ప్రధాన ఫలమును సాధించుట నభిలషించిన 
నాయకుని చిత్తవృత్తి రూపమైన కథావస్తు వొకటి నిర్వచనోత్తర రామాయణమున సంధి సంధ్యంగ విన్యాసము కలిమిని 
నిర్మింపబడలేదు గనుక నది మహాకావ్యము కాజాలదని” విమర్శకు గురి అయింది. (తిక్కన కావ్యశిల్పము-పు20). ప్రక్రియ 
బలం కలిగింది కాకపోయినా కవితాశక్తిచేత ఆ కావ్యం నేటికీ మనగలుగుతున్నది. దానికి కారణం పింగళి లక్ష్మీకాంతం గారి 
మాటలలో “తిక్కన భారతమును రచింపకపోయినను, ఈ రామాయణం వల్లనే ఆంధ్రసాహిత్య లోకమున శాశ్వతమైన యశమునకు 
భాజనమయ్యెడివాడు. కాని, భారత రచనవల్ల తెనుగున ఏ కవికి అందని (బ్రహ్మపదమును చేబట్టి కవిబ్రహ్మ యయ్యెను. ఈ 
రామాయణమున అట్టి పదవి లభింపకున్నను కావ్యశిల్ప పారంగతుడైన మహాకవిగా శేరు పొందెడివాడు” (ఆంధ్రసాహిత్య 
చరిత్ర - పు. 204, 205). 


13 వ శతాబ్ది నడిమికాలంలో తిక్కన తెలుగు సాహిత్యంలో కథాకావ్య (ప్రక్రియను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాడు. 
రామాయణం తిక్కన (ప్రయోగ(పియుడు. ఉత్తరరామాయణాన్ని కథాసంపుటిగానేకాక కార్యకారణ సంబంధమైన కథా 
నిర్వహణపద్దతిలో సాగించి మోదాంతంగా ముగించి కీర్తిని గడించటానికి యత్నించాడు. అయినా, ఈ (ప్రయోగం అంతగా 
సఫలం కాలేదు. నిర్వచన రచనా పద్దతి అనుయాయులను ఆకర్షించలేక అంతటితో ఆగిపోయింది. కవితాశైలి తరువాతి కవులలో 
“తన కావించిన సృష్టి తక్కొరులచేతం గాదు నాన్‌” ఆశ్చర్యంలో ముంచి ఆరాధించటానికే పనికివచ్చింది కాని, అనుసరించటానికి 
అనువుగా మిగలకపోయింది. అయినా, అద్భుత కథాకావ్య రచనా వ్యానంగంమా(త్రం కొంత (ప్రాచుర్యాన్ని పొందింది 
కాని,కళాగొరవాన్ని పొందలేదు. రామాయణంతిక్కన (ప్రయోగవాదిగాకంటె కవిగా తన శైలిని నిలుపుకొన్నాడు. తరువాత ఆ 
కవితాశక్తితో మరొక (ప్రసిద్ద ప్రక్రియను చేపట్టి యశస్సు గడించగలిగాడు. (ప్రక్రియ ఫలవంతం కాకపోయినా కవిత్వంతో కవి 
(బ్రదుకవచ్చు నన్నది తిక్కన కవిజీవిత పూర్వార్దం చెప్పిన చక్కని గుణపాఠం! 


నిర్వచనోత్తర రామాయణంలో అగస్త్యుడు చెప్పిన రాక్షసవంశ చరిత్ర విన్న శ్రీరాముడు “మసలితిరి విచిత్ర కథారసవృత్తిం 
దడవెబుంగరాకి (7.134) అని హెచ్చరించాడు. తెలుగులో చెప్పిన ఆ రామాయణకర్త తిక్కన కూడా సగం జీవితం చెల్లేదాకా 
విచిత్ర కథారసవృత్తిలో ఉండిపోయాడు. 


నన్నయభారతం కన్ను తెరిపించేంతవరకూ తిక్కన తీరు ఇంతే. 


రిక - 7 


బ్‌ 


6. పూర్ణజీవితం 


తిక్కన కాల నిర్ణయంలో కొన్ని చిక్కులున్నా క్రీ.శ. 1205 లేక 1210 నుండి 1288 వరకు (78 సంవత్సరాలు లేదా 83 
ఏళ్ళు సహ(స్రచంద్రదర్శనం చేసేంతవరకు) పూర్ణజీవితం నిర్వహించాడని చారిత్రకులు భావిస్తున్నారు. మనుమసిద్ది తండ్రి తిక్కరాజు 
1190 నుండి 1252 వరకు రాజ్యం చేసినట్టు తెలుస్తున్నది. అంతకు ముందు ఒకటి రెండేళ్ళు మనుమసిద్ధి రాజకార్యాలను 
చక్కదిద్దుతూ ఉన్నా, తండ్రి గతించిన కాలంలో దాయాదుల కుట్రలకు గురియై కొంతకాలం అజ్ఞాతంలో ఉండి మరల బైటపడి, 
తేరుకొని, స్థిరపడేసరికి 1253 వరకూ పట్టి ఉండవచ్చును. 1255 నాటికి తిక్కన నిర్వచనోత్తర రామాయణం రచించి మనుమసిద్దికి 
అంకితం ఇచ్చి ఉంటాడు. 1255-1260 సంవత్సరాల నడుమ మహామంత్రిగా తిక్కన ఆం(ధ్రదేశంలోని మత పరిస్థితులను 
గమనించి సంక్షోభపడి ఉంటాడు. మనుమసిద్ది భూపాలుడు క్రీ.శ. 1260లోనో 1263లోనో దివంగతుడైనట్టు భావింపబడుతున్నది. 
1260 నాటికి తిక్కన హరిహరాద్వైత దర్శనాన్ని తెలుగునాట (ప్రచారం చేసి, మతపరంగా శాంతిదూతవలె ప్రవర్తిల్హాడు. మనుమసిద్ది 
రాజ్య సంస్థాపనాచార్యకత్వం 13వ శతాబ్దిలో తెలుగు మహామంత్రి తిక్కన (ప్రదర్శించిన రాజకీయ చాతుర్యం (ప్రకటించగా, 
హరిహరనాథతత్త్యం ఆ తెలుగు మహామనీషి (ప్రవచించిన శాంతి ప్రబోధం వలె వినిపిస్తుంది. ఆ తరువాత హరిహరనాథుడి 
కంకితం చేసిన మహాభారతం తిక్కన మహాకవి జాతికిచ్చిన ధార్మిక సందేశంవలె కావ్యకళాశిల్ప (ప్రస్థానంవలె ప్రకాశిస్తుంది. 
మనుమసిద్ధి మరణానంతరం తిక్కన మంత్రిపదవి వదలి, యజ్ఞం చేసి సోమయాబి అయి, భారతాన్ని రచించి ఉంటాడు. 1255 
నుండి తెలుగునాట భారత రచనావసరం తలయెత్తినట్టున్నది. కృతితోపాటు కృతిపతికూడా అవతరించవలసిన పరిస్థితులు 
ఏర్పడ్డాయి. అప్పటినుండి దాదాపు మూడు దశాబ్దాలు మహాభారత రచన సాగి ఉంటుంది. తిక్కన విరాటపర్వం దాదాపు 50 
సంవత్సరాల వయసులో మొదలై ఉండవచ్చును. లేకపోతే అంతటి జిగి, బిగి, నానారసాభ్యుదయోల్లాసం మరొక వయస్సులో 
సాధ్యం కాదు. ఉద్యోగపర్వం ముగిసేనాటికి షష్టిపూర్తి అయి ఉండవచ్చును. లేకపోతే అంతటి రాజనీతి పరిపక్వత అందులో 
ప్రతిఫలించదు. యుద్దషట్కం ముగిసేనాటికి 70వ పడిలో పడిఉండవచ్చును. శాంతిపర్వం నాటికి అంపశయ్యమీది భీష్ముడివలెనే 
75 సంవత్సరాల వాడయి ఉండవచ్చును. పండిన విజ్ఞానఖని శాంతిపర్వ తిక్కన. ఆ తరువాత త్వరత్వరగానే చివరి పర్వాలు 
ముగించి ఉండవచ్చును. ఆంధ్ర మహాభారతం పూర్తికావాలన్న సంకల్పం పూర్షఫలాన్ని పొందిన పూర్ణజీవితం తిక్కన సోమయాజిది. 


7. హరిహరాద్వైతం శాంతిసూక్తం 


వేదవిహితమైన జీవనధర్మం సమాజంలో ఎప్పుడు సంక్షోభానికి గురి అవుతుందో అప్పుడు పంచమవేదమైన మహాభారతం 
ఏదో ఒక రూపంలో అవతరిస్తుంది. నన్నయ తరువాత రెండు శతాబ్దాలకు అటువంటి పరిస్థితులే మరల దేశంలో నెలకొన్నాయి. 
నన్నయకాలంలో జైన బౌద్దాల వలన వైదికమైన గృహస్థ ధర్మం సమాజంలో కుంటుపడింది. దానిని పునరుద్దరించటానికి భారత 
రచన చేపట్టాడు నన్నయ. తిక్కన కాలంలో శైవ వైష్ణవాలు సంఘర్షణపడి సమాజంలో వైదికమైన జీవనతత్తాన్ని స్వీయమతానుగుణంగా 
వ్యాఖ్యానించి పరస్పర ద్వేషభావంతో మతకలహాలను కల్పించి రక్తపాతం సృష్టించాయి. బసవేశ్వర ్రోక్తమైన ఏరశైవం ఒకవైపు, 


పండిత ప్రోక్తమైన ఆరాధ్యశైవం మరొకవైపు, రామానుజ ప్రోక్తమైన వైష్ణవం మరొకవైపు, దానిలోని తెగలు మరొకవైపు ఆంధ్రదేశంలో 
వ్యాపించి, సంఘంలో తమ తమ (ప్రాచుర్యాలను నిలువబెట్టుకొనటానికి వ్యూహాలు పన్నటం సాగించాయి. ఈ మతాలన్నిటికీ 
భక్తి మూలాధారం. శైవులు శివుడే పరదైవమనీ, వైప్లవులు విష్ణువే మూలదైవమనీ భావించి, అన్యదేవతా(శ్రవణ దర్శనాదులను 
నిషేధించి, అన్యమతావలంబులను గర్హించి, స్వీయమత చిహ్నాలైన లింగధారణ, ము(ద్రాధారణాదులవంటి బాహ్యాచారాలకు అధిక 
ప్రాధాన్యాన్ని ఇచ్చి, లింగం ధరించిన జంగములనూ, ఊర్హ్యపుం(డ్రాలు తాల్చిన భాగవతులనూ భగవంతుడి జంగమరూపాలుగా 
భావించి, పూజించి స్వీయమతాభినివేశాన్ని ప్రకటించారు. పరంపరానుగతంగా వస్తున్న చాతుర్వర్ల్యవ్యవస్థను వీరు కాదని, మతాన్నే 
ఒక కులంగా వ్యాప్తి చేశారు. తరువాత కులాలలో మతాల వారిని వేరు చేశారు. కులాని కొకవిధమైన ఆచారాలను (ప్రవేశపెట్టారు. 
అందరూ కలిసి వైదిక ధర్మం మీద ఉండే ప్రామాణిక భావాన్ని సంక్షోభంలో పడవేశారు. ప్రజాదరణంకొరకు శైవ వైష్ణవులు జ్ఞాన 
విశిష్టమైన భక్తికంటె మూఢమైన భక్తినే ఎక్కువగా (ప్రచారం చేశారు. జ్ఞానం కంటె విశ్వాసం గొప్పదన్నారు. విశ్వాసాన్ని మతానుకూలంగా 
ప్రదర్శించటం ముఖ్యమన్నారు. అన్యమత ద్వేషం భక్తిలో భాగమన్నారు. స్వీయమత రక్షణ వ్యాపనలు ధర్మవర్తనలన్నారు. దానితో 


పీఠిక - 8 
ప్రజలలో పరస్పర వివాదాలు మొదలయ్యాయి. అవి ఒక్కొక్కసారి రాజకీయాలలో చేరి రాజ్యాలు కూలిపోవటానికీ, వంశాలు 
నాశనం కావటానికీ, వీరులు నిరర్థకంగా రణరంగాలలో బలికావటానికీ దోహదం చేశాయి. తెలుగువారి మహాభారతంగా చెప్పుకొనే 
పల్నాటి వీరచరిత్ర మతసంక్షోభం మూలంగా సాగిన మారణయజ్ఞమే. తెలుగువీరుల నెందరినో కదనరంగంలో కోల్పోయిన 
విషాదగాథలు, ఖడ్గతిక్కన వంటి మేటి జోదులు నేలకొరిగిన సన్నివేశాలు తిక్కన జీవించిన కాలం చవి చూచినవే. 


వీరశైవం వైప్లవం కంటె ఆవేశ (ప్రధానమైన మతం. శైవేతరులను శైవులు భవులని పిలిచి, వారి దర్శన స్పర్శన 
సంభాషణాదులను గర్జించి, ఆత్మరక్షణార్థం ఆయుధాలను ధరించేవారు. శివాపరాధులను శిక్షించేవారు. శివాపరాధానికి మరణమే 
దండనమని భావించటం కూడా పరిపాటిగా ఉండేది. ఇంత తీవ్రంగా సాగే మతోద్యమాన్ని ఎదుర్కొనటానికి వైష్ణవం కూడా కొన్ని 
తీవ్ర లక్షణాలు అలవరచుకొనక తప్పలేదు. వీరిరువురూ తమలో తాము తగవులాడుకొనేవారు. ఇరువురూ కలిసి వైదిక మతాచారులైన 
(బ్రాహ్మణులను దూయబట్టేవారు. మతం పేరిట అప్పుడప్పుడు రక్తపాతం సృష్టించేవారు. తిక్కన ఈ విపరీత పరిస్థితులకు 
వేదనపడ్డాడు. కవిగా ఒక శ్లోకంతో తన ఆర్తిని భగవంతుడికి నివేదించుకొన్నాడు: 


“కి మస్థిమాలాం కిము కౌస్తుభం వా । పరిష్కియాయాం బహుమన్యసే త్వమ్‌ 
కిం కాలకూటః కిము వా యశోదాస్తన్యం । తన స్వాదు వద ప్రభో! మే”. (విరా.1.11) 


తిక్కన ఆర్తి భగవంతుడికి వినిపించింది. అతడు హరిహరాత్మకమైన తత్త్యదర్శనంతో వైదికధర్మంలోని అభేదభక్తిని, 
అద్వైతసిద్ధిని తిక్కనకు (ప్రసాదించాడు. ఆ అభినవ దర్శనంతో తిక్కన లోకాన్ని దర్శించాడు. శైవవైష్ణవాదిమతాలలోని వైదిక 
మతాచార విలుప్తిని, భేదదృష్టిని, మూఢ భక్తిని గర్జించాడు. వేదాల పరమ (ప్రామాణ్య భావానికి ప్రాధాన్యమిచ్చాడు. వైదిక మార్గనిష్టమగు 
వర్తనం వలన హరిహరాభేద రూపమైన భక్తి కుదురుతుందని ప్రబోధించాడు. సగుణ స్వరూపం వెనుక నిర్లుణమై అద్వితీయమై 
భాసించే పరతత్యాన్ని దర్శించే జ్ఞానమే భేదంలేని భక్తి అని చాటి చెప్పాడు. హరిహరభేదదృష్టి జ్ఞానంవలన నశిస్తుందనీ, జ్ఞాన 
విరహితమైన మూఢ భక్తి భేదరూపమైన కాలుష్యాన్ని హృదయంలో పెంచుతుందనీ, తత్కాలుష్య పరిక్షాళనవలనమా(త్రమే చిత్తానికి 
నిర్మలవృత్తి ఏర్పడుతుందనీ, దానివలన భక్తుడు భగవత్సాదనిరంతర స్మరణతత్సరభావం పొందగలుగుతాడనీ, అది ఆత్మానంద 
ప్రదాయక మౌతుందనీ తిక్కన వేదసమ్మతమైన మార్గాన్ని లోకానికి చూపాడు. 


భేదదృష్టితో పెనగులాడే శైవ వైష్ణవులకు జ్ఞానజ్యోతితో ఎదురునిలిచాడు తిక్కన. కాని, వారిపై విజృంభించలేదు. 
నయకోవిదుడై వారి భేదదృష్టికి విరుగుడు పెట్టాడు. “పరివాదాస్సద వాదమోద మదిరాపానంబుచే మత్తులై హరి మేలంచు, 
హరుండు మేలనుచు (ఉత్తరహరివంశం 2.68) [క్రుమ్ములాడుకొనేవారికి హరిహరాత్మకమైన పరతత్త్యాన్ని చూపి, వారికి జ్ఞానదృష్టిని 
ప్రసాదించాడు. పంచమవేదమైన మహాభారతాన్ని తెలుగులో వినిర్మించి వేదహృదయాన్ని లోకహితంగా ప్రబోధించాలని భావించాడు. 
ఆవేగంతో పరుగులెత్తే రెండు మతవాహినులకు జ్ఞానవారధి కట్టి, వాటిని వేదక్షేత్రములవైపు మళ్ళించాడు. హరిహరనాథుడిని 
కల్పించటం వలనా, మహాభారతరచనం వలనా తిక్కన ఈ శాంతి విప్లవాన్ని దేశంలో విస్తరింపజేశాడు. 


దీనిని బట్టి 11వ శతాబ్ది తరువాత 13వ శతాబ్ది మహాభారతావతరణాన్ని సామాజిక, మత, ధార్మిక, సాహిత్య, సాంస్కృతిక 
సముద్దరణకు సమర్థమైన సాధనంగా భావించినదన్నమాట. తిక్కన రచన ఆ కాలం కడుపార కన్న ఉత్తమ రచన. 


చారిత్రక భౌతిక వాదులు శైవ వైప్లవ మతోద్యమాలను భక్తి ఉద్యమంలోని అంతర్హశలుగా భావిస్తారు. వారి దృష్టిలో భక్తి 
ఉద్యమం సామాజికంగా వర్గసంఘర్షణకూ, పీడిత వర్గాల తిరుగుబాటుకూ సంబంధించింది. పాలకవర్గం వైదికమైన మార్గాన్నీ, 
బ్రాహ్మణ మతాన్నీ అనుసరిస్తే, సామాన్య (ప్రజలు శైవ వైప్లవాలను అనుసరించేవారు. పాలకులు ఫ్యూడల్‌ విధానాన్నీ, చాతుర్వర్ల్య 
వ్యవస్థనూ సమర్థిస్తే ప్రజలు వర్లవ్యవస్థను నిరాకరించి, మతపరంగా ఆయామతాల వారందరూ ఒకేవర్గంవారనే భావాన్ని బలపరచేవారు. 
అయితే, ఆ మతస్ట్థులలో కూడా చాతుర్వర్థ్యాన్ని సమర్ధించే వర్గాలు కూడా కొన్ని ఉండేవి. ఆ విధంగా ఒకవైపు సమాజంలోమతపరంగా 
ఒక గొప్ప మార్పు వచ్చే వాతావరణం కనబడటంతో పాటు, మరొకవైపు విభిన్న భావజాలాల మధ్య తీవ్రమైన ఘర్షణ కూడా 


పీఠిక - 9 
సాగేది. అది విష్టవంగా రూపొందే అవకాశాలున్నా, దానిని తిక్కన తన సమన్వయవాదంతో శాంతింపజేసి, మరల ఫ్యూడల్‌ 
విధానాన్నీ, చాతుర్వర్ష్యవ్యవస్థనూ సమర్థించే రాచరిక వర్గానికి బలాన్ని చేకూర్చాడు. తిక్కన సమన్వయ దృక్పథం విప్లవ చైతన్యాన్ని 
చల్లార్భింది-అని వ్యాఖ్యానిస్తారు. 


8. ఆత్మాశ్రయకావ్యం ఆంధ్రమహాభారతం 


తిక్కన తన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులతోనే స్వీయ వ్యక్తిత్వాన్ని నిర్మించుకొన్నాడు. అతడు తనంతట తాను 
మలచుకొన్న సజీవశిల్పం వంటివాడు. పుట్టింది గుంటూరు విభుని కుటుంబంలో, పరిపాలన దక్షత ఉగ్గుతో వచ్చిన విద్య, తాత 
తండ్రులు సార కవితాభిరాములు. తిక్కనకు కావ్యకళ రక్తనిష్టమైన సహజగుణం. మనుమసిద్ధి సాహచర్యం అతడిలో మహామంత్రిని 
మేల్కొల్పింది. ఆపదలో రాయబారి నైపుణ్యాన్ని అలవరిచింది. అనవరతం దాయాదుల పోరులో ఎత్తుకు పైయెత్తు వేయటంలో 
రాజుకు తోడ్పడటం వలన వ్యూహరచనా చాకచక్యం అలవడింది. అజ్ఞాతవాసంలో ఉన్న రాజును రక్షించుకొనే యత్నంలో 
గూఢచర్య తెలిసింది. గణపతిదేవుడి మైత్రి జ్ఞానశిఖరాలను చూపించింది, యుద్దమర్మాలను నేర్పింది. లోకానుభవాన్ని నూరిపోసింది. 
మహామంత్రిత్వం, దండనాయకత్వం, మహాకవిత్వం - ఇవన్నీ తిక్కనను మంత్రిగా, సేనానిగా, ధర్మవేత్తగా, నీతివేత్తగా, రాయబారిగా, 
మాటనేర్చరిగా తీర్చిదిద్దాయి. ఆయన యజ్ఞదీక్ష వేదధర్మాన్ని నేర్పింది. సోమయాజిత్వం జ్ఞాననేత్రం తెరిపించింది. హరిహరనాథదర్శనం 
మోక్షమార్గాన్ని చూపింది. కవిత్వమే ఒక ఆరాధనా విశేషంగా అతడికి మిగిలింది. 


జీవితంలో ఇంతటి అపారమైన అనుభవాన్ని గడించిన తిక్కన విరాటపర్వం నుండి పదునేను పర్వాలు రచించే అర్హత, 
అనుభవం గడించాడు. పాండవుల అజ్ఞాతవాసం వెనుక మనుమసిద్ధి అజ్ఞాతవాసవ్రతానుభవం తొంగి చూస్తుంది. రాయబారాల 
ఘట్టాల నిర్వహణలో తిక్కన ఓరుగల్లులో గణపతిదేవుడి సభలో (ప్రదర్శించిన మాటనేర్సరితనం పనికి వచ్చింది. యుద్దపంచకంలో 
తానూ తన వంశీయులూ చేసిన యుద్ధాల వ్యూహాల అనుభవం అందిపుచ్చుకొన్నట్టుగా తోడ్పడింది. యుద్ధానంతరం ఆప్రజన 
వియోగంతో కలిగే విషాదజీవిత దృశ్యాలు తిక్కన కళ్ళారా చూచిఉంటాడు. వాటిని ఆ|ర్రంగా చిత్రించటానికి (స్రీపర్యాదులలో 
అవకాశం దొరికింది. మంత్రిగా, మనీషిగా, సోమయాజిగా తిక్కన సాధించిన విజ్ఞాన శిఖరాలన్నీ శాంతి పంచక పర్వ నిర్వహణంలో 
కరతలామలకాలుగా పనికివచ్చాయి. తిక్కన చివర సాగించిన ఆశ్రమవాస జీవితం మహాభారత రచనలో చివరకెంతో తోడ్పడింది. 
ఆ విధంగా తిక్కన స్వీయ జీవితానుభవాన్ని ఆత్మాశ్రయ కావ్యంగానో, స్వీయచరిత్రగానో నిర్మించటానికి బదులు స్వీయ జీవిత 
ప్రతిఫలనంగా తోచే మహాభారతేతిహాసాన్ని ఆత్మీయంగా, పరాశ్రయంగా ఆవిష్కరించి, సజీవ రసాభ్యుదయోల్లాసాన్ని ప్రబంధ 
మండలిగా తెలుగులో ఆవిష్కరించాడు. ఒక మహాకవి పరిపూర్ణ బీవితం పరిపూర్ణంగా (ప్రతిఫలించిన కావ్యేతిహాసం తిక్కన 
భారతం. 


ఆంధ్రమహాభారత రచనకు తిక్కనకున్న అధికారాన్ని గురించి పింగళి లక్ష్మీకాంతంగారన్న మాటలు స్మరణీయాలు.“ఈ 
పంచమ వేదమును సవిమర్శముగా విభజించినపుడు అందు మూడే ముఖ్య విషయములు గోచరించును. అవి. 1. రాజనీతి 
2.యుద్దతం(త్రము 3. బ్రహ్మవిద్యోపదేశము. పుట్టుకచేతను, నడవడిచేతను, విజ్ఞానముచేతను ఈ మూడు మహాధర్మములను 
ఆత్మధర్మములుగా నిర్వహించి అనుభవ గోచరములు చేసికొనిన కవి తెలుగునాట తిక్కన యొక్కడే. ఈ కారణములచే భారత 
రచనకు తిక్కనయొక్కడే యుత్తమాధికారి యని చెప్పనగును.” (ఆంధ్ర సాహిత్య చరిత్ర. పు.222) 


9. తిక్కన కవితా దృక్పథం 


రామాయణంతిక్కనకూ భారతంతిక్కనకూ మధ్య చిత్తపరిపాకంతోపాటు కవితాదృక్సథంలో కూడా పరిణామం కన 
బడుతుంది. దానిని సంగ్రహంగా సమీక్షించటం సమంజసం. 1. నిర్వచనోత్తర రామాయణ, విరాటపర్వ కావ్యావతారికలు తిక్కన 
కవితా దృక్పథాన్ని తెలిపే ప్రాథమిక సాక్ష్యాలు. వాటిలో సమానమైన కొన్ని మౌలికాంశాలున్నాయి. అవి ప్రధానంగా కవితాదర్శనానికీ, 
కావ్యాంతరంగ లక్షణాలకూ సంబంధించినవి. వాటిలో మార్పును సూచించేవి కొన్ని ఉన్నాయి. వాటిలో కొన్ని అంతరంగ లక్షణాలున్నా 


పీర్రిక - 10 


బహిరంగ లక్షణాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. స్టూలంగా పరిశీలిస్తే తిక్కన బహిరంగ (50410510) కావ్యదృక్పథాలనుండి అంతరంగ 
(Intrinsic) దర్శనం వైపు పయనం చేశాడని స్పష్టమవుతుంది. 


2. నిర్వచనోత్తరరామాయణం నాటికి తిక్కన తనకు నికట (ప్రత్యర్గులైన వీరశైవులకంటె తా నెట్టా కవితాదృక్పథంలో 
భేదిస్తున్నాడో చెప్పటానికి యత్నించగా, విరాటపర్వం నాటికి తాను నన్నయ (ప్రస్థానానికి ఎట్టా సన్నిహితుడయ్యాడో వివరించడానికి 
యత్నించాడు. రామాయణంతిక్కన కవితా దర్శనంలో నన్నయ బాటకు చెందినవాడే అయినా విరాటపర్వం నాటికిగాని ఆ 
బాటను పూర్తిగా స్వాయత్తం చేసికొని తన ప్రతిభను ప్రదర్శించలేకపోయాడు. 


మ. “అమలోదాత్తమనీష నే నుభయ కావ్య(ప్రాఢి( బాటించు శి 
ల్పమునం బారగు(డం, గళావిదుండ, నాపస్తంబ సూ(తుండ, గౌ 
తమ గోత్రుండ, మహేశ్యరాంఘి కమల ధ్యానైకశీలుండ, న 
న్నమకుం గొమ్మన మంత్రికిన్‌ సుతు(డం దిక్కాంకుండ సన్మాన్యుండన్‌.” (నిర్వ.రా.1.13) 


తిక్కన తనను పరిచయం చేసికొన్న మొదటి పద్యమిది. తల్లిదండ్రుల సూత్రగోత్రాల కథనాలు సాధారణాలే. “ఉభయ 
కవిమి(త్రుడు" అనే బిరుదం అప్పటికే ఆయనకు సహజాలంకారంగా ఉన్నది. దానిని ఆయన వివరించాడు మొదట. నే నేది 
వ్రాసినా తెలిసి వ్రాస్తాను - అని చెప్పే ధిషణాశక్తి మనీష. దోషాలు చేయని ఉదాత్తమయిన బుద్దితో ఉభయకావ్యాలలో కవులు 
ప్రదర్శించే (ప్రౌఢిని పాటించే శిల్పంలో ఆయన నిష్టాతుడట! ఉభయ కావ్యాలంటే సంస్కృతాంధ్ర కావ్యాలనీ, దృశ్య శ్రవ్య కావ్యాలనీ, 
మార్గ దేశి కావ్యాలనీ, పద్య చంపూ కావ్యాలనీ, శాస్త్ర రసకావ్యాలనీ- ఇట్టా మరికొన్ని కూడా చెప్పుకొనవచ్చును. ఒక భావాన్ని 
చెప్పటంలో సామాన్య పదాలనే వాడుతూ అసామాన్యమైన అర్థాన్ని స్పురింపజేసే గడుసరితనం ్రాఢి. అది వర్ష్యవస్తువు యొక్క 
శీలాన్ని (స్వభావాన్ని) సార్థకంగా స్ఫురింప చేయటం లేదా ధ్వనింపజేయటం శిల్పం. దీనినే ఇంగ్రీషులో ‘the most delightful and 
perfect form of utterance’ అని అంటారు. కావ్యశీలాన్ని బట్టి సార్థకమైన (ప్రౌఢోక్తులు వాడటం తిక్కనకు సహజంగా ఏర్పడిన 
వాగ్వృత్తి. 3. కళావిదుడంటే- ప్రాఢోక్తులను రమణీయంగా చెప్పే కళకూడా తెలిసినవాడని భావం. లలితకళాకోవిదుడని మరొక 
అర్థం. కాబట్టి తిక్కన రమణీయార్డ (ప్రతిపాదక ప్రాఢోక్తి ప్రయోగశిల్పంలో మేధావి అని స్పష్టం. ఇది అతడి మాటతీరు. 
రామాయణమైనా భారతమైనా ప్రొఢి సదా నిలిచేదే. తిక్కనకు ముందున్న పాల్కురికి సోమనాథుడు పరుగెత్తే పలుకులవాడు 
(వడివడి మాటలవాడు), నన్నెచోడుడు వ(క్రోక్తుల వన్నెవాడు, అలంకార ప్రియుడు. వారి మాటతీరుకంటె తిక్కన (క్రొత్త మాటతీరును 
తెలుగు సాహితికి అందిస్తున్నాడు. అది నన్నయ వలె ప్రసన్నవాక్కు కాదు; తిక్కనదే అని చెప్పదగిన (ప్రాఢశిల్ఫోక్తి. ఇది మారని 
లక్షణం. శివకవులకన్నా ఉత్తమ లక్షణం. 


4. తిక్కన సాహిత్య దర్శనం ధ్వని (ప్రస్థానమని ధ్వనింపజేసే గొప్ప పద్యం ఇది - 
ఉ “భూరి వివేకచిత్తులకు( బోలుననం దల(పన్‌ దళంబులన్‌ 
సౌరభ మిచ్చు గంధవహు చందమునం (బ్రకటంబు చేసి యిం 
పారెడు పల్కులం బడయ నప్పలుకు ల్ఫరి(గుచ్చునట్టుగా( 
జేరుప నేరంగా వలయు. జేసెద నేం గృతి యన్నవారికిన్‌”. (నిర్వ.రా.1.5) 
కవుల కవిత్యాని కుండవలసిన సామాన్యధర్మంగా తిక్కన చెప్పుతున్నా అది అతడి దృకృథమని స్పష్టం. ప్రథమ పురుషలో 
చెప్పటం వినయ వివేకం. పూలు విచ్చుకొంటూ ఉంటే పూలరేకులలో నుండి వెలువడుతున్న సువాసనను మోసికొనివచ్చే పిల్ల 


గాలివలె అర్థాన్ని ప్రకటించి (ప్రతీయమానం చేసి) లోకోత్తర చమత్కారాన్ని (ఇంపు) కలిగించే పలుకులు దొరికితే సహృదయులైన 
వివేకవంతులు 'ఎంత బాగున్నాయ్‌! అంటూ గమ్యమానమైన రమణీయార్డాన్ని భావించటానికి వీలుగా - వాటిని దండ గ్రుచ్చినట్టుగా 


పీర్రిక్ర - 11 


కూర్చగలవాడే కవి అని ఈ పద్యభావం. ఇందులో వ్యంగ్యార్థ ప్రధానమైన రమణీయ శబ్దాల రసానుకూలమైన గుణరీతుల 
విన్యాసమున్న కవిత ప్రస్తావించబడింది. తిక్కన రసధ్వని దర్శనానికి చెందిన గుణవాది. ఇది అతడి మారని దృక్పథం. శైవకవులు 
స్వవ్నంలో కూడా దర్శించలేని ధ్వనివాదాన్ని, నన్నయ జరవడి పెట్టిన ధ్వనివాదాన్ని తిక్కన తన మార్గంగా చెప్పుకొన్నాడు. 
శివకవుల తరువాత తిక్కన తెలుగు కవితను నన్నయ వైపు మరలించాడు. 


5. కవిత్వం ఎట్టా ఉండాలని తిక్కన అనుకొంటున్నాడో, ఎట్లా (వ్రాశాడో చెప్పేది సుకవి(తా) (ప్రశస్తి అయితే, కవిత్వం 
ఎట్టా ఉండకూడదని తా ననుకొంటున్నాడో సూచించేది కుకవి(తా)నింద. (నిర్వ. 1.6) తిక్కన శైవకవులవలె కుకవినింద చేశాడు. 
అది నన్నయ బాట కాదు. కుకవులను దుర్విటులతో పోల్చాడు. మాటల పొందిక లేకపోవటం. అనౌచిత్యంతో రసభంగం చేయటం, 
పాతబడ్డ మాటలనే పదే పదే వాడుతూ ఎంత ప్రయత్నించినా ఎవ్వరి హృదయాలనూ అలరించలేకపోవటం, ఏ సాహితీ ప్రస్థానానికీ 
చెందని తమ పద్దతే గొప్పదిగా భావించి లోకంలో, నవ్వులపాలు కావటం కుకవిలక్షణాలుగా తిక్కన పేర్కొన్నాడు. తిక్కన 
కవితలో ఈ దోషా లుండవన్నమాట! రచనలో, రసపోషణలో, పదబంధపరికల్పనంలో, కావ్యదర్శనంలో నవ్యత చూపించటం 
సుకవుల మార్గమని వ్యతిరేక వ్యంగ్యార్థంలో చెప్పాడు తిక్కన. తిక్కన రచనలో కానవచ్చే గుణాలను గుర్తించటానికి ఇది 
పరోక్షంగా తోడ్పడుతుంది. ఈ లక్షణాలలో కొన్ని కావ్యాంతర్గతమైనవీ, కొన్ని బహిర్షిర్మాణ సంబంధమైనవీ అయి ఉండటం 
గమనించదగిన విశేషం. 


6. క. “తెలుంగు కవిత్వము చెప్పం । దలంచిన కవి యర్ధమునకు6 దగి యుండెడుమా 
టలు గొని వళులుం బ్రాసం । బులు నిలుపక మొగిని బులిమి పుచ్చుట చదురే?” (నిర్వ.రా.1.7) 
ఇది ఎంత లక్షణోక్తియో, అంత అధిక్షేపోక్తి. శివకవుల ద్విపద కవిత్వం మీద చేసిన పరోక్ష విమర్శ. అర్థవంతమైన 
శబ్దాలను కోరే కవి ధ్వని మార్గాన్ని ఆశ్రయించినవా డౌతాడు. తెలుగులో యతిప్రాసలు నియమాలుగా సాగవలసిందే తప్ప 


'ప్రాసోవా యతిర్వా” వంటి మినహాయింపులు పొనగవని పాల్కురికి సోమనాథుడిమీది వినురిది. యతి ప్రాసలు కవిత్వ 
బాహ్యనియమాలు మాత్రమే. 


7. ఉ. “జాత్యము గామి నొప్పయిన సంస్కృత మెయ్యెడం జొన్స, వాక్య సాం 
గత్యము సేయుచో నయిన గద్యము తోడుగ జెప్పిపెట్ట, దౌ 
ర్గత్యము దోయం బ్రాసము ప్రకారము వేజగు నక్షరంబులన్‌ 
(శ్రుత్యనురూపమంచు నిడ, సూరుల కివ్విధ మింపు6 బెంపదే?” (నిర్వ.రా.1.14) 
నిషేధరూపంగా చెప్పిన ఈ పద్దతి నాశ్రయించి, తనకు ముందున్న శైవకవులు చేసిన దోషాలు తాను చేయనట్టు 
తిక్కన చెప్పటం గమనార్హం. సంస్కృత పదాలుకానీ, తత్సమ పదాలుకానీ తెలుగులో వాడేటప్పుడు తెలుగువారు వాటిని ఏయే 
అర్థాలలో వాడతారో ఆ యా అర్థాలలో జాత్యమెరిగి వాడటం ముఖ్యమని తిక్కన నియమం. పద్యానికీ పద్యానికీ, వాక్యానికీ 
వాక్యానికీ మధ్య వచనంతో అతకటం తిక్కన కిష్టం లేదు. ప్రాసలు ధ్వనిసామ్యంగల వేరే అక్షరాలతో వాడే దుర్గతిని తిక్కన 


హర్షించడు. ఇవి గొప్ప కవిత్వం కంటె తప్పులు లేని కవిత్వం వ్రాయటానికి తోడ్పడే శబ్దప్రయోగ, ఛందః ప్రయోగ నియమాలు, 
ఈ రెండూ బాహిరాలే. శివకవులు చేసే ఈ దోషాలు నేను చేయనని తిక్కన నొసలు ఎగురవేస్తూ చెప్పినవే. 


8. క. 'లలితపద హృద్య పద్యం । బులన కథార్థంబు ఘటిత పూర్వాపరమై 
యలంి యలతి తునియల. గా । హల సంధించిన విధంబు నమరగవలయున్‌” (నిర్వ.రా.1.16) 


కవితా లక్షణాలను కవితామయం చేసి చెప్పటం నన్నెచోడు డారంభించాడు. శివకవు లచ్చటచ్చట పాటించారు. తిక్కన 
దానిని అనుసరించాడు. నన్నయ తన కవిత్వంలో కనబడే సాపేక్ష లక్షణాలను చెప్పాడు. తిక్కన నన్నయ వలె సాపేక్ష లక్షణాలను 


ఫీర్రిక్ర - 12 


ఎన్నుకొని నన్నెచోడుడివలె చెప్పా డీ పద్యంలో. నిర్వచనంగా పద్యాలలోనే కవిత్వం చెప్పటం నిర్వచన రచనా పద్దతి. అది ప్రక్రియ 
కాదు. కాని ఛందోమయమైన ఒక పద్దతి. అది తన ప్రత్యేకత అని తిక్కన హెచ్చరిక ! ఇక- కథ కాలక్రమంతో కాక కార్యకారణ 
సంబంధ [క్రమంతో చెప్పటం, పూర్వాపర సమన్వయంతో ఏకవాక్యత సాధించి, కథార్థాలను సంఘటించటం కథాకథనంతోతిక్కన 
పూర్వకవులకంటె సాధించిన విశిష్ట లక్షణం. చిన్న చిన్న పదాలతో కూడిన వాక్యాల పోహళింపుతో పద్యం ఆలోచిస్తూ మాట్లాడుతున్నట్టు. 
ఒక ఆలోచనకు కొండ్ర (నాగలిచాలు) కొట్టుతున్నట్టుగా తోచేటట్టు రచించటం తిక్కన రచనకు ఆయువుపట్టు. దీనినే సంభాషణ 
శైలి అనీ, నాటకీయ రచనమనీ ఆధునికులు పిలుస్తున్నారు. ఇవి తిక్కన కవిత్వంలో పద్యరచనకూ, కథా సంవిధానానికీ, శైలికీ 
సంబంధించిన సాపేక్ష లక్షణాలు. ఇవి మారేవి కావు. కావ్య నిర్మాణ సంబంధులైన విలువైన అంతర్గత గుణాలు. 


9. తే ఎట్టి కవికైనం దనకృతి యింపు( బెంప(। జాలు6 గావునం గావ్యంబు సరసులైన 
కవుల చెవులకు నెక్కినంగాని నమ్మం(। డెందు. బరిణతి గలుగు కవీశ్వరుండు.” (నిర్వ.రా.1.9) 


తిక్కన పరిణతి చెందే కవీశ్వరుడే. అందుకే కాళిదాస మహాకవి భావాన్ని తెలుగులో చిలకరించాడు. “ఆపరితోషా 
ద్విదుషాం న సాధు మన్యే ప్రయోగ విజ్ఞానమ్‌ | బలవదపి శిక్షితానా మాత్మన్యప్రత్యయం చేతః” అన్నది దీనికి ఆధారం. కావ్య 
ప్రయోజనాలలో సద్యఃపరనిర్హృతిని పేర్కొనే అంశ మిది. ఇది కూడా సాధారణ కావ్య లక్షణమే. 


10. శివకవియుగం కంటె (క్రొత్తయుగాన్ని నిర్మించాలన్న స్పృహ కలవాడు తిక్కన. పండితులలో, భక్తులలో, పామరులలో 
మతాన్ని వ్యాప్తి చేయటానికి అనువుగా వస్తువుకూ మతానికీ నీరక్షీరన్యాయం వర్తింపచేయటం, వివిధ (ప్రక్రియలను సృష్టించే 
ప్రయోగాలు చేయటం శివకవుల పరిపాటి. శివకవులు తమ కవితను సర్వసామాన్యంగా ఉండాలని భావిస్తే తిక్కన బుధజనులు 
మెచ్చేటట్టుండాలనీ, ఆం(ధ్రావళి ఆనందించేటట్టుండాలనీ భావించి వాటి కనుకూలమైన (ప్రక్రియలనే చేపట్టి, మతాన్నీ కవిత్వాన్నీ 

(30) fo] ర్‌ూ స్‌ 
వేరుగా ఉంచటానికే యత్నించాడు. వినేవారు ఆవేశపడే కవిత్వం కాదు, వినేవారు ఆనందించే కవిత్వం కోరాడు తిక్కన. అదే 
'కావ్యరసాన్ని కొనియాడే' పద్దతి. శివకవులు కవిత్వం వలన లక్షించింది శైవావేశం. తిక్కన కవితా లక్ష్యం శిల్ప నిర్దేశం. “సరస 
మధుర వచో గుంఫన సప్రసాద సంబోధన గోచర బహువిధార్థ తాత్సర్యంగా” చెప్పటం తిక్కన కవితా ఫణితి. 

రామాయణం నాటి తిక్కనకూ భారతం నాటి తిక్కనకూ అంతరం చాలా ఉన్నది. అప్పుడు ప్రయోగం ప్రయోగం 
కొరకే చేశాడు. ఇప్పుడు ప్రయోజనం కొరకు చేశాడు. అప్పుడు తన సాహిత్య దృక్పథాలను సవాలు చేస్తున్నట్టు ప్రకటించాడు. 
ఇప్పుడు 'నా నేర్చిన భంగి చెప్పి వరణీయుండ నయ్యెద భక్తకోటికిన్‌' అని వినమ భావంతో పరమ వివేక సౌరభాలను వెదచల్లాడు. 
అప్పుడు కలం పట్టటానికి హేతువు రాజభక్తి. ఇప్పుడు హరిహరనాథభక్తి. అప్పటి (ప్రేరణ (ప్రయోగోద్యమం. ఇప్పుటి ధారణ 
కావ్యరసపోషణం. అప్పటి ప్రయోగం రెండు కథల జంటపంట! ఇప్పటి ప్రయోగం రెండు ప్రక్రియల అంటుపంట! 

నిర్వచనోత్తర రామాయణావతారికకూ, విరాట పర్వావతారికకూ పొంతనే లేదు. నన్నయవలె ఒకవైపు మహాభారత 
ప్రశస్తిని చేశాడు. విరాట పర్వ విశిష్ట లక్షణాలను వేరుగా చెప్పాడు. ఉద్యోగాదులను గౌరవంగా సంభావించాడు. నన్నయను 
'ఆంధ్రకవిత్వ విశారదుం డనీ 'విద్యాదయితు౮ డనీ, 'మహితాత్ముండనీ. 'దక్షుల డనీ ప్రశంసించాడు. ఆయన రచించగా 
మిగిలిన విరాటాది పర్వాలు పదునేనింటిని బుధులు నిండార సంతోషించేటట్లు (వ్రాయాలని సంకల్పించాడు. 

నన్నయ అవతారికలో “ తన కులబ్రాహ్మణు ననురక్తు' (ఆది. 1.9) ననే పద్యానికి సమాంతరంగా తిక్కన విరాట 
పర్యావతారికలో హరిహరనాథుడి నోట చెప్పించిన పద్యం - 


ఉ “వైదికమార్గనిష్టమగు వర్తనముం దగ నిర్వహించుచున్‌ 
భేదము లేని భక్తి మతి నిర్మలవృత్తిగం జేయుచుండు మ 
త్సాద నిరంతర స్మరణ తత్సర భావము కల్మి నాత్మస 
మ్మోదము. బొంద గావ్యరసముం గొనియాడుచునుండు దెప్పుడున్‌.” (వి.రా.1.15) 


పీఠిక - 13 
నన్నయ వ్యక్తిత్వ సాహితీ వ్యక్తిత్వ విశేషాలవలెనే ఇందులో తిక్కన వ్యక్తిత్వ, సాహితీ వ్యక్తిత్వ గుణాలు పేర్కొనబడ్డాయి. 
వైదిక మార్గ నిష్టమైన వర్తనం, అభేదభక్తి నిర్మల చిత్తవృత్తి, హరిహరపాద నిరంతర స్మరణ (ప్రవృత్తి, ఆత్మానందస్థితి అనేవి 
తిక్కన వ్యక్తిత్వ లక్షణాలు. కర్మ, భక్తి జ్ఞానమార్గాల పరిపూర్ణ (ప్రస్థానం సాగించిన పరిపూర్ణ వ్యక్తిత్వం ఆయనది. కావ్యరసాన్ని 
గురించి ప్రశంసిస్తూ ఉండటం ఆయన సాహితీ వ్యక్తిత్వం. 


తిక్కన కావ్యరస స్పృహను నిర్వచనోత్తర రామాయణంలో ఆయన చెప్పిన ధ్వని దర్శనానికి అనుబంధంగా 
అన్వయించుకొనాలి. నన్నయకు మమ్మటాదుల సాహిత్య దృక్పథం వంటిది బలంగా ఉన్నదని స్పష్టమౌతున్నది. (చూడు. సభాపర్వ 
పీఠిక). తిక్కన మీద కూడా ఆ (ప్రభావం పడింది. మమ్మటుని ప్రసిద్దమైన కావ్యసూక్తం తిక్కన తెలుగు మాటలలో వెలుగు 
నింపుకొనటం చూస్తాం. మచ్చుకొక్క విషయం. “నియతి కృత నియమ రహితాం హ్హాదైక మయీ మనన్యపరతం(త్రాం నవరసరుచిరాం 
నిర్మితి మాదధతీ భారతీ కవేర్ణయతి” (కావ్యప్రకాశం 1.1) అనే సూక్తిని గమనిస్తే తిక్కన అపూర్వ వస్తు నిర్మాణ క్షమమైన 
ప్రజ్ఞారూపమైన (ప్రతిభకు అగ్రతాంబూలం ఇస్తాడు కాబట్టే శిల్పదృష్టి ఏర్పరచుకొన్నాడు. అది నియతి కృత నియమ రహితమైన 
కవితా ప్రతిభకు లక్షణం! ఆహ్హాదశబ్దం తిక్కనకు ఇష్టం. అందుకే విరాటపర్వాన్ని హృదయాహ్లాదిగా మొదట పేర్కొన్నాడు. 
మమ్మటుడు కావ్యాన్ని (ఆ)హ్లాదమయి అన్నాడు. 'నవరసరుచిరం” కావ్యమని మమ్మటుడంటే తిక్కన 'నానా రసాభ్యుదయోల్లాసి” 
విరాటపర్వమన్నాడు. మమ్మటుడు అభినవగుప్తుడి రసధ్వని వాదానికి సాహిత్య క్షేత్రంలో పునఃప్రాచుర్యాన్ని కలిగించిన లాక్షణికుడు. 
ధ్వన్యనంతర యుగంలో రసధ్వని వాద సమర్థకులలో అగగ్రేసరుడు. నన్నయాదులకు ఆదర్శపాత్రుడు. వీరందరికీ ఆదర్శప్రాయుడైన 
అభినవగుప్తుడి అభిమతంలో “తేన రస ఏవ వస్తుతః ఆత్మా, వస్థలంకార ధ్వనీతు సర్వధా రసంప్రతి పర్యవస్యేతే” (లోచన 
వ్యాఖ్య పు.85) అనే దర్శన సూత్రం తిక్కనకు శిరోధార్యమైనది. నన్నయ వస్తుధ్వనికీ, తిక్కన రసధ్వనికీ, ఆ తరువాత ఎల్జున 
అలంకార ధ్వనికీ క్రమంగా ప్రాధాన్యాన్ని తమ తమ కవితలలో కల్పించారు. (చూడు- ఆది, సభా, ఆరణ్యపర్వ పీఠికలు). 
హరిహరనాథుడు తిక్కనలో గుర్తించిన కావ్యరసాన్ని కొనియాడే లక్షణం ఇటువంటి రసధ్వని విచారమే. 


పంచమవేదంలో వేదవ్యాసుడు నిరూపించిన అర్థం తేటపడేటట్టు తెలుగున అధికధీయుక్తితో రచించుమని రాజరాజ 
నరేంద్రుడు నన్నయను కోరి, ఆ తెలుగు భారతాన్ని తనకు కృతినిమ్మని అర్జించాడు ఆదిపర్వావతారికలో. తిక్కన 
విరాటపర్యావతారికలో హరిహరనాథుడు కూడా అదే ధోరణిలో కవి నాదేశించాడు. 


క “పారాశర్యుని కృతియయి । భారతమను పేరం బరంగు పంచమవేదం 
బారాధ్యము జనులకు. ద । దౌారవ మూహించి నీ వఖండిత భక్తిన్‌” 
తే. “తెనుంగుబాస వినిర్మింప6 దివురు టరయ । భవ్యపురుషార్థ తరుపక్వఫలము కాదె! 
దీని కెడ నియ్యకొని వేడ్కనూని కృతిప । తిత్వ మర్దించి వచ్చితి దిక్కశర్మ!” (విరా.రా.1.17-18) 


ఈ మాటలన్నది హరిహరనాథుడు. అతడు అడుగుతున్నది భారత కృతి పతిత్వం. ఆ కాలంలోని జనులు 
ఆరాధించదగింది పంచమ వేదమనే దేవదేవుడి ఆదేశం. ఆయన హరిహరుడైనా విష్ణుపురాణాన్నో, శివపురాణాన్నో (ప్రజలు కోరుతున్నా 
రనలేదు. హరిహరనాథుడు వైష్ణవ శైవ మతవాదాల కతీతుడు. ప్రజలు కూడా అట్లాగే తయారు కావాలని ఆ దైవ సంకల్పం. 
పంచమవేదం తెలుగులో వెలుగుచూస్తేనే అది సాధ్యం. కాబట్టి నాటి సాంఘిక మత సాహిత్య పరిస్థితులలో భారత గౌరవాన్ని 
భావించుమని తిక్కనను హరిహరనాథుడు హెచ్చరించాడు. ఆ కావ్యాన్ని అఖండ భక్తితో తెలుగు బాసలో వినిర్మించుమన్నాడు. 
అనువాదం చేయుమనలేదు. పునస్సృష్టి చేయుమన్నాడు. అట్టా చేస్తే చతుర్విధ పురుషార్థ తరుఫలం పండి చేతి కందుతుం 
దన్నాడు. తెలుగు ద్విపదలు ఇహపరసాధకాలని శివకవులంటే, తెలుగు కవితలు (నాలుగు చరణాల పద్యాలు) చతుర్విధ పురుషార్థ 
సాధకాలని తిక్కన పేర్కొన్నాడు. శివకవుల ద్విపదలు ఇహపరసుఖాలే కలిగిస్తాయి. ఇహపర సుఖాలని అన్నప్పుడు పరానికి 
స్వర్గసుఖమనే అర్థం ఏర్పడుతుంది. కాని, తిక్కన తెలుగు కవిత చివరకు మోక్షాన్ని కలిగిస్తుందని చెప్పటమేకాక, పంచమవేదం 


పీఠిక - 14 

కావ్యాలన్నింటి కంటె పరమ పురుషార్థ సాధకమని పేర్కొన్నాడు. స్వర్గారోహణ పర్వంతో ముగిసే ఆంధ్ర భారతం మోక్షప్రదమని 
పరమాత్మ చెప్పిన పరమార్థంగా పలికించాడు తిక్కన. భారతం వింటే “ బహుయాగంబులఫలంబు పరమార్థ మగున్‌ అని 
రాజరాజనరేంద్రుడి చేత నన్నయ పలికించటం ఆ కాలం (ప్రభావం. భారతం (బ్రహ్మానంద స్థితిని (మోక్షాన్ని) 'ప్రసాదిస్తుందనటం 
తిక్కన కాలం నాటి ప్రభావం. దానికి తిక్కన మహాభక్తుడు కావటం అంతకంటె మహిమగల కారణం కావచ్చును. తిక్కనది 
వైష్ణవభక్తి కాదు, వీరశైవభక్తి కాదు, భేదబుద్ది లేని అద్వైత భక్తి ఆదిశంకరు లన్నట్టు “స్వస్వరూపానుసంధానం భక్తి రిత్యభిధీయతే”. 
తిక్కనది అటువంటి జ్ఞానభక్తి. అందుకే స్వప్నంలో కూడా హరిహరనాథస్వామికి సాష్టాంగ దండప్రణామం చేస్తూ మహాపదార్థమైన 
(బ్రహ్మానందస్థితిని కోరాడు. స్వామి కరుణించి జనన మరణ రూపమైన సంసారచక్రంలో చిక్కుకొనని మోక్షజ్ఞాన మార్గం వెలుగుబాటగా 
ఆయనకు (ప్రసాదించాడు. తిక్కన పుట్టు కృతార్థమైనదని పొంగిపోయాడు. జ్ఞానభక్తికి చిటారుకొమ్మ తిక్కన! 


బంగారానికి రత్నాన్ని కూర్చినట్టు భారతానికి హరిహరనాథుడిని కృతిభర్తగా నిలిపాడు తిక్కన. 'అవ్విభుం గట్టెద బట్ట 
మ(ప్రతిమ కావ్యకవిత్వ మహావిభూతికిన్‌' (విరా.1-27) అన్నాడు. “నా నేర్చువిధంబున నిక్కావ్యంబు రచియించెదినని నన్నయ 
పలికినట్టుగానే వినయముద్రతో తిక్కన “నా నేర్చిన భంగి చెప్పి వరణీయుండ నయ్యెద భక్తకోటికిన్‌” (విరా.1-28) అని చెప్పాడు. 
ఒక్క భక్తకోటిని వదలిపెట్టితే, నన్నయ తిక్కన లిద్దరూ భారతాన్ని కావ్య కవిత్వంతో నింపాలనే సంకల్పించారు. కాగా, తిక్కన 
కావ్య కవిత్వ మహావిభూతిని ప్రదర్శింపదలచాడు. అది హరిహరనాథుడి దివ్య విభూతిగా కూడా భావించాడు! 


తిక్కన పేర్కొనే భక్తకోటికీ, శైవులూ, వైష్ణవులూ చెప్పే భక్తకోటికీ కొట్టవచ్చినంత తేడా ఉన్నది. తిక్కన కావ్యశ్రోతలైన 
భక్తజనులు “విష్ణురూపాయ నమశ్శివాయ” అని పల్కెడి వైదిక మార్గ వర్తనులు. అందుకే తిక్కన అట్టి భక్తుల వైదిక ధ్యాయితకు 
ఇచ్చమెచ్చే పరతత్తాన్ని కొలుస్తూ ఇష్టసిద్దికొరకు విరాటపర్వానికి శ్రీకారం చుట్టాడు. 


ఉ _ “శ్రీయన గౌరినాం బరయ చెల్వకుం జిత్తము పల్లవింప, భ 
'ద్రాయిత మూర్తియై హరిహరంబగు రూపము. దాల్చి “విష్ణురూ 
పాయ నమశ్శివాయ” యని పల్కెడు భక్తజనంబు వైదిక 
ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్త్య ము గొల్పెద నిష్టసిద్దికిన్‌.” (నిరా.1.1) 


(వివరాలకు విశేష వాఖ్య చూడండి). దేశంలో భక్తులంటే శివభక్తులో, విష్ణుభక్తులో అయి ఉండాలి - అని తలపోస్తున్న 
రోజులలో తిక్కన అద్వైత భక్తగణాన్ని సాహిత్యలోకంలో సాక్షాత్కరింపజేశాడు. వారిలో శైవులూ, వైష్లవులూ అంతర్భవించాలని 
ఆశించాడు. నిజానికి వేదతత్త్యం అదే చెప్పింది. పంచమవేదం అదే (ప్రస్తుతించింది. తిక్కన అటువంటి భక్తగణానికి (ప్రతినిధి! 
అందువలన భారతరచన భక్తకోటిని సంతోషపెట్టటానికే రచిస్తున్నానన్నాడు. తిక్కన పరిభాషలో భక్తజనావళియే ఆంధ్రావళి. 


ఉ. “కావున భారతామృతము. గర్లపుటంబుల నార గ్రోలి యాం 
(ధ్రావలి మోదముం బొరయునట్టుగ సాత్యవతేయ సంస్కృతి 
శ్రీవిభవాస్పదం బయిన చిత్తముతోడ మహాకవిత్వ దీ 
క్షావిధి నొంది పద్యముల గద్యములన్‌ రచియించెదన్‌ గృతుల్‌.” (విరా.1.30) 


అని శపథం చేశాడు. నిజానికి తిక్కన భారత కవితా దృక్పథానికి చుక్కాని వంటి దీ పద్యం. 


'భారతామృతం” అభేదరూపకాలంకారం. చెవులనే దోసిళ్లతో భారతామృతాన్ని తనివిదీర త్రాగాలనటం ఆలంకారిక 
అభివ్యక్తి. సాహిత్యపరంగా అమృతం ఆలోచనామృతమే. ధర్మపరంగా మానవుడి త్యాగవీరమే అమృత (ప్రస్థానం. 'త్యాగే నైకే 
అమృతత్వ మానశుః “అన్నది ఉపనిషత్రమాణం. “అవిద్యయా మృత్యుం తీరా విద్యయా అమృత మశ్నుతే” అనేది 


పీర్రిక - 15 


ఆధ్యాత్మికపరంగా అన్వయించే జ్ఞానప్రస్థానం. చెవులార (కోలటమంటే చవులూర వినటమే. “వింటే భారతం వినాలి, తింటే 
గారెలు తినాలి అని తెలుగు సామెత. భారతకథను ఆసక్తికరంగా చెప్పుతూనే అందులోని మానవీయ, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, 
తాతిక, కవితా కళామూల్యాలను, ఆలోచనామృతంగా ఆస్వాదింపజేసే అర్థగాంభీర్యం తిక్కన రచనలో సహజంగా ఉంటుందనటం 
ముఖ్య (ప్రమాణం. 

భారతాన్ని ఆంధ్రావళి 'కవిత్వ మొక తీరని దాహం' (శ్రీశ్రీ) వలె ఆస్వాదించి ఆమోదించాలి. తెలుగుదనం, తియ్యందనం, 
తేటదనం, దేశీయత, జాతీయత మొదలైన కవితా గుణాలతో తిక్కనభారతం తెలుగువారి జాతీయ కావ్యంగా రాణించాలి- 
అని తిక్కన ఆశయం. 


తిక్కన తెలుగు భారతాన్ని 'మహాకవిత్వ దీక్షావిధిగా స్వీకరించి రచించాడట ! ఇది లాక్షణిక పారిభాషిక పదం కాదు 
కాని, మహాకావ్య కవిత్వం రచించాలనే దీక్షతో (నేను వ్రాసేదేదో తెలిసి (వ్రాస్తున్నాను అన్న ధిషణాశక్తితో కావ్యం ముగిసేంతవరకు 
సాగే కార్యశక్తితో) సాగించే నియమషవ్రతం. 'అమలోదాత్త మనీష నే నుభయ కావ్య'ప్రౌఢిం బాటించు శిల్పమునన్‌ పారగు(డన్‌ అని 
చెప్పిన తిక్కన దృక్పథం ఇక్కడ స్మరణీయం. కవితా శక్తితో రచించదలచుకొన్న కావ్యాన్నంతా ఒక కళాఖండంగా భావించి, 
అందులోని (ప్రత్యంశాన్నీ ఆ అఖండ కళాకృతికి శిల్ప వైభవంగా చిత్రించి రచించే సార్ధక సారవంతమైన రచన మహాకావ్య 
కవిత్వం. కవితా దర్శనంతో కవిము(ద్రతో కావ్యగౌరవాన్ని ఇనుమడింపచేసే శైలితో చేసే రచన ఆ కవితకు జీవితం, “తన 
కావించిన సృష్టి తక్కొరుల చేతం గాదునాన్‌” తిక్కన వ్రాశాడన్న కవితయే మహాకావ్య కవిత్వం. 


ఆ కవిత్వానికి ఆ శక్తి నిచ్చేది వ్యాసకృత మహాభారత తాత్పర్యం. దానిని తాను భావించి పఠితలచేత భావింపచేయటం 
మరొక లక్ష్యం. చివరిది ఆ కవిత్వం పద్య గద్యాత్మకమై ఉండటం. ఇది విజ్ఞతతో కూడిన నిర్ణయం. తెలుగులో నిర్వచనకావ్యాలకూ, 
ద్విపద, వచన కావ్యాలకూ చంపూకావ్యాలకున్న గౌరవం, (ప్రాచుర్యం, ప్రామాణికతా లేవు. తెలుగులో మహాకావ్య కవిత్వమంటే 
పద్యగద్యాత్మకమైన కవిత్వమే అని రూఢి. ఈ సత్యాన్ని నన్నయ ఆదికవిగా గుర్తించి, రచించి నిరూపించాడు. ప్రయోగాల 
పేరుతో శైవకవులూ, తిక్కనా ఆ మార్గాన్ని తప్పించి (క్రొత్త మార్గాలకు తాము నాయకులు కావాలని యత్నించారు. చివరకు 
శైవకవులతోపాటు తిక్కన కూడా తెలిసికొన్న సత్యం-నన్నయ మార్గమే ఆం(ధ్రావళి ఆమోదించే మార్గమని. 


10. తిక్కన ప్ర క్రియాదృకృథం 


తిక్కన సోమయాజి ఆం(ధ్రమహాభారతాన్ని ప్రబంధమండలి'గా (విరా.1.8) భావించి వాటికి (శోతగా, భర్తగా 
హరిహరనాథుడిని వరించాడు. ఇది ఆ మహాకవికి గల (ప్రక్రియాపరమైన దృక్పథాన్ని తెలుపుతుంది. 


శాగ్రేతిహాసమైన మూలభారతాన్ని నన్నయ కావ్యేతిహానంగా మలచి తనకు మార్గదర్శకుడ్జైనట్టు “మూ(డు 
కృతులాం(ధ్రకవిత్వవిశారదుండు, విద్యాదయితుం డొనర్చె మహితాత్ముండు నన్నయభట్టు దక్షతన్‌' (విరా.1.6) అని ప్రశంసించటంలోనే 
స్పష్టపరిచాడు. నన్నయ రచనలో కావ్యమండలిని చూచిన తిక్కన విరాటపర్వంనుండి ఆం(ధ్ర మహాభారతాన్ని ('ప్రబంధమండలి'గా 
విశేషించి పోషిస్తున్నట్టు పేర్కొన్నాడు. 

తిక్కనకు కథాకావ్యప్రయోగ పీతి బీవలక్షణం. అతడి (ప్రభావం తరువాతి కాలంలో చాలమంది కవుల మీద పడింది. 
అది ఎంత బలంగా ఉన్నదంటే- ఒక నాయకుడి కథ తీసికొని, నిబిడంగా కావ్యమంతా నిర్వహించి, ఒక (ప్రధానరసాన్ని సాంగంగా 
పోషించిన కవులు తెలుగులో లెక్కకు కొద్దిమందే ఉన్నారు. ఈ పరిస్థితికి మూలకారకుడు తిక్కన- అంటే అతిశయోక్తీ కాదు, 
సత్యదూరమూ కాదు. 


నన్నయ చేపట్టిన కావ్యేతిహాసాన్ని తిక్కన కూడా చేపట్టి కొనసాగించాడు. ఆ (ప్రక్రియకు తనకిష్టమైన కథాకావ్యస్పృహను 
కూడా జోడించాడు. తిక్కన భారతానికి తాను కల్పించిన ఈ విశిష్ట వ్యక్తిత్వంతో అది (ప్రబంధమండలిగా (ప్రకాళిస్తుందని 
ప్రకటించాడు. నిర్వచనోత్తరరామాయణ కథాస్వభావం సంయుక్తవాక్యంవంటిదైతే, తిక్కన భారత కథ సంశ్రిష్ట మహావాక్యం వంటిది. 


పీర్రిక - 16 


ధర్మరాజు కథ (ప్రధాన వాక్యం వంటిది. అనునాయకులైన భీమార్జునాదులూ, ఉపనాయకులైన శ్రీకృష్ణాదులూ, ప్రతినాయక 
పక్షవర్తులైన భీష్మాది మహావీరులూ నిర్వహించిన కార్యాలు ఉపవాక్యసమూహాల వంటివి. ఉపవాక్యాలు అసమాపక (క్రియలతో 
కూడి ఉంటాయి. భీష్మాదులందరూ యుద్దాలు చేసి అసువులు కోల్పోయిన కథార్థాలు అసమాపక క్రియా వాక్యాలవంటివే. ఎందరు 
వీరు లస్తమించినా ధర్మజయత్నం ఆగలేదు. అట్లాగే గోవింద భీమార్జునుల వృత్తాలుకూడా ధర్మజుడి విజయానికి అంగాలుగా 
నిలపటంచేత (ప్రధాన వాక్యాన్ని పోషించే ఉపవాక్యాలవంటివే. 


ఉపవాక్యాలు అసమాపక (క్రియలతో ముగుస్తున్నా, సమాపకక్రియకు అర్హమైన (ప్రధానవాక్యం నిర్వహించబడటానికి 
అంచెలంచెలుగా తోడ్పడుతుంటాయి. ఈ నిర్మాణశిల్పమే తిక్కన కావ్యేతిహాసానికి ఆయువుపట్టు. మహాకార్యాలు గానీ, 
యుద్దాలుగానీ నిర్వహించిన భారతవీరుల కథలూ ఘట్టాలూ కొన్ని తిక్కన రచనలో (ప్రబంధాలుగా భాసిస్తాయి. ప్రతివీరులలో 
భీష్మ ద్రోణ, కర్ల, దుర్యోధనాదులూ, పాండవవీరులలో అభిమన్యుఘటోత్కచాదులూ విషాదాంత వీరులవలె గోచరిస్తారు. చివరకు 
కీచకుడిని కూడా తిక్కన విషాదాంత పాత్రగా చిత్రించాడు. వారి వారి కథలన్నీ స్వతం('త్ర ప్రతిపత్తిగల వస్తువులుగా అనుభవాని 
కంది, ఉపకథలవలె ప్రధానకథకు తోడ్పడతాయి. ధర్మరాజు ఉభయాయత్రసిద్ది అయిన నాయకుడు కాబట్టి అతడి యత్నంతోపాటు 
అమాత్యుల తీవ్రయత్నాలు కూడా అభ్యుదయ సాధకాలై ఫలసిద్ధికి దారితీస్తాయి. అతడి అభ్యుదయం అమాత్యుల ఉల్లాసం 
మీద ఆధారపడి ఉంటుంది. అంటే, ధర్మరాజు నాశ్రయించిన ధర్మవీర రసాభ్యుదయం భారతవీరుల రసోల్లాసం వలన 
సాధించబడుతుందన్నమాట! నాయకాశ్రితమైన ధర్మవీరం ఆయా ఘట్టాలలో నిమిత్త భేదాలనుబట్టి వివిధ వీరరస భేదాలుగా 
ఉద్దీప్తమౌతుంది. అది వివిధ వీరుల నాశ్రయించి పోషించబడే వివిధ రసాలతో సంవర్టితమౌతుంది. (ప్రక్రియాపరమైన ఇటువంటి 
నిర్మాణ విధానాన్ని వ్యక్తీకరింపజేసేది “ప్రబంధమండలి.” 

ప్రబంధమండలియొక్క అస్తిత్వాన్ని అంగీకరిస్తే దానివెంట ఆమోదించవలసింది బహువిధాలైన అంగరసాల వ్యవస్థ. 
అందులోని స్థాయిభావంయొక్క అభ్యుదయం, అంగరసాల ఉల్లాసం. 'నానా రసాభ్యుదయోల్లాసి' అన్నప్పుడు తిక్కన కావ్యేతిహాసంలో 
కథాకావ్య స్పృహను సంవదించటంలో ఏర్పడే రసపోషణ వ్యవస్థను నిర్దేశించాడన్నమాట! 

తిక్కన 'కావ్యరసముం గొనియాడు” తూ ఉంటాడని హరిహరనాథస్వామి (ప్రకటించాడు. ఇతిహాసంలో కావ్యరస దృష్టిని 
సమన్వయించి తిక్కన కావ్యేతిహాసాన్ని వినిర్మించాడు. ధర్మజుడి ధర్మవీరరసానికి భంగం రాకుండా శా(స్తాంశాలను కుదించటం 


వలనా, భారతవీరుల వివిధరసేతివృత్తాలను (ప్రబంధమండలిగా నిర్మించినా, ప్రధాన నాయకవృత్తానికి వాటిని పోషకంగా నిలపటం 
వలనా తిక్కన కావ్యరసమర్మజ్ఞు డనిపించుకొన్నాడు. 
పంపాదికవులు భారతకథను చేపట్టి భారతవీరుల ప్రత్యేక నాయకత్వ లక్షణాలకు ప్రాధాన్యం కల్పించి కావ్యాలను 
నిర్మించిన వైఖరి కన్నడ సాహిత్యంలో (ప్రసిద్దమై ఉన్నది. పంపడు విక్రమార్దునీయ కావ్యాన్ని ముగిస్తూ, భారతకావ్యం లోకపూజ్యం 
కావటానికి భారతపాత్రలే కారణమని, వారి విశిష్ట గుణాలు ప్రస్ఫుటంగా ప్రకటితమయ్యేటట్టు రచించటమే తన ప్రత్యేకత అనీ 
పేర్కొన్నాడు. 
మహా(స్రగ్గర. 
“చలదొళ్‌ దుర్యోధనం, నన్నియొళినతనయం, గండినొళ్‌ భీమసేనం, 
బలదొళ్‌ మద్రేశు నత్యున్నతియొళమరసింధూద్భవం, చాపవిద్యా 
బలదొళ్‌ కుంభోద్భవం,సాహసద మహిమెయొళ్‌ ఫల్లునం, ధర్మదొళ్‌ ని 
ర్మలచిత్తం ధర్మపుత్రం మిగిలి వర్గళినీ భారతం లోకపూజ్యం.” 


నానారసోల్లాసం కన్నడంలో భారతకావ్యాలు రచించిన పంపాదుల రసమార్షమైతే, తిక్కనది అంగరసాభ్యుదయాన్ని 
అదరించే నానారసాభ్యుదయోల్లాసం. 


ఫీర్రిక్ర - 17 


ప్రబంధమండలి నిర్మాణం అనేకత్వస్ఫూర్తిని కలిగించినా, కావ్యేతిహాసంలోని ఏకవాక్యతకు భంగం కలిగించదనీ, కథాకావ్య 
ప్రక్రియా (ప్రవృత్తిని కావ్యేతిహాసంలో సంవదించినా అంగాంగి రస సమన్వయ సాధనకు అవరోధం ఏర్పడదనీ, ఒక (ప్రక్రియలో 
దాని సహజ స్వభావం కోల్పోకుండా మరొక (ప్రక్రియాలక్షణాలను సమన్వయిస్తే మరొక విశిష్ట ప్రక్రియ సిద్దమౌతుందనీ తిక్కన 
నిరూపించాడు. నన్నయ నిర్మించిన భారతభాగం సహజ మి(శ్ర ప్రక్రియ! తిక్కన భారతభాగం సంశ్రిష్ట మిశప్రక్రియ! 


11. ఉభయకవిత్వ తత్త్వవిచారం 


నిర్వచనోత్తర రామాయణ కాలంనుండి తిక్కన 'ఉభయకవి మిత్రుడు'గా ప్రసిద్దికెక్కాడు. మహాభారత ఆశ్వాసాంత 
గద్యాలలో కూడా ఆ బిరుదునే మొదట చెప్పుకొన్నాడు. తిక్కన శిష్యుడు మారన 'ఉభయకవిత్వ తత్త విభవోజ్ఞ్యలుం డని 
కీర్తించాడు. ఉభయకవులకు మిత్రుడు కావటం వేరు. అది సమన్వయవాది లక్షణం. ఉభయకవిత్వతత్తాల దర్శన ప్రయోగాల 
చేత ప్రకాశించటం వేరు. ఉభయకావ్య ప్రయోగాలకే ఒక విశిష్టమైన తత్తాన్ని ఆవిష్కరించి ప్రయోగాత్మకంగా లోకానికి చాటగలగటం 
తత్త వైభవ లక్షణం. అది భారతరచనవలననే తిక్కనకు కలిగిందని మారన సాక్ష్యం పలికాడు. 


ఉభయకావ్యాలు అనే సమాసంలో విడదీయలేని జంటకే 'ఉభయి అనే విశేషణం వాడతారు. కావ్యాలలో అట్టి సంబంధం 
కలవి శ్రవ్య, దృశ్య కావ్యాలు. ఆ రెండు లక్షణాలను కలిపి ఒక మి(శ్రప్రక్రియాగౌరవాన్ని కలిగించటమే కాకుండా, వాటి కొక 
తాత్మిక పరివేషాన్ని కలిగించిన వైనాన్ని తిక్కన దృక్పథంలో పరిశీలించటం ప్రథమ కర్తవ్యమౌతుంది. 


నన్నయ [శ్రవ్యకావ్య (ప్రక్రియలో దృశ్యకావ్య మర్యాదలను చొప్పించి నాటకీయతను కావ్యేతిహాస రచనలో (ప్రవేశపెట్టాడు. 
దానిని తిక్కన పెంపుచేసి పోషించాడు. నన్నయ నాటకీయతలో ఆకృతిశిల్పం అ(గతాంబూలం అందుకొంటుంది. తిక్కన 
నాటకీయతలో అభినయ శిల్పం అగ్రస్థానంలో నిలుస్తుంది. నన్నయనాటకీయత ప్రయోగ సంబంధి; తిక్కన నాటకీయత 
ప్రదర్శ సంబంధి. (వివరాలకు చూడు; సభాపర్వ పీఠిక). 


నన్నయ కాలంనాటికంటె తిక్కన కాలానికి నాటకీయ శిల్పానికి పరిస్థితులు బాగా తోడ్పడ్డాయి. క్రీ.శ.13వ శతాబ్దినాటికి 
తెలుగు జాతి భారతదేశంలోనే నాట్యకళారంగాలలో స్వీయ వ్యక్తిత్వాన్ని నిర్మించుకొనాలని విశిష్టయత్నం చేస్తున్నది. 
కాకతీయులకాలంలో భరతనాట్యం కంటె విలక్షణమైన దేశీనృత్యం తెలుగు నాట వెలుగుచూస్తున్నట్టు దాఖలాలున్నాయి. 
జాయపసేనాని రచించిన నృత్తరత్నాకరం ఆ ప్రయత్నానికి అక్షరసాక్ష్యం. తెలంగాణంలో కాకతీయులు నిర్మించిన దేవాలయాలలో 
నాట్యమందిరాలు (ప్రధాన దేవాలయాలకు అనుబంధంగా ఉండటం, వాటి స్తంభాలపై నాట్య శిల్ప భంగిమలు, వాద్య విశేషాల 
బొమ్మలు ఉంచటం శిల్ప సాక్ష్యం. రామప్ప, వేయిస్తంభాల దేవాలయాలవంటివి అందుకు ముందుగా నిలిచే ఉదాహరణలు. 
కాకతీయులకాలంలో కూచిపూడి నృత్య సంప్రదాయానికీ, ఆంధధ్రనాట్య సంప్రదాయానికీ అంకురారోపణలు జరిగాయని నాట్యశాస్త్ర 
“విమర్శకులు చెప్పుతున్నారు. డా॥నటరాజ రామకృష్ణగారు ఆనాటి నాట్యాన్ని “పేరిణి నృత్య” మనే పేర నేడు ప్రచారంలోకి 
తేవటం గమనిస్తున్నాం. కాకతీయ (ప్రతాపరుద్రుడి కాలంవాడైన విద్యానాథుడు రచించిన “ప్రతాపరు(ద్ర యశోభూషణ' మనే 
అలంకార శాస్త (గ్రంథంలో మొట్టమొదటిసారి (శ్రవ్య కావ్యలక్షణాలతో పాటు దృశ్యకావ్యలక్షణాలు కూడా చర్చించబడ్డాయి. 
ఉభయకావ్య లక్షణాలు ఉంటేనే సమగ్ర లక్షణ గ్రంథం కాగలదనే భావం (ప్రబలిన రోజులలో మహాభారత రచన తిక్కన 
చేపట్టాడు. అందువలన శ్రవ్యకావ్యంతో దృశ్యకావ్య స్వభావాన్ని సంఘటించి నాటకీయతను అభినయబంధురంగా తన రచనలో 
ప్రపంచించాడు. తెలుగులో నాటకాల అవసరాన్ని మరపించాడు. తిక్కన పాత్రలు సాత్తిక భావాభినయంలో, నాట్యము[ద్రల 
ప్రదర్శనలో, సందర్భోచిత రసోచిత వాచికాభినయ విలాసంలో, రంగప్రయోగ కళలో సుశిక్షితులవలె కనబడతారు. దానితో కథ 
నాటకంగా పఠితల మనోరంగాలలో (ప్రదర్శితమౌతుంది. చతుర్విధాభినయాల చతుర విన్యాసమే రసధ్వని వ్యంజన సూత్రమని 
తిక్కన తెలుగు కవిత కందించిన నాటకీయ కళాతత్త్య వైభవం. 


తిక్కన రచనలో మరొక విశేషం గోచరిస్తుంది. ప్రక్రియతోపాటు నృత్యనాట్యశాస్త్ర పరిభాషనుగూడా చొప్పించటం 
ఆయన చేసిన సాహసం. నృత్యం భావావస్థలను వ్యక్తం చేస్తుంది. నాట్యం సూక్ష్మాతిసూక్ష్మమయిన సంచారిభావస్పందనలను 


పీర్రిక - 18 


సైతం (ప్రదర్శించగలుగుతుంది. “రసాహి సుఖదుఃఖావస్థా రూపాఖొ- అనే భోజాదుల సంప్రదాయాన్నిబట్టి మానసిక అవస్థలను 
సంచారులకంటె విలక్షణంగా గుర్తించి రసశబ్దంతో పిలిచే పద్దతి ఏర్పడింది. స్థాయి భావాలను మాత్రమే రసశబ్దవాచ్యం చేసే 
సంప్రదాయం ఆనందవర్దనాదులది. అభినవగుప్తపాదులు అటు ధ్వన్యాలోకానికీ, ఇటు నాట్య శాస్తానికీ వ్యాఖ్యలు వ్రాసి ఉభయ 
కావ్య సంప్రదాయాలను కలిపే ఉద్యమానికి (క్రొత్త ఊపిరి పోశారు. మమ్మటాదులు దీనికి సుముఖులు. నన్నయ తిక్కనలు ఆ 
వరుసలోని వారు. అయితే నన్నయకంటె తిక్కన తన కాలానికి అనుగుణంగా ఒక అడుగు ముందుకు వేసి పాత్రల మానసికావస్థలను 
వ్యక్తం చేయటానికీ, వ్యంజింపజేయటానికీ నృత్య సంప్రదాయంనుండి రసశబ్దాన్ని గ్రహించి ప్రయోగించాడు. భరతనాట్య శాస్త్రంలో 
నృత్య నాట్య సంప్రదాయాలలో అభినయ విశేషాలు చెప్పేటప్పుడు రసదృష్టులనీ, స్థాయిభావదృష్టులనీ, సంచారిభావ దృష్టులనీ 
(అష్టమాధ్యాయంలో) వివేచించటం జరిగింది. కాబట్టి అవస్థలకు సంబంధించిన రసభావాంశాలను తిక్కన రసశబ్దవాచ్యాలుగా 
చేయటం, భావాంశాలను వాచ్యం చేయకపోవటం తిక్కన రచనలో విశేషంగా గమనింపవలసిన అంశం. అట్టా వివేచించకపోతే 
డా॥కేతవరపు వేంకట రామకోటి శా(స్రిగారన్నట్టు “దోషం కాని రసదోషంగా” దీనిని సరిపుచ్చుకొనవలసి వస్తుంది. కాబట్టి కావ్యరసాన్ని 
నాట్యపరిభాషతో ధ్వనింపచేసే నవ్యకావ్యశిల్పం తిక్కన వరప్రసాదం. ఇది తిక్కన కవితలోని ధ్వని శిల్పం. 


ఉదాహరణకు కొన్ని:- 1. కొమ్మనమంత్రి తిక్కనను 'కరుణా(ర్ట దృష్టితో చూచాడట! (విరా-1.10); స్వామి సిగమీద 
ఈ శశిరేఖ 'కరుణారసంి పొంగిపొరలుతున్నట్టుగా అమృతాన్ని జాలువారుస్తున్నదట (విరా-1.12); 3. హరిహరనాథుడు శాంతమూర్తి 
గా శోభిల్హాడట (విరా-1.12); 4. ఆ స్వామి వదనంలో 'దరహాసరసము” తళుకొత్తిందట (విరా- 1.14); 5. 'దుర్వారోద్యమ బాహు 
విక్రమ రసాస్తోక ప్రతాపస్సురద్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగులట' సైరంధ్రి భర్తలు (విరా-2.55); 6. కీచకుడు 'రాగరసముని 
కడలుకొన్నాడట (విరా-2.83); 7. ధర్మరాజు భీముడి 'కోపరసంబు పేర్మి చెరిచాడట (విరా-1.137); 8. ఉపకీచకుల వధానంతరం 
ద్రౌపది మనసులో నిండిన 'హాస్యరసం” మొగంమీద వెల్లివిరియకుండా జా(గ్రత్త పడిందట (విరా- 3.38); 9. అర్జునుడు 'వీరరసాత్మకు 
డు' అయ్యాడట (విరా-5.3); ఉత్తరుడు 'భయరసం' తో వణకుతూ పరుగెత్తాడట (విరా-5.78); 10. అర్జునుడు రౌద్రరస వినోది 
అయ్యాడట (విరా-5.154); 11. విరాటుడు పాండవులను గుర్తించి “అద్భుతరసా(క్రాంత'మైన అంతరంగంకలవాడ 
య్యాడట(విరా-5.334); 12. ఉత్తరాభిమన్యులు 'సౌఖ్యరసంలో' తేలియాడారట (విరా-5.402); 13. కురుసభలోని వారు శ్రీకృష్ణుడి 
విశ్వరూప (ప్రదర్శన సమయంలో కన్నులు మూసికొని అద్భుత భయానకరసాలలో మునిగిపోయారట (ఉద్యో-3.405). ఇట్టా ఎన్ని 
రసాలను పేర్కొన్నా అవి కావ్య శాస్త్ర మర్యాదలోని రసాలు కావు. నాట్య శాస్తమర్యాదలకు చెందినవే. మరొక శాస్త మర్యాదలను 
సాహిత్యంలో పారిభాషిక పదస్థాయిలో (ప్రవేశపెట్టటంవలన కావ్యశా(స్తానికి విస్తృతి కలుగుతుందనీ, తన రచనలో పాత్రల 
మానసికావస్థలను పఠితలు నాట్య ముద్రలను ఆశ్రయించి భావించటానికి సౌలభ్యం ఏర్పడుతుందనీ ఆ కాలానికి అనుగుణంగా 
ఆలోచించి, తిక్కన ఈ ఉభయ కావ్యతత్త్య వైభవాన్ని ప్రదర్శించాడు. ఈ వైనం తెలిస్తే పెక్కుమంది విమర్శకులు పేర్కొన్న 
వమనదోషం శమిస్తుంది; చేసిన వాచ్యావాచ్య విచారం వెనుకపడుతుంది. దోషంకాని దోషంగా సరిపుచ్చుకొనే అగత్యం తొలగిపోతుంది. 


ఉభయకవిమి(త్రుడంటే సంస్కృతాంధ్ర కవులకు మిత్రుడని చెప్పారు కేతనాదులు. మనుమసిద్ధి సభలో “లలిత నానా 
కావ్యములు చెప్పు నుభయభాషలయందు ననుట ప్రశంస(త్రోవ” అన్నాడు కేతన. ఉభయభాషలలో చెప్పిన ఆ లలిత నానా 
కావ్యాలు మనకు తెలియరాలేదు. తిక్కన సంస్కృత శోకాలు రెండు ప్రచురితమయ్యాయి ఉత్తర రామాయణ (ప్రారంభపద్యం 
సంస్కృత శార్జూలం, విరాటపర్యావతారికలో పేర్కొన్న “కిమస్థిమాలాం.... "శ్లోకం తిక్కన ఆశుకవిత- ఇంతకుమించి తిక్కన 
సంస్కృత రచనలు కానరావు. కాగా గంగాదేవి రచించిన 'మధురావిజయ” మనే చారిత్రక కావ్యంలోని అవతారికలో పూర్వసంస్కృత 
కవులను స్తుతిస్తూ తిక్కనను ఇట్టా కీర్తించింది. 


“తిక్కయజ్వ కవే స్పూక్తిః | కౌముదీవ కలానిధేః 
స తృష్మై కవిభి స్వ్వైరం । చకోరై రివ సేవ్యతే.” 


కళానిధి వంటి తిక్కన సోమయాజి కవితాసూక్తులను చంద్రుడి వెన్నెలను చకోర పక్షులవలె నిరంతరాయంగా కవులు 
ఆస్వాదిస్తున్నారట! “కొందరు తిక్కయస్య కవే స్పూక్తి? అనే పాఠాన్ని గ్రహించి ఆయన సోమయాజి తిక్కన కాదేమో అని 


పీర్రిక్ర - 19 


అనుమానించారు. కాని, కాకతీయుల కాలంలో మన తిక్కన కంటె మరొక తిక్కన ఉభయకవిమి(త్రుడు లేడు. అయినా అంతటి 
కవి సంస్కృత రచనలు మనకందలేదు. 


తిక్కన విజయసేనము, కవివాగ్బంధము, కృష్ణశతకము అనే తెలుగు రచనలు చేశాడని కొన్ని సాక్ష్యాలు చెప్పుతున్నాయి. 
పెదపాటి జగ్గకవి తన సంకలన([గ్రంథమైన “ప్రబంధ రత్నావళి" లో విజయసేనంలోని కొన్ని పద్యాలు పేర్కొన్నాడు. అప్పకవీ, 
కస్తూరి రంగకవీ సంశయవ్హతయతికి ఉదాహరణంగా తిక్కన విజయసేనంలోని పద్యాన్ని ఉదాహరించారు. కూచిమంచి తిమ్మకవి 
ఆ పద్యం చిమ్మపూడి అమరేశ్వరుడి విక్రమసేనంలోనిదని సర్వలక్షణసారసం[గ్రహంలో పేర్కొన్నాడు. ఇప్పుడు విజయసేనంగాని, 
విక్రమసేనంగాని లభించడం లేదు. ఛందో[గ్రంథమైన కవివాగ్బంధనానికి కవిసార్వభౌమచ్చందమనే మారుపేరున్నా, అది రచించింది 
తిక్కన అని పేర్కొన్నా, ఆ తిక్కన భారత తిక్కన అని సాక్ష్యాధారాలు సరైనవి దొరకటం లేదు. తిక్కన కృష్ణశతకం రచించినట్టు 
ప్రశస్తి ఉన్నది. అందులోని ఈ క్రింది పద్యం తెలుగువారి నోట నేటికీ జీవించి ఉన్నది. 


“అరయన్‌ శంతనుపుత్రుపై విదురుపై నక్రూరుపై( గుబ్దపై 
నరుపై [ద్రౌపదిపై( గుచేలునిపయిన్‌ నందవ్రజ శ్రేణిపైం 
బరంగం గల్లు భవత్మృపారసము నాపై. గొంత రానిమ్ము నీ 
చరణాబ్దంబులె నమ్మినాండ జగదీశా! కృష్ణ! భక్తప్రియా!” 


ఈ మకుటంతో ఉన్న శతకం ఇప్పుడు లభించటం లేదు. కాగా, ఇది వెన్నెలకంటి జన్నయ్య రచించిన “దేవకీనందన 
శతకం'లోనిదని విమర్శకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ పద్యంలోని శైలి మాత్రం తిక్కనది కాదు. కాబట్టి నిర్వచనోత్తర 
రామాయణం, మహాభారతం తప్ప తిక్కన రచనలు మరేమీ ఉన్నట్టు లేవు. ఆయన సంస్కృత కవిత్వం చెప్పగలిగినా తెలుగు 
కవిత్వానికే అంకితమైపోయిన మహాకవి! 


“ఉభయ కవిమి(త్రు” డనే బిరుదానికి అర్థం చెప్పటంలో విమర్శకులు తికమకపడుతున్నారు. అందరూ సమకాలీనుడైన 
కేతనను ప్రక్కనపెట్టి చెప్పలేకపోతున్నారు. కాగా సంస్కృతాంధ్ర కావ్య కవితా సంప్రదాయాల సమన్వయంతో వ్రాసేవారు ఉభయ 
కవులు ఉభయ భాషాకవులు మాత్రమే కారు - ఉభయ మర్యాదల కవులు. సాహిత్య దర్శనాన్ని సంస్కృత సాహిత్య(ప్రస్థానాలనుండి 
(గ్రహించి ప్రక్రియా ప్రయోగ కళాప్రాఢులను దేశీయంగా వినిర్మించుకొనే కవులు ఉభయ కవిత్వ విభవులు. ఆనందవర్హను 
డన్నట్టుగా వ్యాసభారతం శా(స్తరూప కావ్యచ్చాయాన్వయి. దానిని నన్నయ, తిక్కనలు కావ్యరూప శా(స్త్రచ్చాయాన్వయిగా మార్చుకొని 
స్వతంత్ర ప్రతిభతో వినిర్మించారు. వీరిద్దరూ ఉభయ కవిత్వతత్త్యవిదులే, కావ్యేతిహాస కవితా తత్త్యజ్ఞులే. కావ్యత్వానికి శాస్తత్వాన్ని 
ఛాయగా నిలుపగలిగిన దక్షులే. అయితే ఆ (ప్రవృత్తిని తిక్కన భారత భాగంలో అనేక విధాలుగా ఆవిష్కరించే అవకాశం 
దొరకటంతో తిక్కనకు ఉభయకవిమిత్ర బిరుదం ఊర్టితంగా మిగిలిపోయింది. ఆధునికులు కొందరు కవిత్వాన్ని కథాకథన 
ప్రధానమనీ, వర్లనా (ప్రధానమనీ, నాటకీయ రచనా (ప్రధానమనీ, అలంకార (ప్రధానమనీ విభజిస్తారు. ఇందులో ఏ రెండింటికైనా 
సమ ప్రాధాన్యాన్ని కలిగించగలిగినవారు ఉభయ కవిత్వతత్త్య విదులు. తిక్కన వర్లనాత్మక నాటకీయ కవితా స్వభావాలను విశిష్టంగా 
మేళవించే కావ్యతత్త్యవేత్తగా భారత రచనలో ప్రసిద్ధి కెక్కాడు. 

ఈ విశిష్ట లక్షణాన్ని ఎన్ని విధాల విశ్లేషించినా (శ్రవ్యదృశ్యకావ్యప్రక్రియల సమష్టి తత్వాలను అంటుమామిడిగా 
అంటుత్రొక్కిన గౌరవం తిక్కనకే తొలిసారి దక్కింది. నాటకీయతను అందరూ అనుసరించినా ఉభయ కావ్య పరిభాషా మైత్రిని 


మాత్రం తెలుగులో మరెవ్వరూ తిక్కనవలె నిర్వహించలేకపోయారు. ప్రబంధపరమేశ్వరుడు కూడా కవిబ్రహ్మ తిక్కన సృష్టి 
మరెవ్వరికీ సాధ్యం కాదని చేతులెత్తి నమస్కరించాడు. 


12. హరిహరనాథ (తత్వ) దర్శనం 


తిక్కన భారత కృతిపతి హరిహరనాథుడు. భారత రచనా కుతూహలుడైన తిక్కన తన కృతిని ఎవరి కంకిత మీయాలా? 
అని ఆలోచిస్తూ ఇంచుక నిద్రించాడు. అందులో ఒక మహనీయ స్వప్నం వచ్చింది. తిక్కన తండ్రి కొమ్మనామాత్యుడు కలలో 


పీర్రిక - 20 


కనబడ్డాడు. తిక్కన చేసిన నమస్కారా లందుకొని కరుణాగ్టదృష్టితో చూచాడు. తిక్కన ఇదివరలో చెప్పిన 'కిమస్థిమాలాం...'శ్టోకాన్ని 
విని దయాళుడై భక్తవాత్సల్యంతో అతడిని కృతార్గుడిని చేసి, ఒక కార్యాన్ని అతడివలన పొందాలనే అభిలాషతో హరిహరనాథుడు 
వస్తూ కొమ్మనకు తన సంకల్పాన్ని దివ్యశక్తితో తెలిసేటట్టు చేసి, ముందుగా తిక్కన దగ్గరికి అతడిని పంపాడు. హరిహరనాథుడు 
తన సన్నిధానం కల్పిస్తున్న వైఖరిని కొమ్మన ముందుగా తిక్కనకు (ప్రకటించాడు. తిక్కన సంభ్రమంతో ఆ వైపు చూచాడు. 
ఎదుట హరిహరనాథస్వామి ప్రసన్నుడయ్యాడు. 
సీ “కరుణారసము పొంగి తొరలౌడు చాడ్సున । శశిరేఖ నమృతంబు జాలువాజ, 

హరినీలపాత్రిక సురభిచందనమున్న । గతి నాభిధవళపంకజము మెజయ, 


గుటీయైన చెలువున నెజిసిన లోకర । క్షణ మనంగ గళంబుచాయ దోరుం 
బ్రథమాద్రి( దోతెంచు భానుబింబము నా ను | రమ్మునం గౌస్తుభరత్న మొప్ప, 


తే. సురనదియును గాళిందియు బెరసినట్టి। కాంతిపూరంబు శోభిల్లు శాంతమూర్తి 
నా మనంబు నానందమగ్నముగం జేయ । నెలమి సన్నిధిసేసె సర్వేశ్వరుండు.” (విరా.1.12) 


ఆంధ్రసాహిత్యంలో హరిహరనాథుడి అపూర్వమైన అద్భుతమూర్తిని కల్పించి శిల్పించి తెలుగువారి కన్నుల ముందు 
నిల్సిన అక్షరభావచిత్రశిల్సి తిక్కన. తండ్రిగారు అడుగో చూడుమని చెప్పింది హరిహరనాథుడిని. కాని, తిక్కన ఎదుట నిలిచింది 
సర్వేశ్వరుడు. ఇదేమిటన్నది మొదటి ప్రశ్న. దీనికి బ్రహ్మశ్రీ ఓరుగంటి నీలకంఠశా(స్తిగా రిట్లా వ్యాఖ్యానించారు. 


“తికృనయజ్వమనము ఆనందమగ్నమైనదట!.... సర్వేశ్వరుని సన్నిధి చేత. ఆ సర్వేళశ్యరుడు ఏ రూపమును ధరించి 
సన్నిధి చేసెను? కేవల హరిరూపమును గాదు, కేవల హరరూపమునుగాదు; ఇప్పు డాతని కట్టి వేరువేరు రూపములతో' దృప్తి 
గలుగదు. ఆ మహాభాగుండపు డద్వైతమూర్తి. సర్వజ్ఞుడు, సర్వాంతర్యామియునగు సర్వేశ్వరునకుం దదాశయము విదితమే. 
కావుననే యత. డిప్పుడు కేవల హరిరూపమునంగాని, కేవల హరరూపమునంగాని తన భక్తవతంసుండగు తిక్కయజ్వకు దర్శన 
మీందలంచలేదు. ఆ రెండు రూపము లేకభావము నందిన గాని కుండలీంద్రుండు (తిక్కన సోమయాజి) మెచ్చండని తా నెలు( 
గును. శైవవైప్లవ భేదకల్లోల విజృంభణ కీ పృథగ్భావమే కారణవుగుటచే నది కవిబ్రహ్మకు అనభిమతము. కావున 
భక్తహృదయానువర్తియగు సర్వేశ్వరుడు తన కిట్టు సన్నిధి చేసెనని కవిబ్రహ్మ స్వయముగా? దెలుపుచున్నాడు”. (తిక్కయజ్వ 
హరిహరనాథతత్త్యము.పు.18-19). 


హరిహర శబ్దాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ డా॥ పాటిబండ మాధవశర్మగా రిట్టా అన్నాడు. “హరిహరశబ్దమే విచిత్రమైనది. 
ఇది వ్యాస మహర్షి కూర్చిన సమాసము. సమర్థములైన పదములు ఏకపదము లగుట సమాసము. ఇక్కడ సమర్థములైన తత్త్యములు 
ఏకతత్త్యమై సమాసము ఏర్పడినది. “నమో హరాయ హిప్రాయ నమో హరిహరాయ చ” అని వేదవ్యాసుడు హరివంశమున 
“హరిహరి సమాసమును ప్రయోగించినాడు. 'హరిహరాయ” అను ప్రయోగము చతుర్ధీ ఏకవచనాంతముగా ఉన్నది. కనుక ఇది 
ఇతరేతర ద్వంద్వసమాసము కాదు. అయినచో ద్వివచనాంతముగా ఉండవలెను. ఏకవచనములో ఉన్నది గనుక సమాహార ద్వంద్వ 
సమాసము కావలెను. ఆజన్మవిరోధముగాని, అవినాభావ సంబంధముగాని ఉన్నవానిని తెలుపు పదములను మా(త్రమే సమాహార 
ద్వంద్వ సమాసమున కూర్చవలెను. లోకదృష్టిలో హరిహరులకు ఆజన్మవిరోధము. తాత్మికదృష్టితో అవినాభావ సంబంధము. 
కనుక హరిహర శబ్దము సమాహారద్వంద్వమగుట సముచితమే. అయినను తన జీవనిష్టమైన యభిరుచిని బట్టి దీనిని విశేషణ 
పూర్వపద కర్మధారయముగా కూడా ([గ్రహించుచున్నట్టు 'విష్ణరూపాయ నమఃశివాయ' ఇత్యాదుల వలన తెలియనగును. శివభక్తుడైన 
తిక్కనగారు హరిహర సమాసమును ఉత్తర పదార్థ ప్రధానముగా భావించుట సహజమే.” 


“వ్యాస సమాసైక రూప హరిహరనాథా!” అని తిక్కనగారు హరిహరనాథుని ఒకచోట సంబోధించినారు. తాత్ఫికముగా 
విచారించినప్పుడు హరిహరునకు కరచరణాద్యవయవయుక్తమైన రూపము లేదు. 'హరిహరి అనిన వ్యాసుని సమాసమే ఆయన 


ఫీర్రిక్ర - 21 


మూలరూపము. పై సీసపద్యమునందును ఇతర పద్యములందును తిక్కనగారు వర్షించిన హరిహరనాథరూపము ఆయనకు 
భావనాగోచరమైన కల్యాణమూర్తి.” 


“దేవతావర్లన పాదాది మస్తకాంతముగా చేయవలెనని సంప్రదాయము. ఈ సీసపద్యమున తిక్కనగారు ఆ సంప్రదాయము 
పాటింపలేదు. శిరస్సునందలి శశిరేఖతో వర్లన (ప్రారంభమైనది. ఆద్యంతరహితమైన పరతత్వము ధరించిన హరిహరమూర్తికి 
పాదశిరోభేదము లేదు. 'మరుత్సరిదాకల్సిత మనోజ్ఞ చరణ శిరస్సుందరమూర్తి హరిహరనాథుడు. ఆయన చరణమున గంగ, 
శిరమున గంగ, ఆయనకు చరణ శిరోభేదము లేదు. అట్టే వామదక్షిణ భేదము కూడ లేదు. ఆయన హరిహరుడు, హరహరి” 
(తిక్కన కవితా వైభవం - యువభారతి ప్రచురణ - పు.12,13). 


హరిహరనాథ మూర్తిని అర్జాలంకారసుందరంగా తిక్కన వర్ణించాడు. ఉత్రేక్షోపమాలంకారాలను ఉజ్వలంగా 
ఉపయోగించాడు. కరుణారసంతో ఆరంభమై శాంతరసంతో ముగిసి చూచేవారికీ, ఆ మూర్తితత్వాన్ని గురించి ఆలోచిం చేవారికీ 
ఆనందరసంలో మగ్నమయే్యే అనుభూతి నందించే అద్భుతమూర్తిని ఆవిష్కరించాడు. కావ్యరస మర్యాదా, నాట్యరస మర్యాదా 
అద్వైతాన్ని పొందిన రసమూర్తిని చిత్రించాడు. ఇందులో అలంకార ధ్వని రసధ్వనిలో పర్యవసించేటట్టు రచించటం శిల్పం. 
భగవంతుడు ప్రసన్నుడై భక్తుడి కోర్కెలను తీర్చే ముద్రలో నిలిచిన నాట్యమూర్తిగా ఒకవైపు తోస్తాడు. ఇది నాట్యరసమూర్తి. 
దయ అనే భావం ఉత్కటమై రసస్థితిని పొందిన సాత్వికభావ చైతన్యంతో కనబడే స్వామి కావ్యరసమూర్తి. గంగా యమునల 
సమైక్య కాంతి ప్రవాహం తరంగితమైనట్లు శోభిల్లే శాంతమూర్తి నాట్యరసమూర్తి. (ప్రేక్షకుల హృదయాలను ఆనందరసమగ్నం 
చేసే శమస్థాయిభావ ప్రసన్నమూర్తి కావ్యరసమూర్తి. శివకేశవు లిద్దరూ ఏకమై తమ అలంకారాలతో అనుగ్రహించే ఎకైక మార్గాన్ని 
ఆశ్రయించారు. ఆ అలంకారాలు కూడా రెండు రకాలు పుట్టు సొమ్ములు, పెట్టు సొమ్ములు. హరుడు తన పెట్టుడు సొమ్మైన 
శశిరేఖ అమృతాన్ని వర్షిస్తుంటే అదే తన కరుణారసమా అన్నట్లు తిక్కన మీద జలపాతంవలె జాలువారుస్తున్నాడు. అందులో 
ఉషత్రేక్ష కూడా అలంకారంగా అందగించింది. శివుడి తలమీద ఉన్న శశికళ సహస్రారం మీద పొంగి స్రవించే అమృతమైన 
ఆనందరసం. దానికి మూలస్థానం నాభి. అక్కడ కుండలిని మేల్కొల్సితే అది షట్బక్రాల ద్వారా పైకి ప్రసరిస్తుంది. మూలాధారం, 
స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రం దాటి సహస్రారంలో అది ఫలిస్తుంది. వెన్నుపూస నాశ్రయించి 
సుషుమ్న నాడి ఉంటుంది. తామరతూడువలె ఉండే ఆ మార్గం ద్వారా ఆ కుండలినీశక్తి ప్రసారమౌతుంది. ఇడ, పింగళ అనే 
నాడులు ఎడమ కుడిభాగాలలో ఉంటాయి. ఇవి చంద్రసూర్యశక్తులకు ప్రతీకలు, గ్రంథిస్థానాలు. ఈ రెండూ మెలికలు 
తిరుగుతూ వెళ్ళి ఆజ్ఞాచక్రంలో సుషుమ్నలో యోగిస్తాయి. సహస్రార పద్మంలో అమృతరూపంగా ఫలిస్తాయి. హరుడు ఆ 
అమృతానుభూతిని శశికళ అనే ఆభరణం ధరించిన ముద్రతో ప్రదర్శిస్తున్నాడు. ఈ సీసపద్యంలో తామరతూడుతో పుట్టి వికసించిన 
పద్మం, చంద్రసూర్యకళలు చెప్పబడటం గమనార్హం. హరి ఆ సహస్రారపద్మానికి మూలమైన తన నాభిని ప్రదర్శిస్తూ, కుండలినీ 
యోగ సాధనరూపమైన ధవళ పంకజాన్ని సహజాభరణంగా ప్రకాశింపజేసి తన యోగముద్రను ఉపమాలంకార సుందరంగా 
ఆవిష్కరించాడు. బొడ్డు హరినీల మణినిర్మిత పాత్రికవలె, పద్మం సురభి చందనం వలె రాణించాయట. హరినీలం గాఢమైన 
డ్రైముకూ, శ్రీగంధం దాని వలన మనసుకు కలిగే సౌఖ్యానికీ చక్కని ఉపమానాలు. శశిరేఖ అమృతసిద్దిని తెలిపే శివాలంకారం. 
ధవళపద్మం మూలాన్నీ, సాధన వికాసాన్నీ ధ్వనింపజేసే హరిభూషణం. 


నేను సకల లోకాలనూ రక్షిస్తున్నానన్న దివ్యవిభూతిని ప్రకటించే చిహ్నం శివుడి గళంలో నల్లగా మెరిసే గరళరేఖ 
కాంతి; శివుడి పెట్టుడు సామ్మైనా సహజాలంకారంగా రాణించిన వన్నె. అట్లాగే హరి ధరించిన కౌస్తుభరత్నం కూడా. హరుడి 
తెల్లని గళం మీది ఒక నల్లని మచ్చ దివ్యవిభూతికి పతాక. ఒక నల్లని ఉరస్సుమీద తూర్పుకొండ మీద ఉదయిస్తున్న భానుబింబం 
వలె వెలుగొందే కౌస్తుభరత్నం ఒక దివ్య సంపదకు (ప్రతీక. హరుడి అలంకారాలను ఉత్రేక్షతో, హరి అలంకారాలను ఉపమతో 
వర్లించటం ఒక విశేషం. ఆ రెండిటినీ సురనదీ కాళిందీ నదులవలె కలిపి ఉత్రేక్షతో ఉన్మీలింపజేయటం మరొక విశేషం. ఉత్రేక్ష 
అధ్యవసాయ మూలకం. ఉపమ భేదాభేద సాధర్య్య మూలకం. ఉపమానం యొక్క తాదాత్య్యాన్ని ఉపమేయంలో సంభావించటం 


పీర్రిక - 22 


ఉ(త్రేక్ష. ఉపమానోపమేయ సాదృశ్య భావనం ఉపమ. విష్థ్యలంకారాల సాదృశ్యభావనం ద్యారా హరిగుణాలను ధ్వనింపజేయటం 
అలంకారళిల్పం. పద్మం, లక్ష్మి అనే అలంకారాలు వికసించిన హృదయంలో స్టిరంగా నిలిచే ఐహికాముష్మిక సంపదలను 
తెలియజేస్తున్నాయి. హరి కరుణారసంతో ఇచ్చే సిద్దులవి. శశిరేఖ, గరళకంఠం భక్తవశంకరత్వాన్నీ, లోకరక్షణ కళా పాండిత్యాన్నీ 
ప్రకటిస్తున్నాయి. హరుడు కరుణిస్తే కలిగే సిద్దులు యోగక్షేమాలు. ఇవి హరిహరుడిలో కాంతిపూరాలుగా ప్రవహించే దివ్య విభూతులు. 
ఆ ప్రవాహాలు శివుడిలో గంగగా, విష్ణువులో కాళిందిగా కనబడవచ్చును కాని, హరిహరుడిలో ఆ రెండూ కలిసిన ఒక వింత కాంతి 
కనపడుతుంది. వర్షసంయోజనంలో తెలుపులో నలుపు కలిసి తెలుపులో భాగమైపోతుంది; లేదా నలుపుతో తెలుపు కలిసి 
లీనమైపోతుంది. 


“శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయగ్‌ం శివః” 
అనే మం(త్రార్థం అలంకార ధ్వని వలన స్ఫురిస్తుంది. ఆ తత్తం పరితను ఆనందమగ్నం చేస్తుంది. దీనిని ఈ పద్యం ధ్వనింపచేస్తున్నది. 


'కిమస్థిమాలాం కిము కౌస్తుభంవా” అనే శ్లోకం కూడా అలంకారాలనూ, అనుభవాలనూ ఆలంబనంగా చేసికొని చెప్పిన 
అలంకారోక్తి. అస్థిమాల కొస్తుభం అలంకారాలు, కాలకూటం యశోదాస్తన్యం అనుభవాలు. ఈ అలంకారశిల్సాన్ని దేవుడు 
మెచ్చాడు కాబట్టి తిక్కన ఈ పద్యాన్నికూడా అదే ఒరవడిలో నడిపి పరమేశ్వరాను[గ్రహాన్ని పొందటానికి ప్రయత్నించాడు. 


శివకేశవాభేదాన్ని విరోధాభాసంతో ధ్వనింప జేయటం మరొక విశేషం. ఇందులో హరిహరులకు సహజవిరోధం ఉన్నట్లు 
చెప్పటం, అది ఆభాసమని తెలిపి పరిహరించబడేటట్టు చేయటం ఇందులోని అలంకార శిల్పం. శివుడి తలమీది శశిరేఖకూ 
హరినాభి ధవళ పంకజానికీ (ప్రకృతిసిద్దమైన వైరం ఉన్నది. కాని, కడుపులో అమృతాన్నీ, మరకరందాన్నీ దాచుకుని లోకానికి 
పంచిపెట్టటంలో ఆ రెండూ ఒకటే కాబట్టి ఆ వైరం ఆభాసమై తొలగిపోతుంది. గరళం నల్లనిది, ప్రళయహేతువు. కౌస్తుభరత్నం 
కాంతిమంతమైనది, సంపదలనిచ్చేది. ఈ రెండూ విరుద్దాలే అయినా లోకాన్ని రక్షించి పోషించే భక్త రక్షణ కళాప్రావీణ్యంలో ఆ 
వైరుద్ద్యం ఆభాసమైపోతుంది. గంగా యమునలు విడివిడిగా పారితే వాటి వర్గాలే వేరు. కలిసి పారితే పాపనివారణంలో అవి 
పుణ్యకాంతి (ప్రవాహాలే. ఈ భావనం మనస్సులో చేస్తే సహృదయుడికి కలిగేది ఆనందమే. అది అలంకారం వలన ఏర్పడే 
అలౌకికానందం కావచ్చును. ఆధ్యాత్మిక భావనం వలన కలిగే (బ్రహ్మానందం కావచ్చును. దయారసం సగుణ(బ్రహ్మ భావనలో 
కలిగే అలౌకికానందం. శాంతరసం నిర్గుణ తత్త్యచింతనం వలన కలిగే (బ్రహ్మానందం. అభినవగుప్తుల అభిప్రాయంలో శాంతరసం 
ప్రకృతి రసం. మిగిలిన రసాలన్నీ వికృతి రసాలే. హరిహరరూపాన్ని ఆశ్రయించి వ్యక్తమయ్యే కరుణారసాదులు ఆ దేవుడి 
తత్తాన్ని దర్శించి సహృదయుడు పొందే శాంతరసంలో లయిస్తాయి. ప్రకృతి రసమైన శాంతంగా మిగిలిపోతాయి. ఆ స్థితియే 
'రసోవైసఃి. కరుణారసంగా తోచేదీ ఆనందమే, శాంతంగా నిలిచేదీ ఆనందమే. 'ఆనందో బ్రహ్మేతి వ్యజానాతో అనే వేదతత్త్యమే 
సర్వేశ్వర తత్త్యం. అలంకారధ్వనిని రసధ్వనిలో పర్యవసింపజేసే ఒక అద్భుత శిల్పం ఈ పద్యం! తిక్కన హరిహరనాథుడి దయ 
వలన పొందిన (బ్రహ్మానందస్థితి ఈ పద్యంలోని పరమ రసధ్వని. 


తిక్కన కీర్తించిన హరిహరనాథుడు తిక్కన ప్రతిభాజన్యుడా? పూర్వప్రసిద్దుడా? అనే అంశంమీద అనేకు లనేకవిధాలుగా 
తమ అభిప్రాయాలను తెలిపారు. నాథశబ్దం జైన సంప్రదాయాన్ని సూచిస్తుందనీ, ఆ మతంనుండి హరిహరనాథ భావనను 
క్రమంగా అధ్వైతంలోకి తిక్కన తెచ్చుకొన్నాడనీ చెప్పేవారు కొందరున్నారు. భారతీయ సంప్రదాయంలో ఒకే దైవాన్ని ఆయా 
ప్రయోజనాల ననుసరించి అనేకరూపాలలో ఉపాసించే పరిపాటి ఉన్నది. అంతేకాదు. హరిహరబ్రహ్మలను కలిపి దత్తాత్రేయ 
రూపంగా ఉపాసించే పరిపాటీ కనబడుతుంది. చతుర్ముఖుడిని వదలి హరిహరోపాసనం చేసే పద్దతులు కూడా ఉన్నాయి. 
స్మార్తశైవంలో శివశక్తులను కలిపి అర్హనారీశ్వరుడుగా భావించే పద్దతి కనబడుతున్నది. పాణిన్యాదులు “వృషాకపి” శబ్దాన్ని హరిహరాత్మక 
రూపం పట్ల కూడా వాడిన పట్టులున్నాయి. మహారాష్ట్ర ప్రాంతంలోని (త్ర్యంబక క్షేత్రం దగ్గర హరిహరనాథ దేవులకు 
దేవాలయాలున్నాయి. నెల్లూరులోకూడా ఈ సంప్రదాయానికి చెందిన దేవాలయం ఉన్నది. కాని, మరెక్కడా తెలుగునాట అట్టి 
దేవాలయాలు లేవు. అయితే వ్యష్టిమూర్తుల ఆరాధనం సామాన్య జనులకు సన్నిహితంగా ఉండటం వలన, సంయుక్త 


పీర్రిక - 23 


రూపారూపనామతత్త్యాలను తెలిసి ఉపాసించటం క్షిష్టం కావటం చేత హరిహరనాథ దేవుడి వంటి మూర్తులు, నృసింహావతారం 
వలె ఉద్దిష్ట ప్రయోజన సాధన కొరకే మొదట అవతరించి, ఆ తరువాత అవసరాన్ని బట్టి, ప్రజాదరణాన్ని బట్టి కొనసాగుతూ 
ఉంటాయి. అందువలన పూర్వం ఒక ప్రయోజనం కొరకు హరిహరభావనం భారతదేశంలో కొన్ని కొన్ని ప్రాంతాలలో (ప్రవర్ణిల్లి 
ఉండవచ్చును. దానిని తిక్కన 13వ శతాబ్దంలో సమకాలీన మతసమన్వయ దృష్టి కొరకు వినియోగించుకొని ఉంటాడు. 
డాక్టర్‌ ఓగేటి అచ్యుతరామశా(స్తి వంటి విమర్శకులు హరిహరనాథుడంటే శ్రీ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామియే అని భావించారు. 
హరిహరనాథుడు అనే పేరులో హరికి ప్రథమస్థానం ఉన్నది. ఆ తరువాత హరుని (ప్రసక్తి వచ్చింది. వ్యాసుడుకానీ, మరెవ్వరైనా 
కానీ ఈ శబ్దాన్ని మొదట సృష్టించి ఉండవచ్చును. దాన్ని విష్ణుపారమ్యానికి అనుకూలంగా వాడి ఉండవచ్చును. కాని, తిక్కన 
'చిత్తనిత్యస్థితశివుడు' కాబట్టి ఎప్పుడు హరిహరనాథుడిని వర్షించినా శివాంశను ముందుగా చెప్పి విప్లంశను తరువాత చెప్పుతాడు. 
తిక్కన వర్షించే పద్దతిలో ఆ దేవుడు 'హరహరి” కావాలి. హరిహరసమాసంలోని పదాలు ఉత్తరోత్తరాలు బలీయాలనే న్యాయంతో 
తిక్కన హరుడిని ముందూ హరిని తరువాతా చెప్పాడని సమర్థించే వారూ ఉండవచ్చును. దీనిని వేదాంతపరంగా 
వ్యాఖ్యానించవచ్చును అనేవారూ ఉండవచ్చును. భగవంతుడు వస్తుతః హరిహరుడే. అయితే ఆయన (ప్రకృతి దర్పణంలో 
ప్రతిఫలించినప్పుడు కుడి ఎడమలుగా వ్యత్యస్తమై కనబడుతాడు. సగుణమూర్తి దర్పణ ప్రతిబింబతుల్యుడైన పరతత్త్యం. 
బింబరూపుడు హరిహరుడు, (ప్రతిబింబరూపుడు హరహరి. తిక్కన బింబాన్ని ప్రతిబింబముగా దర్శించి బింబాన్ని కీర్తించాడు. 
అందువలన తిక్కన హరప్రశంస ముందుగా హరిప్రశంస ఆ తరువాతా చేస్తాడని పేర్కొనవచ్చును. 


ఇన్ని వాదాలున్నా హరిహరుడు వైదికధ్యాయిత కిచ్చమెచ్చే పరతత్త్యం. అతడు సర్వేశ్వరుడు. నిరాకార నిరంజనుడు. 
ఆనంద స్వరూపుడు. తిక్కన హరిహరుడికి ఆనందము(ద్రకూ అవినాభావ సంబంధాన్ని భావించాడు. 


ఈ అంశాన్ని ఆరుద్రగారు ఆర్రంగా వివరించారు. “ఆనందం” అన్నది తిక్కనగారి ఆశయం. భారతంలో ప్రతి 
పర్యాంతంలో ఆనందము[ద్ర ఉంటుంది. హరిహరనాథుడిని ఆనందరూపునిగా వారు ఊహించారు. పర్వాంత పద్యాలలో ఆఖరి 
సంబోధనలు ఎలా ఉన్నాయో చూడండి. 1 విరాట పర్వాంతం-ఆనంద సంస్తూతయమానా!;2. ఉద్యోగ పర్వాంతం - 
పరమానందానుభూత్యేకరూపా!; 3. భీష్మపర్వాంతం-సంతతానంద సాంద్రా!; 4. (ద్రోణ పర్వాంతం - శాశ్వతానందమూర్తీ!; 
5. కర్ల పర్వాంతం - నిర్భరానంద దేహా!; 6. శల్యపర్వాంతం - ఆనందరూపా!; 7. సౌప్తికపర్యాంతం - సుస్టిరానందభాసా!; 
8. (స్రీపర్యాంతం - ఆనందశీలా!; 9. శాంతిపర్వ్యాంతం - భాస్వదానందమార్లా!; 10. ఆనుశాసనిక పర్యాంతం - నిష్కలానందమూర్తీ!; 
1. అశ్వమేధ పర్వాంతం - దర్శితానంద వర్మా! 12. ఆశ్రమవాస పర్వాంతం - సానందవర్గా!; 13. మౌసల పర్వాంతం - ఆనంద 
ప్రకాశస్వరూపా!; 14. మహాప్రస్థానిక పర్వాంతం - సంభృతానందలీలా!; 15. (గంథాంతం - సంభృతానందభావా!. 


పర్వాంతంలో ఆనందము।ద్రను వేసిన తిక్కనగారు (గంథాదిని దానిని వాడారా అన్న అనుమానం కలుగుతుంది. 
“శ్రీయనగౌరినా బరంగు...” అనే మంగళాచరణం అయ్యాక వెంటనే తిక్కనగారు వచనంలో ఆనందముద్ర వేశారు. “...అని 
సకల (బ్రహ్మప్రార్థనంబు చేసి, తత్రసాదాసాదిత కవిత్వ తత్త నిరతిశయానుభావానంద భరితాంతఃకరణుండ నగుచు...” (విరా.1.2). 
అయితే కావ్యం మొట్టమొదటి పద్యంలో కాక రెండవ నెంబరు వచనంలో 'భావానందం'” ఉంది కనుక (గంథాంతంలో ఉపధాపద్యంలో 
(ఆఖరిదానికి ముందున్నదానిలో) కూడా భావానందం వాడితేనేగాని శిల్పంలో నిండుదనం రాదు. అందుకే ఆ ఉపధాపద్యం 
లోపలే” కేవల భావానందమయా! వేదవ్యాస వర్షనారూఢదయా!” అని ఉపధాచరణంలో వాడి సరిపుచ్చారు. (న్వర్లా.96)” 
(సమ(గ్రాంధ్రసాహిత్యం 2. సం. పుట. 131-133) 


తిక్కన హరిహరనాథ తత్త విచారంలో ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగారి ఈ [క్రింది మాటలు విలువైనవి. “కల్ప్సితములైన 
నామరూప భేదములచే భగవంతుని పేరను, మతము పేరను దారుణ కలహములకు లోనై అలజడి పొందుచుండిన ఆంధ్రులకు 
తిక్కన (ప్రసాదించిన భగవత్తత్త్రము హరిహరనాథుడు.” 


పీఠిక - 24 
“హరిహరనాథ నామరూపములను గూర్చి ఆం(ధులలో భిన్నాభి ప్రాయములు కలవు..ఆ తత్తము సగుణము, సాకారమును 
ఐనప్పుడు శివకేశవాత్మకము; నిర్గుణమును, నిరాకారమైనపుడు ఉపనిషత్రృతిపాదితమైన పరమాత్మ - ఓంకారము తద్వాచకము. 
ఆ తత్వము సగుణాత్మకముగా సాకారముగా ఆరాధనీయమైనపుడు శ్రీయన గౌరినాబరగెడి స్రీతత్త్యము. అయ్యది నిర్గుణాత్మకమై 
ఓంకార వాచ్యమైనపుడు హ్రీంకార వాచ్యమగును. ఈ అర్థమునే తిక్కన షష్ట్యంత పద్యములలో నిట్టు వ్యక్తమొనర్భెను: 


క “ఓంకారవాచ్యునకు నన । హంకార నిరూఢ భావనారాధ్యునకున్‌ 
ట్రాంకారమయ మనోజ్ఞా। లంకారోల్లాస నిత్యలాలిత్యునకున్‌”. (విరా.1.32) 


కాబట్టి హరిహరుని శివకేశవాత్మకమూర్తిగా భావన చేయుట ఆరాధనార్థము. అప్పు డా దేవుడు భక్తిగమ్యుడు; 
యోగగమ్యుడైనప్పుడు హరిహరునకు ఆకారము లేదు. 'నాదామృత ధారాసారరూపుండు” 'నాసా(గ నివాసరసికుండు మరియు 
వ్యాసుని వాజ్మయ(ప్రపంచమునకు హరిహరనాథుడు లక్ష్యమట. 'వేదవ్యాస వచోవిభవ లక్ష్య హరిహరనాథా!' 


క్త 'శ్రీసంపాది పదాంబుజ! । నాసా(గ్రనివాస రసిక! నాదామృత ధా 
రా౭_9_సారరూప! వేద | వ్యాస వ్యంజిత విహార! హరిహరనాథా!' (భీష్మ.1.1.) 


అక్కడ వేదవ్యాసవచస్సు అనగా బ్రహ్మసూత్రము అని అర్థము. కావున (బ్రహ్మసూత్రములలో ఏ పరతత్త్యము నిర్దేశింపబడినదో 
ఆ పదార్థమే తిక్కనార్యునకు లక్ష్యమైన హరిహరనాథతత్త్యము. అదియే ఉపనిష(త్రతిపాదితము. ఆ తత్త్వము జ్ఞానగమ్యము. 
అంతేకాదు. ఆ దేవుడు 'క్రతుభూషణమణి'. నిత్యాగ్నిహోత్రపరతం(త్రులకు, (క్రతుపరాయణులకు, 'అపూర్వ' మనెడి వేదవిహిత 
కర్మానుష్టాన ఫలము నొసగెడి యజ్ఞపురుషుడు. కావున ఆ దేవుడు పూర్వమీమాంసా (ప్రతిపాదితమైన తత్త్వము కూడా అగును... 


“ఈ హరిహరనాథ తత్త్వము తిక్కనగారు కల్పించినది కాదు. వ్యాసుని భారతమున గల అనేక తత్తములలో ఒక 
తత్త్యముగనున్నది. మజియు విష్ణుని అష్టోత్తర శతనామావళిలో “హరిహరరూపైక మూర్తయే నమః” అన్నచోట పేర్కొనబడినది. 
ఇట్లు అనేక తత్త్యములలో నొకటిగ, అనేక నామములలో నొకటిగా నున్న ఆ సర్వదేవతాద్వైతమూర్తియైన తత్త్వమును తిక్కనార్యుడు 
ధర్మాద్వైతమూర్తియైన భారతమున ఏకైక పరతత్త్యముగా (ప్రతిష్థించెను. భారతకృతిపతియైన హరిహరనాథుడు ఏదో ఒక [గ్రామమున 
వెలసిన, గుడి కట్టించుకొన్న దేవుడు కాడు. సృష్టిస్థితిలయములకు కర్తయెన విశ్వమయుడు. సారాంశమేమనగా హరిహరనాథుడు 
శైవులకు, వైష్ణవులకు, కర్మిష్టులకు, జ్ఞానులకు, భక్తులకు, యోగులకు, మం(త్రోపాసకులకు, తపస్వులకు, సాధారణ శరణ్యుడు. 
ఐహిక మనోరథములనుగాని, ఆముష్మికసుఖమునుగాని, మోక్షపదవినిగాని, యోగసిద్దినిగాని ప్రసాదించెడి సర్వఫలప్రదాత. తిక్కన 
భారత రచనావసరమున హరిహరనాథుడు సాక్షాత్కరించినపుడు 'జన్మాంతర దుఃఖముల్‌ తొలంగునట్టుగ జేసి కృతార్థుం జేయవే' 
అని (బ్రహ్మానందస్థితిని కోరి నమస్కరింపగా ఆ దేవుడు “జనన మరణాదులైన సంసారదురితములకు నగపడకుండంగ6 దొల( 
గు తెరువుగను వెలుంగు నీకిచ్చితి” నని వర మొసగెను. అనగా మోక్షమన్నమాట. తన జీవితయా(త్ర సార్థకమైనదనియు, 
మోక్షపదవి నిశ్చితమని ఎరిగియు, అంతతో కర్మసన్న్యాసము చేయక లోకసం(గ్రహార్థమై భారత రచన కుప(క్రమించెను.” (ఆంధ్ర 
సాహిత్య చరిత్ర.పు.210-213) 


13. తిక్కన ఆరణ్యపర్వశేషం ఎందుకు రచించలేదు? 


ఉ  “ఆదరణీయ సార వివిధార్థ గతిస్పురణంబు గల్లి య 
ష్టాదశపర్వ నిర్వహణ సంభృతమై పెనుపొందియుండ నం 
దాది. దొడంగి మూండుకృతు లాంధ్రకవిత్వ విశారదుండు ఏ 
ద్యాదయితుం డొనర్చె మహితాత్ముండు నన్నయభట్టు దక్షతన్‌”. (నిరా.1.6.) 


పీర్రిక - 25 


పదునెనిమిది పర్వాల మహాభారత రచనా ప్రణాళికలో నన్నయభట్టు మూడు కృతులు (పర్వాలు) దక్షతతో నిర్వహించాడని 
తిక్కన కొనియాడాడు. నన్నయభట్టు మూడు పర్వాలు పూర్తిగా రచించాడా? రచిస్తే తరువాత కొంతకాలానికి కొంతభాగం 
శిథిలమైతే, ఎణ్టాపైగ్గడ ఆరణ్యపర్వశేషం పూరించాడా? ఆరణ్యపర్వం అసమ(గంగానే ఉండిపోయిందని తెలిసి కూడా తిక్కన 
సోమయాజి దానిని ఏవో కారణాల వలన వదలిపెట్టి విరాటపర్వంనుండి రచనం చేయటం ఆరంభించాడా? తిక్కన, ఆయన 
శిష్యులు, మిత్రులు తప్ప తరువాతి కవులందరూ ఎల్టాపైగ్గడను ఆరణ్యపర్వశేషకర్తగా కీర్తించటంలో గల అంతరార్హ మేమిటి? 
మొదలైన అనేక ప్రశ్నలు బుధజనులను వెంటాడుతూనే ఉన్నాయి. నన్నయభాగం నరాంకితం కావటం, తిక్కన భాగం దైవాంకితం 
కావటం, ఆరణ్య పర్వరచన అనర్థదాయకమనే అనుమానం ఉండటం మొదలైన కారణాలను కొందరు చెప్పినా అవి నిలిచేవి 
కావని తేలిపోయాయి. తిక్కన పాటించిన ఒక విశిష్ట సాహిత్య నీతిని ఎజ్టాపైగ్గడ పాటించాడనీ భావించటం జరిగింది. (వివరాలకు 
చూడండి. ఆరణ్యపర్వం ప్రథమ ద్వితీయ భాగాల పీఠికలు). వీటన్నిటితోపాటు మరికొన్ని కారణాలను ఊహించే అంతర్గత 
సాక్ష్యాలు కనబడుతున్నాయి. ఆరణ్యపర్వకథ తన రచనా(ప్రవృత్తికి అనువైనదిగా తిక్కన భావించినట్టు లేదు. కారణాలు కొన్ని: 


1. తిక్కన “ఉభయ కవి మిత్రుడు.” (శ్రవ్యకావ్య మర్యాదలలో దృశ్యకావ్యమర్యాదలను సమన్వయించి ఉభయ కావ్యకళాతత్త్య 
విభవోజ్ఞ్యలత్యాన్ని (ప్రకటించడానికి “విరాటపర్వం” శ్రీకారంగా తోడ్పడింది. 


2. తిక్కన జీవితేతివృత్తం మహాభారతేతివృత్తంలో ప్రతిఫలించటం విరాటపర్వంనుండి ప్రారంభమయింది. మనుమసిద్ధి 
భూపాలుడి అజ్ఞాతవాసం పాండవ అజ్ఞాతవాసంతో సరిపోలుతుంది. తిక్కన ఓరుగల్లు పయనం, రాయబార లక్షణం, రాజనీతి 
నైపుణ్యం ఉద్యోగపర్వంతో ఉన్మీలిస్తాయి. ఆరణ్యపర్వకథ తిక్కన ఆత్మాశ్రయ స్వభావానికి అనురూపమైనది కాదు. 


3. మహాభారత కథ జగ(త్రసిద్దం కాబట్టి పూర్వపర్వంలో జరిగిన కథ చెప్పకుండానే విరాటపర్వం మొదలుపెట్టవచ్చును. 
పఠితలకు ఏమాత్రమూ అసౌకర్యం ఉండదు. అంతేకాదు; అన్ని పర్వాలూ ఒకేరకంగా ఉండవు కాబట్టి ఒక్కొక్కపర్వాన్ని ఒక్కొక్క 
విధంగా చెప్పవచ్చును - (విరా.1.42) 'వలసినట్టు చెప్పవచ్చియుండు' అన్నాడు. ఆరణ్యపర్వంకంటె విరాటపర్వం తీరే వేరు. 


4. వైశంపాయనుడు “పరమ పవి(త్రులగు పాండుపు(త్రుల చరిత్రం బుపాఖ్యాన సహితంబుగా వ్యాఖ్యానంబు సేయుచుండ 
వారల వనవాస సమ్యగనుష్టానంబు సవిస్తరంబుగా విని” (విరా. 143) జనమేజయుడు విరాటపర్వకథను గురించి ఒక ప్రశ్న 
వేశాడట. ఈ వాక్యంలో తిక్కన ఆరణ్యపర్వ కథాస్వభావాన్ని తెలిపాడు. అది పాండవుల చరిత్రను (కథను లేదా శీలాన్ని) అనేక 
ఉపాఖ్యానాల నాధారంగా చేసికొని వ్యాఖ్యానించినట్టు ఉంటుందట. వనవాస(వ్రతాన్ని సముచితంగా అనుష్టించిన పద్దతి సవిస్తరంగా 
చెప్పినట్టుంటుందట. తిక్కన కథాకావ్య స్పృహ ఎక్కువగా కలవాడు. ఆఖ్యాన ఉపాఖ్యానాల సమ్యబ్నిర్మాణాన్ని నిర్వహించినవాడు 
నన్నయ. ఎరాటపర్వ కథ దానికి భిన్నంగా ఉన్నది. అందువలన విరాటపర్వంతో కథ నారంభించటం నన్నయ వస్తు నిర్మాణ 
దృష్టికంటె విలక్షణంగా గోచరించేది. విరాటపర్వంలో ఉపాఖ్యానాలే లేవు కూడా. అందువలన దాని వైనమే వేరు. 


5. ఆరణ్యపర్వం వరకు నన్నయ కథాకథనానికి వన్నెపెట్టే వర్షనలే నిర్వహించాడు. కథలో ఒదిగిన రూపకనిర్మాణాన్నే 
రూపుకట్టించాడు. విరాటపర్వంనుండి ఆ తీరు మారింది. తిక్కన కథనూ వర్లననూ అభినయాన్నీ హరిహరనాథుడి రూపంవలె 
సగం సగం చేసి సంవిధానం చేశాడు. నన్నయ రచన కృతి (కావ్యం) కాగా, తిక్కన రచన ప్రబంధమయింది. 


ఇటువంటి అనేక విధాలైన అంతర్గత కావ్యలక్షణాల వలన తిక్కన విరాటపర్వం నుండి ఆరంభించటమే జొచిత్యవంతంగా 
గోచరిస్తున్నది. అంతేకాదు. అష్టాదశపర్వాలలో మిగిలినవాటి కంటె విరాటపర్వానికి విశిష్టలక్షణాలను నాలుగింటిని పేర్కొన్నాడు 
తిక్కన. దానితో పర్వాలన్నీ ఒక యెత్తు; విరాటపర్వ మొక్కటీ ఒక యెత్తు-అని తిక్కన భావించినట్టు స్పష్టం. తిక్కన రచన 
చదివిన తరువాత తెలుగువారందరూ ఆ అభిప్రాయంతో ఏకీభవిస్తారు కూడా. 
14. విరాటపర్వం హృదయాహ్లాది 
౧ 


హృదయానికి ఆహ్లాదాన్ని కలిగించేది విరాటపర్వమట! ఈ లక్షణం అన్నిటికంటె మొదట లెక్కించతగిందట! ఆహ్లాదం 
కలిగించేది ఎవరికి? సహృదయులకు. పేరు విరాటపర్వం. విరాటనగరంలో పాండవులు అజ్ఞాతవాస జీవితాన్ని నిర్వహించిన 


పీర్రిక - 26 


కథను చెప్పేది కాబట్టి అది విరాటపర్వం. ఆహ్లాదం విరాటుడి వలన పాండవులకు కలుగవచ్చును; పాండవుల వలన విరాటుడికి 
కూడా కలుగవచ్చును; కథను తన్మయత్వంతో భావించే సహృదయులకు వారిరువురి వలన ఆహ్లాదం కలుగవచ్చును; కవి 
వర్లనల వలన, కల్పనలవలన పరితలకు ఆహ్లాదం కలుగవచ్చును. ఈ విధంగా నాలుగు రకాల ఆహ్లాదం కలిగించే స్వభావం 
విరాటపర్వకథకు సహజంగా ఉన్నదని తిక్కన నిర్దేశం. 


విరాటపర్వంలో సహృదయ స్టానీయుడు జనమేజయ మహారాజు. అతడు కథను వినదలచుకొని వేసే ప్రశ్నలోనే 
శ్రోతృహృదయాన్ని వ్యక్తం చేస్తాడు. మూలంలో అతడు వైశంపాయనుడిని ఇట్లా అడిగాడు: 


“కథం విరాట నగరే మమపూర్వపితామహాః । అజ్ఞాతవాసముషితాః దుర్యోధన భయార్షితాః ॥ 
పతివ్రతా మహాభాగా సతతం (బ్రహ్మవాదినీ । (ద్రౌపదీ చ కథం బ్రహ్మ న్నజ్ఞాతా దుఃఖితా-వసత్‌॥” (సం.4.1-2) 


“పాండవులు దుర్యోధనుడి వలని భయంతో పీడితులై అజ్ఞాతవాసం ఎట్టా గడిపారు? పతివ్రత, పుణ్యాత్మురాలు, 
శ్రీకృష్ణస్మరణ తత్పరురాలు అయిన ద్రౌపది దుఃఖంతో ఎట్టా గడిపింది? అని జనమేజయుడి ప్రశ్నలు. ఇందులో (శ్రోత కోరుకొంటున్న 
ముఖ్యవిషయమేమంటే - దుర్యోధనుడు చారచక్షువై పాండవులను గుర్తించాలని యత్నిస్తూంటే, ఆ ప్రయత్నం సఫలం కాకుండా 
రహస్యంగా కష్టాల కోర్చి, దుఃఖంతో కాలం ఎట్టా గడిపారో చెప్పుమని అడిగాడు. కథాకథనంలో (శ్రోత కోరుతున్న ప్రధానతాత్పర్యమది! 
మరి తిక్కనగారి జనమేజయుడి తీరు వేరు. 


చ. “మహిత సముజ్ఞ్యలాకృతులు, మానధనుల్‌, జనమాన్యు లంగనా 
సహితముగా నేమిగతి సమ్యగుపాయనిగూఢవృత్తిమై 
నహితుల కప్రభేద్యముగ నా పదుమూండగునేండు మత్పితా 
మహులు చరించి? రంతయు. [గ్రమంబున నా కెటుంగంగం జెప్పు మా!” (విరా.1.44) 


పాండవులు సహజంగా సమున్నతమైనవీ, సముజ్ఞ్యలమైనవీ అయిన ఆకారాలు కలవారు. వారు మారురూపాలు ఎట్లా 
ధరించారు? రూపాలకు వేషాలు మారినా వారి తేజస్సులు మారవు. ఒకవేళ తేజస్సులను కూడా కప్పిపుచ్చుకొని అణగిమణగి 
ఉన్నారనుకొన్నా, వారు సహజంగా అభిమానధనులు కావటంతో సేవావృత్తిలో మాటపడి సహించే (ప్రవృత్తి తక్కువ. అయినా వారు 
తలవంచి ఎట్లా మసలగలిగారు? వారు అనామకులు కారు. లోకమంతా వారిని గుర్తించి పూజించే మాననీయులు. ఎంత 
తమను తాము గోప్యంగా ఉంచుకొని తిరుగుతున్నా ప్రజలు వారిని గుర్తించి పూజిస్తారు. అట్టి లోకకీర్తి గలవారు లోకాన్ని ఎట్లా 
కన్నుగప్పారు? సరే! పాండవులు మగవారు. ఎన్ని తిప్పలైనా పడి ఎట్లాగో తమను తాము రక్షించుకొంటారు. కాని, వారు 
భార్యాసహితులే. ఆమెను వదలి అయిదుగురు వేరువేరుగా ఉండటానికి వీలులేదే? ఈ జటిల సమస్యను ఎట్లా ఎదుర్కొన్నారు? 
ఎటువంటి సమయోచిత సముచిత ఉపాయాలతో వారు శత్రువులకు అ(ప్రభేద్యంగా, రహస్యంగా ఆ పదమూడవ యేడు ఎట్లా 
గడపగలిగారు? ఈ (ప్రశ్నలకు సమాధానాలు వరుసగా సవివరంగా నాకు తెలిసేటట్టు చెప్పుమని జనమేజయుడి వేడుకోలు. 
మూలంలో (శ్రోత పాండవులు ఎట్టా భయంతో బాధపడుతూ గడిపారో చెప్పుమని కోరాడు. తెలుగులో పాండవులు ఎట్టా 
నిపుణంగా, అద్భుతంగా అజ్ఞాతవాసాన్ని శత్రువుల కంటబడకుండా నిర్వహించారో వినాలని కోరాడు. అడిగేవారికి అనుగుణంగా 
చెప్పేవారి కథనం సాగుతుంది. అందువలన వ్యాసకథనంలోని పద్దతి శత్రువుల భయం వలన పాండవులు పొందిన (ప్రయాసకు 
ప్రాధాన్యం ఇస్తుంది. తిక్కన కథనంలో 'సమ్యగుపాయ నిగూఢవృత్తిమై నహితుల కప్రభేద్యముగి ఎట్టా చరించారో చెప్పే పద్దతికి 
ప్రాచుర్యం ఉంటుంది. వ్యాసుడి రచన పఠితలకు హృదయోద్వేగం కలిగిస్తుంది. తిక్కన కథ హృదయాహ్లాదం కలిగిస్తుంది. 

మూలంలో జనమేజయుడు తాతలు పడిన బాధలు వినాలని ఆర్రుడై అడిగాడు. తెలుగులో జనమేజయుడు అంత 


అమాయకుడు కాడు. కథకుడికే ఒక పథకాన్ని చూపించగల (ప్రాఢుడు. అందుకే తానడిగిన (క్రమంలోనే కథ చెప్పుమన్నాడు. 
అన్వయం ఇట్లా కుదురుతుంది: (1) మహిత సముజ్ఞ్యలాకృతులు సమ్యగుపాయ నిగూఢవృత్తిమై ఏమిగతి చరించిరి? అన్నది 


పీర్రిక్ర - 27 


మొదటి ప్రశ్న. దీనికి బదులుగా ప్రథమాశ్వాసంలోని కథ ప్రవర్తిల్లింది. పాండవులు మారువేషాలు వేయలేదు. యముడి దయవలన 
వారికి మారురూపాలు వచ్చాయి. రూపాలకు తగిన వేషాలు అమరాయి. ఆ రూపాలు పాండవుల ఆకృతులపై ఆరోపిత రూపాలు. 
అవి వారి సహజమైన మహిత సముజ్ఞ్యలాకృతులను కప్పివైచి ఆరోపిత రూప సహజత్వాన్ని ప్రకటిస్తాయి. అవీ సముజ్ఞ్యలంగానే 
ఉంటాయి. కాని పాండవులని గుర్తించటానికి వీలులేకుండా ఉంటాయి. (ద్రౌపది సైరంధ్రీరూపం కూడా అటువంటిదే. దానివలన 
శత్రువులకు అప్రభేద్యంగా చరించగలిగారు. [ద్రౌపదీ పాండవుల (ప్రచ్చన్న రూపవైభవాలను వర్గించటానికి తిక్కన తన కావ్యకళాశిల్ప 
వైభవాన్ని విశేషంగా (ప్రదర్శించాడు. మారురూపాలలో మహోజ్ఞ్యలంగా ఉన్నా అసలు రూపాలను గుర్తించలేని నిగూఢవృత్తి ఈ 
ఘట్టంలో పఠితల హృదయాలకు ఆహ్లాదం కలిగిస్తుంది. 

(2) మానధనులు సమ్యగుపాయ నిగూఢవృత్తిమై ఏమిగతి చరించారు? - అనేది రెండో ప్రశ్న. అభిమానం దెబ్బతినే 
ఘట్టాలలో అజ్ఞాతవాసం భగ్నం కాకుండా పాండవులు సతీసమేతంగా ఎట్టా తమ గౌరవాలను కాపాడుకొన్నారో వివరించి 
చెప్పుమని ఈ (ప్రశ్న తాత్పర్యం. ఈ (ప్రశ్నకు ద్వితీయాశ్వాస వృత్తాంతం ప్రధాన సమాధానం. కీచకుడు ద్రౌపదిని కామించి 
ఆమెను నిండుకొలువుముందు (క్రిందపడవేసి అవమానించాడు. అది ఆమెకూ, పాండవులందరికీ మానభంగమే. భీము డు ద్రిక్తుడై 
మహావృక్షాన్ని పెరికి విజృంభించబోయినప్పుడు ధర్మజుడు అతడిని వారించటం, (ద్రౌపదిని మందలించి అంతఃపురానికి పంపటం 
అజ్ఞాతవాస(వ్రతాన్ని నిలుపుకొనటానికే కాని, ఆత్మాభిమానాన్ని చంపుకొని కాదు. అది సమయోచితమైన ఉపాయం. భీముడు 
కీచకోపకీచక సంహారాన్ని నిగూఢవృత్తితో నిర్వహించటం సమ్యగుపాయం. ఈ ఘట్టాన్ని తిక్కన ఒక (ప్రబంధంగా తీర్చిదిద్దాడు. 
మానధనుల మానవీరాన్ని మహనీయంగా పోషించి ఆహ్లాదాన్ని అద్భుతంగా అందించాడు. 


(3) జనమాన్యులు సమ్యగుపాయ నిగూఢవృత్తిమై ఏమిగతి చరించిరి? - అన్నది మూడవ (ప్రశ్న. విరాటుడి కొలువులో 
పాండవులూ, (ద్రౌపదీ సేవావృత్తులలో ఉన్నా, వారికి జనాదరణం అపరిమితంగా ఉండేది. కంకుభట్టు రాజు తరువాత రాజంతటివాడి 
వలె సభలో గౌరవాదరాలు పొందేవాడు. మత్స్యభూనాథుడి నీతివిద్య కంకుభట్టు. అతడి మాటమీదనే భీముడిని మల్లయుద్దంలోకి 
దింపాడు. సింహశార్జూలాది (క్రూరమృగాలతో పోరించేవాడు. చివరి కతడి మాటమీదనే భీముడికి ధర్మరాజుతోపాటు ఉత్తమ 
రథతురగాలను ఇప్పించి సుశర్మపై యుద్దానికి నడిపించాడు. నకుల సహదేవులు ఆయా శాఖలలో (ప్రధానాధికారులై రాజు 
మన్ననలను పొంది సుశర్మపై చేసే యుద్దంలో తోడ్పడ్డారు. సుశర్మతో జరిగిన యుద్దంలో విజయం ధర్మజ, భీమ, నకుల, 
సహదేవులు సాధించిపెట్టిందే. విరాటుడి మాన ప్రాణాలను రక్షించి అందరి మన్ననలను పొందిన జనమాన్యుల చరిత్ర 
తృతీయాశ్వాసంలో ప్రధానంగా తురంగలిస్తుంది. 


(4) అహితుల కప్రభేద్యముగ సమ్యగుపాయ నిగూఢవృత్తిమై ఏమిగతి చరించిరి? - అన్నది నాలుగవ (ప్రశ్న. దీనికి 
సమాధానం చతుర్ధ పంచమాశ్వాసాల వృత్తాంతం. అంటే ఉత్తరగోగ్రహణ కథ. ఇందులో బృహన్నల అయిన అర్జునుడు నిజరూపంతో 
కౌరవులను ఓడించి, మరల నిగూఢవృత్తితో విరాటనగరం చేరటం, తరువాత సమ్యగుపాయంతో పాండవులు భార్యాసమేతులై 
బయలు మెరసి, అజ్ఞాతవాస(వ్రతాన్ని నిర్విఘ్నంగా ముగించి ఉత్తరాభిమన్యుల వివాహం జరిపించటం అనే కథ ఇందులో వర్ణితం. 
ఉత్తర కుమారుడి (ప్రగల్భాలూ, అర్జునుడి వీరాలాపాలూ, అతడి యుద్ద విలాసాలూ పఠితలను ఆహ్హాదమగ్నులనుగా చేస్తాయి. 
ఈ విధంగా ప్రశ్నలే కథాప్రగతికి మార్గదర్శకాలు కావటం కూడా బుధులకు ఆహ్లాదదాయకమే. 


విరాటపర్వంలో హృదయాహ్లాదం కలిగించే మరొక విశేషం ఉన్నది. ఈ పర్వం ఒక అంతర్నాటకం వంటిది. పాండవులు 
మారురూపాలతో వ్యవహరించే విచిత్ర కథావృత్తం విరాటపర్వం. వారికి మారుపేర్టుకూడా ఉన్నాయి. వాటికితోడు గూఢనామాలు 
కూడా ఉన్నాయి. ఈ పర్వంలో యథావకాశంగా ఒక్కొక్కరూ మూడు రకాల పేర్లతో సూచించబడుతుంటారు. కంకుడు, 
వలలుడు, బృహన్నల, దామ(గ్రంథి, తంత్రీపాలుడు, సైరంధ్రి అనే మారుపేర్లతో కథ నడుస్తున్నా వారి సహజ నామాలతో 
కథకుడు వారి చర్యలను వివరిస్తుంటాడు. ఇందులో ఒక విశేషం ఉన్నది. కంకుడు వృత్తికి సన్నాసి, మాటల ధోరణికి ధర్మరాజు, 
భీముడు వృత్తికి వంటలవాడు, మల్లుడు. కాని, చేష్టలకు భీమసేనుడు. బృహన్నలది చిత్రమైన అవస్థ. అతడు మారురూపంలో 


పీర్రిక - 28 


పేడి. కాబట్టి పౌరుష కార్యాలకు పనికిరాడు. అంతఃపుర కన్యలకు నాట్యం నేర్పుతాడు. వేషానికి పేడిగా ఉన్నా రోషానికి అర్జునుడే. 
దామ(గ్రంథి, తం(త్రీపాలుడు వృత్తులలో నిమగ్నులై ఉన్నా స్వీయప్రవృత్తులను రక్షించుకొనేవారే. అట్టాగే (ద్రౌపది. ఆమె సేవావృత్తిలో 
సైరంధ్రి, మనఃప్రవృత్తిలో పాండవ పట్టమహిషి. పరితలు మారురూపాలలో ఉన్న పాండవుల అసలురూపాలను భావిస్తుంటారు. 
పరితలకు తెలిసిన రహస్యాలు విరాటపర్వంలోని ఇతర పాత్రలకు తెలియవు. వారు భీముడిని చూచి వలలుడని తలపోస్తారు. 
పఠితలు వలలుడిని చూచి భీముడని తెలిసి ఆనందిస్తారు. ఈ రహస్యం తెలియని పాత్రల అజ్ఞానానికి నవ్వుకొంటారు. అయినా 
వాళ్ళు పొందే అనుభవాన్ని కూడా పంచుకొంటారు. కాని, అది నిజం కాదనీ, పఠితలు పొందే అనుభవమే సత్యమని చిత్రంగా 
భావిస్తారు. ఈ ద్వంద్వానుభవమే ఆహ్లాదం. 


కథాకథనంలో ఉత్కంఠా పరిపోషణం వలన ఆహ్లాదం కలుగుతుంది. విరాటపర్వంలో అడుగడుగునా వచ్చే అడ్డంకులను 
అజ్ఞాతవాసవ్రతం భగ్నం కాకుండా సమ్యగుపాయాలతో పాండవులు అధిరోహించటంలో ఉత్కంఠ పోషించబడింది. మల్లముఖ్యుడి 
సమస్య ఉత్కంఠకు అంకురారోపణం చేసింది. అతడిని భీముడు ఓడించటంతో అది ఉత్కంఠావహంగా ముగిసింది. కీచకుడు 
పాండవాజ్ఞాతవాసానికి ప్రళయంగా తారసిల్దాడు. పాంచాలి గుట్టు రట్టుకెక్కితే పాండవుల గుట్టు బయటపడ్డట్ట. సుదేష్ష కపటోపాయం 
పరిస్థితిని తీవ్రతరం చేసింది. సభాసన్నివేశంలో ధర్మజ భీమ [ద్రౌపదుల సంభాషణలు, చేష్టలు ఉత్కంఠకు ఉన్నత స్థాయిని 
కలిగించాయి. భీముడి వ్యూహం, (ద్రౌపది నాటకం, కీచకోపకీచక రహస్య వధ ఉత్కంఠకు ఊపిరిపోశాయి. అవి గంధర్వుల 
చర్యలనే ప్రవాదం కథలో ఉత్కంఠా వాతావరణాన్ని బలంగా సృష్టించింది. దక్షిణోత్తర గోగ్రహణాలు పాండవ ప్రవాసానికి అగ్నిపరీక్షలు. 
ఆ రెండు ఘట్టాలూ ముగిసేంతవరకు పరిత ఉత్కంఠతో ఊగిపోతాడు. పాండవులు బయలుమెరిసే ఘట్టం ఉత్కంఠావహం. 
ఉత్తరాభిమన్యుల వివాహం విరాటపర్వంలో ఉత్కంఠకు ఉపసంహారం. ఉత్కంఠతో పఠితకు ఊపిరాడని ఆహ్లాదం కలుగుతుంది. 
అది ఆనందం కాదు. 


15. చతురం నిరాటపర్వం 
థి 


మహాభారతంలోని అష్టాదశపర్యాలలో విరాటపర్వం నాలుగవది. వరుసలో నాలుగవది అనటంలో విశేషం లేదు. చతుర్ధ 
శబ్దం వలన బుధజనులకు నాలుగు విశేషాలు స్ఫురిస్తాయి. 1. రాజనీతికి సంబంధించిన చతురుపాయాలలో చతుర్థమైన 
యుద్దోపాయం గమ్యమానం. ఇది ఒక విధంగా సార్థకం. ఈ పర్వంలో పాండవ అజ్ఞాతవాస భంగ కారణాలైనవన్నీ యుద్దంతోనే 
నివృత్తమౌతాయి, లేదా పరిషృతమౌతాయి. మల్ల, కీచక, ఉపకీచక యుద్దాలు, దక్షిణోత్తర గోగ్రహణ యుద్దాలూ అందుకు 

= Ee యు లంత యలు 
సాక్ష్యాలు. 2. రూపక నిర్మాణంలో అంకాలకు సంబంధించిన అర్ధ విశేషం రెండవది. సామాన్యంగా సంస్కృతంలో పంచసంధులతో 
కూడిన ఇతివృత్తం గల నాటకం ఏడంకాలలో రచించబడుతుంది. అందులో చతుర్ధ్థాంకం గర్భసంధికి అనుకూలంగా ఉంటుంది. 
కాళిదాస మహాకవి రచించిన అభిజ్ఞానశాకుంతల నాటకంలో చతుర్జాంకం అత్యుత్తమమైనదిగా పరిగణించబడుతుంది. “కావ్యేషు 
నాటకం రమ్యం, నాటకేషు శకుంతలా తత్రాపి చ చతుర్లో-౦కః, తత్ర శ్లోక చతుష్టయమ్‌॥” అని ప్రసిద్ది. అట్లాగే మహాభారతం 
థ Ey ర] (ర. ౧M 
ఒక నాటకమైతే అందులో విరాటపర్వం గర్భసంధిని నిర్వహించే చతుర్జాంకం వంటిది. ఇందులో పతాకస్థానీయులుగా కీచకుడు, 
సుశర్మ కనబడతారు. వారి కథలు స్వీయప్రయోజనాలను సాధిస్తూనే కథాకార్యానికి తోడ్పడతాయి. అర్జప్రకృతి అయిన పతాకతోపాటు 
ప్రాప్యాశ అనే కార్యావస్థ ఇందులో నిర్వహించబడుతుంది. కీచకసంహారం, సుశర్మతోడి, కౌరవులతోడి యుద్దం అనేవి ప్రాప్యాశను 
చిత్రిస్తాయి. పాండవులు కీచక సంహారంతో గండం గడిచి బయటపడతారు; ఉత్తర గోగ్రహణ యుద్దంతో గడువు గడిచి గట్టున 
పడతారు. కార్యం ఏమవుతుందో అనే ఉత్కంఠ గర్భసంధిలో బలంగా ఉండటం గమనార్హం. గర్భసంధ్యంగాలు కూడా ఇందులో 
సాంగంగా అన్వయించబడటం విశేషం. తిక్కన నాటకీయ శిల్ప ప్రాఢికి చతుర్థాంకతుల్యమైన చతుర పర్వనిర్వవాణం 
థ స థ 

చతురోదాహరణం. 3. చతుర్విధ రాజవిద్యలలో నాల్గవది దండనీతి. దానిని చిత్రించే ఘట్టాలు ఇందులో స్పష్టంగా కనబడుతున్నాయి 
కాబట్టి చతుర్ణమనే పదం రాజవిద్యాపరంగా సార్ణకమవుతున్నది. 4. వేదాంతపరంగా విరాటపర్వాన్ని మోక్షశాస్తంగా భావిస్తారు. 


పీర్రిక - 29 


జీవుడు పురాకృత కర్మఫల భోగం కొరకు ఒక రూపాన్ని ఆశ్రయించి అందులో ఆ భోగాన్ని అనుభవించి చివరకు యోగంతో ఆ 
శరీరాన్నుండి జీవుడిని ముక్తుని చేసికొనటం మోక్షమంటారు. పాండవులు మారురూపాలతో తాము (ప్రతిజ్ఞచేసిన అజ్ఞాత వత 
రూపకర్మను అనుభవించి, అందులోనుండి దైవానుగహంతో నివుణంగా ముక్తులైన విధం చెప్పబడింది కాబట్టి, 
చతుర్ధపురుషార్థతుల్యమైన కథ కలిగిందని తాతికపరంగా వ్యాఖ్యానించ వీలున్నది. తిక్కన వాడిన 'చతుర్హ పదం పై విధంగా 
చతురమైన అర్థ చతుష్టయాన్ని స్ఫురింపజేస్తున్నది. 

16. ఊర్జితకథో పేతం విరాటపర్వం 


ఊర్జిత కథ అంటే బిగువు కలిగిన కథ, లేదా జిగిబిగి కల కథ - అని (శ్రవ్యకావ్యపరంగానూ, ఇతివృత్తం ౪611-01 plot 
అని దృశ్యకావ్యపరంగానూ అన్వయం చెప్పవచ్చును. సంవిధానబంధురమైనది (శ్రవ్యకావ్యకథ; సంధి పంచక బంధురమైనది 
దృశ్యకావ్యకథ. ఈ రెండు లక్షణాలూ విరాటపర్యాని కున్నాయి. తిక్కనను ఉభయ కవిత్వ తత్త విభవోజ్ఞ్యలుడిగా చేశాయి. 


సంనిధాన బంధురమైన కథ 


(శవ్యకావ్యంలో బిగి సన్నివేశ సంవిధానాన్ని కార్యకారణబద్దంగా నిబంధించటంలో స్పష్టమవుతుంది. దీనిని రెండు 
విధాలుగా గమనించవచ్చును: 


1. ఆశ్వాస విభాగం: ధర్మరాజు ధౌమ్యుడి ఓదార్పుమాటలు విని తేరుకొని, తమ్ముల మనోధైర్యాన్ని గమనించి, ధర్మదేవత 
ఇచ్చిన వరాలతో మనసు దిటవు చేసికొని, 'నాకుంజూడ మత్స్యనరపతి సద్దర్మవర్తి, సుజనహితుల డవార్యబాహుబలుండు గాన 
నతనిపాల నందజు. దగవైన పనుల నిలుచు టభిమతంబు”* (1.64) అని నిశ్చయించాడు. దాని కనుగుణంగా వారందరూ 
మెలగవలసిన పనులను నిశ్చయించుకొని కొలువులో సముచితంగా చేరారు. అంతటితో ఆ కార్యం ముగిసింది. (ప్రథమాశ్వాసం 
కూడా ముగుస్తుంది. రెండవ ఆశ్యాసం భీముడు మల్లుడితో యుద్దం చేసి అతడిని జయించటంతో ప్రారంభమై, కీచకుడిని 
సంహరించటంతో ముగుస్తుంది. మల్టుర ద్వంద్వయుద్దం ఇందులోని సంవిధాన శిల్పం. జగదేకమల్లుడిని భీముడు బహిరంగంగానూ 
కీచకుడిని రహస్యంగానూ అద్భుతంగా చంపటం వలన ఉభయ మల్లవిద్యా ప్రదర్శనలతో ఒక సంవిధాన సౌష్టవాన్ని ద్వితీయాశ్యాసం 
సంతరించుకొన్నది. తృతీయాశ్వాసంలో దొమ్మియుద్దం లేదా పలువురు వీరులతో చేసే యుద్దాలు చి(త్రించబడ్డాయి. ఉపకీచకుల 
వధలో ఒకడు పలువురిని చంపిన పద్దతి, సుశర్మ తోడి యుద్దంలో పలువురితో సంకుల, ద్వంద్వయుద్దాలు చేసిన పద్దతి 
వర్లించబడి సజాతీయ యుద్ద సన్నివేశ సంవిధానం సాధించబడింది. చతుర్థాశ్వాసం ఉత్తరుడు రథికుడుగా బృహన్నల సారథిగా 
యుద్దయా(త్ర 'ప్రారంభించటంతో మొదలవుతుంది. [క్రమంగా బృహన్నల అర్జునుడుగా మారి రథికుడ్డై ఉత్తరుడిని సారథిగా 
చేసికొని భీష్మాదికురువీరుల కెదురు నడిచిన ఘట్టంతో ముగుస్తుంది. రథిక సారథులు వ్యత్యస్తమయ్యే వృత్తాంతం ఈ ఆశ్యాసానికి 
సంవిధాన చమత్కారాన్ని సంతరించింది. చివరిది పంచమాశ్వాసం. అర్జునుడు ఏకైక వీరుడై కౌరవ వీరులను నురుమాడటం 
ఇందులోని కథ. ముగింపులో ఉత్తరాభిమన్యుల వివాహం మంగళాంత సూచకం. 

2. ప్రబంధ మండలి : (శ్రవ్యకావ్యపరంగా తిక్కన మహాభారతాన్ని (ప్రబంధ మండలిగా పేర్కొన్నాడు. ఒక కార్యం, ఒక 
నాయకుడు, ఒక రసం, ఒక విశిష్ట రచనాళైలి ఉన్నది ప్రబంధం. విరాటపర్వ మంతా కలిసి ఒక (ప్రబంధం కావచ్చును. లేదా, 
మూడు (ప్రబంధాలు కావచ్చును. అవి- 1.కీచకవధ 2. దక్షిణగోగ్రహణం 3.ఉత్తరగోగ్రహణం. ఈ మూడు ఘట్టాలూ నిర్వహణలో 
ప్రబంధాలవంటివే. కీచకవధలో భీముడు నాయకుడు, యుద్దవీరం ప్రధానరసం. దక్షిణ గోగ్రహణంలో నలుగురు పాండవులు 
నాయక స్థానీయులు, యుద్దవీరం రసం. ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు నాయకుడు, యుద్దవీరం రసం. అనునాయకుల 
విజయాలన్నీ నాయకుడైన ధర్మరాజుకు అంగభూతాలవుతాయి. అనునాయక కార్యనిర్వహణ రూపాలైన ఈ మూడు ఘట్టాలూ 
మూడు (ప్రబంధాల మండలిగా భావించవచ్చును. లేదా విరాటపర్వంలో పాండవులు ప్రదర్శించిన వీరం ధర్మజనాయకా(శితమై 
ఆరంభంలో మధ్యలో నిర్వహణంలో పోషించబడటం (ప్రబంధశిల్పం. ఇది నిబిడ కథాసంవిధానం వలన సిద్ధించిన ప్రబంధ 
నిబంధనం. తిక్కన విరాటపర్వం కవితాశైలి రసాభ్యుచిత బంధం. వర్లనాత్మక, ఆలంకారిక, నాటకీయ శైలుల త్రివేణీ సంగమం. 


పీఠిక - 30 
3. సంధి పంచక బంధురమైన కథ 


ఊర్జితకథ అంటే దృశ్యకావ్య పరిభాషలో ఇతివృత్తం. 
“ఇతివృత్తంతు నాట్యస్య శరీరం పరికల్పితమ్‌। 
పంచభిః సంధిభి స్తస్య విభాగః సంప్రకల్పితమ్‌.” (నాట్యశాస్త్రమ్‌ 10.1) 


“ఇతివృత్తంతు కావ్యస్య శరీరం పరికల్పితమ్‌” అనే పాఠాంతరం కూడా ఉన్నది. వృత్తమంటే కథ. ఇతివృత్తమంటే: 
పంచసంధులతో అలంకరించబడిన కథ. విరాటపర్వం ఒక నాటకమైతే అందులో అయిదు ఆశ్యాసాలూ వరుసగా అయిదు 
సంధులకు ఆలవాలాలై ఉన్నాయి. ప్రథమాశ్వాసంలో ముఖసంధి ఉన్నది. విరాటుడి కొలువులో పాండవులు అజ్ఞాతవాస వ్రతాన్ని 
నిర్వహించాలని సంకల్పించటం బీజం. పాండవులలో (ప్రతివారూ విరాటుడి మనసు మెప్పించేటట్టు వర్తించాలని కార్యం ఆరంభిస్తారు. 
సేవలలో చేరి సేవిస్తారు. ఆరంభ బీజసంబంధం కలది ముఖసంధి. ద్వితీయాశ్వాసంలో ప్రతిముఖసంధి, భీముడు మల్టుడితో 
యుద్దం చేసి ఓడించిన ఘట్టం బిందువు. దానివలన భీముడు శ్నతుమర్దన క్రియకు ఉన్ముఖుడై ప్రధాన కథా (ప్రయోజనానికి 
అడ్డం వచ్చిన శక్తులను తొలగించే ప్రయత్నంలో ఉంటాడు. కీచకుడు (ద్రౌపదిని మోహించి, ఆమెను అవమానించినప్పుడు 
అతడిని సంహరించే తీవ్రయత్నానికి పూనుకొంటాడు. అందువలన (ప్రతిముఖసంధి భాసించింది. మూడవ ఆశ్యాసంలో గర్భసంధి. 
కీచక సంహారార్థం (ద్రౌపదీ భీములు ఒక పన్నాగం పన్నటం, అతడిని అర్హరా(త్రి నర్తనశాలకు రమ్మని సంకేతించటం, భీము 
డతడిని వంచించి చంపటం అనే కథలోనూ ఉపకీచకోదంతంలోనూ గర్భసంధి అలంకరించబడింది. కీచక వృత్తాంత వ్యాప్తి 
కారణంగా సుశర్మతో దక్షిణ గోగ్రహణ యుద్దం జరగటం పతాక. ఫలం సిద్దిస్తుందో లేదో అనే సంశయంతో కార్యయత్నం 
ఊగిసలాడినా చివరకు సంవత్సర నియమం ముగియటంతో ప్రాహ్యాశతో గర్భసంధి సిద్దించింది. దక్షిణ గోగ్రహణ యుద్ద 
విజయానంతరం కథలో (ప్రాప్యాశ ఏర్పడింది. నాలుగవ ఆశ్వాసంలో విమర్శ సంధి. ఇందులో ఉత్తరుడి కథ ప్రకరి వంటిది. 
అజ్ఞాతవాస నియమకాలం తీరటంతో అర్జునుడు నిజరూపం ధరించి కౌరవసేనలపై యుద్దానికి పోవటం విమర్శ సంధి. 
పంచమాశ్వాసంలో నిర్వహణ సంధి అద్భుతంగా నిర్వహించబడుతుంది. అర్జునుడి యుద్ధవీరం, పాండవులు బయలు మెరయటం, 
అభిమన్యుడి వివాహం అనే ఘట్టాలలో కార్యం ఫలాన్ని పొందుతుంది. నాటక వస్తువు కెంతటి నిర్మాణ సౌష్టవం ఉండాలో అంతటి 
బిగువు కలిగిన కథ ఇందులో ఉన్నది. 


తెలుగులో భారత నాటక కర్తలలో ముఖ్యులు తిరుపతి వేంకటకవులు. వారు భారత నాటకాలు వ్రాస్తూ విరాటపర్వకథను 
వదలివేశారు. ఎందువలన అంటే- అది స్వయం సమగ్రమైన రెండు మూడు నాటకాలుగా రచించదగిన ఊర్జితకథ కలది 
కావటమే. కీచక వధను, దక్షిణ గోగ్రహణాన్ని, ఉత్తర గో[గ్రహణాన్ని వేరు వేరు నాటకాలుగా కొందరు రచించారు. భారత పాత్రలు 
మారు రూపాలు ధరించి చరించే ఈ పర్వం భారత నాటక (స్రవంతిలో ఒదగటం కష్టం. అది దాని ప్రత్యేకత; ఒక రకమైన ఊర్జిత 
కథా స్వభావం. 

విరాటపర్వంలో ఉపాఖ్యానాలు లేవు. మొదటి నుండి చివరి వరకు వేగంగా సాగిపోయే కార్యచైతన్యం కథను ఊర్జితం 
చేసింది. ఉజ్జ్యలం చేసింది. 


17. ఊర్చిత కథలో ఒదిగిన నాటకీయత 


విరాటపర్వం ఊర్జితకథతో బిగిని, నాటకీయతతో జిగిని సంతరించుకొన్నది. నిబిడమైన కథలో నిపుణమైన నాటకీయతను 
నింపి కావ్యశరీరానికి సంధిబంధ రూపసౌందర్యంతోపాటు అభినయబంధురమైన విలాసలావణ్యాలను (ప్రదర్శించగల అభివ్యక్తి 
మాధుర్యాన్ని తిక్కన కల్పించాడు. 


కథలో నాటకీయత ఆరు అంశాల నాశ్రయించి ఆవిషృతమౌతుంది. 


పీర్రిక్ర - 31 


అ 


కథా సన్నివేశాలను నాటకరంగాలుగా తోచేటట్టు రూపొందించటం - రంగపరికల్పనం. 
2. పాత్రల సంభాషణలే కథకు ప్రాణం పోస్తున్నట్టు నిర్వహించటం - సంభాషణ శిల్పం. 
(హా 
3. మాట్లాడే పాత్రలు చతుర్విధాభినయంలో జీవిస్తున్నట్టు చిత్రించటం - చతుర్విధాభినయ (ప్రదర్శన చాతుర్యం. 
ca. ye 
4. కథలో సహజంగా సాగే వర్షనాంశాలను రూపక మర్యాదలుగా మలచటం - రూపక మర్యాదల రూపకల్పనం. 


5. రసాభ్యుదయోల్లాసంతోపాటు రసాభ్యుచిత బంధాన్ని కూడా పోషించి రక్తి కట్టించటం - (శ్రవ్యకావ్యశైలితో దృశ్యకావ్యశైలిని 
సమన్వయించటం. 


6. ఉభయ కావ్యశిల్పాలనూ జొచిత్య పోషకంగా ఉన్మీలింప చేయటం - ఉభయ కావ్యప్రాఢి పాటించే శిల్పం. 


వీటిని సమన్వయించుకొంటూ సమీక్షిస్తే తిక్కన రచనలో నాటకీయత సాక్షాత్కరిస్తుంది. అయిదాశ్వాసాల విరాట 
పర్వకథను విశ్లేషిస్తే ముప్పది రంగాల మహారూపకంగా తోస్తుంది. మూడు నాటకాల సంపుటిగా ముచ్చట కొలుపుతుంది. ఆ 
రంగాలలో పరిమాణాన్ని బట్టి చిన్నవి కొన్ని, అంకాలవలె పెద్దవి కొన్ని. స్వభావాన్ని బట్టి వాటిని సభారంగాలనీ, సమావే శరంగాలనీ, 
సంభాషణ రంగాలనీ, సమరరంగాలనీ నమీక్షించవచ్చును. పాత్రలను బట్టి ఏకపా(త్ర, ద్విపాత్ర, బహుపాత్రరంగాలనీ 
విశ్లేషించవచ్చును. ప్రదర్శన ప్రవృత్తిని బట్టి స్థిరరంగాలనీ, చల(ద్రంగాలనీ, మిశ్ర రంగాలనీ వివేచించవచ్చును. వీటిలో స్టలకాలపాత్రలకు 
న! న్‌! అరా ౮ 
సంబంధించిన ఐక్యత్రయాన్ని సంభావించవచ్చును. వీటిలో కొన్ని సమాంతర నిర్మాణ, రసభావ, రచనా శిల్సాలను (ప్రకటించేవిగా 
కనబడవచ్చును. (శవ్యకావ్యంలో ఒదగగలిగిన దశరూపక స్వభావ సన్నివేశాలను యథావకాశంగా విరాటపర్వంలో విశేషంగా 
సహృదయులు సందర్శించవచ్చును. ఇంత వైవిధ్యంతో కూడిన నాటకీయత ఈ పర్వంలోని ఊర్జిత కథకు ఉజ్జలతను 
ప్రసాదించింది. 


(1) సభారంగ సప్తకం : రాజు తీర్చిన కొలువు సభ. విరాటపర్వంలో విరాటుడు రాజు. అతడి పురంలో అజ్ఞాత 
బీవితం సాగిస్తున్నారు పాండవులు. సంవత్సరం గడిచేంతవరకు విరాటుడికి పాండవులు అంగభూతులు. అయినా వారు పరోక్షంగా 
విరాట నగర, సామ్రాజ్య రక్షకులు. వారి కథ కనుకూలంగా విరాటుడు అయిదుసార్లు సభ తీర్చిన ఘట్టాలను తిక్కన తీర్చిదిద్దాడు. 
ప్రతినాయకుడైన దుర్యోధనుడు, నాయకుడైన ధర్మరాజు తీర్చిన సభలను తుల్యబలంతో తిక్కన చిత్రించాడు. రంగాలలో 
సభారంగాలకు సమున్నత స్థానం ఉన్నది. అవి వట్టి సన్నివేశాలు మాత్రమే కావు; వస్తుధ్వనితో రసధ్వనిని పోషించటానికి తిక్కన 
వాడుకొన్న చక్కని శిల్ప సామగగ్రులు. 


బయలి కొలువు : పాండవులు మారురూపాలతో విరాటనగరంలో ప్రవేశించేటప్పుడు దైవయోగం వలన విరాటుడు 
బయలి కొలువు తీర్చి ఉన్నాడు. మూలంలో యుధిష్టిరుడు రాజసభలో (ప్రవేశించినట్టున్నది. తిక్కన దానిని బయలికొలువుగా 
మార్చాడు. రాజసభలో మంత్రులచేత నిశ్చయించబడిన కార్యకలాపాలకు [ప్రాధాన్యం ఉంటుంది. బయలి కొలువులో ప్రజలతో 
రాజుకు ముఖాముఖి ఏర్పడుతుంది. పాండవ (ప్రవేశానికి బయలికొలువే సముచితం. నిండుకొలువులో రాజు మంత్రిమండలి 
సలహాలతో తీర్చులిస్తాడు. బయలి కొలువులో తానే స్వయంగా రుటితి స్ఫూర్తితో నిర్ణయాలు తీసికొని అమలు చేస్తాడు. కథకు 
కావలసింది ఈ రెండో మెలకువే. అందువలన పాండవులకూ విరాటుడికీ మాత్రమే సంభాషణలు నడుస్తాయి. కథ 
వేగవంతమవుతుంది. తిక్కన మార్పు సన్నివేశౌచిత్యానికి చక్కని ఒరవడి. 


తిక్కన సభను కల్పించటంలో ఎట్టా చొరవ తీసికొన్నాడో, దానిని నిర్వహించటంలో కూడా మూలం కంటె ముందుచూపుతో 
శ్రద్ద తీసికొన్నాడు. దానిని నాలుగు అంశాలలో మనం గమనించవచ్చును. 1. విరాటుడిలో సాత్మిక సంస్కారాన్ని సముచితంగా 
పోషించటం. 2. పాత్రోచిత చతుర్విధాభినయాలను చిత్రించటం. 3. పాండవుల (ప్రవేశ క్రమాన్ని మూలంలో కంటె భిన్నంగా 
సంఘటించటం 4. భావికథార్థ సూచనలతో ఉభయకావ్యప్రాఢి పాటించే శిల్పాన్ని ప్రదర్శించటం. 


పీర్రిక - 32 


విరాటుడు ఆనాడు బయలి కొలువు తీర్చటం దైవనియోగం. ఇది తిక్కన ఆ రంగావహనకు ఇచ్చిన అన్వయ సూ(త్రం. 
ఈ రంగంలో వ్యవహరించే పాత్రలన్నీ దేవు డాడించే పాత్రలు. పాండవు లజ్ఞాతంగా విరాటుడి కొలువులో ఉండాలి. మారురూపాలలో 
ఉన్నా పాండవులు మహిత సముజ్ఞలాకృతులు. వారి ఆకారాలను చూచిన విరాటుడు వారందరూ మహారాజయోగానికి అర్హులని 
భావిస్తాడు. వారి పుట్టుపూర్యోత్తరాలను గురించి గుచ్చి గుచ్చి అడుగుతాడు. తన రాజ్యాన్ని సైతం ధర్మజాదులకు ఇచ్చుకొనటానికి 
సిద్దమౌతాడు. వారందరూ ధర్మరాజు కొలువులో ఉండి ఆయన (ప్రశంస లందుకొన్నారని చెప్పుకొన్నా, వారు అయిదుగురు ఆ 
రోజే వరుసగా తన కొలువులో చేరినా, అతడు వారిని పాండవులని గుర్తించలేకపోయాడు. ఆ తరువాత సుదేష్ల, కీచకుడు సైతం 
వారిని పాండవులుగా, సైరంధ్రిని |ద్రౌపదిగా గుర్తించలేకపోయారు. ఇది కూడా దైవనియోగమే. మారురూపాలతో (ప్రజల మధ్యకు 
వచ్చిన పాండవులను (ప్రజలూ, రాజూ గుర్తించలేకపోయారనటం భావికథాగతికి ధ్వని సంకేతం. దుర్యోధనుడి చారులుకూడా 
వారిని మారురూపాలతో గుర్తించలేకపోయారు. వారి వీరకృత్యాలవలన మాత్రమే దుర్యోధనుడు అనుమానించగలిగాడు. 
పాండవులను గుర్తించగలిగినవారు ఆ కాలంలో ఒకరో ఇద్దరో ఉన్నారు. వారు భీష్ముడు, (ద్రోణుడు. వారు రంగంలో 
ప్రవేశించేంతవరకు పాండవులకు భయం లేదని వస్తుధ్వని. 


మూలంలో విరాటుడు నిర్మల హృదయుడు, సంస్కారవంతుడు. తిక్కన చిత్రించిన విరాటుడు సాత్వికగుణ 
సంపన్నుడేకాక, సాతికాభినయ సమర్ధుడు. వ్యక్తుల రూపరేఖలను చూచి వారి జాతకాలను చెప్పగలిగిన గడుసరి. ఎంత ఉత్తముడో 
అంత ఉద్విగ్న హృదయుడు. తెలిసి తెలిసి ఎవరికీ అపకారం చేసేవాడు కాడు. ధర్మజుడే అన్నట్టు అతడు అక్షరాలా సద్దర్మవర్తి, 
సుజనహితుడు. అయినా అవార్యబాహుబలుడు. బయలి కొలువులో విరాటుడి చేష్టలు ఈ లక్షణాలన్నిటికీ అభినయ వ్యాఖ్యలు. 


విరాటుడు - సన్నాసి రూపంలో వస్తున్న ధర్మరాజును చూచి (త్రిమూర్తులతో పోల్చాడు. త్రిజగాలనూ ఏలదగినవాడన్నాడు. 
మూర్జాభిషిక్తులు (మైక్కదగిన పాదపద్మాలు గల స(మ్రాట్టుగా ఉన్నాడని ఊహించాడు. మహాత్ముడని ప్రశంసించాడు. 
మత్స్యరాజ్యాన్నంతా అతడి కిచ్చినా తక్కువే అనుకొన్నాడు. ప్రజలందరూ అతడిని చూచి ప్రత్యుత్తానం చేస్తే తానూ లేచి, 
గద్దియ దిగి నమస్కరించి, ఆయన ఇచ్చిన ఆశీస్సులను పొందాడు. ధర్మరాజును సముచిత సమున్నతాసనం మీద కూర్చుండబెట్టాడు. 
వినయంతో కుశల (ప్రశ్నలు ప్రారంభించాడు. మూలంలోని విరాటుడికి ఇంత భక్తి శ్రద్దలూ, వినయవివేకాలూ లేవు. తెలుగు 
విరాటుడి మనస్సులో మొదట ధర్మరాజు చిత్రాన్ని ఇట్లా ముద్రించాడు కాబట్టే, ఆ తరువాత అజ్ఞాత వ్రతాంతంలో ధర్మరాజును 
గుర్తించి అతడు నిశ్ళంకగా- 'వినయంబు మిగుల. గుంతీతనయా([గ్రజు పాదపీఠతలమున ఫాలంబును బొంద జా6గియొక్కి 
యతని కౌంగిలి వడెసె సమ్మదము తళుకొత్తన్‌' (5.340) అని తిక్కన చెప్పాడు. బయలు మెరిసిన ధర్మరాజును (మొక్కిన 
విజ్ఞతకూ, అతడి కౌగిలి పొందగలిగే యోగ్యతకూ తగిన బీజాలను విరాటుడి హృదయక్షేత్రంలో ఈ కొలువులోనే నాటాడు 
తిక్కన. దానితో తిక్కన చెక్కిన చైతన్యశిల్పమయ్యాడు విరాటుడు. 


విరాటుడిలో సాతి కభావస్సందన సాం(ద్రంగా స్ఫురిస్తుంది. మదించిన ఏనుగు వలె వస్తున్న వలలుడిని చూచి విరటుడు 
ఉలికిపడ్డాడు. వెక్కసపడ్డాడు. అతడి విపుల వక్షస్థలాన్ని చూచి పరవశించాడు. భూతలానికి దిగివచ్చిన సూర్యుడో చంద్రుడో అని 
ఊహించాడు. భీము డంగీకరించగా హర్షోత్కర్షంతో మనసులో పొంగిపోయాడు. పేడిరూపంలో దాగి ఉన్న అర్జునుడి సహజ 
వీరలక్షణాలను లోలోన భావించి తన కోదండాన్నీ రథాన్నీ ఇవ్వటానికి సిద్దమయ్యాడు. బృహన్నల శాపవృత్తాంతం విని 
విషజ్ఞహృదయుడైపోయాడు. ముద్దులు మూటకట్టే తన కూతురు ఉత్తర నిండుసభలో తనకు మొక్కితే విరాటుడు ఉబ్బిపోయాడు. 
కూతురును మక్కువతో దగ్గరకు తీసికొన్నాడు. ఆమె మొగంలో తన మొగముంచి కళ్ళారా చూచాడు. మునివేళ్ళతో ఆమె 
ముంగురులు సవరించాడు. పులుకుపులుకున చూచాడు. శిరోజాలను వాత్సల్యంతో స్పృశించాడు. విరాటుడికి ఏ భావమైనా 
అరకొరగా రాదు. గట్టు పొంగేటట్టు ప్రవహిస్తుంది. బృహన్నల చేతిలో ఉత్తరను ఉంచుతూ అంపకాలప్పుడు ఆడపిల్లను అత్తమామల 
చేతులలో పెడుతున్నంత ఆర్భాటం చేశాడు. కూతురిని గురుకులానికి పంపుతున్నంత సంబరపడ్డాడు. నకుల, సహదేవులకు 
వారు కోరుకొన్న ఉద్యోగాలిచ్చి మనసులో తృప్తిపడ్డాడు. మూలంలో విరాటుడికి ఇంతటి నాగరకమైన అభినయ నైపుణ్యం లేదు. 
ఇది విరాటుడికి తిక్కన నేర్పిన నాట్యవిద్య. 


పీఠిక - 33 

రూపాలూ వేషాలూ మారి సాక్షాత్తూ రూపకంలోని నటులవలె రంగప్రవేశం చేసిన పాండవులను అటు వ్యాసుడూ, 
ఇటు తిక్కనా అభినివేశంతో వర్షించారు. వ్యాసుడు పాండవుల రూపవేషాల వివరాలను తెలుపుతున్నట్లు వరించగా, తిక్కన ఒక 
క్రమపద్దతిలో పాత్రోచిత వేషధారణను అమర్చాడు. తిక్కన వేషాలంకరణమర్మజ్ఞాడుగా పాత్రలను చిత్రించి ఆంగికాభినయాన్ని 
సాంగంగా సాక్షాత్కరింపజేశాడు. దానికి తోడు పాత్రోచిత విశిష్టాభినయ ముద్రలను (౭౧౧9౧09) తిక్కన మేళవించాడు. 
దానితో పాత్రోచితాభినయం చేయగలిగిన సుశిక్షిత నటులుగా తెలుగులో వెలుగొందారు. వారి సమున్నత రూప వైభవాలకు 
అనుగుణంగా సీసపద్యాలను, వృత్తాలనూ వాడి తిక్కన ఛందోమయమైన శిల్పాలంకారాన్ని సంతరించాడు. ధర్మజ భీమార్జున 
ద్రౌపదుల రూపాలూ, ఉత్తర సౌందర్యం సీసపద్యాలలో చిత్రించటం విశేషం. తిక్కన పాత్రలకు వలెనే సీసపద్యాలకు కూడా 
క్రమాలంకార సంస్కృతిని అలవరచాడు. 


మూలంలో ధర్మరాజాదులు మాట్లాడుతున్నప్పుడు వారికి అసత్యదోషం కలుగకుండా శ్లేషార్థ విశిష్టపద ప్రయోగాలతో 
వాచికాభినయాన్ని సాగించాడు వ్యాసుడు. అది బుషి అయిన వ్యాసభట్టారకుడు పాండవులలో సత్యనిరతిని కాపాడటానికి చేసిన 
ఉదాత్త ప్రయత్నం. సంస్కృత శబ్దాలలోని వ్యుత్పత్తిమూలకమైన శ్లేషను తెలుగులోనికి తెచ్చి తెలుగుదనాన్ని తగ్గించ తలచుకొనలేదు 
తిక్కన. తాను చేస్తున్న ఈ మార్పును విజ్ఞులు విమర్శిస్తారని ముందే ఊహించి ధర్మరాజుతో మన ముందరికాళ్ళకు బంధాలు 


వేయించాడు. 
ఆ. “ఉన్నరూప పలుకు నన్నరు లెక్కడ(। గలరు? తో(చినట్లు పలుకు పలుక 
నైన చందమయ్యె; నంతియకా కంత । పట్టి చూడంగలరె యెట్టివారు?' ' (విరా.1.191) 


ఈ మాటలు నాలుగు ప్రయోజనాలు సాధిస్తున్నాయి. సన్న్యాసి రూపంలో ఉన్న ధర్మరాజు వేదాంత ధోరణిలో 

పలుకుతున్నట్టు పాత్రోచిత సంభాషణను చిత్రించటం ఒక ప్రయోజనం. శ్లేష నాశ్రయించి నిజం పలికినట్లు చిత్రించటం మానవ 
(30) (30) ౧M 

పాత్రల సహజ స్వభావం కాదని తిక్కన భావించినట్లు చెప్పటం రెండవ ప్రయోజనం. ఒకవేళ కవిత్వంలో శ్రేషమయంగా పాండవులు 
మాట్లాడినట్టు రచించినా పాఠకు లంత సులభంగా అర్థం చేసికొనలేరని తిక్కన భావించటం మూడవ ప్రయోజనం. తిక్కన ఒక 
పద్యంలో ఏదైనా విశేషాన్ని నిక్షిప్తం చేసి చెప్పితే దానిని తరువాతి పద్యంలోనూ వచనంలోనూ సూచించటం పరిపాటి. అందువలన 
ఈ శ్లేషోకులను తిక్కన మన్నించి ఉండకపోవచ్చును. ఈ మూడే కాక, నాటక శిల్పమైన మరొక (ప్రయోజనాన్ని ఉద్దేశించి 
ధర్మరాజుచేత ఈ మాటలు తిక్కన పలికించి ఉండవచ్చును. 


“మృదు లలిత పదాఢ్యం, గూఢశబ్బార్ధహీనమ్‌। జనపద సుఖబోధ్యం, యుక్తిమ నృత్యయోగ్యమ్‌ 
బహుకృత రసమార్గం, సంధి సంధానయుక్షమ్‌ । స భవతి శుభకావ్యం, నాటక (ప్రేక్షకాణామ్‌” 


అన్న భరతుడి వాక్యం తిక్కనకు కొలమానంగా నిలిచి ఉంటుంది. అందువలన మూలంలో కంటె భిన్నంగా పాండవ 
పాత్రలు శ్లేషను పరిత్యజించేటట్టు తిక్కన చేశాడు. శ్రేషను వదలినా ఉభయ కావ్య శిల్పాన్ని వదలుకొనేటట్టు చేయలేదు. మచ్చుకు 
ధర్మరాజు వాక్య విన్యాసాన్ని సమీక్షిద్దాం. 
మూలం:“యుధిష్టిర స్యాస మహం పురా సఖా । వైయాఘ్రపద్యః పునరస్మి బ్రాహ్మణః 

అక్షాన్‌ ప్రవప్తుం కుశలో-స్మి దేవితా । కజ్కేతి నామ్నాస్మి విరాట విశ్రుతః” (సం.4-6-10) 

నేను పూర్వం యుధిష్టిరుడి చెలికాడినని (ప్రకృతార్థం. నీకూ యుద్దంలో స్థిరంగా తోడుగా ఉంటానని శ్లేషార్థం. 


వ్యాఘ్రపాదగోత్రం వాడినని ఒక అర్థం. యముడి కొడుకునని శ్లేషార్ణం (వ్యాఘ్రం వలె ప్రాణులపై పడేవాడు వ్యాఘ్రపదుడు - 
అంటే యముడు. అతడి కొడుకు వైయాఘ్రుపద్యుడు). నేను బ్రాహ్మణుడనని ప్రకృతార్థం. బ్రాహ్మణుల కోర్కెలను విరివిగా 


పీర్రిక - 34 


తీర్చేవాడనని రెండో అర్థం. కంకుడంటే యముడనే అర్థం కూడా ఉంది కాబట్టి ధర్మరాజనే అర్ధం గూఢంగా స్ఫురిస్తుంది. పాచిక 
లాడటంలో నేర్పరి కావటం అనే వాక్యంలో శ్లేషేమీ లేదు. 'అక్షాన్‌ ప్రయోక్తుం కుశలః' అనే అంశం విరాటుడికి కావలసింది. 
అందులో గూఢార్థంగానీ, శ్రేషార్థం కాని లేదు కాబట్టి, దానిని తెలిసికొని ధర్మరాజును అతడు మన్నించాడు. మిగిలిన మాటలలోని 
శ్లేషలన్నీ అక్కడ నిరర్ధకాలే అయిపోయాయి. అందువలన శ్లేషమూలక ధ్వనిని తిక్కన మన్నించక సన్నివేశానికి “తోచినట్లు పలుకు 
౧ థ ౧ ౧ 
పలుకనైన' చందాన్ని అనుసరించాడు. తిక్కన తన మనసులోని మాటను ధర్మరాజుచేత చెప్పించి మిగిలిన పాండవులందరిదీ 
అదే బాట అని ధ్వనింపజేశాడు. 


తిక్కన పలికించిన మాటలు శ్లేషలు కావు; వ్యంగ్యాలు. నేను ద్విజుడ నన్నాడు. ద్విజశబ్దం బ్రాహ్మణ క్షత్రియ వాచి. 
కురువిషయ జాతుడన్నాడు. పూర్వకాలంలో గోత్రం చెప్పటం పరిపాటి. తిక్కన కాలంలో దేశం చెప్పితే చాలు. సుజన పియుడట! 
అందుకే విరాటుడి వద్దకు వచ్చాడని భావం. ధర్మసుతు సఖుడు కావటం వలన ఉత్తముడని ధ్వని. సన్న్యాసాశ్రమంతో కూడి 
ఉన్నాడట. ప్రస్తుత సన్యాసి వేషం ఒక ప్రయోజనంతో కూడి ఉన్నదని వ్యంగ్యం. రాజులకు కావలసిన బహు వినోదాలు కంకుడికి 
తెలుసునట. ఆ మాట విరాటుడికి ఆసక్తి కలిగించేది. ద్యూత క్రీడ తెలుసట కాని, బంధువులతో మోసగించబడటం చేత దానిమీద 
విరక్తిగలిగి దేశం వదలి లేచివచ్చాడట! అందువలన పందెం లేని జూదమే ఆడతాడట! ధర్మపరుల స్నేహంతో రాజనీతి విద్యలో 
కొంత పరిచయం ఉన్నదట! పేరు కంకుడట! తెలుగులో కంకుభట్టు మూలంలో కంటె ఎక్కువ మాట్లాడాడు. అయినా ప్రతి 
మాటా విరాటపర్వంలో భావికథలో అతనివృత్తంలో సత్యమయ్యేటట్టు మాట్లాడాడు. భావికథార్ణ వ్యంజకమైన పతాకస్థానాన్ని తన 
మాటలతో రూపకమర్యాదలలో నిలుపగలిగాడు. వ్యాసుడి ధర్మరాజు సత్యసంధుడు, తిక్కన ధర్మరాజు వాక్యనిపుణుడు. 


ఇట్లాగే భీమాదుల మాటలూ సాగాయి. తిక్కన వారి మాటలకు వాస్తవరక్తినీ వ్యంజనా శక్తినీ ప్రసాదించాడు. అజ్ఞాతవాసంలో 
పాండవులు పెట్టుకొన్న పేర్లు మూలంలో కంటె తెలుగులో కొన్ని మారాయి. దీనిని గురించి జనహితవ్యాఖ్య ఇట్లా పేర్కొన్నది. 
“మూలంలోనూ, తెలుగులోనూ కొన్ని పేర్లు యథాతథంగా ఉన్నాయి. కొన్ని మార్పు చెందాయి. కారణం ఏమిటో! సంస్కృతంలోని 
పేర్లకు వ్యాఖ్యాతలు అర్థాలు వ్రాశారు. తెలుగులోని పేర్లకు అంతగా అర్థం కొన్నిటి కుదరటం లేదు. 
౧ థ ౧ థ 


ధర్మరాజు- (సం) కంకః (తె) కంకుడు, కంకుభట్టు; కంకుడంటే యమధర్మరాజు, ఇతడు అతని కొడుకు. “ఆత్మావై 
పుత్ర నామాక సి” - అందుచేత అతడూ కంకుడే. భీముడు - (సం) వల్లవః వలలుడు, వల్లవః అంటే వంటవాడని అర్థం. కాని, 
తెలుగులో ఆ అర్థం ఉందా? పరిశీలించాలి. అర్జునుడు - (సం) బృహన్నలః (తె) బృహన్నల, బృహత్‌= కప్పుబడే, నలః- రలయో 
రభేదః నరః=అర్జ్హునుడు; ప్రచ్చన్నవేషంలో ఉన్న అర్జునుడు. నకులుడు- (సం) (గ్రన్థికః (తె) దామగ్రంథి. గంథమనగా ఆయుర్వేదము. 
అది ఎరిగినవాడు (గ్రన్దికుడు. ఈ అర్థము అశ్వినీదేవతల కుమారుడుగా సముచితము. సహదేవుడు - (సం) తన్తిపాలః; (తె) 
తం(త్రీపాలుడు. తన్తి= గోశాస్రజ్ఞానం; దీనితో ఆవుల్ని రక్షించేవాడు అని సంస్కృతంలో అర్థం. కాని, తెలుగులో ఒక రేఫం 
అదనంగా చేరింది. దీని కర్ణం అదే అవుతుంది. సంస్కృతంలో తన పేరు అరిష్టనేమి-అని సహదేవుడు చెప్పుకొంటాడు. ఈ 
రెండు పేర్లు ఏమిటో? [ద్రౌపది- (సం) మాలినీ; (తె) మాలిని - మాలలు కూర్చేది. పాండవుల రహస్య వ్యవహారానికి పేర్లు 
రెండింటా సమానమే. అవి వరుసగా జయ, జయంత, విజయ, జయత్సేన, జయద్బల-అనేవి” (పు.1.245, 246) 


విరాటుడి బయలుసభకు తుల్యంగా సుదేష్ష బయలుసభ చిత్రించబడింది. ఆమె అంతఃపురం నుండి బయటకు వచ్చి 
ఒక భవనోపరితలంమీద చివర నిలిచి బయటి బజారులోకి చూస్తుండగా (ద్రౌపది కనబడుతుంది. ఆకర్షితురాలై ఆమెను చెలితో 
తన కడకు పిలిపించుకొంటుంది. అంతఃపురోచితమైన బయలు సభ. ఎంత చక్కని సామ్యం! సైరం(ధ్రిగా (ద్రౌపది తనను 
పరిచయం చేసికొంటూ తన కైదుగురు గంధర్వులు పతులని చెప్పుకొన్నది. పతివ్రతలుగా వాసికెక్కిన సైరంధ్రీజాతి వనిత నని 
చెప్పుకొన్నది. సత్యాన్ని మనోహరంగా చెప్పికొని అజ్ఞాతవాసాన్ని విజ్ఞతతో నడుపుకొన్న (ద్రౌపది ఈ రంగానికి అనుబంధమైన 
ఉపరంగంలో పాత్రోచితంగా (ప్రవర్తించింది. 


పీర్రిక - 35 


విరాటుడి కొలువులో పాండవులు జ్యేష్టానుపూర్విగా (ప్రవేశించారు. ఆ తరువాత (ద్రౌపది సుదేష్ట అంతఃపురంలో 
ప్రవేశించినట్లు తోస్తుంది. అయినా, ఈరెండు సన్నివేశాలూ సమాంతరంగా జరిగాయి. కాని, కథాకథనంలో క్రమం పాటించాడు 
తిక్కన. విశేషమేమంటే-తిక్కన వర్షించిన తీరు కుంభకోణ(ప్రతిలో తప్ప మిగిలిన సంస్కృతభారత (ప్రతులలో కానరాదు. కాబట్టి 
భండార్కర్‌ ప్రతిని బట్టి చూస్తే ఈ కల్పన అమూలకం. అయినా, దీని కొక ఆధారం ఒక సంస్కృత (ప్రతిలో ఉన్నది. కాబట్టి 
కల్పిత మనటానికి వీలులేదు. కాగా, తిక్కన ఈ కల్పననే సమర్థించాడని భావించాలి. భండార్‌కర్‌ ప్రతిలో పాండవులు - 
ధర్మరాజు, భీముడు, ద్రౌపది, సహదేవుడు, అర్జునుడు, నకులుడు - అనే (క్రమంలో విరాటుడి కొలువులో ప్రవేశించి నట్టున్నది. 
ఇది వ్యూహాత్మకంగా చేసిన (ప్రవేశం కావచ్చును. ధర్మరాజు ముందు మార్గం చూపాలి. అతడు నగరిలో (ప్రవేశించిన తరువాత 
అతడికి రక్షాకవచంవలె భీముడు ప్రవేశించాలి.వరుసలో పాండవ పట్టమహిషి సురక్షితంగా సుదేష్ల అంతఃపురంలో చేరాలి. అంతవరకూ 
అర్జునుడు ఆమెకు అండగా గుప్తంగా ఉండాలి. ఆ సంధికాలంలో చిన్నవాడైన సహదేవుడు విరాటుడి కొలువులో కుదురుకొనాలి. 
ఆ తరువాత పేడిరూపంలో ఉన్న అర్జునుడు అంతఃపుర (ప్రవేశాన్ని పొందగలగటం జరుగుతుందా? లేదా? అని పరిశీలించాలి. 
అది (ధ్రువపడిన తరువాత నకులుడు ప్రవేశించాలి. పాండవులలో ధర్మరాజు తరువాత నకులుడికి ఒక (ప్రత్యేక స్థానమున్నది. 
మాద్రేయులలో అతడు ప్రథముడు. పెద్ద కొడుకులు చేసే పనులు ఏవైనా చేయవలసి వస్తే ధర్మరాజు నకులుడినే ప్రయోగిస్తాడు. 
యక్షప్రశ్ళల ఘట్టంలో ఆ పనే చేశాడు. పాండవులలో ఇద్దరే బ్రతికి ఉండవలసిన అవసరం వస్తే ధర్మజుడి తరువాత నకులుడే 
ఉండాలి. ఈ ధర్మాన్ని ఆ(శయించి ధర్మజాదులందరూ విరాటుడి కొలువులో సురక్షితంగా చేరారన్న విషయాన్ని (ధ్రువపరచుకొన్న 
తరువాతే నకులుడు (ప్రవేశించటం లౌకిక వ్యూహాన్ని అనుసరించి సమంజసం. అయితే ఈ వ్యూహంవలన కథలో ఎటువంటి 
విశిష్ట ప్రయోజనం సాధించబడటం లేదు. కథకు నిబిడబంధం ఏర్పడటం లేదు. తిక్కన అందుకే దీనిని (గ్రహించలేదు. 


పాండవులు జ్యేష్టానుపూర్విగా ప్రవేశించటంతో కథలో ఐక్యత సాధించబడింది. పాండవులు తాము అజ్ఞాతవాసంలో 
(( 4 బ్య 
ఎట్టా మెలగాలని భావించి ఏ క్రమంలో ఆ అంశాన్ని ఆవిష్కరించారో ఆ క్రమమే ఇక్కడ పాటించబడింది. రెండవ ఆశ్యాసంలో 
ద్రౌపది, అయిదవ ఆశ్వాసంలో అర్జునుడు పాండవులను జ్యేష్టానుపూర్విగానే పరిచయం చేశారు. తిక్కన ఆ పద్దతినే ఇక్కడ 
పాటించాడు. వా రేవరుసలో వచ్చినా ఇతరులు గుర్తించలేని విధంగా యమధర్మరాజు వరం వారికి ఉండటం దైవనిర్లయం. 
అట్టని తిక్కన పాండవ పురుషకారాన్ని తక్కువ చేయలేదు. ప్రయోజనం లేని వ్యూహాన్ని ప్రవేశపెట్టలే దంతే! 


ఎందువల్లనంటే - పాండవులు బయలు మెరయటంలో మొదట అర్జునుడు నిలుస్తాడు. కాని, విరాటుని ఎదుట 
ధర్మరాజుతో కలిసి వస్తాడు. దీనికీ మూల(ప్రతిలోని ప్రవేశక్రమానికీ పొత్తు కుదరలేదు. ఇక కౌరవుల ఆలోచనలో ధర్మరాజున్న 
దేశం గోసంపదతో వర్దిల్లుతుందని భీష్ముడు చేసిన సూచన విరాటనగరంలో పాండవులుండ వచ్చునన్న ఊహకు ఊపిరిపోసింది. 
ఒక (స్తీ కారణంగా గంధర్వుడు కీచకుడిని వింతగా చంపాడన్న వార్త భీముడినీ, (ద్రౌపదినీ గుర్తించటానికి తోడ్పడింది. ఆ 
తరువాత ఉత్తరగోగ్రహణంలో అర్జునుడిని గుర్తించటం కుదిరింది. మూల భారతం - ఈ [క్రమాన్ని ధ్వనింపజేసేటట్టు ప్రవేశ క్రమాన్ని 
కల్పించిందని భావించినా ధర్మజ భీమ (ద్రౌపదుల (ప్రవేశం తరువాత సహదేవ నకులుల నడుమ అర్జునుడిని ఎందుకు పేర్కొన్నదో 
తెలియటం లేదు. అందువలన తిక్కన వీటన్నిటికంటె పాండవుల ధర్మశీలాన్ని తెలిపే జ్యేష్టానుక్రమమే జౌచిత్యమని భావించి 
ఉండవచ్చును. 


దీనికి తోడు మరొక బలమైన కారణం కూడా ఉన్నది. తిక్కన దేశీయ దృక్సథం కలవాడు కాబట్టి ఉత్తరాది ప్రతుల 
కంటె దక్షిణాది ప్రతులలో కానవచ్చే విశేషాలకే ఆయన (ప్రాముఖ్యమిస్తాడని విమర్శకులు భావిస్తారు. మచ్చుకు ఆచార్య 
వి.రామచంద్రగారి ఈ పరిశీలన గమనించతగింది. 


“శ్రీ పి.పి.యన్‌.శాస్తిగారి దాక్షిణాత్యప్రతియే జాత్తరాహిక ప్రతికంటెం దిక్కన భారతమునకు. జేరువగా నున్నదని 
చెప్పుట కాధారములైన కొన్ని యంశముల నిదే విరాటపర్వమునుండి యుదాహరించుచున్నాను. 


పీర్రిక - 36 


(1) పాండవులు విరాట నగరము సొచ్చుటకు మునుపు ధర్మరాజు దుర్గాస్తవ మొనర్చినట్టు బౌత్తరాహ(ప్రతిలో నున్నది. 
ఇది తిక్కన భారతములోంగాని, దాక్షిణాత్య సంస్కృత ప్రతిలోలాని లేదు. 


(2) అర్జునుడు కౌరవులతో మార్కొనునప్పుడు అతని యుద్దమును జూచుటకు దేవేంద్రాదు లమరావతి నుండి 
విమానస్థులై వచ్చి యాకాశవీథిలో నదృశ్యులై నిలిచినట్లు దాక్షిణాత్యప్రతి యభివర్షించుచున్నది. (అధ్యా. 62 శ్లో, 1-24). ఈ 
విషయ: మతిసంక్షిప్తముగానే యైనను దెలుంగు భారతములోం గన్నడుచున్నది. ఇది యౌత్తరాహిక (ప్రతిలో లేదు. 


(3) దాక్షిణాత్యప్రతిలో భీమార్జునులు రహస్యముగా ధర్మరాజును గలిసికొనుటయు, విరాటాదులను జంపెదమనుటయు, 
ధర్మజుండు వారిని వారించుటయు వర్షింపబడియున్నవి. (అధ్యా. 63. శ్లో 94-112). ఇది తెలుగు భారతములో నున్నది. 
బౌత్తరాహిక (ప్రతిలో లేదు. 


(4) తెలుగు భారతములో నుత్తరుండు అర్జ్హునున కుత్తర నిమ్మని విరాటునికి బోధించుటయు, వల్లెయని విరాటు 
డంగీకరించుటయు నుల్లేఖింపబడియున్నది. ఇది దాక్షిణాత్య ప్రతిలోనే గాని (అధ్యా.65) యౌత్తరాహిక (ప్రతిలో లేదు. 


(5) తెలుగు భారతములో దుర్యోధనుడు పాండవుల యగపాటు సమయకాలము ముగియకమునుపే జరిగెనేమో 
తెలిసికొనుటకై ధర్మరాజుకడ కొక దూతను బంపును. అత డా దూతకు సమయాబ్దములు నిండెనని చెప్పి పంపును. ఈ 
విషయము సంస్కృతమున దాక్షిణాత్యప్రతిలోనేగాని (అధ్యా.66) బౌత్తరాహిక ప్రతిలో లేదు. 


(6) పాండవు లాయుధములను శమీవృక్షమున నిక్షేపించి, విరాట నగరమున కేగుటకు మునుపు యముని (బ్రార్థించి 
యెవరికి వలసిన వేషములను వారు ధరించినట్టు తెలుంగు భారతములో నున్నది. ఇది దాక్షిణాత్య ప్రతిలో. గలదు. (అధ్యా 
7.శ్సో,3-10). బౌత్తరాహిక (ప్రతిలో నీ (ప్రసక్తియే లేదు. ఇంకను గావలెనన్నచో నిట్టి విషయము లనేకములు చూపవచ్చును” 
(తిక్కన కవితా శిల్పము. పు.9-10). ఇటువంటి తిక్కన దేశీయదృక్పథమే పాండవ (ప్రవేశ ఘట్ట రచనకు కూడా దోహదమై 
ఉండవచ్చును. 


తిక్కన తీర్చిన సభారంగాలన్నీ సన్న్యాసిగా ప్రవేశించిన ధర్మరాజు సమ్రాట్టుగా బయలు మెరయటానికి ఏర్పాటైన 
శిల్పసోపానాలుగా అమరటం విశేషం. బయలి సభలో ధర్మజుడు విరాటుడిని ఆశ్రయించినట్లు పైకి తోచినా విరాటుడే ధర్మజుడికి 
నమస్కరించి ఆశీస్సులను పొందినట్టు చిత్రించటం అత డున్న పూజ్యస్టానానికి వ్యంజకం. భీమాదులు ధర్మజుడి కొలువులోని 
వారమని చెప్పుకొన్నప్పుడు విరాటుడు నిస్సంశయంగా వారిని కొలువులో చేర్చుకొనటం ధర్మరాజుకు విరాటుడి హృదయంలో 
ఉన్న గౌరవ స్థానానికి సంకేతం. రెండవ సభలో కీచకుడి దుష్ప్రవర్తనాన్ని చూచి, సైరంధ్రి (ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విముఖుడై 
నిష్క్రమించిన విరాటుడి కొలువులో (ప్రభువు తరువాతి ప్రభువువలె మాట్లాడాడు ధర్మరాజు. కీచకుడి వలన విరాటుడు (గ్రహణం 
పట్టాడు. ఆ దురవస్థ నుండి అతడిని ఉద్దరించగలిగిన ధర్మదేవతగా ధర్మరాజు విరాటసభారంగంలో (ప్రవేశించాడు. నిజానికి 
విరాటనగర ప్రభుత్వ శాసకుడు ధర్మరాజైనాడు. ఆ రెండోరంగంలో దక్షిణగో గ్రహణవార్త విని విరాటుడు ఉగ్రుడై బంధుహితవర్గంతో 
యుద్దానికి సిద్దమయ్యే రంగం మూడవది. అందులో విరాటవర్గం చేసే వీరసన్నాహాలు విసృతంగా వర్లించబడతాయి. అయినా, 
అతడి బలం చాలదని విరాటుడు బయలి సభలో నిలబడటం స్పష్టం చేస్తుంది. ఇది నాలుగవ రంగం. మొదటి బయలిరంగానికి 
సమాంతరమైన రంగం. అవసరం వస్తే యుద్ధంలో సాయం చేయగలమని పాండవు లిచ్చిన మాటను నిరూపించుకొనవలసిన 
వీరరంగం. ధర్మరాజు తననూ భీమనకులసహదేవులనూ యుద్దవీరులుగా పరిచయం చేసికొని మహారథాలను పొందటం కథలో 
విజయహేతువుగా ధ్వనించబడుతున్నది. పాండవులు కీచకులను చంపి విరాటుడిని దుష్టశక్తుల నుండి విముక్తుని చేశారు. 
ఇప్పుడు వైరశక్తుల నుండి రక్షించి విజయుడిని చేశారు. దక్షిణ గోగ్రహణంలో పాండవులు విరాటుడి ప్రాణ మాన రాజ్య రక్షణం 
చేశారు. 


పీర్రిక - 37 
తే. “ఒడలు సిరియును నాకు నీయొసశగినవియ । కానం దగ సమర్పించెదం గరుణ; నీవు 
సమ శతించి యిమ శ్రత్యుదేశంబుం గావు; । పంచి పనిగొని నన్ను రక్షించుకొనుము.” (వరా.3.224) 


అని విరాటుడిచేత అనిపించుకొన్నారు. ఈ సన్నివేశంలో నైతికంగా, ధార్మికంగా, లౌకికంగా మత్స్య దేశానికి రాజు 
ధర్మరాజని తేలింది. దానిని పాండవులు బయలు మెరసిన సభలో నిరూపించుకొన్నారు. విరాటుడి సభలో పాండవుల ఉనికి 
అభేద్యమని వ్యంగ్యంగా నిరూపితమయింది. ఈ విధంగా సభారంగ సప్తకం అజ్ఞాతవాసంలో కూడా ధర్మరాజు స(మ్రాట్టుగానే 
సమ్మానించబడటాన్ని ధ్వనింపజేస్తున్నది. 
(2) సన్నివేశ రంగాలూ, సంభాషణ శిల్సాలూ 


విరాటపర్వం సన్నివేశ బంధురం; సంభాషణ సుందరం. ప్రతి సన్నివేశం ఒక ప్రయోజనాన్ని సాధిస్తుంది. ప్రతి సంభాషణం 
ఒక ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. సన్నివేశాన్ని సంభాషణలు నాటకీకరిస్తాయి. సంభాషణలతో సన్నివేశం ఉభయ కవిత్వ తత్త విభవోజ్ఞ్యలం 
బౌతుంది. విరాటపర్వమంతా ఈ గుణాలకు విరామం లేని ఉదాహరణమే. అయినా హృదయాహ్లాదం కొరకు కొన్ని సన్నివేశరంగాలూ, 
కొన్ని సంభాషణ శిల్సాలూ పరిశీలిద్దాం. 


(1) సంభాషణమంటే అడిగిన దానికి అనువైన సమాధానమివ్వటమనే అర్థంలో తిక్కన వాడాడు (విరా. 2.274). కీచకుడు 
నర్తనశాలకు రాబోతున్నాడని భీముడికి తెలియచెప్పటానికి వంటశాలకు వచ్చింది ద్రౌపది. చతురోక్తితో ఒక చక్కని కందపద్యం 
చెప్పింది. దానికి భీముడు కూడా చతురోక్తితో ఒక కందపద్యంలో తిరిగి సమాధానం చెప్పాడు. ఆ రెండు పద్యాలు మల్లెచెండ్లవలె 
మనోహరాలు. వాటిని తిక్కన అభినయదళాలలో పొదివి చెప్పిన తీరు ఆహ్లాదకరం. చూడండి. సగం వికసించిన పద్మం వలె 
మొగం తేటపడి ఉన్నదట (ద్రౌపదికి. ఆమె వాయుపు(త్రుడిని చూడగానే అతడిలో గుట్టుగా ఉన్న (క్రోధాగ్నిని రాజబెట్టాలని మనసు 
కలిగిందట. దానికి చతురోక్తిని సాధనంగా తీసికొన్నదట! చతురోక్తి అంటే నర్మోక్తి కావచ్చును. నిపుణోక్తి కావచ్చును, సరసోక్తి 
కావచ్చును. తలచుకొన్న పనిని సాధించగలిగే కార్యోక్తి కావచ్చును. ఈ లక్షణాలన్నీ కలిసిన ప్రాఢోక్తి కావచ్చును. తిక్కన (ద్రౌపది 
ప్రొఢి పాటించు శిల్పాన్నే' ప్రదర్శిస్తుందికదా! 


క్త “నా కొజ6ంత6 దీర్చి వచ్చితి; | నీ కొటంతయ యింక, సూతునిం దెగజూడన్‌ 
లోకము వంచింపను దగు । చీశటిరే యొదవె; నేమి సేసెదొ చెపుమా!” (విరా.2.271) 


'నా వాటా పని నేను చేసివచ్చాను నా మాట నిలుపుకొన్నాను. ఇక నీ వంతే మిగిలి ఉన్నది. కీచకుడిని చంపటానికీ, 
లోకం కన్ను కప్పటానికీ అనువుగా ఈ రోజు చీకటి రోజయింది. ఏమి చేస్తావో ఏమో!” అన్నది. భీముడిని రెచ్చగొట్టే నేర్పే 
ఇందులో చాతుర్యం. 'ఆడదాన్ని నేనే అనుకొన్న పనిని అనుకొన్నట్టుగా చేసి చూపించాను. మరి నీవు మగవాడివి ఏం చేస్తావో? 
పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. నీకు కార్యసాధనోత్సాహం ఉన్నదో లేదో?' అని సరసంగా మాట్లాడుతూనే సాహసాన్ని 
ఎగద్రోసింది. చీకట్లో లోకం కన్ను కప్పి కీచకుడిని చంపటమే ఇక నీ పని - అని లక్ష్యాన్ని గుర్తు చేసింది. ఆ మాట విని భీముడు 
తన పనిమీద (ద్రౌపది ఎంత (శ్రద్ద చూపుతున్నదో గమనించాడు. తన (క్రోధాగ్నిని ప్రజ్వలింపజేసే ప్రజ్ఞను లోలోన మెచ్చుకొన్నాడు. 
ఆమె ముఖం వికసింపజేసికొంటూ, హర్షంతో, ఆశతో, ఆకాంక్షతో, ఆసక్తి కలిగించేటట్టు మాట్లాడుతూ ఉంటే భీముడు చిరునవ్వు 
చిలికిస్తూ పలికాడట! మగువ మనసు తెలిసిన మనోహరుడు మందహాసం చేయటం సరసోక్తికి ఫలం. చతురోక్తిలోని సరసత్వానికి 
సమాధానం అభినయంతో ఇచ్చాడు భీముడు. వరుసగా ఆమె ప్రశ్నలకు నిపుణంగా సమాధానం చెప్పనారంభించాడు. అంటే 


సంభాషించాడని అర్థం. 


క. _ “నన్నడుగ నేల? నీవును । నన్నీచుండు నేమి మాటలాడితి? రది నా 
కున్నట్టు లెటు(గ6 జెప్పుము । ని న్నే మెచ్చించువాండ నీరజవదనా!” (విరా.1.273) 


పీర్రిక - 38 


'నీవంతు పని నీవు చేశావు. నా వంతు సంగతి నీవడగకుండానే చేస్తాను. ఆ భయం నీకు వద్దు. అయితే ఆ నీచుడూ 
నీవూ ఏమి మాట్లాడారో ఉన్నది ఉన్నట్టుగా చెప్పుము” అని అడిగాడు. ' ఆ నీచుడు అనే విశేషణమే భీమకోపాగ్ని ప్రజ్వలనానికి 
శిఖవలె నిలిచింది. కాని, ఆ క్రోధాన్ని అప్పుడు వ్యక్తం చెయ్యలేదు. కోపం రగులుకొన్నది. దాన్ని మంటగా మార్చాలంటే 
శత్రుకృతాపరాధ (శ్రవణం కావాలి. దానిని కోరాడు భీముడు. వికసించిన ఆమె ముఖాన్ని చూచాడు. మురిపెంగా “నీరజవదనా!” 
అని పిలిచాడు. “నిన్ను నేను మెప్పిస్తానుగా మాటలెందుకు?” అని కొసమెరుపు వాక్యం చిలిపిగా చిలికించాడు. అది మాట కాదు. 
ప్రబంధంలో భావికథార్థ ధ్వని. నాటకంలో పతాక స్థానం. నర్తనశాలలో కటిక చీకటిలో కీచకుడిని గూఢమర్హన క్రియతో చంపి, 
అంతటితో ఆగక ద్రౌపది మనస్సులో తనను మెచ్చుకొనాలని అతడిని వికృతపు చావుకు గురి చేశాడు. మాంసపు ముద్దగా 
మార్చివేశాడు. అతడి శవాన్ని చూపుతూ [ద్రౌపది ప్రతీకారం చల్లారేటట్టూ ఆహ్లాదం కలిగేటట్టూ మాట్లాడాడు. ఆమెవైపు చూచిన 
పరాయివాడి గతి అంతేనని ధైర్యం చెప్పాడు. (విరా.2.358) 'పయోజాననా! అనే సంబుద్దితో మురిపించాడు. భీముడి చతురోక్తి 
నర్మోక్తియే కాదు; నిపుణోక్తి కార్యసాధనోక్తి! (మరి కొన్ని వివరాలకు విరా. 2.354 నుండి 361 వరకూ వ్యాఖ్యలోని విశేషాంశాలు 
చూడండి.) 


సంభాషణ రెండు పద్యాలే. అవి పూర్వాపర సన్నివేశ సంభాషణల సంవిధాన సామర్థ్యంతో చతురోక్తులుగా భాసించి 
తిక్కన కవితలో శిల్ఫోక్తులై ఉభయ కావ్యకళావైభవాన్ని ధ్వనిమయం చేస్తున్నాయి. ఇట్లా అల్ఫాక్షరాలలో అనల్ఫార్థభావనం చేయించటం 
తిక్కన సంభాషణ శిల్పం! 


(1) వక్త తన అభిప్రాయం ఎదుటివారు అంగీకరించేటట్టుగా మాట్లాడటం సప్రయోజన సంభాషణం. దీనికి-విరాటుడు 
సుదేష్ణతో సైరంధ్రిని అంతఃపురం నుండి పంపివేయుమని నచ్చబలికిన సంభాషణ సార్థకమైన ఉదాహరణ. ముచ్చటగా మూడు 
పద్యాలలో హేతుబద్దంగా విరాటుడు మాట్లాడాడు (విరా.3.31-33). సుదేష్ష దానికి తగినట్టు అంగీకరించింది (విరా.3.34 (వీటి 
వివరణానికి వ్యాఖ్యలో విశేషాంశాలను గమనించండి). 


(॥) ఓదార్పు మాటలు ఎదుటివారి కలత తీరుస్తాయి. అట్టా మాట్లాడటం ఒక సంభాషణ కళ, ఓదార్చ్బేవారిని బట్టీ, 
ఓదార్చబడేవారిని బట్టీ, అప్పటి సన్నివేశాన్నిబట్టీ ఉపశమన వాక్యాల తీరు మారుతూ ఉంటుంది. ఉదాహరణకు - ఒకటి రెండు: 


ధర్మరాజు బ్రాహ్మణులకు వీడ్కోలు పలికాడు. వారి ఎడబాటు అతడి హృదయాన్ని విషాదంలో ముంచింది. మరల 
అంతమంది (బాహ్మణులకు ఆశ్రయమిచ్చి ఆరాధించుకొనే అదృష్టం కలుగుతుందా? అని కుమిలిపోయాడు. గొంతు 
బొంగురుపోయింది. కన్నీరు మున్నీరయ్యాడు. తమ్ము లెన్ని ఓదార్పు మాటలు చెప్పినా అతడు తేరుకొనటం లేదు. అప్పుడు 
(ప్రక్కనున్న ధౌమ్యుడు అతడి విషాదం తగ్గేటట్టు సంభాషించాడు. 


ధౌమ్యుడికి ధర్మరాజు చిత్తవృత్తి బాగా తెలుసు. అతడు వస్తుతః ధీరోదాత్తుడు. ధీరుడు కాబట్టి అతడు సామాన్యంగా 
విషణ్లుడు కాడు కాని, ధర్మహాని కలిగినా, ధర్మాన్ని నిర్వహించలేకపోయినా, ఆ దుస్థితికి దుఃఖిస్తాడు. అది ధర్మహానిభీతివలన 
కలిగే ఆవేదనే కాని, లౌకిక శోకం కాదు. ఈ రహస్యం తెలిసిన ధౌమ్యుడు ధర్మరాజులోని ధర్మవీరుడిని జాగృతం చేశాడు. విధి 
అలంఘ్యమన్న వాస్తవాన్ని గుర్తు చేశాడు. అతడు పురాణేతిహాస కథార్థ స్మృతియుతుడు. అతడి దుఃఖంవంటి దుఃఖం మరొకడు 
పొంది ఉన్నాడన్న దృష్టాంతాలు వింటే చాలు; అంతటివారే అంతటి దురవస్థలపాలై తేరుకొని ధర్మనిర్వహణం చేయగా, నే నా 
పెద్దలు చూపిన బాటనే నడవాలని భావించి తనను తాను నిబ్బరించుకొంటాడు. ఈ మూడు కీలకాలూ తెలిసిన ధౌమ్యుడు 
మూడు పద్యాలు పలుకుతాడు. (విరా. 1.51, 53,54) ఆ మాటలు విని ధర్మజుడు కలకతేరాడు. తమ్ములవైపు మొగమెత్తి 
చూచాడు. ముచ్చటైన ఆ మూడు పద్యాలలో మొదటిపద్యం ధర్మజనాయకత్వ (ప్రశంసకు మణికిరీటం! 


పీర్రిక - 39 


ఉ. _ “ధర్మనిరూపకత్వమున, ధైర్యమునన్‌, మహనీయవృత్తి స 
త్కర్మ విధిజ్ఞతం, జతురతా మహిమన్‌, దృఢబుద్ది నెవ్వరున్‌ 
ధర్మజుపాటిగా రనంగ ధాత్రి. బ్రసిద్దుండ వైన యిట్టి నీ 
పేర్మికి నీడె దుర్రశలపెల్లునకున్‌ దురపిల్లు టారయన్‌?” (విరా.1.51) 


మనిషిని మూడు రకాలుగా అంచనా వేస్తుంది లోకం. అతడు తాను ఎటువంటి వాడినని భావిస్తున్నాడో అట్టా ఉంటున్నాడా? 
అతడిని లోకం ఎటువంటివాడని భావిస్తున్నదో అట్లా మసలుతున్నాడా? నిజంగా అతడు ఎటువంటివాడో అట్టా ఉన్నాడా! అని. 
ఈ మూడు రకాల (ప్రశ్ళలకూ ఒకే సమాధానం ఇచ్చేవాడు మహితాత్ముడు. ధర్మరాజు అటువంటివాడు. ధౌమ్యుడు ధర్మజుడి 
ఐదు గుణాలను పేర్కొన్నాడు. అవి లోకంలో రూఢికెక్కాయి అన్నాడు. అవన్నీ విషాదాన్ని కలిగించేవి కావు. అధిగమించగలిగే 
ఆదర్శ గుణాలు. ధర్మజుడు ధర్మాన్ని, లేదా కర్తవ్యాన్ని నిరూపించుకొనే నిశ్చయాత్మక (ప్రజ్ఞ కలవాడు. అతడికి అజ్ఞాతవాస 
వ్రతం కర్తవ్యం. దాని పాలనం ధర్మం. దానిని ఎట్టా నిర్వహించాలో ఆలోచించటం విశేషం. ఆ వివేకోదయం కలిగితే విషాదం 
వెనుకకు తిరుగుతుంది - అని ధౌమ్యుడు మొదటి విశేషణంతో సూచించాడు. ధర్మ నిర్వహణంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా 
ధైర్యంతో ఎదుర్కొనటం ధర్మజ లక్షణం. ధర్మవీరులకు విషాదం విరుద్ద గుణం; దానిని జయించుమని రెండవ విశేషణం 
వాడాడు ధౌమ్యుడు. ధర్మనిర్వహణంలో ఉదాత్తవర్తనంతో కూడిన విజ్ఞత అవసరం. దానిని జ్ఞాపకం చేశాడు. విషాదం విజ్ఞత 
కాదని హెచ్చరించాడు. విజ్ఞత ఉన్నా కార్యాన్ని నేర్చరితనంతో నిర్వహించే ప్రతిభ ఉండాలి. దానిని గుర్తు చేశాడు. విషాద 
పరిత్యాగమే చతురతా మహిమ అని వ్యాఖ్యానించాడు. ఇన్ని ఉన్నా స్థిరబుద్ది కార్యదక్షులకు అవసరం. స్థిరచిత్తులకు విషాదం 
కలగటం స్వభావ విరుద్దం. ఒకవేళ కలిగితే వారు అప్రౌఢు లనబడతారు. ధర్మరాజు నిజంగా ధర్మదేవత వరం వలన పుట్టినవాడైతే 
ధీరత్వాన్ని విడిచి విషాదమగ్నుడు కాడని లోకం అనుకొంటుంది. కాబట్టి నీవిట్లా దుఃఖించటం నీ వ్యక్తిత్వానికి తగినట్టుగా 
ఉన్నదా? ఆలోచించుకో!-అని ధౌమ్యుడు ధర్మజుడి వివేకాన్ని మేలుకొలిపి విషాదాన్ని తొలగింపజేశాడు. 


తిక్కన అంతటితో ఆగడు. ఆయన ఉభయ కవిత్వ తత్త్యం వెలారుస్తాడు. ఇది విషాదంలో నుండి వీరుడు పుట్టిన 
వైఖరిని ధ్వనింపజేసే దొడ్డపద్యం. విరాటపర్వ (ప్రబంధానికీ, రూపకానికీ నాంది వంటి పద్యం. అయిదాశ్వాసాల విరాటపర్వ కథలో 
ధర్మజుడు నిర్వహించే నాయక పాత్రలోని అయిదు ముఖ్యాంశాలను ఇందులో శబ్బార్థాల నాశ్రయించి సూత్రధారుడైన ధౌమ్యుడు 
ధ్వనింపజేశాడు. ధర్మదేవుడి వరం వలన ఏర్పడిన మారురూపాలతో విరాటుడి కొలువులో వర్తించవలసిన విధానాన్ని నిరూపించటంలో 
ప్రథమాశ్వాసంలో ధర్మజుడు అగ్రస్థానంలో నిలిచాడు. కీచకుడి వలన ఏర్పడిన విపత్తును ధైర్యంగా ఎదుర్కొనే ప్రవృత్తిని భీమాదులకు 
ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ నిపుణంగా నేర్చి, తెరవెనుక సూత్రధారిగా నిలిచి ధీరు డనిపించుకొన్నాడు ద్వితీయాశ్వాసంలో, 
దక్షిణ గోగ్రహణ ఘట్టంలో మహోన్నత బుద్దితో విరాటుడిని రక్షించి, సుశర్మను విడిపించి ఉదాత్తుడనీ, సత్కర్మ విధిజ్ఞుడనీ 
ప్రశంసలందుకొన్నాడు. తృతీయాశ్యాసంలో, చతుర్థాశ్వాసంలో ధర్మజ (ప్రసక్తి ఉండదు. కాబట్టి పంచమాశ్వాసంలో ధర్మరాజు 
విరాటుడితో ఉత్తర గోగ్రహణ విజయ (ప్రస్తావనలో అర్జునుడే విజయాన్ని సాధించాడని చెప్పటంలో (ప్రదర్శించిన వాక్సాతుర్య 
మహిమా, బయలు మెరిసేటప్పుడు విరాటుడి గద్దెపై కూర్చున్నప్పుడు ప్రదర్శించిన దృఢబుద్దీ చివరి రెండు విశేషణాలలో 
ధ్వనిస్తున్నాయి. ఇందులోని వస్తు నిర్దేశాత్మక నాందీలక్షణం తిక్కన సాధించిన ఉభయకావ్యశిల్పం. 


(1) ఒక్కొక్కసారి సన్నివేశంలో (ప్రవర్తిల్లే సంభాషణలను రెండు వైపులా పదునున్న కత్తివలె అటు గతాన్నీ ఇటు 
భవిష్యత్తునూ ధ్వనింపజేసేటట్టు రచించటం తిక్కన ఉభయకావ్యశిల్పం. ధౌమ్యుడి మాటలకు తేరుకొన్న ధర్మజుడు తమ్ములవైపు 
చూచాడు. అందులో ఎంత లోతున్నదో తమ్ములకే తెలుసు. ధర్మజుడి కీర్తిని నిలువబెట్టవలసిన కార్యశూరులు భీమాదులని 
ఆయన చూపులలోని అంతరార్థం. దానిని తెలిసికొన్న భీముడు ఇట్లా అన్నాడు: 


పీర్రిక - 40 


మ. “భవదాజ్ఞాదృఢబంధ సంయమిత శుంభద్వేగమై కాక నాం 
డవలీలన్‌ మన యర్షునద్విపము గ్రోధావేశ దుర్దాంత ద 
ర్చ విలాసోద్భటభంగి నే పడరి కౌరవ్యాంబుజ శ్రేణి. జి 
క్కువడం జేయదె యొక్క ్రేల్మిడిన నీకున్‌ వేడ్క సంధిల్లంగన్‌”. (విరా.1.56) 


ఈ మాటలు విని ధర్మరాజు తెలివొందిన మొగంతో శిరఃకంపం చేశాడట! ఈ అభినయ విశేషం భీముడి మాటలలోని 
విశేషాన్ని భావింపజేస్తుంది. అర్జున మదేభ విజృంభణాన్ని మత్తేభవి[క్రీడితంతో వర్షించి చెప్పటం మన తలలూపిస్తుంది. అయితే, 
భీముడు అర్జున పరా(క్రమాన్ని గురించి ఇంతగా ఎందుకు చెప్పాడు? అతడి పరాక్రమ (ప్రదర్శనానికి ధర్మజుడి ఆజ్ఞ అనే 
గొలుసులు అడ్డు వచ్చాయని అధిక్షేపించటానికా? ఆనాటి విషాదానికి ఆనాటి ధర్మజవర్తనమే కారణమని ఎత్తిపొడవటానికా? 
భీముడు తనను గురించి చెప్పుకొనకుండా అర్జునుడిని గురించి చెప్పటం మరొకరకమైన నిష్టురం! భీముడి మాట ధర్మజుడికి 
కళంకప్రాయం. ఆ నింద అతడు మోస్తూనే ఉండాలి. ఇక ఇప్పుడు విషాదపడుతూ కూర్చుంటే తమ్ముల ముందు పరువు కూడా 
నిలవదని భావించి అతడు మొగం విప్పార జేసికొని తల ఊచాడా? - అని అనేక (ప్రశ్నలు తలయెత్తుతాయి. ఈ పద్యంలోని 
కీలకమంతా 'నా(డు” అనే కాలనిర్దేశవాచకంలో ఉన్నది. (ద్రౌపదికి భంగపాటు జరిగిన ఆనాడు-అని ప్రకరణార్థం. ఆనాడు అర్జున 
ద్విపాన్ని అనుమతిస్తే కౌరవ్యాంబుజ[శ్రేణిని చిక్కుపరచేదట! అంతే. రూపుమాపేది కాదట! భీముడు అంత నిగ్రహంగా మాట్లాడటం 
ఆశ్చర్యకరం! అయితే ఆ మాట అనిపించింది తిక్కన. నాడు అట్టయింది. ఇకముందు అజ్ఞాతవాస(వతానంతరం ధర్మజుడు 
అర్జునుడిని నియమించే అవసరం ఉండకపోవచ్చును. ఆ సన్నివేశం ఏనాడు ఏర్పడుతుంది? ఏదో ఒక రోజు ఏర్పడుతుంది - 
అనే ధైర్యంతో ధర్మజుడు సంతోషించి తలఊపాడు. 


తిక్కన అంతటితో పఠితలను ఆగనీయలేదు. ఈ పద్యంలో పతాక స్థానాన్ని ప్రజ్ఞావంతంగా నిలిపాడు. విరాటపర్వంలో 
భీముడెన్ని యుద్దాలు చేసినా కౌరవులతో చేసే అవకాశం దొరకలేదు. కాని, అర్జునుడికి మాత్రం లభించింది. 
ఉత్తరగో గ్రహణయుద్దంలో అప్పుడు అర్జునుడు ధర్మజ 'ఆజ్ఞాదృఢబంధ సంయమిత శుంభద్వేగు(డు' కాడు. స్వీయ నిర్ణయంతో 
'కోధావేశ దుర్దాంత దర్ప విలాసోద్దతి'తో కౌరవ వీరులను చిక్కుపరచాడు. 'నాడు'ను భావికథార్థవ్యంజకంగా సూచించి, తిక్కన 
పతాకస్థానంగా ప్రయోగించి ఉభయ కావ్య శిల్పాన్ని ప్రదర్శించాడు. 


(౪) కొన్ని సన్నివేశాలలో ఒక పాత్ర చేసే సంభాషణలను బట్టి, అభినయాన్ని బట్టి ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని పాఠకు 
లూహించే విధంగా చిత్రించటం ఉభయ కావ్యరచనా శిల్పం. తిక్కన రచనలో ఇట్టి శిల్పం అనల్ఫం. విరాటపర్వమంతా విస్తరించుకొని 
ఉన్న ఈ కళను సమీక్షించటం సాధ్యం కాదు. అయినా మచ్చుకు సుదేష్ష పాత్ర చిత్రణకు సంబంధించినంతవరకు పరిశీలిద్దాం. 


సుదేష్ల విరాటుడి పట్టమహిషి. విరాటపర్వంలో ఆ పాత్ర అంతఃపురాన్ని దాటి బయటికి రాలేదు. అందువలన సన్నివేశాలన్నీ 
ఆమె మందిరానికే పరిమితమై ఉంటాయి. 


ఒకనాడు సుదేస్ల హర్మ్య్యతలంమీద చెలులతో కూడి విహరిస్తూ వీథిలో వెళుతున్న సైరంధ్రినీ ఆమె వైఖరినీ ప్రీతితో 
చూచింది. ఆమెను గురించి తెలిసికొనాలని కుతూహలపడింది. ఆమెను పిలుచుకొని రమ్మని ఇద్దరు (ప్రొఢాంగనలను పంపింది. 
ద్రౌపది ఉదాత్త గంభీరంగా అంతఃపురంలోకి వచ్చింది. ఆమెను సుదేస్ల గౌరవంతో చూచింది. స్నేహంతో చేతులు ముందుకు 
చాచింది. శరీరంతో నమ్రభావం (ప్రదర్శించింది. దంతకాంతులు సగం వెలువడేటట్టు మందహాసంతో అత్యంత ఆదరంతో 
దగ్గరికి రమ్మని పిలిచింది. (ద్రౌపది దగ్గరికి వచ్చి నిలబడింది. ఆమె రూపాన్ని ఆపాదమస్తకం చూచింది. కుతూహలంతో జొచిత్యం 
చెడిపోకుండా కుశల(ప్రశ్న లడిగింది. (ద్రౌపది తాను సైరం(్రీ జాతి వనితననీ, తనకు అయిదుగురు భర్తలనీ, కారణాంతరాల 
వలన తాను శత్రువుల చేత అవమానించబడినట్టూ భర్తలతో కలిసి అడవికి వెళ్ళినట్టూ, బ్రహ్మచర్యంతో ఉన్నట్టూ, ఒక యేడు 
మాత్రం ఇంకా నియమంతో ఉండాలనీ, ధర్మాత్మురాలని విని సుదేష్ల వద్ద సేవలో ఉండాలని వచ్చినట్టూ నివేదించుకొన్నది. కాని, 


పీర్రిక్ర - 41 


సుదేష్ట ఆమె మానవాంగన అంటే నమ్మలేకపోయింది. ఎవరివో నిజం చెప్పుమని ఆమెను గ్రుచ్చి గ్రుచ్చి అడిగింది. ఆమె 
అనుమానం పోయేటట్టు (ద్రౌపది మాట్లాడింది. తాను పూర్వం సత్యభామా(ద్రౌపదుల అంతఃపురాలలో సైరంధ్రిగా ఉండేదానననీ, 
పేరు మాలిని అనీ చెప్పి, తనకు వచ్చిన విద్యలన్నీ పేర్కొని ఆమెను అనునయించింది. సేవకు అనుమతించుమని వేడింది. ఆ 
మాటలు విని సుదేష్ల ఆశ్చర్యపోయింది. తన మనసులోని మాట దాచుకోకుండా పైకి చెప్పింది. 


మ. “విను! నీరూపము చూచి మానృపతి యువ్వళ్ళూరు; నే నెమ్మెయిం 


బని గొందుం? దగ నింతులుం దగిలి నీపైం జూడ్కి నెక్కొల్సి నె 
మ్మనముల్‌ విస్మయమంద౦ జూచెదరు; భామా! పల్కు లింకేటికిన్‌?”. (విరా.1.321) 


అందువలన 'నిన్ను భరించటం కష్ట మన్నది. నిన్ను అంతఃపురంలో ఉంచుకుంటే నా నాశనం నేనే 
కొనితెచ్చుకొన్నట్లే' అని కుండ(బ్రద్దలు కొట్టినట్లు మాట్లాడింది. 
మ్‌ © యు ౧ ౧ 


ఆ మాటలకు (ద్రౌపది నిపుణంగా సమాధానం చెప్పింది. తన భర్తలు గంధర్వులనీ, వారు సామాన్యులు కారనీ, 
బలపరా(క్రమాలున్నవారనీ, తనను ఒక్క నిమిషమైనా ఏమరి ఉండరనీ చెప్పింది. అంతటితో ఆగక- 


క “నీచమతి నన్ను నెవ్వండు | సూచిన నా రాత్రిలోనం జూతురు దెగం దా 
రా చపలు హరిహరాదులు । గాచిన బలవిక్రమము లఖర్వము లైనన్‌.” 
క్త “బంధుశతంబులు శౌర్య మ । దాంధములై శక్తి సంపదాభీలములై 
సింధుర సదృశత నున్నను । సంధుల సంధు లెడలించి చంపుదు రతనిన్‌.” (విరా.1.324-325) 


అని చెప్పి పురుషులు తనవైపు తేరిపార చూడటానికి భయపడతారని, పైపెచ్చు తాను శీలవతిననీ పలికి, సుదేష్షు అనునయ 
వాక్యాలతో అంగీకరింపజేసింది. నీచపు పనులకూ, ఎంగిలితిండ్లకూ నియోగించవద్దని వేడింది. సుదేష్త సంతోషించి, సైరంధ్రిని 
ఊరడించి, సేవలో ఉంచుకొన్నది. 


స్వభావంలో సుదేష్ష అన్ని విధాలా విరాటుడి అర్జాంగిగా కనబడుతుంది. మంచివారిని మంచి మనసుతో చూడటం, 
సున్నితమైన మనస్సుతో ఉద్విగ్నంగా స్పందించటం, మాటలో నడతలో సంస్కారం ఉట్టిపడటం అనేవి సహజంగా గోచరిస్తాయి. 
ఉదాత్తురాలుగా కనబడుతున్న (ద్రౌపదిని సహజంగా తనంతట తానే పిలిచి ఆదరించిన సుదేస్ట - సేవించదగిన ఉత్తమురా 
లనటంలో అనుమానం లేదు. 


అయితే ఆమె ఆదర్శవంతురాలు కాదు. తెలుపు నలుపుల వింత కలయిక ఆమె వర్తనం. ఒడుదుడుకులు లేకుండా 
బ్రతుకు సాగించా లనుకొనే సుఖమయ జీవి. తన సుఖం కంటె ధర్మం గొప్పదని ఆమె తలంచదు. అందువలన ఆమెలో 
అంతస్సంఘర్షణ అప్పుడప్పుడు చెలరేగుతుంది. ఎట్టాగంటే సైరం(్రిని అందంగా ఉన్నదని ముచ్చటపడి పిలిపించుకొన్నది. మర్యాద 
చేసింది. ఆడవారిని కూడా ఆకర్షించే ఆమె అందాన్ని ఎగాదిగా చూచింది. అబ్బురపాటుతో (ప్రశంసించింది. కాని, ఆమెను 
తనవద్ద ఉంచుకొంటే ఆమె అందమే తనకు శృతువవుతుందని భయపడింది. దానితో - తానే పిలిపించిన (ద్రౌపదిని తిరిగి 
పొమ్మనే స్థితికి వచ్చింది. ద్రౌపది అనునయిస్తే అంగీకరించింది. దానినిబట్టి ఆమెకు స్థిరబుద్దికాని, స్వయంనిర్లయశక్తిగాని లేవని 

థి = ల థి ఠా (3) = 
తోస్తున్నది. విరాటుడికి కూడా ఈ లక్షణాలున్నాయి. అందుకే వారు కీచకుడి అదుపులో ఉండిపోవలసివచ్చింది. 


తిక్కన వీరి సంభాషణలలో పతాకస్థానాలను (ప్రదర్శించాడు. (ద్రౌపది సౌందర్యం సుదేష్ల మందిరంలో (ప్రవేశించే 
పురుషులను ఆకర్షిస్తుందన్నమాట సత్యం. భయంతోనో, భక్తితోనో సుదేష్ల తన భర్తను సైరం(ధిబారినపడకుండా కాపాడుకొనగలిగింది. 
మరి కీచకుడిని తాను నియంత్రించలేకపోయింది. అది ఆమె దోషమని అంటే ఆమె పూర్తిగా అంగీకరించకపోవచ్చును. (ద్రౌపదికున్న 


పీర్రిక - 42 


అపూర్వ సౌందర్యం వలన కలిగే సహజ (ప్రమాదంగానే ఆమె భావిస్తుంది. అందుకే కీచకుడి పట్ట ఆమె నిర్లిప్తంగా ఉండిపోయింది. 
సైరంధ్రి భర్తలు బలవంతులని విన్నది. కాని, వారి (ప్రభావాన్ని కన్నులారా చూడలేదు. కీచకుడి భవిష్యత్తును సైరంధ్రికీ, ఆమె 
పతులకూ వదలివేసింది. ఇటువంటి (ప్రవృత్తి సుదేష్ణకున్న సంగతి ఆమె మాటలే ధ్వనింపజేశాయి. 


విరాటపర్వంలో సుదేష్టావిరాటులు తుల్యప్రవృత్తులుగా వారి చేష్టలలో మాటలలో ఎట్లా కనపడతారో, ధర్మజులు (ద్రౌపది 
కూడా వారి వాక్యశక్తులలో తుల్య వ్రవృత్తులుగా స్సురిస్తారు. వారు తెలిసి పలికినా, తెలియక పలికినా అవి నిజాలై కూర్చుంటాయి. 
ద్రౌపది తాను సైరంధ్రిగా సుదేష్ల మందిరంలో ఉంటానని పేర్కొన్నప్పుడు ధర్మరాజు నవ్వుతూ 'మన వంశంబును వృత్తంబును 
బెంపును గావంజాలు పుణ్యవతివి; దుర్డనులగు తులువల తలపులు గనుంగొని యేమణక మెల(గగా వలయుయజాుమీ!' (విరా.1.110) 
అని అన్నాడు. ఆ మాట నిజమై కీచకోదంతంగా ప్రవర్తిల్లీంది. ఇంతకుముందు రెండు కంద పద్యాలూ ఆత్మరక్షణ కొరకూ, 
సుదేష్లను నమ్మించటానికీ (ద్రౌపది అన్నమాటలు కానీ, అవి కీచక ఉపకీచకవధకు సూచికలుగా వర్తిల్లాయి. ఉభయ దంపతుల 
ఊర్జిత లక్షణాలు మాటలతో, చేష్టలతో ధ్వనింపచేయటం తిక్కన రచనా శిల్పం. 


విరాటుడికీ సుదేస్లకూ ధర్మభీతి కంటె మించి బంధుప్రీతి ఉన్నది. ఆ రెండింటికి ఘర్షణ వస్తే బంధుట్రీతివైపే ఎక్కువ 
మొగ్గుచూపుతారు. (ధర్మో రక్షతి రక్షితః అనేది (ద్రౌపది ధర్మజాదుల పట్ట సుముఖంగానూ, సుదేష్టావిరాటుల పట్ల విముఖంగానూ 
వర్తిస్తుంది.) కీచకుడు సుదేష్టమందిరంలో ఆమె ఎదుటనే సైరం(ధ్రిని మదనావేశంతో వింతవింతగా పలకరించాడు. మదనవికారాలను 
ప్రదర్శించాడు. తనను పలకరించటానికై వచ్చినప్పుడు సుదేష్ట కూర్చుండటానికి బంగారు గద్దె వేయించి అతడి పట్ట 
భ్రాతృవాత్సల్యంతో “ప్రియము చూడ్కి ముసుంగువడి చూచింది. అతడు క్షేమసమాచారాలు మాని సైరంధ్రిని గురించి ప్రశ్నల 
వర్షం కురిపిస్తూ ఉంటే ఉక్కిరిబిక్కిరైపోయింది. ఉపాయంతో అతడి మాటలు తప్పిద్దామని ప్రయత్నం చేసింది. కాని, 


విఫలురాలయింది. 


సైరంధ్రి పలికిన మందలింపులకు చిన్నబోయి సింహబలుడు సుదేష్ట వద్దకు మరల వచ్చాడు. సైరం(ధి వివరాలను 
చెప్పుమని ఆమెను తొందరపెట్టాడు. తమ్ముడి మనఃస్థితిని చూచి విచారించి, రాగరసమగ్నుడైన వాడు తన మాట విని మాట 
మార్చుకుంటాడా? 'మాయదైవమ! నేనేమి చేయుదాన?' అని బాధపడింది. అయినా ప్రయత్నించి చూస్తానని అతడి భోగవనితల 
సౌందర్యాదులను జ్ఞాపకం చేస్తూ నీరసాకార అయిన సైరంధ్రిని కోరటం ఏమి బాగున్నది? అని మందలించింది. అతడు 
మొండికెత్తి ఏ ఉపాయంతోనైనా సైరంధ్రిని తనకు కూర్చకపోతే మన్మథబాధతో చనిపోతానని బెదిరించాడు. అప్పుడు చనువుగా 
తమ్ముడితో “మనసులేని మగువల పొందు సుఖమీయిదని రసికసూ(త్రాన్ని వల్లించింది. చివరకు ధర్మవర్తనాన్ని బోదించి 
మందలించింది. 


తే. “ఆయురైశ్వర్యకీర్తుల నపహరించు । పరసతీ సంగమము ధర్మపథమునందుం 

బరంగువారలు పరిహరింపంగ6 గనియు । వినియు6 దెలియవె యిది దుర్వివేకమగుట?” (విరా.2.69) 

అని హెచ్చరించింది. గంధర్వుల వలని భయాన్ని బయట పెట్టింది. కానితెరగుల పోయి వివేకవంతులు అపథ్యమైన 
పనులు చేయరని చెప్పి, తన మాట వినుమని (బ్రతిమిలాడింది. ఇంతవరకు ఆమె ధర్మశీలగా, అంతఃపుర ధర్మరక్షకురాలుగా 
ఆమె మాటలు నిరూపిస్తున్నాయి. 

గంధర్వు లెదిరిస్తే కీచకుడు తన బలంతో వారిని చంపుతానన్నాడు. తన మేలు కోరితే సైరంధ్రిని కూర్చుమన్నాడు. 
దైన్యంతో అక్కకాళ్ళమీద పడ్డాడు. సుదేష్ల చిన్నబోయింది. పొంగివస్తున్న కన్నీళ్ళను కళ్ళల్లోనే దాచుకొన్నది. లోన ధర్మసంఘర్షణ 
పడింది. అందులో బంధు ప్రీతికి మొగ్గుచూపింది. గతి లేక తన మనోగతిని మార్చుకొన్నది. 
ఉ. “అవలవచ్చు నాపదల కన్నిటి కోర్చి లతాంగి. గూర్చి కా 

క్రీ వెడమాటలన్‌ మరల. డెన్నివిధంబులం జూపి చెప్పినం, 


పీర్రిక - 43 


గావలమైన వీండు; తగుకార్యము వట్టునె? వీని కమ్మెయిం 
జావు నిజంబు మన్మథునిశాతశరంబులనైన నక్కటా!” (విరా.2.78) 


తమ్ముడి కొరకు సైరంధ్రిని - ఆసవం తెప్పించే మిషతో- అతడి ఇంటికి పంపుతానని మాట ఇచ్చింది. ఇంటికి పొమ్మని 
తొందరపెట్టింది. “ఆవలవచ్చు నాపదల కన్నిటి కోర్వ” టానికి మానసికంగా సిద్దమయింది. తమ్ముడికి చావు తప్పదని నిశ్ళయించింది. 
చనిపోయేవాడి చివరికోర్కె తీర్చబోతున్నట్లుగా జాలిపడింది. కన్నీటితో పాటు ధర్మదృష్టి కారిపోయింది. సైరంధ్రికి ఇచ్చిన మాట 
ప్రక్కన పెట్టింది. వంచనతో తమ్ముడికి తోడ్పడింది. సైరంధ్రికి అన్యాయం చేయటానికే సిద్దపడింది. 


కౌరవులపై విజయానికి ఉత్తరకుమారుడు కాక బృహన్నలే కారకుడని చెప్పినప్పుడు పరమపూజ్యుడైన కంకుభట్టును 
సారెతో కొట్టిన విరాటుడు ఎట్టా బంధుట్రీతికి లోనయ్యాడో, అట్లాగే సుదేష్ల సైంధవునింటికి సైరంధధ్రిని పంపటానికై సిద్దపడింది. 
తిక్కన ఈ స్థితిని స్పష్టంగా వర్షించాడు. 
క “అనిన విని యనుచితంబున । కనయము శంకించియును లతాంగి మదిం ద 

మ్ముని వలవంత6 దలంచి యి । ట్లనియెం బాంచాలితోడ సాదరవృత్తిన్‌.” (విరా.2-97) 


కీచకుడు సైరం(్రికి పరపురుషుడు. అతడి గృహం ఆమె వెళ్లకూడనిది. కాని, సుదేష్ల 'అది పరాయి ఇల్లా?” అని 
పలికింది! సుదేష్ణ మహారాణి. ఆమె (త్రాగే కల్లు నొక నికృష్ణురాలు తెస్తే తాగాలా? నెచ్చెలి తెస్తే తప్ప? అని నిష్టురాలాడి సైరంధ్రినే 
పంపటానికి కుంటిసాకు చూపింది. సైరంధ్రి అందరికీ తెలిసిందే కాబట్టి ఏ కీడూ పుట్టదట! సైరం(ధ్రిని చూచింది మొదలు 
అందరికీ ఆమె పెంపును గూర్చే సుదేష్ల చెప్పుతున్నదట! ఇవన్నీ కల్లబొల్లి మాటలు! (భ్రాత్సప్రేమ సుదేష్టను పయోముఖ విషకుంభంగా 
మార్చింది. 


కీచకుడి చేత త్రోయబడి, ధర్మజుడి చేత మందలించబడి ద్రౌపది కన్నీరు మున్నీరుగా సుదేస్ల మందిరానికి తిరిగివస్తూ 
'నన్నీ విధంగా ఆ దురాత్ముడి భవనానికి వెళ్ళుమన్న ఆ ధూర్తురాలి పన్నాగాలను బట్టబయలు చేస్తా' నంటూ తూలుతూ 
వచ్చింది. సుదేష్ల తన కేమీ తెలియనట్టు తొట్రుబాటుతో ఆమెకు ఎదురు వచ్చింది. కల్లబొల్లి ఆవేదనను (ప్రదర్శించింది. గొంతు 

బం ౧ ౧ ౧ 
కావాలని మార్చింది. ఆమె దైన్యానికి జాలిపడింది. ఆమెకు కీడు చేసిన వారిని నొంచుతాను. భంగపరుస్తాను. కష్టాలపాల్చేస్తాను. 
చివరకు చంపుతాను అని (ప్రగల్భాలు పలికింది. సైరం(ధ్రి సుదేష్ష పన్నిన పన్నాగం కారణంగా తా ననుభవించిన పాట్లను చెప్పి 
ఎత్తిపొడిచింది. సుదేస్ల బిత్తర పోయింది. తత్తరపాటుతో సైరంధ్రికి ధైర్యం చెప్పింది. 'భయపడకు ఇప్పుడే కీచకుడిని దండించి 
నీకు ఆహ్లాదం కలిగిస్తాను.” అని ఆదరంతో అనునయించింది. ఆమె మాటలు వింటూంటే సైరంధ్రికి “అసత్య సంవాదిని' అని 
అనిపించింది ఆ కల్లబొల్లితనానికి ఆమెకు కోపం కూడా వచ్చింది. నిర్లక్ష్యంగా ఆమెను ఉపేక్షించి ఇట్టా అన్నది. 
69. 59 oa ౧ 


క _ “నీ వింత యలుగనేటికి? | నా వంతయు( బౌరజన మనఃఖేదము నొ 
క్కావంత ద్రిక్కకుండంగ । లావంతులు మత్పతులు గలరు పగ దీర్సన్‌.” (విరా.2.161) 


అని హెచ్చరించింది. ఆ బెదిరింపునకు సుదేష్ణతోపాటు ఆమె పరిజనం కూడా భయంతో వణికిపోయారు. ఎన్నో 
ఓదార్పు మాటలు పలికారు. అయినా సైరంధ్రి వినలేదు. అన్నపానీయాలు ముట్టలేదు. ఆమె సత్యాగ్రహాన్ని చూచి చేసేది లేక 


కుమిలిపోయింది. 


కీచకుడు నర్తనశాలలో గంధర్వులచేత వికృతపు చావు చచ్చాడన్న వార్త అర్హరా(త్రివేళ అంతఃపురంలో పొక్కింది. సుదేష్ల 
బయటికి కనబడని బడబాగ్ని వంటి శోకాన్ని అనుభవించింది. మరి కొన్ని క్షణాలలో ఉపకీచకులందరూ ఊచముట్టుగా చంపబడ్డారన్న 


పీర్రిక్ర - 44 


వార్త కొరివిమీద పిడుగుపడ్డట్టయింది. “సహోదర మరణశోకాయత్తచిత్త అయిన సుదేస్లను విరాటుడు ఓదార్చాడు. సైరంధ్రి 
నేవిధంగానైనా అంతఃపురాన్నుండి పంపివేయుమన్నాడు. విరాటుడి మాట ఆమెకు ఊతగా దొరికింది. సైరంధ్రికిచ్చిన మాటను 
రాజాజ్ఞతో తుడిచివేయవచ్చునని ఊహించి అంగీకరించింది. 


తెల్లవారింది. సైరంధ్రి కన్యకాపరివృతయై సుదేష్ల మందిరానికి తిరిగి వచ్చింది. లోన పొంగివచ్చే ఆనందాన్ని అణచుకొంటూ 
నిబ్బరంగా రాణి ముందు నిలబడింది. సైరంధ్రిని చూచేసరికి సుదేష్లకు మనసులో భయశోకాలు ఒక్కసారిగా పొంగివచ్చాయి. 
వినయంగా ప్రియసంభాషణలతో ఆమెను దగ్గరికి తీసి గౌరవించింది. భర్త ఇచ్చిన ఆజ్ఞను ఆమెకు వినిపించి, తమ్ముడి చావుకు 
బావురుమని ఏడ్చింది. 


క్త “బిరుదు గల మగలు గలరని | తర మిడి చంపింప6 జూచెదవు; జనములు నీ 
పొరువునం బోవెజుతురు; మా । పురమును రాష్ట్రంబు వెడలి పొ మె శందైనన్‌”. (విరా.3.61 


అని గుండెలోని మంటను గుప్పిస్తూ గద్దించింది. సైరం(ధ్రి చచ్చిన పామును కర్రతో కొట్టలేదు. వినయంతోనే వేడుకొన్నది. 
పదమూడు రోజుల గడువు కోరింది. తనకు మేలు చేస్తే గంధర్వపతులు కృతజ్ఞులై మేలు చేస్తారనీ, కీడు చేస్తే ప్రమాదం తప్పదనీ 
మెత్తగా చెప్పింది. తన మాటలు మన్నించకపోతే ఏమౌతుందిలే అనుకొనవద్దన్నది. తనను అంతఃపురంలో ఉంచుకొనటం మేలని 
చెప్పింది. భర్త మాటకు తల ఊపి సైరంధ్రిని ఊరు వదలి పొమ్మన్న గడుసరి సుదేష్ణ ఆమె మాట కాదంటే ఏకీడు మూడుతుందో 
అని ఆమె కోర్కెను మన్నించింది. దానికి మరల భర్తను సం(ప్రతించలేదు. రాజు వెళ్ళుమన్నా, రాణి ఉండుమన్నది. కీచకుడు 
పోయిన తరువాత రాజమందిరంమీద గంధర్వసతి అయిన సైరంధ్రిభయం (క్రొత్తగా ఆవరించింది. పాపం, సుదేష్టా విరాటులు 
పరభయంతో జీవించటానికి అలవాటుపడ్డారు. చివరకు పాండవుల నాశ్రయించి బ్రతికిపోయారు. 


(3) పాత్రోచిత సందర్పోచిత రసోచిత సంభాషణలు 


విరాటపర్వంలోని సంభాషణలు సహజంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. అందుకు అవి పాత్రస్వభావోచితంగా ఉండటం 
ఒక బలమైన కారణం. పా(త్రోచితాలంటే పాత్ర స్వభావ వ్యంజకాలని భావం. పాత్రలు వివిధ సన్నివేశాలలో సందర్భోచితంగా 
మాట్లాడి సమయస్సూర్తిని ప్రకటిస్తారు; వివిధ ఘట్టాలలో సాంద్రమైన అనుభవాన్ని మాటలలో రంగరించి ఆవిష్కరిస్తారు. పాత్రోచిత 
(30) అతి ల — ban) 
సందర్భోచిత రసోచిత సంభాషణలు మహాభారతమంతా వ్యాపించి ఉన్న పాత్రలలో విరాటపర్వ సందర్భాన్ని అనుసరించి పరిశీలిస్తే 
ఊర్జ్చిత కథోపేతమైన ఈ పర్వస్వభావం సాక్షాత్కరిస్తుంది. మచ్చుకు కొన్ని: 


ధర్మరాజు మెత్తని పులి. ఆ కాలంలో ఆయన పరమ ప్రామాణికుడైన సత్యవాది. ధర్మశీలి. శత్రువులకు కూడా ఆయన 
మాటల మీద పరమ విశ్వాసం. కపటి అయిన దుర్యోధనుడు అజ్ఞాతవాస(వతం నిండకుండానే అర్జునుడు బయలు మెరశాడన్న 
అనుమానంతో, భీష్ముడు నిండిందని చెప్పినా ఆయన మాట నమ్మక, ధర్మజుడి నడిగి తేల్చుకొనటానికి దూతను పంపాడు. 
అధిష్థిత సత్య(వ్రతుడైన యుధిస్టిరుం డిట్టా అన్నాడు. 


క. “నిండె సమయాబ్దములు, నిం । కొండన లే; దిపుడ చని సుయోధనుతో భీ 
ష్ముండును గురుండును వినంగా । నిండె ననుము; నిండె నిండె నిక్కంబునకున్‌”. (విరా.5.370) 


ప్రతిజ్ఞ చేసిన సంవత్సరాలన్నీ నిండాయి అన్నది సత్యవాక్యం. మరొకమాట లేదు-అనటం నిశ్చయార్థకం. ఈ విషయం 
దుర్యోధనుడికి వెంటనే తెలియచెప్పుమనటంలో ఆ కపటి అంతలోనే ఏమైనా దుష్ట్రవ్యూహం వేయగలడని వ్యంగ్యం. ఆ నిజాన్ని 
భీష్ముడూ (ద్రోణుడూ వింటుండగా చెప్పుమనటం దుర్యోధనుడి దుర్వ్యవసాయం పెద్దలకు తెలియాలనీ, ఈ సత్యానికి పెద్దల 
సాక్ష్యం ఉండాలనీ భావం. దుర్యోధనుడికి ధర్మరాజు వాక్యం మీద నమ్మకం ఉండటం నైతికమైన విలువ. మరి నిజాన్ని ముమ్మారు 
చెప్పటం లౌకిక వ్యవహారం. అందుకే నిండెననే పదాన్ని మూడుసార్గు ఉచ్చరించటం. చెప్పినది చిన్న కంద పద్యమైనా అందులో 


పీరిక - 45 
నాలుగు వాక్యాలు నింపి నాలుగువైపులా బిగించిన గడుసరితనం (ప్రకటించాడు. ఇది ధర్మరాజు పాత్రోచిత రస సంభాషణానికి 
సత్యోదాహరణం. ఈ పర్వంలో సంభాషణలకే ఎక్కువ (ప్రాముఖ్యం, (ప్రాచుర్యం ఉంటాయి. నాయకుడైన ధర్మరాజు పలికినవి 
ఇటువంటివి అనేకం ఉన్నాయి. ఆయా సందర్భాలలో విశేష వ్యాఖ్యలలో వాటిని గమనించవచ్చును. ప్రస్తుతం ప్రసిద్దమైనవి 
Lt సన్నాసిగా విరాటుడి ముందు పలికిన పద్యాలు (వరా.1.191, 193, 195, 196,197-వీటిని గురించి ఇదివరకే 
ముచ్చటించటమైనది.) 


2. విరాటుడి సభలో భీముడితో, (ద్రౌపదితో పలికిన మాటలు (విరా.2.136,150) (వివరాలకు విశేషవ్యాఖ్య చూడండి). 


3. ఉత్తర గోగ్రహణ యుద్ధానంతరం ఆ విజయం ఎవరి వలన కలిగి ఉంటుంది అనే చర్చ సాగినప్పుడు విరాటుడితో 
ధర్మరాజు (కంకుభట్టు) పలికిన మాటలు (5.249-258), అందులో ఒక పద్యం - 


చ. “కురుపతి భీష్మ కర్ల కృప కుంభజ ముఖ్య మహోగ్రయోధ వి 
స్ఫురణము నోర్వంజాలి రణభూమి భుజాబల ముల్లసిల్ల ను 
త్తరుండ జయించెనేని వసుధావర! యింతటికంటె నింక న 
చ్చెరువును గల్లునే ధరం (బ్రసిద్దికి నెక్క(డె యాత. డొక్కండున్‌.” (విరా.5.249) 


ధర్మరాజు వ్యంగ్యధోరణిలో మాట్లాడేటప్పుడు కాకువును (ప్రయోగిస్తాడు. ఉత్తరుండ-అనే ఏవార్ణకం అధిక్షేపార్థక కాకువు. 

ఉత్తరుడే జయించి ఉంటే అనే అనుమానం అందులో వ్యంగ్యం. ఉత్తరుడే జయిస్తే ఈ లోకంలో ఇంతకంటె ఆశ్చర్యం 

ఏముంటుంది? ఇది నిందాస్తుతి. అత డొక్కడే ప్రసిద్ధికక్కడా? అన్నదాంట్లో ద్వంద్వార్థం ఉంది. అతడు అర్జునుడితో కీర్తి 

— ఠా ౧ థి జు ea, 

పంచుకొనవచ్చునుగాని ఏకైక వీరుడు కాలేడని కాకువు. విరాటుడి ముందు ధైర్యంగా అంతమాట అనగలవాడు కంకుభట్టి. 

అతడి మాట రాజుకు కోపం తెప్పించవచ్చునుగాని భావికథార్ణసత్యం. మరొక విశేష మేమంటే ధర్మజు డాడిన ఈ వాక్యం 

కథాగతికి తోడ్పడుతుంది. విరాటుడికి కోపం వచ్చి ధర్మరాజును సారెతో కొట్టటానికి ఈ వాక్యమే కారణం. ఇది భావికథాసూచకమైన 
పతాకస్థానం. ఈ విధంగా ఊర్జిత కథా ప్రవృత్తికి ఈ సంభాషణ ఉపయోగపడింది. (వివరాలకు చూడండి విశేష వ్యాఖ్య). 


ధర్మజుడు ధర్మవీరుడు, దయావీరుడు, యుద్దవీరుడు, త్యాగవీరుడు, దానవీరుడు. ఆయా సందర్భాలలో ఆయా 
వీరరసభేదాలు ముందుకు వచ్చి ప్రకాశిస్తుంటాయి. ఆయన సంభాషణలలో దక్షిణ గోగ్రహణ యుద్ద విజయానంతరం విరాటుడు 
కృతజ్ఞతలతో ధర్మరాజుకు తన రాజ్యాన్నీ, తన సేనలనూ సమర్పించుకొన్నాడు. కాని, ధర్మజుడు వాటిని స్వీకరించలేదు. ఉత్తమ 
ధర్మవీరుడివలె ఉన్నతంగా వ్యవహరించాడు. ఇట్లా అన్నాడు: 


క “మనుజవరేణ్య! నావలని మన్నన యిట్టిద కాదె! శత్రుమ 
రన మొనరించి మత్స్యనగరంబున కుత్సవ ముల్లసిల్ల న్‌ 
(జ! అ? CY 
చనుటయ నాకు. దేజమును సంపదయుం గరిమంబు. గాక! యి 
ట్లనం దగునయ్య? యే నిచట నైనది యేటిది? యింత యేటికిన్‌?” (విరా.3.226) 


అవికత్హనత్వం ధీరోదాత్త లక్షణం. విరాటుడు పొగడటం ఆయనకు సహజంగా నచ్చలేదు. అజ్ఞాతవాస(వ్రతం విరాటనగరంలో 
ఆ రాజు నాశ్రయించి నిర్వహిస్తూ ఉండటం వలన శత్రుమర్హనం అతడి కర్తవ్య మనుకొన్నాడు. కర్తవ్య నిర్వహణ (ప్రతిఫలాన్ని 
కోరదు. విరాటుడితోడి స్నేహం అద్వైత భావానికి దారితీసింది. అందువలన విరాటుడి తేజం, సంపద, గరిమం తనవే ననుకొని 
తృప్తిపడి తృష్ణను నిగ్రహించుకొనగలిగాడు. మహోపకారం చేసినా దానిని చెప్పుకొనకుండా ఉండటం, ప్రతిఫలాన్ని కోరకుండా 


పీఠిక - 46 
ఉండటం కర్మయోగి లక్షణం. అంత చేసి “ఇంత ఏటికిన్‌?' అనగలిగినవాడు దాన, దయా, త్యాగ, ఏరస్వభావాలు కలవాడే. 
'త్యాగేనైకే అమృతత్వ మానశుఃి అని ఉపనిషత్వూక్తి. ఈ పద్యం పలికిన ధర్మరాజు ధర్మవీర, త్యాగవీర, దయావీర రసమూర్తి. 
'పైవాక్యాలు రసోచిత సంభాషణ శిల్పాలు. 
భీముడు రౌద్రోద్రేకి. శత్రువులమీదకు సుడిగాలివలె రేగటం అతడి సహజ(ప్రకృతి. పరవీర భయంకరంగా ప్రతిజ్ఞలు 
చేయటం అతడి సహజాలంకారం. (ద్రౌపది యెదుట కీచకవధ చేస్తానని అతడు చేసిన ఈ (ప్రతిజ్ఞ ఉజ్జ్బలోదాహరణం. 


మ. “అవనీచక్రము సంచలింపంగ, దివం బల్లాడ, నాశాచయం 
బవధూతంబుగ, గోత్రశైల నికరం బాకంపముం బొంద, న 
ర్లవముల్‌ ఘూర్లన మొంద౦ [గ్రోధము గృతార్థత్వంబు నొందించి చి 
(త్రవధ(ప్రఢి వహించి సూతునకు రౌద్రం బేర్పడం జూపుదున్‌.” (విరా.2.284) 


అతడికి ఆగ్రహం అవధులు మీరి పొంగుతుంది. దానికి అడ్డుకట్ట వేసేవారు వెంట ఉండాలి. భారతకథలో ధర్మరాజు 
భీమమదేభానికి అంకుశం. ఈ ఘట్టంలో (ద్రౌపది నియామకశక్తిగా పనిచేసింది. నిగూఢవృత్తితో యుద్దం చేయాలని నియోగించింది. 
భీముడి తీవ్రక్రోధం కథలో నిగూఢయుద్దస్ఫూర్తికి హేతువయింది. ఈ సంభాషణం ఊర్జిత కథాగతికి సోపానం. 


భీముడు నర్తనశాలలో (ద్రౌపదిస్టానంలో శయ్యమీద పరుండి ఉంటాడు. కటికచీకటిలో కీచకుడు అతడిని సమీపించి 
సైరంధ్రి అని [భ్రమించి తన వలపును, శృంగారనాయక లక్షణాలను 'ప్రశంసించుకొంటాడు. అతడికి భీముడు గొంతుమార్చి 
గూఢార్థగుంఫితంగా గంభీరహాస్యం పల్లవించేటట్టు మాట్లాడాడు. భారతంలో మరెక్కడా భీముడి ఈ లీల కనపడదు. ఆ ముచ్చటైన 
మాటలు గల మూడు పద్యాలు సందర్భోచిత సంభాషణ శిల్పాలు. 


తే. _ “ఇట్టివాండవు గావున నీవు నిన్నుం। బొగడికొనం దగు; నకట! నాపోల్కియాండు 
దాని వెదకియు నెయ్యెడ నైన నీకు(। బడయవచ్చునె యెజుంగక పలికి తిట్టు.” 
క్త “నాయొడలు చేర్చినప్పుడ । నీయొడ లెట్లగునా దాని నీ వెజిలెదు; న 
న్నేయబలల తోడిదిగా(.। జేయ. దలంచితివి; తప్పు సేసితి గంటే!” 
క్త “నను ముట్టి నీవు వెండియు । వనితల సంగతికి. బోవువాండవె? యెనం 
దను వే( బడసిన ఫలమే । కనియెద విదె చిత్తభవవికారము లెల్లన్‌.” (విరా.2.337-339) 


రౌద్రాన్ని కడుపులో పెట్టుకొని హాస్యాన్ని పెదవుల మీద చిలికించిన ఈ వాక్య విన్యాసం అపూర్వం; వికృతికి వింత 
ఆవిష్కారం. జొచిత్యం వీడని వ్యంగ్యార్థ గారవం కథకు ఆహ్లాదాన్ని అందించింది. (వివరాలకు విశేష వ్యాఖ్యలు చూడండి). 

(ద్రౌపదీ హృదయాహ్లోదకరుడు భీముడు. కీచకవధ ఘట్టం అతడి ఆ స్వభావాన్ని ఆద్యంతం రసోచితంగా అనుభవింప 
జేస్తుంది. కీచకుడిని చూచినప్పటినుండి (ద్రౌపది తనతో మాట్లాడేంత వరకు భీముడు మాటలు లేని కోపాన్నే ప్రదర్శించాడు. ఆ 
తరువాత మాటలు పెంచాడు. చివరకు వాటిని చేతలలోకి మార్చాడు. తన వ్యూహంలో భార్యను భాగస్వామిని చేశాడు. ఆమె 
కోరిన రీతిలో ఆమెకు ఆహ్లాదం కలిగించేటట్టు కీచకుడిని వికృతపు చావుకు గురిచేశాడు. మరుగున ఉన్న మగువను మనసుపడి 
రంగం మీదకు తెచ్చాడు. కీచకుడి వింత పీనుగును చూపించాడు. మనసారా ఇట్టా నివేదించాడు: 


శా “చింతాశల్యము వాసెనే? భుజబలోత్సేకంబు నీ కెక్కెనే? 
శాంతిం బొందెనె రోషపావకు(డు? దుశ్సారిత్రునిం జూచితే? 


పీర్రిక్ర - 47 


సంతోషించితె? యిట్లుగాక (బ్రదుకన్‌ శక్యంబె దుర్వృత్తి నీ 
చెంతం జేరినయట్టి వీరులకు నాచేతం బయోజాననా!” (విరా.2.358) 


భీముడి రౌద్రం వీరంగా శృంగార రసాహ్లాద సుందరంగా పరిణామం చెందించిన ఈ పద్యం బీభత్స రమణీయంగా 
తిక్కన తీర్చిదిద్దాడు. దృశ్యం బీభత్సం. (ద్రౌపదికి కలిగింది ఆహ్లాదం. ఆ రెంటినీ వ్యంగ్యంగా సూచించేది ఈ రసోచిత సంభాషణం. 
చలా అల్‌ ధం $5 


అర్జునుడు గాండీవసుందరుడు, మహాస్తకోవిదుడు, జగదేకవీరుడు, శృంగారవీరరసమూర్తి, నారాయణ ప్రాణమి(త్రుడు. 
ఈ లక్షణాలన్నీ విరాటపర్వంలో మొదట కుంఠితాలై తరువాత పునర్భవిస్తాయి. అతడికి గాండీవమంటే ఆరవ(ప్రాణం. దానిని 
ఇతరుల కిమ్మని ఎవరైనా అంటే అతడి తల వేయి ముక్కలుగా (బ్రద్దలు కొడతానని (ప్రతిజ్ఞ చేసిన గాండీవప్రియుడు గాండీవి. 
గాండీవం వదలి మరల గాండీవాన్ని ధరించే మధ్యకాలమే గాండీవి అజ్ఞాతవాసకాలం. అజ్ఞాతవాసంలో (ప్రవేశించేముందు ఆ 
గాండీవాన్ని గుప్తంగా, తనకు దూరంగా ఉంచవలసి వచ్చినందుకు మనసులో కటకటపడ్డాడు. 


చ “ఇది పెనుంబాము చందమున నెంతయు భీషణమై జనంబులన్‌ 
బెదరంగం జేయు; నట్లగుటం బెట్టి చనన్‌ వలయుం దలంచి నా 
హృదయము దీని. బాయుటకు నియ్యకొనం జొర; దెట్టు చెప్పినం 
దుది నొకచోట వైచుటయ తోచిన కార్యము నయ్యెడుం గటా!” (విరా.1.160) 


శస్త్రములు దాచటం అజ్ఞాతవాస వ్రతానికి పూర్వరంగం. అందరి కళ్ళూ మొదట గాండీవంమీదనే పడాయి. అర్హునుడికి 

Sy యి జ 
దానితో ఉన్నంత అనుబంధం మిగిలిన పాండవులకు వారి ఆయుధాల మీద లేదు. కాబట్టి విరాటపర్వంలో రూపాల మార్పుకు 
శ్రీకారం గాండీవగోపనంతో ప్రారంభం కావాలి. మహావీరుడైన అర్జునుడు గాండీవాన్ని తన శరీరంలో ఒక భాగంగా భావించాడు. 
దానిని దాచక తప్పకపోవటంతో మనసులో వేదనపడ్డాడు. మహాభారతంలో గాండీవంతో విడివడే విషాద సన్నివేశం మరెక్కడా 
కానరాదు. అంతటి అపూర్వ సన్నివేశంలోని అపూర్వ సంభాషణ మిది! 


ఉత్తర గోగ్రహణ యుద్దంలో అర్జునుడి ప్రధాన లక్ష్యం దుర్యోధనుడిని దెబ్బతీయటమే. ఓడించి పీడించి, అవమానించి 
కసితీర్చుకొనటమే. అప్పటి ఆ చిత్తవృత్తి ప్రతిఫలించే అధిక్షేపోక్తులు విరాటపర్వంలో అనేకమున్నా, ఈ (క్రింది రెండు పద్యాలూ 
జంట నక్షత్రాలవంటివి: 


(1) క్షత్రియుం డోడునే తగదు కౌరవరాజ ! (విరా.5.203) 


(2) ఏనుంగు నెక్కిపెక్కేనుంగు లిరుగడ...(విరా.5,204) 

వీటి విశేష వ్యాఖ్యలను గమనిస్తే కథలో వీటికున్న విలువ తెలియవస్తుంది. (చూడండి వ్యాఖ్య). 

ఉత్తరుడి సూచనపై విరాటుడు ఉత్తరను అర్జునుడికి ఇవ్వాలని సిద్ధపడ్డాడు. కాని, విజయుడు జౌచిత్యాన్ని చూపించి, 
తన గురుత్వాన్ని గౌరవస్థానంలో నిలిపి, తాను కాముకుడను కానని తెలిపికొని, తన కొడుకైన అభిమన్యుడికిచ్చి పెండి చేయటానికి 
నిశ్చయించిన ఘట్టం అతడి ఉదాత్త వర్తనానికి ఉన్నత శిఖరం. 
మ. “హరిమేనల్టుండు, బాహువీర్యపటు శౌర్యస్సూర్తి త్రైలోక్య సుం 

దరుం డాచార పవిత్రుం డంచితకళాదక్షుం, డుదారుండు, కా 

తరసంరక్షకుం డార్యసమ్మతుండు విద్యావైభవోల్లాసి, య 

త్యురు తేజుండు వరించు(గాక యభిమన్యుం డీ సరోజాననన్‌”. (విరార్‌.363) 


పీర్రిక - 48 


విరాటపర్వాన్ని విజయుడు శుభాంతం చేశాడు. అభిమన్యుడి వివాహం పాండవ వంశకర్తకు బీజావాపన. శ్రీకృష్ణుడు 
పాండవ వంశరక్షకు డనిపించుకొనడానికి శ్రీకారం. అభిమన్యుడికి అర్జునతనయుడనే కీర్తికంటె సుభ(ద్రాతనయుడనీ, అంతకంటే 
మించి హరిమేనల్టుడనీ (ప్రశస్తి ఉన్నది. దానికి భావి భారత కథంతా సాక్షిగా నిలువబోతున్నది. ఈ పద్యం ఆ కథా(స్రవంతికి 
జన్మస్థానం. ఈ సంభాషణ ఒక వంశ చరిత్రాధ్యాయానికి శుభారంభం. (ఇంకా వివరాలకు చూడండి 5.363 పద్య విశేష వ్యాఖ్య). 


ద్రౌపది త్రేతాన్ని సంపుటి 1. పరిభవాన్ని, 2. (ప్రతీకారాగ్ని, 3. (క్రోధాగ్ని. మనసులో ఈ అగ్నులు మండినప్పుడు మాటలు 
అగ్నికీలలుగా వేడిని (క్రుమ్మరిస్తాయి. విరాటపర్వంలో ఈ (త్రేతాగ్నులు మండిన సంభాషణలు కీచకోదంతంలో కనబడతాయి. 


a “మీ సుభటత్వమున్‌ బలము మిన్నక పోవంగ దుస్ససేనుండ 
ట్లా సభలోన నన్‌ బటిచె; నంతియకాక జయద్రథుండు సం 
(త్రాసభరంబు లే కనుచితం బొనరించిన౦ జెల్లిపోయె; నేం 
డీ సభికుల్‌ గనుంగొనంగ నిట్టయితిన్‌; వగ నాకు వింతయే?” (విరా2.176) 


ఈ పద్యం ఆమె పరిభవాగ్నిని కుళ్ళగించినట్టున్న సంభాషణం. దీనివలన పాండవులకు - ప్రత్యేకించి ఈ సందర్భంలో 
- భీముడికి - సానుభూతి, రోషం కలిగి ఆమె పరితాపాన్ని తీర్చటానికి ఉత్సహించాలి. కథ ముందుకు సాగాలి. భీముడు 
దుశ్ళాసనుడిని చంపి రక్తం (త్రాగుతానని శపథం చేశాడు. జయద్రథుడిని పట్టి బంధించాడు. కాలహరణం పనికిరాదని కీచకుడిని 
భీముడే ఏదో చేయాలనే స్పృహ ఈ మాటలవెనుక ఉన్నది. ఇటువంటి దుఃఖాలు కలుగటం ఆమెకు పరిపాటే. కాని, వాటిని 
తీర్చటానికి ముందుకు వచ్చే వీరుడు భీముడే! భీమనాయకమైన కీచక ప్రబంధంలో డ్రేరకశక్తిగా పనిచేసే పరిభవాగ్నిశిఖ ఈ 
పద్యం. 

ఎప్పుడు ఎవరికి ఏ అగ్ని నంటించాలో (ద్రౌపదికి బాగా తెలుసు. మహానసంలో నిద్రపోతున్న భీముడిని సమీపించి 
మందమందంగా మాట్లాడుతూ చేతితో స్పృశిస్తూ ఈ (క్రింది మాటలతో మేల్కొల్సింది. అది మేల్కొల్పటమే కాదు; (ప్రతీకారాగ్నిని 
పవనాత్మజుడిలో రగుల్కొలపటం కూడా. 


ఉ “నన్ను బరాభవించి సదనంబునకుం జని కీచకుండు ము 
న్నున్న తెజంగు దప్పక సుఖోచితశయ్యను నిద్ర సేయ నీ 
కన్ను మొగుడ్చునూజటకుం గారణ మెయ్యది? భీమసేన! మీ 
యన్న పరాక్రమంబు వలదన్న నాకో దయమాలి తక్కటా!” (విరా2.166) 


కీచకుడు ద్రౌపదిని సభ వెలుపల పరాభవించాడు. ఆమెకు సభలో పరాభవాగ్నిని మిగిలాడు ధర్మరాజు. అంతేకాక 
ప్రతీకారాగ్నిని ప్రదర్శించబోయిన భీముడిని అదుపులో పెట్టాడు. పరాభవాగ్ని ప్రతీకారంతోనే ఉపశమిస్తుంది. పరాభవించిన కీచకుడు 
తన భవనంలో సుఖంగా నిద్రపోతున్నాడు కాని (ప్రతీకారాగ్నితో మండిపోవలసిన భీముడు మాత్రం అతడివలెనే సుఖంగా 
నిద్రపోతున్నాడు. సుఖనిద్రలో అప్పుడు కీచకుడికీ, భీముడికీ తేడా లేదు. నిద్రపోనిది, లేదా ప్రతీకారంతో కుమిలిపోతున్నది 
ద్రౌపది. ఆమె వచ్చి భీముడిని తాకింది. అది తాకటం కాదు; తన ప్రతీకారాన్నిని భీముడిలో |ప్రవేశపెట్టటం. చెవిలో మందమందంగా 
మాట్లాడింది. అది మం(ద్రభాషణం కాదు; అగ్నిని రెచ్చగొట్టటానికి ఊదటం. భీముడు నిద్రపోవటానికి కారణం ధర్మరాజు అతడిని 
సభలో పరా(క్రమించవద్దని నియమించటమే అని శంకించింది. కాని, వెంటనే ' నీ అన్న ఆ మాట అన్నాడని నామీద దయ 
తప్పావా? ఎంతపని చేశావు!” అని అడిగింది. ఆ మాటకు ఎన్ని అర్జాలో! కాంతాసమ్మితంగా వేసిన ప్రశ్న అది. 'నిన్ను అవేశంతో 
పరాక్రమించవద్దన్నారు కాని, నా మనసెరిగి తగిన ఉపాయం ఆలోచించవద్దన్నారా? ధర్మరాజు నన్ను ఆదుకొనవద్దన లేదే? నిన్ను 
నిద్రపొామ్మనలేదే? శత్రువుకు ఎదురు లేదని తెలిస్తే వాడు నిశ్చింతగా నిద్రపోయి రేపు మరల నా వెంట పడడా? ఈ సంగతి నీవే 


పీర్రిక్ర - 49 


తెలిసికొని నేను నిద్రపోలేననీ, ప్రతీకారం కొరకు ప్రతీక్షిస్తుంటాననీ ఊహించలేకపోయావా? నన్ను గురించి ఏమాత్రం పట్టించుకొన్నా 
నీకు నిద్ర ఎట్లా పట్టుతుంది? ఈమాత్రం దయ కూడా లేదా?” అని అనేక విధాల వ్యంగ్యార్డాలు స్ఫురించేటట్టు (బతిమిలాడినటే 

౧M [౫] థె ౧ ౧ 
పలుకుతూ అధిక్షేపించింది. “నాకు నిద్ర లేదు, నీవు నిద్రపోరాదు, శత్రువును నిద్రపోనివ్వరాదు. ఈ తాత్సర్యాన్ని (గహించి 
ప్రతీకారం చేయటమే నా హృదయానికి ఆహ్లాదకరం” - అని ధ్వనిమయంగా ఉపదేశించింది. ఇది సార్థకమైన సందర్భోచిత 
సంభాషణం! (మరికొన్ని వివరాలకు విశేషవ్యాఖ్య చూడండి). 


తిక్కన జౌచిత్య పాలనకు ఈ పద్యాన్ని మచ్చుతునకగా పేర్కొనవచ్చును. మూలంలో [ద్రౌపది ఈ సందర్భంలో 
అన్నమాట లివి- 


“ఉత్తిష్టోత్తిష్ట కిం శేతే, భీమసేన! యథా మృతః 
నా మృతస్యహి పాపీయాన్‌ భార్యా మాలభ్య జీవతి?” (సం416-9) 


'భీమసేనా! చచ్చినవాడు పడుకొన్నట్టు అట్టే కదలకుండా పడుకొన్నావేమిటి? లెమ్ము లెమ్ము! నేను (బ్రతికున్నవాడి 
భార్యనైతే ఆ పాపి చావకుండా ఉంటాడా?'- అని శ్లోకతాత్సర్యం. చచ్చినవాడితో భర్తను పోల్చటం (గ్రామ్యత్య లక్షణమని తిక్కన 
భావించి ఉంటాడు. అందువల్ల తెలుగులో అ(గ్రామ్యత్వమనే స్వభావం గల ఉదారత అనే అర్థగుణాన్ని ఆవిష్కరించాడు. అయితే 
వ్యాసహృదయాన్ని నాగరకంగా తెలుగులో పలికించాడు. మూలంలో (ద్రౌపది చెప్పిన తాత్సర్యాన్నే తెలుగులో జౌచిత్యవంతంగా 
చేశాడు. మూలంలో ఉన్నది అనౌచిత్యమా? (గ్రామ్యమా? అన్నది చర్చనీయాంశం. మానం పోయిన క్షత్రియుడు ప్రాణం 
పోయినవాడితో సమానం. భార్యను సభలో తన్నిన దుష్టుడిని చంపకుండా నిశ్చింతగా నిద్రపోయేవాడు మృతుడితో సమానుడే. 
అందువలననే వ్యాసు డీ ఉపమానాన్ని నిపుణంగా వాడాడు. అంత నిర్లిప్తడుగా పడుకొన్న భీముడికి అంత ఘాటైన ఉపమానంతో 
చురక వేస్తేకాని కార్యశూరుడై లేవడు. మల్లయుద్దంలో ఎదుటివాడు పెద్దదెబ్బకొడితేనే కాని భీముడు వాడిని చచ్చేటట్టు కొట్టడు. 
D (ff ఈ.*ో ఇల్లాలు కాబట్టి ఆ పాపి చస్తేనే నేను బ్రతికి ఉన్న భర్త కలదాని ననుకొంటానని అన్నది. సామాన్యంగా ఆమె 
అట్టా అనకూడదు కాని, కోపం వచ్చినప్పుడు లోకంలో చావుల (ప్రసక్తి రావటం సామాన్యమే. అయితే అది అగ్రామ్యం కాదు. 
ఉదారగుణం కాదు. అందుకే తిక్కన మార్చాడు. ఉపమాలంకారాన్ని మార్చి సంభావన చేశాడు. మృత (ప్రసక్తిని మార్చి నిద్రతో 
తేల్చాడు. ఇటు భీముడూ అటు కీచకుడూ సుఖని(ద్రపోవటం (ద్రౌపది పట్ల దయ తప్పటమే అని ధ్వనింపజేశాడు. మూలంలో ఉన్న 
మోటుతనం పోయింది. తెలుగులో తెలివి మెరిసింది. మూలంలో భీముడు (ద్రౌపది మాటలు విని శత్రువును ప్రతీకారంతో 
చంపుతాడు. తెలుగులో భీముడు శత్రువును ఎట్లాగూ చంపుతాడు. దానితో (ద్రౌపదికి హృదయా హ్లోదాన్ని పెంచేటట్లు చంపుతాడు. 
సంభాషణలో మాటల తీరు మారితే సన్నివేశాల తీర్పులు మారుతాయి-అని ఈ పద్యం చాటి చెప్పుతున్నది. 

తిక్కన తన పద్య శిల్పానికి తానే ముగ్దుడౌతూ ఉంటాడు. అటువంటి సూచనలు కూడా వెనుకాముందు సూచిస్తూనే 
ఉంటాడు. ఒక్కొక్కసారి మంచిపద్యాన్ని ఒక సందర్భంలో కంటె ఎక్కువ సార్లు పూర్తిగానో, పాక్షికంగానో వాడుకొంటాడు. అవి 


తిక్కన మెచ్చిన పద్యాలుగా మనం భావించవచ్చును. అటువంటి పద్యాలలో ఒక్కటి. రెండుసార్లు రెండు సన్నివేశాలలో, రెండు 
ప్రయోజనాలను సాధించటానికి వాడిన (ప్రసిద్ద పద్యం ఈ క్రిందిది. ఇది రసోచిత సంభాషణకు రమణీయోదాహరణం. 


శా “దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాపస్సుర 
ధ్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్‌ మత్సతు 
ల్లీర్వాణాకృతు లేవు రిఫ్లు నిను దోర్లీలన్‌ వెసన్‌ గిట్టి గం 
ధర్వుల్‌ మానము. బ్రాణముం గొనుట తథ్యం బెమ్మెయిన్‌ కీచకా!” (విరా.2.55-172) 


కీచకుడిని భయపెట్టటానికి ఒకసారీ, భీముడిలోని పౌరుషాన్ని పొంగించటానికి మరొకసారీ (ద్రౌపది పలికిన ఈ 
పద్యం విరాటపర్వ శిరోమణి. (వివరాలకు ఈ పద్యాల విశేష వ్యాఖ్యలు చదవండి). 


పీర్రిక - 50 


ఇక్కడ మరొక విశేషం స్మరించాలి. విరాటపర్వంలో (ద్రౌపది తన భర్తలను గురించి (ప్రశంసించిన పద్యాలు 
పరమాహ్లోదకరంగా ఉంటాయి. ఉద్యోగపర్వంలో ద్రౌపది తనను గురించి చెప్పుకొనే పద్యాలు పరమోదాత్తంగా ఉంటాయి. అట్టి 
విరాట పర్వ పద్యాలలో ఇది ప్రథమగణ్యం. ఉద్యోగపర్వ పద్యాలలో 'వరమునం బుట్టితిన్‌, భరతవంశము. జొచ్చితి........ (ఉద్యో.3.108) 
అనేది అ(గ్రగణ్యం. భర్తల ప్రశంస పద్యాన్ని పునరుక్తి చేసింది కాని, తన పద్యాన్ని ఒక్కసారే పలికి జొచిత్యం, జొదాత్త్యం ప్రదర్శించింది. 
అది తిక్కన నేర్పిన రసోదంచిత సంభాషణ శిల్ప విద్య. 


ఈ విధంగా పాత్రోచిత, సందర్భోచిత, రసోచిత సంభాషణలను (ప్రతిపా(త్రతో పలికించిన (ప్రతిభ విరాటోద్యోగపర్వ 
పద్యాలలో తిక్కన ప్రదర్శించాడు. వాటన్నిటిని విస్తరించటం ఈ పీఠికలో కుదురదు. అయినా కొన్ని గొప్ప పద్యాలను మచ్చుకు 


సూచించటం సమంజసం. 


ప్రశంసాత్మక సంభాషణలకు విరాటపర్వం ప్రసిద్ది. వాటిలో కొన్ని పద్యాలు ఆం(ధ్రావళి మోదాన్ని పొందాయి. అజరామరంగా 
నిలిచిపోయాయి. వాటిని నాలుగు విధాలుగా విళ్లేషించవచ్చును: 


1. పాండవుల పూర్వవైభవాన్నీ, అజ్ఞాతవాసవిధానాన్నీ పాండవ వర్గంలోవారే (ప్రశంసించిన పద్యాలు. 
2. పాండవులను ఇతరులు వివిధ సందర్భాలలో (ప్రశంసించిన పద్యాలు. 
3. పాండవులు ఇతరులను సన్నివేశగతంగా ప్రశంసించిన పద్యాలు. 


4. (ద్రౌపదిని కీచకుడు విరహావేశంతో (ప్రశంసించిన పద్యాలు.వంటశాలలో (ద్రౌపది భీముడియెదుట పాండవుల పూర్వస్థితిని, 
అజ్ఞాతవాస జీవన దైన్యస్థితిని తులనాత్మకంగా వర్షిస్తూ పలికిన పద్యాలు ఆణిముత్యాలు. వాటిల్లో జనాదరణం బాగా పొందినవి 
రెండు. 


1 ధర్మరాజు ప్రశంసలోని సీసపద్యం- 


a 'ఎవ్వని వాకిట నిభమద పంకంబు । రాజభూషణ రజోరాబి నడంగు (విరా.2.191). 
2.సహదేవుడిని గురించి కుంతి చెప్పిన మాటలుగా (ద్రౌపది పేర్కొన్న పద్యం - 
చ. 'కడు( బసిబిడ్డ వీ.డొకటి గా దవునా నెణు6గండు...” (వరా.2-213) 


పాండవులు బయలుమెరసిన ఘట్టంలో అర్జునుడు పాండవులను, పరిచయం చేస్తూ చేసిన ప్రశంసలు సహృదయుల 
మన్ననలను బాగా పొందాయి. వాటన్నింటిలో ధర్మరాజు ప్రశంస - 


సీ 'నడదివియలు సేసె నగరికి మాణిక్య । మకుటముల్‌ పూనిన మనుజపతుల....' (విరా.5-320) 


ఇతరవీరులు పాండవులను ప్రశంసించిన పద్యాలు విరాటపర్వంలోని యుద్ధ సన్నివేశాలలో ఎక్కువగా కనుపట్టుతాయి. 
అయితే అన్నింటిలో అర్జున (ప్రశంసలే అధికం. 


శా 'సింగం బా(కటితో గుహాంతరమునం జేడ్చాటుమై నుండి......” (విరా.4.95) 


అనే పద్యం అర్జునుడి యుద్దవీర రసమూర్తిని ఆవిష్కరించే అత్యుత్తమ ప్రశంస- దీనిని ద్రోణాచార్యుడు చేశాడు. 
శిష్యవాత్సల్యంతో పాటు వీరమర్యాదను కూడా పాటించాడు 


డౌ 'వచ్చినవాండు ఫల్నును6 డవశ్యము గెల్తు మనంగరాదు....” (౨రా.4.234) 


పీర్రిక - 51 


ఈ మాటలన్నది కురుపితామహుడు భీష్ముడు. ఉత్తరగోగ్రహణ యుద్దానికి వచ్చిన విజయుడిని ప్రశంసిస్తూనే కురు 
పాండవులకు మైత్రి కలపాలని యత్నించిన పద్యం. విజయోత్సాహాన్ని (ప్రశంసించాలంటే ఈ పద్యాలు రెండూ సామెతలవలె 
తెలుగువారి జిహ్యాగ్రాలలో నాట్యమాడుతూ ఉంటాయి. సమకాలీన భారతవీరుల మనసులలో అర్జును డంటే ఉన్న అభిప్రాయాలకు 
ఈ పద్యాలు రెండూ అద్దంపట్టుతాయి. రణరంగంలో ద్రోణభీష్ములు జంటకవులవలె ఆశువుగా చెప్పిన పద్యాలవలె ఇవి హృద్యాలు. 


దక్షిణ గోగ్రహణ యుద్దంలో విజయాన్ని సాధించి పెట్టిన ధర్మరాజ, భీమ, నకుల, సహదేవులను విరాటుడు (ప్రశంసించాడు. 
(చూడు.విరా.3.223-232) అందులో సందర్భోచితంగా భీముడిని (ప్రశంసించిన తీరు పలువురి ప్రశంసల నందుకొన్నది. అది- 
ఉ 'మంటయులోని శాత్రవ సమాజము నించుకయేని శంకలే, కంటంగ6 దా(కి” (విరా.3.229) 


దుర్యోధనుడి సభలో భీష్ముడు ధర్మరాజును గురించి (విరా.3.103, 104), దుర్యోధనుడు భీముడిని గురించి చెప్పిన 
అంశాలు (విరా.114-117) గమనించదగినవి. 


ఉత్తరగోగ్రహణ యుద్దారంభంలో అర్జునుడు కౌరవవీరులను ఉత్తరుడికి పరిచయం చేసిన తీరు వీరోచిత ప్రశంసలకు 
ఉదాత్తోదాహరణం. (చూడుడు. విరా.5.4-20). అర్జునుడు తన తాతను, గురువులను, గురుపుత్రుడిని కీర్తించటంలో ఆశ్చర్యం 
లేదు. అతడి ప్రత్యర్ణులైన కర్టుడిని, దుర్యోధనుడిని కూడా (ప్రశంసించటం అతడి ఉత్తమశీలం. శత్రువులను గురించి అతడి 
అవగాహన అంతటి గాఢమైనది. (చూడు. వివరాలకు - విరా.5 13-15) 


ఆం(ధ్రమహాభారతంలో (ద్రౌపది సౌందర్యాన్ని కీచకుడివలె మరెవ్వరూ (ప్రశంసించలేదు. విరాటపర్వ ద్వితీయాళ్యాసం 
ఒకవైపు ద్రౌపది ప్రశంసకు స్వర్ణాధ్యాయం; మరొకవైపు (ద్రౌపది పరిభవ దుఃఖానికి కష్టాధ్యాయం. సైరంధ్రి రూపంలో ఉన్న (ద్రౌపది 
సౌందర్యం నివురుగప్పిన నిప్పు. ఆ అందమే కీచకుడిని రాగరససాగరమగ్నుడిని చేసింది. విరహవేదనకు గురిచేసింది. వెర్రెక్కించి 
వెంటపడేటట్టు చేసింది. కీచకుడు రూపాభిమాని. ఆమె రూపలావణ్యాలను చూచి, భావించి, తన్మయత్వంతో పది పద్యాలలో 
కీర్తించాడు. తిక్కన స్వయంగా వర్లించినవి వీటికంటె వేరు. వాటన్నింటిలో పంచరత్నాలవంటి అయిదు పద్యాలు బుధవరుల 
ప్రశంస లందుకొన్నాయి. పంచరత్నాలు పంచవైభవాలకు ప్రతీకలు! 


1. రూప వైభవం 

ఉ. 'ఎందును నిట్టి రూపు నరు లెవ్వరు గాంచిరె?...' (విరా.2.26) 
2. సౌందర్య వైభవం 

సీ. 'ఇయ్యింతి |ప్రాపున నయ్యనంగుండు పార్వ । తీశునైనను దక్కనేలకున్నె, (విరా.2.27) 
3. లావణ్య వైభవం 

సీ, 'నెత్తమ్మి రేకుల మెత్తందనము దెచ్చి । యచ్చునం బెట్టిన ట్టందమొంది' (విరా.2.52) 
4. సౌకుమార్య వైభవం 

సీ, 'గండుమీలకు. బుట్టి కాముబాణములతో. । గలసి యాడెడు నట్టి కన్నుగవయు” (విరా.2.67) 
5. విలాస వైభవం 

సీ, కాంతి దళ్కొత్తు నీ కడగంటి చూడ్కితోం। బొందంానని మేను పొగులుటయును” (విరా.2.118) 


(వివరాలకు ఆయా పద్య విశేష వ్యాఖ్యలు చూడండి). 


పీర్రిక - 52 
(4) ఊర్జితకథలో యుద్దరంగాలు 


ఊర్చిత కథలో చిత్రించబడే యుద్ద ఘట్టాలలో వైవిధ్యాన్ని బట్టి సన్నివేశాలలో ప్రత్యేకతలను పాటించటం సర్వసామాన్యం. 
వాటిలో స్థిర చరసన్నివే శాల నిర్వహణం, ద్వంద్వ సంకులయుద్దాల వ్యూహ సంయోజనం, సంభాషణలతో సాత్రికాది భావాల 
సమ్మేళనం, కథన వర్లన పద్దతుల సముచిత మిశ్రమం, (శ్రవ్యదృశ్య కావ్యరస సమ్మేళనం తిక్కన నిబిడ కథాబంధం కొరకు 
వినియోగించే శిల్ప సామగ్రి. వాటిని దిజ్మాత్రంగానైనా పరిశీలిస్తే యుద్ద సన్నివేశ కథా సంవిధానం తేటపడుతుంది. 


విరాటపర్వంలో మొదట మల్లయుద్దాలు ప్రవర్తిల్లుతాయి. అందులో భీముడు నాయకుడు. మొదటి సన్నివేశంలో మల్లుడు 
ప్రతివీరుడు. ఆ రంగం చిన్నది అయినా అందులో నిర్మాణ శిల్పం ఉన్నది. మల్లుడు రాజసభలో ఒక తేటగీతి పద్యంలో సవాలు 
విసరుతాడు (2.7). అది ప్రగల్బరూపమైన యుద్దసంభాషణ. 'ఓ రాజా! నేను నాలుగు చెరగుల నేలలో ఉన్న రాజుల కొలువులన్నింటినీ 
దర్శించాను. నా కెదురు నిలిచే మల్లు డెక్కడా కానరాలేదు. మీ రాజ్యంలో ఉన్నాడా?” అని ప్రశ్నించాడు. ఇది ఉద్దతవాక్యం. 
దీనితో తిక్కన దృశ్యం (ప్రారంభించాడు. ఎదురుగా రాజాజ్ఞతో, కంకుడి అనుమతితో నిలిచిన వలలుడిని ప్రవేశపెట్టాడు. 
అతడూ రాజుతో తేటగీతిలోనే పలికాడు (2.13). అది వినయముద్రితమైన వీరోక్తి. 'నే నప్పుడప్పుడూ ధర్మరాజుకు వేడుక 
కలిగించటానికి మల్గులతో పోరుతుండేవాడిని. అట్లాగే నా నేర్చిన విధంగా నీ వేడుకకై యుద్దం చేస్తా' నన్నాడు. ప్రగల్ఫానికీ 
ప్రతాపానికీ మధ్య మల్లయుద్ధం! 


తిక్కన మల్లయుద్దంలో మాటలు పెట్టడు. పోరేవారికి విరామం ఉండదు. చూచేవారికి ఉత్కంఠవలన మాట్లాడే తీరిక 
ఉండదు. కార్యబహుళంగా ద్వంద్వయుద్దం నడిపిస్తాడు. అయినా అందులో వైవిధ్యం చూపిస్తాడు. ప్రాంగణంలో (ప్రవేశించి, 
భుజాలు చరిచి, రంగానికి మొక్కి, మట్టి మొగానికి రాచుకొని, మీద చల్లుకొని, నడుము బిగించి, మునివేళ్ళతో పట్టు మొదలుపెట్టటం 
దగ్గరినుండి అంతా ఉత్కంఠతో నడుస్తుంది. ఉపతాయివంటి అనేక గతులు కుస్తీపట్టూ కళ్ళకు విడివిడిగా వరుసగా కనబడతాయి. 
చివరకు మల్లుడిని పైకెత్తి, నేలకు కొట్టి, వీపున మండిపెట్టి, పెలుకురితాళంతో నొక్కి ముక్కున నెత్తురు కారుతూ ఓడిపోయేంతవరకూ 
మల్లయుద్ధాన్ని కళ్ళకు కట్టిస్తాడు తిక్కన. 

ఊర్జితకథ అంటే వివరాలు వర్ణించిన కథ అని కాదు. కథలోని అంశాలను మధ్యలో విరామం కలిగినట్లు 
స్ఫురించనీయకుండా ఒకదాని తరువాత మరొకటి సహజ పరిణామంగా సాగినట్టు వర్షించి సన్నివేశ సాంద్రతను సాధించిన కథ. 
మల్లయుద్ద సన్నివేశం దానికి మంచి నిదర్శనం. భీమకీచక మల్లయుద్ధం దీని బృహ(ద్రూపం. 


ఇది భీముడు కీచక సంహారం ముందు చేసిన (Rehearsals) అభ్యాసంవలె ఉంటుంది. నర్తనశాలలోని మల్లయుద్దంలో 
భీమకీచకులు ముందు దీర్భంగా మాట్లాడుకొంటారు. కాని, అది యుద్ద సంభాషణ కాదు. ఒకరిది కామ ఏలాస (ప్రలాపం; 
మరొకరిది గూఢవాక్యోల్లాసం. ఆ రెండూ మల్లయుద్దానికి ముందుమాటలుగా ఉండవు. ఒక్కసారి తుఫాను ముందు కురిసే 
తొలకరిజల్లులుగా ఉంటాయి. భీముడు విజృంభించి కీచకుడి తలబట్టి వంచటంతో యుద్దం (ప్రారంభమౌతుంది. మల్లుడితో 
యుద్దం ఆరు పద్యగద్యాల నిడివితో సాగగా, కీచకుడితో యుద్దం పదునైదు పద్యగద్యాల పరిమితిలో విస్తరించింది. మల్టుడితో 
యుద్దం పగటివేళ జరిగింది కాబట్టి కాబోలు కుస్తీపట్టన్నీ స్పష్టంగా తెలిశాయి పేర్లతోసహా. మరి నర్తనశాలలోని యుద్ధం చీకట్లో 
సాగింది కదా! మల్టుల పోరాటపు తీరులే గోచరించాయికాని కుస్తీపట్ల వివరాలు తెలియరాలేదు. చీకట్లో గోప్యంగా జరిగే మల్లయుద్ద 
శిల్పంలోని కుస్తీపట్ల విశేషాలు వాచ్యంకాకుండా ధ్వనింపచేయటం తిక్కన నేర్పు. భీముడికి మల్గుడితోడి యుద్దం అసమయుద్ధం. 
కీచకుడితోడి యుద్దం సమయుద్దం. అందుకే చాలసేపు పోరాడవలసివచ్చినట్లు వర్లన. కీచకు డలసిపోయినట్టు కనబడేంతవరకూ 
భీముడు సమతౌల్యాన్ని పాటించాడు. ఆ తరువాత ఒక్కసారి విజృంభించి పైకి వస్తున్న శత్రువును క్రిందకు గుంజి పిడికిటితో 
పిడుగుపాటు దెబ్బలు కొట్టి, పండిన పళ్ళ చెట్టును నిలువున కూల్చినట్టు నేలపై పడవేశాడు. కీచకుడు తన్నుకొని చచ్చాడు. ఆ 
తరువాత (ద్రౌపది హృదయాహ్లాదం కొరకు కీచకుడి శవాన్ని మాంసపు ముద్దగా మార్చాడు. మల్లుడితోడి యుద్దంలో కుస్తీపట్టనే 


పీర్రిక - 53 


గమనించి ఉలాసపడే పఠిత కీచకుడితోడి యుద్దంలో భంగిమలను భావించి ఉత్సాహపడతాడు. మొదటి దానికంటె రెండవది 


౧ 
ఉదాత్తమైనదని ఆహ్హాదిస్తాడు. 


మొదటి యుద్దంలో ముందు వెనుకల పలుచని సంభాషణలు, రెండవ యుద్దంలో మొదలు చివరలలో విస్తృతమైన 
సంభాషణలు. మల్లయుద్ద ఘట్టాలకు సంబంధించినంతవరకు ఉభయ కావ్య నిర్మాణ శిల్పంలో కీచకవధ ఒక ఊర్జిత కథ. 


దక్షిణ ఉత్తర గోగ్రహణ యుద్దాలు ప్రతిఘటన (00౧౪౭90 శిల్పాన్ని ప్రదర్శించే విశిష్ట ఘట్టాలు. ఆ తారతమ్యాన్ని 
భావిస్తే పఠితకు వైవిధ్యంవలన కలిగే వింత ఆహ్లాదం స్ఫురిస్తుంది. ఊర్జిత కథ కుండే ఉభయపక్షాలు (ప్రత్యక్షమౌతాయి. 


() సుశర్మ దాడి పగతీర్చుకొనేది. కౌరవుల దాడి గోవుల పేరుతో పాండవులను బయటపడేటట్టు చేసేది. మొదటిదానిలో 
సుశర్మ ఆత్మగౌరవం ముఖ్యం. రెండవదానిలో దుర్యోధనుడి దుర్మం(త్ర ఫలితం ముఖ్యం. ఈ రెండు యుద్ధాల ప్రవృత్తులూ 
ఫలితాలూ ఆ ప్రయోజనాలను (ప్రతిఫలించేటట్టు ఉంటాయి. అందువలననే చివరకు సుశర్మ బందీ జొతాడు. దుర్యోధనుడు 
ఘోరంగా పరాబితుడౌతాడు. 


(1) సుశర్మ చేసే యుద్దంలో అతడు (ప్రతివీరుడు, ఏకవీరుడు. విరాటుడు బలగంతో కూడుకొన్న బహువీరుడు. 
సుశర్మసైన్యం అపారం. రథసంఖ్యా బహుళం; అయినా అవ్యవస్థితం. విరాటసైన్యం పరిమితమైనా సంఘటితం. ఆయావీరుల 
వెంటనడిచే చతురంగబలం సుశిక్షితం. వ్యూహబహుళం. సుశర్మపక్షంలో ఒకడు పెక్కురితో పోరే వైఖరి అధికం. విరాటపక్షంలో 
ఒకరి తరువాత ఒకరు సమయోచితంగా యుద్దాన్ని నడిపించటం బహుళం. అయినా మొత్తం మీద అందరూ కలసి శత్రువును 
(క్రమ్ముకొనే అవగాహనతో కూడుకొన్నది. ఇరుపక్షాలూ మెరుపుదాడులతో మెలకువ (ప్రదర్శించేవే. సుశర్మ మెరుపుదాడితో విరటుని 
బంధించి శత్రుసైన్యంతో సంక్షోభాన్ని సృష్టిస్తాడు. దానికి పాండవులు తగిన సమాధానం మెరుపు దాడులతోనే చెప్పి విరాటుడిని 
విడిపిస్తారు. భీముడు సుశర్మను బంధిస్తాడు. ద్రేక్షకులకు ఇది ఒక పోటీయుద్దంగా ఉంటుంది. దొమ్మియుద్దం కూడా పెక్కుసార్జు 
ప్రవర్తిల్లుతుంది. అప్పుడు ఉభయ సైన్యాలూ పగ్గంలాగే పోటీ (Tug of war) లో ముందుకు వెనుకకు ఊగిసలాడుతున్నట్టు 
కనిపిస్తాయి. చివరకు పాండవులున్న విరాటపక్షం విజయం సాధిస్తుంది. ఇది మనుష్యులు చూచి మెచ్చుకొనే యుద్ధంగా ఉంటుంది. 
దీనికి ప్రతిగా ఉత్తర గోగ్రహణయుద్దం దేవతలు చూచి మెచ్చుకొనే విధంగా సాగుతుంది. ఆ తారతమ్యం ఆ ఉభయ 
యుద్దసన్నివేశాలలో స్పష్టంగా తోస్తుంది. 

(1) ఉత్తర గోగ్రహణ యుద్దంలో అర్జునుడు ఏకవీరుడు. నాయక స్టానీయుడు. ప్రతినాయక పక్షంలో బహునాయకత్వం. 
(ప్రదర్శితమౌతుంది. ఆ సేనకు సర్వ సైన్యాధ్యక్షుడు వేరే లేడు. దుర్యోధనుడు రాజుకాబట్టి అతడి భావానికి అనుగుణంగా 
నడవటం, అతడిని రక్షించుకొనటం ఆ యుద్ద లక్ష్యం. అందువలన (ద్రోణ భీష్మాళృత్తామాదులు అంటీ పట్టనట్టు యుద్దం 
చేస్తారు. కర్ణుడు అంతా తానే నిర్వహిస్తానని ప్రగల్భా లాడతాడు. (ద్రోణభీష్మాదులు అర్జున ప్రతాపాన్ని (అంటే శత్రు పరాక్రమాన్ని) 
అంచనాకట్టి చెప్పినా కర్ణుడు లెక్కచేయడు. పరబలాన్ని తక్కువగానూ, స్వీయబలాన్ని ఎక్కువగానూ భావించి విజృంభించి 
చివరకు పరాభవం పాలుకావటం అతడి యుద్దవీర స్వభావం. దాన్ని వివేకజ్ఞులైన భీష్మాదులు అధిక్షేపిస్తారు. రారాజు కర్టుడిపై 
యుద్దభారముంచి నిర్లిప్తంగా నిలిచిపోతాడు. అతడిని దుర్యోధనుడు సమర్థించి, అతడితోపాటు తానూ భంగపడతాడు. అట్లా 
జరగాలనీ, దానివలన ఒక గుణపాఠం దుర్యోధనుడు తెలిసికొనవలెననీ కౌరవపక్షంలోని వృద్దవీరులు భావిస్తారు. దీనితో కౌరవపక్షంలో 
సంఘటిత యుద్దం సాధ్యపడలేదు. ఎవరికి వారు తమ (ప్రతాపాలను ప్రదర్శించుకొనటానికే అర్జునుడి మీద దాడిచేశారు. 
వరుసగా వీగిపోయారు. ఐక్యత లేని ఏకవాక్యత లేని కౌరవపక్ష యుద్దం అడుగడుగునా ఏ విధంగా అపజయం పాలౌతుందో 
చిత్రించే యుద్ద విశేష వర్లనం ఈ ఘట్టంలో పఠితలకు ఆసక్తిని కలిగించే అంశం. 


(1౪) అర్జునుడి కదలికలు అడుగడుగునా అద్భుతాన్ని ఆవిష్కరిస్తాయి. అతడు పోరిన తీరులు చిత్రించే సన్నివేశాలు 
పఠితలలో ఆహ్లాదాన్ని పొంగింపచేస్తాయి. బృహన్నలగా అర్జునుడి రూపం భీష్మాదులలో వితర్కాన్ని లేవదీస్తుంది. అర్జునుడు 


పీర్రిక్ర - 54 


శమీవృక్షం దగ్గర నిజాకారంతో నిలిచినప్పుడు ఉత్తరకుమారుడిని అద్భుతంలో ముంచివేశాడు. దేవదత్తాన్ని పూరించి శత్రువుల 
గుండెలలో దడ పుట్టించాడు. అర్జునుడిని గుర్తించిన భీష్మాదులు యుద్దం అసాధ్యమని నిశ్చయించారు. కర్టుడు దురహంకారంతో 
వారిని తృణీకరించి అర్జునుడిని సంహరిస్తానని (ప్రగల్ఫ్భాలాడి (ప్రతాపం చూపించాడు. దుర్యోధనుడు యుద్దంచేయటంకంటె 
అజ్ఞాతవాస (వ్రతకాలం పూర్తికాకుండానే అర్జునుడు బయటపడ్డాడన్న సాకుతో పాండవులను మరల అరణ్యాజ్ఞాతవాసాలకు 
పంపాలని కపటిగా ఆలోచించాడు. భీష్ముడు పాండవుల అరణ్యాజ్ఞాతవాస కాలం పూర్తయిందని ప్రకటించాడు. దానితో దుర్యోధనుడి 
దుష్టవ్యూహం భగ్నమైపోయింది. ఇక మిగిలింది కొనితెచ్చుకొన్నయుద్దమే. కర్టుడిని నమ్ముకొని చావుతప్పి కన్నులొట్టపోయినట్లు 
యుద్దం చేయటమే దుర్యోధనుడికి మిగిలింది. ఆ స్థితికి ముఖ్యకారకుడు ప్రత్యక్షంగా దుర్యోధనుడిపై లక్ష్యం పెట్టి వ్యూహాన్ని 
పన్ని యుద్దం సాగించిన అర్జునుడు. అతడి ధాటికి కరుడు నిలువలేడని నిరూపించదలచిన భీష్మద్రోణాదులు పరోక్షకారకులు; 
గురువులను నిందించిన కర్లదుర్యోధనులకు తగిన శాస్తి జరగాలని లోన భావించిన అశ్యత్థామాదులు. నిజానికి దుర్యోధనుడు 
తన వారితోనే లోపలిపోరు చేశాడు. పగవాడితో బైటిపోరు చేశాడు. ఉభయ భ్రష్టుడైనట్లు చిత్రించటం వ్యూహ శిల్పం. 


(౪). అర్జునుడు అద్భుత వ్యూహరచనా ధురంధరుడు. బాణాలతో, బాణాలవంటి మాటలతో పోరాడగలడు. పెద్దలకు 
బాణాలతో వినయాన్ని (ప్రదర్శించగలడు; విక్రమాన్ని చవి చూపించగలడు; సమయోచిత (ప్రజ్ఞతో వ్యూహరచనను చేయగలడు. 
అర్జునుడి యుద్దవ్యూహం స్థిరమైన, విజయ సాధకమైన వ్యూహం. కౌరవులకు (ప్రత్యేకించి యుద్దవ్యూహం లేదు. గోధనాన్ని 
అపహరించటమే వారి గొప్ప వ్యూహం. అర్జునుడు అందుకే దుర్యోధనుడిని దొంగగా పరిగణించాడు. దానికి తగినట్టుగానే 
వ్యూహాన్ని రచించాడు. అందులోని కొన్ని విశేషాలు- 


(అ) భీష్మద్రోణాదులు రాజుకు రక్షగా సైన్యముఖంలో ఉన్నారు. అందువలన వారిని ముందుగా ఎదుర్కొనకుండా 
నమస్కార బాణాలతో కుశల ప్రశ్నలు వేసి, వారి సౌముఖ్యాన్ని సాధించి, రథాన్ని ప్రక్కదారి పట్టించటం మొదటి దశ. దీనివలన 
భీకరయుద్దం తప్పింది. 


(ఆ) సైన్య మధ్యంలో గోవులు నడుస్తున్నాయి. వాటిని తప్పించి, రక్షించి, నగరంవైపు గోపాలురతో సహా క్షేమంగా 
పంపించటం అర్జునుడి ప్రథమకర్తవ్యం కావటం సముచితం. అందుకే గోవులున్న సైన్య మధ్యభాగంమీద మొదటిదాడి చేశాడు. 
వాటిచుట్టూ మూగిఉన్న సైన్యంతో సంకులసమరం చేసి లక్ష్యాన్ని సాధించాడు. గోవులు తిరిగిపోయాయి. కౌరవ సైన్య వ్యూహంలో 
నడిమిభాగం వెలితిపడింది. అందులోకి అర్జునుడు (ప్రవేశించి సముద్రాన్ని మహామత్స్యం సంక్షోభపరిచినట్లు సంకులసమరం 
చేశాడు. ఏకవీరుడు అనేక సైనికులను నేలమట్టం చేసే ఘట్టం ఇందులో ఆసక్తికరంగా సాగింది. ఇది రెండో దశ. దీనివలన గోధన 
విముక్తి కలిగింది. దుర్యోధనుడి దాడి విఫలమయింది. 


(ఇ) కౌరవ వ్యూహం నడుము విరిగి రెండు ముక్కలైంది. మొదటి ముక్క భీష్మాది వీర రక్షితం. రెండవ ముక్క 
కర్లరక్షితం. దుర్యోధనుడు కర్లకవచంలో రెంజవభాగంలో ఉన్నాడు. అర్జునుడు మొదటి భాగాన్ని మాని రెండో భాగంవైపు పోరు 
సాగించాడు. ఇది యుద్దవ్యూహంలో ఆయువుపట్టు వంటిది. లక్ష్యం దుర్యోధనుడికి బుద్దిచెప్పటం. అంతేకాదు, ఆ భాగంలో 
అడ్డం వచ్చినవారికి కూడా బాణాలతో బదులు చెప్పటం. అంతటితో ఆగకపోతే భంగపరచి రంగాన్నివీడి పరుగెత్తేటట్టు చేయటం. 
కొందరు పొగరుమీరి పొడిచేద్దామని మీదపడితే పరాభవించటం, అవసరంవస్తే ప్రాణాలు తీయటం అర్జునుడి యుద్దతం('త్రంలో 
భాగం. అందుకే చిత్రాంగదాదులను చంపాడు. కర్ణుడిని విరథుడిని చేసి దూరంగా పంపాడు. దుర్యోధనుడు తాను నమ్ముకొన్న 
కర్ణుడనే కవచం శిథిలమైపోయింది. తనను తాను రక్షించుకొనే దయనీయస్థితిలో పడ్డాడు. అప్పుడు రాజుకు బాసటగా నిలిచారు 
ద్రోణాదులు. వీరు ధర్మయుద్దవీరులు, కాబట్టి ఏకవీరుడైన అర్జునుడితో ఒకరితరువాత ఒకరు ద్వంద్వయుద్దానికి విల్లమ్ములతో 
సిద్దమయ్యారు. క్రమంగా (ద్రోణుడు, అశృత్తామ, కృపాచార్యుడు యుద్ద విముఖులైన తరువాత భీష్ముడు చివరకు తారసిల్లాడు. 
ఈ సన్నివేశం చూస్తే భారత కావ్య పరితలకు కురుక్షేత్ర యుద్దం తల(క్రిందుగా మొదలయిందా అని ఆశ్చర్యం కలిగిస్తుంది. 
ఇందులో మొదట కర్షపర్వం, ఆ తరువాత ద్రోణపర్వం, ఆ మీద భీష్మపర్వం సాగినట్టుంటుంది. చివరకు దుర్యోధనుడితో జరిగే 
యుద్దం ప్రవర్తిల్దుతుంది. విజయుడు అన్నింట విజయుడు కావటం విశేషం. 


పీర్రిక - 55 


(ఈ) దక్షిబోత్తర గోగ్రహణ రంగాలలో దొమ్మియుద్దాలకంటె ద్వంద్వయుద్దాలు రసవత్తరంగా ఉంటాయి. పెక్కురిమీద 
పెక్కురు చేసే యుద్దంలో రసభావాలకంటె బలాబలాల (ప్రదర్శనలకే ఎక్కువ అవకాశం ఉండటంచేత పరిస్థితుల పరిణామాలే 
అందులో (ప్రధానంగా (ప్రదర్శితమౌతాయి. పెక్కురితో ఒక్కరు చేసే యుద్దాలలో వీరుల వీరకృత్యాలు వెల్లివిరుస్తాయి. ఒక్కడు 
పెక్కురితో చేసే యుద్దాలలో వీరవిహారం విశ్వరూపం తాలుస్తుంది. ఒక్కడు మరొక వీరుడితో చేసే యుద్దంలో వీరరసపోషకాలైన 
ఆంగిక, ఆహార్య, వాచిక, సాత్మికాభినయ ముదైతాలైన యుద్ద(క్రీడలు ఊర్జితంగా రాణిస్తాయి. ఈ నాలుగు రకాల యుద్ద 
విధానాలనూ తిక్కన ఈ రెండు ఘట్టాలలో వర్ణించాడు. కాని, ఉత్తరగోగ్రహణంలో శృత్రుపక్షంలో మహాయోధులు ఎందరో 
ఉండటంచేత వారితో అర్జునుడు చేసే యుద్ద సన్నివేశాలు ద్వంద్వయుద్ద క్రీడకే అలంకార (ప్రాయాలుగా ఉంటాయి. ద్రోణాదివీరుల 
వ్యక్తిగత వీరస్వభావాల వైవిధ్యం, వాటిని సముచిత వ్యూహాలతో స్వీయ పరా[క్రమ ప్రదర్శకంగా అర్జునుడు ఎదుర్కొని విజయంసాధించే 
వైలక్షణ్యం పఠితలకు హృదయాహ్లాదాన్ని కలిగిస్తాయి. అందువలన లీలాయుద్దమైనా భీష్మాదులతో సాగిన ద్వంద్వయుద్ద ఘట్టాలు 
ఉపరంజకంగా ఉంటాయి. అ(స్తశస్త ప్రయోగాలు అమరులకే అద్భుతాశ్చర్యాలను కలిగిస్తాయి. 

(ఉ) కర్ష దుర్యోధనులతో అర్జునుడు చేసిన ద్వంద్వయుద్ద ఘట్టాలలో బాణ ప్రయోగాల కెంత ప్రాధాన్యముంటుందో 
సహజవీరులైన వారినడుమ సాగే సంభాషణల కంత ప్రాముఖ్యముంటుంది. యుద్దఘట్టాలలో వీరుల మధ్య పోరు వర్లనకే 


సాధ్యం. అది (శ్రవ్యకావ్య శిల్పానికి శిఖరప్రాయం. మరి వీరుల మధ్య సాగే వీరాలాపాలు నాటకీయతకు పోషకాలు. తిక్కన 
ఉభయకావ్య శిల్పప్రౌఢి పాటించి ఆయా ఘట్టాలను ఊర్జితం చేశాడు. 


(5) యుద్దఘుట్టాలు : నీరోక్తులు 
అందువలన యుద్దఘట్టాలలో వీరుల వీరోక్తులకు విశిష్టస్థానం తిక్కన కల్పించాడు. మచ్చుకు కొన్ని- 


1. ప్రగల్ఫోక్తులు : వీటిని తెలుగులో బడాయిమాట లంటారు. ఇవి సామాన్యంగా మూడు రకాలు. తన శక్తి తనకు 
తెలియకుండా గొప్పలు సాధిస్తానని చెప్పుకునేవి కొన్ని. దీనికి ఉత్తరకుమారుడు (ప్రసిద్ది. తన శక్తిని ఎక్కువగా అంచనా వేసికొని 
శత్రువులపట్ల నిర్లక్ష్యంగా మాట్లాడేవి కొన్ని. మల్లుడు, కీచకుడు, సుశర్మ- దీనికి సాక్ష్యం. ఎదుటివారి శక్తిని తక్కువగా అంచనావేసి 
తన నెప్పుడూ వారికంటె ఎక్కువగా భావించి అసాధ్యమైన విషయాలను సైతం అవలీలగా సాధించగలనని గొప్పలు పలికేవి 
కొన్ని. కర్ణుడు ఈ రకం (ప్రగల్భాలకు ఏకైక నిదర్శనం. పరబలాన్ని నమ్ముకొని అద్భుతాలు సాధించగలనని అహంకరించి 
మాట్లాడేవి కొన్ని. వీటికి దుర్యోధనుడు పెట్టింది పేరు. ఇవన్నీ కలిపి (ప్రతిపక్షంలో హరివిల్లువలె రాణిస్తే వాటికి అర్జునాదులు 

sp స్‌ యి ee అతి జ 
ప్రతిగా మాట్లాడే పౌరుషవాక్యాలు (ప్రతిఘటన శిల్పాన్ని పోషిస్తాయి. 

2. పరిశీలిస్తే ఆయా సందర్భాలలో (ప్రతిజ్ఞలూ, ప్రతాపాలూ, నిష్టురాలూ, అధిక్షేపాలూ, వ్యంగ్యాలూ, ఉపాలంభనలూ, 
(ప్రశంసలూ, నిందలూ, అవహేళనలూ, భయాలూ, భంగపాట్టూ, విజయగర్దనలూ, వెక్కిరింతలూ, వెటకారాలూ మొదలైనవాటిని 
వ్యక్తం చేసే ఉక్తి విశేషాలు యుద్ద క్రీడను ఉక్తులతో ఉజ్జ్బలతరం చేస్తాయి. తిక్కన ఈ కళలో సిద్ధహస్తుడు. ఉదాహరణ కొకటి 
రెండు: 


(అ) ఉత్తరుడి అసమర్ధ ప్రగల్భం: చ. 'కురుపతి భీష్మకర్ల కృపకుంభజ ముఖ్యులు............ శ (ఏరా.4.11) 
(ఆ) కర్లుడి బింకపు ప్రగల్బాలు: 

1 చ. వెజచితిరేని నిల్వుండొకవీరున కొక్క(డ చాలు గాక...........” (విరా.4.201) 
2. శా. 'జ్యాఘోషం బతిభీషణంబయి దిశాచక్రంబు నిండన్‌..........' (వరా.4.202) 


3 క. 'క్రోధజ్వాలలు నిగుడ వి । రోధబలేంధనము( బొదుపు క్రూరతమై.........' (విరా.4.203) 


పీర్రిక - 56 


ఈ యుద్దఘట్టాలలో వీరులు ముఖాముఖి తలపడ్డప్పుడు చేసికొనే అధిక్షేపోక్తులూ, అవహేళనోక్తులూ, వ్యంగ్యోక్తులూ 
ప్రసిద్ధాలు. ప్రత్యేకించి అశృత్థామకూ కర్గుడికీ మధ్య జరిగే సంభాషణలలో రవ్వలవలె వెలుగొందే అధిక్షేపాలు ఆసక్తికరాలు. 


అశ్వత్థామ:- 
క “నిను నీవ పొగడికొని పలి । కిన పలుకులు పెక్కుగలవు క్రీడి యనికి వ 
చ్చినవా( డిదె పులివలె; మా । ర్కొనరాదే కర్ల! సేనకుం బ్రియమెసంగన్‌”. 
కు “తలంకు గలదేని శకునిం । బిలిచి విచారింప6 బొమ్ము పృథివీపతి నీ 
తలన మన కార్యఖడ్గం | బుల మో పెక్కించె; రిత్తవోవునె నీకున్‌?” (సఠా5.2223) 


దీనికి సమాధానంగా కర్లుడు పలికిన (ప్రతాపోక్తి:- 


చ. “తలశెడు వానికిన్‌ మగండ తా నటె నన్నడంకించువాం డిసీ! 
పలుకకు; భీతున ట్లొదుంగం బాజునె శూరుండు, నిన్ను నచ్చి యే” 


“కలనికి వచ్చితిన్‌ నరుండ కా(డట వాసవు( డైన నేమి? నా 
బలము. జలంబు నేరిమియు బంటుతనంబును నీవ చూడుమీ!” (విరా.5.25) 


(వీటిలోని విశేషాలకు వ్యాఖ్యానం చూడండి). 


కర్ణాశృత్తామల అధిక్షేపోక్తులకంటె ఆసక్తికరమైన కర్ణార్డునుల అమర్లోకులు (కోపంతో పలికే ఈటెలవంటి ఎత్తిపొడుపు 
మాటలు) రసవత్తరాలు. వాటిలో ఒక్కొక్క పద్యం ఒక్కొక్క జఉక్తి విశేషం. (వివరాలకు చూడండి 5.88-95). 


ఉత్తరగోగ్రహణ ఘట్టంలో కౌరవ సైన్యంలోని శిష్టచతుష్టయం, చివరకు అర్జునుడు కర్గుడినే కాక దుర్యోధనుడిని 
కూడా ఉపాలంభించిన విధం ఒకదాని కంటె మరొకటి విశేషం. కర్ణుడి ప్రగల్భాలను పరిహసించటం ఒక తీరు; దుర్యోధనుడి 
దురహంకారాన్ని అధిక్షేపించటం మరొక తీరు. ఉపాలంభనమంటే మనసు మర్మస్థానంలో (గ్రుచ్చుకొనేటట్టు ఎత్తిపాడవటం. 
వెనుకా ముందూ ఆలోచించకుండా దుర్యోధనుడిని రెచ్చగొట్టి నే నున్నానని ముందుకు దూకి, చివరకు తానూ రాజూ కలిసి 
గోతిలోపడే కర్ణుడి ప్రగల్భవైఖరిని ఎత్తిపాడవటం కర్ణోపాలంభనంలో సాధారణాంశమైతే, ఇతరులసాయంతో కార్యాలు సాధించినా 
ఆత్మాభిమానంతో అతిశయించే దుర్యోధనుడు అపజయంపాలయ్యే సూచనలు అర్జునుడి ప్రతాపంవలన ఏర్పడినా, పగతో 
తిరగబడాలనే అతడి మూర్ధప్రవృత్తిని అందరూ ఎగతాళిచేయటం విశేషాంశం. 


శిష్టచతుష్ట్రయంలో భీష్ముడు పెద్దవాడు. సమ్మోహనా(స్తంతో అందరూ మూర్చితులైనా, ఆయుధాలు చేతులుజారిపోయినా, 
తలపాగాలు కోల్పోయినా తెలిసికొనలేక అర్జునుడిపై యుద్దం చేయాలని లజ్ఞలేక ఊరుకొనే దుర్యోధనుడిని భీమ్ముడు 
మోమాటంలేకుండా, నిష్టురంగా, నిస్సంశయంగా అవహేళన చేస్తూ, మారుమాటాడలేనట్టుగా మాట్లాడతాడు. ఆయన చేసిన 
ఉపాలంభనం నిష్టురాధిక్షేపం. 


ఉ. “మోహన బాణపాతమున ముందలచీర లెణుంగకున్న యీ 
బాహుబలంబుతోం గడంి పార్టునిం దాశెడుబుద్ది( [గ్రమ్మజన్‌ 
సాహసవృత్తి: జేసి యవిచారత( బోయితిమేని వాడు పూ 
ర్లాహుతి సేయండే మనల నందజ నొక్కట మార్గణాగ్నికిన్‌?” (విరా.5.218) 


పీరిక - 57 

దుర్యోధనుడు పెద్దలతో నిష్కారణంగా వివాదాలు పడతాడు. వారు పాండవ పక్షపాతులని నిందిస్తూ ఉంటాడు. 
ఇప్పుడా వివాదాలు చేసే సమయం కాదనీ విరోధులతో యుద్దం చేసే సమయం వచ్చిందనీ ఉపాలంభించాడు. ద్రోణాచార్యుడు. 
అతడిది మర్మాధిక్షేపం. 
ఉ “అచ్చెరువైన విక్రమము నగ్గలికన్‌ సమరంబు గోరి యీ 

వచ్చుచునున్నవాడు బలవ ద్రిపుభీషణబాహుండైన వి 

వ్వచ్చు(డ; యింక మిన్నక వివాదము సేసిన బోవ దియ్యెడం, 

బొచ్చెములేని బల్మగలం బోరి కమర్పుము దర్ప మేర్ప్చడన్‌”. (విరా.4.181) 

అందరికంటె అధికంగా దుర్యోధనుడిని అమర్దాధిక్షేపాలతో ఉపాలంభించేవాడు ఆవేశపరుడైన అశృత్తామ. అతడి 
మాటలతో (శ్రుతి కలుపుతాడు కృపాచార్యుడు (4.227). 

కపట ద్యూతంలో శకుని సంపాదించిన రాజ్యాన్ని అపహరించి,ద్రౌపదిని అవమానించి, వారి రాజ్యాన్ని భోగిస్తూ సుఖం 
మరిగిన దుర్యోధనుడు నాడు యుద్దం గెలవాలంటే శకుని తోడు పనికివస్తుందా? అని గుట్టుముట్టుకొనేటట్టు గట్టిగా మందలించాడు. 
అతడివి వెటకారపు వ్యంగ్యోక్తులు. మచ్చు కొక్కటి- 
చ. “పాండవవీరులం గలన బాహుబలంబున నోర్చియే సము 

ద్దండత నీవు దొల్లి ద్రుపదక్షితిపాత్మజం గొల్వులోనికిం 

దెండని పుచ్చి; తద్దెసకు( దెచ్చుట సౌబలునీతి6 గాదె? యా 

తండ మరల్పుం గాక సముద[గ్రత వచ్చు విరోధి నిప్పుడున్‌” (వరా.4.194) 


ఉపాలంభనలకే ఉదాత్తోదాహరణం అర్జునుడు దుర్యోధనుడిని చేసిన వ్యంగ్యోపాలంభనం. 


ఉ 'క్షత్రియు6 డోడునే తగదు కౌరవరాజ! యొకండ నేం...... (విరా.5.203) 


లొ 


'ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ । రాంబురవీథులం (గ్రాలం గలదె?” (విరా.5.204) 
(వివరాలకు విశేష వ్యాఖ్యాం శాలను పరిశీలించండి. 
(6) అభినయ విద్యా విలాసం 


విరాటపర్వంలోని (శ్రవ్యకావ్యశోభకు దృశ్య కావ్య వైభవాన్ని కలిగించేది తిక్కన ప్రబంధ రచనలో (ప్రదర్శించే అభినయ 
విద్యావిలాసం. తిక్కన పాత్రలు మనసును కాని, మాటను కాని అభినయించి చూపుతారు. వాటిని తిక్కన చలనచి(త్రంవలె 
వర్షించి చూపుతాడు. తిక్కన రచనలో ఒక నృత్యరత్నాకరం తురంగలిస్తుంది; అభినయ దర్పణం మెరుస్తుంది. మచ్చుకు కొన్ని 
అభినయపద్యాలు: 

1. ద్రౌపది అభినయిస్తూ మాట్లాడుతుంది : పాండవులు అడవిలో విరాటనగరంవైపు నడుస్తున్నారు. సుకుమారి అయిన 
ద్రౌపది అలసిపోయింది. తన అలసటను అభినయోచితంగా భర్తలకు చెప్పుకొన్న పద్యం హృద్యం. ఉ. 'డప్పి జనించె, వేళులపుటంబులు 
పొక్కం దొడంగె... ఒక్కడుగు నేలాడు దానికి నోర్వ నెమ్మెయిన్‌' (విరా.1.148). ఈ పద్యంలోని క్రియలను తద్దర్మకాలంలోకి 
మార్చి 'డప్పి జనించు, పొక్క దొడంగు. చిప్పిలం జొచ్చు' అని చెప్పితే అలసట అనే అవస్థకు నాట్యసూత్రమౌతుంది. సుదేష్ట 
కీచకుడి ఇంటికి పోయి కల్లు తీసికొని రమ్మని పనిచినప్పుడు (ద్రౌపదికి మొదట ఉల్లం తల్లడిల్లింది. శరీరమంతా చెమటలు 
పట్టింది. మనిషి డీలాపడింది. మనసులో బాధ అధికంగా మొదలయింది. ఆ తరువాత వితర్కం పెల్లుబికింది. దైవం గుర్తుకు 


పీర్రిక - 58 


వచ్చింది. అభినయము[ద్రితమైన వాచికాభినయం వర్షించిన -ఈ పద్యం (విరా.2.91) ఆస్వాద మధురం. భీముడు (ద్రౌపదీ 
హృదయోల్లాసం కొరకు కీచకుడిని వికృతపు చావుకు గురిచేసి, మాంసపు ముద్దవలె భయానక బీభత్సంగా ఉన్న అతడి శవాన్ని 
ఆమెకు చూపాడు. అప్పు డామె కన్నార్పకుండా చూస్తూ శవం దగ్గరికి పోయింది. పీడ వదిలిం దన్నట్టు అచ్చమైన తెలుగు 
పడుచువలె మెటికలు విరిచింది. తగినశాస్తి జరిగిందిలే అన్నట్టు తల ఊపింది. ఎంతలో ఎంతపని జరిగింది? అని ముక్కుమీద 
వేలువేసికొన్నది. 'కీవకా! దీని కొరకేనా నీ వింత చేశావు? నీకిప్పుడు చావే సుఖం. అంత అతిగా చేసినందుకే ఇంత అనుభవిస్తున్నావు'. 
అని అనుకొన్నది. ఆ శవాన్ని చూచినకొద్ది ఆమెకు భయం కలిగింది. అభినయంలోనుండి మాటలు పుట్టి, అవి మరల అభినయంలో 
మునిగిపోయే వింత పద్యం (2,356) చలనచిత్రం చూపిస్తున్నట్టుంది. ద్రౌపది పాత్ర ఎప్పుడూ అభినయిస్తూ మాట్లాడుతుంది. 
అది ఆమె నాగరక లక్షణం. 


2. భీముడు మాటకు ముందు అభినయిస్తాడు : కీచకుడు (ద్రౌపదిని నేలమీదకు పడలాగినప్పుడు భీముడు 
అ(గహోదగుడైనాడు. అతడి భయంకరాకారాన్ని తిక్కన అపూర్వంగా ఆవిష్కరించాడు. (విరా.1.133, 134) అచ్చమైన అభినయం 
ఆకృతి కొన్నట్టుండే ఆ రెండు పద్యాలు తెలుగు సాహిత్యంలో (క్రోధ భావాభినయానికి తిక్కన చెక్కిన శబ్దార్థ గుణాల అక్షర 
శిల్పం. ఇంతటి రసభావో ద్రేకాన్ని ప్రదర్శించిన భీముడు ఒక్కమాట కూడా మాట్లాడకపోవటం ఒక వింత. అంతేకాదు. అంబరాన్ని 
అందేటట్టుగా ఆ(గ్రహాన్ని (ప్రదర్శించగలిగిన పవనతనయుడు అవసరం వచ్చినప్పుడు నిగ్రహంతో వ్యవహరించగలడు. కీచకసంహారార్థం 
చీకట్లో నర్తనశాలకు పోతున్న భీముడు తన నడకలో తేడా రాకుండా ముందుకు సాగాడు. యుద్దానికి పోతున్న ఉత్సాహాన్ని 
బయటపెట్టకుండా కప్పిపుచ్చుకొన్నాడు. రోషం వలన కలిగే ఉద్రేకం వేగిరపాటుతనం పైకి వెలువడకుండా నిబ్బరించుకొన్నాడు. 
ఎవ్వరికీ అతడు శత్రువును చంపటానికి పోతున్నాడన్న అనుమానం ఆవంతకూడా రాకుండా నిభాయించుకొంటూ నిర్నిద్రంగా 
విక్రమగంభీరంగా వెళ్ళాడు. విభిన్న భావావస్థలలో భీముడు ప్రదర్శించిన అభినయ నైపుణ్యం అపూర్వం. 


భీముడు కోపాన్ని 'పెంచగలడు, కప్పిపుచ్చగలడు, అంతేకాక, అణచిపెట్టగలడుకూడా అని చెప్పే పద్యం (విరా.2.232) 
అభినయసుందరం. నర్తనశాలలో సంకేతస్థలంలో (ద్రౌపది స్థానంలో రహస్యంగా భీముడు కూర్చున్నాడు. కీచకుడు వచ్చి కేలుసాచాడు. 
భీముడికి ఒడలు మండింది. కోపం కట్టలు (త్రెంచుకొంటూ మనసులో పొంగింది. శరీరం ప్రతీకార తీవ్రతకు కంపించింది. కాని 
ఆ ఆవేశాన్ని ధైర్యంతో నిగ్రహించుకొన్నాడు. కీచకుడి మన్మథ చేష్టలను, మాటలను, వాటి వైఖరిని బాగా గమనించాలని ఓపికపట్టి 
కదలకుండా కూర్చున్నాడు. అతడి పద్దతి చూస్తే 'అవికారనిగూఢ నిజ[ప్రకారుడై' ఉన్నాడు. భీముడు కోపాన్ని పొంగించినా, 
కుదించినా ఎంత మనోహరంగా ఉంటాడో తిక్కన తెలుగువారికి తెలియజెప్పాడు. ఈ అభినయ వివరాలన్నీ వ్యాసుడి రచనలో 
అంతగా కానరావు. 

భీముడి రౌద్రోద్రేకం ఎన్నిసార్హు చూచినా తనివితీరదు. అట్లా చిత్రించాడు తిక్కన. ఉపకీచకులపై కోపం వచ్చినప్పుడు 
భీముడు 'శుంభన్మూర్తి విస్ఫూర్తితో' శోబిల్బాడు. అంటే తిక్కన పరిభాషలో ఆంగికాభినయ సాత్తికాభినయ సమగ్రంగా 
నిలిచాడన్నమాట! (క్రోధభావోద్రేకానికి సజీవ శిల్పం ఈ పద్యం. 


మ. “వికట భ్రూకుటి ఘోరఫాలకలిత స్వేదోద్భటుండుం, జల 
ద్వికృతోష్టద్వయు(డుం, (బ్రమర్హన దశావిర్భావ సంభావితాం 
గకుండుం, జిత్తవిదాహదోహల సమ(గ (క్రోధవేగుండు నై 
బకవిధ్వంసకు( డయ్యెడన్‌ నిలిచె శుంభన్యూర్తివిస్ఫూర్తితోన్‌.” (విరా.3.25) 


ఈ భయంకరరూపాన్ని చూచి ఉపకీచకులు గంధర్వులు వచ్చారని భయపడి సంక్షోభాత్ములై ప్రాణరక్షణకొరకు వారు 
పడ్డపాట్టు హాసోల్లాసం కలిగిస్తాయి. 


co ౧? 


పీఠిక - 59 
మ. “ఇదె గంధర్వులు వచ్చి ముట్టికొని; 50 కెట్టొక్కొ యంచున్‌ భయం 
బొదవం బల్లములందు డాంగియు, సమీపోర్వీజముల్‌ ప్రాకియుం. 
జెదరం బాజియు, నీరు సొచ్చియును, నిశ్చేష్టం బదద్వంద్వముల్‌ 
గుదివడ్డం బెగడొందియున్‌ భరితసంక్షోభాత్ములై రత్తజిన్‌”. (విరా.3.28) 


అనిల సుతుడికి అభినయమే అలంకారమన్నట్టు తిక్కన ఆ పాత్రను తీర్చిదిద్దాడు. (వివరాలకు పై పద్యాల విశేషవ్యాఖ్యలు 
గమనించండి). 


3. ఉత్తరుడు ఉత్తమ నటుడు : విరాటపర్వంలో భీముడు (క్రోధాన్నీ, (ద్రౌపది వేదననూ, కీచకుడు విరహాన్నీ, ఉత్తరుడు 
భయాన్నీ అభినయించటంలో ఆరితేరినవా రనిపిస్తారు. వారి వారి అభినయాలలో వారి వారి స్వభావాలు కూడా అంతర్జ్యోతులవలె 
ప్రకాశిస్తూ ఉంటాయి. భీముడు ఉద్దతుడైనా ఉదాత్తుడివలె వ్యవహరించినవాడు, ద్రౌపది అభిమానవతియైనా భరించలేని అవమాన 
దుఃఖాన్ని అనుభవించిన ఉదాత్తురాలు. కీచకుడు సింహబలుడైనా విరహోన్మత్తుడు. ఉత్తరుడు ఉత్తముడైనా పిరికివాడు; 
భూమింజయుడని పేరు పెట్టుకొన్న భూరిభయస్స్టుడు; అతడు రథికుడైనా సారథిగా రాణించినవాడు. అర్జునుడి సాహచర్యంతో 
భయాన్ని ధైర్యంగా మార్చుకొనే మర్మం తెలిసికొన్నవాడు. చేసిన మేలు మరవనివాడు. కృతజ్ఞతాభావపూర్చుడు. వీరాభిమాని, 
విజయాభిలాషి. అతడి పిరికితనం తెలుగులో బాగా పేరు మోగటానికి తిక్కన అభినయశిల్పమే కారణమయింది. తిక్కన 
ఉత్తరుడి పాత్రకు ఉజ్జ్వల నవరత్న పద్యహారాన్ని ప్రసాదించాడు. ఆ రత్నాలను ఇవిగా గుర్తించవచ్చును - విరా. చతుర్థాశ్వాసంలోని 
51,55,80,173,177. పంచమాశ్వాసంలోని 112,113,186,265 సంఖ్యలు గల పద్యాలు. ఈ పద్యరత్నాల వెలుగులను విశేషవ్యాఖ్యలలో 
దర్శింపవచ్చును. 

4. కీచకుడు చతుర్విధాభినయ చతురుడు : తిక్కన చిత్రణలో కీచకు డెంత రూపాభిమానియో, అంత 
రూపకాభినయాభిమాని; ఎంత నానాభరణ ధరణశీలియో అంత నానా రసభావ(ప్రకటన శీలి. ఎంత దుర్విదగ్గుడో అంత అభినయ 
విదగ్దుడు.ఎంత బలగర్వితుడో అంత విరహ భావోన్మత్తుడు. అతడు సైరంధ్రిని చూచి వలచాడు. కాముకుడుగా కాక (ప్రేమికుడుగా 
స్పందించాడు. అందువలననే అతడు సాత్తికాభినయాన్ని సహజంగా సాధించగలిగాడు. విరహమూర్తి అయిన శృంగారనాయకుడు 
మా(త్రమే వెలువరించగల అభినయ (ప్రజ్ఞను ప్రదర్శించగలిగాడు. కీచకాభినయాన్ని నాలుగు విధాలుగా విక్లేషించుకొనవచ్చును. 
ఒక్కొక్కదానికి మచ్చుకు ఒక్కొక్క ఉదాహరణం. 


1. భావావస్థకు తగిన ఆంగికాభినయ ప్రదర్శనం. 
చ. “అని యని యుగ్గడించు, ధృతి యల్లల నాడిన6 దల్లడించుం బై 
కొను తలపోంత నించు, మది. గోర్కులు పేర్చిన నప్పలళించు, నె 


ట్టన తెగ నగ్గలించు, నచటన్‌ జనులం బరికించు, బుద్ధి దూ 
లిన వెస నెంతయుం గళవళించు మనోజ వికార మగ్నుండై.” (విరా.2.31) 


2, భావావస్థకు తగిన ఆహార్యాభినయం. 


క “చిడిముడి పడుచు నెదురుచన. | గడంగుచు హారములు సక్కంగా6 ద్రోచుచు మ 
ల్లడి గొనుచు, దుర్విలాసం । బొడలికి నాడ. గూర్చుచుండ a స్ట (విరా.2.114) 


పీర్రిక - 60 


3. భావావస్థకు తగిన వాచికాభినయం. 


స్స “సుదతి నీమై6 జక్క. జూచుట కోడెద(। గనుటాటు వొరయునో యని తలంచి...” (విరా.2.4*7) 
అభిలాష అనే మదనావస్థను వ్యక్తంచేసే వాచికాభినయానికి సముచితోదాహరణం. 
4. భావావస్థకు తగిన సాతికభావాభినయం. 

చ. “తలరు నలందురున్‌ నవయు. దాపభరంబున వెచ్చనూర్చు మే 


నలయయగ నొల్లంబోవు, వెగడందు6 గలంగు6 బరి[భ్రమించు6 గొం 
దలపడు6 దల్లడం బడరి ధైర్యము దూలిన బెగ్గడిల్లు వి 
చ్చలవిడి( బేర్చు నెవ్వగల సందడి డెందము గంది చేడ్పడున్‌”. (విరా.2.293) 


(పై పద్యాల అన్నింటి విశేషాలకు వ్యాఖ్య చూడండి). చతుర్విధాభినయాలే కాక, మదనావస్థల దశలు, మదన వికార 
విశేషాలూ తెలిపే అభినయాన్ని కీచకుడు చతురంగా ప్రదర్శించగలిగాడు. శృంగార నాయకుల రంగ (ప్రదర్శనానికి తిక్కన 
చిత్రించిన కీచకుడు ఒక నమూనా పాత్ర! 


కన న నాట ను న వాత తెలుగుకవులు నాటకాలను (పబంధాలుగా మలచటా 
తిక్కన రచ లోని కీయతను చవిచూచిన తరువాత గు (క్ర చటానికే 


యుగయుగాలు యత్నించారు. తిక్కన కథాకావ్యస్పృహ బహురూపధారణం చేసింది. నాటకాన్ని గర్భీకరించుకొన్నదే ఊర్జితకథగా 
వాసికెక్కింది. 


18. నానారసాభ్యుదయోల్లాసి విరాటపర్వం 


ఇది తిక్కన విరాటపర్వానికి నిబంధించిన రససూ(త్రం. దీనిని వ్యాఖ్యానించి తిక్కన రచనకు అన్వయించడానికి దాదాపు 
రెండు శతాబ్టులుగా తెలుగు విమర్శకులు నానాయత్నాలు చేస్తున్నారు. అనేక రసాల (క్రమవికాసం వలన (పెంపుదల వలన) 
ప్రకాశించేది అని ఆ సమాసానికి వి[గ్రహవాక్యం. దీనిని మరి కొందరు మరికొన్ని రకాలుగా చెప్పుతారు. బహువిధాలైన రసాల 
యొక్క అభ్యుదయాలనూ, రసాలయొక్క ఉల్లాసాలనూ కలిగింది అనీ, పెక్కు రకాలుగా ఉండే రసపోషణల చేత ఉల్లాసకరమైనది 
అనీ, అనేక రసాల పెంపుదల చేత ఉత్సాహస్సూర్తి కలిగిందనీ, బహువిధాలుగా భారత రస అభ్యుదయానికి ప్రకాశం కలిగించేదనీ 
విగ్రహవాక్యాలు చెప్పటం ఉన్నది. వీటికి ఏకవాక్యత సాధించుకొని అనుశీలించటమే విరాటపర్వ రస విమర్శ. 


(1) నానారసాలు - ఈ సమాసానికి ఆరు రకాలుగా అర్థం చెప్పవచ్చును. 


1 కావ్యరసాలూ, నాట్యరసాలూ 2. అంగాంగి రసాలు 3. వివిధ రసభేదాలు 4. జన్యజనక రసాలు 5. పరుష లలిత 
రసాలు 6. (ప్రకృతి వికృతి రసాలు. 


2, అభ్యుదయ+ఉల్హాసాలు - ఈ సమాసానికి అన్వయం రెండు విధాలు. 
1. అభ్యుదయమూ ఉల్లాసమూ అని ద్వంద్వం. అవి కలది విరాటపర్వం. 


2. అభ్యుదయం యొక్క ఉల్లాసం తత్సురుషం. అది కలది విరాటపర్వం. 


శృంగారాది నవరసాలు కావ్యరసాలుగా (ప్రసిద్ది. అష్టరసాలు లేదా నవరసాలు నాట్యరసాలుగా కూడా (ప్రసిద్ది. ఇవికాక 
అభినయ రసాలని నాట్యశాస్త్రంలో మరికొన్ని ముద్రలు (ప్రసిద్ది. కావ్యరసాల (క్రమవికాసంలో (ప్రకాశించే నాట్యరసాల విన్యాసం 
కలిగిన ఏస్ఫూర్తిని నిరూపించటం ఒక పద్దతి నవరసాలేకాక కరుణరసం, భక్తిరసం మొదలైన రసాలనుకూడా తిక్కన చిత్రించిన 
విధం సమీక్షించటం ఇంకొక పద్దతి. ప్రబంధమండలిగా భాసించే విరాటపర్వంలో కీచకవధ, దక్షిణ గోగ్రహణం, ఉత్తర గోగ్రహణం 


పీర్రిక - 61 


అనే ప్రబంధాలలో నాయకాశ్రితమైన అంగిరసాలూ, వివిధాంగరసాల విచారం మరొక పద్దతి. మహాభారతంలో ధర్మరాజా శ్రితమైన 
ధర్మవీరమనే అంగిరసాన్ని పోషించే విరాటపర్వంలోని ప్రబంధాలలోని అంగరసాల సమన్వయం ఇంకొక పద్దతి. శృంగారాది 
రసాలలో కానవచ్చే భేదాలూ, రసాభాసాదులూ విరాటపర్వంలో నిర్వహించబడిన విధానంలోని వైవిధ్యాల అభ్యుదయ విలాసాల 
విచారం మరింకొక పద్దతి. శృంగార వీర రౌద్ర భయానకరసాలు జనకరసాలు. వాటినుండి [క్రమంగా హాస్యాద్భు త కరుణ 
బీభత్స రసాల ఉత్పత్తి వికాసోల్లాసాల విచారం మరొక పద్దతి. నవరసాలలో వీర రౌద్ర భయానక బీభత్సాలు పరుష రసాలు. 
శృంగారాద్భుత హాస్య కరుణ శాంతరసాలు లలిత రసాలు. వాటి మిశ్రమంతో కలిగే విశిష్ట వికాస (ప్రకాశాల సమీక్షణం మరొక 
పద్దతి. సహృదయులలో ఒక (ప్రకృతి రసం ఉండగా కావ్యం వలన కలిగే వికృతిరసాల పొంగులు, హంగులు (ప్రకాశించిన విధం 
సమీక్షించటం మరొక విధం. ఇన్ని విధాలుగా విరాటపర్వ రస సమీక్ష చేయవచ్చునని తిక్కన ఈ విశేషణం వలన సూచించాడు. 


పాశ్చాత్యుల దృక్పథంలో ఇతిహాసం అనేక రసాల సమాహారం. భారతీయులలో కూడా భావాలన్నీ కవి నేర్పరితనంతో 
రసాలుగా రూపొందవచ్చుననే వాదం (అనంతా వై రసాఖ కథాకావ్య'ప్రవృత్తి గల తిక్కన విరాటపర్వంలో ప్రవేశపెట్టాడని భావించేవారూ 
కొందరున్నారు. రసాభ్యుదయం సహానుభుతితో పఠితలు పొందే రసానుభూతులనూ, రసోల్హాసం సానుభూతితో పఠితలు 
పొందే రసానుభూతులనూ సూచిస్తాయని భావించవచ్చును. ఈ దృక్పథంతో కూడా విరాటపర్వ రసవిమర్శ చేయవచ్చును. 


తిక్కన నాటకీయతను గణనీయంగా సంవదించినా విరాటపర్వం సహజంగా (శ్రవ్యకావ్యం. అందులో కవి కథనానిక్తీ, 
వర్లనానికీ, కవిత్వానికీ విశేష ప్రాధాన్యం ఉంటుంది. కవి పాత్రలమాటల చుట్టూ పరివేషం వలె తన వాక్కులను (ప్రదర్శిస్తాడు. 
తానూ పాత్రలతోపాటు నడయాడుతూ తన వ్యాఖ్యలతో, వర్షనలతో హంగుదారుడుగా సమర్థిస్తూ ఉంటాడు. అభినయిస్తున్నది 
పాత్ర అయినా ఆయా సమయాలలో అభినయాన్ని అన్వయించి చెప్పేది తిక్కన. దానికి తగిన పరిసరాలు కల్పించేది తిక్కన. 
దీనినే రసపరిభాషలో చెప్పాలంటే ఆలంబన, ఉద్దీపన, తటస్థ విభావాల వర్లనంతో పాత్రలు పరితల రసభావాలకు కారకులౌతారు. 
ఆ రసభావాల భావనకు కవుల కవితోక్తులు తోడుపడతాయి. (ప్రకృతి వర్లనలు, కథావర్లనలు, మానవ స్వభావ సూచనలు, సార్థక 
విశేషణాలు, అలంకారాలు, జాతీయాలు, కవితా సౌందర్యాలు, ఛందో-లంకారాలు - ఇవన్నీ పఠితలు రసభావాలను భావనం 
చేయటానికి రమణీయ ప్రేరకశక్తులు. తిక్కన తన రచనలో ఈ అంశాలనన్నింటిని పొందికగా అమర్శ్భి పఠితల మనసులలో 
రసస్సూర్తి కలిగేటట్టు రాణింపజేస్తాడు. శ్రీనాథు డీ వర్షనాత్మక కవితా శక్తినే 'రసాభ్యుచితబంధ' మని ప్రశంసించాడు. “వా(క్రుత్తు 
తిక్కయజ్వ (ప్రకారము రసా । భ్యుచిత బంధముగ నొక్కొక్కమాటు” (కాశీఖండము. 1.13). తిక్కన రచనలో ఆయన మెచ్చిన 
గుణమది! 


భీముడి రౌద్రరూపాన్ని తిక్కన రసోన్నిద్రంగా వర్షించాడు. 


చ. “కనుంొని కోపవేగమున౦ గన్నుల నిప్పులు రాల, నంగముల్‌ 
గనలంగ సాంద్ర ఘర్మ సలిలంబులు (గ్రమ్మ, నితాంతదంతపీ 
డనరటదాస్యరంగ వికట (భ్రుకుటీ చటుల (ప్రవృత్త న 
ర్తన ఘటనా ప్రకార భయదస్సురణా పరిణద్దమూర్తియె.” (విరా.2.133) 


ఈ పద్యంలో వర్లనం, రచన, నాటకీయత అనే మూడు లక్షణాలు ముప్పేటగా పెనవేసికొన్నాయి. పరిత ఈ మూడింటి 
వలనా రసానుభవం పొందుతాడు. వర్షనం పాత్రరూపాన్ని భావింపజేస్తుంది. రచన రూపాన్ని దర్శింపజేస్తుంది. నాటకీయత 
ఆంగికాభినయాదులను ఆస్వాదింపజేస్తుంది. ఇందులో ప్రబంధ రచన ప్రధానం. అది శబ్దగుణాలైన ఓజస్సుతో, శాంతితో 
నిబిడమై తోచింది. అలంకారంలో అభినయం మెరిసింది. అంటే, ఈ పద్యంలో (శ్రవ్యకావ్యలక్షణాల వలన రసాభివ్యక్తి కలుగుతూ 
ఉండగా నాటకీయత దానిని రాణింపజేసిందన్నమాట! ఇందులో రౌద్రరస(మూర్తి) విభావం రూపుకట్టింది. అది సహజాభినయ 


పీఠిక - 62 
ముద్రలతో ఉండేటట్టు వర్ణించటం తిక్కన ప్రతిభ. అభినయ స్వభావాన్ని ముద్రించకుండా వర్ణిస్తే ఇది వట్టి శబ్దాడంబరమయ్యేది. 
కాని, తిక్కనది ఉభయకావ్య శిల్పం. ఇందులో రూపానికి అభినయం అలంకారం. 
అయితే ఆ తరువాతి పద్యం ఈ స్వభావానికి విరుద్దం. అదీ రౌద్రమూర్తి వర్షనమే; 


“నేలయు నింగియు. దాళముల్‌గా. జేసి | యేపున రేగి వాయించి యాడం 
గులపర్వతంబులు గూల్చి యొండొంటితో.। దా(కంగ వీ(కమై( దన్నియాడ, 
నేడుసాగరములు నిక్కడక్కడటెట్టి । పలుచని రొంపి మై నలందికొనంగ, 
దిక్కులు నాలుగు నొక్కచోటికిం దెచ్చి । పిసికి పిండలి సేసి పిడుచగొనం, 


లొ 


తే. _ మిగిలి బ్రహ్మాండభాండంబు పగుల (వ్రేయ । నప్పళించుచు6 బ్రళభయకాలానలమున 
గండరించిన రూపంబు కరణి భీము. । డతిభయంకరాకారత నతిశయిల్లె!” (విరా.2.134) 


ఇందులో అలంకారాన్ని ఆశ్రయించి భీముడి రూపాన్ని ఆలోచించి భావించాలి. అయినా అది భౌతికమూర్తికంటె 
మించిన భావచైతన్యమూర్తి. అమూర్తమైన రసానుభవాన్ని గాలిగొడుగులతో ఆకాశాని కెత్తినట్టుంది - ఈ అర్జాలంకార శక్తి 
అర్హగుణ శక్తి. ఈ పద్యం అందించేది కావ్యరసం. నాట్యరసం కంటె కావ్యరసం భావనామయంగా ఎంత ఎత్తు ఎదుగగలదో 
చూపించే 'రసాభ్యుచిత బంధం”. బ్రహ్మాండభాండాన్ని పగులగొట్టేటట్టు నిలబడిన ప్రళయాగ్నియొక్క పోతపోసిన విగ్రహంవలె 
భయంకరాకారంతో అతిశయిల్లాడట భీముడు! ఈ రూపాన్ని భావించి దర్శించినవారికే భయభావం అనుభవంలోకి వచ్చేది. లేదా 
ఆశ్చర్యంలో మునిగిపోవలసిందే. ఇది రూపకాని కొదిగే రూపం కాదు. చతుర్విధాభినయాల పరిధికంటె మించింది. ఈ వర్లనం 
తిక్కన కావ్యరసకల్పకం. రూపాభినయం వలన కలిగే రసానుభవం ఒకసారి, భావనాబలంతో పట్టుకొనే రసానుభవం మరొకసారి 
కలిగింది. ఒకే రౌ(ద్రరసాన్ని ఆస్వాదింవజేస్తే, ఒకదానికంటె మరొకటి మెరిసిపోతున్న అనుభవంతో పఠిత దీనిని 
'నానారసాభ్యుదయోల్లాసం' అంటాడు. అనేక విధాలుగా ఒకే రసాన్ని పెంచి ప్రకాశింపజేసే శిల్పం - అని ఇక్కడ తాత్సర్యం. 


స్థాయిభావాలు బలమైనవి కాబట్టి వాటిని ఏమాత్రం పోషించినా రసానుభవాలను కలిగిస్తాయి. ఒక్కొక్కసారి సంచారి 
భావాలకు కూడా కవి తన ప్రతిభతో రసానుభవం కలిగించే అభ్యుదయాన్ని కలిగించి ప్రకాశింప జేయవచ్చును. విశేష మేమంటే 
కొన్ని సంచారిభావాలు స్థాయిభావాలను పోషిస్తూనే కాక స్వతంత్రంగా కూడా విస్తరించి రసస్థితిని పొందగలవని లాక్షణికులు 
గుర్తించారు. అటువంటి సంచారులలో అ(గ్రగణ్యం “నిర్వేదం”. ఇది శృంగారాదులలో స్వతంత్ర ప్రతిపత్తిని సాధించగలదు. 
ఒక్కొక్కసారి శాంతరసానికి స్థాయిగా కూడా నిలువగలదు. ఈ విధంగా బహుళ (ప్రయోజనాలకు ఉపయోగించే భావాలకు 
రసస్థితిని కలిగించటం తిక్కన నేర్పు. 


సుదేష్ల (ద్రౌపదిని కీచకుడి ఇంటికి పోయి కల్లు తెమ్మని బలవంతాన ఒప్పించింది. అసలే అంతకు పూర్వం కీచకుడు 
పలికిన మాటలు ఆమెకు కర్లశూలాలుగా బాధపెట్టాయి. ఆపైన సుదేష్ట ఇచ్చిన అనుచితమైన ఆదేశం పిడుగుపడిన వారిని 
కొరవితో కొట్టినంత బాధ కలిగించింది. అప్పుడు (ద్రౌపది 'నిర్వేదనం” పొందిందని తిక్కన వర్షించాడు (విరా.2.103). దానిని 
రెండంచెలలో విస్తరించాడు. 


చ. “అలమట( బొందు 'మాయవిధియా' యని దైవము దూజు, 'నిత్తజిం 
గలదొకొ నాకు దక్కను, మొగంబున నశ్రులు వెల్లిగొల్పు, దొ 
ట్రిలంబడు, జల్లనం జెదరు డెందము6 గూడంగ6 దెచ్చి 'నన్ను గే 
వలమున ముట్ట నెవ్వరికి వచ్చు?” ననుం, గలంగున్‌, వెనుంబడున్‌.” 


పీర్రిక - 63 
వ. అటియెడ. 
© 


సః “దైన్యంబు తలపోంత తలకొన్నం జెలువ కాననమున వెల్లందనంబు గదిరె; 
భయరసవేగంబు పైకొని ముట్టినం। గాంతకు6 దనులత6 గంప మడరె; 
బెగ డంతకంతకు మిగిలిన నింతికి(। బదముల నటం దొట్రుపాటు బెరసెం 
దల్లడం బొందిన. దన్వికి నవయవం । బుల నెల్ల ఘర్మాంబుకళిక లెసలగ0 


ఆ. దలంకు పుట్టె గొంకు కొలందికి మీటి, వె । నాటు దోణె, ముట్టుపాటు దొడరె, 
వెజంగుపాటు దనికె, నెజనాడె నొవ్వునె । వ్వగలు వగల నీనె, దిగులు వొదివె”. (విరా.2.104-106) 


“నిర్వేదో నామ దారిద్ర్య వ్యాధ్యవమానాధిక్షేపాకృష్ణ | (క్రోధ తాడనేష్టజనవియోగ తత్తజ్ఞానాదిభిః” అని నాట్యశాస్త్రం 
(7.28). ఇందులో అవమానం వలన కలిగిన నిర్వేదం వర్షితం. దీన్ని (స్త్రీలు, నీచప్రవృత్తులు, కుత్సితులు అభినయించాలి. వారిలో 
స్తీపరంగా, అందులోనూ ఉదాత్తనాయిక అయిన (ద్రౌపదిపరంగా వర్షిస్తే అది రసస్టాయి పొందటంలో జౌచిత్యం ఉంటుంది. ఈ 
కీలకం తిక్కన తెలిసి చేశాడు. అంతే కాదు- తత్త్యజ్ఞానం, ఆపద, ఈర్ష్య మొదలైన వాటివలన తనను తాను కించపరచుకొనటం 
నిర్వేదమౌతుందనీ, నిర్వేదం విభావానుభావ రసాలకు అంగభూతంగానే కాక స్వతంత్రంగా కూడా ఉంటుందనీ దశరూపకం 
వివేచించింది. తిక్కన ఆపద వలన కలిగిన నిర్వేదానికి స్వతంత్ర రూపకల్పనం చేశా డిక్కడ. 


పై రెండు పద్యాలలో తిక్కన చూపిన రసాభ్యుదయ శిల్పం విశిష్టం. సుదేష్ణ యొక్క అనుచిత వ్యాపారం వలన 
ద్రౌపదిలో నిర్వేద సూచకమైన అనుభావాలు గోచరించినట్టు మొదటి పద్యం వర్ణించింది. విభావం ఆంగికంగానే కాక వాచికంగా 
కూడా అభివ్యక్తం కావటంచేత అది పుష్టిమంతం అయింది; అభినయసుందరంగా పాఠకులకు అందుబాటులోకి వెంటనే వచ్చింది. 
“రుదిత, నిళ్ళ సి, తోచ్చ్వసిత సంప్రధారణాదిభిః అనుభావైః త మభినయేత్‌” అని నాట్యశాస్త్రం. ద్రౌపది ఆ అనుభావాలను 
నిర్వేద వ్యంజకంగా వ్యక్తం చేసినట్టు తిక్కన వర్ణించాడు. తిక్కన రోదనాన్ని నాగరకం చేసి రెండు దశలలో చెప్పాడు. మొదట 

(a ల 

అలమటపడింది. లోలోన కటకటపడి బాధపడిందన్నమాట. ఆ బాధను 'ఓ మాయదైవమా! అనటంలో సూచించింది. ఇది 
సగంవాక్యమే. “నిన్ను నమ్మిన నన్ను ఇంతపని చేస్తావా? నీవే రక్షిస్తావనుకొన్నానే, ఆర్తత్రాణపరాయణుడ వనుకొన్నానే, ఇట్టా 
చేశావేమి?' మొదలైన భావాలను సహృదయుడు భావించగలిగేటట్టు తిక్కన ఆ దైవసంబోధనను ధ్వనిమయంగా నిబంధించాడు. 
దైవానుగ్రహం తప్పిందని తెలియగానే ఆమెకు కన్నీరు మున్నీరయింది. ఇది సాత్మికరోదనం. అందులో వితర్కాన్ని మిశ్రమం 
చేసింది. 'మరి ఇప్పుడు నాకు దిక్కెవ్వరు?' అని బావురుమన్నది. అంటే, ఆమె తనకు నిస్సహాయత ఏర్పడ్డట్టు భావించింది. 
దానితో మనసు గుభేలుమన్నది. మరేమాటా ఆమె నోట వెలువడలేదు. అయినా, ఆమె ధీరురాలు కాబట్టి చెదరిన గుండెను 
దిటవు చేసికొన్నది. ధృతిని మనసులో నిలుపుకొన్నది. 'న న్నెవ్వరు తాకగలరు?” అని లోలోన ధైర్యం చెప్పుకొన్నది, అయినా, 
సన్నివేశ తీవ్రతను భావించి కలతపడింది. ముందుకు పోవటానికి వెనకాడింది. ధైర్యంతో నిలద్రొక్కుకొన్నా, నిర్వేదం ఉపశమించకుండా 
ఆమెను ముంచెత్తింది. ఆ ముంపు సంచారిభావం రసంగా పరిణమించే అవస్థ. దానిని దురవస్థగా తిక్కన పేర్కొన్నాడు. ప్రదర్శించిన 
భావాలూ, సాత్మికభావాలూ రసస్టితికి సంకేతాలు. సీసపద్యంలో ఈ రసాభ్యుదయ శిల్పం (ప్రదర్శించబడింది. నిర్వేదాన్ని 
దైన్యాదిసంచారులు పోషించి స్థాయిత్వాన్ని కల్పించినంతపని చేశాయి. 
a థి 


దైన్యం అనే భావాన్ని భావనం చేయగా ఆమెకు భయం పుట్టింది. దానివలన మొగం వెలవెలపోయింది. భయతీ(వ్రతను 
అనుభవించటం వలన బెదరుపాటు మేరమీరి శరీరం కంపించింది. ఆ భయం అంతకంతకు పెరగటంవలన ఆమెకు విషాదం 
కలిగి పాదాలు తడబడ్డాయి. భయంతో ఆమె తల్లడిల్లిపోవటం మొదలుపెట్టింది. దానితో ఆమె క్షోభపడింది. దానివలన ఆమె 
శరీరానికి ముచ్చెమటలు పట్టాయి. [క్రమంగా నిశ్చేష్టురాలైపోయింది. బాధ ఆయువుపట్టు తాకింది. పెనుచింతలు మనసులో 
పెరిగాయి. చివరకు అంతంలేని దిగులు మనసంతా ఆవరించింది. భావం రసంగా మారిన ఈ అభ్యుదయ క్రమం చిత్రించటం 


పీర్రిక్ర - 64 
అపూర్వం. ఇప్పుడు నిర్వేదం సంచారి కాదు. రసనామయోగ్యమైన స్థాయి. దాని అభ్యుదయ (ప్రకారం 'పైపద్యాల వర్షన వికాసం. 
ఇటువంటి నానారసాల అభ్యుదయాల (ప్రకాశమే నానారసాభ్యుదయోల్లాసం! ఇది ఒక హేల! 


నానారస సంసృష్టికి తెలుగు సాహిత్యంలోనే ఒక వెలుగు కిరణం వలె నిలిచే పద్యం: 


స 'వఎెజవక నను జూచె వీడని యెదం గలు । షించిన నొండొండ చెమట వొడమ, 
ననుచిత కృత్యంబు లాచరించు విధాతృ। బలిమికి నివ్వెణపాటు దోట, 
నిచ్చట దిక్కులే రెవ్వరు నా కను | భయమున మేనం గంపంబు పుట్టం 
జేయంగ నేమి యుపాయంబు లేమి నా । ననమున వెల్లందనంబు గదుర 


తే. _ నున్న పాంచాలింగనుంొని య న్నరాధ । ముండు వివేకవిహీను(డై ముదితు. డగుచు 
మదనవికృతియ కాం దనమదిం దలంచి । రాగసాగరపూర నిర్మగ్నుండయ్యె.' (విరా.2.33) 


(వివరాలకు ముందుగా విశేష వ్యాఖ్య చూడండి). 


ఈ పద్యం వర్షనాత్మక కథన పద్దతికి చెందింది. కవి ఇందులో సంచారిభావోదయాలకు అనుగుణంగా కలిగిన సాత్తిక 
భావోదయాలను నాటకీయ శైలిలో వర్షించి రసవ్యంజకత్వాన్ని సాధించాడు. అంతటితో ఆగకుండా విరుద్దరసాలను 
ధ్వనింపజేయటానికి ఒకే రకమైన సాత్మికభావాలను వాడి ఉభయకావ్య (ప్రాఢి పాటించే అపూర్వ రసశిల్పాన్ని చిత్రించాడు. వాటితోపాటు 
తిక్కన తన వ్యాఖ్యలను కూడా జతపరిచాడు. చివరకు రసానుభూతిని మనకు వదలివేశాడు. ఇది ఒక సంక్లిష్ట శిల్పం. 


సీసపద్యపాదాలలో వర్ష్యవస్తువు (ద్రౌపదికి భయాదులవలన కలిగిన సాత్త్విక భావోదయం. కారణకార్యసంబద్దంగా స్వేదం, 
నివ్వెరపాటు, కంపం, వైవర్ష్యం చిత్రించబడ్డాయి. ఆమెను (ఆ విభావాన్ని) కీచకుడు చూచాడు. అతడికి ఆమె సాత్విక భావోదయం 
మదనవికారం వలన కలిగినదిగా స్ఫురించింది. ఆ భావనవలన అతడు సంతోషించి రాగసాగరంలో మునిగిపోయాడు. (శృంగార 
రసభావనంలో తాదాత్మ్యం పొందాడు). తిక్కన ఈ మధ్యలో వ్యాఖ్యానం చేస్తూ కామీ స్వతాం పశ్యతి' అనే న్యాయంతో చూచిన 
కీచకుడు నరాధముడనీ, ఆమెవి మదనవికారాలని భావించటం వివేకం లేకపోవటమే ననీ సూచించాడు. సహృదయు డీ పద్యం 
వలన పొందే రసానుభూతి నానారసాభ్యుదయోల్లాసంలో ఒక ప్రయోగం. 


సహజాలూ, జౌచిత్యాలూ, ధర్మసమ్మతాలూ అయిన పాత్రల భావాలలో, సాత్మికభావాలలో పఠితలు తాదాత్మ్యం 
(Identity) పొందుతారు. మిగతా వాటిల్లో కొన్నింటిని సానుభూతి (SyMpathy) తో స్వీకరిస్తారు. కొన్నింటిని ప్రతిచర్య (Reaction) 
తో తిరస్కరిస్తారు. పైపద్యంలో (ద్రౌపది ప్రదర్శించే భావాలలో పఠితలందరికీ పరిపూర్ణ తాదాత్మ్యం కలుగుతుంది. కాబట్టి ఈ 
పద్యం (ద్రౌపదివలెనే పఠితకు కూడా భయభావానుభవం కలుగజేస్తుంది. మరి ఆమె సాత్మికభావాలను మదన వికారాలుగా 
భావించిన కీచకుడితో పరిత తాదాత్మ్యం పొందలేడు. అవి సహజాలు కావు. జొచిత్యాలు కావు. ధర్మసమ్మతాలూ కావు కాబట్టి. 
కావని తిక్కన అతడి స్వభావాన్ని గురించి వ్యాఖ్యానించాడు కాబట్టి. కాని, కీచకుడు మాత్రం శృంగార నాయకుడివలె రాగసాగరపూర 
నిర్మగ్నుడైనాడు. నిజానికి - కీచకుడిలో వ్యక్తమయ్యే శృంగారం సహృదయులు అనౌచిత్యమని భావిస్తే రసభంగం కావాలి. ఏకత్ర 
భాసిస్తున్న రతిభావన మనుకొంటే రసాభాసం కావాలి. కీచకుడు తుచ్చకాముకుడుగా కాక రూపాభిమానిగా [ద్రౌపదిని రమిస్తున్నాడని 
భావిస్తే సామాన్యంగా విషాదరూపకాలలో విషాదపాత్రలయందు (ప్రకటించే సానుభూతితో కూడిన రసానుభూతి ఉండాలి. రసికుల 
మధ్య చర్చకు పెడితే చివరకు మిగిలేది ఒక్కొక్కసారి రసాభాసమే కావచ్చును. రసాభాసానికి కూడా నానారస దృక్పథాలతో 
అభ్యుధయోల్లాసాన్ని కలిగించిన గొప్ప పద్య మిది. (ద్రౌపది రసవిభావం. ఆమెయందు భయ ముంది కాని రతి లేదు. దానిని 
కీచకుడు విరుద్దంగా భావించి రతిగా తలంచి రసానందం పొందాడు. కాని, పఠిత దానిని పొందలేడు. కీచక శృంగారం ఆభాసం 
జొతుంది. దానివలన హాసం జనిస్తుంది. దానితో (ద్రౌపది భయానుభవం కూడా ఆభాసమౌతుంది. పద్యం మొత్తం కలిసి పరితకు 
ఒక మందహాసంగా కూడా మిగలవచ్చును. ఆ స్థితి ఆలోచనా రమణీయం. 


పీఠిక - 65 
(1) రస ప్రయోగోల్లాసం 
తిక్కన పద్యాలలోనే కాక విరాటపర్వ ప్రబంధ ఘట్టాలలో కూడా శృంగారాది కావ్యరసాలలో అపూర్వ ప్రయోగాలు చేసి 
భావికవులకు బాటలు చూపించాడు. వాటిని స్థూలంగా వివేచించినా కొన్ని విశేషాలు బయటపడతాయి. 


(1) శృంగారరసం : మహాభారతంలో శృంగారరసస్థితి విచిత్రమైనది. నాయికా నాయకులైన (ద్రౌపదీపాండవుల నడుమ 
శృంగారం దాంపత్యధర్మంగా ప్రవర్తిల్లుతుందే కాని, రసాభ్యుదయోల్లాసంగా సాగదు. అరణ్యాజ్ఞాతవాసాలలో వారు బ్రహ్మచర్యంలో 
ఉన్నారు. (ద్రౌపదితో భీమాదులు మాట్లాడినా క్షేమసమాచారాలూ, కర్తవ్యాంశాలే కాని సరస సల్లాపాలుండవు. ఎడనెడ అర్జునుడి 
దక్షిణ నాయకత్వం శృంగారరసదీప్తిని ప్రదర్శించినా ఆ అవకాశం విరాటపర్వంలో లేనే లేదు. ఇకపోతే ఉత్తరాభిమన్యుల వివాహ 
సందర్భంలో వారి పరస్పర దర్శన స్పర్శనాదుల వలన కలిగిన స్పర్శ సౌఖ్యరసం చిగురించింది కాని, అది సంభోగ శృంగార 
రసోల్లాసంగా వర్లించబడలేదు. విరాటరాజ దంపతులున్నా వారి మధ్య విలాససన్నివే శాలు లేవు. విషాదఘట్టంలోనో కూతురు 
వివాహసందర్భంలోనో వారిద్దరు ఒకచోట కనపడతారు. వారి చిక్కులు వారివి, వారి సమస్యలు వారివి. అంతేకాని ఏ దంపతులూ 
సంభోగ శృంగార భావనలే ప్రసరించరు. 


అయితే (ద్రౌపదితో పొందుకోరి, ఆమెను వెంటాడి, అక్క మెడలు వంచి, ఆమెను సంకేతస్టలంలో కలిసి భోగించి 
శృంగారఫలాన్ని పొందాలని అనుకొని, అభిలాష విప్రలంభాన్ని అత్యుత్కటంగా అనుభవించినవాడు కీచకుడు. అతడి పాత్ర 
శృంగారరసపోషణలో ఒక చిక్కుముడి. అతడు వస్తుతః రసికుడు. రూపాభిమాని. సైరంధ్రివేషంలో ఉన్న (ద్రౌపది యొక్క అపూర్వ 
సౌందర్యశోభను గుర్తించి, కీర్తించి, ఆశించి, దాని కొరకై పరితపించి, ఆమె పొందు పొందకపోతే ప్రాణాలు వదలటానికైనా 
సిద్దపడిన రసికుడు; ముమ్మూర్తులా శృంగార నాయకుడు. అతడు నోరారా, మనసారా (ద్రౌపది సౌందర్యాన్ని కీర్తించాడు 
(మూలాతిశయంగా). (ద్రౌపది సౌందర్యాన్ని పాండవులకంటె ఇతరులే ఎక్కువగా కీర్తించటం కనబడుతుంది. అట్టివారిలో కీచకుడు 
అగ్రస్థానంలో నిలుస్తాడు. అతడి శృంగార సౌందర్య ప్రియత్వం అభినందనీయ మనిపిస్తుంది. కాని, అతడు తెలిసి తెలిసి 
అన్యుల భార్యపై రతిభావాన్ని పెంచుకొని, విరహాన్ని అనుభవించటం ధార్మికంగా దోషం. అందువలన అది ధార్మికులకు నచ్చదు. 
అతడి రతిభావం స్టాయిత్వం పొందదు. పైపెచ్చు జొచిత్యదృష్టితో రసభంగహేతు వవుతుంది. అది అతడి వరకు కావ్యన్యాయాన్ని 
సమకూరుస్తుంది. ఎవడి చావు సబబని సహృదయుల కనిపిస్తుందో అతడు దుష్టపాత్ర (విలన్‌. సంస్కృత భారతంలో కీచకుడు 
కాముకుడైన దుష్ట్ర పాత్ర. తిక్కన కీచకుడి కాముక (ప్రవృత్తిని రసిక (ప్రవృత్తిగా మార్చాడు. దానికై వరుసగా నాలుగు గుణాలను 
అతడికి అమర్చాడు. రూపాభిమాని కావటం చేత సైరం(ధి అని కూడా తలంచక ఆమె అందాన్ని ఆశించి, ఆరాధించాడు. 
నానాభరణశీలుడు కావటం చేత (క్రొత్త సొమ్ము మీద మోజుపడ్డాడు. దుర్విదగ్గుడు కావటం చేత తనను చూచి అందరి వలె ఆమె 
మోహిస్తుందని భ్రమించాడు. బలగర్వితుడు కావటం చేత గంధర్వులు తన మాన(ప్రాణాలు హరిస్తారని బెదిరించినా లెక్కచేయలేదు. 
సుదేష్ల నీతులు చెప్పినా తలకెక్కించుకొనలేదు. సైరంధ్రి తిరస్కరించినా ఆమెను కోరి వెంటబడటం మానలేదు. ఒంటరిగా 
కటిక చీకట్లో నర్తనశాలకు రమ్మన్నా వెనుకాడలేదు. ఆ గుణాలే సైరంధ్రిని పొందగలనని అతడు భావించడానికి ఆశాకిరణాలుగా 
అమరాయి. మరి ఆ గుణాలే అతడు వికృతపు చావు పొందటానికి విశిష్టకారణాలు కూడా అయ్యాయి. తిక్కన అతడి రూపాభిమానాన్ని 
అభిలాష విప్రలంభంగా పెంచి అద్భుత కవిత్వం రచించాడు. అందులో అతడిని వనితాశరీరసంగమాన్ని మాత్రమే కోరే కాముకుడిగా 
కాక ఆమె సాంగత్యాన్ని పొందే అదృష్టాన్ని మనసారా కోరే రసికశేఖరుడిగా చిత్రించాడు. భయంతో అక్క వద్దన్నా, ధర్మాన్ని 
చూపి భర్తల పరాక్రమాన్ని పొగడి సైరంధ్రి బెదిరించినా అతడు తన మనోధర్మమైన మదనవేదనను మానలేకపోయాడు. 
శృంగారనాయకుల వలె దశవిధ మన్మథావస్థలను అనుభవించాడు. మూలంలోని కీచకుడికి తిక్కన తీర్చిదిద్దిన కీచకుడికున్న 
చిత్తశుద్దిలేదు. మోహంలో కూడా తళుక్కున మెరిసే శృంగారనాయక లక్షణం లేదు. వ్యాసుడు చిత్రించిన దుష్టపాత్రను తిక్కన 
విరహపా(త్రగా, పఠితల సానుభూతికి పాత్రుడయ్యే విషాదపాత్రగా చిత్రించాడు. ఎన్ని విశిష్టగుణాలున్నా ఒక బలమైన బలహీనత 
వలన చివరకు తననూ, తనవారిని విషాదాంతానికి గురి చేసే పాత్ర విషాద పాత్ర. ఆ పాత్ర వంచనతో చంపబడినా, చచ్చినందుకు 





పీర్రిక - 66 


ఎవరూ విచారించకపోయినా, సుదేష్టవలె కంటతడి పెట్టలేకపోయినా, కొంత సానుభూతిని ప్రదర్శిస్తారు. తిక్కన వర్ణించిన 
విరహవర్షనలోని పూర్వరాగ విప్రలంభ శృంగార రసాభ్యుదయోల్లాసం వలన కీచకుడి పట్ల తెలుగువారికి సానుభూతితో కూడిన 
రసానుభూతి కలిగింది. దుష్టపాత్ర విషాదపాత్రగా మారి సానుభూతిని పొందింది. దానివలన ఆ ఘట్టంలో శృంగారరసభంగస్థితి 
మారి శృంగార రసాభాసస్థితి ఏర్పడింది. రసాభాసం కూడా రసం వలె అనుభవాన్ని అందిస్తుందని ఆలంకారికు లంగీకరిస్తారు. 
దానికి ఈ ఘట్టంలోని శృంగార రసాభాసాన్ని మోదంతో ఆమోదించే ఆంధ్రావళియే సాక్షి. నాయికానాయకులలో ఏకత్ర తోచే 
అనురాగంతో రాణించే రసాభాస శిల్పాన్ని పోషించి తిక్కన పెద్దనకు బాటచూపాడు. ఇంత జరిగినా ఈ శృంగారం సంభోగ 
పర్యంతం కాకపోవటంతో రసికులు అనౌచిత్యాన్ని మరిచిపోయి అనువుగా ఆభాసాన్ని రసంగా అనుభవించి ఆహ్లోదిస్తారు. శృంగారం 
రసమైతే ఆనందం; ఆభాసమైతే ఆహ్లాదం. 


(il) హాస్యరసం : హాస్యం పేరు చెప్పగానే విరాటపర్వంలో గుర్తుకు వచ్చేవాడు ఉత్తరుడు. వికృతివలన హాసం పుట్టుతుంది. 
వికృతి ఆకారంలో, వేషంలో, ప్రవృత్తిలో, మాటలో, చేష్టలో, సన్నివేశగతమైన (ప్రవర్తనలో- ఎట్టా బయటపడినా ఎదుటివారికి నవ్వు 
పుట్టిస్తుంది. పాత్రలు నవ్వుతూ నవ్వించేవి కొన్ని, తమ వికారాలతో ఎదుటివారిని నవ్వించేవి కొన్ని ఒక్కొక్కసారి ఉదాత్త ప్రవృత్తులు. 
రసాలు వికారాన్నీ, ఆభాసనూ పొందినప్పుడు కూడా వికృతి స్ఫురిస్తుంది. అప్పుడు కూడా నవ్వు పుట్టుకొస్తుంది. హాస్యం ప్రహసనాల్లోనో, 
ప్రకరణాల్లోనో ప్రధానరసంగా ఉండగలుగుతుంది. కాని నాటకాలలోకాని, కావ్యాలలోకాని, ఇతిహాసాది ప్రక్రియలలోకాని అదెప్పుడూ 
అంగభూతమే. ఒక్కొక్కసారి అది రసస్థాయికి రాకపోవచ్చును. విరాటపర్వంలోని హాస్యం వైవిధ్యంతో కూడుకొని ఉన్నా అది 
రసస్థాయికి చేరుకోలేదు. భావస్థాయిలోనే ఉండిపోయింది. అందువలన హాస్యరసం విరాటపర్వంలో హాసోల్హాసంగానే అందగిస్తుంది. 
అంగిరసాభ్యుదయానికి తోడ్పడుతుంది. 


“శృంగారరసం నుండి హాస్యం జనిస్తుందని భరతముని పేర్కొన్నాడు- జన్యజనక రసవివేచన సందర్భంలో ఈ అంశాన్ని 
అర్వాచీనాలంకారికులందరూ అనువదించారు. కాని, ఇది ఒక విధమగు భేదం మా(త్రమే. రూపకములందలి విదూషకహాస్యం ఈ 
విధానికి చెందినది. అంతేకాదు, శృంగారం అనుకృతి రూపంగా-అంటే ఆభాసరూపంగా హాస్యానికి హేతువవుతుంది. వికృతములైన 
వేష అలంకారాలు హాస్యానికి విభావాలని చెప్పినప్పుడు, వికృతి పదాన్ని దేశ-కాల-వయః ప్రకృతి-అవస్థా వైపరీత్యమని అభినవగుప్పుడు 
వివరించినాడు. కాగా, సర్వ రసములందలి అనౌచిత్య (ప్రవృత్తి (ఆభాసం) హాస్యానికి విభావం అవుతుందని సారాంశం. “వాగంగాది 
వికార దర్శనజన్మా, వికాసాఖ్యః హాస అని జగన్నాథుడు. వాచికం, ఆంగికం మున్నగువాని యందలి వైపరీత్యం దర్శించటం 
వల్ల కలిగే మనోవికాసం హాసం అనబడుతుంది. విశ్వనాథుడు హాస్యరసాన్ని ఇట్టా వివరించినాడు: “వికృతాకార వాగ్వేష చేష్టాదేః 
నర్తకాత్‌ భవేత్‌ హాస్యః” - వికృతంగా ఉన్న ఆకారం, వాక్కు, వేషం, చేష్ట మున్నగువానితో కూడిన నర్తకుని (నటుని) వల్ల హాస్యం 
కలుగుతుంది. కాగా ఆకారం, వాక్కు, వేషం, చేష్టలు - అంటే ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్మికాభినయములందలి వైపరీత్యం 
హాస్యరసహేతువు అవుతుందని అర్థం. నటుని ద్వారా (పాత్రలద్యారా) ఈ వైపరీత్యం దర్శించిన సదస్యునిలో కలిగే మనోవికాసం 
హాస్యరసానికి దారితీస్తుంది” (డా.పి.యస్‌.ఆర్‌. అప్పారావుగారి - సాత్తికాభినయము. పుట.467-468). ఇది లక్షణ సూ(త్రమైతే 
దీన్ని సర్వాంగసుందరంగా ఆవిష్కరించిన లక్ష్యం విరాటపర్వం! 


విరాటపర్వంలో పాండవులు ధరించిన రూపాలు వారి (ప్రకృతిరూపాలకు వికృతులుగా రాణిస్తాయి. అయినా అవి 
హాస్యానికి విభావాలు కావు. అయితే ఎడనెడ వారు చేసే చేష్టలు సున్నిత హాస్యాన్ని సృష్టించి మనకు చిరునవ్వును (స్మితాన్ని) 
కలిగించవచ్చును. ఉదాహరణకు భీముడు నర్తనశాలలో గొంతు మార్చి సైరంధ్రివలె కీచకుడితో మాట్లాడిన మాటలు గంభీరమైన 
చిరునవ్వును కలిగిస్తాయి. ఉత్తరకుమారుడు అంతఃపురంలో పలికిన (ప్రగల్భాలు వీరోచితాలుగా ఉన్నా, అవి అతడి తలకు 
మించినవనే వికృతభావం తోచటం వలన మనకు హసితం కలుగుతుంది. సింహబలు డంతటివాడు సైరంధధ్రిని వలచి విరహంలో 
మునిగి అభిమానాన్ని, లజ్జను, జౌచిత్యాన్ని కోల్పోయి ఉన్మత్తుడివలె వ్యవహరించే తరుణంలో మనకు 'విహసితం' కలుగుతుంది. 
కర్ణుడు వీరోచిత 'ప్రగల్భాలాడినప్పుడూ, అర్జునుడి చేతిలో ఓడిపోయినప్పుడూ, అతడిని గురించి అశృత్తామాదులు అధిక్షేపించినప్పుడూ 


పీర్రిక - 67 


మనకు 'ఉపహసితం' కలుగుతుంది. దుర్యోధనుడు అర్జునుడి చేతిలో చిత్తుగా ఓడిపోయినప్పుడూ, భీష్మాదు అతనిని 
మందలించినప్పుడూ మనకు అవహసితం స్ఫురిస్తుంది. భీముడి భయంకరరూపాన్ని చూచి ఉపకీచకులు (ప్రాణాలు 
దక్కించుకొనటానికి పరుగెత్తసాగినప్పుడూ, రథాన్ని దిగి ఉత్తరుడు పరుగెత్తుతూ పరిపరివిధాల బేలగా పలికినప్పుడూ, 
దుర్యోధనాదులను అర్జునుడు ఉపాలంభించినప్పుడూ మనం అతిహసితాన్ని పొందుతాం. సూక్ష్మంగా పరిశీలిస్తే కీచకోదంతం 
శృంగారం నుండి హాస్యం జనించటానికీ, ఆభాసం నుండి హాస్యం పుట్టటానికీ చక్కని ఉదాహరణం. అందులో ఆరు రకాల 
హాస్యాలూ అభ్యుదయం చెందాయి. అట్లాగే ఉత్తర గోగ్రహణంలో ఉత్తరుడి చేష్టలలో మాటలలో సహజ వికార చేష్టల వలన 
పుట్టిన హాస్యం, కర్ల దుర్యోధనాదులలో వీరాభాసం వలన పుట్టిన హాస్యం, భీమార్జునులు చేసిన శత్రుపరిహాసం వలన కలిగిన 
హాస్యం గమనిస్తే ఆరువిధాల హాస్యాలూ వీరరసాన్ని ఆశ్రయించి ఉల్లాసాన్ని ప్రదర్శించాయని వెల్లడౌతుంది. నవ దంపతులైన 
ఉత్తరాభిమన్యుల అభిలాషా వైచిత్రిలో కనపరచిన ఆసక్తులు సున్నితహాస్యాన్ని చిలకరించటం గమనిస్తాం. అంతేకాదు సుదేష్ష 
సైరంధ్రి సౌందర్యాన్ని చూచి ఆమె తన భర్తను వశం చేసికొంటుందేమోనని శంకించినప్పుడూ, కపట తృష్ణ అభినయించినప్పుడూ, 
బృహన్నలా సారథ్యాన్ని గురించి ఉత్తరుడు చిరుబురులాడినప్పుడూ, సుశర్మ శక్తికి మించిన ప్రగల్భాలాడినప్పుడూ, విరాటుడు 
ప్రతి సన్నివేశంలోనూ చేసే అత్యభినయాన్ని గమనించినప్పుడూ మనకు హాసం కలగటం సహజం. ఒక్కటి మాత్రం సత్యం. 
విరాటపర్వంలోని ప్రతిపాత్రా ఎక్కడో ఒకచోట, లేక కొన్నిచోట్ల మనలను నవ్విస్తుంది. పాత్రలు కూడా ఆయా సమయాలలో 
అనువుగా నవ్వుతాయి. తిక్కన అభినయంలో నవ్వుకే ఎక్కువ పంట. విరాటపర్వంలో నవ్వు రసాలను కవ్విస్తుందేకాని వాటిని 
నవ్వులపాలు చేయదు. నానారసాభ్యుదయోల్లాసానికి నవ్యాక దివ్యౌషధం! 


(10 వీరరసం: విరాటపర్వం వీరరస సమగ్రావతారం. మరొక మాటలో చెప్పాలంటే- నానావిధవీరరసాభ్యుదయోల్లాసమే 
విరాటపర్వం. “వీరోనామోత్తమ (ప్రకృతి రుత్సాహాత్మకః సచాసంమోహాధ్యవసాయ నయవినయ బలపరా(క్రమ శక్తి ప్రతాప (ప్రభావాదిః 
విభావైః ఉత్పద్యతే. తస్య స్య ధైర్య శౌర్య త్యాగ వైశారద్యాదిభిః అనుభావైః అభినయ; ప్రయోక్తవ్యమ్‌” అని నాట్యశాస్త్రం (6,67), 
“శౌర్య ధైర్య వీర్య గర్వై రుత్సాహ పరాక్రమ (ప్రభావైశ్ళ | వాక్సై శ్చాక్షేపకృతై ర్వీరరసః సమ్యగభినేయః” (68), “వీరస్యాపి చ 
యత్కర్మ సో-ద్భుతః పరికీర్తితః” (42)- ఈ నిర్వచనాలు అక్షరాలా విరాటపర్వంలో నిరూపించబడతాయి. 


విరాటపర్వంలో పాండవులు నాయకులు. వారు ఉత్తమ ప్రకృతులు. వారు మెచ్చి ఆశ్రయించిన విరాటుడు ఉత్తముడు. 
వారి నాశ్రయించుకొని ప్రవర్తిల్లిన ఉత్సాహం రసస్థాయికి చేరగలిగిన పతాక సన్నివేశాలు ఈ పర్వంలో ఉండటంతో ఇది వీరరసోల్లాసం. 
ఉత్సాహం ధర్మమూలమైనప్పుడు రసంగా అభ్యుదయాన్ని పొందుతుంది. వివిధ ప్రయోజనాల కొరకు దానిని వినియోగించుకొనటం 
వలన వీరరసభేదాలు ఏర్పడతాయి. వాటి ప్రకాశం చేత వీరరసోల్లాసం వ్యక్తమవుతుంది. విరాటపర్వంలో ఇటువంటి 
వీరరసాభ్యుదయోల్లాసం విచిత్రంగా అనుభవాని కందుతుంది. 


వీరరసమంటే ధర్మవీరమే. అది వీరరసభేదాల కన్నింటికి మూలస్థానం. దయాదానయుద్దాది వీరాలన్నీ ధర్మసమ్మతాలు 
కాకపోతే రసాలు కావు. రసాభాసా లౌతాయి. కాబట్టి వీరులందరూ ధర్మవీరాన్నే గౌరవిస్తారు. పాండవులందరూ ధర్మరాజుకు 
తలవంచుతారు. ధర్మజుడు అజ్ఞాతవాస వ్రత నిర్వహణోత్సాహంతో విరాటపర్వకథాకార్యాన్ని ఆరంభం నుండి నిర్వహణం వరకూ 
సాగించి ధర్మవీరు డనిపించుకొన్నాడు. ధర్మజుడి ధర్మవీరోత్సాహం భీమార్జునుల వీరోత్సాహాలవలె యుద్ద(క్రీడలలో ఉజ్జ్వలంగా 
వెలువడకపోవచ్చును. కాని, వాటి నన్నింటిని ధర్మసూత్రంతో దర్శకుడివలె ఆడించే సూత్రధారుడు ధర్మరాజు. అతడే విరాటపర్వంలో 
నిజానికి వీరరస అభ్యుదయ మార్గప్రవర్తకుడు. 


అజ్ఞాతవాసం ఎవరి వద్ద ఎట్టా నిర్వహించాలనే ప్రశ్నకు ధర్మరాజు నిర్ణయమే సముచిత సమాధానం: 
Ey లు ౧ E93 


ఆ. “నాకు6 జూడ మత్స్యనరపతి సద్దర్మ। వర్తి సుజనహితు6 డవార్యబాహు 
బలు(డు గాన యతనిపాల నందయలు. దగ | వైన పనుల నిలుచు టభిమతంబు”. (ఏరా.1.64) 


పీర్రిక - 68 


విరాటుడి కున్నవని చెప్పిన మూడు గుణాలూ పాండవులకు సహజంగా ఉన్నవే. అందువలన సజాతీయ గుణవరిష్టుడైన 
రాజు నెన్నుకొన్నారు. అతడి కొలువులో కూడా పాండవులు తగవైన పనులే చేపట్టారు. ఆ తరువాత విరాటుడి నిర్ణయాలపై 
ధర్మజుడి సద్దర్మవర్తన ప్రభావం కనపడింది. కీచకాదులకు భయపడి తా నేమీ చేయలేకపోయినా రాజు సుజనహితాన్ని కోరి 
గంధర్వులు నిర్వహించిన పాత్రను సహించే శీలాన్ని సంపాదించుకొన్నాడు. విరాటుడికి సహజంగా బలం ఉండవచ్చును కాని 
దాన్ని అవార్యబలంగా మార్చింది ధర్మరాజాదులే. ధర్మరాజు మాట పాండవులకు రుజువైన బాట! 


విరాటనగరం దృగ్గోచరం కాగానే తమ్ములను చూచి - 


క్త “చక్కని చిక్కని మేనులు । నిక్కోదండములునైన నెజుంగరె; మన మీ 
చక్కటి నిలుతమె? శస్త్రము । లొక్కెడ దాయటకు, వేషయోజనములకున్‌” (విరా.1.156) 


అని హెచ్చరించింది ధర్మరాజ. వేషయోజనానికి ముందుగా నడిచి యమధర్మరాజును ధ్యానించిందీ ధర్మరాజే. ఆయనకు 
సన్ఫ్యాసిరూపం వచ్చింది. వెంటనే అందరికీ అనుకొన్న రూపాలు ఏర్పడ్డాయి. ఇది భారత నాయక తత్త్వాన్ని వ్యంగ్యంగా ధ్వనింపజేసే 
దృశ్యం. కార్యారంభంలోనూ ఫలానుభవంలోనూ పాండవులైదుగురైనా ధర్మజుడిదే అగ్రస్థానం. అతడి సంకల్పమే అందరి సంకల్పం. 
ధర్మరాజుది ధర్మవీరం. అందరివీ దానికి అనుబంధవీరాలే. వారిని నియమించటం, నియంత్రించటం, నిర్వహించటం, (ప్రేరేపించటం, 
రక్షించటం, (ప్రోత్సహించటం, తనతో కలిపి నడుపుకొనటం అతడికి బాగా తెలుసు. అతడు అన్నింట అజాతశత్రువైన నాయకుడు. 


ధర్మరాజు శమీవృక్ష శాఖకు ఆయుధాల మూటను ట్రేలగట్టి, ఆయుధాల అధిదైవతాలను ఉద్దేశించి ఇట్టా ప్రార్ధించాడు. 
ఇది మూలంలో లేనిది. 


క “నరునకు నాకుం దక్కంగ । నొరులకు మీరూపు సూపకున్నది విష వి 
స్ఫురితభుజగభంగి భయం । కరమూర్తులు దాల్చి యుండంగా వలయు జుడీ! ' (వరా.1.176) 


అజ్ఞాతవాసంలో ఆయుధాలను ముట్టుకొనే అవకాశం తనకూ అర్జునుడికే ఉండాలని ఆశించటం స్వార్ధం కాదు. 
అజ్ఞాత వ్రతధర్మం రక్షించవలసివస్తే శస్త్రాలు చేపట్టదగినవారు వారిరువురే అని ధర్మరాజు నిర్దేశం. తా నెట్లాగూ చేపట్టడు. పేడివాడైన 
బృహన్నల చేపట్టే అవకాశం లేదు. (అయినా ముందుగా అతడికే ఆ అవకాశం ఏర్పడింది.) అందువలన అజ్ఞాతవాసంలో స్వీయ 
శస్తాల అవసరం ఉండకపోవచ్చుననే భావం ఒకటి; భీముడికి గద ఉపయోగించే అవకాశం లేకుండా చేయటం మరొకటి. ఈ 
మాట లని భీముడికి సహనం అవసరమని బోధించటం వ్యంగ్యం. తమ్ముల స్వభావాలు తెలిసి, తాను నిర్వహించవలసిన 
పాత్రను గుర్తించి, వివేకంతో మాట్టాడటం నాయకుడైన ధర్మరాజుకే చెల్లింది. అత డన్నమాట వృథాకాకపోవటం అతడి మహిమకు 
చిహ్నం! 

విరాటపర్వంలో ధర్మరాజు తా నెప్పుడూ భీముడిని తన అదుపులో ఉండేటట్టు చూచుకొనేవాడు. భీముడి ఉద్యోగం 
వంటశాలలో అయినా విరటుడి కొలువులో ఎప్పుడూ ఉండేటట్టు చూచేవాడు. మల్లయుద్దాలకని పిలిపించి కనుసన్నలలో మసలేటట్లు 
జా(గ్రత్తపడేవాడు. దక్షిణగో గ్రహణ యుద్దంలో పాల్గొనటానికి బయటి కొలువులో తన చూపుమేరలో ఉండేటట్టు చూచుకొన్నాడు. 
యుద్దంలో కూడా ధర్మరాజు సైగల కనుకూలంగా పోరి విరాటుడిని శత్రువుల నుండి విముక్తుడిని చేసేటట్లు చేశాడు. ఇన్ని 
జాగత్తలు భీముడిపట్ల తీసికొన్నా ఒక్కొక్కసారి అతడు ఒడలు తెలియని రౌద్రావేశంతో ప్రమాదం తెచ్చిపెట్టేవాడు. అప్పుడు 
ధర్మరాజు అంకుశం వలె నిలిచి అతడిని అదుపులో పెట్టేవాడు. ధర్మరాజు సామాన్యంగా సైగలతోనే పని సాగిస్తాడు. (శ్రుతి 
మించినప్పుడు మాటలు ప్రయోగిస్తాడు. అజ్ఞాతవాసంలో గూఢంగా, అన్యాపదేశంగా మాట్లాడటం అతడి నేర్చు. 


కీచకుడు ద్రౌపదిని నేలపై పడలాగిన దృశ్యం చూచాడు భీముడు. ఆ దుష్టాత్ముని నియంత్రించలేక మొగం (త్రిప్పుకొన్న 
విరాటుడిని చూచాడు. రౌద్రం పొంగివచ్చింది. ప్రక్కనున్న ఎత్తెన చెట్టును పెకలించి, విజృంభించి వారిరువురినీ సంహరిద్దామని 
సం(భ్రమించాడు.. కాని, అనుమతి కొరకు ధర్మజుడివైపు చూచాడు. ఆయన గొప్ప అన్యాపదేశం పలికాడు: 


పీర్రిక - 69 


మ. “వలలుం డెక్కడం జూచె నొండెడ నసేవ్యక్ష్మాజముల్‌ పుట్టవే? 
ఫలితంబై వరశాఖ లొప్పంగ ననల్ప ప్రీతి సంధించుచున్‌ 
విలసచ్చాయ నుపా శ్రిత ప్రతతికిన్‌ విశ్రాంతి గావింపంగా( 
గల యీ భూజము వంటకట్టియలకై ఖండింపంగా నేటికిన్‌?” (విరా.2.136) 


ఇది ప్రాఢవాక్యం. (వివరాలకు వ్యాఖ్య చూడండి). ఇందులోని చెట్టు ఒక్కటే. భీముడు పీకదలచుకున్నదీ, ధర్మజుడు 
నిలుపదలచుకొన్నదీ కూడా ఒక్కటే. అది మత్స్యభూనాథుడు. మరి భీముడు ఒక్క చెట్టుతో ఇద్దరిని చంపదలచాడు. ధర్మజుడు 
అసేవ్యక్ష్మాజముల్‌ పుట్టవా? అని బహువచనంలో మొదట పలికాడు. అయినా అందులో ఒక భూజము ప్రీతిని సంధించేది కాబట్టి 
దానిని వాటితో కలిపి రూపుమాపవద్దు - అని ధ్వనింపజేశాడు. తాత్పర్యం తేలిందేమిటంటే - ఆసేవ్యక్ష్మాజములను 
(కీచకోపకీచకులను) చంపవలసిందే, విరాటుడిని మాత్రం కాదు. అందులోనూ అందరినీ ఒకసారి చంపటం వ్యూహం కాదు. 
పట్టపగలు అందరూ చూచే సభలో నీవే చంపుతున్నట్టుగా తెలిసేటట్టు, ఇంత రౌద్రోద్రేకంతో చంపగూడదు. తగిన సమయం 
ఇది కాదు.. అని హెచ్చరించాడు వ్యంగ్యంగా. ఆ తరువాత భీముడు ధర్మజుడితో కలవలేదు. అతడి ఆజ్ఞ తీసికొనలేదు. (ద్రౌపదికి 
నిద్రపోతున్నట్టు కనబడ్డాడు. కాని లోలోన ఆలోచించాడు. ఆమె కోరికకు తగినట్టు వ్యూహం పన్నాడు. అప్పుడు ధర్మరాజు ప్రసక్తి 
వచ్చింది. సభలో భీముడిని వారించటంలోని అంతరార్థం (ద్రౌపది చెప్పింది. భీముడు తల ఊపాడంతే! కాని, ధర్మజుడి 
అంతరాంతరాలను అంచనా వేసి అసేవ్యక్ష్మాజములైన వారిని ఖండించటానికి రహస్యవ్యూహం పన్నాడు. ధర్మజుడి గూఢవాక్యం 
భీముడికి భావిగూఢ మార్గ నిర్దేశకం! ఈ పద్యం అన్ని విధాలా పాండవులనూ ధర్మాన్నీ రక్షించింది. 


విరాటుడి కొలువులో భీముడు ఉపశమించినా (ద్రౌపది విజృంభించింది. ఆమె కోపంతో ఎదిరించి మాట్లాడటం మొదలు 
పెట్టేసరికి ధర్మరాజుకు గుండెదడ పుట్టింది. నెన్నుదురు చెమటతో నిండిపోయింది. రోషం పొడుచుకొని వచ్చింది. కాని నిగ్రహించుకొని, 
ఆమెను నిగ్రహించుకొనుమని హెచ్చరించాడు. (వి.2.148 ఆమె అధిక్షేపిస్తూ నిష్క్రమించింది. ధర్మరాజు నియంత్రణకు భార్యా, 
తమ్ములూ బుసలు కొడతారు. కాని, అతడి ధర్మశక్తిని చూచి తలొగ్గుతారు. భీమ |ద్రౌపదుల రౌద్రోల్లాసం ధర్మజుడి ధర్మవీరంలో 
అంతర్లయించిపోయింది. కీచకవధానంతరం ధర్మరాజు కిమ్మనడు.ఎందుకని? (ద్రౌపదీ భీములు సభలో కోపగించినా, ఆ తరువాత 
ధర్మరాజు హృదయాన్ని ఊహించి, దానికి అనువుగా వ్యూహాన్ని నిర్వహించారు. లేకపోతే, అది ధర్మవిరుద్దమైతే, ధర్మజుడి బాటకు 
విపరీతమైతే, తానే యమధర్మరాజై ఉండేవాడు. తెర వెనుక సూత్రధారుడు ధర్మరాజు. 


పాండవుల అజ్ఞాతవాసాన్ని భంగం చేయాలన్న వ్యూహంతో సుశర్మ దక్షిణ గోగ్రహణం చేశాడు. విరాటుడు తమ్ములతో 
కొడుకులతో పోరుకు సిద్దమైనాడు. అతడు ఆశశ్రితులైన కంకాదులను సహాయమడుగలేదు. కంకుడు వస్తానని ముందుకు వస్తే 
కాదనలేదు. వలల దామ(గంథి తం(త్రీపాలురను కూడా యుద్దానికి పిలిపించుమని సలహా చెప్పగా విని, వెంటనే వారందరికీ 
రథాలిప్పించాడు. చివరకు విజయానికి కారకులైన కంకాదులను (ప్రశంసించాడు. వారిలో పరమపూజ్యుడు ధర్మరాజు. అతడికి 
రాజ్యాన్ని అర్పించటానికి సిద్దమయ్యాడు. కాని, అతడు విరటుడి సంతోషమే తన సంతోషమని చెప్పి అతడిని స్నేహంతో 
గౌరవించాడు. విరాటు డతని ప్రవర్తనకు ఆశ్చర్యపోయాడు. 


క్ష “ఉపకారమొ, బంటుతనమొ । కృపయో, పెంపో, సమ(గకీర్తి ప్రియమో 
రిపుదుస్సహ మగు నీ రణ । నిపుణతకుం గారణంబు నెయ్యమొ యెజుంగన్‌” (వరా.3.228) 


ఈ పద్యం ధర్మజుడి నీతికి నీరాజనం. విరాటుడిని రక్షించటంలో చూపిన యుద్దనైపుణ్యానికి హేతు వేమిటి? అయిదు 
ప్రశ్నలు వేశాడు. అందులో దయ కేంద్రం. అంటే దయావీరం ముఖ్యం. మిగతావి దానికి పోషకమైన భావాలు. ధర్మజుడి 
దయావీరం అంతటితో ఆగలేదు. సుశర్మను సపరివారంగా వదలిపెట్టించటంలో మరింత (ప్రకాశించింది. యుద్దం చేసి వీరాన్ని 
ప్రకటించి శత్రువును బంధించిన భీమాదుల కంటె, దయామయుడై అతడికి క్షమాభిక్ష పెట్టించిన ధర్మజుడు ఘనుడు! యుద్ద 
దయారసాలు ధర్మవీర పోషకాలై ఉల్లసిల్లటం ఈ ఘట్టంలోని విశేషం. 


పీర్రిక - 70 


ఉత్తరగోగ్రహణ యుద్దంలో ఉత్తరుడు విజయం సాధించాడన్న వార్త విని ధర్మజుడు చేసిన వ్యాఖ్యానం ఆవులిస్తే 
(ప్రేవులు లెక్కపెట్టగలిగిన అతడి విజ్ఞతకు తార్కాణం. 
యు Sy 


ఉ “ఆహవకేళి వేడుక బృహన్నల చిత్తమునం దెలర్భినన్‌ 
సాహసవృత్తి నుత్తరుని సారథిగా. గొనిపోయి కౌరవ 
వ్యూహము నోర్చి నీపసుల నొక్కండు. దక్కకయుండ సత్వరో 
త్సాహతం దెచ్చె. గావలయు౮ దప్పదు నాపలు; కట్ల చూడుమీ!” (విరా.5.257) 


విరాటునకు విజ్ఞత నేర్పబోయి సారెల దెబ్బలు తిన్న సహనమూర్తి యుధిస్టిరుడు. విరాటుడు సారెలతో కొట్టాడని 
తెలిసిన అర్జునుడు మండిపడి అతడిని సంహరిస్తానని ఆవేశపడినప్పుడు ధర్మరాజు అతడిని శాంతింపజేశాడు. (5.313). మరునాడు- 


చ. “చని ధర్మసుతుండు సింహా । సనమున భీమాదు లాత్మసముచి తరుచిరా 
సనముల సభాస్థలిం గయు॥ కొని పంచాగ్నులును బోలె గూర్చున్నంతన్‌” (విరా.5.316) 


విరాటపర్వంలో నాయకుడు ధర్మరాజనీ, మహాభారతంలో, కురుక్షేత్ర యుద్దానంతరం మరల అతడే కురురాజ్య 
సార్వభౌముడనీ కవి ధ్వనింపజేశాడు. ఇందులో రససమన్వయం ధర్మరాజు కనుగుణంగానే సాగుతుంది. 


ధర్మవీరం రసానాం రసః ధర్మజుడు ఆ మూలరసానికి ప్రతీక. అతడు అయిదు ఆశ్వాసాలలోనూ (ప్రత్యక్షంగా కానీ, 
పరోక్షంగా కానీ క్రీర్తింపబడతాడు. అది అందుకు సాక్ష్యం. భీమాదుల యుద్దాలలో కానవచ్చే యుద్దవీరాదులు దాని అభ్యుదయ 
వీచికలు. దుర్యోధనుడి దుష్టవ్యూహం వలన (ప్రవర్తిల్లిన రౌద్రం ధర్మవీరానికి అంగం. ఇట్టా సాగే ఈ కథలో ధర్మజుడి ధర్మవీరం 
ఈ పర్వానికి మాత్రమే పరిమితమైనది కాదు. అది భారతేతిహాసం చివరిదాకా సాగే అంగిరసం. విరాటపర్వంలోని మూడు 
ప్రబంధ ఘట్టాలలో వెలుగొందే వివిధరసాలు ఆ మూలరసానికి ఉల్లాసాలు. కాబట్టి ప్రత్యేక ప్రతిపత్తితో కానవచ్చే విరాటపర్వంలో 
'నానారసాభ్యుదయోల్లాసమే' అనుశీలించదగిందని తిక్కనగారి నిర్దేశం. 

(1) అద్భు తరసం : వీరకర్మయొక్క ఫలమే అద్భుతం. “వీరస్యాపి చ యత్కర్మ సో-ద్భుతః పరిక్తీర్తితః” (నాట్య.6.42) 
అని భరతుడు. విస్మయం దీని స్థాయి భావం. అద్భుతం మానసికం, ఆంగికం, వాచికం- అని మూడు విధాలుగా శారదాతనయాదులు 
వింగడించారు. సామాన్యంగా (ప్రధానపా(త్రలు వీరకర్మలు చేస్తున్నప్పుడు ప్రక్కనున్న పా(త్రలుకాని, చూపరులుకాని, ఆకాశంలో 
నిలిచి చూస్తున్న దేవతలు కాని వాటిని చూచి, ఆశ్చర్యపడినట్టు వర్ణించడం వీరరసజన్యమైన అద్భుత రసాన్ని చిత్రించటం. 
అద్భుతమైన దృశ్యాలనో దేవతామహిమలవంటివో చూచి, భావించి ప్రధాన పాత్రలు పొందే విస్మయ భావాతిశయం జనకరసమైన 
అద్భుతం. 


విరాటపర్వంలో రెండు రకాలైన అద్భుతాలూ అభ్యుదయోల్లాస దశలను పొందినట్టు తిక్కన వర్లించాడు. ఇందులో 
ప్రబంధాల వంటి మూడు సన్నివేశాలలోనూ అద్భుతం కలిగించినవాడే నాయకు డన్నట్టు తీర్పు చెప్పాడు. కీచకవధఘట్టంలో 
భీముడి పరా(క్రమానికి అబ్బురపడిన (ద్రౌపది అతడిని ఉత్తమ నాయకుడిగా కీర్తించింది. 


సీ “కొలువులోపల నిన్న కోప మట్టెత్తినం। దల(కక నిలిచిన ధైర్యమహిమ, 
నేండిందు6 జనుదెంచి నిర్వికారత. 'బ్రజ । కన్నులు గప్పిన గారవంబు, 
మనవారిలోన నొక్కనినైనం బిల్వ కు । త్సాహంబు సేసిన సాహసంబు, 
లోకదుర్ణయు(డగు నీ కీచకునిని ద్రే । ల్మిడి రూపుమాపిన కడిమిసొంపు 


తే, సూడం దలపోయ, మెచ్చ, సంస్తుతి యొనర్చ । నాతలంబె నీ యుత్తమనాయకత్వ 
మెటింగి నిను గొనియాడ నే నెంతదాన? । మహిత విస్మయానంద నిర్మగ్ననైతి.” (విరా.2.360) 


ఫీర్రిక్ర - 71 


ఇది (ద్రౌపది చేసిన ప్రశంసయే కాదు. భీముడి వీరాద్భుతాకారాన్ని చూచి, తలపోసి, మెచ్చి, సంస్తుతి చేసి ఆమె పొందిన 
అభ్యుదయోల్లాస క్రమాన్ని ఆవిష్కరించిన అద్భుత రచన. ఈ పద్యం అమూలకం. (మరికొన్ని వివరాలకు విశేషవ్యాఖ్య చూడండి). 


కీచకవధ ఘట్టంలో నాయకుడు భీముడని ప్రకటించడానికి నైతికమైన అర్హత ఉన్న వ్యక్తి (ద్రౌపది. కీచకుడు తనను 
చూచి మోహించి అతడి ఇంటికి అక్కసాయంతో పిలిపించుకొని పొందాలని చేసిన ప్రయత్నాల నన్నింటిని చాకచక్యంతో, ధైర్యంతో, 
దైవబలంతో ఆమె ఎదుర్కొన్నది. సగం కథకు ఆమెయే నాయకురాలై ముందుకు నడిపించింది. కీచకవధ భీముడే చేయగలడు. 
అందువలన అతడి చేతిలో పెట్టింది. అతడు అద్భుతంగా దానిని నిర్వహించాడు. అంటే - (ద్రౌపదే అద్భుతరసంలో మునిగేటట్లు 
నిర్వహించాడు. కీచకవధ తరువాత దానిని నలుగురికీ ఎలుగెత్తి చెప్పి తరువాత కథాగతికి కారకురాలైనదీ (ద్రౌపదియే. ఉపకీచకు 
లందరినీ ఒక్కుమ్మడిగా చంపి, అద్భుతంమీద మరొక అత్యద్భుతాన్ని భీముడు సృష్టించాడు. కీచకుడిని చంపి భీముడు ద్రౌపది 
మానం రక్షించాడు. ఉపకీచకులను చంపి ఆమె ప్రాణం రక్షించాడు. 'మానము ప్రాణమున్‌ గొనుటికు ఎవరైనా ప్రయత్నం చేస్తే 
భీమ పరాక్రమం ఎటువంటి ఫలితాన్ని పొందింపజేస్తుందో ప్రకటించాడు. అందుకే (ద్రౌపది గూఢంగా భీముడిని గంధర్వపతిగా 
కీర్తించింది. 


తే. “కీచకుల దెసం బుట్టిన కిల్చిషంబు । పాచి నన్ను రక్షించిన పరమధర్మ 
రతికి, గంధర్వపతికి నిరంతరంబు । భక్తియుక్తిమైం బ్రణమిల్లి బ్రదుకుదాన.” (విరా.3.40) 


భీముడి వీరకార్యంలోని పరమధర్మరతిని ప్రశంసించింది. భీముడిలో ధీరోద్దతుడిని కాక ధీరోదాత్తుడిని దర్శించింది. 
ఉత్తమ నాయకత్వ లక్షణాలను ఉల్లేఖించింది. దానికి తగ్గట్టు భీముడు 'నిగూఢవచన చాతుర్యధుర్యుండై' పలికిన పలుకులు 


పరమోదాత్తాలు. 


చ. “అతివ యపాయముం బొరయునప్పుడు గావక తక్కెనేని నా 
పతి పతియే తలంప? మగపాడియె? లోకము పాడియే? భవ 
త్సతు లిటు లాచరించుట గదా భవదీయ మనోనువర్తన 
స్థితి కుచితంబు; వారల నుతింపంగ నేల నిసర్గవృత్తులన్‌?” (విరా.3.42) 


ఉద్దతుడైతే భార్య ప్రశంసలకు ఉబ్బితబ్బిబ్బయ్యేవాడు. కాని, భీముడు భార్యను రక్షించుకొనటం భర్తల ధర్మం. అది 
జొచిత్యం; కాబట్టి దానిని ప్రత్యేకించి ప్రశంసించవలసిన అవసరం లేదన్నాడు. అంతేకాదు, తాను ఒక్కడే ఆ పని చేసినా 
'భవత్పతులిటు లాచరించుట గదా' అని సమష్టి బాధ్యతగా పేర్కొనటం భీముడిలోని ఉదాత్త నాయక లక్షణం! కీచకుడిని చంపి 
ద్రౌపదీ రమణుడయ్యాడు, ఉపకీచకులను చంపి (ద్రౌపదికి దేవుడయ్యాడు భీముడు. ద్రౌపది పాత్ర ప్రకటించిన అద్భుతం 
ప్రధానంగా మానసికం. పఠితల హృదయాలకు సన్నిహితం! 


కార్యనిర్వహణంలో (నిర్వహణ సంధిలో) అద్భుతం ప్రదర్శితం కావాలని లాక్షణికమతం. తిక్కన విరాటపర్వంలో అట్టి 
అద్భుతరస వికాసోల్లాసాన్ని (ప్రస్ఫుటంగా (ప్రదర్శించాడు. కీచకవధవలన విరాటనగరంలో భయంతో కూడిన అద్భుతం (ప్రజల 
హృదయాలలో ప్రకాశించింది. అది కార్యనిర్వహణకు నిండుదనం కల్పించింది. అట్లాగే దక్షిణగోగ్రహణ ఘట్టంలో పాండవ 
పరా(క్రమానికి విరాటుడు పొందే అద్భుతం నీరాజనా లిచ్చింది. ఉత్తరగో (గ్రహణ ఘట్టంలో ఉత్తరుడు ప్రదర్శించిన ఆశ్చర్య 
భావోల్లాసం అర్జునుడి అపూర్వ యుద్ద వీరంనుండి పుట్టిన విలాసం వలె వింత గొలిపింది. అర్జునుడి (ప్రతాప (ప్రదర్శనాన్ని 
అపూర్వంగా దర్శించాలని వచ్చి ఆకాశమార్గంలో నిలిచి ప్రశంసించిన దేవతాసమూహం అద్భుత రసానికి అభివ్యక్తిశక్తిగా అమరింది. 
దక్షిణగోగ్రహణ ఘట్టంలో నిర్వహణంలో అద్భుతాన్నీ, ఉత్తరగోగ్రహణంలో నిరంతరం సాగిన అద్భుతరసాన్నీ చిత్రించి తిక్కన 
సన్నివేశోచిత రసప్రయోగ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. 


పీర్రిక్ర - 72 


దక్షిణ గోగ్రహణ ఘట్టంలో యుద్దమంతా ఒక యెత్తు, చివరకు భీముడు సుశర్మను బంధించటం ఒక్కటీ ఒక యొత్తు. 
ఆ నిర్వహణమే అద్భుత విజయపతాకగా నిలిచింది. 


ఉ  “మంటయుం బోని శాత్రవసమాజము నించుకయేని శంక లే 
కంట(గందాశి వెండి తెగటార్భె మహాద్భుత శక్తిశాలి యీ 
వంటలవాని చేసిన యవార్య పరా(క్రమ మొండు చోటులం 
గంటిమె వింటిమే? యితండ కాడె వెసన్‌ గెలిపించె న న్ననిన్‌.” (వరా.3.229) 


విరాటుడిచేత మహాద్భుత శక్తిశాలిగా భీముడిని (ప్రశంసింపజేసింది. అతడు పొందిన అద్భుతం కూడా (ప్రధానంగా 


అర్జునుడు యుద్దం ఆరంభించినప్పటినుండి అడుగడుగునా అద్భుత ప్రశంసలే. ఉత్తరుడు, భీష్ముడు, (ద్రోణుడు, 
అశ్వత్థామ మొదలైనవారు రణరంగంలోనూ, దేవతలు ఆకాశరంగంలోనూ అద్భుతాన్ని వైవిధ్యంతో దర్శించారు. ఆ 
రసాభ్యుదయోల్లాసాన్ని ఆవిష్కరించారు. ఆ చిత్రణలో మానసిక, ఆంగిక, వాచికాలను ముప్పేటగా విస్తరింపజేశాడు తిక్కన. 
ఉత్తరుడూ, ఏరాటుడూ ఆంగికమైన అద్భుతంతో వాచికాద్భుతాన్ని (ప్రకాశింపచేశారు. ధర్మరాజాదులు మానసికమైన అద్భుతాన్ని 
వాచికంగా వెలువరించారు. దేవతలు వాచికమైన అద్భుతాన్నే ప్రదర్శించారు. ఈ విధంగా అద్భుతం అన్ని రకాలుగా అద్భుతంగా 
ఆవిషృతమైనది. 


ఉత్తరగో(గహణ ఘట్టంలో అర్జున నాయకత్వాన్ని ధర్మజుడు గూఢార్ల ప్రధానంగా సమర్థించాడు. ఉత్తరుడు లక్ష్యార్ల 
ప్రధానంగా ప్రదర్శించాడు. కురువీరులు, దేవతలు, విరాటుడు వ్యంగ్యార్థ వాచ్యార్థ ప్రధానంగా వ్యక్తం చేశారు. అభివ్యక్తిలో 
వైవిధ్యం తోస్తుంది. చివరకు విరాటుడి కృతజ్ఞతోక్తి అర్జున యుద్దవీరానికి అక్షరనీరాజనంగా (విరా.5,346) నిలిచింది. 


(౪) రౌద్రరసం : (క్రోధస్థాయిభావాత్మకం రౌద్రం. విరాటపర్వంలో రౌద్రరసాభ్యుదయమూర్తిగా చెప్పుకొనదగిన ఉత్తమ 
వీరుడు భీముడు. రౌద్రరసాభాసానికి ఉదాహరణం దుర్యోధనుడు. అయితే అజ్ఞాతవాసంలో ఉన్న భీముడిలోని రౌద్రం లోకానికి 
ప్రకటితం కాదు. ధర్మనియతి చేత నియం(త్రితమౌతుంది. అందువలన భీముడి రౌద్రం వీరానికి అంగమైపోయింది. కాని, 
తిక్కన భీమరౌద్ర ప్రవృత్తిని అద్భుతంగా చిత్రించాడు. రౌద్రం ఆంగికమనీ, నైపథ్యమనీ, వాచికమనీ మూడు విధాలు. అందులో 
భీముడి యందు ఆంగికమైన రౌద్రాన్ని అధికంగా చిత్రించి మిగిలిన రెండింటిని దానికి పోషకంగా తిక్కన నిలిపాడు. నిజానికి 
విరాటపర్వంలో భీముడికి మాటలు తక్కువ, అభినయం ఎక్కువ. అభినయాన్ని ఆచరణగా అనువదించటం అన్నింటికంటె 
ఎక్కువ. భీముడి రౌద్రాన్ని వర్లించిన తిక్కనపద్యాలు ఆణిముత్యాలు. ‘భీముడు ధీరోదాత్తుడు కాడు; కీచకుడిని వంచనతో 
చంపాడు కదా! అని అనుమానించవచ్చును. అతడు అజ్ఞాతవాస వ్రతధర్మరక్షణ కొరకు గత్యంతరం లేని ఉపాయంగా వంచనకు 
పాల్పడవలసి వచ్చింది. అది ధర్మరాజుకు సమ్మతంగా సాగింది కాబట్టి జొద్దత్యం జొదాత్త్యానికి అంగమైపోయింది. కీచకుడు 
ఉద్దతుడే. అధర్మమని తెలిసి గర్యోద్దతితో సైరంధ్రిని వలచి విరహంలో పడ్డాడు. శృంగారనాయకుడైపోయాడు. అతడి రత్యుత్సాహంలో 
రౌద్రం నామమాత్రంగా నిలిచింది. 


ప్రతినాయకుడైన దుర్యోధనుడు ఉద్దతుడైన రౌద్రరసమూర్తి. ఉదాత్తులు ధర్మసాధకులు; ఉద్దతులు అర్థసాధకులు. 
ఉద్దతులు ఉదాత్తులు కారు. వారు మాయాపరులు, ప్రచండులు, చపలులు, అహంకార దర్పభూయిష్టులు, ఆత్మశ్ఞాఘానిరతులు. 
దుష్టచతుష్టయంలో ఈ లక్షణాలు సమ(గంగా ఉన్నవాడు దుర్యోధనుడు. అతడి తమ్ముడు దుశ్శాసనుడు అతడి నీడ. అతడి 
మామ అతడికి అన్నింట తగినవాడు. కాగా, అతడికి మి(త్రుడై, మిత్రుడి కొరకై ఒక్కొక్కసారి జొదాత్త్యాన్ని జొద్దత్యం కొరకు 
బలిపెట్టుకొనే కర్ణుడు ఉద్దత ప్రాయుడయ్యాడు. అర్థసాధనం ధర్మసమ్మతమైతే రౌద్రం రసాభ్యుదయాన్ని సాధిస్తుంది. అధర్మబద్దమైతే 


పీర్రిక - 73 
అది ఆభాసంగా పరిణమిస్తుంది. ఉత్తరగోగ్రహణంలో దుర్యోధనుడూ, తన మిత్రులూ, అనుజులూ కలిసి, రౌద్రరసాభాసానికి 
ప్రతినిధులుగా నిలిచారు. గురుజనులైన ఆచార్య పిత్సభ్రాత్పముని సురగణాలపై కోపించటం వలన రౌద్రరసాభాసం కలుగుతుంది. 
దీనికి పెట్టింది పేరు దుర్యోధనుడు. అతడికి వంతపాడేవాడు కర్గుడు. ఇద్దరూ ఉత్తర గోగ్రహణ యుద్దంలో శృంగభంగానికి 
గురిఅయ్యారు. 


దుర్యోధనుడు వీరుడైనా పాండవుల అజ్ఞాతవాసాన్ని భగ్నం చేయటానికే యుద్దాన్ని తలపెట్టాడు. దానిని ధార్మికులు 
గర్హించారు. అర్జునుడు అజ్ఞాతవాస(వతం భగ్నం చేశాడని నిరూపించటానికి ధర్మజుడినే అడిగి తెలిసికొని దుర్యోధనుడు తన 
చపలత్వాన్ని ప్రదర్శించాడు. పితామహుడు హితైషియె- 
ఉ “వచ్చినవాడు ఫల్నును6 డవశ్యము గెల్తు మనంగ రాదు; రా 

లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే? 


హెచ్చగు6 గుందగుం, దొడరు టెల్లవిధంబుల కోర్చు; టట్టుగా 
కిచ్చ. దలంచి యొక్కమెయి నిత్తజి. బొందగుచేతయుం దగున్‌” (విరా.4.234) 


అని మంచిమాట చెపితే తిరస్కరించి నిర్లక్ష్యపు చిరునవ్వుతో ఇట్టా అన్నాడు : 


ఆ. “మనకు( బాండురాజతనయవర్గమునకు । నెట్టు పొందు గలుగు? నేను రాజ్య 
భాగ మీను; సమరభంగిక వి[క్రమ । నిరతి( బూను టిదియ నిశ్చయంబు” (విరా.4.236) 


అని మూర్ణంగా మాట్లాడాడు. అహంకార దర్ప భూయిష్టు డనిపించుకొన్నాడు. ఈ మాటలు ఉద్యోగపర్వంలో 
చర్చనీయాంశాలౌతాయి. (3,84-88). తిక్కన తన పద్యాలనే మరల వాడుకొన్న విలువైన మాటలివి. కురుక్షేత్రయుద్దానికి కూకటి 
వేళ్ళివి. 


నాయకపక్ష రౌద్రం వీరానికి ప్రత్యక్షంగా అంగం కావటం, ప్రతినాయకపక్ష రౌద్రం ఆభాసమై నాయకపక్షవీరానికి పరోక్షంగా 
పోషకం కావటం. విరాటపర్వ రౌద్రరసోల్లాసం. 


(౪1) కరుణ రసం : రౌద్రకర్మ వలన కరుణం పుట్టుతుంది. భీముడు కీచకుడిని చంపటంవలన ఉపకీచకులు 
దుఃఖించారు. వారిలో కరుణం (ప్రతీకారరూపమైన రౌద్రాన్ని సృష్టించింది. దానిని భీముడు మరల రౌద్రచర్యతో రూపుమాపాడు. 
తత్సలితంగా సుదేష్టావిరటులకు శోకం కలిగింది. ఆ కరుణం గంధర్వ పరాక్రమ భయంతో (ప్రతిచర్యకు పూనుకొనకుండానే 
సమసిపోయింది. తన రౌద్రకర్మవలన పాండవులు శోకసముద్రంలో మునగాలని దుర్యోధనుడి తలంపు. 


తే. “సమయ సముచిత కృత్యంబు చక్కంజేసి । పాండవులు రాజ్యమున కాసపడకమున్న 
యరసి యెజింగ యరణ్యంబునందు. దొంటి । యట్ల యిడుమలం గుడువంబో నడుపవలయు”. 
(విరా.3.91) 


ఇది (క్రోధమూలమైన సంకల్పం. శత్రువులకు శోకం కలిగించాలని యత్నించినవాడు తన ప్రయత్నంలో విఫలుడైతే 
తన కొరవితో తానే తలగోకికొన్నట్లు స్వీయరౌద్ర కర్మఫలాన్ని తానే అనుభవించవలసి వస్తుంది. అప్పుడు వారి కరుణరసం 
ఎదుటివారిలో సహానుభూతిని సృష్టించకపోగా వికటించి, ఆభాసమై, నవ్వుల పాలౌతుంది. ఈ రసోల్లాసం దుర్యోధనుడు ప్రదర్శించాడు. 
తన దుఃఖాన్ని తానే కొనితెచ్చుకొన్నాడు. అతడి మిత్రుడైన కర్షుడి పనీ, ఇతడికి (ప్రతినిధి సుశర్మ పనీ అంతే అయింది. అట్లా 
అయినందుకు పఠితలు ఆహ్లోదిస్తారు కూడా! విరాటపర్వంలో పాండవ శత్రువులు కార్చే కన్నీరు పఠితలలో కన్నీరు పెట్టించదు. 
అది కరుణరసాభాస శిల్పం! 


పీర్రిక్ర - 74 


(Vii) భయానక బీభత్సరసాలు : భయం స్థాయి భావంగా కలిగింది భయానకం. ఇది ఉత్తములలో ఉండదు. 
అందువలన మధ్యమాదులలో చిత్రిస్తారు. విరాటపర్వంలో భయానికి మారుపేరు ఉత్తరుడు. ఆ తరువాత అతడి తండ్రి విరాటుడు. 
ఆ తరువాత సుదేస్ల. ఈ ముఖ్యపా(త్రలే కాక భయానికి గురి అయ్యేవారు ప్రజలు, కౌరవసేనలోని సైనికులు. రౌద్రరూపంలో 
భీముడిని చూచి ఉపకీచకులు భయపడ్డారు. (వి.రా.3.28.29); గంధర్వులచేత కీచకులను చంపించిన సైరంధ్రిని చూచి ప్రజలు 
భయపడ్డారు. (విరా.3.37.38) అర్జునుడి ప్రతాపాన్ని చూచి కురుసైనికులు భయపడ్డారు. వారివారి (ప్రవృత్తులను బట్టి వారు 
భయానక రసాన్ని (ప్రదర్శించారు. అనుభవించారు. భయానకాన్ని కూడా ఆంగికం, వాచికం, మానసికం, సాత్తికం అని విశ్లేషించి 
వివేచించవచ్చును. వాటికి విరాటపర్వంలో విలువైన పద్యాలు రచించాడు తిక్కన. సందర్భోచితంగా వాటిని గుర్తించటం సులభం. 


భయానక పొషణంలో భయకారకాలైన విభావాలను భయంకరంగా సృష్టించటం, వాటిని చూచి భయపడుతున్న విభావాలను 
సహజంగా చిత్రించటం ముఖ్యపాత్ర నిర్వహిస్తాయి. ఒక్కొక్కసారి పరితలకే ప్రత్యక్షంగా భయం కలిగించే దృశ్యాలను వర్ణించటం 
మరొక విశేషం. మొదటి రెండూ రసాభ్యుదయ ప్రక్రియలు. మూడవది రసోల్లాస ప్రక్రియ. తిక్కన ఈ మూడు శాఖలలో 
ఆంధధావళి మోదపడే గొప్ప పద్య రచన చేశాడు. ఎట్టాగంటే, ప్రత్యక్షంగా పరితలకు భయానక బీభత్సరసాలను అందిస్తున్నప్పుడు 
వాటిని రామణీయకంతో మిశ్రమం చేస్తాడు. అంటే భయాన్నీ బీభత్సాన్నీ కలిగించే సన్నివేశాలలోని వస్తువులను ఆహ్లాదకరమైన 
ఉపమానాలలో పోల్చి చెప్పి, ఆ రసాస్వాదనం వలన ఒక 'సౌఖ్యరసాన్ని' పఠితలకు సమకూరుస్తాడు. ఇది తిక్కన రచనలో 
అసాధారణమైన సాధారణాంశం. 


1. శమీవృక్షవర్లనం (1.162); ఆ వృక్షం జాతభీతి పరిసరవర్తిగా భయంకరంగా ఉన్నా చ(క్రవర్తివలె గంభీరంగా ఉన్నదని 
చేసిన వర్షనం అమూలకం, అద్భుతం. (వివరాలకు వ్యాఖ్య చూడండి). 


2. చీకట్లో తోచే నర్తనశాల వర్లనం (2.327); అందమైన భవనం అంధకారంలో భయంకరంగా ఉన్నట్టు (భ్రాంతి 
కలిగించటం ఇందులోని శిల్పం. భయానక విభావమైన ఆ భవనంలో భీముడు నిర్భయంగా వెళ్లటం అక్కడి సందర్భం. 


3. కురుసైన్య వర్షనం (4.50.52); 'భీష్మద్రోణకృపాది ధన్వి నికరాభీలంబైని కౌరవసైన్యం నడుస్తుంటే రేగిన దుమ్ము 
ఉత్తరుడికి భయంకరంగా గోచరించినా అది లలితవనలాలిత్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు వర్షించటం విశేషం. సైన్యాన్ని ఉత్తరుడు 
వర్షిస్తూనే అతడు దానివలన పొందిన భయాన్ని ఆవిష్కరిస్తాడు. అది భయానక రసాభ్యుదయ చిత్రణం. 


4. భయకంపితమైన (ప్రకృతి వర్లనం (4.172): అర్జును డూదిన దేవదత్త శంఖనాదానికి కంపించిన ప్రకృతిని 
అలంకారసుందరంగా వర్లించి ఆస్వాదనీయం చేయటం ఇందులోని విశేషం. 


5. అర్జునుడి భయంకర విజృంభణం (4.243) అలంకారబంధురం. 

6. క్షతగాత్రులైన సైనికులను భీకర రమణీయంగా వర్షించటం (5.38). 
శా “శక్తిస్పార ధనంజయాయత భుజాసంరంభ గాండీవ ని 

ర్ముక్త [క్రూర శరావలీ దళిత శృత్రువాతముల్‌ శోణిత్రా 


సిక్తాకారత( బొంది సాంద్ర కుసుమ శ్రేణీ వికాసోల్లస 
ద్రక్తాశోక తరువ్రజంబుల (క్రియన్‌ రంజిల్లి యొప్పెం గడున్‌”. (విరా.5.38) 


ఈ విధమైన వర్షనం భయానక బీభత్స విభావాలను రమణీయంగా పఠితలకు ప్రదర్శించి ఆస్వాదయోగ్యత కలిగించే 
తిక్కన శిల్ప ముద్ర. 


బీభత్స భయానకరసాలు జన్యజనకరసాలు. ఈ రెండింటిని మిశ్రమం చేసి పరితలకు అలంకారసుందరంగా అందించటం 


పీర్రిక - 75 


తిక్కనగారికి ఇష్టం. విరాటపర్వంలో అర్జునుడు భయంకర సంకులసమరంలో కౌరవసైన్యాన్ని తురుమాడినప్పుడు రణక్షేత్రం 
“అభిరామంబయ్యును ఘోర(ప్రకారం బయ్యె'నని (విరా.5.60) చేసిన తిక్కన వర్లన ఈ శిల్సానికి కలికితురాయి. భయానక 
బీభత్సాలు కూడా రసానందం కలిగించేటట్లు చేసే రమణీయ శిల్పం తిక్కన సొత్తు. 


(1/11) శాంతరసం : తిక్కన శాంతరసాన్ని అవతారికలో, ఆశ్యాసారంభాంత పద్యాలలో హరిహరనాథస్వామిని వర్లించిన 
పట్టులలో పోషించాడు. కావ్యవర్షనాంశాలలోని నానారసాభ్యుదయోల్హాసాలన్నీ స్వామికి అంకితమౌతున్న అనుభూతినీ, చివరకు 
ఆనందముద్రతో ఆనందాన్నీ తిక్కన తనతోపాటు పరితలకూ అందించాడు. 


(2) పరుష లలిత రస సంయోజనం; విరాటపర్వం హృదయాహ్లోదంగా ఉండటానికి మరొక కారణం పరుష రసాల 
నడుమ లలిత రసాలను పొదగటం. నన్నయ పర్వ సం[గ్రహంలో పేర్కొన్నట్టు విరాటపర్వం సభారంజనం, సర్వమనోజ్ఞం కావటానికి 
ec Sy 
(ఆది.1.42) పరుష లలిత రస సంయోజనమే కారణం. 


పాండవులు విరాటుడి కొలువులో ప్రవేశించే ఘట్టంలో సైరంధ్రి సౌందర్యలావణ్య వర్లనం పరుష రసాల మధ్య మాధుర్యాన్ని 
కల్పించింది. సైరం(ధ్రి రూపమాధుర్యాన్ని 'ఆపాదమస్తకము త(ద్రూపము వీక్షించుచుం గుతూహల మడరన్‌' (విరా.1.311) 
మాట్లాడిందట సుదేష్ల! అటువంటి కుతూహలం ఆడవారికే కలిగితే ఇక కీచకుడి మాట చెప్పాలా? మూలంలోవలె కాక తిక్కన 
పాండవులందరూ (ప్రవేశించిన తరువాత సైరంధ్రి రూపమాధుర్యాన్ని (ప్రవేశపెట్టడం సముచితం. అది తరువాతి కథకు చక్కని 
పూర్వరంగం. 


ద్వితీయాశ్వాసంలో మొదటా చివరా మల్లయుద్దాలు. అవి పరుషరసాలు. మధ్యలో విరహ మాధుర్యం, రూపవిలాస 
విభ్రమం. (ద్రౌపది సౌందర్యభావనం కథను రమణీయ మధురంగా మారాయి. రౌద్ర భయానకాదులూ, కరుణ హాస్యాదులూ ఆ 
శృంగార లాలిత్యానికి దాసోహమంటాయి. భీముడి రౌద్రోడ్రేకంతో దీటుగా కీచకుడి విరహతాపం వర్షింపబడటంచేత పరుషలాలిత్యాలు 
చెరిసగంగా కలిసి చెలిమి చేసి ఆంధ్రావళికి ఆహ్లాదం కలిగిస్తాయి. 


ఉదత రసాల మధ్య ఉపకీచకుల అసమర్ల అనౌచిత్య కార్యకలాపం హాస్యాన్ని పుట్టిస్తుంది. దక్షిణగో గ్రహణంలో సుశర్మ 
ఠా (a) ల-— a 

యుద్దాట్టహాసం హాస్యాస్పదంగా మారుతుంది. ఉద్దత రసాల నడుమ ఆభాసాలు ఆహ్లాదదాయకాలవుతాయి. 

ఉత్తర గోగ్రహణంలో వీర రౌద్రరసాలకు విరుద్దమైన ఉత్తర కుమారుడి హాస్యం రసాభాసానికి దారితీయకుండా 
రసాభ్యుదయానికి దోహదం చేయటం అపూర్వం. ఆ రసలాలిత్యం ఉత్తరగోగ్రహణ యుద్ద రసాస్వాదన రసిక ద్వారం. ఉత్తరుడు 
సహృదయ స్థానీయుడై అర్జునుడి అద్భుత యుద్ధవీరాన్ని సమయోచితంగా అనుభవిస్తూ వ్యాఖ్యానిస్తాడు. ఉత్తరగో గ్రహణ యుద్దంలో 
ఉత్తరుడు హృదయాహ్లాద మార్గదర్శి. ఆ యుద్ద రథసారథి, యుద్ధానంతరం కథాసారథి. అర్జునుడు పరుషరసాల (ప్రవర్తకుడైతే, 
ఉత్తరుడు లలితరసాల అనువర్తకుడు. ఉత్తరుడు లేకపోతే ఉత్తరగోగ్రహణ యుద్దంలో లాలిత్యం లేదు. ఆత్మీయత లేదు. 


చివరకు విరాటపర్యానికే ఒక అపూర్వ మాధుర్యాన్ని (ప్రసాదించిన రమణీ యదృశ్యం ఉత్తరాభిమన్యుల వివాహం. 
'కుంతీనందను ల ట్లత్యంత విభవ మెసంగం బరిణయము సేసి సుహృత్‌ సంతోషోజ్ఞ్యలురై' (విరా.5.404) నారని కథ ముగించాడు 
తిక్కన. ఆ సుహృత్తులలో సహృదయులు కూడా దాగి ఉన్నారు. 

'బుధసంతోషంబు నిండార(గన్‌' రచించబూనిన తిక్కన విరాటపర్వాన్ని 'సుహృత్‌ సంతోషోజ్ఞ్యలంగా' చెప్పి, మాట 
నిలబెట్టుకొన్నాడు. హృదయా హ్లోదాన్ని కలిగించాడు. 
19. తిక్కన శిల్పపు తెనుగు తోట 


“ఈనిన ఆలమందగతి, ఇంపు లిగిర్బి ఫలించినట్టి యు 
ద్యానము పోల్కి, సస్యరమ యాడెడి వేదికంోలు నీ తెలం 


పీర్రిక - 76 


గాణమునం దనంత సుముఖస్వరజీవనమైన శబ్దసం 
తానము నేలె తిక్కనవిధాత తెనుంగుల జాతు లేర్పడన్‌” -రాయ'ప్రోలు సుబ్బారావు (తెనుగు మాన్యము) 


తిక్కన తెలుగుదనానికి కల్పించిన పలుకు సొగసంతా జిలుగునుడికారంతో జీవిస్తుంది. దానిని కీర్తించని కవి లేడు. 
విమర్శకుడు లేడు. 'తిక్కన శిల్పపుందెనుంగుతోంట' (రామాయణ కల్పవృక్షం) అని విశ్వనాథవారంటే, రాయ(ప్రోలువారు 'తెనుంగుల 
జాతులేర్చడన్‌ తిక్కనవిధాత శబ్దసంతానాన్ని ఏలా” డన్నారు. వీరిద్దరివీ కవితామయమైన సమీక్షలు. కాగా, పింగళి లక్ష్మీకాంతంగారు 
తిక్కన భాషాప్రయోగ శక్తిని ప్రామాణికంగా వివేచించారు. 


“కావ్యరచనకు యోగ్యమైన ఆం(ధ్రభాష లేని రోజులలో శిష్టమైన భాషను నిర్మించుకొని కావ్యరచనను నిర్వహించిన 
సిద్దసంకల్పుడు నన్నయ. ఆయన చేతిలో తత్సమ శబ్దజాలమువలె శుద్దాంధ్రము పెంపొందలేదు. అచ్చతెనుంగున కా గౌరవము 
తెచ్చినవాడు తిక్కన. ఒక భాషయొక్క శక్తియు, సంపన్నతయు అది వ్యక్తము చేయు భావములయు, నరములయు గంభీరతను 
బట్టి తెలియవచ్చును. అచ్చ తెనుగు భాష సూక్ష్మాతిసూక్ష్మములైన మనోభావములను వ్యక్తము చేయుటయందును, అతి 
గంభీరములైన శా(స్తపరమార్థములను నిష్కర్షగా వివరించుటయందును కూడ సమర్థమే యని తన ప్రయోగములచే లోకములకు 
చూపినవాడు తిక్కన. అట్టి యూ భాషయంతయు ఆయన సృష్టించుకొన్నదే. ఆ భాషాసృష్టిలో కొంతవరకు నాటి వాడుకపదముల 
సహాయము చాల కలదు. ఆయన వాక్యములు వ్యాకరణ లక్షణానుసారముగానే ఉన్నను, భాషయంతయు వ్యావహారిక భాష, 
అందును నెల్లూరు మాండలిక పద ప్రయోగములు అమితముగా కలవు. (ఆ మండలములో “పనిలేదు, పలుకకుండుము అను 
మాటలు ఇతర (ప్రాంతములలో “అక్కరలేదు, ఊరకుండుము” అని వాడుదురు. అట్టే వచ్చిన దానికి, పోయిన దానికి అనునవి 
“వచ్చుటకు, పోవుటకు" అను భావార్థమున ఉపయోగింతురు. (ప్రశ్నార్థకమున “ఎట్ట! అనుట ఇంకొక మాండలికము. 'నీవు రావా 
ఎట్ల? అనిన 'నీవు రావా ఏమి?” అని అర్థము. ఇట్టి ప్రయోగములు (తిక్కన) భారతమున తండోపతండములుగా నున్నవి. 
వ్యావహారిక భాషాపదములకే శుద్దరూపమును కొత్త ప్రాణము నిచ్చి ఆయన భారతము రచించెను.” (ఆంధ్ర సాహిత్య చరిత్ర పు. 
236). 


చ. “ఇది కడుముద్దరాలు; పను లేమియు6 జేయలంగ నేర; దెంతయున్‌ 

మృదు; వొక కీడుపాటునకు మేకొనజాల; దుదాత్తచిత్త యొం 

టి దిరుగుదాని కోర; దొకటిం దను6 దా సవరించు చొప్పెణుం 

గదు; తగ నొడ్లనుం గొలువం.గా వెర వెమ్మెయి6 గల్లు నక్కటా!” (విరా.1103) 

తిక్కన తెలుగుదనాని కీపద్యం “మచ్చుతునక. మృదువు, ఉదాత్తచిత్త, అనే తత్సమ పదాలు తప్ప మిగిలినవన్నీ అచ్చ 
తెలుగులే. వీటిలో కొన్ని తెలుగు జాతీయాలుగా వాడుకలో నిలిచిన తెలుగు జాతులే. అయితే, వాడిన తత్సమ పదాలకు 
బదులు అచ్చ తెలుగుపదాలు వాడితే ఉద్దిష్టభావం ఒద్దికగా కలుగకపోవచ్చును. 'తిరుగుదాని కోర్వదు” అన్నది నెల్లూరి మాండలికం. 
ఇందులో మాధుర్యం (పృథక్పదత్వం + ఉక్తివైచి త్రం), సౌకుమార్యం (అపారుష్యం + సుకుమారంగా చెప్పటం) అనే శబ్దార్థగుణాల 
సంయోజనంతో పుట్టిన పాంచాలీరీతి ప్రకాశిస్తున్నది. పాంచాలిని పాంచాలీరీతిలో పరిచయం చేయటం తిక్కన శిల్పం. తేనెవంటి 
తెలుగు మాటలు పూనినట్లు చెప్పటం తెనుగుతోట. 


పైపద్యంలో ధర్మరాజు అనురాగవతి, సుకుమార అయిన భార్యను గురించి పలికాడు కాబట్టి సౌకుమార్యం కొరకు 
తెలుగు పదాలు వాడాడనుకొన్నా, యుద్దంలో అర్జునుడు బద్దశత్రువైన కర్షుడితో పలికేటప్పుడు కూడా అచ్చతెలుగులో అధిక్షేపించాడు. 
ఠా జ ఠా రా (3) oa 


క. 'మాటలు పెక్కాడితి వీ | పోటు మగలు వినంగ నింకం బోవుట దగ దె 
ప్పాట; నదిగాక తమ్ముని । పాటును గన్నారం గంటి; పాణకు మింకన్‌'. (విరా.5.89) 


పీర్రిక్ర - 77 


ఇందులో ఒక్క తత్సమపదం కూడా లేదు. కాని దీప్తరసత్వం కలిగిన కాంతి అనే అర్థగుణం ఉన్నది. అది అధిక్షేపోక్తికి 


తిక్కన అచ్చ తెనుగులోనే కవిత్వమంతా (వ్రాయలేదు. అచ్చ తెనుగును అంత విరివిగా కావ్యస్పృహతో వాడింది 
ఆయనే అని తాత్పర్యం. వీలైనంతవరకు సంస్కృత భారతానికి తెలుగుదనంతో కూడిన (క్రొత్త జీవితాన్ని ఆయన ఇచ్చాడు. 
పునస్సృష్టి చేశాడు. “సంస్కృతమూలంలో భావం ఉంది. అది తెలుగువారి అనుభూతికి రావాలి. ఆ శ్లోకాలకు తాత్సర్యం చెబితే 
సరిపడదు. ఆ మూలం ఉత్తేజం ఇవ్వగా తెలుగులో ఒక రసాయన చర్య జరగాలి (AlIChemy). అప్పు డది కళగా రూపొందుతుంది” 
అన్నారు ఇంద్రగంటి హనుమచ్చాగస్తిగారు. (ఆరు యుగాల ఆంధ్రకవిత - పు.108) 


కీచకుడు ద్రౌపదిని మోహపారవశ్యంతో ఎన్నో విధాల (ప్రశంసించాడు, (ప్రార్థించాడు, అనునయించాడు, ప్రాధేయపడ్డాడు. 
మూలంలోని మాటలు ముచ్చటైన మెచ్చుకోళ్లు. తెలుగులో అవి సాలంకార సరసోక్తులు. మచ్చు కొక్కటి. 


“ఏవం రూపా మయా నారీ కాచి దన్యా మహీతలే 
న దృష్టపూర్వా సుశ్రోణి యాదృకీ త్వ మనిందితే” (సం.అనువాదం.4.14.15) 


డాక్టర్‌ శలాక రఘునాథశర్మగారు పేర్కొన్న సె మూల శ్లోకంలోని రూపా, సుశ్రోణి - అనే రెండు పదాలను ఆధారంగా 


చేసికొని తెలుగుపద్యం గాలిగుమ్మటంవలె భావనాకాశంలో లేచింది. ఉత్రేక్షలో ఉయ్యాల లూగింది. రూపం తత్సమ పదాలతో 
అందం అచ్చ తెలుగు పదాలతో - ఒక రుచిరమూర్తి రూపొందింది. 


పీ “నెత్తమ్మిరేకుల మెత్తందనము దెచ్చి । యచ్చునం బెట్టిన ట్లందమొంది, 
చక్రవాకంబుల చందంబు గొనివచ్చి | కుప్పలు పోసిన టొప్పు మెజుసి, 
చందురు నునుగాంతి కం దేర్చి కూర్చి బా । గునకు6 దెచ్చినయట్లు కొమరు మిగిలి, 
యళికులంబుల కప్పు గలయంతయును దెచ్చి | నారు వోసిన భంగి నవకమెక్కి 


తే. యంఘైతలములు( గుచములు నాననంబు(। గచభరంబును నిట్టున్న రుచిరమూర్తి 
యనుపమాన భోగములకు నాస్పదంబు । కాదె; యీ త్రిప్పు లేటికి గమలవదన!' (విరా.2.52) 


మూలం ద్రౌపది కచకుచకటిభారాన్ని బాగా వర్ణించింది. తిక్కన కుచాలనూ, ముఖాన్నీ, శిరోజాలనూ వర్షించాడే కాని 
పిరుదుల జోలికి పోలేదు. కుచాలను కూడా చక్రవాక పక్షుల ఉపమానంతోనే సరిపుచ్చాడు. ఇది తిక్కన జొచిత్య దృష్టికి దృష్టాంతం. 
ఉదారత (వికటత్వం, నృత్యత్సదవద్భావం+అ(గ్రామ్యత్వం) అనే శబ్బ్దార్థాల గుణసమ్మేళనం ఈ పద్యంలో వర్లించబడుతున్న 
ద్రౌపది యొక్క, అభ్యర్థిస్తున్న కీచకుడి యొక్క ఉదారతను చాటుతున్నాయి. ఉ[త్రేక్షతో అర్థగుణ వికటత్వాన్ని సాధించిన తీరు 
తెలుగు మాటలలో చెప్పటం, ఆమె శరీరావయవాలను సంస్కృత పదాలలో పేర్కొనటం, తన మాట వచ్చేసరికి “త్రిప్పులేటికి 
అని అచ్చ తెలుగులో పలకటం (గ్రామ్యత్వ నివారణం కొరకే. గుణాలంకార శోభితమైన ఉక్తి విశేషం తిక్కన రచనా సౌందర్యం. 


ఇట్లాగే మూలంతో పోల్చి తిక్కన తెలుగువెలుగును సమీక్షించటం వ్యాఖ్యానంలో పలుచోట్ల జరిగింది. వాటిని గమనింప 
వేడికోలు! 


20. అలంకారశిల్పం 


తిక్కన అలంకారాలలో ఉపమను ఎక్కువగా వాడతాడని విమర్శకులు వివేచించారు. అంతేకాదు తిక్కన 
నిత్యజీవితంలోనుండి ఉపమానాలు తీసికొని సర్వజనసులభంగా కావ్యార్థాలను వర్షిస్తాడనే (ప్రశస్తి ఉన్నది. మచ్చుకు కొన్ని- 
థ రా జవ 


పీఠిక - 78 

1. నీణు గవిసియున్న నిప్పుంబోలె (విరా.1.228) 

2. పిడుగు పడినవాని( గొజవిం జూండిన తెజుంగుని (విరా.2.103) 

3. 'బెబ్బులియున్న పొదరు సొచ్చు లేడి చందంబున (విరా.2.112) 

4. 'నివుణు గవిసిన మెజయని నిప్పువోలె' (విరా.4&.75) 

5. "పెన్నిధి. గన్న పేద చందంబున (విరా.4.149) 

6. 'మంటలో మిడుతలు సొచ్చినట్టయిని (విరా.5.33) 

7. వేల్పు వచ్చిన యట్ట మేను పొంగి (విరా.5.40) 

(30) 

8. 'ఏనుంగునకు సిళ్లు చూపినట్టు' (విరా. 5.81) 

9. 'ఉపలాలితుండగు ఢింభకుండు తన కొలది యెబుంగక మహాపదార్థంబు వేడు విధంబుని (విరా.1.22) 

10. 'పంచాగ్నులును బోలె. గూర్చున్నంతన్‌ (విరా.5.316) 

తిక్కన ఉపమాలంకారాలను శిల్ప సుందరంగా వాడతాడు. ఉదాహరణకు ఒక సూర్యోపమానంతో అతడు సాధించిన 
శిల్ప వైశిష్ట్యాన్ని డాక్టర్‌ సజ్ఞాజు లక్ష్మీనరసింహారావుగారు ఇట్టా వివేచించారు - “తిక్కన ఉపమానములందు వస్తువులకన్న వాని 
చైతన్యప్రభావ జీవలక్షణాదుల ప్రాధాన్య ముండుటచే నవి విసృత భావావరణము తమలో నిక్షేపించుకొని పరమసార్ధకము లగుచున్నవి. 
ఆంధ్ర భారతమున సూర్యునకు సంబంధించిన ఉపమానములు ఏబది వరకు నున్నవి. ఉత్తర గోగ్రహణ సన్నివేశమున నర్జునుడు 
కౌరవసేనల పైబడి మహాద్భుత సమరశక్రీడ ప్రదర్శించినాడు. తిక్కన మహావీరుని రణవైశారద్యమును పాఠకులకు హృదయగతము 
చేయుటకై ఎన్నో చక్కని ఉపమాచిత్రముల వినియోగించెను. 'వేల్పు వచ్చినట్టు మేనుపొంగ అర్జునుడు కోదండము వలయోదాత్త 
స్ఫురణ వెలుంగుచుండ జ్యానాదము చేసి, అసంఖ్యాకబాణముల (ప్రయోగించెను. 'యథారశ్శ్మిభి రాదిత్యః ప్రాచ్చాదయత మేదినీమ్‌' 
అనుమూలము ననుసరించి తిక్కన చేసిన వర్షన మిది. 
మ. “ఒక మాత్రన్‌ వితత ప్రసార నిబిడాత్యుగ్రాస్త సంతానముల్‌ 

సకలానీకములందు. బర్వ నరు భాస్వన్మూర్తి శోభిల్లె దీ 

ప్తి కలాపంబులు లోకమంతటను విస్తీర్లంబులై యౌగప 

ద్యకృత వ్యాప్తి వెలుంగ నొప్పెసంగు మార్తాండున్‌ విడంబించుచున్‌.” (విరా.5.42) 


మరియొక భావమును తిక్కన మార్చెను. 


క “నరు లొరులు దృశ్యములపై(। బరయగింపయగం జూడు లెట్లు పద్‌ దప్పక య 
ప్పరుసున నరుడేయు నిశిత | శరములు లక్ష్యములు తప్పి చనవించుకయున్‌””. (ఏరా.5.43) 


సుదూరదృశ్యమగు నరశర ప్రయోగ విలాసమును ప్రత్యక్షము చేయుటకు తొలుత సూర్యకిరణ ప్రసార స్వభావముతో 
పోల్చి, మరల ఇంకను సులభముగా నవగతమగు సార్వత్రిక విషయముతో కూడ పోల్చినాడు. అర్జునుని బాణప్రయోగవేగము 
తెల్పుటకుగాని, లక్ష్యశుద్దిని తెల్పుటకుగాని ఇంతకన్న సరిపోవు ఉపమానము లుండవను భావము కల్గించు రచనము ఇది. గగన 
మధ్యస్థుడై సూర్యుడు చండకిరణముల నేలనాల్లుచెరగుల ఒక్కసారి గుప్పించునట్టు అర్జునుడు రణరంగమున విస్తరించియున్న 
కురుసేనా సమూహములం దన్నింటను బాణముల నింపుట వర్షించబడినది. అర్జునుని బలశౌర్యములు తెలియుటకు తిక్కన 
ఇట్టివే ఎన్నో ఉపమలు ప్రయోగించినాడు. కాని, ఈ సూర్యోపమ ఒక శిల్పమున భాగమైనది. ఈ శిల్పము విరాటపర్వమున 


పీర్రిక్ర - 79 


నర్జునపాత్ర చిత్రణమునకు సంబంధించినది. ధర్మజాదుల వేషధారణ విధానము వేరు. అర్జునున కూర్వశి శాపము వలన కల్లిన 
బృహన్నలాత్వము వేరు. విరటుని చేరవచ్చిన అతనిని తిక్కన- 


ఆ. మంచు మణుగుపడిన మార్తాండుండును బోలె । నీజు గవిసియున్న నిప్పుం బోలె 
వేషధారి యైన విష్ణుండు(బోలె న । వ్విరటు కొలువు సేర నరుండు వచ్చె”. (విరా.1.228) 


అని వర్షించెను. ఇట మూలమున “శిథీవ యజ్లేషు ఘృతేన సిక్త” వంటి ఉపమలుండగా తిక్కన వానిని వదలెను. తేజః 
ప్రతాప వైభవములు తొలగి కాంత్యుదగ్రత లేని ఆకారముతో నత డిట (ప్రవేశించెను. పాండవుల దుర్గతి కిది పరాకాష్ట. 
పాశుపతా'స్త్రవేదికి నర్తనవేదిక దక్కినది. చతుర్ణాశ్వాసమున నజ్ఞాతవాస సమయము పరిసమాప్త మగుచుండుటచే బృహన్నలాకృతి 
తొలగి యథాపూర్వాకృతి నంది అర్జునుడు వచ్చుటకు తిక్కన “రాత్రిం బుచ్చి తోతెంచు మార్తాండు మాడ్కి” (విరా.4&.254) అని 
పోల్చెను. ఇది నవాభ్యుదయమును సూచించును. పంచమాశ్వాసమున రణోజ్ఞ్యలు డగుటచే అర్జును దైన్యస్థితి పూర్తిగా తొలగుటను 
పైన చెప్పబడిన పద్యమున సూర్యోపమాన (గ్రహణముచే తిక్కన నిరూపించెను. ఈ పోలికచే అజ్ఞాతవాసదైన్యము పూర్తిగా 
తొలగి, భావి కురుక్షేత్ర సమరనాయకత్వము స్ఫ్సురించు తీవ్రతతో నర్జునుడు మనకు దర్శన మిచ్చుచున్నాడు. అభిమన్యుడు 
పద్మవ్యూహమునంజొచ్చి దివసకాలమంతయు చండపరా(క్రమముతో శత్రుభీకరుడై పోరి, సాయం సమయమున కూలిపోవుటను 
గూడ తిక్కన సూర్యసంబంధములగు అనేకోపమానములతో నిర్వహించెను. (ద్రోణ. 2.39, 48, 60, 96, 126). ఇట్టి భావ 
సంయమనము, పూర్యోత్తర విషయాను[క్రమణరూపశిల్పము కవిబ్రహ్మ నైపుణ్యమును తెలుపును.” (ఆంధ్ర మహాభారతము 
అలంకార సమీక్ష. పు.115.116). విరాటపర్వంలో తిక్కన (ప్రదర్శించిన అలంకారశిల్పాన్ని వ్యాఖ్యలో విసృతంగా వివరించటం 
జరిగింది. సహృదయు లాయా విశేషాలను ఆయా చోట్ల గమనింప ప్రార్థన. 


21. తిక్కన కలా ప్రతిభలు 


విరాటపర్వ శిల్ప సౌందర్యాన్ని గురించి ఎందరో మహానుభావులు ఇదివరకే ఎన్నో విలువైన అంశాలను పేర్కొని ఉన్నారు. 
వారి పరిశీలనలు భారత కవితా తత్త్య దీపికలు. వాటిలో కోరాడ రామకృష్ణయ్యగారి ఆంధ్రభారత కవితా విమర్శనం (1929) 
ప్రత్యేకంగా పేర్కొనదగింది. తిక్కన భావిప్రబంధ కవులకు ఎట్లా కవితలో మార్గదర్శకుడైనాడో కోరాడ వారు అట్టా భారత 
విమర్శలో భావవఏమర్భకులకు బాటలు చూపారు. తిక్కనార్యుని కళాప్రతిభలను గురించి చెప్పిన కొన్ని అంశాలు: 

1. తిక్కనార్యుని వర్ణనలు : “తిక్కనార్యుని వర్షనలన్నియు సహజగుణశోభితములుగాని కృత్రిమ భావగర్భితములు 
కావు. స్వాభావికములు, సందర్భానుకూలము లైయుండునే కాని సాంకేతికములును (60౧౪6౧10౧2) పాండిత్య ప్రకర్షను చాటునవియై 
సమయము దొరకినది కదాయని చేయబడినవిగా నుండవు...వర్లనలు కూడా కథాగమనమునే సూచించుచుండును.” (పు.385) 

2. ప్రకృతి వర్ణనలు : “తిక్కనార్యుడు మూలమున లేని ప్రకృతి వర్షనలను పలుచోట్ల( దెచ్చి పెట్టినాడు. అవి యాయా 
కథాసందర్భముల కత్యంతానుకూలములై కథాప్రవృత్తికిం దోడుపడుచు, కథాగమనముయొక్క కాలవైఖరిని సూచించుచుండును. 
మరియు నాయక పాత్రల యవస్థలలో ప్రకృతి తన సానుభూతిని తెలుపుచున్నదా యన్నట్టుండును.” (పు.391) 

3. “తిక్కనార్యుని కథ సచలనంబై, పాత్రలు సచేతనంబులై మనల నంతగా నాకర్షించుటకు6 గల కారణములలో 
ముఖ్యమైనవి రెండు: అతని మనోవృత్తి వివరణశక్తి, నాటకకళాచాతుర్యము. వీనికి దగినట్టుగా సహజము, స్వాభావికము నగు 
నాతని కవితా నైపుణ్యము, జాతీయ ప్రయోగ నైపుణ్యంబును దోడుపడి యతని కవితాసృష్టి నప్రతిమానమైనదానినిగా జేసినవి.” 
(పుట: 396, 397) 

4. “సందర్భానుకూలముగ నీతడు ప్రయోగించిన జాతీయము (1614804 1010గ) తరువాతి కవులుగాని, పూర్వమున 
నున్న నన్నపార్యుడుగాని ప్రయోగించినట్టగపడదు. కాని, యా పదబంధముల బిగి, శక్తి (force and vigour) యిప్పటి మన 
వ్యావహారిక భాషలో వలెనే కనబడుచుండును. కొన్ని యుదాహరణములు మాత్రము చూపెదను- 


పీర్రిక - 80 


(1) విప్రలం జుట్టలం బెట్టుకొని సుఖముండుదుమో. (2) దీని నౌ గాదనుడా. (3) ఈ (త్రిప్పులేటికి కమలవదన- 
(డొంకతిరుగుడు మాటలని యిప్పుడు మనమందుము.) (4) కొంకుగొస రించుకయు లేక కూలందాటె. (5) మీ ముక్కున 
నూర్పుగలుగ నొక మూర్చునిచే. బడితిన్‌. (8) ఆపదల కెల్ల నోర్చెద దాని కేమి? (7) విచారము కోర్కికి( గాని వావియే? (8) ఇట్టి 
యవగాఢపు( బొత్తు మనంగవచ్చునే? (9) నన్ను ని ట్లాలిగొనగనేల? (10) ఆ తల కెయ్యుట లేదు నేనియున్‌. (11) రాధేయుం 
డొక చీటికిం గొనండు. (12) సంవత్సరంబునుం జేరువ చేరువల్‌ గడచె. (13) తప్ప(గ్రుంక6 దీజదు నీకున్‌. (14) కని కొలువు 
చేసికొని, (15) ఆశాచక్రముల కొలందులు బారవెట్టంగ. (16) నా నేర్చు పనుల వెంట నీకడ నిలువం దలంచి. (17) నేల నాలుగు 
చెజంగుల నృపుల కొలువులందు వర్తించితి. (18) వీనికి మార్కొన6 జాలెడు దానికి. (19) ఆండుంయబుట్టువులతోడన నీవును 
బుట్టినావు.(20) వలదన్న నుడిగెడువాండు గాండు- మాయదైవమ- నేనేమి చేయుదాన? (21) ఆ లేమ పొలసిన చూడ్కికి. 
జుబ్బనచూటగాదె (22) కొని రమ్మా చూతముగాని నీ గమన వేగంబున్‌ (23) పిడుగు పడినవానిం గొజవిం జూ(డిన తెజంగున. 
(24) ఏడు సాగరములు నిక్కడక్కడం బెట్టి పలుచని రొంపి మై నలంది కొనంగ. (25) వెనుకన్‌ గూడంగ ముట్టి పట్టుకొని తన్నెన్‌; 
పల్కు లింకేటికిన్‌. (26) అకట యాండుకూయు నాల కూయు లాంశివారికైన నరయవలయు. (27) వీండొకటి కాదవునా నెజు( 
గండు. (28) నెయ్యంబు తియ్యంబు నెజప నడచి. (29) వన్యసత్త్యముల పాల్పడి చచ్చిన చోటం బూరియున్‌ మొలవదె? (30) 
నావలని మన్నన యట్టిద కాదె. (31) సారధి నారయుచున్నవాం డజచీంగిన పని 'సెప్పంగావలయు. (32) బొమ్మపొత్తికలకుం దెండీ. 
(33)పసుల దయ్య మెజుంగు.6 బడ(తుల సంతోషమేల నాకు? (34) ఎవ్విధి6 జని తేమి యనుచు. (35) చెప్పం దొడంగితి నింక 
గొజంత వెట్టంగ నేల? (36) ఏచి మున్నీరు చేయీంత నీంద. (37) తగినవారి చెవికి. జేయగాంగ. (38) చిత్తములం దెడ 
సేయునట్టి తరమే మీరల్‌. (39) తానట నన్నుడికించువాం డిసీ! (40) తన చేతికొలంది చూపి (క్రీడి సెలలౌ. (41) కన్గిణిపిన 
మా(త్రలోన. (42) తొల్లింటి చూజగలదె! (43) పని దెగుం గౌంతేయుండు సొారండుగాని క్రార్యంబునకున్‌. (44) నీ వరవాయించుకలేక 
పఅపవలయు రథంబున్‌. ఇక భాషా విషయమును బరికింపగా నీతని కవితలో నిప్పు డర్ధము మారిపోయిన పదజాల మెంతైనం 
గనంబడును.” (పుటలు. 439-441) 


ఈ విధంగా తిక్కన కవితాకళా ప్రతిభలు వివరించాలంటే మరల భారతమంత జౌతుంది. పదునేను పర్వాల పీఠికలలో 
వాటి ప్రశంస చేసే అవకాశం ముందున్నది. 


22. తిక్కన తెలుగు ముద్ర 


తిక్కన భారతం చదువుతూ ఉంటే వ్యాసభారతానికి అనువాదమనే స్ఫూర్తి కలుగదు. తెలుగునేలమీద జరిగిన కథను 
తెలుగు వాతావరణంలో నుడికారంతో వెలువరిస్తున్నట్టుగా ఉంటుంది. అది తిక్కన వేసిన తెలుగు ముద్ర. ఉదాహరణకు కొన్ని 
అంశాలు: 

1 తెలుగుకవికి కలలో కనబడ్డ దేవుడు కూడా తెలుగు రాచరికపు మర్యాదలు పాటించాడు. 


2. తెలుగుబాసలో కవిత్వం (వ్రాస్తే పురుషార్థఫలం అందుతుందని గీర్వాణభాషా కవిత్వం మెచ్చుకొనే భగవంతు 
డంటాడు. 


3. పాండవులకు నీతులు చెప్పే ధౌమ్యుడు తెలుగువాళ్ళను దృష్టిలో పెట్టుకొని సమకాలీన స్పృహతో మాట్లాడుతాడు. 

4. పాండవులకు అమరిన వేషాలలో తెలుగువారి అలంకారాలు కూడా చేరి వాళ్ళమీద తెలుగువారి ముద్రలు వేశాయి. 
వారి చేష్టలలో కొన్ని తెలుగునాట నున్న వివిధవృత్తులవారినుండి ఎన్నుకొన్నవి ఉన్నాయి. 

5. అశ్యశా(స్తం, పశుశా(స్తం, వృక్షశాస్త్రం మొదలైన శాస్త్రాల ప్రసంగాలు వచ్చినప్పుడు తెలుగునాట వాడుకలో ఉన్న 
పరిభాష వెలుగు చూచింది. 


10. 


1. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


పీర్రిక - 81 


నాట్యశా(స్త మర్యాదలలో తెలుగుదనం ఉట్టిపడింది. గురుకులాలలో గురుపూజ చేసి కన్యలను విద్యాభ్యాసాలకంపే 
సంప్రదాయం కన్నులకు కట్టుతుంది. 


సంస్కృత మల్లయుద్ధం ముసుగులో తెలుగువారి కుస్తీపట్టు చోటుచేసికొన్నాయి. 

కీచకుడి విరహ ఘట్టంలో యక్షగాన వైఖరి స్పష్టమౌతుంది. తిక్కన సూత్రధారుడుగా కీచకాది పాత్రల అభినయానికి 
వంత పాడుతూ అభినయిస్తాడు. 

భీముడి రౌద్రం ఆంధ్రుల ఆవేశానికి అనువుగా ఉంటుంది. 


(ద్రౌపది పాత్ర ప్రదర్శించే పౌరుషాభిమానాలు సత్యభామ పాత్రను అభిమానించే ఆంధ్రులకు అభిమానపా(త్రాలు 


జొతాయి. 

ఉపకీచకవధఘట్టం అద్భుత కథాప్రవృత్తిలో నడిచి ఆకాలపు తెలుగువారికి ఆహ్లాదం కలిగించింది. 
విరాటుడి జొదార్యం తెలుగువారి అతిథి సత్కార సంస్కృతికి ఆదర్శం. 

సుదేస్ల అంతఃపురం తిక్కననాటి అంతఃపుర మర్యాదలకు ఆలవాలం. 


దక్షిణ గోగ్రహణంలో తిక్కన ప్రవేశపెట్టిన దొమ్మిపోరూ, అందులోని వీరుల విహారాలూ పల్నాటియుద్దం వంటి 
లు ఠా 
తెలుగువారి యుద్దాలను తలపిస్తాయి. 


ఉత్తరకుమారుడు ఎంతటి భారతీయుడో అంతటి తెలుగువాడయ్యాడు. ఆ పుణ్యం తిక్కనది. 
ఉత్తరగో[గ్రహణయుద్దంలోని వీరుల మాటలు తెలుగు పలుకుబళ్ళు. 


తెలుగువారికి ఈటెల యుద్దం కంటె మాటల యుద్దం కష్టం. అందువలన తిక్కనలో (క్రియాత్మక యుద్దం కంటె 
అధిక్షేపాత్మక సంభాషణలు మూలంలో కంటె అధికం. అది తెలుగువారి పోరుతీరు. 


విరాటుడి ద్యూత వ్యసనం తెలుగు జానపదుల జూదాల మోజువలె ఉండటంతో ఆసక్తికరంగా తోస్తుంది. 


పెళ్లితో ముగిసే కావ్యమంటే తెలుగువారికి హృదయాహ్లాదం కలుగుతుంది. విరాటపర్వం ఉత్తరాభిమన్యుల వివాహంతో 
ముగుస్తుంది. కాబట్టి భారతపఠనం ఈ పర్వంతోనే తెలుగువారు ప్రారంభిస్తారు. 


ఉత్తర తెలుగు రాచబిడ్డవలె వ్యవహరిస్తుంది. అలంకరించుకొంటుంది. మాట్లాడుతుంది. ఉత్తరాభిమన్యుల వివాహం 
తెలుగు రాజకుటుంబాలలో సాగే ఆచారాలతో ముడిపడ్డ ముచ్చట. పెళ్ళిపీటల మీద వధూవరులు కూర్చొనటం, 
వారి మధ్య తెరపట్టడం, వారు పోసికొనే తలంటబ్రాలూ తెలుగువారికి సర్వశుభాలను కలిగించే వేడుక సంబరాలు. 
అందుకే తెలుగువారి పెండ్లి శుభలేఖలలో సీతారాముల తలంబ్రాల (ప్రశస్తిని మంగళగీతంగా ముద్రించుకొంటారు. 
ఆ సం(ప్రదాయాన్ని అచ్చంగా తిక్కన విరాటపర్వంలో చిత్రించి కనుల పండువుగా చేశాడు. మొత్తంమీద విరాటపర్వం 
తిక్కన్న తీర్చిదిద్దిన శిల్పపు. దెనుంగు తోంట!' 


23. నన్నయ తిక్కనల కవితలు: భేద సాదృశ్యాలు 


నన్నయ తరువాత మహాభారత రచన చేపట్టిన కవి తిక్కన. మహాకవులైన వారిద్దరి కవితలలో కొన్ని భేదాలున్నాయి. 


సాదృశ్యాలున్నాయి. సూత్రప్రాయంగా వాటిని ఇట్టా పేర్కొనవచ్చును. 


పీర్రిక - 82 


భేదాలు: 
నన్నయ కవిత్వం తిక్కన కవిత్వం 
1. ప్రసన్న కథాకలి(వితార్థయ్యుక్తి 1 నాటకీయత, నాటకీయ పద్దతి (DramMaticStyle) 
ఆఖ్యానపద్ధతి (Narrative Style) కథ చెప్పుతున్నా నాటకం చూచినట్టుంటుంది. 
2. అక్షర రమ్యత; శబ్దాల కూర్పుతో కలిగే రచనా 2. వాక్య రమ్యత; పదాలూ వాక్యాలూ శెలీసారకంగా 
యలు ర్వా థె 
సౌందర్యం కవితకు (శ్రవణానందశక్తిని కలిగిస్తుంది. కుదిరి పద్యంలో మాట్లాడుతున్న అనుభూతినిస్తుంది. 
3. నానారుచిరార్థసూక్తి. 3. రసాభ్యుచిత బంధం. 
4. శబ్దగుణ ప్రధాన రచన. 4. అర్థగుణప్రధాన రచన. 
5. వస్తుధ్వని ప్రధాన రచన. 5. రసధ్వని ప్రధాన రచన. 
6. ధారామధురమైన పద్యరచన. 6. ఆలోచిస్తూ మాట్టాడుతున్నట్టుండే రచన. 
7. రచనలో శబ్దార్జాలకు సమప్రాధాన్యం 7. రచనలో శబ్దంకంటె అర్థానికి ప్రాధాన్యం. 
8. తత్సమపద బహుళమైన శైలి. 8. దేశ్వపదబహుళమైన శైలి 
9. వర్లనలలో స్థిరచిత్రా లెక్కువ. 9. వర్లనలలో చలనచిత్రా లెక్కువ. 
(a) థె (a) 
10. నన్నయలో పాత్రచిత్రణం అధికం. 10. తిక్కనలో పాత్రపోషణం అధికం. 
11. నన్నయ భారతభాగం నరాంకితం. 11. తిక్కన భారతభాగం దైవాంకితం. 


సాదృశ్యాలు: 

1. ఇరువురూ వైదిక ధర్మంలో అభినివేశం కలవారే. సమకాలీన స్పృహ కలవారే. 

2. ఇరువురూ ఆంధ్ర మహాభారతాన్ని మతదృష్టితోకంటె కావ్యశిల్పదృష్టితోనే రచించారు. 

3. ఇరువురూ ఆంధ్ర మహాభారతాన్ని కావ్యేతిహాసంగా తీర్చిదిద్దారు. ధ్వని ప్రస్థానాన్ని అనుసరించారు. 

4. ఇరువురూ వీలైన చోటులలో భారతకథలో, పాత్రచిత్రణలో, పోషణలో తెలుగుదనాన్ని రంగరించి తెలుగువారి 
ముద్రవేశారు. 

5. ఇరువురూ తాము నివసించిన కాలంలో ప్రజలలో వాడుకలో ఉన్న తెలుగు పదజాలాన్ని కావ్యస్థం చేశారు. 


6. ఇరువురూ ఒకే (ప్రణాళికను (విషయాను[క్రమణికను) అనుసరించారు. 


ఇరువురూ ధ్వనిరసదర్శనానికి సంబంధించినవారు కావటం చేత మాటలతీరులలో తేడా ఉన్నా, మనసాక్కటిగా 
మహాభారతాన్ని తెలుగువారికి అందించగలిగారు. 


24. జంట పర్వాలు 


అష్టాదశ పర్వాలలో కొన్నింటిని జంటగా భావించటం తెలుగువారికి పరిపాటి. అవి - ఆదిసభాపర్వాలు, విరాటోద్యోగపర్యాలు, 
భీష్మద్రోణపర్వాలు, కర్లశల్యపర్వాలు, శాంత్యానుశాసనిక పర్వాలు, అశ్వమేధాశమవాసపర్వాలు. వీటిలో విరాటోద్యోగాలను కలిపి 
అనుశీలించటం అవసరం. “తిక్కన కవితా సువర్గానికి ఒరగల్గుల వంటి విరాట ఉద్యోగ పర్వాలు చదివితే ఆయన పని'వాడి' 
తనాన్ని పసిగట్టినట్టే- తక్కిన పర్వాలన్నీ ఆ పునాదుల మీద లేచినవే” (ఆరుయుగాల ఆంధ్రకవిత- పు.112) అన్న ఇంద్రగంటి 


పీఠిక - 83 
హనుమచ్చా(స్రిగారి మాటలు స్మరణీయాలు. అందువలన విరాటోద్యోగాల సమ్యక్పరిశీలనం ఉద్యోగపర్వపీఠికలో ఉండటం 
వాంఛనీయం. 
25. విరాటపర్వం : ధర్మోపదేశం 


విరాటపర్వం ఉపరంజనంతోపాటు ఉపదేశాన్ని కూడా అందిస్తుంది. రామాయణంలో సుందరకాండకువలె మహాభారతంలో 
విరాటపర్యానికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. చతుర్విధపురుషార్థాలకు సంబంధించిన అనేకాంశాలు ఈ పర్వంలో సముచితంగా 
సంగ్రహంగా సందర్భోచితంగా సంతరించబడ్డాయి. విరాటపర్వం చదివిన పరిత ఎంతటి విపత్తులలో ఉన్నా వాటిని సమర్థవంతంగా 
ఎదుర్కొని విజయుడౌతాడు. దానికి తగిన వ్యుత్పత్తి ఇందులో అక్షరబద్ధం చేయబడి ఉన్నది. 


సంస్కృత భారతంలో వ్యాసభట్టారకుడు విరాటపర్వాన్ని సూక్తిసుధాకరంగా నిర్మించాడు. తిక్కన తెలుగులో సూక్తులు 
తగ్గించి కవితోక్తులను పెంచాడు. అందువలన ఉభయకవుల వాజ్మయ ధారలను కొన్నింటిని పేర్కొనటం సమంజసం. 


(1పంచమవేదం ఆరాధ్యం: తిక్కన మహాభారత (ప్రశస్తిని గురించి చెప్పిన ఈ (క్రింది రెండు పద్యాలూ తెలుగువారి 


నాల్కలమీద సదా నాట్యం చేస్తుంటాయి. 


క “వేదములకు నఖిలస ఖ్రతి ! వాదములకు బహుపురాణ వర్గంబులకున్‌ 

వాదైన చోటులను దా। మూదల ధర్మార్థ కామ మోక్ష స్థితికిన్‌.” (విరా.1.4) 
క “పారాశర్యుని కృతి యయి । భారతమను పేరం బరంగు పంచమవేదం 

బారాధ్యము జనులకుం ద । ద్లౌారవ మూహించి నీ వఖండిత భక్తిన్‌”. (విరా.117) 


వేదవ్యాస విరచిత మహాభారతం పంచమవేదం, పరమ(ప్రామాణ్యం. ప్రజలకు అది ఆరాధించదగింది. అంటే అనుసరించ 
దగింది. ఎందువలననంటే వేదాలకూ, ధర్మశా[స్తార్థాలకూ, బహుపురాణ (ప్రతిపాదిత అర్జాలకూ వాదు ఏర్పడితే ధర్మార్థ కామ 
మోక్ష పురుషార్థ సంబంధులైన అంశాలలో భారతమే ఉపాదేయం అని తాత్పర్యం. [శ్రుతిస్కృతి పురాణవాదాలకు వారధిగా నిలిచే 
భారతం భారతీయ జీవన ధార్మికసూక్తం! 


(2) విధి బలీయం : విరాటపర్వం పేరు వినగానే సముజ్ఞ్యలాకృతులు, మానధనులు, జనమాన్యులూ అయిన పాండవులు 
ఎంత దీనమైన స్థితి ననుభవించవలసివచ్చింది? - అని జాలివేస్తుంది. దానికి లౌకిక కారణంకంటె మరేదైనా అలౌకిక 
కారణముంటుందా? అన్న ప్రశ్న కలుగుతుంది. మహాభారత (శోత అయిన జనమేజయుడికి అటువంటిప్రశ్న కలిగింది, నాయకుడైన 
ధర్మరాజుకూ కలిగింది. ధౌమ్యుడు దానికి కారణం “విధి” అని పేర్కొన్నాడు. జనజీవితంలో అటువంటి ఘట్టాలు ఏర్పడ్డప్పుడు 
అందరినీ ఊరటపరచేది 'విధివిలాసిమని చెప్పే ఆ కర్మసిద్దాంతమే. కథలో భాగంగానే ఉంటూ ఆ సత్యం సూక్తిగా రాణించింది. 


కు “దేవతలకైన నొక్కొక | చో వలయున కాదె శత్రుసూదనవిధి కా 
లావాప్తికి మును దమస । ద్భావంబు లడంచి యుడుగయిడి యుండంగన్‌”. (విరా.1.53) 
విధి ప్రభావాన్ని ధౌమ్యుడు పరోక్షంగా పేర్కొంటే, (ద్రౌపది భీముడితో ప్రత్యక్షంగానే ప్రస్తావనకు తెచ్చింది మహానసంలో 
జరిగిన ఏకాంత సమావేశంలో. 
“దత్వా యాచన్తి పురుషా హత్యా వధ్యన్తి చాపరే | 
పాతయిత్వా చ పాత్యన్తే పరై రితి చ మే శ్రుతమ్‌ ॥” (సం.4.19.5) 


పీర్రిక - 84 


ఒకప్పటి దాతలే యాచకులై పోవచ్చును. ఒకప్పటి విజేతలే పరాబితులు కావచ్చును. ఒకప్పుడు ఇతరులను కూల్చినవాడే 
తాను కూలిపోవచ్చును. విధి ప్రభావం (కాలమహిమ) ఇటువంటిదని నేను విని ఉన్నాను. 


“న దైవ స్వాతి భారో-స్తి న దైవ స్వాతి వర్తనమ్‌। 

ఇతి చా ప్యాగమం భూయో దైవస్య ప్రతిపాలయే॥”. (సం.4.19.6) 

దైవం(విధి) దుష్కరమైనది. దైవాన్ని (విధిని అతి[క్రమించలేం. కాబట్టి మరల దైవం అనుకూలించాలి (వక్రించిన విధి 
అనుకూలం కావాలి) అని ఎదురుచూస్తున్నాను. 

“స్థితం పూర్వం జలం యత్ర పునస్తతైవ తిస్టతి | 

ఇతి పర్యాయ మిచ్చన్తీ ప్రతీక్షామ్యుదయం పునః”. (సం.4.19.7) 

జలం ముందెక్కడుండేదో అక్కడికే మరల చేరుతుంది. (సాగరం-౫ మేఘం-౫ వర్షం-౫ నది-౫ సాగరం-౫ ఇది 
జలవర్తులం.) అట్టాగే సంపదకూడా పూర్వమున్న చోటికే చేరుతుంది. కాని, అటువంటి కాలం కలిసివచ్చేంతవరకు ఓపికపట్టాలి. 
(ఓపిక పట్టి ఉన్నాను.) 

“దైవేన కిల యస్యార్థః సునీతో-పి విపద్యతే। 

దైవస్యచాగమే యత్న స్తేన కార్యో విజానతా॥”. (సం.4.19.8) 


మానవయత్నం ఎంత సవ్యంగా సాగినా దైవం అనుకూలించకపోతే కార్యం చెడిపోవచ్చును. అయినా, నిరాశా నిస్సృహలకు 
గురికాక, మరల దైవానుకూల్యం కొరకు ప్రయత్నిస్తే కార్యం ఫలిస్తుంది. 

తిక్కన ఈ (ప్రబోధాంశాలను తెలుగులో నిలుపలేదు. ఆ సందర్భంలో సంభాషణ శిల్పానికి ప్రాధాన్యాన్ని కల్పించి 
నీతిబోధను తగ్గించాడు. వ్యాసుడు బుషి తిక్కన కవి. 

(3) బోధించటం బుధుల స్వభావం : విరాటపర్వంలో పాండవులు విరటుడి కొలువులో అజ్ఞాతంలో నివసించారు. ఆ 
సంగతి నూహించి ధౌమ్యుడు పాండవులకు సేవాధర్మాలు బోధించాడు. ఆ బోధ మొదలుపెట్టబోతూ 'వినేవారికి తెలియనివి 
కావు. కాని, సనాతన ధర్మార్థకామ పురుషార్థ వ్యుత్పత్తి లోకానికి యథావకాశంగా జ్ఞాపకం చేయటం బుషులకు, (ప్రవక్తలకు, 
ఆచార్యులకు, కవులకు సహజధర్శ్మం' -అని అన్నాడు. 

“విదితే చాపి వక్తవ్యం సుహృద్భి రనురాగతః । 

(on ఫా Sd « 

ఎఫ్‌ ధర్మళ్ళ కామశ్ళ అర్థశ్చైవ సనాతనః॥ (సం.4.4.6) 

అన్నీ తెలిసినప్పటికీ మిత్రులు అనురాగంతో చెప్పటం ధర్మం. దానివలన సనాతనధర్మం, అర్థం, కామం అనుసరించి 
వస్తాయి. ఇది కావ్యాలలో సూక్తులు చెప్పే ప్రక్రియకు వెనుకనున్న ధర్మరహస్యం! దీనిని తిక్కన చక్కని కందపద్యంగా మన 
కందించాడు. 
క “ఎతీగాడువారికి నైనను । గణపక తక్క రుచిత (ప్రకారము శుభముం 

గొఅలు హితు లట్లగుట నం। దబకును జెప్పంగవలయు( దగియెడు బుద్దుల్‌.” (వరా.1.116) 

(4) సేవాధర్మాలు యోగక్షేమ సూత్రాలు : విరాటపర్వంలో ధౌమ్యుడు పాండవులకు బోధించిన రాజసేవాధర్మాలు రాజాస్టానాలలో 


పనిచేసే ఉద్యోగులకు ఏర్పరచిన ప్రవర్తన నియమావళిగా రాణించాయి. ధౌమ్యోపదేశాలన్నీ (విరా. 1.116-140) కథలో అన్వయించక 
పోవచ్చును. కొన్ని కథలో ప్రతిఫలించవచ్చును. అది కథాంశంగా కంటె ప్రబోధాంశంగా వ్యాసతిక్కనలు భావించారు. అయితే 


పీరిక - 85 
వ్యాససూక్తులను కొన్నింటిని తిక్కన కథ కనుగుణంగా మార్చి మలచి చెప్పిన పద్దతి స్పష్టంగా గోచరిస్తుంది. మచ్చు కొకటి 
రెండు. 
“నాస్యయానం న పర్యజ్కం న పీఠం న గజం రథమ్‌ । 
ఆరోహేత్‌ సమ్మతో-స్మీతి స రాజవసతిం వసేత్‌॥” (సం.4.4.10) 


రాజసేవలో ఉన్నవాడు తాను రాజుకు చాలా ఇష్టుడనని గర్వించి రాజులకు, తదితరులకు సంబంధించిన వాహనాలనూ, 
పాన్సునూ, పీఠాన్నీ, ఏనుగునూ, రథాన్నీ ఎక్కనివాడే రాజగృహంలో ఉండగలడు - అని వ్యాససూక్తి దీనిని తిక్కన సందర్భోచితంగా 
మార్చాడు. 


ఆ. “ఉత్తమాసనములు నుత్క్మృష్టనాహనం । బులును గరుణ6 దమకు భూమిపాలు.( 
డీక తార యెక్కు టెంతటి మన్నన । గలుగువారి కన గార్య మగునె?” (ఏరా.1.132) 


మూలంలో ఎక్కకూడనివి ఇతరుల వాహనాలూ, పాన్సులూ, పీఠాలూ, ఏనుగులూ, రథాలూ. తిక్కన రచనలో ఉత్తమ 
ఆసనాలూ, ఉత్కృష్ట వాహనాలూ మాత్రమే. అవి ఇతరులవని కాదు. విరాటపర్వ కథలో పాండవులు ఇతరుల వాహనాలనుగానీ, 
పీఠాలనుగానీ ఎక్కిన జాడలు లేవు. వారు ఎక్కింది విరాటుడి సింహాసనం (రాజుయొక్క ఉత్తమ ఆసనం). దక్షిణ గోగ్రహణంలో 
ఉత్కృష్ట రథాలూ. ఆ రథాలు రాజు ఇచ్చినవే. ఉత్తమాసనం కూడా రాజు ఇస్తానన్నదే. కాని, ఇస్తానన్నప్పుడు స్వీకరించలేదు- 
అప్పుడు వారు సేవావృత్తిలో ఉన్నారు కాబట్టి. అజ్ఞాతవాసం అయిపోయిన తరువాత తమ రాజాధిరాజ పదవిని నిరూపించుకొనటానికి 
రాజసింహాసనాన్ని (గ్రహించారు. ఆసనాలను, వాహనాలను మాత్రమే పేర్కొనటం తిక్కన పాటించిన సన్నివేశౌచిత్యం. “భూపాలుడు 
ఈయక తమంతట తామే ఎక్కటం” - అనే మార్పు అమూలకం. వీటివలన తిక్కనసూక్తికి సందర్భశుద్ది ఏర్పడింది. 


“యచ్చ భర్తానుయుజ్జేత తదేవాభ్యనువర్తయేత్‌ । 
ప్రమాద మవహేలాం చ కోపం చ పరివర్ణయేత్‌ ॥ (సం.4.4.17) 


ప్రభువు ఏది శాసిస్తాడో, అడుగుతాడో దానినే చేయాలి, చెప్పాలి. పొరపాటు, కోపం, గర్వం అనేవాటిని పూర్తిగా వదలిపెట్టాలి- 
ఇది వ్యాససూక్తి. దీనిని తిక్కన తెలుగులోనికి తీసికొని రాలేదు. తెస్తే బాగుండేది. సుదేష్ల కీచకుడి మందిరానికి వెళ్ళి మద్యం 
తెమ్మని ఆజ్ఞాపించింది సైరంధధ్రిని. సైరంధ్రిగా రాజ్ఞిసేవలో ఉన్న (ద్రౌపది తనను పంపవద్దని వేడికొనగలిగిందే కాని, ఆమె ఆజ్ఞను 
సు రూ రూ [మ ౧ Sy 
తిరస్కరించలేకపోయింది. కారణం - ఈ సేవాధర్మమే. 


“అనుకూలో భవేచ్చాస్య సర్వార్ధేషు కథాసు చ | 
అ(ప్రియం చాహితం యత్‌ స్యాత్‌ తదస్మై నానువర్షయేత్‌ ॥”. (సం.4.4.19) 


పనులలో, పలుకులలో సేవకుడు రాజుకు అనుకూలంగానే ఉండాలి. రాజుకు ప్రియం, హితం కాని దానిని చెప్పనేరాదు 
- అని వ్యాసోక్తి, దీనిని తిక్కన తెలుగులో చెప్పలేదు. కాని, ఉండదగిన సేవాధర్మం - ఉత్తరగోగ్రహణ యుద్ద విజయం సాధించింది 
ఉత్తరు డొంటిగా కాదు; బృహన్నలతో కూడటం వలననే అది సాధ్యమయి ఉంటుందని ధర్మజు డన్నాడు. రాజు కది అప్రియవాక్యం 
కావటం చేత అతడు పాచికతో కంకుభట్టును కొట్టాడు. కథా సందర్భౌచిత్యం గల సూక్తి ఇది. 


“యస్య కోపో మహాబాధః ప్రసాదశ్ళ మహాఫలః | 
కస్తస్య మనసా పీచ్చే దనర్ధం ప్రాజ్ఞ సమ్మతః ॥” (సం.4.4.27) 


— 


పీర్రిక - 86 


ఎవరికోపం మహాభయంకరమో, ఎవరి అనుగ్రహం మహాఫలమో అట్టి యజమానికి బుద్దిమంతుడు మనస్సులో కూడా 
కీడుతలపెట్టడు - అని వ్యాసోక్తి తిక్కన దీనిని తెలుగులోనికి తేలేదు. భీముడు రాజసభలో రౌద్రోద్రేకం ప్రదర్శించటం విరాటుడికి 
కీడు తలపెట్టటమే జొతుంది. కాబట్టి సేవాధర్మాన్ని అనుసరించి ధర్మజుడు అతడిని వారించాడు. ఇది ఆ సందర్భంలో పనికివచ్చింది. 


“లాభేన హర్షయేద్‌ యస్తు నవ్యథేద్‌ యో-వమానితః । 
అసంమూఢళశ్ళ్చ యో నిత్యం స రాజవసతిం వసేత్‌ ॥” (సం.4.4.31) 


రాజావలన లాభం పొందినప్పుడు పొంగిపోకుండా, అవమానం పొందినప్పుడు (కుంగిపోకుండా ఎవడు నిరంతరం మెలకువతో 
మెలగుతూ ఉంటాడో వాడే రాజమందిరంలో సేవలో ఉండగలడు - అని వ్యాసుడి సూక్తి. ఇది పాండవుల అజ్ఞాతవాస (ప్రవర్తనను 
సూచిస్తుంది. తిక్కన దీనిని (గ్రహించాడు. 
క్ష “మన్నన కుబ్బక యవమతి । దన్నాందిన స్రుక్కంబడక ధరణీశుకడన్‌ 

మున్నున్నయట్ల మెలంగిన | యన్నరునకు శుభము లొదవు, నాపద లడంగున్‌.” (ఏరా.1.133) 


మూలంలో కొలువులో స్థిరంగా ఉండే లక్షణంగా చెప్పగా, తెలుగులో ఆపదలు తొలగి, శుభాలు కలిగే లక్షణంగా 
చెప్పటం సందర్భోచిత రచనాశిల్పం ! 


రాజసేవలో రాణించే వారి గుణగణాలనన్నీ ఒక శ్లోకంలో మణిహారంగా కూర్చి చెప్పాడు వ్యాసమహర్షి 


“అమ్లానో బలవాన్‌ శూర శ్చాయే వానుగతః సదా । 
సత్యవాదీ మృదు ర్భాన్తః స రాజవసతిం వసేత్‌ ॥” (సం.4.4.37) 


అలసతలేనివాడూ, బలం కలవాడూ, శూరుడూ, ఎప్పుడూ రాజును నీడవలె అనుసరిస్తూ ఉండేవాడూ, సత్యం పలికేవాడూ, 
మృదుస్వభావం కలవాడూ, ఇంద్రియాలను జయించినవాడూ రాజమందిరంలో సేవలో ఉండగలడు - అని వ్యాసుడు పలికిన 
సూక్తి అన్నివిధాలా విరాటపర్వంలోని పాండవ (ప్రవర్తనకు మార్గదర్శక సూత్రంగా రాణించింది. తిక్కన దీనిని (గ్రహించలేదు. 


(5) పరదారాభిలాష సాపం : కీచకుడి వృత్తాంతం ద్వారా లోకానికి చెప్పదలచుకొన్న నీతి - వరదారాభిలాషవలన పాపమే 


కాక ప్రాణహాని కూడా కలుగుతుందని. దాని కనుకూలంగా (స్రీపాత్రలైన (ద్రౌపది నోట, సుదేష్టనోట కీచకుడికి ప్రబోధం 
నిర్వహించబడింది. అందులో ఈ (క్రింది పద్యాలు సూక్తి మౌక్తికాలు. 


క్త “చను6 జనదని చూడక యం । దని మాతుల పండ్లు గోయ( దలయట హితమే? 
మును చెడిన రావణాదుల । విని యెణు(గవె యెన్న(డును వివేకవిహీనా!”. (విరా.2.58) 
ఇది సైరంధ్రి సందర్భోచితంగా పలికిన హితోక్తి అయినా, తెలుగువారు 'వివేకవిహీనా! అనే మకుటంగల శతకంలోని 
పద్యం వలె హృద్యంగా సంభాషణలలో కూడా వాడుకొంటారు. ఈ సూక్తివలన రావణుడి (ప్రక్కన కీచకుడికి ఇంత చోటు 
దొరికింది. 
తే. “ఆయురైశ్వర్య కీర్తుల నపహరించు | పరసతీసంగమము; ధర్మపథమునందు. 
బరంగువారలు పరిహరింపంగ6 గనియు । వినియు6 దెలియవె యిది దుర్వివేక మగుట”. (ఏరా.2.69) 


పరదారా సంగమం ధార్మికులు - పరిహరించదగింది. ఎందువలన అంటే దానివలన ఆయువు, ఐశ్వర్యం, క్రీర్తి నశిస్తాయి 
కాబట్టి. ఈ ధర్మాన్ని ఇదివరకే పెద్దలవలన వినికూడా తెలిసికొనలేకపోతే దానిని దుర్వివేకం అంటారు - అని ఘాటుగా ధర్మబోధ 


పీరిక - 87 
చేసింది తన తమ్ముడికి సుదేష్షు ఇరువురూ ఒకే అంశాన్ని చెప్పినా సైరంధ్రి మిత్ర సమ్మితంగా చెప్పింది. సుదేష్ష ప్రభుసమ్మితంగా 
పలికింది. అందుకే అవి వైవిధ్యంతో రాణించాయి. పా(త్ర స్వభావ వ్యంజకాలుగా శోభించాయి. 

(6) యోద్దల యుద్దనీతి : విరాటపర్వం యుద్దమయం. భీమార్జున నాయకత్వాలలో సాగిన యుద్దాలలో ధర్మజ దర్శకత్వం 
ఉంటుంది. పాండవపక్షంలో ధర్మజు డెంత పెద్దవాడో, కౌరవపక్షంలో భీష్ము డటువంటివాడు. యుద్దఘట్టాలలో వీరోక్తులు తిక్కన 
విస్తృతంగా రచించాడు. అక్కడక్కడ యుద్దనీతికి సంబంధించిన సూక్తులు వెలయించాడు. నన్నయవలె తిక్కన నానారుచి రార్థసూక్తిని 
ప్రత్యేకించి ఒక్కొక్క పద్యంలో ఆవిష్కరించటం అరుదు. అందువలన వాటిని సంభాషణల వరుసలలోనుండి వేరు చేయటం 
కష్టం. అయినా అక్కడక్కడ అటువంటి అవకాశం లేకపోలేదు. మచ్చుకు భీష్మయుద్దనీతి సూక్తులు. 


ఆ. “నేల ప్రొద్దెజీంగి చాలు మానిసి రణో । ద్యమ మొనర్చి కాక, తగినవారి 
చెవికింజేదు గాగ నవమాన వాక్యంబు । లుడుగ కిట్టు పలుకు టొప్పు నెట్టు?” 


క “బీరము లావును మిగులంగ । వైరులు తజియైనం దొడర వచ్చిన చోటన్‌ 
దూరమున వెరవుతోడి వి। చారము గలుగు టిది తగదె సద్బుద్దులకున్‌' 77 
ఆ. “అరుల గుణములైన నగ్గింతు రెప్పుడు.।; గలయ బెరసినపుడు కలితనంబు 
మెణయుదురు మహాత్ము; లెబు(గ(డు తుదిమొద । లెట్టివారి నితండు బెట్టు పలుకు”. (సం.4.221-223). 
మొదటిపద్యంలో "ఇట్లు, మూడవపద్యంలో “ఇతడు - అనే పదాలు కథాసందర్భంతో సూక్తి కున్న లంకె. వాటిని 
సాధారణీకరణం చేసికొంటే సూక్తి స్వతంత్రంగా రాణిస్తుంది. రెండవపద్యం సూక్తికి ముక్తకం. 
(7) సంభాషణలలో దొరలిన సాధారణ నీతులు : పాండవులు విరటుడి కొలువులో చేరేటప్పుడు పలికిన పలుకులలో 


లోకనీతికి, సేవానీతికి సంబంధించిన సూక్తులు సహజంగా రాణించాయి. ఆ పాత్రలలో ధర్మరాజు పాత్ర అగ్రగణ్యం. ఆయన 
సందర్భశుద్దిగా మాట్లాడిన కొన్ని మాటలే వన్నెగల సూక్తులుగా భాసించాయి. మచ్చుకు. 


(1) 'ఉన్న రూప పలుకు నన్నరు లెక్కడం । గలరు? -” (విరా.1.191) 

(1) 'నానావిధభూతమయము । మే నతి చంచలము ...” (విరా.11939) 
భీముడు : 

(i) కొలువు గొన నొల్లకుండుట । గలిగిన బొమ్మనుట యంతకంటెను మే(లు)- (వరా.1.224) 
నిరాటుడు : 

(V) “ఎల్లచుట్టములును దల్లియు( దోడును । జెలియు( బరిజనంబు( జెలువ నీకు 
గురువ యింక నొక్క కొణంతయు లేదిందు( । జేరి (బ్రదుకు బుద్ది గౌరవమున”. (విరా.1.253) 
నకులుడు : 

() 'దేవ! తమ తమ । నేర్పు పనుల వెంట నెగడి బ్రదుక। వలయుణగాక-' (విరా.1.266) 


(8) భార్యను గౌరవించటం సరమధర్మం : ద్రౌపది కీచకుడిని మందలిస్తూ చెప్పిన మాటలలో సూక్తులు కొన్ని ముత్యాలవలె 
మెరుస్తున్నాయి. వ్యాసుడు ద్రౌపదిని ధర్మప్రబోధిని వలె మలచాడు; తిక్కన నీతిసూచికవలె చిత్రించాడు. అందువలన 
తెలుగులోకంటె సంస్కృతంలోనే (ద్రౌపది వాక్యాలు కొన్ని సూక్తులవలె రాణిస్తాయి. మచ్చుకు- 


పీఠిక - 88 

కీచకుడికి భార్యపట్ల పచరించవలసిన ధర్మాలను గురించి చెప్పినట్టు కొన్ని సంస్కృత (ప్రతులలో కనపడుతున్నది. 
తిక్కన వాటిని (గ్రహించలేదు. అయినా అవి మూలహృదయంలోని భాగంగానే (గ్రహించాలి. ఆ శ్లోకా లివి- 

“స్వేషు దారేషు మేధావీ కురుతే యత్న ముత్తమమ్‌ । 

స్వదారనిరతో హ్యాశు నరో భద్రాణి పశ్యతి ॥” 

(తెలివిగలవాడు, తన భార్యయందు ఆసక్తి గల నరుడు శీఘ్రంగా శుభములు పొందుతాడు.) 

“న చాధర్మేణ లిప్యేత నాపకీర్తి మవాప్నుయాత్‌ । 

స్వదారేషు రతిర్దర్మో మృతస్యాపి న సంశయః॥” 

(అధర్మం అంటకుండుగాక! అపకీర్తి పొందకుండుగాక! చచ్చినను తన భార్యయందు పీతి ఉండటం ధర్మం. అందులో 
సందేహం లేదు.) 

“స్వజాతి దారా మర్త్యస్య ఇహలోకే పరత్ర చ । 

(్రైతకార్యాణి కుర్వన్తి నివాపై స్తర్పయన్తి చ 

తదక్షయ్యం చ ధర్మంచ స్వర్య మాహు ర్మనీషిణః॥” 

(స్వజాతిభార్య భర్తకు ఇహలోకంలోనూ, పరలోకంలోనూ ్రేతకార్యాన్నీ, నువ్వుల నీళ్ళతో తర్పణాలనూ ఇస్తుంది. అవి 
క్షయం కాని ధర్మాన్నీ, స్వర్గాన్నీ కలిగిస్తా యని పెద్దలంటారు.) 

“ప్రియా హి ప్రాణినాం దారా స్తస్మా తం ధర్మభాగ్‌ భవ । 

పరదారరతో మర్త్యో న చ భద్రాణి పశ్యతి ॥” 

(జీవులకు భార్య మిక్కిలి ప్రియురాలు. కాబట్టి ధర్మవంతుడవు కమ్ము. ఇతరుల భార్యలను పొందగోరేవాడు శుభాలను 
పొందడు.) 

“పరదారే న తే బుద్ది రాతు కార్యా కథంచన । 

వివర్దనం హ్యకార్యాణా మేతత్‌ సుపురుషవ్రతమ్‌ ॥” 

(పరభార్యల మీద మనసు నిలుపరాదు. చేయరాని పనులు వదలివేయటం మంచివారి లక్షణం.) 

స్వీయదారా మాహాత్య్యాన్ని చెప్పటం వలన కీచకుడు పరదారావ్యామోహాన్ని వదలుకొంటాడేమోనని (ద్రౌపది నీతిబోధ 


చేసి ఉంటుంది. లోకంలో కొందరి పట్ల ఇటువంటి ప్రబోధం సత్సలితాల నివ్వ వచ్చును. (పై శోకాలు డా॥ శలాక రఘునాథశర్మగారు 
అనువదించిన విరాటపర్వం నుండి [గ్రహించటం జరిగింది. పు. 110-111. 


(9) మహాత్ముల భార్యలను అవమానిస్తే మరణం తథ్యం 3 
“దిశః (ప్రపన్నో గిరిగహ్యరాణి వా | 

ఆ9రుుడ 6' ఊఉ నరితో9 పివా క్షితేః 1 

జుహ్యన్‌ జపన్‌ వా ప్రపతన్‌ గిరే స్తటా । 

ద్దుతాశనాదిత్య గతిం గతో9 పివా॥ 


పీఠిక - 89 
భార్యాభిమన్హా పురుషో మహాత్మనాం । 
నజాతు ముచ్యేత కథం చ నాహతః ॥” 
దిక్కులలో శరణు జొచ్చినా, కొండగుహలలో దూరినా, సొరంగంలోనికి చొరపడ్డా, భూగర్భంలోనికి ప్రవేశించినా, హోమాలూ, 


జపాలూ చేస్తున్నా, కొండకొమ్ముపై నుండి దూకుతున్నా, అగ్నివలె, ఆదిత్యుడి వలె పరుగెత్తుతున్నా మహాత్ముల భార్యను 
అవమానించినవాడు చావునుండి ఎన్నటికి తప్పించుకొనలేడు. (డా॥ శలాక రఘునాథశర్మగారి విరాటపర్వం. పు.115) 


(10) పాపాత్ముడు నంశనాశకుడు : సుదేస్ల కీచకుడి మదనోన్మాదాన్ని గమనించి, అతడికి మరణం తప్పదని 
భావించి, లోకులు తలచే సూక్తిని తలపోసినట్టు కొన్ని సంస్కృత (ప్రతులలో కనపడుతున్నది. 

“అపి చైతత్‌ పురా ప్రోక్తం నిపుణె ర్మనుజోత్తమైః । 

ఏకస్తు కురుతే పాపం స్వజాతి స్తేన హన్యతే ॥” (శ.ర.శ.విరా.పు.121) 

ఒకడు పాపం చేస్తాడు. దానితో అతడి కులమంతా నాశనమౌతుంది - అని పూర్వం విజ్ఞులన్నారు. కీచకుడి కథ 
చెప్పే నీతి ఇదే. 

(11) ప్రజా రక్షణం ప్రభువుల ధర్మం 

కీచకుడిచేత తరుమబడి విరాటుడి సభాద్వారం వద్ద నిలిచి (ద్రౌపది రాజుకు చేసిన అభ్యర్థన రాజధర్మనిర్వహణ ప్రబోధిని. 
ఈ (క్రింది శ్టోకాలు కొన్ని ప్రతులలో ఉన్నాయి. 

“ప్రజారక్షణశీలానాం రాజ్ఞాం హ్యమిత తేజసామ్‌ । 

కార్యం హి పాలనం నిత్యం ధర్మే సత్యే చ తిష్టతామ్‌ I 

స్వప్రజాయాం ప్రజాయాం చ విశేషం నాధిగచ్చతామ్‌ । 

ప్రియేప్పపి చ ద్వేష్యేషు సమత్వం యే సమాశ్రితాః ॥ 

వివాదేషు ప్రవృత్తేషు సమం కార్యానుదర్శినా | 

రోజా ధర్మాసనస్టేన బితౌ లోకావుభావపి ॥” (శ.ర.శ.విరా.పు.132-133) 

ప్రజారక్షణమే స్వభావంగా గల తేజస్వులగు రాజులకు సత్యధర్మాలలో నిష్ట కలిగినవారిని రక్షించటం కార్యం. అటువంటి 
రాజులు తమ కన్నబిడ్డలనూ, ప్రజలనూ వేరుగా భావించరు. వారు ప్రియులపట్టా, ద్వేషించతగినవారిపట్లా సమభావాన్ని కలిగిఉంటారు. 
ధర్మాసనంమీద కూర్చొన్న రాజు సమదృష్టితో కార్యాలను సమీక్షిస్తే ఇహపరాలను పొందుతాడు. 

(12) స్తీ సదా రక్షణీయ : విరాటుడి సభలో ధర్మరాజు ద్రౌపదికి (స్తీ ధర్మాలు ఉపన్యసించినట్లు కొన్ని సంస్కృత(ప్రతులలో 
కానవస్తున్నది. ఆ శ్లోకాలలో (ప్రసిద్దమైనది. 

౧ ఠా 

“పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే । 

పుత్రస్తు స్టావిరేభావే న స్త్రీ స్వాతంత్ర్య మర్షతి ॥” (శర.శ.విరా.పు.143) 

బాల్యంలో తండ్రీ, యౌవనంలో భర్తా ముసలితనంలో పుత్రుడూ స్ర్తీని రక్షిస్తారు. కాబట్టి స్త్రీని ఎప్పుడూ రక్షణ లేకుండా 


ఆమె పాటికి ఆమెను వదలిపెట్టకూడదు. (ఈ సందర్భంలో స్వాతంత్ర్యం అనే మాటకు స్వేచ్చ అనే ఇప్పటి అర్థం కాదు) (స్తీ సదా 
రక్షణీయ అని భావం. 


పీర్రిక్ర - 90 


(13) క్షమ ఉత్తమోత్తమ గుణం : ధర్మరాజు (ద్రౌపదికి విరాటుడి సభలో క్షమాగుణ వైశిష్ట్యాన్ని వివరించాడు. 


“క్షమా సత్యం, క్షమా దానం, క్షమా ధర్మః క్షమా తపః । 

క్షమావతా మయం లోకః పరలోకః క్షమావతామ్‌ ॥ 

క్షమా ధర్మః 'క్షమా దానం, క్షమా యజ్ఞం, క్షమా యశః । 

క్షమా సత్యం, క్షమా శీలం, క్షమా కీర్తి, క్షమా పరమ్‌ ॥ 

క్షమా పుణ్యం, క్షమా తీర్థం, క్షమా సర్వ మితి (శ్రుతిః । 

క్షమావతా మయం లోకః పరశ్సెవ క్షమావతామ్‌ ॥ 

ఏతత్‌ సర్వం విజానస్తీ సా క్షమా మనస్యద్యతే”. (డా॥ వై. రామకృష్ణరావుగారి - విరాట భారతి. పుట. 34-35) 
(14) మూలంలో ఉన్న కొన్ని ముచ్చటైన సూక్తులు : 

1. ద్రౌపదికి భీముడి యెదుట చెప్పించినవి. 


“భార్యాయాం రక్ష్యమాణాయాం (ప్రజాభవతి రక్షితా ॥ 
ప్రజాయాం రక్ష్యమాణాయా మాత్మా భవతి రక్షితః ॥ 


ఆత్మాహి జాయతే తస్యాం తేన జాయాం విదుర్చుధాః | 

భర్తా తు భార్యయా రక్ష్యః కథం జాయా న్మమోదరే ॥ 

వదతాం వర్ల ధర్మాంశ్ళ బ్రాహ్మణానాం హి మే (శుతమ్‌। 

క్షత్రియస్య సదా ధర్మో నాన్యః శత్రునిబర్హణాత్‌ ॥” (సం.4.20.27- 29) 

సంతానాన్ని రక్షించుకొనటం అంటే తనను తాను రక్షించుకొనటమే. ఆత్మయే భార్యయందు జన్మిస్తుంది. అందుకే 

భార్య 'జాయి అనబడుతుంది. భర్త తన కడుపున సంతానమై పుడతాడు కాబట్టి, భార్య కూడా భర్తను రక్షించుకొనాలి. వర్ల 
ధర్మాలను చెప్పే బ్రాహ్మణులు ఇట్లా చెప్పారు. ఇవి భార్యనూ, భర్తనూ, సంతానాన్నీ పరస్పరం రక్షించుకొనే ధర్మాలు. తిక్కన 
వీటిని సందర్భశుద్దిని గమనించి వదలివేసినట్టున్నాడు. 


2. దుర్యోధనుడితో భీష్ముడు పాండవాన్వేషణోపాయాన్ని చెప్పే సందర్భంలో అనిన మాటలు. 
“వృద్దానుశాసనే తాత తిష్టతః సత్యశీలినః । 
ణు అ 
అవశ్యం త్విహ ధీరేణ సతాం మధ్యే వివక్షతా । 
యథామతి వివక్తవ్యం సర్వశో ధర్మ లిప్పయా॥ ” (సం.4.27.10 - 11) 
పెద్దల మాటమీద విశ్వాసం గల సత్యశీలుడైనవాడు సజ్జనుల మధ్య ధీరుడై పలకాలి. ఎప్పుడూ ధర్మసాధనోద్దేశంతో 


యోగ్యమైన విధంగా పలకాలి. ఈ శ్లోక తాత్పర్యాన్ని తిక్కన సంభాషణలలో కలిపివేశాడు. (విరా.3.102). అందువలన సూక్తిగా 
రూపుకట్టలేదు. 


పీర్రిక్ర - 91 


3. కృపాచార్యుడు దుర్యోధనుడికి చెప్పిన రాజనీతి, యుద్దనీతి - 


“ఉచ్చావచం బలం జ్ఞాత్వా మధ్యస్థం చాపి భారత । 

ప్రహృష్ట మప్రహృష్టంచ సందధామ తథా పరైః ॥ 

సామ్నా దానేన భేదేన దజ్జేన బలి కర్మణా | 

న్యాయే నాక్రమ్య చ పరాన్‌ బలా చ్చానమ్య దుర్చలాన్‌ । 

సాన్ఫయిత్వా చ మిత్రాణి బలం చాభాష్యతాం సుఖమ్‌ । 

సకోశ బల సంవృద్దః సమ్యక్‌ సిద్ది మవాప్యుసి” ॥ (సం.4.28.10 - 12) 

శత్రువులతో తలపడేటప్పుడు ఉభయ బలాలలో ఉండే ఎక్కువ తక్కువలూ, సమస్టితులూ, రాగద్వేషాలూ గుర్తించాలి. 

సామ దాన భేద దండోపాయాలతో శత్రువులను స్వాధీనం చేసికొనాలి. తగినంత బలం లేని వారిని బలంతో లొంగదీసికొనాలి. 
మిత్రులను మంచిమాటలతో వశపరచుకొనాలి. స్వీయసేనల యోగక్షేమాలు విచారిస్తూ ఉండాలి. కోశాగారాన్నీ, సేనలనూ 


పెంచుకొంటే నీవు జయాన్ని సాధించగలవు. అజ్ఞాతంలో ఉన్న పాండవులను గుర్తించే మార్గాలను చర్చిస్తున్న సందర్భంలో ఈ 
మాటలు అంతగా పొసగవు. అందువలన తిక్కన ఈ యుద్దనీతి వాక్యాలను వదలివేశాడు. 


4. బృహన్నల ఉత్తరకుమారుడితో చెప్పిన క్షత్రియలక్షణం: 
“నైష శూరైః స్మృతో ధర్మః క్షత్రియస్య పలాయనమ్‌ । 
శ్రేయస్తే మరణం యుద్దే న భీతస్య పలాయనమ్‌ ॥” (సం.4.36.26) 


శూరుడైన క్షత్రియుడి హృదయంలో పారిపోదామనే అధర్మమైన ఆలోచన రావటమే తప్పు. భయపడి పారిపోవటం 
కంటె రణరంగంలో చావటం మేలు. 


5. కృపాచార్యుడు కర్టుడితో పలికినమాటలలో యుద్దనీతి. 


“దేశకాలేన సంయుక్తం యుద్దం విజయదం భవేత్‌ | 
హీనకాలం తదే వేహ ఫలవన్న భవత్యుత ॥ 


దేశేకాలేన విక్రాన్తం కల్యాణాయ విధీయతే । 

ఆనుకూల్యేన కార్యాణా మన్తరం సంవిధీయతామ్‌ । 

భారం హి రథకారస్య న వ్యవస్యన్తి పణ్జితాః ॥” (సం.4.44.3-4) 
దేశకాలాలు కలిసివచ్చిన యుద్దం విజయాన్ని కలిగిస్తుంది. కాలం కలిసిరాకపోతే అది నిష్పలమౌతుంది. కాబట్టి దేశకాలాలను 


గమనించి పరా(క్రమించటం మంచిది. దేశకాలాలు సరిపడితేనే యుద్దకార్యాలు ఫలించేది. రథాలు తయారుచేసేవాడిమీద భారముంచి 
వివేకవంతులు యుద్ధాలకు పూనుకోరు. ఈ తాత్పర్యాన్నంతా తిక్కన ఒక కందపద్యంలో ధ్వనింపచేశాడు. (విరా.4.208). 


6. ధర్మరాజు విరాటుడితో జూదంవలన కలిగే నష్టాలు చెప్పాడు. అది ఒక మంచి సూక్తిగా కుదిరింది. 


“అస్మాత్‌క్షితి వినాశళ్ళ, వాక్సారుష్య మనంతరమ్‌ । 
అవిశ్వాసం బుధై ర్నిత్యం ఏకాహ్నా ద్రవ్యనాశనమ్‌.” (సం.4.64.34ఉఅనుబంధం) 


పీఠిక - 92 
జూదం వలన రాజ్యం నశిస్తుంది. వాక్సారుష్యం కలుగుతుంది. పండితులకు విశ్వాసం నశిస్తుంది. ఒక దినంలోనే 
ద్రవ్యమంతా నశిస్తుంది. 
మొత్తంమీద గమనిస్తే మూలంలోని సూక్తులను తిక్కన బాగా తగ్గించాడు. దానివలన రచనలో చిక్కదనాన్నీ, జొచిత్యాన్నీ 


పాటించాడు. మూలంలో సూక్తులను విడిగా ఎన్నవచ్చును. తిక్కన రచనలో సూక్తులను రచనలోనుండి పిండుకొనవచ్చును. 
ఒకటి శా(ప్రేతిహాస రచన. మరొకటి కావ్యేతిహాస రచన. 


(15) విరాటపర్వం సూక్తి తిలకం : 

సూక్తులన్నీ ఒక యెత్తు. ద్రౌపది సుదేష్లతో పలికిన మాటలలోని సూక్తి ఒక్కటీ మరొక ఎత్తు. 

“సాధులు చేరి నెమ్మిగ నిజస్థిర వృత్తము దుష్టకోటిచే 

బాధల. బొందకుండం దమపాల వసించిన6 బెద్ద వారు ది 

క్కై ధరియించి వారి కొక యాపద పుట్టక యుండ. గాచుటొ 

ప్రై ధరం గీర్తి కెక్కదె? యపాయము సేసిన నింద వుట్టదే?” (విరా.2.95) 


విరాటపర్వానికి తాలి క తిలకం ఈ పద్యం. పలికింది కృష్ణ (ద్రౌపది). 


తిక్కన ఒక్కొక్క పర్వాన్ని ఒక్కొక్క సూక్తి తిలకంతో అలంకరించి, దాని తత్వాన్ని ఆవిష్కరిస్తాడు. పై పద్యంలో 
అజ్ఞాతవాసంలో ఉన్న ఆ(ితులపట్ల ఆ(శ్రయ మిచ్చిన వారు నిర్వహించవలసిన ధర్మం చెప్పబడింది. అది విరాటపర్వానికి 
ధర్మమూలం. 


మరి ఉద్యోగపర్వానికి సూక్తి తిలక మేది? ధర్మసూ(త్ర మేది? 


ఉ “సారపు ధర్మమున్‌ విమలసత్యము. బాపముచేత బొంకుచే. 

బారము. బొందలేక చెడయాటిన దైన యవస్థ, దక్షు లె 

వ్యార లుపేక్ష సేసి రది వారలచే టగు6 గాని, ధర్మని 

స్తారక మయ్యు, సత్యశుభదాయక మయ్యును దైవ ముండెడున్‌.” (ఉద్యో. 3.273) 

విరాటపర్వ సూక్తి తిలకం దిద్దింది కృష్ణ! ఉద్యోగపర్వ సూక్తి తిలకం నిలిపింది కృష్ణుడు! ఉభయపర్వాలకు ఉజ్జ్వల 
తిలకాలను అందించిన తిక్కన సోమయాజి ధన్యుడు! 
26. విరాటపర్వం: ఆధ్యాత్మిక సందేశం 

మహాభారతాన్ని అధ్యాత్మ విదులు వేదాంతంగా భావిస్తారు. ఇతిహాస వస్తువులో చెప్పబడే పాత్రలూ, సన్నివేశాలూ 
మొదలైనవి పైకి కథాకథనంలో భాగంగా కనపడుతున్నా అంతరార్థంలో అవి గూఢమైనవిగా తోచి, ఆధ్యాత్మిక సాధనను ధ్వనింపచేసే 
ప్రతీకాత్మక సందేశాన్ని అందిస్తాయని వేదాంతులు భావిస్తారు, వ్యాఖ్యానిస్తారు. అవి కావ్యగత తత్తానందాన్ని ఆస్వాదింపచేసి 
(బ్రహ్మానందాన్ని పొందే ఆధ్యాత్మిక సాధనామార్గాన్ని ఆవిష్కరిస్తాయి. భారతకథ ఉత్తమోత్తమ ఆధ్యాత్మిక ప్రతీకాత్మక కావ్యేతిహాసం. 
అందులో విరాటపర్వం ఒక విశిష్ట సందేశకావ్యం. 
1. పాండవులు - ముక్తిసాధనశక్తులు : 

పాండవులు మత్య్యదేశాన్ని పాలించే విరాటుడి నగరంలో ఒక సంవత్సరంపాటు నియమం తప్పకుండా అజ్ఞాతవాసం 
చేయటం విరాటపర్వ ప్రధానేతివృత్తం. పాండవులంటే ముక్తి సాధనశక్తులు. పాండురాజు కుంతీదేవియందు యముడి అనుగ్రహంతో 


పీఠిక - 93 


ధర్మరాజును పుత్రుడుగా పొందాడు. అంటే - సాధకుడిలోని రజోమిశ్రిత సాతికవృత్తి, కుంతీవృత్తి అని పిలువబడే భూవిషయక 
వాసనావృత్తిని యమాది అష్టాంగ యోగకర్మ సాధనలద్వారా ముక్తి సాధకమైన ధర్మగుణాన్ని (ధర్మరాజును) పొందిందన్నమాట! 
ధర్మరాజంటే - యమనియమాద్యష్టాంగయోగంతో వెలిగే ధర్మప్రకాశం. 


భీముడు వాయుపుత్రుడు. అంటే కుంభక ప్రాణాయామ యోగంతో సాధకుడు పొందే నిర్భయస్టితి - భీముడు 
భయంలేనివాడు కాబట్టి అభయసాధనా వృత్తి. అర్జునుడు ఇంద్ర తనయుడు. ఇంధతే (ప్రకాశతే - అనే ధాత్వర్థంతో శరీరంలో 
మిలమిల (ప్రకాశించే మనస్సు ఇంద్రుడు. బుజుపదంనుండి అర్జునశబ్దం పుట్టుతుంది కాబట్టి - బుజువర్తనం అనే అర్థం 
ఇస్తుంది. అందువలన అర్జునుడంటే సాధకుడి మనోని[గ్రహ సాధనాయోగంతో వెలుగొందే బుజుశీలం, లేదా నిత్య సత్య 
(ప్రభావం. 

మాద్రి అశ్వినీదేవతలవలన నకుల సహదేవులను కవలలుగా కన్నది. అశ్వినీదేవతలు అద్వైతపరమాత్మ వృత్తులకు 
ప్రతీకలు. ప్రకృతిపురుషుల అద్దైతభావనం, ధ్యానం మా(ద్రీవృత్తి. న+కుల - అంటే భూ విషయకాంశాలను (గ్రహించని అసంగస్థితి. 
దివ్‌ అంటే (ప్రకాశం. సహదేవుడంటే సహజ (ప్రకాశంతో కూడుకొన్న పరమాత్మ జ్ఞానవృత్తి, 


కౌరవులు ముక్తి విరోధకాలైన ఐహిక వృత్తులకు (ప్రతీకలు. వారు ధృతరాష్ట్రుడికి గాంధారియందు జన్మించారు. అంటే- 
తమోగుణంవలన వాసనలను పూర్తిగా (గ్రహించే మనోవృత్తినుండి నూటొక్కరకాలైన తామసిక వృత్తులు పుట్టాయన్నమాట! 
వాటిలో మొదటి వృత్తి దుర్యోధన వృత్తి. దుర్‌+యోధనుడు= చెడుమార్గంలో యుద్దం చేసేవాడు. అతడికి పాండవులంటే పడదు. 
అంటే-ముక్తి సాధనాశక్తుల (ప్రగతిని ఎప్పుడూ ఎదుర్కొని నిరోధించే ముక్తి విరోధక శక్తులకు దుర్యోధనుడు నాయకుడన్నమాట! 
దుర్యోధనుడు మాయావి అయి పాండవుల కేర్పరచిన అరణ్య అజ్ఞాతవాస నియమాలు ముక్తినిరోధకమైన అవరోధాలే. ఆ 
అవరోధాలను [క్రమంగా జయించి సాధన కనుకూలంగా మలచుకొనటమే పాండవుల అరణ్యాజ్ఞాతవాస కథలోని అంతరార్థం. 

ధర్మరాజు అసలు పేరు యుధిస్టిరుడు. అంటే, యుధి= యుద్దమునందు; స్థిరుడు= నిశ్చలంగా ఉండేవాడని అర్థం. 
తామసిక వృత్తులు (కౌరవులు) తమను అంతం చేయటానికి దుర్నీతితో (దుర్యోధనుడు) పోరాడుతుంటే, సాత్మిక వృత్తి అయిన 
ధర్మతేజం (ధర్మరాజు) ధర్మంనుండి చలించకుండా నిలకడగా తమోవృత్తులతో యుద్దం సాగించే (ప్రవృత్తికి (ప్రతినిధి కాబట్టి 
ఆయనకు ఆకాశవాణి ఆపేరు పెట్టింది. అతడికి ఎల్లప్పుడూ భీమార్జున నకుల సహదేవుల సహాయం ఉంటుంది. అంటే ముక్తి 
సాధనమైన సాత్విక ధర్మ ప్రవృత్తికి అభయం, బుజువర్తనం, అసంగచిత్తవృత్తి, జ్ఞానవృత్తి సహాయకంగా, పోషకంగా ఉంటాయన్నమాట. 
వీరందరూ కలిసి తామసిక వృత్తులతో యుద్దం చేస్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరుగా చేసినా యుధిస్టిర శక్తిగా వారు రాణించటం 
గమనార్హం! 


పాండవపత్ని (ద్రౌపది. ఆమె పేరు కృష్ణ (ద్రౌపది సాధకుడి మనసులోని ముక్తి కామనకు (ప్రతీక. అందుకే ఆమెను 
నివృత్తి తత్తమని (కృష్ణ అని) పిలుస్తారు. ఆమె పంచపాండవుల భార్య. ఆమె అట్లా పాండవపల్ని కావటానికి పంచేంద్రోపాఖ్యానం 
కారణం. ఒకే ఇం(ద్రుడు అయిదు రూపాలు తాల్పాడని ఆ ఉపాఖ్యానం చెప్పింది. ఇంద్రుడు మనస్సుకు ప్రతీక కాబట్టి పాండవులు 
అంటే - అష్టాంగ యోగసాధన, అభయసాధన, బుజువర్తన సాధన, ఐహిక భోగవిరక్తి సాధన, జ్ఞాన ప్రకాశ సాధన - అనే 
పంచసాధనలు మనస్ఫంయమనానికి సంబంధించినవే కావటంచేత ద్రౌపది పాండవపత్ని అయింది. అంటే ఒక మనస్సే అయిదు 
సాధనలను (గ్రహించగా ముక్తికామన వాటి నాశ్రయించి (ప్రసరిస్తుంది - అని అంతరార్థం. 


2, అజ్ఞాతవాసం - అహంకార మమకారనాశన సాధన : 


ఈ విధంగా ముక్తి సాధన శక్తులుగా భావించబడే పాండవులూ, (ద్రౌపదీ కలిసి అజ్ఞాతవాసంలో మారుపేర్లతో, మారు 
వృత్తులలో విరాటుడిని సేవిస్తూ నియమాన్ని పూర్తి చేసి నిజస్థితిని పొందారు. ఈ కథలోని అంతరార్థాన్ని ఆధ్యాత్మికంగా 
అందుకొనాలి. దాని కనుగుణంగా ఆధ్యాత్మిక (ప్రతీకాత్మక తత్తార్థసంభావనం చేయాలి. 


పీర్రిక్ర - 94 


1. అరణ్యవాసం = పాండవులు పన్నెండేళ్ళ అరణ్యవాసాన్ని ముగించారు= సాధకుడిలో ముక్తిని కోరే సాత్మిక వృత్తులు 
- పది ఇం(ద్రియాలూ, మనస్సు, వాసనావృత జీవుడూ అనే పన్నెండు జీవప్రకృతి తత్తాలలోనూ (ప్రశాంత స్థితిలో ఉండగలిగేటట్టు 
చేసే ఆధ్యాత్మిక సాధన పన్నెండేళ్ళ వనవాసం. దానిని ముగించి, ఆ తరువాత వారు అజ్ఞాతవాసాన్ని స్వీకరించారు. 


2. అజ్ఞాతవాసం = అహంకార మమకార నాశన సాధన. అంటే సాధకుడిలో ముక్తిని కోరే సాతిక వృత్తులు 'సర్వం 
ఖల్విదం బ్రహ్మ అనే సాధనా (క్రమాన్ని ఎన్నుకొన్నాయన్నమాట. 


3. అరణ్య అజ్ఞాతవాసాలు = అహం (బ్రహ్మా-స్మి, సర్వం ఖల్విదం (బ్రహ్మ-అనేవి సాధనలు; ఈ రెండూ సాధించటం 
పూర్ణయోగం-జీవన్ముక్తావస్థను చేరుకొనే సాధనాక్రమం. అరణ్యపర్వంలో సాత్మిక వృత్తులు శరీర (ప్రవృత్తులలో (ప్రతిదానిలోనూ 
ఉన్న వినశ్వరశీలమైన గుణాన్ని గుర్తిస్తూ నేతి నేతి వాదంతో నిషేధించుకొంటూ చివరకు శరీరంలోని మనోబుద్ద్యహంకారాలనే 
అంతఃకరణ చతుష్ట్రయంలో చిట్టచివరిదైన “అహం” అనే దాని యొక్క (బ్రహ్మతత్త్యాన్ని గుర్తించి, దానిని బ్రహ్మగానే తెలియటం 
అరణ్యపర్వం ధ్వనింపజేసే ఆధ్యాత్మిక సాధన. ఈ సాధన ముగిసిన తరువాత 'సర్వం ఖల్విదం బ్రహ్మి అనే సాధన చేపట్టాలి. 
అదే అజ్ఞాతవాసంలోని ఆధ్యాత్మికమైన అంతరార్థం. ఈ సాధనలో సర్వప్రకృతిలోనూ (ప్రతిబింబంగా భాసిస్తూ, దానిని పుట్టించి, 
పోషించి, లయింపజేసే చైతన్యపురుషుడిని పర్నబహ్మతత్త్యంగా గుర్తించటం జరుగుతుంది. అప్పుడు ప్రకృతిలోని ప్రతిపదార్థమూ 
అవినశ్వరమైన (బ్రహ్మస్వరూపమే అనే విజ్ఞానం సాధకుడికి సిద్దిస్తుంది. అంటే - సాధకుడు సాధనలలో సర్వప్రకృతినీ నిషేధిస్తూ 
ఆరోహణ (క్రమంలో సాగి తానే బ్రహ్మముగా గుర్తించి, తిరిగి అవరోహణ (క్రమంలో - మొదట తానే నిషేధించిన ప్రకృతినంతా 
(బహ్మమయంగానే దర్శించటం - అని తాత్పర్యం. 


3. విరాటపర్వం - ప్రకృతిని బ్రహ్మమయంగా దర్శించటం క 


విరాటపర్వం అంటే (ప్రకృతినంతా బ్రహ్మమయంగా దర్శించటం. దానికి అనుగుణంగా సాగే ఆధ్యాత్మిక సాధనను 
ఇందులోని పాత్రలూ, సన్నివేశాలూ ప్రతీకాత్మకంగా ధ్వనింపచేస్తూ ఉంటాయి. వాటిని ఈ (క్రింది విధంగా భావించవచ్చును. 


() మత్స్య దేశాన్ని పాలించే వాడు విరాటరాజు= అహంకార మమకారాలను నశింపజేసే సాధనా నిలయంలో సాధించదగిన 
తత్త్యం- వివిధ ప్రకృతి జీవులలోనూ (ప్రకాశిస్తూ ఉన్న పరమాత్మ తత్త్యం. మత్‌+స్యదేశం= అహంకార మమకారాలను నశింపచేసే 
సాధనాస్టలం. వి+రాట్‌= వివిధ రూపాలతో ప్రకృతిలో (ప్రకాశించే పరబ్రహ్మ తత్తం - అని శబ్దవ్యుత్సత్తుల నాశ్రయించి ప్రతీకలుగా 
భావించాలి. ఆ తత్త్వాన్ని ముక్తిసాధనాలైన సాత్త్విక శక్తులు సేవిస్తాయి (ఉపాసిస్తాయి). 

(1) శమీవృక్షం మీద ఆయుధాలు దాచటం = శమి అంటే శమం = ఇంద్రియ నిగ్రహం. ఆయుధాలు= తామసిక 
వృత్తులు: ఇంద్రియ నిగ్రహంతో తామసిక వృత్తులు బయటపడకుండా గుప్తంగా అణచి ఉంచటం. 


(1) పాండవులు, (ద్రౌపది సేవావృత్తులను స్వీకరించటం= ముక్తిసాధన శక్తులు రాజసవృత్తులను దూరంగా ఉంచటం. 


(1) అజ్ఞాతవాస జీవితాలకు అనుగుణమైన రూపాలను తాల్చటం= విరాట్‌ పురుష ధ్యానయోగంలో (ప్రవేశించే 
సాధనావస్థలను ఎన్నుకొనటం. 


(౪) కంకుభట్టు : యుధిష్టిరుడు కంకుడనే పేర (బ్రాహ్మణసన్న్యాసి రూపం తాలి అక్షముల సాయంతో విరాటుడి 
కొలువులో చేరి అతడికి మిత్రుడిగా కుదురుకొనటం= కంకుడంటే యముడనీ, కంకతే ఉద్గచ్చతే ఇతి కంకః - అనే వ్యుత్పత్తిని 
ఆశ్రయించి ఉన్నతస్థితికి ఎగిరే సాధనావృత్తి అనీ, బ్రహ్మమును చేర్చే సాధన అనీ (గ్రహించాలి. బ్రాహ్మాణసన్న్యాసి వేషమంటే - 
బ్రహ్మభావనమని అర్థం. అక్షములంటే ఇం[ద్రియ వ్యాపారాలు. అవి కృష్ణ లోహిత వర్ణాలు కలవి. అంటే - తామసిక రాజస 
గుణాలని భావం. సుహృత్‌ద్యూత మంటే అన్నిటిని సాధించే మానసిక వ్యాపారమని భావం. 


పీర్రిక - 95 


దీనివలన గ్రహించవలసిన తాత్సర్యం ఇది- అష్టాంగ యోగసాధన మనే ముక్తి సాధన శక్తి బ్రహ్మమును చేరే సాధనగా 
భావించి, విజృంభించి దానికి తగిన సిద్దుల నన్నింటినీ సాధించటానికి రాజస తామసిక గుణాలను క్రీడామాత్రంగా నిగ్రహించి 
'సర్వం ఖల్విదం (బ్రహ్మి అనే ఆధ్యాత్మికానుభవాన్ని పొందటం. అదే సాధన కంకపా(త్ర మన కందించే ఆధ్యాత్మికానుభూతి. 


(౪) వలలుడు : భీముడు వలలుడనే పేర వంటలవాడుగా, మల్టుడుగా విరాటుడిని సేవిస్తూ వినోదాన్ని కలిగిస్తాడు. 
భీముడంటే అభయవృత్తి. వలలుడు అనే పదానికి 'వబయో రభేదఃి అనే న్యాయాన్ని అనుసరించి బలలుడు - లేదా శక్తిమంతుడు 
అని అర్థం. దీనినిబట్టి అభయ సాధనా (ప్రవృత్తి విశేష ప్రయోజనం సాధించే విధంగా గొప్ప శక్తిని ప్రదర్శిస్తూ సాధనలో బలంగా 
పాల్గొనటం - అనే ఆధ్యాత్మిక సాధనను వలలుడి వృత్తం వ్యక్తం చేస్తుంది. 

(౪) బృహన్నల : బుజువర్తనకే మారుపేరైన అర్జునుడు బృహన్నలగా మారాడు. బృహన్నల= బృహత్‌+నల, 'న, లాతి, 
గృహ్హాతి, ఇతి నలః” అనే వ్యుత్పత్తి నాశ్రయించి నల - అంటే దేనినీ (గ్రహించని అసంగవృత్తి అని గ్రహించ వీలౌతుంది. బృహత్‌- 
అంటే గొప్పది అని అర్థం. కాబట్టి బృహన్నల అనగా - ఎంతో గొప్ప స్థాయిలోని అసంగవృత్తి అని భావం. బృహన్నల వేషం స్తీ 
పురుష లక్షణాలు లేని షండం. అది పరమాత్మతత్త్యం వంటిది. నాట్యం అంటే అనుకరణం. తాత్సికంగా దానిని (గ్రహిస్తే - 
గురువులు బోధించిన సాధనాభ్యాసాలను అనుకరిస్తూ పరమాత్మను పొందటం అని చెప్పాలి. దీనిని సమన్వయించుకొంటే - 
సాధకుడిలోని బుజువర్తన శీలం గురుశిక్షణ (క్రమంతో గొప్పదైన అసంగవృత్తితో 'సర్వం ఖల్విదం బ్రహ్మ” సాధనకు ఉప(క్రమించటం 
- అని తాత్సర్యం. 

(1/1) దామ(గంధథి : నకులుడు దామ(గంథి నామంతో విరటుడి కొలువులో అశ్వశిక్షకుడుగా చేరాడు. భూసంబంధమైన 
(భౌతికమైన విషయ సుఖాలను) ఆశించని మానసిక (ప్రవృత్తి నకులుడు. అత డిప్పుడు దామ(గ్రంథి సాధనలో నిలిచాడు. అంటే 
దండను గట్టిగా ముడివేసే ప్రవృత్తిలో సాధన సాగించాడని భావం. ఐహిక భోగవిరక్తి వృత్తిని గట్టిగా ముడివేసి నడిపించటం 
దామ(గ్రంథి సాధన. అతడి వృత్తి అశ్వశిక్షణ. అశ్వాలు ఇంద్రియాలకూ, ప్రకృతికీ (ప్రతీకలు. అశ్యశిక్షణ అతడి వృత్తి. అంటే 
ఇం[ద్రియాలను 'సర్వం ఖల్విదం (బ్రహ్మ అనే సాధనకు అనుగుణంగా శిక్షించటం (నియమించటం) అతడి వృత్తి. దీనిని ప్రకృతి 
శిక్షణ అని కూడా అంటారు. తాత్పర్య మేమంటే- (ప్రకృతి (ఇంద్రియ) శిక్షణ కార్యాన్ని ఐహిక భోగ విరక్తిగల చిత్తవృత్తితో గట్టిగా 
ముడివేసి “సర్వం ఖల్విదం (బ్రహ్మీ సాధనను సాగించటం దామ(గ్రంథి పాత్ర మనకు బోధించే ఆధ్యాత్మిక తత్త్యం. 


(స) తంత్రీపాలుడు : సహదేవుడు తం(్రీపాలుడనే పేరుతో గోసంరక్షణ కార్యాన్ని చేపట్టి విరాటుడిని సేవించాడు. 
సహదేవుడు జ్ఞాన ప్రకాశంతో వెలుగొందే చిత్తవృత్తికి ప్రతీక. తంత్రీపాలుడంటే- క్రమం తప్పని ధారావాహికమైన ధ్యాన శిక్షణావృత్తి, 
గోరక్షణం అంటే ఇంద్రియ వృత్తులను రక్షించి సాధన సాగించటం. మొత్తంమీద తాత్పర్య మేమంటే-జ్ఞానంతో (ప్రకాశించే మనః 
ప్రవృత్తిని సక్రమ శిక్షణ పద్దతిలో నిరంతరంగా దృఢపరచి, ఇంద్రియ వ్యాపారాలను సాధన కనుగుణంగా తోడ్పడేటట్టు రక్షించుకొంటూ 
సర్వం ఖల్విదం (బ్రహ్మ' అనే ఆధ్యాత్మిక స్థితిని సాధించటమే సహదేవుడు తంతీపాలుడుగా గోరక్షణ చేసే వృత్తి మనకందించే 
పరమార్థం. 


(౫) మాలిని (సైరంధ్రి) : ద్రౌపది మాలిని అనే పేరుతో సైరంధ్రీ వేషం ధరించి విరాటుడి పట్టమహిషి అయిన సుదేష్ష 
అంతఃపురంలో సైరంధ్రిగా చేరింది. దీనిని ఆధ్యాత్మికంగా భావించాలి. (ద్రౌపది అంటే ముక్తికామన. మాలిని అంటే 'మాలము” 
కలది. 'మాల మున్నత భూతలమ్‌' అనే అర్థాన్ని గ్రహిస్తే ఉన్నతస్థితిని పొందేది అని భావం. ఆమె వృత్తిచేత సైరంధ్రి. సీరం(ధ్ర అనే 
పదం మీద స్వార్థంలో 'అణ్‌' ప్రత్యయం చేరితే వృద్ధి వచ్చి సైరంధ్ర జొతుంది. (స్తీ పరంగా జీప్‌ చేరిస్తే సైరం(ద్రీ బౌతుంది. సీ= 
నాశనం చేసేది; రంధ్రం= లోపం. కాబట్టి లోపాలను నశింపజేసే మనఃప్రవృత్తి సైరం ధ్రీవృత్తి, 


(xi) సుదేష్ట : సుధేష్ష అనే పదానికి తద్భవం సుదేష్లు ఈ శబ్దాన్ని రెండు రకాలుగా భావించవచ్చును. సు+ధా+ఈషణ= 
సుధేషణ; సు+ధిషణ= సుధిషణ. వీటినే సుధేష్లగా పేర్కొన్నారు. సు= చక్కగా; ధా= ఉంచిన; ఈషణ= కోరికలు కలది సుధేషణ 
అని అర్థం. కోర్కెలను నిగ్రహించి సమస్థితిలో ఉంచే మానసిక ప్రవృత్తి అని తాత్సర్యం. సు= చక్కని; ధిషణ= బుద్ది కలది - 

యఖ యఖ (ను ఠా 


పీర్రిక - 96 


అంటే ముక్తిని సాధించాలనే మనోవృత్తి అని భావం. ఆమెను ద్రౌపది సేవించింది. అంటే మోక్షసాధన ప్రవృత్తిని మోక్ష కామన 
భబించిందని భావం. 


(1) షడ్విధాత్మగతానుశీలములు : ముక్తి సాధన శక్తులు ఆరు - ముక్తి సాధన ప్రవృత్తులను ఆరింటిని ఎన్నుకొని, 
వాటి స్వభావాన్ని సూచించే మారుపేర్లను పెట్టుకొని 'సర్వం ఖల్విదం బ్రహ్మ” సాధనను సాగించాయి. ఆ సాధనలో ఆరు రకాలైన 
ఆత్మగతానుశీలన పద్దతులు (ద్రౌపదీపాండవుల పాత్రల (ప్రవర్తన పద్దతులలో ప్రకటితమయ్యేటట్టు చిత్రించబడ్డాయి. వాటిని 

ఢా క ఢా ౧ ట్‌ 
సూక్ష్మంగా ఇట్టా భావించవచ్చును. 


(1) సఖ్యం - ధర్మరాజు విరాటుడిని స్నేహ(ప్రవృత్తితో సేవించాడు. 
(2) ఆత్మ నివేదనం - భీముడు తన బలసంపదనంతా విరాటుడిని సేవించటంలో ధర్మరక్షణపరంగా సమర్పించుకొన్నాడు. 


(3) భగవంతుడి కొరకు సమస్త కర్మాచరణం - అర్జునుడి జీవితం అటు అంతఃపురంలో నాట్యాచార్యుడుగా, యుద్దభూమిలో 
శత్రు సంహారశక్తిగా ప్రకాశించి విరాటుడి అంతర్భహిళ్ళ(త్రు మర్దన సర్వకార్య చతురుడై భాసించాడు. 


(4) అవసరమయ్యేటంత వరకు విషయ స్వీకారం - ఇది నకులుడి వర్తనకు తగింది. నకులుడు అశ్యరక్షకుడిగా 
పరోక్షంగా, విరాటుడికి యుద్ద ప్రక్రియలో ప్రత్యక్షంగా, పరిమితంగా సహాయపడ్డాడు. 
ఠా యి 


(5) భగవంతుడికై సర్వభోగవర్జనం - గోరక్షణ వృత్తిలో విరాటుడిని సేవించిన సహదేవుడి శీలంలోని అంకితభావం 
ఇందులో స్ఫురిస్తుంది. 


(6) సాధుమార్గానువర్తనం - ఇది విరాటపర్వంలోని (ద్రౌపది ప్రవర్తనలో ముమ్మూర్తులా (ప్రత్యక్షమౌతుంది. 
4. కీచక వధ - మనశ్చాంచల్య నివారణ సాధన : 


కీచక మంటే లోపల గుల్లగా ఉన్న వెదురు బొంగు. అది గాలికి ఈలలు వేస్తుంది. అట్లాగే కీచకుడు కూడా మనస్సులో 
ధర్మప్రవృత్తి లేక చరించే కాముకుడు, చంచలుడు, రాగజీవి. కాబట్టి మనశ్చాంచల్యానికి అతడు (ప్రతినిధిగా భావించాలి. వేదాంతుల 
పరిభాషలో దీనిని అపరాశక్తియొక్క చంచల మనోవ్యాపారంగా (గ్రహించవచ్చును. కీచకుడు సుదేష్ల సోదరుడు. సుదేస్ల మోక్షసాధన 
చిత్తవృత్తి. ఆమె పరాశక్తి యొక్క సుస్థిర మనోవ్యాపారమైతే కీచకుడు అపరాశక్తియొక్క చంచల మనోవ్యాపారం. అతడు విరాటుడి 
సేనాపతి. అంటే - విశ్వ ప్రకృతియొక్క వృత్తులను నడిపించే చంచలాత్మకమైన మనస్సని (గ్రహించాలి. అతడు సైరంధ్రిని 
మోహించాడు. ఆమెను కోరాడు; ఆమెయొక్క సైరం(్రీ వృత్తికీ, సుదేస్ల సేవకూ, అజ్ఞాతవాస (వ్రతానికీ అడ్డు తగిలాడు. అంటే - 
మోక్షసాధన చిత్తవృత్తి నాశ్రయించిన మోక్షకామన దోషాలను తొలగించుకొనే సాధనలో ఉండగా విషయ వాసనలతో కూడుకొన్న 
చంచలమనఃప్రవృత్తి అడ్డుతగిలి, ఆధ్యాత్మిక సాధనకు విఘ్నం కలిగించటానికి యత్నం చేసిందన్న మాట. చంచలమనః ప్రవృత్తి 
మోక్షకామనను తన వశం చేసికొని చెరచటానికి ప్రయత్నిస్తుంది. మోక్షసాధన చిత్తవృత్తిని వక్రమార్గం పట్టించటానికి యత్నిస్తుంది. 
మదిర వంటి మోహంలో ముంచటానికి పూనుకొంటుంది. విషయ భోగరుచులను ఎరగా చూపిస్తుంది. అట్టాగే కీచకుడు తన 
అక్కను ఒప్పించి సైరంధ్రిని కల్లు నెపంగా తన మందిరానికి వచ్చేటట్టు చేశాడు. 


ద్రౌపది కీచకుడి బారిన పడకుండా రక్షించటానికి సూర్యుడు ఒక రాక్షసుడిని సృజించి అదృశ్యశక్తిగా ఆమెకు రక్షగా 
నిలిపాడు. సూర్యుడు జ్ఞానతేజస్సుకు ప్రతీక. సాధకుడిలో సంస్కారరూపంగా ఉన్న జ్ఞానం ప్రబుద్దమై చాంచల్యరూప విఘ్మాన్ని 
ఎదుర్కొని, దానినుండి తప్పించుకొనే సహజ (ప్రతిభను ప్రదర్శిస్తుంది - అని దీని తాత్పర్యం. సైరం(ధ్రిని తాకిన కీచకుడు 
సూర్యుడు పంపిన రాక్షసశక్తి ప్రయోగానికి తట్టుకొనలేక నేలపై పడతాడు. అంటే - అపరాశక్తి సాధకుడిలో హఠాత్తుగా ఉద్దీప్తమైన 
జ్ఞానదీప్రిని తట్టుకొనలేక కూలిపోయిందని భావం. అయినా కీచకుడు మోహాన్ని వీడలేదు. ద్రౌపది కీచకుడిని తుదముట్టించాలని 
సంకల్పించింది. అంటే చాంచల్య ప్రభావం తనమీద పడకుండా తనను తాను ఉద్దరించుకొనటానికి యత్నించిందని భావం. ఆ 


పీర్రిక్ర - 97 


ప్రయత్నంలో భీముడిని ఆశ్రయించింది. అంటే-అభయవృత్తిని ఆశ్రయించింది. అతడు కీచకుడిని బృహన్నల విద్యాలయమైన 
నర్తనశాలలో రాత్రివేళ రహస్యంగా చంపే ఉపాయం పన్నాడు. దానికి తగ్గట్టుగా (ద్రౌపది సహాయాన్ని తీసికొన్నాడు. కీచకుడిని 
మల్లయుద్దంలో తుదముట్షించాడు. ఈ అంశాన్ని ఆధ్యాత్మికంగా భావిస్తే ఇట్లా ఉంటుంది - అభయవృత్తి విజృంభించి, బుజువృత్తికి 

న థ్‌ ట్‌ అ హా 2 =o 
సంబంధించిన కార్యక్షేత్రంలో చరించి, ముక్తికామనకు విఘ్నంగా నిలిచిన చంచలత్వాన్ని బలవంతాన అణచివేసే తీవయత్నం 
చేసిందన్నది కీచకవధలోని తత్త రహస్యం. 


భీముడు చేసిన ఉపకీచక సంహారానికి కూడా అంతరార్థం ఉన్నది. సాధకుడిలో చాంచల్యం తొలగినా దానిని పునరుద్దరించి 
మోక్షకామనకు దానితో ముడిపెట్టి తుదముట్టించాలని మనసులోని మాయావ్యాపారాలన్నీ కలిసి కృషి చేస్తాయి. వాటిని నిరయగా 
ఒక్కసారిగా అణచి వేయటం కర్తవ్యం. ఆ పని అభయవృత్తితో మోక్షకామన సాధించగలుగుతుందని ఉపకీచక వధ తత్తబోధ 


చేస్తుంది. 


భర్త యొక్క (ప్రేరణతో సుదేస్ష సైరంధ్రిని బహిష్కరించటానికి యత్నించటం అజ్ఞాతవ్రతంలో అంతఃపుర పరంగా 
ఏర్పడిన పెద్ద విఘ్నం. దీనిని తట్టుకొంటే మోక్షకామన విజయం సాధించినట్లే. విఘ్నాలలో (ప్రకృతికి సంబంధించిన భయాదులు, 
బుద్దికి సంబంధించిన అనుమానాలూ (ప్రధానమైనవి. విరాటుడూ సుదేష్టా ఆ రెండు విఘ్నాలనూ సైరంధికి కల్పించారు. ఆమె 
గంధర్వపతుల ఆ(గ్రహాను[గ్రహాలను గూర్చి చెప్పి తన సైరం(్రీ వృత్తిని స్థిరపరచుకొన్నది. అంటే మోక్ష కామనకు అంతశ్ళ(త్రువులు 
(అంతఃపురంలోని శత్రువులు) ఎదురైతే తనలో దివ్యశక్తులను ప్రదర్శించగలిగిన యమ నియమాది అష్టాంగ యోగాది సిద్ధులను 
చూపించి వాటిని దమించటం జరుగుతుంది. ఈ తాత్సర్యమే సుదేష్ష కొలువులో ఆమెకు గంధర్వభయాన్ని కలిగించి సైరంధ్రి 
నిర్భయంగా జీవించటంలో ధ్వనింపజేయబడుతున్నది. 


మొత్తంమీద కీచకవధ మనశ్చాంచల్య నివారణ సాధనను బోధిస్తుందని తాత్పర్యం. 
5. దుర్యోధన దురాలోచన - తామసికవృత్తుల విజృంభణ 


(1) దుర్యోధనుడి గూఢచారులు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులను గుర్తించలేకపోయారు= దుర్యోధనుడంటే చెడు 
మార్గంలో ముక్తిసాధన శక్తులను నాశనం చేయాలని యత్నించే తామసిక ప్రవృత్తి. అతడి చారులు అతడి దుష్టమైన ఆలోచనలకు, 
యత్నాలకు (ప్రతినిధులు. వారికి యమ నియమాభయ బుజువర్తనాది వృత్తులు గుప్తంగా జ్ఞానంలో లీనమై సర్వప్రకృతి యందు 
(బ్రహ్మాన్ని దర్శించే యోగంలో (బ్రహ్మాభేద స్థితిని సాధించి ఉండటం చేత, అట్టి సాత్మికవృత్తులను తామస వృత్తులు 
గుర్తించలేకపోయాయి. దుర్యోధనుడు స్వయంగా తామసవృత్తులకు నాయకుడు కావటం చేత అతడూ విఫలుడైనాడు. 


(2) దుర్యోధనుడు భీష్మ ద్రోణ కృపాశ్వత్తామల సలహాలను కోరాడు. భీష్ముడు పాండవులుండే దేశ లక్షణాలు చెప్పాడు. 
దుర్యోధనుడి నాశ్రయించి ఉన్న భీష్మాదులు (బ్రదుకు తెరువుకై తామసవృత్తుల నాశ్రయించి స్వేచ్చను కోల్పోయి ఉన్న సాతిక 
వృత్తులు. వీరిని పాక్షిక సాత్తికవృత్తు లనవచ్చును. ఈ పాక్షిక సాత్తిక వృత్తులు సాధకులలో శుద్ద సాత్తిక వృత్తులు గూఢంగా ఏ 
విధంగా ఉంటాయో తెలిసికొని చెప్పగలరు. కాని, వాటిని బహిర్గతం చేయలేవు. భంజించలేవు. అందువలన భీష్ముడి సలహా 
ననుసరించి పాండవుల అజ్ఞాతవాసవ్రతాన్ని భగ్నం చేయటానికి దుర్యోధనుడు యత్నం చేశాడు. అంటే పాక్షిక సాత్తిక వృత్తుల 
సహాయంతో మోక్ష సాధన వృత్తులను గుర్తించే మెలకువ తెలిసికొన్నాడన్నమాట. తామస వృత్తులతోనే కాక, పాక్షిక సాత్త్విక 
వృత్తులవలన కూడా మోక్షసాధన వృత్తులకు విఘ్నాలు తప్పవన్నమాట! 


(3) కీచక సంహార వార్త ఒక కీలకం. కీచకుడిని చంపింది భీముడనీ, దానికి కారణమైన వనిత ద్రౌపది అనీ దుర్యోధనుడు 
ఊహించాడు. ముక్తికామన సాధనలోని లోపాలను సరిచేసే మనఃప్రవృత్తితో (ప్రేరేపించబడిన అభయవృత్తిచేత మనశ్చాంచల్యాన్ని 
తుదముట్టించగలదన్న కీలకాన్ని తామసవృత్తి పసికట్టింది. దొంగ గుట్టు దొంగకే తెలుసు. అందుకే దుర్యోధనుడికి కీచకవృత్తాంతం 
కీలకమై తోచింది. కర్ణాదులకు ఆ రహస్యం తోచకపోవటానికి కారణం వారు శుద్ద తామసగుణ వృత్తులు కాకపోవటమే. 


హో 98 
6. గోగ్రహణ వ్యూహం - ఇంద్రియ వ్యాపారాల వశీకరణ యత్నం 


దుర్యోధనుడు పాండవులను గుర్తించి వారిని మరల అరణ్యాజ్ఞాతవాసాలకు పంపాలని దురాలోచనం చేశాడు. 
పాండవులను గుర్తించటానికి గోగ్రహణం ఉపాయమయింది. అంటే (బ్రహ్మానుభవ యోగంలో మునిగి ఉన్న ఇం(ద్రియ వృత్తులను 
వ(క్రమార్గానికి మళ్ళించి తామసిక వృత్తుల అధీనంలోకి తీసికొని రావాలని చేసే తామసిక ప్రయత్నం గోగ్రహణ యత్నం. 


గోగ్రహణం రెండు ముఖాలుగా సాగింది. 1. దక్షిణ గోగ్రహణం 2. ఉత్తర గోగ్రహణం. దక్షిణగోగ్రహణమంటే దక్షిణ 
దిక్కున ఉన్న విరాటుడి గోవులను (గ్రహించటమని బాహ్యార్థం. సాధకుడిలో 'సర్వం ఖల్విదం (బ్రహ్మ సాధనలో సమర్థములైన 
ఇంద్రియాల గుట్టు మట్టులను గ్రహించటమని అంతరార్థం. ఉత్తర గోగ్రహణమంటే ఉత్తర దిక్కున ఉన్న విరాటుడి గోవులను 
(గ్రహించటమని బాహ్యార్థం. సాధకుడిలోని సాత్త్విక శక్తులతో నిత్యం పోరాటం సాగించే అపరాశక్తి యొక్క తామసిక వృత్తి 
(దుర్యోధనుడు) పాక్షిక సాత్త్విక వృత్తుల (భీష్మాదుల) సాయంతో అహంకారమమకార వృత్తులను నాశనం చేసే దేశంలో 
(మత్స్యదేశంలో) విశ్వ (ప్రకృతిలో (విరాటుడి) శ్రేష్టమైన మార్గంలో (ఉత్తర దిశలో) ఉన్న ఇంద్రియ వ్యాపారాలను (గోవులను) 
పట్టుకొని ముక్తి వృత్తులను (పాండవులను గుర్తించి) నాశనం చేసే ప్రయత్నం - అని ఉత్తర గోగ్రహణంలోని అంతరార్థం. 


7. దక్షిణ గోగ్రహణం - అభయవృత్తి విజయం 


(1) త్రిగర్తాధీశుడయిన సుశర్మ దక్షిణ గోగ్రహణం చేశాడు= సు+శర్మ అంటే చక్కని మోక్షసుఖం అని భావం. త్రిగర్త 
దేశం అంటే త్రిపుటీసాధన. ధ్యాత ఒక్కటే తప్ప ధ్యేయం ధ్యానం వేరుగా లేవని తెలిసి, తానే సర్వప్రకృతి స్వరూపంగా తెలిసికొనటం 
త్రిపుటీ సాధన. సాధకుడే సాధ్యమైన భగవంతుడూ, సాధకుడే సాధనలూ కూడ బౌతాడు- అని గుర్తించే సాధన సుశర్మ. మోక్షం 
త్రిపుటీ సాధన వలననే సాధ్యం అనే విశ్వాసానికి సుశర్మ (ప్రతినిధి. మత్స్యదేశం మీద సుశర్మ ఇదివరలో దాడి చేశాడు కాని, 
కీచకుడి చేతిలో ఓడిపోయాడు. కీచకుడు లేని మత్స్యదేశం మీద దండెత్తి విరాటుడిని ఓడించి పగతీర్చుకొనటం సుశర్మ వ్యూహంలోని 
పరమ ప్రయోజనం. దక్షిణ గోగ్రహణ యుద్దానికి విరాటుడితో కలిసి పాండవులు రాకపోవచ్చుననీ, ఆ తరువాత దుర్యోధనుడు 
చేసే ఉత్తర గోగ్రహణంలో తమకు ఆశ్రయమిచ్చిన విరాటుడిని రక్షించుకొనటానికై పాండవులు కౌరవులతో యుద్దానికి దిగవచ్చుననీ 
దుర్యోధనుడి ఊహ. 


దీని తాత్పర్యం గ్రహిస్తే - సుశర్మ భావంలో విరాటుడిని పట్టుకొంటే పాండవులను గుర్తించినట్టే, పట్టుకొన్నట్టే, 
“సర్వంఖల్విదం బ్రహ్మ” అనే సాధనలో (ప్రకాశించే విరాట్టును పట్టుకొంటే మోక్ష సాధన (ప్రవృత్తులను పట్టుకొన్నట్టే. అయితే 
మోక్ష సుఖానికి (ప్రతినిధి అయిన సుశర్మ మనశ్చాంచల్యం వలన ఒకసారి ఓడిపోయాడు. ఇప్పుడు దుష్ట్రమార్గంలో ముక్తి సాధన 
ప్రవృత్తులకు అపకారం తలపెట్టే తామస ప్రవృత్తి (దుర్యోధనుడి) అండ చేరాడు. తామసికవృత్తి యొక్క వ్యూహంలో భాగంగా 
మోక్షసాధన (ప్రవృత్తిలో సమర్థాలైన ఇం(ద్రియాలను పట్టి కల్లోలపరచాలని యత్నించాడు. అందువలన అతడి సాధన కపట 
al cr (2) ౧ 
సాధనగా మారింది. 


విరాటుడికి స్వయంగా తమ్ములున్నారు. కొడుకులున్నారు. వారందరు సమర్భులే. వారందరి కంటే మిన్నగా ధర్మజ 
భీమ నకుల సహదేవులు ఆసటగా బాసటగా నిలిచారు. కవచంగా అతడిని రక్షించారు. అట్లా జరుగుతుందని సుశర్మ ఊహించలేదు. 


(2) సుశర్మ విరాటుడిని బంధించి తన రథం మీద ఉంచాడు. ధర్మజుడు విరాటుడిని విడిపించండని భీమనకుల 
సహదేవులను ఆజ్ఞాపించాడు. భీముడు విజృంభించి నకులసహదేవులతో కలసి, సుశర్మను బంధించి విరాటుడిని విడిపించాడు. 
దీని తాత్పర్యాన్ని ఇట్టా భావించవచ్చును. 'సర్వం ఖల్విదం (బ్రహ్మ అనే సాధనలో విరాట్సురుషుడిని (విశ్వ ప్రకృతిని) త్రిపుటి 
బద్దమైన వాసనా విముక్తి జన్యమైన సుఖ వృత్తి వశపరచుకొన్నది. కాని, ఆ త్రిపుటి సాధన శుద్దసాత్తికవృత్తితో కాక, తామసిక 
వృత్తి యొక్క స్నేహంతో కూడిన పాక్షిక సాత్తిక వృత్తి (సుశర్ముతో జరిగింది. కాబట్టి మొదటి నుండి సాధనలో బలాన్ని బాగా 
పుంజుకొని ఉన్న యమనియమాది సాత్తిక సాధన పాటవం యొక్క ఆమోదంతో సాధకుడిలోని అభయవృత్తీ, ఐహిక భోగ విరక్తి 


పీర్రిక్ర - 99 


వృత్తీ జ్ఞానవృత్తీ కలిసి విశ్వప్రకృతిని కపట సాధన నుండి విడిపించి శుద్ద సాత్మిక సాధనంతో విశ్వప్రకృతిని జ్ఞానప్రకాశంలో 
విలీనం చేశాయని (గ్రహించాలి. 

ఒక్కొక్కసారి దుర్యోధనాది తామసిక శక్తుల కంటె సుశర్మవంటి కపట సాత్త్విక శక్తుల వలననే మోక్షసాధనకు బలమైన 
అవరోధాలు కలుగుతాయనీ, వాటిని మోక్షసాధన శక్తులు సంఘటితంగా ఎదుర్కొని తమ ఆధ్యాత్మిక సాధనను రక్షించుకొనాలనే 
హితవు దక్షిణ గోగ్రహణ కథ వలన మనకు అందుతుంది. 


8. ఉత్తర గోగ్రహణం - తామసిక వృత్తులపై బుజువర్తన సాధించిన విజయం 


1 దుర్యోధనుడు భీష్మాదుల సాయంతో పాండవులను గుర్తించి వారి అజ్ఞాతవాసవ్రత నియమాన్ని భంగం చేయాలని 
చేసిన బృహత్తరమైన ప్రయత్నం ఉత్తర గోగ్రహణం. అంటే- అపరాశక్తి యొక్క తామసిక వృత్తి - తనకు సాయపడుతూ తనతో 
జతపడి ఉన్న పాక్షిక సాత్మిక శక్తులను తన వెంట నడిపించుకొని సాధకుడి విశ్వప్రకృతిలోని (శ్రేష్టములైన సాతికాలైన ఇంద్రియ 
వ్యాపారాలను పట్టుకొని ఆ ముక్తి వృత్తులను నాశనం చేయటానికి పూనుకొన్నది. అది ముక్తిసాధన ముందుకు సాగకుండ 
అపరాశక్తి కపటవర్తనంతో చేసిన ప్రబల విఘ్న (ప్రయత్నం. 

2. విరాట నగరంలో అప్పుడున్న విరటుడి సంతానం ఉత్తరుడు, ఉత్తర. అంటే ఉన్నత మార్గాన సాధకుడిని తరింపజేసే 
ముక్తిసాధనావృత్తు లన్నమాట. అవి విశ్వరూప ప్రకృతిలో చైతన్యవంతంగా ఉన్నాయి- అని భావం. ఉత్తరుడికి భూమింజయుడు 
అనే మరొక పేరు ఉన్నది. అంటే- భూమికి సంబంధించిన (ఐహికాలైన) వాంఛలను జయించే కోర్కెల ఉన్నత సాధనా వృత్తి. 


3. గోపాలుడు ఉత్తర గోగ్రహణ వార్తను ఉత్తరుడికి నివేదించి, కౌరవులను ఓడించి గోగణాన్ని రక్షించుకొనుమని 
కోరుతారు. సాధకుడిలోని (శ్రేష్టములైన ఇంద్రియ వ్యాపారాలను పరిరక్షించే మనోవృత్తులు అపరాశక్తియొక్క తామసికవృత్తులు 
చేసిన అపహరణ వృత్తిని గురించి ఉన్నత మార్గాన తరింపజేసే పరాశక్తియొక్క ఉన్నతమైన విశ్వరూపోపాసనా సాధనను (ప్రబోధించి 
తెలియ జేశాయన్నమాట. 


4. బృహన్నలను సారథిగా చేసికొనుమని ఉత్తరద్యారా ఉత్తరుడికి (ద్రౌపది సూచించింది. విపత్కర పరిస్థితులలో సాధకుడిలోని 
ముక్తిమనోవృత్తి (ద్రౌపది) విశ్వ ప్రకృతిలోని ఉన్నత చైతన్యవృత్తిని (ఉత్తరను) ప్రేరేపించింది. ఐహిక వాంఛా విజయం సాధించాలని 
ఉత్సాహపడే (శ్రేష్టమైన ముక్తిసాధన (ఉత్తరుడు) విస్తారమైన అసంగయోగవృత్తిని (బృహన్నలను) సారథిగా చేసికొంటే అపరాశక్తి 
యొక్క తామసిక వృత్తిని ఓడించవచ్చునని సూచించబడింది. 

5. షండవేషంలో రథంమీద శమీవృక్షాన్ని సమీపిస్తున్న అర్జునుడిని చూచి భీష్మాదులు భయపడ్డారు. శమీ వృక్షం అంటే 
శమం. అంతరింద్రియ నిగ్రహం. షండవేషం అంటే నిర్గుణ నిరాకార తత్త్యం. రథం అంటే శరీరం. శరీరం ధరించిన అధ్వైత 
భగవత్తత్త్యంగా శమ(ప్రధానమైన బుజు్రవర్తనా శీలాన్ని గుర్తించటమే, షండవేషంలో రథం మీద ఉన్న అర్జునుడిని గుర్తించటం. 
సాధకుడిలోని పాక్షిక సాత్తిక వృత్తులు (భీష్మాదులు) సాక్షాత్‌ అద్వైత పరమాత్మతత్త్యాన్ని గుర్తించటంతో తమలోని అపరాశక్తి 
యొక్క తామసిక వ్యాపారం ఇక పనిచేయలేదని భయపడ్డాయి. 


6. యుద్దంలో అర్జునుడు తనంతట తాను భీష్మ ద్రోణులను ముందుగా కవ్వించలేదు. లక్ష్యం దుర్యోధనుడికి ఓటమి 
రుచి చూపించి బుద్ది చెప్పటమే. అతడికి అండగా నిలిచేవారిని తగిన విధంగా దండించటమే. గోవులను మళ్ళించటం ముఖ్య 
(ప్రయోజనంగా కనపడుతున్నా, అది అవాంతర ప్రయోజనంగా మారింది. ఈ కథార్జాల అంతరార్థాన్ని ఈ విధంగా భావించవచ్చును. 
సాధకుడిలోని పాక్షిక సాత్విక వృత్తులు రాజ్యసంపద కొరకు తామసిక వృత్తికి లోబడినా, అవి సహజంగా సాత్తిక (ప్రవృత్తులే 
కావటం చేత అవి ముక్తిమార్గానికి అడ్డం నిలువవు కాబట్టి, వాటిని నిర్లిప్తంగా వదలివేయటం నీతి. ఒకవేళ తామసిక వృత్తి 
ప్రేరణతో అడ్డుపడ్డప్పుడు అణచివేయాలి. అంటే- సాధనకు అడ్డురాని (ప్రవృత్తుల జోలికి అనవసరంగా వెళ్ళగూడదని సాధన 


రహస్యం. 


పీర్రిక - 100 


7. దుర్యోధన కర్ణాదులను ఓడించటమే అర్జున పరాక్రమ ధ్యేయం. ధర్మానుశాసనంలో వర్దిల్లి మోక్షసాధన కనువైన 
శమమార్గంలో సాగుతున్న బుజుప్రవర్తనాశీలం తామసిక రాజసిక శక్తులను అవలీలగా ఓడించి విజయాన్ని సాధించగలదనే 
ఆధ్యాత్మిక సందేశం అర్జున పరాక్రమ వృత్తమైన ఉత్తరగోగ్రహణ యుద్దగాథలో ధ్వనితం. 


8. ఉత్తరార్టునుల వృత్తం - ఉత్తరుడు= ఉన్నత మార్గాన సాధకుడిని తరింపజేసే ముక్తి సాధనా వృత్తి. అర్జునుడు 
బుజువర్తన (ప్రవృత్తి. బృహన్నల= పరమాత్మ తత్తం. సాధకుడి ముక్తి సాధనా (ప్రవృత్తి పరతత్త్యాన్ని ఆశ్రయించి, తామసిక 
ప్రవృత్తులపై చేసే యుద్దానికి సారథ్యం వహించుమని ప్రార్థించింది. ధైర్యం కోల్పోయిన ఉత్తరుడి రథానికి బృహన్నల సారథిగా 
ఉండి నడిపాడు. తామస (ప్రవృత్తి విజృంభణాన్ని చూచి ముక్తి సాధన (ప్రవృత్తి ధైర్యాన్ని కోల్పోయింది. అప్పుడు పరమాత్మతత్త్యం 
అభయమిచ్చి ముక్తి సాధన రూప బుజువర్తన శీలరూపమైన తన సగుణరూపాన్ని చూపి ఉన్నత మార్గంలో ముక్తిసాధన పద్దతిని 
ప్రదర్శించి చూపించింది. అప్పుడు ఆ బుజు (ప్రవర్తన లీలను దర్శిస్తూ ముక్తి మార్గాన్ని తెలిసికొన్న ఉన్నత మార్గవర్తి అయిన 
సాధకుడు ఉత్తరుడు. రథికుడు సారథి అయ్యాడు. సారథి రథికుడయ్యాడు. విజయం సాధించింది ఒకరు. విజయుడని 
ప్రకటించబడింది మరొకరు. అయినా వారిరువురి భావనలో అద్వైతమే నిలిచింది. అది ఉత్తరార్డునులు బోధించిన అద్వైతానుభూతి. 


9. విరాటుడు ధర్మరాజును సారెతో కొట్టటం. (ద్రౌపది ధర్మజుని రక్తం భూమిమీద పడకుండా బంగారు పాత్రలోనికి 
పట్టటం-అంటే= అష్టాంగ యోగ సాధన చాల పవిత్రమైనదనీ, దానికి ఏమాత్రమూ ఆఘాతం జరుగనీయకూడదనీ, అట్టా 
జరిగితే ముక్తి మార్గ సాధన పూర్తిగా దెబ్బతింటుందనీ అంతరార్థంగా గ్రహించాలి. 


10. ఉత్తరాభిమన్యుల వివాహం: ఉత్‌+తర= ఉన్నత పదంలో తరింపజేసే జ్ఞాన మనోవృత్తి అని అర్థం. అభిమన్యుడూ 
'అభితః మనుతే ఇతి అభిమన్యుః- అంతటా పరమాత్మను తలచే (దర్శించే) వాడు అని అర్థం. ఉత్తరాభిమన్యుల వివాహమంటే 
ఉన్నత పథంలో సాగే సాధకుడి మనోవృత్తి 'సర్వం ఖల్విదం బ్రహ్మ” సాధనను కూడినప్పుడే ముక్తిని సాధించగలదని తాత్పర్యం. 
ఈ ముక్తి సాధనాసిద్దికి మూలం గొప్ప అసంగవృత్తితో కూడిన బుజుప్రవర్తన శీలం అనే సత్యాన్ని కూడా ఇక్కడ స్మరించాలి. 


9. విరాటపర్వతత్త్వం - “సర్వం ఖల్విదం బ్రహ్మొసాధన 


“సర్వం ఖల్విదం బ్రహ్మ” సాధనా(క్రమంలో ముఖ్యములైన సాధనములలో బలమైనవి అభయవృత్తి ఒకటీ; గొప్ప 
అసంగవృత్తితో కూడిన బుజు (ప్రవర్తన మజియొకటీ అనీ, ఆ రెండింటిలోనూ కూడా బుజువర్తనా శీలానికి ఎంతో ప్రాధాన్యం 
ఇవ్వాలనీ, విరాటపర్వకథలో అంతరార్థపరంగా సారాంశాన్ని సాధకులు సులభంగానే అర్థం చేసికొనగలరు. రామాయణంలో 
సుందరకాండ పఠనం సర్వకామితాలను తీరుస్తుం దన్నట్టే భారతంలో విరాటపర్వం చదివితే వర్షాలు కురువక క్షామం వచ్చిన 
కాలంలో వర్షాలు కురిసి పంటలు పండి సుభిక్షంగా కాలం గడుస్తుందనే వాడుక వుంది. అంటే - సాధనాలు గొడ్డుపోయి మనస్సు 
కలవరము పడే సమయంలో బలమైన అభయవృత్తితోనూ, గొప్ప బుజుప్రవర్తనతోనూ “సర్వం ఖల్విదం బ్రహ్మ” సాధన సాగిస్తే 
పాఠకులకు సంపూర్ణ ముక్తి లభించటం ఖాయం అని విరాటపర్వ పఠనానికి చెప్పిన ఫల(శ్రుతిని మనం అంతరార్హపరంగా అర్థం 
చేసికొనాలి.” (అంతరార్థ భారతము పు.271). 


(కళాప్రపూర్ణ, సరస్వతీ కంఠాభరణ, తత్త్వార్హ 'ప్రబోధక, విద్వాన్‌ డా. వేదుల సూర్యనారాయణ శర్మగారు రచించి 
(ప్రచురించిన 'అంతరార్థ మహాభారతము” (ముక్తిసాధనా మార్గము) (1986) అనే (గంథం ఈ అంశాన్ని వివరించటంలో బాగా 
తోడ్పడింది. కొన్ని వాక్యాలు అందులో నుండి యథాతథంగా కూడా వాడుకొన్నాను. అందుకు కృతజ్ఞుడను). 


27. కవిత్రయ నుహాభారతం - వ్యాఖ్యానం 


ఆదికావ్యమైన ఆంధ్ర మహాభారతం తెలుగులో అవతరించి దాదాపు వెయ్యేళ్ళు జౌతున్నా ఇంతవరకు దానికి సమ(గ్రవ్యాఖ్య 
వెలువడలేదు. ఆంధ్రుల అభిమాన దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి అనుగ్రహంతో కవిత్రయ మహాభారతానికి తెలుగులో శిష్ట 


పీర్రిక - 101 


వ్యావహారిక భాషలో సరళవ్యాఖ్య వెలువడటం ఆంధధ్రావళి ఆనందించే అపూర్వమైన సాహిత్యోత్సవం. శ్రీ తిరుమల తిరుపతి 
దేవస్థానంవారు భారతీయ వైదిక ధర్మ ప్రచార మహోద్యమాన్ని చేపట్టి మహనీయంగా సాగిస్తున్నారు. అందులో ఈ పంచమ వేద 
వ్యాఖ్యాన ప్రణాళిక ఒక మహత్తర సారస్వత యజ్ఞం. ఏడుకొండలస్వామి మాత్రమే చేపట్టి ధర్మరక్షణ కళా ప్రావీణ్యంతో ఈ 
బృహత్తర ధర్మకార్యాన్ని ప్రజలకు ప్రసన్నంగా ప్రసాదించగలిగిన పరమదయాళువు. ఆ దేవదేవుడి కృపాకటాక్షాలతో పండితులు, 
పెద్దలు పదునెనిమిది పర్వాల ఈ దివ్య 'ప్రబంధమండలిని పరిష్కరించి, (ప్రతిపద్యానికి వ్యాఖ్యానం వెలయించి, సవిమర్శకమైన 
పీఠికలు సంతరించి, కథాసారాదులతో సర్వార్థసాధకంగా రూపొందించి, సర్వాంగసుందరంగా (ప్రచురించి, సామాన్య (ప్రజలకు 
అందుబాటులో ఉండేటట్టు చేయటం తెలుగువారు చేసికొన్న వెలుగుల పుణ్యం. ఈ పవిత్ర మహత్తర ప్రయత్నానికి శ్రీ తిరుమలేశుని 
పక్షాన బాధ్యత వహించి అభ్యుదయ పరంపరను విజయవంతంగా సమకూరుస్తున్న మాన్యులు, మహనీయులు టి.టి.డి. బోర్డు 
ఛైర్మన్‌, కార్యనిర్వహణాధికారి మొదలైన అధికారులూ, సంపాదకులూ, వారి సహకారులూ, సంపాదక సలహా మండలుల సభ్యులూ, 
వ్యాఖ్యాతలుగా పాల్తొన్న విద్వన్మణులూ, “ఎడిటోరియల్‌ సెల్‌ సభ్యులూ, పలురకాలుగా దీనికి తోడ్పడుతున్న అధికార అనధికారులూ 
ధన్యులు. వారికి నా కృతజ్ఞతాభివందనాలు. 


పదునెనిమిది పర్వాలలో ఆదిపర్వం మొదటి సంపుటి. అది రెండు భాగాలుగా వెలువడింది. సభాపర్వం రెండవ సంపుటిగా 
రూపుదిద్దుకొన్నది. విస్తృతమైన ఆరణ్యపర్వం మూడవ సంపుటిగా రెండు భాగాలలో (ప్రచురించబడింది. మొదటిభాగం నన్నయ 
రచించిన ఆరణ్యపర్వభాగం. రెండవ భాగం ఎల్టాపగడ పూరించిన ఆరణ్యపర్వశేషం. ఈ విధంగా విభజించబడి ప్రచురించటం 
తెలుగులో ఇదే ప్రథమం. అది దాని ప్రత్యేకత కూడా. ఇక నాల్గవ సంపుటి ఈ విరాటపర్వం. 


ప్రతి యేటా, పల్లెపల్లెలా వఏరాటపర్వాన్ని వినటం తెలుగువారి ధార్మిక సంస్కృతి. -ఈ పర్వాన్ని విన్నా, తెలిసి చదివినా, 
చదువుకొన్నా వారి జీవితాలలో విజయపరంపరలూ, శుభపరంపరలూ కలుగుతాయి. విరాటపర్వం చదివినచోట సకాలంలో 
వానలు పడి దేశం సుభిక్షమౌతుంది. దేశాన్ని [క్రమ్మిన అజ్ఞాత ప్రమాదజీమూతాలు తొలగిపోయి ధర్మప్రకాశం వెల్లివిరుస్తుంది. 
విరాటపర్వం చతుర్ధమే కాదు, చతుర్విధ పురుషార్థఫలప్రదం! 


విరాటపర్వ వ్యాఖ్యానాన్ని, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆశ్వాసం చొప్పున, విద్వన్మణులైదుగురు రచించారు. ప్రథమాళ్వాస 
వ్యాఖ్యాత ఆచార్య కె. సర్యోత్తమరావుగారు - శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ఆంధ్ర శాఖాధ్యక్షులుగా పనిచేసిన ప్రసిద్ద పరిశోధకులు. 
ద్వితీయాశ్యాస వ్యాఖ్యాత డాక్టర్‌ ఆర్‌. అనంతపద్మనాభరావుగారు - ప్రసిద్దాంధ్రాచార్యులేకాక ప్రస్తుతం (క్రొత్త ఢిల్లీలో దూరదర్శన్‌ 
డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌. తృతీయాశ్వాస వ్యాఖ్యాత శ్రీ సింగరాజు సచ్చిదానందంగారు - తిరుమల తిరుపతి దేవస్థానం కళాశాలలో 
ఆంధ్రోపన్యాసకులుగా పనిచేసిన (ప్రముఖ విద్వాంసులు. చతుర్థాశ్యాస వ్యాఖ్యాత డాక్టర్‌ మేడవరం వేంకట నారాయణశర్మగారు - 
మదనపల్లె బి.టి. కళాశాలలో ప్రాచార్యుడుగా పనితెసిన పండితవర్యులు. పంచమాశ్వాస వ్యాఖ్యాత డాక్టర్‌ కె. రామగోపాల 
కృష్ణమూర్తిగారు - ప్రభుత్వ కళాశాలాచార్యులు, ప్రముఖ సాహితీవేత్త. పంచాగ్నుల వలె (ప్రకాశించే ఈ పండిత పంచకం 
ప్రతిభాపూర్ల్ణంగా వ్యాఖ్యానాలను రచించి ఈ వరాటపర్యాన్ని విజ్ఞానపర్వంగా మార్చారు. వారికి నా నమోవాకాలు. 


తిక్కన కవిత్వంలోని కళాశిల్ప విశేషాలను సహృదయులకు అందుబాటులోకి తీసికొని రావటానికి నేను చాలా చోట్ల 
విశేషవ్యాఖ్యలు వ్రాసి వివరించాను. అవి 'సంపా.' అనే సంకేతాక్షరాలతో సూచించబడ్డాయి. విరాటపర్వ వైశిష్ట్యాలను తిక్కన జీవిత 
కవితా శిల్ప విశేషాలను సవిమర్శకంగా పీఠికలో వివరించాను. విరాటపర్వ కథాసారం సర్వజన సులభంగా సంతరించాను. 
అందులో ఈనాటికీ తెలుగువారి నాల్కలమీద నాట్యం చేస్తున్న కొన్ని మధురమైన పద్యాలను మధ్యలో పేర్కొన్నాను. ఈ 
ప్రయత్నం ఆంధ్రావళి ఆమోదాన్ని పొందుతుందని ఆశిస్తున్నాను. విరాటపర్వ వ్యాఖ్యానం (ప్రామాణికంగా వెలువడటానికి నాకెన్నో 
విధాల సహకరించిన (ప్రముఖ విద్వత్కవులు, పరిశోధకులు డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావుగారికీ, మిత్రులు డా.అట్లా 


పీర్రిక - 102 


వెంకటరామిరెడ్డిగారికీ, ప్రూపులు సరిచూడటంలో తోడ్పడిన మిత్రులు శ్రీకె.పి. బాబుగారికీ, శ్రీమతి సుశీలా లక్ష్మీ విద్యానాథులకూ, 
ముద్రణ కనువైన అక్షరాకృతినిచ్చిన శ్రీ దత్తసాయి (గ్రాఫిక్స్‌ అధినేత్రి డాక్టర్‌ జి.యస్‌.లక్ష్మికీ నా హార్దమైన కృతజ్ఞతలు. 


పరమ కళ్యాణ భద్రమూర్తి శ్రీపద్మావతీ సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యమూర్తి. ఆ స్వామి వేదాత్ముడు, వేదాంతవేద్యుడు 
పరతత్తరూపుడు; అయినా భక్తసులభుడు, సాహిత్య సంగీత ప్రియుడు, రసానందరూపుడు. తిక్కన కృతి నిచ్చిన హరిహరనాథదేవుడు 
శ్రీ వేంకటేశ్వరస్వామివారే అని ఒక వాదం ఉన్నది. అదే నిజమైతే అంతకంటే కావలసిందేమున్నది? ఆ స్వామికే ఈ అక్షరవేదం 
అంకితం అయినట్లే. ఆ స్వామికి ఈ పంచమవేదం తులసీమాల, వ్యాఖ్యానం సుగంధ పరిమళసేవ, విరాటపర్వం విరులపూదండ. 
పూజ, విశేషాంశాలు పణ్యారాల సుగంధాల నివేదన, విరాటపర్వ పీర్రిక్ర విరాణ్మూర్తికి మంగళనీరాజనం. ఈ పర్వం స్వామివారికి 
సారస్వతమైన అక్షరార్భనం. సత్య శివ సుందర రూపుడైన స్వామివారి దివ్యసన్నిధిలో ఈ వ్యాఖ్యా సంపుటిని వాజ్మయారాధనలోని 
పుణ్య పూజాకుసుమ మంజరిగా సమర్సించుకొంటున్నాను. విశ్వ శ్రేయస్సును 'ప్రసాదించుమని ఆ విరాడ్రూపుని వేడుకొంటున్నాను. 


హైదరాబాదు జి.విసుబహ్మణ్యం 

23-11-2001 ప్రధాన సంపాదకుడు 
కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


కథాసారం - 103 


విరాటపర్వ కథాసారం 


“మహిత సముజ్ఞ్యలాకృతులు మానధనుల్‌ జనమాన్యు లంగనా 
సహితము గాంగ నేమిగతి సమ్యగుపాయ నిగూఢ వృత్తిమై 

నహితుల కప్రభేద్యముగ నా పదుమూండగు నేడు మత్పితా 

మహులు చరించి రంతయు౯(గమంబున నా కెణుగంగC జెప్పుమా!” 


అని జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఆసక్తిగా అడిగాడు. చతుర్థం, ఊర్జితకథోపేతం, నానారసాభ్యుదయోల్లాసి అయిన 
విరాటపర్వకథ వైశంపాయనుడు వినిపించ నారంభించాడు. పాండవులు తమ వెంట అగ్నిహోత్రాదులతో వస్తున్న వేలాది 
బ్రాహ్మణోత్తములను ఆగండని అభ్యర్థించారు. బాహ్య పరివారానికి సముచితమైన వీడ్కోలు పలికారు. వారొక ఏకాంత (ప్రదేశంలో 
నిలిచారు. ధౌమ్యుడు వారివెంట ఉన్నాడు. కురుజనపదానికి చుట్టుపట్టనున్న పాంచాల, చేది, మత్స్య, సాళ్వ, విదేహ, బాహ్మిక, 
దశార్ల, శూరసేన, కళింగ, మగధ దేశాలలో నివాసయోగ్యమైనదానినిగా మత్స్యదేశాన్ని ఎన్నిక చేశారు. మత్స్యనరపతి సుజనహితుడు, 
ధర్మశీలుడు కావటం చేత అతడి కొలువులో మారువేషాలలో చేరి అజ్ఞాతవాస (వ్రతాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. 


పాండవుల అజ్ఞాతవాస జీవితం 


ధర్మజుడు సన్యాసి వేషంలో కంకుడనే పేరుతో రాజుకు చెలికాడై విద్యాగోష్టులతో, పుణ్యకథా సల్హాపాలతో, అనువైనప్పుడు 
అక్షక్రీడతో గౌరవప్రదంగా గడపాలని నిర్ణయించుకొన్నాడు. 


భీమసేనుడు వంటలవాడై, వలలుడనే పేరుతో రుచికరాలైన వివిధ వంటకాలను (ప్రభువుకు వండి వడ్డించటానికీ, రాజు 
కోరితే మల్గులతో గాని, కరిసింహవ్యాఘ్రాదులతో గాని పోరి వినోదాన్ని కలిగించటానికి పూనుకొన్నాడు. 


అర్జునుడు బృహన్నలాఖ్యుడైన పేడియె అంతఃపుర కన్యలకు వివిధ నాట్య విశేషాలను నేర్పటానికి చేరదలచుకొన్నాడు. 
ఊర్వశి యిచ్చిన శాపం, ఇంద్రుడి వరం పార్టుడికి అజ్ఞాతవాసంలో అనువైన సాధనాలుగా పనికివచ్చాయి. 


నకులుడు దామ[గ్రంథిగా అశ్వశాలలో ప్రవేశించి అశ్వశిక్షణ చాతుర్యాన్ని ప్రదర్శించటానికీ, సహదేవుడు తంత్రీపాలుడుగా 
గోరక్షణ నైపుణ్యాన్ని వెలార్భటానికీ నిశ్చయించుకొన్నారు. ద్రౌపది సైరంధ్రిగా సుదేష్టారాణి కొలువులో చేరి మాలిని అనే పేరుతో 
మలినమైన పనుల జోలికిపోక, గౌరవప్రదంగా అంతఃపురంలో అజ్ఞాతవాసం గడపటానికి నిర్ణయించుకొన్నది. ధౌమ్యుడు శాంతి 
రక్షా మంత్రాలు చదివి వారిని సాగనంపి తానొక ఆశ్రమంలో ఆగిపోయాడు. 


పాండవులు భార్యా సమేతులై అడవి దారులలో నడిచి మత్స్యనగరాన్ని సమీపించారు. ఊరి వెలుపల నున్న శ్మశానంలో 
భయంకరంగా పెరిగి ఉన్న శమీవృక్షానికి తమ ఆయుధాలను శవాకారంలో మూటగట్టి వ్రేలగట్టారు. తాము నదిలో స్నానం 
చేశారు. అజ్ఞాతవాసంలో ఎవరూ వారిని కనుగొనకుండా ఉండేటట్టు వరమిచ్చిన ధర్మదేవతను ప్రార్థించారు. వారు సంకల్పించిన 
రూపాలు, వేషాలు అత్యంత సహజంగా అమరాయి. అదృష్టవశాత్తు విరాటరాజు ఆనాడు నగరం వెడలివచ్చి బయలికొలువు 
ఇస్తూ ఉండటం చేత అవలీలగా అతని కొలువులో చేరిపోయారు. (ద్రౌపది సైరం(ధ్రిగా కుదిరిపోయింది. తమ తమ కొలువులలో 
నైపుణ్యాన్ని ప్రకటించి అందరి మన్ననలనూ పొందగలిగారు. వారిలో వారు రహస్య నామాలతో పిలుచుకొంటూ వీలైనప్పుడెల్లా 
కళ్ళారా చూచుకొంటూ కాలక్షేపం చేస్తున్నారు. 


ఒకసారి విరటుడి కొలువులో మల్లవీరుల సమావేశమయింది. ఆ సమయంలో ఎక్కడినుండో ఒక భయంకరకాయుడైన 

మలుడు వచ్చి తనను గెలిచే వారెవరైనా మత్స్యనాథుడి సభలో ఉన్నారా? అని గదించాడు. అక్కడ గుమికూడిన మల్లయుద 
ar] యా లు ౧ (రా. 
నిపుణులందరూ అతడి భీకరాకారం చూచి నీరుగారిపోయారు. దేశం పరువు గంగపాలైపోయేటట్టుంది. విరాటుడు విచారపడ్డాడు. 


కథాసారం - 104 


అప్పుడు కంకుభట్టు వలలుడిని గురించి చెప్పి అతడిని పిలిపించుమన్నాడు. విరటుడు వలలుడిని పిలిచి ఆ మల్లుడిని ఎదుర్కొనుమని 
ఆజ్ఞాపించాడు; ధర్మరాజు కనుసైగతో అనుమతించాడు. 


భీముడి కానాడు పండుగగా తోచింది. వివిధ మల్లయుద్ద క్రీడా నైపుణ్యాలతో ఆ మల్లుడిని చాలా సేపు మూడు చెరువుల 
నీళ్ళు (త్రాగించాడు. చివరకు కాళ్ళూ చేతులూ పట్టి గిరగిర తిప్పి నేలపై కొట్టి నెత్తురు కక్కేటట్లు చరచాడు. ఆ మల్లుడు 
లు a లు — ow] ఛ్‌ 
భయంకరంగా ఓడిపోయాడు. విరటుడు మెచ్చి వలలుడికి కానుక లిచ్చాడు. వాటిని బీద (ప్రజలకు పంచుకొంటూ వలలుడు 
మత్తగజంవలె వంటశాలవైపు నడిచిపోయాడు. 


వలలుడి మల్లయుద్దమంటే విరటుడి కొక వినోదమయింది. అతడిచేత పులులు, సింహాల వంటి క్రూరమృగాలతో 
పోరించుకొని చూడటం మత్స్యరాజు కొక పీతి అయింది. అట్లా కొన్ని రోజులు తక్కువగా సంవత్సరం పూర్తికావస్తున్నది. 
ఒకనాడు- 


కీచకోదంతం 


మత్స్యరాజు బావమరది, ఆ దేశానికి దండనాథుడు, నూటైదుగురు కీచకులకు పెద్దన్న, రూపాభిమాని, నానాభరణశీలుడు, 
దుర్విదగ్దుడు, బలగర్వితుడు అయిన సింహబలుడు - అక్కగారైన సుదేష్టకు మైక్కటానికి వచ్చి ప్రక్కనే ఉన్న అపూర్వ 
లావణ్యమూర్తి సైరం(ధిని చూచాడు. మొదటి చూపులోనే మదనా్రానికి దాసుడైనాడు. ఆమెపై నుండి చూపును (ప్రక్కకు 
త్రిప్పుకోలేకపోయాడు. అంతవర కాతడు అంతటి అందగత్తెను చూడలేదు. అందుకు ఆశ్చర్యంలో మునిగిపోయాడు. త్రిమూర్తులకు 
కూడ పొందజాలనంత అందాన్ని సహజంగా పొందగల ఆ సుందరాంగి ఎవరో తెలిసికొనాలని అతడి మనసు ఉరకలు వేసింది. 
తమకంతో తలపులు తల్లడిల్లిపోసాగాయి. అతడికి తెలియకుండానే అతడు మన్మథవికార చేష్టలు పలురకాలుగా (ప్రకటించడం 
ప్రారంభించాడు. 


సైరం(ధ్రివైెపు సూటిగా చూపులో చూపుపెట్టి చూచాడు. ఆమెకు కోపం వచ్చి మొగమంతా చెమట పోసింది. అనుచితమైన 
పనులు ఆచరించటానికి ఆరంభించాడు. ఆమె నివ్వెరపోయింది. ఆమెను కళ్ళతో మింగేటట్లు చూశాడు. ఆమె గజగజవణికిపోయింది. 
ఆమెను సమీపించబోయాడు. ఆమె తెల్లబోయింది. ఆమె భయపడి సాత్తికభావాలు ప్రకటించినా ఆ దుర్విదగ్గుడు అవన్నీ 
మారవికారాలుగా భావించి రాగసాగర నిర్మగ్నుడైనాడు. ఆమెను గురించిన వివరాలను అక్కగారి నడిగాడు. 


కీచకుడి చిత్తవృత్తి సుదేష్లకు చీకాకు కలిగించింది. మాటమార్చి చూచింది. అతడి మనసు మారేటట్టు లేదు. అక్కగారితో 
మాట్లాడటం మాని సైరంధ్రితోనే సంభాషణ మొదలుపెట్టాడు. 'ఓ చంద్రవదనా! నీవంటి అందచందాలు ఈ లోకంలో మరెవ్వరికైనా 
ఉన్నాయా? నీ వెవరి కూతురవు? నీ భర్త ఎవరు? నీ పేరేమిటి?' అని (గ్రుచ్చి గ్రుచ్చి అడిగాడు. ఆమె మొగం తప్పించింది. 
అతడు విరహతప్తుడై ఆమె సౌందర్యాన్ని సంకీర్తనం చేయనారంభించాడు. ఆమెను పొందలేకపోతే తనకు (ప్రాణాలు పోతాయనీ, 
ప్రాణం పోయిన తరువాత తనను మరలా పొందవచ్చునా? అని ఆమెను అనునయించాడు. అతడి స్థితిని చూచి సైరం(ధి 
తొందరపాటులేకుండా నేర్పుతో వ్యవహరించటం మేలనుకొన్నది. 


అన్నా! నేనున్న స్థితిని, నా శరీరాన్ని, నా మాసిన చీరలనూ చూస్తే ఏవగింపు కలగటం లేదూ? ఉత్తములు ఇటువంటి 
మదన వికారపు మాటలు మాట్లాడతారా? నీకూ అప్పచెల్లెళ్ళున్నారుగదా! ఇట్లా వ్యవహరించటం ఉచితమా? పైపెచ్చు నేను 
పతివ్రతను. నన్ను ఇట్లా అడుగవచ్చునా?” అని అతడిని నిలవదీసి అడగింది సైరంధ్రి. 


అతడు వినిపించుకొనే స్టితిలో లేడు. ఆమె శరీరాంగాలను వర్లిస్తూ 'పరసతీసంగమం వలన వచ్చే పాపానికైనా 
సిద్దపడతానుగాని, నీ తనూసంగమాన్ని మాత్రం వదులుకొని, బ్రతుకలేను' అని వెంటపడ్డాడు. (ద్రౌపది అతడిని నీచునిగా 
నిశ్చయించి బెదిరించి అదలించడానికి యత్నించింది. 


కథాసారం - 105 
“దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాప స్ఫుర 
ధ్గర్వాంధ ప్రతివీర నిర్మథనవిద్యా పారగుల్‌ మత్సతుల్‌ 
గీర్వాణాకృతులు లేవు రిపు నిను దోర్లీలన్‌ వెసన్‌ గిట్టి గం 
ధర్వుల్‌ మానము. బ్రాణముం గొనుట తథ్యం బెమ్మెయిన్‌ గీచకా!” 


అని గద్దించింది సైరంధ్రి. కీచకుడు గంధర్వుల బలాన్ని లెక్కచేయకుండా మాట్లాడాడు. “అందని మ్రూనిపండ్ల కొరకు అ(ర్రులు 
చాచి రావణాదులవలె చెడిపోవద్ద'ని సైరంధ్రి మందలించింది. అతడు మొగం చిన్నబుచ్చుకొని సుదేష్షను సమీపించాడు. సైరంధ్రి 
వివరాలను చెప్పుమని బలవంత పెట్టాడు. 


సుదేష్ల కీచకుడికి నీతులు బోధించింది. అతడిని వలచి వలపించే వనిత లెందరో ఉండగా, పరవనితను కోరటం ధర్మం 
కాదన్నది. “లోకంలోని వనితలందరూ ఆమె కాలిగోటికి సరిరా'రనీ, ఆమెను ఏదో ఒక ఉపాయంతో తన వద్దకు పంపకపోతే 
మన్మథతాపంతో మరణించటం తథ్య మనీ కీచకుడన్నాడు. ఆమె మరలా నీతులు చెప్పబోయింది. అతడు వారించి ఆమెకు 
నమస్కరించి “ఇక ఈ వెడమాటలు చాలు. ఆమెను నాతో కలిపే మాటలేవైనా ఉంటే చెప్పుము. లేదా నా చావు నిజం. ఆ మీద నీ 
తమ్ముడిని స్మరించుకొంటూ ఉందువుకాకి అని లేచి వెళ్లబోయాడు. సుదేష్ల మనసులో భయపడింది. చివరకు తమ్ముడికి మాట 
ఇచ్చింది. ఒక రోజులో సైరంధ్రిని మద్యం కొరకు అతడి నివాసానికి పంపుతాననీ, అప్పుడు అభిమతాన్ని తీర్చుకొనుమనీ 
సూచించింది. ఆ మాట విని కీచకుడు ఉప్పాంగిపోయి నిజమందిరానికి పోయి, వివిధ మధురసాలను సిద్దం చేసికొని 
విరహవేదనపడుతూ సైరంధ్రి రాకకొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. 


సుదేష్ష ఆసవ పిపాస అభినయించింది. సైరం(ధ్రిని పిలిచి రుచిగల ఆసవాన్ని కీచకుడి యింటినుంచి తెచ్చి పెట్టుమన్నది. 
తన నా అనుచిత కార్యానికి నియోగించవద్దని సైరంధ్రి బ్రతిమిలాడుకొన్నది. అందుకు సుదేష్ల నిష్టురాలాడింది. సుదేష్ల తమ్ముడికి 
మేలు చేయాలని పన్నుగడ పన్నిందని స్పష్టమైంది. ఆసవ పాత్రను తీసికొని సైరంధ్రి కీచకునింటికి ఒంటిగా బయలుదేరింది. 
తనకు కలుగనున్న ఆపదను స్మరించుకొని మహాపదలకు పరిహారమైన హరినామస్మరణను మనసులో నిలుపుకొని, పుండరీకాక్షుడిని 
అంతః ప్రసన్నుడిని చేసికొని ముందుకు సాగింది. సూర్యనారాయణుడిని స్మరించింది. 'తండ్రీ! నేను నిజంగా పాండవులను 
ఏకచిత్తంతో భావించేదానినైతే నాకెటువంటి కీడూ కలుగకుండా రక్షించే భారం నీదే! అని నమస్కరించింది. సూర్యనారాయణుడు 
వెంటనే ఆమెను రక్షించే నిమిత్తం ఒక రక్కసుని కల్పించి కనపడకుండా ఆమె వెంట రక్షకుడుగా ఉండేటట్టు కరుణించాడు. 
ఎట్టకేలకు మెల్లగా సైరంధ్రి పులిపొదలో లేడి (ప్రవేశించినట్లు కీచకమందిరంలో అడుగుపెట్టింది. 


కీచకు డామెను చూచి సంతోషంతో సంభ్రమంతో ఉక్కిరిబిక్కిరయిపోయాడు. ఆమె కెదురుపోతూ వింత విలాసాలు 
వెలార్భటం ఆరంభించాడు. ఆమె అతడి వైఖరిని గమనించి గంభీరంగా నించున్నది. “దేవి ఆసవ పిపాసతో మదిర తెమ్మన్నది. 
ఇప్పించండి” అని ముక్తసరిగా పలికింది. కీచకుడు చనువుగా సమీపించి మొగంలో మొగం పెట్టి తమకంతో ఇట్లా అన్నాడు. 
“లీలావతీ! నీవు దేవి దప్పిక తీర్చాలని చూస్తున్నావే కాని, నా దప్పికను నీ రసవత్తర సంభావనతో తీర్చాలని అనుకోవేమిటి? ఇదేం 
న్యాయం చెప్పుము? నీ పొందు నాకిచ్చి ఈ జన్మ సఫలం చెయ్‌. మన్మథుడిని బంటుగా నన్నేలుకో. ఈ సిగ్గుతెరలు మాని 
చెలిమికలిమిని పంచు” అని తొందరపెట్టాడు. 'ఆలస్యమవుతున్నది. దేవి ఎదురుచూస్తూ ఉంటుంది. తడవైతే ఆమె కోపగిస్తుంది. 
తిరిగి వెళ్ళాలి. త్వరగా మదిర నిప్పించండి” అని నిబ్బరంగా పలికింది సైరంధ్రి. దానికి కీచకుడు బాధపడుతూ 'మదిర 
తీసికొనిపోవటానికి మదవతు లెందరో ఉన్నారు. కాని, మదన సుధారసాన్ని అందించగలిగిన నీ అధరాన్ని నేను కోరుతున్నాను. 
నా సైన్య సంపదను, పరిచారికా సహస్రాన్ని నీ కర్పిస్తాను. నా కులకాంతలచేత నీకు సేవలు చేయిస్తాను. నేను నీ కనుసన్నలలో 
మసలుతాను' అని తమకంతో తనను తాను నిగ్రహించుకోలేక ఆమె పైబడి పట్టుకొన్నాడు కీచకుడు. 


కథాసారం - 106 


సూర్యవరం చేత ఆమెను రక్షిస్తున్న అసురశక్తి ఆమె శరీరంలో చేరి కీచకుడిని ఆవలకు తోసింది. వడిగా మందిరాన్ని 
వీడి సైరంధ్రి పరుగు పెట్టింది. కీచకుడు ఆమె వెంటపడ్డాడు. భయంతో ఎక్కడికి పోవాలో తోచక (ద్రౌపది విలవిలలాడింది. 
విరాటరాజు కొలువుతీర్చి ఉండటం తెలియవచ్చింది. ఆ సభవైపు ఆమె పరుగులు తీసింది. జనులు చూస్తున్నారన్న లజ్జ కూడా 
లేకుండా కీచకుడు ఆమెను తరుముకొంటూ వెళ్ళాడు. మదపుటేనుగు జంగమలతను పట్టుకొన్నట్టు, పెద్ద గద్ద ఆడుపామును 
ఒదిన పట్టినట్టు రాక్షసుడు దేవకాంతను బలవంతాన పొదివినట్టు సింహబలుడు ఆమె తలపట్టి తిగిచి కూలపడటద్రోశాడు. అప్పుడు 


పాంచాలీ రక్షకుడైన రాక్షసుడు కీచకుడిని నేలపై పొరలిపడేటట్టు గట్టిగా కొట్టాడు. తనపాటు ఇతరులు చూడకుండా గబగబా 
లేచి కీచకుడు వెంటనే వెళ్ళలేదు. ఒడుపు తప్పిన మహాసర్పంవలె నిట్టూర్పులు నిగుడిస్తూ ఉన్నాడు. 


ఆ సమయంలో రాజు కొలువులో భీమసేను డుండటంచేత ఈ దృశ్యాన్ని చూచాడు. సతికి జరిగిన ఆ అవమానాన్ని 
సహించలేక అగ్నిహోత్రుడుగా మండాడు. ప్రళయకాల రుద్రాకారంతో మేను పెంచి కీచకుడిని మట్టు పెట్టాలని తలపెట్టి, అతడి 
ఆనతి మీరలేని మత్స్యపతిని కూడా మడియింపచేయాలని ప్రక్కనున్న మహావృక్షాన్ని పెకలించటానికి చూపులు సారించాడు. 
భీముడి అసమయ సాహసం వలన అజ్ఞాతవాసం భంగమౌతుందని కంకుభట్టుగా సభలో ఉన్న ధర్మరాజు నిపుణంగా, ఎవరూ 
బయటివారు తెలిసికొనలేనివిధంగా భీమయత్నాన్ని ఇట్లా వారించాడు. 


“వలలుం డెక్కడ( జూచె నొండెడ నసేవ్యక్ష్మాజముల్‌ పుట్టవే? 
ఫలితం బై వరశాఖ లొప్పంగ ననల్పటప్రీతి సంధించుచున్‌ 
విలసచ్చాయ నుపాడ్రిత ప్రతతికిన్‌ విశ్రాంతి గావింపంగా 
గల యీ భూజము వంటకట్టియలకై ఖండింపంగా నేటికిన్‌?” 


ధర్మరాజు మాటలలో నిగూఢార్థాన్ని తెలిసికొని భీముడు శాంతించాడు. 


సైరంధ్రిగా ఉన్న ద్రౌపది కీచకుడు లాగగా నేలపైబడి, వేడి నిట్టూర్పులు నిగుడిస్తూ కన్నులవెంట నీరుకారగా, దీనవదనంతో 
లేచి విరటుడి కొలువులోకి వచ్చింది. కోపాతిశయంతో సమయభంగం మాట మరచి సాగ్రహంగా తన భర్తలకు తగిలి వచ్చేటట్లు 
మాట్లాడసాగింది. 'మహావీరులు గంధర్వులైదుగురు నాకు భర్తలై ఈవిధంగా ఒకడు నన్ను అవమానం చేస్తుంటే చూస్తూ 
మిన్నకుండటం ఆశ్చర్యం కాదా! ఇక ఎవరి భార్యలు ఈ రాజ్యంలో మర్యాదగా బ్రతుకగలుగుతారు? ఈ సభలో ధర్మభీతితో 
ఎవరైనా ఒక మాటైనా మాట్లాడారా? ఈవిధంగా కీచకుడు పతివ్రతనైన నన్ను ఏ ఆడవారినీ అవమానించని విధంగా అవమానిస్తుంటే 
చూస్తూ కూర్చున్న మీలో కొందరికైనా దయ రాలేదా? ఇందుకు ఈ మత్య్యదేశానికి ప్రభువుగా ఉన్న ఈ రాజు ననాలి. కీచకుడు 
చేసిన అధర్మాన్ని చూచి దండించకుండా వదిలిపెడతారా?” అని రోషంగా పలికింది. ఆ మాటలకు విరాటుడు మారు 
పల్కలేకపోయాడు. పైగా కీచకుడిని సాంత్వన వాక్యాలతో సమాధానపరచి పంపాడు. ప్రజ లామె దైన్యానికి సానుభూతి ప్రకటించారు. 


ధర్మరాజుకు రోషం వచ్చింది. కాని, నిగ్రహించుకొన్నాడు. నిర్వికారంగా సహజ స్వరంతో ద్రౌపదితో ఇట్టా అన్నాడు. 
'ఓవనితా! నీ మాటలన్నీ రాజూ, సభవారూ విన్నారు. ఇంక పలుమాటలు పలుకకుండా సుదేష్ల సదనానికి వెళ్లుము. నీ పరాభవాన్ని 
చూచి నీ పతులైన గంధర్వులు కోపించకుంటారా? ఇది సమయం కాదు. నీకైనా, వారికైనా ఇప్పు డేమైనా వారు కోపాన్ని 
ప్రకటించరు. కాబట్టి నీ పతులను నిందించబోకుము. సభలలో ఇంతసేపు శంకలేకుండా ప్రకటంగా నిలిచి ధిక్కరించటం 
సమంజసం కాదు” అని ధర్మరాజు హెచ్చరించినా సైరంధ్రి అక్కడినుండి కదలలేదు. అప్పుడు ధర్మరాజు మరలా ఇట్టా 
మందలించాడు. “నీవు కులసతీ గౌరవం కించపడేటట్టు ఇట్లా సభలో పలుపోకలతో విచ్చలవిడిగా నాట్యం చేస్తున్న విధంగా 
మెలగటం తగునా? అన్నాడు. ఆ మాటకు పాంచాలి సాభిప్రాయంగా సమాధానం చెప్పింది. 'కంకభట్ట! నా భర్త నటుడు. ఆ 
మాట నిజం. పెద్దవారివలెనే చిన్నవారు కూడా! కాబట్టి నా పతివలెనే నేనూ నటిని కాబట్టి నాకు నాట్యం పరిచయమే. నా భర్త 
నటుడే కాదు, జూదరి కూడా. ఇక జూదరి అలికి మర్యాద ఎక్కడుంటుంది?” అని ఆర్తితో అక్కడినుండి వెళ్లిపోయింది సైరంధ్రి. 


కథాసారం - 107 
అంతఃపురానికి వెళ్ళి జరిగినదంతా ఆ రాణికి చెప్పింది సైరంధ్రి. 'దుఃఖించకు. నేను కీచకుడిని దండిస్తా'నని సుదేష్ష 
ఓదార్చింది. ఆమె మాటలు లెక్క సేయకుండా సైరంధ్రి నీకెందుకమ్మా అంతకష్టం? కాలాంతకులు నా పతులున్నారు. వారే 
పగతీర్చుకొంటారులే' అని చెప్పింది. ఆ మాటలకు అంతఃపురంలోని స్త్రీలందరూ భయపడ్డారు. ఆ రాత్రి అందరూ శయనించారు. 


కీచకవధ 


ద్రౌపది వంటశాలలో నిద్రిస్తున్న భీముడి వద్దకు రహస్యంగా పోయింది. కరస్పర్శ చేస్తూ మెల్లగా పిలిచి లేపింది. భీమసేనుడు 
మేల్కొన్నాడు. ఇంత అర్హరా[త్రివేళ ఇక్కడికి ఎందుకొచ్చావని అడిగాడు. తెలిసికూడా నన్నడుగుతావేమిటని తన అవమానగాథనంతా 
వివరించి చెప్పింది ద్రౌపది. 'మహా బలులైన మీరందరూ ఉన్నా ఆనాడు దుశ్శాసనుడు ఆ సభలో ఆ విధంగా అవమానం చేశాడు. 
ఆపైన సైంధవు డావిధంగా అనుచితంగా వ్యవహరించాడు. ఇప్పుడు ఈ విధంగా కీచకుడు నన్ను పరాభవించాడు”. “అని వాపోయింది. 
ఆ మాటలకు వాయుసుతుడు ఉద్రిక్తుడై 'నన్ను ధర్మరాజు వారించకుండా ఉన్నట్లయితే కీచకుడినీ, మత్స్యపతినీ అక్కడే మట్టుపెట్టి 
ఉండేవాడిని” అన్నాడు. అయితే దానివలన అజ్ఞాతవాస సమయ భంగమయ్యేది. మరలా అరణ్య, అజ్ఞాత వాసాలు చేయవలసివచ్చేది. 
ఆ విపత్తుకు మనమిద్దరమూ కారకులమయ్యేవారం. అందువలన ధర్మజుడు మనలను వారించాడు. ఆయన సత్య(వ్రతనిష్టు'డని 
ద్రౌపది వివరించింది. భీముడి మనసులో ధర్మజుడిపై భక్తి కుదిరేటట్టు ధర్మరాజును కీర్తించింది. 


“ఎవ్వని వాకిట నిభమదపంకంబు । రాజభూషణ రజోరాజి నడ(గు, 

ఎవ్వని చారిత్ర మెల్లలోకములకు । నొజ్జయె వినయంబు నాజపు6 గజపు, 
నెవ్వని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి । మానితసంపద లీనుచుండు, 

నెవ్వని గుణలత లేడు వారాసుల । కడపటి కొండపై. గలయఈ బ్రాకు, 

నతడు భూరి ప్రతాప మహాప్రదీప । దూరవిఘటిత గర్వ్యాంధకారవైరి 

వీరకోటీర మణిఘృణి వేష్టితాంఘై | తలుండు; కేవల మర్షుండె ధర్మసుతుడు?” 


ధర్మజుడి నాయకత్వంలో ధైర్యాన్ని వీడకుండా ధర్మాన్ని సాధించుమని భీముడిని ప్రోత్సహించింది. భీమ పరా(క్రమాన్ని 
పలువిధాల (ప్రశంసించింది. అర్జ్హునాదుల దైన్యానికి జాలిని ప్రకటించింది. సమయభంగం కాకుండా కీచకుడిని చంపకపోతే తాను 
ఉరి వేసుకొనిగాని, నీట మునిగికాని, అగ్నిలోపడికాని, విషం తినిగాని చనిపోతానని చెప్పింది. 


భీముడు చిరునవ్వు నవ్వి ఇట్లా అన్నాడు. 'కమలాక్షీ! కీచకుడిని చంపటానికి నీ వింతగా చెప్పాలా? నిన్ను పరాభవించినవాడు 
ఇప్పటికీ (బ్రతికి ఉండటమే తప్పు. అయినా ఉపాయంతో చంపాలి. వాడు రేపు కూడా నిన్ను సమీపించవచ్చును. నీవు [క్రమంగా 
ఒడబడినట్టు నటించి వాడికి నర్తనశాలను సంకేతస్థలంగా పేర్కొని, ఒంటరిగా రమ్మని నిక్రేశించుము. సంకేతస్థలంలో నీ 
బదులు నేనే చిమ్మచీకట్లో పరుండి ఉంటాను. కీచకుడు సమీపించగానే, నేను విజృంభించి చంపి నీకు చూపుతాను” -అని 
నిశ్చయించాడు. ఆ విధంగా జరిగేటట్టు యత్నించుమని చెప్పి (ద్రౌపదిని ఆమె శయనమందిరానికి పంపాడు భీముడు. 


తెల్లవారింది. సింహబలుడు (ద్రౌపదిపైని మమకారంతో మరొకటి చూడలేక వినలేక సింగారం చేసికొని సుదేష్ల మందిరానికి 
బయలుదేరివెళ్ళాడు. ఆ మందిరంలో ఆమెను దర్శించి, ఏకాంతంలో మనసు విప్పి మాట్లాడి, ఏవిధంగానైనా అంగీకరించేటట్టుచేసి, 
దగ్గరికి తీసికొని, ఆ పైని శయ్యకు చేర్చి మన్మథ రాజ్య సాఫల్యాన్ని పొందాలని ఉవ్విళ్ళూరుతూ ఉన్నాడు. దానికి అనుకూలంగా 
ద్రౌపది కూడా ఒంటరిపాటున కనపడింది. ఆమె ఎదుట తన పరా(క్రమాన్ని చెప్పుకొని విరాటనగరంలో తాను కోరిన వనిత 
వశంకాక తప్పదని ప్రగల్భాలాడాడు. (ద్రౌపది కూడా భీముడు చెప్పిన పన్నాగాన్ని మనసులో ఉంచుకొని అతడివైపు మెత్తబడినట్టు 
చూచింది. మగువలు తమ భంగులు రహస్యంగా ఉండాలని కోరుకొంటారనీ, విచ్చలవిడిగా బాహాటంగా వలపులు వారికి నచ్చవనీ 
అంటుంది. ఆమె హృదయం కనిపెట్టి కీచకుడు ఆమె చెప్పినట్టే నడుచుకొంటానంటాడు. రాత్రివేళ నర్తనశాల రహస్య వర్తనానికి 


కథాసారం - 108 


అనుకూలంగా ఉంటుందని సూచిస్తుంది సైరంధ్రి. కీచకుడు ఉబ్బితబ్బిబ్బై ఆ రాత్రికే ఒంటిగా నర్తనశాలకు వస్తానని చెప్పి 
వెళ్ళుతాడు. ద్రౌపది భీముడి కీ సంగతిని నిపుణంగా తెలియపరుస్తుంది. అత డారాత్రికి కీచకుడిని సంహరిస్తానని పరమోత్సాహంగా 
ప్రతిజ్ఞ చేశా డామెముందు. 


చీకటి పడింది. నర్తనశాలలో గాఢాంధకారం అలముకొని ఉన్నచోట, ఉత్తర విశ్రాంతి తీసుకొనే లీలాపర్యంకం మీద 
భీముడు గుడ్డకప్పుకొని పండుకొని ఉన్నాడు. దానికి దగ్గరలోనే (ద్రౌపది చాటుగా నిలువబడి ఉన్నది. కీచకుడు మన్మథోన్మాదంతో 
సింహముండే గుహాంతర్భాగానికి మాతంగం వచ్చినట్టుగా భీముడిని చేరవచ్చాడు. శయనం మీద సైరంధ్రి ఉన్నట్టు తోచింది. 
కీచకుడు గగుర్సాటుతో సరసభాషణం మొదలు పెట్టాడు. 'వనితా! నీ కిష్టమైన వస్తువులు కానుకలుగా తెచ్చాను. సంతోషంతో 
తీసికో! విచిత్రమేమిటంటే ఎప్పుడూ స్త్రీలే నాకు కానుకలు లంచంగా పెట్టి నన్ను పొందుతూ ఉంటారు. నా రూపాన్ని చూచినా, నా 
లావణ్యాన్ని గమనించినా, నా విలాసాన్ని భావించినా, నా వివేకాన్ని గుర్తించినా ఏ వనిత కూడా నా పొందు విడువలేదు. ఇంతవరకు 
నేనే వనితల నేలుకునేవాడిని; ఇప్పుడు నీవే నన్నేలుకోవాలి! ఆ గౌరవం నీకొక్కతెకే దక్కుతున్నది” -అని అన్నాడు కీచకుడు. 


ద్రౌపదికి కూడా వినపడేటట్టు గొంతు మార్చి కీచకుడితో పరిహాసాలు పలికాడు పవనపుత్రుడు. 'నిన్ను నీవు 
పొగడుకొనటానికి నీ వంటి వాడికే చెల్లింది. ఇక నాసంగతి నీకు తెలియదు. నావంటి ఆడుది ఎంత వెదకినా నీ కెక్కడా 
కనపడదు. పొందటం మరీ కష్టం. నా ఒడలికి నీ ఒడలు తాకితే చాలు. అది ఎట్లా ఉంటుందో నీకే తెలిసి వస్తుంది. నన్ను ఏ 
అబలతోనైనా పోల్చదలుచుకొంటే నీవు తప్పుచేసినట్లే! నను ముట్టి నీవు మరలా వనితల సంగతికి పోగలవా? నేనీ తనువును 
పొందిన ఫలాన్నీ, చిత్తభవ వికారాలన్నీ ఒక్కసారి చవిచూస్తావు. రా' అని వెంటనే లేచి రోషకఠినమైన హాసంతో విజృంభించి 
కీచకుడి శిరస్సు వంచి బలంగా కొట్టబోయాడు భీముడు. కీచకుడు వెంటనే విదుల్చుకొని గంధర్వుడని భావించి భీముడిని కాళ్ళు 
చేతులు పట్టి నేలపై నెట్టాడు. పవనకుమారుడు విజృంభించి కీచకుడిని పట్టాడు. ఇద్దరూ మదేభాలవలె ద్వంద్వయుద్దం సాగించారు. 
భీముడు గూఢమర్దన (క్రియలతో కీచకుడిని చంపి, కాళ్ళూ చేతులూ కడుపులోకి చొప్పించి ముద్ద చేసి భయంకరంగా పడవేశాడు. 
ఆ వికృతాకారాన్ని (ద్రౌపదికి చూపి “ఇదిగో నా మాట నిలుపుకొన్నాను. నీ అవమానభారాన్ని మాన్సాను ద్రౌపదీ! నీ చింత 
తొలగిందా? నా భుజబలం నీకు నచ్చిందా? నీకు శాంతి చిక్కిందా? ఈ దుర్మార్గుడి గతి చూచావా? నిన్ను అవమానించదలచుకొన్న 
ఎంతటి వీరుడిగతి అయినా ఇంతే! ఇది తెలిసి ఆనందించు” అని పలికాడు భీముడు. భీముడిని ఉత్తమనాయకుడిగా కీర్తించింది 
ద్రౌపది. 


ఉపకీచక వధ 


భీముడు వంటశాలకు వెళ్ళాడు. (ద్రౌపది నర్తనశాల బయటకు వచ్చి కావలివారలను పిలిచి, కీచకమరణాన్ని ప్రకటించింది. 
ఉపకీచకులూ కీచక శవాన్ని గమనించారు. (ద్రౌపదియే దీనికి కారణమని భావించి ఆమెను తెచ్చి అతడి శవానికి కట్టి శ్మశానానికి 
తీసికొని శోకిస్తూ ఎలుగెత్తి వెళ్ళసాగారు. (ద్రౌపది గంధర్వులను పిలిచింది; రక్షించండని రోదించింది. ఆ సంగతి గమనించిన 
భీముడు ఉపకీచకులను సంహరించి, (ద్రౌపదిని విడిపించి రహస్యంగా తన వంటశాలకు చేరాడు. (ద్రౌపది సుదేష్ల మందిరానికి 
చేరింది. 


విరాటుడు కీచకోపకీచకుల మరణవార్త విని భార్యతో సహా విచారించాడు. సైరం(ధ్రిని అంతఃపురం నుండి పంపివేయడానికి 
నిశ్చయించాడు. ఆ పని సుదేష్లకు అప్పగించాడు. కాని, సైరంధ్రి పదమూడు రోజులు మాత్రమే అంతఃపురంలో ఉండటానికి 
అనుమతి కోరింది. అట్లా చేస్తే గంధర్వులు మేలు చేస్తారనీ లేకపోతే ఆగ్రహిస్తారనీ చెప్పింది. సుదేస్ల భయంతో మారుమాటాడలేక 
ఆమె కోరికను అంగీకరించి, అంతఃపురంలో ఉండటానికి అంగీకరించింది. 


దుర్యోధనుని దురాలోచన 


పాండవుల అజ్ఞాతవాసాన్ని భగ్నం చేయాలని దుర్యోధనుడి దుర్మం(త్రం. నలుదిక్కులా చారులను పంపాడు. వారు 
పాండవుల తెరగును గుర్తించలేక నిరాశతో తిరిగి వచ్చారు. అయితే, 'మత్స్యదేశంలో కీచకుడినీ, ఉపకీచకులనూ ఒక (స్త్రీ 


కథాసారం - 109 


కారణంగా నడిరేయి గంధర్వులు అతి విచిత్రంగా, భయంకరంగా చంపారు. విరాటు డెంత ప్రయత్నించినా గంధర్వులు 
కనపడలేదట” అని విన్నవించుకొన్నారు. దుర్యోధనుడు కర్ల దుశ్శాసన శకునులతోనూ భీష్మాదులతోనూ చర్చలు జరిపాడు. 
ధర్మరా జెక్కడ ఉంటే అక్కడ దేశం సుభిక్షంగా ఉంటుందనీ, గోధనం అధికంగా పెంపొందుతుందనీ, పాడి సమృద్దిగా ఉంటుందనీ 
భీష్ముడు తెలియజెప్పాడు. అప్పటి దేశాలన్నింటిలో మత్స్యదేశం సుభిక్షంగానూ, సమృద్దంగానూ ఉన్నట్టు చారుల వలన (గ్రహించారు. 
మరొక నిదర్శనం. బాహుయుద్దంలో సింహబలుడు, భీమసేనుడు, శల్యుడు, బలరాముడు సమాన బలురు. కాబట్టి, గెలుపు ఈ 
నలుగురిలోనే ఒకరిపై మరొకరికి కలుగుతుంది. ఈ విధంగా ఊహించగా కీచక మర్దనుడు భీముడే కావచ్చునని నిశ్చయించారు. 
మత్స్యదేశంలో పాండవుల ఉనికిని దుర్యోధనాదులు శంకించారు. 


దుష్ట్రచతుష్ట్రయం ఒక పన్నాగం సిద్దం చేసింది. మొదట విరాటుని గోధనాన్ని అపహరించాలి. దానిని రక్షించటానికి 
మారువేషాలలో ఉన్న పాండవులు బయటపడతారు. పోరు చేస్తారు. వారిని గుర్తించి మరలా అరణ్య, అజ్ఞాతవాసాలకు పంపాలి 
అని వ్యూహం పన్నారు. మొదట సుశర్మ దక్షిణదిశగా విరాటనగరాన్ని ముట్టడించి గోవులను హరించాలి. దానితో విరటుడు 
ససైన్యుడై ఆ వైపు నడచి యుద్దాన్ని సాగిస్తాడు. వెనువెంటనే ఉత్తరదిశగా కౌరవులు దాడి చేసి గోవులను హరించాలి. ఆ 
సమయంలో గోధనాన్ని, రాజును, తమను రక్షించుకొనడానికి పాండవులు బయటపడి యుద్ధానికి రాకమానరు. (వ్రతభంగానికి 
పాల్పడకమానరని చిక్కని చక్కని రచన చేసికొని దుర్యోధనుడు గోగ్రహణ ద్వయ యా(త్రలకు రణభేరి మోగించాడు. 


దక్షిణ గోగ్రహణం 


బహుళాష్టమినాడు సుశర్మ దక్షిణ గోగ్రహణం చేశాడు. సుశర్మ సైనికులచేత దెబ్బలు తిన్న గోపాలురు విరాటుడికి 
గోగ్రహణ వృత్తాంతాన్ని విన్నవించుకొన్నారు. విరాటుడు సుశర్మ సాహసానికి కోపించి రాజధానిలో రణభేరి [మోగించి సైన్యాన్ని 
క్షణాలలో సమీకరించాడు. స్వయంగా తాను రథమెక్కి ఊరి వెలుపల సిద్దమైనాడు. అతడి వెంట అతడి తమ్ముడు శతానీకుడు, 
అతడి తమ్ముడు మదిరాశ్వుడు, అతడి అనుజుడు సూర్యదత్తుడు రథాలతో సిద్దమైనారు. మత్స్యభూపాలుడి పెద్దకొడుకు 
శంఖుడు సైన్యాలన్నింటినీ మోహరించి విభీషణ శంఖాన్ని పూరించాడు. అందరూ యుద్దయా(త్రకు సిద్దమయ్యారు. 


అంతలో కంకుభట్టు విరాటుడితో ఒక మనవి చేసికొన్నాడు. తాను, వలలుడు, దామ(గ్రంథి, తం(త్రీపాలుడు కూడ 
శస్తాస్తప్రయోగాలు తెలిసినవారు కాబట్టి యుద్దానికి రథాలపై తీసికొనిపోవట ముచితమని పేర్కొన్నాడు. ఆ రాజు సంతోషించి 
వారందరికీ సముచిత రథాల నిచ్చి తమలో కలుపుకొని యుద్దయాకత్ర సాగించాడు. 


విరాట సుశర్మల సైన్యాలు సంకులంగా సమరం చేశాయి. విరాట విజ్బంభణం సుశర్మకు భారమైంది. సుశర్మ విరాటుడి 
మీద రథాలతో దొమ్మియుద్దం చేసి అతడి తేరు విరుగగొట్టి బందీగా పట్టి తన రథం మీద పెట్టి సమరాన్ని సాగించాడు. 
ధర్మరాజు దానిని గమనించి భీముడిని హెచ్చరించి తమ కాశ్రయ మిచ్చిన విరాటుడిని విజయుడిని చేయుమని ఆదేశించాడు. 
అయితే, భీముడు వృక్షాలను పెకలించి భీకరయుద్దం చేసి తన ఉనికిని బయటపెట్టుకొనకుండా నకుల సహదేవులు చ(క్రరక్షకులుగా 
గదా, చక్ర, కోదండాలతోనే పోరి విజయం సాధించాలని నిర్దేశించాడు. భీముడు ధర్మజాదులు చూస్తుండగానే సుశర్మ సైన్యాన్ని 
కార్చిచ్చువలె చుట్టుముట్టి ఊచకోత కోశాడు. వేల రథాలను నేలమట్టం చేశాడు. ధర్మజుడు కూడా బాణాలతో సుశర్మ సైన్యాలను 
ధ్వంసం చేశాడు. విరటుడు తప్పించుకొని భూమి మీదకు దూకి గదతో యుద్దాన్ని ఆరంభించాడు. సుశర్మ రథాన్ని విరగగొట్టాడు. 
భీముడు సుశర్మ రథం మీదకు దూకి అతడిని పెడరెక్కలు విరిచి కట్టి బంధించాడు. అతడి సేనానులు భయంతో కొందరు 
పారిపోయారు; మిగిలినవారు లొంగిపోయారు. పాండవుల కారణంగా విరాటుడికి విజయం లభించింది. 


విరటుడు ధర్మజుడికి కృతజ్ఞతలు తెలుపుకొన్నాడు. 'నీవు నా మానాన్ని, ప్రాణాన్ని కాపాడావు. దీనికి తగిన బహుమానాన్ని 
నేనే మివ్వగలను? నా సింహాసనాన్ని నీవు స్వీకరించుము. ఈ శరీరం ఈ సంపద ఈ రెండూ నీ విచ్చినవే ఇప్పుడు. కాబట్టి ఆ 
రెంటినీ నీకే సమర్పిస్తాను. స్వీకరించి మత్స్యదేశాన్ని రక్షించుము. నాచేత సేవలు కొని నన్ను మన్నించుము' అని వేడికొన్నాడు. 


కథాసారం - 110 


ధర్మరాజు వినయంగా 'నేను మీ దేశంలో ఉన్నాను. మీ (ప్రాపున ఉన్నాను. మిమ్మల్నీ, మీ దేశాన్నీ రక్షించటం నా ధర్మం. ఇందులో 
నన్ను ప్రత్యేకంగా పొగడవలసిన అవసరం లే" దని పేర్కొన్నాడు. కంక, వలల, దామ(గ్రంథి, తంత్రీపాలుల యుద్దనైపుణ్యాన్ని 
విరటుడు మెచ్చుకొన్నాడు. ధర్మజుడు చేసిన సహాయానికి కోరిన కోర్కె తీర్చి బుణ విముక్తుడ నౌతానని విరటుడన్నాడు. దానికి 
ధర్మరాజు సుశర్మను సపరివారంగా క్షమించి విడిచిపెట్టుమని కోరాడు. విరటుడు సంతోషంగా అంగీకరించి దానిని అమలు 
చేశాడు. 


గోధనం తిరిగి చేతికి లభించింది. విరటుడు విజయోత్సవాన్ని నగరంలో జరుపుకొనటానికి చారుల చేత కబురు 
పంపాడు. విరాటనగరం విజయోత్సవ శృంగారాలతో కళకళలాడుతున్నది. 


ఉత్తర గోగ్రహణం 


నవమినాడు ఉదయమే దుర్యోధనుడు భీష్మద్రోణకృపాదులైన వీరులందరూ కలసిరాగా అపారసైన్యంతో ఉత్తరదిక్కున 
విరాటుడి గోవులను ముట్టడించి మరలించి హస్తినవైపు తోలుకొనిపోసాగాడు. ఆ విపత్తును గవాధ్యక్షుడు రాజధాని అంతః 
పురంలో ఉన్న భూమింజయుడిని దర్శించి విన్నవించుకొన్నాడు. అపార కురు సైన్యాన్ని ఎదుర్కొని గోధనాన్ని రక్షించుకొని అభిమానాన్ని 
కాపాడుకొమ్మని కోరాడు. ఉత్తరుడు కౌరవులపై దాడి వెడలటానికి సిద్దమయ్యాడు. కాని, తగిన సారథి నగరంలో లేడని 
తెలిసికొన్నాడు. సారథిని సమకూర్చండని ఆజ్ఞాపించాడు. తగిన సారథియే కనుక దొరికితే దుర్యోధన, భీష్మ కర్ల, కృప, 
(ద్రోణాశ్వత్త్హామాది వీరులందరితో రణరంగంలో పార్టుడివలె పోరి గోవులను అవలీలగా తిరిగి తెస్తానని ప్రకటించాడు. 

ఆ మాటలు (ద్రౌపది విన్నది. అప్పు డేర్పడిన క్రిష్పపరిస్థితిని పేడిరూపంలో ఉన్న అర్జునుడికి చెప్పింది. అజ్ఞాతవాసకాలం 
ఆ రోజుతో ముగుస్తున్నదని గమనించి పార్టుడు తన సారథ్యానికి ఉత్తరుడు ఒప్పుకొనేటట్టు చేయుమని (ద్రౌపదిని కోరాడు. ఆమె 
బృహన్నల రథచోదనశక్తిని గురించి ఉత్తరకు చెప్పి, ఆమెఅన్న అయిన ఉత్తరకుమారుడికి నివేదించుమన్నది. పూర్వం ఖాండవ 
దహన సమయంలో బృహన్నల అర్జునుడికి రథసారథిగా ఉండి విజయాన్ని సాధించటానికి తోడ్పడ్డాడని ఉత్తర ఉత్తరకుమారుడితో 
చెప్పింది. 

భీష్మాదులతో యుద్దం చేయబోతూ పేడివాడిని సారథిగా పెట్టుకొంటే అపహాస్యాల పాలౌతానని ఉత్తరుడు మొదట 
ఒప్పుకొనలేదు. కాని, ద్రౌపది కూడా బృహన్నల నేర్పును చెప్పి ఒప్పించటంతో అంగీకరించాడు. ఉత్తర బృహన్నలను రథసారథిగా 
ఉండటానికి కోరింది. ఉత్తరుడు కూడా అతడిని ఆహ్వానించాడు. అర్జునుడివలె తనకూ విజయాన్ని కలిగించుమని కోరాడు. 
బృహన్నల రథాన్ని ఆయత్తం చేశాడు. ఉత్తర తనకు కురువీరుల తలపాగాలను బొమ్మపొత్తిళ్ళుగా తెచ్చి పెట్టమని బృహన్నలను 
కోరుకొన్నది. అందుకు బృహన్నల అంగీకరించాడు. ఉత్తరుడు రథమెక్కాడు. ఉత్తరదిశగా రథాన్ని పోనిచ్చాడు బృహన్నల. 


నగరం వెలువడుతున్నది రథం. గోవులను తరలించుకొని వెళ్ళుతున్న కారవసైన్యం వలన రేగిన ధూళి ఆకాశాన్నంతా 
జేవురురంగుతో అవరించుకొని ఉన్నది. ఎట్టఎదుట కౌరవసేన భీషణంగా నిలువబడి ఉన్నది. ఉత్తరు డాసేనను చూచి నిలువెల్లా 
కంపించిపోయాడు. తడబడుతూ ఇట్టా అన్నాడు: 


“భీష్మద్రోణ కృపాది ధన్వి నికరాభీలంబు, దుర్యోధన 
(గ్రీష్మాదిత్య పటుప్రతాప విసరాకీర్లంబు, శస్త్రాస్తజా 
లోష్మస్సార చతుర్విధోజ్ఞుల బలాత్యుగ్రం, బుద([గ్రధ్వజా 
ర్చిష్మత్యాకలితంబు సైన్య మిది యే జేరంగ శక్తుండనే?” 


“ఆ మహావీరుల ముందు నేనెంత, నా బలమెంత? కౌరవ బలమింత ఉంటుందని తెలియక యుద్దానికి వచ్చాను. 
ఎదుర్కొనే ధైర్యం నాకు లేదు” అని గడగడ వణుకుతూ రథాన్ని వెనక్కు (త్రిప్పుమన్నాడు ఉత్తరకుమారుడు. 


కథాసారం - 111 


బృహన్నల అతడికి నగరంలో చేసిన ప్రతిజ్ఞలను జ్ఞాపకం చేశాడు. 'విజయం దేవుడెరుగు, పసులమాట దయ్యమెరుగు, 
పడతుల సంతోషం ముఖ్యం కాదు. వీరితో నేను యుద్దం చేయలే” నని నీరు కారిపోయి మాట్లాడాడు ఉత్తరుడు. అప్పుడు 
బృహన్నల ఉత్తరకుమారుడికి ధైర్యం చెప్పాడు. ఉత్తమవీరుడుగా విజృంభించి కురువీరులమీద విజయాన్ని సాధించటం కార్యం 
కాని, వెనుదిరిగి పోవటం కాదని నచ్చచెప్పటానికి ప్రయత్నించాడు. ఒంటరిగా యుద్దం చేయలేనని ఉత్తరుడు వెనుకాడాడు. 
ధైర్యం తెచ్చుకొని కౌరవ సైన్యాన్ని ముట్టడించి గోవర్గాన్ని కొనిపోవాలి కాని ఈ భయమెందుకు? సైరంధ్రి నన్ను గురించి చెప్పిన 
తరువాత సారథిగా ఎన్నుకొన్నావు. నేను నొగలెక్కిన తరువాత మడమ త్రిప్పటమనే మాట ఉండకూడి దని రథాన్ని వివ్వచ్చుడు 
ముందుకు పోనిచ్చాడు. 


ఉత్తరుడు భయకంపితుడయ్యాడు. 'పారిపోతే పౌరులు నవ్వుతారని ప్రాణాలు పోగొట్టుకొంటానా? నన్ను ఆపబోకుము 
నీకంత (కొవ్వు అరగకపోతే యుద్ధం చేయి” అని బాణాలూ విల్లంబులూ రథంమీద పడవేసి నేలమీదకు దూకి సిగ్గువదలి 
పురంవైపు పరుగు తీయటం ప్రారంభించాడు. బృహన్నల గుర్రాలను ఆపి, నొగలు దూకి ఉత్తరుడిని పట్టి తీసికొని రావటానికి 
అతడి వెంట పరుగెత్తసాగాడు. 


బృహన్నల ఆకారాన్నీ గమనాన్నీ గమనించి కౌరవులు అనుమానంలో పడ్డారు. రూపం పౌరుషం, తీరు (సైణం. బాహువుల 
వైనం నడిచే వైఖరి అర్జునుడిది. బహుశః పార్టుడు అజ్ఞాతవాసంలో ఈ వేషంలో ఇక్కడ ఉన్నాడేమో! దక్షిణ గో గ్రహణానికి సారథులందరు 
పోగా మిగిలిన ఇతడిని పట్టుకొని ఉత్తరుడు తెచ్చాడేమో! కౌరవ సైన్య బలాబలాలు తెలియక మొదట రథమెక్కి వచ్చినా రాజకుమారుడు 
భయపడి తిరిగి పోతున్నాడేమో-నని పరిపరివిధాల భావించటం మొదలుపెట్టారు కౌరవవీరులు. 


మదకరి గమనంతో అర్జునుడు సాగి ఉత్తరుడిని నిలువరించాడు. ఉత్తరుడు వెలవెలపోయాడు. నోట తడియారి 
తల్లడిల్లాడు. శరీరమంతా చెమటలు కారిపోయాయి. కాళ్ళూ చేతులూ గజగజ వణికిపోయాయి. గుండె దడదడ కొట్టుకొన్నది. 
దీనదృష్టులతో కంపించిన గొంతుతో తనను వదలిపెట్టుమని బృహన్నలను వేడుకొన్నాడు. వదలితే విలువైన కానుక లిస్తా 
నన్నాడు. తన కొరకు ఆతురతతో ఎదురు చూచే అమ్మ దగ్గరకు తొందరగా వెళ్ళాలన్నాడు. ఇట్లా ఎన్నో రకాలుగా దీనాలాపాలను 
చేస్తున్న ఉత్తరుడికి అర్జునుడు ధైర్యం చెప్పి, కురువీరులతో యుద్దం తానే చేస్తాననీ, ఉత్తరుడిని రథసారథ్యం చెయ్యుమనీ 
కోరాడు. అతడంగీకరించక పోయినా బలవంతాన నొగలమీద కూర్చుండబెట్టి శమీవృక్షంవైపు రథాన్ని పోనిచ్చాడు. 


పేడిరూపంలో ఉన్నా (ప్రతాపతేజుడివలె నివురుగప్పిన నిప్పువలె ఉన్న బృహన్నలను అర్జునుడిగా అనుమానించారు 
భీష్మద్రోణులు. అజ్ఞాతవాసం గడువు పూర్తికాకుండా బయటపడుతున్నాడేమిటని ద్రోణుడు భీష్ముడిని అడిగాడు. భీష్ముడు కాలాన్ని 
లెక్కగట్టి గడువు ముగిసిందనీ, ప్రతాప ప్రకటనకు సమయం ఆసన్నమైందనీ గూఢంగా హెచ్చరించాడు. ఆచార్యుడు అర్జునుడికి 
సమయభంగం లేదని (గ్రహించాడు. 


“సింగం బాకటితో గుహాంతరమునం జేడ్చాటు మై నుండి మా 
తంగ స్ఫూర్ణిత యూధ దర్శన సముద్యత్రోధమై వచ్చు నో 
జం గాంతార నివాసఖిన్నమతి నస్మత్సేనపై వీండె వ 

చ్చెం గుంతీసుతమధ్యముండు సమర స్టేమాభిరామాకృతిన్‌.” 


“అర్జునుడితో సమానంగా పోరగలిగిన వీరులు మనలో ఉన్నారా? అనేదే అనుమానం. పరమేశ్వరుడిని పీతుడిని చేసి 
పాశుపతా(స్రాన్ని సంపాదించాడని విన్నాం. అతడికి ఆవులను మరలించటం అవలీలి. 


ఆ మాటలు విని కర్టుడు కటకట పడ్డాడు. వాండ్‌న పక్షపాతంతో ఆచార్యుడు పార్టుడిని పొగడాడని ఈసడించుకొన్నాడు. 
అర్జునుడే కనుక వస్తే యుద్దంలో బాణాలతో సమాధానం చెపుతానని బీరాలు పలికాడు. దుర్యోధనుడు అర్జునుడిని గుర్తించి మరల 
పాండవులను అరణ్య, అజ్ఞాతవాసాలకు పంపుదామని హెచ్చరించాడు. భీష్మద్రోణాశ్వత్హామలు వారి మాటలకు తమలో తాము 
నవ్వుకొని ఊరకున్నారు. 


కథాసారం - 112 
అర్జునుడు శమీవృక్షం దగ్గర రథం ఆపాడు. ఉత్తరుడిని ఆ వృక్షం ఎక్కించి ఆయుధాల మూటలోనుండి గాండీవాన్నీ, 


అక్షయతూణీరాలనూ తీయించాడు. తాను అర్జునుడి నని ఉత్తరుడికి తెలియబలికాడు. అజ్ఞాతవాసవ్రతకాలం పూర్తి కావటంతో 
నిజతేజోరూపాన్ని మరల పొందాడు. గాండీవధారియె రథమెక్కాడు. 


ఉత్తరుడు బృహన్నలను అర్జునుడిగా తెలిసికొని పరమానందభరితుడయ్యాడు. తెలియక పలికిన పలుకులకు మన్నింపుమని 
వేడుకొన్నాడు. అర్జునుడు ఉత్తరుడిని వాత్సల్యంతో కౌగిలించుకొన్నాడు. పార్గుడి రథానికి సారథిగా ఉండాలని ఉత్తరుడి మనసులో 
ఎప్పటినుండో కోరికగా ఉండేది. అది ఈనాటికి తీరిందని సంతోషపడ్డాడు. అర్జునుడు రథారూఢుడై గాండీవాన్ని చేపట్టి గుణధ్వని 
చేశాడు. దేవదత్తాన్ని పూరించాడు. దిక్కులు దద్దరిల్హాయి. కపిధ్వజం రెపరెపలాడింది. కిరీటం సూర్యకాంతులను ప్రసరించింది. 
కౌరవవీరులు అర్జునుడిని గుర్తించారు. ఇక యుద్దం తప్పదనుకొన్నారు. 

అప్పుడు [ద్రోణాచార్యుడు దుర్యోధనుడిని పిలిచి “ఇక పార్టుడు పరాక్రమాన్ని ప్రదర్శించబోతున్నాడు. అందరూ ఇక 
యుద్దానికే సిద్దంకం' డని హెచ్చరించాడు. 'అజ్ఞాతవాసకాలం పూర్తికాకుండా పాండవులను గుర్తించి మరల అరణ్యాజ్ఞాతవాసాలకు 
పంపాలనే గదా ఇంతయత్నం చేసింది. దీనికి విచారపడవలసిన పనిలేదు' అని అన్నాడు సుయోధనుడు. ద్రోణాచార్యులను 
అధిక్షేపించాడు. అర్జునుడి పరాక్రమాన్ని ప్రశంసించిన కృపాచార్యుడిని కర్టుడు తూలనాడాడు. అందుకు అశ్వత్సామ ఆ(గ్రహించాడు. 
దుర్యోధనుడు వారందరినీ సమాధానపరిచి భీష్ముడివద్దకు వెళ్ళి పాండవులకు అరణ్య అజ్ఞాతవాస కాలం పూర్తి అయిందా? 
తెలియజెప్పు మన్నాడు. భీష్ముడు పూర్తి అయిందని నిష్కర్ష చేశాడు. గడువు పూర్తి అయిన తరువాత అడుగు ముందుకు వేస్తున్న 
అర్జునుడిని తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించాడు. ఇట్లా హితవు కూడా చెప్పాడు. 


“వచ్చినవాడు ఫల్నును6 డవశ్యము గెల్తుమనంగ రాదు; రా 

లచ్చికి నై పెనంగిన బలంబులు రెండును గెల్వవచ్చునే? 

హెచ్చగు6 గుందగుం; దొడరు టెల్ల విధంబుల కోర్చు; టట్టుగా 
కిచ్చ దలంచి యొక్కమెయి నిత్తజి. బొందగు చేతయుం దగున్‌.” 


ఈ మాటలకు సుయోధనుడు చిరునవ్వు నవ్వి 'మనకూ పాండవులకూ పొత్తు కుదరదు. నేను రాజ్యభాగ మీయను. 
యుద్దం చేసి పరా(క్రమాన్ని ప్రదర్శించటమే నా ఇష్టం” అని స్పష్టం చేశాడు. 
భీష్మాదులు చిన్నబుచ్చుకొన్నారు. కవ్వడి గాండీవ గుణధ్వని కౌరవవీరులకు హెచ్చరిక చేసింది. అందరూ వ్యూహం 
పన్ని సమరానికి సన్నద్దమయ్యారు. 
ఠా 


అర్జునుడు ముందుగా గోవులను మళ్ళించి, ఆ తరువాత వ్యూహంలో ఉన్న కురువీరులపై దాడి చేయాలని 
నిశ్చయించాడు. భీష్మద్రోణులకు నమస్కార బాణాలను యోగక్షేమ బాణాలను పాదాల వద్ద చెవులవద్ద పడేటట్టు వేసి వారి 
వాత్సల్యాన్నీ ప్రశంసలనూ చూరగొన్నాడు. ఆ తరువాత అర్జునుడు కౌరవసైన్యంమీద విరుచుకపడ్డాడు. అందరినీ రక్తసిక్తం 
చేశాడు శరపరంపరలతో. 


“శక్తి సార ధనంజయాయత భుజాసంరంభ గాండీవని 

ర్ముక్త (క్రూర శరావలీ దళిత శత్రు వ్రాతముల్‌ శోణితా 
సిక్తాకారత( బొంది సాంద్ర కుసుమశ్రేణీ విలాసోల్లస 

ద్రక్తాశోక తరు వ్రజంబుల క్రియన్‌ రంజిల్లి యొప్పెం గడున్‌”. 


కథాసారం - 113 


కౌరవ సైన్యవ్యూహంలో అర్జునుడు మధ్యభాగంలో (ప్రవేశించి సేనను రెండు పాయలుగా చీల్చాడు. ఆ మీద అడ్డంగా 
దాడి చేశాడు. నాలుగు మూలలా కలయ తిరిగాడు. పెక్కురకాల రథచం(క్రమణ విధానాలను (ప్రదర్శించి పార్టుడు సైన్యాన్ని 
కలతపెటాడు. ఒక సముద్రంలో మహామత్స్యం విచ్చలవిడిగా విహరిసూ సంక్షోభాన్ని కలిగించినటయింది అర్హునుడి యుద 

లు జాని a (oe జ ఠా 
రథయాత్ర. 

అర్జునుడు మహావీరులపై బాణాలు సంధించాడు. ద్రోణాచార్యుడిని డెబ్బై బాణాలతో కొట్టాడు. అశృత్తామను ఏడు 
బాణాలతో చరిచాడు. కృపాచార్యుడిని పది బాణాలతో బాదాడు. దుశ్ళాసనుడిని పదునైదు బాణాలతో కొట్టాడు. శకునికి ఎనిమిది 
బాణాల రుచి చూపించాడు. భీష్ముడి మీద అరవై బాణాలను అనుసంధించాడు. కర్ణుడి సారథిని, గుర్రాలను చంపి, మర్మాంగాలు 
చేదించేటటు అతడిని కొటాడు. ఆ దెబ్బకు తట్టుకోలేక కౌరవనీరులు తలడిలారు. భీష్ముడి అండన చేరి తల దాచుకొన్నారు. 

cy లు లు య oe] 
భీష్ముడు వారినందరిని పురికొలిపి యుద్దాన్ని ముమ్మరం చేశాడు. 


అర్జునుడు కర్టుని డీకొనాలని యత్నించాడు. నడుమ చిత్రాంగదాది కురుకుమారులు చాలామంది కలిసి అడ్డుపడ్డారు. 
వారిలో కొందరిని పార్టుడు ఓడించాడు. కొందరిని చంపాడు. కర్లుడ తమ్ముడు సంగ్రామజిత్తు వివ్వచ్చుడి మీదకు వచ్చాడు. 
కాని, అతని చేతిలో చచ్చాడు. తమ్ముడి చావు చూచి కోపించి కర్ట్షుడు అర్జునుడిపై విజృంభించాడు. పోరు ఘోరంగా సాగింది. 
నరుడి రథ తురగాలను నాలుగు బాణాలతో కొట్టాడు కర్షుడు. ఉత్తరుడిని ఆరు బాణాలతో, రథాన్ని ఎనిమిది బాణాలతో, 
టెక్కాన్ని పది బాణాలతో, అర్జునుడి శరీరాన్ని అరవై బాణాలతో కొట్టాడు. అర్జునుడికి రోషం పొంగింది. కర్షుడి శిరాన్ని, 
లలాటాన్ని, కంఠాన్ని, బాహువులను, వక్షఃస్థలాన్ని బాణాలతో గుప్పించాడు. ఆ ధాటికి ఓర్వలేక కర్లుడు రణరంగాన్ని వీడి 
వెళ్ళిపోయాడు. అతడిని చూచి నవ్వుతూ అర్జును డిట్లా అన్నాడు: “వీ డొకడు కురుబలంలో నేనే మహావీరుడిని - అంటాడు. వీడి 
పరా(క్రమం ఇట్లా నీరుగారింది.” 


అర్జునుడు రథాన్ని (ద్రోణాచార్యుడివైపు మళ్లించుమన్నాడు ఉత్తరుడితో. ఎ(ర్రని గుర్రాలు కట్టి రథం మీద వీరమూర్తివలె 
నిలుచున్న (ద్రోణుడికి సూటిగా రథం సాగింది. పార్టుడు గురువుకు నమస్కరించాడు. చాలా కాలం అడవులలో ఉండి అగచాట్లు 
పడ్డాం. ఇప్పుడు యుద్దం చేసే అవకాశం దొరికింది. మాయందు దయచూపండి' -అని ప్రార్థించాడు. ముందు మీరు బాణం వేస్తే 
కాని నేను వేయను” అని అర్జును డనగానే ద్రోణుడు ఇరవై వాడిబాణాలు కిరీటిపై సంధించాడు. వాటి నతడు మధ్యలోనే 
విరుగకొట్టాడు. ఇరువురూ మత్తేభాల వలె ఢీకొన్నారు. ఇం|ద్రాగ్ని వాయు వరుణాది దేవతాకాలైన బాణా లొకరిపై మరొకరు 
వేసికొన్నారు. విరుగుడు అస్త్రాలను కూడా ప్రయోగించుకొన్నారు. యుద్దభూమంతా చీకట్లు క్రమ్మినట్టయింది. భయంకర యుద్దం 
ఇరువురి మధ్య సాగింది. అర్జునుడి యుద్దం ముందు గురుడుగాని, హరుడు గాని నిలువగలరు గాని మరొకరికి సాధ్యమౌతుందా? 
అని దేవతలు మెచ్చుకొన్నారు. (ద్రోణుడిని బాణాల వెల్లువలో పార్టుడు ముంచాడు. సైనికులు హాహాకారాలు చేశారు. అంతలో 
అశృత్తామ తన తండ్రికి తోడువచ్చి అర్జునుడి పై బాణాలు గుప్పించాడు. అతడు కూడా రెట్టించి గుప్పించాడు. ఇరువురి నడుమా 
మహేంద్ర వృత్రాసురుల యుద్దంవలె పోరు సాగింది. అశ్వత్తామ తూణీరాలు ఓటువోయాయి. అర్జునుడి అక్షయ తూణీరాలు 


'పంపుగాంచాయి. 


అశ్వత్థామను వదలి అర్జునుడు కృపాచార్యుడిని ఢీకొన్నాడు. ఇరువురికీ సంకులంగా సమరం జరిగింది. పార్భుడు 
పంతంతో కృపాచార్యుడి రథం విరుగగొట్టాడు. అతడు అశ్వత్ధామరథమెక్కి తొలగిపోయాడు. అడ్డం వచ్చిన సైన్యాన్ని నురుమాడుతూ 
విజయుడు భీష్ముడివైపు రథం పోనిచ్చాడు. మదించిన ఆబోతులవలె రంకెలు వేసికొంటూ తాతా మనుమడూ శరయుద్దంలో 
కలియబడ్డారు. పితామహుడు వివిధా(స్త ప్రయోగాలు చేస్తే వాటిని వివ్వచ్చుడు విఫలం చేశాడు. పై పెచ్చు భీష్ముడి విల్లును 

య న = లా 
రెండుసార్లు విరుగగొట్టాడు. రెండవసారి మరొక విల్లందుకొనేలోగా అతడి వక్షంలో బాణాలు నాటాడు. వాటికి భీష్ముడు ఒరిగి 
పడబోయి రథకంబాన్ని ఆలంబనంగా చేసికొని నిలబడ్డాడు. ఆ స్థితిలో సారథి భీష్ముడి రథాన్ని ప్రక్కకు తీసికొనిపోయాడు. 


కథాసారం - 114 


అర్జునుడు గాండీవ గుణాన్ని మోగించుకొంటూ భుజబలం (ప్రదర్శిస్తూ రథంమీద నిరాఘాటంగా పోతుంటే కర్ణ కృపాచార్యాది 
ప్రభృతులందరూ కళ్ళప్పగించి చూస్తూ నిలుచుండిపోయారు. 


విజయుడు క్రమంగా - తమ్ములూ ఆప్రభృత్యులు పరివేష్టించి ఉండగా మధ్యలో దుర్యోధనుడు నిలిచి ఉన్న చోటుకు 
రథాన్ని పోనిచ్చాడు.ముందుగా రెండు బాణాలు వక్షస్థలం మీద కొట్టాడు. దుర్యోధనుడు బొమలు ముడిచి వాడి బాణాన్ని 
పార్గుని నొసలిపై నాటాడు. ఇంతలో వికర్ణుడు ఒక భద్రగజం మీద కెక్కి అర్జునుడికి అడ్డం వచ్చాడు. క్రుద్దుడై అర్జునుడు ఒక్క 
బాణంతో ఏనుగును కూలగొట్టాడు. వికర్ణుడు వెల్లకిలబడి లేచి పరుగెత్తాడు. దుర్యోధనుడిని శరపరంపరతో ముంచెత్తుతున్నాడు 
వివ్వృచ్చుడు. రారాజు వెనుకంజ వేస్తున్నాడు. రాజును రక్షించుకొనటం వీరుల బాధ్యతగా గుర్తించండని ఎలుగెత్తి చాటుతున్నాడు 
కర్ణుడు. ద్రోణాదు లతడి మాటలు పట్టించుకొనే స్థితిలో లేరు. అర్జునుడు దుర్యోధనుడిని సంబోధించి ఇట్లా అధిక్షేపించటం 
మొదలు పెట్టాడు: 'ఓ కౌరవరాజా! వీరక్షత్రియుడు యుద్దంలో ఓడి ఇట్టా పారిపోతాడా? నేనా చిన్నవాడిని! అభిమానివిగా, 
బలదర్స సమ(గ్రుడివిగా పేరొందిన నీవు మిత్రులతో సహా ఇట్టా పలాయనం చిత్తగిస్తే బలవంతులు మెచ్చుతారా? ఇరుగడలా 
పెక్కేనుగులు కదలి వస్తూంటే రేపు పురవీథులలో నీవు భద్రగజం మీద ఊరేగవద్దా? భూషణాలంకారాలతో, కస్తూరీ చందనాదులతో 
రేపు నిండు సభలో గండుమీరవద్దా? మనోహర చతురాంగనలతో నీవు మదన లీలల్లో తేలియాడవద్దా? ఇట్టా యుద్దంలో ఓడి 
తిరిగిపోయేదానికన్నా తనువు చాలించటం మంచిది. ఇది రణరంగం. జూదమాడే నేర్పు ఇక్కడ సాగదు సుమా! నీవంటి వాడు 
వెనుదిరిగి పరుగెత్తటమా? నిలు నిలు’ మని విజయుడు రారాజును ములుకులవంటి మాటలతో ఎత్తిపొడిచాడు. 


ఆ మాటలకు అభిమానపడి సుయోధనుడు వెనుదిరిగి యుద్దం చేయ నారంభించాడు. భీష్మాదులు కూడా ఆయనకు 
సాయంగా నిలిచారు. పోరు సంకులంగా సాగింది. పార్టుడు ఉత్తర మాటలు తలచి సమ్మోహనాస్రాన్ని సంధించాడు. వీరులందరు 
మూర్చలో మునిగిపోయారు. అప్పుడు ఉత్తరుడిని దుర్యోధనాదుల తలపాగాలను తెచ్చి భద్రపరుచుమని, ఉత్తర కుమారికి 
బొమ్మపొత్తికలుగా బహూకరించవచ్చునని నిర్దేశించాడు. భీష్ముడి జోలికి వెళ్ళవద్దన్నాడు. ఉత్తరుడు తలపాగాలు తెచ్చి రథంమీద 
పెట్టాడు. భీష్ము డంతలో ఒడలు తెలిసి అర్జునుడిపై బాణాలు గుప్పాడు. పార్టుడు గూడ తాతను నొప్పించి దూరంగా రథాన్ని 
నడిపించి విరామ ప్రాంతంలో నిలిపాడు. 


దుర్యోధనాదులు సమ్మోహనా'స్త భ్రాంతి నుండి మేల్కొని యుద్దానికి సిద్దమవుతుండగా భీష్ముడు వారి తలపాగాలు 
లేని విషయం తెలియజెప్పి, ఒడలు తెలియనప్పుడు అర్జునుడు (ప్రాణాలు తీయనందుకు అభినందించాలని నచ్చచెప్పాడు. 
కౌరవుల ప్రాణాలు అర్జునుడి దయాభిక్షగా అభివర్షించాడు. దుర్యోధనుడు చేసేది లేక సైన్యాన్ని హస్తినాపురం వైపు నడిపించుమన్నాడు. 
విరటుడి గోవులను వివ్వచ్చునకు వదలిపెట్టి వెళ్ళిపోయాడు. కిరీటి కొంతదూరం కౌరవసైన్యాన్ని తరిమి గాంగేయాదులకు 
నమస్కరించి, మధ్యందిన మార్తాండబింబంవలె దుర్శిరీక్ష్య తేజంతో వెలుగుతూ విజయశంఖాన్ని పూరించాడు. 


కురుబలాలను గెలిచింది ఉత్తరుడే అని నగరంలో చెప్పుమన్నాడు అర్జునుడు. దానికి ఉత్తరుడు వినయంతో నేను 
విజయాన్ని సాధించి గోవులను మరలించానని చెప్పినా జనులు నమ్మవద్దా? అయినా అర్జునా, నీవు చెప్పుమన్నప్పుడే చెప్పుమన్న 
విధంగానే రాజుకు నిజం చెప్పి ఒప్పిదాన్ని పాటిస్తా' నని మాట ఇచ్చాడు. రథాన్ని శమీవృక్షం దగ్గరకు తీసికొని వెళ్ళారు. గాండీవ 
తూణీరాలను యథాస్థ్రలంలో ఉంచారు. విజయుడు బృహన్నల వేషాన్ని ధరించాడు. దివ్యాభరణాలను ప్రార్థించి అంతర్హితం 
చేయించాడు. తాను సారథిగా నొగలెక్కాడు, ఉత్తరుడు రథికుడుగా రథమెక్కాడు. గోపాలుర చేత విజయవార్త ముందుగా 
మత్స్యమహీపతికి తెలియపంపాడు. 


విరాటుడు విజయోత్సాహంతో దక్షిణ దిక్కు నుండి నగరానికి చేరికొన్నాడు. వేడుకలు చేసికొన్నాడు. ఉత్తరుడు నగరంలో 
కనపడకపోవటంతో అతడిని గురించి అడిగాడు. ఉత్తరగోగ్రహణ వృత్తాంతం, భీష్మాది మహావీరులతో యుద్దం చేసి ఒంటిగా 
విజయాన్ని సాధించటానికి బృహన్నలను సారథిగా చేసికొని ఉత్తరుడు వెడలిన సంగతి తెలిసికొన్నాడు. కురుసైన్యాన్ని ఎదిరించే 


కథాసారం - 115 


శక్తి ఉత్తరకుమారుడికి లేదని, అతడు రణరంగంలో ఏమయిపోతాడోనని భయవిహ్యలుడయ్యాడు. బృహన్నల బాహుపరాక్రమంతో 
రాకుమారుడు విజయం సాధించగలడని కంకుభట్టు ధైర్యం చెప్పాడు. అంతలో ఉత్తరుని విజయవార్తలు గోపాలురు వచ్చి 
నివేదించారు. విరటుడి ఆనందోత్సాహాలకు అవధులు లేకుండా పోయాయి. విజయోత్సాహంతో ఊగిపోయాడు. ఆ ఆనంద 
సమయంలో కంకుభట్టుతో కలిసి జూదం ఆడటానికి పూనుకొన్నాడు. ఆ సమయంలో మత్స్యమహీపతి ఉత్తరకుమారుడి పరాక్రమాన్ని 
ప్రశంసించి తన కుమారుడి ఉత్తమ వీరత్వాన్ని (ప్రశంసించాడు. ఆ విజయానికి మూలకారకుడు ఖాండవ దహనాది యుద్దాలలో 
అఖండకీర్తిని గడించిన బృహన్నలగా కంకుభట్టు కీర్తించాడు. అందుకు విరటుడికి కోపం వచ్చి చేతిలో ఉన్న సారెతో కంకుభట్టు 
నుదురుపై కొట్టాడు. రక్తం చిందింది. ప్రక్కనున్న సైరంధ్రి బంగారు కలశంలోని నీటితో కడిగి నెత్తురు బొట్టు నేలమీద పడకుండా 
చీరకొంగుతో తుడిచి అదిమి పట్టింది. అట్లా చేయటానికి గల కారణమేమి టని విరటుడు ఆమె నడిగాడు. 'కంకుభట్టు ధర్మమూర్తి. 
అతడి నెత్తురు ఎన్ని బొట్టు నేలమీద పడితే అన్నేళ్ళు ఆ దేశంలో వానలుండవు. అందువలన రక్తం ్రవించకుండా అదిమిపట్టా'నని 
చెప్పింది. అంతలో ఉత్తరకుమారుడు ప్రవేశించాడు. విరటుడు అతనిని కౌగిలించుకొని సన్మానించాడు. 'కుమారా! భీష్మ ద్రోణ 
కృప కర్ణాది మహావీరులు గోగ్రహణ సమయంలో శస్త్రాస్రాలను పుంఖానుపుంఖంగా ప్రయోగిస్తుంటే ఒంటరిగా నీవు ఎట్లా పోరు 
సల్ప్సి రణరంగంలో నిలువగలిగావు? ప్రచండ పరాక్రమంతో వారు నిన్ను కమ్ముకొని ముమ్మరిస్తుంటే నీ కెవ్వరూ తోడు కూడా 
లేరే! ధైర్యంతో ఎట్టా ఎదురొడ్డగలిగావు? ఒకడా పరశురాముడిని గెలిచినవాడు, మరొకడా ధనుర్విద్యాగురువు; మిగిలినవారిలో 
ఒక్కొక్కరూ దేవదానవులు కలిసి దండెత్తినా వారిని ఓడింపగలిగిన ధీరవరేణ్యులు; వీరందరినీ ఒంటిగా ఎట్టా జయించావు? 
గోవులను ఎట్లా మరల్చావు? అభిమానధనుడైన ఆ సుయోధనుడు నీ విజయాన్ని అంగీకరించి ఎట్టా వెనుదిరిగి వెళ్ళగలిగాడు? 
ఇవన్నీ మనసులో భాసిస్తేనే భయం వేస్తున్నది. ఆ యుద్దగాథను సవిస్తారంగా వివరించి చెప్పు'మని ఉత్కంఠతో ఉత్తరకుమారుడిని 
అడిగాడు విరటుడు. 


“తండ్రీ! ఆ కౌరవ సేనలను నేను గెల్వలేదు. ఆ గోవులను నేను మరల్చ లేదు. దేవ సంభవుడైన ఒక మహానుభావుడు 
నాకు అభయమిచ్చి, తానే యుద్దాన్ని చేసి, విజయాన్ని సాధించి, మన గోధనాన్ని మనకిచ్చి, అంతర్జానమైనాడు' అని చతురంగా 
సమాధానం చెప్పాడు ఉత్తరకుమారుడు. యుద్ద కథంతా వివరంగా విని ఆ మహానుభావుడిని చూడాలని ఆసక్తి పడ్డాడు విరటుడు. 
అతడు ఇవ్వాళ రేపట్టో దర్శనమిస్తాడని ఉత్తరుడు సమాధానపరిచాడు. 


విరటుడు బృహన్నలను సముచితంగా సమాదరించాడు. బృహన్నల అంతఃపురానికి వెళ్ళి ఉత్తరకు తాము తెచ్చిన 
వీరుల తలపాగాలను బొమ్మ పొత్తికలుగా ఇచ్చి ఆమెను సంతోషపెట్టాడు. 


పాండవులు బయలు మెరయటం 


ఆ రాత్రి ద్రౌపదీ పాండవులు రహస్యంగా సమావేశమై మరునాడు రాజసభలో బయలు మెరయటానికి నిర్ణయించుకొన్నారు. 
మరునాడు సూర్యోదయ కాలానికి పాండవులు సముజ్ఞ్యల వేషాలతో రాజసభకు వెళ్ళి సింహాసనం మీద ధర్మరాజు, అతడి 
ప్రక్కన ఉచితాసనాల ఫై భీమాదులు కూర్చుండి పంచాగ్నులవలె వెలుగొందుతూ ఉన్నారు. విరాటుడు సభకు వచ్చి కంకుభట్టు 
గద్దెపై కూర్చుండి లేవనందుకు ఆ(గ్రహించాడు. అప్పుడు అర్జునుడు ధర్మరాజును విరటుడికి పరిచయము చేశాడు. 


“నడదివియలు సేసె నగరికి మాణిక్య । మకుటముల్‌ పూనిన మనుజపతులం 
దగునాజ్ఞ సూయాణముగ నొనరించె మం । చిగ నేల నాలుగు చెజంగులకును, 
(బ్రీతార్థిజనుల సచేతన త్యాగధ్వ । జములుగా నన్ని దేశముల. బజపె, 
దిక్కులన్నింటను దెలుపారు పూంత గా । వించె నుజ్జల యశోవిభ్రమంబు, 
రాజసూయాధ్వర (ప్రవర్తకు(డు, నిత్య । సత్యభాషా మహావ్రతశాలి, పాండు 
రాజదుగ్రపయోనిధిరాజు ధర్మ । రాజు సుమ్ము మత్సావనీరమణ! యితడు.” 


కథాసారం - 116 


“ఈత. డజాతశత్రుడు మహిం దగ దిగ్విజయంబు సేసె వి 
ద్యాతిశయార్లి వాసవుమహాసనమైనను నెక్క నర్పు(డు 

ఫీ థ్‌ జ bt 
ద్ద్యోతిత మూర్తి, కౌరవకులోద్వహుం డార్యనికాయ సంతత 
(oe 
ఖ్యాతచరిత్రుం డీ చిజుత గద్దియకుం దగడే నరేశ్వరా!” 


ఆ మాటలు విని విరటుడు విస్మయానందమగ్నుడై, ఇతడు ధర్మారాజైతే భీమార్జున నకుల సహదేవులు, (ద్రౌపది ఏరి?” 

అని ఆసక్తిగా అడిగాడు. కవ్వడి ఇట్లా అన్నాడు. “వలలుడనే వంటవాడుగా మీవద్ద ఉంటూ, మల్లయుద (ప్రతాపాలను (ప్రదర్శిస్తూ 

hur) కూ ట్‌ మ! ఠా ఆ, 

మీ ప్రశంసలందుకొనిన బకాసుర సంహారకుడు అవ(క్రపరా(క్రముడు భీముడు, ఉత్తమ హయశిక్షకుడుగా నీ మెచ్చు లందుకొనిన 

దామ(గ్రంథి నకులుడు, సమస్త గోపాలక ముఖ్యవృత్తిలో ఉండి తంత్రీపాలుడనే పేరుతో మెలగిన వీరుడు సహదేవుడు. ఇకమాలినిపేర 

సైరంధ్రిగా సుదేష్టాంతఃపురంలో వర్తించిన ఇల్లాలు (ద్రౌపది. ఆమె కొరకై కీచకోపకీచకులు గంధర్వకార్యమనే పేర భీమసేనుడిచేత 
రాత్రికి రాత్రే చంపబడ్డారు.” 


భీముడు అర్జునుడిని - బృహన్నల వేషంలో ప్రచ్చన్న రూపుడుగా ఉన్న బీభత్సుడిగా పరిచయం చేశాడు. విరటుడితోపాటు 
అందరూ అద్భుతరసా(క్రాంతులయ్యారు. తా నిదివరలో చెప్పినట్టు కౌరవసేనతో యుద్దం చేసి గోవులను మరలించిన దేవసంభూతుడే 
అర్జును డని ఉత్తరుడు తెలియపరిచాడు. (ద్రౌపదీ పాండవులను వినయభక్తి ప్రవత్తులతో విరటాదులందరూ సేవించారు. పాండవు 
లిచ్చిన తనువులే, సంపదలే తమవని మత్స్యభూపతీ, ఉత్తరుడూ కృతజ్ఞతలు (ప్రకటించారు. పాండవులకు ప్రత్యుపకారం బంధుత్వం 
కలుపుకొనటంతో సార్థకమవుతుందని ఉత్తరుడు సూచించాడు. విరటుడు ఉప్పొంగి అర్జునుడికి ఉత్తర నిచ్చి వివాహం చేయాలని 
భావించాడు. కాని, నాట్యగురువైన అర్జునుడు తాను తం(డ్రివంటివాడినని, అభిమన్యుడి కిచ్చి వివాహం చేయటం తన అభీష్టమని 
స్పష్టం చేశాడు. 

'హరిమేనల్టుండు బాహువీర్య పటు శౌర్య స్పూర్తి త్రైలోక్య సుం 

దరుం డాచారపవి(త్రుం డంచితకళాదక్షుం, డుదారుండు గా 

తర సంరక్షకుం డార్యసమ్మతుండు, విద్యావైభవోల్లాసి, య 

త్యురుతేజుండు వరించు(గాక యభిమన్యుం డీ సరోజాననన్‌.' 


ఆ ప్రతిపాదనను యుధిష్టిరుడు ఆమోదించాడు. అందరూ అంగీకరించారు. అర్జునుడితో వియ్యమందే అదృష్టం 
కలిగినందుకు విరటుడు ఉప్పాంగిపోయాడు. అపూర్వాలంకారాలతో ప్రకాశిస్తున్న పాండవులకు, (ద్రౌపదికి ఉత్తర చేత మొక్కించారు. 
మాత్స్య కౌరవ వంశాలు ఉత్తరాభిమన్యుల వివాహంతో అన్యోన్య బాంధవ్యాలను పెంచుకొన్నాయి. అగణితపుణ్యాలను 
గడించుకొన్నాయి. 


ఉత్తరాభినున్యుల వినాహం 


హస్తినాపురానికి తిరిగిపోతున్న దుర్యోధనుడి మనస్సులో ఒక అనుమానం పీడిస్తూనే ఉన్నది. 'అజ్ఞాతవాసకాలం 
ముగియకుండానే అర్జునుడు బయటపడ్డాడా? అట్లా జరిగితే పాండవులు మరలా అరణ్యాజ్ఞాతవాసాలు చేయాలి కదా! అని 
అతడి శంక. భీష్ముడు గడువు ముగిసిందని చెప్పాడు. అయినా దుర్యోధనుడికి నమ్మకం కుదరలేదు. ధర్మరాజు అబద్దమాడ 
డని అతడి వద్దకు ఒక దూతను పంపాడు. అతడు గడువు ముమ్మాటికి ముగిసిందని నొక్కి చెప్పి పంపాడు. ఆ దూతమాట 
బయట పెట్టకుండా దుర్యోధనుడు నిండుసభ పెట్టి మరలా అందరిముందు అదే (ప్రశ అడిగాడు. భీష్ముడు లేచి 'నే నప్పుడే 


కథాసారం - 117 


చెప్పాను ముగిసిందని. ముగియలేదని ఎవరన్నా అంటే నవ్విపోతారు. ఇటువంటి మాటలు తెలివిలేని మాటలు” అని -అన్నాడు. 
అందరూ దానికి అంగీకరించారు. చేసేది మరేమీ లేక మాయదారులు సాగక దుర్యోధనుడు ఇంటి త్రోవ పట్టాడు. 


విరాటనగరంలో వివాహ ముహూర్తాలు పెట్టించారు. బంధుజనుల కందరికీ పిలుపులందాయి. అటు యాదవులూ, 


ఇటు (ద్రుపద వంశంవారూ కదలి వచ్చారు. వసుదేవుని వెంట సుభ ద్రాభిమన్యులు వచ్చారు. పాండవులు సర్వ వైభవాలతో 
ఉపష్ణావ్యంలో విడిది చేశారు. 


వివాహ సన్నాహాలన్నీ వడివడిగా సాగిపోసాగాయి. లగ్న మాసన్నమైనదని పెళ్లివారు మగపెళ్ళివారికి తెలియపరిచారు. 
యుధిష్టిరుడు వాసుదేవాదులతో కలిసి అభిమన్యుడిని అలంకరించుకొని బంధుమిత్ర సమేతంగా వివాహవేదికవద్దకు చేరారు. 
విరటుడు మంగళతూర్యాలు మోగుతూ ఉండగా వరపూజ చేశాడు. వివాహమంటపంలో వధూవరుల నుంచారు. నూత్నవధూవరులు 
ఒకరినొకరు చూసుకొనాలన్న ఆసక్తితో ఆలస్యాన్ని ఓర్చుకోలేకపోయారు. తొలి చూపుల జల్లులు కురిసినప్పుడు తలంబ్రాలు 
పోసుకొన్నప్పుడు, వధూవరులకు చిరుచెమటలు పొటమరించాయి. పాణిగ్రహణానంతరం ఒకే పీటపై ఆసీనులైన వారిరువురు 


పెనుపాదులో కలిసిమెలసిన చూతవృక్షం నవమల్లికవలె నూత్నశోభతో అన్యోన్య అనురాగంతో వెలుగొందారు. ఉత్తరాభిమన్యుల 
వివాహమహోత్సవం పరమానంద భరితం. 


- జి.వి.సుబ్రహ్మణ్యం 
ప్రధాన సంపాదకుడు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


విరాటపర్వము 


విషయసూచిక 


వడం స్తా. 
ప్రథమాశ్వాసము 
నిషయమను స 
కృతి నిర్మాణ (ప్రస్తావన 
షష్ట్యంతములు 
కథా (ప్రారంభము 


ధౌమ్యుండు పాండవుల నూరార్చుట 

పాంచాలీ పాండవులు తమ మెలంగవలయు పనుల నిశ్చయించుకొనుట 
ధౌమ్యుడు పాండవులకు సేవాధర్మంబు లెజణీంగించుట 
పాండవులు పాంచాలితోడ విరాటునగరంబునకు బయలుదేరుట 
పాండవులు దమ యాయుధంబుల శమీవృక్షమునం బెట్టుట 
ధర్మరాజు సన్బ్యాసివేషంబున విరటు6 గొల్వవచ్చుట 

భీముండు వంటలవాండై విరటు( గొల్వ వచ్చుట 

అర్జునుడు పేడిరూపమున విరటు. గొల్వవచ్చుట 

నకులు( డశ్వపాలకుండై విరటు. గొల్వవచ్చుట 

సహదేవుండు గోపవేషంబున విరటు. గొల్వవచ్చుట 

ద్రౌపది సైరం(్రీ వేషమున సుదేష్ల( గొలువ వచ్చుట 


ద్వితీయాశ్వాసము 


భీము(డు మల్లునితో యుద్దము సేయుట 

కీచకుడు పాంచాలిం జూచి మోహించుట 

కీచకు(డు సుదేష్టవలన (ద్రౌపది తెజం గెటుంగ6 గోరుట 
రా 6 

ద్రౌపది కీచకునితో. బరుషవాక్యంబులు వలుకుట 

కీచకుండు ద్రాపదియందలి మోహంబున బరితపించుట 

ద్రౌపది కీచకునింటికి. గల్లు దేరంబోవుట 


4-12-17 
4-13-1 
4-13-5 
4-13-28 
4-14-7 
4-14-17 


105 


156 
162 
174 
184 
197 
207 


విషయసూచిక -119 
కీచకు(డు (ద్రౌపదిం బట్టుకొనుటకు వెంటం దగులుట 
ద్రౌపది తన భంగపాటు విరాటునితో. జెప్పుట 
సుదేష్ల (ద్రౌపది నూజడించుట 
ద్రౌపది భీమసేనుతో. దన భంగపాటు సెప్పి పరితపించుట 
ద్రౌపది భీమసేనుతో. ధర్మరాజు మహిమ చెప్పుట 
భీముండు కీచకుని. జంపుటకు. (బ్రతిజ్ఞ చేయుట 
ప్రభాతకాల వర్షనము 
కీచకుడు (ద్రౌపది నియ్యకొలుప యత్నించుట 
ద్రౌపది భీమునితో గీచకుండు నర్తనశాలకు రాంబోవుటం జెప్పుట 
కీచకు(డు ద్రాపదియందలి మోహంబునం బరితాపంబు నొందుట 
కీచకు. డుద్యానవనంబున విహరించుట 
సూర్యాస్తమయ వర్లనము 
భీమ కీచకులు నర్తనశాలలోం గలిసికొనుట 





భీమసేనుండు కీచకుని సంహరించుట 


తృతీయాశ్వాసము 


ఉపకీచకులు (ద్రౌపదిం దమ యన్న శవంబుతోం గట్టి దహింపం గొనిపోవుట 


భీము డుపకీచకులం జంపి (ద్రౌపదిని విడిపించుట 

ద్రౌపది యర్షునునితో సల్హాపంబు సేయుట 

దుర్యోధనుని వేగులవారు పాండవుల వెదకి కానక వచ్చుట 
భీష్ముడు దుర్యోధనునితో ధర్మరాజు సుగుణంబుల. జెప్పుట 
సుశర్మ దక్షిణ గోగ్రహణంబు చేయుట 

విరటుండు సుశర్మమీంద యుద్దము చేయంబోవుట 

విరాట సుశర్మల సైన్యంబు సంకులంబుగాం బోరుట 
విరాటుండు సుశర్మమీందం దన రథంబు తోలించి పోరుట 
పాండవులు సుశర్మ నోడించి విరాటుని విడిపించుట 


ధర్మరాజు సుశర్మను సపరివారంబుగా విడిపించుట 


చతుర్జ్దాశ్వాసము 
® 


ఉత్తర గోగహణము 

భూమింజయుండు గోవుల విడిపింప గౌరవులతో. బోరుటకు. బోనెన్నుట 
ఉత్తరుండు బృహన్నలను దనకు సారథిగా. జేసికొనుట 

ఉత్తరు(డు కురుసైన్యంబు గనుంగొని భయభ్రాంతుం డగుట 

అర్జును. డుత్తరుని. దనకు సారథింగాం జేసికొనుట 

అర్జునుండు శమీవృక్ష నిక్షిప్తంటైన గాండివంబు గొనుట 


4-21-62 
4-22-16 
4-23-17 
4-24-5 
4-27-1 
4-20-27 
4-30-8 
4-31-1 
4-31-17 
4-32-26 
4-32-46 


4-33-1 
4-34-1 
4-35-10 
4-36-8 
4-36-41 
4-38-1 


218 
227 
236 
241 
250 
271 
276 
284 
295 
304 
311 
318 
321 


331 


457 


458 
461 
472 
482 
496 
507 


విషయసూచిక -120 
అర్జును. డుత్తరునకుC దన్నెణింగించుట 
ఉత్తరుడు బృహన్నల నర్జునుంగా నెజబుంగుట 
అర్జును. డుత్తరసారథికంబైన రథం బెక్కి దేవదత్తంబు పూరించుట 
దుర్యోధనుండు ద్రోణాచార్యుల నధిక్షేపించుట 
కర్ణుడు గృపాచార్యు నధిక్షేపించి పలుకుట 
భీష్ము( డర్జును నజ్ఞాతవాసవత్సర వ్యాప్తి నిష్కర్షించుట 
ద్రోణాచార్యు( డర్జునుం జూచి ప్రశంసించుట 
యుద్దారంభము 


పంచనూశ్వాసము 


అర్జును డుత్తరునకు( గౌరవవీరుల వేజువేణ నిరూపించి చెప్పుట 
అర్జునుడు కౌరవ సైన్యంబుల నుజబుమాడుట 
అర్హునుండు చిత్రాంగద ప్రభృతి కురుకుమారుల నిర్లించుట 

జ జ 
కర్తార్తునుల ద్వంద్వయుద్ధము 

జ ఠా 
అర్జునుండు ద్రోణాచార్యులతో యుద్దంబు సేయుట 
అర్హును( డశృత్తామతో యుద్దము సేయుట 

జ థె ఠా 
అర్జునుండు కృపాచార్యునితో యుద్దము సేయుట 
అర్జునుండు భీష్మునితో యుద్దంబు సేయుట 
అర్జునుడు దుర్యోధనునితో యుద్దంబు సేయుట 
అర్జునుడు దుర్యోధను నుపాలంభించుట 
దుర్యోధనుండు పరాజితుండై మరలి తన పురంబునకు. బోవుట 
విరాటు. డుత్తరుండు గురుసైన్యంబు గెలువంబోవుట విని చింతించుట 
విరాటుండు కంకుని సారెయగొని (వేయుట 
విరాటు6 డుత్తరుని సమర (ప్రకారం బడుగుట 
అర్జును. డుత్తరకు బొమ్మపాత్తికలుగా6 గురువీరుల శిరోంబరంబు లిచ్చుట 
అర్జును విరాటునకు. దమ్మెజీంగించుట 
విరాటునకు భీము. డర్జును నెణింగించుట 
విరాటుని మంత్రు లుత్తరను బాండవులయొద్దకు. దోడ్తెచ్చుట 
శ్రీకృష్ణుడు బలదేవాదులతో( బాండవుల( జూడవచ్చుట 
అభిమన్యుని వివాహమహోత్సవము 


ee rs 


4-39-1 
4-39-21 
4-41-1 
4-42-20 
4-46-1 
4-47-1 
4-48-3 
4-48-12 


589 
603 
628 
636 
645 
651 
653 
659 
668 
674 
684 
690 
702 
712 
721 
730 
733 
742 
750 
756 





శ్రీమదాంధ్ర 
మహాభారతము 


విరాట పర్వము 


(1,2,3,4,5 ఆశ్వాసాలు) 





శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 
శ్రీయన గౌరినాంబరంగు చెల్వకు( జిత్తము పల్లవింప భ 
ద్రాయితమూర్తి యై హరిహరంబగు రూపము దాల్చి “విష్ణు రూ 
పాయ నమశ్శివాయ” యని పల్కెడు భక్తజనంబు వైదిక 
ధ్యాయిత కిచ్చ మెచ్చు పరతత్వము గొల్టెద నిష్టసిద్ధికిన్‌. 1 


ప్రతిపదార్థం: శ్రీ+అనన్‌= 'శ్రీ' (లక్ష్మి) అనీ; గౌరినాన్‌= 'గౌరి (పార్వతి) అనీ; పరంగు= ఒప్పే; చెల్వకున్‌= సౌందర్యవతి అయిన 
వనితకు; చిత్తము= మనస్సు; పల్లవింపన్‌= చిగురించగా (కోరికలు మోసులెత్తగా, ఆహ్లాదించగా); భ(ద్రాయితమూర్తి+ఐ= 
మంగళకరమైన రూపం కలిగినది అయి; హరిహరంబు+అగు= హరిహరాత్మకమయిన; రూపము+తాల్చి= ఆకారం ధరించి; 
విష్ణు రూపాయ శివాయనమః+అని పల్కెడు= “విష్ణు స్వరూపుడైన శివునికి (కొరకు) నమస్కారం” అని కీర్తించే; భక్త జనంబు= 
భక్తులయిన జనులయొక్క; వైదిక ధ్యాయితకున్‌= వేదవిహిత ధ్యానానికి; ఇచ్చన్‌= మనసులో; మెచ్చు= మెచ్చుకొనే; పరతత్త్యమున్‌= 
పరతత్త్యవాచ్యుడయిన పరబ్రహ్మ స్వరూపాన్ని; ఇష్టసిద్ధికిన్‌= నా కోరిక ఫలించేందుకు; కొల్చెదన్‌= సేవిస్తాను. 


తాత్సర్యం: శ్రీ (లక్ష్మి) అనీ, గౌరి (పార్వతి) అనీ పిలువబడే వనితకు మనసు చిగురించేటట్టు మంగళకరమైన 
హరిహరులు కలిసిన రూపాన్ని ధరించి, “విష్ణు రూపుడైన శివుడికి నమస్కార'మని కీర్తించే భక్తుల వేదవిహితమైన 
ఉపాసనా పద్దతికి మనసులో మెచ్చుకొనే ఆ పరమాత్మను (పరబ్రహ్మతత్తాన్ని) నా కోరిక ఫలించాలని ప్రార్థిస్తున్నాను. 


విశేషం : నన్నయ తరువాత తిక్కన ఆంధ్ర మహాభారతాన్ని విరాటపర్వం నుండి రచించటానికి ప్రారంభిస్తూ మంగళారంభంగా 
ఈ పద్యాన్ని రచించాడు. తాను రచిస్తున్న భారత భాగానికి అవతారికను నిర్వహించాడు. దానిలోని మొదటి అంగం నాంది 
వంటి మంగళాశాసనం. అది శ్రీకారంతో ప్రారంభం కావటం సంప్రదాయం, శుభాలనూ, సంపదలనూ, కోరిన కోరికలను ఇచ్చే 
దేవత లక్ష్మి. ఆమె 'శ్రీ' శబ్దం చేత సూచించబడింది. 


“ఆశీర్షమ(స్రియా వస్తు నిర్లేశోవా౭_పి తన్ముఖమ్‌' అనే నియమంచేత (గ్రంథారంభం ఆశీఃపురస్ఫరంగా కానీ, నమ(స్కియా 
రూపంగా కానీ, వస్తు నిర్దేశకంగా (కథార్థ సూచకంగా) కానీ ఉండాలి. తిక్కన పరతత్యాన్ని ఇష్టసిద్దికై ప్రార్ధిస్తున్నాడు కాబట్టి, ఈ 
మంగళారంభ పద్యం నమ(స్కియా రూపమై రాణిస్తున్నది. నన్నయ ఆశీఃపురస్పరంగా మొదటి పద్యం వ్రాయగా తిక్కన నమ(స్కియా 
రూపంగా వ్రాయటం గమనించదగింది. 


తిక్కన హరిహరులకు అభేదమని చెప్పే భక్తితత్యాన్ని ప్రతిపాదించాడు. ఆ స్వామిని నిర్గుణంగా ఉపాసిస్తే పరబ్రహ్మతత్తం; 
సగుణంగా ఆరాధిస్తే హరిహరనాథస్వామి. ఆయన భార్యకూడా శ్రీగౌరుల ఏకస్వరూపం. ఆమెను లోకంలో లక్ష్మీదేవి అనీ, 
గౌరీదేవి అనీ పిలుస్తారు- అని చెప్పటం విశేషం. అందుచేత దేవుడి రూప మొక్కటే; ఆయన దేవేరి కూడ ఒక్కతే, దీనితో పాటు 
మంత్రం కూడా ఒక్కటే-అది విష్ణురూపాయ నమః శివాయ”. (గ్రంథాన్ని శ్రీకారంతో మొదలు పట్టటం మంగళ(ప్రదం; విష్ణు 
రూపుడైన శివుడికి నమస్కారమన్నాడు తిక్కన. అంతే కాదు భారతం కార్‌ష్లవేదం (శ్రీకృష్ణ సంబంధమైన వేదం) అని ప్రసిద్ది 
చెందింది. అందులో ఉపాసించదగింది వాసుదేవ తత్తమని పండితులు చెప్పుతారు. కాబట్టి శ్రీకారంతో తన కృతిని ఆరంభించి 
అనేక ప్రయోజనాలను సాధించాడు తిక్కన. 


2 శ్రీమదాంధ్ర మహాభారతము 

హరిహరనాథుడు తిక్కన కృతిభర్త కూడా కావటం విశేషం. హరిహరాత్మకమైన రూపం ధరించిన ఆ పరమాత్మ 
భ(ద్రాయితమూర్తి. భ(ద్రవ దాచరితామూర్తిః యస్యసః - మంగళకరమైన మూర్తికలవాడని అర్థం. 'కర్తః క్యజ్‌ సలోపళ్ళ' అనే 
సూత్రం ప్రకారం క్యజ్‌.” అకృత్‌ సార్వ ధాతుకయో ర్లీర్థః అనే సూత్రం చేత దీర్భం వచ్చింది. భూతార్థక క్షప్రత్యయమున్నూ, 
ఇడాగమమున్నూ రాగా 'భద్రాయిత మూర్తి అనే రూపం ఏర్పడింది. 

శ్రీగౌరీ శబ్బవాచ్యురాలైన పరాశక్తికి పరమానందం కలిగించే భద్రమూర్తి హరిహరనాథుడని వర్లించటం చేత మహాభారతంలో 


'ప్రతిపాదించబడే వైదికధర్మ నిష్టమైన గార్హస్ట్య జీవితతత్త్యం ధ్వనిమయంగా సూచించబడుతున్నది. నన్నయ (త్రిమూర్యాత్మకంగా 
సూచిస్తే తిక్కన ఆ తాత్సర్యాన్నే హరిహరనాథ పరంగా చెప్పి వస్తునిర్లేశంలో ఏకవాక్యతను పాటించాడు. 

తిక్కన ఈ పద్యంలో తన ఇష్టసిద్దిని కోరుతున్నాడు. కృతిభర్త అయిన హరిహరనాథుడు ఉత్తమ కవితాశక్తిని ప్రసాదిస్తాడు; 
పరతత్తమైన ఆతడే జన్మాంతర దుఃఖం లేని మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. ఈ రెండు రకాల కోరికలూ అవతారికలో 


సూచించబడనున్నాయి. అంటే మొత్తం మీద - కావ్యం (వ్రాసిన తిక్కనకూ, చదివిన పఠితలకూ ఇహ పర సౌఖ్యాలు భారతం 
వలన కలుగుతాయని తాత్పర్యం. వృత్తం: ఉత్పలమాల, (సంపా.) 


కృతి నిర్మాణ ప్రస్తావన 


వ. అని సకల బ్రహ్మ ప్రార్థనంబు సేసి, తత్పసాదాసాదిత కవిత్వ తత్త్వ నిరతిశయాను భావానంద భరితాంతః 
కరణుండ నగుచుండి యొక్కనాం. డిట్లని వితర్కించితి. 2 


ప్రతిపదార్థం: అని= ఈ (ప్రకారంగా; సకల (బ్రహ్మ (ప్రార్థనంబు+చేసి= కళాసహితమయిన పరబ్రహ్మను (సగుణ(బ్రహ్మను) 
ప్రార్థించి; తద్‌= అతని; ప్రసాద+ఆసాదిత= అను[గ్రహంచేత పొందబడిన; కవిత్వతత్త= కవిత్వతత్త్యము యొక్క; నిరతిశయ= 
సంపూర్ణమయిన; అనుభావ= అనుభవం చేత (అంటే తద్‌ భావ భావనం వలన) కలిగిన; ఆనంద= ఆనందం చేత; భరిత= 
నిండిన; అంతఃకరణుండన్‌+అగుచున్‌+ఉండి= మనసు కలవాడనై ఉండి; ఒక్కనాండు= ఒక దినం; ఇట్టు+అని= ఈ విధంగా; 
వితర్కించితిన్‌= ఆలోచించాను. 


తాత్సర్యం: ఈ ప్రకారంగా కళాప్రపూర్లమయిన పరబ్రహ్మను (సగుణ (బ్రహ్మను) ప్రార్థించి, ఆ పరబ్రహ్మ అను[గ్రహం 
వలన పొందిన కవిత్వతత్తాన్ని నిరంతర భావనం చేయటంవలన కలిగిన మహానందంతో నిండిన మనస్సుతో ఒకనాడు 
ఇట్లా ఆలోచించాను. 


విశేషం : సకల అంటే కళలతో కూడిందని విశేషార్థం. తిక్కన (ప్రార్థించినది సకల (సగుణ) (బ్రహ్మమును, నిష్కల (నిర్గుణ) 
(బ్రహ్మమును కాదు. శ్రీదేవి, గౌరీదేవి ఇద్దరూ కళలే, పరతత్త్యం కళాసహితం. ఇక్కడ పరతత్త్యం హరిహరనాథుడే. ఆ 
స్వామిప్రసాదంవలన తిక్కనకు కవిత్వం అబ్బింది. కవితాతత్త్యం తెలిసింది. తత్‌ భావభావనం వలన కలిగే ఆనందం 
ఆలోచనామృతం, అనిర్వచనీయం. అటువంటి ఆనందానుభవంతో తిక్కన ఒకసారి ఇట్లా ఆలోచించాడు. 


శా.  విద్వత్సంస్తవనీయ భవ్య కవితావేశుండు, విజ్ఞాన సం 
౯ ఇ 
పద్విఖ్యాతుండు, సంయమి ప్రకర సంభావ్యానుభావుండు, గృ 
ప్లద్వైపాయనుం డర్ది లోకహితనిష్టం బూని కావించె ధ 
ర్మాద్వైతస్థితి భారతాఖ్య మగు లేఖ్యంబైన యామ్నాయమున్‌. 3 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 3 
ప్రతిపదార్థం: విద్వత్‌= విద్వాంసుల చేత; నంస్తవనీయ= కొనియాడతగిన; భవ్య= శుభప్రదమయిన, ఉదాత్తమయిన; 
కవితా+ఆవేశుండు= కవితావేశం కలవాడు; విజ్ఞాన= ఆధ్యాత్మిక జ్ఞానమనే; సంపద్‌= ఐశ్వర్యంతో; విఖ్యాతుండు= సుప్రసిద్దుడయిన 
వాడు; సంయమి (ప్రకర= మునుల సముదాయం చేత; సంభావ్య= గారవింపతగిన; అనుభావుండు= మహిమ కలవాడు అయిన; 
కృష్ణద్వైపాయను(డు= వేదవ్యాస భగవానుడు; అర్జిన్‌= కోరికతో; లోకహిత నిష్టన్‌+పూని= లోకులకు హితం చేయటంలో దీక్ష 
వహించి (లోకాలకు హితం సమాకూర్చే విషయంలో పట్టుదల వహించి); ధర్మ= ధర్మస్థితితోనూ; అద్వైతస్థితిన్‌= అద్వైత స్థితితోనూ; 
భారత+ఆఖ్యము+అగు= భారతమనే పేరుకలదైన; లేఖ్యంబు+ఐన= ప్రాయదగిన; ఆమ్నాయమున్‌= పరంపరగా అభ్యసించబడే 
దానిని, (వేదాన్ని); కావించెన్‌= రచించాడు. 


తాత్పర్యం: పండితులు (ప్రశంసించే ఉదాత్త కవితావేశం కలవాడు కృష్ణద్వైపాయనుడు. ఆధ్యాత్మిక జ్ఞానంతో 
సుప్రసిద్దుడయిన వాడు. మహర్షుల చేత గౌరవించదగిన ప్రభావం కలవాడు. ఆ మహర్షి లోకహితం కోరి ధర్మాద్వైత 
స్థితితో భారత సంహితను రచించాడు. 


విశేషం : కృష్ణద్వై పాయనుడనే పేరు వ్యాసుడిది. 'ద్వీప మేవ అయనం యస్యసః - ద్వీపాయనః యమునా ద్వీపమే స్థానంగా 
కలవాడనీ, లేదా యమునాద్వీపంలో పుట్టినవాడనీ వ్యుత్పత్త్యర్థం. ద్వీపాయనుడే ద్వైపాయనుడు. ద్వైపాయనుడు+కృష్ణుడు= 
కృష్ణద్వైపాయనుడు. విశేషణానికి పరనిపాతం వచ్చి కృష్ణద్వై పాయనుడు అనే పదం ఏర్పడింది. కృష్ణుడని వేదవ్యాసుడికి పరు 


ఆమ్నాయ మంటే గురుశిష్యపరంపరచేత కంఠస్థవిద్యగా అభ్యసించబడేదీ, ధర్మాధర్మాలను ఉపదేళించేదీ ఐన వేదమని 
భావం. “భారతం పంచమో వేదః అని (ప్రసిద్ది. చతుర్వేదసారం పంచమవేదం. వేదం అపౌరుషేయం; పంచమవేదం పారుషేయం. 
కాబట్టి అది అలేఖ్యం, ఇది లేఖ్యం. 


'ధర్మాద్దైత స్థితి” అనే సమాసానికి అనేక అర్థాలున్నాయి. అది పూర్వ మీమాంస, ఉత్తర మీమాంసల జోడింపునూ, ధర్మజబిజ్ఞాస, 
(బ్రహ్మజిజ్ఞాసల సమన్వయాన్నీ సూచిస్తుంది. అట్లాగే నిష్కామ కర్మలను అనుష్టించటం వలన పరమాత్మతో అద్వైతాన్ని పొందటం 
కూడా ధర్మాద్వైత స్థితియే. ధర్మంతో అద్వైతమైన లేదా అభిన్నమైన స్థితినే ధర్మాద్వైత స్థితిగా కూడా పండితులు వ్యాఖ్యానిస్తారు. 
కర్మ జ్ఞానాల కలిమి 'ధర్మాద్దైతస్థితి' అని మరి కొందరు. 

క. వేదములకు నఖిల స్కృతి । వాదములకు బహు పురాణ వర్గంబులకున్‌ 

వా దైన చోటులను దా। మూదల ధర్మార్థ కామ మోక్ష స్టితికిన్‌. 4 
ప్రతిపదార్థం: వేదములకున్‌= బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం - అనబడే నాలుగు వేదాలకు; అఖిల స్మృతి 
వాదములకున్‌= మను గౌతమాది స శై ఎతులన్నిటిలోని వాక్యాలకు; బహు పురాణ వర్గంబులకున్‌= (బ్రహ్మాండ పురాణం మొదలయిన 


పురాణ సమూహాలకు; వాదు+ఐన చోటులను= వివాద(గ్రస్తాలయిన స్థలాలలో; ధర్మ+అర్ధ కామ మోక్ష స్టితికిన్‌= ధర్మార్థ కామ 
మోక్షాల స్థాపనకు; తాన్‌= భారతం; మూదల= (ప్రమాణం - అంటే నిర్ణాయకం (నిశ్చయించేది; మూల+తల= మూదల). 


తాత్పర్యం: వేదాలకూ, స్మృతులకూ, పురాణాలకూ, ధర్మార్థ కామ మోక్షాల విషయంలో వివాదం ఏర్పడితే ఆయా 
సందర్భాలలో మహాభారతం పురుషార్థ నిర్ణాయక (గ్రంథంగా నిలుస్తుంది. 


విశేషం : వేదాలూ, స్మృతులూ, పురాణాలూ భిన్న భిన్న కాలాలలో వెలసిన (గ్రంథాలు. వేదాలు అపొరుషేయా లయితే శాస్త్రకారులు, 
మహాకవులు వ్రాసినవి సృతులూ, పురాణాలూ, ఒక్కొక్కప్పుడు వీటిలో పరస్పర వైరుద్ద్యాలు కనిపించవచ్చును. వాటివలన 
ఆయా అంశాల వాస్తవ స్వరూపం పరితకు స్పష్టం కాకపోవచ్చును. అటువంటి సందర్భాలలో భారత మొక్కటే (ప్రమాణం. 


4 శ్రీమదాంధ్ర మహాభారతము 


శాస్తవిహిత కర్తవ్యం ధర్మం. డబ్బు మొదలయిన వాటిని సంపాదించటం అర్థం. ఇంద్రియాదులను తృప్తి పరచటం 
కామం. అన్ని రకాల బంధాల నుండి విముక్తి పొందటం మోక్షం. అర్థాన్ని, కామాన్ని ధర్మదృష్టితోనే చూడాలి. ఆ దృష్టితోనే 
సాధించాలి. పురుషార్థ సాధనలో అన్నింటికీ మూలం ధర్మం; అన్నింటినీ పాలించేది ధర్మం. అటువంటి ధర్మతత్తాన్ని గురించి 
సూక్ష్మంగా వివేచించేదీ, దాని ఆచరణ విధానాన్ని బోధించేదీ మహాభారతం. 


వ. అదియును. 5 


తాత్సర్యం: ఆ మహాభారతం (ఆ తరువాత). 


ఉ. ఆదరణీయ సార వివిధార్థ గతి స్పురణంబు గల్లి య 
ష్టాదశ పర్వ నిర్వహణ సంభృతమై పెనుపొందియుండ; నం 
దాది. దొడంగి మూండుకృతు లాంధ్ర కవిత్వ విశారదుండు వి 
ద్యాదయితుం డొనర్డె మహితాత్ముండు నన్నయభట్టు దక్షతన్‌. 6 


ప్రతిపదార్థం: ఆదరణీయ= ఆదరింపదగిన; సార= (శ్రేష్టమయిన; వివిధ= అనేక విధాలయిన; అర్హగతి= అర్థాల పోకడల యొక్క; 
స్ఫురణంబు= స్ఫూర్తి; కల్గి= కలిగి; అష్టాదశ పర్వ= పదునెనిమిది పర్వాల యొక్క; నిర్వహణ= నిర్వహణ చేత; సంభృతము+ఐ= 
కూడినదై; పెనుపొంది+ఉండన్‌= మహత్త్యంతో కూడి ఉండగా; అందున్‌= ఆ మహాభారతంలో; ఆదిన్‌+తొడంగి= ఆదిపర్వం 
నుండి మొదలుపెట్టి; మూండు కృతులు= మూడు పర్వాలు; ఆంధ్ర కవిత్వ విశారదుండు= తెనుగులో కవిత్వం చెప్పటంలో 
విద్వాంసుడయిన వాడున్నూ; విద్యాదయితుండు= సరస్వతీదేవికి (విద్యలకు) 'ప్రియుడయిన వాడున్నూ; మహిత+ఆత్ముండు= 
మహాత్ముడున్నూ (అయిన); నన్నయభట్టు; దక్షతన్‌= సామర్థ్యంతో; ఒనర్భెన్‌= రచించాడు. 


తాత్సర్యం: ఆదరించదగిన అనేక అర్థ స్ఫూర్తులతో నిండిన భారతం పదునెనిమిది పర్వాలతో కూడి పెంపారి 
ఉండగా, అందులో మొదటి మూడు పర్వాలను దక్షతతో నన్నయభట్టారకుడు తెనుగులో రచించాడు. అతడు 
ఆంధ్రకవితా విశారదుడు, విద్యాదయితుడు, మహితాత్ముడు. 


నిశేషం : 'విద్యాదయితుడు' అనే పదానికి సరస్వతీదేవికి ప్రియుడనీ, సర్వ విద్యలకు ప్రియుడనీ, విద్యలే ప్రియురాం[డ్రుగా కలవాడనీ, 
(బ్రహ్మతో సమానుడనీ, శ్రీవిద్యా రూపమయిన విజ్ఞానానికి ప్రతీక అనీ పండితులు వ్యాఖ్యానిస్తారు. 


మూడు కృతులంటే ఆది, సభా, ఆరణ్యపర్వాలు, తిక్కన మూడు కృతులను నన్నయ (వాశాడని చెప్పటం వలన 
ఆయన కాలం నాటికి నన్నయ భారతభాగం పూర్తిగా ఉండేదనీ, ఆ తరువాత ఏ కారణాలవలననో కొంత భాగం నశించి పోగా 
ఎజ్జన దానిని పూరించి ఉంటాడనీ, కొందరు భావించే అవకాశం ఏర్పడింది. 
మ. హృదయాహ్లోది, చతుర్ణ, మూర్ణిత కథోపేతంబు, నానా రసా 

భ్యుదయోల్లాసి విరాటపర్వ; మట యుద్యోగాదులుం గూడయగా( 

బదియేనింటిం దెనుంగుబాస జనసంప్రార్థ్యంబులై పెంపునం 

దుదిముట్టన్‌ రచియించు టొప్పు బుధ సంతోషంబు నిండారంగన్‌. 7 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 5 
ప్రతిపదార్థం: హృదయ= మనస్సుకు; ఆహ్లాది= సంతోషాన్ని ప్రసాదించేదీ; ఊర్జిత= కట్టుదిట్టమయిన; కథా+ఉపేతంబు= కథలతో 
కూడినదీ; నానా రస+అభ్యుదయ+జఉల్లాసి= అనేక రసాల అభ్యుదయం చేత ((క్రమపోషణంతో) ్రకాశించేదీ; చతుర్ణము= 
పదునెనిమిది పర్వాల వరుసలో నాల్గ్లవదయిన విరాటపర్వం; అట, ఉద్యోగ+ఆదులున్‌+కూడంగాన్‌= ఆ పైన ఉద్యోగపర్వం 
(మొదలయినవి) ఒనగూడగా (లెక్కపెట్టగా); పది+ఏనింటిన్‌= పదునైదుపర్వాలను; తెనుంగు బాసన్‌= తెలుగు భాషలో; జన 
సం(ప్రార్ధ్యంబులు+ఐ= జనులచేత ప్రార్థించదగినవై; పెంపునన్‌= అతిశయంతో; తుది ముట్టన్‌= చివరిదాకా; బుధ= పండితుల; 
సంతోషంబు, నిండారంగన్‌= సంతోషం బాగా కలిగేటట్టు; రచియించుట+ఒప్పున్‌= రచించటం తగును. 


తాత్పర్యం: సహృదయుల హృదయాలకు ఆహ్హాదం కలిగించేదీ, భారతంలోని పదునెనిమిది పర్వాలలో నాల్లవదీ, 
నిబిడమైన కథతో కూడుకొన్నదీ, వివిధ రసాల క్రమపోషణతో ఏర్పడే వికాసం వలన ఉల్లాసాన్ని కలిగించేదీ విరాటపర్వం, 
ఆపైన ఉద్యోగపర్వం మొదలుకొని స్వర్గారోహణపర్వం దాకా ఉన్న పర్వాలతో కలుపుకొని పదునైదు పర్వాలు జనులచేత 
కీర్తించబడేటట్టుగా, పండితులు సంతోషించేటట్టుగా తెలుగుభాషలో పూర్తిగా రచించటం సమంజసం. (అంటే 
నిర్మించవలసిన అవసరం ఉన్నది అని భావం.) 


విశేషం : పాండవులు అజ్ఞాతవాస కాలంలో విరాటనగరంలో నివసించినప్పుడు జరిగిన కథార్థాలను చెప్పేది కాబట్టి ఈ పర్వానికి 
విరాటపర్వమనే పేరు పెట్టబడింది. ఈ పర్వంలో పాండవులు మారువేషాలలో జీవించే కథ ప్రధానంగా ఉండటం చేత శ్రవ్యకావ్యంలో 
దృశ్యకావ్య మర్యాదలు ఆసక్తిదాయకంగా చోటు చేసికొంటాయి. అందువలన పరఠితలకు మానసికోల్లాసం కలుగుతుంది. భారతంలో 
విరాటపర్వం మహానాటకంలో అంతర్నాటకంగా ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఈ కావ్యగుణంలో అన్ని పర్వాలకంటే విరాటపర్వమే 
మిన్న. అందువలన 'హృదయాహ్హాది” అనే విశేషణం ముందుగా వాడాడు తిక్కన. 


పంచ సంధులు పోషించబడిన నాటకాలలో చతుర్జాంకానికి (ప్రాధాన్యం ఉంటుంది. కావ్యేషు నాటకం రమ్యం, నాటకేషు 
శకుంతలా, తత్రాపి చ చతుర్జో౭_జ్కః అనే శ్లోకం (ప్రసిద్ది కెక్కింది. అందుకే చతుర్జాంకంలో గర్భసంధి వర్తిల్లుతుంది. ప్రారంభించబడిన 
® ౧ ఠా ® mE 
కార్యం ఏవిధంగా సఫలమౌతుందో అనే ఉత్కంఠ అందులో పోషించబడుతుంది. విరాటపర్వం వరుససంఖ్యకు నాల్లవదే కాక, 
రూపక మర్యాదలో నాల్గవ అంకానికి ఉండే ప్రాముఖ్యాన్ని పొంది ఉన్నదని తాత్సర్యం. 


'ఊర్జ్చిత కథ' అంటే నిబిడమైన కథ అనీ, సంధిబంధాలతో సంపన్నమైన కథ అనీ, ఉదాత్తమైన కథ అనీ అర్థాలున్నాయి. 
ఉపాఖ్యానాలు దాదాపు లేని విరాటపర్వ కథ కడు చిక్కనిది. మూడు ప్రబంధాల వంటి కీచకవధ, దక్షిణ గోగ్రహణ, ఉత్తర 
గోగ్రహణ ఘట్టాల వలన విరాటపర్వం ఒక ఉదాత్త (ప్రబంధ మండలిగా రాణిస్తున్నది. ఒక్కొక్క ఘట్టం ఒక్కొక్క ప్రబంధంగా 
రాణించే బిగువైన కథ కలిగినది. అందువలన అన్ని పర్వాలలో కంటె విరాటపర్వ కథలో బిగు వెక్కువ. 


విరాటపర్వంలో శృంగారాది సర్వరస పోషణకు అవకాశం ఉన్నది. ఆ గుణాన్ని గుర్తించి అంగి రసాల అభ్యుదయం, 


అంగరసాల ఉల్లాసం పఠితలు అనుభవించేటట్లు పండిత పామరులు మెచ్చుకొనేటట్లు విరాటపర్యాన్ని రచించాలనీ, మిగతా 
పర్వాలను అట్లాగే రచించి భారతాన్ని ముగించాలనీ తిక్కన సంకల్పించాడు. (సంపా.) 


క. అని రచనా కౌతుకమున । మన మలర౦గ ' నీ ప్రబంధ మండలి కధినా 
ధునింగా నే పురుషునిం బే; ర్కొనువాండనొ' యను తలంపు గూరిన మదితోన్‌. 8 


ప్రతిపదార్థం: అని= అని తలంచి అని భావం; రచనా కౌతుకమునన్‌= భారత రచన కొనసాగించాలనే కుతూహలంతో; 
మనము= మనస్సు; అలర(గన్‌= సంతోషించగా; ఈ ప్రబంధ మండలికిన్‌= ఈ (ప్రబంధ సముదాయానికి; అధినాథునిగాన్‌= 
కృతిభర్తనుగా; ఏ పురుషునిన్‌= ఏ పురుషుని; పేర్కొనువాండనా= ఎన్నుకోవాలో; అను= అనే; తలంపు= ఆలోచన; కూరిన= 
బాగుగా నాటుకొన్న; మదితోన్‌= మనస్సుతో. 


6 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అని తలంచి, భారతరచన చేయాలనే కుతూహలంతో మనస్సు ఉత్సాహపడింది. ఈ (ప్రబంధ మండలికి 
'కృతిపతిగా ఏ పురుషుడిని ఎన్నుకొనాలో!' అనే ఆలోచన మనస్సులో బాగా నాటుకొన్నది. 

విశేషం : ఈ పద్యంలోని 'ప్రబంధమండలి' అనే పద సముదాయానికి నిర్దిష్టమయిన అర్థం చెప్పలేము. తిక్కన నన్నయ్యను 
ప్రశంసించిన పద్యంలో “కృతులు” అనే మాట వాడాడు. సందర్భం బట్టి 'కృతులు” అంటే పర్వాలు అనే అర్థం కుదురుతుంది. 
అట్లాగే ప్రబంధ మండలి” అంటే 'పర్వాల సముదాయం” అని చెప్పుకొనటం సమంజసం. అంతేకాని అష్టాదశ (18) వర్లనలున్న 
సాహిత్య ప్రక్రియ కాదు. 


వ. ఇంచుక నిద్రించు సమయంబున. 9 
ప్రతిపదార్థం: ఇంచుక= కాసేపు; నిద్రించు సమయంబునన్‌= కునుకు పట్టిన వేళ. 
తాత్సర్యం: కృతి భర్తగా ఎవరిని ఎన్నుకొనాలా అని ఆలోచిస్తూ కాసేపు కునుకు తీసిన వేళ. 


విశేషం : నిద్ర పోవటం రెండు రకాలు. ఆలోచిస్తూ నిద్రపోవటం, నిద్రపోతూ ఆలోచించటం. నిద్రలో చాల వాటికి “పరిష్కార 
మార్గాలు” స్ఫురిస్తాయి. తిక్కనకు కూడా అట్టాగే “పరిష్కారమార్గం” తెలియటానికి వీలయింది. 
రి అలి ౧ రి 


2. కావ్య పరిభాషలో నిద్రను ముద్రగా (గ్రహిస్తారు. కావ్య సృష్టికి మూలమైన (ప్రతిభాచైతన్యం సమాధ్యవస్థలో నిత్య 
జాగృతమై ఉంటుందనీ, మేల్కొన్నప్పుడు స్సురించని అపూర్వాంశాలు భావసమాధిలో స్సురిస్తాయనీ కావ్య శాస్త్రజ్ఞులు చెపుతారు. 
తిక్కన నిద్ర భావసమాధికి సంకేతంగా (గ్రహించాలి. (సంపా.) 


సీ, మజ్జనకుండు, సమ్మాన్య గౌతమ గోత్ర । మహితుండు, భాస్మరమంత్రి తనయు(, 
డన్నమాంబాపతి, యనఘులు కేతన । మల్లన సిద్దనామాత్యవరుల 
కూరిమి తమ్ముండు, గుంటూరి విభుండు కొ । మ్మన దండనాథుండు, మధుర కీర్తి 
విస్తర స్పారు( డాపస్తంబసూత్ర ప । విత్రశీలుండు సాంగవేదవేది 


తే. యర్దింగల వచ్చి వాత్సల్య మతిశయిల్ల । నస్మదీయ ప్రణామంబు లాదరించి 
తుష్టి దీవించి, కరుణా ర్ట దృష్టి. జూచి; యెలమి ని ట్లని యానతి యిచ్చె నాకు. 10 


ప్రతిపదార్థం: మత్‌= నాయొక్క; జనకుండు= తండ్రి; సమ్మాన్య= చక్కగా పూజింపదగిన; గౌతమగోత్ర మహితుండు= గౌతమ 
గోత్రంలో పుట్టటం వలన గొప్పవాడు; భాస్కర మంత్రి= భాస్కర మంత్రి యొక్క; తనయు(డు= కుమారుడు; అన్నమాంబాపతి= 
అన్నమాంబకు మగడు; అనఘులు= పాపరహితులైన; కేతన, మల్లన, సిద్దన= కేతన, మల్లన, సిద్దనలనబడే; అమాత్యవరుల= 
శ్రేషులయిన మం(తుల యొక్క; కూరిమి తమ్ముండు= (ప్రేమాస్పదుడయిన (ముద్దుల) తమ్ముడు; గుంటూరి విభుండు= 
గుంటూరి సీమకు దండనాథుడయిన వాడు; కొమ్మన దండనాథుండు; మధుర= ఇంపయిన; కీర్తి= కీర్తి యొక్క; విస్తర= 
వ్యాపనం చేత; స్పారుండు= '్రకాశించేవాడు; ఆపస్తంబ సూత్ర= ఆపస్తంబ సూత్రం చేత; పవిత్రశీలుండు= పవిత్రమయిన 
ఆచారం కలవాడు; సాంగ వేద వేది= శిక్ష, కల్పం మొదలయిన ఆరు వేదాంగాలతో వేదాన్ని చక్కగా అధ్యయనం చేయటంద్వారా 
చక్కగా తెలిసికొన్నవాడు; అర్థిన్‌= కోరికతో; కలన్‌= కలలో; వచ్చి= కనబడి; వాత్సల్యము+అతిశయిల్లన్‌= వాత్సల్యభావం 
పెల్లుబుకగా; అస్మదీయ= నాయొక్క; ప్రణామంబులు= నమస్కారాలను; ఆదరించి= (గ్రహించి; తుష్టిన్‌= సంతోషంతో; దీవించి= 
ఆశీర్వదించి; కరుణా+ఆ ర్రదృష్టిన్‌= దయతో తడిసిన చూపులతో; చూచి= కనుగొని; ఎలమిన్‌= సంతోషంతో; నాకున్‌= నాకు; 
ఇట్టు= ఈ (ప్రకారంగా; ఆనతి= ఆజ్ఞను; ఇచ్చెన్‌= ఇచ్చాడు. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 7 
తాత్సర్యం: నా తండ్రి కొమ్మన. ఆయనది గాతమగోత్రం. ఆయన తండ్రి భాస్కర మంత్రి. కేతన, మల్లన, సిద్దనలు 
కొమ్మనకు అన్నలు. అతడు ఆ అన్నలకు ముద్దు తమ్ముడు, అన్నమాంబ మగడు. గుంటూరి సీమకు దండనాథుడు. 
గొప్పగా పేరు (ప్రతిష్ట లున్న వ్యక్తి ఆపస్తంబ సూ(త్రుడు. పవిత్ర స్వభావుడు. వేదవేదాంగాలను చక్కగా అభ్యసించినవాడు. 
అటువంటి తండ్రి కలలో కనిపించాడు. నా నమస్కారాలు స్వీకరించాడు. మనసారా దీవించాడు. వాత్సల్యంతో 
కరుణార్ర దృష్టితో నన్ను చూచాడు. ఈ విధంగా ఆజ్ఞాపించాడు. 


విశేషం : శిక్ష వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం - వీటిని “షడంగములు” అంటారు. వేదాన్ని షడంగాలతో 
అధ్యయనం చేసేవారిని 'సాంగవేద వేది" అంటారు. కొమ్మనలోని వైదికనిష్ట్థ. పరిపాలనానుభవం గుర్తించదగిన అంశాలు. ఇవే 
తిక్కనలో పరిమళించాయి. 


వ. “కిమస్టిమాలాం కిము కౌస్తుభం వా। పరిపష్కియాయాం బహుమన్యసే త్వమ్‌ । కిం కాలకూటః కిము వా 
యశోదా । స్తన్యం తవ స్వాదు వద ప్రభో మే,” అని నీవు తొల్లి రచియించిన పద్యంబు గాఢాదరంబున 
నవధరించి, భక్తవత్సలుం డగు హరిహరనాథుండు నీదెస దయాకుండై యునికిం జేసి నిన్నుం గృతార్జునిం 
జేయం గార్యార్తి యయి నాకలోక నివాసి యయిన నాకు దన దివ్య చిత్తంబునం గల యక్కారుణ్యంబు తెజం 

థ ur) 
గెటుంగునట్టి శక్తిం బ్రసాదించి నన్ను నాకర్షించి కొలిపించికొని వీండె విజయం చేయుచున్నవాండనుచుం 
జూపుటయు సవిశేష సంభ్రమ సంభరిత హృదయుండ నయి యవ్వలను( గలయం గనుంగొనునప్పుడు. 1 1 


ప్రతిపదార్థం: ప్రభో!= దేవా! ఓ భగవంతుడా!; త్వమ్‌= నీవు; పరిష్కియాయాం= అలంకరణలో; అస్థి మాలాం= ఎముకల 
దండను; బహుమన్యసే కిం?= అమితంగా అభిమానిస్తావా?; వా= లేకపోతే; కౌస్తుభం= కౌస్తుభరత్నాన్ని; బహుమన్యసే కిము= 
ఇష్టపడతావా?; కాలకూట= క్షీరసాగర మథన సమయంలో సమస్తలోకాలను కలవరపెట్టుతూ పుట్టిన కాలకూట విషం; తవ= 
నీకు; స్వాదు కిమ్‌?= రుచికరమా?; వా= లేకపోతే; యశోదాస్తన్యం= యశోద చనుబాలు; తవ= నీకు; స్వాదు కిమ్‌?= రుచికరమా?; 
మే= నాకు; వద= చెప్పుము; అని; నీవు; తొల్లి= పూర్వం; రచియించిన, పద్యంబున్‌; గాఢ+ఆదరంబునన్‌= ఎక్కువ ఆదరంతో; 
అవధరించి= (శ్రద్దగా ఆలకించి; భక్తవత్సలుండు+అగు= భక్తులపై వాత్సల్యం గల; హరిహరనాథుండు; నీ దెసన్‌= నీ పట్ట; 
దయాళుండు+ఐ= దయ కలిగినవాడై; ఉనికిన్‌+చేసి= ఉండటం చేత; నిన్నున్‌= నిన్ను; కృతార్గునిన్‌+చేయన్‌= ధన్యుడిని 
చేయటానికి; కార్య+అర్హి+అయి= పనిగట్టుకొని; నాకలోక నివాసి+అయిన= స్వర్గలోకంలో ఉన్న; నాకు; తన దివ్య చిత్తంబునన్‌+కల= 
తన మహిమాన్వితమైన మనసులో ఉన్న; ఆ+కారుణ్యంబు తెజంగు= ఆ దయా స్వభావాన్ని; ఎయింగున్‌+అట్టి= తెలిసికొనే; 
శక్తిన్‌= శక్తిని; ప్రసాదించి= అనుగ్రహించి; నన్నున్‌= నన్ను; ఆకర్షించి= దగ్గరకు రప్పించుకొని; కొలిపించుకొని= సేవచేయించుకొని; 
వీ(డె= ఇదిగో; విజయం చేయుచున్న వాండు= వస్తున్నాడు; అనుచున్‌= అంటూ; చూపుటయును= చూపించగా; సవిశేష సంభ్రమ 
సంభరిత హృదయుండన్‌+అయి= అబ్బురమైన తొందరతో కూడిన మనసుకలవాడనయి; ఆ+వలనున్‌= ఆ దిక్కు; కలయన్‌+ 
కనుంగొను+అప్పుడు= కలయచూసే వేళ. 


తాత్సర్యం: “ఓ ప్రభూ! నీ అలంకరణలో ఎముకల దండలూ ఉన్నాయి, కౌస్తుభ రత్నం కూడా ఉన్నది. వాటిలో నీకేది 
ఇష్టం? నీవు కాలకూటం త్రాగావు; యశోద చనుబాలూ త్రాగావు. వాటిలో నీకేది రుచిగా ఉంది? తేల్చి చెప్పుము!” 
అంటూ సంస్కృతంలో నీవు వ్రాసిన పద్యాన్ని హరిహరనాథుడు గుర్తించాడు. 'నీ వంటే ఆ స్వామికి ఎంతో దయ, 
నిన్ను ధన్యుడిని చేయాలని అనుకొన్నాడు. నీమీద ఉన్న ఆ అభిమానాన్ని తెలిసికొనే శక్తిని స్వర్గంలో ఉన్న నాకు 


8 శ్రీమదాంధ్ర మహాభారతము 
ప్రసాదించాడు. నన్ను తన దగ్గరికి రప్పించుకొన్నాడు. నా సేవలందుకొన్నాడు. ఇదిగో ఆ స్వామి వేంచేస్తున్నాడు' -అని 
అంటూ ఉండగా నేను ఆ వైపు తేరిపార చూశాను. అప్పుడు. 


విశేషం : భగవదను(గహం సామాన్యమయింది కాదు. హరిహరనాథుడు తిక్కన వ్రాసిన శోకాన్ని మెచ్చుకొనటం తిక్కన తపః 
పుణ్యఫల పరిపాకమే. తిక్కన తండ్రి స్వర్గంలో ఉన్నాడనటం వలన తిక్కన వంశీయుల గొప్పతనం, పుణ్యసంపద వెల్లడౌతున్నవి. 


(ఈక 


కరుణారసము పొంగి తొరంగెడు చాడ్పున । శశిరేఖ నమృతంబు జాలువాటి 
హరినీలపాత్రిక సురభిచందన మున్న । గతి నాభి ధవళపంకజము మెజియ 
గుటియైన చెలువున నెటిసిన లోక ర । క్షణ మనంగ గళంబు చాయ దోప 
బ్రథమాద్రి. దో(తెంచు భానుబింబము నా ను । రమ్మునం గౌస్తుభరత్న మొప్ప 


తే. సురనదియును గాళిందియు బెరసినట్టి  కాంతిపూరంబు శోభిల్లు శాంతమూర్తి 
నా మనంబు నానంద మగ్నముగ6 జేయ । నెలమి సన్నిధి సేసె సర్వేశ్వరుండు. 12 


ప్రతిపదార్థం: కరుణారసము= దయ అనే రసం; పొంగి తొరణౌడు చాడ్పునన్‌= పొంగి పొరలుతున్నట్టుగా; శశిరేఖన్‌= చంద్రరేఖ 
నుండి; అమృతంబు జాలువాజన్‌= అమృతం (ప్రవహించగా; హరినీల పాత్రికన్‌= ఇంద్రనీలమణులు పొదిగిన చిన్న పాత్రలో; 
సురభి చందనము+ఉన్నగతిన్‌= గుబాళించే మంచి గంధం ఉన్నట్టుగా; నాభిన్‌= బొడ్డులో; ధవళ పంకజము= తెల్లని తామరపూవు; 
మెజయన్‌= ్రకాశించగా; గుణీ+ఐన= గుర్తయిన; చెలువునన్‌= అందంతో; నెణిసిన= ఒప్పిన; లోకరక్షణము+అనంగన్‌= లోక 
రక్షణమా అనునట్టు; గళంబు చాయ= కంఠ కాంతి; తోంపన్‌= కనబడగా; ప్రథమ+అద్రిన్‌= తూరుపు కొండమీద; తోంతెంచు= 
కనిపించే; భానుబింబము నాన్‌= సూర్యబింబమా అని ఊహించేటట్టు; ఉరమ్మునన్‌= వక్షస్థలంలో; కౌస్తుభరత్నము+ఒప్పన్‌= 
కౌస్తుభ మనే పేరు గల రత్నం (ప్రకాశించగా; సుర నదియును= గంగానది; కాళిందియున్‌= యమునా నది (రెండూ); బెరసినట్టి= 
కలసి ఒకటయిన; కాంతిపూరంబు= కాంతిప్రవాహం; శోభి ల్లు= (ప్రకాశించే; శాంత మూర్తి= శాంతన్వరూపు డయిన; 
సర్వ+ఈశ్వరుండు= సర్వానికి ఈశ్వరుడయిన హరిహరనాథుడు; నా మనంబున్‌= నా మనస్సును; ఆనంద మగ్నముగన్‌+చేయన్‌= 
ఆనందంలో మునిగేటట్టు చేసేందుకు; ఎలమిన్‌= సంతోషంతో; సన్నిధి+చేసెన్‌= ప్రత్యక్షమయ్యాడు. 


తాత్పర్యం: నాకు హరిహరనాథుడు ప్రత్యక్షమైనాడు. ఆయన శిరసు మీద చం(ద్రరేఖ ఉన్నది. చంద్రరేఖ నుండి 
స్రవించే అమృతం దయారసం పొంగి పొరలుతూ ఉన్నట్టుగా ఉన్నది. ఆ స్వామి బొడ్డులో తెల్లని తామరపూవు ఉన్నది. 
అది ఇంద్ర నీల మణులు పొదిగిన పాత్రలో గుబాళించే మంచిగంధంవలె ఉన్నది. కంఠం నలుపుగా ఉన్నది. అది 
లోకరక్షణ కొరకు నిలిచిన గుర్తు వలె ఉన్నది. రొమ్మున కౌస్తుభరత్నం ఉన్నది. అది తూరుపు కొండ మీద ఉదయించే 
సూర్యబింబం వలె ఉన్నది. గంగా యమునా నదుల కలయికలోని వెలుగుల వెల్లువవలె హరిహరనాథుడు 
సాక్షాత్కరించాడు. 


విశేషం : పద్యం సీస పద్యం. సీస పద్యానికి 4 పెద్ద పాదాలుంటాయి. ఆ తరువాత ఆటవెలది గాని తేటగీతి గాని జోడిస్తారు. 
తిక్కన 1,3 (బేసి) పాదాలలో శివుడినీ, 2,4 (సమ) పాదాలలో విష్ణువునూ కీర్తించాడు. చివర తేటగీతిలో ఇద్దరిని కలిపి వర్ణించాడు. 
ఈ క్రమం సగుణోపాసన నుండి నిర్లుణోపాసనకు సాగే విధాన్ని సూచిస్తున్నది. 


పద్యంలోని 'కరుణారసం” అనే మాట భగవంతుడి దయాగుణాన్ని స్పష్టం చేస్తుంది. విష్ణువు నీలమేఘ శ్యాముడు 
కావటం వలన ఇం|ద్రనీలమణులచేత నిర్మించబడిన పాత్రతో నాభిని పోల్చటం సమంజసం. భగవంతుడు జగద్రక్షకు డనటానికి 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 9 
'గరళకంఠం' సాక్ష్యం. భారతీయులకు గంగాయమునలు పవిత్ర నదులు, తీరాలు. శివుడికీ గంగకూ తెలుపుదనంలోనూ యమునకూ 
విష్ణువుకూ నల్లని రంగులోనూ పోలికలుండటం విశేషం. గంగాయమునలు భిన్న నదులయినా అవి కలిసిన చోట నీళ్ళు రంగుల 
తేడా చేత వేరువేరుగా కొంతదూరం కనిపించినా ఆ తరువాత ఒకటిగా కలిసిపోతాయి. అట్టాగే హరిహరులు రంగులలో వేషాలలో 
ఇద్దరుగా తోచినా తత్త్యంలో వారు ఒక్కరే అన్న అభేదం దృష్టికి ఆనటం ఒక (ప్రత్యేకత. ఆంధ్ర వాజ్మయంలోని హరిహరనాథ 
స్తుతిపద్యాలలో ఈ పద్యం తలమానికమైనది. 


వ. _ ఏనును భక్తిమయం బగు సాష్టాంగదండప్రణామం బాచరించి, కొండొక దొలంగి వినయావనతుండనై, 
లలాటోపరిభాగంబున నంజలిపుటంబు ఘటించి, నయనంబులు నవయవంబులును బ్రమదబాప్ప సలిల 
విలులితంబులును, బులకపటల పరికలితంబులునుం గా నంతంత నిలిచిన నద్దేవుండు. 13 

ప్రతిపదార్థం: ఏనును= నేను కూడా; భక్తిమయంబు+అగు= భక్తితో నిండినదైన; స+అష్ట+అంగ దండ ప్రణామంబు+ఆచరించి= 
శరీరంలోని ఎనిమిది అంగాలు నేలకు తగిలేటట్టు దండం వలె బోరగిల పడుకొని చేసే నమస్కారం చేసి; కొండొక+తొలంగి= 
కొద్దిగా (ప్రక్కకు తప్పుకొని; వినయ+అవనతుండను+ఐ= వినయంతో వంగినవాడనై; లలాట+ఉపరిభాగంబునన్‌= నుదుటి 
పైభాగం మీద; అంజలిపుటంబు ఘటించి= దొప్పవలె ముకుళింపచేసిన దోసిలితో నమస్కారం చేసి; నయనంబులున్‌= కన్నులూ; 
అవయవంబులును= శరీరంలోని భాగాలన్నీ; ప్రమద బాప్పసలిల విలులితంబులును= ఆనంద బాప్ప జలాన్ని విడిచేవి; పులక 
పటల= గగుర్సాటుల సముదాయంతో; పరికలితంబులునున్‌+కాన్‌= కూడినవి కాగా; అంతంతన్‌= అల్లంత దూరాన; నిలిచినన్‌= 
నిలువగా; ఆ+దేవుండు= అప్పుడు ఆ దేవుడు. 

తాత్పర్యం: నేను భక్తితో సాష్టాంగ నమస్కారం చేశాను. ఒకప్రక్కకు ఓరగా నిలబడ్డాను. వినయంతో కొంచెం ముందుకు 

వంగాను. నొసటి మీద చేతులు జోడించాను. నా కళ్ళు ఆనంద బాష్పాలతో నిండాయి. నా శరీరమంతా రోమాంచంతో 

గగుర్పొడిచింది. అప్పుడా దేవుడు. 


నిశేషం : భగవంతుడు ప్రసన్నుడైనప్పుడు భక్తుడు (ప్రదర్శించే భక్తిభావాన్ని తెలిపే ఆంగిక సాత్తికాభినయాలు ఇందులో 
వర్లించబడ్డాయి. సాష్టాంగ దండప్రణామం శరణాగతికీ, వినయంతో లలాటం వద్ద దోసిలితో సంఘటించిన నమస్కారం ఆత్మార్పణ 
భావానికీ ఆంగికాభినయాలు. ఆనందబాష్పాలూ, పులకలూ ఆనందానుభవానికి సాత్తికాభినయాలు. (సంపా.) 
క. అనుకంపాతిశయంబున(। దన దక్షిణనేత్రమును సుధారోచియ కా 

నను వింత లేక చూచి, వ। దనమున దరహాసరసము దళుకొత్తంగన్‌. 14 
ప్రతిపదార్థం: అనుకంపా+అతిశయంబునన్‌= దయాధిక్యం చేత; తన= తనయొక్క; దక్షిణ నేత్రమును= కుడి కన్ను కూడా; 


సుధారోచియ కాన్‌= చంద్రుడే కాగా; ననున్‌= నన్ను; వింత లేక= కొత్త లేక; చూచి= పరిశీలించి; వదనమునన్‌= ముఖంలో; 
దరహాస రసము= చిరునవ్వు అనే రసం; తళుకొత్తంగన్‌= చిందగా (తొణికిసలాడగా). 


తాత్సర్యం: హరిహరనాథుడు నా వైపు దయతో చూచాడు. అప్పుడా దేవుడి కుడి కన్ను కూడా చంద్రుడే అయినాడు. 
చిరునవ్వు తొణికిసలాడుతూ నాతో ఈ విధంగా అన్నాడు. 


విశేషం : విష్ణువు కుడికన్ను సూర్యుడు. ఎడమ కన్ను చంద్రుడు. సూర్యుడనటం వలన వేడిమి తప్పని సరి. కాని, 
కుడికన్ను చంద్రుడు కావటంతో 'చల్లనయ్య' అయినాడు ఆ స్వామి. “'దరహాసరసం' వంటి వింత ప్రయోగాలు తిక్కన 
ప్రత్యేకతను తెలుపుతాయి. 


10 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. “వైదిక మార్గ నిష్టమగు వర్తనముం దగ నిర్వహించుచున్‌ 

భేదము లేని భక్తి మతి నిర్మల వృత్తింగ( జేయుచుండు మ 

త్పాద నిరంతర స్మరణ తత్పర భావము కల్పి నాత్మస 

మ్మోదము( బొంద గావ్య రసముం గొనియాడుచు నుండు దెప్పుడున్‌. 15 
ప్రతిపదార్థం: వైదిక మార్గ నిష్టము+అగు= వేద సమ్మతమయిన మార్గాన్ని అనుసరించే; వర్తనమున్‌= (ప్రవర్తనను; 
తగన్‌+నిర్వహించుచున్‌= తగిన విధంగా కొనసాగిస్తూ; భేదము లేని= శివకేశవ భేదం లేని; భక్తిన్‌= భక్తితో; మతిన్‌= మనస్సును; 
నిర్మల వృత్తింగన్‌= మాలిన్యం లేని (ప్రవృత్తి కలదానినిగా; చేయుచుండు= చేసే; మత్‌= నాయొక్క; పాద= పాదాలయొక్క; 
నిరంతర= ఎల్లప్పుడూ; స్మరణ తత్సర భావము= భక్తితో తలంచటంవలన భావించటంలో తన్మయమైన భావం; కల్మిన్‌= 


ఉండటం చేత; ఆత్మ= మనస్సు, అంతరాత్మ; సమ్మోదమున్‌+పొందన్‌= ఆనందాన్ని పొందగా; కావ్య రసమున్‌= కావ్యములందలి 
రసాన్ని; ఎప్పుడున్‌= ఎల్లప్పుడూ; కొనియాడుచున్‌+ఉండుదు(వు)= మెచ్చుకుంటూ ఉంటావు. 


తాత్పర్యం: “నీవు వైదిక మార్గంలో జీవిస్తున్నావు. శివకేశవ భేదరహిత మయిన భక్తితో నాపాద స్మరణ చేస్తున్నావు. ఆ 
రీతిగా ఆత్మానందం పొందుతూ కావ్యరసాన్ని ఆస్వాదిస్తూ ఉంటావు. 


విశేషం : భారతం మొదలు పెట్టేనాటికి తిక్కనలో నాలుగు లక్షణాలున్నాయి. మొదటిది వైదిక మార్గవర్తనం, రెండవది శివకేశవ 
భేదరహిత మయిన భక్తి, మూడవది కావ్యరసాస్వాదం, నాల్గవది (బ్రహ్మానంద స్థితి పొందాలనే ఆకాంక్ష. నిరంతర భగవన్నామస్మరణ” 
సర్వశుభాలను కలిగిస్తుంది. 


వ. అందును. 16 
తాత్పర్యం: అందులో కూడా విశేషించి. 


క. పారాశర్యుని కృతి యయి । భారత మను పేరం బర(గు పంచమవేదం 
బారాధ్యము జనులకు ద । ద్లారవ మూహించి నీ వఖండిత భక్తిన్‌. 17 


ప్రతిపదార్థం: పారాశర్యుని= పరాశరుని కుమారుడయిన వ్యాసుని; కృతి+అయి= రచన అయి; భారతము+అను పేరన్‌= 
భారతమనే పేరుతో; పరంగు= ప్రసిద్ధము అయిన; పంచమ వేదంబు= ఐదవ వేదం; జనులకున్‌= (ప్రజలకు; ఆరాధ్యము= 
ఆరాధించదగింది; తద్‌= ఆ; గౌరవము= గొప్పతనాన్ని, మహిమను; ఊహించి= భావన చేసి; నీవు; అఖండిత భక్తిన్‌= నిరంతరమయిన 
(అంతరాయంలేని) భక్తితో. 


తాత్పర్యం: వేదవ్యాసుడు రచించిన భారతం పంచమవేదం అని ప్రసిద్ది పొందింది. ప్రజల కది ఆరాధించదగింది. 
దాని గొప్పతనాన్ని మనసులో భావించి, దానిమీది నిరంతర భక్తితో నీవు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


నిశేషం : వేదాలు నాలుగు. బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వ వేదం, భారతం పంచమవేదం. అంటే వేదాల సారాన్ని 
తనలో ఇముడ్చుకొన్న వేదమని అభిప్రాయం. 


తే. తెనుంగుబాస వినిర్మింప6 దివురు టరయ । భవ్య పురుషార్ధ తరుపక్వ ఫలము గాదె! 
దీని కెడ నియ్యకొని వేడ్క నూని కృతిపతిత్వ మర్థించి వచ్చితి. దిక్కశర్ష!' 18 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 1 
ప్రతిపదార్థం: తిక్కశర్మ!= ఓ తిక్కనా!; తెనుంగు బాసన్‌= తెలుగు భాషలో; వినిర్మింపన్‌= సరిక్రొత్త రచన అన్నట్టుగా రచన 
చేయటానికి; తివురుట= ప్రయత్నించటం; అరయన్‌= పరిశీలించగా; భవ్య= మంగళకరమయిన; పురుషార్థ ధర్మార్థ కామ మోక్షములనే; 
తరు= చెట్టుయొక్క; పక్వ= పండిన; ఫలము కాదె= పండు కదా; దీనికిన్‌= తెలుగులో నిర్మించే నీ ప్రయత్నానికి; ఎడన్‌= 
మనస్సులో; ఇయ్యకొని= అంగీకరించి; వేడ్కన్‌+ఊని= ఎంతో కుతూహలపడి; కృతిపతిత్వము= కృతికి పతిగా ఉండాలనే భావంతో; 
అర్జించి= కోరి; వచ్చితిన్‌= వచ్చాను. 

® 


తాత్సర్యం: తిక్కనా! నీవు తెలుగు భాషలో భారతం నిరి ్యంచటానికి పూనుకొనటం ఎటువంటిదంటే । పురుషార్థములనే 
చెట్టుకు పండిన పండు వంటిది. ఈ నీ ప్రయత్నం నా మనసుకు నచ్చింది. ఇందుకు నే నెంతో కుతూహలపడి 
కృతిపతిత్వాన్ని కోరి వచ్చాను.” 


నిశేషం : 'వినిర్మింపన్‌' అనే మాట సాభిప్రాయం. తెలుగు భారతం యథానువాదం కాదు. అనుసృజనం వంటిది. వ్యాస 
భారతంలో నిబంధింపబడి నిరూపింపబడిన తాత్సర్యాన్నీ, తత్తాన్నీ తెలుగులో తేటపడేటట్టు పునర్నిర్మించటమే ఆ 'వినిర్మించటం'. 
వినిర్మాణమంటే విశిష్టమైన నిర్మాణమని కూడా భావం. వ్యాస భారతం శాగ్రేతిహాసమైతే తెలుగులోని కవిత్రయ భారతం 
కావ్యేతిహాసంగా అవతరించింది. ఆ ప్రక్రియా భేదం వినిర్మాణంలోని విశేషం. మహాభారతంలో పాండవులు సాధించిన చతుర్విధ 
పురుషార్థ బీవిత సమగ్రేతి వృత్తం వర్షించబడింది. కాబట్టి అది పురుషార్థ పరిపక్వ ఫలం వంటిది. ఆ భారతాన్ని రచించిన కవి 
బీవితం కూడా పురుషార్థ వృక్షానికి పండిన పండే అవుతుందని - అంటే ఆ మహాకవికి మోక్ష ఫలాన్ని అందిస్తుందని భావం. 
భగవంతుడిని కూడా కృతిపతిత్వం కోసం (ప్రేరేపించే పరమార్థ గ్రంథం భారతం. (సంపా. 


వ. అనిన నద్దివ్యవ చనామృతంబు నా యుల్లంబున వెల్లిగొనినం బునః పునః ప్రణామంబు లాచరించి, యప్రమేయ 
ప్రభావ భావనాతీతుండయ్యును నప్పరమేశ్వరుం డాశ్రితులకు నత్యంత సులభుండని బుధులవలన విని 
యునికిం జేసి ననుబో(టి బాలస్వభావునకు నిట్టి మహనీయ మహిమ దొరకొనుటయుం గలుగున కాక 
యని తలంచుచు నవ్విభునకు విన్నపంబు సేయువాండనయి కొమ్మనామాత్యునాననం బాలోకించి తదనుమతి 
వడసి యిట్లంటి. 19 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; ఆ+దివ్య వచన+అమృతంబు= హరిహరనాథుని మహిమగల ఆ మాటలనే అమృతం; 
నా+ఉల్లంబునన్‌= నా మనసులో; వెల్లిగొనినన్‌= పొంగి పొరలగా; పునఃపునః= మాటి మాటికి; ప్రణామంబులు+ఆచరించి= 
నమస్కారాలు చేసి; అప్రమేయ= మితియిడడానికి వీలు లేని; ప్రభావ= మహిమచేత; భావనా+అతీతుండు+అయ్యునున్‌= 
ఊహకు అందని వాడయినా; ఆ+పరమేశ్వరుండు= ఆ దేవదేవుడు; ఆ(శ్రితులకున్‌= తనను శరణుపొందినవారికి; అతి+అంత 
సులభుండు+అని= మిగుల సులభంగా లభించేవాడని; బుధులవలనన్‌= పండితుల వలన; విని+ఉనికిన్‌+చేసి= విని ఉండటం 
వలన; ననున్‌+బో(టి= నావంటి; బాలస్వభావునకున్‌= పరిణతి చెందని స్వభావం కలవానికి కూడా; ఇట్టి మహనీయ మహిమ= 
ఇటువంటి గొప్పశక్తి దొరకొనుటయున్‌= లభించటం కూడా; కలుగున్‌+అ కాక= తప్పక సిద్దిస్తుంది కదా; అని, తలంచుచున్‌= 
అనుకొంటూ; ఆ+విభునకున్‌= ఆ హరిహరనాథస్వామికి; విన్నపంబు= మనవి; చేయువా(డన్‌+అయి= చేసేవాడనయి; కొమ్మన+ 
అమాత్యు+ఆననంబు= కొమ్మనమంత్రి ముఖం; ఆలోకించి= చూచి; తద్‌+అనుమతిన్‌= అతని అనుమతిని; పడసి= పొంది; 
ఇట్టు+అంటిన్‌= ఈ విధంగా అన్నాను. 


తాత్పర్యం: ఆ హరిహరనాథుని మాటలు అమృత తుల్యాలు. వాటిని వినగానే నా మనస్సులోని అలౌకికానుభూతి 
పొంగులెత్తింది. మళ్ళీ మళ్ళీ నమస్కరించాను. ఆ దేవదేవుడు మహాప్రభావం కలవాడు. మానవుల భావనలకు అందని 


12 శ్రీమదాంధ్ర మహాభారతము 


వాడు, అయినా ఆశ్రితులకు సులభుడు అని పండితులవలన లోగడ విని ఉండటంచేత ఆ భావాన్ని పదే పదే మననం 
చేసికొన్నాను. అందువలన నావంటి బాలస్వభావుడికి కూడా గొప్ప శక్తి కలుగుతుందికదా! అనే ధైర్యం కలిగింది. 
దేవుడికి ఏదో విన్నవించాలనే తపనతో మా తండ్రి వైపు చూచాను. ఆయన అనుమతించాడు. ఆ తరువాత ఈ 
విధంగా అన్నాను. 


విశేషం : తిక్కన ఎంత చదువరియో అంత సంస్కారవంతుడు. తనను బాలస్వభావుడిగా చెప్పుకొనటం వినయానికి గుర్తు, 
భగవంతుడికి విన్నవించుకొనేందుకు తిక్కన తండ్రివైపు చూడటం పెద్దలపట్ట గౌరవాన్ని, వృద్దసేవ పట్ల ఆదరాన్ని వ్యక్తం చేస్తుంది. 


క. భూరి భవత్మారుణ్య । క్షీరాంబుధిలోన నాదు చిత్తంబును వి 
స్తార మహితముగ నునిచితి | వారయ నచ్చెరువు గాదె యఖిలాండపతీ! 20 


ప్రతిపదార్థం: అఖిల+అండపతీ!= బ్రహ్మాండ నాయకా! భూరి= అధికమయిన; భవత్‌= నీయొక్క; కారుణ్య= దయ అనే; 
క్షీరశఅంబుధిలోనన్‌= పాల సముద్రంలో; నాదు= నాయొక్క; చిత్తంబును= మనస్సును; విస్తార మహితముగన్‌= విరివిఐన 
గొప్పతనం కలదానినిగా; ఉనిచితివి= ఉంచావు; అరయన్‌= చూడగా; అచ్చెరువు కాదె?= ఆశ్చర్యం కదా! 


తాత్సర్యం: బ్రహ్మాండ నాయకా! ఆతి విస్తారమైన నీ దయ అనే పాలసముద్రంలో నామనస్సును ఎంతో గొప్పదనం 
కలిగిన దానినిగా చేసి భద్రంగా ఉంచి అనుగ్రహించావు. ఇది నిజంగా ఆశ్చర్యం కదా? 


విశేషం : అలం: రూపకం; క్షీరాంబుధి నాదు తుచ్చ చిత్తంబున' అని కొన్ని ప్రతులలో ఉన్నది. తుచ్చ శబ్దాన్ని అత్యల్పమనే అర్థంలో 
వాడటం ప్రసిద్ది. అప్పుడు అతి విస్తారమైన నీదయ అనే పాలసముద్రాన్ని అత్యల్పమైన నా చిత్తంలో విశాలంగా ఉంచటం ఆశ్చర్యం 
కాదా! అని తాత్పర్యం ఏర్పడుతుంది. ఉన్న పాఠం కంటె కొన్ని విధాల ఈ పాఠమే అన్వయ సుందరంగా ఉన్నది. (సంపా.) 


ఉ. ఇంతకు నేర్చు నీకు, నొక యింతటిలోన, మదీయవాణి న 
త్యంత విభూతిం బెంపెసంగు నట్టి నినుం గొనియాడ. జేంత దా 
నెంతటి పెద్ద? నీ కరుణ నిట్లు పదస్టు(డ నైతి నింక జ 
న్మాంతర దుఃఖుముల్‌ దొలంగు నట్లుగం జేసి సుఖాత్ము( జేయవే. 21 


ప్రతిపదార్థం: ఇంతకున్‌ నేర్చు= ఇంతటి మహిమను ప్రదర్శించే సమర్జుడవయిన; నీకున్‌; అత్యంతవిభూతిన్‌= మిక్కిలి ఐశ్వర్యంతో; 
పెంపు+ఎసంగునట్టి= ప్రసిద్ధి గడించిన; నినున్‌= నిన్ను; ఒక+ఇంతటిలోనన్‌= అనతికాలంలోనే; మదీయ వాణిన్‌= నా యొక్క 
వాక్కుతో; కొనియాడన్‌+చేత= పొగడింప చేసికొనటం; తాను+ఎంతటి పెద్ద?= అదేమంత ఘనకార్యం? నీ కరుణన్‌= నీ 
దయతో; ఇట్లు పదస్థుండన్‌+ఐతిన్‌= ఈవిధంగా ఇంతటి పదవిలోకి (భారతరచన చేయగల స్థితికి) వచ్చాను; ఇంకన్‌= ఇకముందు; 
జన్మ+అంతరదుఃఖముల్‌= మరోజన్మవలన కలిగే దుఃఖాలను; తొలంగునట్టుగన్‌ +చేసి= తొలగిపోయే విధంగా చేని; 
సుఖ+ఆత్మున్‌+చేయవే= సుఖస్వరూపునిగా చేయుమా! 


తాత్పర్యం: ఇంత మహిమను (ప్రదర్శించ గలిగిన నీవు అనంతమైన ఐశ్వర్యంతో పెంపారే నిన్ను అనతికాలంలోనే 
నా వాక్కుల చేత కీర్తింపజేసికొనేటట్లు చేయటం అదెంత గొప్ప? నీ కరుణవలన ఈ పదవి (మహాభారతాన్ని తెలుగులో 
నిర్మించే అదృష్టం) నాకు దక్కింది. నాకు పునర్జన్మ దుఃఖం లేకుండా చేసి సుఖాత్ముడిని చేయవయ్యా! 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 13 
విశేషం : భక్తుడు భగవంతుడిని స్మరించటం సహజం. కాని భగవంతుడు భక్తుడిని కరుణించడం విశేషం. తిక్కనను మెచ్చి 
హరిహరనాథుడు అను[గ్రహించాడు; కృతిపతిత్వం కోరాడు; భగవంతుడి పరిపూర్ణానుగహం కలవాడు తిక్కన. అయినా నిగర్వి. 
మహాభారతాన్ని తెలుగులో నిర్మించే ఉత్తమాధికారం భగవద్దత్తమే అని భావించాడు. మహామహిమాన్వితుడైన దైవమే తన వాక్కులకు 
తగినంత శక్తినిచ్చి భారతాన్ని రచింప చేయిస్తాడని భావించాడు. భగవత్మృపవలన (వ్రాసే ఈ కావ్యంవలన యశస్సు, అర్థలాభం 
వంటి కావ్య ప్రయోజనాలను తిక్కన కోరలేదు. పునర్జన్మ రహితమైన శాశ్వత మోక్షస్థితిని కోరాడు. కవిత్వం కవికి మోక్ష సాధనమని 
తిక్కన అభిప్రాయం. 


వ. అని యుపలాలితుం డగు డింభకుండు దన కొలంది యెజటుంగక మహాపదార్దంబు వేం విధంబున 
బ్రహ్మానంద స్థితిం గోరి సర్వాంగాలింగిత మహీతలం బగు నమస్మారంబు సేసిన నజ్జగన్నాథుండు. 22 


ప్రతిపదార్థం: అని= ఈ (ప్రకారంగా; ఉపలాలితుండు+అగు= బుజ్జగింపబడినవాడు అయిన; డింభకుండు= బాలుడు; తన 
కొలంది= తన శక్తి; ఎజుంగక= తెలియక; మహత్‌+పదార్థంబు= గొప్పదైన వస్తువును; వేడు విధంబునన్‌= కోరుకొనే రీతిలో; 
బ్రహ్మ+ఆనంద, స్టితిన్‌+కోరి= ఆత్మానందాన్ని పొందే అనుభవస్థితిని కోరి; సర్వ+అంగ+ఆలింగిత మహీతలంబు+అగు= అన్ని 
అవయవాలతో తాకబడిన భూతలం కలిగిన; నమస్కారంబు+చేసినన్‌= సాష్టాంగ నమస్కారం చేయగా; ఆ+జగత్‌+నాథుండు= 
లోకాలకు నాయకుడయిన హరిహరనాథుడు. 


తాత్పర్యం: బుజ్జ్ఞగించబడిన బాలకుడు తన శక్తి ఏమాత్రమూ తెలిసికొనకుండా గొప్ప వస్తువును కోరేవిధంగా నేను 
(బ్రహ్మానందం కలగాలని కోరుకొని సాష్టాంగ దండప్రణామం చేశాను. అప్పుడు ఆ దేవుడు. 


తే. జనన మరణాదులైన సంసార దురిత । ములకు నగపడకుండంగ. దొలంగు తెరువు 
గనువెలుంగు నీ కిచ్చితి ననిన లేచి। నిలిచి సంతోష మెద నిండ నెలవుకొనంగ. 23 


ప్రతిపదార్థం: జనన+మరణ+ఆదులు+ఐన= పుట్టుక, చావు మొదలయిన; సంసార దురితములకున్‌= సాంసారిక బాధలకు, 
దుఃఖాలకు; అగపడకుండంగన్‌= లోబడకుండ; తొల(గు= తప్పించుకొనే; తెరువు= మార్గం; కను= చూచేటటువంటి; వెలుంగు= 
వెలుగు, కాంతి (జ్ఞానం, వివేకం, అని భావం); నీకున్‌= నీకు; ఇచ్చితిన్‌; అనినన్‌; లేచి; నిలిచి; ఎదనిండన్‌= మనసునిండుగా; 
సంతోషము; నెలవుకొనంగన్‌= చోటుచేసికోగా, కలుగగా. 


తాత్సర్యం: జననమూ, మరణమూ మొదలయిన సంసార దుఃఖాలకు లోబడకుండా తప్పించుకొనే మార్గం తెలిసికొనే 
వెలుగు నీకు (ప్రసాదించాను' అని హరిహరనాథుడు సెలవిచ్చాడు. ఈ మాట వినటంతో నా మనసు ఆనందంతో 
నిండిపోయింది. 


నిశేషం: మానవుడు జనన మరణాది సంసార దుఃఖాలతో సతమత మవుతుంటాడు. ఈ దుఃఖ నివారణకు భగవదనుగ్రహం 
కావాలి. ఆ అనుగ్రహాన్ని తిక్కన పొందాడు. జననం, మరణం అనేవి నరక యాతనలకు కేంద్రాలు. పుణ్యం స్వర్గానికి, పాపం 


నరకానికి హేతువులు. సుఖదుఃఖాల అనుభవం నశిస్తే కాని మోక్షం దక్కదు. ఆ వెలుగు అనుగ్రహపా(త్రులకే వేద్యం. 
బహుజన్మపుణ్యపాకఫలం. ఆ అనుభవం అనిర్వచనీయం. 


వ. ఇట్లు మేలుకాంచి. 24 


తాత్పర్యం: ఈ విధంగా మేలుకొని. 


14 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. ఎలమియు నచ్చెరువును సరి। నెలసి పొదలు మానసమున నెంతయుబ్రొద్దేం 
గలలోనం గన్న చందము । దలంచుచు నుండితిని భక్తి తాత్సర్యమునన్‌. 25 


ప్రతిపదార్థం: ఎలమియున్‌= సంతోషమూ; అచ్చెరువునున్‌= ఆశ్చర్యమూ; సరిన్‌+ఎలసి పొదలు= సమానంగా వ్యాపించి వర్దిల్లే; 
మానసమునన్‌= మనస్సుతో; ఏన్‌= నేను; కలలోనన్‌+కన్నచందము= కలలో చూచిన విధం; తలయయచున్‌= భావించుకొంటూ; 
ఎంతయున్‌+ప్రొద్దు= ఎంతోసేపు; భక్తి తాత్సర్యమునన్‌= భక్తి పారవశ్యంతో; ఉండితిని= ఉండిపోయాను. 


తాత్సర్యం: నా మనసు సంతోషంతో, ఆశ్చర్యంతో సమానంగా నిండిపోయింది. నేను కలలో దర్శించిన దృశ్యాన్ని 
తలచుకొంటూ ఎంతోసేపు భక్తి పారవశ్యంతో ఉండిపోయాను. 


నిశేషం: భారతీయుల స్వపష్పశా(స్తంలో, శకునశా(స్త్రంలో 'కలలకు” ప్రాధాన్యం ఉన్నది. ఆ శాస్త్రజ్ఞులు కలలు భావి సూచకాలుగా 
భావిస్తారు. కొందరు అవి శుభాశుభ శకునాలుగా విశ్వసిస్తారు. కలల సమయాన్ని బట్టి ఫలితాలను చెప్పేవారున్నారు. మంచి కల వస్తే 
మేలుకొన్న తరువాత నిద్ర పోకూడదని శాస్త్రం. అందుచేత తిక్కన తన 'కలను' తలచుకొంటూ భక్తిపారవశ్యంతో ఉన్నాడు. 


వ. తదనంతరంబ. 26 


తాత్పర్యం: ఆ తరువాత. 


ఉ. ఇట్టిపదంబు గాంచి పరమేశ్వరునిం గృతినాథు( జేసి యే 
పట్టున బూజ్యమూర్తి యగు భారత సంహిత. జెప్పంగంటి; నా 
పుట్టు గృతార్థతం బొరసె(, బుణ్యచరిత్రు(డ నైతి; నవ్విభుం 
గట్టెద( బట్ట మప్రతిమ కావ్య కవిత్వ మహావిభూతికిన్‌. 27 


ప్రతిపదార్థం: ఇట్టి పదంబు+కాంచి= ఇటువంటి ఉన్నతమైన పదవిని పొంది; పరమేశ్యరునిన్‌= హరిహరనాథుని; కృతినాథున్‌+చేసి= 
(భారతానికి) కృతిభర్తనుగా చేసి? ఏ పట్టునన్‌= ఏ సందర్భంలోనైనా, ఏ విధంగా చూచినా; పుజ్యమూర్తి+అగు= ఆరాధించటానికి 
తగిన స్వరూపం కలిగిన; భారత సంహితన్‌= భారతమనే వేదాన్ని; చెప్పన్‌+కంటిన్‌= (తెలుగులో) చెప్పే భాగ్యం పొందగలిగాను; 
నా పుట్టున్‌= నా జన్మకూడా; కృతార్థతన్‌+పొరసెన్‌= సాఫల్యం పొందింది; పుణ్యచరిత్రుండన్‌+ఐతిన్‌= పుణ్యశీలుడిని అయ్యాను; 
అ(ప్రతిమ= సాటిలేని; కావ్యకవిత్వ= కావ్య సంబంధమైన కవిత్వమనే; మహావిభూతికిన్‌= గొప్ప ఐశ్వర్యానికి; ఆ+విభున్‌= ఆ 
హరిహర నాథుడిని; పట్టము+కట్టెదన్‌= పట్టాభిషిక్తుడిని చేస్తాను. 


తాత్సర్యం: నేను ఉన్నతస్థితిని అందుకొన్నాను. పరమేశ్వరుడిని కృతిపతిగా ఎన్నుకొన్నాను. భారతమనే పంచమవేదాన్ని 


తెలుగులో నిర్మించే అదృష్టం పొందాను. ఆ భారతం అన్ని విధాలా ఆరాధనీయం. నా జన్మ సఫలమయింది. నా 
చరిత్ర పుణ్యవంతమైనది. -ఈ కావ్య కవిత్వ మహత్వ సంపదకు ఆ హరిహరనాథుడిని పట్టం కట్టుతాను. 


విశేషం: తిక్కన ఒక మహాకవి. అతడికి కవిత్వం దైవానుగ్రహం వలన లభించింది. ఆ కవిత్వకళతో భారతం చెప్పాలనుకొన్నాడు. 
దేవుడే కృతిపతిత్వం కోరాడు. ఈరీతిగా లక్ష్యమూ సంఫప్రార్థనా రెండూ ఒకరిలో ఒకే కవిలో ఫలించటం చాలా గొప్ప విషయం. 
“అ ప్రతిమకారుణికత్వ మహావిభూతికిన్‌ - ఈ పాఠం కొన్ని ప్రతులలో కనపడుతున్నది. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 15 
ఉ. కూర్చుట నూత్నరత్నమునకుం గనకంబునకుం దగున్‌; జనా 
భ్యర్షిత మైన భారత మపార కృపాపరతంత్రవృత్తిమైం 
బేర్చిన దేవదేవునకుం బ్రీతిగ నిచ్చుట సర్వసిద్ది; నా 
నేర్చిన భంగి జెప్పి వరణీయుండ నయ్యెద భక్తకోటికిన్‌. 28 


ప్రతిపదార్థం: నూత్నరత్నమునకున్‌= కొత్తరత్నానికి; కనకంబునకున్‌= మేలిమి బంగారానికి; కూర్చుట= జత చేయటం; తగున్‌= 
ఒప్పుతుంది; జన= జనులచే; అభి+అర్భితము+ఐన భారతము= పూజించబడిన భారతం; అపార= హద్దులేని; కృపాపరతం(త్ర= 
దయాపరవశమైన; వృత్తిమైన్‌= (ప్రవర్తనతో; పేర్చిన= అతిశయించిన; దేవదేవునకున్‌= దేవదేవునికి; (ప్రీతిగన్‌= ప్రీతికలిగే విధంగా; 
ఇచ్చుట= ఇవ్వటం అంటే; సర్వసిద్ది= సర్వమూ సిద్దించినట్టే నా నేర్చిన భంగిన్‌= నాకు చేతనైన విధంగా; చెప్పి; భక్తకోటికిన్‌= 
భక్తుల సమూహానికి; వరణీయు(డన్‌+అయ్యెదన్‌= వరించ (అభిమానించ, (ప్రేమించ) తగిన వాడినిగా జొతాను. 

తాత్సర్యం: బంగారానికి నూత్న రత్నాన్ని కూర్చటం సముచితం. భారతం జనులందరూ ఆరాధించే (గ్రంథం. 
బంగారంవంటిది. దేవదేవుడూ దయాపరుడూ అయిన హరిహరనాథుడు రత్నం. ఆయనకు ప్రీతితో కృతి ఇవ్వటం 
అంటే బంగారానికి రత్నం కూర్చినట్సే, సిద్దులన్నీ సమకూరినట్లే. కాబట్టి నా చేతనైనట్టు భారతాన్ని తెలుగులో చెప్పి 
భక్తులకు (పేమపా(తుడను జొతాను. 


విశేషం: అలం: సమాలంకారం. ఇక్కడ భారతాన్ని నూత్న రత్నంగానూ, హరిహరనాథుడిని బంగారంగానూ చెప్పటం 
సహజసుందరంగా ఉన్నది. అందువలన రెంటికీ సరిపోయింది. భూతదయను, అహింసను భారతం (ప్రబోధిస్తుంది. భగవంతుడేమో 
దయాసముద్రుడు. అందువలన ఆనురూప్యం కుదిరింది. 


నన్నయ భారతం నరాంకితం. తిక్కన భారతం హరిహరనాథాంకితం. తిక్కన ఆరణ్యపర్వ శేషాన్ని వదలి విరాటపర్వం 
మొదలు పెట్టాడు. అందుచేత తిక్కన రచన నూత్నరత్నమైనది. బంగారంలో పొదగటంవలన రత్నానికి స్వచ్చత ఏర్పడినట్లు 
యట సః ౮ 

భారతానికి కూడా (క్రొత్త అమరిక సహజంగా కలిగింది. 


తిక్కన పండితుడైనా వినయశీలుడు. చదువరైనా తనను సామాన్య మానవునిగానే చెప్పుకొన్నాడు. వినయంతో 'నా 
నేర్చిన భంగి” అని చెప్పుకొన్నాడు. ఇది అహంకారం నశించిన స్థితిని తెలియజేస్తుంది. నన్నయకూడా 'నా నేర్చువిధంబున 
నిక్కావ్యంబు రచియించెద' - అనటం గమనార్హం. 


వ. ఇది యనన్య సామాన్య కరణం బగు పరమధర్మ ప్రకారంబు. 29 


ప్రతిపదార్థం: ఇది= ఈ భగవదంకిత (ప్రక్రియ; (న+అన్య) అనన్య+సామాన్య కరణంబు+అగు= సామాన్యములైన ఇతర 
సాధనాలవల్ల సమకూరని; పరమధర్మ= ఉత్కృష్టమైన ధర్మముయొక్క; (ప్రకారంబు= విధానం. 


తాత్పర్యం: ఈ విధంగా భగవంతుడికి అంకితమిచ్చే ప్రక్రియ మరే ఇతర సాధనాలవలన కలిగేది కాదు. ఇది ఒక 
ఉత్తమ ధర్మం ఆచరించే పద్దతి. 


నిశేషం: భగవదంకితం పరమధర్మ మని తిక్కన భావించాడు. నరాంకితం కంటె దైవాంకితం దివ్యమైన దనీ, ఉత్తమమైన దనీ 
ఆయన భావం. నిర్వచనోత్తర రామాయణ కావ్యాన్ని మనుమసిద్ధి భూపాలుడికి అంకితమిచ్చి, ఆంధ్రమహాభారతాన్ని దైవాంకితం 
చేసిన తిక్కనకు రెండు విధానాలలో ఉన్న తారతమ్యం బాగా తెలుసు. (సంపా.) 


16 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. కావున భారతామృతముం గర్జపుటంబుల నార(గ్రోలియాం 
ధ్రావళి మోదముం బొరయునట్లుగ సాత్యవతేయ సంస్కృతి 
శ్రీ విభవాస్పదం బయిన చిత్తముతోడ మహాకవిత్వ దీ 
క్షావిధి నొంది పద్యముల గద్యములన్‌ రచియించెదన్‌ గృతుల్‌. 30 


ప్రతిపదార్థం: కావునన్‌= అందువలన; భారత+అమృతమున్‌= భారతమనే అమృతాన్ని; కర్లపుటంబులన్‌= దొప్పలవంటి చెవులతో; 
ఆరన్‌+(క్రోలి= తనివి తీరేటట్టు పూర్తిగా సేవించి, (త్రాగి; ఆంధ్ర+ఆవళి= తెలుగు వారంతా; మోదమున్‌+పొరయునట్టుగన్‌= 
ఆహ్లాదం పొందేవిధంగా; సాత్యవతేయసంస్కృతి= వేదవ్యాసుడిని స్మరించటమనే; శ్రీ విభవ+ఆస్పదంబు+అయిన= మంగళకరమైన 
వైభవానికి నిలయమైన; చిత్తముతోడన్‌= మనస్సుతో; మహాకవిత్వదీక్షావిధిన్‌+ఒంది= గొప్పకవిత (వ్రాయాలి అనే దీక్ష వహించి; 
పద్యములన్‌, గద్యములన్‌= పద్యాలలో, గద్యాలలో (చంపువుగా); కృతుల్‌= పర్వాలను; రచియించెదన్‌= రచిస్తాను, 


తాత్పర్యం: అందువలన - ఆంధ్రులందరూ మహాభారత మనే అమృతాన్ని చెవులనే దొప్పలతో తనివితీరా త్రాగి, 
ఆహ్లాదాన్ని పొందేటట్టుగా - వ్యాసమహర్షి భావనమనే సంపదయొక్క వైభవంతో నిండిన మనస్సుతో భారతపర్వాలను 
మహాకావ్యంలో ఉండదగిన ఉత్తమ కవిత్వంతో రచించవలెనన్న గొప్పదీక్షను పూని నియమంతో పద్యాలలోనూ 
గద్యాలలోనూ (అంటే చంపూ రచనగా) రచిస్తాను. 


విశేషం: భారతాన్ని అమృతంగా రూపకం చేసి చెప్పటంలో దాని నిత్యత్వాన్నీ, ఆస్వాదనీయత్వాన్నీ, విశ్వజనీనత్వాన్నీ తిక్కన 
వ్యంగ్యంగా పేర్కొన్నాడు. దొప్పలవంటి చెవులతో ఆంధ్రులందరూ తత్రాగేటట్టు (వ్రాస్తానని తిక్కన (ప్రతిజ్ఞ చేస్తున్నాడు. తన కవిత 
శ్రవణానందాన్ని కలిగిస్తుందనీ, చవులూరిస్తుందనీ, ఆలోచనామృతాన్ని అందిస్తుందనీ, పఠితలకు కావ్యానందాన్ని కలిగిస్తుందనీ 
ఈ రూపకాలంకార నిర్వహణంలోని సార్ధక్యం. 'ఆంధ్రావళి మోదముంబొరయునట్టుగ” అని అనటంలో కావ్యం నిర్వహించవలసిన 
సామాజిక ప్రయోజనాలను (ఉపరంజన ఉపదేశాలను) తిక్కన సూచించాడు. 'జనమత కృష్ణద్వైపాయన మునివృషభాభిహిత 
మహాభారతబద్ద నిరూపితార్థ మేర్చడం దెనుంగుని రచించిన నన్నయ వలెనే తిక్కన కూడా వేదవ్యాసమహర్షియెడగల భక్తితోకూడిన 
తాత్పర్య భావనం చేత మహనీయ మైన బుద్దితో భారతపర్వాలను రచించాలనుకొన్నాడు. ఆ రచనకు అనువైన మహాకవిత్వ 
దీక్షను చేపట్టాడు. విస్తృతమైన కావ్యాన్ని రసమయంగా, శిల్పసుందరంగా, అర్థగంభీరంగా, ఉదాత్తశైలిలో రచించే కవిత్వ రచనా 
ప్రవృత్తిని మహాకవిత్వ దీక్షావిధి అంటారు. తిక్కన మొదట నిర్వచన కావ్యం రచించి (క్రొత్త ప్రయోగం చేశాడు. అది పండితుల 
మన్ననలను పొందింది కాని, “ఆం(ధ్రావళి” ఆదరాన్ని పొందలేదు. అందువలన ఆం(ధులందరి ఆదరాన్ని పొందాలని 
గద్యపద్యాత్మకమైన రచనను చేపట్టాడు. ఇది అంతకు పూర్వమే నన్నయ చూపిన మార్గం. (సంపా.) 


వ. అని పూని యీదృశంబు లగు పుణ్యప్రబంధంబులు దేవసన్నిధిం బ్రశంసించుటయు నొక్క యారాధన విశేషం 
బగుటం జేసి. 31 
ప్రతిపదార్థం: అని; పూని; ఈ దృశంబులు+అగు= ఇటువంటి; పుణ్యప్రబంధంబులు= పుణ్య(గ్రంథాలు; దేవసన్నిధిన్‌= దేవుడి 


సమక్షంలో; (ప్రశంసించుటయున్‌= బాగా చెప్పటం కూడా; ఒక్క+ఆరాధన విశేషంబు= ఒక ఆరాధన మార్గం; అగుటన్‌+చేసి= 
కావటం చేత. 


తాత్సర్యం: నేను కవిత్వ దీక్ష వహించాను. ఈవిధంగా దైవసన్నిధిలో పుణ్యప్రబంధాలు చెప్పటం కూడా ఒక విశిష్టమైన 
ఆరాధన జొతుంది. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 17 


విశేషం: శివాలయాలలో “తేవారం” విష్ణ్యాలయాలలో 'నాలాయిరంి” పఠించటం సంప్రదాయం. అంతేకాకుండా దేవాలయంలో 
“పురాణాలు చదవటం కూడా ఆనవాయితి. అందుచేత భారతం రచించి, వినిపించటం కూడ ఒక 'ఆరాధనావిశేషం”. 


షష్ట్యంతములు 


క. ఓంకార వాచ్యునకు, నన । హంకార నిరూఢ భావనారాధ్యునకున్‌, 
ల అ 
హ్రీంకారమయ మనోజ్ఞా। లంకారోల్లాస నిత్యలాలిత్యునకున్‌. 32 


ప్రతిపదార్థం: ఓంకార వాచ్యునకున్‌= “ఓం” అనే శబ్దంచేత చెప్పబడే వానికి; అనహంకార నిరూఢభావనా= అహంకారం ఏ మాత్రమూ 
పాతుకొనని భావన చేత; ఆరాధ్యునకున్‌= ఆరాధించదగిన వానికి; హ్రీంకారమయ= (హీంకారరూపమయిన; మనోజ్ఞ= 
మనోహరమయిన; అలంకార భూషణం యొక్క; ఉల్హాస= ప్రకాశం చేత; నిత్యలాలిత్యునకున్‌= ఎల్లప్పుడు సౌందర్యం కలవానికి. 


తాత్పర్యం: ఓంకార మనే ప్రణవం చేత చెప్పబడేవాడున్నూ, అహంకారం లేని భావనకు అందేవాడున్నూ, హ్రీంకార 
రూపమయిన అలంకారంతో ప్రకాశించేవాడున్నూ అయిన హరిహరనాథుడికి. 


విశేషం: భగవంతుడు ఓంకార స్వరూపుడు. ఓంకారంలో అ-ఉ-మ కారాలు ఉన్నాయి. ఇవి (బ్రహ్మ విష్ణు మహేశ్వర వాచకాలు. 
ఈ వర్షమే ప్రణవం. హరిహరనాథుడు ఓంకారవాచ్యుడు. అహంకార రహితులే స్వామిని గుర్తించగలరు. హ్రీంకారం పరమేశ్వరీ 
వాచకం. దీనికి మాయాబీజ మని, హృల్లేఖామం(త్రమని సంకేతం కూడా. రూపరహితుడయిన పరమేశ్వరుడికి హీంకారం వలన 
సుందరరూపం సిద్దిస్తుంది. ఈ రూపం ఉపాసకులకు అవసరం. 


క త్రిభువన శుక దృఢపంజర । విభవ మహితునకు, సమస్త విష్టప నిర్మో 
క భుజంగపతి, కఖిల జగ । ద భిన్న రూపునకు, భావనాతీతునకున్‌. 33 
ప్రతిపదార్థం: త్రిభువన= మూడు లోకా లనే; శుక= చిలుకకు; దృఢ= గట్టిదైన; పంజర= పంజరము యొక్క; విభవ= ఐశ్వర్యశక్తిచేత; 


మహితునకున్‌= పూజితు డయినవానికి; సమస్త విష్టప= అన్ని లోకాలనే; నిర్మోక= కుబుసం కల; భుజంగపతికిన్‌= నాగరాజుకు; 
అఖిలజగత్‌+అభిన్నరూపునకున్‌= అన్ని లోకాల తోడను భేదము లేని రూపం కలవానికి; భావనా+అతీతునకున్‌= ఊహకందనివానికి. 


తాత్పర్యం: స్వర్గ మర్త్య పాతాళాలని మూడు లోకాలు, లేదా భూర్చువస్సువర్లోకాలని మూడు లోకాలు. ఈ త్రిలోకాలనే 
చిలుకకు సంరక్షకమైన గట్టి పంజరంవంటివాడు హరిహరనాథుడు. లోకాలు అనేవి పాముకుబుసం వంటివి కూడా. ఆ 
సమస్తలోకాలనే కుబుసాన్ని విడిచిన సర్పరాజు వంటివాడు హరిహరనాథుడు. సర్వలోకాలు ధరించిన వాడూ, సర్వలోక 
స్వరూపుడూ అయిన హరిహరనాథుడు ఊహలకు అందనివాడు. అటువంటివానికి. 


విశేషం: అలం: రూపకం. శుకం పంజరస్థమయినా పంజరం కంటె శుకం భిన్నం. అట్లాగే కుబుసం పామును అంటిపెట్టుకొన్నా 
పాము వదలి వేయటంతో భిన్నమవుతుంది. మొదటిదానిని సుస్పష్ట భేదసంబంధంగా, రెండవదానిని అస్పష్ట భేద సంబంధంగా 
చెప్పవచ్చును. ముల్లోకాలు భిన్నం కాకపోయినా హరిహరనాథుడి కంటె 'భిన్నంగా” కనిపిస్తాయి. 
క. శ్రుతి సీమంత మణికి, నా। శ్రిత వాంఛాపూర్తి కరణ చింతామణి, కా 

నత దురిత తమో ద్యుమణికి. । గ్రతుభూషణమణీకి, లోకరక్షా మణికిన్‌. 34 


18 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: శ్రుతి సీమంత మణికిన్‌= వేదాల పాపట అయిన ఉపనిషత్తులకు చివర చేర్చుక్కగా (ప్రకాశించే రత్నమయిన 
వాడికి; ఆ(శ్రిత= తనను ఆ(శ్రయించిన భక్తజనుల; వాంఛాపూర్తికరణ= కోరికలను నెరవేర్చటంలో; చింతామణికి= చింతామణి 
అయిన వానికి; ఆనత= వినయవంతులయిన భక్తుల; దురిత తమోద్యుమణికిన్‌= పాపాలనే చీకటికి సూర్యుడయిన వానికి; 
క్రతు భూషణమణికిన్‌= యజ్ఞాలకు అలంకారంగా విలసిల్లే మాణిక్యమైన వానికి; లోకరక్షామణికిన్‌= లోకాలకు ఎటువంటి 
ప్రమాదం జరగకుండా రక్షించే మణి అయిన వానికి. 


తాత్సర్యం: వేదాల పాపట రత్నం అయిన వాడికి, ఆశ్రయించిన వారి కోర్కెలు తీర్చే చింతామణి అయిన వాడికీ, 
శరణు వేడిన భక్తుల పాపాలనే చీకట్లను పారద్రోలే సూర్యుడయిన వాడికీ, యజ్ఞాలకు తలమానిక మయినవాడికీ, 
లోకాలను రక్షించే శ్రేష్టుడికీ. 


విశేషం: అలం: రూపకం. హరిహరనాథుడు వేదం అనే నాయికకు పాపట బొట్టు లాంటివాడు. ఆశ్రితుల కోరికలను తీర్చే 
చింతామణి. నమస్కరించిన వారి పాపాలనే చీకట్లను పోగొట్టే సూర్యుడు. యజ్ఞాలను (ప్రకాశింప చేసేవాడు. 


క. పరమశమ నిరత సంయమి । వరమానస కుముదహాస వర్ణన చంచ 
చ్చరణ నఖ చంద్రికా వి । స్పురణా చిత్రప్రకార శోభాఢ్యునకున్‌. 35 


ప్రతిపదార్థం: పరమశమ= ఉత్తమ శాంతియందు; నిరత= ఆసక్తులయిన; సంయమివర= యోగీశ్వరుల; మానస= మనస్సు 
లనెడి; కుముద= కలువ పూవులయొక్క; హాస= వికాసాన్ని; వర్చన= పెంపొందించే; చంచత్‌= (ప్రకాశించే; చరణ= పాదాల 
యందలి; నఖ= గోళ్ళయొక్క తెల్లదనమనే; చం(ద్రైకా= వెన్నెలకు సంబంధించిన; విస్ఫురణా= (ప్రకాశం యొక్క; చిత్ర ప్రకార= 
అనేక విధాలయిన; శోభా= సొంపులతో; ఆఢ్యునకున్‌= కూడిఉన్న గొప్పవాడికి. 

తాత్సర్యం: పరమశాంతులయిన మహర్షుల మనస్సులనే కలువపూలకు వికాసాన్ని కలిగించే క్షా గోళ్ళ తెల్లని కాంతులనే 
వెన్నెల వెలుగుల సొంపులతో కూడిన వాడికి. 


విశేషం: మునులు పరమశాంతులు. వారి మనస్సులు కలువల వంటివి. ఆ కలువల వికాసానికి హరిహరనాథుడి గోళ్ళ చంద్రకాంతులు 
సహకరిస్తున్నాయి. అంటే మునుల మనస్సులు భగవచ్చరణాలపై వ్రాలి శరణాగతిని పొందగా భగవంతుడు కరుణించి వారిని 
కృతార్థులను చేస్తాడని భావం. శమం” అంటే అంతరిం(ద్రియ నిగ్రహం. మనస్సును విషయాలపట్ల ఆసక్తం కాకుండా నిగ్రహించటం. 
శాంతిని తాత్కాలికంగా కాకుండా స్థిరంగా నిలపటమే పరమశమం. 


క. హరిహరనాథునకు, మరు । త్సరిదాకల్పిత మనోజ్ఞ చరణ శిరస్సుం 
దరమూుర్తికి, భావనత । త్ప్సర చేతో యుక్త భక్తపరతంత్రునకున్‌. 36 
ప్రతిపదార్థం: మరుత్‌= దేవతల; సరిత్‌= నది అయిన మందాకిని చేత; ఆకల్పిత= అలంకరింపబడిన; మనోజ్ఞ= మనోహరమయిన; 


చరణ= పాదాలూ; శిరస్‌= మూర్రమూ కల; సుందరమూర్తికిన్‌= అందమైన స్వరూపం కలవాడికి; భావన= ధ్యానంలో; తత్పర= 
ఆసక్తమయిన; చేతస్‌= మనస్సుతో; యుక్త= కూడిన; భక్త= భక్తులకు; పరతం(త్రునకున్‌= వశుడయిన వానికి. 


తాత్పర్యం: దేవగంగ చేత అలంకరించబడిన అందమైన పాదాలూ, శిరస్స్ఫూ కల సుందరమూర్తికీ, ధ్యానంలో 
నిమగ్నమయిన మనస్సు కల భక్తజనులకు వశుడై ఉండే వాడికి. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 19 


విశేషం: గంగానది విష్ణుపాదంలో పుట్టిందని, ఆ నదిని శివుడు జటాజూటంలో బంధించాడని ఐతిహ్యం. అయితే హరిహరనాథుడు 
సమన్వితమూర్తి అందువలన గంగ హరిహరనాథుడి పాదాలనూ శిరస్సునూ ఒకేసారి అలంకరించింది. దానివలన సుందరస్వరూపుడై 
నాడు. అటువంటి అపూర్వ సౌందర్యతత్త్య స్వరూపాన్ని భావించే భక్తులకూ జ్ఞానులకూ ఆ దేవదేవుడు సదా అధీనుడై ఉంటాడు. 
అంటే హరిహరనాథుడు భక్తపరాధీనుడని భావం. 


భగవంతుడిని పాదాలనుండి శిరస్సు దాకా ఆరాధించటం సంప్రదాయం. భక్తులు పాదాలను సేవిస్తారు. శిరస్సును 
దర్శించి తన్మయులౌతారు. ఇవి భావనకు సంబంధించిన అంశాలు. ఈ భావనలో ఆత్మసంతృప్తి తన్మయత్వం రెండూ 
దక్కుతాయి. 


కథా ప్రారంభము (సం.4-1-1) 


వ. ఏను విన్నపంబు సేయు తెటింగుగా నంతస్పన్నిధిం గలిగించుకొని యమ్మహాకావ్యంబు నర్ధంబు సంగతంబు 
చేసెద. 37 
ప్రతిపదార్థం: ఏను= నేను (తిక్కన); విన్నపంబు+చేయుతెజంగుగాన్‌= విన్నవిస్తున్నట్టుగా; అంతస్పన్నిధిన్‌+కలిగించుకొని= 
హృదయంలో సాకారంగా (ప్రత్యక్షంగా సామీప్యాన్ని కలిగించుకొని; ఆ+మహాకావ్యంబు= కావ్యరూపమైన ఆ మహాభారత ఇతిహాసం 
యొక్క; అర్థంబు= తాత్పర్యాన్ని, తత్తాన్ని, ప్రయోజనాన్ని; సంగతంబు చేసెదన్‌= స్పష్టం చేస్తాను. 
తాత్సర్యం: హరిహరనాథుడికి నేను స్వయంగా విన్నవిస్తున్నట్లు మనస్సులో సాన్నిధ్యం కలిగించుకొన్నాను. కావ్య స్వరూప 
మహాభారతేతిహాసంలోని తాత్సర్యాన్నీ, తత్తాన్నీ, ప్రయోజనాన్నీ స్పష్టం చేస్తాను. 
క శరణాగత సంశ్రిత భయ। హరణా! సురనికర శేఖరానర్హమణి 
స్పురణా పరిచయ రంజిత । చరణా! వనమాలికా భుజంగాభరణా! 38 
ప్రతిపదార్థం: శరణ+ఆగత= నీవే శరణు" అంటూ “శరణు” పొందిన; సంశ్రిత= ఆశ్రితులయొక్క; భయహరణా!= భయాన్ని 
పోగొట్టేవాడా!; సురనికర= దేవతల సముదాయంయొక్క; శేఖర= శిరస్సుల మీద ఉన్న భూషణాలలోని; అనర్హమణి= 


అమూల్యమయిన మణులయొక్క; స్ఫురణా= కాంతులయొక్క; పరిచయ= సంబంధం చేత; రంజిత= ఎర్రబడిన; చరణా!= 
పాదాలు కలవాడా!; వనమాలికా= వనమాలనూ; భుజంగ= పామునూ; ఆభరణా!= ఆభరణాలుగా కలవాడా! 


తాత్సర్యం: శరణు కోరి ఆశ్రయించిన వారల భయాన్ని పోగొట్టేవాడా! ఇంద్రాది దేవతలు నమస్కరించగా వారి 
శిరోభూషణాల (కిరీటాల) కాంతులచేత మిగుల [ప్రకాశించే పాదాలు కలవాడా! వనమాలికనూ, పామునూ ఆభరణాలుగా 


కలవాడా! ఓ హరిహరనాథా! 


విశేషం: అలం: క్రమం. ఈ పద్యంలో మూడు సంబోధనలున్నాయి. మొదటి రెండూ హరి కయినా హరుడి కయినా సమానమే. 
కాని, మూడవది హరిహరనాథుడికే. వనమాల ఆభరణంగా కలవాడు విష్ణువు. పామును ఆభరణంగా కలవాడు శివుడు. ఈ రెండూ 
కలవాడు హరిహరనాథుడు. 
క. అజగవ శార్‌ జ్ఞాలంకృత! | భుజగర్వ నిరస్తదైత్య! భూమస్తుత్యా! 

త్రిజగద్దారణ నిత్యా! | భుజగ సమాచరిత శయన భూషణ కృత్యా! 39 


20 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అజగవ= అజగవం (అనే పేరు గల ధనుస్సు) చేతనూ; 'శార్‌జ్ఞం= శార్‌జ్లం (ధనుస్సు పేరు) చేతనూ; అలంకృత!= 
అలంకరించబడినవాడా!; భుజ= భుజాలయొక్క; గర్వ= గర్వంచేత; నిరస్త= తొలగించివేయబడిన; దైత్య!= రాక్షసులుకలవాడా!; 
భూమస్తుత్యా!= ఎన్నో విధాలుగా, సర్యాతిశయత్వం చేత స్తుతింపదగిన వాడా!; (త్రిజగత్‌+ధారణ నిత్యా!= మూడు లోకాలనూ 
ధరించటంలో శాశ్వతుడవు అయిన వాడా!; భుజగ= పాముచేత; సమాచరిత= ఆచరించబడిన; శయన (కృత్యా)= శయనంగాను; 
భూషణకృత్యా!= భూషణంగాను చేసికొనిన వాడా! 


తాత్సర్యం: అజగవం, శార్‌జ్ఞం అనే ధనుస్సులు ధరించి శత్రు సంహారం చేసినవాడా! ముల్లోకాలకు ఆధార భూతుడవైన 
నిత్యుడా! అనేక విధాలుగా సర్వాతిశయుడిగా కీర్తింపదగిన సుప్రసిద్దుడా! సర్ఫాన్ని శయ్యగానూ (హరి), (హరుడు) 
ఆభరణంగానూ చేసికొనిన మహనీయా! హరిహరనాథా! 


నిశేషం: అలం: క్రమం. శివుని వింటికి 'అజగవం” అని పేరు. దానికే పినాకం అని మరో పేరు కూడా ఉన్నది. విష్ణుమూర్తి వింటికి 


'శార్‌జ్లం' అని పేరు. శయనం ఆధార మయితే భూషణం సహ(స్రారమౌతుంది. కుండలినీ శక్తి భుజగరూపంలో ఉంటుందని యోగశాస్త్రం. 
కుండలినీయోగం ద్వారా హరిహరనాథ తత్తానుభూతిని పొందవచ్చునని తాత్పర్యం. 


క. జలనిధి హిమవద్దూధర । కలిత జనన కేళికౌతుక వ్యక్తా వ్య 


క్త లలిత సౌందర్య స్పుర । దలఘుతను స్త్రీ సనాథ! హరిహరనాథా! 40 


ప్రతిపదార్థం: జలనిధి= సముద్రం నుండి; హిమవద్భూధర= హిమవత్సర్వతం నుండి; కలిత= కలిగిన; జనన= జన్మమనే; కేళికౌతుక= 
క్రీడా కుతూహలం చేత; వ్యక్త+అవ్యక్త= స్పష్టమూ అస్పష్టమూ ఐన - అంటే స్పష్టాస్పష్టమైన; లలిత సౌందర్య= మనోహరమయిన 
సౌందర్యంతో; స్ఫురత్‌= ప్రకాశించే; అలఘుతను= ఉత్తమ శరీరం గల; స్త్రీ సనాథ= అంగనతో కూడిన వాడా! హరిహరనాథా! 


తాత్పర్యం: అటు క్షీర సముద్రానికీ, ఇటు హిమవత్సర్వతానికీ పుట్టి లీలగా ధరించిన దివ్యవేషంతో, వ్యక్తావ్యక్తమైన 
కోమల సౌందర్య స్ఫూర్తితో (ప్రకాశించే (స్తీమూర్తికి నాథుడవైనవాడా! హరిహరనాథా! 


విశేషం: అలం: క్రమం. హరిహరనాథుడి భార్యకు రెండు పేర్లు. అవి లక్ష్మి పార్వతి అని, కాని, ఆమె ఆకృతి ఒక్కటే. అయితే 
లోకంలో లక్ష్మి పాలమున్నీటిలో పుట్టిందనీ, గౌరి హిమవంతుడి కూతురనీ ప్రసిద్ది ఉన్నది. ఒకరికి రెండు పుట్టుకలు, ఇద్దరు 
తండ్రులు ఎట్లా ఉంటారు? ఇది లోక విరుద్దం. అందువలన ఆ పుట్లుకలు ఆమె లీలలుగా తిక్కన కీర్తించాడు. ఆమె తత్త్వతః 
౧ ధి బు యు 
మూల (ప్రకృతి అయిన మాయ. ఆమె పరమేశ్వరుడిని ఆశ్రయించుకొని ఉన్నప్పుడు అవ్యక్తరూపిణి, (ప్రత్యేకంగా తెలియబడని 
రూపం కలది అని భావం.) పరమేశ్వరుడు సృష్టిని నిర్వహించేటప్పుడు ఆ మూలప్రకృతిని ఆధారంగా చేసికొని నృష్టికార్యాన్ని 
చేస్తాడు. అప్పుడామె ఇరవైమూడు తత్తాలుగా వ్యక్తమౌతుంది. ఆ తత్తాలు ఇవి - మహత్రత్తం, అహంకారం, పంచతన్మాత్రలు, 
పంచమహాభూతాలు, అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కరణేం[ద్రియాలు, మనస్సు. “త్రయోవింశతి తత్వాని వ్యక్త శబ్దేన 
సూరయః । వదన్త్యవ్యక్త శబ్దేన ప్రకృతించ పరాంతథా” అని బ్రహ్మాండపురాణం. ఆమె శరీరం అలఘువు అనటం చేత విశ్వవ్యాప్తమైన 
ఆమె తత్త్యం అవ్యక్త సుందరమనీ, (ప్రకృతియొక్క పరమసౌందర్యం ఆమె యొక్క వ్యక్త సౌందర్యమనీ, హరిహరనాథుడిలో 
ప్రతిఫలించిన ఆ మహామాయ అనే స్త్రీ వ్యక్తావ్యక్తమైన సౌందర్య స్ఫూర్తి కలిగినదనీ తిక్కన తత్వసుందరంగా అభివర్లించాడు. పై 
రెండు పద్యాలూ ఆశ్వాసారంభ పద్యాలు. కృతిపతిని వినుమని సంబోధిస్తూ చెప్పేవి. అందువలననే ఇవి సంబుద్ద్యంతాలుగా 
ఉన్నాయి. (సంపా.) 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 21 


వ. దేవా, దివ్య చిత్తంబున నవధరింపుము. 41 
ప్రతిపదార్థం: దేవా!= హరిహరనాథా!; దివ్యచిత్తంబునన్‌= దివ్యమయిన మనస్సుతో; అవధరింపుము= చిత్తగింపుము. 
తాత్సర్యం: హరిహరనాథా! నీ మహిమాన్వితమైన మనస్సుతో వినుము. 


విశేషం: 'అవధరింపుము” అనటంలో ఆంతర్యం ([గ్రహించవలసిందిగా విన్నపం. దివ్యచిత్త మనటంలో 'నీవే పలికించే ఈ పలుకులను 
నీ మహిమలుగానే గ్రహించు” మని ఆంతర్యం. తిక్కన సమయం దొరికినప్పుడెల్లా తన వాక్యాలలో హరిహరనాథుడి పట్ట తనకు 
గల భక్తిని సార్థకములైన విశేషణ విశేష్యాలతో (ప్రకటిస్తూ ఉంటాడు. 


ఆ. కథ జగత్తసిద్ది గావున బూర్వ ప । ర్వార్ధ యుక్తి చేయునట్టి యెడల 

యత్నమించుకంత యయినను వలవదు । వలసినట్లు చెప్పవచ్చి యుండు. 42 
ప్రతిపదార్థం: కథ= భారతకథ; జగ(త్రసిద్ధి= లోక (ప్రసిద్ధి కలది; కావునన్‌= కాబట్టి; పూర్వపర్వ+ అర్హయుక్తి= వెనుకటి పర్వాల 
అర్థాన్ని సమకూర్చటం; చేయు+అట్టి+ఎడలన్‌= చేసే సందర్భాలలో; యత్నము= ప్రయత్నం; ఇంచుక+అంత+అయినను= 
ఏకొద్ది పాటి అయినా; వలవదు= అక్కరలేదు; వలసిన+అట్టు= అవసరమైనట్టు; చెప్పన్‌+వచ్చి+ఉండు= చెప్పటానికి వీలుగా 
ఉంటుంది. 
తాత్పర్యం: మహాభారతకథ లోకంలో |ప్రసిద్దమై ఉండటంచేత జరిగిన కథను, జరగబోయే కథను జోడించే సందర్భాలలో 
ఎటువంటి ప్రత్యేక ప్రయత్నం అక్కర లేకుండానే ఎక్కడనుండైనా మొదలుపెట్టవచ్చును. 

ర్త ల 


విశేషం: పూర్వాపరకథార్ణ సమన్వయం మహాకావ్యాలలో, ఇతిహాసాలలో పాటించే కథాకథన శిల్పం. దానిని తిక్కన ఇక్కడ 
సూచించాడు. 'కథ జగ(త్రసిద్ద' అనే పాఠాంతరానికి కథ జగత్తునందు ప్రసిద్దమైనది-అని అర్థం చెప్పవచ్చును. 
ఠా jm m౧ థ 


వ. మహాభారతంబు సమస్త దురితాపహంబును, నభిమత శుభావహంబును, నశుభ హరణంబునుం గావున 
నొక్క మహాఫలంబు గోరి జనమేజయుండు కృష్ణద్వైపాయన మహాముని కారుణ్యంబు వడసి, తదీయ 
ప్రియశిష్యుం డైన వైశంపాయను వలన వినిన కథ యగుటం జేసి తత్ర్రకారంబు నడపెద; నది యె ట్లనినం 
బరమ పవిత్రు లగు పాండుపు శ్రుల చరిత్రం బుపాఖ్యాన సహితంబుగా వ్యాఖ్యానంబు సేయుచుండ వారల 
వనవాస సమ్యగనుష్టానంబు సవిస్తరంబుగా విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 43 


ప్రతిపదార్థం: మహాభారతంబు; సమస్త, దురిత+అపహంబును= అన్ని పాపాలనూ తొలగించేదీ; అభిమత, శుభ+ఆవహంబును= 
కోరుకొన్న శుభాలను కలిగించేదీ; అశుభ హరణంబునున్‌= మంగళకరాలు కాని వాటిని నశింపచేసేదీ కూడా; కావునన్‌= కాబట్టి; 
ఒక్క మహత్‌+ఫలంబు= ఒక గొప్ప ఫలితాన్ని - అంటే మోక్షాన్ని; కోరి= ఆశించి; జనమేజయుండు; కృష్ణద్వైపాయన మహత్‌+ముని= 
వ్యాసమహర్షియొక్క; కారుణ్యంబు+పడసి= దయను పొంది; తదీయ, ప్రియ, శిష్యుండు+ఐన= అతని (వ్యాసుని) మనసు 
కెక్కిన శిష్యుడైన; వైశంపాయను వలన; వినిన; కథ; అగుటన్‌+చేసి; తద్‌+ప్రకారంబు= ఆ విధంగా; నడపెదన్‌= కథను నడుపుతాను; 
అది= ఆ కథయొక్క (క్రమం; ఎట్టు+అనినన్‌= ఏవిధంగా ఉంటుందంటే; పరమ, పవిత్రులు+అగు= ఎంతో నిర్మలమైన శీలం 
కలిగిన, చరిత్రకలవారైన; పాండుపు(త్రుల, చరిత్రంబు= పాండవుల కథను; ఉప+ఆఖ్యాన సహితంబుగా= ఉపకథలతో కలిసినదిగా; 


22 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్యాఖ్యానంబు= వివరించటం; చేయుచున్‌+ఉండన్‌; వారల= పాండవుల యొక్క; వనవాస, సమ్యక్‌+అనుష్టానంబు= వనవాస వ్రతాన్ని 
సముచితంగా ఆచరించటం (నిర్వహించటం); సవిస్తరంబు+కాన్‌= విశదంగా; విని; జనమేజయుండు; వైశంపాయనునకున్‌= 
వైశంపాయనునికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: మహాభారతం పాపాలన్నింటిని పోగొట్టేది. కోరిన శుభాలను కలిగించేది. అమంగళాలను తొలగించేది. 
కాబట్టి ఒక మహాఫలాన్ని (మోక్షాన్ని) ఆశించి జనమేజయుడు వ్యాసమహర్షి దయనుపొంది, భారతం ఆతడి 
ప్రియశిష్యుడగు వైశంపాయనుడు చెప్పగా వినిన కథ కావటం చేత, ఆ పద్దతి ననుసరించి కథను నడుపుతాను. అది 
ఎట్టాగంటే వినండి! ఎంతో నిర్మలమైన శీలంగల పాండవుల చరిత్రను ఉపాఖ్యానాలతో జతకలిపి వివరిస్తూ ఉండగా 
పాండవులు వనవాసవ్రతాన్ని సముచితంగా సాగించిన విధాన్ని విస్తారంగా విని, జనమేజయుడు వైశంపాయనుడితో 
-ఈ విధంగా అన్నాడు. 


నిశేషం: వ్యాసుడు రచించిన జయకావ్యాన్ని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు. ఆ చెప్పేటప్పుడు జనమేజయుడికి 
కలిగిన అనుమానాలను తీర్చటానికి అనేక ఉపాఖ్యానాలను, అంశాలను చేర్చి చెప్పి వ్యాస తాత్పర్యానికి వ్యాఖ్యానం చేశాడు. ఆ 
అంశాలన్నీ కలిసి జయకావ్యం భారతంగా రూపొందింది. (సంపా.) 


చ. “మహిత సముజ్ఞ్జ్వలాకృతులు, మానధనుల్‌, జనమాన్యు లంగనా 
సహితము గాంగ నేమిగతి సమ్యగుపాయ నిగూఢ వృత్తిమై 
నహితుల కప్రభేద్యముగ నా పదుమూండగు నేండు మత్పితా 


మహులు చరించి? రంతయు. గ్రమంబున నా కెజటుం/గంగ. జప్పుమా.” 44 


ప్రతిపదార్థం: మహిత= గొప్పవయిన; సముజ్ఞ్యల+ఆకృతులు= ప్రకాశవంతమయిన ఆకారాలు కలవారూ; మానధనుల్‌= అభిమానమే 
సంపదగా కలవారూ; జనమాన్యులు= (ప్రజలచేత గౌరవించ దగినవారూ అయినటువంటి; మత్‌+పితామహులు= నా తాతలు; 
అంగనా సహితము+కాంగన్‌= (స్తీ అయిన ద్రౌపదితో సహా; ఏమిగతిన్‌= ఏవిధంగా; సమ్యక్‌= చక్కని; ఉపాయ= ఉపాయంతో 
కూడిన; నిగూఢ= చాల రహస్యమయిన; వృత్తిమైన్‌= ప్రవర్తనతో; అహితులకున్‌= విరోధులకు; అ(ప్రభేద్యముగన్‌= భేదించటానికి ఏ 
మాత్రమూ వీలుకాకుండా; ఆ పదుమూ(డు+అగు+ఏ(డు= అరణ్యవాసానంతరం చేయవలసిన అజ్ఞాతవాసమయిన పదమూడవ 
సంవత్సరాన్ని; చరించిరి= గడిపారు? అంతయున్‌= ఆ వృత్తాంతమంతా; (క్రమంబునన్‌= వరుసగా; నాకున్‌= నాకు; 
ఎయింగంగన్‌= తెలిసేవిధంగా; చెప్పుమా= చెప్పుము. 


తాత్సర్యం: మా తాతలయిన పాండవులు స్పురద్రూపులు, అభిమానధనులు, ప్రజల గౌరవాలను అందుకొన్నవారు. 
అటువంటి పాండవులు ద్రౌపదితో కలిసి అజ్ఞాతవాసకాలాన్ని బయటపెట్టదలచే విరోధులకు అసాధ్యంగా అతిరహస్యంగా 
చాతుర్యంతో ఎట్లా గడిపారో చెప్పండి.” 


విశేషం: ఆకారాన్ని బట్టి ఒక మనిషిని సులభంగా గుర్తించవచ్చును. ప్రకాశవంతమైన స్పురద్రూపాలు గల పాండవులు తమను 
గోప్యంగా ఉంచుకొనటం దుర్లభం. అజ్ఞాతవాసంలో పాండవులు తమ రాజసాన్ని, తేజస్వితను ఎట్టా దాచుకొన్నారు? అన్నది 
ఆశ్చర్యకరమైన మొదటి (ప్రశ్న. అట్లాగే అభిమానధనులు ఒకరికి లొంగి బ్రతుకలేరు. ఇతరుల తిరస్కారాన్ని సహించలేరు. అటువంటి 
వారు ఎన్నడూ బయటపడకుండా ఎట్టా ఒదిగి నివసించగలిగారు? అన్నది రెండో (ప్రశ్న. అంతేగాకుండా ఐదుగురు ఒక అంగనతో 
ప్రచ్చన్న జీవితం గడపటం అసాధ్యం. అయిదుగురు భర్తలు, ఒక భార్య ఒకచోటే కలిసి ఉంటే బయటపడటం, ఇతరులు 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 23 
గుర్తించటం సులభం. అందుచేత పాండవులు అజ్ఞాతవాసాన్ని ఎట్లా గడిపారన్నది కుతూహలమయిన ప్రశ్నే అవుతుంది. పాండవులు 
గడిపిన అజ్ఞాతవాసంలో వారిని పరీక్షకు గురిచేసిన సన్నివేశాలుగల విరాటపర్వంలో అంశాలు గమనించ తగినవని కావ్యకథాశిల్ప 
మర్మాన్ని తిక్కన సూచిస్తున్నాడు. 


క. అని యడిగిన వైశంపా । యను. డమ్మనుజేంద్రచంద్రు నధి కౌత్సుక్యం 
బున కలిమికి( దన హృదయం । బున గాఢాదరము భరితముగ ని ట్లనియెన్‌. 45 


ప్రతిపదార్థం: అని+అడిగినన్‌= అని అడుగగానే; వైశంపాయనుడు; ఆ+మనుజ+ఇంద్ర చంద్రున్‌= ఆ రాజోత్తమునియొక్క; 
అధిక+జౌత్సుక్యంబున కలిమికిన్‌= ఎక్కువ కుతూహలంయొక్క ఉనికికి; తన= తనయొక్క; హృదయంబునన్‌= మనసులో; 
గాఢ+ఆదరము= దృఢమయిన ఆదరం; భరితము+కన్‌= నిండగా; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: అని జనమేజయుడు తన కుతూహలాన్ని ప్రకటించగానే వైశంపాయనుడు అధికమైన ఆదరంతో ఈ 
విధంగా అన్నాడు. 


వ. పాండవులు వనవాసంబు సముచితంబుగా సలిపి, పండ్రెండగు నే(టి కడపట. దమకు ధర్మదేవతా సమాగమం 
బయినం, దతసాదంబున నజ్ఞాతవాస సమయంబునకు భంగంబు గాకుండ వరంబు వడసి, యంతకుమున్ను 
తమ వెనుక నడవులం దిరుగుచు నగ్ని హోత్రంబుల. దోడన కొని వర్తిల్లు భూసురోత్తములు దమ్ముం బరివేష్టించి 
యుండ. దారనుష్టింపం బూనిన పని వారల కెజింగింపం దలంచి కర (కమల)ంబులు మొగిచి 
సవినయంబుగా ని ట్లనిరి. 46 


ప్రతిపదార్థం: పాండవులు= ధర్మరాజాదులు; వనవాసంబున్‌= అరణ్యవాసాన్ని; సముచితంబుగాన్‌= తగినవిధంగా; సలిపి= 
పూర్తిచేసి; పం(డైండు+అగు+ఏ6టి+కడపటన్‌= పన్నెండవ సంవత్సరం చివర; తమకున్‌= తమకు; ధర్మదేవతా సమాగమంబు= 
యమధర్మరాజుతో కలయిక; అయినన్‌= కాగా; తద్‌+(ప్రసాదంబునన్‌= ఆయన అనుగ్రహంచేత; అజ్ఞాతవాస సమయంబునకున్‌= 
పదమూడవ సంవత్సరమయిన అజ్ఞాతవాస కాలానికి; భంగంబు+కాకుండన్‌= విఘ్నం కలుగకుండా; వరంబు+పడసి= వరం 
పొంది; అంతకుమున్ను= అంతకుముందు అరణ్యవాసంలో; తమ వెనుకన్‌= తమతో బాటు ఉంటూ; అడవులన్‌+తిరుగుచున్‌= 
అరణ్యాలలో తిరుగుతూ; అగ్నిహోత్రంబులన్‌= నిత్యమూ తాము ఉపాసించే అగ్నిహోత్రాలను; తోడన్‌+అ, కొని= వెంటపెట్టుకొని; 
వర్తిల్లు= ప్రకాశించే; భూసుర+ఉత్తములు= (బ్రాహ్మణ శ్రేషులు; తమ్మున్‌= తమను (పాండవులను); పరివేష్టించి+ఉండన్‌= చుట్టి 
ఉండగా; తారు= తాము; అనుస్టింపన్‌+పూనిన= చేయదలచిన; పని= కర్తవ్యాన్ని; వారలకున్‌= (బ్రాహ్మణులకు; ఎటింగింపన్‌+తలంచి= 
తెలియజేయాలని భావించి; కర(కమలం)౦బులు= పద్మాలవంటి చేతులను; మొగిచి= జోడించి; సవినయంబుగాన్‌= వినయంతో; 
ఇట్టు+అనిరి= ఈ విధంగా అన్నారు. 


తాత్పర్యం: పాండవులు అరణ్యవాసం పూర్తి చేశారు. ఆ అరణ్యవాసం చివర యమధర్మరాజు (యక్షప్రశ్నల ఘట్టంలో) 
ప్రత్యక్షమైనాడు. అజ్ఞాతవాసంలో ఎటువంటి ఇబ్బందులు రా” వని పాండవులకు వరం ఇచ్చాడు. అన్నిహోత్రాలతో 
తమతో పాటు అడవులలో ఉంటూ ఉన్న (బ్రాహ్మణులు చుట్టూ కూర్చొని ఉండగా వారికి తాము చేయబోయే 
“అజ్ఞాతవాసం” గురించి చెప్పాలని పాండవు లనుకొన్నారు. అందువలన బ్రాహ్మణులకు వినయంతో చేతులు జోడించి 
ఈ విధంగా అన్నారు. 


24 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


'తెల్లంబు గాదె మీ కెల్ల సుయోధను । చేసిన కుటిల విచేష్టితంబు 

లకట! మాతో మీరు నడవుల నిడుమల('। బొందితి; రొకభంగి( బోయె. గాల; 
మిది పదుమూం డగు నే(డు మా కజ్ఞాత। వాసంబు సలుపంగ వలయు; నిందు 
ధార్తరాష్టులు సూతతనయ సౌబలులును । జెఖుపన వేతురు; చిన్నసన్న 


ఆ. యెటి(గిరేని(జాలనెగ్గు వాటిల్లు, న। ట్లగుట మమ్ము నింక నతి రహస్య 
వృత్తిమై నిరస్తవిఘ్నుల రై చరి । యింపు( డని యనుగ్రహింపవలయు. 47 


ప్రతిపదార్థం: సుయోధను చేసిన= దుర్యోధనుడు చేసినటువంటి; కుటిల విచేష్టితంబులు= వంచనతో కూడిన దుష్టతం|త్రాలు; 
మీకున్‌+ఎల్లన్‌= మీకందరికి; తెల్లంబు+కాదె= తెలుసుకదా; అకట; మాతోన్‌= (ప్రతిజ్ఞాపాలనం కొరకు సిద్దమయిన మాతో; 
మీరును= అవ్యాజ అభిమానంతో అనుసరించిన మీరు కూడా; అడవులన్‌= అరణ్యాలలో; ఇడుమలన్‌+పొందితిరి= కష్టాల 
పాలయ్యారు; కాలము+ఒకభంగిన్‌+పోయెన్‌= ఏదో ఒక రకంగా కాలం గడిచిపోయింది; ఇది పదుమూండు+అగు+ఏండు= 
అజ్ఞాతవాసం పూర్తి చేసికొనవలసిన పదమూడవ సంవత్సరం ఇది; మాకున్‌= (ప్రతిజ్ఞ (ప్రకారం నడచుకొనవలసిన మాకు; 
అజ్ఞాతవాసంబు= ఎవరూ గుర్తించకుండా రహస్యంగా నివసించటం; సలుపంగవలయున్‌= పూర్తిచేయవలసిన అవసరమున్నది; 
ఇందున్‌= ఈ అజ్ఞాతవాస కాలంలో; ధార్తరాషులు= కౌరవులు; సూతతనయ సౌబలులును= కర్పుడు, శకునియు; 
చెబఖుపన్‌+అ+వేతురు= భంగం చేయడానికే చూస్తారు (ప్రయత్నిస్తారు); చిన్ననన్న= చిన్న గుర్తు; ఎజీంగిరి+ఏని= 
తెలుసుకున్నట్లయితే; చాలన్‌+ఎగ్గు= మిక్కిలి కీడు; పాటిల్లున్‌= కల్గుతుంది; అట్టు+అగుటన్‌= అందుచేత; మమ్మున్‌= మమ్మల్ని; 
ఇంకన్‌= ఇకమీద; అతిరహస్య వృత్తిమైన్‌= మిగుల నిగూఢమయిన (ప్రవర్తనతో; నిరస్త విఘ్నులరు+ఐ= పోయిన ఆటంకములు 
కలవారై - ఎటువంటి ఆటంకాలు లేనివారయి; చరియింపుండు+అని= అజ్ఞాతవాస కాలం గడపండి అని; అను[గ్రహింపవలయున్‌= 
అను(గహించాలి. 


తాత్పర్యం: 'బ్రాహ్మణోత్తములారా! దుర్యోధనుడు చేసిన దుష్టతంత్రాలు మీకు తెలుసుకదా! మామీది ఆదరంతో 
మాతో పాటు మీరంతా అరణ్యాలలో చాల కష్టాలు అనుభవించారు. పన్నెండు సంవత్సరాల కాలం ఏదో ఒకవిధంగా 
గడిచిపోయింది. ఇది పదమూడవ సంవత్సరం. మేము అజ్ఞాతవాసం పూర్తి చేసికొనవలసిన సంవత్సరం. దుర్యోధనుడు, 
దుశ్శాసనుడు, కర్టుడు, శకుని మొదలయిన వారంతా ఏవిధంగానైనా మా అజ్ఞాతవాసం చెడగొట్టటానికే తప్పక 
ప్రయత్నిస్తారు. ఏదయినా చిన్న “ఆచూకి” దొరికితే చాలు. మాకు కష్టాలు తప్పవు. అందుచేత “అజ్ఞాతవాసం” ఎటువంటి 
అడ్డంకులు లేకుండా సాగేటట్టు ఆశీర్వదించండి.” 


వ. అని చెప్పి; రట్టి సమయంబున ధర్మనందనుండు విషణ్ఞహృదయుండై. 48 
తాత్పర్యం: అని చెప్పారు. ఆ సమయంలో ధర్మరాజు విచార హృదయంతో (ఇట్టాఅన్నాడు). 


కు “ఒకనా( డేమును నాపద । లకు విడుమర౦. గాంచి విప్రులం జుట్టలం బె 
ట్టుకొని సుఖముండ( బడయుదు । మొకొ! యిప్పా టెందు( గలదె యొరు లెవ్వరికిన్‌?” 49 


ప్రతిపదార్థం: ఒకనా(డు= ఏదో ఒకరోజున; ఏమునున్‌= మేము కూడా; ఆపదలకున్‌= ఆపదల నుండి; విడుమరన్‌+కాంచి= 
విడుదల పొంది; విప్రులన్‌= బ్రాహ్మణులను; చుట్టలన్‌= చుట్టాలను; పెట్టుకొని= దగ్గర ఉంచుకొని; సుఖము+ఉండన్‌= సుఖంగా 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 25 
జీవితం గడపట మనే (అదృష్టం); పడయుదుము+ఒకొ!= పొందుతామా!; ఒరులు+ఎవ్వరికిన్‌= ఇతరులెవ్వరికయినా; ఈ+పాటు= 
ఇటువంటి అరణ్యవాస అజ్ఞాతవాసాల వలని కష్టం; ఎందున్‌= ఎక్కడయినా; కలదె?= ఉన్నదా? (లేదని భావం). 


తాత్సర్యం: బ్రాహ్మణులారా! మేము ఆపదల బారినుండి ఏనాటికైనా గట్టెక్కుతామా? మీ వంటి (బ్రాహ్మణులు, 
చుట్టాలు అందరూ మా చుట్టూ గుమికూడి ఉండగా సుఖంగా జీవితం గడుపుతామా? ఇటువంటి కష్టం ఇంకవరికయినా 
ఎన్నడైనా కలిగిందా?” 


వ. అని డగ్గుత్తిక వెట్టి దుఖ పరవశుం డగుటయు, నమ్మహీసురవరులుం దమ్ములు నతని నాశ్వాసించుచుండ. 
దత్పార్శ్వంబున నున్న ధౌమ్యుండు తదీయ విషాదాపనోదంబు సేయం దలంచి యి ట్లనియె. 50 


ప్రతిపదార్థం: అని= తన బాధలను వారితో చెప్పుకొని; డగ్గుత్తిక+పెట్టి= గద్గదస్వరంతో; దుఃఖపరవశుండు+అగుటయున్‌= 
దుఃఖం కారణంగా వశం తప్పిన వాడు కాగా; ఆ+మహీసుర వరులున్‌+తమ్ములున్‌= ఆ బ్రాహ్మణులూ, తమ్ములూ కూడా; 
అతనిన్‌= ఆ ధర్మరాజును; ఆశ్యాసించుచున్‌+ఉండన్‌= ఓదారుస్తుండగా; తత్‌+పార్భ్యంబునన్‌+ఉన్న= ఆ బ్రాహ్మణుల ప్రక్కనున్న; 
ధౌమ్యుండు= పురోహితుడయిన ధౌమ్యుడు; తదీయ= ధర్మరాజుయొక్క; విషాద+అపనోదంబు+చేయన్‌+తలంచి= విచారం 
పోగొట్టాలని తలంచి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ధర్మరాజు దుఃఖపరవశుడైనాడు. అందుచేత అతడి గొంతు దుఃఖ తీవ్రతకు గాద్గద్యంతో జీరవోయింది. 
ఆ స్థితిని గమనించి చుట్టూ ఉన్న (బ్రాహ్మణులూ, తమ్ములూ అతడిని ఓదార్భసాగారు. అప్పుడు ప్రక్కనే ఉన్న 
ధౌమ్యుడు ధర్మరాజుయొక్క విచారాన్ని పోగొట్టాలని తలంచి ఇట్టా అన్నాడు. 


ధౌమ్యుండు పాండవుల నూరార్చుట (సం. 4-1-22) (కుంభకోణ ప్రతి) 
ఉ. 'ధర్మనిరూపకత్వమున దైర్యమునన్‌, మహనీయవత్తి, స 
త్మర్మ విధిజ్ఞతం జతురతా మహిమన్‌, దృఢబుద్ధి నెవ్వరున్‌ 
ధర్మజుపాటిగా రన(గ ధాత్రి. బ్రసిద్దుండ వైన యిట్టి నీ 
పేర్మికి నీడె? దుర్దశల పెల్లునకున్‌ దురపిల్లు టారయన్‌. 51 


ప్రతిపదార్థం: ధర్మనిరూపకత్వమునన్‌= ధర్మాధర్మాలను నిరూపించటంలోనూ; ధైర్యమునన్‌= దిటవుతనంలోనూ; మహనీయ 
వృత్తిన్‌= అందరూ మెచ్చుకొనే ఘనమయిన ్రవర్తనలోనూ; సత్కర్మ విధిజ్ఞతన్‌= ఉత్తమ కర్మల విధానాన్ని తెలిసి ఉండటంలోనూ; 
చతురతా మహిమన్‌= చాతుర్యంతో కూడిన శక్తిలోనూ; దృఢబుద్దిన్‌= దృఢమయిన బుద్దిలోనూ; ఎవ్వరున్‌= ఎవరుగాని; ధర్మజుపాటి+ 
కారు= ధర్మరాజు సాటి రారు; అనంగన్‌= అనేటట్టు; ధాత్రిన్‌= భూలోకంలో; ప్రసిద్దుడవు+ఐన= ప్రసిద్దుడ వైన; ఇట్టి= ఇటువంటి; 
నీ పేర్మికిన్‌= నీ ఘనతకు; ఆరయన్‌= బాగా పరిశీలిస్తే; దుర్షశల పెల్టునకున్‌= దురవస్థల పెంపునకు; దురపిల్లుట= దుః 
ఖఫీంచటం; ఈడె?= తగునా? 

తాత్పర్యం: 'ధర్మరాజుకు సాటి అయిన వ్యక్తి మరొకడు లేడనీ, అతడు ధర్మాధర్మాలను నిర్లయించటంలో మేటి అనీ, 
ధైర్యశాలి అనీ, ఉదాత్తప్రవృత్తి కలవాడనీ, సత్కర్మలూ, వాటి విధులూ బాగా తెలిసినవాడనీ, నేర్పరితనం కలవాడని, 
శక్తియుక్తులను ప్రదర్శించే నైపుణ్యం కలవాడనీ లోకంలో నీవు ప్రశస్తి పొంది ఉన్నావు. అటువంటి ఘనత కలిగిన 
ధీరుడవైన నీవు కష్టాలు క్రమ్ముకొనినప్పుడు ఈ విధంగా దుఃఖించటం నీ గౌరవానికి తగిందా? (కాదని భావం). 


26 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. అట్లుంగాక 52 
తాత్సర్యం: అంతే కాకుండా. 


క. దేవతల కైన నొక్కొక | చో వలయున కాదె శత్రుసూదనవిధి కా 

లావాప్తికి మును దమ స । ద్దావంబు లడంచి యుడుగంబది యుండంగన్‌. 53 
ప్రతిపదార్థం: దేవతలకున్‌+ఐనన్‌= దేవతలకయినా సరే; ఒక్కొక చోన్‌= ఒక్కొక్కప్పుడు; శత్రుసూదన విధి కాల+అవాప్తికిన్‌= 
శత్రుసంహార కాలం రాకకు (విరోధులు సంహరింపబడే కాలం వచ్చేదాక); మును= పూర్వం; తమ సద్భావంబులు= తమవైన 
దివ్యస్వభావాలను; అడంచి= అణచుకొని; ఉడుగన్‌+పడి+ఉండంగన్‌= విజృంభించకుండా ఒదిగి ఉండటం; వలయున్‌+అ+కాదె= 
తప్పదు కదా (అవసరం కదా). 


తాత్సర్యం: దేవతలు సమర్జులు కావచ్చును. కాని, కొన్నివేళలలో వారి సామర్థ్యం పనికి రాదు. ప్రత్యేకించి విరోధులను 
సంహరించే కాలంలో, అటువంటి సందర్భాలలో కాలం కలిసి వచ్చేదాకా తమ సామర్ధ్యాన్ని బహిర్గతం చేయకుండా 
అణగి ఉండటం అవసరం కదా. 


విశేషం: దేవతలే కొన్ని వేళలలో అణగి ఉన్నప్పుడు మానవ మా(తులు ఒదిగి ఉండటం తప్పుకాదు. దీనివలన వారి సామర్ధ్యానికి 
ఎటువంటి లోటు రాదు. 


సీ, నిషధాద్రియం దనిమిషపతి ప్రచ్చన్న। సంచరణమున వర్తించుటయును 
నదితి గర్జంబున నవతార మై వామ । నాకారమున హరి యడ(గుటయును 
జనని యూరు ప్రదేశంబున నతి నిగూ । ఢంబుగా నౌర్వుండు డాం/గుటయును 
ధేను శరీర విలీను(డై యజ్ఞాత । చర్య మార్తాండుండు సలుపుటయును 


ఆ. వినమె! యిట్లు వడిన వీరలు పదపడి | తమకు నగ్గమైన తటి జయింప 
రెట్లు ప్రబల రిపుల; నీవును నాపద । కోర్షి భంగపాటు దీర్షికొనుము.' 54 


ప్రతిపదార్థం: అనిమిషపతి= దేవేంద్రుడు; నిషధ+అ(ద్రియందున్‌= నిషధ పర్వతం మీద; ప్రచ్చన్న సంచరణమునన్‌= నిజస్వరూపం 
ఇతరులకు తెలియకుండా రహస్యంగా; వర్తించుటయున్‌= నివసించటం; హరి= విష్ణుమూర్తి; అదితిగర్భంబునన్‌= అదితి కడుపున; 
అవతారము+ఐ= అవతారం తాల్సి; వామన+ఆకారమునన్‌= పొట్టివాని రూపంలో; అడంగుటయును= అణగి ఉండటమూ; 
జౌర్వుండు= జౌర్వుడు; జనని= తల్లియొక్క; ఊరు ప్రదేశంబునన్‌= తొడ లోపల; అతి నిగూఢంబుగాన్‌= ఎంతో రహస్యంగా; 
డాగుటయును= దాగుకొనటమూ; మార్తాండుండు= సూర్యుడు; ధేను శరీర విలీనుడు+ఐ= ఆవు శరీరంలో విలీనమయిపోయి; 
అజ్ఞాత చర్య= ఎవరికీ తెలియటానికి వీలు లేని విధంగా; సలుపుటయును= వాసంచేయటము; వినమె= వినలేదా; ఇట్టు= ఈ 
విధంగా; పడిన= కష్టాలు పడిన; వీరలు= దేవేంద్రుడు, విష్ణుమూర్తి బౌర్వుడు, సూర్యుడు మొదలయిన వారు; పదపడి= ఆ 
తరువాత; తమకున్‌= తమకు; అగ్గమైన తణిన్‌= వీలయినప్పుడు; (ప్రబలరిపులన్‌= బలవంతులయిన శత్రువులను; 
జయింపరు+ఎట్టు= జయించలేదా ఏమి, జయించారుకదా!; నీవునున్‌= నీవుకూడా; ఆపదకున్‌+ఓర్చి= ఆపదలకు తట్టుకొని; 
భంగపాటున్‌= ఇతరులు నీకు చేసిన అవమానానికి (ప్రతీకారాన్ని; తీర్చికొనుము. 


తాత్పర్యం: ఇంద్రుడు నిషధ పర్వతం మీద రహస్య జీవనం గడిపాడు. హరి అదితిగర్భంలో (ప్రవేశించి వామన 
రూపుడయ్యాడు. జౌర్వుడు తల్లి తొడలో దాగి ఉన్నాడు. సూర్యుడు ధేను శరీర విలీను డయి అజ్ఞాతవాసం గడిపాడు. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 27 
వీరందరు సమర్ధులే. అయినా కష్టాలు పడ్డారు. కాలం కలిసి రాగా విరోధులను జయించారు. అట్లాగే నీవు కూడా 
ఆపదలకు, ఇబ్బందులకు ఓర్చుకొని, ఆ తరువాత ప్రతీకారంచేసి అవమానం తీర్చుకొమ్ము. 


విశేషం: ఇంద్రుడు అనిమిషపతి. ఎంతో జా(గ్రత్తగా విరోధి విజృంభణం కాకుండా పాలన సాగించే వ్యక్తి అతడికి వృత్రుడి వలన 
చిక్కు” ఏర్పడింది. నురుగును వజ్రాయుధానికి కూర్చి వృత్రుడిని చంపాడు. అపుడు బ్రహ్మహత్య చేశావని భూతసంఘం 
నిందించింది. ఇంద్రుడి (త్రిలోకాధిపత్యం ఊడిపోయింది. చివరకు నిషధ పర్వతం మీద తలదాచుకొన్నాడు. అపుడు నహుషుడికి 
ఇం[ద్రపదవి దక్కింది. అయినా అహంకారం వలన నహుషుడు శాప[గ్రస్తుడయ్యాడు. ఇంద్రుడు బృహస్పతి, అగ్నిహోత్రాదుల 
సహాయంతో మరల అమర రాజ్యాధిపతి అయ్యాడు. బలిచక్రవర్తిని అణచటంకొణకు విష్ణువు వామనరూపుడయ్యాడు. అన్నిటిని 
హరించగలిగిన వాడు హరి. అయినా అదితిగర్భంలో శిశువయ్యాడు. (బ్రహ్మాండమంత వ్యాపించగలిగిన వాడు పొట్టి వాడయినాడు. 
భృగువంశం వాడు జౌర్వుడు. భృగు వంశజులు కృతవీర్యుడికి యాజకత్వం చేసేవారు. అందుచేత రాజు సంతోషించి యాజకులకు 
ధనం ఇచ్చేవాడు. కొంత కాలానికి కోశాగారం ఖాళీ అయింది. కృతవీర్యుడు కూడా చనిపోయాడు. రాజకుమారులకు దిక్కు 
తోచలేదు. యాజకత్వం పేరుతో భృగువంశజులు అంతా దోచారని వాళ్ళు అనుమానించారు. తీసికొన్న (ద్రవ్యాన్నంతటిని తిరిగి 
ఇచ్చేయవలసిందిగా ప్రకటించారు. ఆ యాజకులలో కొందరు రాజకుమారులకు డబ్బు ఇచ్చేశారు. మరి కొందరు (బ్రాహ్మణులకు 
దానం చేశారు. ఇంకా కొందరు ఇళ్ళలో పాతిపెట్టారు. రాజకుమారులు వీరిని గుర్తించారు. రాజవంచకులని నిర్లయించారు. 
కనబడిన (ప్రతి భార్గవుడిని వధించారు. చివరకు 'చూలాం[(డ్రను” కూడా వదలిపెట్టలేదు. ఈ మారణహోమాన్ని ఒకానొక భృగుపల్ని 
చూచింది. తన కడుపులోని పిండాన్ని తొడలో దాచింది. నూరేళ్ళు నిండాయి. ఆ తరువాత కొడుకును కన్నది. ఊరువు-అంటే 
తొడ. తొడలో నుండి పుట్టాడు కనుక బౌర్వుడు. ఈ సీసపద్యంలో ధేను శరీర విలినుడయి మార్తాండుడు ప్రవర్తించాడనే 
వృత్తాంతాన్ని గురించి డా॥ జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారిట్టా వ్యాఖ్యానించారు: “ఆ ధేనువు సురభి. విశ్వకర్మ తపోనియతుడై 
యజ్ఞార్థముగాను, మోక్షార్థముగాను అమృతమయ మూర్తియును, కామరూపిణియు నగు నొక కన్యకను తనమనోవృత్తిచే కల్పించెను. 
ఆమెయే సురభి. మజీయు నితడు తేజో మయుడగు ఒక పురుషునికూడ సృజించెను. అతడు సురభిని చూచి కామమోహితుడై 
ఆర్తినొందెను. బ్రహ్మవచ్చి “మా9_9_రోభవ - (మా ఆర్హభవ) అని ఆతని ఆర్తత్యముడిపి ఆ కన్యనిచ్చెను. కాన వానికి మార్తాండుడని 
పేరువచ్చెను. వీరికి ఏకాదశ రుద్రులు, సౌరభేయకులు జన్మించిరి. మార్తాండుడు ధేనుశరీర విలీనుడగుట అనగా సురభి 
శరీరమునందు కామమోహితుడయి అజ్ఞాతచర్య సలుపుట అని తోచుచున్నది.” 


క అనవుడు నప్పలుకులు విని | తన చిత్తము కలక దేటి ధర్మతనూజుం 
డనుజన్ముల దెసం జూచిన । ననిలసుతుం డిట్టు లనియె నాతనితోడన్‌. 55 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని చెప్పగా; ఆ+పలుకులు= ఆ మాటలు; విని; తన చిత్తము= తన మనస్సు; కలంక+తేటీ= 


బాధనుండి తేరికొని; ధర్మతనూజుండు= ధర్మరాజు; అనుజన్ముల దెసన్‌= తమ్ముళ్ళవైపు; చూచినన్‌= చూడగా; అనిలసుతుండు= 
వాయుపుత్రుడయిన భీముడు; అతని తోడన్‌= అతనితో (ధర్మరాజుతో); ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: పురోహితు డయిన ధౌమ్యుడు చెప్పిన మాటలను ధర్మరాజు విన్నాడు. అతడి మనస్తాపం ఉపశమించింది. 
తమ్ముళ్ళ వైపు చూశాడు. అపుడు భీముడు అతడితో ఈ విధంగా అన్నాడు. 


మ. 'భవదాజ్ఞాద్భఢబంధ సంయమిత శుంభ ద్వేగ మై కాక నాం 
డవలీలన్‌ మన యర్హున ద్విపము గ్రోధావేశదుర్ణాంత ద 
ర్ప విలాసోద్ధట భంగి నేపడరి కౌరవ్యాంబుజ శ్రేణి( జి 
క్కువడం జేయదె యొక్క వ్రేల్మిడిన నీకున్‌ వేడ్క సంధిల్లంగన్‌.” 56 


28 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: భవత్‌= నీ యొక్క; ఆజ్ఞా= ఆజ్ఞ అనే; దృఢబంధ= గట్టి గొలుసులతో; సంయమిత= కట్టబడిన; శుంభత్‌+వేగము+ఐ= 
ఉజ్ఞ్యల వేగం కలది; కాక= కాకపోతే; నాండు= ద్రౌపదికి సభలో పరాభవం జరిగిన రోజున; అవలీలన్‌= తేలికగా; మన అర్జున 
ద్విపము= మన అర్జును డనే ఏనుగు; క్రోధ+ఆవేశ= కోపావేశం చేత; దుర్జాంత దర్ప విలాస= అణచడానికి వీలుకాని గర్వ 
విలసనం యొక్క; ఉద్భటభంగిన్‌= భయంకర మయిన రీతితో; ఏపు+అడరి= విజృంభించి; నీకున్‌= నీకు; వేడ్క సంధిల్లగన్‌= 
సంతోషం కలిగేటట్టుగా; ఒక్క (్రేల్మిడిన్‌+అ= ఒక్కచిటికెలోనే; కౌరవ్య+అంబుజ[శ్రేణిన్‌= కౌరవు లనే పద్మాల వరుసను; చిక్కు+ 
పడన్‌+చేయదె= చిక్కు పరచగలిగి ఉండేదికదా! (చీకాకు పరచగలిగేదికదా!) 


తాత్పర్యం: 'నిండుసభలో [ద్రౌపది ఆ విధంగా అవమానించబడిన ఆ నాడు మన అర్జునుడనే మదించిన ఏనుగు 
విజృంభించి ప్రదర్శించిన వేగం నీ ఆజ్ఞ అనే గట్టి బంధంచేత నియమించబడింది. లేకపోతే ఆ అర్జున గజం కోపా 
వేశంతో పెల్లుబికిన గర్వ విలాసంతో భయంకరమైన పద్దతిలో విజృంభించి కౌరవులనే పద్మాల సమూహాన్ని ఒక్కక్షణంలోనే 
చిందరవందర చేసి నీకు సంతోషాన్ని కలిగించి ఉండేదే.” 


విశేషం: అలం: రూపకం. 


వ. అనిన విని ధర్మనందనుండు తెలివొందిన మొగంబు తోడ శిరఃకంపంబుసేసె; నట్టి సమయంబున 
నవ్విప్రులందటు నొక్కమొగిన 'మీ తలంపునకు దైవం బనుకూలంబు గావుత' మని పాండుపు త్రుల దీవించి 
పునర్దర్శనం బయ్యెడు మనుచు వీడ్కొని నిజస్థానంబులకుం జనిరి; తదనంతరంబ బాహ్యపరివారం బెల్లను 
సముచిత ప్రకారంబున వీడుకొలు వడసి తమ తమ పొందుపట్లకుం బోయిన. 57 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని చెప్పగా విని; ధర్మనందనుండు= ధర్మరాజు; తెలివి+ఒందిన మొగంబుతోడన్‌= ప్రసన్నముఖంతో; 
శిరస్‌+కంపంబు+చేసెన్‌= తల ఊపాడు. అట్టి సమయంబునన్‌= ఆ సమయంలో; ఆ+విప్రలందజును= ఆ బ్రాహ్మణులందరున్నూ; 
ఒక్క మొగిన= ఏకకంఠంతో; మీ తలంపునకున్‌= మీ సంకల్పానికి; దైవంబు= దైవం; అనుకూలంబు+కావుతన్‌= అనుకూలించుగాత; 
అని= అని; పాండుపుత్రులన్‌= పాండవులను; దీవించి= ఆశీర్వదించి; పునర్దర్శనంబు+అయ్యెడున్‌= మరల మోదర్శనం అగుగాక! 
అంటూ; వీడ్కొని= వీడుకోలు పుచ్చుకొని; నిజస్థానంబులకున్‌= తమ తమ చోట్టకు; చనిరి= వెళ్ళారు; తదనంతరంబు+అ= ఆ 
తరువాత; బాహ్యపరివారంబు+ఎల్లను= బాహ్యాపరివారమంతా; సముచిత 'ప్రకారంబునన్‌= తగిన రీతిలో; వీడుకోలు+పడసి= 
వీడ్కోలు పొంది; తమ తమ= తమతమయొక్క; పొందుపట్టకున్‌= క్షేమంగా నివసించటానికి అనువయిన ప్రదేశాలకు; పోయినన్‌= 


వెళ్ళగా. 


తాత్సర్యం: ధర్మరాజు భీముడి మాటలు విన్నాడు. ప్రసన్నుడయ్యాడు. అపుడు బ్రాహ్మణులందరూ 'దైవం మీ ఆలోచనకు 
అనుకూలించుగాకి అని దీవించారు. 'మరల మీ దర్శనం సిద్దించుగాకి అని చెప్పారు. తమ తమ ప్రదేశాలకు 
వెళ్లిపోయారు. ఆ తరువాత బాహ్యపరివార జనులందరూ పాండవుల దగ్గర సెలవు పుచ్చుకొని తమ తమ అనువైన 
నివాసాలకు వెళ్ళిపోగా (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: దుర్యోధనుడి దగ్గర ఉండటానికి ఇష్టపడని వారు, పాండవులంటే అభిమానించే విప్రులు ధర్మరాజుతో అడవికి వచ్చారు. 
వారితో పాటు పాండవుల వెంట వచ్చినవారు మరికొందరున్నారు. సేవలకొరకు కొందరు వచ్చారు. వీరందరూ కలిసి బాహ్య 
పరివారజనులుగా పరిగణించబడతారు. 


విరాటపర్వము - ప్రథనూశ్వాసము 29 

ఉ. తమ్ములు ధౌమ్యు(డున్‌ సతియు(దా నరదంబులతోడ. గ్రోశమా 

త్ర మ్మొక చోటి కల్లం జని, ధర్మతనూభవు( డందు నాంటిరే 

యిమ్ముల సల్పి వేగుటయు నీప్పితకార్యము సేయంగా విచా 

రమ్మున నున్నచో నమరరాజతనూభవుం జూచి యిట్లనున్‌. 58 
ప్రతిపదార్థం: తమ్ములు= తమ్ముళ్ళు; ధౌమ్యు(డున్‌= ధౌమ్యుడూ; సతియున్‌= (ద్రౌపది కూడా; తాను= ధర్మరాజు; అరదంబుల 
తోడన్‌= రథాలతో; క్రోశమాత్రము= పరుగు (రెండున్నరమైళ్ల) దూరం; ఒకచోటికిన్‌= ఒక (ప్రదేశానికి; అల్లన్‌= మెల్లగా; చని= 
వెళ్ళి; అందున్‌= అక్కడ; నాంటిరేయి= ఆరోజు రాత్రి; ఇమ్ములన్‌+చల్సి= సుఖంగా కాలం గడిపి; వేగుటయున్‌= తెలతెల్లవారగా; 
ఈప్పిత కార్యము= చేయగోరినకార్యం; చేయంగాన్‌= చేయటానికి; విచారము శ్రనన్‌+ఉన్నచోన్‌= ఆలోచనలో ఉండగా; ధర్మతనూభవు( 
డు= ధర్మరాజు; అమరరాజతనూభవున్‌= ఇంద్రుని కొడుకయిన అర్జునుని; చూచి= చూచి; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= 
అన్నాడు. 
తాత్పర్యం: తమ్ముళ్ళూ, పురోహితుడయిన ధౌమ్యుడూ, (ద్రౌపదీ మొదలయిన వారు వెంటరాగా ధర్మరాజు పరుగు 
దూరం రథాలతో మెల్లగా పయనించాడు. అక్కడ తగిన స్థలంలో రాత్రి సుఖంగా కాలం గడిపాడు. పొద్దు పొడుస్తూ 
ఉన్నది. ధర్మరాజు కర్తవ్యాన్ని ఆలోచించాడు. అర్జునుడిని చూచి ఇట్టా అన్నాడు. 


క్ర “మన మొక యేవుర మీయం । గనయుం దో నరుగుదేరంగా నెయ్యెడ( బో 

యిన నెటు(గ కుండుదురె? యి । దినములు గడపంగ నెద్ది తెజిం గయ్యెడినో!' 59 
ప్రతిపదార్థం: మనము= మనం: ఒక= ఒక; ఏవురము= అయిదుగురం; ఈ+అంగనయున్‌= ఈ (ద్రౌపది; తోన్‌= మనతో 
కూడా; అరుగుదేరంగాన్‌= రాగా; ఏ+ఎడన్‌= ఎక్కడకు; పోయినన్‌= వెళ్ళినా; ఎజుంగక+ఉండుదురె?= గుర్తు పట్టకుండా ఉంటారా?; 


ఈ+దినములు= ఈ అజ్ఞాతవాసకాలపు రోజులు; గడపంగన్‌= కడపటానికి; ఎద్ది= ఏది; తెణంగు= ఉపాయం; అయ్యెడినో= 
అవుతుందో! 


తాత్సర్యం: “మనం ఒక అయిదుగురం. అంగన అయిన ద్రౌపది కూడిరాగా మన మందరం కలిసికట్టుగా ఎక్క 
డికయినా వెళ్ళితే జనులు మనలను గుర్తించకుండా ఉంటారా? అజ్ఞాతవాసం ఎట్టా గడపాలో ఉపాయ మేదో మరి. 


విశేషం: సై పద్యంలో 'ఒకి అనే మాట సార్థకం. పాండవులు అయిదుగురయినా వారంతా ఒకటే. మాటలలో, చేతలలో కొన్ని 


రూ 


వేళల తారతమ్యం కనబడ్డా భావంలో ఏకత ఉన్నది. పైగా ధర్మరాజు మాటను అందరూ పాటించటమే ఆ ఏకత. 


వ. అనిన నతం డి ట్లనియె. 60 
తాత్సర్యం: ధర్మరాజు మాటలు విన్న అర్జునుడు ఈ విధంగా అన్నాడు. 


తే. “ధర్మదేవత నీదు సత్మర్మమునకు । మెచ్చి యెంతయు. బ్రీతిమై నిచ్చినట్టి 
వరము గలుగంగ మన మేమి వర్తనమున । నెచట నున్నను నొరులకు నెటు(గ నగునె? 61 


30 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధర్మదేవత= యమధర్మరాజు; నీదు= నీయొక్క; సత్కర్మమునకున్‌= మంచి పనికి; మెచ్చి; ఎంతయున్‌= ఎంతో; 
ట్రీతిమైన్‌= సంతోషంతో; ఇచ్చిన+అట్టి= ఇచ్చినటువంటి; వరము; కలుగంగన్‌= ఉండగా; మనము= మనందరం; ఏమి వర్తనమునన్‌= 
ఎటువంటి నడవడికతో; ఎచటన్‌= ఎక్కడ; ఉన్ననున్‌= ఉన్నప్పటికినీ; ఒరులకున్‌= ఇతరులకు; ఎయింగన్‌+అగునె?= తెలియటానికి 
వీలవుతుందా? 


తాత్సర్యం: 'యముడు నీ సత్రవర్తనకు మెచ్చుకొన్నాడు. సంతోషంతో వరం అనుగ్రహించాడు. ఆ వరం ఉన్నది 
కనుక మనకు భయం లేదు. ఎక్కడ ఏవిధంగా నడచుకొన్నా మనలను ఇతరులు గుర్తుపట్టలేరు. 


విశేషం: ధర్మరాజు అరణ్యవాసకాలంలో యక్షప్రశ్ళలకు జవాబు లిచ్చాడు. యక్షుడు సంతోషించాడు. 'నీ తమ్ములలో ఒకరిని 
బ్రతికిస్తాను. నీ ఇష్టం వచ్చిన వాడిని కోరుకొమ్ము' అన్నాడు. అపుడు ధర్మరాజు నకులుడిని కోరుకొన్నాడు. అదేమిటి భీముడిని 
గాని, అర్జునుడిని గాని కోరుకొనకూడదా? అని యముడు (ప్రశ్నించాడు. 'కుంతి కుమారుడిని నేను. మాద్రి కొడుకు నకులుడు. 
అందుచేత నకులుడిని కోరుకొన్నాను” అన్నాడు. అతడి ధర్మదృష్టికి యముడు మెచ్చుకొన్నాడు. “అజ్ఞాతవాసంలో ఎటువంటి ఇబ్బందులు 
పడకుండా వరం ఇస్తున్నానని అనుగ్రహించాడు. 


వ. కురు జనపదంబు చుట్లం బాంచాల చేది మత్స్య సాళ్వ విదేహ బాహ్లిక దశార శూరసేన కళింగ మగధ 
దేశంబులు సుభిక్షంబులు, జనాకీర్ణంబులు, నతిస్థిరంబులు నై నివాసయోగ్యత కలిగి యున్నయవి యని 
విందుము. వానియందు మీకు. జూడం బోలిన యెడ దగిన చందంబున నిలుచువారము గాకి యనినం 
బ్రియంబంది ధర్మనందనుం డి ట్లనియె. 62 


ప్రతిపదార్థం: కురుజనపదంబు= కురుభూమి యొక్క; చుట్టన్‌= చుట్టుపట్ట; పాంచాల= పాంచాలదేశం; చేది= చేదిదేశం; 
మత్స్య= మత్స్యదేశం; సాళ్య విదేహ బాహ్లిక దశార్ల శూరసేన కళింగ మగధ దేశంబులు= సాళ్వ, విదేహ, బాహ్లిక, దశార్ల 
శూరసేన, కళింగ, మగధ దేశాలు; సుభిక్షంబులు= ఈతి బాధలు లేకుండా పాడిపంటలతో నిండి ఉన్నాయి; జన+ఆకీర్షంబులు= 
జనసాంద్రతతో నిండుగా ఉన్నాయి; అతిస్థిరంబులును+ఐ= మిక్కిలి నిలకడ గల్లినవై నివాసయోగ్యత= నివసించడానికి 
అవసరమయిన సానుకూల పరిస్థితి; కలిగి+ఉన్న+అవి= కలిగి ఉన్నాయి అని; విందుము= వింటాం; వానియందున్‌= ఆ దేశాలలో; 
మీకున్‌= మీకు; చూడన్‌+పోలిన+ఎడన్‌= తగినదని తోచినచోట; తగిన చందంబునన్‌= తగిన రీతిని; నిలుచువారము+కాక= 
ఉందాము గాక; అనినన్‌= అని అర్జునుడు చెప్పగా; ప్రియంబు+అంది= సంతోషించి; ధర్మనందనుండు= ధర్మరాజు; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: 'కురుదేశం చుట్టూ పాంచాల, చేది, మత్స్య దేశాలు ఉన్నాయి. ఇవే కాక సాళ్వ, విదేహ, బాహ్లిక, దశార్ల 
శూరసేన, కళింగ, మగధ దేశాలు కూడా ఉన్నాయి. ఈ దేశాలన్నీ సుభిక్షంగా ఉన్నాయి. ఇవన్నీ నివాసయోగ్యాలు. 
ఇక్కడ సుస్థిర ప్రభుత్వాలు ఉన్నాయి. పైగా జన సంకీర్ణాలు అని వింటున్నాం. ఈ (ప్రదేశాలలో మీకు నచ్చిన చోట 
అందరం ఉందాం” అనగానే ధర్మరాజు అర్జునుడితో ఈ విధంగా అన్నాడు. 


క “అగు నది యట్టిద; దైవము । దగ నిచ్చిన యవ్వరంబు దప్పునె? మనకున్‌ 
విగత భయ వాస యోగ్యం । బుగ నొక్కెడ సెప్పు మిపుడ పోవ(గవలయున్‌. 63 


విరాటపర్వము - ప్రథనూశ్వాసము 31 
ప్రతిపదార్థం: అగును= అవును; అది= నీవు చెప్పిన దేశాల స్థితి; అట్టిది+అ= అట్టిదే; దైవము= భగవంతుడు; తగన్‌= తగినట్టు; 
ఇచ్చిన= ఇచ్చినటువంటి; ఆ+వరంబు= అజ్ఞాతవాస రక్షణ వరము; తప్పునె?= తప్పుతుందా; మనకున్‌= మనకు; విగత భయవాస 
యోగ్యంబుగన్‌= ఏమాత్రం భయమన్నది లేని వాస యోగ్యత కలిగేటట్లు; ఒక్క+ఎడ= ఒక్కచోటు; చెప్పు= చెప్పుము; ఇపుడు+అ= 
ఇప్పుడే; పోవగవలయున్‌= పోవాలి. 
తాత్సర్యం: 'అవును. నీవన్న మాట నిజం. దైవ మిచ్చిన వరం తప్పుతుందా? అయితే ఎటువంటి భయం లేకుండా 
మనం ఉండదగిన చోటేదో చెప్పుము. మన మింక ఆలస్యం చేయకుండా సాగాలి. 


నిశీషం: పాండవులు అరణ్యవాసం పూర్తి చేశారు. ఇక అజ్ఞాతవాసం చేయాలి. అజ్ఞాతవాసంలో కూడు గూడు మా(త్రం చాలవు. 
నిర్భయత కూడా అవసరం. ఇవన్నీ శత్రుదేశంలో దొరకవచ్చు; కాని మిత్రదేశంలో ఈ సౌకర్యా లుంటే ఇబ్బందు లుండవు. 


ఆ. నాకు( జూడ మత్స్య నరపతి సద్దర్మ। వర్తి, సుజనహితుం డవార్య బాహు 

బలుండు గాన యతని పాల నందటజుం దగ । వైన పనుల నిలుచు టభిమతంబు. 64 
ప్రతిపదార్థం: నాకున్‌; చూడన్‌= అన్నిరకాలుగా సూక్ష్మబుద్దితో పరిశీలించి చూస్తే; మత్స్యనరపతి= మత్స్య దేశంలోని ప్రజలకు 
రాజయిన విరాటుడు; సద్దర్మవర్తి= చక్కని ధర్మంతో (ప్రవర్తించే వాడు; సుజనహితుండు= సత్సురుషులకు హితుడు; అవార్య= 
వారించటానికి వీలుకాని; బాహుబలు(డు= భుజబలం కలిగినవాడు; కాన= కాబట్టి; అతని పాలన్‌= అతని దగ్గర; అందయిన్‌= 


పాండవులయిన మనమూ, (ద్రౌపది కూడా; తగవు+ఐన= మన గౌరవమర్యాదలకు తగిన; పనులన్‌= పనులలో; నిలుచుట= 
ఉండటం; అభిమతంబు= ఇష్టం. 


తాత్పర్యం: మత్స్యదేశానికి రాజయిన విరాటుడు ధార్మికుడు, సుజన ప్రియుడు, భుజబలశాలి. ఎన్ని రకాలుగా 
ఆలోచించినా మత్స్యదేశంలో విరాటుడి కొలువులో మనం తగిన పనులు చేస్తూ ఉండటమే నాకు ఇష్టం. 


పాంచాలీ పాండవులు తమ మెలంగనలయు పనుల నిశ్చయించుకొనుట (సం 4-1-15) 


క మనలోన నెవ్వ( డెమ్మెయి । పని వెంటను విరటు మనము వడయుద? మదియె 

బల్లను నేర్చరించి యందటు(। దన తనమది నున్న తెజింగు తథ్యమ చెపుండా! 65 
ప్రతిపదార్థం: మనలోనన్‌= మనలో (పాండవులమయిన మనలో); ఎవ్వండు= ఎవడు; ఏ+మెయి= ఏవిధమైన; పని వెంటను= 
పని నెపంతో; విరటు మనము+పడయుదము= విరాట మహారాజు మనసును మెప్పిద్దాం; అది= అది; ఎల్లనున్‌= అంతా; ఏర్పరించి= 


నిర్ణయించి; అందణున్‌= అందరూ; తన తనమదిన్‌= వారి వారి మనస్సులలో; ఉన్న తెజంగు= ఆలోచించి నిర్ణయించుకొన్న 
విధానాన్ని; తథ్యము+అ= వాస్తవంగా (యథాతథంగా); చెపుండా= చెప్పుండి. 


తాత్పర్యం: విరాట మహారాజు మెప్పు పొందే విధంగా మనలో ఎవరెవరు ఏపని చేద్దామో నిర్ణయించండి. మీ మీ 
మనస్సులలోని అభిప్రాయాలను విశదం చేయండి.” 


వ. అనిన విని సవ్యసాచి సవితర్మంబును సవిషాదంబును సగౌరవంబునుంగా నతని నుపలక్షించుచు నిట్ల నియె. 
66 


32 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= ధర్మరాజు వాక్యాన్ని విని; సవ్యసాచి= అర్జునుడు; సవితర్కంబును= ఆలోచనతోనూ; సవిషాదంబును= 
విచారంతోనూ; సగౌరవంబునున్‌+కాన్‌= గౌరవంతోనూ కూడిందిగా; అతనిన్‌= ధర్మరాజును; ఉపలక్షించుచున్‌= చూస్తూ; ఇట్టు+ 
అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అర్జునుడు ధర్మరాజు మాటలు విన్నాడు. అతడి వైపు చూచాడు. ఆ చూపులో ఆలోచన ఉన్నది. విషాదం 
ఉన్నది. గౌరవమూ ఉన్నది. ధర్మరాజును చూచి అర్జునుడు ఈ విధంగా అన్నాడు. 


నిశేషం: మనిషి చూపులు అనేక రకాలు. చూపులు మనసులోని భావాలను పట్టి ఇస్తాయి. అర్జునుడి చూపులో ఆలోచన ఉన్నది. 
ఆ ఆలోచనలో కర్తవ్య నిష్ట కనిపిస్తున్నది. విషాదం ఉన్నది. తన అన్నకు కష్టదశ కలిగినందుకు విషాదం. గౌరవం ఉన్నది. ఆ 
గౌరవం భయంతో కాదు. లాంఛన ప్రాయమూ కాదు: హృదయ సంబంధి కూడా. తిక్కన కవితలో దృశ్యకావ్య లక్షణాలు 
అడుగడుగునా కనపడతాయి. వాటిలో నవ్వులను, చూపులను అతడు విశేషించి అభినయాత్మకంగా వర్ణిస్తాడు. 


సీ, “మహనీయమూర్తియు, మానవైభవమును, | సౌకుమార్యంబును, సరసతయును, 
మార్దవంబుం బ్రభుత్వ మహిమయు, నపగత । కల్మషత్వంబును, గౌరవంబు 
శాంతియు, దాంతియుం జాగంబు, భోగంబు. । గారుణ్యమును, సత్యసారతయును, 
ధర్మమయ క్రియా తత్పరత్వంబును । గీర్తి, ధనార్జన క్రీడనంబు6 


ఆ. గలిగి జనుల నేలం గాని, యెన్నందును । నొరుల. గొల్లి తిరుగ వెరవు లేని 
యట్టి నీవు విరటు నెట్టి చందంబున । ననుచరించు వా(డ వధిప! చెపుము. 67 


ప్రతిపదార్థం: అధిప!= ధర్మరాజా!; మహనీయమూర్తియున్‌= గొప్ప రూపమూ; మానవైభవమును= అభిమానంతో కూడిన వైభవమూ; 
సౌకుమార్యంబును= సుకుమారత్వమున్నూ; సరసతయును= సరసత్వమున్నూ; మార్దవంబున్‌= మృదుత్వమున్నూ; ప్రభుత్వ 
మహిమయున్‌= అధికారం యొక్క అతిశయమూ; అపగత కల్మషత్వంబును= దోషరాహిత్యమూ; గారవంబు= గొరవమున్నూ; 
శాంతియున్‌, దాంతియున్‌= శమమున్నూ దమమున్నూ; చాగంబు= త్యాగమూ; భోగంబున్‌= భోగమూ; కారుణ్యమును= దయయూ; 
సత్య సారతయును= శ్రేష్టమయిన సత్యమూ; ధర్మమయ (క్రియా తత్పరత్వంబును= ధార్మికమయిన పనులు చేయటంలో 
ఆసక్తి; కీర్తి, ధన+ ఆర్జన (్రీడనంబున్‌= కీర్తిని, ధనాన్ని ఆర్జించే ఆటయున్నూ; కలిగి= కలిగి; జనులన్‌= (ప్రజలను; ఏలన్‌+కాని= 
పరిపాలించడానికే కాని; ఎన్నండును= ఏనాడూ; ఒరులన్‌= ఇతరులను, కొల్చి= సేవించి; తిరుగన్‌= వ్యవహరించటానికి; వెరవు 
లేని+అట్టి= ఉపాయమూ, నేర్చూ లేనట్టి; నీవు= నీవు; విరటున్‌= విరాటుని; ఎట్టి చందంబునన్‌= ఏ విధంగా; అనుచరించువా( 
డవు= అనుసరించి సేవిస్తావు; చెపుము+అ= చెప్పుము. 

తాత్సర్యం: 'ధర్మరాజా! నీకు చక్కని రూపమున్నది. అభిమానవైభవమున్నది. సౌకుమార్యమున్నది. సరసత్వమున్నది. 
మృదుత్వం ఉన్నది. ప్రాభవం ఉన్నది. నిష్కల్మషత్వం, గౌరవం, శాంతి, దాంతి, త్యాగభోగాలు, దయాసత్యాలు ఉన్నాయి. 
ధార్మిక క్రియాశీలత ఉన్నది. కీర్తిని ఆర్జించటం నీ ప్రవృత్తి. అన్నీ ఉన్నప్పటికీ ఇతరులను సేవించే నేర్పు నీకు లేదు. 
(సేవ లందుకొనటమే నీకు తెలుసు). అటువంటి నీవు సామాన్యుడయిన విరాటుడిని ఎట్లా సేవిస్తావో చెప్పుము. 


విశేషం: అంతరిం[ద్రియ నిగ్రహం శాంతి. బహిరింద్రియ నిగహం దాంతి. కొందరిలో రూపం ఉంటే వైభవం ఉండదు. 
సౌకుమార్యముంటే సరసత్వం ఉండదు. దాంతి ఉంటే శాంతి ఉండదు. అన్నీ ఉన్నా ధార్మిక క్రియాశీలం ఉండదు. కాని, 


విరాటపర్వము - ప్రథనూశ్వాసము 33 
ధర్మరాజులో అన్నీ ఉన్నాయి. అతడు సద్దుణాల రాశి. ధర్మరాజు చంద్రవంశంలో పుట్టినవాడు. చంద్రునికి 16 కళలున్నాయి. 
అట్లాగే ఈ పద్యంలో ధర్మరాజుకు 16 గుణాలు చెప్పబడ్డాయి. అంటే ధర్మరాజు షోడశ గుణకళాపూర్జ్చుడని ధ్వని. 


క. _ అనినం దమ్ముని నెమ్మన । మునం బుట్టిన వగపు భావమున నెటింగియు గీ 
టునంబుచ్చుచు. బ్రస్తుత కా । ర్య నిరూపణ దశయ మెజయ నతఈ డి ట్లనియెన్‌. 68 


ప్రతిపదార్థం: అనినన్‌= ధర్మరాజును చూచి అర్జునుడు పలుకగా; తమ్ముని= అర్జునుడి యొక్క; నెమ్మనమునన్‌= నిండు 
మనసులో; పుట్టిన వగపు= కలిగిన బాధ; భావమునన్‌= మనసులో; ఎటింగియున్‌= తెలిసికూడా (అర్థం చేసి కొన్నప్పటికీ); 
« [న ae షి ళు a భసక్‌ 9, న్‌ ల hd 
గీటునన్‌+పుచ్చుచున్‌= నిర్లక్ష్యం చేస్తూ; ప్రస్తుత కార్య నిరూపణదశ+అ= ఇప్పటి కార్యం నిర్వహించే అవస్థ (ప్రస్తుతం ఏ పనిచేయాలో 
ఆ పనిని నిశ్చయించే స్థితి); మెజయన్‌= బయల్పడేటట్టుగా; అతండు= ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 
థె భా ౧ ae 


తాత్పర్యం: తమ్ముడి మనసులోని ఆరాటాన్ని, బాధను ధర్మరాజు గుర్తించాడు. అయినా అట్లాంటి వాటికి ప్రాధాన్యం 
ఇవ్వలేదు. ప్రస్తుతం తీసికొనవలసిన నిర్ణయంకొణుకు ధర్మరాజు ఇట్టా అన్నాడు. 


క. “సన్న్యాసి వేషమున రా। జన్యునిం గని యెపుడు గొలిచి సభ్యత్వమునన్‌ 

మాన్యు(డనై పుణ్యకథా । విన్యాస మొనర్తు నతని వేడుకకు. దగన్‌. 69 
ప్రతిపదార్థం: సన్నాసి వేషమునన్‌= సన్యాసి వేషంతో; రాజన్యునిన్‌= విరాట మహారాజును; కని= చూచి; ఎపుడున్‌= ఎప్పుడూ; 
కొలిచి= సేవించి; సభ్యత్వమునన్‌= సభా యోగ్యతతో; మాన్యుండన్‌+ఐ= గౌరవింప దగిన వాడనై; అతని వేడుకకున్‌+తగన్‌= 
విరాటుని వినోదానికి తగినవిధంగా; పుణ్యకథా విన్యాసము+ఒనర్తున్‌= పుణ్యగాథలను ప్రవచనం చేస్తాను. 
తాత్సర్యం: నేను సన్యాసివేషంతో విరాటుడి కొలువులో (ప్రవేశిస్తాను. అందులో సభ్యుడి నౌతాను. ఆ మహారాజు 
కుతూహలానికి తగినట్టుగా పుణ్యకథలు చెపుతూ ఉంటాను. 


విశేషం: ఆంధ్రమహాభారత సంశోధిత ము(ద్రణంలో 'సన్యాసి' పాఠాన్ని గురించి ఈ (క్రింది పాదసూచి ఇవ్వబడింది. 'సన్వాసి- 
శృషుమున్నగు పెక్కు ప్రతులలో నీశబ్దము 'ని కారద్విత్వ రహితముగనే యున్నది. ఈ రూపమే భారతకూలంకష వ్యాఖ్యయందు 
సమర్థింపబడినది. 'సమ్‌' అనే ఉపసర్గయొక్క “మి కారము బిందువై 'ని కారద్విత్వమును పొంది, ఆపయిని, 'య” కారము 
ఉండుటచేత నకారద్విత్వమున్ను లోపించినది. ఇది (ప్రాసలోనే యున్నది. సన్నాసి, రాజన్య, మాన్య, విన్న్యాస - అనివా; సంన్యాసి 
- ఉఐ,ఓి,చ,ట (స్థిరవర్లమునకు ముందు బిందువు; సన్నాసి సషమున = ఇచ్చట మూలము “కంకో నామ ద్విజో భూత్వా మతాక్షః 
(ప్రియదేవనమ్‌.” చిత్రశాలాప్రతి. వావిళ్ళ తెలుంగు లిపి ప్రతియందును ఇట్లే యున్నది.” (విరా.పు.15) 


క. శ్రౌత స్మార్త నిమిత్త। జ్యోతిర్విద్యలు వహించి యోగ్య సమయసం 
జాత ప్రాగల్బుండ నై। చాతుర్యము మెటిసి మానసం బలరింతున్‌. 70 


ప్రతిపదార్థం: శ్రౌత, స్మార్త, నిమిత్త, జ్యోతిస్‌+విద్యలు= వేదాలు, స్మృతులు, శకునాలు, నక్షత్రాలు- అనే విషయాలకు సంబంధించిన 
విద్యలను; వహించి= అవలంబించి; యోగ్య= తగిన; సమయ= సమయాలలో, సంజాత= కలిగిన; (ప్రాగల్భ్యుండను+ఐ= ప్రతిభ 
కలవాడనై; చాతుర్యము= నేర్పు; మెజసి= బయల్పరచి; మానసంబు= (విరటుని) మనస్సు; అలరింతున్‌= సంతోషపెట్టుతాను. 
తాత్పర్యం: శౌతం, సా శర, శకునశాగస్రం, జ్యోతిషం అనే విద్యలు నాకు తెలుసు. ఈ శాస్త్ర విషయాలకు సంబంధించిన 
(ప్రతిభను తగిన సమయాలలో ప్రకటిస్తూ విరాటుడి మనస్సుకు సంతోషం కలిగిస్తాను. 


34 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. ఆతనితో నొక్కొక మరి। కౌతూహలవృత్తికిం దగం దొడ6గి మృదు 
ద్యూతంబునం గ్రీడింతుం । జేతోముద మొదవ నక్షశిక్షాప్రాఢిన్‌. 71 


ప్రతిపదార్థం: ఆతనితోన్‌= విరాటునితో; ఒక్కొకమరి= ఒక్కొక్కసారి; కౌతుహలవృత్తికిన్‌+తగన్‌= ఆసక్తికి తగినట్టుగా; తొడ( 
గి= పూనుకొని; అక్షశిక్షా ప్రాఢిన్‌= పాచికలాటలోని నేర్పుతో; చేతస్‌+ముదము= మనస్సుకు సంతోషం; ఒదవన్‌= కలిగేటట్లు; 
మృదు ద్యూతంబునన్‌= పందెం ఒడ్డటం లేని మైత్రీపూర్వకమయిన జూదంతో; (క్రీడింతున్‌= ఆడతాను. 


తాత్సర్యం: అతడితో నేను సుకుమారమయిన సరదా జూదం ఆడతాను. ఆ ఆట ఆతని కుతూహలానికి తగ్గట్లు 
ఉంటుంది. ఈ ఆటవలన రాజు సంతోష పడతాడు. పైగా నా నేర్పు అతడికి తెలుస్తుంది. 


విశేషం: మృదుద్యూతం అంటే సరదా కొరకు పందెం లేకుండా ఆడే జూదం. 


తే, మణిమయమ్ములు( గలధౌతమయములును సు । వర్ణ మయములు నాదిగా వలయునట్టి 
యడ్డసాళులు గలవు నా కభిమతముగ । వాని గొనిపోయి చూపుదు వరుసతోడ. 72 


ప్రతిపదార్థం: మణిమయమ్ములు= మణులతో చేయబడినవి; కలధౌత మయములును= వెండితో చేసినవి; సువర్ణమయములున్‌= 
బంగారంతో చేసినవి; ఆదిగాన్‌= మొదలుగా; వలయునట్టి= కావలసిన; అడ్డసాళులు= పాచికలు; నాకున్‌= నాకు; కలవు= కలవు; 
వానిన్‌+కొనిపోయి= వాటిని తీసికొని వెళ్ళి; అభిమతముగన్‌= ఇష్టంతో; వరుసతోడన్‌= వరుసగా; చూపుదున్‌= చూపిస్తాను. 


తాత్సర్యం: నా దగ్గర ఎన్నో పాచిక లున్నాయి. కొన్ని మణిమయాలు, కొన్ని వెండివి, కొన్ని బంగారంవి. వాటిని 
తీసికొనిపోయి వరుసగా రాజుకు చూపిస్తాను. 


వ. మటియు నవసరోచితంబు లగు వినోదంబులం బ్రమోదంబు పుట్టించుచు. బ్రసాదంబునకుం బాత్రుండ నై. 
కంకుండను నామధేయంబు ధరియించి చరియింతు; నయ్యుర్వీశ్వరుండు మ త్పూర్వవర్తనం బడిగె నేనియు 
ధర్మపుత్రుతోడి మైత్రిం దగిలి యతనిపాల వసియింతు ననంగలవాండ' నని చెప్పి, యనిలతనయ నిరీక్షించి 
తత్మాలజనితం బయిన భేదంబునం దొర(గ సమకట్టు బాష్పజలంబులు మగుడ నింకించుచు నిట్టూర్పు 


లడంచి దైర్యం బవలంబించి యి ట్లనియె. 73 


ప్రతిపదార్థం: మజియున్‌= మరియు; అవసర+ఉచితంబులు+అగు= సమయానికి తగిన; వినోదంబులన్‌= వినోదాలతో; ప్రమోదంబు 
= సంతోషం; పుట్టించుచున్‌= కలిగిస్తూ; ప్రసాదంబునకున్‌= అను[గ్రహానికి; పాత్రుండను+ఐ= అర్హుడనయి; కంకుండు+అను= 
కంకుడనే; నామధేయంబు, ధరియించి= పేరుపెట్టుకొని; చరియింతున్‌= (ప్రవర్తిస్తాను; ఆ+ఉర్వీ+ఈశ్వరుండు= ఆ రాజు; 
మత్‌+పూర్వవర్తనంబు= నా పూర్వపు+నడవడి; అడిగెన్‌+ఏనియున్‌= అడిగితే; ధర్మపుత్రుతోడి= ధర్మరాజుతోడి; మైత్రిన్‌+తగిలి= 
స్నేహం పెంచుకొని; అతని పాలన్‌ వసియింతున్‌= అతని దగ్గర నివసించేవాడిని; అనన్‌+కలవా(డన్‌= అని చెప్పగలవాడను; అని 
చెప్పి= ఆ విధంగా చెప్పి; అనిలతనయున్‌= భీముని; నిరీక్షించి= చూచి; తత్కాలజనితంబు+అయిన= ఆ సమయంలో పుట్టిన; 
ఖేదంబునన్‌= దుఃఖంచేత; తొరంగన్‌ సమకట్టు= (స్రవించబోయే; బాప్పజలంబులు= కన్నీరు; మగుడన్‌= మరల; ఇంకించుచున్‌= 
(కనులలోనే) ఇంకిపోయేటట్లు చేసి; నిట్టూర్పులు= నిట్టూర్పులు; అడంచి= అణచికొని; ధైర్యంబు+అవలంబించి= ధైర్యాన్ని 
తెచ్చుకొని; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


నిరాటపర్వము - ప్రథమాశ్యాసము 35 
తాత్సర్యం: సమయానికి తగిన వినోదాలతో రాజుకు సంతోషం కలిగిస్తాను. అతడి అనుగ్రహానికి పాత్రుడ నవుతాను. 
కంకుడనే పేరుతో సంచరిస్తాను. ఆ రాజు ఒకవేళ నా పుట్టుపూర్యోత్తరాలు అడిగితే 'నేను ధర్మరాజు స్నేహితుడిని, 
అతడి దగ్గరుండేవాడిని" అని చెప్పుతాను. ఇట్టా అంటూ ధర్మరాజు భీముడివైపు చూచాడు. కన్నీటిని ఆపుకొంటూ, 
నిట్టూర్పు లణచుకొంటూ ధైర్యంతో ధర్మరాజు ఇట్టా అన్నాడు. 


సీ. “కడిమిమై సౌగంధికమున యక్షుల మద । మడచి కృష్ణకు. బువ్వు లట్లు దెచ్చెం; 
గిమ్మీరదానవు నమ్మెయి నిర్ణించి | విగతకంటకము. గావించె వనము; 
బకదైత్యు. దొడరి యాభంగి రూపఅం జేసి । రక్షించె నేకచక్రాపురంబు; 
నప్పాటం బ్రబలు జటాసురు నడరి దం । డితు6 జేసి మనల౦ బెట్టించుకొనియె; 


తే. _ నితండు పుట్టినకోలెను నెసకమెసంగ । దర్వమునన వర్తిల్లు నుదగ్రమూర్తి 
యకట! యొరు చిత్తమున కెక్కునట్లు గాంగ। మెలంగి యేమి విధంబున. గొలుచువాండు. 74 


ప్రతిపదార్థం: ఇతండు= ఈ భీముడు; కడిమిమైన్‌= బలంతో; సౌగంధికమునన్‌= సౌగంధిక కమలాల విషయంలో; యక్షుల 
మదమున్‌= యక్షుల గర్వాన్ని; అడంచి= అణచి; కృష్ణకున్‌= ద్రౌపదికి; అట్టు= ఆ విధంగా (ఆశ్చర్యం కలిగేటట్టు అని భావం); 
పువ్వులు+తెచ్చెన్‌= పువ్వులు తెచ్చాడు; కిమ్మీర దానవున్‌= కిమ్మీరుడనే రాక్షసుని; ఆ+మెయిన్‌= ఆ విధంగా (అంత ప్రసిద్ది 
వహించేటట్టు); నిర్జించి= చంపి; వనమున్‌= అరణ్యాన్ని; విగత, కంటకమున్‌+కావించెన్‌= శ్న్వత్రురహితం చేశాడు; బక దైత్యున్‌= 
బకాసురుడిని; తొడరి= పూనుకొని; ఆ భంగిన్‌= ఆ రీతిగా; రూపు+అజన్‌+చేసి= రూపుమాపి; ఏక చక్రాపురంబున్‌= ఏకచక్రపురాన్ని; 
రక్షించెన్‌= రక్షించాడు; ఆ+పాటన్‌= ఆ విధంగా; ప్రబలు= బలిష్టుడయిన; జటాసురున్‌= జటాసురుని; అడరి= ఎదుర్కొని; 
దండితున్‌+చేసి= దండించబడిన వాడినిగా చేసి; మనలన్‌= మనలను (పాండవులను); పెట్టించుకొనియెన్‌= విడిపించుకొన్నాడు; 
పుట్టినకోలెను= పుట్టినప్పటినుండి; ఎసకము+ఎస(గన్‌= అతిశయించేటట్టు; దర్పమునన్‌+అ= గర్వంతోనే; వర్తిల్లు= ప్రవర్తించే; 
ఉద([గ్రమూర్తి= భయంకరరూపుడు; అకట= అయ్యో!; ఒరుచిత్తమునకున్‌= ఇతరుల మనస్సుకు; ఎక్కునట్టు+కాంగన్‌= నచ్చేటట్లు; 
మెలయగి= (ప్రవర్తించి; ఏమి విధంబునన్‌+కొలుచువా(డు= ఎట్టా సేవిస్తాడో! 


తాత్సర్యం: “అలనాడు పరాక్రమంతో సౌగంధిక కమలం విషయంలో యక్షులమదాన్ని అణచి ద్రౌపదికి ఆ 
బంగారుపూలను ఆ విధంగా (అద్భుతంగా) తెచ్చిపెట్టాడు. అప్పుడు ఆ రకంగా (అపూర్వంగా) కిమీ గరు డనే రాక్షసుడిని 
చంపి అరణ్యంలో శత్రుభయం లేకుండా చేశాడు; బకాసురుడిని ఆ విధంగా (ఆశ్చర్యం కలిగేటట్లు ద్వంద్వ యుద్దంలో 
చంపి ఏకచ(క్రపురాన్ని రక్షించాడు; జటాసురుడిని మహాబలంతో ఆ విధంగా (అబ్బురపాటు కలిగేటట్టు) సంహరించి 
మనలను విడిపించాడు. అట్టి ఈ భీముడు పుట్టినప్పటినుండి అడ్డులేని గర్వంతో మసలుతున్న (క్రోధమూర్తి. అక్కటా! 
ఇటువంటివాడు ఇతరుల మనసులకు నచ్చేటట్టు వారు మెచ్చేటట్లు మెలగుతూ ఏ విధంగా సేవక వృత్తి నిర్వహించగలడు?' 
(అది సాధ్యంకాని పనికదా అని భావం) 


విశేషం: అలం: ఉదాత్తం. ధర్మరాజు తన వాక్యాలలో 'అట్టు, 'అమ్మెయి' 'అభంగి, 'అప్పాటి అనే మాటలు వాడి భీముడు 
ఆయా సందర్భాలలో (ప్రదర్శించిన బలపరా(క్రమాలను ధ్వనిమయం చేశాడు. మాటలలో తెలుగుపలుకుబడిని (ప్రదర్శించాడు. 
భీముడు స్వభావంచేత ఉద్దతుడు. పరధిక్కారాన్ని సహించలేని అభిమాని. అటువంటివాడు సేవకావృత్తిలో మసలటం ఎంతకష్టమో 
ధర్మరాజు ఈ మాటలలో వ్యక్తం చేశాడు. (సంపా.) 


36 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అనిన విని భీమసేనుం డి ట్లనియె. 75 
ప్రతిపదార్థం: అనినన్‌+విని= ధర్మరాజు మాటలను విని; భీమసేనుండు= భీముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 
తాత్సర్యం: ధర్మరాజు పలికిన మాటలన్నీ విని భీముడు ఈ విధంగా అన్నాడు. 


తే. “ఏనువంటలవా(డ నై యా నరేంద్రు(। గొలిచి గరగరగాం గూడు గూర చిత్త 
మునకు వచ్చిన చందంబునన యొనర్షి । నేర్చి మెలంగుదు6 గరము వినీతి మెటిసి. 76 
ప్రతిపదార్థం: ఏను= నేను; వంటలవాండను+ఐ= వంటలవాడుగా; ఆ నరేం(ద్రున్‌= ఆ విరాట మహారాజును; కొలిచి= సేవించి; 


గరగరగాన్‌= నిర్మలంగా; కూడు; కూర; చిత్తమునకున్‌ వచ్చిన= రాజు మనసుకు వచ్చిన; చందంబునన్‌= రీతిగా; ఒనర్చి= చేసి 
(వండి); కరమున్‌= మిక్కిలి; వినీతి మెజసి= వినయం చూపుతూ; నేర్చి= నేర్పుకలిగి (నేర్పుతో); మెలంగుదున్‌= (ప్రవర్తిస్తాను. 


తాత్పర్యం: 'నేను వంటలవాడుగా విరాటుడిని సేవిస్తాను. రుచిగా శుచిగా వంటకాలు వండుతాను. రాజు మనస్సు 
మెచ్చే విధంగా వంటకాలు చేస్తాను. వినయంతో వ్యవహరిస్తాను. నేర్పుతో ప్రవర్తిస్తాను. 


ఉ. ఆటురసంబులం జవులయందలి క్రొత్తలు వుట్ట నిచ్చలున్‌ 

వేటొకభంగి( బాకములు విన్ననువొప్పంగం జేసి చేసి న 

న్మీటి(గ బానసీని నొకనిం బురి(గానని యట్లుగా6గ మేన్‌ 

గాజియవెట్టియైన నొడికంబుగ వండుదు( గూడుగూరలన్‌. 77 
ప్రతిపదార్థం: ఆజురసంబులన్‌= షడ్రరసాలలోనూ; చవుల+అందలి= రుచులలోని; (క్రొత్తలు+పుట్టన్‌= (కొత్తదనం కలిగేటట్టు; 
నిచ్చలున్‌= ఎల్లప్పుడు; (అన్నివేళలలోనూ); వేజొకభంగిన్‌= ప్రత్యేకత కనిపించేవిధంగా; పాకములు= వంటలు; విన్ననువు+ఒప్పం 
గన్‌= నేర్పు కలిగేవిధంగా (నేర్పు స్పష్టమయ్యేటట్టుగా); చేసి చేసి= ఎన్నోసార్లు చేసి; నన్‌ మీజు(గన్‌= నన్ను మించే; బానసీనిన్‌= 
వంటలవానిని; ఒకనిన్‌= మరొకనిని; పురిన్‌= నగరంలో; కానని+అట్టు+కాంగన్‌= వెదకిననూ దొరకనట్టుగా; మేన్‌= శరీరము; 
కాజీయపెట్టి+ఐనన్‌= కష్టపెట్టి అయినా; ఒడికంబుగన్‌= ఇంపుగా; కూడు కూరలున్‌; వండుదున్‌= వండుతాను. 


తాత్పర్యం: 'నేను రకరకాల వంటలు చేస్తాను. అవి షడ్రసోపేతంగా ఉంటాయి. పైగా వాటి రుచులలో (క్రొత్తదనం 

ఉంటుంది. ఎప్పుడూ చేసేవి కాకుండా నిత్యనూతనంగా కూడా ఉంటాయి. నన్ను మించే వంటలవాడు నగరంలో 

ఎవరూ లేరు - అన్నట్టుగా వండుతాను. ఈ వంటపనిలో ఎట్లాంటి శారీరక కష్టాన్ని అయినా లెక్కపెట్టక (శ్రమించి 
న్య శ లు యు 

కూడూ, కూరలూ చక్కగా వండుతాను. 


విశేషం: ఆరు రసములు - ఉప్పు, పులుపు, తీపి, వగరు, కారం, చేదు. వీటిని షడ్రుచులు అని కూడా అంటారు. 


తే. పటియ వాపంగ( దునియంగా విబువవలయు । నెడల గాళుల. జేతుల. దొడల. బట్టి 
కడ(గి యనువుగం జేసి ప్రొయ్యిడుదు. గాని । కత్తి గొడ్డలి యడుగ నేం గట్టియలకు. 78 


ప్రతిపదార్థం: పజియ+పాపంగన్‌= (కట్టెలు) చీల్చడానికి; తునియంగాన్‌= ముక్కలుగా; విజువవలయు+ఎడలన్‌= విరవవలసి 
వచ్చినపుడు; కాళులన్‌= కాళ్ళతో; చేతులన్‌= చేతులతో; తొడలన్‌= తొడలతో; పట్టి= పట్టి; కడంగ౧= ప్రయత్నించి; అనువుగన్‌+చేసి= 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 37 
పొయ్యిమంటకు అనుకూలమయ్యేటట్టు చేసి; ప్రాయ్యి+ఇడుదున్‌= పొయ్యిలో పెడతాను; కాని; ఏన్‌= నేను; కట్టియలకున్‌= 
కట్టెలకోసం; కత్తి= కత్తిని; గొడ్డలి= గొడ్డలిని; అడుగన్‌= అడగను. 
తాత్సర్యం: కట్టెలు చీల్చవలసి వచ్చినా, ముక్కలుగా విరవవలసిన అవసరం ఏర్పడ్డా, కాళ్ళతో చేతులతో తొడలతో 
పట్టి చీలుస్తాను, విరుస్తాను, వాటిని పొయ్యిలో పెడతాను. అంతేకాని కట్టెలకొరకు కత్తి, గొడ్డలి అడగను. 


క. సూపాధ్యక్షు(డు గలిగిన । నాపురుషునితోడ సఖ్య మగునట్లుగ నే 
నే పాట నైన నడవ(గ । నోపుదు( దత్తద్విధ ప్రయోగముల మెయిన్‌. 79 
ప్రతిపదార్థం: సూప+అధ్యక్షుండు= వంటశాలకు అధిపతి; కలిగినన్‌= ఉంటే; ఆ పురుషునితోడన్‌= ఆ అధికారితో; సఖ్యము= 


స్నేహం; అగునట్టుగన్‌= అయ్యేటట్టు; ఏను= నేను; ఏ పాటన్‌+ఐనన్‌= ఏ విధంగానయినా; తద్‌+తద్‌+విధ ప్రయోగముల 
మెయిన్‌= ఆయా విధాలయిన ప్రయోగాలతో; నడవంగన్‌*ఓపుదున్‌= నడచుకొనగలను. 


తాత్పర్యం: వంటశాలకు అధికారి ఉన్నట్టయితే అతడితో స్నేహం కలుపుతాను. 

విశేషం: వైరం ఎవరితోనూ పనికిరాదు. మరీ ఉద్యోగనిర్వహణలో పై అధికారితో వైరం పెట్టుకొనటం తగని పని. అందుచేత 
సామరస్య పూర్వకంగా (ప్రవర్తిస్తానని భీముడు చెప్పాడు. 

వ. అట్లుంగాక. 80 


తాత్సర్యం: అంతే కాకుండా. 


తే. జెట్టితండంబుతోడం జేపట్టి హొంత । కారి విఖిచినయట్టు లగ్గలిక విలుతు 

లాంగు వేగంబు మెటిసి బలంబు నెటిపి । మల్లుతనమున మెప్పింతు మనుజవిభుని. 81 
ప్రతిపదార్థం: జెట్టి తండంబుతోడన్‌= మల్లయుద్దంచేసే వారి సమూహంతో; చేపట్టి= చేపట్టు పట్టి; హొంతకారి= (శ్రేష్టుడయిన 
మల్లుడు; విజీచిన+అట్టులు= విరిచినవిధంగా; అగ్గలికన్‌= అతిశయంతో; విణుతున్‌= ఓడిస్తాను; లాగు వేగంబు= లంఘించే 
మల్లుని నేర్పులోని వేగాన్ని; మెజసి= (ప్రదర్శించి; బలంబు నెజపి= బలాన్ని ప్రకటించి; మనుజవిభునిన్‌= విరాట మహారాజును; 
మల్టుతనమునన్‌= మల్లుతనంలో; మెప్పింతున్‌= మెప్పిస్తాను. 
తాత్పర్యం: హేమాహేమీలయిన మల్టురతో కుస్తీలు పడతాను. వారిని మల్లయుద్దంలో ఓడిస్తాను. మల్లయుద్దంలో 
లంఘించే నైపుణ్యంతో కూడిన వేగాన్ని ప్రదర్శిస్తాను. నా బలాన్ని ప్రకటిస్తాను. మల్టుతనంలో రాజును మెప్పిస్తాను. 


క. పెక్కండ్ర నొక్కపోరను । నుక్కజ భంజించి చంపు టుడుగుదు; రాజుం 
దక్కటి చూపటు లెంతయు । వెక్కసపడ౦ జిత్రగతుల విహరింతు. దగన్‌. 82 


ప్రతిపదార్థం: ఒక్క పోరనున్‌= ఒకే యుద్దంలోనే; పెక్కండ్రను= చాలమందిని; ఉక్కు+అణన్‌= గర్వం అణగేటట్టు; భంజించి= 
ఓడించి, లొంగిపోయేటట్టు చేసి; చంపుట= చంపటం; ఉడుగుదున్‌= మానివేస్తాను (చంపను అని భావం); రాజున్‌= రాజు; 
తక్కటి= మిగిలిన; చూపయిలు= చూచేవారు (ప్రేక్షకులు); ఎంతయున్‌ వెక్కస పడన్‌= ఎంతో అబ్బురపడే విధంగా; చిత్రగతులన్‌= 
అనేక రకాలయిన మల్ల బంధవిశేషాలతో; తగన్‌ విహరింతున్‌= తగినట్టుగా విహరిస్తాను. 


38 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఒకే యుద్దంలో చాలమందిని ఓడించి చంపకుండా వదలివేస్తాను. రాజూ ఇతర (ప్రేక్షకులూ ఆశ్చర్యపడేటట్లుగా 
చిత్ర విచిత్రాలైన మల్ల బంధపద్దతులతో సమయానికి తగినట్టుగా వినోదాన్ని కలిగిస్తూ విహరిస్తాను. 


విశేషం: ఉ.వి. సంశోధిత ముద్రణ ప్రతిలో 'భంజించి జంపుటుడుగుదు' రనే పాఠం ఉన్నది. కాని, అది వ్యాకరణ సమ్మతం 
కాదు. కాబట్టి 'భంజించి చంపుటుడుగుదు'- అనే పాఠాంతరాన్ని (గ్రహించటమైనది. 'భంజింతు. జంపు టుడుగుదు” అనే 
పాఠాంతరం కూడా ఉన్నది కాని, అంతకంటె పై పాఠమే సముచితంగా ఉన్నది. ఎట్టాగంటే- భీముడు మల్లయుద్ద నిపుణుడు. 
మల్లయుద్దంలో సామాన్యంగా ద్వంద్వయుద్దం (ప్రసిద్దం. భీము డొకేసారి పెక్కురు మల్గురతో తలపడగలడు. అదొక విశేషం. 
౧ > > > ౧ 
మల్లయుద్దంలో అనేక ఆవృత్తులు ఉంటాయి. భీముడు చేసే యుద్దంలో ఒకే ఆవృత్తిలో పెక్కం[డ్రను డీకొని వారిని డీలాపడేటట్లు 
చేయటం ఆశ్చర్యం. మల్లయుద్దంలో (ప్రత్యర్థి నేలపై కూలి లేవలేని దీనస్టితిలో ఉండవచ్చును. అప్పుడు అతడితో యుద్దం 
న > థి ee థి ఠా 
మానవచ్చును. లేదా అతడిని చంపవచ్చును. పగతో చేసే యుద్ధంలో ప్రత్యర్థిని చంపటం సహజం. పోటీకొరకో, విలాసంకొరకో 
చేసే మల్లయుద్దాలలో (ప్రత్యర్థిని 'భంజించి, చంపకుండా వదలటమే న్యాయం. భీముడు (ప్రత్యర్థిని ప్రాణాలతో వదిలే అలవాటు 
౧ > (=) (=) 
లేనివాడు. అందువలన అన్నగారికి నమ్మకం కుదిరేటట్టు ప్రత్యేకంగా ఆ విషయాన్ని పేర్కొన్నాడు. కాగా, పలువురితో ఒక్కసారిగా 
చేసే యుద్దంలో పలురకాల మల్ల (క్రీడలను (ప్రదర్శింపవలసివస్తుంది. దొమ్మి యుద్దంలోవలె భీముడు ఏక వీరుడై మల్టురను 
ఓడించే ఆ యుద్దక్రీడ రాజుకే కాదు, చూచేవారికెవ్వరికైనా అపూర్వంగా ఉంటుంది. చిత్రగతులతో వీరవిహారం చేయటం భీముడు 
ప్రదర్శించబోయే నేర్పరితనం. కొందరు -చంపుట ఉడుగుట' అంటే - యుద్దంలో ఓడినవారిపై భీముడు దయచూపి వదలుట 
అని భావిస్తారు. కాని, అది (ప్రస్తుతం కాదు. ఆవేశపరుడైన భీముడు తనను తాను నిగ్రహించుకొని వినోద(క్రీడను విరోధ క్రీడగా 
భావించకుండా ఉంటానని అన్నకు వ్యంగ్యంగా చెప్పుతున్న మాటే అది. తనమాటకు పోషకంగా రాబోయే పద్యంలో మల్టురవలెనే, 
సింహాది మృగాలను సైతం చంపకుండా వాటిని తన ఉక్కుపట్టుతో అణచి ఉంచుతానంటాడు. ఇది సమయోచిత సంభాషణం. 
(సంపా.) 


చ. అదియునుగాక కోలుపులి నైనను, గా రెనుపోతు నైన, ను 
న్మదకరినైన, నుగ్రమృగనాథుని నైనను గిట్టి ముట్టి బె 
ట్టిదముగం గాలం గేలను గడింది మగంటిమి యుల్లసిల్లం బ 
ట్టుదు నడ(గంగ మాత్సు్యు(డు గడున్‌ వెజి/గందుచు. బిచ్చలింపంగన్‌. 83 


ప్రతిపదార్థం: అదియునున్‌+కాక= అంతేకాకుండా; కోలుపులిన్‌+ఐనను= పెద్దపులినయినా; కారు+ఎను పోతున్‌+ఐనన్‌= అడవి 
దున్నపోతునయినా; ఉత్‌+మదకరిని+ఐనన్‌= మిక్కిలి మదించిన ఏనుగునయినా; ఉగ్ర, మృగనాథునిన్‌+ఐనన్‌= భయంకరమయిన 
సింహాన్నయినా; కిట్టి= సమీపించి; ముట్టి= ఎదిరించి; బెట్టిదముగన్‌= (క్రూరంగా, కఠినంగా; కాలన్‌= కాలితో; కేలను= చేతితో; 
కడింది మగంటిమి= మిక్కుటమయిన పౌరుషం; ఉల్లసిల్లన్‌= ప్రకటితం కాగా; మాత్స్యుండు= విరాటమహారాజు; కడున్‌= మిక్కిలి 
(ఎంతో); వెజంగందుచున్‌= ఆశ్చర్యపడుతూ, నిశ్చేష్టుడౌతూ; పిచ్చలింపంగన్‌= మిక్కిలి మెచ్చుకొనేటట్టు: అడంగంగన్‌+పట్టుదున్‌= 


అణచిపట్టుకొంటాను. 


తాత్పర్యం: అంతే కాదు. విరాటమహారాజు అబ్బురపాటుతో నిశ్ళేష్టుడై నన్ను పొగడ్తలతో ముంచెత్తేటట్లు పెద్దపులిని 
గాని, అడవిదున్ననుగాని, మదించిన ఏనుగునుగాని, భయంకరమయిన సింహాన్నిగాని, సమీపించి, ఎదిరించి, 
కమ్ముకొని, మేటి పౌరుషాన్ని ప్రదర్శించి, కాలితో, చేతితో అణచి ఉక్కిరిబిక్కిరి అయ్యేటట్లు అదిమి పట్టుకొంటాను. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 39 
విశేషం: క్రూరమృగాలతో పోరాటం సాహసంతో కూడుకొన్న పని. వేగానికి పులి, ఎదురుదాడికి అడవిదున్న, తిరుగులేని బలానికి 


మదపుటేనుగు, (క్రూరత్వానికి సింహం లోకంలో ప్రసిద్ధం. వాటి నన్నింటిని అదుపులో ఉంచగలిగిన భీమ పరాక్రమం తప్పక 
ప్రశంసనీయమే జొతుంది. (సంపా.) 


వ. ఇట్లు నానాప్రకారంబుల నతని మనంబు వడయుచు వలలుండను సమాఖ్య వహింతు; నమ్మహీపతి 'నీ వెవ్వరి 
వాండ?' వని యడిగి నేని 'పాండవాగ్రజునకు బానసంబు సేయుదు ననం గలవాండ' ననిన విని ధర్మజుం 
డమ్మెయికి సమ్మతించి బీభత్సు వీక్షించి ఘూరమాన మానసుం డగుచు నిట్లనియె. 84 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; నానా ప్రకారంబులన్‌= అనేకరకాలుగా; అతని మనంబు= విరాటుని మనస్సును; పడయుచున్‌= 
లోగొనుచూ, ఆకర్షిస్తూ; వలలుండు+అను సమాఖ్య= వలలుడు అనే పేరు; వహింతున్‌= ధరిస్తాను, పెట్టుకుంటాను; ఆ+మహీపతి= 
ఆ రాజు; నీవు; ఎవ్వరి వాండవు= ఎవరివి, ఎవరిదగ్గర ఉన్నావు; అని+అడిగెన్‌+ఏని= (ప్రశ్నించినట్లయితే; పాండవ+అగ్రజునకున్‌= 
ధర్మరాజుకు; బానసంబు= వంట; చేయుదున్‌= చేస్తాను; అనన్‌+కలవాండను= అంటాను; అనినన్‌= అని చెప్పగా; విని; ధర్మజుండు= 
ధర్మరాజు; ఆ+మెయికిన్‌= ఆ పద్దతికి (భీముడు వలలుడుగా వ్యవహరించటానికి); సమ్మతించి= ఒప్పుకొని; బీభత్సునిన్‌= 
అర్జునుని; వీక్షించి= చూచి; ఘూర్లమాన మానసుండు+అగుచున్‌= కలతపడిన మనస్సు కలవాడౌతూ; ఇట్టు+అనియెన్‌= ఇట్టా 
అన్నాడు. 


తాత్సర్యం: ఈ విధంగా ఎన్నో రకాలుగా విరాటమహారాజు మనస్సును ఆకర్షిస్తాను. వలలుడనే పేరుతో వ్యవహరిస్తాను. 
నీ వెవర' వని అడిగితే ధర్మరాజు దగ్గర వంటలు చేసేవాడిని అని చెప్పుతాను” అని భీము డన్నాడు. ఆ మాటలు వినిన 
ధర్మరాజు భీముడి అజ్ఞాతవాస వర్లన విధానానికి అంగీకారం తెలిపాడు. ఆ తరువాత అర్జునుడి వైపు చూచాడు. 
అతడి మనస్సు కలవరపాటుకు లోనయింది. అర్జునుడితో ఈ విధంగా అన్నాడు. 


ఉ. ‘ఖాండవ మేర్చె; దేవతలుం గానని యీశ్వరు. గాంచె; దోర్టలో 
ద్దండ మహాసుర ప్రతతి దర్ప మడంచి ప్రియం బొనర్షి యా 
ఖండలు. డున్న గద్దియసగంబున నుండె; మహానుభావుం డీ 
తం డొక మర్త్యు( జేరి యనుదాత్తత నెమ్మెయి. గొల్టువా. డొకో!' 85 


ప్రతిపదార్థం: ఈతండు= అర్జునుడు; ఖాండవము= ఖాండవవనాన్ని; ఏర్చెన్‌= దహింపచేశాడు; దేవతలున్‌+కానని= దేవతలు 
కూడ దర్శించలేని; ఈశ్వరున్‌+కాంచెన్‌= ఈశ్వరుని ప్రత్యక్షం చేసికొన్నాడు; దోర్చల= భుజబలంచేత; ఉద్దండ= భయంకరమయిన; 
మహా+అసుర= గొప్పరాక్షసుల యొక్క; ప్రతతి= సమూహం యొక్క; దర్సమున్‌= గర్వాన్ని; అడంచి= అణచి; ప్రియంబు+ఒనర్చి= 
ప్రీతి చేసి; ఆఖండలుండు= ఇంద్రుడు; ఉన్నగద్దియ= అధిష్టించిన సింహాసనంయొక్క; సగంబునన్‌+ఉండెన్‌= సగభాగంలో 
కూర్చున్నాడు; మహా+అనుభావుండు= (ఇంతటి) మేటి ప్రభావం కలవాడు; ఒకమర్త్యున్‌+చేరి= ఒక మానవమాత్రుని ఆశ్రయించి; 
అనుదాత్తతన్‌= తక్కువదనంతో, దైన్యంతో; ఏ+మెయిన్‌= ఏ విధంగా; కొల్చువాండు+ఒకో!= సేవిస్తాడో కదా! 


తాత్సర్యం: “ఈ అర్జునుడు ఖాండవవనాన్ని కాల్చాడు. దేవతలు కూడా చూడలేని ఈశ్వరుడిని ప్రత్యక్షం చేసికొన్నాడు. 
భుజబలదర్పితులయిన రాక్షసుల గర్వాన్ని అణచివేశాడు. ఇంద్రుడికి సంటప్రీతి కలిగించాడు. అతని అర్జాసనం 
అలంకరించాడు. అటువంటి మహానుభావుడైన అర్జునుడు సామాన్యుడయిన ఒక రాజును ఆ(శ్రయించి దైన్యంతో ఏ 
విధంగా సేవిస్తాడో కదా!” 


40 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: విషమం. అనురూపాలు కాని వాటికి కలిగిన సంబంధాన్ని గురించి వర్ణిస్తే విషమాలంకారం. ఈ పద్యంలో 
అర్జునుడు మహానుభావుడుగా చెప్పబడ్డాడు. అతడు ఒక సామాన్య మానవుడిని ఆశ్రయించి సేవించవలసిన హీనస్థితి (అనుదాత్తత) 
ఏర్పడిందే అని ధర్మరాజు మనసులో కలతచెంది విచారించాడు. అర్జునుడు మహాత్ముడనటానికి నాలుగు హేతువు లిందులో 
ధర్మరాజు పేర్కొన్నాడు. 1. ఖాండవ దహనం. 2. దేవతలుకూడా చూడలేని పరమేశ్వరుడిని ప్రత్యక్షంగా దర్శించటం, 3. దేవతలకు 
సింహస్వప్నంగా మారిన నివాతకవచాది భీకర రాక్షస సమూహాన్ని సంహరించి దేవతలకు మేలుచేయటం. 4. ఇంద్రుడితో కలిసి 
అతడి సింహాసనంమీద కూర్చొనటం. ఈ నాలుగు ఆది సభాపర్వకథార్థాలలో ప్రసక్తాలైనవే. విశేషమేమంటే - ఆ నాల్గింటిని 
భూలోకంలో అర్జును డొక్కడే సాధించాడు. సత్రయాగాలలో ఆజ్యహవిస్సులను ఆరగించి అజీర్లవ్యాధికి గురి అయిన అగ్నిదేవుడు 
శ్రీకృష్ణార్ణునుల నాశ్రయించి వారి రక్షణలో ఖాండవదహనంచేసి అందులోని ఓషధుల (ప్రభావం వలన తన రుగ్మతను పోగొట్టుకొని 
అర్జునుడికి గాండీవం, రథం ఇచ్చాడు. ఖాండవదహనంలో అగ్ని అర్జునుడిని ఆశ్రయించాడు. అర్జునుడు ఇంద్రుడిని జయించాడు. 
పాశుపతా(స్త ఘట్టంలో కిరాతవేషంలో వచ్చిన పరమశివుడిని ప్రతాపంతో మెప్పించి వరాలను పొందాడు. ఆ తరువాత ఇంద్రుడు 
అర్జునుడిని తనువుతో అమరావతికి తీసికొనిపోయి, అర్హ సింహాసనం మీద కూర్చుండబెట్టుకొని, తనూ దిక్సాలకులూ కలిసి 
దివ్యాస్రాల నెన్నింటినో అతడికి అనుగ్రహించారు. అర్జునుడు ఇంద్రుడి కోరికపై నివాతకవచాదులను సంహరించి అతడికి (ప్రీతి 
కలిగించాడు. ఇంద్రుడు, పరమేశ్వరుడు వంటి సర్వలోకాధిపతులను మెప్పించిన మహావీరుడైన అర్జునుడు అన్ని విధాలా 
మహానుభావుడు. అంటే దివ్యుడు. అతడు దివ్యుడని దేవతలు కూడ పేర్కొన్నారు. అటువంటి మహానుభావుడు ఒక 
సామాన్యమానవుడైన విరాటుడిని సేవించటం ఎట్లా సాధ్యం! అని ఆశ్చర్యపోయాడు ధర్మరాజు. అందరికంటె అర్జునుడిదే అధికమైన 
సమస్య. అతడి దివ్యత్వం దాచిపెట్టుకొనలేనిది. అందుకే అంతటి ఆవేదన ధర్మరాజుకు. (సంపా.) 


క. అను మాటలు విని సంక్రం । దన నందను( డిట్టు లనియె 'దైవంబుకతం 
బున నాకు నొక్కచందం । బనువై యున్న యది; దీని నౌంగా దనుయడా! 86 


ప్రతిపదార్థం: అను మాటలు= ధర్మరాజు మాట్లాడిన మాటలను; విని= విని; సంక్రందన నందనుండు= ఇంద్రుని కుమారుడయిన 
అర్జునుడు; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; దైవంబు కతంబునన్‌= దైవ నిర్ణయం (ప్రకారం; నాకున్‌= నాకు; ఒక్క 
చందంబు= ఒక పద్దతి; అనువు+ఐ+ఉన్న+అది= అనుకూలంగా ఉన్నది. దీనిని; బాన్‌+కాదు+అను(డా!= జౌను కాదు అని మీ 
అభిప్రాయం చెప్పండి. 


తాత్పర్యం: ధర్మరాజు మాటలు విని అర్జునుడు ఇట్లా అన్నాడు- 'దైవాను[గ్రహంవలన నా అజ్ఞాతవాసవేషానికి ఒక 
ఉపాయం నిర్లీతమై ఉన్నది. ఇది తగునో కాదో మీరే చెప్పండి. 


వ. అమరనగరంబున కరిగినయెడ నూర్వశి నన్ను నపుంసకుంగా శపియించిన, నాకు నాకేశుండు గరుణించి, 
“ఈ శాప ఫలంబు భవదజ్ఞాతవాస వత్సరంబున ననుభవించి, తదనంతరంబ శాప మోక్షంబ వదయు' మని 
దీవించెం గావున( బేడితనంబు దాల్చి బాహులదీర్ధత్వంబునకు, గుణకిణంబులకు, గంచుకంబును, శంఖ 
వలయంబులును మాటు సేసికొని విరాటు కడకుం జని. 87 


ప్రతిపదార్థం: అమరనగరంబునకున్‌= అమరావతికి; అరిగిన+ఎడన్‌= వెళ్ళినపుడు; ఊర్వశి; నన్ను; నపుంసకున్‌+కాన్‌= 
నపుంసకుడయ్యేటట్టు; శపియించినన్‌= శపించగా; నాకున్‌= నాకు; నాక+-ఈశుండు= స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడు; కరుణించి= 
అనుగ్రహించి; ఈ శాపఫలంబున్‌= ఊర్వశి ఇచ్చిన ఈ శాపం యొక్క ఫలితాన్ని; భవత్‌= నీ యొక్క; అజ్ఞాతవాసవత్సరంబునన్‌= 
అజ్ఞాత వాసం చేయవలసిన సంవత్సరంలో; అనుభవించి= అనుభవించి; తదనంతరంబు+అ= తరువాత; శాపమోక్షంబు + 


నిరాటపర్వము - ప్రథమాశ్యాసము 41 
పడయుము= శాపవిముక్తిని పొందుము; అని= అని; దీవించెన్‌= దీవించాడు; కావునన్‌= కాబట్టి; పేడితనంబు+తాల్బి= నపుంసకత్వాన్ని 
ధరించి; బాహుల దీర్ధత్వంబునకున్‌= చేతుల పొడగరితనానికి; గుణకిణంబులకున్‌= వింటినారి దెబ్బలవలన ఏర్పడ్డ కాయలకు; 
కంచుకంబును= రవికెయు; శంఖవలయంబులున్‌= శంఖాలతో చేసిన గాజులను; మాటు చేసికొని= అడ్డుపెట్టుకొని; 
విరాటుకడకున్‌+చని= విరాటమహారాజు దగ్గరికి వెళ్ళి. 


తాత్పర్యం: నేను అమరావతికి వెళ్ళినప్పుడు ఊర్వశి నన్ను 'నపుంసకుడవు కి మ్మని శపించింది. కాని, దేవేంద్రుడు 
కరుణించి 'ఈ శాపఫలితాన్ని అజ్ఞాతవాస కాలంలో అనుభవించుము. అది ముగియగానే శాప విముక్తి కలుగుతుందని 
దీవించాడు. అందుచేత పేడితనం ధరిస్తాను. నా ఆజానుబాహుత్వం కనబడకుండా కంచుకం ధరిస్తాను. చేతులమీద, 
భుజాలమీద ఉన్న కాయలు కనబడకుండా శంఖపు గాజులు వేసికొంటాను. నపుంసకవేషంలో విరాటుడి దగ్గరికి వెళ్ళుతాను. 


విశేషం: ఒక్కొకసారి శాపమే వరంగా పరిణమిస్తుందనటానికి ఇది తార్కాణం. అర్జునుడు అమరావతిలో ఉన్నప్పుడు ఇంద్రుడు 
అతడికి అర్జాసనం ఇచ్చి, స్వీయకిరీటాన్ని ధరింపచేసి, ఎన్నో సత్కారాలు చేసి, ఒక మణిమయ భవనంలో ఉంచాడు. ఊర్వశి 
అతడిపై మరులుకొని రాత్రివేళ అతడిని సమీపించి, పొందుకోరింది. అర్జును డామెను తల్లిగా గౌరవించాడు. ఊర్వశి తాను 
దేవవేశ్య ననీ, ఉపభోగ్యురాలననీ, అది దేవలోక ధర్మమనీ బోధించింది. కాని, అర్జునుడు భూలోక ధర్మాన్ని అనుసరించి, 
చం(ద్రవంశకర్త అయిన పురూరవుడికి పత్నిగా ఉన్న ఊర్వశి తల్లివంటిదని బదులు చెప్పి ఆమె కోర్కెను తిరస్కరించాడు. అందు 
కామె కోపించి అతడిని నపుంసకుడివి కమ్మని శపించింది. అర్జునుడు ఖిన్నుడయ్యాడు. కాని, అతడి ధర్మవ్రతానికి మెచ్చి 
ఇం(ద్రుడాశాపం అజ్ఞాతవాస కాలంలో మా(త్రమే (ప్రవర్తిల్లేటట్టు అనుగ్రహించాడు. ఇది పూర్వమే దైవ నిర్ణయంగా ఏర్పడింది. 
కాబట్టి మరొక మార్గం లేదని అర్జునుడు చెప్పాడు. ధర్మజు డనుమతించాడు. నపుంసకుడైనా అర్జునుడు తన శరీర సహజచిహ్నాలను 
కొన్నింటిని కలిగి ఉంటాడు. అవి పొడవైన చేతులు, గాండీవపు అల్లైత్రాటి ఒరవడివలన భుజాలమీద, చేతులమీద ఏర్పడిన 
కాయలు; వాటిని సముచితంగా కప్పిపుచ్చుకొనేందుకు కంచుకం, శంఖాల గాజులు ధరించటం విశేషం. (సంపా.) 


క ఉత్తమ కన్యాజనులకు । నృత్తము గఅిపంగ నాకు నేర్పు గలదు; త 


ద్వృత్తమునకు న న్నేలుము; । చిత్తమునకు నెక్కంబనులు చేసెద నందున్‌. 88 
ప్రతిపదార్థం: నాకున్‌= (అర్జునునికి); ఉత్తమ కన్యాజనులకున్‌= మంచి గుణాలు కల కన్యల సమూహాలకు; నృత్తము= నాట్యం; 
కజపంగన్‌= నేర్పటానికి (తగిన); నేర్పు= నైపుణ్యం; కలదు= ఉన్నది; నన్నున్‌= నన్ను; తత్‌+వృత్తమునకున్‌= ఆ పనికి; ఏలుము= 
నియుక్తునిగా చేయుము; చిత్తమునకున్‌+ఎక్కన్‌= మనసుకు నచ్చేవిధంగా; పనులు= పనులు; చేసెదన్‌= చేస్తాను; అందున్‌= 
అని మనవి చేస్తాను. 


తాత్సర్యం: నాకు నాట్యం తెలుసు. అంతఃపురంలోని ఉత్తమ కన్యలకు నాట్యం నేర్పుతాను. ఈ పనికి నన్ను 
నియోగించుము. నీ మనసుకు నచ్చేటట్టు పనిచేస్తాను- అని అంటాను. 


విశేషం: 1. అర్జునుడు ధనుర్విద్యా విశారదుడు మాత్రమే కాదు. నాట్యం తెలిసినవాడు కూడా. అజ్ఞాతవాసంలో అవసరం 
ఉంటుందని (గ్రహించి ఇంద్రుడు అమరావతిలో చిత్రసేనుడనే గంధర్వరాజువద్ద అర్జునునికి గీత వాద్య నృత్యాలను నేర్పి పండితుడిని 
చేయించాడు. ఆ విద్యను అర్జునుడు వినియోగించుకొంటున్నాడు. 

2. నాట్యశా(స్త మర్యాదలో నృత్తం. నృత్యం, నాట్యం అనే పారిభాషిక పదాలు (ప్రసిద్ధాలు. నృత్తం ఆంగికవిన్యాస 
ప్రచారం. నృత్యం భావప్రధానం. నాట్యం అభినయ రస(ప్రధానం. భరతనాట్యకోవిదులు నృత్తమును పరమేశ్వరుడు (ప్రవర్తింపజేశాడని 
చెప్పుతారు. ఏమైనా సాహిత్యంలో నృత్త, నృత్య, నాట్యశబ్దాలు నాట్యం అనే అరంలోనే వాడబడుతూ ఉంటాయి. (సంపా.) 

వత్త ద థి 


42 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. అని కొలిచి యే బృహన్నల । యను నామముతోడ( గన్యకాంతఃపుర వ 
ర్రన మొనరించుచు లాసిక । తనమున నిపుణుండనై యతని మెచ్చింతున్‌. 89 


ప్రతిపదార్థం: అని= నాట్యం నేర్పుతానని; కొలిచి= సేవలో కుదురుకొని; ఏన్‌= నేను; బృహన్నల+అను నామముతోడన్‌= 
బృహన్నల అనే పేరుతో; కన్యకా+అంతఃపురవర్తనము= కన్యలుండే అంతఃపురంలో (ప్రవర్తించటం; ఒనరించుచున్‌= చేస్తూ; 
లాసికతనమునన్‌= నాట్యంలో, ఆటకత్తె తనంలో; నిపుణుండన్‌+ఐ= నేర్పరితనం కలవాడనై; అతనిన్‌= అతనిని (విరాటుని); 
మెచ్చింతున్‌= మెప్పిస్తాను. 


తాత్సర్యం: విరాటుడి కొలువులో బృహన్నల పేరుతో అడుగుపెట్టుతాను. కన్యకాంతఃపురంలో సంచరిస్తాను. 
సుకుమారమయిన నాట్యంలో నేర్సరితనాన్ని ప్రదర్శిస్తాను. విరాటుడిని మెప్పిస్తాను. 


క. మానవపతి న 'న్నెక్కడి । దానవు నీ వనియెనేని 'ద్రౌపదికడ స 

మ్మానంబు వడసి మెల(గుదు; । నా నగళుల నృత్యగురువ నన(గల వా(డన్‌'. 90 
ప్రతిపదార్థం: మానవపతి= విరాటమహారాజు; నన్నున్‌; ఎక్కడిదానవు+నీవు+అనియెన్‌+ఏని= నీవు ఎవరు? ఎక్కడనుండి వచ్చావు? 
ఎవరి తాలూకు మనిషివి? అని అడిగినట్లయితే; (ద్రౌపది కడన్‌= (ద్రౌపది దగ్గర; సమ్మానంబు+పడసి= గౌరవం పొంది; మెల 


గుదున్‌= ఉండేదానిని; ఆ నగళులన్‌= ఆ (ద్రౌపదియొక్క అంతఃపురాలలో; నృత్యగురువు+అన్‌+అనన్‌+కలవా(డన్‌= నాట్యం 
నేర్పే గురువును అని అంటాను. 


తాత్పర్యం: ఆ రాజు 'నీ వెక్కడిదానవు?'- అని నన్నడిగితే- 'నేను ద్రౌపది ఆదరగౌరవాలను పొంది, ఆమె అంతః 
పురాలలో నృత్యగురువుగా పేరుపొందానని చెప్పుతాను.” 

విశేషం: ఉ.వి. సంశోధిత ప్రతిలో 'నృత్యగురువయనంగలవాండన్‌ అనే పాఠం ఉన్నది. 'నృత్యగురువనంగలవాండన్‌ో అని పాఠాంతరం 
ఉన్నది. వావిళ్ళ (ప్రతిలో 'నృత్యగురువనన(గలవాడన్‌' అని ఉన్నది. ఇక్కడ ఏవార్ణకం (నృత్యగురువు+అ) లేదు. “గురువు” 
నేను'కు విశేషణం. కాబట్టి అస్మద్విశేషణం. దీనికి చివర ఏకత్వంలో 'ను అంతాగమమయి, అది పరం కాగా, విశేషణపదం 


అంతానికి అత్వంవచ్చి, (నేను) గురువు+అ+ను= (నేను) గురువన్‌+అనంగలవాండన్‌. నేను గురువననంగలవాండన్‌ అగును- 
(బాల కారక. 33, 34 సూ.) కాబట్టి ఈ పాఠాన్ని (గ్రహించడమైనది. (సంపా.) నపుంసకుడిని (స్త్రీగా సంబోధించటం లోకవ్యవహారం. 


తే. అనిన 'నిది వోలు నని యియ్యకొని యజాత। వైరి యల్లన నకులుని వలను సూచి 

నెమ్మనంబున నుమ్మలికమ్ము గదుర । నెలుంగు చందంబు వేజుగా నిట్టు లనియె. 91 
ప్రతిపదార్థం: అనినన్‌= అర్జునుడు తాను బృహన్నలఅయి నాట్యగురువుగా ఉంటానని చెప్పగా; ఇది= ఈ పద్దతి; పోలున్‌= 
తగును (బాగుంది); అని= అని; ఇయ్యకొని= సమ్మతించి; అజాతవైరి= ధర్మరాజు; అల్లనన్‌= మెల్లగా; నకులుని వలను= 
నకులుని వైపు; చూచి; నెజ+మనంబునన్‌= నిండు మనస్సులో; ఉమ్మలికమ్ము+కదురన్‌= వేదన అతిశయించగా; ఎలుంగు 
చందంబు వేణు+ కాన్‌= కంఠస్వరం మారిపోగా (డగ్గుత్తికతో); ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: అర్జునుడి మాటలు విన్న ధర్మరాజు 'ఇది చాల బాగుంది” అని తన సమ్మతి తెలియజేశాడు. ఆ తరువాత 
నకులుడి వైపు చూచాడు. అతడిని చూడగానే ధర్మరాజు మనసులో వేదన కలిగింది. గొంతు బొంగురుపోయింది. 
అతడితో ఇట్టా అన్నాడు. 

౧ 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 43 
విశేషం: 1. అజాతవైరి అంటే పుట్టని శత్రువులు కలవాడు అని అర్థం. ధర్మరాజుకు దుర్యోధనుడు శత్రువుకాదా? అనే సందేహం 
కలగటం సహజం. కాని, ధర్మరాజు మనసా (ప్రతివారిని మిత్రుడిగా భావించేవాడు. దుర్యోధనుడికి ధర్మరాజు శత్రువు కావచ్చును 
కాని, ధర్మరాజుకు దుర్యోధనాదుల యెడల శత్రుభావం లేదు. 


2. మనసులో దుఃఖం పొంగుతున్నప్పుడు కంఠస్వరం మారటం సహజం. ఇది సాత్తిక భావం. తిక్కన రచనలో 
అభినయాంశాలు వస్తువును నాటకీయంగా రమ్యతరం చేస్తాయి అనటానికి ఇది ఒక ఉదాహరణ. 


ఉ. 'ఒప్పెడు మేను( బెంపు గల యుల్లము, నాగరికంపు( జందముం 
జెప్పక చూప కీతని విశేషము. దెల్పెడు( గొల్లుటెంతయున్‌ 
డెప్పర; మేమి సేయుదు గడింది విచారము పుట్టె; నె ట్లితం 
డప్పురి సంచరించునొకొ! యన్యు లెజుంగక యుండునట్లుగన్‌.” 92 


ప్రతిపదార్థం: ఒప్పెడు మేను= చక్కని శరీరం; పెంపు+కల+ఉల్లము= ఎంతో ఉన్నతమయిన మనస్సు; నాగరికము+చందమున్‌= 
నాగరకత తీరు; చెప్పక= చెప్పకుండాను; చూపక= చూపనవసరం లేకుండా; ఈతని విశేషమున్‌+తెల్పెడున్‌= ఇతని ఆధిక్యాన్ని 
తెలుపుతున్నాయి కాబట్టి; కొల్చుట= సేవించటం; ఎంతయున్‌= ఎంతో; డెప్పరము= చేయడానికి వీలుకానిది; ఏమి+చేయుదున్‌?= 
నేనేం చేయగలను?; కడింది= అధికమయిన; విచారము+పుట్టెన్‌= దుఃఖం కలుగుతున్నది; ఆ+పురిన్‌= ఆ విరాటుని నగరంలో; 
అన్యులు= ఇతరులు; ఎయింగక+ఉండు+అట్టుగన్‌= తెలియకుండా ఉండేటట్టు; ఇతండు= నకులుడు; ఎట్టు= ఏ విధంగా; 
సంచరించును+ఒకొ!= సంచరిస్తాడో మరి! 


తాత్సర్యం: 'నకులుడికి చక్కని శరీరం ఉన్నది. దానికి తోడు గొప్ప మనసు ఉన్నది. ఈతడి నాగరికతను శరీరం, 
మనసు రెండూ పట్టిస్తాయి. ఇతరులను సేవించటం సుతరామూ ఇతడికి చాల కష్టం. ఇబ్బందులు తప్పవు. ఇతరులు 
గుర్తుపట్టకుండా ఇతడు ఆ పట్టణంలో ఏ విధంగా సంచరిస్తాడో ఏమో! ఏం చేసేది? నా మనస్సులో ఎంతో విచారం 
కలుగుతున్నది" 


విశేషం: అలం: విషమం. అనురూపాలుకాని అంశాలకు సంబంధం ఇందులో విచారించబడింది. నకులుడు అందగాడు. మేను 
సుకుమారమైనది. మనసు కోమలమైనది. నడవడిక చాల నాగరకమైనది. అతడి వైఖరి ఒక విశేష వ్యక్తిత్వాన్ని తెలుపుతూ 


ఉంటుంది. 


అతడు సేవకవృత్తికి తగినవాడు కాడు. అయినా చేయవలసివస్తున్నది. అందుకు ధర్మరాజు మనసులో ఎంతో 
విచారపడుతున్నాడు. నకులుడి లక్షణాలు సుకుమారుడి కుండేవి కాని, సేవకుడికుండేవి కావు. అందువలన అతడు సేవకవృత్తిలో 
కుదిరినా చూచేవారు అతడిని అన్యధా భావించే అవకాశం ఉన్నది. అజ్ఞాతవాసం అప్పుడు సమస్య కాగలదు. ఈ అననురూపమైన 
అంశాల విచారంతో ధర్మజుడు వ్యధ చెందాడు. ఫై అలంకారం వలన నకులుడి పా(త్రపట్ల సహృదయులలో సానుభూతిని 


(su 


కలిగించే భావశిల్పం గమనార్హం. (సంపా.) 
వ. అనిన నప్పలుకులకు నకులుం డిట్లనియె. 93 


తాత్పర్యం: అనిన ధర్మరాజు మాటలు విని నకులుడు ఈ విధంగా పలికాడు. 


44 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. “అశ్వశిక్షకుండనై మత్సభూవిభు(। గొలుచువాండ; గుట్టములకు వలయు 
తెఅంగు లెల్ల జాల నెజుంగుదు; రూపుగా । నరయ నేర్తు వాని ననుదినంబు. 94 


ప్రతిపదార్థం: అశ్యశిక్షకుండను+ఐ= గుర్రాలను శిక్షించేవాడినయి; మత్స్యభూవిభున్‌= మత్య్ఫ్యదే శానికి రాజయిన విరాటుని; 
కొలుచువా(డన్‌= సేవిస్తాను; గుజ్జములకున్‌= గుర్రాలకు; వలయు= అవసరమయిన; తెజంగులు= పద్దతులు; ఎల్లన్‌= అన్నీ; 
చాలన్‌= బాగా; ఎఖుగుదున్‌= తెలిసినవాడిని; అనుదినంబు= ప్రతిదినం; వానిన్‌= గుర్రాలను; రూపుగాన్‌= చక్కగా; అరయనేర్తున్‌= 
పర్యవేక్షిస్తాను. 


తాత్పర్యం: అశ్వశిక్షకునిగా సేవలోచేరి నేను మత్స్యరాజును మెప్పిస్తాను. అశ్వాలకు అవసరమయిన శిక్షణ పద్దతులన్నీ 
బాగా తెలిసినవాడిని. ప్రతిరోజూ ఎంతో నేర్పుతో గుర్రాల బాగోగులు పర్యవేక్షణ చేస్తాను. 


విశేషం: 'గుజ్బములకు వలయు తెజంగు లెల్లం జాల నెజుంగుదు' నని నకులుడు చెప్పాడు. ఆ పరిజ్ఞానంతో అశ్వశిక్షణలో 
విరాటరాజును మెప్పిస్తానన్నాడు. ధర్మజు డామాటలతో సంతృప్తిపడేవాడు కాడు. 'ఆ తెజంగు లెల్ల వివరించి చెప్పితేకాని 
అనుమతించడు. అందువలన తరువాత సీసపద్యంలో తిక్కన ఆ వివరాలను చెప్పించాడు. (సంపా) 


సీ. గోడిగ జాతిలో. గొదమ పెంటుల నేర్చి; మావుల హత్తించు మార్దవంబుం 
ద్రాళ్ళ( బట్టింపంగ6 దటి యైన కొదమల । సంచంబు లెజింగి శిక్షించు నేర్పుం 
గళ్యాల( బదిలంబు గాని గుఖ్జంబుల. | గ్రొత్త ముట్టున కియ్య కొలుపు వెరవు6 


~~ 


బెన(గు శూకలముల బిరుసుతనంబుల(। జలము డింపక తీర్చ. జాలుటయును. 


తే. నలవరించిన వాండ; లాయమున నున్న। యపుడు దొస(గించుకయు లేనియట్లు గాంగ 
మాటి మాటికి-బరికించి మందడీల । కెల్ల నూజిట యగుచు వర్తిల్ల నేర్తు. 95 


ప్రతిపదార్థం: గోడిగ జాతిలోన్‌= ఆడుగుర్రాల జాతిలో; కొదమపెంటులన్‌= వయసువచ్చిన ఆడుగుర్రాలను; ఏర్చి= వేరుపరచి; 
మావులన్‌= మగ గుర్రాలతో; హత్తించు= కలిపేటటువంటి; మార్దవంబున్‌= మృదువయిన నేర్పునూ; త్రాళ్ళన్‌+పట్టింపంగన్‌= (త్రాళ్ళు 
వేయటానికి; తటి+ఐన= వయసువచ్చిన; కొదమల= పిల్ల గుర్రాలయొక్క; సంచంబులు= జాతివైనాలను; ఎటింగి= తెలిసికొని; 
శిక్షించు= అలవరచే; నేర్చున్‌= నేర్పున్నూ; కళ్యాలన్‌= నోటికి వేసే కళ్ళేలకు; పదిలంబు+కాని= లొంగనటువంటి; గుజ్జంబులన్‌= 
జు 
గుర్రాలను; కొత్తముట్టునకున్‌= చిన్న దారపు పోగునకు, ఇయ్యకొలుపు= అలవాటు చేసే; వెరవున్‌= ఉపాయమున్నూ; పెనంగు= 
గింజుకొనే; శూకలముల= మొండి గుర్రాలయొక్క; బిరుసుతనంబులన్‌= పొగరుబోతుతనాలను; చలము= పట్టుదల; డింపక= 
వదలిపెట్టకుండా; తీర్చన్‌+చాలుటయును= చక్కచేయటమున్నూ; లాయమునన్‌= గుర్రాలశాలలో; ఉన్న+అపుడు= ఉన్నప్పుడు; 
దొస(గు= దోషం; ఇంచుకయున్‌= కొంచెంకూడా; లేని+అట్టు+కా(గన్‌= లేకుండా ఉండేటట్టు; అలవరించినవాండన్‌= 
నేర్చుకొన్నవాడిని; మాటికిన్‌+మాటికిన్‌= (ప్రతిసారీ; పరికించి= పరిశీలించి; మందడీలకున్‌+ఎల్లన్‌= అశ్యశిక్షకులకందరికీ; 
ఊజట+అగుచున్‌= ఓదార్పు, విశ్రాంతి కలిగిస్తూ; వర్తిల్లన్‌+నేర్తున్‌= నడచుకొనగలను. 


తాత్సర్యం: వయసువచ్చిన ఆడు గుర్రాలలో ఎదకు వచ్చిన వాటిని గుర్తిస్తాను. ఎన్నిక చేసిన మగ గుర్రాలతో వాటిని 
కలిపే నేర్పు నా కున్నది. పిల్ల గుర్రాల లక్షణాలను గుర్తించి వాటిని తాళ్ళతో కళ్లెంవేసి అలవాటుచేసే నేర్చు నా కున్నది. 


విరాటపర్వము = ప్రథమాశ్వాసము 45 
కళ్ళేలకు లొంగని గుర్రాలు ఉండవచ్చును. వాటిని కేవలం నూలుపోగు కళ్ళెంచేతనే లోబరచుకొనే నేర్పు నాకున్నది. 
మారాంచేసే మొండి గుర్రాల పొగరును తగ్గించి లొంగదీసికొనే నేర్పు నాకున్నది. అశ్వశాలలోని గుర్రాలకు ఎటువంటి 
రోగాలూ రాకుండా, లోపాలు ఏర్పడకుండా మెలకువతో ఉంటాను. మాటిమాటికి వాటిని పరీక్షిస్తాను. అశ్వశిక్షకులకు 
ఊరట, విశ్రాంతి కలిగే విధంగా పరామరికతో ప్రవర్తిస్తాను. 


విశేషం: మూలంలో ఈ విధంగా లేదు. ఇది తిక్కన చేసిన విస్ఫృతి. తిక్కన తనకున్న అశ్యశిక్షణ విజ్ఞాన సంపదను నకులుడి 
పాత్రలో నిక్షేపించాడు. తిక్కన ఏది చెప్పినా ఒక (క్రమంలో చెప్పి, తన కావ్యకళా శిక్షణాచార్యకత్యాన్ని నిరూపించుకొంటాడు. 
అశ్వశిక్షకుడి బాధ్యత అశ్వసంతతిని పెంచి దానిని ఆరోగ్యంగా సుశిక్షితంగా ఉంచటం. రాజుకు హర్షం కలిగించే పద్దతి అది. 
అందువలన - ఈ సీసపద్యంలో నకులు డొక (క్రమంలో తన అశ్వశిక్షణ విజ్ఞానాన్ని వివరించాడు. ఉత్తమజాతి గుర్రాలు 
పుట్టటానికి ఉత్తమజాతివైన ఆడ మగ గుర్రాలను హత్తించే జ్ఞానం ఉండాలి. వాటికి పుట్టిన గుర్రపుపిల్లలు ఏ జాతికి చెందాయో 
తెలిసి, వాటికి తగిన శిక్షణలివ్యాలి. కళ్ళేలు నోట తగిలించుకొనే గుర్రాలు పరిణతిని సూచిస్తాయి. ఆ స్థితికి వాటిని తీసికొని 
రావటానికి ముందు నోటిలో మెత్తని దారాల కండెలు ఉంచటం పరిపాటి. వాటిని నిపుణంగా అలవరచే నేర్పు కావాలి. గుర్రాలలో 
కొన్ని మొండివి, పెంకెవి, పొగరుబోతువికూడా ఉంటాయి. వాటిని వంచటం అంత సులభం కాదు. మొండివాటిని మొండితనంతోనే 
వంచవలసి వస్తుంది. అందువలన ఆ యా సమయాలలో అశ్యశిక్షకులు పట్టుదల సడలించకూడదు. అశ్వం ఉపయోగానికి 
వచ్చేటప్పుడు దాని శరీరంమీద ఉండే ఉత్త మాశ్వ లక్షణాలను, ఆయా సమయాలలో వచ్చే రోగాలూ, వాటి వలన కలిగే దోషాలూ, 
వాటి నివారణ చర్యలూ, తెలిసిఉండి వాటిని మాటిమాటికి పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు సరిచేస్తుండాలి. గు[ర్రాలశాలలో ఉన్న 
సుశిక్షితమైన అశ్వాలు రాజుకు సైన్యబలం. వాటిని తయారుచేసేవారు అశ్వశిక్షకులు. వారిలో కూడా అందరూ అన్నీ తెలిసినవారు 
ఉండకపోవచ్చును. సమస్యలన్నీ తెలిసినవాడు అశ్చశిక్షకుడుగా ఉంటే, మిగిలినవారికి ఊరట కలుగుతుంది. విజ్ఞానం పెరుగుతుంది. 
గుర్రాల ఎదలనుండి - గుర్రాల గుణాల వరకూ తెలిసిన తన అశ్వవిజ్ఞానాన్ని నకులుడు ఒక క్రమంలో చెప్పినట్టు వర్ణించటం 
తిక్కనకున్న అశ్యశా(స్త విజ్ఞానానికి నిదర్శనం. (సంపా.) 


క. దామగ్రంథి యనంగ నొక । నామము వెట్టుకొనువాండ, నా తొంటి విధం 
బా మనుజేశ్వరు. డడిగిన । నే మీకడవాండ నందు; నిది దెం గధిపా!' 96 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ ధర్మరాజా!; దామ(గ్రంథి+అనంగన్‌+ఒక నామము= దామ(గ్రంథి అనే ఒక పేరు; పెట్టుకొనువాండన్‌= 
పెట్టుకొంటాను; నా తొంటి విధంబు= నా పూర్వపద్దతిని; ఆ మనుజ+-ఈశ్వరుండు= ఆ మహారాజు; అడిగినన్‌= అడిగినట్టయితే; 
నేన్‌= నేను; మీ కడవాండన్‌= మీ దగ్గర (ధర్మరాజు దగ్గర) ఉన్నవాడిని అని; అందున్‌= అంటాను; ఇది తెజుంగు= ఇది నా పద్దతి. 


తాత్పర్యం: ధర్మరాజా! నేను దామ(గ్రంథి అనే పేరు పెట్టుకుంటాను. 'ఎవరు నీవు? ఇంతకుముందు నీవెక్కడున్నా?' 
వని నా పూర్వచరిత్ర నడిగితే ధర్మరాజు దగ్గర ఉండేవాడిని అని చెప్పుతాను. ఈ రకంగా మెలగటమే నేను 
నిర్ణయించుకొన్న పద్దతి.” 
క. అనిన6 'గడు లెస్స' యని నె। మ్మనమున నూజడి, విభుం దమానుష తేజో 

ధను6 డగు సహదేవుం గనుం । గొని యిట్లను వగలు మిగిలి కొందలపటుపన్‌. 97 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; కడున్‌ లెస్స= చాలా బాగుంది; అని= అని; నెమ్మనమునన్‌= నిండుమనసులో; ఊటడి= 
ఊరడిల్లి; విభుండు= ధర్మరాజు; వగలుమిగిలి= దుఃఖం ఎక్కువయి; కొందలము+పణుపన్‌= కలవరపట్టగా; అమానుష తేజోధను. 


46 శ్రీమదాంధ్ర మహాభారతము 


డు+అగు= సామాన్య మానవులకు అతీతమయిన తేజస్సు అనే ధనం కలవాడయిన; సహదేవున్‌= సహదేవుని; కనుంగొని= 
చూచి; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: నకులుడి మాటలు విని ధర్మరాజు “చాలా బాగుంది అని అనుకొన్నాడు, సంతృప్రిపడ్డాడు. ఆ తరువాత 
మహాతేజస్వి అయిన సహదేవుడిని చూచి మనస్సు బాధతో కలవరపడుతూ ఉండగా ఇట్టా అన్నాడు. 


చ.  'అకుటిలు6 డార్యసమ్మతు(, డహంకృతి దూరుండు, నీతి నిర్మలా 
త్మకు( డనవద్య శీలుండు, సధర్హుండు, దాంతుండు, గొంతిముద్దుసే 
యు కొడుకు, మేను లేత, దన యుల్లము మెత్తన, యిట్టి యూత డె 
ట్లొకొ యొరు నాశ్రయించు? విధి యోపదె యెవ్వరి నెట్లు సేయంగన్‌!” 98 


ప్రతిపదార్థం: అకుటిలుండు= వంకరబుద్ది లేని బుజుస్వభావం కలవాడు; ఆర్యసమ్మతుండు= పెద్దలకు ప్రీతి పాత్రమయినవాడు; 
అహంకృతి దూరుండు= అహంకారం లేనివాడు; నీతి నిర్మల+ఆత్మకు(డు= నీతిచేత నిర్మలమయిన మనస్సు కలవాడు; అనవద్య 
శీలుండు= ఏ మాత్రమూ నింద్యం కాని ప్రవర్తన కలవాడు; సధర్ముండు= ధర్మముతో కూడినవాడు; దాంతుండు= ఇంద్రియ 
నిగ్రహం కలవాడు; గొంతి= కుంతీదేవి; ముద్దు+చేయుకొడుకు= గారాబం చేసే కొడుకు; మేను లేయ= శరీరం సుకుమారమైనది; 
తన+ఉల్లము మెత్తన= అతని మనస్సు మెత్తనిది; ఇట్టి= ఇటువంటి; ఈతండు= సహదేవుడు; ఎట్టు= ఏరకంగా; ఒరున్‌= 
మరొకరిని; ఆ(శ్రయించున్‌+ఒకొ= ఆ(శ్రయించునో కదా!; విధి= విధి (దైవం); ఏ+వారిన్‌= ఎవ్వరినయినా; ఎట్టు= ఎట్టయినా; 
చేయంగన్‌= చేయటానికి; ఓపదె?= చాలదా? 


తాత్పర్యం: “సహదేవుడు నిష్కపటి, సజ్జనహితుడు, అహంకారరహితుడు, నిర్మలమనస్కుడు, నిష్కళంకశీలుడు, 
ధార్మికుడు, దాంతుడు. పై పెచ్చు కుంతీదేవి ఎంతో గారాబంగా చూచుకొనే ముద్దుబిడ్డ. అంతే కాదు. ఇతడి శరీరం 
కోమలం. ఇతడి మనస్సు మృదులం. ఇటువంటివాడు ఎవరిని ఆశ్రయించి ఉండగలడు? నిజానికి విధి ఎంతటిదో? 
ఎంతటివారినైనా సరే ఏ విధంగానైనా చేయగలుగుతుంది.” 


విశేషం: అలం: అర్భాంతరన్యాసం. ఇక్కడ విశేషం సామాన్యంతో సమర్థించబడింది. మూలంలో సహదేవుడిని గురించిన ఈ 
వర్లనం లేదు. తమ్ములందరీని సమానంగా (ప్రేమించే ధర్మరాజుయొక్క సమచిత్తవృత్తిని ధ్వనింపజేసేటట్టు తిక్కన ఇక్కడ 
సమతాగుణాన్ని కథాంశ నిర్మాణంలో పాటించాడు. ఈ పద్యంలో విషమాలంకారం కూడా ఉన్నది. సహదేవుడి కుండే సహజలక్షణాలు 
ఉదాత్తుడైన రాజుకు ఉండేవి కాని, సేవకునికి ఉండేవి కావు. అతడు ఒకరిసేవ ఎట్టా చేయగలుగుతాడు? అని ధర్మరాజు విచారం. 
తిక్కన సహదేవుడిని వర్షించేటప్పుడు కుంతి గారాబుబిడ్డగా పేర్కొనటం సామాన్యంగా మరచిపోడు. కుటుంబంలో కడగొట్టుబిడ్డ 
అదృష్టమది. గారాబంగా పెరిగేవారు (శ్రమకు గురికాలేరు. అందుకని ధర్మజుడు మరీ విచారించాడు. ఈ పద్యం అమూలకం 
కావటం తిక్కన పాత్రచిత్రణ వైపుణ్యానికి పతాకగా నిలుస్తున్నది. (సంపా 


క. అనుడు నతండు దన చిత్తం । బున దోంచబిన విధము ధర్మపుత్రునితో ని 
ట్లని చెప్పె నాతనికి( బు । ట్టిన యుత్తలపాటు గొంత డిందుపడంగన్‌. 99 


ప్రతిపదార్థం: అనుడున్‌= అనగానే; ఆతనికిన్‌= ధర్మరాజుకు; పుట్టిన= ఏర్పడ్డ; ఉత్తలపాటు= దుఃఖం; కొంత= కొంతమట్టుకు; 
డిందుపడంగన్‌= తగ్గిపోయేటట్లు; అతండు= సహదేవుడు; తన చిత్తంబునన్‌= తన మనసులో; తోంచినవిధము= తోచినరీతిని; 
ధర్మపుత్రునితోన్‌= ధర్మరాజుతో; ఇట్టు+అని= ఈ విధంగా; చెప్పెన్‌= చెప్పాడు. 


నిరాటపర్వము - ప్రథమాశ్యాసము 47 
తాత్సర్యం: అన్నగారైన ధర్మరాజు హృదయంలో కలిగిన బాధ కొంత ఉపశమించేటట్టు సహదేవుడు తన మనసులోని 
మాటను ఈ విధంగా ఆయనతో చెప్పాడు. 


క. “కీలారితనమునకు నేం; జాలుదు నని కొలిచిమత్స్య జనపాలుకడన్‌ 
మేలగు నడవడి. దంత్రీ । పాలుం డను పేరుతోడ( బర(గుదు నధిపా! 100 


ప్రతిపదార్థం: అధిపా!= ధర్మరాజా!; కీలారి తనమునకున్‌= పశుపాలనానికి; నేన్‌= నేను; చాలుదును= తగుదును; అని= అని; 
కొలిచి= సేవలో చేరి; మత్స్యజనపాలుకడన్‌= మత్స్యదేశపు రాజైన విరాటుని దగ్గర; మేలు+అగు= అనువైన; నడవడిన్‌= ప్రవర్తనతో; 
తం(త్రీపాలు(డు= తంత్రీపాలుడు; అను పేరుతోడన్‌= అనే పేరుతో; పరంగుదున్‌= వ్యవహరిస్తాను. 


తాత్సర్యం: 'నేను పశుపాలనంలో సమర్ధుడనని చెప్పి, విరాటుడి కొలువులో గోరక్షకుడిగా చేరతాను. తంత్రీపాలుడనే 
పేరుతో వ్యవహరిస్తాను. మంచి నడవడికతో సంచరిస్తాను. 


సీ. వంజల నైనను వల నేర్చ్పడ(గ నొక । భంగింజేపంగ జేసి పాలు గొనంగ. 
బడుగుల నైనను బాటించి పరికించి | గోమున మై గండ క్రొవ్వుదేటి, 
దెవులు గొంటులనైన. దీర్ణి సంకటమున । కోపి ముందటియట్ల రూపు సేయ, 
నట్టల నైనను నలువైన వెరవున । ముట్ట యంట6గ6 బట్టి కట్టి విడువ, 


ఆ. బిదుక( గదుపు సేర్చ( బెదరు వాప(గ నీరు । మేపు గలుగు నెడకు మెలంగ, వెలువ 
మెకము నరయ, మ్రుచ్చు మెలంగిన వెలిగొట్ట । నేర్తు; బసికి( జాల గూర్తు నేను. 101 


ప్రతిపదార్హం: వంజలన్‌+ఐనను= (వంధ్య (ప్రకృతి-వంజ వికృతి) గొడ్డుటావులనయినా; వలను= నేర్చు; ఏర్పడంగన్‌= 
ప్రకటించబడేటట్టు; ఒక భంగిన్‌= ఒక విధంగా; చేయంగన్‌+చేసి= చేపేటట్టుచేసి; పాలు+కొనంగన్‌= పాలు పితకటానికి; (నేర్తున్‌ 
అనే క్రియతో అన్వయం); బడుగులన్‌+ఐనను= బక్కచిక్కిన వాటినయినా; పాటించి పరికించి= ఆదరించి కారణాలను పరిశీలించి; 
గోమునన్‌= గారాబంతో; మైన్‌= శరీరంలో; కండ క్రొవ్వు తేటన్‌= కండా, కొవ్వూ బాగా పట్టేటట్టుగా, (నేర్తున్‌తో అన్వయం); 
తెవులు గొంటులన్‌+ఐనన్‌= రోగం వచ్చిన వాటినయినా; తీర్చి= సరిగాచేసి, రోగం నయం అయ్యేలా చేసి; సంకటమునకున్‌+ఓపి= 
కష్టానికి ఓర్చి; ముందటి+ అట్టు+అ= ముందు ఎట్టా ఉందో అట్లాగే; రూపు చేయన్‌= బలిసేవిధంగా చేయడానికి; ('నేర్తునొతో 
అన్వయం); నజ్జలన్‌+ఐనను= పొగరుబోతు ఆవులనయినా; నలువైన వెరవునన్‌= తగిన ఉపాయంతో; ముట్టె= మూతి; అంట. 
గన్‌+పట్టి= బిగించిపట్టి; కట్టివిడువన్‌= ముక్కుత్రాడు వేసి విడవటానికి, (నేర్తున్‌తో అన్వయం); పిదుకన్‌= పాలు పితకటానికి; 
కదుపు+చేర్చన్‌= మందలోకి పంపటానికి; బెదరు+పాప(గన్‌= బెదరు పోగొట్టటానికి; నీరు మేపు కలుగు+ఎడకున్‌= నీరూ మేతా 
ఉన్న చోటికి; మెలంగన్‌= సంచరించేటట్లు; వెలువమెకమున్‌+అరయన్‌= మీదపడే సింహాన్ని తెలిసికొంటానికి; ముచ్చు= దొంగ; 
మెలంగినన్‌= (ప్రవేశిస్తే; వెలి+కొట్టన్‌= మందనుండి పారద్రోలటానికి; (నేర్తున్‌తో అన్వయం); పసికిన్‌= పశువులకు; నేను= నేను; 
చాలన్‌= చాలా; కూర్తున్‌= ఇష్టాన్ని చేకూరుస్తాను. 


తాత్సర్యం: గొడ్డుటావులను కూడా చేపేటట్లు చేసి పాలు పితుకుతాను. బక్కచిక్కిన వాటినికూడా బాగా పరీక్షచేస్తాను. 
కండపట్టెటట్టు, (క్రొవ్వు పట్టేవిధంగా మేపుతాను. తరచు రోగాలకు పాలయ్యే పశువులకు రోగం నయమయ్యేటట్టు 
చేస్తాను. ఎంత పొగరుబోతు ఆవునయినా పట్టుకొని ముకుతాడు బిగించి కట్టివేస్తాను. ఆవుల పాలు పితుకుతాను. 


48 శ్రీమదాంధ్ర మహాభారతము 


వాటిని మందలో చేరుస్తాను. వాటి బెదరు పోగొడతాను. నీరూ మేతా ఉన్నచోటు తెలిసికొని మేపుతాను. సింహం 
మొదలయిన క్రూరమృగాలుండే ప్రదేశాలు గుర్తిస్తాను. దొంగలను పసిగడతాను. వారిని శిక్షిస్తాను. పశువులకు ప్రీతికరంగా 
వ్యవహరిస్తాను. 


విశేషం: 1. మూలపాఠంలో ఈ వివరాలు లేవు. అధికపాఠంలో కొన్ని వివరాలున్నాయి. ఇటువంటి వివరాలు లేకుండా చెప్పటమే 
మూలంలోని కథాస్త్వభావం. అజ్ఞాతవాసంలో పాండవులు నిర్వహించబోయే పాత్రలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని వివరించటం 
తిక్కన స్వభావం. నకుల సహదేవులు కవలు. వారిద్ద రెన్నుకొన్న వృత్తులు కూడా కవలవంటివి. పశుపాలనకు సంబంధించినవి. 
తిక్కన వారి వాక్యాలను సీసపద్యాలలోనే చెప్పించి కావ్యకళలో కూడా కవలుగా పలికింపజేశాడు. తిక్కన ఛందళ్ళిల్ప మిది. 
(సంపా.) 


2. ఈ సీసంలోని తొలి నాలుగు పాదాలూ - పిదుకన్‌, కదుపుసేర్సన్‌, బెదరువాపంగన్‌, నీరుమేపుగలుగునెడకు మెలం 
గన్‌ - అనే (ఆటవెలందిలోని) నాలుగు అసమాపక (క్రియలతో (క్రమంగా అన్వయిస్తూ ఉన్నాయి. తిక్కన కవితలో సామాన్యంగా 
కానవచ్చే ఈ (క్రమాలంకార విన్యాసం గమనించదగింది. (సంపా) 


వ. _ నన్నువిరాటుండు 'మున్నునీ వెందుండు' దని నిరూపించెనేని' “యుధిష్టిరుగోష్టంబుల కధిష్టాతనై యుండుదు 
ననియెద' నని పలికిన. గౌంతేయాగ్రజుం” డిది యుక్తం బగు’ నని యనుమతి సేసి, పాంచాలి నాలోకించి, 
ఖిన్నాంతఃకరణుం డగుచు ని ట్లనియె. 102 


ప్రతిపదార్థం: విరాటుండు= విరాట మహారాజు; మున్ను= ముందు; నీవు= నీవు; ఎందున్‌+ఉండుదు(వు)+అని= ఎక్కడ 
ఉండేవాడివని; నన్నున్‌= నన్నుగురించి; నిరూపించెనేని= తెలిసికొనవలె ననుకొంటే; యుధిస్టిరు గోష్టంబులకున్‌= ధర్మరాజు 
గోశాలలకు; అధిష్టాతను+ఐ= అధిపతినై; ఉండుదును+అనియెదను+అని= ఉండేవాడినని చెప్పుతాను అని; పలికినన్‌= చెప్పగా; 
కౌంతేయ+అ(గ్రజుండు= కుంతీకుమారులలో పెద్దవాడయిన ధర్మరాజు; ఇది= ఈ విధం; యుక్తంబు+అగున్‌+అని= తగి 
ఉన్నదని; అనుమతి+చేసి= అంగీకరించి; పాంచాలిన్‌= (ద్రౌపదిని; ఆలోకించి= చూచి; ఖిన్న+అంతఃకరణుండు= కలత చెందిన 
మనస్సు కలవాడు; అగుచున్‌= బౌతూ; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: “ఇంతకుముందు నీ వెక్కడున్నావయ్యా?! అని విరాటమహారాజు నన్ను అడిగితే 'ధర్మరాజు గోశాలకు 
అధ్యక్షుడిగా ఉండేవాడినని చెప్పుతాను. “సహదేవుడి మాటలను విన్న ధర్మరాజు “ఈ ఉపాయం బాగున్న దని తన 
అనుమతిని ప్రకటించాడు. ఆ తరువాత (ద్రౌపదిని చూచి వేదనతో నిండిన మనసుతో ఈ విధంగా పలికాడు. 


చ. “ఇది కడు ముద్దరాలు, పను లేమియు( జేయంగ నేర, దెంతయున్‌ 

మృదు, వొక కీడుపాటునకు మేకొన(జాల, దుదాత్తచిత్త, యొం 

టి దిరుగు దాని కోర్వ, దొకటిం దను దా సవరించుచొ ప్పెటుం 

గదు, తగ నొడ్లనుం గొలువంగా వెర వెమ్మెయి( గల్లు నక్కటా!' 103 
ప్రతిపదార్థం: అక్కటా!= అయ్యో!; ఇది= ఈ (ద్రౌపది; కడుముద్దరాలు= మరీ ముగ్దురాలు, కడు సుకుమారి; పనులు+ఏమియున్‌+ 


చేయంగన్‌+నేరదు= పనులేవీ స్వయంగా చేసికొనలేదు (ఎప్పుడూ పరిచారికలచేత పనులు చేయించుకొనటమే తెలిసిన సుఖజీవితానికి 
అలవడింది అని భావం); ఎంతయున్‌= ఎంతో; మృదువు= మెత్తని స్వభావం కలది; ఒక కీడుపాటునకున్‌= ఒక నీచమయిన 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 49 
పనికి కూడా, కష్టమయిన లేదా కష్టం కలిగించే పనికి కూడా; మేకొనన్‌+చాలదు= సమ్మతింపలేదు; ఉదాత్తచిత్త= ఉన్నతమైన 
(ఆశయాలతో కూడిన) మనసు కలిగినది; ఒంటి= ఒంటరిగా; తిరుగుదానికిన్‌= సంచరించడానికి; ఓర్వదు= తాళజాలదు; 
ఒకటిన్‌= ఒకటికూడా (ఏ ఒక్కటీ); తను, తాన్‌= తనంతట తాను; సవరించుచొప్పు= చక్కబెట్టుకొనే తీరు; ఎజలుంగదు= 
తెలియనిది; తగన్‌= తగినట్టు; ఒడ్డనున్‌= ఇతరులను; కొలువంగాన్‌= సేవించటానికి; వెరవు= నేర్పు; ఏ+మెయిన్‌= ఏ విధంగా; 
కల్లున్‌?== కలుగుతుంది? (వీలవుతుంది?). 


తాత్సర్యం: “ఈమె సుకుమారి. ఏ పనినయినా చేయించుకొనటమే కాని చేయటం చేతకాని సుతిమెత్తనిది. నీచమయిన 
పనులకు దూరంగా ఉంటుంది. ఒంటరిగా తిరగడం ఎప్పుడూ అలవాటు లేనిది. చాలా పెద్ద మనసు కలిగింది. ఏ 
ఒక్కటి కూడా తనంత తాను చక్కబెట్టుకొనే తీరు తెలియనిది. ఇటువంటి ఈమె ఇతరులను ఏ విధంగా సేవిస్తుందో? 
ఆ నేర్పు ఈమెకు ఎట్లా అలవడుతుందో?” 


విశేషం: తిక్కనగారి (ప్రసిద్ద పద్యాలలో ఇది ఒకటి. అర్జగుణమైన ప్రసాదం ఈ రచనకు (ప్రాణం. ఈ ఘట్టాన్ని మూలంతో పోలిస్తే 
తిక్కనగారి కవితాకళాశిల్పం మరీ తేటపడుతుంది. 

“ఇయంతు నః ప్రియా భార్యా । ప్రాణేభ్యో౭పి గరీయసీ | మాతేవ పరిపాల్యా చ పూజ్యా జ్యేస్టే చ స్వసా॥ 

కేనస్మ కర్మణా కృష్ణా ద్రౌపదీ విచరిష్యతి | నహి కించిత్‌ విజానాతి కర్మ కర్తుం యథాస్రియః॥ 

సుకుమారీ చ బాలా చ రాజపుత్రి యశస్వినీ | పతివ్రతా మహాభాగా కథంను విచరిష్యతి”॥ (సం.4.3. 12-14) 


"ద్రౌపది మనందరికీ ప్రియమైన భార్య. మన ్రాణాలకంటె మిన్న అయినది. ఆమె తల్లివలె పరిరక్షించదగింది. సోదరివలె 
మన్నించదగింది'- అని అనటం తిక్కన వదలివేశాడు. మూలంలో ఆ(ర్టత ఉన్నా, తెలుగులో జౌచిత్యం ఉన్నది. పాండవపత్నిగా 
ఆమె (ప్రశంస అజ్ఞాతవాస నియమానికి (ప్రస్తుతంకాదు. ఆమె ఇతరుల సేవలో ఎట్టా ఉండగలుగుతుంది-అనేదే ప్రస్తుతాంశం. 
పాండవు లందరిలో ఆ అంశాన్ని మాత్రమే ఎన్నుకొని తిక్కన విషమాలంకార సుందరంగా వ్యక్తీకరించాడు. ఈ శోకం దానికి 
భిన్నం. అందువలన తిక్కన దానిని (గ్రహించలేదు. ఇక మిగిలిన రెండు శ్టోకాలలోని విశేషణాలు తెలుగు పద్యానికి ముడిసరుకుగా 
పనికి వచ్చాయి. కాని, తిక్కన పద్యంలో ద్రౌపదిని వర్షించిన తీరు అనుభావ వ్యంజకంగానూ, భావికథార్హ సూచకంగానూ 
ఉండటం తిక్కన కావ్యకళాశిల్పం. విరాటపర్వంలో- విశేషించి కీచక ఘట్టంలో-ద్రౌపది పడేపాట్టను ప్రచ్చన్నంగా ధ్వనింపజేసే 
వాక్య విన్యాసం గమనార్హం. ఆమె కడు ముద్దరాలు. ఎంతో మనోజ్ఞమైనది-అని భావం. సుదేష్లను మెప్పించిందీ, కీచకుడిని 
ఆకర్షించిందీ అయిన లావణ్యవిశేషం ఇందులో సూచితం. కష్టపడే పనులు చేయలేనిది. కాబట్టే సైరంధ్రిగా అలంకరణ సేవలో 
ఉండిపోయింది. ఆమె ఎంతో మెత్తనిది కాబట్టి కొలువులో ఒదిగి మర్యాదగా ఉండగలిగింది. ఒక కీడుపాటునకు కూడా సహించలేనిది 
కాబట్టి కీచకుడి వలపు బాసలను ఓర్చుకొనలేకపోయింది. ఉదాత్తచిత్త కాబట్టి అన్యపురుషవాంఛకు లోనుకాకుండా కీచకుడికి 
అన్యకాంతాసమాగమవాంఛ హేయమని చెప్పగలిగింది. ఒంటిగా తిరగటానికి సిద్దపడదనే విశేషం - కీచకుడి ఇంటికి కల్లు తీసికొని 
రావటానికి ఒంటిగా పోవటాన్ని ఆమె అంగీకరించకపోవటానికి హేతువయింది. ఏ విషయాన్నైనా తాను స్వతంత్రించి ఒంటరిగా 
చేయటం అలవాటు లేనిదట. అంటే భర్తల అనుమతితో చేసేది అనే భావం ఏర్పడుతుంది. కీచకోదంతాన్ని పాండవుల దృష్టికి 
తెచ్చి, వారి ఎజుకతో కార్యాన్ని నిర్వహించిన కథార్జాన్ని ఇది స్ప్సురింపజేస్తుంది. ఇది వస్తుధ్వని. ఇక ద్రౌపదికి వాడిన విశేషణాలన్నీ 
ఆమె మహారాజ్జీత్వాన్ని సూచించేవి. సేవలు చేయించుకొన తగిన స్నిగ్రమూర్తి ఎవరిని సేవించగలదు? అనే విషమాలంకార చిత్రణకు 
అనువుగా చెప్పబడినవి. తిక్కన తెలుగు పదాల జిలుగు రచనకు ఈ పద్యం హృద్యమైన ఉదాహరణం. (సంపా) 


క, అనిన నతని చిత్తంబున । వనుంబాటంతయును బాయు వెరవు కలిమి యె 
ల్లను దెలియునట్లుగా ని । ట్లనియెం బాంచాలి యుచితమగు చందమునన్‌. 104 


50 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; అతని= ధర్మరాజు యొక్క; చిత్తంబునన్‌= మనసులోని; వెనుంబాటు= సంకోచం; 
అంతయున్‌= అంతా; పాయు= పోయే; వెరవు కలిమి+ఎల్లను= ఉపాయం అంతా; తెలియునట్టుగాన్‌= తెలిసేవిధంగా; పాంచాలి= 
పాంచాలదేశపురాజైన (ద్రుపదుని కూతురు ద్రౌపది; ఉచితము+అగు= తగిన; చందమునన్‌= రీతిగా; ఇట్టు= ఈ విధంగా; 
అనియెన్‌= బదులు పలికింది. 


తాత్పర్యం: ధర్మరాజు మాటలను ద్రౌపది విన్నది. అతడి మనసులోని బెంగను పోగొట్టాలని అనుకొన్నది. తనకు ఆ 
నేర్పు ఉన్నదని తెలియబరచాలనుకొన్నది. ఈ విధంగా అతడితో అన్నది. 


క్ర “'సైరంధ్రీ వేషంబున(। జేరుదు నంతఃపురంబు చెంతకు; నన్నా 
భూరమణుదేవి యెంతయు । గారవమున( బిలువనంపంగా వినయమునన్‌. 105 
ప్రతిపదార్థం: సైరంధ్రీ వేషంబునన్‌= సైరం ధ్రీవేషంలో; అంతఃపురంబు= రాణివాసం; చెంతకున్‌= దగ్గరకు; చేరుదును= చేరుతాను; 


ఆ భూరమణుదేవి= ఆ విరాటమహారాజు దేవి అయిన సుదేష్టాదేవి; నన్నున్‌= నన్ను; ఎంతయున్‌ గారవమునన్‌= ఎంతో 
గౌరవంతో; పిలువన్‌+అంప(గాన్‌= పిలిపిస్తే; వినయమునన్‌= వినయంతో. 


తాత్సర్యం: సైరంధ్రీవేషంలో అంతఃపురసమోపానికి వెళ్ళుతాను. అప్పుడు నన్ను విరాటుడి రాణి సాదరంగా పిలిపిస్తే 
సవినయంగా దర్శనం చేసికొంటాను. 


విశేషం: మూలంలో ధర్మరాజు ద్రౌపదితో “మాల్యగంధానలంకారాన్‌ వస్త్రాణి వివిధాని చ। ఏతా న్యేవాభిజానాతి యతో జాతా 
హి భామినీ (4.3.15) అని అన్నట్టున్నది. చిన్నప్పటినుండి ఆమెకు పూలమాల లల్లటం, అలంకారాలు చేసికొనటం, వివిధ 
వ(స్తాలను ఎన్నికచేసి ధరించటం వంటివి చాలా ఇష్టమైనవిగా ఉండేవన్నాడు! అతడి మాటలలో (ద్రౌపదికి సైరంధ్రిగా మసలటానికి 
అనువైన మాలాలంకరణాది(క్రియలతో సహజంగా ఆసక్తి ఉన్నదని, అందువలన సైరం(ధ్రిగా కుదురుకొనుమని వ్యంగ్యంగా 
సూచించినట్టు ఉన్నది. తిక్కన ఆ మాటలు తెలుగులోకి తీసికొని రాలేదు. సైరం(ద్రీవేషం (ద్రౌపది స్వయంనిర్లయంగానే తెలిపాడు. 
అది ఆమె వివేకాన్ని (ప్రదర్శించింది. (సంపా.) 


క. కని కొలువు సేసికొని మా । లిని నా(జని 'సాధ్వి యిది ; మలీమసవృత్తం 

బున పొంత బోవ దెన్న(డు' । నను వ్రేకందనంబు దోంచునట్లు చరింతున్‌. 106 
ప్రతిపదార్థం: మాలిని నాన్‌+చని= మాలిని అనే పేరుతో వెళ్ళి; కని= చూచి; కొలువు+చేసికొని= కొలువులో స్థానం సంపాదించి; 
ఇది= ఈమె; సాద్వి= మహాపతివ్రత; ఎన్నండున్‌= ఎన్నడూ; మలీమసవృత్తంబున పొంతన్‌= కల్మష (ప్రవర్తనంయొక్క దరిదాపులకు 
(నీచము, దుష్టము నయిన ప్రవర్తన పొంతకు); పోవదు= పోదు; అను (వ్రేకందనంబు= అనే గౌరవభావం; తోయనట్టు= మనస్సున 
కలిగే విధంగా; చరింతున్‌= ప్రవర్తిస్తాను. 


తాత్పర్యం: మాలిని - అనే పేరుతో వెళ్ళి, సుదేస్ల దర్శనం చేసికొని, ఆమె కొలువులో చేరతాను. ఈమె మహాపతివ్రత. 
ఎన్నడూ కల్మషప్రవర్తనల జోలికి పోదు - అని అందరూ గౌరవించే విధంగా ప్రవర్తిస్తాను. 


సీ, కలపంబు లభినవగంధంబులుగ. గూర్చి । తనువున నలందుదు. దనుపుగాంగ 
మృగమదపంకంబు మృదువుగా సారించి। తిలకంబు వెట్టుదు€ జెలువు మిగుల; 
బువ్వులు బహు విధంబుల. గట్టి ముడి కొక్క; భంగిగా నెత్తులు వట్టి యిత్తు; 
హారముల్‌ మెటియ నొయ్యారంబుగా. గ్రుచ్చి; యందంబు వింతగా నలవరింతు; 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 51 
ఆ. వివిధ శిల్పముల( బ్రవీణ నై మటియును। వలయు పనుల వెంట మెలంగ నేర్తు; 
మత్యరాజమహిషి మనమున మక్కువ । నెలకొనంగ నిట్లు గొలువ నేర్తు. 107 


ప్రతిపదార్థం: కలపంబులు= మై పూతలు; అభినవగంధంబులుగన్‌= (క్రొత్తసువాసనలతో గుబాళించే విధంగా; కూర్చి= తయారుచేసి; 
తనుపు+కాంగన్‌= చల్లన అయ్యేటట్టుగా; తనువునన్‌= శరీరంపై; అలందుదున్‌= పూస్తాను; మృగమదపంకంబు= కస్తూరి చందనం 
కలిపి తయారు చేసిన తడిమి శ్రమాన్ని; మృదువుగాన్‌= మెత్తగా; సారించి= మెదిపి (రంగరించి); చెలువు మిగులన్‌= అందం 
మరికొంత (ప్రకాశించేవిధంగా; తిలకంబు+పెట్టుదున్‌= బొట్టుపెట్టుతాను; పువ్వులు= పూలను; బహువిధంబులన్‌= అనేక విధాలుగా; 
కట్టి= కట్టి; ముడికిన్‌+ఒక్కభంగిగాన్‌= ఒక్కొక్క రకమైన జుట్టు ముడికి ఒకొక్క రీతిగా; ఎత్తులుపట్టి+ఇత్తున్‌= చెండ్లుకట్టి 
ఇస్తాను; హారముల్‌ మెజయన్‌= దండలు ప్రకాశించే విధంగా; ఒయ్యారంబుగాన్‌= ఒయ్యారంగా; (గ్రుచ్చి= కూర్చి; అందంబు= 
అందం; వింతగాన్‌= వింత గొలిపే విధంగా; అలవరింతున్‌= కూరుస్తాను; వివిధ శిల్పములన్‌= ఎన్నోరకాల పనితనాలలో; 
ప్రవీణనై= నేర్పరితనం పెంచుకొని; మణియును= ఇంకా; వలయు పనుల వెంటన్‌= కావలసిన పనులలో; మెలంగన్‌, నేర్తున్‌= 
సంచరిస్తాను; మత్స్యరాజమహిషి= మత్స్యదేశపు రాజయిన విరాటుని పట్టమహిషి అయిన సుదేష్ణయొక్క; మనమునన్‌= మనసులో; 
మక్కువ నెలకొనంగన్‌= (పీతి కలిగేవిధంగా; ఇట్టు= ఈ విధంగా; కొలువన్‌+నేర్తున్‌= సేవించటం ఎరుగుదును. 


తాత్సర్యం: నేను చక్కని మై పూతలు తయారుచేస్తాను. అవి ఎప్పుడూ గుబాళిస్తూ ఉంటాయి. వాటిని రాణి శరీరానికి 
సున్నితంగా పూస్తాను. కస్తూరిని చందనంతో కలిపి మెత్తగా మెదుపుతాను. రాణికి అందంగా తిలకం పెట్టుతాను. 
ఎన్నోరకాలయిన పూలమాలలు కట్టుతాను. ముడి కొకవిధంగా చెండ్డు కట్టి ఇస్తాను. అందంగా హారాలు కూర్చుతాను. 
వాటితో (క్రొత్త అందాలు విరజిమ్మే విధంగా చేస్తాను. ఎంతో నైపుణ్యంతో అవసరమయిన పనులు చేస్తాను. మహారాణికి 
నాపట్ల మక్కువ కలిగే విధంగా ఆమెను సేవిస్తాను. 


విశేషం: సైరంధ్రీ జాతి వారు నిర్వహించే పనులు పై పద్యంలో కనిపిస్తాయి. పరిమళభరితమయిన అనులేపనాలు కూర్చటం, 
రకరకాలయిన బొట్టులు దిద్దటం, అనేక విధాలయిన హారాలు, చెండ్లు తయారుచేయటం. రంగురంగుల దండలు గ్రుచ్చటం. 
గౌరవానికి ఎటువంటి లోపం కలగకుండా పతివ్రతాచారంతో (ప్రవర్తించటం, చాలతక్కువ మాటలాడటం, పాపభీతి కలిగి ఉండటం, 
“ఎంగిలి కి దూరంగా ఉండటం, ఇతరుల కాళ్ళు కడగటం వంటివి చేయకపోవటం, పురుషులతో మాట్లాడకుండటం, చెడునడతల 
జోలికి పోకుండా ఉండటం. నీచమయిన పనులకు దూరంగా ఉండటం - ఇవి సైరంధ్రీలక్షణాలు. సేవావృత్తిలో ఉన్నా తనదంటూ 
'ఒక పద్దతిని” పాటించటం సైరంధ్రి విశిష్టగుణం. 


క “మును నీ వెచ్చో నిలు? తే। పని మెయి వర్తిల్లు? దనినం బాంచాలికి నే 

ననుచారిణినై తగంబం । చిన గరువపుం బనులు నేర్షి చేయుదు నందున్‌.” 108 
ప్రతిపదార్థం: మును= ముందు; నీవు= నీవు; ఎచ్చోన్‌= ఎక్కడ; నిలుతు(వు)?= ఉండేదానివి?; ఏ-పనిమెయిన్‌+వర్తిల్లుదు(వు)?= 
ఏపనితో ఉండేదానివి?; అనినన్‌= అని అడిగితే; పాంచాలికిన్‌= (ద్రౌపదికి; నేను= నేను; అనుచారిణిన్‌+ఐ= పరిచారికనై; 


తగన్‌+పంచిన= తగినట్టు చెప్పిన; గరువము+పనులు= గౌరవంతో కూడిన పనులు; నేర్చి చేయుదున్‌= నైపుణ్యంతో 
చేసేదానిని(అని); అందున్‌= మనవి చేస్తాను. 


తాత్సర్యం: 'ఇంతకు ముందు నీ వెక్కడ ఉన్నావు? ఏం పనిచేసేదానివి?- అని అడిగితే, నేను (ద్రౌపదికి పరిచారికగా 


ఉండి, నా గౌరవానికి ఎటువంటి భంగం కలిగించని పనులు పురమాయిస్తే వాటిని ఎంతో నేర్పుతో చేసేదానిని అని 
మనవి చేస్తాను.” 


52 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. అనవుడు ధర్మనందనుండు ద్రుపదనందన కి ట్లనియె. 109 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని చెప్పగా; ధర్మనందనుండు= ధర్మరాజు; ద్రుపదనందనకున్‌= (ద్రౌపదితో; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అనగానే ధర్మరాజు (ద్రౌపదితో ఇట్లా అన్నాడు. 
క. “మన వంశంబును, వృత్తం 1 బును, బెంపును గావ. జాలు పుణ్యసతివి; దు 
ర్దను లగు తులువల తలంపులు । గనుంగొని యేమటిక మెలంగంగా వలయు. జుమీ!” 110 


ప్రతిపదార్థం: మనవంశంబును= మనవంశాన్ని; వృత్తంబును= మన (ప్రవర్తనను; పెంపును= గొప్పతనాన్ని; కావన్‌+చాలు= 
రక్షించగలిగిన; పుణ్యసతివి= సాధ్వివి; దుర్దనులు+అగు= దుర్మార్గులయిన; తులువల= తుంటరుల; తలథులు= ఆలోచనలు; 
కనుగొని= తెలిసికొని; ఏమజణక= ఏ మాత్రం ఏమరుపాటు చెందక, ఎటువంటి పొరపాటు జరగకుండా; మెలంగ. 
గాన్‌+వలయున్‌+చుమీ!= (ప్రవర్తించాలి సుమా!. 


తాత్సర్యం: 'మన వంశం, మన (ప్రవర్తన, గొప్పదనం అన్నీ తెలిసిన పతివ్రతవు. దుర్మార్గులయిన తుంటరుల 
మనస్సులలోని చెడు ఆలోచనలను పసిగట్టి, ఎటువంటి ఏమరుపాటు లేకుండా ప్రవర్తించాలి సుమా!'. 


విశేషం: ధర్మజుడి మాటలలో దుర్మార్గులయిన తుంటరుల (ప్రసక్తి వచ్చింది. ఈ ్రస్తావనవలన కీచకుడి వృత్తాంతాన్ని తిక్కన 
స్ఫురింపజేశాడు: ధర్మజుడు వశ్యవాక్కని ధ్వనింపజేశాడు. పతివ్రత అయిన గృహిణివలననే వంశగౌరవం పెరుగుతుందనీ, 
గృహనీతి విద్య నిలుస్తుందనీ, అభ్యుదయాలు సిద్దిస్తాయనీ ధర్మజుడు చెప్పిన మాటలు కూడా సార్థకాలు. “మన వంశంబున 
వృత్తంబును” - ఆనందాశ్రమ(ప్రతి. 
క. 'అనిన విని యాజ్ఞసేని యనాదర మందస్మిత సుందర వదనారవింద యయి యతని కిట్లనియె. 111 
ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని చెప్పగా విని; యాజ్ఞసేని= (ద్రౌపది; అనాదర= అనాదరంతో కూడిన; మందస్మిత= చిరునవ్వు 
చేత; సుందర= అందమయిన; వదన+అరవింద+అయి= ముఖపద్మం కలదయి; అతనికిన్‌= ధర్మరాజు(కు)తో; ఇట్టు+అనియెన్‌= 
ఇట్టా అన్నది. 
తాత్పర్యం: ధర్మరాజు భయాన్ని (ద్రౌపది అర్థంచేసికొన్నది. అతడి మాటలకు స్పందించింది. చిరునవ్వుతో తన అనాదర 
భావాన్ని వ్యక్తం చేసింది. 
విశేషం: నవ్వులు అనేక రకాలు. మూలంలో లేని (ద్రౌపదియొక్క 'అనాదర మందహాసం” తిక్కన సృష్టి, ద్రౌపది నవ్వులో 'అనాదరణ' 
కనిపించటంలో * నాకు తెలియదా? మీ రంతగా చెప్పాలా?” అనే భావాలు వ్యక్తమవుతున్నాయి. “గతంలో ఎన్నో ఇబ్బందుల 
నుండి బయటపడిన నాకు ఇటువంటివి (క్రొత్తవి కావు. అయినా తుంటరులను నేను లెక్కచేయను. వారు నన్నేమి చేయలేరు. 
అది నాకు సమస్య కాదు'- అనే భావం నవ్వులో ధ్వనింప చేసింది. (ద్రుపదుడికి యజ్ఞసేనుడని మరొక పేరుంది. అతడి కుమార్తె 
యాజ్ఞసేని. తిక్కన ఈ పదాన్ని సాభిప్రాయంగా వాడాడు. 
క “ఆరయ నెందును గౌరవ । భారం బెడలంగనీక పాతివ్రత్యా 

చారము మై వర్తింతురు । సైరంద్రీ జాతివారు సౌజన్యమునన్‌. 112 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 53 
ప్రతిపదార్థం: ఆరయన్‌= బాగా పరిశీలిస్తే; సైరంధ్రీ జాతివారు= సైరంధ్రీ జాతివారు; ఎందును= ఎక్కడైనా; గౌరవభారంబు= 
మహత్తరమయిన మర్యాద; ఎడలంగన్‌+ఈక= పోనీకుండా; పాతివ్రత్య+ఆచారము మైన్‌= పతివ్రతకు తగిన ప్రవర్తనతో; 
సౌజన్యమునన్‌= మంచితనంతో; వర్తింతురు= ప్రవర్తిస్తారు. 


తాత్పర్యం: సైరంధ్రీజాతివారు గౌరవం కలవారు. తమ గౌరవాన్ని ఎప్పుడూ కాపాడుకొంటారు. సౌజన్యబుద్దితో 
ప్రవర్తిస్తారు. పాతివ్రత్యంతో నడచుకొంటారు. 


క కావున నుచితము లగు నా । కా వెంటం గొలిచి తిరుగునప్పుడు, మితభా 
షా విరచనమును, వ్రతసం । భా వనమును గౌరవంబు€ బాపభయంబున్‌.” 113 


ప్రతిపదార్థం: కావునన్‌= అందుచేత; నాకున్‌= నాకు; ఆ వెంటన్‌= ఆ పనిమీద; కొలిచి తిరుగునప్పుడు= సేవించి తిరిగేవేళ; 
మిత భాషావిరచనమును= ముక్తసరిగా మాట్టాడటమున్నూ; వ్రతసంభావనమును= పాతివ్రత్య వ్రతాదరణమున్నూ, అజ్ఞాతవాసం 
యొక్క ఆంక్షలున్నూ; గౌరవంబున్‌= మర్యాదయున్నూ; పాపభయంబున్‌= పాపభీతియున్నూ; ఉచితములు+అగున్‌= (నాకు) 
తగినవిగా ఉంటాయి. 


తాత్పర్యం: సైరం(ధ్రిగా నేను నాకు తగిన పనులు చేస్తుంటాను. తక్కువగా మాటలాడతాను. పాతి వ్రత్యనియమాన్ని, 
అజ్ఞాతవాస కాలనియమాలను గుర్తుంచుకొంటాను. పాపభీతిని వదలిపెట్టను. గౌరవం కాపాడతాను.” 


క. అని చెప్పిన విని 'యగుంబొ'। మ్మని కైకొని ధర్మ్యతనయు. 'డందఅిమును ని 

ట్లనపాయత వర్తిల్లుద' । మని తమ్ములతోడ నిశ్చయంబుగం బలికెన్‌. 114 
ప్రతిపదార్థం: అని= అని; చెప్పినన్‌= చెప్పగా; విని= విని; అగున్‌+పొమ్ము= అవుతుందిలే (తెలుగులో సరేలే పో అని అంగీకారాన్ని 
తెలిపీ జాతీయం ఇది); అని= సరేనని; కైకొని= అంగీకరించి; ధర్మతనయుండు= ధర్మరాజు; అందజణమును= అందరమూ; 


ఇట్టు= ఈ విధంగా; న+అపాయతన్‌= ఎటువంటి ఆపదలు లేకుండా; వర్తిల్లుదము= అజ్ఞాతవాసకాలంలో సంచరిద్దాం; అని= 
అని; తమ్ములతోడన్‌= తన తమ్ముళ్ళతో; నిశ్చయంబుగన్‌= నిర్దారణగా; పలికెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: [ద్రౌపది మాటలను విన్న ధర్మరాజు సరేనని ఒప్పుకొన్నాడు. అందరమూ నిరపాయంగా అజ్ఞాతవాసకాలాన్ని 

గడుపుదాం” అని తమ్ముళ్ళతో చెప్పాడు. 

వ. ఇవ్విధంబునంగార్యంబు నిర్ణయించి, 'మన యగ్నిహోత్రంబుల నెల్ల ధౌమ్యులు రక్షించువారు; వంటలవారును 
మహానసాధ్యక్షులును బాంచాలీపరిచారికలును ద్రుపదపురంబున నిలుచువారు; రథంబులుగొని 
యింద్రసేనాదులైన సారథులు ద్వారకానగరంబున కరుగువారు; వీ రెల్లను దమ్మెవ్వరైనను మన వార్త లడిగిరేని 
'ద్వైతవనంబున మమ్ము విడిచి పోయి రట యెటుంగి మనంగల వా' రని చెప్పి యిత్తెజంగున నభ్యంతర 
పరివారంబు నెల్ల నియోగించి వీడుకొలిపె; నయ్యవసరంబున ధౌమ్యుండు పాండుకుమారుల కి ట్లనియె.1 15 

ప్రతిపదార్థం: ఇవ్విధంబునన్‌= ఈ పద్దతిలో; కార్యంబు= అజ్ఞాతవాసకాలంలో మెలగవలసిన పద్దతిని (కర్తవ్యాన్ని); నిర్ణయించి= 


నిశ్చయించుకొని; మన= మనయొక్క; అగ్నిహోత్రంబులన్‌ ఎల్లన్‌= అగ్నిహోత్రాలనన్నింటిని; ధౌమ్యులు= ధౌమ్యుడు (బహువచనం 
గారవవాచకం); రక్షించువారు= రక్షిస్తారు; వంటవారును= వంటలవారు; మహానస+అధ్యక్షులును= వంటశాలకు అధిపతులు; 


54 శ్రీమదాంధ్ర మహాభారతము 


పాంచాలీ పరిచారికలును= (ద్రౌపది సేవకురాండ్రు; (ద్రుపదపురంబునన్‌= (ద్రుపద మహారాజు పట్టణమయిన అహిచ్చత్రమనే 
నగరంలో; నిలుచువారు= ఉంటారు; రథంబులు+కొని= రథాలను తీసికొని; ఇంద్రసేన+ఆదులు+ఐన సారథులు= ఇంద్రసేనుడు 
మొదలయిన సారథులు; ద్వారకా నగరంబునకున్‌= ద్వారకా నగరానికి; అరుగువారు= వెళ్ళుతారు; వీరు+ఎల్లను= వీరందరూ; 
తమ్మున్‌= తమను; ఎవ్వరు+ఐననున్‌= ఎవరైనా; మనవార్తలు= అజ్ఞాతవాస (ప్రదేశం గురించిగాని, పాండవుల భావికర్తవ్యాన్ని 
గురించిగాని; అడిగిరి+ఏనిన్‌= అడిగినట్టయితే; ద్ర్వైతవనంబునన్‌= ద్వైతవనంలో; మము శన్‌+విడిచి= మమ్మల్ని వదలిపెట్టి; పోయిరి= 
వెళ్ళారు; అట= ఆపై; ఎణుంగము= (తర్వాతి సంగతి) తెలియదు; అనన్‌+కలవారు= అని చెప్పవలెను; అని, చెప్పి= అని పలికి; 
-ఈ+ తెజంగునన్‌= ఈ విధంగా; అభ్యంతర పరివారంబు+ఎల్లన్‌= అంతఃపురాలలో పనిచేసే ఆంతరంగిక సిబ్బందినంతటిని; 
నియోగించి= నియమించి; వీడుకొలిపెన్‌= పంపివేశాడు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; ధౌమ్యుండు= పాండవుల 
పురోహితుడ యిన ధౌమ్యుడు; పాండుకుమారులకున్‌= పాండు మహారాజు కుమారులయిన ధర్మరాజాదులకు; ఇట్టు+ అనియెన్‌= 
ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ధర్మరాజు కర్తవ్యం నిశ్చయించాడు. ఆటుపై అగ్నిహోత్రరక్షణకు ధౌమ్యుడిని నియోగించాడు. వంటలవారు, 
పాంచాలీ పరిజనం (ద్రుపదుడి నగరానికి వెళ్ళాలని చెప్పాడు. ఇంద్రసేనుడు మొదలయిన సారథులు ద్వారకా నగరానికి 
వెళ్ళాలని ఆదేశించాడు. ఎవరయినా మా గురించి వివరాలు అడిగితే 'ద్వైతవనంలో మమ్మల్ని వదలిపెట్టి వెళ్ళారు. ఆ 
తరువాతి సంగతి మా కేమీ తెలియదు' అని చెప్పాలి - అని ఆదేశించాడు. ఆభ్యంతర పరివారాన్ని పంపివేశాడు. ఆ 
తరువాత ధౌమ్యుడు పాండవులతో ఇట్టా అన్నాడు. 


విశేషం: 1. “దుపదుల రాజధాని గంగకుత్తరమున అహిచ్చ(త్రమై యుండెను. అహిచ్చ(త్రము (ప్రస్తుతమున సంయుక్త ప్రాంతమందలి 
రామాపురమునకు సమీపమున గలదు. (ద్రుపదుని మజీయొక రాజధాని కాంపిల్యము. ఇది గంగకు పడమటి యొడ్డున 
నుండవచ్చును”- (చర్ల నారాయణశా'స్తి- మహాభారతమీమాంస-మూడవభాగము (1984, పు. 231. 


2. 'రక్షించువారు, నిలుచువారు, అడుగువారు” మొదలైన విధ్యర్థక (క్రియలు ధర్మజుడి ప్రభుతను వ్యక్తంచేస్తూ “ప్రభు 
సమ్మితంగా' రాణిస్తున్నాయి. 


3. రాజుకు-బాహ్యాపరి వారం, ఆభ్యంతరపరివారం, ఆత్మీయపరివారం-అని మూడురకాల పరివారాలుంటాయి. 
ధర్మజుడివెంట తమ తమ అగ్నిహోత్రాలతోసహా అనుసరిస్తున్న విప్రవర్యులు బాహ్యపరివారం. వీరు సేవకులు కారు. 
మిత్రులవంటివారు. సేవకవృత్తిలో ఉండి రాజును సేవించే ఆంతరంగికులు ఆభ్యంతరపరివారం. ఈ వచనంలో చెప్పబడిన 
వారే, ధౌమ్యుడు పురోహితుడు. అతడు ఆత్మీయపరివారంలో చేరతాడు. ఒక్కొక్కపరివార వర్గం పాండవులను వీడిపోయే 
క్రమం చెప్పటంలో తిక్కన (ప్రదర్శించిన లోకజ్ఞత విశిష్టం. ధర్మరాజు (బ్రాహ్మణులకు నమస్కరిస్తూ కన్నీళ్ళతో సాగనంపాడు. 
(1.46.57); ఆభ్యంతర పరివారాన్ని ఆజ్ఞాపించి సాగనంపాడు (1.115); ధౌమ్యుడిని అగ్నిహో(తుడి వలె గౌరవిస్తూ (ప్రదక్షిణ 
నమస్కారాలు చేసి సెలవుతీసికొని వెళ్ళిపోయాడు (1.146.147). ధర్మజుడి బౌచిత్యవర్తనానికి ఈ మూడువీడ్కోలులు ముచ్చటైన 


ఉదాహరణలు. (సంపా.) 


ధౌమ్యుడు పాండవులకు సేవాధర్మంబు లెటింగించుట (సం.4-4-6) 


క. “ఎటింగెడు వారికి నైనను । గజిపక తక్కరుచిత ప్రకారము శుభముం 
గొఅలు హితు; లట్లగుట నం । దటికును జెప్పంగ వలయు. దగియెడు బుద్దుల్‌. 116 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 55 
ప్రతిపదార్థం: ఎటిణౌడువారికిన్‌+ఐనను= తెలిసినవారికయినా; ఉచిత (ప్రకారము= తగిన పద్దతిలో; శుభమున్‌= శుభమును; 


కొణలు= కోరే; హితులు= స్నేహితులు, మేలు కోరేవారు; కణపక తక్కరు= ఉపదేశం చేయకుండా వదలిపెట్టరు; అట్టు+అగుటన్‌= 
అందుచేత; తగియెడు బుద్దుల్‌= ఉచితమైన నీతులు, హితోక్తులు; అందణకును= అందరికి; చెప్పంగవలయున్‌= చెప్పాలి. 


తాత్సర్యం: లోకంలో తెలిసినవా రెందరో ఉండవచ్చును. కాని, (శ్రేయోభిలాషులయినవారు అటువంటివిజ్ఞులకు కూడా 
బుద్దులు చెప్పకుండా ఉండలేరు. అందుచేత అదనెరిగి అందరికీ తగిన బుద్దులు చెప్పవలసిందే. 


వ. _ అదియునుం గాక. 117 
ప్రతిపదార్దం: అదీ కాక. 
అణ 


తే. కౌరవాన్వయజాతులై గారవమున. । బెరి(గినట్టి మీ రొండొక నరునిం గొలిచి 
వ వ జ 
మసలి వర్తిల్లి మానావమానములకు । నోర్షి, యడ(కువతోడన యునికి యరిది. 118 
ప్రతిపదార్థం: కౌరవ+అన్వయజాతులు+ఐ= కౌరవ వంశంలో పుట్టినవారై; గారవమునన్‌= గౌరవంతో, గొప్పతనంతో; పెరింగిన 
అట్టి మీరు= పెరిగినటువంటి మీరు; ఒండొక= మరొక; నరునిన్‌= మానవమా(త్రుని; కొలిచి= సేవించి; మసలి వర్తిల్లి= అణగిమణగి 


నడచుకొని; మాన+అవమానములకున్‌= గౌరవానికీ, అవమానానికీ; ఓర్చి= సహించుకొని; అడ(కువ తోడన్‌+అ= అణగిమణగి 
వినయంతో; ఉనికి= ఉండటం; అరిది= కష్టం. 


తాత్సర్యం: మీరు కురువంశంలో పుట్టినవారు. గౌరవంగా పెరిగినవారు. మీవంటివారు మరొక సామాన్య 
మానవమా(త్రుడిని సేవిస్తూ మానావమానాలు సహిస్తూ అణగిమణగి సవినయంగా ఉండటం వీలుకాని పని. 


క. వాలి వివిధా స్త విద్యా। జ్వాలల వెలుగొందు పాండవజ్వలనం బా 

భీలత మండం దొడరిన(। గాల విరోధంబు మటిచి కార్యము దప్పున్‌. 119 
ప్రతిపదార్థం: వాలి= విజృంభించి; వివిధ+అ(స్తవిద్యాజ్యాలలన్‌= అనేకరీతులయిన అగస్రవిద్యలనే మంటలతో; వెలుగొందు= 
(ప్రకాశించే; పాండవజ్వలనంబు= పాండవు లనే అగ్ని; కాలవిరోధంబు మజచి= ప్రతికూలరూపమయిన కాలాన్ని మరిచి; ఆభీలతన్‌= 


భయంకరంగా; మండన్‌+తొడరినన్‌= మండటం మొదలు పెట్టితే; కార్యమున్‌+తప్పున్‌= అజ్ఞాతవాసంలో రహస్యంగా జీవితం 
గడపవలసిన కార్యం చెడిపోతుంది. 


తాత్పర్యం: వివిధా(స్రాలు మంటలవంటివి. వాటిని ధరించే పాండవులు అగ్నులవంటివారు. అటువంటి పాండవులు 
కాలవిరోధాన్ని మరచిపోకూడదు. కాదని మరచి మండిపడితే అనగా బాహాటంగా పరాక్రమాదులను ప్రదర్శిస్తే తమ 
ఉనికిని బహిర్గతం చేసికొంటారు. అజ్ఞాతవాసం భంగమవుతుంది. కార్యం చెడిపోతుంది. 


విశేషం: అలం: రూపకం. పాండవులు మొదట ఆయుధాలను దాచిపెట్టుకొనాలి అని సూచన. (సంపా) 


వ. కావునమీకునప్రమాదార్థంబుగా నా నేర్చిన విధంబున నుపదేశం బవశ్యకర్తవ్యంబు; రాజులం గొలిచి యెమ్మెయి 
నయినను బ్రదుకు జనంబులు గీడునుం బొరయకుండునట్టి సాధారణ నీతి సంక్షేప రూపంబున నెజింగించెద 
సావధానులరయి వినుండు. 120 


56 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: కావునన్‌= అందుచేత; మీకున్‌= మీకు; అప్రమాద+అర్థంబు= ఏమరుపాటు కలుగకుండా; నా నేర్చిన విధంబునన్‌= 
నే నెరిగిన రీతిని; ఉపదేశంబు= హితవు చెప్పటం; అవశ్య కర్తవ్యంబు= తప్పక చేయదగినపని; రాజులన్‌+కొలిచి= (ప్రభువులను 
సేవించి; ఏ+మెయిన్‌+అయినను= ఏ విధంగానయినా; (బ్రదుకు, జనంబులు= జీవితాన్ని గడిపేవారు; కీడునున్‌+పారయక+ 
ఉండునట్టి= హాని కలుగకుండా ఉండే; సాధారణనీతి= సామాన్యంగా పాటించేవర్తన విధానం; సంక్షేపరూపంబునన్‌= సంగ్రహంగా; 
ఎజీంగించెదన్‌= తెలుపుతాను; సావధానులరు+అయి= ఏకా(గచిత్తం కలవారై; వినుండు= వినండి. 


తాత్సర్యం: మీకు ఎటువంటి ప్రమాదం కలుగకుండా ఉండాలని నా ఆశయం. అందుచేత నాకు చేతనయిన విధంగా 
ఉపదేశం చేస్తాను. రాజులను సేవించి జీవించే వారు కడు జాగ్రత్తగా ఉండాలి. అందువలన రాజసేవలో ఇబ్బందులకు 
లోనుగాని విధంగా సాధారణనీతిని సంగ్రహంగా చెప్పుతాను. (శ్రద్దగా వినండి. 


క. తగ జొచ్చి తనకు నర్హం । బగు నెడ( గూర్చుండి రూప మవికృతవేషం 
బుగ సమయ మెటింగి కొలిచిన । జగతీవల్లభున కతండు సమ్మాన్యు. డగున్‌. 121 


ప్రతిపదార్థం: తగన్‌= తగినట్టు; చొచ్చి= సభాప్రాంగణంలోకి ప్రవేశించి; తనకున్‌= తనకు; అర్హంబు+అగు+ఎడన్‌= తగినచోట; 
కూర్చుండి= కూర్చొని; రూపము= తన రూపం; అవికృతవేషంబుగన్‌= వికారం కాని వేషం కలిగి ఉండేటట్టు; సమయము+ఎటి6 
గి= సమయం తెలిసికొని; కొలిచినన్‌= సేవించినట్టయితే; జగతీవల్లభునకున్‌= రాజుకు; అతండు= అతడు; సమ్మాన్యుండు+అగున్‌= 
గారవించదగినవాడవుతాడు. 


తాత్సర్యం: తగిన పద్దతిలో సభలోనికి అడుగుపెట్టాలి. తన స్టానానికి తగిన ఆసనంలో కూర్చొనాలి. తన రూపంగాని 
వేషంగాని వికృతంగా ఉండకుండా చూచుకొనాలి. సమయం తెలిసికొని మసలుకొంటూ సేవించాలి. అట్టా చేయగల 
వ్యక్తి రాజుకు గౌరవార్డుడౌతాడు (రాజు యొక్క గారవానికి పాతుడౌతాడు). 


విశేషం: రాజులు సహజంగా అధికారదర్పంవలన తరచూ కోపపడతారు. కొలువుకూటంలో అంగీకారం లేక (ప్రవేశించడం వారి 
ఆగ్రహానికి కారణమవుతుంది. అట్లాగే అర్హతలకు అనుగుణంగా వేసిన ఆసనాలు గుర్తించి తన తాహతుకు తగిన స్థలంలో కూర్చొనాలి. 
లేకపోతే మర్యాదను అతి(క్రమించినట్లవుతుంది. సభలో రాజు ప్రసంగించేవేళ సమయం చూసి తనకు అవకాశం కలిగినప్పుడు 
మా(త్రమే మాట్లాడటం మంచిది. లేకుంటే అనవసర (ప్రసంగ మవుతుంది. సభలోనివారు నాగరకులు. నాగరకుల వేషానికి 
భిన్నంగా వేషధారణ పనికిరాదు. అంతేకాకుండా వికృతవేషంతో (ప్రవేశించడం 'ఎబ్బెట్టుగా' కూడా ఉంటుంది. 


క. 'నరనాథుం గొలిచి యలవడ.। దిరిగితి నా కేమి యనుచు. దే(కువ లేమిన్‌ 
మరియాద దప్ప మెలగిన(। బురుషార్ధంబునకు హాని పుట్టకయున్నే? 122 
ప్రతిపదార్థం: నరనాథున్‌= రాజును; కొలిచి= సేవించి; అలవడన్‌= మిగుల పరిచితుడయ్యేటట్టు; తిరిగితిన్‌= తిరిగాను; నాకున్‌= 


నాకు; ఏమి?= ఏమౌతుంది?; అనుచున్‌= అంటూ; తేంకువ లేమిన్‌= జంకు గొంకు లేకుండా; మరియాద+తప్పన్‌+*మెలంగినన్‌= 
హద్దుమీరి (ప్రవర్తిస్తే; పురుషార్థంబునకున్‌= పురుష ప్రయోజనానికే; హాని+పుట్టక+ఉన్న?= కీడు కలగకుండా ఉంటుందా?. 


తాత్పర్యం: నేను రాజు కొలువులో ఉన్నాను. రాజుతో చనువుగా తిరుగుతున్నాను. నా కేమిటి?- అని అనుకొంటూ 
నిర్భయంగా మర్యాద నతి(క్రమించి నడచుకొంటే మొదటికే మోసం వస్తుంది. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 57 
ఉ. రాజగ్భృహంబుకంటె నభిరామముగా నిలు గట్టం గూడ, దే 
యోజ నృపాలుం డాకృతికి నొప్పగు వేషము లాచరించు, నే 
యోజ విహారముల్‌ సలుప నుల్లమునం గడువేడ్కసేయు, నే 
యోజ విదగ్గు(డై పలుకు; నొడ్డులకుం దగ దట్లు సేయంగన్‌. 123 


ప్రతిపదార్థం: రాజగృహంబుకంటెన్‌= రాజుగారి ఇంటికన్నా; అభిరామముగాన్‌= అందంగా; ఇలు= ఇల్లు; కట్టన్‌+కూడదు= 
కట్టగూడదు; నృపాలు(డు= రాజు; ఏ+ఓజన్‌= ఏరకంగా; ఆకృతికిన్‌= ఆకారానికి; ఒప్పు+అగు= తగిన; వేషములున్‌= వేషధారణలు; 
ఆచరించున్‌= ఆచరిస్తాడో; ఏ+ఓజన్‌= ఏ విధంగా; విహారముల్‌= విహారాలను; చలుపన్‌= చేయడానికి; ఉల్లమునన్‌= మనస్సులో; 
కడువేడ్క+చేయున్‌= బాగా ఇష్టపడుతాడో; ఏ+ఓజన్‌= ఏ విధంగా; విదగ్గుండు+ఐ= నేర్చరియై; పలుకున్‌= మాట్లాడతాడో; 
ఒడ్డులకున్‌= ఇతరులకు; అట్టు చేయంగన్‌= ఆ విధంగా చేయటం; తగదు= తగదు. 


తాత్సర్యం: రాజుగారి ఇంటికన్నా అందంగా ఇల్లు కట్టుకొనకూడదు. రాజుగారి వేషధారణ పద్దతిలో తాను దుస్తులు 
తొడుగుకొనకూడదు. రాజు చేసే విహారంవలె తానూ విహరించకూడదు. రాజు మాట్లాడే పద్దతిలో తాను మాట్లాడటం 
తగదు. 

నిశేషం: రాజులు సహజంగా అందరికంటె అధికంగా ఉండాలని అనుకొంటారు. రాజసం వారి లక్షణం. అందుచేత సేవకులు 
రాజుకంటె ఎందులోనూ అధికులుగా ఉండరాదు. రాజభవనంకంటె ఎత్తెన భవనాన్ని సేవకుడు కట్టుకుంటే సంపదలో రాజుకంటె 


మించిన వాడనే స్ఫూర్తి కలుగుతుంది. అది ఆర్థికమైన ఆధిక్యం. వేషధారణం వైభవానికీ, విహారం విలాసానికీ సంబంధించినవి. 
ఆయా రంగాలలో కూడా సేవకుడు తన ఆధిక్యాన్ని ప్రదర్శించకుండా అణకువతో జీవించటం మంచిది. (సంపా.) 


కు పుత్రులు పాత్రులు భ్రాతలు । మిత్రు లనరు రాజు లాజ్ఞ మిగిలిన చోటన్‌ 

శత్రుల కాం దమయలుకకు(। బాత్రము సేయుదురు నిజశుభస్థితి పొంటెన్‌. 124 
ప్రతిపదార్థం: రాజులు= రాజులు; ఆజ్ఞ= తమ ఆజ్ఞ; మిగిలినచోటన్‌= అతిక్రమించే చోట; పుత్రులు= కొడుకులు; పౌత్రులు= 
మనుమళ్ళు; (భ్రాతలు= సోదరులు; మిత్రులు= స్నేహితులు; అనరు= అని భావించరు; నిజశుభస్థితి పొంటెన్‌= తన భద్రమైన 
స్థితికొరకు; శత్రువులు+ఐన= శత్రువులే; కాన్‌= అయినట్టుగా; తమ అలుకకున్‌= తమ కోపానికి; పాత్రము+చేయుదురు= 
గురిచేస్తారు. 
తాత్సర్యం: తమ ఆజ్ఞను మీరినవారిని కొడుకులనిగాని, మనుమలనిగాని, సోదరులనిగాని, స్నేహితులనిగాని రాజులు 
పరిగణించరు. తమ మేలుకొరకు, భద్రతకొరకు వారిని శత్రువులుగానే పరిగణిస్తారు. కోపం పెంచుకొని వారి అంతు 
చూస్తారు. 
విశేషం: రాచరికం ముళ్ళకిరీటం వంటిది. రాజకీయాలలో నీతిని పాటించేవారు అరుదు. అందువలన రాజశాసనాన్ని ధిక్కరించే 
వాడెవ్వుడైనా రాజధిక్కారం చేసినవాడె బొతాడు. ధిక్కారాన్ని రాజు సహించడు. చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టవలెనని- పుత్రుడైనా, 
తమ్ముడైనా, మి(త్రుడైనా, పౌత్రుడైనా అతడిని శత్రువుగానే భావించి ని[గ్రహిస్తాడు. కోపించి చంపుతాడుకూడా, కాబట్టి రాజాజ్ఞాధిక్కారం 
సేవకుడికి హానికరం. (సంపా 
క. చనువాని చేయుకార్యం । బున కడ్డము సొచ్చి నేరుపున మెలంగుచుందా 

నును బయింబూసికొనుటం దన । మును మెలంగిన మెల(కువకును ముప్పగు( బిదపన్‌. 125 


58 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: చనువాని చేయుకార్యంబునకున్‌= చెల్లుబడి కలిగినవాడు చేసేపనికి; అడ్డము+చొచ్చి= అడ్డుగా ప్రవేశించి; నేరుపునన్‌= 
నేర్పుతో; మెలంగుచున్‌= (ప్రవర్తిస్తూ; తానును= తాను; పయిన్‌+పూనుకొనుటన్‌= తగుదునమ్మా అంటూ ఆ పనిని మీదవేసికొనటం; 
పిదపన్‌= ఆ తరువాత; తన= తనయొక్క; మును= ముందు; మెలంగిన= ప్రవర్తించిన; మెల(కువకును= జాగరూకతతో కూడిన 
ప్రవర్తనకుకూడా; ముప్తు+అగున్‌= ముప్పే అవుతుంది. 


తాత్సర్యం: ఏదయినా సరే సాధించుకొనగలిగిన సమర్భుడి పనికి అడ్డు వెళ్ళకూడదు. అట్టా అడ్డువెళ్ళి తగుదునమ్మా 
అంటూ ఆ కార్యాన్ని మీదవేసికొని, నేర్పును ప్రదర్శిస్తూ పూసుకుతిరిగితే అసలుస్థితికి కూడా ముప్పురాక తప్పదు. 


ఆ. రాజునొద్దంబలువురకు సంకటంబు గాం దిరుగు పనుల నెంత తేజ మయిన 
వాని బుద్ది గలుగు వా రొల్ల; రవి మీ(ద(। జేటు తెచ్చు టెట్లు సిద్ద మగుట. 126 


ప్రతిపదార్థం: రాజు+ఒద్దన్‌= రాజుదగ్గర; పలువురకున్‌= అనేకులకు; సంకటంబు+కాన్‌= ఇబ్బంది కలిగేటట్టు; తిరుగుపనులన్‌= 
మెలగే పనులవలన; ఎంత తేజము+అయినన్‌= ఎంతతేజస్సు ఉన్నా; అది= ఆ (ప్రవర్తన; మీందన్‌= తర్వాతికాలంలో; చేటు 
తెచ్చుట= ఇబ్బంది కలిగించటం; సిద్దము+అగుటన్‌= తథ్యం కావటం చేత, వానిన్‌= ఆ పనులకు; బుద్దికలుగువారు= 
తెలివయినవారు; ఒల్లరు= అంగీకరించరు. 


తాత్సర్యం: రాజుతో సన్నిహితంగా ఉండటంలో తప్పు లేదు. కాని, రాజువద్ద ఉండే చాలామందికి కష్టం కలిగించే 
పనులలో మా(త్రం జోక్యం పనికిరాదు. అటువంటి పనులవలన సేవకుడి శక్తి బహిర్గతం కావచ్చును. కాని, ఆ తర్వాత 
హాని కలగటం మాత్రం తథ్యం. అందుచేత తెలివిగలవారు అటువంటి పనులకు ఇష్టపడరు. 


క్ర ఊరక యుండక, పలువుర । తో రవ మెస(గంగ( బలుక( దొడరకయు, మదిం 
జేరువ గల నాగరికులు(। దారు గలసి పలుక వలయు ధరణీశుకడన్‌. 127 


ప్రతిపదార్థం: ధరణీ+ ఈశుకడన్‌= రాజుదగ్గర; ఊరక+ఉండక= మౌనంగా ఉండక; పలువురతోన్‌= చాలమందితో; రవము+ఎసం 
గంగన్‌= ఆర్భాటాలు (ప్రకటిస్తూ; పలుకన్‌+తొడరకయున్‌= మాటలాడటం మొదలుపెట్టక; మదిన్‌= మనస్సులో; చేరువ= సాన్నిహిత్యం; 
కల= కలిగిన; నాగరికులున్‌= నాగరికులును; తారున్‌= తామును; కలసి= కలసి; పలుకవలయున్‌= మాట్లాడటం సబబు. 


తాత్సర్యం: రాజు దగ్గర మౌనంగానూ ఉండకూడదు. అట్టా అని పదిమందితో ఆర్భాటంగా మాట్లాడటం పనికిరాదు. 
తనకు దగ్గరివారైన కొలువుకాండ్రతో కలిసి తాను రాజుతో మాట్లాడటం సబబు. 


క. వేటొక తెటి(గున నొరులకు । మాజాడక యునికి లెస్స మనుజేంద్రుకడం; 
దీటిమి గల చోటులందా । మీటి కడంగి వచ్చి పంపు మెయికొన వలయున్‌. 128 


ప్రతిపదార్థం: మనుజ+ఇం(ద్రుకడన్‌= రాజుదగ్గర; ఒరులకున్‌= ఇతరులకు; వేజొక తెజంగునన్‌= ఇంకొకపద్దతిలో, వ్యతిరేక 
ధోరణిలో; మాణు+ఆడక+ఉనికి= సమాధానం (బదులు) చెప్పకుండా ఉండటం; లెస్స= మంచిది; తీఖమి= అక్కర; కలచోటులన్‌= 
ఉన్నచోటులలో; తాన్‌= తానే; మీటీ కడంగి వచ్చి= పూనుకొని ముందుకు వచ్చి; పంపు= రాజాజ్ఞను; మెయికొనవలయున్‌= 
అంగీకరించాలి. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 59 
తాత్సర్యం: తాను రాజుదగ్గర ఉన్నప్పుడు వ్యతిరేకత తోచే విధంగా ఇతరులకు సమాధానం చెప్పకూడదు. అవసరం 
ఏర్పడితే మాత్రం తనంతట తానే ముందుకు వచ్చి రాజాజ్ఞను నిర్వర్తించాలి. 

Sy 


చ. ధరణిపు చక్క( గట్టెదురు దక్కి పిటుందును గాని యట్లుగా 
నిరుగెలనం దగం గొలిచి యే మనునో, యెటు సూచునొక్కొ! యె 
వ్వరి దెస నెప్పు డే తలంపు వచ్చునొ యీతని కంచు. జూడ్కిసు 
స్థిరముగ దన్ముఖంబునన చేర్చుచు నుండుట నీతి కొల్వునన్‌. 129 


ప్రతిపదార్థం: ధరణిపు= రాజుయొక్క; చక్కన్‌= సమక్షంలో; కడు+ఎదురు+దక్కి= సూటియైన ఎట్టఎదుట ఉండటాన్ని వదలిపెట్టి; 
పియిందును= వెనుకవైపును; కాని+అట్టుగాన్‌= కాని విధంగా; ఇరు+కెలనన్‌= రెండుపక్కలా; తగన్‌= తగునట్లు; కొలిచి= 
సేవించి; ఏమి+అనునో= ఏమి అంటాడో; ఎటు చూచున్‌+ఒక్కొ= ఎటువైపు చూస్తాడో; ఈతనికిన్‌= ఈతనికి (రాజుకు); 
ఎవ్వరిదెసన్‌= ఎవరి పట్ట; ఎప్పుడు= ఎప్పుడు; ఏ తల(పు= ఎటువంటి అభిప్రాయం; వచ్చునొ= వస్తుందో (కలుగుతుందో); 
అంచున్‌= అంటూ; చూడ్కి= చూపు; సుస్థిరముగన్‌= నిశ్చలంగా; తత్‌+ముఖంబునన= ఆ రాజు ముఖంమీదనే; చేర్చుచున్‌= 
ఉంచుతూ; కొల్వునన్‌= సభలో; ఉండుట= ఉండటం; నీతి= న్యాయం. 


తాత్పర్యం: కొలువులో రాజుకు మరీ ఎట్టఎదురుగానూ ఉండకూడదు. అట్లాగని వెనుకవైపూ ఉండకూడదు. ఏదో ఒక 
ప్రక్కన నిలబడి సేవించాలి. ఏమంటాడో, ఎటు చూస్తాడో, ఎవరిని చూస్తే ఎటువంటి ఆలోచన కలుగుతుందో - 
మొదలయిన భావాలను మనసులో ఉంచుకొని రాజుముఖంమీదనే దృష్టి సారించి సభలో మెలగాలి. 


క. నగకళులలోపలి మాటలు | దగునే వెలి నుగ్గడింప( దన? కేర్పడ నొం 
డుగడం బుట్టిన బతి విన । నగుపని చెప్పెడిది గాక యాతనితోడన్‌. 130 
ప్రతిపదార్థం: నగళులలోపలి= అంతఃపురాలలోని; మాటలు= మాటలు; వెలిన్‌+ఉగ్గడింపన్‌= పైకి చెప్పటం (బయట పెట్టటం); 


తనకున్‌= తనకు(సేవకుడికి); తగునే?= తగునా?; ఏర్పడన్‌= స్పష్టంగా; ఒండుకడన్‌+పుట్టినన్‌= మరో చోట (అటువంటి మాటలు 
వినటం) సంభవిస్తే; పతి= రాజు; వినన్‌+అగు= వినదగిన; పని= విషయం; ఆతనితోడన్‌= రాజుతో; చెప్పెడిది+కాక= చెప్పాలి. 


తాత్సర్యం: అంతఃపురాలలోని మాటలు ఎప్పటికీ బయటపెట్టరాదు. ఇతరత్రా మరెక్కడయినా రాజుకు సంబంధించిన 
మాటలు వింటే ముందు ఆలోచించాలి. ఆ తరువాత ఆ మాటలు రాజు వినదగినవయితే చెప్పాలి. 


విశేషం: అంతఃపుర విశేషాలు బయట పాొక్కితే ఆరా తీస్తారు. చెప్పినవాని ప్రాణం నిలవదు. అలాగే సేవకుడు ఇతరత్రా తనకు 
తెలిసిన విషయం రాజుకు చెప్పకపోయినా తప్పే. అయితే సేవకుడు అందులో కొంత విచక్షణ చూపాలి. విన్న మాటలలో అసలు 
నిజం తెలిసికొనాలి. ఆ తరువాత రాజుకు చెప్పదగినదా కాదా అని ఆలోచించాలి. రాజు వినదగినదయితేనే చెప్పాలి. అనవసరమయిన 
విషయం చెప్పరాదు. రాజుకు అ(ప్రియమయిన విషయం ఎపుడూ చెప్పరాదు. 


క. అంతిపురము చుట్టటికం ।బెంతయు( గీ, డంతకంటె నెగ్గు తదీయో 
పాంత చర కుబ్ద వామన । కాంతాదులతోడి పొందుకలిమి భటునకున్‌. 131 


60 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: భటునకున్‌= సేవకునికి; అంతిపురము చుట్టణికంబు= అంతఃపురంతో చుట్టరికం; ఎంతయున్‌+కడు= ఎంతో 
హాని కలిగిస్తుంది; తదీయ+ఉపాంతచర= అంతఃపుర సమీపంలో తిరిగే; కుబ్బవామన కాంతాదులతోడి= గూనివారు, పొట్టివారు, 
పరిచారికలు మొదలయిన వారితో; పొందు కలిమి= స్నేహం కలిగి ఉండటం; అంతకంటెన్‌= అంతకంటే; ఎగ్గు= కీడు. 


తాత్సర్యం: భటుడికి అంతఃపురంతో సంబంధం మంచిది కాదు. హానికారి. అక్కడ తిరిగే గూనివారు, వామనులు, 
పరిచారికలు మొదలగువాళ్ళతో స్నేహం అంతకంటె కీడు కలిగిస్తుంది. 


ఆ. ఉత్తమాసనములు, నుత్కుష్ట వాహనం । బులును గరుణ6 దమకు భూమిపాలు. 
డీక తార యెక్కుటెంతటి మన్నన । గలుగువారికైనం గార్య మగునె? 132 


ప్రతిపదార్థం: ఉత్తమ+ఆసనములున్‌= (శ్రేష్టమయిన ఆసనాలును (గద్దెలు); ఉత్కృష్టవాహనంబులును= మహనీయమయిన 
వాహనాలు (ఏనుగులు గుర్రాలవంటివి); కరుణన్‌= దయతో; తమకున్‌= తమకు; భూమిపాలు(డు= రాజు; ఈక= ఇవ్వకుండానే; 
తారు+అ= తామే; ఎక్కుట= ఎక్కటం; ఎంతటి= ఎంత ఎక్కువ; మన్నన= గౌరవం; కలుగువారికిన్‌+ఐనన్‌= కలవారికయినా; 
కార్యము+అగునె?= చేయదగింది జాతుందా? (కాదు). 


తాత్సర్యం: రాజు అను[గ్రహిస్తేనే ఆసనాలు అధిరోహించాలి. అట్లాగే వాహనాలు కూడా. రాజాను[గ్రహం లేకుండ 
శ్రేష్టమైన ఆసనాలు పెద్ద పెద్ద వాహనాలు తమంతట తాము ఎన్నుకొనటమో, అధిరోహించటమో ఎంతగా రాజగౌరవం 
పొంది ఉన్న వారికైనా పనికిరాదు. 


క మన్నన కుబ్దక, యవమతి । దన్నొందిన స్రుక్కబడక, ధరణీశుకడన్‌ 
మున్నున్న యట్ల మెలంగిన | యన్నరునకు శుభము లొదవు నాపద లడంగున్‌. 133 


ప్రతిపదార్థం: మన్ననకున్‌= రాజు చేసిన గౌరవానికి; ఉబ్బక= పొంగిపోకుండా; అవమతి= అవమానం; తన్ను+ఒందినన్‌= 
తనకు కలిగితే; 'స్రుక్కంబడక= (కుంగిపోకుండా; ధరణీశుకడన్‌= రాజుదగ్గర; మున్ను= పూర్వం; ఉన్న+అట్టు+అ= ఉన్నట్టే; మెల 
గిన= (ప్రవర్తించినట్టి; ఆ+నరునకున్‌= ఆ మనుష్యునకు; శుభములు= శుభాలు; ఒదవున్‌= కలుగుతాయి; ఆపదలు= ఆపదలు; 
అడంగున్‌= అణగిపోతాయి. 


తాత్సర్యం: రాజు తనను గౌరవించాడని ఉబ్బిపోరాదు. అవమానించాడని [క్రుంగిపోరాదు. ఆ రెండింటిని లెక్కించక 
వెనుకటివలెనే రాజుదగ్గర ప్రవర్తించే సేవకులకు మంచి జరుగుతుంది. ఆపదలు తొలగిపోతాయి. 


క. జనపతి యెవ్వరి నైనను । మనుప( జెటుప( బూనియునికి మది దెలియ నెటిం 
గిన యేనిందాను వెలిపు । చ్చునె మునుము న్నెట్టి పాలసుండును దానిన్‌? 134 


ప్రతిపదార్థం: జనపతి= రాజు; ఎవ్వరిన్‌+ఐనను= ఎవ్వరినైనా; మనుపన్‌= రక్షించడానికి గాని; చెణుపన్‌= చంపటానికిగాని; 
పూని+ఉనికి= సంసిద్దుడుగా ఉన్నాడని; మదిన్‌= మనసులో; తెలియన్‌+ఎటింగిన+ఏనిన్‌= బాగా తెలిసినప్పటికీ; దానిన్‌= దానిని; 
ఎట్టి పాలసుండును= ఎంత మూఢుడయినా (అవివేకి అయినా); మునుమున్ను= ముందుగానే; తాను= తాను; వెలిపుచ్చునె?= 


బయట పెట్టుతాడా? 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 61 
తాత్సర్యం: ఒక వేళ రాజు ఎవరినైనా సంరక్షించాలని అనుకొనవచ్చును. లేదా శిక్షించాలని అనుకొనవచ్చును. ఆ 
విషయాలు తనకు తెలిసినా, అవి అమలు కాకముందే సేవకుడైనవాడు తనంతట తాను బయటపెట్టేవాడు మూర్చుడు. 


విశేషం: 'నెటింగనయేనిం - ఆనందాశ్రమ (గ్రంథమాల ప్రతి. 


ఉ. ఎండకు వాన కోర్షి, తనయిల్లు ప్రవాసపుంజోటు నాక, యా 
కొండు, నలంగుదున్‌, నిదురకుం దటి దప్పెడు, డప్పి పుట్టె, నొ 
క్కండన యెట్లొకో యనక కార్యము ముట్టినచోట నేలినా 
తం డొక చాయ చూపినను దత్సరతం బని సేయు టొప్పగున్‌. 135 


ప్రతిపదార్థం: ఎండకున్‌= ఎండకూ; వానకున్‌= వానకూ; ఓర్భి= ఓర్చుకొని; తన ఇల్లు, ప్రవాసము+చోటు నాక= ఇది తనయిల్లు, 
ఇది పరాయి చోటు అనుకొనకుండా; ఆ కొండున్‌= ఆకలిగొందును; నలంగుదున్‌= నలిగి (ఆలసి) పోతాను; నిదురకున్‌+తతి 
తప్పెడున్‌= నిద్రకు సమయం మించిపోతుంది; డప్పి+పుట్టెన్‌= దాహం వేస్తున్నది; ఒక్కండన+ఎట్టు+ఒకో= ఒక్కడినే ఎట్లాగో; 

అటు అవి ౧ ౧ 
అనక= అని తలపక; కార్యము= పని; ముట్టినచోటన్‌= కలిగినచోట; ఏలిన+అతండు= రాజు; ఒక చాయ= ఒక రీతి; చూపినను= 
చూపిస్తే కూడా; తత్సరతన్‌= నిష్టతో, ఏకాగ్రతతో; పనిచేయుట= పనిచేయడం; ఒప్పు+అగున్‌= ఉచితమౌతుంది. 


తాత్సర్యం: ఎండకూ, వానకూ సహించాలి. తనయిల్లనీ, పొరుగుచోటనీ అనుకొనరాదు. ఆకలి వేస్తుంది, అలసిపోతాను, 
నిద్రకు సమయం మించిపోతుంది, దాహం వేస్తున్నది, ఒక్కడినే ఎట్టా? అనే ఆలోచనలకు అవకాశం ఎప్పుడూ 
ఇవ్వకూడదు. అనుకోకుండా రాజు ఒక పనిని సూచించినట్లయితే ఆ పనిని శ్రద్దతో, భక్తితో చెయ్యాలి. 


క తానెంత యాప్పు(డైన మ। హీనాయకుసొమ్ము పామునెమ్ములుగా లో 

నూనిన భయమున( బొరయక । మానినంగా కేల కలుగు మానము బ్రదుకున్‌? 136 
ప్రతిపదార్థం: (రాజు) తాను= తాను; ఎంత= ఎంత; ఆప్తు(డు+ఐనన్‌= కావలసినవాడైనా; మహీనాయకు సొమ్ము= రాజుసొమ్ము; 
పాము+ఎమ్ములుగాన్‌= పాము ఎముకలుగా; లోన్‌+ఊనిన= లోపల పొందిన; భయమునన్‌= భయంతో; పొరయక= (గ్రహించక; 


మానినన్‌+కాక= మానివేస్తే కాని; మానము= గౌరవం; బ్రదుకున్‌= (బ్రదుకును; ఏల కలుగున్‌?= ఎందుకు కలుగుతుంది? ఎట్టా 
కొనసాగుతుంది? 


తాత్సర్యం: రాజుకు తాను ఎంత ఆప్తుడయినా కావచ్చును. రాజధనాన్ని పాము ఎముకలవలె భావించాలి. వాటిని 
పరికించాలి. వాటిని సం(గహించే గుణం మానితేనేగాని మానమూ, ప్రాణమూ నిలువవు. 


విశేషం: అలం: ఉపమ. రాజధనం పాము ఎముకలవలె సం(గ్రహించకూడదని చెప్పింది తిక్కన. ఈ ఉపమానం మూలంలో లేదు. 
విషతుల్యాలైన పాము ఎముకలు సేకరించగూడనివి అని లోక (ప్రసిద్ది. సేకరిస్తే ప్రాణహాని కలుగుతుంది. అట్టాగే రాజధనం 
(గ్రహించి కూడబెట్టటం చేటని భావం. (సంపా.) 
ఆ. ఆవులింత, తుమ్ము హాసంబు, నిష్టీవ । నంబు గుప్త వర్తనములు గాగ 

జలుప వలయు నృపతి కొలువున్న యెడల, బా । హిరము లైన గెలని కెగ్గు లగుట. 137 


62 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నృపతి= రాజు; కొలువు+ఉన్న+ఎడలన్‌= సభతీర్చి ఉన్నప్పుడు; ఆవులింత= ఆవులించటం; తుమ్ము= తుమ్మటం; 
హాసంబు= నవ్వు; నిష్టవనంబు= ఉమ్మివేయటం; (ఇవి) బాహిరములు+ఐనన్‌= బయటపెడితే; కెలనికిన్‌= (ప్రక్కన ఉన్నవారికి; 
ఎగ్గులు+అగుటన్‌= సహించటానికి శక్యం కానివి అవటంచేత; గుప్త వర్తనములు+కాంగన్‌= గుట్టుగా ఆచరించబడేవి అయ్యేటట్లుగా; 
చలుపన్‌+వలయున్‌= చేయాలి. 


తాత్సర్యం: రాజు కొలువు తీరినపుడు సేవకుడు ఆవులించకూడదు. తుమ్మటం మంచిది కాదు. నవ్వటం అసలే 
పనికిరాదు. ఉమ్మివేయటం తప్పు అవుతుంది. వీటిని బహిరంగంగా చేస్తే ప్రక్కవాళ్ళకు సహించరానివి. కాబట్టి వాటిని 
గోప్యంగా చేయాలి. 


క. వైరుల దూతలు, నెరవగు । వారు, నిరాకృతులు6( బాపవంతులు. దమకుం 
జేరువంగా వర్తించుట । నేరమి; తుది. బోయి చేటు నిందయు వచ్చున్‌. 138 
ప్రతిపదార్థం: వైరుల దూతలున్‌= శత్రువుల దూతలు; ఎరవు+అగువారు= భేదం కలిగించేవారు; నిరాకృతులున్‌= రాజుచేత 


నిరాకరించబడిన వారూ; పాపవంతులున్‌= పాపపు పనులు చేసేవారు; తమకున్‌= తమకు; చేరువంగా= దగ్గరగా; వర్తించుట= 
ఉండటం; నేరమి= తప్పు; తుదిన్‌+పోయి= చివరకు; చేటు= కీడు; నిందయున్‌= నిందకూడా; వచ్చున్‌= వచ్చును. 


తాత్పర్యం: శత్రువుల దూతలుగాని, భేదభావాన్ని కలిగించేవారుగాని, రాజు ఆ(గ్రహానికి పాత్రులై నిరాకరించబడిన 
వారుగాని, పాపాత్ములుగాని, తమకు దగ్గరగా ఉండటం మంచిది కాదు. దీనివలన చివరకు కీడూ, నిందా వస్తాయి. 


ఆ. వసుమతీశు పాల వసియించు నేనుంగు । తోడ నైన, దోమతోడ నైన 

వైర మగు తెటింగు వలవదు; తా నెంత । పూజ్యం దైన జనుల పొందు లెస్స. 139 
ప్రతిపదార్థం: వసుమతీ+ఈశు పాలన్‌= రాజుదగ్గర; వసియించు= ఉండే; ఏనుంగుతోడన్‌+ఐనన్‌= ఏనుగుతోనయినా 
(పెద్దవానితోనయినా); దోమతోడన్‌+ఐనన్‌= దోమతో అయినా (చిన్నవాడితోనయినా); వైరము+అగు తెణంగు వలవదు= శత్రుత్వం 


ఏర్పడే పద్దతి పనికిరాదు; తాను= తాను; ఎంత- పూజ్యుండు+ఐనన్‌= తానెంత పూజించదగినవాడయినా; జనులపొందు= (ప్రజలతో 
స్నేహం; లెస్స= మంచిది. 


తాత్సర్యం: రాజుదగ్గర మెలగే ఏనుగుతోనయినా, దోమతోనయినా వైరం కలిగే ప్రవర్తన మంచిది కాదు. భటుడు తా 
నెంత పూజనీయుడయినా రాజు కొలువుకు సంబంధించిన జనులతో స్నేహం కలిగి ఉండటం మేలు. 
క. కలిమికి భోగముల కదా। ఫల మని తను మెటిసి బయలుపడం బెల్లుగ వి 

చ్చలవిడి భోగింపక వే। డృలు సలుపంగ వలయు భటు€ దడంకువతోడన్‌.” 140 
ప్రతిపదార్థం: కలిమికిన్‌= సంపదకు; భోగములు+అ, కదా= భోగాలేకదా; ఫలము+అని= ఫలితం అని; తను మెజసి= తాను 


ప్రకాశించి; బయలుపడన్‌= బయటపడేటట్లుగా; పెల్టుగన్‌= అధికంగా; విచ్చలవిడిన్‌= విచ్చలవిడిగా; భోగింపక= అనుభవించకుండా; 
భటు(డు= సేవకుడు; అడంకువతోడన్‌= వినయంతో; వేడ్కలు+చలుప(గ వలయున్‌= వేడుకలు చేసుకోవాలి. 


తాత్సర్యం: భోగాల కొరకే కదా సంపదలని సేవకుడు విచ్చలవిడిగా భోగించరాదు. రాజునకు కంటగింపు కలుగకుండా 
నమ్రతతో వేడుకలు చేసికొనాలి. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 63 


వ. అని యిట్లు పురోహితుండు సేవాధర్మంబు లెటింగించిన ధర్మజ భీమార్జున నకుల సహదేవులు ప్రసన్న చిత్తు 


వావి. 


యిట్లనిరి. 141 


ప్రతిపదార్థం: అని+ఇట్టు= అని ఈ విధంగా; పురోహితుండు= పురోహితుడైన ధౌమ్యుడు; సేవాధర్మంబులు= సేవాధర్మాలను; 
ఎటీంగించినన్‌= తెలియపరచగా; ధర్మజ, భీమ+అర్జున, నకుల, సహదేవులు= ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు; 
ప్రసన్నచిత్తులు+ఐ= (ప్రసన్నములైన మనస్సులు కలవారై; ఇట్టు+అనిరి= ఇట్టా అన్నారు. 


తాత్సర్యం: పురోహితుడయిన ధౌమ్యుడు సేవాధర్మాలు చెప్పగా విని పాండవులు సంతోషించి ఇట్టా అన్నారు. 


క. _ 'తల్లియుందండ్రియు దైవము। నెల్ల సుహృజ్ఞనము మీర; యిట్లు గొలిచి వ 
ర్తిల్లెడు తెబింగు లెంతయు?'। దెల్లము సేసితిరి; బ్రతికితిమి మీ కరుణన్‌.” 142 


ప్రతిపదార్థం: మీరు+అ= మీరే (ధౌమ్యుడే) (బహువచనం గౌరవవాచకం); తల్లియున్‌+తం|డ్రియున్‌+దైవమున్‌= తల్లీ తండ్రీ 
దైవమే కాక; ఎల్ల, సుహృత్‌+జనమున్‌= స్నేహితులనబడేవారందరూ (మీరే); ఇట్టు= ఈ విధంగా; కొలిచి, వర్తిలైడి, తెఅంగులు= 
కొలువు చేసేటప్పుడు పాటించే నడవడిక పద్దతులు; ఎంతయున్‌= ఎంతగానో; తెల్లము+చేసితిరి= తెలిసేటట్టు స్పష్టం చేశారు; మీ, 
కరుణన్‌= మీ యొక్క దయవలన; (బ్రతికితిమి= (బ్రతికిపోయాం. (అంటే రక్షించబడ్డాం అని అర్థం, తెలుగు జాతీయం). 


తాత్పర్యం: 'మాకు తల్లెనా, తం[డైనా, దైవమైనా, మిత్రసమూహమైనా అన్నీ మీరే. మేము కొలువు చేసేటప్పుడు 
పాటించవలసిన నడవడికల పద్దతులను మీరు ఎంతో మేలుగా స్పష్టమయ్యేటట్టు చెప్పారు. నిజంగా మీ దయ వలన 
మేము (బ్రతికిపోయాం.” 


విశేషం: రాబోయే హితాన్ని సూచించేవాడు పురోహితుడు. అజ్ఞాతవాసంలో (ప్రభువును సేవించే పదవులలో ఉండబోతున్నారు 
పాండవులు. వారందరికీ సామాన్య సేవానియమావళిని ధౌమ్యుడు బోధించాడు. వాటిని ధారణలో ఉంచుకొనండని హితవు 
చెప్పాడు. సమయోచితమైన భావిహితాన్ని చెప్పిన పురోహితుడిలో పాండవులు తల్లినీ, తండ్రినీ, దైవాన్నీ, హితుడినీ చూచారు. 
పురోహితుడొకడుంటే వారందరూ ఉన్నట్టే అని వారి భావం. ధౌమ్యుడి యందు పాండవుల కున్న గౌరవభావం ఇందులో ధ్వని. 
మూలంలో అంత ఆప్యాయంగా మాట్ట్లాడగలిగినవారైనా కుంతి, విదురుడు మాత్రమే పాండవులకున్నారని, ఆ తరువాత ధౌమ్యుడేఅని 
పాండవులన్నారు. ఇది బంధుత్వంతో పోల్చి చెప్పేమాట. తిక్కన దీనిని విశ్వజనీనం చేశాడు. చెప్పే పద్దతిలోని ఆప్యాయతకు 
మూలం ప్రాధాన్యమిస్తే, తిక్కన రచన తత్కాలోచిత వృత్తి ధర్మ ప్రబోధ ప్రవృత్తికి ప్రాధాన్యమిచ్చింది. ధౌమ్యుడిని స్నేహమూర్తిగానే 
కాక లోకజ్ఞుడిగా, హితుడిగా మూర్తి కట్టించింది. (సంపా.) 


ఆ. అనిన ధౌమ్యుండిట్టు లనియె; 'నీ వత్సర। మొకండు నెట్టు లయిన నుడిగి మడింగి 

సంకటముల కోర్టి చరియించి యాపద । నిస్తరించి పిదప నెగడవలయు'. 143 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; ధౌమ్యు(డు= ధౌమ్యుడు; ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; ఈవత్సరము+ఒక6 
డున్‌= ఈ సంవత్సరం ఒకటే; ఎట్టులు+అయినన్‌= ఏదోవిధంగా; ఉడిగి మడి(గి= అణగి మణగి ఉండి; సంకటములకున్‌+ఓర్చి= 
కష్టాలు సహించి; చరియించి= తిరిగి; ఆపదన్‌= ఆపదను; నిస్తరించి= దాటి; పిదపన్‌= తరువాత; నెగడన్‌+వలయున్‌= బయటపడాలి. 
తాత్సర్యం: అపుడు ధౌమ్యుడు ఇట్టా అన్నాడు. ఈ ఒక్క సంవత్సరకాలం ఎట్టాగయినా అణగి మణగి ఉండాలి. 
కష్టాలకు ఓర్చుకొనాలి. ఆపదనుండి గట్టెక్కి బయటపడాలి.” 


64 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అజ్ఞాతవాసకాలంలో 'సంకటాలకు' ఓర్పువహించాలనీ, 'ఆపదలిను దాటాలనీ సూచించాడు ధౌమ్యుడు. భావికథలో 
కీచకాదులవలన సంకటాలు, దక్షిణ ఉత్తర గోగ్రహణాల వలన ఆపదలు వస్తాయి. ఆయా సందర్భాలలో ఇతరులకు తెలియరాకుండా 
వ్యవహరించి పాండవులు విజయవంతంగా వ్రతాన్ని ముగించి బయటపడతారనే భావికథ పఠితల కిందులో తిక్కన స్పురింపచేస్తున్నాడు. 
(సంపా.) 
క అనవుడు, 'నట్టుల చేసెద' । మని వారలు భక్తియుక్తి నతనికి నభివం 

దన మొనరించినం దగు దీ । వన లిచ్చె నతండు గాఢవాత్సల్యమునన్‌. 144 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని చెప్పగా; వారలు= పాండవులు; అట్టులు+అ= అట్లే; చేసెదము= చేస్తాం; అని= అని; భక్తియుక్తిన్‌= 
భక్తితో; అతనికిన్‌= ధౌమ్యునికి; అభివందనము= నమస్కారం; ఒనరించినన్‌= చేయగా; గాఢ వాత్సల్యమునన్‌= మిక్కుటమయిన 
(ప్రేమతో; అతండు= ధౌమ్యుడు; తగు దీవెనలు= తగిన దీవెనలు; ఇచ్చెన్‌= ఇచ్చాడు. 


తాత్పర్యం: అనగానే “అట్లాగే చేస్తామని పాండవు లన్నారు. భక్తితో ధౌమ్యుడికి నమస్కరించారు. అతిశయించిన 
వాత్సల్యంతో ధౌమ్యుడు పాండవులకు దీవెనలు ఇచ్చాడు. 


క భూదేవోత్తము నాశీ | ర్వాదంబులC బ్రీతిం బొంది వారలు ప్రస్థా 

నాదరపరు లగుటయు స । మ్మోదావహ పుణ్యకర్మముల కుద్యతుందై. 145 
ప్రతిపదార్థం: వారలు= పాండవులు; భూదేవ+ఉత్తము+ఆశీర్వాదంబులన్‌= (బ్రాహ్మణశ్రేష్టుడైన ధౌమ్యుని దీవనలతో; (ప్రీతిన్‌= 
సంతోషాన్ని, సంతృప్తిని; పొంది= అనుభవించి; ప్రస్థాన+ఆదరపరులు+అగుటయున్‌= ప్రయాణం చేయటంలో ఆసక్తి కలిగినవారు 
కాగా; (అతడు) సమ్మోద+ఆవహ= సంతోషం కలిగించే; పుణ్యకర్మములకున్‌= పుణ్యకార్యాలకు; ఉద్యతుండు+ఐ= పూనినవాడై. 
తాత్పర్యం: ధౌమ్యుడి ఆశీర్వాదాలతో పాండవులు ప్రీతిచెందారు. తరువాత ప్రయాణోన్ముఖులయ్యారు. అపుడు 
ధౌమ్యుడు పాండవులకు శుభసంతోషాలు కలిగించే పుణ్యకర్మలకు పూనుకొన్నాడు. 


ఆ. అత(డు నియతితోడ నగ్ని సముజ్జ్వలం । బుగ నొనర్షి కామ్యపూజ దీర్చి 
యాన సమయ మంగళార్దంబు లగు మంత్ర । సంచయములు దగ జపించుచుందె. 146 


ప్రతిపదార్థం: అతండు= ధౌమ్యుడు; నియతి తోడన్‌= నియమంతో; అగ్నిన్‌, సముజ్జలంబుగన్‌+ఒనర్చి= అగ్నిని ప్రజ్వలింపచేసి; 
కామ్యపూజ= కోరికకు అనుగుణంగా చేసే పూజ (అగ్నికార్యం); తీర్చి= నెరవేర్చి (సిద్ధింపజేసి); యాన సమయ= (ప్రయాణ 
సమయంలో; మంగళ+అర్జంబులు+అగు= శుభాలు కలగటానికి ఉద్దేశించబడిన; మం[త్ర సంచయములు= మంత్రసముదాయాలు; 
తగన్‌= ఉచితమైన విధంగా; జపించుచున్‌+ఉండెన్‌= జపిస్తున్నాడు. 


తాత్పర్యం: ధౌమ్యుడు నియమంతో అగ్నిని ప్రజ్వలింపచేశాడు. కామ్యపూజ నిర్వర్తించాడు. తరువాత, ప్రయాణంలో 
శుభం జరిగేందుకు తగిన మంత్రాలు జపిస్తున్నాడు. 


నిశేషం: అగ్ని సర్వదేవతలకు (ప్రతినిధి, కర్మసాక్షి, ఫలప్రదాత. అందువలననే సర్వకార్యాలలో అగ్నిని ఆరాధించటం వైదికధర్మం. 
అగ్నికార్యం సకామంగా, నిష్కామంగా చేయవచ్చును. ఆ రెండు పద్దతులకూ నియమనిష్టలు, ఆచరణపద్దతులు, మం(త్రాలూ 
వేరుగా ఉంటాయి కూడా. ఇక్కడ ధౌమ్యుడు నియమనిష్టలతో అగ్నిని ప్రజ్వలింపచేశాడు. కామ్యపూజ చేశాడు. అంటే-పాండవులు 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 65 
అజ్ఞాతవాస వ్రతాన్ని నియమనిష్టలతో విజయవంతంగా పూర్తిచేయాలని సంకల్పించి అగ్నిపూజ చేశాడన్నమాట. మూలంలో “తేషాం 
సమిధ్య తానగ్నీన్‌ మన్తవచ్చ జుహావ సః. సమృద్ది వృద్ధి లాభాయ ప్పథీవీ విజయాయ చ” (4.4.55) అని ఉన్నది. పాండవులకు 
సమృద్ది, వృద్ది, పృథివీ విజయం కలగాలని సంకల్పించి చేసినట్లు ఉన్నది. తిక్కన దానిని వాచ్యం చేయకుండా సమయోచిత 

ఠా ఠా ౧ 
సంకల్పాన్ని పరితల ఊహకు వదలివేశాడు. రాజ్యలాభంకంటె ముందు అజ్ఞాతవాస నియమ సమాప్తి ముఖ్యమని తిక్కన తీర్పు. 
అది సందర్భాచిత్యం కూడా. యాత్రలకు, యుద్దయా(త్రలకు పయనమయ్యేటప్పుడు మార్గంలో విఘ్నాలు రాకుండా రక్షించుమని 
పంచభూతాలనూ, భగవంతుడినీ ప్రార్థించే మంత్రాలను ధౌమ్యుడు చదువుతున్నాడు. మంత్రాలు ముందు నడుస్తాయి. పాండవులు 
ఆ వెంట మంగళ(ప్రస్థానం సాగిస్తారని భావం. (సంపా.) “తగ జపించుచుండె” - పెక్కుప్రతులు; తెగ జపించుచుండె'- ఉస్మానియా 
ప్రతి. 


పాండవులు పాంచాలితోడ విరాటు నగరంబునకు బయలుదేరుట (సం.4-4-48) 


వ. తదనంతరంబ, హుతవహునకుం బురోహితునకుం బ్రదక్షిణంబు సేసి, యమ్మహీసురవరేణ్యు నను 
మతి వడసి, పాండవులు పాంచాలిం బురస్కరించుకొని, యాతండును దోడన యరుగుదేరం గదలి, శుభ 
నిమిత్తంబులు గైకొనుచుం జని, దశార్ద దేశంబున కుత్తరంబున( బాంచాల జనపద యామ్యదిగ్దాగంబున 
సాళ్వ శూరసేన విషయంబులలోనం గాళిందీ దక్షిణతీరం బొరసికొని, పశ్చిమాభిముఖ ప్రయాణంబుల నెడనెడ 
వన్యాహారంబుల శరీర యాత్రలు నడపుచు, నానా మృగ వివిధ విహారంబులను, మనోహర కుసుమ కదంబ 
గంధ మకరంద బిందు సందోహ సుందర తరుచ్చాయా సేవనంబులను, గమల పరాగ పరంపరా ధూ సరిత 
భాసుర జలాశయ సమవగాహనంబులను, సరిత్సంగమ స్నానాద్యనుష్టానంబులను, బహుప్రకార పాదప 
గుల్మలతావ లోకనంబులను, బక్షికుల ప్రకరానేకభంగి విరుతాకర్ణనంబులను వినోదించుచు(, గానన 
మార్గంబుల నరిగి, మత్స్యమండలంబు గడి సేరి ధౌమ్యుని వీడుకొనిరి; అవ్విప్రవరుండును నొక్క 
పుణ్యాశ్రమంబున వసియించె; వారు మజియు నూళ్ళు సొరక యడవి తెరువుల నడచి విరాటు నగరంబున 
కనతిదూరం బగు కాంతారంబునం దణిమి పోవు సమయంబున. బథిశ్రమంబు నూని యాజ్ఞసేని యిట్లనియె. 

147 
ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత వెంటనే; పాండవులు= పాండవులు; హుతవహునకున్‌= అగ్నిదేవునికి; 
పురోహితునకున్‌= పురోహితుడైన ధౌమ్యునికి; ప్రదక్షిణంబు+చేసి= (ప్రదక్షిణం చేసి; ఆ+మహీసురవరేణ్యు= బ్రాహ్మణ శ్రేష్టుడైన 
ధౌమ్యుని యొక్క; అనుమతి= అనుజ్ఞ పడసి= పొంది; పాంచాలిన్‌= (ద్రౌపదిని; పురస్కరించుకొని= ముందిడుకొని; ఆతండును= 
ధౌమ్యుడును; తోడన్‌+అ= కూడానే; కదలి= బయలుదేరి; అరుగుదేరన్‌= రాగా; శుభనిమిత్తంబులు= శుభశకునాలు; కైకొనుచున్‌= 
పొందుతూ; చని= వెళ్ళి; దశార్ల దేశంబునకున్‌= దశార్లదే శానికి; ఉత్తరంబునన్‌= ఉత్తర దిక్కున; పాంచాలజనప ద= 
పాంచాలదేశంయొక్క; యామ్యదిక్‌+భాగంబునన్‌= దక్షిణదిక్కున; సాళ్వ, శూరసేన, విషయంబులలోనన్‌= సాళ్ళ, శూరసేన 
దేశాలలో; కాళిందీ దక్షిణ తీరంబు= యమునానది దక్షిణపుఒడ్డును; ఒరసికొని= రాచుకొని (ప్రక్కనుండి); పశ్చిమ+అభిముఖ 
ప్రయాణంబులన్‌= పడమటి దిక్కువైపు చేసే ప్రయాణాలలో; ఎడన్‌+ఎడన్‌= అక్కడక్కడ; వన్య+ఆహారంబులన్‌= కందమూల 
ఫలాలతో (వనంలో దొరికే ఆహారంతో); శరీర యా(త్రలు= శరీరం పోషించుకొనటాలు; నడపుచున్‌= కొనసాగిస్తూ; నానామృగ 


వివిధ విహారంబులను= అనేక విధాలనుండే మృగాలయొక్క పెక్కురకాల సంచారాలచేత; మనోహర= అందమైన, 
మనస్సులనాకర్షించే; కుసుమ కదంబ= పూలగుత్తుల యొక్క; గంధ= సుగంధం యొక్క; మకరంద, బిందు= పూదేనె చుక్కల 


66 శ్రీమదాంధ్ర మహాభారతము 

యొక్క; సందోహ= సముదాయంచేతను; సుందర= అందంగా ఉన్న; తరుచ్చాయా సేవనంబులను= చెట్టనీడలను ఆశ్రయించి 
ఉండటంతోనూ; కమల పరాగ పరంపరా= పద్మాల పుప్పొడి సముదాయాలతో; ధూసరిత= బూడిద రంగు కలదిగా చేయబడి; 
భాసుర= (ప్రకాశించే; జల+ఆశయ= సరోవరాలలో; సమవగాహనంబులను= మునుకలతో స్నానాలు చేయటమున్నూ; 
సరిత్‌+సంగమ= నదీ సంగమ (ప్రదేశాలలో; స్నాన+ఆది+ అనుష్టానంబులను= స్నానం మొదలయిన అనుష్టానాలు నిర్వర్తిస్తూ; 
బహుప్రకార= అనేక విధాలయిన; పాదప= చెట్ట; గుల్మ= పొదల; లతా= తీగల; అవలోకనంబులను= చూడటాలచేతనూ; 
పక్షికుల= పక్షిజాతుల; (ప్రకర= సమూహాల యొక్క; అనేక భంగి విరుత= రకరకాల కూతలు; ఆకర్షనంబులన్‌= వినటాల చేతనూ; 
వినోదించుచున్‌= వినోదిస్తూ; కానన మార్గంబులన్‌= అడవి దారులలో; అరిగి= వెళ్ళి; మత్స్యమండలంబు= మత్స్యదేశం యొక్క; 
గడి+చేరి= సరిహద్దు చేరి; ధౌమ్యునిన్‌= ధౌమ్యుని; వీడుకొనిరి= (సెలవు తీసికొన్నారు) విడిచిపెట్టారు; ఆ+ విప్రవరుండును= ఆ 
బ్రాహ్మణ (్రేష్ణుడైన ధౌమ్యుడును; ఒక్క= ఒక; పుణ్య+ఆశ్రమంబునన్‌= పవిత్రమైన ఆ(శ్రమంలో; వసియించెన్‌= ఉండిపోయాడు; 
వారు= పాండవులు; మటియున్‌= తరువాత; ఊళ్ళు+చారక= (గ్రామాలలో (ప్రవేశించక; అడవి తెరువులన్‌= అడవి దారులలో; 
నడచి= నడచుకొంటూ; విరాటు నగరంబునకున్‌= విరాటనగరానికి; అనతి దూరంబు+అగు= సమీపంలో ఉన్న; కాంతారంబునన్‌= 
అడవిలో; తజీమి పోవు సమయంబునన్‌= వేగంగా వెళ్ళేసమయంలో; యాజ్ఞసేని= (ద్రౌపది; పరి శ్రమంబున్‌= ప్రయాణపు బడలికను; 
ఊని= పొంది; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 


తాత్సర్యం: తరువాత పాండవులు అగ్నిదేవుడికి, ధౌమ్యుడికి ప్రదక్షిణ నమస్కారం చేశారు. ధౌమ్యుడి అనుమతి 
స్వీకరించారు. [ద్రౌపదిని ముందుంచుకొని, ధౌమ్యుడిని వెంటబెట్టుకొని బయలుదేరారు. శుభశకునాలు కనిపిస్తూ ఉంటే 
దశార్ల్గదేశానికి ఉత్తరాన, పాంచాలదేశానికి దక్షిణాన, సాళ్ళ శూరసేన దేశాలలో ప్రవహించే యమునానది దక్షిణపు 
ఒడ్డువెంబడి, పశ్చిమంగా ప్రయాణించారు. దారిలో అక్కడక్కడ కందమూల ఫలాదులతో ఆకలిబాధలు తీర్చుకొంటూ 
వెళ్ళుతున్నారు. ఎన్నో విధాలైన మృగాలు, వివిధ రీతులుగా విహరిస్తూ ఉంటే దర్శిస్తూ కదిలారు. మకరంద బిందువులతో 
కూడి, మనోహరమయిన పుష్పగుచ్చాల సువాసనలతో నిండిన చెట్ల నీడలలో నడిచారు. పద్మాల పుప్పొడి తేలిన 
చెరువులలో స్నానాలు చేశారు. నదీ సంగమాలలో పవిత్ర స్నానాలు అనుష్టానాలు నిర్వర్తించారు. ఎన్నోరకాల చెట్లనూ, 
పొదరిండ్లనూ, తీగలనూ చూచారు. వ్యక్తుల రకరకాల ధ్వనులు వింటూ వినోదిస్తూ అడవి మార్గాలలో ప్రయాణించారు. 
మత్స్యుదేశం పొలిమేర చేరారు. అక్కడ ధౌమ్యుడివద్ద సెలవుతీసికొని ముందుకు సాగారు. ధౌమ్యుడు ఒక పుణ్యా శ్రమంలో 
వసించాడు. తరువాత పాండవులు ఊళ్ళ వెంబడి వెళ్ళటం తప్పించి అడవి బాటలలో నడక సాగించారు. వారు 
విరాటనగర సమీపంలో ఉన్న అడవిలో ప్రయాణాన్ని పరుగులిడుతున్నట్లు వేగంగా సాగించారు. అపుడు (ద్రౌపది 
ప్రయాణపు బడలికతో ఈ విధంగా పలికింది. 


విశేషం: 1. పురోహితుడు యజమానుడికొరకు సంకల్పించి యజ్ఞకార్యం, కామ్యపూజ చేశాడు. దానిఫలం అనుభవించేది యజమానుడు 
(ఇక్కడ పాండవులు). పాండవులు ఆ పూజాకార్య కర్భత్వ భోకృత్వాలను వినయంతో అంగీకరించి అగ్నిభట్టారకుడికీ, ధౌమ్యుడికీ 
సగౌరవంగా (ప్రదక్షిణ నమస్కారాలతో తమ భక్తి ప్రపత్తులను తెలిపారు. ధౌమ్యపూజకు వెంటనే (ప్రతిఫలంగా శుభశకునాలు 
గోచరించాయి. అవి దైవానుకూల్య చిహ్నాలు, తిక్కన శకునాలను వదలకుండా వర్ణిస్తాడు. అవి ఆనాటి సాంఘిక విశాసాలలో 
విశిష్టస్థానం కలిగి ఉండవచ్చును. ఇక్కడ మాతం దైవసౌముఖ్యానికి సూచికగా ధ్వనిమయంగా వర్ణించబడ్డాయి. 


2. జనపదాలను వదలి పాండవులు వనపదాలలో (ప్రయాణించే ఒక మధుర దృశ్యాన్ని అక్షరరమణీయమైన వచనంతో 
మధుర గుణశోభితంగా తిక్కన వర్లించాడు. వర్లనా ప్రియుడైన తిక్కన వచనాన్ని కూడా కవితామయం చేస్తాడన్న దాని కిది 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 67 
ఉదాహరణం. దట్టమైన అడవులలో దివారాత్రాలు పయనిస్తూ అడవులలో దొరికే శాకాహారం భక్షణంతో మాత్రమే రోజులు 
సాగిస్తూ సరోవరాలలో, నదులలో, సంగమతీర్థాలలో స్నానాలు చేస్తూ పరిమళభరితాలైన పుపష్పిత వృక్షాల ఛాయలలో వసిస్తూ 
సాగించిన పాండవుల ప్రయాణం ఎంత (శ్రమతో కూడి ఉన్నదో అంత మనోహరంగా ఉన్నది. ఇట్టి విరుద్ద భావాల అనుభూతుల 
విశిష్టచిత్రణమే తిక్కన శిల్పం. వచనాన్ని వనవిహారవ్యంజకంగా వాడిన రచనా శిల్పి తిక్కన. ఇది అమూలకం. మూలంలో దేశాల 
పేర్టున్నాయి. కాని వన సౌందర్యం మచ్చుకైనా లేదు. ఈ వచనంలోని వృత్త్యనుప్రాస, అంత్యానుప్రాసల నాదమాధ్యురం లేదు. 
ఇదంతా తిక్కన కల్పన. 


3. 'తటీమి పోవు'- చక్కని తెలుగు జాతీయం ఎవరో తరుముతూ ఉంటే వేగంగా పోతున్నట్టు త్వరగా నడిచే నడకతో 
చేసే ప్రయాణం 'తజీమిపోవటం'- అన్నిదేశాలు నడిచి వచ్చినప్పుడు ద్రౌపదికి శ్రమ తోచలేదు. చివరి ఘట్టంలో లక్ష్యాన్ని 
తొందరగా చేరాలని అతివేగంగా నడిచారు. కోమలి అయిన (ద్రౌపది ఆయాసానికి గురి అయింది. 


4. మూలంలో పాండవులు అగ్నికి ప్రదక్షిణం చేసి ప్రస్థానం సాగించిన తరువాత ధౌమ్యుడు అగ్నిహోత్రాలతో 
పాంచాలదేశానికి వెళ్ళినట్టు ఉన్నది. తిక్కన దానిని మార్చాడు. మత్స్యదేశపు పొలిమేరలదాకా ధౌమ్యుడు పాండవులను 
అనుగమించాడనీ, ఆ తరువాత వారిని వీడ్కొని ఒక పుణ్యాశమంలో నివసించాడనీ పేర్కొన్నాడు. ధౌమ్యుడికి ఒక ప్రత్యేకతను, 
గుర్తింపును తిక్కన కల్పించాడు. (సంపా.) 


ఉ.  'డప్పిజనించె, వ్రేకుల పుటంబులు పొక్క దొడంగె, గోళ్ళలోం 
జిప్పిలం జొచ్చి నెత్తురులు, చిత్తము నాకు( గడు న్వశంబుగా 
దప్పుర మిచ్చ టచ్చటను నాసల వచ్చితి, నెంత ద వ్వొకో! 
యిప్పటి భంగి నొక్కడుగు నే౭గడు దానికి నోర్వ నెమ్మెయిన్‌'. 148 


ప్రతిపదార్థం: డప్పి జనించెన్‌= దాహం వేస్తున్నది; వ్రేళుల పుటంబులు= వేళ్ల చివరలు; పొక్కన్‌+తొడంగెన్‌= బొబ్బలెక్కటం 
మొదలు పెట్టాయి. గోళ్ళలోన్‌= గోళ్లలో; నెత్తురులు= నెత్తురులు; చిప్పిలన్‌+చొచ్చెన్‌= చిమ్ముతున్నాయి; నాకున్‌= నాకు; చిత్తము= 
మనను; కడున్‌= మిక్కిలిగా; వళంబు+కాదు= వశంలో లేదు; ఆ+వురము= ఆ విరాటుని నగరం; 
ఇచ్చటన్‌+అచ్చటన్‌+అను+ఆసలన్‌= ఇక్కడే, దగ్గరే అనే ఆశలతో; వచ్చితిన్‌= వచ్చాను; ఎంతదవ్వు+ఒకో!= (ఆ పట్టణం) 
ఇంకా ఎంతదూరం ఉన్నదో ఏమో; ఇప్పటి భంగిన్‌= ఇప్పుడున్న పరిస్థితిని బట్టి; ఒక్క+అడుగున్‌= ఒక్క అడుగు కూడా; ఏలెడు 
దానికిన్‌= వెళ్లటానికి; ఏ+మెయిన్‌= ఏ విధంగానూ; ఓర్వన్‌= శక్తురాలను కాను. 


తాత్సర్యం: 'దాహం వేస్తున్నది. కాలివ్రేళ్లు పొక్కి బొబ్బలెక్కుతున్నాయి. గోళ్ళలో నెత్తురు చిమ్ముతున్నది. శరీరం 
స్పృహ తప్పుతున్నది. విరాట నగరం ఇక్కడే ఎంతో దూరం లేదు- అనుకొంటూనే ఎంతో దూరం ఆశతో వచ్చాను. 
ఇప్పుడున్న పరిస్థితినిబట్టి నే నింక ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేను.” 


విశేషం: తిక్కనది 'రసాభ్యుచితబంధం'. అందులో (శ్రవ్యకావ్యంలో దృశ్యకావ్యమర్యాదలను ప్రవేశపెట్టి కల్పించే సన్నివేశ చారుత్వం. 
నాటకోచిత రచనాశిల్పం పోషించబడుతాయి. మూలంలో 'బలవాన్‌ మే పరిశ్రమ అని తాను బాగా అలసిపోయాను అని (ద్రౌపది 
అంటుంది. తెలుగులో (ప్రయాణపు బడలికను సూచించే అనుభావాలను (ప్రదర్శించి ఎదుటివారికి రసానుకూల విభావంగా 
ప్రత్యక్షమయ్యేటట్టు తిక్కన చిత్రించిన (ద్రౌపది మాట్లాడింది. కాళ్లవేళ్ళ కొసలు బొబ్బలెక్కటం, గోళ్ళు రక్తం చిందటం, మనసు 
తూలిపోవటం - ఇవి అలసటకు అనుభావాలు (అభినయ చేష్టలు). అలసటలో (ద్రౌపది (ప్రకటించే వాచికాభినయం కూడా 


68 శ్రీమదాంధ్ర మహాభారతము 


తెలుగుదనాన్ని పుక్కిట పట్టుతున్నది. 'దూరం దూరం ఎంతెంతదూరం' అని తెలుగునుడికారం. ఇక్కడే ఇక్కడే అనటం 
ఊతపదం. పాండవులు ఇక్కడే ఇక్కడే అని చెపుతుంటే (ద్రౌపది నిజమే కాబోలని ఆశతో వచ్చినట్టు, ఇంకెంత దూరమో అని 
నీరసించినట్టు కనబడుతుంది. 'నేను ఒక్క అడుగు కూడా వేయలే'ననటం కూడా తెలుగు పలుకుబడియే. 'ఏగెడుదానికి 
ఓర్వను' అనటంలో నెల్లూరు మాండలిక ప్రభావం కనబడుతున్నది. ఈ పద్యంలో (ద్రౌపది బడలికతో తూలిపోవటం అనే 
విభావాన్ని సృష్టించటం తిక్కన శిల్పమే. అంతేకాదు. ఇక్కడ ఒక నాటకీయమైన సన్నివేశాన్ని కల్పించాడు. అది ముందు పద్యాలలో 


తెలుస్తుంది. (సంపా.) 
వ. అనవుడు. 149 
తాత్సర్యం: అనగానే. 


క. తన మది గరుణయు ఖేదం । బును బిరిగొనుచుండ ధర్మపుత్రుండు నకులుం 
గనుంగొని ద్రుపదనృపతి నం । దన దెస యాతనికి( జూపి తగ నిట్లనియెన్‌. 150 


ప్రతిపదార్థం: తనమదిన్‌= తన మనస్సులో; కరుణయున్‌= జాలీ; ఖేదంబును= దుఃఖమూ; పిరిగొనుచుండన్‌= పెనవేసికొనిపోతుండగా; 
ధర్మపుత్రుండు= యమధర్మరాజు కుమారుడయిన ధర్మరాజు; నకులున్‌= నకులుడిని; కనుంగొని= చూచి; అతనికిన్‌= ఆ నకులునికి; 
(ద్రుపదనృపతి నందనదెస= ద్రుపదమహారాజు కుమార్తె అయిన ద్రౌపదివైపు; ఆతనికిన్‌= అతనికి (నకులునికి); చూపి= చూపించి; 
తగన్‌= అనువుగా; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాను. 


తాత్పర్యం: ధర్మరాజు ద్రౌపది పడుతున్న అలసటవలని బాధను చూచాడు. జాలి దుఃఖం కలిసి అతడి మనసును 
పిండివేశాయి. (ద్రౌపదిని చూపిస్తూ ధర్మరాజు నకులుడితో ఇట్టా అన్నాడు. 


విశేషం: అలసిన (ద్రౌపదిని చూచిన ధర్మజుడికి జాలి, దుఃఖం పెనవేసికొని మనసులో పొంగాయి. ఈ అనుభవాలు (ద్రౌపది అనే 
విభావాన్ని పరికించిన ధర్మజుడనే సహృదయుడు పొందే స్పందనగా ఏర్పడ్డాయి. తనలో కలిగిన ఈ స్పందనను తమ్ములతో 
పంచుకొనటానికి పూనుకొన్నాడు ధర్మరాజు. కౌంతేయులలో పెద్దవాడయిన ధర్మజుడు మాద్రేయులలో పెద్దవాడిని చూచి ఇట్లా 
అనటం విశేషం. (సంపా.) 


ఆ. “అకట! మనము వచ్చినది గడుదవ్వు, నేం డప్పురంబు సొత్త మని తలంచి 
తటిమి నడచితిమి లతాతన్వి యిది; వడ । గొనియె; మోచి తెమ్ము కొంత దవ్వు' 151 


ప్రతిపదార్థం: అకట!= అయ్యో!; మనము= మనం; వచ్చినది= ప్రయాణం చేసింది; కడుదవ్వు= చాలాదూరం; నేండు= ఈ నాడే; 
ఆ+పురంబున్‌= ఆ విరాట మహారాజు పట్టణాన్ని; చొత్తము+అని= |ప్రవేశిద్దామని; తలంచి= అనుకొని తలపోసి; తజీమి నడచితిమి= 
తరుముతున్నట్టుగా త్వరగా నడిచాము; ఇది= ఈమె (ద్రౌపది); లతాతన్వి= లతవలె సుకుమారమయిన శరీరం కలది; 
వడగొనియెన్‌= వడదెబ్బతిన్నది; కొంతదవ్వు మోచి= కొంతదూరం దాకా మోసికొని; తెమ్ము= తీసికొనిరమ్ము. 


తాత్సర్యం: 'మనం ఇప్పటికే చాలాదూరం నడిచాం. ఈ రోజే విరాటమహారాజు పట్టణం చేరుకొనాలని తరిమి తరిమి 
వేగంగా నడిచాము. ద్రౌపది శరీరం తీగవలె సుకుమార మయింది. వడదెబ్బ తిన్నది. అందుచేత ఈమెను కొంతదూరం 
మోసికొనిరమ్ము.” 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 69 


విశేషం: 'వడ గొనియె'- తిక్కన తెలుగు జాతీయం. తీవ్రమైన ఎండవేడికి వడగాడ్సుకు మూర్చపొందితే 'వడగొట్టింది.” అనటం 
సామాన్యం. అంతటి తీవ్రమైన అలసటకు కూడా ఆ మాట వాడటం గమనార్హం. వడదెబ్బ తిన్నవారికి శైత్యోపచారాలు కావాలి. 
విశ్రాంతి కావాలి. అందువలననే ఆమెను ఎత్తుకొని రమ్మని నకులుడిని ధర్మరాజు ఆదేశించాడు. (సంపా) 


క. అనిన విని పూని గ్రక్కున । జనుదేరమి, నతండు డస్పె( జాలం డని నె 
మ్మనమున నెటింగి యాతని | యనుజన్స్మునిం బనిచె; నతండు నలసుం డయినన్‌. 152 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= విని; పూని= పూనుకొని; (గ్రక్కునన్‌= తొందరగా; చనుదేరమిన్‌= ముందుకు 
రాకపోవటం చేత; అతండు= నకులుడు; డస్సెన్‌= అలసిపోయాడు; చాలండు+అని= మోసికొని రావడానికి సమర్ధుడు కాడని; 
నెణ+మనమునన్‌= నిండుమనస్సులో; ఎటీంగి= తెలిసికొని; ఆతని= ఆ నకులుడి; అనుజన్మునిన్‌= తమ్ముడయిన సహదేవుని; 


పనిచెన్‌= ఆజ్ఞాపించాడు; అతండున్‌= అతడు కూడా; అలసుండు+అయినన్‌= అలసిపోయినవాడు కాగా. 


తాత్పర్యం: ఆ మాటలను నకులుడు విన్నాడు. అయితే వెంటనే ముందుకు రాలేదు. నకులుడు అలసిపోయాడని 
ధర్మరాజు గుర్తించాడు. సహదేవుడిని చూచి నకులుడు అలసిపోయాడు [ద్రౌపదిని మోసికొనిరాలేడు. నీవు మోసికొని 
రమ్ము అని అతడిని పురమాయించాడు. అతడు కూడా అలసిఉన్నందున ముందుకు రాకపోగా అపుడు ధర్మరాజు 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


వ. సవ్యసాచిం జూచి. 153 
తాత్పర్యం: అర్జునుడి వైపు చూచి. 


ఉ. “ఇమదిరాక్షి డస్సె, మన కీనడుమన్‌ విడియంగ నొండుచో 
టిమ్మును గాదు; నిక్కమున కేమును డస్పితి; మట్లు గాన నీ 
వెమ్మెయినైన దీని భరియించి పురంబు సమీప భూమికిం 
దె'మ్మని చెప్ప నాతండును దెచ్చె. బ్రియంబున. బుష్పకోమలిన్‌. 154 


ప్రతిపదార్థం: ఈ+మదిర+అక్షి= మత్తిల్లిన కళ్ళుగల ఈ (ద్రౌపది; డస్సెన్‌= అలసిపోయింది; మనకున్‌= మనకు; ఈ నడుమన్‌= 
ఈ అరణ్యప్రాంతంలో; విడియంగన్‌= విడిది చేయటానికి; ఒండుచోటు= ఏదైన ఒక స్థలం; ఇమ్మును+కాదు= అనువైనదిగా 
లేదు; నిక్కమునకున్‌= నిజానికి; ఏమును= మేము కూడా; డస్సితిమి= అలసిపోయాము; అట్టు+కానన్‌= ఆ కారణంవలన; నీవు= 
నీవు; ఏ+మెయిన్‌+ఐనన్‌= ఏ విధంగా నయినా; దీనిన్‌= ఈ (ద్రౌపదిని; భరియించి= మోసికొని; పురంబు సమోపభూమికిన్‌= 
విరాటుని పట్టణ ప్రాంతానికి; తెమ్ము= తీసికొనిరమ్ము; అని= అని; చెప్పన్‌= చెప్పగా; ఆతండును= అర్జునుడును; పుష్పకోమలిన్‌= 
పువ్వువలె కోమలి అయిన ద్రౌపదిని; ప్రియంబునన్‌= ప్రీతితో; తెచ్చెన్‌= మోసికొని వచ్చాడు. 


తాత్సర్యం: “ద్రౌపది అలసిపోయింది. ఈ అడవిలో మనం విడిది చేయటానికి అనువయిన ప్రదేశం లేదు. నిజానికి 
మేము కూడా అలసిపోయాం. అందుచేత అర్జునా! నీవు ఏ విధంగానైనా సరే (ద్రౌపదిని విరాటుడి నగరప్రాంతానికి 
మోసికొని రమ్ము” అని ధర్మరాజు చెప్పాడు. అర్జునుడు కుసుమకోమలి అయిన ద్రౌపదిని ప్రీతితో మోసికొని వచ్చాడు. 


70 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: 1. మూలంలో [ద్రౌపది 'వసామేహాపరాం రాత్రిం” అని ఒకరాత్రి అక్కడ ఉండిపోదామని ప్రతిపాదించింది. ఆ మాట 
తెలుగులో లేదు. కాలసూచనం కథ కనువుగా లేకపోతే తిక్కన వదిలివేస్తాడు. అవసరం వచ్చినచోట అనువుగా సూచిస్తాడు. 
రాత్రి (ప్రసక్తి రాకపోయినా 'మన కీ నడుమన్‌ విడియంగ నొండు చో టిమ్మును గాదు’ అని సూచించి ఆ లోపాన్ని నిపుణంగా 
ధర్మజుడు తొలగించాడు. తప్పనిసరిగా ప్రయాణం చేయాలన్న విషయాన్ని సమర్థించాడు. “తణీమినడకి తప్పదని హెచ్చరించాడు. 
అందువలన (ద్రౌపదిని ఎవరైనా ఎత్తుకొని రాక తప్పదని నిశ్చయించుకొన్నాడు. 


2. ధర్మరాజు గడుసరి. అంతగా జాలిపడినవాడు ఆమెను తానే ఎత్తుకొని మోయవచ్చుగా? తానుకూడా అలసిపోయాడు. 
అబల కాబట్టి ద్రౌపది పైకి చెప్పింది. మగవాడుకాబట్టి, పెద్దవాడుకాబట్టి తొందరపని కాబట్టి తా నామాట అనలేకపోయాడు. 
అయితే భీముడిని అడుగవచ్చునుకదా? అర్జునుడు లేనప్పుడు భీముడే ఆమెను మోసేవాడు. మరి ఇప్పుడు ధర్మరాజు నకులుడిని 
అడిగాడు. అతడు అలసిపోయి ముందుకు రాలేదు; సహదేవుడూ అట్లాగే చేశాడు. ఇక అర్జునుడి వంతు వచ్చింది. అందరమూ 
అలసిపోయి ఉన్నాం. నీకు తప్పదు” అన్నట్టు ధర్మజు డన్నాడు. అభిమానధనుడైన అర్జునుడు ఆమెను పూలతీవవలె ఎత్తుకొని 
అవలీలగా వెళ్ళాడు. కౌంతేయులలో పెద్దవాడు ధర్మజుడు. అతడి తరువాత మా[ద్రేయులలో ప్రథముడు నకులుడు. కర్మకాండకు 
సంబంధించి పాండవులలో వారిరువురు పెద్దవారు. అందువలననే యక్షుడు ఒక్కడిని (బ్రతికిస్తానంటే నకులుడిని ధర్మరా 
జెన్నుకొన్నాడు. ఆ తరువాతవారే చిన్నవారు. అందువలన నకులుడితో మొదలుపెట్టి, అతడు కాదన్న తరువాత సహదేవుడు. 
అర్జునుడు అనే క్రమంలో అడుగుతూ వచ్చాడు. అర్జునుడు కూడా కాదంటే భీమునికి తప్పేది కాదు. పాండవులలో భీమార్జునులు 
సర్వసమర్భ్థులని మరొకసారి ఈ సన్నివేశం నిరూపించింది. మూలంలో ధర్మరాజు సరాసరి అర్జునుడినే అడుగుతాడు. తెలుగులో 
ధర్మరాజు ఈ చిన్ని నాటక మాడాడు. ఎవరికీ ధర్మమీమాంస రాకుండా సన్నివేశాన్ని కాపాడాడు. (సంపా.) 


క. మోచికొని వాసవాత్మజు(। డా చెలువం దేర నిట్టు లరిగి పురము దృ 
గ్లోచర మగుటయు. దమ్ముల6। జూచుచు వారలకు ధర్మసుతుం డిట్లనియెన్‌. 155 


ప్రతిపదార్థం: వాసవ+ఆత్మజుండు= ఇంద్రుని కొడుకయిన అర్జునుడు; ఆ చెలువన్‌= (ద్రౌపదిని; మోచికొని తేరన్‌= మోసికొనిరాగా; 
ఇట్టులు+అరిగి= ఇట్టా నడిచి; పురము= విరాటుని పట్టణం; దృక్‌+గోచరము+అగుటయున్‌= కనుచూపుమేరలో కనబడగా; 
ధర్మ సుతుండు= యమధర్మరాజు కుమారుడయిన ధర్మరాజు; తమ్ములన్‌= తమ్ములను; చూచుచున్‌= చూస్తూ; వారలకున్‌= 
భీమాది పాండవులతో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 

తాత్పర్యం: అర్జునుడు ద్రౌపదిని మోసికొని వచ్చాడు. పాండవులు నడక సాగించారు. కనుచూపుమేరలో పట్టణం 
కనిపించింది. ధర్మరాజు తమ్ముళ్ళను చూచి ఈ విధంగా అన్నాడు. 


క. “చక్కని చిక్కని మేనులు । నిక్కోదండములు నైన నెటు(గరె? మన మీ 

చక్కటి నిలుతమె? శస్త్రము । లొక్కెడ దాంచుటకు, వేషయోజనములకున్‌.' 156 
ప్రతిపదార్థం: చక్కని= చక్కని; చిక్కని= దృఢమయిన; మేనులున్‌= శరీరాలును; ఈ కోదండములున్‌+ఐనన్‌= ఈ ధనుస్సులూ 
అయితే; ఎజుంగరె= తెలిసికొనరా; మనము= మనం; శ(స్తములు= ఆయుధాలు; ఒక్క+ఎడన్‌= ఒకచోట; దాయటకున్‌= దాచటానికి; 
వేష యోజనములకున్‌= అజ్ఞాతవాసానికి తగిన విధంగా వేషాలు వేసికొనటానికి; ఈ చక్కటిన్‌= ఈ ప్రదేశంలో; నిలుతమె?= 
ఆగుదామా?. 
తాత్పర్యం: 'మన ఆకారాలను, ధనువులను చూడగానే ప్రజలు మనలను గుర్తుపట్టరా? అందుచేత మన ఆయుధాలు 
దాచుకొనటానికీ, వేషాలు మార్చుకొనటానికీ ఈ ప్రదేశంలో ఆగుదామా?” 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 71 
వ. అనిననిది కార్యంబని మధ్యమపాండవుం డా సుమధ్య నొక్క శీతల సికతాతలంబున డించె; దక్కినవారలు 
నట్ల చేయుద మని నిలిచి; రట్టియెడల( బాండవాగ్రజుండు గాండీవి చేతి వి ల్లుపలక్షించి యతని కిట్లనియె. 


157 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ఇది కార్యంబు+అని= ఈ పని చేయతగినదని; మధ్యమ పాండవుండు= పాండవ 
మధ్యముడయిన అర్జునుడు; సుమధ్యన్‌= చక్కని నడుము కలిగిన (ద్రౌపదిని; శీతలసికతాతలంబునన్‌= చల్లని ఇసుక తిన్నెమీద; 
డించెన్‌= దించాడు; తక్కిన వారలున్‌= మిగిలినవారును; అట్లు+అ చేయుదము+అని= ఆ రకంగానే చేద్దామని; నిలిచిరి= 
నిలిచారు; అట్టి+ఎడలన్‌= ఆ సమయంలో; పాండవ+అ(గ్రజుండు= ధర్మరాజు; గాండీవి చేతి= అర్జునుని చేతిలో ఉన్న; 
విల్లు+ఉపలక్షించి= వింటిని తేరిపార చూచి; అతనికిన్‌= అర్జునునితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఇది చేయతగినపని అని అర్జునుడు అభిప్రాయపడినాడు. (ద్రౌపదిని చల్లని ఇసుకతిన్నెమీద దించాడు. 
మిగతావారంతా అట్లాగే చేద్దామని అక్కడే ఆగారు. ధర్మరాజు గాండీవాన్ని చూచాడు. అర్జునుడితో ఈ విధంగా 
అన్నాడు. 
క. “మన శస్తాస్తంబులు ద । క్కినయవి యొకభంగి; వీటికిని గాండివముం 

గొనిపోయితిమేని సుయో । ధనునకు నగపాటు నిశ్చితం బూహింపన్‌.” 158 
ప్రతిపదార్థం: మన= మనయొక్క; శస్త్ర+అస్త్రంబులు= శ(స్తాలు, అస్త్రాలు; తక్కినయవి= మిగిలినవి; ఒకభంగి= ఒక ఎత్తు; 


వీటికిని= విరాటుడి నగరంలోపలికి; గాండివమున్‌= గాండీవాన్ని; కొనిపోయితిమి+ఏనిన్‌= తీసికొనివెళ్ళితే; సుయోధనునకున్‌= 
దుర్యోధనునికి; అగపాటు= తెలియటం; ఊహింపన్‌= ఆలోచిస్తే; నిశ్చితంబు= నిశ్చయం. 


తాత్పర్యం: 'మన ఆయుధాలన్నీ ఒక ఎత్తు, అర్జునుడి గాండీవం మరొకఎత్తు. ఈ గాండీవంతో విరాటుడి పట్టణంలో 
అడుగుపెట్టితే దుర్యోధనుడికి మన 'ఆచూకి' తెలియటం నిశ్చయం.” 


వ. అనవుడు. 159 
తాత్పర్యం: అనగానే. 


చ. “ఇది పెనుంబాము చందమున నెంతయు భీషణమై జనంబులన్‌ 
బెదరంగంజేయు; నట్లగుటం బెట్టి చనన్‌ వలయుం; దలంచి నా 
హృదయము దీని. బాయుటకు నియ్యకొనం జొర; దెట్లు చెప్పినం 
దుది నొకచోట వైచుటయ తోంచిన కార్యము నయ్యెడుం గటా! 160 


ప్రతిపదార్థం: ఇది= ఈ గాండీవం; పెను+పాము చందమునన్‌= పెద్దపామువలె; ఎంతయున్‌= ఎంతో; భీషణము+ఐ= భయంకరమై; 
జనంబులన్‌= ప్రజలను; బెదర(గన్‌+చేయున్‌= బెదరగొట్టుతుంది; అట్టు+అగుటన్‌= ఆ విధంగా (బెదరకొట్టేది) కావటంచేత; 
పెట్టి చనన్‌+వలయున్‌= ఎక్కడయినా భద్రంగా దాచిపెట్టి వెళ్ళాలి; తలంచి= దీనిని తలచుకొని; నా హృదయము= నా మనసు; 
దీనిన్‌= దీనిని; పాయుటకున్‌= వదలిపెట్టడానికి; ఇయ్యకొనన్‌+చొరదు= అంగీకరించటానికి సమ్మతించటం లేదు; ఎట్టు చెప్పినన్‌= 
ఏ విధంగా చెప్పినా; తుదిన్‌= చివరకు; ఒకచోటన్‌= ఏదో ఒకచోట; వైచుటయ= దాచడమే; తోంచిన కార్యము+అయ్యెడున్‌= 
ఇప్పటికి తోచినపని జాతుంది; కటా!= అయ్యో!. 


72 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: “ఈ గాండీవం పెద్దపామువంటిది. ప్రజలను బెదరగొట్టుతుంది. అందుచేత దీనిని ఎక్కడయినా దాచివెళ్ళాలి. 
ఈ మాట అనుకొంటున్న కొద్దీ దీన్ని విడిచిపెట్టటానికి నా మనసు ఏమాత్రమూ అంగీకరించటం లేదు. ఏమయినా 
సరే! చివరకు ఒకచోట దాచిపెట్టి వెళ్ళటమే మంచిదనిపిస్తున్నది.' 


నిశేషం: భారతంలో తాము ధరించే ఆయుధాలతో తమకు బిరుదనామాలు వచ్చినవారు శ్రీకృష్ణార్ణునులు- చక్రి, గాండీవులుగా 
ప్రసిద్దికెక్కారు. అర్జునుడికి గాండీవం అగ్నిదత్తమైనది. గాండీవం మహాసర్పంవలె భయంకరంగా ఉంటుంది. కవ్వడి అయిన 
అర్జునుడు రెండు చేతులతో ప్రయోగించే పాశుపతాస్రాదులవంటి మహాస్రాలను వహించే సామర్థ్యం దానికి ఉన్నది. ఆ గాండీవాన్ని 
అర్జునుడు ప్రాణంకంటె ఎక్కువగా (ప్రేమిస్తాడు. గాండీవాన్ని ఎవరైనా దూషించినా, దానిని మరెవరికైనా ఇమ్మని తనను 
అవమానించినా వారితలను (బ్రద్దలు చేస్తానని స్వయంగా శపథం చేసికొన్నాడు. ఒకసారి ధర్మరాజు (కర్షపర్వంలో) అర్జునుడిపై 
కోపగించి 'గాండీవాన్ని శ్రీకృష్ణుడికి ఇస్తే అతడు కర్షుడిని సంహరించి ఉండేవాడు కదా” అని అధిక్షేపించాడు. అర్జునుడు ఆగ్రహించి 
ధర్మజుని తల (బ్రద్దలు చేయబోయాడు. శ్రీకృష్ణుడు ధర్మసూక్ష్మాన్ని చూపించి ఆ ఆపదను తొలగించాడు. అర్జునుడు స్వర్గారోహణం 
చేసేంతవరకు గాండీవాన్ని ధరించే ఉన్నాడు. అతడి శరీరంలో అది ఒక భాగమని భావించాడు. అందుకే గాండీవాన్ని వదలి 
ఉండలేక మనస్సు ఊగిసలాడుతూ ఉండగా అంతగా బాధపడ్డాడు. దానిని దాచిపెట్టక తప్పదని నిశ్చయించి 'కటా' అని చివరకు 
విట్టూర్సాడు. (సంపా.) 


వ. _ అని వితర్క్మించుచుం గిరీటి యురియాడు చిత్తంబు నుత్తలం బుడిపికొని నిశ్చయించి, యాయుధంబులు 


నిక్షేపించుటయ కర్ణంబుగా( బలికి యోగ్యస్థల నిరూపణంబునకు నలుదిక్కులుం బరికించి ప్రేతభూమి 


పరిసరారణ్యంబునందు. 161 


ప్రతిపదార్హం: అని= అని; కిరీటి= అర్జునుడు; వితర్కించుచున్‌= ఆలోచిస్తూ; ఉరియాడు= ఊగులాడే (చలించే); 
చిత్తంబు+ఉత్తలంబున్‌= మనసుయొక్క కలతపాటును; ఉడిపికొని= దిగమింగుకొని; నిశ్చయించి= ఒక నిర్ణయానికి వచ్చి; 
ఆయుధంబులు= ఆయుధాలను; నిక్షేపించుటయ= దాచటమే; కర్ణంబుగాన్‌= చేయతగిన పనిగా; పలికి= చెప్పి; యోగ్యస్థల 
నిరూపణంబునకున్‌= తగినచోటు నిరూపించటానికి; నలుదిక్కులున్‌= నాలుగు దిక్కులను; పరికించి= కలయచూచి; (పేతభూమి= 
శ్మశానం యొక్క; పరిసర+అరణ్యంబునందున్‌= దగ్గరున్న దట్టమైన అడవిలో. 


తాత్సర్యం: అర్జునుడు ఆలోచించాడు. ఊగిసలాడే మనసులోని కలతపాటును అణచుకొన్నాడు. ఆయుధాలు దాచడమే 
కర్తవ్యమని నిశ్చయించుకొన్నాడు. గాండీవం దాచడానికి తగిన చోటుకొరకు నలువైపులా చూచాడు. శ్మశానానికి దగ్గరగా 
ఉన్న అరణ్యంలో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


సీ, నెగసిన కొనలేచి నింగినంతంతకు । నవుల. ద్రోచుచు. దనరారు దాని, 
జాంగిన శాఖ లాశాచక్రమున కొలం । దులు బారవెట్టంగ6 బొలుచు దాని, 
గవట లొండొంటితో(; గదియుచు నెడములు । మ్రింగి ప్రబ్బంగ సొంపు మిగులు దాని, 
లోని జొంపము పవలును బెను జీ(కటి । నొదవించి పొదలంగ నొప్పుదానిC 


తే. గనియెబవమాన వివిధ వర్తన కళాను । వర్తి; గాకఘూకారవస్పూర్తి జాత 
భీతి పరిసరవర్తి నాభీల భుజగ । చండమూర్తి, శమీతరు చక్రవర్తి. 162 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 73 
ప్రతిపదార్థం: నెగసిన కొనలు= పైకి లేచిన కొమ్మల రెమ్మల చివరలు; ఏచి= అతిశయించి; నింగిన్‌= ఆకాశాన్ని; అంతంతకున్‌= 
ఇంకా పైపైకి; అవలన్‌+(త్రోచుచున్‌= బయటికి గెంటుతూ; తనరారుదానిన్‌= (ప్రకాశించేదానిని; చాగిన శాఖలు= సాగిన కొమ్మలు; 
ఆశా చ(క్రమున= దిక్చ(క్రం యొక్క; కొలందులు= (హద్దులను) ప్రమాణాలను; బార+పెట్టంగన్‌= బారలతో కొలిచేవిధంగా; 
పొలుచుదానిన్‌= రాణించేదానిని; కవటలు= పెద్దపెద్ద కొమ్మలు; ఒండొంటితోన్‌= ఒకదానితో ఒకటి; కదియుచున్‌= రాచుకొనేవిధంగా; 
ఎడములు (మింగి ప్రబ్బంగన్‌= నడుమ నున్న ఖాళీలను (క్రమ్మి వ్యాపించగా; సొంపు మిగులుదానిన్‌= సొగసు ఎక్కువైఉన్నదానిని; 
లోనిజొంపము= లోపలిగుబురు; పవలును= పగలుకూడా; పెను+చీ(కటిన్‌= దట్టమయిన చీకటిని; ఒదవించి= కలిగించి; 
పొదలంగన్‌= వ్యాపించగా; ఒప్పుదానిన్‌= ఒప్పునటువంటి దానిని; పవమాన= గాలిచేత; వివిధవర్తన= అనేకరీతుల; కళా+అనువర్తిన్‌= 
కళలను అనుసరించేదానిని; కాక= కాకుల; ఘూక= గుడ్డగూబలయొక్క; ఆరవ స్ఫూర్తిన్‌= ధ్వనుల స్పురణతో; జాత= పుట్టిన; 
భీతి= భయంకల; పరిసరవర్తిన్‌= చుట్టుపట్ల తిరిగేవారు కలిగిన దానిని; ఆభీల= మిక్కిలి భయంకరమయిన; భుజగచండమూర్తిన్‌= 
పామువలె తీవ్రమయిన స్వరూపం కలదానిని; శమీతరు చ(క్రవర్తిన్‌= (శ్రేష్టమైన జమ్మిచెట్టును; కనియెన్‌= చూచాడు. 


తాత్సర్యం: జమ్మిచెట్టుకున్న చిట్టచివరికొనలు ఆకాశాన్ని అంతకంతకు వెనక్కి నెడుతున్నాయి. కొమ్మలు నలువైపులా 

సాగి దిగంతాలను కొలిచేవిధంగా ఉన్నాయి. పెద్దపెద్ద కొమ్మలు ఒకదానితో ఒకటి రాచుకొంటూ మధ్య ఏమాత్రం 

ఎడం లేకుండా వ్యాపించి ఉన్నాయి. దట్టమయిన ఆకుల గుబురులు పగటి వేళలోనూ దట్టమైన చీకటిని కలిగిస్తున్నాయి. 

ఆ చెట్టు గాలికి కదులుతుంటే ఎన్నో నర్తన కళలను అభ్యసిస్తున్నట్టుగా ఉన్నది. ఆ చెట్టుమీద కాకులు, గుడ్లగూబలున్నాయి. 
బు a) జాం ౧ యు C7 

భీకరమైన వాటి అరపులకు పరిసరజనం భయపడుతున్నారు. ఆచెట్టుమొత్తం భయంకరమైన మహాసర్సంవలె ప్రచండంగా 

గోచరిస్తున్నది. అటువంటి ఆ శమీవృక్ష చక్రవర్తిని అర్జునుడు చూచాడు. 


విశేషం: 1.అలం: రూపకం, అతిశయోక్తి, అంత్యానుప్రాస. భీషణసుందరమైన ఈ శమీవృక్ష వర్లనం మూలంలో లేదు. ఇది 
తిక్కన ప్రతిభాజన్యం. శమీతరువును చక్రవర్తిగా చెప్పి రూపకాలంకారాన్ని నిర్వహించారు. తిక్కన మానవులలో చక్రవర్తికి ఏ 
విధంగా వశిష్ట లక్షణాలుంటాయో తరువులలోకూడ చక్రవర్తి అయిన చెట్టుకు ఆ జాతికి చెందిన విశేషలక్షణా లుండటం సహజం. 
రూపకం చేస్తున్నప్పుడు మానవతరు లక్షణాలను రెండింటినీ అన్వయించటం అలంకారళిల్పం. దానికి పద్యనిర్మాణ శిల్పం 
భావవిస్ఫూర్తికి తోడుపడుతుంది. 


2. పాండవులు చ(క్రవర్తులు. వారి చ(క్రవర్తిత్వానికి వారి బల మెంత కారణమో, వారి ఆయుధాలు కూడ అంతకారణం. 
ఆ ఆయుధాలను తనవద్ద ఉంచుకొని రక్షించగలిగినవాడు కూడా చక్రవర్తి కావాలి. అధముడు దానికి అధికారి కాడు. అందువలననే 
తిక్కన శమీతరు చక్రవర్తిని దర్శింపచేశాడు. 


3. చక్రవర్తి రూప వైభవ వర్లనం ఉదాత్తంగా విసృతంగా జరగాలి కాబట్టి, తిక్కన సీసపద్యం ఎత్తుకొన్నాడు. దానితో 
సీసపాదాలకూ, ఎత్తుగీతికీ నడుమ 'కనియెన్‌ అనే క్రియను ప్రయోగించాడు. పద్యం సహజంగా రెండు భాగాలుగా విభక్తమైపోయింది. 
రెంటికీ క్రియ ఒకటే. సీసంలోని నాలుగుపాదాలూ 'దానిన్‌ అనే పదంతో ముగుస్తూ అంత్యానుప్రాసతో అందంగా గోచరిస్తాయి. 
ఎత్తుగీతిలో 'రసస్ఫూర్తి”, 'పరిసరవర్తి, 'చండమూర్తి', చక్రవర్తి” అనే పదాలు అనుప్రాసతో ఆసక్తిని పెంచుతాయి. 'కనియెన్‌ 
అనేక్రియతో భౌతికంగా చూచిన స్ఫూర్తిని సీసపద్యపాదాలలో, భావుకంగా దర్శించిన స్ఫూర్తిని ఎత్తుగీతిలో నిబంధించటం తిక్కన 
రచనాళిల్పం. 


4. అర్జునుడు తనగాండీవాన్ని 'ఇది పెనుబాము చందమున నెంతయు భీషణమై జనంబులన్‌ బెదరంగం జేయున్‌' 
అని చెప్పాడు. దానిని భరించగల శమీవృక్షంకూడా ఆ లక్షణాలు కలిగి ఉండాలి. అర్జునుడు వాటిని శమీతరు చ(క్రవర్తిలో 
చూచాడు. అతడు భయంకరమైన భుజగంవలె ప్రచండమూర్తి చండుడు-అంటే ఉ(గస్త్వభావుడు, వాడిమి కలవాడు. పెనుంబాము 


74 శ్రీమదాంధ్ర మహాభారతము 


లక్షణం ఆ వృక్షరూపానికి ఉండటం అర్జునుడు గమనించాడు. పాములు ఉండటంచేత భయంకరమూర్తి కలిగి ఉన్నది- అని 
కొందరు వ్యాఖ్యానం చేశారు. అది వృక్షపరంగా మాత్రం అన్వయిస్తుంది. పూర్వాపర శిల్ప సమన్వయ సమర్హం కాదు. “ఆభీలభుజగ 
చండమూర్తి ని ఉపమాన పూర్వపద కర్మధారయంగా (గ్రహించటం సమంజసం. చెట్టుకూ, పామువంటి చండమూర్తికీ వర్తించేవి 
ఎత్తుగీతిలోని విశేషణాలు. గాలిచేత కదలాడటంవలన వివిధ భంగిమలలో అందంగా కనిపించేది చెట్టు. బుసలుకొట్టుతూ 
అనేకరకాలుగా (ప్రసరిస్తూ (వర్తిస్తూఉండే సర్పగతికళానువర్తి భుజగచండమూర్తి ఆ శమీతరు చక్రవర్తి కాకులూ గుడ్డగూబలూ 
మొదలైన పక్షుల కూతలు బాగా వినపడటంచేత చుట్టుప్రక్కల తిరిగే వారికి భయం కలిగించేది అని వృక్షపరమైన అర్థం. 
భీకరమైన సర్పం (కొండచిలువ వంటిది) విజృంభించి అడవిలో తిరగటం మొదలుపెడితే పక్షులు భయంతో రొదలు చేయటం 
సహజం. అటువంటి భయాందోళనలను తనచుట్టూ కలిగించగలిగేది భుజగచండమూర్తి. గాలివాటుగా అనేకవిధాలుగా వర్తించి 
చుట్టూ ఉన్నవారిని ఆ(క్రందనలకు గురిచేసేవాడు కోపనుడైన చండశాసనుడు. 


5. పామువలె ఉ(గస్వభావం కలవాడు శమీతరుచ(క్రవర్తి ఆ చెట్టుకున్న కొనలు ఆకాశాన్ని ఆవలకు తోస్తున్నట్టుంటాయి. 
అలాగే పాము నాలుక కొనలు కూడా భాసిస్తాయి. అంటే -భుజగచండమూర్తి రాజ్యవిస్తరణలో కడుక్రూరుడని భావం. సాగిన 
చెట్టు కొమ్మలు దిక్కులను బారలతో కొలుస్తున్నట్టున్నాయి. చెట్టుకు గుండ్రంగా చుట్టుకొన్న పాము విస్తరించి సాగితే దిక్కులు 
కొలుస్తున్న మానదండంగా ఉండవచ్చును. ఇది సర్పపరమైన అర్థం. దిగంతాలవరకు రాజ్యఎస్తరణ చేయాలన్న ప్రచండుడి వర్తన 
అందులో ధ్వని. పెద్దకొమ్మలు కదియబారి ఎడం లేకుండా ఉండటంవలన అందంగా కనపడటం వృక్షలక్షణం. పెద్దలైన 
ఆడుపాములతో (కొమ్మలతో) కలిసి ఎడం లేకుండా (క్రీడించటంవలన అందంగా ఉండేది భుజగచండమూర్తి. (సర్ప క్రీడలో 
వ్యవధానం ఉండకపోవటం (ప్రసిద్దం). క్రూరుడైన రాజు బలవంతంగా వనితలను భయపెట్టి నిరంతరం క్రీడిస్తుంటాడనే భావం 
వ్యంగ్యం. లోని ఆకులగుబుర్లవలన పగళ్ళలోకూడ పెనుచీకట్లను కల్పించే నేర్పుతో ఒప్పారేది చెట్టు. జొంపములంటే నిరంతరధార 
లని అర్థం ఉన్నది. లోని జొంపములంటే సర్బపరంగా విషధారలు. వాటిని వెలిగ్రక్కటం ద్యారా విషధూమాలను వ్యాపింపజేసి 
పగళ్ళను చీకట్టుగా మార్చే ప్రభావం కలిగి ఉండటం భుజగచండమూర్తి లక్షణం. మనసులోని ఆలోచనల గుంపులచేత 
వెలుగునుకూడా చీకటిగా మార్చగలిగే దుష్టస్వభావం కలిగి ఉండటం (క్రూరుడైన రాజు లక్షణం. ఏతద్భావనతో తిక్కన 
రూపకాలంకారాన్ని భీకర రమణీయంగా నిర్వహించాడు. పెనుబాముయొక్క స్వభావాన్ని సహజంగా తనలో గర్భీకరించుకొన్న 
శమీతరుచ(క్రవర్తి గాండీవధనువును రక్షించగలిగిన ఆభీలభుజగచండమూర్తి అని నిశ్చయించాడు అర్జునుడు. 


6. శ్మశానం ప్రక్కన ఉండే జమ్మిచెట్టును ఇంతటి అలంకార సుందరంగా తెలుగులో వర్ణించిన కవి మరొకరు లేరు. 
శమీతరుచ(క్రవర్తిని దర్శించగలిగిన వాడు భావుకచ(క్రవర్తి. తిక్కన భారతంలోని (ప్రసిద్దమైన పద్యాలలో ఇది ఒకటి. 
రూపకాతిశయోక్తులను, అంత్యానుప్రాసను నిపుణంగా మేళవించిన అలంకృతమైన ఉదాత్త రచన. (సంపా.) 


వ. కని యమ్మహీరుహంబు ధర్మనందనునకుం జూపి యిట్లనియె. 163 


CI 


తిపదార్థం: కని= ఆ జమ్మిచెట్టును చూచి; ఆ+మహీరుహంబున్‌= ఆ శమీవృక్షాన్ని; ధర్మనందనునకున్‌= ధర్మరాజుకు; 
చూపి= చూపించి; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: చూచి, ఆ జమ్మిచెట్టును ధర్మరాజుకు చూపించి ఈ విధంగా అన్నాడు. 


శా. _ 'పక్షివ్యాకులముం, బరేత నిలయోపాంతోత్ధమున్‌, డాకినీ 
రక్షోభూత పిశాచ గోచరము దుర్గంధంబునై చూడం జి 
త్తక్షోభం బొనరించు; నట్లగుట జెంతం జేరరా దీ శమీ 
వృక్షం బెవ్వరి; కిందు( బెట్టుదమె పృథ్వీనాథ! శృస్తాస్రముల్‌? 164 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 75 
ప్రతిపదార్థం: పృథ్వీనాథ!= ఓ భూనాథ! (ధర్మరాజా!); పక్షివ్యాకులమున్‌= పక్షులకలకలం నిండినదీ; పరేత నిలయ+ఉపాంత+ 
ఉత్సమున్‌= శ్మశానానికి దగ్గరలో మొలచినదీ; డాకినీ= డాకినులు; రక్షస్‌= రాక్షసులు; భూత= భూతాలు; పిశాచ= పిశాచాదులతో; 
గోచరమున్‌= కనబడేదీ; దుర్గంధంబున్‌+ఐ= కంపుతో కూడిందీ అయిన; ఈ శమీవృక్షంబున్‌= ఈ జమ్మిచెట్టును; చూడన్‌= 
చూడగానే; చిత్తక్షోభంబు+ఒనరించున్‌= మనస్సుకు వ్యాకులత కలిగిస్తుంది; అట్టు+అగుటన్‌= అట్లా కావడంవలన; ఎవ్వరికిన్‌= 
ఎవరికిని; చెంతన్‌+చేరరాదు= దగ్గరికి చేరడానికి వీలు కాదు; (అందుచేత); శస్త+అ(స్తముల్‌= మన శ'స్తాలు, అస్త్రాలు; 
ఇందున్‌+పెట్టుదమె?= ఈ జమ్మిచెట్టుమీద పెట్టుదామా? 


తాత్పర్యం: 'ధర్మరాజా! ఈ జమ్మిచెట్టు నిరంతరం పక్షులరొదలతో నిండి కలతపెట్టేదిగా ఉంటుంది. శ్మశానానికి 
దగ్గరగా ఉండటంచేత భూతపిశాచ రాక్షస గణాలతో కూడి భయంకరంగా ఉంటుంది. చుట్టూ దుర్గంధం వ్యాపించి 
ఉంటుంది. దీనివైపు చూస్తేనే మనస్సులో ఒక విధమైన కలత పుట్టుతుంది. అందువలన ఈ చెట్టు దగ్గరికి ఎవ్వరూ 
రారు. కాబట్టి మన శ'స్తాస్తాలను దీనిమీద భద్రపరుద్దామా? 


విశేషం: శ్మశానానికి దగ్గరగా ఉండటంవలన చాలమంది రారు. పిశాచాలు భూతాలు ఉండటంవలన భయంకరం. దుర్వాసన 
కారణంగా దగ్గరికి చేరడానికి అసహ్యం. అందుచేత అగస్త్రశృస్రాలకు భయం లేదని అభిప్రాయం.” దుర్గస్థంబునై'- పెక్కుప్రతులు. 
Vas జాని గయ & 


క. పెను. బొడువు. బజపు జొంప । మ్మును గలయది; దీన నెల్ల పురుషులకు బ్రయో 
జన మొకండు లేదు, చేరం। జనం జూడంగ, నరయ, నెక్కసమకట్టంగన్‌. 165 


ప్రతిపదార్థం: పెను+పొడువు= పెద్దఎత్తూ; పజపు= విశాలత్వం; జొంపమ్మును+కల+అది= గుబురూ కలిగింది; దీనన్‌= ఈ 
కారణాలవలన; ఎల్ల పురుషులకున్‌= మానవులందరికి; చేరన్‌+చనన్‌= దగ్గరికి రావటానికి కానీ; చూడంగన్‌= చూడటానికి కానీ; 
అరయన్‌= నిశితంగా పరిశీలించటానికి కానీ; ఎక్కన్‌ సమకట్టంగన్‌= ఎక్కటానికి ప్రయత్నం చేయటానికికానీ; ప్రయోజనము= 
ఉపయోగం; ఒకండు= ఒక్కటికూడా; లేదు= లేదు. 


తాత్సర్యం: ఈ చెట్టు ఎత్తయింది. చాలా విస్తారమయింది. గుబురయింది. అందుచేత ఎవరూ దగ్గరికి రారు. వచ్చినా 
చూడరు. దానిని నిశితంగా చూడటంవలనగాని, ఎక్కటం వలనగాని, ఎవరికీ ఎటువంటి ప్రయోజనమూ లేదు. 


విశేషం: శస్ర్రాస్రాలు రహస్యంగా ఉండగలవు అనటానికి తగిన హేతువులను అర్జునుడు పేర్కొన్నాడు. ఎత్తు, వైశాల్యం, గుబురుతనం 
అనే గుణాలు చెట్టు నెక్కేవాళ్ళను భయపెడతాయి. అందువలన గుబురులో ఎత్తుగా దాచబడిన ఆయుధాలు ఎవరికీ కనపడవు. 
గాండీవం వంటి పెద్దవిల్లును కూడా తనలో దాచుకొనే వైశాల్యం ఆ చెట్టుకు ఉన్నది. కాబట్టి భయం లేదు. ఇక ఎవరైనా 
చూడటానికి దగ్గరికి వచ్చినా, ఎక్కటానికిసమకట్టినా వారికి ఏ లాభమూ ఉండదు. చేరటానికి దుర్గంధం, చూడటానికి భయంకరాకారం, 
ఎక్కటానికి ఫలపుష్పాదు లేవీ లేకపోవటం అనేవి అడ్డువచ్చే బలమైన కారణాలు. ఆ కారణాలవలన ఆయుధాలు సురక్షితంగా 
ఉండగలవని నిశ్చితాంశం. ధర్మజుడి అంగీకారం పొందాలంటే (ప్రతిపాదన ఎంత తర్కబద్దంగా ఉండాలో అర్జునుడి మాటలు 
వ్యక్తం చేస్తున్నాయి. (సంపా.) 


ఉ. కావున దీనియం దిడుట కార్యము కైదువులెల్ల(; గేశచ 
ర్మావృత సంచయంబుగ శవాకృతిగా నొనరించి కట్టినం 


బోవరు దీని ది క్కొరులు భూవర! నెమ్మది నూఅడిల్లు; మె 
చో వసియించినం బిదప( జొప్పడు. గ్రమ్మటి వచ్చి కైకొనన్‌.' 166 


76 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కావునన్‌= అందుచేత; కైదువులు+ఎల్లన్‌= ఆయుధాలన్నీ; దీని+అందున్‌= ఈ జమ్మిచెట్టు గుబురులో; ఇడుట= 

పెట్టటం; కార్యము= చేయదగినపని; కేశచర్మ+ఆవృత+సంచయంబుగన్‌= వెంట్రుకలతో కూడిన చర్మంతో చుట్టబడిన సముదాయం 

కలదిగా; శవ+ఆకృతిగాన్‌= శవాకారంగా; ఒనరించి= చేసి; కట్టినన్‌= కట్టినట్లయితే; ఒరులు= ఇతరులు; దీని దిక్కు పోవరు= ఈ 

చెట్టువైపు వెళ్ళరు; భూవర!= రాజా! (ధర్మరాజా!); నెజ+మదిన్‌= నిండుమనసుతో; ఊటలడి ల్లుము= ఊరటచెందుము; 

ఎచ్చోవసియించినన్‌= మనం ఎక్కడ ఉన్నా; పిదపన్‌= అజ్ఞాతవాసం తరువాత; (క్రమ్మణు వచ్చి= తిరిగివచ్చి; కైకొనన్‌= తీసికొనటానికి; 
క్‌ a 

చొప్పుడున్‌= సాధ్యపడుతుంది. 


తాత్పర్యం: అందుచేత మన ఆయుధాలను ఈ జమ్మిచెట్టు మీద దాచడం సబబయిన పని, వెంట్రుకలతో కూడిన 
చర్మంతో ఆయుధాలను చుట్టి శవంవలె అమర్చి కట్టిపెట్టితే ఈ వైపు ఎవరూ రారు. మహారాజా! నీవు మనస్సున 
బాధపడవద్దు. మనం ఎక్కడున్నా, చివరకు తిరిగివచ్చి మన ఆయుధాలను మనం తీసికొనటానికి వీలవుతుంది.” 


పాండవులు దను యాయుధంబుల శమీవృక్షమున బెట్టుట (సం. 4-5-9) 


వ. అని చెప్పిన నందటు నత్తెబింగున కియ్యకొనుటయు, నతండు గాండీవంబు నవలోకించి. 167 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; చెప్పినన్‌= చెప్పగా; అందటబున్‌= అందరును; ఆ+తెజంగునకున్‌= ఆ పద్దతికి; 
ఇయ్యకొనుటయున్‌= సమ్మతించగా; అతండు= అర్జునుడు; గాండీవంబున్‌= గాండీవాన్ని; అవలోకించి= చూసి. 


తాత్సర్యం: అని చెప్పగా అందరూ దానికి ఒప్పుకొన్నారు. అపుడు అర్జునుడు గాండీవం వైపు చూచి. 


చ. “అనిమిషదాన వాంబరచరాదిక జాతుల నెల్ల బోర నీ 

ధనువునం గాదె గెల్లు! సముదగ్ర విరోధి భయావహంబు; దీ 

నిని నొక మ్రానం గట్టి చను నిశ్చయ మొందంగం జేసి దైవ; మే 

మన(గల? దట్ల కాకి యని యాత్మ నలందురి మందచేస్టు(డై. 168 
ప్రతిపదార్థం: అనిమిష= దేవతలూ; దానవ= రాక్షసులూ; అంబరచర= గంధర్వులు; ఆదిక= మొదలయిన; జాతులన్‌+ఎల్లన్‌= 
జాతులన్నిటినీ; పోరన్‌= యుద్దంలో; ఈ ధనువునన్‌+కాదె= ఈ వింటితో కదా; గెల్తున్‌= గెలిచేవాడిని; సముద(గ్రవిరోది 
భయ+ఆవహంబున్‌= గొప్పవారయిన విరోధులకు కూడా భయాన్ని కలిగించే; దీనిని= ఈ గాండీవాన్ని; ఒక (మ్రానన్‌= ఒక 
చెట్టునందు; కట్టి చనునిశ్చయము= కట్టి వెళ్ళే నిర్ణయాన్ని; ఒందంగన్‌+చేసెన్‌= చేసే విధంగా (తీసికొనే విధంగా) చేసింది; 
దైవమున్‌= దైవాన్ని; ఏమి+అనన్‌+కలదు?= ఏమనటానికి వీలుంది?; అట్టు+అకాక+అని= అట్లాగే కానీ అని; ఆత్మన్‌= మనస్సులో; 
అలందురి= బాధపడి; మందచేష్టుండు+ఐ= చేష్ట లుడిగిన వాడయి. 


తాత్సర్యం: 'నేను ఈ ధనుస్సు సహాయంతో అనేక యుద్దాలలో దేవదానవ గంధర్వాదులను గెలిచినవాడిని. ఈ 
గాండీవం శత్రుభయంకరమయినది. ఇటువంటి గాండీవాన్ని ఒక చెట్టుకు కట్టిపడవేసే నిర్ణయాన్ని దైవం నిశ్చయించింది. 
ఈ పరిస్థితిలో ఏమనటానికీ పాలుపోవటంలేదు' -అని అర్జునుడు మనసులో బాధపడి ఉత్సాహరహితుడై ఉండిపోయాడు. 


వ. ఎక్కు డించిన6 బాండవాగ్రజుండు. 169 


ప్రతిపదార్థం: ఎక్కు డించినన్‌= మోపెట్టిన అల్లెత్రాటిని విప్పగా; పాండవ+అ(గ్రజాండు= పాండవులలో పెద్దవాడయిన ధర్మరాజు. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 77 


తాత్సర్యం: అర్జునుడు గాండీవం నారిముడి విప్పాడు. అప్పుడు ధర్మరాజు. 


క. దనుజకుల త్రాసకరం । బును రిపుభంజనము రత్నభూషిత రూపం 
బును గురుదేశాహ్లాదన । మును నగు నిజకార్ముకంబు మో పెడలించెన్‌. 170 


ప్రతిపదార్థం: దనుజకుల= రాక్షస సమూహానికి; (త్రాసకరంబును= భయాన్ని కలిగించేదీ; రిపుభంజనమున్‌= విరోధులను 
సంహరించేదీ; రత్నభూషిత= రత్నాలతో అలంకరించబడిన; రూపంబును= ఆకారం కలదీ; కురుదేశ+ఆహ్లాోదనమునున్‌= 
కురుదేశానికి సంతోషాన్ని కలిగించేదీ; అగు= అయినటువంటి; నిజకార్ముకంబు మోపు= తన వింటినారిబిగువును; ఎడలించెన్‌= 
తొలగించాడు. 


తాత్సర్యం: రాక్షసులకు భయంకర మయినదీ, విరోధినాశనకర మయినదీ, రత్నాలు పొదిగినదీ, కురుదేశానికి సంతోషం 
కలిగించేదే అయిన తన వింటినారిని ధర్మరాజు విప్పాడు. 


వ. తదనంతరంబ భీమ నకుల సహదేవులదెస( గనుంగొని. 171 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= ఆ తర్వాత వెంటనే; భీమ నకుల సహదేవుల దెసన్‌= భీమ నకుల సహదేవులవైపు; 
కనుంగొని= చూచి. 


తాత్సర్యం: ఆ తరువాత వెంటనే ధర్మరాజు భీమనకుల సహదేవులవైపు (వారి వింటినారులను కూడ సడలించండి 
అని సూచిస్తున్నట్టు) చూచాడు. 


సీ,  'సైంధవ యక్ష పాంచాల త్రిగర్తుల । దీనన యోర్షితి మానధనుండ! 
సౌరాష్ట్రనాథాది శత్రులు దీనిచే(। గాదె మర్చితు లైరి ఘనభుజుండ! 
కాళింగ పాండ్య మాగధుల నిర్ణించుచో । నిదియ కైదువు నీకు విదితయశు(డ!' 
యని క్రమంబున వారలందటి విండులు । పెంపెసలార వేర్వేటి పొగడి 


ఆ. గొనయములు వదల్ప ననుమతి సేయుడు । వారు నట్ల చేసి తేరం జాప 
ములును దొనలు వర్మములు నసి ముద్ద రా । ద్యాయుధములు' గూడ నతండు గట్ట. 172 


ప్రతిపదార్థం: మానధనుండ!= అభిమానమే ధనంగా కలిగిన భీమసేనా!; సైంధవ= సైంధవుడినీ; యక్ష= యక్షులనూ; పాంచాల= 
పాంచాలురనూ; (త్రిగర్తులన్‌= (త్రిగర్తదేశాధిపతి అయిన సుశర్మనూ; దీనన్‌= దీనితోనే; ఓర్చితి(వి)= నిర్జించావు, జయించావు; 
ఘనభుజుండ!= దీర్భమయిన భుజాలు కల నకులా!; సౌరాష్ట్రనాథ+ఆది= సౌరాష్టదేశానికి రాజు మొదలయిన; శత్రులు= విరోధులు; 
దీనిచేన్‌= దీనిచేతనే; మర్దితులు+ఐరి కాదె= తాడించబడ్డారు కదా; విదితయశు(డ!= ప్రకటితమయిన కీర్తి కలిగిన సహదేవా!; 
కళింగ= కళింగరాజు; పాండ్య= పాండ్యరాజు; మాగధులన్‌= మగధరాజులను; నిర్జించుచోన్‌= జయించటానికి సిద్దమయినవేళ; 
నీకున్‌= నీకు; ఇదియ కైదువు= ఇదే ఆయుధం; అని= అని; (క్రమంబునన్‌= (క్రమంగా; వారలు+అందణ= భీమసేనాదుల; 
విండులు= ధనుస్సులు; పెంపు+ఎసలారన్‌= గొప్పతనం |(ప్రకటితం కాగా; వేర్వేణన్‌= వేరువేరుగా; పొగడి= ప్రశంసించి; గొనయములు= 
అల్లై తాళ్ళు; వదల్పన్‌= వదలించటానికి; అనుమతి= ఆజ్ఞ; చేయుడున్‌= చేయగానే; వారున్‌= భీమాది పాండవులందరు; అట్టు+అ= 


78 శ్రీమదాంధ్ర మహాభారతము 
ఆ విధంగానే; చేసి= చేసి; తేరన్‌= తేగా; చాపములును= ధనుస్సులను; దొనలు= అమ్ముల పొదులను; వర్మములున్‌= కవచాదులను; 
అదిసి= కత్తులను; ముద్గర+ఆది= ఇనుపగుదియలు మొదలయిన; ఆయుధములు= ఆయుధాలను; అతండు= ధర్మరాజు; 
కూడన్‌+కటెన్‌= చేర్చి కట్లకటాడు. 

లు లు లు 


తాత్పర్యం: 'మానధనుడవయిన భీమా! సైంధవుడినీ, యక్షులనూ, పాంచాలురనూ, త్రిగర్హుడినీ దీనితోనే కదా ఓడించావు. 
నకులా! సౌరాష్ట్రదేశరాజు మొదలయిన విరోధులను దీనిచేతనే కదా సంహరించావు. సహదేవా! కళింగపాండ్యమగధ 
దేశపు రాజులను జయించేవేళ ఈ కోదండమే కదా నీకు సహాయపడ్డది' - అని వరుసగా వారి ధనుస్సులను ప్రశంసించాడు. 
అలా ప్రశంసించి, వారి ధనుస్సుల నారులు విప్పటానికి ధర్మరాజు అనుమతించాడు. వారు ఆ పనిని పూర్తిచేయగా 
ధనుస్సులు, అమ్ముల పొదులు, కవచాలు, కత్తులు, గుదియలు మొదలయిన ఆయుధాలను ఒకచోట చేర్చి, ధర్మరాజు 
విశేషం: ధనువులకు నారులు సడలించి మూటకట్టే ఈ ఘట్టాన్ని తిక్కన నాటకీయంగా చిత్రించాడు. మూలంలో కథాకథనంలో 
భాగంగా సాగిన అంశాలను పాత్రోచిత భంగిమలలో చిత్రించాడు. అర్జునుడు గాండీవాన్ని వీడలేక విషాదాన్ని (ప్రదర్శించాడు. 
గాండీవ మాహాత్య్యాన్ని గురించి అర్జునుడే స్మరించి వియోగచింతను పొందినట్టు చిత్రించటం నాటకీయం. ఆ తరువాత 
భీమనకుల సహదేవుల కార్ముకాల గొప్పతనాలను ధర్మజుడు కీర్తించినట్టు రచించటం నాటకీయం. మధ్య ధర్మజుడు తన వింటి 
మహిమను తానే చెప్పుకొన్నట్టు కాక తిక్కన వర్షించి వదలిపెట్టటం జొచిత్యం. ఆత్మప్రశంస చేసికొనని ధీరోదాత్తుడిగా ధర్మరాజును 
మిగిల్పాడు తిక్కన. మూలంలో కథా కథన శిల్పంలో భాగంగా ఉన్నదానిని పాత్రోచిత సంభాషణ వైఖరిగా మార్చటం ఇందులోని 
నాటకీయత. ఆ కళ తిక్కనకు కరతలామలకం. (సంపా.) 


వ. ఇట్లుపూర్వోక్త ప్రకారంబునం బొదివి, మహోరగంబులం బెట్టియలం బెట్టి కట్టు చందంబున బంధించి, వానిం 
గొనుచు, నయ్యజాతశత్రుండు ధర్మదేవతా దత్తవరుం డగుటంజేసి నిశ్శంకం బైన యంతఃకరణంబుతోడ 
శమీవృక్ష సమారోహణం బాచరించి. 173 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పూర్వ+ఉక్తప్రకారంబునన్‌= ముందు చెప్పిన పద్దతిలో; ఆ+అజాత శత్రుండు= ఆ ధర్మరాజు; 
పొదివి= పట్టుకొని; మహా+ఉరగంబులన్‌= పెద్దపెద్ద పాములను; పెట్టియలన్‌= పెట్టెలలో; పెట్టి కట్టు చందంబునన్‌= పెట్టి కట్టే 
విధంగా; బంధించి= గట్టిగా కట్టి; వానిన్‌+కొనుచున్‌= వాటిని తీసికొని; ధర్మదేవతా దత్తవరుండు+అగుటన్‌+చేని = 
యమధర్మరాజుచేత ఇవ్వబడిన వరం కలవాడు కావటం వలన; నిశ్ళంకంబు+ఐన= సంకోచం లేని; అంతఃకరణంబుతోడన్‌= 
మనస్సుతో; శమీవృక్ష సమారోహణంబున్‌= జమ్మిచెట్టు ఎక్కటాన్ని; ఆచరించి= చేసి. 

తాత్సర్యం: ఆ విధంగా ముందు చెప్పినట్లు ధర్మరాజు చేర్చి పట్టుకొన్నాడు. పాములను పెట్టెలలో పెట్టి బంధించి నట్లుగా 

ఆ ఆయుధాలన్నిటిని మోపు కట్టాడు. యముడివలన వరం పొందినవాడు కావటంవలన ధర్మరాజు నిస్సంకోచంగా ఆ 

జమి చెట్టు ఎక్కాడు. 


విశేషం: అలం: ఉపమ. అర్జునుడు గాండీవాన్ని పామువంటిదని చెప్పినది మొదలు పాండవుల ఆయుధాల నన్నిటినీ సర్ఫోపమానంతో 
వర్షించి కథను నిర్వహించటం తిక్కన కావ్యకళా శిల్సాంశం. (సంపా.) 


తే. _ బ్రహ్మవిష్ణు మహేశ దిక్సాల చంద్ర। సూర్య వనదేవతా పితృస్తుతు లొనర్ణి 
దివియు భువియును జూచి ప్రార్థించి, యొక్క! విపులశాఖ నాయుధములు వ్రేలంగట్టె. 174 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 79 
ప్రతిపదార్థం: బ్రహ్మ, విష్ణు, మహా+ ఈశ; దిక్‌+పాల, చంద్ర, సూర్య, వనదేవతా, పితృ, స్తుతులు= (బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, 
దిక్సాలకులు, చంద్రుడు, సూర్యుడు, వనదేవతలు, పితృదేవతలకు సంబంధించిన స్తోత్రాలను; ఒనర్భి= చేసి; దివియున్‌= ఆకాశాన్ని; 
భువియును= భూమిని; చూచి= చూచి; ప్రార్థించి= ప్రార్ధన చేసి; ఒక్క విపులశాఖన్‌= ఒక పెద్ద కొమ్మకు; ఆయుధములు= 
ఆయుధాలను; |వ్రేలన్‌+కట్టెన్‌= (వ్రేలాడకట్టాడు. 


తాత్సర్యం: ధర్మరాజు (బ్రహ్మను, ఈశ్వరుడిని, విష్ణువును, దిక్సాలకులను, చంద్రుడిని, సూర్యుడిని, వనదేవతలను, 
పితృదేవతలను స్తుతించాడు. భూమ్యాకాశాలను చూచాడు, ప్రార్థించాడు. ఒక పెద్దకొమ్మకు ఆయుధాలను (వ్రేలాడ 
గట్టాడు. 


వ. ఇట్లు కట్టి తదీయాధిదైవతంబుల నుద్దేశించి నమస్కరించి. 175 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; కట్టి= కట్టి; తదీయ+అధిదైవతంబులన్‌= వాటి అధిదేవతలను; ఉద్దేశించి= గురించి; 
నమస్కరించి= నమస్కారం చేసి. 


తాత్పర్యం: ధర్మరాజు ఆయుధాలను ద్రేలాడగట్టాడు. ఆ ఆయుధాల అధిదేవతలకు నమస్కరించాడు. తదనంతరం 
ఆయుధాల నుద్దేశించి ఈ విధంగా అన్నాడు. 


విశేషం: 1. ధర్మరాజు ఆయుధాల అధిదేవతలను స్మరించి వారిరక్ష వాటికి ఉండేటట్టు ప్రార్థించాడు. పాండవుల ఆయుధాలలో 
కొన్ని దైవదత్తాలు. గాండీవం, అక్షయతూణీరాలు మొదలైనవి అటువంటివే. అంతేకాక రాజులు వారి ఆయుధాలను పనిముట్టుగానే 
భావించరు. దైవస్వరూపాలుగా భావిస్తారు. అందువలననే ఆయుధపూజ ఒక సంప్రదాయ మైంది. ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక 
అధిదైవం ఉంటుంది. ఆ దైవమే ఆ ఆయుధరూపంలో వర్తిస్తుంది అని విశ్వాసం. ఆయుధాలలో అస్త్రాలు కూడా చేరుతాయి. అవి 
మం(త్రరూపాలు. మంత్రాలకు అధిదైవతా లుండటం ప్రసిద్ధం. ఏమైనా అటువంటి రక్షా దేవతలందరూ కలిసి ఆయుధాలను 
కాపాడుతూ ఉండాలని సంప్రదాయబద్దంగా ధర్మజుడు ప్రార్థించాడని భావం. ఇది అమూలకం. 


2. మూలంలో చెట్టెక్కి, ఆయుధాలను కొమ్మకు (వ్రేలాడకట్టింది నకులుడు. తెలుగులో ధర్మజుడు. ఈ మార్పు 
తిక్కన బొచిత్యకల్పనకు తార్కాణం. ధర్మజుడైతేనే అధిదేవతలను ఆరాధించగలడు. వారి రక్షను ఆవహింపచేయగలడు. తనకూ 
అర్జునుడికీ తప్ప ఇతరులకు ఆ ఆయుధాలు ఆయుధాలవలె కనపడకుండా ఉండేటట్లు చూడండి- అని అడుగ గలడు. అతని 
మాటలు మన్నించి అధిదేవతలు అను[గ్రహించగలరు. నకులుడు ఇటువంటి పనులు చేయలేడు. ధర్మజుడు కట్టింది ఆయుధాల 
మూట; చెట్టుకొమ్మకు కట్టిపెట్టింది మంత్రాల మూట! ఇది తిక్కన తీర్పు (సంపా.) 


క. “నరునకు నాకుం దక్క(గ। నొరులకు మీరూపు సూపకున్నది; విషవి 
స్పురిత భుజగభంగి భయం । కర మూర్తులు దాల్లి యుండగా వలయు. జుయడీ. 176 
ప్రతిపదార్థం: నరునకున్‌= అర్జునునికి; నాకున్‌= నాకు; తక్కంగన్‌= తప్పించి; ఒరులకున్‌= ఇతరులకు; మీ రూపు= మీ 


రూపాన్ని; చూపక+ఉన్నది= చూపించకండి; విష= విషంతో; విస్సురిత= (ప్రకాశించే (విజృంభించే); భుజగభంగిన్‌= పాములవలె; 
భయంకరమూర్తులు= భయంకరమయిన ఆకారాలు; తాల్చి= ధరించి; ఉండ(గాన్‌ వలయున్‌+చుండీ!= ఉండాలి సుమా!. 


తాత్సర్యం: 'అర్జునుడికీ నాకూ తప్ప ఇతరులకు మీ ఉనికిని చూపించకండి. మీరు విషసర్సాలవలె కనపడాలి. మీ 
ఆకారం భయంకరంగా ఉండాలి. 


80 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: భవిష్యత్కథలో అర్జునుడు ఉత్తరగోగ్రహణ సందర్భంలో ఈ ఆయుధాలను వాడుకొనవలసి వస్తుంది. అందుచేత 
తనకూ, అర్జునునికీ తప్ప ఇతరులకు కనబడరాదని ధర్మరాజు చెప్పటం ఒక విశేషం. అర్జునుడిపట్ట అతని అనురాగానికి ఈ 
మాట తార్కాణం కూడా. చూపక+ఉండునది - చూపకున్నది. 


ఉ. బీము(డు ధార్తరాష్ట్రకుల భీషణరోషుండు; చిత్త మెప్పు డె 
ఖై మదమెత్తునో; యతని యాగ్రహవత్తికి లోనుగాక మీ 
రేమెయి నైన వంచన వహించి తొలంగుట మత్సమీహితం; 
బేమటికుండ(గా వలయు నివ్విషమాబ్దములోన నాతనిన్‌. 177 


ప్రతిపదార్థం: భీము(డు= భీముడు; ధార్తరాష్ట్రకుల= ధృతరాష్ట్రుని పుత్రసమూహానికి (వారిపట్ల); భీషణరోషుండు= భయంకరమయిన 
రోషం కలవాడు; చిత్తము= అతని మనస్సు; ఎప్పుడు+ఎట్టు+ఐ= ఎప్పుడు ఎట్టా అయి; మదము+ఎత్తునో= మదించునో; అతని= 
భీమునియొక్క; ఆ(గ్రహవృత్తికిన్‌= కోపప్రవర్తనకు; లోనుకాక= లోబడక; మీరు= మీరు (ఆయుధాలు); ఏమెయిన్‌+ఐనన్‌= ఏ 
విధంగానయినా; వంచన వహించి= వంచనభావంతో; తొలంగుట= తప్పుకొనటం; మత్‌+సమీహితంబు= నాకోరిక; 
ఈ+విషమ+అబ్బములోనన్‌= ఈ సంక్షిష్ణ అజ్ఞాతవాస కాలంలో; అతనిన్‌= భీముని; ఏమజక+ఉండంగాన్‌+వలయున్‌= ఏమరకూడదు. 


తాత్పర్యం: భీముడు కౌరవులందరిమీద పట్టరాని రోషాన్ని ప్రదర్శిస్తాడు. అతడి మనస్సు ఏ సమయంలో ఎట్లా 
మదావేశాన్ని ప్రకటిస్తుందో. అతడికి ఆగ్రహం వస్తే మిమ్మల్ని ఆశ్రయించవచ్చును. అప్పుడు అతడి కోప ప్రవృత్తికి 
మీరుకూడా వశమై పోకుండా ఏదైనా ఒక కపటమైన మిషతో తప్పుకొనండి. ఇది నా కోరిక, క్రిష్టమైన ఈ అజ్ఞాతవాస 
సంవత్సర కాలంలో (అందరం అతడిపట్ల) ఏమరకుండా ఉండాలి. 


విశేషం: 1. ఈ మాటలు మూలంలో లేవు. తిక్కన కల్పించాడు. ఆయుధాల అధిదేవతల భావనం, కీర్తనం వృధా కారాదు. వారు 
ప్రచ్చన్నంగా ధర్మజుడికి ప్రసన్నులై ఉన్నారు. ఆయుధాలు పనిముట్టు కావు. రక్షామూర్తులైన దేవతలు. వారికి తనమనసులోని 
మాట చెప్పుకొన్నాడు. పరోక్షంగా దేవతలను వరం కోరినట్టు కోరాడు. భీము డావేశపరుడనీ, అసమయ సాహసాలు (ప్రదర్శించటం 
నీతి కాదనీ, అతడిని అదుపులో పెట్టుకొనాలనీ కుబేరుడు (ఆరణ్యపర్వంలో) ధర్మరాజుకు హితవు చెప్పాడు. దాని నిక్కడ 
అనుసంధించుకొన్నాడు విజ్ఞుడైన ధర్మజుడు. కారవులు పాండవుల అజ్ఞాతవాసనియమాన్ని భంగం చేయటానికి కుటిలయత్నాలు 
చేయవచ్చును. అవి రోషావేశపరుడైన భీముడిని రెచ్చగొట్టవచ్చును. అతడు ఆవేశంతో ఆయుధాలను వెలికితీసి కౌరవులమీద 
విజృంభించవచ్చును. అటువంటి పని చేయగలవాడు భీముడొక్కడే. ఒకవేళ మేరమీరి సాహసిస్తే ఆయుధాలు అదృశ్యంగా ఉండి 
అతడిచేతిలో పడగూడదని ధర్మజుడి అభిమతం. అజ్ఞాతవాసంలో పాండవులను గుర్తించటానికి తోడ్పడే ప్రధాన చిహ్నాలు ఆయుధాలని 
ఈ (ప్రకరణం తెలిపింది. 


2. విశేషమేమంటే - ఎట్టి పరిస్థితులలోనూ ఆయుధాలను వెలికి తీయవద్దని భీముడితో చెప్పవచ్చును కదా! ఒకడి 
ఆయుధ ధారణం అందరికి ఆపద కలిగిస్తుందని హెచ్చరించవచ్చును. తన ఆనతి భీముడు మీరినా ఆయుధాలైనా పాటిస్తాయని 
భీమాదులను పరోక్షంగా హెచ్చరించాడు ధర్మరాజు. అందువలననే ఆయుధాలనే అతడికి వశం కాకుండా ఉండండని కోరటం 
ప్రకరణౌచిత్యం. దేవతలు పిలిస్తే పలుకుతారు ధర్మరాజుకు. (సంపా.) 


వ. అనివే(డికొని వృక్షంబు డిగ్గి దానికిం బ్రదక్షిణంబు వచ్చి ప్రణమిల్లి భీమసేనుదెస మరలి చూచి సాంత్వన వచన 
సమేతంబుగా నతనిం గౌంగిటంజేర్పి యనునయించి తమ చేసిన విధంబు తతదేశవర్తు లయిన గోపాలాది 
క్షుద్రజనంబులకు మటు(గు వెట్టం దలంచి వారల కభిముఖులై పాండునందను లందటు నిట్లనిరి. 178 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 81 
ప్రతిపదార్థం: అని వేండికొని= అని ప్రార్థించి; వృక్షంబు డిగ్గి= జమ్మిచెట్టు నుండి దిగి; దానికిన్‌= ఆ వృక్షానికి; 'ప్రదక్షిణంబు 
వచ్చి= ప్రదక్షిణంచేసి; ప్రణమిల్లి= నమస్కరించి; భీమసేనుదెసన్‌= భీమునివైపు; మరలిచూచి= తిరిగిచూచి; సాంత్వనవచన 
సమేతంబుగాన్‌= ఓదార్పు మాటలతో; అతనిన్‌= భీముని; కొంగిటన్‌+చేర్చి= కౌగిట్లో చేర్చుకొని (ఆలింగనం చేసికొని); 
అనునయించి= ఊరడించి; తమ చేసిన విధంబున్‌= తాము చేసిన దానిని; తత్రదేశవర్తులు= ఆ (ప్రదేశంలో తిరిగేవారు 
(తచ్చాడేవారు); గోపాల+ఆది= పశువుల కాపర్గు మొదలైన; క్షుద్రజనంబులకున్‌= సామాన్య ప్రజలకు; మటు(గు+పెట్టన్‌+తలంచి= 
కప్పిపుచ్చాలనుకొని; వారలకున్‌= ఆ న్షుద్రజనులకు; అభిముఖులు+ఐ= ఎదురు ముఖం కలవారై (ఆ (ప్రజల వైపు తిరిగి); 
పాండునందనులు+అందణును= పాండవులందరూ; ఇట్టు+అనిరి= ఈ విధంగా చెప్పారు. 


తాత్సర్యం: ఇట్టా ప్రార్ధించి ధర్మరాజు చెట్టు దిగాడు. ఆ చెట్టుకు ప్రదక్షిణం చేశాడు. నమస్కరించాడు. భీముడివైపు 
తిరిగాడు. అనునయించాడు. ఆప్యాయంగా కౌగిలించుకొని ఊరడించాడు. తాము చేసినపని ఆ చుట్టుప్రక్కలున్న 
గొడ్డ కాపరులకు తెలియకుండా ఉండేందుకుగాను వారి వైపు తిరిగాడు. పాండవులందరు ఆ గోపాలకులతో ఇట్టా 


అన్నారు. 


విశేషం: ధర్మజుడు భీముడి రోషావేశంవలన కలిగే విపత్తును వ్యంగ్యంగా పేర్కొని ఆయుధాల మిషతో ఎత్తిపొడిచాడు. భీముడి 
మనస్సు నొచ్చుకొని ఉండవచ్చును. అది అతడు బయటపెట్టకుండా గంభీరంగానే అన్నాడు. అయినా అతడి మనసును గుర్తించి 
ధర్మజుడు అతడిని బుజ్జగించాడు. సమయోచిత వ్యవహారజ్ఞుడు ధర్మజుడు.(సంపా.) 


చ. “ఇది శతవృద్దు మాజనని; యిప్పుడు మృత్యువు బొందె; నట్లు సే 
యుదుము; కులప్రయుక్త మగుచున్న సనాతన ధర్మ మిత్తెఐం 
గ; దహన కర్మ మొల్ల; మది గానిదిగా మును నిశ్చయించి మా 
మొదలిటివా రొనర్లు విధముం గొనియాడితి మేము నియ్యెడన్‌. 179 


ప్రతిపదార్థం: ఇది= ఈ శవం; శతవృద్దు= నూరు సంవత్సరాలు నిండిన ముసలిది; మా జనని= మా తల్లి; ఇప్పుడు= ఇప్పుడు; 
మృత్యువున్‌+పొందెన్‌= మరణించింది; (చచ్చిన వారిని) అట్టు= ఆ విధంగా; చేయుదుము= చేస్తాము; కుల(ప్రయుక్తము+ 
అగుచున్‌+ఉన్న= మా కులంవారిచేత చేయబడుతున్న; సనాతన ధర్మము= ప్రాచీన ధర్మం; ఈ+తెజంగు+అ= ఈ పద్దతే; 
దహనకర్మము= అగ్ని సంస్కారం చేసేపద్దతిని; ఒల్లము= అంగీకరించం; అది కానిదిగాన్‌= శవదహనం పనికిరానిదిగా; మును= 
ముందు; నిశ్చయించి= నిర్ణయించి; మా మొదలిటివారు= మా పూర్వులు; ఒనర్భు= చేసే; విధమున్‌= పద్దతి ప్రకారం; మేమున్‌= 
మేము కూడా; ఈ+ఎడన్‌= ఈ సమయంలో; కొనియాడితిమి= ఆదరించాము. 


తాత్సర్యం: “ఈమె మా తల్లి. నూరేళ్ళు నిండిన ముసలిది. ఇప్పుడు చనిపోయింది. మేము దహనం చేయం. ఇది మా 
కులాచారం. ఇదే మా సనాతన ధర్మం. మా పెద్దలు ఏ రకంగా చేసేవారో అదే మేము ఇప్పుడు చేశాం. 


విశేషం: తలి (కుంతి) (బతికుండగా తల్లి చనిపోయిందని ధర్మరాజు చెప్పటం సమంజసమా కాదా అన్నది ప్రశ్న. అటాగే 

౧ (30) (30) 
దహనం, ఖననం అనే రెండు పద్దతులుంటే రెండూ కాక చెట్టుకు కట్టడం ఏమిటన్నది మరో (ప్రశ్న. రెండవది కులాచార 
మనటంవలన సందేహనివృత్తి. మొదటిది ఆపద్దర్మం. 


82 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. అని యిట్లు పలుమటుం దెలియంబలికి శస్తాస్తంబుల నిక్షేపణంబు నిగూఢం బగుటకు నూటడిల్లి; యచ్చేరువం 
జచ్చిన పసరంబు వడియున్నం జూచి, సహదేవుం బనిచి, ధర్మతనయుండు దాని చర్మం బొలిపించి, శీతాతప 
వర్ష పరిహారంబుగా నాయుధంబులం బొదివించి, మటియును దత్సమీపంబున నొక్క శుష్కశవంబు 
నవలోకించి 'యిది యుంఛవృత్తి యైన మానవు కళేబరంబు గావలయు' ననుచు నదియునుం గైదువుల 
కట్టపయిం బెట్టి కట్టించె; నివ్విధంబున నత్యంతగుప్తి యాచరించి, 'దీని దుర్గంధంబున వనచారు లెవ్వరుం 
జేర రని నవ్వుచు వార లచ్చోటు వాసి విరాట పురాభిముఖులై చనుచుండి, యజ్ఞాతవాస కాలంబునం దమ 
రహస్యపు వ్యవహారంబునకు ననువుగా నేవుర పేళ్ళును గ్రమంబున జయుండును, జయంతుండును, 
విజయుండును, జయత్సేనుండును, జయద్దలుండునని సంకేతించుకొని, యాజ్ఞసేనీ పురస్సరంబుగాం 
బుణ్యనదీ తీర్జావతరణంబు సేసి, తదీయస్నానంబునం బథిశ్రమం బపనయించి, దేవపితృతర్పణ మంగళ 
జపహోమ ధ్యానాద్యనుష్టానంబు లొనర్లిరి;ి తదనంతరంబ యక్కౌంతేయాగ్రజుండు ప్రాజ్ముఖుం డయి 
నిర్మలచిత్తంబున ధర్మదేవతం దలంచి యిట్లనియె. 180 


ప్రతిపదార్థం: అని ఇట్టు= అని ఈ విధంగా; పలుమజున్‌= అనేకసార్టు; తెలియన్‌+పలికి= తెలిసేవిధంగా చెప్పి; శస్త్ర+అ(స్తంబుల 
నిక్లేపణంబు= ఆయుధాల దాపరికం; నిగూఢంబు+అగుటకున్‌= రహస్యమవడానికి; ఊఅడిల్లి= ఎంతో సంతృప్తిపడి; ఆ+చేరువన్‌= 
ఆ సమీపంలో; చచ్చిన= మరణించిన; పసరంబు= పశువు; పడియున్నన్‌+చూచి= పడిఉండటం చూచి; సహదేవున్‌= సహదేవుని; 
పనిచి= పంపి (ఆజ్ఞాపించి); ధర్మతనయుండు= ధర్మరాజు; దాని చర్మంబు+జఒలిపించి= చచ్చిన పశువు చర్మాన్ని ఒలిపించి; 
శీత+అతపవర్షపరిహారంబుగాన్‌= చలి ఎండ వాన తగలకుండేటట్టుగా; ఆయుధంబులన్‌= ఆయుధాలను; పొదివించి= చుట్టించి; 
మజీయును= మరింకా; తద్‌+సమీపంబునన్‌= దానిదగ్గర; ఒక్క= ఒక; శుష్క= ఎండిపోయిన; శవంబున్‌= శవాన్ని; అవలోకించి= 
చూచి; ఇది= ఇదికదా; ఉంఛవృత్తి+ఐన= పొలాలలో కోతలయిన తరువాత రాలిన గింజలను ఏరుకొని తినేవృత్తిలో బ్రతికే; 
మానవు కళేబరంబు కావలయున్‌= మనిషి యొక్క శవం కావచ్చును; అనుచున్‌; అదియునున్‌= ఆ శవాన్ని కూడా; కైదువుల 
కట్టపయిన్‌= ఆయుధాల కట్టపయిని; పెట్టి కట్టించెన్‌= పెట్టి కట్టించాడు; ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా; అత్యంత= మిక్కిలి; 
గుప్తి= దాపరికాన్ని; ఆచరించి= చేసి; దీని= దీనియొక్క; దుర్గంధంబునన్‌= చెడుకంపు కారణంగా; వనచారులు= అడవిలో 
తిరిగేవారు; ఎవ్వరున్‌+చేరరు+అని= ఎవ్వరుకూడా సమీపించరు అని; నవ్వుచున్‌= (సంతృప్తి సూచకంగా) నవ్వుతూ; వారలు= 
పాండవులు; ఆ+చోటు+పాసి= ఆ (ప్రదేశాన్ని వదలిపెట్టి; విరాటపుర+అభిముఖులు+ఐ= విరాటమహారాజు పురం వైపు; 
చనుచున్‌+ఉండి= వెళ్ళుతూ; అజ్ఞాతవాసకాలంబునన్‌= అజ్ఞాతవాసకాలంలో; తమ= తమయొక్క; రహస్యము+వ్యవహారంబునకున్‌= 
రహస్యంగా పిలుచుకొనటానికి; అనువుగాన్‌= తగిన విధంగా; ఏవుర పేళ్ళును= ఐదుగురి పేర్లను; క్రమంబునన్‌= వరుసగా, 
క్రమంగా; జయుండును= (ధర్మరాజు సేరు) జయుండు; జయంతుండును= (భీముని పేరు) జయంతుడు; విజయుండును= 
(అర్జునుని పేరు) విజయుడు; జయత్సేనుండును= (నకులుని పేరు) జయత్సేనుడు; జయద్బలుండును= (సహదేవుని పేరు) 
జయద్బలుండు; అని= అనే పేరుతో; సంకేతించుకొని= సంకేతపు పేర్లు పెట్టుకొని; యాజ్ఞసేనీపురస్సరంబుగాన్‌= (ద్రౌపదిని 
మున్నిడుకొని; పుణ్యనదీతీర్ణ+అవతరణంబు+చేసి= పుణ్యనదీతీర్ణంలో దిగి; తదీయ స్నానంబునన్‌= ఆ పుణ్యనదిలో స్నానం 
చేయటం వలన; పథిశ్రమంబు= ప్రయాణపు బడలికను; అపనయించి= పోగొట్టుకొని; దేవపితృతర్పణ మంగళ జపహోమ= 
దేవతలకూ; పితృదేవతలకూ తర్పణాదులను, శుభాన్ని కలిగించే జపాలనూ, హోమాలనూ; ధ్యాన+ఆది+అనుష్టానంబులు= 
ధ్యానం మొదలయిన అనుష్టానాలనూ; ఒనర్చిరి= చేశారు; తద్‌+అనంతరంబు+అ= ఆ తర్వాత; ఆ+కౌంతేయ+అగ్రజుండు= 
కుంతీపుత్రులలో పెద్దవాడయిన ధర్మరాజు; ప్రాక్‌+*ముఖుండు+అయి= తూర్పు ముఖం కలవాడయి; నిర్మల చిత్తంబునన్‌= 
కల్మషంలేని మనస్సులో; ధర్మదేవతన్‌+తలంచి= యమధర్మరాజును తలచుకొని; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 83 

తాత్పర్యం: ఇట్లా ఎన్నోసార్లు అందరికీ తెలిపేటట్టు చెప్పాడు. తమ ఆయుధాలు చాల రహస్యమయిన పద్దతిలో 
౧M ర! E౯9 ఠా 

దాచినందుకు ధర్మరాజు సంతోషించాడు. ఆ తరువాత దగ్గరలో చచ్చిపడిఉన్న జంతువును చూచాడు. దాని చర్మాన్ని 
ఒలిచితీయుమని సహదేవుడిని ఆజ్ఞాపించాడు. దానిని ఆయుధాలకు చలి గాలి, ఎండ, వానలు సోకకుండా వాటిమీద 
చుట్టించాడు. దగ్గరలో ఒక ఎండిన శవాన్ని చూచాడు. బహుశః దానిని ఉంఛవృత్తి చేసే మానవుడి కళేబరమని భావించాడు. 
ఆ శవాన్నికూడా ఆయుధాలమీద పెట్టి కట్టించాడు. ఈ విధంగా ఆయుధరక్షణ కార్యక్రమం పూర్తి చేశాడు. దుర్వాసన 
కారణంగా అడవిలో తిరిగేవారు కూడా ఎవరూ దగ్గరకు రారని భావించి సంతోషించాడు. 


-ఈవిధంగా వారు ఆ ప్రదేశం విడిచి విరాటనగరంవైపు వెళుతూ అజ్ఞ్జాతవాసకాలంలో తమ రహస్య వ్యవహారాలకు 
అనుకూలంగా అయిదుగురి పేర్లను వరుసగా జయుడు, జయంతుడు, విజయుడు, జయత్సేనుడు, జయద్బలుడు 
అని మార్చుకొన్నారు. వారు ద్రౌపదిని ముందుంచుకొని పవిత్ర నదులందు దిగి స్నానాలు చేశారు. ఆ స్నానాలతో 
దారిబడలికలు తీర్చుకొని, దేవతలకు, పితృదేవతలకు తర్పణాలు సలిపారు. జపాలు, హోమాలు, దైవధ్యానాలు మొదలైన 
అనుష్టానాలు నెరవేర్చారు. అటుపిమ్మట కుంతి కొడుకులలో పెద్దవాడైన ధర్మరాజు తూర్పుముఖంగా కూర్చొని నిర్మలమైన 
మనస్సుతో ధర్మదేవతను స్మరించి ఇలా అన్నాడు. 


విశేషం: 1. మారువేషాలలో ఉన్నప్పుడు మారుపేర్టు ఉండటం అవసరం. అందరి పేర్లూ జయశబ్దంతో ప్రారంభం కావటం 
విశేషం. పేర్చు విజయ సూచకములు. విజయుడి పేరు విజయుడిగానే ఉండటం గమనార్హం. (ద్రౌపదికి మారుపేరు పెట్టలేదు. 
ఆమెను మారుపేరు లేకుండా సర్వనామంగానే పిలవటానికి నిశ్చయించాడు ధర్మరాజు. ఒక పేరుతో అయిదుగురు పురుషులు 
ఒక (స్త్రీని పిలిస్తే ఇతరులు అనుమానించే అవకాశం ఉంది. అందువలన ఆమెకు రహస్యసంజ్ఞ లేకుండటమే జౌచిత్యం. 


2. విరాటనగరానికి పోతూ ధర్మరాజు దుర్గాదేవిని స్తుతించినట్టు ఆమె ప్రత్యక్షమైనట్టు, అజ్ఞాతవాసంలో వారి నెవరు 
గుర్తించకుండా ఉండేటట్టూ, ఆ తరువాత కొలది కాలంలోనే జరిగేయుద్దంలో పాండవులకు విజయం లభిస్తుందనీ, రాజ్యం 
ప్రాప్తిస్తుందనీ అభయం, రక్ష ఇచ్చినట్టూ ఒక అధ్యాయమే (6వ అధ్యాయం) కొన్ని సంస్కృత ప్రతులలో ఉన్నది. తిక్కన దీనిని 
తెలుగులోనికి తేలేదు. భండార్కరు (ప్రతిలోకూడా ఇది లేదు. ఆరణ్యపర్వం చివర ధర్ముడు పాండవులకు ఇటువంటివరమే 
ఇచ్చి ఉన్నాడు. దానిని స్మరించి ధర్ముడిని ప్రార్థించినట్టు మాత్రమే (వ్రాశారు. పూర్వాపర్షవైరుద్ద్యం లేని కథానిర్మాణాన్ని తిక్కన 
సాధించాడు. అవసరమైన కథాంశాలను వదలి జొచిత్యం పాటించాడు. 

3. శ్మశాన దర్శనం, శవస్పర్శనం మొదలైన అమంగళకరమైన చర్యలనుండి పవిత్రులు కావటానికి పుణ్యతీర్ణస్నానం, 


తర్పణాదులు, అర్భనాదులు పాండవులు చేసినట్లు చెప్పటం కూడా తిక్కన కల్పనే. అజ్ఞాతవాసాన్ని ఒక నియమ (వ్రతంగా 
చేపట్టబోతున్న శుభారంభాన్ని ఇది సూచిస్తున్నది. (సంపా.) 
ఆ. తండ్రి! నీవు నాకు దయతోడ నిచ్చిన । వరము చిత్తగించి, వలయు తెటి(గు 

సమయ సముచితముగ సమకట్టు మయ్య! యీ । రాకుమారు లవిధి. బోక యుండ.” 181 
ప్రతిపదార్థం: తండ్రి!= తండ్రీ; నీవు= నీవు; నాకున్‌= నాకు; దయతోడన్‌= కరుణతో; ఇచ్చిన= ఇచ్చినటువంటి ((ప్రసాదించినట్టి); 
వరమున్‌= వరాన్ని; చిత్తగించి= తలంచి; ఈ రాకుమారులు= రాజకుమారులయిన ఈ పాండవులు; న+నిధిన్‌+పోక+ఉండన్‌= 


అ(క్రమాన్ని ఆచరించకుండా; వలయు తెఅయగు= తగిన పద్దతిని; సమయసముచితముగన్‌= అజ్ఞాతవాస కాలానికి తగినట్టుగా; 
సమకట్టుము+అయ్య= సమకూర్చుము. 


84 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'తండ్రీ! నీవు నాకిచ్చిన వరాన్ని మన్నించి, ఈ రాకుమారులు అధర్మానికి పాల్పడకుండా కాపాడుము. 
మేము చేయవలసిన పని ఏ సమయాలలో ఏ విధంగా చెయ్యాలో దానికి తగినట్టుగా సమకూర్చుమయ్యా!' 


వ. అనుచు ననుజుల దెసకు దూర వగచి డగ్గుత్తిక వెట్టి మటియును. 182 


ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; అనుజులదెసకున్‌= తమ్ముళ్ళస్థితికి (దెసకు); దూర వగచి= (దురపిల్లి అని భావం) మిక్కిలి 
దుఃఖించి; డగ్గుత్తిక+పెట్టి= వణికే గొంతుతో; మజీయును= మరలా (ఇట్లా అన్నాడు). 


తాత్సర్యం: అని తమ్ముళ్లు దురవసైకు చాలా బాధపడ్డాడు. దుఃఖం కారణంగా కంఠం గధదం కాగా ఇటా పలికాడు. 
శ్రి ఖ థ య్‌ a లా 


ఉ. అంబరవర్తి వైనం గని యక్షునిచే నగపడ్డ వీరి ప్రా 
ణంబులు మున్ను నినృడిగి, నల్వురకున్‌ నయవిక్రను ప్రభా 
వంబులు వేండికొన్న నతివత్సలభావము; బొంది యాదరా 
శ్రంబగు చూడ్మితో( బ్రియహిత స్థిరభాషల నూటడింపవే. 183 


ప్రతిపదార్థం: అంబరవర్తివి+ఐనన్‌= ఆకాశంలో ఉండేవాడివి కాగా; కని= చూచి; యక్షునిచేన్‌+అగపడ్డ= యక్షునికి లోబడిన; 
వీరి ప్రాణంబులు= తమ్ముళ్ళ (ప్రాణాలు; మున్ను నిన్నున్‌+అడిగి= ముందు నిన్నడిగి; నల్వురకున్‌= ఆ నలుగురికీ; నయవి[క్రమ 
ప్రభావంబులున్‌= నీతి, పరాక్రమం, మహిమలను; వేడికొన్నన్‌= కోరుకొంటే; అతి వత్సల భావమున్‌+పొంది= అమితమయిన 
వాత్సల్యభావాన్ని వహించి; ఆదర+ఆ(ర్దంబు+అగుచూడ్కితోన్‌= ఆదరంతో తడిసిన చూపులతో; పియహిత స్థిర భాషలన్‌= 
'ప్రియాన్ని, హితాన్ని కలిగించే నిలకడతో కూడిన మాటలతో; ఊజడింపవే= ఊరడించలేదా. 


తాత్సర్యం: “ఆకాశంలో ఉన్న నిన్ను చూచాను. యక్షుడి వశమైన నా తమ్ముళ్ళ ప్రాణాలు అడిగాను. నలుగురికీ నీతిని, 
పరా(క్రమాన్ని, మహిమను వేడుకొన్నాను. నీ వెంతో వాత్సల్యం కనబరచావు. ఆదరదృష్టితో ఊరడించావు”. 


వ. అని తారు మున్ను భూసురవరు నరణి దేర నరిగిన నాడు సరోవరతీరంబునం దనకు ధర్ముండు సేసిన 
మన్నన దోప నతనికి విన్నవించినవా(డై కరకమలంబులు మొగిచి, ఫాలభాగంబునం గదియించి, 
సంప్రార్థనంబుగా వినయ వినమిత మస్తకుం డగుటయు(, దదనుగ్రహంబున( బాండవాగ్రజుండున్న యునికిన 
సన్నాసి రూపం బలవడి ధాతుపట దండకమండలు కలిత మూర్తి యయ్యె; నయ్యవసరంబున వారందటు 
మహాద్దుతం బంద వారివారికి నయ్యైవేషంబుల కనుగుణంబులగు నంబరాభరణ మాల్యాద్యుపకరణంబులు 
సన్నిహైతంబు లయినం జూచి సంతసిల్లి, యెల్లవారిం గలయం గను.గొని, క్రమంబున నొంటిమై( జనుదెండని 
నియోగించి, యతండు నానావిధంబులగు నక్షంబులముడి కక్షంబున నిడికొని, చని, దైవయోగంబున 
విరాటుండు వెడలివచ్చి బయలికొలు విచ్చుటంజేసి తదాస్థానంబు చేరంబోవునప్పుడు. 184 

ప్రతిపదార్థం: అని; తారు= తాము (పాండవులు); మున్ను= ముందు; భూసురవరును+అరణిన్‌= (బ్రాహ్మణుని అరణిని; 


తేరన్‌= తీసికొని రావటానికి; అరిగిననాండు= వెళ్ళిననాడు; సరోవరతీరంబునన్‌= కొలనుగట్టు మీద; తనకున్‌= తనకు; 
ధర్ముండు+చేసిన= యమధర్మరాజు చేసినటువంటి; మన్నన+తోంపన్‌= ఆదరం తోచే విధంగా; విన్నవించినవాండు+ఐ= విన్నపం 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 85 
చేసినవాడయి; కరకమలంబులు= పద్మాలవంటి చేతులు; మొగిచి= ముడిచి; ఫాలభాగంబునన్‌+కదియించి= నుదుటి మీద 
చేర్చి; సం ప్రార్థనంబుగాన్‌= ప్రార్థనా పూర్వకంగా; వినయ వినమిత మస్తకుండు= వినయంతో వంచిన తల కలవాడు; అగుటయున్‌= 
కాగా; తద్‌+అను[గగ్రహంబునన్‌= అతని అను(గహంచేత; పాండవ+అ(గజాండు= ధర్మరాజు ఉండగా; ఉన్న ఉనికిన్‌+అ= ఉన్నట్టుండి; 
సన్న్యాసి రూపంబు+అలవడి= సన్నాసి రూపం సమకూరగా; ధాతుపట= కాషాయవగస్తం; దండకమండలు కలిత మూర్తియయ్యెన్‌= 
దండం, కమండలువుతో కూడిన రూపం కలవాడయ్యాడు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; వారు+అందటున్‌= 
పాండవులందరు; మహా+అద్భుతంబు+అందన్‌= ఆశ్చర్యం పొందగా; వారి వారికిన్‌= వారివారికి; అయెవేషంబులకున్‌+ 
అనుగుణంబులు+అగు= ఆయా వేషాలకు అనుగుణమయిన; అంబర+ఆభరణ+మాల్య+ఆది+ఉపకరణంబులు= వస్ర్తాలు, 
ఆభరణాలు, దండలు మొదలయిన సాధనాలు; సన్నిహితంబులు+అయినన్‌+చూచి= దగ్గరికి చేరడం చూచి; సంతసిల్లి= సంతోషించి; 
ఎల్లవారిన్‌= అందరిని; కలయన్‌+కను(గొని= కలయచూచి; క్రమంబునన్‌= (క్రమంగా; ఒంటిమైన్‌ చనుదెండు+అని= ఒక్కొక్కరే 
రండని; నియోగించి= ఏర్పాటు చేసి; అతండు= అతడు (ధర్మరాజు); నానావిధంబులు+అగు= అనేక విధాలయిన; అక్షంబులముడిన్‌= 
పాచికలమూటను; కక్షంబునన్‌= చంకలో; ఇడికొని= పెట్టుకొని; చని= వెళ్ళి; దైవయోగంబునన్‌= దైవానుగ్రహంచేత; విరాటుండు= 
విరాటమహారాజు; వెడలి వచ్చి= మందిరంనుండి బయటికి వచ్చి; బయలికొలువు+ఇచ్చుటన్‌+చేసి= బయట సభచేసి ఉండటంవలన; 
తద్‌+ఆస్టానంబు= విరాటమహారాజుయొక్క ఆస్థానాన్ని; చేరన్‌+పోవునప్పుడు= సమీపిస్తున్నప్పుడు. 
తాత్సర్యం: విప్రుడి అరణి కొరకు వెళ్ళినరోజున చెరువుగట్టుమీద తనపై, తనతమ్ముళ్ళపై చూపిన అనుగ్రహాన్ని 
ధర్ముడి హృదయంలో స్పురించేటట్టు ధర్మరాజు విన్నవించుకొన్నాడు. చేతులు మోడ్చాడు. వినయంతో నమస్కరించాడు. 
అపుడు యముడి అనుగ్రహంవలన ధర్మరాజుకు సన్న్యాసివేషం సంక్రమించింది. కాషాయవ(స్తం దండం కమండలువు 
వచ్చాయి. అదే సమయంలో అందరూ ఆశ్చర్యపడేటట్టు పాండవుల వేషాలకు తగిన వస్ర్తాలు ఆభరణాలు, మాలికలు 
మొదలయినవి ఎదురుగా కనబడ్డాయి. అందరూ సంతోషించారు. అందరిని చూచి ధర్మరాజు “వరుసగా ఒక్కొక్కరూ 
రండి” అని ఆజ్ఞాపించాడు. తాను పాచికలమూటను చంకలో పెట్టుకొని వెళ్ళాడు. దైవవశాత్తు ఆనాడు విరాట మహారాజు 
బయట కొలువయి ఉన్నాడు. ధర్మరాజు ఆస్థానం సమీపిస్తుండగా. 


విశేషం: యమధర్మరాజు (ప్రసన్నుడైనాడు. దానికి కారణం ధర్మజుడి సంప్రార్థన. నమస్కారం, వినమిత మస్తకం, ధ్యానం, 
విన్నపం- అనే నాలుగు అంశాలు సంప్రార్ణనలో ఉన్నాయి. రెండు చేతులు జోడించి నమస్కరించటం ప్రార్థనాముద్ర, మిత్రులకు 
హృదయందగ్గర, గురుదేవమూర్తులకు నెన్నుదురు దగ్గర, దేవతలకు శిరస్సుమీద చేతులుంచి నమస్కరించటం ఆచారం. ఇక్కడ 
ధర్వ్యుడిని దేవుడిగా, తండ్రిగా భావించి ధర్మజుడు నమస్కరించాడు కాబట్టి చేతులు ఫాలభాగంలో కదియించి ఉంచటమే 
నాట్యశా(స్త మర్యాద. తిక్కన నాటకీయత కీ నాట్యము[ద్రలు అలంకారాలు. భావాభివ్యక్తులు. నమస్కరించి, నిర్మలభావంతో 
ధ్యానించి లోన ధర్ముడి అంతర్హర్శనం చేసికొని అతడి వత్సలరసచైతన్యాన్ని జాగృతం చేశాడు. ఆ ధ్యానపలమే పాండవుల 
వేషాలు. ఆ దైవానుగ్రహఫలమే విరాటుడు ఆనాడు నగరం బయట ప్రజలమధ్య కొలువు తీర్చి అందరికీ సులభంగా దర్శనం 
కలిగే అవకాశం కలిగించటం. ఈ బయటి కొలువు తిక్కన లోకజ్జతకు చిహ్నం. అమూలకం (సంపా.) 


ధర్మరాజు సన్నాసి వేషంబున విరటు( గొల్వవచ్చుట (సం.4-6-1) 


ట్‌. దవ్వుల( జూచి మత్స్యవసుధావతి 'యీ చనుదెంచుచున్నవా( 
డెవ్వండొ? నాదు చూడ్కులకు నెంతయు వ్రేగయి తోంచె నె ట్లితం 
డివ్విధి( బొందెనో? జగము లెల్లను నేలంగ6 జాలు తేజ మా 
మువ్వుర తోడి జోడి యగు మూర్తి; యతీంద్రుని యొప్పగంటిరే? 185 


86 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్దం: మత్స్యవసుధావతి= మత్స్యదేశపు రాజయిన విరాటుడు; దవ్వులన్‌= దూరాన్నుండి; చూచి= చూచి; ఈ 
చనుదెంచుచున్నవా(డు+ఎవ్వ(డొ?= ఇటువైపు వస్తున్న వాడెవడో; నాదు చూడ్కులకున్‌= నా చూపులకు; ఎంతయున్‌= మిక్కిలి; 
ర్రేగు+అయి, తోణెన్‌= అబ్బురంగా కనిపిస్తున్నాడు; ఇతండు= ఇతడు; ఎట్టు= ఏ విధంగా; ఈ+విధిన్‌+పొందెనో= ఈ స్థితిని 
పొందాడో; జగములు+ఎల్లన్‌= లోకాలన్నిటినీ; ఏలంగన్‌+చాలు= పరిపాలించగలిగిన; తేజము= తేజస్సు; ఆ మువ్వురతోడి 
జోడియగుమూర్తి= ఆ త్రిమూర్తులతో సమానమయిన రూపం కలవాడయి; యతి+ఇంద్రుని ఒప్పు= సన్న్యాసులలో ్రేష్టుడైన 
అతని తీరును; కంటిరే!= చూచారా! 


తాత్సర్యం: విరాటుడు దూరం నుండి ధర్మరాజు వైపు చూచాడు. “ఈ వచ్చేవ్యక్తి ఎవడో మహాతేజస్విగా కనిపిస్తున్నాడు. 
నా చూపులకు అబ్బురపాటు కలిగిస్తున్నాడు. లోకాలన్నీ పరిపాలించే తేజస్సు, ఆ త్రిమూర్తులతో సమానమయిన 
రూపం ఇతడికి ఉన్నాయి. యతీం(ద్రుడివలె ఉన్నాడు. గమనించారా? 


నిశేషం: 1. ధర్మరాజు కంకుభట్టుగా మారి విరాటుడి కొలువుకు చేరబోతున్నప్పుడు కొంత వైశంపాయనుడు చెప్పిన కథగా, 
కొంత విరాటుడి స్వగతంగా, కొంత (ప్రకాశ భాషణంగా మూలంలో చిత్రించబడి ఉన్నది. తిక్కన ఆ మొత్తాన్ని విరాటుడు 
ప్రకాశంగా ప్రజలతో అన్నట్లే రచించటం విశేషం. ఇది నాటకీయత. 


2. యతి వేషంలో ఉన్న కంకుభట్టు శరీర లక్షణాలలో ధర్మరాజే. వేషంలో మార్చేకాని, అంగవిన్యాసంలో లేదు. దీనిని 
తిక్కన తన కవితలో ధ్వనింపజేశాడు. వరుసగా నాలుగు పద్యాలు (వ్రాశాడు. అందులో మొదటిది ఇది. 


3. ఇందులో విరాటుడు కంకుభట్టును ఒక మహాత్ముడైన యతీం(ద్రుడిగా దూరంనుండి దర్శించాడు. ఆశ్చర్యపడ్డాడు. 
అతడి రూపం అపూర్వవ్యక్తి దర్శనం చేసినప్పుడు కలిగే అబ్బురపాటును చూపులకు కలిగించింది. అతడు లోకాలన్నీ 
ఏలగలిగినవాడు. త్రిమూర్తులతో దీటైనవాడు. అయినా యతీం(ద్రు డెందుకైనాడో తెలియని ఒక విరోధాభాసం విరటుడి మాటలలో 
ప్రశ్నార్థకంగా నిలిచింది. చక్రవర్తి యతీంద్రుడైనట్టు కనపడే ఒక విభ్రాంతి ఈ పద్యంలో ప్రధానాంశం. వర్ష్యగుణం కంకుభట్టులో 
ఉన్న తేజస్సు. అది లోన క్షాత్ర లక్షణం, పైకి యతీంద్రలక్షణం. దీనిని విరాటుడు గుర్తించి వివేకవంతు డనిపించుకొన్నాడు. 
(సంపా.) 


ప్రీ కరచరణాద్యంగకంబు లేలొకొ రత్న। భూషణ ప్రకరంబు పొందు దొటి(గె?; 
నుభయ పార్శ్వంబుల నిభఘట లేలొకో । చనుదేవు సమదాళి సమితి మొెరయణ; 
బాయు తొలంగు మంచాయత వేత్ర హ। స్తుల మొత్త మేలొకో తోడ రాదు?; 
ధవళాతపత్రముల్‌ దజచుగా నేలొకో । పట్టరు మౌక్తిక ప్రభలు వెలు(గ?; 


తే. నిత(డు రాజగు; రాజను నింత మాత్ర । గాదు; మూర్చాభిషిక్త వర్గంబు( దనదు 
చరణయుగ్మంబు గొలిపింప6 జాలు సార్వ। భౌమ పదవికిందగియెడు భంగివాండు. 186 


ప్రతిపదార్థం: కరచరణ+ఆది+అంగకంబులు= చేతులు, కాళ్ళు మొదలయిన అవయవాలు; రత్నభూషణ(ప్రకరంబు; పొందు= 
రత్నాలంకార సముదాయం యొక్క సాహచర్యాన్ని; తొబిగాన్‌= విడిచాయి; ఏల+ఒకొ?= ఎందుచేతనో?; సమద+ఆళి సమితి= 
మదించిన తుమ్మెదల సముదాయం; మొరయన్‌= మోగేటట్టు; ఇభఘటలు= ఏనుగుల గుంపులు; ఉభయ పార్చ్యంబులన్‌= 
రెండు ప్రక్కలా; చనుదేవు= రావు; ఏల+ఒకో?= ఎందువలననో?; పాయు(ము)= తప్పుకో; తొలంగుము+అంచున్‌= తొలగిపో 
అంటూ; ఆయత వేత్రహస్తుల మొత్తము= పొడవైన బెత్తాలు చేతుల్లో ఉన్న వారి సముదాయం; తోడన్‌+రాదు= కూడా రావటంలేదు; 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 87 
ఏల+ఒకో?= ఎందుకో?; మౌక్తికప్రభలు= ముత్యాలకాంతులు; వెలు(గన్‌= ప్రకాశించేటట్టు; ధవళ+ఆతప(త్రముల్‌ వెల్లగొడుగులు; 
తబిచుగాన్‌= విరివిగా; పట్టరు= పట్టుకొనరు; ఏల+ఒకో?= ఎందుకో?; ఇతండు= కనిపించే సన్నాసి; రాజు+అగున్‌= రాజయి 
ఉంటాడు; రాజు+అను+ఇంత మాత్ర, కాదు= రాజు మాత్రమే కాదు; మూర్హ+అభిషిక్త వర్గంబు= పట్టాభిషేకం పొందిన రాజులను; 
తనదు చరణ యుగ్మంబున్‌= తన పాదాల జంటను; కొలిపింపన్‌+చాలు= సేవింపజేయగలిగిన; సార్వభౌమ పదవికిన్‌= చక్రవర్తి 
పదవికి; తగియెడు భంగివాండు= తగిన రీతిలో ఉన్నాడు. 


తాత్సర్యం: కాళ్ళు చేతులు మొదలగు అవయవాలలో ఎందుకో రత్నాభరణాలు తీసివేసినట్టు కనిపిస్తున్నాయి . 
తుమ్మెదలరుంకారాలతో ఇరువైపుల ఏనుగులు ఎందుకో రావటంలేదు. “తప్పుకోండి, ప్రక్కకు జరగండి” అంటూ 
వేత్రహస్తులు వెంటరావటం లేదు ఎందుచేతనో మరి? ముత్యాల కాంతులను వెదజల్లే వెల్లగొడుగులు విరివిగా పట్టటం 
లేదు ఎందుచేతనో? ఇతడు బహుశః రాజయి ఉంటాడు. రాజుమా(త్రమే కాదు, మూర్జ్చాభిషిక్తులయిన రాజులతో తన 
పాదాలు కొలిపించుకొనగల రాజరాజపదవికి తగినవాడు. 


విశేషం: 1. దూరం నుండి సమీపానికి నడిచి వస్తున్న కంకుభట్టును చూస్తున్నాడు విరాటుడు. అతని నడకలో 'సార్వభౌమపదవికి 
దగియెడు భంగి” కనపడింది. చక్రవర్తి పురవీధులలో ఊరేగబోయినప్పుడు ఏ విధంగా ఠీవిగా నడిచే వైఖరిని ప్రదర్శిస్తాడో ఆ 
విధంగా కంకుభట్టు శరీరభంగిమలను (ప్రకటిస్తున్నాడు. భేదమంతా ఎక్కడ ఉన్నదంటే ఆ మందీ మార్చలం ఆయన చుట్టూ 
లేరు. లేకపోయినా ఉన్నట్టు ఒక భావచి(త్రాన్ని అతడి తీరు విరాటునికి తోపింపచేస్తున్నది. అరణ్యవాసంలో ధర్మజుడు నడిచినా 
అట్లాగే ఉండేది. కాని, అక్కడ గుర్తించే నాగరకులు లేరు. ఇప్పుడు విరాటుడు విజ్ఞుడైన భావుకుడు కాబట్టి నడక తీరునుబట్టి 

[so అ ఇటా లు యు 
చక్రవర్తి హంగుల నన్నింటిని భావించగలిగాడు. 


2. కంకుభట్టు రాజలాంఛనాలు తొలగిన రాజశేఖరుడు అని తిక్కన వర్షించాడు. అతడి కాళ్ళకూ చేతులకూ ఉన్న 
రత్నాభరణాలు అప్పుడే తీసినట్టున్నాయట! అతడికి ఇరుప్రక్కల మదపుటేనుగులు రావటం అప్పుడే మానివేసినట్టున్నాయట! 
అతడి ముందు వెనుకల వేత్రహస్తులు ప్రజలను తొలగి దూరంగా ఉండండి” అని రాజును (ప్రేమతో చూడాలని త్రొక్కిసలాడుతూ 
ముందుకువస్తున్న ప్రజలను అదుపు చేసే వైభవాన్ని అప్పుడే మానివేసినట్టున్నదట! ఆయన నడుస్తుంటే వెనక ముత్యాల 
వెల్లగొడుగులు పట్టటం అప్పుడే మానినట్టున్నదట! అవి రాజైన (ప్రతివాడికీ ఉండవచ్చును. కాని, అతడు రాజాధిరాజువలె 
కనబడుతున్నాడు. మూర్ణాభిషిక్తులు పాదాలకు నమస్కరిస్తుంటే వారినతులను స్వీకరించటానికి అనువుగా భద్రంగా నడిచే వైఖరి 
అతడి పాదపద్దతులలో కనపడుతున్నదట! అంటే, చక్రవర్తిత్వ వైభవాన్ని మానుకొని తనవద్దకు ఏదో మిషతో వస్తున్న దేవపురుషుడై 
ఉండి ఉంటాడు అన్న భావన విరాటుడికి కలిగింది. పై పద్యంలో రూపంలోని తేజస్సు, ఈ పద్యంలో నడకలోని భంగిమలు 


వరించబడాయి. (సంపా.) 
లం యు 


క. _ మన కడకు నేమిటికివ। చైైనొకో; యే నిమ్మహాత్ము చెప్పిన పనులె 
ల్లను జేయువా(డ( గోరిన | కనకాంబరమణులు తలంపు గడవంగ నిత్తున్‌. 187 


ప్రతిపదార్థం: మన కడకున్‌= మన దగ్గరకు; ఏమిటికిన్‌= ఎందుకు; వచ్చెన్‌+ఒకో= వచ్చాడో; ఏను= నేను; ఈ+మహాత్ము 
చెప్పిన పనులు= ఈ మహాత్ముడు చెప్పిన పనులు; ఎల్లను= అన్నిటిని; చేయువాండన్‌= చేస్తాను; కోరిన= కోరినట్టి; 
కనక+అంబరమణులు= బంగారం,బట్టలు, మణులు మొదలయినవాటిని; తలయథు+కడవంగన్‌= కోరికకు మించి అడిగినదానికంటె 
అధికంగా; ఇత్తున్‌= ఇస్తాను. 


88 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఇతడు మన దగ్గరికి ఎందుకు వస్తున్నాడో! ఇతడు మహాత్ముడు. ఇతడు చెప్పిన పనులన్నీ నేను చేస్తాను. 
ఇతడు అడిగే బంగారాన్ని, వస్త్రాలను, మణులను అడిగినదానికంటె అధికంగా ఇస్తాను. 


విశేషం: సమీపించిన కంకుభట్టును దగ్గరగా చూచాడు విరాటుడు. అత డేదో అర్థార్థి అయి వస్తున్నట్లు పసికట్టాడు. అందువలననే 
ఎందుకు వస్తున్నాడో (ఏ కోరికను కోరటానికి వస్తున్నాడో) అని మొదట అనుకొన్నాడు. ఒకవేళ అతడే అడిగితే దానిని తప్పకుండా 
చేయటానికి తరువాత సిద్ధపడ్డాడు. అంతటివాడు అడిగితే అడిగినదానికంటె అధికంగా ఇవ్వటమే బౌచిత్యమని భావించాడు ఈ 
మాటలంటున్న విరాటుడు ఇంగితజ్ఞుడు, ఉచితజ్ఞుడు, అతిథి సేవాతత్పరుడు అనిపించుకొన్నాడు. ధర్మరాజు వ్యక్తిత్వంలో - 
అందులోనూ యతీంద్రరూపంలో పరులను ఆకర్షించే ఉదాత్త గుణ రూప గౌరవం ఉన్నదని ధ్వని. (సంపా.) 


ఆ. మత్వువిషయ రాజ్యమహిమకు యుక్తుండు । గా. దలంచెనేని గారవమున 
నట్లచేసి, భక్తి ననుచరింతు నమాత్య। సుత సుహృద్ధటార్య యుతము గాంగ. 188 


ప్రతిపదార్థం: మత్స్యవిషయ రాజ్యమహిమ కున్‌= మత్స్యదే శపు రాజ్యవైభ వానికి; యుక్తుండుగాన్‌+తలంచెన్‌+ఏని= 
తగినవాడననుకొంటే; గారవమునన్‌= మర్యాదతో; అట్టు+అ+చేసి= ఆ విధంగానే చేసి; అమాత్య= మంత్రులు; సుత= కొడుకులు; 
సుహృద్‌= స్నేహితులు; భట= సేవకులు; ఆర్యయుతము+కా(గన్‌= పెద్దలు మొదలయిన వారితో కూడా; భక్తిన్‌= భక్తితో; 
అనుచరింతున్‌= పరిచర్యలుచేస్తాను. 


తాత్సర్యం: మత్స్యరాజ్యవైభవానికి తాను తగినవాడని అత డనుకొంటే గౌరవభావంతో అతడిని ఆ విధంగానే చేస్తాను. 
నా మం(తులతో, కుమారులతో, స్నేహితులతో, భటులతో, పురజనులతో సహా అతడిని భక్తితో సేవిస్తాను.” 


విశేషం: 'మత్స్య రాజ్య వైభవానికి తాను యోగ్యుడని కంకుభట్టు భావిస్తే గౌరవంతో నే నత డనుకొన్నట్టే చేస్తాను - ఈ 
మాటలు సాభిప్రాయాలు. సమ్రాట్టుగా ఉండదగిన కంకుభట్టు మత్స్యరాజ్యాన్ని కోరుకొనడు. కాని, ఒకవేళ కోరుకొంటే అది 
అతడి యోగ్యతకు తగినంత కానుక కాదు. అందువలన అనుమానం లేకుండా గౌరవంగా సమర్పిస్తానని విరాటుడు భావించటం 
అతని ఉదాత్తతకు చిహ్నం. కొందరు భావించినట్టుగా బలహీనత కాదు. కాకపోగా, భావి కథార్థవ్యంజకం కూడా. (సంపా 


ఆ. అని సమస్తజనంబులు( దదభిముఖులయి భక్తియుక్తింబ్రత్యుత్థానంబు సేయం దానును గద్దియ డిగ్గి యెదురు సని 
నమస్కరించి, యతని యాశీర్వాదంబులు గైకొని, సగౌరవంబుగాం దోడ్కొని చనుదెంచి సమంచిత 
సమున్నతాసనంబున నునిచి వినయావనతుం డయి. 189 

ప్రతిపదార్థం: అని= అని; సమస్తజనంబులు= ప్రజలందరూ; తద్‌+అభిముఖులు+అయి= ఆ సన్యాసికి ఎదురై; భక్తియుక్తిన్‌= 
భక్తితో కూడుకొని; (ప్రతి+ఉత్తానంబు= ఎదురుగా లేచి నిలవటం; చేయన్‌= చేయగా; తానును= విరాటరాజు కూడ; గద్దియ 
డిగ్గి= ఆసనం దిగి; ఎదురు+చని= ఎదురు వెళ్ళి; నమస్కరించి= నమస్కారం చేసి; అతని= ఆ యతి (వేషధారి) యొక్క; 
ఆశీర్యాదంబులు కైకొని= దీవెనలు స్వీకరించి; సగౌరవంబుగాన్‌= గౌరవంతో; తోడ్కొని= తోడుగా వెంబడించి; చనుదెంచి= 
వచ్చి; నమంచిత= తగిన; నమున్నత= ఎత్తయిన; ఆన నంబునన్‌= గదెమోద; ఉనిచి= నుఖానీనుడిని చేని; 
వినయ+అవనతుండు+అయి= వినయంతో వంగినవాడయి. 


తాత్సర్యం: అని విరాటు డన్నాడు. సభాసదులందరూ కంకుభట్టుకు ఎదురుగా భక్తితో లేచి నిలుచున్నారు. విరాటుడు 
కూడా సింహాసనంనుండి దిగాడు. ఎదురేగినాడు. నమస్కరించాడు. అతడి దీవెనలు పొందాడు. మర్యాదలతో 
వెంటతీసికొని వచ్చాడు. తగిన ఆసనం మీద కూర్చుండబెట్టాడు. వినయంతో నమ్రతతో (ఇట్టా అన్నాడు.) 

యట ౧ 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 89 


విశేషం: విరాటరాజు కొలువులో ఉన్న సభాసదులు రాజు మనసెరిగి నడచుకొనేవారు. సేవాధర్మం తెలిసినవారు. అందుకే 
రాజుకంటె ముందు లేచి కంకుభట్టుకు అభివాదనం తెలిపారు. ఆ తరువాత విరాటుడు తాను చేయవలసిన ఉత్తమాతిథి 
పరిచర్యలు చేశాడు. విరాటుడి సభ సుళిక్షితం. రాజుకు భిన్నంగా భావించేవారు అందులో లేరు. ఉన్నట్లయితే కవి:ఏ ఉల్లేఖాలంకారమో 
ఎత్తుకొని చెప్పేవాడు. తిక్కన ఆ పని చేయలేదు. సన్నాసి వేషంలో ఉన్న ధర్మరాజుకు ఏకగ్రీవమైన ఆహ్వానం లభించింది. 
(సంపా.) 


ఉ. 'ఎయ్యది జన్మభూమి? కుల మెయ్యది? యెయ్యది యున్నచోటు? పే 
రెయ్యది? మీర లిందులకు నిప్పుడు వచ్చిన దానికిం గతం 
బెయ్యది? నాకు నింతయును నేర్పడయగా నెటింగింపు. డున్నరూ 
పయ్యది' నావుడున్‌ నరవరాగ్రణి క య్యతిముఖ్యు. డిట్లనున్‌. 190 


ప్రతిపదార్థం: జన్మభూమి= పుట్టినచోటు; ఏ+అది?= ఏది; కులము= కులం; ఏ+అది= ఏది? ఉన్నచోటు= నివాసస్థలం; ఏ+అది?= 
ఏది; పేరు= పేరు; ఏ+అది?= ఏది; మీరలు= మీరు; ఇందులకున్‌= ఈ (ప్రదేశానికి (ఇక్కడికి); ఇప్పుడు= కొలువు తీరి ఉన్నవేళ; 
వచ్చినదానికిన్‌= రావడానికి; కతంబు+ఏ+అది?= కారణ మేది; నాకున్‌= నాకు; ఉన్న+రూపు+ఆ+అది+ఇంతయునున్‌= అసలు 
విషయమంతా; ఏర్పడంాన్‌= స్పష్టపడేటట్టు; ఎజింగింపుండు= తెలియజేయండి; నావుడున్‌= అనగానే; ఆ+యతిముఖ్యు(డు= 
ఆ యతులలో ముఖ్యుడయినవాడు; నరవర+అ(గ్రణికిన్‌= మహారాజుతో; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: “మ జన్మస్థల మేది? మీ వంశం ఏది? మీరు ఇంతకుముందు వసించిన చోటేది? పేరేమిటి? మీరు 
ఇక్కడికి ఇప్పుడు రావటానికి కారణం ఏమిటి? నాకు అన్నీ స్పష్టంగా చెప్పండి' అనగానే విరాటమహారాజుతో ఆ 
యతివర్యుడు ఇట్టా అన్నాడు. 


నిశేషం: 1. విరాటుడికీ యతీం(ద్రుడి వేషంలో ఉన్న ధర్మరాజుకూ నడుమ జరిగిన సంభాషణను తిక్కన మూలంలోకంటె 
భిన్నంగా విశిష్టంగా తీర్చిదిద్దాడు. మూలంలో యతీం[ద్రుడు రాగానే విరాటు డేమీ మాట్లాడక పూర్వమే. “సమ్రాడ్‌ నిజానా త్విహ 
జీవనార్థి నం। వినష్ట సర్వస్వ ముపాగతం ద్విజమ్‌” (4,6,8) ప్రభూ! సర్వస్వాన్ని కోల్పోయి (బ్రదుకు తెరువుకై మిమ్మల్ని ఆశ్రయించటానికి 
వచ్చాను-అని నివేదించుకొన్నాడు. రాజాతడి కోర్కె నంగీకరించి స్వాగతంచెప్పి తరువాత అతడి వివరాలను గురించి అడిగాడు. 
తిక్కన రచనలో ధర్మరాజు అంత బేలగా మొదటనే బయటపడడు. దానివలన పా(త్ర చిత్రణలో, సన్నివేశ నిర్వహణంలో జాదాత్త్యం 
ఏర్పడింది. 


2. మూలంలో అడిగిన ప్రశ్నలు నాలుగు- ఏ రాజు దేశం నుండి ఇక్కడకు వచ్చారు? మీ గోత్రం ఏమిటి? మీ 
పేరేమిటి? మీ రేవిద్యలో నిపుణులు? అని. తెలుగులో తిక్కన వేయించిన ప్రశ్నలు వేరు. 1. మీ పుట్టిన చోటేది? 2. మీ కుల 
మేమిటి? 3. మీరున్నచో టేది? 4. మీ పేరేమి? 5. మీ రిప్పుడు ఎందుకు వచ్చారు? మూలంలో అడిగిన ప్రశ్నలు యతీంద్రులను 
అడిగినట్టున్నాయి. తెలుగులో అడిగిన (ప్రశ్నలు యతీంద్రవేషంలో ఉన్న రాజేంద్రుడిని తెలిసికొనాలని అడిగినట్టు (ప్రాఢంగా 
ఉన్నాయి. తెలుగు భారతంలోని విరాటుడు మూలంలోవలె అమాయకుడు కాడు. విజ్ఞుడు లోగుట్టును తెలిసికొందామని వేస్తున్నట్టున్న 
విరాటుడి ప్రశ్నలకు ధర్మరాజు ఆచి, తూచి సమాధానం చెప్పాలి. అందుకే సమాధాన స్వభావం కూడా తిక్కన రచనలో మారిపోయింది. 
తెలుగుభారతం పునస్‌సృష్టం కదా! 


3. విరాటు డడిగిన (ప్రశ్నలలో అతడిలో రగుల్కొంటున్న ఆసక్తి వ్యక్తమౌతున్నది. దానిని పద్య రచనా నిర్మాణం 
ధ్వనింపజేస్తున్నది. పద్యంలో మొదటి మూడు చరణాలు 'ఎయ్యది' అనే ప్రశ్నలతో సమంగా విరుగుతాయి. ఆ రచన వక్త యొక్క 


90 శ్రీమదాంధ్ర మహాభారతము 


అభిలాషను వ్యక్తం చేస్తున్నది. నాలుగో చరణం 'అయ్యది'తో మొదలౌతుంది. సత్యం తెలిసికొనాలన్న ఆసక్తిని తెలుపుతున్నది. 
పద్యరచనలో అంత్యానుప్రాస సమత అనే గుణంలోని మార్గాభేదం అనే శబ్ద గుణ లక్షణం. అవైషమ్యం, (ప్రక్రమాభేదం అనే 


అర్థగుణ లక్షణాలు సందర్భోచితంగా పోషించబడ్డాయి. (సంపా.) 


ఆ. “'ఉన్నరూప పలుకు నన్నరు లెక్కడ(। గలరు? తోంచినట్లు పలుకు వలుక 
నైన చంద మయ్యె; నంతియ కా, కంత । పట్టి చూడ(గలరె యెట్టివారు?” 191 


ప్రతిపదార్హం: ఉన్నరూపు+అ= ఉన్నరూపును అంటే వాస్తవాన్నే; పలుకు= మాటలాడేటటువంటి; ఆ+నరులు= అట్లాంటి 
మనుష్యులు; ఎక్కడన్‌+కలరు?= ఎక్కడున్నారు?; తోంచినట్టు= తోచిన విధంగా; పలుకు= మాట; పలుకన్‌+ఐన 
చందము+అయ్యెన్‌= మాట్టాడేతీరు అయింది; అంతియ కాక= అంతేకాక; ఎట్టివారున్‌= ఎలాంటి వారయినా; 
అంతపట్టిచూడన్‌+కలరె?= అంతగా పట్టి చూస్తారా? 


తాత్సర్యం: ఉన్నది ఉన్నట్టు చెప్పే మనుష్యు లెక్కడున్నారు? వారివారికి తోచేవిధంగా మాట్లాడే వైనమే కనిపిస్తుంది. 
gg | oe] మా — 
అంతేకాక, ఎవరయినా ఎటువంటి వారయినా అంతగా పట్టి చూస్తారా? 


నిశేషం: యతీం[ద్రుడిలోని రాజలక్షణాలను ఉద్దేశించి ప్రశ్నించి నట్టున్న విరాటుడి ప్రశ్నలకు ధర్మరాజు యతీంద్రుడివలె సమాధానం 
(ఈ) ౧ 
చెప్పటం మొదలు పెట్టాడు. యతి వేదాంతం మాట్లాడాలి. ‘ప్ర జన్మభూమి ఏది'- అంటే ఏమి చెప్పాలి? బీవుడు పరమాత్మనుండి 
పుట్టి పరమాత్మలో లీనమౌతాడు కాబట్టి తన జన్మభూమి పరమాత్మ అని చెప్పాలి. లేదా లౌకికంగా అయితే మాతృయోని అని 
చెప్పాలి. వ్యావహారికంలో - మాతృగర్భం నుండి బయటపడ్డనేల ఏ రాజ్యంలో ఉంటుందో ఆ స్థలం పేరు చెప్పాలి. ఏది 
సమాధానం? ఎవరైనా గ్రుచ్చి [గ్రుచ్చి అడిగితే ఇవన్నీ చెప్పాలా? అసలు యతీం(ద్రుడికి పూర్వాశ్రమ పరిత్యాగానంతరం జన్మభూమి 
విశ్వమేబొతుందని చెప్పాలా? విరాటుడు 'ఉన్నరూపు' చెప్తుమంటాడు. ఆ మాటకు అర్జాలెన్నో అసలు సత్యం చెప్పుమని, (ప్రస్తుతం 
«4 « 4 « | 
ఉన్న వాస్తవం చెప్పుమని, వస్తువు ఆ విధంగా ఉండటానికి గల కారణం చెప్పుమని అర్జాలేర్పడతాయి. వీటిల్లో ఏది చెప్పాలి? 
అడిగినవారికి తగినట్టు ఏది చెప్పాలి? అడిగినవారికి వీటిలో ఏది కావాలి? కాబట్టి ఉన్నరూపును ఇదమిత్డమని చెప్పేవారు లోకంలో 
లేరు. ఎందుకంటే ఉన్నది పరమాత్మ ఒక్కడే. అదే సత్యం. దేహాలు ఉపాధి భేదాలు. దేహాన్ని పరమాత్మగా ఎట్టా చెప్పాలి? కాబట్టి 
౧ [స్‌ 
ఆత్మ పుట్టిన చోటును కొందరు, దేహంపుట్టిన చోటును కొందరు చెప్పవచ్చును. అది వారు ప్రశ్నలోని అర్థం (గ్రహించే సాయిమీద 
ఆధారపడి ఉంటుంది. యతీంద్రుడిని ప్రశ్నించేటప్పుడు పృచ్చకుడు ఏ స్థాయిలో ప్రశ్నించవలెనో తెలిసికొనుమని ప్రచ్చన్నంగా 
ధర్మరాజు హెచ్చరించాడు. కాబట్టి అడిగేవారి చందం ఒకటైతే చెప్పేవారి చందం మరొకటి. లోకంలో వారి వారికి తోచిన పద్దతులే 
వాటికి ప్రమాణాలు. అందువలన తాత్తికులు చెప్పే మాటలను మార్మికంగానే (గ్రహించాలి- అని వేదాంతివలె మాట్లాడి విరాటుడి 
లౌకిక ప్రజ్ఞను మాటల మాయాజాలంతో కప్పివేశాడు. అతడు నిజంగా వేదాంతి అని విరాటుడు నమ్మేటట్టు వ్యవహరించాడు. 
అది ధర్మరాజు ప్రదర్శించిన (ఫ్రొఢి. విరాటుడు ధర్మజుడిలో చక్రవర్తిత్వ లక్షణాలకు హేతువు తెలిసికొందామని వేస్తున్న ప్రశ్నల 
గాలాలకు ప్రతిగా కల్పించిన ఆత్మరక్షాకవచాలు ఈ వచనాలు. ఇవి మూలంలో లేవు. (సంపా.) 


వ. అని మందహాసంబు సేయుచు మటియును. 192 
ప్రతిపదార్థం: అని= అని; మందహాసంబు+చేయుచున్‌= చిరునవ్వు నవ్వుతూ; మణియును= ఇంకా ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: అని చిరునవ్వు నవ్వుతూ ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 91 
విశేషం: ధర్మరాజు చిరునవ్వునవ్వటం సాభిప్రాయం. 'ఉన్నరూపు చెప్పుమని అడిగిన విరాటుడితో ఉన్నరూపంటే అతడికి 
అర్థంకాని ఒక వేదాంత ధోరణిలో మొదలుపెట్టి ఎత్తుకు పైఎత్తు వేశానని, అది తెలిసికొనటం విరాటుడికి సాధ్యం కాదని 
చిరునవ్వు నవ్వి ఉండవచ్చును. లేదా, అడిగిన వారిమీద వాత్సల్యం ఉప్పొంగగా ఆనందంతో తన వివరాలు చెప్తుతున్నట్టు 
స్ఫురింపచేయటానికి చిరునవ్వు నవ్వి ఉండవచ్చును. ధర్మరాజుకు గడుసరితనం నేర్చాడు తిక్కన (సంపా.) 


క. నానావిధ భూతమయము । మే; నతిచంచలము మనము; మెయికొని నిక్కం 
బే నరునకు. జెల్లింపం । గానగు? సత్యంబు నడపుక్రమ మట్లుండెన్‌'. 193 


ప్రతిపదార్థం: మేను= శరీరం; నానావిధ= అనేకవిధాలయిన; భూతమయము= భూతాలతో నిండినది; మనము= మనస్సు; 
అతిచంచలము= చాలా చంచలమయినది; మెయికొని= ప్రయత్నించి; నిక్కంబు= సత్యం; ఏ నరునకున్‌+చెల్లింపంగాన్‌+ అగున్‌= 
ఏ మానవ మా(త్రునికి నెరవేర్చటానికి వీలవుతుంది; సత్యంబు నడపు= సత్యాన్ని నడిపించే; క్రమము= పద్దతి; అట్టు+ఉండెన్‌= 
అట్లా ఉంది. 


తాత్సర్యం: ఈ శరీరం పంచభూతాలతో కూడినది. ఇక మనసు అయితే అసలు నిలకడలేనిది. వీటిని ఆధారంగా 
చేసికొని సత్య నిరూపణ చేయటం ఎవరికి సాధ్యమౌతుంది? సత్యమే (ఉన్నరూపే) జీవితంలో చెప్పాలంటే ఇట్లాగే 
ఉంటుంది. 


వ. అనుచు మత్స్యమహీవల్లభు నవలోకించి. 194 
ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; మత్స్యమహీవల్లభున్‌= ఆ విరాట మహారాజును; అవలోకించి= చూచి. 
తాత్పర్యం: అంటూ విరాటరాజును చూచి. 


క. “ద్విజుండం గురు విషయ జాతుండ | సుజనప్రియు. దైన ధర్మసుతు సఖుండం బరి 
వ్రజనాశ్రమ కలితుండ, మ । నుజవల్లభ యోగ్య బహు వినోదకరుండన్‌. 195 


ప్రతిపదార్థం: ద్విజుండన్‌= బ్రాహ్మణుడిని-లేదా-క్షత్రియుడిని; కురువిషయజాతుండన్‌= కురుదేశంలో పుట్టినవాడిని; సుజన 
'ప్రియుండు+ఐన= సజ్జనులకు 'ప్రియుడయిన; ధర్మసుతు సఖు(డన్‌= యమధర్మరాజు కుమారుడయిన ధర్మరాజు స్నేహితుడిని; 
పరివ్రజన+ఆ(శ్రమ కలితుండన్‌= సన్న్యాసా (శ్రమ విధానంతో కూడిన వాడిని; మనుజవల్లభ యోగ్య= రాజులకు తగిన; బహు 
వినోదకరుండన్‌= ఎన్నో వినోదాలు చేయగలవాడిని. 


తాత్సర్యం: 'రాజా! నేను ద్విజుడిని. కురుదేశంలో జన్మించాను. ధర్మరాజుకు స్నేహితుడిని. అయితే ఇపుడు 
సన్నాసా శ్రమం స్వీకరించి నవాడిని. రాజులకు తగిన వినోదాలను కల్పించగలవాడిని. 


విశేషం: ఉపనయనసంస్కారం (బ్రాహ్మణులకూ క్షత్రియులకూ ఉంటుంది. అందువలన ధర్మరాజు అబద్ధం చెప్పినట్టు కాదు. 
రెండవది పరివ్రాజక (వ్రతమంటే ఒక చోట నిలవకుండా సంచరించేవారి (వ్రతం. ఇక్కడ (వ్రతం అజ్ఞాతవాసకాలంలో ఎవరికీ 
ఆచూకీ తెలియనివ్వకుండా మెలగే (వ్రతం. ఆస్థానంలో 'విప్రవినోదులు' ఉంటారు కాని, అట్టా కాక నేను ప్రభువులకు మాత్రం 
ఉచితమైన వినోదాలు చేయగలవాడిని అని చెప్పక చెప్పటం. 'మనుజ వల్లభుడనైన నాకు అనువైన వినోదాలను చేయగలవాడను” 


92 శ్రీమదాంధ్ర మహాభారతము 


అని చెప్పినట్టు ధర్మరాజుపరంగా కూడా అన్వయించవచ్చును. మనుజవల్లభ!= ఓ రాజా! (విరాటుడా!) అని సంబుద్దిగానైనా 
అన్వయించవచ్చును. యోగ్య బహు, వినోదకరుండన్‌= ఉచితములైన పెక్కు వినోదములను చేయగలవాడిని - అని చెప్పవచ్చును. 


క. ద్యూతక్రీడకు( గొండొక । నేతుం; గపటమున నొవ్వని జనంబులు నా 
చేతి ధనమెల్లం గొని పరి। భూతి యొనర్షిన, విరక్తి పుట్టి వెడలితిన్‌. 196 


ప్రతిపదార్థం: ద్యూత క్రీడకున్‌= జూదం అనే ఆటకు; కొండొకనేతున్‌= కొంతకు కొంత నేర్చినవాడిని; ఒవ్వని= గిట్టని; జనంబులు= 
ప్రజలు; కపటమునన్‌= మోసంతో; నాచేతి ధనము+ఎల్లన్‌= నా చేతిలోని డబ్బు అంతా; కొని= లాక్కొని; పరిభూతి= పరాభవం, 
అవమానం; ఒనర్చినన్‌= చేయగా; విరక్తిపుట్టి= వైరాగ్యం కలిగి; వెడలితిన్‌= బయటపడ్డాను. 


తాత్పర్యం: జూదం కొద్దిగా నేర్చినవాడిని కాని, గిట్టనివాళ్ళు మోసంతో నా చేతిలోని డబ్బు అంతా కాజేశారు. నన్ను 
అవమానించారు. ఆ కారణంగా విరక్తి కలిగింది. అందుచేత స్వస్థలం వదలిపెట్టాను. 


విశేషం: 1. ‘కొండొక నేర్తున్‌ - అని పాఠాంతరం. దానిని స్వీకరిస్తే ప్రాసమై(త్రి చెడుతుంది. మాయాద్యూతం నేర్వలేదని 
విశేషార్థం. డబ్బుఅంతా పోయిందనటం, అవమానం చేశారనడం అంతా ధర్మరాజుకు సంబంధించిన అంశాలు. విరక్తి కారణంగా 
గడ్డం పెంచుకొనటం, సన్యాసం స్వీకరించడం సమానధర్మాలు. అయితే ఇందులోని అంతరార్జాన్ని గ్రహించే శక్తి విరాటమహారాజుకు 
లేదు. నేరుచుదును - నేరుతును. బాల. (క్రి. 97చే 'రు' లోపింపగా, 'నేతును' జౌతుంది. (బాల.క్రియ.108) 


2s ద్యూతవిద్యా నైపుణ్యాన్ని గురించి చెప్పేకథనంలో మూలనికీ, తిక్కన రచనకూ కొంత బేధం కనబడుతున్నది. 
'అక్షాన్‌ ప్రయోక్తుం కుశలో9 స్మి) -పాచికలాడటంలో నేర్పుకలవాడిని అని మూలంలో కంకుడు చెప్పాడు. ఆ నేర్పరితనం 
యుధిష్టిరుడితో చెలిమి చేయటంవలన వచ్చినట్టు ధ్వనింపచేశాడు. కాని, తిక్కన 'ద్యూతక్రీడకు కొండొకనేరుతును” అని మార్చాడు. 
శత్రువులు కపటద్యూతంలో తన ధనాన్నంతా కాజేసి అవమానపరచిన విషయం మూలంలో ధర్మరాజు చెప్పాడు. మాయాద్యూత 
ప్రసక్తి తీసికొనిరాడు తిక్కన కంకుభట్టు. తనకు ధర్మరాజు చెలిమివలన ద్యూత[క్రీడలో పరిచయం ఏర్పడిందని చెప్పడు. మూలంలో 
మరొక విశేషం ఉన్నది. “ప్రాప్తో వివాదః ప్రథమో విశాన్సుతే । న విద్యతే కించన మత్స్య హీనతః | న మే జితః కశ్చన ధారయేద్‌ 
ధనం వరో మమై షో౭స్తు తవ ప్రసాదతః॥ (సం4,6,12) అని అన్నట్టు ఉన్నది. 'ఓ మత్స్యభూపతీ! ద్యూతంలో అల్పుని వలన 
గొప్పవాడికీ వివాదం రాదన లేము. కాబట్టి నేను జూదంలో గెలిచినా ఓడినవాడు అప్పుపడినట్టు కాదు. మీరు అను[గ్రహించి ఆ 
విధంగా మీతో జాదమాడటానికి వరమిప్పించండి' అని అన్నాడు. ఆ మాటలు వినిన విరాటుడు ఉప్పాంగిపోయాడు. ఇన్నాళ్ళకు 
నాతో సుహృద్ద్యూతం ఆడే సహృదయుడు దొరికాడనుకొన్నాడు. జూదమాడినా, కయ్యమాడినా, వియ్యమాడినా సములతో 
చెయ్యాలికాబట్టి విరాటుడు కంకుభట్టుకు తన ఆస్థానంలో తనతో సమానమైన హోదా ఇచ్చాడు. భోగాలన్నీ తనతో సమానంగా 
జరిపించాడు. ఎవరైనా వేతనంగా కంకుభట్టుకు ధనమిస్తే ఆ రాజోద్యోగిని ప్రాణాలు తీస్తానన్నాడు. తిక్కన కంకుడి సంభాషణను 
మార్చి ధర్మజుడివలె పరోక్ష సత్యవాదిగా చిత్రించాడు. విరాటుడిచేత “ద్యూతజ్ఞల దెసంగొండొక ప్రీతియుం గలదు” (విరా.1-207) 
అని చెప్పించాడు. ధర్మరాజులో ద్యూతజ్ఞడికంటె ధర్మజ్ఞని నెక్కువగా ప్రదర్శించటం తిక్కన అభిమతం. అందుకే ఈ స్వల్పమైన 
మార్పు, ఈ మార్పుకు అనుగుణంగా తిక్కన రాబోయే పద్యంలో 'నృప నయవిద్యకుం దగిన నే ర్పలవడ్డది గొంత కొంతి 
(విరా.1-197) అని చెప్పించాడు. -ఈ మాటలు అమూలకాలు; తిక్కన తీర్చిదిద్దిన కంకుడికి వాజ్మయ భూషణాలు. (సంపా.) 


చ. నృపనయవిద్యకుం దగిన నే ర్పలవడ్డది గొంత కొంత; ధ 
ర్మపరుల సంగతిం దగిలి మచ్చిక నుండుదు; బేరు కంకు( డే 


వపుంగొలు వైన నాకు నిలువన్‌ మది గొల్పదు; కాన నిన్ను భూ 
మిపతులలోన సాధుజనమిత్రు(డు నా విని కొల్వ వచ్చితిన్‌. 197 


విరాటపర్వము - ప్రథనూశ్వాసము 93 
ప్రతిపదార్థం: నృప నయవిద్యకున్‌= రాజనీతివిద్యకు; తగిన నేర్పు= తగిన చాతుర్యం; కొంత కొంత= కొద్ది కొద్దిగా; అలవడ్డది= 
అలవడింది; ధర్మపరుల సంగతిన్‌= ధార్మికుల స్నేహంలో; తగిలి= ఆసక్తి కలిగి; మచ్చికన్‌+ఉండుదున్‌= చనువుతో ఉంటాను; 
పేరు కంకుండు= నా పేరు కంకుడు; ఏవము+కొలువు+అయినన్‌= నీచమయిన సేవ అయితే; నాకున్‌= నాకు; నిలువన్‌= 
ఉండడానికి; మది+కొల్పదు= ఇష్టం కాదు; కానన్‌= అందుచేత; నిన్నున్‌= నిన్ను; భూమిపతులలోనన్‌= రాజులలో; సాధుజనమి(త్రుడు= 
సత్పురుషుల స్నేహితుడు; నాన్‌, విని= అనగా విని; కొలువన్‌= కొలవడానికి (పేవించటానికి); వచ్చితిన్‌= వచ్చాను. 


తాత్సర్యం: ఓ రాజా! నాకు రాజనీతి విద్య తెలుసు. ఆ విద్యకు తగిన చాతుర్యం నాకు కొంత అలవాటులో ఉన్నది. 


పైగా ధార్మికులయినవారితో స్నేహంగా ఉంటాను. నా పేరు కంకుడు. నేను నీచమయిన కొలువు చేయను. అట్లాంటి 
కొలువులో నాకు నిలువ బుద్ది కాదు. రాజులలో నీవు సజ్జనులకు మి(త్రుడవని విన్నాను. నిన్ను సేవించటానికి వచ్చాను. 


విశేషం: మూలంలో కంకుడు తనకు రాజనీతి విద్యలో పరిచయమున్నదని చెప్పినట్టు లేదు. తిక్కన సందర్భశుద్దితో కల్పించి 
చెప్పించాడు. దక్షిణగోగ్రహణ ఘట్టంలో ధర్మజునీతి విరాటునికి ఉపయోగపడుతుంది. దానికి బీజంగా ఈ నైపుణ్యాన్ని ఇక్కడ 
చెప్పించి తిక్కన జొచిత్యాన్ని పాటించాడు. (సంపా.) 


తే. వత్సరంబునం గడచను వ్రతము నాకు । దాని నీపాల( జల్సి యుత్సాహవత్తి 
మెటియ, నీకు గృతజ్ఞత నెటిపి, తొల్లి । యెగ్గు సేసిన వారి జయింప( బోదు”. 198 


ప్రతిపదార్థం: వత్సరంబునన్‌= ఒక సంవత్సరకాలంలో; కడచను= పూర్తిచేయవలసిన; వ్రతము= (వ్రతం; నాకున్‌= నాకు (ఉంది); 
దానిన్‌= ఆ (వ్రతాన్ని; నీ పాలన్‌= నీ దగ్గర; చల్సి= పూర్తిచేసి; ఉత్సాహవృత్తిమెజయన్‌= ఉత్సాహం బయటపడేటట్టు; నీకున్‌+కృతజ్ఞత= 
నీపట్ల కృతజ్ఞతను; నెజపి= ప్రకటించి; తొల్లి= ముందు; నాకున్‌= నాకు; ఎగ్గు= కీడును; చేసిన= ఆచరించిన; వారిన్‌= వారిని; 
జయింపన్‌+పోదున్‌= జయించడానికి వెళ్ళుతాను. 


తాత్పర్యం: నాకు ఒక (వ్రతం ఉన్నది. ఆ వ్రతకాలం సంవత్సరం పాటు నీ దగ్గరే ఆ వ్రతం పూర్తి చేసికొంటాను. నీకు 
కృతజ్ఞత తెలుపుకొంటాను. ఆ తరువాత నాకు అపకారం చేసిన వారిని జయించటం కొరకు ఉత్సాహంతో వెళ్ళుతాను. 


విశేషం: కంకుడు అంటే యమధర్మరాజు. తండ్రి పేరు కొడుకుకు కూడా సరిపోతుంది. అందుచేత తనను కంకుడు అని 
పరిచయం చేసుకొనటం సబబు. 


వ. _ అనిన విని సంప్రీత చేతస్కుండై విరాటుం డతని కిట్లనియె. 199 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= ఆ మాటలను విని; సంప్రీత చేతస్కుండు+ఐ= (ప్రీతి పొందిన మనస్సు కలవాడయి; విరాటుండు= 
విరాటమహారాజు; అతనికిన్‌+ఇట్టు+అనియెన్‌= అతనితో ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఆ మాటలకు విరాటుడు సంతోషించాడు. కంకుడితో ఇట్టా అన్నాడు. 


తే. “అట్ల చేయుండు రుచిరోన్నతాసనములు । వాహనములు భోజనములు వ స్రములును 
వలయు భోగంబులును నెల్లవర్తనములు । నాకు నెట్లట్ల మీకును నడపువాండ. 200 


94 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అట్టు+అ= అట్టాగే; చేయు(డు= చేయండి; రుచిర+ఉన్నత+ఆసనములున్‌= కాంతిమంతములయిన ఉన్నత 
ఆననాలును; వాహనములున్‌= వాహనాలును; భోజనములున్‌= భోజనాలును; వ(స్రములునున్‌= వ(స్తాలును; వలయు 
భోగంబులును= అవసరమయిన సుఖభోగాదులును; ఎల్లవర్తనములున్‌= అన్ని పరిచర్యలును; నాకున్‌+ఎట్టు= నాకు ఎట్టా 
జరుగుతాయో; అట్టు+అ= అదేవిధంగా; మీకున్‌= మీకు; నడపువాండన్‌= జరిపిస్తాను. 


తాత్సర్యం: అట్టాగే చేయండి. ఉన్నత ఆసనాలు, వాహనాలు, ఆహారాలు, వ(స్తాలు ఇంకా ఇతర భోజనాదులు అన్ని 
మర్యాదలు నాకు ఎట్టా జరుగుతాయో మీకూ అట్లాగే జరిపిస్తాను. 


విశేషం: విరాట మహారాజు మాటలలో రెండు అంశాలు ఉన్నాయి. మొదటిది ప్రకటన. రెండవది సూచన. కంకుభట్టు వేషంలో 
ఉన్న ధర్మరాజుకు తనతో సమానమయిన (ప్రతిపత్తి ఇస్తున్నట్టు చెప్పటం (ప్రకటన. కొలువు నామమాత్రమే ననటం సూచన. 
అంత్యానుప్రాస రచనకు రక్తి కట్టించింది. 


క. నాయనుచరులం దెవ్వండు । మీ యెడ భయభక్తి లేక మిగిలి మెలంగినే 

నా యధముని దండితు(గా(। జేయుదు నత డెంతయుం బ్రసిద్దుం డయినన్‌. 201 
ప్రతిపదార్థం: నా+అనుచరులందున్‌= నా సేవకులలో; ఎవ్వండు= ఎవ్వడయినా; మీ+ఎడన్‌= మీ మీద (పట్ట); భయభక్తి లేక= 
భయంతోడి భక్తి లేకుండా; మిగిలి= హద్దుమీరి; మెలలౌన్‌+ఏని= ప్రవర్తించినట్టయితే; అతండు= అతడు; ఎంతయున్‌= ఎంతటి 
(ఎంతగా); ప్రసిద్దుండు= ప్రసిద్దుడు; అయినన్‌= అయినా; ఆ+అధమునిన్‌= ఆ నీచుని; దండితున్‌+కాన్‌+చేయుదున్‌= 
దండింపచేస్తాను. 
తాత్సర్యం: నా సేవకులలో ఎవడయినా సరే మీ పట్ట భయంతోడి భక్తి లేకుండా హద్దు మీరి ప్రవర్తించినట్లయితే ఆ 
నీచుడిని దండిస్తాను. అతడు ఎంత ప్రసిద్దు డయినా సరే దండన తప్పదు. 


వ. _ అట్లుంగాక. 202 
తాత్పర్యం: అంతే కాక. 


చ. వెలయంగ మత్స్యరాజ్యపదవీ పరిపాలన సేయంగా మదిం 
దలంచుట యెంతయుం బ్రియము తమ్ములు. బుతులు బంధులుం బ్రధా 
నులును బలంబు నేను సుమనోవిభుతుల్యు(డవైన నిన్ను మి 
క్కిలి యగు భక్తి. గొల్చి కృతకృత్యత( బొందుదు; మట్ల చేయవే! 203 


ప్రతిపదార్థం: (నీవు); మత్స్యరాజ్య పదవీ పరిపాలన= మత్స్యరాజ్యానికి రాజుగా ఉండి పరిపాలించటం; వెలయయగన్‌+చేయ( 
గాన్‌= ప్రసిద్దికెక్కే (విధంగా)టట్టు చేయటానికి; మదిన్‌+తలయట= మనసులో భావించటం; ఎంతయున్‌+*ప్రియము= నాకుఎంతో 
ఇష్టం; తమ్ములున్‌= నా తమ్ముళ్ళు; పు(త్రులున్‌= కొడుకులూ; (శౌనకుడు, మదిరాక్లుడు, సూర్యదత్తుడు), (శంఖుడు, ఉత్తరుడు); 
బంధువులున్‌= చుట్టాలూ; (ప్రధానులును= మంత్రులూ; బలంబున్‌= బలగమూ - రథ,గజ,తురగ, పదాతిబలం; నేనున్‌= 
నేనూ; సుమనో విభు తుల్యుండవు+ఐన= దేవతలకు రాజైన ఇంద్రునితో సమానుడవయిన; నిన్నున్‌= నిన్ను; మిక్కిలి+అగు= 
ఎక్కువయిన; భక్తిన్‌= భక్తితో; కొల్చి= సేవించి; కృతకృత్యతన్‌= కృతార్ణతను; పొందుదుము= పొందుతాము; అట్టు+అ= ఆ 
విధంగా; చేయవే!= చేయుమా!; (చేయవలసిందిగా కోరుతున్నాను.) 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 95 
తాత్సర్యం: నీవు మత్స్యదేశాన్ని పరిపాలించటం నాకు చాలా ఇష్టం. నీవు దేవేంద్రుడితో సమానుడివి. నా అనుజులు, 
కుమారులు, బంధువులు, అమాత్యులు, నా బలగం, నేనూ నిన్ను అతిభక్తితో సేవిస్తాం. అటువంటి అవకాశం నాకు 
తప్పక కల్పించవలసిందిగా కోరుతున్నాను.” 


వ. అనిన విని దరహసితవదనుం డగుచు. బాండవాగ్రజుం డతని కిట్లనియె. 204 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని చెప్పగా విని; దరహసిత= చిరునవ్వుతో కూడిన; వదనుండు= ముఖం కలవాడు; అగుచున్‌= 
జౌతూ; పాండవ+అ(గ్రజుండు= పాండవులలో పెద్దవాడయిన ధర్మరాజు; అతనికిన్‌+ఇట్టు+అనియెన్‌= ఆ విరాట మహారాజుతో 
ఇట్టా అన్నాడు. 

తాత్పర్యం: ఆ మాటలు విని చిరునవ్వు నవ్వుతూ ధర్మరాజు విరాటమహారాజుతో ఇట్లా అన్నాడు. 


నిశేషం: విరాటుడు కంకుభట్టును దేవేంద్రుడి వంటివాడవని ప్రశంసించి, సకుటుంబ పరివారంగా అతడికి సేవచేస్తానన్నప్పుడు 
అతడు చిరునవ్వుతో కూడిన మొగం కలవాడయ్యాడు. ఈ చిరునవ్వు అతడి ధీరోదాత్తతను వ్యక్తం చేస్తున్నది. (సంపా.) 


క “ఏను హవిష్యమ కుడుతును । భూనాయక ! నాకు శయ్య భూమియ; యిమ్మెం 
బూని వ్రతంబులు సలిపెడు । వానికి నిన్నియును నిట్లు వలయునె చెపుమా!' 205 


ప్రతిపదార్థం: భూనాయక!= రాజా! ఏను= నేను; హవిష్యము+అ= హోమం చేయటానికి అర్హమైన పదార్థాలనే; కుడుతును= 
భుజిస్తాను, ప్రసాదంగా ఆరగిస్తాను; నాకున్‌= నాకు; భూమియ= నేలయే; శయ్య = సెజ్జ ఈ మైన్‌= ఈ విధంగా; పూని= ప్రయత్నించి; 
(వ్రతంబులు+చలిపెడు= (వ్రతాలు చేసేటటువంటి; వానికిన్‌= వానికి; ఇన్నియును= ఈ వైభవాలన్నీ; ఇట్టు= ఈ విధంగా; 
వలయునె?= కావాలా?; చెపుమూ!= చెప్పుమా! 


తాత్సర్యం: రాజా! హోమార్హమైన పవిత్ర పదార్థాలే నా భోజనం, నేలయే సెజ్జ. నేను వ్రతాచరణ చేసేవాడిని. నాకు 
చనా (53. జ 
ఇటువంటి మర్యాదలు కావాలా?. 


విశేషం: ఈ మాటలు మూలంలో లేవు. ద్విజుడివలె వర్తిస్తున్న ధర్మరాజు ద్విజుని ఆహార విహారాలనే పాటించాడు. హోమం 
చేయడానికై వండే అన్నం హవిష్యం. ఈ అన్నాన్ని వార్చటం చేయరు. ఇగురపెడతారు. ఇగురపెట్టిన దాన్నే హోమం చేస్తారు. 
పైగా దైవం కొరకు ఉద్దేశించినది ఆ హోమం, వ్రతం పట్టినవారికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి. వాటిని నిర్దేశిస్తూ 
కంకుభట్టు తన ద్విజత్వాన్నే కాక తన నైష్టికత్వాన్నీ, (వ్రతదీక్షనూ వ్యక్తం చేశాడు. 


ఆ. అనిన విరటుం డిట్టు లనియె 'నెత్తెజంగున । నడవ నిష్ట మట్ల నడచి మీకు 
మనసు వచ్చినన్ని దినములు సలుపుం డి। చ్చోట నదియ మాకు శోభనంబు. 206 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విరటు(డు= విరాటమహారాజు; ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; ఏ+ 
తెజంగునన్‌= ఏ విధంగా; నడవన్‌+ఇష్టము= ప్రవర్తించడం ఇష్టమో; అట్టు+అ= ఆ విధంగానే; నడచి= (ప్రవర్తించి; మీకున్‌= మీకు; 
మనసు వచ్చినన్ని దినములు= మనసుకు నచ్చినన్ని రోజులు; ఈ+చోటన్‌= ఇక్కడ; చలుపుండు= కడపండి; అది+ఆ= అదే; 
మాకున్‌= మాకందరికి; శోభనంబు= మేలు, మంచిది. 


96 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అపుడు విరాటుడు ఇట్టా అన్నాడు: మీకు ఏ విధంగా ఉండాలనే కోరిక ఉందో ఆ విధంగానే మీకు 
ఇష్టమయినన్ని రోజులు ఇక్కడ ఉండండి. అదే మాకు ఇష్టం. అదే మేలు కూడా. 


క ద్యూతజ్ఞల దెస(గొండొక । ప్రీతియు గల; దట్లుగాక పెద్దల రగు మీ 
ar ల ౧ 
రే తెజింగున విహరించిన€। జేతోమోదంబు; దగ వసింపుండు నెమ్మిన్‌”. 207 


ప్రతిపదార్థం: ద్యూతజ్ఞాల దెసన్‌= జూదం తెలిసిన వారిపట్ల; కొండొక= ఒకరకమయిన; ప్రీతియున్‌+కలదు= ప్రీతి ఉంది; 
అట్టు+కాక= అదీ కాకుండా; పెద్దలరు+అగు= పెద్దలయిన; మీరు= మీరు; ఏ+తెజంగునన్‌+విహరించినన్‌= ఏ విధంగా ప్రవర్తించినా; 
చేతస్‌+మోదంబు= మనస్సుకు సంతోషము; తగన్‌= తగినట్టు; నెమ్మిన్‌= స్నేహంతో; వసింపుండు= వాసం చేయండి. 
తాత్పర్యం: జూదం ఆడటం తెలిసిన వారంటే నాకు అభిమానం. అదీకాక మీరు పెద్దలు. మీరు ఏ విధంగా ప్రవర్తించినా 
నాకు సంతోషం. మీరు మీ హోదాకు తగినట్లుగా సుఖంగా ఉండండి. 


విశేషం: విరాటునికి పెద్దలంటే భక్తి విశ్వాసా లున్నాయి. ధర్మజ్ఞులు, నీతిజ్ఞు లంటే భయభక్తు లున్నాయి. ద్యూతజ్ఞలంటే 
అభిమానం ఉన్నది. ధర్మరాజు (కంకుభట్టు) పట్ట ఈ మూడూ కలిసి ముచ్చట కొలిపాయి. (సంపా 


వ. అని పలికి కౌంతేయాగ్రజు నత్యంత సంతుష్టాంతరంగుం జేసి. 208 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; కౌంతేయ+అ(గ్రజున్‌= కుంతీపుత్రులలో పెద్దవాడయిన ధర్మరాజును; అత్యంత 
సంతుష్ట+అంతరంగున్‌= ఎంతో సంతుష్టి చెందిన మనస్సు కలవానిగా; చేసి= చేసి. 


తాత్పర్యం: అని పలికి విరాటమహారాజు ధర్మరాజును (కంకుభట్టును) సంతోషపెట్టి. 


చ.  పొరింబొరి.బ్రీతి రెట్టిగ నపూర్వవిలోకన మాచరించు( ద 
త్పరమగు సద్వివేకములు భావ నిరూపణ సేయు. గౌతుక 
స్ఫురణ గరంబు దత్కరముం బొంద నయంబునం జేర్చి వాక్య వి 
స్తర చతురత్వ మేర్పడ(గ సల్లపనం బొనరించు నర్ధితోన్‌. 209 


ప్రతిపదార్థం: పొరిన్‌+సొరిన్‌= మాటిమాటికి; ప్రీతి= ప్రియము; రెట్టిగన్‌= రెట్టింపు కాగా; అపూర్వవిలోకనము+ఆచరించున్‌= 
వింతగా చూడడం (వీక్షించడం) చేస్తాడు; తద్‌+పరము+అగు= ఆసక్తికరమైన; సత్‌+వివేకములు= చక్కని వివేకాలు; 
భావనిరూపణ+చేయున్‌= భావాన్ని స్పష్టం చేస్తాయి; కౌతుక స్ఫురణన్‌= కుతుహలం కలిగిన స్ఫూర్తితో; నయంబునన్‌= నీతితో; 
కరంబున్‌= తనచేతిని; తద్‌+కరమున్‌= అతని చేతితో; పొందన్‌+చేర్చి; కలియగలిపి= కరచాలనం చేసి; అర్థితోన్‌= ప్రీతితో; 
వాక్యవిస్తర చతురత్వము= వాక్కులను వివరించడంలోని చాతుర్యం; ఏర్పడంగన్‌= స్పష్టపడే విధంగా; సల్లపనంబు+ఒనరించున్‌= 
సల్ల్హాపం చేస్తాడు. 


తాత్సర్యం: విరాట మహారాజు ధర్మరాజును మాటిమాటికి అపూర్వంగా చూస్తాడు. అతడి చూపులో రెట్టింపు ప్రీతి 
కనిపిస్తూ ఉన్నది. భావనిరూపణలో ఆసక్తి, విచక్షణ లున్నాయి. అతడి సల్హాపంలో కుతూహలం స్ఫురిస్తూ ఉన్నది. 
వాక్సాతుర్యం పొడసూపుతూ ఉన్నది, 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 97 
నిశేషం: ధర్మరాజు విరాటుడి కొలువులో చేరటం ఒక ఉదాత్త రమణీయ దృశ్యం. దాని ఆరంభ నిర్వహణాలను చిత్రించటంలో 
వ్యాసుడూ తిక్కనా తమ తమ పద్దతులలో ప్రత్యేకతలను (ప్రదర్శించారు. వ్యాసుడిది పురాణదృష్టి. తిక్కనది (ప్రబంధద్నష్టి, 
నాటకీయశిల్పం. మూలంలోని కొన్ని ప్రతులలో ఈ (క్రింది రెండు శ్లోకాలు కనబడుతున్నాయి. 


“ఏవం తు రాజ్ఞః ప్రథమం సమాగమో | బభూవ మాత్స్యస్య యుధిష్టిరస్య చ, 

విరాట రాజస్య హి తేన సంగమో । బభూవ విష్ణో రివ వజపాణినా. 

త మాసనస్థం ప్రియరూప దర్శనం । నిరీక్షమాణో న తతర్ష భూమిపః, 

సభాం చ తాం ప్రజ్వలయన్‌ యుధిష్టిరః । శ్రియా యథా శుక్ర ఇన త్రివిష్టపమ్‌.” (సం. 4.6.15 పాదసూచి) 


విరాటరాజుకు ధర్మరాజుతో కలిగిన ఆ ప్రథమ సమావేశం ఇంద్రుడికీ విష్ణువుకూ జరిగిన సమావేశంవలె సొంపారిందట. 
ధర్మరాజు అసనంమీద కూర్చున్నాడట. ఆయన ప్రాయ రూపదర్శనం విరాటుడికి ఎంతచూచినా తనివితీరలేదట! ధర్మరాజు 
సభలో కూర్చుంటే దేవేంద్రుడు తన ఐశ్వర్యంతో స్వర్గాన్ని అలంకరించి నట్టుగా తోచిందట. ఈ వర్లనం చేసింది వైశంపాయనుడు. 
ఇందులోని ఉపమాలంకార నిర్వహణం పురాణ కథాకథన శిల్పానికి సముచితంగా ఉన్నది. కంకుడిని విరాటుడు అంత ప్రీతితో 
చూడటానికి హేతువును అలంకార సుందరంగా ఆ వర్లన ధ్వనింపజేస్తున్నది. 


తిక్కన ఆ శ్లోకాలకు బదులు ఈ పద్యాన్ని తెలుగులో వ్రాశాడు. పై శ్లోకాలు (ప్రక్షిప్తాలని భావిస్తే తిక్కన రచించిన ఈ 

౧ ఆ గా (ay) అక 
పద్యం అమూలకమే కాదు, అపూర్వం కూడా. ధర్మరాజు యొక్క తేజోమయ రూపవైభవాన్ని దర్శిస్తున్న విరాటుడు 
సహృదయస్టానీయుడు. అపూర్వవస్తు దర్శనం వలన కలిగే అబ్బురపాటుతో మనసులోని (ప్రీతి రెట్టింపు అయ్యేటట్లుగా మాటి 
మాటికీ తనవితీరకుండా అపూర్వంగా చూస్తున్నాడు. ధర్మజుడి బౌజ్ఞ్యల్యం విరాటుడిచేత ఆ పని చేయించింది. ధర్మజుడి యందు 
తత్సరమైన బుద్ది అతడి గుణ విశేషాదులను వివేచించి అతని వ్యక్తిత్వాన్ని నిరూపించే యత్నం చేస్తున్నది. ఆలోచించిన కొలది 
అంతందొరకని గుణ గాంభీర్య మాతడిది. అందువలన ఆలోచనలు మాని ఆసక్తితో మిత్రుడితో మాట్లాడినట్లు 
చతురవాక్యవిన్యాసాలు మనసారా (ప్రసరింపచేశాడు. గంభీరోజ్ఞ్యలుడైన ధర్మజుని వ్యక్తిత్వం విరాటరాజును అయస్కాంతం ఇనుమును 
ఆకర్షించినట్టు ఆకర్షించింది. మూలకర్త అలంకారం వలన సాధించిన ఈ తాత్పర్యాన్ని తిక్కన అభినయం వలన సాధించాడు. 
భక్తి గౌరవ పూర్ణమైన స్నేహాభినయం విరాటుడిలో తిక్కన అనుభావస్ఫూర్తితో చిత్రించాడు. పఠితచేత ప్రత్యక్షంగా అనుభవింపజేశాడు. 
అతడి నాటకీయ రచనాశిల్పానికి ఈ పద్యం ఒక మచ్చుతునక. (సంపా.) 


వ. ఇట్లుమత్స్య మహీవల్లభుం డతనిం గలిపికొని పరివారంబును దానును దదీయ సంభావనా తత్పరులైయుండి; 
రంత. 210 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రకంగా; మత్స్యమహీవల్లభుండు= మత్స్యదేశపు రాజయిన విరాట మహారాజు; అతనిన్‌= కంకుడిని, 
కలిపికొని= కూడుకొని; తదీయ= అతడిదైన; పరివారంబును= బలగమూ; తానును= తానున్నూ (విరాటరాజూ); సంభావనా 
తత్సరులు+ఐ= గౌరవించటంలో ఆసక్తు లయినవారుగా; ఉండిరి= ఉండసాగారు; అంత= అటుపిమ్మట. 


తాత్సర్యం: ఈ విధంగా విరాట మహారాజు ధర్మరాజును కలుపుకొన్నాడు. తానూ, తన పరివారమూ కంకుభట్టును 
గౌరవించటంలో ఆసక్తిని కనబరచారు. అటు పిదప. 


98 శ్రీమదాంధ్ర మహాభారతము 


భీము(డు వంటలవాండై విరటు. గొల్వ వచ్చుట (సం.4.7.1) 


(ఈక 


చట్టువం బొకచేతం బట్టి ఖడ్గము చంక(। దగిలించి సురియతో బిగియ ద్రిండు 
గట్టిన నును(జేల కప్పెంతయును జెన్ను। సేయంగ దాపలి చేతి యందు 
బెడిదంపు(గోలలు బెడ(గొంద బహువర్ణ । చిత్రితాజినము పై చీర గాంగ; 
జూపటిల్లను దన రూపంబు చూడ్కికి | వ్రే(గైన నత్యంత విస్మయంబు( 


తే. బొందుచుండ సమీరణ పుత్రుండగ్ర। జుండు వోయిన దెసం దప్ప నొండువలన 
సమదవారణపతి గమనమున మత్య్య । ధరణి వల్లభు సభ చేర నరుగుటయును. 211 


ప్రతిపదార్థం: చట్టువంబున్‌= గరిటెను; ఒకచేతన్‌+పట్టి= ఒకచేతితో పట్టుకొని; ఖడ్గము= కత్తిని; చంకన్‌= చంకకు; తగిలించి= 
తగిలించుకొని; సురియతోన్‌= చుర కత్తితో; బిగియన్‌= బిగిసేటట్టు; (ద్రిండు= దట్టి; కట్టిన నును చేల కప్తు= నున్నని వస్తంయొక్క 
నలుపు; ఎంతయును= ఎంతగానో; చెన్ను+చేయంగన్‌= అందగించగా; దాపలి= ఎడమ; చేతియందున్‌= చేతిలో; బెడిదము+కోలలు= 
కరకుట్టు కాల్చడానికి ఉపయోగించే కఠినమయిన శూలాలు; బెడంగు+ఒందన్‌= (ప్రకాశించగా; బహువర్ల= అనేక విధాలయిన 
రంగులున్న; చిత్రిత+అజినము= చిత్రింపబడిన లేడిచర్మం; పై చీర కాంగన్‌= ఉత్తరీయం కాగా; చూపటు= ప్రేక్షకులు; ఎల్లను= 
అందరును; తన రూపంబు= భీముని రూపం; చూడ్కికిన్‌= దృష్టికి; (వ్రేగు+అయినన్‌= బరువు కాగా; అతి+అంత+విస్మయంబున్‌= 
ఎంతో ఆశ్చర్యం (అల్పంగాని వింత); పొందుచున్‌+ఉండన్‌= అనుభవిస్తూ ఉండగా; సమీరణ పుత్రుండు= వాయుపుత్రుడయిన 
భీముడు; అ([గ్రజుండు= అన్న అయిన ధర్మరాజు; పోయిన దెసన్‌+తప్పన్‌= వెళ్ళిన దిక్కు వదలి; ఒండు వలనన్‌= మరో దిక్కున; 
సమద వారణపతి గమనమునన్‌= మదించిన గజరాజునడకవంటి నడకతో; మత్స్యధరణి వల్లభు సభ= విరాటుని సభ; 
చేరన్‌+అరుగుటయును= చేరువకు పోగా. 


తాత్పర్యం: భీముడి కుడిచేతిలో గరిటె ఉన్నది. అతడు కత్తిని చంకకు తగిలించుకొన్నాడు. చురకత్తిని బిగించి దట్టీకట్టిన 
నల్లని వస్త్రం నిగనిగలాడుతూ ఉన్నది. ఎడమ చేతిలో కఠినమయిన శూలాలు ఉన్నాయి. రంగురంగుల లేడి చర్మం 
ఉత్తరీయంగా వేలాడుతున్నది. చూసేవారికి భీముడి రూపం దుస్ఫహంగా ఉన్నది. (ప్రేక్షకులు అతడి ఆకారాన్ని చూచి 
ఆశ్చర్యపడుతున్నారు. ధర్మరాజు కంకుభట్టుగా వెళ్ళిన వైపునుండి కాక మరో దిక్కు నుండి భీముడు మదించిన 
గజేంద్రుని నడకవంటి నడకతో గంభీరంగా విరాట మహారాజు సభను సమీపించాడు. 


విశేషం: 1. తిక్కన నాటకీయతలో ఆహార్యాభినయ వర్షనం ఒక రమణీయాంశం. భీముడు ధరించింది వంటలవాడి వేషం. ఆ 
వేషాన్ని తిక్కన స్వభావోక్తి అలంకారంతో నిర్వహించాడు. భీముడి ఆకారం సమున్నతం. దానిని పఠితలకు ప్రత్యక్షం చేయటానికి 
సీసపద్యాన్ని ఎత్తుకొన్నాడు. మూలకర్త భీమరూపాన్ని అలంకారాలతో నిరూపించ యత్నించాడు. అయితే, ఆ వర్షనం భీముడి 
రూపాన్ని ఒక సమన్వయంతో రూపుకట్టించలేదు. మూలంలో అతడు భీమబలుడు. తేజస్సుతో వెలిగిపోతున్నాడు. 
సింహవిలాసవిక్రముడు, అతడి చేతిలో తెడ్డు, గరిట, మొక్కవోని ఉక్కుకత్తి ఉన్నాయి. వంటలవాడి వేషంలో అతడు సూర్యుడివలె 
(ప్రకాశిస్తున్నాడు. నల్లని వ(స్తాలతో పెద్ద పర్వతంవలె విరాటుడిని సమీపించాడని మూలం వర్షించింది. తిక్కన మూలంలోని 
అలంకారాలను తీసివేశాడు. వంటవాడి వేషానికి ఒక పరిపూర్ణతను కల్పించాడు. తిక్కన కాలంనాటి రాజాస్థాన పాకనిపుణుడు 
ధరించే వేషాన్ని మన కళ్ళముందు ఉంచాడు. వంటలవాడికి వృత్తిపరమైన అలంకారాలు వంట పరికరాలు. వాటినిబట్టి అతడి 
వృత్తి నైపుణ్యాన్ని అంచనా కట్టవచ్చును. వాటికీ ఒక వరుస, వైనం ఉన్నట్టు తిక్కన అమర్చాడు. తెలుగు వంటలవాడికి గరిటె 
సహజాలంకారం. అది అతడిచేతికి ఉపాంగం. ఆ వృత్తికి ప్రధాన చిహ్నం. దానిని కుడిచేతిలో పెట్టించాడు. పదార్థాలను కలిపేది 
గరిట, పదార్థాలను ముక్కలు చేసేది ఖడ్గం (కత్తి, వంటవాడు కత్తిని చంకకు తగిలించుకొనటం పరిపాటి. నడుముకు అందంగా 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 99 
దిండులాగా కట్టుకొన్న నున్నని నల్లటి వ(స్తపు దట్టీలో చురియ (చురకత్తి) చక్కగా బిగింపబడివుంది. ఎడమచేతిలో కరకుట్లు 
కాల్చటానికి ఉపయోగించే శూలాలు. రంగురంగుల లేడి చర్మంతో ఉత్తరీయం. అది వంటపొయ్యి వేడికి రక్షగా ఉపయోగించే 
కవచం. ఇవన్నీ వంటవాడి ఆహార్యాభినయంలో అలంకారాలే. ఆ వేషంలో భీముడు వింతైన అత్యంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాడు. 
వంటలవాడు అంతటి మేటి రూపంకలిగి ఉండటం అరుదు. అందుకే అందరికీ ఆశ్చర్యం. వృత్తి ధర్మాన్నిబట్టి వినయంగా 
రావాలి. కాని, అతడు మదించిన ఏనుగువలె నడిచివస్తున్నాడు. ఆ లక్షణం కూడా చూచేవారికి అబ్బురపాటు కలిగించింది. 
అద్భుతభావానికి ఆలంబనమైన విభావాన్ని స్వభావోక్తిలో చెప్పి, దానిని చూచి ఆశ్చర్యం చెందిన (ప్రేక్షకులను, వారి మనోభావాలను 
ఆ తరువాత చిత్రించాడు తిక్కన. ఈ [క్రమమైన కావ్యశిల్పం మూలంలోకంటె తెలుగులో తేటతనాన్ని ప్రదర్శించింది. మూలంలోని 
అలంకారాలు తెలుగులో లేకపోవటమే తిక్కన కవితకు సహజాలంకారం. (సంపా.) 


2. ధర్మరాజు వెళ్ళిన వైపు వదలిపెట్టి భీముడు మరో దిక్కుగా కదలి రావడంలో అంతరార్థం ఉన్నది. విరాట మహారాజుకు 
అనుమానం కలగటానికి వీల్లేదు. 


వ. అంతంతం గనుంగొని. 212 
ప్రతిపదార్థం: అంతన్‌+అంతన్‌= అల్లంత దూరాన; కనుంగొని= చూచి. 
తాత్సర్యం: అల్లంత దూరాన్నుండి చూచి. 
క. ఉలుకును వెక్కసపాటును । దలకొను నెమ్మనముతోడ ధాత్రీరమణుం 
డలఘు భుజ విపుల వక్ష । స్థల రేఖాకాంతి. బరవశత్వము( బొందెన్‌. 213 


ప్రతిపదార్థం: ధాత్రీరమణుండు= భూతలనాథుడయిన విరాటుడు; ఉలుకును= భయమూ; వెక్కసపాటును= ఆశ్చర్యమూ; 
తలకొను= కలిగే; నెమ్మనముతోడన్‌= నిండయిన మనస్సుతో; అలఘు= లఘువు కాని, పొడుగయిన; భుజ= చేతులు; విపుల= 
విశాలమైన; వక్షస్‌స్థల= వక్షః స్థలముల; రేఖాకాంతిన్‌= రూపు రేఖలతో; పరవశత్వమున్‌= తన్మయత్వమును; పొందెన్‌= పొందాడు. 
తాత్సర్యం: విరాట మహారాజు భీముడిని చూశాడు. అతడి మనసులో భయం చోటు చేసికొన్నది. ఆశ్చర్యం కలిగింది. 
అతడి పొడుగాటి భుజాలు, విశాలమయిన వక్షస్థలం పరవశత్వాన్ని కలిగించాయి. 


వ. ఇట్లతని రూపాతిశయంబున కోటువడి చూచుచు నిజాంతర్గతంబున. 214 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; అతని= భీముడియొక్క; రూప+అతిశయంబునకున్‌= రూపం యొక్క ఆధిక్యానికి; ఓటు+పడి= 
వశమయిపోయి; చూచుచున్‌= వీక్షిస్తూ; నిజ+అంతర్గతంబునన్‌= తన మనస్సులో. 


తాత్సర్యం: ఈ విధంగా భీముడి చక్కని రూపానికి లోబడిపోయాడు. అతడిని చూస్తూ మనసులో. 


క. విహరింప మానవాక్ళతి । సహితంబుగ మహికి నర్ది. జనుదెంచిన ప 
ద్మహితు(డొ హిమకరుండొ శచీ । గృహమేథియొ కాక యితండు కేవల నరుండే! 215 


ప్రతిపదార్థం: మానవ+ఆకృతి సహితంబుగన్‌= మానవ రూపంతో కూడా; అర్థిన్‌= కుతూహలంతో; మహికిన్‌= భూమిమీదకు; 
విహరింపన్‌= విహరించడానికి; చనుదెంచిన= వచ్చినటువంటి; పద్మహితు(డొ= తామరలకు మేలు చేకూర్చే సూర్యుడో; హిమ 
కరు(డొ= మంచుకిరణములుగలచందద్రుడో; శచీగృహమేధియొ= శచీదేవిభర్త అయిన ఇం(ద్రుడో; కాక= కాక; ఇతండు= భీముడు; 
కేవల నరుడే= మానవ మా(త్రుడా! 


100 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఇతడు మానవమాత్రుడు కాడు. మానవాకారంలో భూమిమీదికి వచ్చిన సూర్యుడో, చంద్రుడో లేదా 
ఇంద్రుడో మరి. 


విశేషం: తేజస్సును బట్టి సూర్యుడు, సౌందర్యాన్నిబట్టి చంద్రుడు, వైభవ, గమనాలనుబట్టి ఇం(ద్రుడు. 


క. ఏమి కులంబున వాండొకొ? | నామం బెద్ది యగు నొక్కొ? నా భృత్యులలో 
నీ మనుజోత్తము. దొల్లియు । నే మెజటుంగుదు మనంగ నిచట నెవ్వరు గలరో? 216 


ప్రతిపదార్థం: ఏమి కులంబున వా(డు+ఒకొ= ఏ కులం వాడో; నామంబు+ఎద్ది+అగున్‌+ఒక్కొ= పేరేమిటో; నా భృత్యులలోన్‌= 
నా సేవకులలో; ఈ+మనుజ+ఉత్తమున్‌= ఈ పురుషశ్రేష్టుని; తాల్లియున్‌= ముందెప్పుడో; ఏము= మేము; ఎజుంగుదుము= 
ఎణుగుదుము; అనంగన్‌= అనగా; ఇచటన్‌= ఇచ్చట; ఎవ్వరు కలరో= ఎవరున్నారో (ఎవరైనా ఉన్నారా?). 


తాత్సర్యం: ఇతడు ఏ కులంవాడో, ఇతని పేరేమిటో, ఇతడిని గుర్తుపట్టగలిగినవారు నా సేవకులలో ఎవరైనా ఉన్నారా? 
—_ ర జ 


క. అనుచుండ ననతి దూరం । బున కల్లన వచ్చి పవనపుత్రుండు మనుజేం 
ద్రునకు జయశబ్దయుతముగ । వినయంబున మొక్కి విన్నవించె నిభృతుండై. 217 


ప్రతిపదార్థం: అనుచున్‌+ఉండన్‌= విరాట మహారాజు ఈ విధంగా తర్కిస్తూ ఉండగా; పవన పుత్రుండు= వాయుపుత్రుడయిన 
భీముడు; అనతి దూరంబునకున్‌= చాలా దగ్గరికి; అల్లనన్‌= మెల్లగా; వచ్చి; జయశబ్దయుతముగన్‌= (ప్రభువులకు జయమగుగాక! 
వంటి జయశబ్దాలతో; మనుజ+ఇంద్రునకున్‌= రాజుకు; వినయంబునన్‌= వినయంతో; (మొక్కి= నమస్కరించి; నిభృతుండు+ఐ= 
వినమ్రత కలవాడై; విన్నవించెన్‌= విన్నవించాడు. 


తాత్సర్యం: ఇట్లా విరాటుడు మనసులో తర్కించుకొంటూ ఉండగా భీముడు దగ్గరికి వచ్చాడు. జయనాదంతో వినముడై 
విరాటమహారాజుకు (మొక్కాడు. వినయంతో ఈ విధంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. 


విశేషం: 1. విరాటుడి వితర్కాన్ని తెలిసికొన్న భటులు భీముడి వద్దకు వెళ్ళి అతడి వివరాలను రాజు తెలిసికొనదలచాడని 
చెప్పారనీ, వారి మాటల ననుసరించి భీముడు విరాటుడిని సమీపించాడనీ మూలం. తిక్కన ఆ భటుల (ప్రమేయాన్ని వదిలాడు. 
రాజు చేసే బయలు సభలో ఎవరైనా వచ్చి రాజుకు తమ గోడు చెప్పుకొనవచ్చునన్న సంప్రదాయాన్ని కాపాడాడు. 


2. జయ శబ్దం భటులు వచ్చి రాజు ముందు చెప్పే మొదటి గౌరవశుభవాచకం. ధర్మరాజు యతిరూపంలో వచ్చాడు. 
కాబట్టి అతడు చెప్పలేదు. వంటలవాడైన భీముడు చెప్పాడు. ఇది పాత్రౌచిత్యం, ప్రకరణౌచిత్యం. జయ” శబ్దంలో జయ 
నామంతో రహస్యంగా ఉన్న ధర్మరాజుకు అభివందనం కూడా చెప్పినట్టయింది. మూలంలో లేని 'జయ' శబ్దం తెలుగులో ఈ 
విశేష ప్రయోజనాలను సాధించింది. (సంపా.) 
శా. _ 'దేవా! నాలవజాతివాండ నిను నర్థిం గొల్వ(గా వచ్చితిన్‌; 

సేవాదక్షత నొండుమై నెటు(గ; నీ చిత్తంబునన్‌ మెచ్చున 

ట్లేవండం గడునేర్తు; బానసమునం దిచ్చోటనే కాదు న 

న్నే వీటన్‌ మిగులంగ నెవ్వండును లేం డెబ్బంగులం జూచినన్‌. 218 


విరాటపర్వము - ప్రథనూశ్వాసము 101 
ప్రతిపదార్థం: దేవా!= రాజా! ఏన్‌= నేను; నాలవజాతివాండన్‌= శూ(ద్రజాతివాడిని (ఏంచభూతాలలో నాలవదిఅయిన వాయువుకు 
పుట్టినవాడిని); నినున్‌= నిన్ను; అర్థిన్‌= కుతూహలంతో; కొల్వ(గాన్‌= సేవించాలని; వచ్చితిన్‌= వచ్చాను. సేవాదక్షతన్‌= సేవించే 
నేర్పులో; ఒండుమైన్‌= మరోవిధంగా (వ(క్రపద్ధతులు); ఎఖుగన్‌= ఎరగను; నీ చిత్తంబునన్‌= నీ మనస్సులో; మెచ్చునట్లు= 
మెచ్చుకొనేటట్టు; ఏన్‌= నేను; వండన్‌+కడున్‌+నేర్తున్‌= వండటం బాగా నేర్పాను; బాననము నందున్‌= వండటంలో; 
ఏ+భంగులన్‌+చూచినన్‌=ఏ రకంగా చూచినా; ఈ+చోటనే కాదు= ఇక్కడే కాదు; ఏ వీటన్‌= ఏ ఊళ్ళోనూ; నన్నున్‌= నన్ను; 
మిగులంగన్‌= అతిక్రమించటానికి (మించటానికి); ఎవ్వండును= ఎవ్వడూ; లేండు= లేడు. 


తాత్సర్యం: 'రాజా! నేను నాలవజాతి వాడిని. నీకు సేవ చేయాలని వచ్చాను. వేరేవిధంగా సేవించటం నాకు తెలియదు. 
నీవు మెచ్చుకొనే విధంగా వంటలు చేస్తాను. ఎన్ని విధాల చూచినా వంటలో నన్ను మించినవాడు ఏ పట్టణంలోనూ 
లేడు. 


విశేషం: పంచభూతాలలో 'వాయువు' నాల్గవ భూతం. భీముడు వాయుదేవుడి కుమారుడు. భీముడు తనను తాను పరిచయం 
చేసికొనటం సవ్యసమన్వితంగా ఉండటం గమనించదగింది. 


క. పేరు వలలుండు; కూడుం । జీరయు నిడి సాకతంబు సేసిన€ జాలుం 
గోరిన వంటకములు నా । నేరిమి( దగ నెటిపి కొలుతు నిశ్చల భక్తిన్‌.” 219 


ప్రతిపదార్థం: పేరు= పేరు; వలలుండు= వలలుడు; కూడున్‌= తిండీ; చీరయున్‌= గుడ్డా; ఇడి= ఇచ్చి; సాకతంబు+చేసినన్‌= 
అను(గ్రహించినట్లయితే; చాలున్‌= అంతే చాలు; కోరిన వంటకములు= కోరినవంటలు; నానేరిమిన్‌= నా నేర్చు; తగన్‌+నెజపి= 
తగిన విధంగా ప్రదర్శించి; నిశ్చలభక్తిన్‌= నిశ్చలమయిన భక్తితో; కొలుతున్‌= సేవిస్తాను. 


తాత్పర్యం: నా పేరు వలలుడు. నాకు కూడూగుడ్డా ఇస్తే చాలు. నేర్పుతో కోరిన వంటకాలు చేసి పెట్టుతాను. 
నిశ్చలమయిన భక్తితో సేవిస్తాను.' 


విశేషం: సేవలు అనేకవిధాలు. సేవకులకు ఇచ్చే భుక్తి కూడా అనేక విధాలు. కూడూ గుడ్డా మాత్రం తీసికొని చేసేది ఒకరకమయిన 
సేవావృత్తి. చీర అనేమాటకు తిక్కన కాలంలో 'ఆచ్చాదనం' అనే సామాన్యార్థం మాత్రమే ఉన్నది. 


చ.  అనవుడు మత్వభూరమణుం డాతని కిట్లను 'నెట్లు శూద్రుంగా 
నినుందలంపంగవచ్చు? ధరణీ భరణ క్షమమూర్తి వీవు; నీ 
కనుగుణమైన యానమును నాసనమున్‌ రుచిరాతపత్రముం 
జనవరి కొల్వు నిచ్చెద గజవ్రజముం బరికింపు పెంపుతోన్‌.' 220 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగానే; మత్స్యభూరమణు(డు= మత్స్యదేశపు రాజు; ఆతనికిన్‌= భీమునికి; ఇట్టు+అనున్‌= ఈ 
విధంగా చెప్పటానికి సంసిద్దుడయ్యాడు; నినున్‌= నిన్ను; శూ(ద్రున్‌+కాన్‌= శూ(ద్రునిగా; ఎట్టు= ఏ విధంగా; తల(పంగన్‌+వచ్చున్‌= 
భావింపవచ్చు; ఈవు= నీవు; ధరణీభరణక్షమమూర్తివి= భూమిని పాలించగల సమర్ధుడివి; నీకున్‌= నీకు; అనుగుణము+ఐన= 
తగిన; యానమును= వాహనాన్ని; ఆసనమున్‌= పీఠాన్ని; రుచిర= కాంతిమంతమయిన; ఆతప(త్రమున్‌= గొడుగును; చనవరి= 
చనువుతో మెలగదగిన వాడియొక్క చేయగలిగిన; కొల్వున్‌= సేవను; ఇచ్చెదన్‌= ఇస్తాను; గజవ్రజమున్‌= ఏనుగుల సమూహాన్ని; 
పెంపుతోన్‌= గౌరవంతో; పరికింపు= పర్యవేక్షణ చేయుము. 


102 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అపుడు విరాటమహారాజు భీముడితో ఇట్లా అన్నాడు; “నిన్ను శూద్రుడని ఎట్లా నమ్మమంటావు? నీ 
రూపం పరిశీలిస్తే భూభారం వహించగలిగిన సమర్థత కనిపిస్తున్నది. నేను నీకు తగిన వాహనం ఇస్తాను. పీఠం 
సమకూరుస్తాను. గొడుగును సన్నద్దం చేస్తాను. చనవరిగా (ప్రవర్తించే పదవిని సమకూరుస్తాను. నా గజసముదాయాన్ని 
పర్యవేక్షిస్తూ ఉండవయ్యా. 


విశేషం: 1. విరాటుడు భీముడిని భూభారాన్ని వహించగల భూపతిలక్షణా లున్నవాడుగా భావించాడు. కాని, అతడు తనది 
సేవావృత్తి ప్రధానమైన శూద్రకులంగా చెప్పుకొన్నాడు. ఆ రెంటికీ పొంతన కుదరలేదు. రాజప్రతినిధివలె సేవలు చేసే కొలువు 
అతడికి యోగ్యంగా ఉంటుందని రాజు భావించాడు. అందువలననే చనవరి కొలువు నిస్తానన్నాడు. అంటే రాజపక్షాన తనశాఖలో 
స్వతంత్ర నిర్ణయాలను తీసికొనే పదవి. అటువంటి పదవులు సేనాధ్యక్షులకు ఉండవచ్చును. వారికి వాహనం, సింహాసనం, 
గొడుగు మొదలైన రాజలాంఛనా లుంటాయి. అందువలననే గజ సైన్యాధ్యక్షునిగా పదవి నిస్తానన్నాడు. అతడు సభలో గజరాజువలె 
నడచివచ్చాడని తిక్కన చెప్పాడు. ఆ నడకకు తగిన ఉద్యోగాన్ని విరాటుడు ఇస్తానని అన్నట్టు అతికినట్టు చెప్పాడు తిక్కన, 
మనిషిని చూచి యోగ్యతను. నిశ్చయించే ఇంగితజ్ఞత, లోకజ్జత విరాటుడికి ఉన్నట్టు తిక్కన చిత్రించాడు. 
Sy Sy ౧ 


2. 'చనవరి కొలువు” (ప్రసక్తి మూల భారతంలో లేదు. తిక్కన తన కాలంనాటి రాచరికపు పరిపాలన వ్యవస్థలో ఉన్న 
కొలువుల తీరులను విరాటుడి కొలువుకు అన్వయించి చెప్పి తెలుగుదనాన్ని కల్పించాడు. నాలవజాతి వాడను - అనటంలోని 
అంతరార్జాన్ని - అనగా వాయుపు(త్రుడను అనే అర్థాన్ని రాజు గమనించినట్టు లేదు (సంపా) 


క. అనుటయు మోటికుచందం। బున మో మడ్డము గదల్లి భూవిభు(డు సభా 
జనులు విన ననిలసుతుం డి । ట్లనియెం బ్రస్సుట నిరర్గణాలాపములన్‌. 221 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; అనిలసుతుండు= వాయువు కుమారుడయిన భీముడు; మోజకు చందంబునన్‌= 
మూర్భునివలె; మోము+అడ్డము+కదల్చి= ముఖం అడ్డంగా (త్రిప్పి; భూవిభుండున్‌= రాజూ; సభాజనులున్‌= సభలోని వారందరూ; 
వినన్‌= వినేటట్టు; ప్రస్ఫుట= స్పష్టమయిన; నిరర్గళ= ధారాళమయిన; ఆలాపములన్‌= నిండైనమాటలతో; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా అన్నాడు. 

తాత్సర్యం: విరాటుడు ఇట్టా అనగానే భీముడు మూర్భుడివలె ముఖం అడ్డంగా (త్రిప్పాడు. రాజూ, సభాసదులు వినే 
విధంగా స్పుటంగా, ధారాళంగా ఇట్టా చెప్పాడు. 


విశేషం: మూర్గుడివలె మొగం అడ్డంగా త్రిప్పటం వలలపా(త్రకు తిక్కన కల్పించిన పాత్రస్వభావాభినయం (మేనరిజం). మూలంలో 
ఈ నాటకీయత లేదు. అయితే ఇది మూర్చుడి అభినయం కాదు. మొరటువాడి అభినయం. తన నిశ్చితాభిప్రాయాన్ని ఏ 
పరిస్థితులలోనూ మార్చుకొనటానికి ఏ మా(త్రం అంగీకరించని ఉద్దతుని లక్షణం. తిక్కన నాటకీయతలో అది భావానికి భాష్యమై 
భాసించింది.(సంపా.) 


ఉ. “నా కవి యెల్ల నేల? నరనాథులకుం బ్రియ మొందునట్లుగా. 
బాకము చేయనేర్తు జనపాలక! ధర్మసుతుండు పెద్దయుం 
జేకొని యుండు బానసము సేయు విధంబున కిచ్చ మెచ్చి; పు 
ణ్యాకరమూర్తివైన నిను నాతనిం; గొల్టినయట్ల కొల్టెదన్‌. 222 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 103 
ప్రతిపదార్థం: జనపాలక!= రాజా! నాకున్‌+అవి+ఎల్లన్‌+ఏల?= నా కవన్నీ ఎందుకు?; నరనాథులకున్‌= రాజులకు; ప్రియము+ 
ఒందునట్టుగాన్‌= పీతి కలిగే విధంగా; పాకము= వంటను; చేయన్‌+నేర్తున్‌= చేయగలను; బానసము= వంటను; చేయువిధం 
బునకున్‌= చేసేవిధానానికి; ఇచ్చన్‌+మెచ్చి= మనసులో మెచ్చుకొని; ధర్మసుతుండు= యమధర్మరాజు కుమారుడయిన ధర్మరాజు; 
పెద్దయున్‌+చేకొని+ఉండున్‌= ఎంతగానో ఆదరించేవాడు; పుణ్య+ఆకరమూర్తివి+ఐన= పుణ్యమునకు స్థానమైన మూర్తిగలవాడవైన; 
నినున్‌= నిన్ను; ఆతనిన్‌= ధర్మరాజును; కొల్చిన అట్టు+అ= సేవించిన విధంగానే; కొల్చెదన్‌= సేవిస్తాను. 


తాత్సర్యం: 'రాజా! నా కవన్నీ ఎందుకయ్యా? రాజులకు ఇంపుగా వంట చేస్తాను. నేను వంట చేసే పద్దతికి ధర్మరాజు 
ఎంతో సంతోషించేవాడు. నన్ను బాగా ఆదరించేవాడు. నీవు పుణ్యాత్ముడివి. అందుచేత ధర్మరాజును సేవించినట్లుగానే 
నిన్ను సేవిస్తాను. 


విశేషం: లోకంలో యాచించేవారు తమ కోరికలను (ప్రకటించి, పుణ్యముంటుంది బాబూ అనటం అలవాటు. అట్లాగే భీముడు 


పుణ్యాత్ముడివి అన్నాడు. పాండవులకు అజ్ఞాతవాసకాలంలో రక్షణ ఇవ్వటం తెలియక చేసిన పుణ్యం. ఈ మాటలలో భీముడి 
వాక్చాతుర్యం స్పష్టమవుతుంది. 


చ. వలసిన నేలు; మేను బలవంతు(డ(; గారెనుబోతు దంతి బె 
బ్బులి మృగనాథునిం దొడరి పోరుదు శూరత యుల్లసిల్లంగా 
దలమును లావు విద్య మెయిదర్వము.. బేర్చి పెనంగు జెట్టి మ 
ల్లుల విజుతున్‌ వడిన్‌ గడియలోనన చూడ్కికి వేడ్మసేయుదున్‌. 223 


ప్రతిపదార్థం: ఏను= నేను; బలవంతుండన్‌= బలవంతుడిని; కారు+ఎను+పోతున్‌= అడవిదున్నను; దంతిన్‌= ఏనుగును; 
బెబ్బులిన్‌= పెద్దపులిని; మృగనాథునిన్‌= సింహాన్ని; శూరత= శౌర్యం; ఉల్లసిల్లంగాన్‌= 'ప్రకాశించేవిధంగా, విజృంభించే విధంగా; 
తొడరి పోరుదున్‌= ఎదుర్కొని పోరాడుతాను; దలమును= ఆధిక్యమూ; లావు= బలమూ; విద్య= విద్య; మెయిదర్పమున్‌+పేర్చి= 
ఒంటి పొగరు అతిశయించి; పెనంగు= పోరాడేటటువంటి; జెట్టిమల్లులన్‌= మల్లయుద్ద వీరులను; గడియలోనన= గడియలోనే; 
వడిన్‌= వేగంగా (త్వరగా); వియుతున్‌= చిత్తుచేసి ఓడిస్తాను; చూడ్కికిన్‌= చూపులకు, కళ్ళకు; వేడ్క+చేయుదున్‌= వినోదం 
కలిగిస్తాను; వలసినన్‌= కావాలంటే; ఏలుము!= ఏలుకోవయ్యా! 


తాత్సర్యం: 'నేను బలవంతుడిని. అడవి దున్నలతో, ఏనుగులతో, పెద్దపులులతో, సింహాలతోనూ పోరాడతాను. 
బలవంతులూ, మల్లవిద్యావంతులూ, కండకావరం కలిగినవారయిన మల్టులతో కనులపండువుగా పోరాడతాను. 
వాళ్ళందరినీ ఒక్క గడియలో విరిచి పారేస్తాను. ఇట్టాంటివాడినైన నన్ను ని కిష్టమైతే ఏలుకొమ్ము. 


విశేషం: రాజుల కొలువులలో విందులూ, వినోదాలూ జోడుగుర్రాలుగా సాగుతుంటాయి. వలలుడు వంటలు చేయగలడు, 
వింతరుచులు తినిపించగలడు. అట్లాగే మల్లులతో, మృగాలతో పోరాడి రాజులకు వినోదం కలిగించగలడు. రాజులు స్వయంగా 
అడవులలో వేటాడేటప్పుడు క్రూరమృగాలను ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు వాటిని లోబరచుకొని, జయించి, చంపేమెలకువలు 
నేర్చుకోవాలి. మల్లయుద్దం మనుషులతో చేసేది, [కూరజంతువులతో చేసేది, బలవంతమైన పశువులతో చేసేది- అని మూడు 
రకాలుగా ఉంటుంది. వాటిని రాజ సభలలో (ప్రాచ్య పాశ్చాత్య దేశాలలో కూడా) పౌరుష వినోద (క్రీడలుగా పరిగణిస్తారు. వాటిల్లో 
విజేతలకు బిరుదాలూ బహుమతులూ ఇస్తారు. అటువంటి వినోదాలను కూడా అవలీలగా చేసి రాజు మెప్పును పొందగలవని 
చెప్పాడు. భీముడు అతడి ఉద్యోగం వలన రాజుకు ద్విముఖమైన-లేదా- ద్విగుణీకృతమైన ఫలం దక్కుతుందని సూచన. (సంపా 


104 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. కొలువు గొన నొల్ల కుండుట । గలిగిన బొమ్మనుట యంత కంటెను మే; లే 

వలసిన కడ కేంగెద; నీ। తలం పెయ్యది? యానతిమ్ము ధరణీనాథా!” 224 
ప్రతిపదార్థం: ధరణీనాథా!= రాజా!; కొలువు+కొనన్‌= నాచేత కొలువు చేయించుకొనటానికి; ఒల్లక+ఉండుట= అంగీకరించక 
పోవటం; కలిగినన్‌= కలిగినట్టయితే; అంతకంటెను= దానికంటె; పొమ్ము+అనుట= పొమ్మనటం; మేలు= మంచిది; ఏన్‌= నేను; 
వలసిన కడకున్‌= ఇష్టం వచ్చిన చోటుకు; ఏలొదన్‌= వెళ్ళుతాను; నీ తలయు= నీ అభిప్రాయం; ఏ+అది= ఏదో; ఆనతి+ఇమ్ము= 
చెప్పుము. 
తాత్సర్యం: మహారాజా! నా చేత కొలువు చేయించుకొనటం నీకు ఇష్టం లేకపోతే నన్ను పొమ్మనటం మంచిది. నా 
ఇష్టం వచ్చిన చోటుకు నేను వెళ్ళుతాను. నీ ఉద్దేశం ఏమిటో చెప్పవయ్యా. 


విశేషం: “కట్టె విరిచి పొయ్యిలో పెట్టటం” ఒక జాతీయం. వలలుడి వృత్తి వంటపని. అందుచేత ఖండితంగా, పరుషంగా పలకటం 
వృత్తి సహజమయిన సంభాషణ. 

వ. అనిన విని భూనాథుండు సానునయంబుగా నిట్లనియె. 225 
ప్రతిపదార్థం: అనినన్‌ విని= అని చెప్పగా విని; భూ నాథుండు= రాజయిన విరాట మహారాజు; స+అనునయంబు+కాన్‌= 
(బ్రతిమాలే విధంగా; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 

తాత్పర్యం: ఆ మాటలను విన్న విరాటమహారాజు బ్రతిమాలే ధోరణిలో ఇట్లా అన్నాడు. 


ఉ.  'ఇమ్మహనీయ రూపమును నేడ్తెజం గన్గొని వేడ్కనీకు యో 
గ్యమ్మగు భంగి. జెప్పితిమి గాని నరోత్తమ! యొండు గాదు; నీ 
వెమ్మెయి నైన నిల్దట£య యిష్టము; వంటల మేరవాండవై 
యిమ్ముల నుండు సూదజనమెల్లను నీదగు పంపు చేయంగన్‌.” 226 


ప్రతిపదార్థం: నర+ఉత్తమ!= నరులలో ఉత్తముడవయిన వాడా! ఈ+మహనీయ రూపమునున్‌= గొప్పదయిన ఈ రూపాన్ని; 
ఏడ్తెణన్‌= పరాక్రమాన్ని; కన్గాని= చూచి; వేడ్కన్‌= కుతూహలంతో; నీకున్‌= నీకు; యోగ్యమ్ము+అగుభంగిన్‌= తగిన పద్దతిలో; 
చెప్పితిమి= చెప్పాము; కాని= కాని; ఒండు కాదు= మరొకటి కాదు; నీవు= నీవు; ఏ+మెయిన్‌+ఐనన్‌= ఏ విధంగా నయినా; 
నిల్చుట+అ= ఇక్కడ ఉండటమే; ఇష్టము= (మా) కోరిక; సూదజనము+ఎల్లను= వంటలుచేసేవారంతా; నీదు+అగు+పంపు= 
ఆజ్ఞను; చేయంగన్‌= నిర్వర్తించగా; వంటలమేరవా(డవు+ఐ= వంటలయేర్పాటు చేసేవాడవై, వంటశాలకు అధ్యక్షుడవయి; 
ఇమ్ములన్‌+ఉండుము= సుఖంగా ఉండుము. 


తాత్పర్యం: 'నీ రూపాతిశయాన్ని పరాక్రమాన్ని చూచి వేడుకతో నీకు తగిన విధంగా చెప్పాము. అంతేకాని మరో 
రకంగా కాదు. ఏ విధంగానయినా నీవు ఇక్కడ ఉండటమే మాకు చాలా ఇష్టం. నీవు వంటశాలకు అధికారిగా ఉండుము. 
వంట వాళ్ళంతా నీ ఆన పాటిస్తారు. 


విశేషం: విరాటుడు భీముడికి తగిన ఉద్యోగం గజాధ్యక్షపదవిగా భావించి అతడిని నియోగిస్తానని పలికాడు. భీముడు నా కది 
వద్దు వంటలవాడి ఉద్యోగమే కావాలన్నాడు. తా నడిగినది ఇవ్వకుండా మరొకటి ఇస్తాను స్వీకరిస్తావా? అనటం మర్యాదగా 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 105 
ఎదుటివారి కోర్కెను తిరస్కరించటం కూడా జౌతుంది. నాగరక ప్రపంచంలో భీముడామర్యాదను అనుసరించి 'మీ కిష్టంలేకపోతే 
నన్ను వెళ్ళిపొమ్మనండి కాని నా కిష్టమైన సేవను మార్చకండి" - అని సున్నితంగా హెచ్చరించాడు. భీముడిది అజ్ఞాత వాసనియమ 
సమస్య. విరాటుడిది యోగ్యుడైన సేవకుడు దొరికినప్పుడు అతడి సేవలు వినియోగించుకొనకుండా జారవిడుచుకొనటం నీతికాదనే 
వ్యవహార సమస్య. అందువలననే విరాటుడు భీముడిని నయాన, వినయాన అడిగాడే కాని ధిక్కరింపలేదు. తన హృదయాన్ని ఈ 
పద్యంలో తేటతెల్లం చేశాడు. అతడి తాత్సర్యం ఒక్కటే. భీముడి సేవలను తప్పకుండా వాడుకొనటమే అతడి అభిమతం. 
అందువలన అడిగిన ఉద్యోగం ఇచ్చాడు. అయితే 'బానసమునం దిచ్చోటనే కాదు నన్నేవీటన్‌ మిగులంగ నెవ్వరును లే డెబ్బంగులన్‌ 
చూచినన్‌ (విరా.1.218) అని భీముడు చెప్పిన యోగ్యతలకు అనుగుణంగా 'వంటల మేరవాడవై యిమ్ముల నుండు” మన్నాడు. 
మూలంలో “మహానసే త్వం భన మే పురస్కృతః” అని ఉండగా తిక్కన మహానసశబ్దం వాడకుండా తెలుగు పదాలతోనే కథ 
నడపటం విశేషం. సంస్కృత పదబంధాలకు, పారిభాషికపదాలకు తెలుగు పలుకుబడులు కల్పించటం తిక్కన నేర్పు. 
వంటలమేరవాడు, మహానసాధ్యక్షుడు. మేరవాడు అనేమాట సర్వాధికారి అనే పదానికి సమానార్థకం. వంటల పరిధికి 
సంబంధించినంతవరకు అతడి మాటే మేర-అంటే-అవధి. చివరిమాట, తిరుగులేని ఆజ్ఞ. ఇది తిక్కన నాటి వ్యవహారంలో ఉన్న 
సేవాపదవీ సూచకమైన పారిభాషిక పదం కావచ్చును. (సంపా) సూదజనమెల్లనుం, సూపజనమెల్లను - అని పాఠాంతరాలు. 


క. అని హర్నోత్కర్షంబున | మన మలర6గ6 బల్కి మత్స్యమనుజాధీశుం 

డనిలసుతు నేలె; నాత(డు(। దన మనమున నూజడిల్లె. దదవసరమునన్‌. 227 
ప్రతిపదార్థం: అని= అని; హర్షఉత్కర్షంబునన్‌= సంతోషాతిశయంతో; మనము= మనస్సు; అలర6గన్‌= ఒప్పగా; పల్కి= 
చెప్పి; మత్స్యమనుజ+అధీశుండు= మత్స్యరాజయిన విరాటుడు; అనిలసుతున్‌= వాయుసుతుడయిన భీముని; ఏలెన్‌= సేవకుడుగా 


స్వీకరించాడు; అతండున్‌= ఆ భీముడు కూడా; తన మనమునన్‌= తన మనస్సులో; ఊలడిల్లైన్‌= సంతృప్తి చెందాడు; 
తత్‌+అవసరమునన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: అని సంతోషంతో విరాటమహారాజు మాట్లాడి భీముడిని ఏలుకొన్నాడు. భీముడు కూడా ఎంతో సంతృప్తి 
పడ్డాడు. ఆ సమయంలో. 


అర్జునుండు పేడిరూపమున విరటు. గొల్వ వచ్చుట (సం.4.10.1) 


(ఈక 


కాళ్ళ యొప్పిద మాండు కట్టనుజ్వలము చే। యంగ, సంకుల బాహు లంద మెడలం 
గంచుక మంగంబు కాంతికి మాటుగా । మెడ హేమ పట్టిక మెజియ కుండ, 
వదనంబు కొమరు భావన. జేసి వేటుగా । నుదుటి పెం పలకల. బొదువ( బడంగం 
బవడంపు జొత్తులం జెవుల రూ పడ(గంగ(। బాపట తలకట్టు భంగి దప్ప, 


ఆ. మంచుమటు(గు వడిన మార్తాండుండును బోలె । నీటు గవిసియున్న నిప్పు( బోలె 
వేషధారి యైన విష్ణుండు బోలె న। వ్విరటు కొలువు చేర నరుండు వచ్చె. 228 


ప్రతిపదార్థం: కాళ్ళ+ఒప్పిదము= కాళ్ళ పొందికను; ఆ(డుకట్టు= తానుకట్టిన చీరతీరు; అనుజ్ఞ్యలము+చేయంగన్‌= మాటుపరచగా; 
సంకులన్‌= శంఖవలయాలతో; బాహుల అందము+ఎడలన్‌= భుజాలయొక్క సౌందర్యం తొలగిపోగా; కంచుకము= పొడుగాటి 
రవికె; అంగంబు కాంతికిన్‌= శరీరకాంతికి; మాటుగాన్‌= మాటు కాగా; మెడ= కంఠం; హేమపట్టికన్‌= బంగారు పట్టెడచేత; 
మెజయక+ఉండన్‌= ప్రకాశించకుండా ఉండగా; వదనంబు కొమరు= ముఖసౌందర్యం; భావనన్‌+చేసి= పసుపు రాసుకొనటం 
వలన; వేజుకాన్‌= వేరే రకంగా అయిపోగా; నుదుటి పెంపు= నొసటి వెడల్పు; అలకలన్‌= ముంగురులచేత; పొదువన్‌+పడంగన్‌= 


106 శ్రీమదాంధ్ర మహాభారతము 


కప్పివేయబడగా; పవడంపు జొత్తులన్‌= పగడాల కమ్మలచేత; చెవులరూపు= చెవుల అందం; అడగంగన్‌= అణగిపోగా; పాపట= 
సీమంతం; తలకట్టు భంగి తప్పన్‌= కురులుముడిచిన వైఖరిలో తప్పిపోగా; మంచు= మంచుచేత; మణు(గు+పడిన= మరుగుపడిన; 
మార్తాండుండును+పోలెన్‌= సూర్యుని వలె; నీటు+కవిసి+ఉన్న= బూడిద కప్పిన; నిప్పున్‌+పోలెన్‌= అగ్నివలె; వేషధారి+ఐన= 
వేషం చేసికొన్న; విష్ణుండున్‌+పోలెన్‌= విష్ణువువలె; నరు(డు= అర్జునుడు; ఆ+విరటు కొలువు= ఆ విరాట మహారాజు సభను; 
చేరన్‌= చేరగా; వచ్చెన్‌= వచ్చాడు. 


తాత్సర్యం: అర్జునుడు ఆడవేషంలో విరటుడి కొలువుకు వస్తున్నాడు. కాళ్ళ అందం కనబడని పద్దతిలో చీర, చేతులఅందం 
కనబడనట్టు శంఖవలయాలు, శరీరకాంతిని కప్పిపుచ్చే విధంగా కంచుకం, మెడఅందం సన్నగిల్లే విధంగా హేమపట్టిక, 
ముఖసౌందర్యం డీలా పడే విధంగా పసుపు పూత, నుదురు కనబడని విధంగా ముంగురులు, చెవుల అందం చెడిపోయే 
విధంగా పగడాల కమ్మలు పాపటవల్ల-అందం రాణించని విధంగా కురులు ముడిచిన - తలకట్టు ఉన్నాయి. మంచుక్సున 
సూర్యుడివలె, నివురు కప్పిన నిప్పువలె అర్జునుడు కనిపించాడు. వేషధారి అయిన విష్ణువువలె అతడు ఉన్నాడు. ఇటువంటి 
వేషంలో అర్జునుడు విరటుడి కొలువు చేరాడు. 


విశేషం: అర్జునుడికి పేడి రూపం వచ్చింది. దానికి తగిన ఆహార్యమంతా ధర్ముడి దయవలన ఏర్పడింది. ఆ అబ్బురమైన 
రూపవైభవం మూలంలో పఠితకు (ప్రత్యక్షం కాదు. అందమైన మగవాడు (స్త్రీల అలంకారాలు పెట్టుకొన్నాడనీ, ఉన్నతుడైన పురుషుడు 
పొడవైన కుండలాలు, బంగారు గాజులు ధరించి ఉన్నట్టున్నాడనీ మూలం పేడివాడి రూపాన్ని చిత్రించింది. విరాటు డడిగిన 
ప్రశ్ళలనుబట్టి బృహన్నల శ్యామవర్లం వాడనీ, యువకుడనీ, ముడివీడిన జుట్టువాడనీ, పూలమాలలు ధరించాడనీ, వ(స్తాలను 
వింతగా ధరించాడనీ తెలుస్తుంది. మూలంలో వివరా లిచ్చినట్టుంటుందే కాని, వాటి సంఘటితరూపం కన్నులకు తోచినట్టుండదు. 
తిక్కన అర్జునుడి పేడిరూపాన్ని అత్యద్భుతంగా చిత్రించాడు. ఈ రూపం వ్యాసభారతకాలం నాటిది కాదు. తిక్కన కాలంనాటిది. 


పేడివారిలో ముఖ్యంగా రెండు తెరగులవారుంటారు. (స్తీ లక్షణాలు శరీరంమీద కనపడుతున్నా స్త్రీత్వం లేనివారు. 
పురుషశరీరంవంటి శరీరం కలిగి ఉన్నా నపుంసకత్వం వలన స్తీ లక్షణాలు భాసించేవారు. ఇందులో రెండవ తెగకు చెందిన 
రూపం అర్జునుడికి వచ్చింది. ఊర్వశి శాపంకూడా అటువంటిదే. తిక్కన దానిని అలంకార సుందరంగా ఆవిష్కరించాడు. 
సీసపద్యంలో ఆజానుబాహువైన అర్జునుడి రూపవర్లనకు సీసపద్యం సముచితం. 


సేడివాని రూపాన్ని వర్లించేటప్పుడు కాళ్ళు, చేతులు, శరీరకాంతి, మెడ, ముఖం, నుదురు, చెవులు, పాపటుతలకట్టు 
అనే అంగాలను ఎన్నుకొనటం వర్ల్యవస్తు స్వరూప స్వభావాలను తెలిసి చేసిన పని. అర్జునుడి ఆయా శరీరవయవాల సహజ 
సౌందర్య శోభ ప్రీ సహజమైన ఆభరణాలతో కప్పివేయటం వలన అతడి పురుషరూపం కుంఠితమై అనుజ్ఞలమై పోయిందట. ఇది 
పేడివాడి అందంలో ఉండే ఆంతర్యం. పురుషరూపం కాంతిహీనమౌతుంది. ఆడవేషం ఆభాసమౌతుంది. అందువలన శృంగార 
రూపాభాస స్థితి ఏర్పడుతుంది. 


దానిని మూడు దశలుగా చిత్రీకరించాడు తిక్కన. అర్జునుడి పురుషత్వం మంచు మరుగునపడిన మార్తాండుడివలె 
అయిపోయిందట. అర్జునుడి పాదాల సొబగు ఆడుకట్టుతో వెల వెలపోయింది. బాహువుల అందం శంఖవలయాలతో మరుగుపడింది. 
శరీరకాంతిని కంచుకం కప్పివేసింది. మెడ సొగసును బంగారుపట్టి (మింగివేసింది. కాళ్ళనుండి మెడదాకా చూస్తే మంచు కప్పిన 
మార్తాండుడివలె ఉన్నాడట బృహన్నలాకారంలో అర్జునుడు. 


ఆ తరువాత- వదనకాంతి పసుపు పూసుకొనటంచేత, నుదుటి పెంపు ముంగురులతో కప్పబడటంచేత అర్జునుడు 
సమానధర్మం కలిగిన- నివురుకప్పిన అగ్నివలె భాసించాడు. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 107 
ఆ పైన- పగడాల కమ్మలు చెవుల ఇంపును, పాపటతీరు తలకట్టు వైఖరిని మార్చటంతో వేషధారి అయిన విష్ణువువలె 


భాసించాడు. 


ఎత్తుగీతిలో ఉన్నమూడు ఉపమానాలూ అర్జునుడి శరీరాన్ని చూచేవారికి మూడు రకాల భావాలను కల్పిస్తున్నాయి. 
మంచువలె కప్పే ఆభరణాలు లలితాలైనవి. కాంతిని కప్పే శక్తి వాటికంతగా లేనివి. కాదనుకొంటే పోయేవి. నివురువలె ఆభరణాలు 
దట్టమైనవి. అయినా తొలగిస్తే పొయేవి. వేషధారణం రూపాన్నే మార్చేది. వేషం తీసివేస్తేకాని పోనిది. ఈ మూడురకాల అలంకారాలతో 
రూప వికృతిని తోపింపచేసే వింతరూపం తెలుగు సాహిత్యంలోనే అపూర్వం. (సంపా.) 
క చనుదెంచి పేడితనమును । వనితారూపంబు నమర వాసవసుతుం డా 

మనుజాధీశునకు సభా । జనులకు. దను. జూపి మందసంచారమునన్‌. 229 
ప్రతిపదార్థం: వాసవ సుతు(డు= ఇంద్రుడి కుమారుడయిన అర్జునుడు; పేడితనమును= నపుంసకత్వం; వనితారూపంబును= 


ఆడరూపం; అమరన్‌= ఒప్పగా; మనుజ+అధీశునకున్‌= మనుష్యులకు అధికారి అయిన విరటుడికి; సభా జనులకున్‌= సభలోని 
వారికి; తనున్‌+చూపి= కనిపించి; మంద సంచారమునన్‌= మెల్లని నడకతో. 


తాత్సర్యం: అర్జునుడు పేడితనంతోను, ఆడరూపుతోను వచ్చి రాజునకు, సభాసదులకు కనిపించి మెల్లని నడకలతో 
(తరువాతి వచనంతో అన్వయం). 


వ. మెలంగినం గనుంగొని మత్స్యజనవిభుండు దన యొద్దివారలతో నిట్లనియె. 230 


ప్రతిపదార్థం: మెలంగినన్‌= మసలగా; కనుంగొని= చూచి; మత్స్యజనవిభుండు= మత్య్యదేశంలోని జనులకు పాలకుడయిన 
విరాట మహారాజు; తన+ఒద్దివారలతోన్‌= తన దగ్గరలో ఉన్న వారితో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 
లు Pa ౧? ౧ 


తాత్సర్యం: అర్జునుడు పేడిరూపంలో ఆ విధంగా మసలగా విరాటుడు చూచి, తన సమీపంలో ఉన్నవారితో ఇట్లా 
అన్నాడు. 
మ.  'వనితావేషము గల్లియున్నయది; చెల్వం బాడుచందంబు గా 

దు నిరూపింప మహానుభావతయు, నిర్లోషత్వమున్‌ రాజసం 

బును శోభిల్లెడు; నెవ్వ(డే నొక జగత్పూజ్యుండు క్రీడార్ధ మి 

ట్లొనరం దాల్చిన రూపు గావలయు; మీ రూహింపుడా యట్లగున్‌.” 231 
ప్రతిపదార్థం: వనితావేషమున్‌= ఆడవేషాన్ని; కల్లి ఉన్నది= ధరించి ఉన్నది, వేసికొన్నది; చెల్వంబు= రూపురేఖలు చూస్తే; 
ఆండుచందంబు కాదు= ఆడపోలిక లేదు; నిరూపింపన్‌= పరిశీలించి చూస్తే; మహానుభావతయున్‌= గొప్ప మహిమ; నిర్జోషత్వమున్‌= 
దోషం లేకపోవటమూ; రాజసంబును= రాజసస్వభావమూ; శోభిల్లెడున్‌= (ప్రకాశిస్తుంది; ఎవ్వండు+ఏన్‌+ఒక= ఎవడయినా ఒక; 
జగత్‌+పూజ్యాండు= లోకంచేత పూజింపదగినవాడు; | క్రీడా+అర్థము= వినోదం కొరకు; ఇట్టు+ఒనరన్‌= ఇట్లా ఉండాలని; తాల్చిన= 


ధరించిన; రూపు కావలయున్‌= రూపం అయి ఉండాలి; మీరు+ఊహింపుండా= మీరు ఆలోచించండి; అట్టు+అగున్‌= అంతే 
అవుతుంది. 


108 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్సర్యం: వేషం చూస్తే ఆడవేషంగా ఉన్నది. అయితే ఆ తీరులో ఆడపోలిక కనిపించదు. నిదానించి చూస్తే రాజసం 
కనిపిస్తుంది. పెద్దరికం, పెద్దతనం కనబడుతూ ఉన్నది. ఆకారంలో దోషరాహిత్యం (సాముద్రిక లక్షణాలకు భిన్నమయినవి 
లేవు) కనిపిస్తూ ఉన్నది. ఇతడు లోకమాన్యుడు కావచ్చును. వినోదం కొరకు ఈ రూపం స్వీకరించాడేమో! మీరు కూడా 
ఊహించండి. అవును తేరిపార చూస్తే అంతే.” 


తే.  అనినంబరిజనంబులు విససయంబు గదుర । నిశ్చయము చేసి పలుకంగ నేర్పు లేక 

చూచుచుండ6గ నా సవ్యసాచి సేర(। జని విరాటన్ఫపాలుతో సవినయముగ. 232 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; పరిజనంబులు= సేవకులు; విస్మయంబు+కదురన్‌= ఆశ్చర్యం కలుగగా; నిశ్చయము= 
నిర్ణయాన్ని; చేసి= చేసి; పలుకంగన్‌= మాట్లాడటానికి; నేర్పు లేక= నేర్పులేనందున; చూచుచున్‌+ఉండంగన్‌= ఊరక చూస్తూ 
ఉండగా; ఆ సవ్యసాచి= ఆ అర్జునుడు; చేరన్‌+చని= దగ్గరికి వచ్చి; సవినయముగన్‌= వినయంతో; విరాట నృపాలుతోన్‌= 
విరాటమహారాజుతో; (ఇట్టా అన్నాడు). 
తాత్పర్యం: విరటుడి మాటలకు సేవకులు ఆశ్చర్యపడ్డారు. ఏమి చెప్పాలో నిశ్చయించుకొనలేకపోయారు. ఏమీ 
మాట్లాడలేక చూస్తూ ఉండిపోయారు. ఈలోగా అర్జునుడు దగ్గరికి వచ్చాడు. విరాటుడితో సవినయంగా ఇట్లా అన్నాడు. 


క “నిన్ను. గొలువంగ వచ్చితి.। గన్నియలకు నాట గజిపంగా నోపుదు వి 
ద్వన్నుత! మన్నామంబు బృ । హన్నల; యేం బేడి ననుడు నత డిట్లనియెన్‌. 233 


ప్రతిపదార్థం: విద్వత్‌+నుత!= విద్వాంసులచేత పొగడబడేవాడా!; నిన్నున్‌= నిన్ను; కొలువంగన్‌= సేవించడానికి; వచ్చితిన్‌= 
వచ్చాను; కన్నియలకున్‌= కన్యలకు; ఆట= నృత్యం; కణప(గాన్‌+ఓపుదున్‌= నేర్పుతాను; మత్‌+నామంబు= నా పేరు; బృహన్నల= 
బృహన్నల; ఏన్‌= నేను; పేడిని= నపుంసకుడిని; అనుడున్‌= అనగానే; అతండు= ఆ విరాట మహారాజు; ఇట్టు= ఈ విధంగా; 
అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: 'మహారాజా! నిన్ను సేవించటానికి వచ్చాను. అంతఃపురంలోని కన్యలకు ఆటపాటలు నేర్పుతాను. నా 
పేరు బృహన్నల. నేను నపుంసకుడిని' అనగానే విరాటుడు ఇట్టా అన్నాడు. 


ఉ. 'ఆయతబాహులున్‌ వెడందయైన సమున్నత వక్షమున్‌ సరో 

జాయత లోచనంబులు. బ్రసన్నముఖంబు నుదాత్తరేఖయుం 

గాయజుం గ్రేణి సేయు నన. గౌశికు మీటు ననంగ విభ్రమ 

శ్రీయును బెంపునుం గలుగ జేసి విధాత్భండు పేడిం జేసినే? 234 
ప్రతిపదార్థం: ఆయతబాహులున్‌= పొడవయిన చేతులూ; వెడంద+ఐన= విశాలమయిన; సమున్నత వక్షమున్‌= ఎత్తయిన రొమ్మూ; 
సరోజ+ ఆయత లోచనంబులున్‌= పద్మాలవంటి విశాలమయిన కనులూ; ప్రసన్నముఖంబున్‌= నిర్మలమయిన ముఖమూ; ఉదాత్త 
రేఖయున్‌= ఉదాత్తమయిన శరీరసౌందర్యం; కాయజున్‌= మన్మథుని; క్రేణి+చేయున్‌= తిరస్కరిస్తుంది; అనన్‌= అనేటట్టు; 


కౌళికున్‌= ఇంద్రుని; మీణున్‌+అనంగన్‌= అతిశయిస్తాడనేటట్టు; విభ్రమ(శ్రీయును= విలాస సంపదనూ; పెంపునున్‌= ఉదాత్తతనూ 
(దీనిని); కలుగన్‌+చేసి= కలిగించి; విధాతృ(డు= (బ్రహ్మ; పేడిన్‌+చేసెనే?= నపుంసకుని చేశాడే! 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 109 
తాత్పర్యం: ఇతడికి పొడవయిన చేతు లున్నాయి. విశాలమూ. ఉన్నతమూ అయిన వక్షస్థలం ఉన్నది. పద్మాలవలె 
విశాలమయిన కళ్ళున్నాయి. నిర్మలమయిన ముఖం దర్శనీయంగా ఉన్నది. ఉదాత్తమయిన సౌందర్యం స్పష్టంగా కనిపిస్తూ 
ఉన్నది. ఇవన్నీ చూస్తుంటే ఇతని రూపం మన్మథుడిని మించేటట్లు ఉన్నది. ఇం(ద్రుడిని తీసిపారేసే విధంగా ఉన్నది. 
ఇటువంటి విలాసం, వైభవం కల్పించిన బ్రహ్మ చివరకు ఇతడిని నపుంసకుడిని చేశాడే! 


శా.  మత్కోదందచయంబులోన నొక సమ్మానార్హచాపంబు భా 
లౌ 

స్వత్మాండంబులు హేమచంద్రక కనద్వర్శంబు నీ కెంతయున్‌ 

సత్మారంబున నిచ్చి వాహన పరిష్కారాంక సంభావ్య సం 

పత్మల్యాణుని జేసి వైభవము దర్పంబున్‌ విజ్ఞంభింప6గన్‌. 235 
ప్రతిపదార్థం: మత్‌= నా యొక్క; కోదండచయంబులోనన్‌= ధనుస్సుల సమూహంలో; ఒక= ఒక; సమ్మాన+అర్హచాపంబు= 
గౌరవోచితమయిన ధనుస్సు; భాస్వత్‌+కాండంబులు= మెజసిపోయే బాణాలూ; హేమచం|ద్రక కనత్‌+వర్మంబు= బంగారు 
నెమలికన్నులవంటి బొట్టతో తళతళా మెరిసే కవచమూ; నీకున్‌= నీకు; ఎంతయున్‌= ఎంతో; సత్కారంబునన్‌= గౌరవంతో; 


ఇచ్చి= ఇచ్చి; వాహనపరిష్కార+అంక+సంభావ్య; సంపత్‌+కల్యాణునిన్‌+చేసి= వాహనం, అలంకారం అనే చిహ్నాలతో గౌరవించదగిన 
సంపద అనే శుభం కలవానిగా చేసి; వైభవము= ఐశ్వర్యం; దర్సంబున్‌= గర్వమూ; విజృంభింపంగన్‌= విజృంభించగా. 


తాత్పర్యం: నాకున్న విండ్లలో నీకు ఒక గౌరవప్రదమైన చాపం ఇవ్వాలని ఉన్నది. వెలుగులీనే బాణాలు, బంగారుపూలు 
మెరిసే కవచం నీ కిచ్చి సన్మానించాలని ఉన్నది. వాహనం, అలంకారం వంటి గౌరవలాంఛనా లిచ్చి అర్హత కలిగించాలని 
ఉన్నది. ఐశ్వర్యవంతుడిని చేయాలని ఉన్నది. నిన్ను రాజుగా చేయాలని ఉన్నది. 


విశేషం: ధనుస్సు, బాణాలు, వాహనాలు, ఆభరణాలు రాజుల గౌరవాలకు చిహ్నాలు. కవచాల పై భాగంలో బంగారు పూల 


తాపడం అలవాటు. ఇవి పరా(క్రమాలకు (ప్రతీకలు. పైగా అందం కూడా. 


క. ఏము నిను మత్స్యరాజ। శ్రీ మహిమకు నెల్ల యుక్తు.జేయం దలంపం 
గా మా మనోరథమునకు । నీ మాట విరుద్దమయ్యె నిది యెట్లొక్కో!' 236 


ప్రతిపదార్థం: ఏము= మేము; నినున్‌= నిన్ను; మత్స్యరాజశ్రీ మహిమకున్‌+ఎల్లన్‌= మత్స్య దేశాధిపతి సంపదల మహిమకంతటికీ; 
యుక్తున్‌+చేయన్‌+తలంపంగాన్‌= నియోగిద్దామనుకుంటే; మా మనోరథమునకున్‌= మా కోరికకు; ఈ మాట= ఈ మాట; 
విరుద్దము+ అయ్యెన్‌= వ్యతిరేకమయింది; ఇది+ఎట్టు+ఒక్కో!= ఇది ఎటో మరి!. 

ఠా ౧M ౧ 


తాత్సర్యం: నిన్ను మత్స్యరాజ వైభవాని కంతటికీ అధికారిగా చేద్దామనుకొంటున్నాను. అయితే నీ మాటలు అందుకు 
విరుద్దంగా ఉన్నవి. మరి ఇది ఎట్లాగో? 


వ. అనినవిని యమ్మహీపతికి బృహన్నల యిట్లనియె. 237 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; ఆ+మహీపతికిన్‌= ఆ విరాటమహారాజుకు; బృహన్నల= అర్జునుడు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


110 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: విరాటుడి మాటలను అర్జునుడు విన్నాడు. తదనంతరం ఇట్టా అన్నాడు. 
జ ౧ 


ఉ.  'ఆడుందనంబు నిక్కమున కారసి చూచిన లేదు; పుంస్త్వముం 
బోండిమి దప్పియున్నది; నపుంసకజన్మ మవశ్యభోగ్యమై 
వాండిమి గల్లు శాపమున వచ్చె బురాకృతకర్మ భావ్య మె 
వ్వాండును నేర్దునే! తొలంగ వైవ(గ నోర్వక పోవవచ్చునే? 238 


ప్రతిపదార్థం: నిక్కమునకున్‌= నిజానికి; అరసి చూచినన్‌= బాగా పరిశీలించి చూస్తే; ఆండుందనంబు= (స్త్రీత్వం; లేదు= లేదు; 
పుంస్తృమున్‌= మగతనం; పోండిమి+తప్పి+ఉన్నది= ఒప్పు (పటుత్వం) తప్పింది - మగతనం రూపు తప్పింది; నపుంసక జన్మము= 
పేడితనపు పుట్టుక (పేడితనం కలగటం); వాండీమి కల్లు శాపమునన్‌= తీవ్రమయిన, (క్రూరమైన శాపంతో; అవశ్యభోగ్యము+ఐ= 
తప్పకుండా అనుభవించటానికి తగినదిగా; వచ్చెన్‌= వచ్చింది; ఏ+వా(డును= ఎవడయినా; పురాకృత= పూర్వం చేసిన; కర్మభావ్యము= 
కర్మల వలన కాదగిన దానిని; తొలంగ వైవంగన్‌ నేర్చునే!= తొలగించగలడా!; ఓర్వక= అనుభవించకుండా, భరించక; పోవన్‌వచ్చునే?= 
తప్పించుకొనగలడా? 


తాత్సర్యం: 'నిదానించి చూస్తే అసలు ఆడుతనం లేదు. మగతనం రూపు తప్పింది. ఒక క్రూరమైన శాపం వలన 
నపుంసకత్వం అవశ్యం అనుభవించవలసివచ్చింది. కర్మఫలాన్ని ఎవరూ తప్పించలేరు. తప్పించుకోనూ లేరు. 


విశేషం: అలం: అర్థాంతరన్యాసం. కర్మ బలీయమయినది. ఎవరికయినా కర్మఫలం తప్పదు. “అవశ్య మనుభోక్తవ్యం కృతం కర్మ 
శుభాశుభమ్‌” - అని సంస్కృతంలో సూక్తి ఉన్నది. అర్జునుడి పేడివేషం కర్మఫలమే. వేషంలో (స్త్రీత్వం ఉండవచ్చును. 
కాని 'పుంస్త్యం' పోలేదు. అది ఓటు వోయింది. ఊర్వశిశాపఫలితంవలన అర్జునుడు నపుంసకత్వాన్ని వహించవలసి 
వచ్చింది. దాని కనువైన వేషం ధర్ముడి దయవలన అమరింది. ఒక సంవత్సరంపాటు ఊర్వశిశాపం వర్తించి 
అజ్ఞాతవాసంలో ఇతరులకు తెలియకుండా ఉండటానికి ఉపయోగపడుతుందనీ, ఆ తరువాత నపుంసకత్త శాపం 
తొలగిపోతుందనీ ఇంద్రుడి వరం. దీనిని అర్జునుడు గూఢంగా ధ్వనింపచేసి అసత్యదోషాన్ని నివారించుకొన్నాడు. 


వ. కావున 239 
తాత్సర్యం: అందుచేత. 
తే. ఒండు పనులకు సెలవు లేకునికిం జేసి; యభ్యసించితి శైశవమాదిగాగ 

దండలాసక విధమును గుండలియును । బ్రెక్కణంబు తెటింగును బేరణంబు. 240 


ప్రతిపదార్థం: ఒండు పనులకున్‌= ఇతరమయిన పనులకు; సెలవు లేక+ఉనికిన్‌+చేసి= అనుకూలత, అవకాశము లేకపోవటం 
చేత; శైశవము+ఆది కాంగన్‌= చిన్నతనం నుండి; దండలాసక విధమును= కోలాటమాడేరీతిని; కుండలియును= కుండలాకార 
నృత్యాన్ని; దైక్కణంబు తెజంగును= (ప్రేంఖణ నృత్యాన్నీ; కేరణంబున్‌= పేరణియున్నూ; అభ్యసించితి(న్‌)= నేర్చుకొన్నాను. 


తాత్సర్యం: సేడితనంవలన ఏ పనీ చేయటానికి వీలు లేకపోయింది. చిన్నప్పటినుండి దండలాసకం, కుండలి, పైక్కణం, 
పేరణం-అనే నృత్యరీతులను నేర్చుకొన్నాను. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 111 
క. విశ్రుత వాద్యంబులు మం । జుశ్రుతి సంభావ్యగీత సుగతులు సద్దా 
వాశ్రయములు( దజ్జన్యర । సాశ్రయములు నైన యభినయంబు లెటు(గుదున్‌. 241 


ప్రతిపదార్థం: విశ్రుత వాద్యంబులు= ప్రసిద్దమయిన వాద్యాలూ; మంజు= మనోహరమయిన; (శ్రుతి= (శ్రుతి చేత; సంభావ్య= 
భావించదగిన; గీత= గీతాల యొక్క; సుగతులున్‌= మంచి నడకలును; సద్భావ+ఆ(శ్రయములున్‌= మంచి భావాలకు 
ఆశ్రయాలయినవి; తద్‌+జన్యరస+ఆ(శ్రయములున్‌+ఐన= వాటినుండి పుట్టిన రసాలకు నిలయాలయిన; అభినయంబులు= 
రకరకాలయిన అభినయాలు; ఎణు(గుదున్‌= నాకు తెలుసు. 


తాత్పర్యం: |ప్రసిద్దాలయిన వాద్యాల వాయింపు నాకు వచ్చును. మంచి (శుతులతో కూడిన గీతాలు, గతులు నాకు 
తెలుసును. రసభావాశ్రయాలయిన అభినయాలు నాకు తెలుసును. 


విశేషం: మూలంలో బృహన్నల అనిన మాట లివి- 


“గాయామి నృత్యా మ్యథ వాదయామి । భద్రో౭ స్మి నృత్యే కుశలోత స్మి గీతే 
త్వ ముత్తరాయై ప్రదిశస్వ మాం స్వయం । భవామి దేవ్యా నరదేవ నర్తకఃి (సం.4.10.8.) 


మహారాజా! నేను పాడగలను. ఆడగలను. వాద్యాలను వాయించగలను. ఆటపాటలలో ఆరితేరాను. నన్ను ఉత్తరకు నాట్యాచార్యుడిగా 
నియమించుము. ఆమెకు నృత్యవిద్య నేర్పుతాను - అని సూటిగా సంగ్రహంగా బృహన్నల చెప్పాడు. అయితే, తిక్కన - 
నృత్యంలో తనకాలంలో (ప్రచారంలో ఉన్న భేదాలను పై పద్యంలో పేర్కొన్నాడు. గీత వాద్యాలను ఈ పద్యంలో పేర్కొని వదలి 
వేశాడు. ఉత్తరకు నాట్యాచార్యుడిగా నియమించుమని అడగటం జాచిత్యం కాదు. అత డేదో మిషమీద వచ్చాడనే అనుమానం 
విరాటుడికి కలుగవచ్చును. అందువలన తిక్కన ఆ మాటను బృహన్నలచేత అనిపించక జొచిత్యం పాటించాడు. విరాటుడే తన 
కుమార్తెకు బృహన్నలచేత నాట్యం చెప్పించే నిర్ణయం తీసికొన్నట్టు చిత్రించి కథను రక్తి కట్టించాడు. తిక్కన చేసిన మార్పు 
సూక్ష్మమైనది. విలువైనది. (సంపా.) 


తే. ఇన్ని తెటి(గుల శ్రమము చేయింతు( జతుర । తా విహీనము లైన పాత్రముల నైన 
నట్టువొజ్జనై మెలంగుదు నగళులందు । నిపుణ నైపథ్య విధులకు నేర్తు నధిప!' 242 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! చతురతా విహీనములు+ఐన= నేర్పులేనటువంటి; పాత్రములన్‌+ఐనన్‌= పాత్రధారులనయినా; 
ఇన్నితెజంగులన్‌= ఇన్ని విధాల; శ్రమము చేయింతున్‌= సాధన చేయిస్తాను; నగళులందున్‌= అంతఃపురాలలో; నట్టువు+ఒజ్జను+ఐ= 
నాట్యాన్ని నేర్పే శిక్షకురాలనై; మెలంగుదున్‌= సంచరిస్తాను; నిపుణ= నేర్పరితనంతో కూడిన; నైపథ్య విధులకున్‌= నాట్యానికి 
అవసరమయిన వేషాలంకరణాలపద్దతులను; నేర్తున్‌= చక్కగా ఎరుగుదును. 


తాత్పర్యం: రాజా! నా నేర్చు ఎటువంటిదో వినుము. నేర్పరితనం ఏమాత్రం లేనివాళ్ళచేతనయినా సాధన చేయిస్తాను; 
వారిని తీర్చి దిద్దుతాను. నాట్యం నేర్పుతూ అంతఃపురాలలో ఉంటాను. అంతేకాక నాకు నేపథ్యవిద్యలలో కూడ నైపుణ్యం 
ఉన్నది. 


విశేషం: నేపథ్యం అనే మాటకు నాట్యస్నానం, వ(స్తాద్యలంకారం అనే అర్థాలున్నాయి. రంగంలో ప్రదర్శించటానికి ముందు చేసే 
అలంకరణ మంతా నైపథ్య విధులే. నాట్యం నేర్పే వారికి అలంకరణ విధులు కూడా తెలియవలసిన అవసరముంది. 


112 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. అనుడు విషణ్ణమైన హృదయంబున గారవ మొంద నైపుణం 
బున నుచితంబుమై నరసి పొచ్చెము లేమి దదీయ సేవ గై 
కొనుటకు నిశ్చయించి తన కూంతు విరాటుండు పిల్వయబుచ్చి న 
ర్తనమునకై బృహన్నలకు( దత్సరతం దగ నప్పగింప(గన్‌. 243 


ప్రతిపదార్థం: అనుడున్‌= అనగానే; విరాటుండు= విరాటమహారాజు; విషజ్ఞము+ఐన= విషాదంతో కూడిన; హృదయంబునన్‌= 
మనసుతో; గారవము+ఒందన్‌= గౌరవం కలుగగా; నైపుణంబునన్‌= నిపుణతతో; ఉచితంబుమైన్‌= తగిన రీతితో; అరసి= 
పరిశీలించి; పొచ్చెము+లేమిన్‌= దోషం లేకపోవడంచేత; తదీయ సేవ= ఆ పేడి సేవ; కైకొనుటకున్‌= స్వీకరించడానికి; నిశ్చయించి= 
నిశ్చయించుకొని; తన కూంతున్‌= తన కూతురయిన ఉత్తరను; నర్తనమునకై= నాట్య శిక్షణ కొరకు; బృహన్నలకున్‌= బృహన్నలకు; 
తత్పరతన్‌= భక్తితో; తగన్‌+అప్పగింపంగన్‌= తగిన విధంగా అప్పగించటానికి; పిల్వన్‌+పుచ్చెన్‌= పిలవటానికి కబురంపాడు. 


తాత్సర్యం: బృహన్నలను చూడగానే విరాటుడి మనసులో బాధతో కూడిన ఆదరం పెరిగింది. ఒకసారి పేడి వేషాన్ని 
నిశితంగా పరిశీలించాడు. మోసం లేదని (గ్రహించాడు. ఆమె చేత సేవలు చేయించుకొనటానికి విరాటుడు 
నిశ్చయించుకొన్నాడు. తన కూతురిని బృహన్నలకు శిష్యురాలుగా నాట్యాభ్యాసం కొరకు అప్పచెప్పడానికై కబురంపాడు. 


విశేషం: ఈ ఘట్టాన్ని తిక్కన మూలాతిరిక్తంగా తీర్చిదిద్దాడు. మూలం ఇట్లా ఉన్నది. 


“బృహన్నలాం తా మభివీక్ష్య మత్స్యరాట్‌ । కలాసు నృత్యేషు తథైవ వాదితే। 

సమ్మంధత్ర రాజా నినిధైః స్వనుంత్రిభిః I పరీక్ష్య చైనం ప్రమదాభి రాశు బై | 

అపుంస్ట మస్యస్య నిశమ్యచ స్థిరం । తతః కుమారీపుర ముత్ససర్ద తమ్‌। 

స శిక్ల్షయామాస చగీతవాదితం । సుతాం విరాటస్య ధనంజయః ప్రభుః ॥” (సం.4.11.11-12) 


విరాటుడు బృహన్నలకు కళలలోనూ, నృత్యంలోనూ, వాద్యాలలోనూ ఉన్న నేర్పరితనాన్ని తాను పరీక్షించటమే కాకుండా 
మంత్రుల చేతకూడా పరిశీలింప చేశాడు. అంతటితో ఆగకుండా ్రీలచేత అతనిని బాగా పరీక్షింప చేసి అతడి నపుంసకత్యాన్ని 
నిర్దారణ చేసికొన్నాడు. ఆ తరువాత నిశ్ళంకగా అతడిని కన్యలుండే అంతఃపురానికి పంపాడు. బృహన్నల విరాటుడి పుత్రికకు 
పాటలను వాద్యాలను నేర్పాడు - ఇది సంస్కృతభారత కథనం. మూలంలోని విరాటుడు లోకజ్ఞుడు. అన్ని పరీక్షలను భౌతికంగా 
చేయించి వాస్తవాన్ని (ధ్రువపరచుకొన్నాడు. బృహన్నలను సరాసరి అంతఃపురానికి పంపాడు. 


తిక్కన చిత్రించిన విరాటుడు లోకజ్ఞుడు కాడని చెప్పలేము కాని, అంతకంటె సహృదయుడైన ఇంగితజ్ఞుడు-అని 
నిశ్చయంగా చెప్పవచ్చును. ఉన్నతుడైన ఒక మహాపురుషుడు విధి వ[క్రించి నపుంసకు డయ్యాడు. ఆడువారికి ఆటపాటలు 
చెప్పటానికి సిద్దమయ్యాడు. అతడి దయనీయ స్థితికి సహృదయుడైన విరాటుడు విషణ్టుడైనాడు. కాని, కర్తవ్యాన్ని మరవలేదు. 
నిపుణంగా పరిశీలించి (పరీక్షించి కాదు) అతడి నపుంసకత్యాన్ని నిర్దారించుకొన్నాడు. మూలకథలో వలె మంత్రుల సాయం, స్త్రీల 
సహాయం తీసికొనలేదు. వారిచేత పరీక్షలు చేయించలేదు. ఇది విరాటపాత్రకు తిక్కన కల్పించిన హుందాతనం, ఇంగితజ్ఞాన 
దీప్తి తాను స్వయంగా నిర్ణయించిన ఈ సత్యాన్ని సభలో పరోక్షంగా (ప్రదర్శించాడు. బృహన్నలను అంతఃపురానికి సరాసరి 
పంపలేదు. తన కుమార్తె అయిన ఉత్తరను నిండుసభకు పిలిపించాడు, గురుపూజ చేయించాడు. గురువు చేతుల్లో తన కూతురిని 
ఉంచాడు. గురుశిష్య సంబంధాన్ని నాట్యాచార్యుడి వద్ద విద్యనేర్చుకొనే సమయంలో చేసే విద్యారంభోత్సవ సంప్రదాయాన్నీ 
తిక్కన చిత్రించాడు. అంటే తెలుగునాట ఆ రోజులలో ఉండే నాట్యవిద్యా సంప్రదాయ సంస్కృతిని భారతంలో (ప్రతిఫలింప 
చేశాడన్నమాట. విశ్వనాథవారన్నట్టు - “తిక్కన శిల్పపు( దెనుంగు తోంట”.(సంపా.) 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 113 
వ. ఇట్లు రావించిన. 244 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; రావించినన్‌= రప్పించగా. 
తాత్పర్యం: విరాట మహారాజు కబురంపించగా ఉత్తర వచ్చింది. రాగా. 


సీ, అల్లందనంబున యనువు మైకొన( జూచు । నడపు కాంతికి వింతతొడవు గాంగ; 
వెడవెడ నూంగారి వింతయై యేర్చ్పడ(। దేరని వళులలో నారు నిగుడ; 
నిట్టలు ద్రోచుచు నెలవుల కల మేర । లెల్లను బిగి యెక్కి యేర్వడంగం 
దెలుపును గప్పను వెలయంగ మెటు( గెక్కు। తారకంబుల. గల్మితనము దొడర€ 


ఆ. జరణములును నడుము. జన్నులు( గన్నులు । జవ్వనంబు చెన్ను నివ్వటిల్లు 
చునికిందెలుపుచుండ నుత్తర చనుదెంచె । నలరువిలుతు పువ్వుటమ్ము వోలె. 245 


ప్రతిపదార్థం: అల్లందనంబున యనువు= మాంద్యము యొక్క ఒప్పును; మైకొనన్‌+చూచు= అలవరించుకొనడానికి చూచే; 
నడపు= నడక; కాంతికిన్‌= సహజమయిన అందానికి; వింత తొడవు+కాంగన్‌= కొత్త అలంకారం కాగా; వెడవెడ నూంగారి= కొద్ది 
కొద్దిగా లేతదై; వింత+ఐ= కొత్తయై; ఏర్పడన్‌= ఏర్పడగా; తేరని= రూపుదిద్దుకొనని; వళులలోన్‌= కడుపు మీది మడతలలో; 
ఆరు-నిగుడన్‌= రోమావళి వ్యాపింపగా; నిట్టలు+(త్రోచుచు= పైకి పొంగుతూ; నెలవుల కల= చుట్టూరా ఉన్న; మేరలు+ఎల్లను= 
హద్దులన్నియు; బిగి+ఎక్కి= బిగువై; ఏర్పడంగన్‌= స్పష్టంగా కనబడగా; తెలుపును+కప్పును= తెలుపూ, నలుపూ; వెలయంగన్‌= 
ప్రకాశించగా; మెటుగు+ఎక్కు తారకంబులన్‌= మెరసే కనుగ్రుడ్డలో; కల్కి తనము+తొడరన్‌= మనోజ్ఞత కనివించగా; 
చరణములును, నడుమున్‌, చన్నులున్‌, కన్నులున్‌= పాదాలు, నడుమూ, స్తనాలు, కళ్ళూ; జవ్వనంబు చెన్ను= యౌవన సౌందర్యం; 
నివ్వటిల్లుచున్‌+ఉనికిన్‌= నిండారుతూ ఉండటం; తెలుపుచున్‌+ఉండన్‌= వ్యక్తపరుస్తూ ఉండగా; అలరు విలుతు= పువ్వులు 
బాణాలుగా కల మన్మథుని; పువ్వు+అమ్ముపోలెన్‌= పూలబాణం వలె; ఉత్తర= ఉత్తర; చనుదెంచెన్‌= వచ్చింది. 


తాత్పర్యం: ఉత్తర- తన నడక కుండే సహజమైన మాంద్యమునందలి ఒప్పు వింత అలంకార మయ్యేటట్లుగా (పాదాలతో 
నడిచి వచ్చింది). ఏర్పడీ ఏర్పడని వళులమీద మొలిచీ మొలవని రోమావళి నిండుదనం కలిగించగా (నడుము సొగసుతో 
నడిచి వచ్చింది). ఉరము మీద ఉన్న చోటును త్రోసికొంటూ పెల్లుబుకుతూ అక్కడ ఉన్న తావులన్నీ బిగువుగా ఆవరించిన 
(యౌవనోదయ సమయంలో పొటమరించిన) వక్షోజాలు ప్రకటమౌతూ ఉండగా (చనుల సొంపుతో వచ్చింది). తెలుపు 
నలుపుల వింతకాంతులు కంటి పాపలకు మనోజ్ఞత్వాన్ని కలిగిస్తూ ఉండగా(కన్నుల విలాసంతో కదలి వచ్చింది). ఈ 
విధంగా పాదాలకు, నడుముకు, చన్నులకు కన్నులకూ వయసు వయ్యారం కలిగిస్తున్నట్ట్లు తేటపడగా మన్మథుడి 
పూవుటమ్ము వలె (కొలువులోకి) వచ్చింది. 


విశేషం: అలం: ఉపమ, (క్రమాలంకారం. ఉత్తర ఉదయిస్తున్న యావనంతో ఒప్పారుతున్న కన్య. ఆమెను మన్మథుడి బాణంతో 
పోల్చి తిక్కన వర్షించాడు. మూలంలో ఉత్తర సభలోకి రానేలేదు. కాబట్టి ఇది తిక్కన కల్పించిందే. బాణం (ప్రయోగిస్తే ఎట్టా 
దూసుకొని వస్తుందో అట్లా ఉత్తర వచ్చింది. ఇది సమానధర్మం. మామూలు బాణానికీ మన్మథ బాణానికీ భేదం ఉంటుంది. 
ఉత్తర యౌవన సౌందర్య లక్షణాలను (ప్రకటిస్తున్నది. బాణం మన్మథభావ (శ్రేరకమైన లక్షణాలను ప్రదర్శిస్తున్నది. ఆ సామ్యాన్ని 
సమానగుణ వ్యంజకంగా చిత్రించటమే ఈ సీస పద్య రచనా సౌందర్యం. 


114 శ్రీమదాంధ్ర మహాభారతము 


1. నడక - వేగమైన నడక బాలచేష్ట వేగం అందమైన మందగమనంగా మారటం యౌవన చేష్ట. వేగంగా దూసుకొని 
పోవటం మామూలు బాణానికి స్వభావం. నెమ్మదిగా అందంగా సాగటం మన్మథబాణ స్వభావం. 


2. నడుము - నడుముకు వళులు అందం. వళులకు నూగారు సింగారం. రెండూ బాగా కనపడకపోతున్నా వాటి 
చెలిమి కలిమి ఒక నిండుదనాన్ని కలిగిస్తున్నది. ఇది ఉత్తర నడుము సొగసు. మన్మథబాణానికి నడుము తామరతూడు. దానికి 
నూగారు ఉంటుంది. కాని, అది ఉండీ లేనట్టుగా ఉండి నడుముకు పట్టునిస్తుంది. అదే దాని నిండుదనం. 


3. చన్నులు - ఉదయిస్తున్న యౌవనంలో కన్యలకు చన్నులు విస్తృతంగా కనబడవు. కాని, ఎడదమీద పైకి 
నిక్కబొడుచుకొంటూ ఉన్న తావునంతా బిగువుతో ఆక్రమిస్తున్న స్పూర్తి తోస్తుంది. మన్మథబాణ స్వభావం కూడా ఇటువంటిదే. 
నిష్టలు-ప్రకృతి; నిట్టలు- వికృతి. నియమ నిష్టల నన్నింటిని ప్రక్కకు తోస్తూ ఆయా స్థానాలలో (దశలలో) ఉన్నమేరలన్నీ 
(నియమాలన్నీ) బిగిసేటట్టు చేస్తున్నది మన్మథబాణం. రెంటికీ అర్ధసామ్యం గమ్యం. 

4. కన్నులు - తెల్లని కళ్ళు, నల్లని కనుగుడ్డూ యౌవనంలో మెరుస్తూ ఉంటాయి. కళ్ళలో వలపు చూపుల చాతుర్యం 
మొగ్గ తొడుగుతూ ఉంటుంది. ఇది ఉత్తరలో కలికితనంగా కళ్ళలో బయటపడుతున్నది. మన్మథబాణంలో తారకవలె మెరుపులతో 
కూడుకొన్న తెల్లనితనం నల్లని బాణానికి నేర్చరితనంతో (ప్రసరించే (ప్రజ్ఞను బైట పెడుతున్నది. బాణం లక్ష్యాన్ని తాకుతుంది. 
ఉత్తర అందరి హృదయాలనూ ఆకట్టుకొన్నది. సీస పాదాలలోని వర్లనకూ ఎత్తు గీతిలోని చరణములు, నడుము, చన్నులు, 
కన్నులు అనే పదాలను (క్రమంగా అన్వయించుకొనాలి. కాబట్టి ఇందులో (క్రమాలంకారం ఉన్నది. తిక్కన విరాటపర్వంలో చేయబోయే 
స్తీ వర్లనలనే శరపరంపరలలో ఇది తొలిబాణం. తిక్కనకు అత్యంత ట్రీతిపాత్రమైన 'అర్ధవ్యక్తి 'ప్రసాది గుణాల విశష్ట సమ్మేళనం 
ఇందులో పరస్పర పోషకంగా నిబంధించబడటం రచనా సౌందర్యం. (సంపా.) 


5. అల్లందనంబున యనువు - అల్లందనము యొక్క అనువు(ఒప్పు) మాంద్యంలో ఉండే ఒప్పు. 'షష్టీతత్సురుషంబులందు 
నగాగమంబు విభాషనగు! (ప్రాఢ. సమాస. | అరదంబున యురవడికి - వంటిది. 


©. వచ్చి కొలువు సొచ్చి, నెచ్చెలి పిండు నం । తంత నిలువంబనిచి, యల్ల నల్ల 
గదిసి, ప్రాఢవనిత కైవడి ముద్దియ । ముద్దువుట్టం దనకు మొక్కుటయును. 246 


ప్రతిపదార్థం: వచ్చి= వచ్చి; కొలువు= సభలో; చొచ్చి= ప్రవేశించి; నెచ్చెలి పిండున్‌= చెలికత్తెల సముదాయాన్ని; అంతన్‌= అంతన్‌ 
నిలువన్‌+పనిచి= అక్కడే ఆగిపొమ్మని ఆజ్ఞాపించి; అల్లనల్లన్‌ కదిసి= మెల్లగా దగ్గరకు వచ్చి; ముద్దియ= ముగ్ధ అయిన ఉత్తర; 

Ey ౧౪9 ౦౮ (30) Us లు ఠా నాట్‌ 
ప్రౌఢ వనిత కైవడిన్‌= ప్రాఢురాలయిన యువతివలె; ముద్దు+పుట్టన్‌= ముద్దు వచ్చేవిధంగా; తనకున్‌= తండ్రికి; మైక్కుటయును= 
నమస్కరించగా. 


తాత్పర్యం: ఉత్తర కొలువులోనికి వచ్చింది. చెలికత్తెలను అల్లంత దూరాన ఆగండని కోరింది. మెల్ల మెల్లగా తండ్రి 
దగ్గరకు వచ్చింది. ముగ అయిన ఆమె ప్రౌఢవలె వచ్చి ముద్దువచ్చేటట్టు తండ్రికి మొక్కింది. 


చ.  తిగిచి కవుంగిలించి, జగతీవిభు( డక్కమలాయతాక్షి నె 
మొగము మొగంబునం గదియ మోపు; గరాంగుళులం గపోల మిం 
పుగంబుడుకుం; బొరింబొరి నపూర్వ విలోకన మాచరించు6 గ 
ప్పగు మృదుమౌళి నుజ్వల నఖాంకురచేష్ట యొనర్హు నర్మిలిన్‌. 247 


విరాటపర్వము - ప్రథనూశ్వాసము 115 
ప్రతిపదార్థం: జగతీవిభుండు= విరాట మహారాజు; తిగిచి= చేరదీసి; కవుంగిలించి= కౌగలించుకొని; ఆ+కమల+ఆయత+అక్షి= 
కమలాలవంటి విశాలమయిన కళ్ళున్న ఉత్తర యొక్క; నెణీ+మొగము= చక్కని ముఖాన్ని; మొగంబునన్‌= తన ముఖం మీద; 
కదియన్‌ మోపున్‌= తాకే విధంగా దగ్గరికి చేరదీసికొంటున్నాడు; కర+అంగుళులన్‌= చేతివేళ్ళతో; కపోలము= చెక్కిళ్ళను; 
ఇంపుగన్‌+పుడుకున్‌= ఎంతో (ప్రీతితో నిమురుతాడు; పారిన్‌+పారిన్‌= మాటి మాటికి; అపూర్వ విలోకనము+ఆచరించున్‌= వింత 
చూపు చూస్తాడు; అర్మిలిన్‌= వాత్సల్యంతో; కప్పు+అగు= నల్లనైన; మృదుమౌళిన్‌= మెత్తని శిరస్సున; ఉజ్ఞ్యల= ప్రకాశిస్తున్న; 
నఖ+అంకుర= అంకురాల వంటి గోళ్ళతో; చేష్ట+ఒనర్చున్‌= స్పృశిస్తాడు. 


తాత్సర్యం: విరాటుడు ఉత్తరను చేరదీశాడు, కౌగిలించుకొన్నాడు, ఉత్తర ముఖాన్ని దగ్గరికి చేరదీసి స్పృశించాడు. 
చేతివేళ్ళతో ఆమె బుగ్గలను నిమిరాడు. తన కూతురయినా మాటి మాటికి కొత్తగా చూచాడు. ఆమె మెత్తని నల్లని 
తలవెండ్రుకలను మునివేళ్ళతో వాత్సల్యంతో స్పృశించాడు. 


విశేషం: తండ్రి విరాటుడు. అతడు రాజు. రాచరికపు కార్యాలతో మునిగిన వారికి అంతఃపురంలోని పిల్లలతో కలిసి కాలం 
గడపటం తక్కువ. అందుచేత విరాటుడు కుమార్తె కనబడగానే వాత్సల్యంతో చేరదీశాడు. అదిగాక కుమార్తె అందచందాలు తల్లి 
కంటె కూడా తండ్రికి వింతగా అగపడటం సహజం కూడా. 


వ. ఇవ్విధంబునం దన గాదిలికూంతు నుపలాలించి, బృహన్నల దెసం గనుంగొని, సాదర దరహసిత 
రుచిరాననుండై 'యిమ్మగువ నీకు నాట గజిపందగు పాత్రం బగునే” యని యడిగి, తత్‌ప్రతివచనంబుల 
యందలి నాగరికత్వంబునకు. జిత్తంబు రంజిల్ల మధుర సల్లాపంబు సేసి, కర్పూర సహితం బగు తాంబూలంబు 
వెట్టి, చిత్రంబు లగు చీనాంబరంబులిచ్చి, మణిమయంబు లగు నాభరణంబు లొసంగి సంభావించి 


యవ్విభుండు. 248 


ప్రతిపదార్థం: ఆ+విభుండు= ఆ రాజు; ఈ+విధంబునన్‌= ఈ ప్రకారంగా; తన= తనయొక్క; గాదిలి కూంతున్‌= ప్రియమయిన 
కూతురిని; ఉపలాలించి= ఆదరించి; బృహన్నల దెసన్‌+కనుంగొని= బృహన్నల కేసి చూచి; సాదర= ఆదరంతో కూడిన; దరహసిత= 
చిరునవ్వుతో; రుచిర= (ప్రకాశించే; ఆననుండు+ఐ= ముఖం కలవాడయి; ఈ+మగువ= ఈ బిడ్డ అయిన ఉత్తర; ఆట= 
నాట్యం; కణపన్‌= నేర్చటానికి; నీకున్‌= నీకు; తగు పాత్రంబు+అగునే= తగిన పా(త్రురాలా; అని= అని; అడిగి= అడిగి; 
తత్‌+(ప్రతివచనంబుల అందలి= ఆ బృహన్నల సమాధాన వాక్కులలోని; నాగరికత్వంబునకున్‌= నాగరికతకు; చిత్తంబు= 
మనసు; రంజిల్లన్‌= సంతోషించగా; మధురసల్హాపంబు+చేసి= ఇంపయిన ఇష్టాగోష్టిని కొనసాగించి; కర్ఫూర సహితంబు+అగు= 
కర్ప్ఫూరంతో కూడిన; తాంబూలంబు+పెట్టి= తాంబూలం ఇచ్చి; చిత్రంబులు+అగు= అబ్బురం కలిగించేవయిన; 
చీన+అంబరంబు= పట్టువ(స్తాలు; ఇచ్చి= (కానుకగా)ఇచ్చి; మణిమయంబులు+అగు= మణులతో కూడిన; ఆభరణంబులు+ 
ఒసంగి= నగలు ఇచ్చి; సంభావించి= గౌరవించి. 


తాత్సర్యం: విరాట మహారాజు తన ముద్దులకూతురిని బుజ్జగించాడు. బృహన్నల వైపు చూచాడు. ఆదరంతో చిరునవ్వు 
నవ్వాడు. “నీవు నాట్యం నేర్పటానికి ఈమె తగిన పాత్రమౌనా (యోగ్యురాలేనా)? అని అడిగాడు. బృహన్నల చెప్పిన 
సమాధానంలోని నాగరికత్యానికి చాల సంతోషించాడు. అతడితో మధుర ప్రసంగం చేశాడు. కర్పూర తాంబూలం 
ఇచ్చాడు. చీనాంబరాలు, మణిమయ ఆభరణాలు ఇచ్చి గౌరవించాడు. తదనంతరం విరాటుడు ఈ రీతిగా పలికాడు. 


116 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: 1. గురువులు శిష్యుల విద్యార్హతలను నిర్ణయిస్తారు. అతడంగీకరిస్తేనే శిష్యులకు విద్యాబోధన. అది గురుకుల సంప్రదాయం. 
అది సాంస్కృతికాంశం. అందువలననే 'ఇమ్మగువ నీకు నాట గణపందగు పాత్రం బగునే?' అని విరాటుడు బృహన్నలను 
అడిగాడు. రాజు మర్యాదలు పాటిస్తే ప్రజలు మర్యాదలు పాటిస్తారు. 'యథా రాజా తథా (ప్రజా! 


2. విద్యాభ్యాసారంభ సమయంలో గురుపూజ చేయటం సంప్రదాయం. ఆ పూజ పిండి కొద్ది రొట్టె. తాంబూలం ఒక 
గౌరవ(ప్రదమైన ఒప్పందానికి సాంస్కృతికమైన లౌకిక మర్యాద. అన్ని శుభకార్యాలలోనూ ఇది సర్వసామాన్య మర్యాదగా తెలుగునాట 
చెలామణి జొతున్నది. విరాటుడు దానిని పాటించినట్టుగా తిక్కన చిత్రించాడు. (సంపా.) 


ఆ. “నీవు చతురమతివి; నీకు నిక్కన్నియ । నప్పగింప నేల? యైన నాదు 

హృదయమతులు దీనియెడం గడునార్టమై । యుండు గానం జెప్పకుండ రాదు. 249 
ప్రతిపదార్థం: నీవు= నీవు; చతురమతివి= నిపుణమయిన బుద్ది కలదానివి; నీకున్‌= నీకు; -ఈ+కన్నియన్‌= ఈ ఉత్తరను; 
అప్పగింపన్‌+ఏల= అప్పగించట మెందుకు?; ఐనన్‌= ఐనా; నాదు= నాయొక్క; హృదయమతులు= మనసూ, బుద్ది; దీని యెడన్‌= 
ఈమె యందు; కడున్‌= ఎంతో; ఆ(ర్రము+ఐ+ఉండున్‌= వాత్సల్యరసంతో తడిసిఉంటాయి; కానన్‌= అందుచేత; చెప్పక+ 
ఉండన్‌+రాదు= చెప్పకుండా ఊరుకోరాదు. 


తాత్పర్యం: 'బృహన్నలా! నీవు నిపుణురాలివి. ఈమెను వేరుగా నీకు అప్పగించవలసిన అవసరం లేదు. అయినా 
ఉత్తర పట్ల నా మనసు వాత్సల్య రసంతో ఆ(రంగా ఉంటుంది. అందుచేత చెప్పకుండా ఉండలేను సుమా. 


క నెచ్చెలులతోడ నెంతయు । మచ్చిగ దన యిచ్చ నాడ మరిగినయదియై 

విచ్చలవిడి నింతకు ము । న్ని చ్చేడియ మెలగు; శిక్ష యెజుంగదు సుమ్మీ! 250 
ప్రతిపదార్థం: నెజ+చెలులతోడన్‌= ప్రీతిపాత్రలైన చెలికత్తెలతో; ఎంతయున్‌ మచ్చిగన్‌=ఎంతో మచ్చికతో; తన+ఇచ్చన్‌= తన 
ఇష్టం వచ్చినట్టు; ఆడన్‌= ఆడడానికి; మరిగిన+అది+ఐ= అలవాటు పడినదై; ఈ+చేడియ= ఈ ఉత్తర; విచ్చలవిడిన్‌= స్వేచ్చగా 
(కట్టుబాట్టు, శిక్షణ లేకుండా); ఇంతకున్‌మున్ను= ఇంతకుముందు; మెలంగున్‌= (ప్రవర్తించేది; శిక్ష= నాట్య శిక్షణ (విద్య 
నేర్చుకొనటంలో ఉండే నియమపాలన); ఎజుంగదు సుమ్మీ ఎరగదు సుమా! 
తాత్పర్యం: ఈ ఉత్తరకు ఆటలంటే ఇష్టం. చెలికత్తెలతో ఇష్టం వచ్చినట్టు ఆడుతుంది. విచ్చలవిడిగా మెలగుతూ 
ఉంటుంది. శిక్షణ అంటే ఏమిటో ఈమెకు ఏమాత్రమూ తెలియదు. 


ఆ. _ బాల కేళమీంది భరము క్రమంబున । విడువ గళలయందు వేడ్క సొనిపి 

నయముతోడ నర్తనంబుల శిక్షింపు । నెలంత కేడుగడయు నీవ కాదె!” 251 
ప్రతిపదార్థం: బాల= బాలిక అయిన ఉత్తర; కేళిమీ(ది భరము= ఆటల పట్ట ఆసక్తి; క్రమంబునన్‌+విడువన్‌= (క్రమంగా వదలిపెట్టగా; 
కళల+అందున్‌= నాట్యకళయందు; వేడ్క= కుతూహలాన్ని; చొనిపి= కలిగించి; నయముతోడన్‌= నేర్పుతో; నర్తనంబులన్‌= 
నాట్య విశేషాలతో; శిక్షింపు(ము)= శిక్షణ కలిగించుము; నెలంతకున్‌= ఈ ఉత్తరకు; ఏడుగడయున్‌= రక్షణం; నీవు+అ,కాదె!= 
నీవే కదా! 
తాత్సర్యం: ఈమె బాలిక. ఈమె కున్న (క్రీడాసక్తిని కళలపట్ల ఆసక్తిగా మార్చుము. నర్తనంలో తగిన శిక్షణను ఇమ్ము. 
ఈమెకు అన్నివిధాల నీవే రక్షకుడివి.' 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 117 


నిశేషం: ఏడుగడ= తల్లి, తండ్రి, విద్య, గురువు, దైవం, దాత, పురుషుడు - (స్త్రీకి ఈ ఏడుగురు రక్షకులు. 


చ. అని యుచితంబుగాం బలికి, యంగన హస్తము. బట్టి, తత్మరం 

బున గదియించి, 'నీ గురువు బొల్లి! తగం గొనియాడు; మెట్లు సె 

ప్పె నటుల భక్తిమై నడపు; పెం పెసలారంగం గూడు గూర చం 

దన కుసుమాదులున్‌ నడపి తప్పక యారసి గౌరవింపుమీ! 252 
ప్రతిపదార్థం: అని= అని; ఉచితంబుగాన్‌= తగినవిధంగా; పలికి= మాటలాడి; అంగన= ఉత్తర యొక్క; హస్తమున్‌= చేతిని; 
పట్టి= పట్టుకొని; తద్‌+కరంబునన్‌+కదియించి= ఆ బృహన్నల చేతిలో పెట్టి; పొల్తి! (పొలతీ)= ఓ అమ్మాయీ]; నీ గురువున్‌= నీ 
గురువయిన బృహన్నలను; తగన్‌= తగినవిధంగా; కొనియాడుము= గౌరవించుము; ఎట్టు+చెప్పెన్‌= ఎట్టా చెబితే; అటులు+అ= 
ఆ విధంగా; భక్తిమై నడపు(ము)= భక్తితో జరిపించుము; పెంపు+ఎసలార(గన్‌= పెంపు అతిశయించగా; కూడు+కూర= కూడు 
కూర; చందనకుసుమాదులున్‌= గంధం, పుష్పం మొదలయినవి; నడపి= జరిపించి; తప్పక+అరసి= తప్పకుండా అందుతున్నాయా 
లేదా అని తెలిసికొని; గౌరవింపుమీ!= గౌరవించుమా!. 
తాత్సర్యం: అని తగిన విధంగా మాట్లాడాడు. ఉత్తర చేతిని బృహన్నల చేతిలో పెట్టాడు. అమ్మా! ఈమె నీ గురువు. 
ఆ గురువు హోదాకు తగినట్టు గౌరవించుము. బృహన్నల ఎట్టా చెప్పితే అట్లా భక్తితో నడుచుకొమ్ము. మన గొప్ప 
తనానికి తగినట్లు ఆహారం. కూడు. కూర, గంధం. పూలు మొదలయినవి సమకూర్పుము. శ్రద్దతో గారవించుము. 


ఆ. ఎల్ల చుట్టములును దల్లియుం దోడును । జెలియు. బరిజనంబు. జెలువ! నీకు 

గురువ; యింక నొక్కకొటితయు లే దిందు(। జేరి బ్రదుకు బుద్ది గౌరవమున. 253 
ప్రతిపదార్థం: చెలువ!= (వనితా) అమ్మా!; ఎల్ల చుట్టములును= నీ కున్న బంధువులందరూ; తల్లియున్‌= తల్లిన్నీ; తోడును= 
తోడబుట్టిన వారూ, సన్నిహితులూ; చెలియున్‌= స్నేహితురాలున్నూ; పరిజనంబున్‌= సేవకులున్నూ; నీకున్‌= నీకు; గురువు+అ= 
గురువయిన బృహన్నల మాత్రమే; ఇందున్‌= ఈ విషయంలో; ఇంకన్‌= ఇంకా; ఒక్క కొజంతయున్‌= ఒక్క లోటు కూడా; 
లేదు= లేదు; చేరి= ఈమె దగ్గర చేరి; బుద్ది గౌరవమునన్‌= తెలివి తేటల వలన కలిగే గొప్పతనంతో; బ్రదుకు(ము)= జీవించుము. 
తాత్సర్యం: అమ్మా! ఉత్తరా! నీకు చుట్టాలు తల్లి, తండ్రి, తోడు, చెలి, బలగం అంతా గురువే. నీకు ఏ లోటూ లేదు. 
బృహన్నల దగ్గర తెలివితేటలతో గౌరవమైన పద్దతిలో జీవించుము. 


విశేషం: ప్రాచీన కాలంలో 'గురువు'కు విశిష్టస్థానం ఉండేది. శిక్షణకాలంలో గురువే సర్వస్వం. తల్లిదండ్రుల ప్రమేయం చాల 
తక్కువ. 
క మన యింట నిచ్చ టచ్చో। టన కెచ్చట నైన నీ బృహన్నల మెలంగం 

జనియెడు మానిసి; తన మన । మున కిమ్మగునట్టి చరితమున వర్తించున్‌.” 254 
ప్రతిపదార్థం: మన+ఇంటన్‌= మన ఇంట్లో: ఇచ్చటన్‌= ఇక్కడ; ఆ+చోటు+అనక= అక్కడ అనకుండా; ఎచ్చటన్‌+ఐనన్‌= ఎక్కడయినా; 


ఈ బృహన్నల= ఈ బృహన్నల; మెల(గన్‌+చనియెడు= తిరుగదగిన; మానిసి= మనిషి తన మనమునకున్‌= తన మనస్సుకు; 
ఇమ్ము+అగునట్టి= ఇష్టమయిన; చరితమునన్‌= నడవడికతో; వర్తించున్‌= (ప్రవర్తిస్తుంది. 


118 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈ బృహన్నల మనస్సుకు నచ్చిన విధంగా ప్రవర్తించవచ్చును. ఈమెకు అంతఃపుర సంచారంలో నిషేధం 
ఏ మాత్రం లేదు.” 


వ. _ అని యిత్తెజంగున నయ్యిరువుర నొండొరులకు నప్పగించి పుచ్చిన యనంతరంబ నకులుండు. 255 


ప్రతిపదార్థం: అని= అని; ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; ఆ+ఇరువురన్‌= ఆ ఇద్దరిని; ఒండు+ఒరులకున్‌= ఒకరి కొకరిని; 
అప్పగించి= అప్పగించి; పుచ్చిన= పంపించిన; అనంతరంబు+అ= పిదప; నకులుండు= నకులుడు. 
తాత్సర్యం: ఉత్తరను బృహన్నలకు, బృహన్నలను ఉత్తరకు అప్పగించి పంపించాడు. ఈ లోగా నకులుడు. 


నకులు( డశ్వపాలకు(డై విరటు€ గొల్వవచ్చుట (సం.4-11-1) 


ఉ. అంబుజముల్‌ సముద్యదరుణాంశుని. గన్న విధంబునన్‌ వికా 

సంబున నుల్లసిల్లి జనచారువిలో చనముల్‌ నిజోజ్జ్వలాం 

గంబున కర్ణిమై నభిముఖంబులుగా( జనుదెంచి దైవ యో 

గంబున భూవిభుండు తురగంబులఈ. దేరంగ6 బంచి చూడంగన్‌. 256 
ప్రతిపదార్థం: అంబుజముల్‌= పద్మాలు; సమ్‌+ఉద్యత్‌= అప్పుడప్పుడే ఉదయించే; అరుణ+అంశునిన్‌= సూర్యుడిని; కన్న 
విధంబునన్‌= చూచినట్లుగా; జన= జనుల; చారు= అందమయిన; విలోచనముల్‌= కన్నులు; వికాసంబునన్‌+ఉల్లసిల్లి= వికాసంతో 
విప్పారి; నిజ= తనయొక్క; ఉజ్ఞ్యల= కాంతిమంతమయిన; అంగంబునకున్‌= శరీరానికి; అర్జిమైన్‌= కోరికతో; 
అభిముఖంబులు+కాన్‌= ఎదురు కాగా; చనుదెంచి= వచ్చి; దైవయోగంబునన్‌= దైవవశాత్తు; భూవిభుండు= రాజు; తురగంబులన్‌= 
గుర్రాలను; తేరంగన్‌+పంచి= తీసికొని రావలసిందిగా ఆజ్ఞాపించి; చూడంగన్‌= చూస్తూ ఉండగా. 
తాత్సర్యం: పద్మాలు అపుడపుడే ఉదయించే సూర్యుడిని చూచిన విధంగా (ప్రజల నేత్రాలు వికాసంతో విప్పారుతున్నాయి, 
నకులుడి స్పురద్రూపం మీద పడుతున్నాయి. దైవవశాత్తు విరాటుడు గుర్రాలను తీసికొనిరమ్మని ఆజ్ఞాపించాడు. 
వాటిని తదేకంగా పరిశీలిస్తున్నాడు. ఆ సమయంలో నకులుడు. 


విశేషం: అలం: ఉపమ. పాండవులలో నకులుడు చాల అందగాడు. ఒకసారి చూస్తే మరల చూడాలనిపించే రూపం అతడిది. 
అతని రూపం ఉదయించే సూర్యుడి వంటిది. ప్రజల చూపులు (కళ్ళు) పద్మాలవంటివి. 


వ. ఆస్టానంబు సేరవచ్చి ఘోటకంబుల నుపలక్షించుచున్న నన్నరేంద్రుండు గనుంగొని పరిజనంబుల కతనిం 
జూపి. 257 
ప్రతిపదార్థం: ఆస్థానంబు= కొలువు కూటాన్ని; చేరన్‌+వచ్చి= సమీపించి; ఘోటకంబులన్‌= గుర్రాలను; ఉపలక్షించుచున్‌+ఉన్నన్‌= 


చూస్తూ ఉండగా; ఆ+నర+ఇంద్రుండు= ఆ (విరాట మహా) రాజు; గనుంగొని= తేరిపార చూచి; పరిజనంబులకున్‌= సేవకులకు; 
అతనిన్‌+చూపి= అతనిని చూపించి. 


తాత్సర్యం: నకులుడు కొలువు దగ్గరికి వచ్చాడు. గుర్రాలను చూస్తున్నాడు. మహారాజు నకులుడి పరిశీలనను 
గుర్తించాడు. పరివారానికి చూపించాడు. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 119 

క. “ఇత. దెవ్వ( డొక్కొ! రూపు ని। రతి శయమై మనమునకు. బ్రియం బొసంగిడు. జూ 

చితిరే చిత్తంబు ను దా । త్తత గాన(గ నయ్యెడున్‌ వదనమున భంగిన్‌. 258 
ప్రతిపదార్థం: ఇతండు= గుర్రాలను పరిశీలిస్తున్న ఇతడు; ఎవ్వ(డు+ఒక్కొ!= ఎవడో కదా!; రూపు= ఇతని రూపం; నిరతిశయము+ఐ= 
ఎంతో అధికమై; మనమునకున్‌= మనసుకు; ప్రియంబు+ఒసలౌడున్‌= పీతి కలిగిస్తున్నది; వదనమున భంగిన్‌= ముఖం తీరుతెన్నులో; 
చిత్తంబు+ఉదాత్తత= మనసులోని గొప్పదనం; కానంగన్‌+అయ్యెడున్‌= కనబడుతున్నది; చూచితిరే= చూచారా. 
తాత్సర్యం: 'ఇత డెవరో? ఇంతటి చక్కని రూపం మనసుకు ఎంతో ప్రీతి కలిగిస్తూ ఉన్నది. ఉదాత్తమయిన మనోగతి 
ముఖంలో (ప్రతిఫలిస్తూ ఉన్నది. 
క. తురగంబుల( జూచు విధం | బరయఈంగ నిత. డశ్వవిద్యయందు నిపుణతా 

స్పురణము గల వా డగు బం । ధురమూర్తి పరాక్రమాన్వితు(డు గానోపున్‌. 259 


ప్రతిపదార్థం: ఇత(డు= నకులుడు; తురగంబులన్‌= గుర్రాలను; చూచు విధంబు+అరయంగన్‌= పరిశీలించే తీరు చూస్తే; 
అశ్వవిద్య+అందున్‌= అశ్వశా(స్తంలో; నిపుణతాస్సురణము= నైపుణ్య స్ఫూర్తి; కలవాండు+అగున్‌= కలిగినవారు అయి ఉండాలి; 
ఇత(డు= ఈ నకులుడు; బంధురమూర్తి= రమ్యమయిన ఆకారం కలవాడు; పరా(క్రమ+అనస్వితు(డు= పరా(క్రమంతో కూడినవాడు; 
కాన్‌+ఓపున్‌= కావచ్చును. 


తాత్పర్యం: ఇతడు గుర్రాలను పరిశీలించే తీరు చూస్తే ఇతడికి అశ్వశా(స్తంలో ఎంతో నైపుణ్యం ఉన్నట్టు అనిపిస్తున్నది. 
ఇతడు సుందరాకారం మాత్రమే కలవాడు కాదు. పరా(క్రమోపేతుడు కూడా. 


విశేషం: విరాటుడు, నకులుడు- ఇద్దరూ అశ్వలక్షణాలు తెలిసినవారే. నకులుడి పరిశీలన విరాటుడిని ఆకట్టుకొన్నది. ఆకారం 
పరాక్రమం రెండూ ఒకచోట కనబడటం అరుదు. నకులుడిలో ఈ రెండూ ఉండటం విశేషం. 


క. మీ రెటింగినం జెపుందీతని । పే; రెటుంగని యట్టులైనం బెంపారంగాం 

జేరం జని యల్లన యొక. । డారసి యెజటుంగంగ వలయు నను సమయమునన్‌. 260 
ప్రతిపదార్థం: మీరు= మీరు; ఈతని పేరు= ఇతని పేరు; ఎటింగినన్‌= తెలిసి ఉంటే; చెపుండు= చెప్పండి; ఎజు6గని+అట్టులు+ఐనన్‌= 
తెలియక పోతే; పెంపు+ఆరంగాన్‌= సగౌరవంగా; చేరన్‌+చని= దగ్గరికి వెళ్ళి; అల్లన= మెల్లగా; ఒకండు= ఒకవ్యక్తి; ఆరసి= 
విచారించి; ఎజుంగంగవలయున్‌= తెలిసికొనాలి; అను సమయమునన్‌= అని చెబుతున్న సమయంలో. 
తాత్పర్యం: మీకు తెలిసి ఉంటే ఇతడి పేరు చెప్పండి. తెలియకపోతే ఎవరయినా దగ్గరికి వెళ్ళి హుందాగా విచారించి 
తెలిసికొనాలి- అని అనుకొంటున్న సయయంలో. 


క. చేర జనుదెంచి పాండవ । వీరుండు మత్స్యాధిపునకు వినతుందై 'దే 
వా! రాజవాహనములగు । వారువముల నరయ నేర్తు వల నేర్పడంగన్‌. 261 


ప్రతిపదార్థం: పాండవ వీరుండు= నకులుడు; చేరన్‌+చనుదెంచి= దగ్గరకు వచ్చి; మత్స్య+అధిపునకున్‌= మత్స్య రాజ్యానికి 
అధిపతి అయిన విరాటునికి; వినతుండు+ఐ= నమస్కరించిన వాడయి; దేవా!= (ప్రభూ!; రాజవాహనములు+అగు= మహారాజులు 
ఎక్కి స్వారి చేయగలిగిన వాహనాలు, మహారాజుకు సంబంధించిన వాహనాలయిన; వారువములన్‌= గుర్రాలను; వలను+ 
ఏర్పడంగన్‌= నేర్పరితనం బయలుపడే విధంగా; అరయన్‌ నేర్తున్‌= పర్యవేక్షణ చేయగలను. 


120 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: నకులుడు విరాటుడి దగ్గరకు వచ్చి నమస్కరించాడు. “దేవా! నేను రాజవాహనాలయిన గుర్రాలను చాల 
నేర్పుగా కనిపెట్టి జాగ్రత్తగా చూచుకొంటాను. 


వ. దామగ్రంథి యనువాండ, నాకు నశ్వవిషయం బయిన విచక్షణత్వం బెల్లనుం గల; దవధరింపు' మని యిట్లనియె. 
262 


ప్రతిపదార్థం: దామ(గ్రంథి+అనువా(డన్‌= దామ(గ్రంథి అనే పేరుగలవాడిని; నాకున్‌= నాకు; అశ్వవిషయంబు+అయిన= గుర్రాలకు 
సంబంధించిన; విచక్షణత్వంబు+ఎల్లనున్‌= జ్ఞానమంతా; కలదు= ఉన్నది; అవధరింపుము+అని= చిత్తగింపుము అని; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: నాపేరు దామ(గంథి. నాకు అశ్వశాస్త్రం తెలుసు. వినవలసినదిి- అని ఈ విధంగా అన్నాడు. 


సీ, “అవయవ లక్షణం, బాయుః ప్రమాణంబు, | గర్జంబు, లింగితాకారములును, 
మాత్రాంతరము, వయోమానంబు, దేశకా । లోచితాహార ప్రయోగభంగి, 


జాత్యనురూప శిక్షావిధి, క్రమగతి । వ్యాయామ సాత్మ్య ప్రవర్తనంబు, 


ప్రమద విషాదాది బహువిధ చిత్తధ । రృము, పోషణ ప్రకారము, చికిత్స 


ఆ. పరిచితములు ధరణిపాల! నీ ముందట । రూపురేఖ మెజియం జూపనేర్తు; 
బవర మైన నాకు బని యేమి యనం జేతి । బలిమి కలిమి నెబిప( దల6ంపు గలదు.” 263 


ప్రతిపదార్థం: ధరణిపాల!= భూమిని పాలించే ఓ రాజా!; అవయవ లక్షణంబు= గుర్రాల అవయవాల లక్షణం; ఆయుఃప్రమాణంబు 
= గుర్రాల ఆయువు యొక్క పరిమాణం; గర్భంబులు= చూలుతో ఉందా లేదా అనే అంశాలు; ఇంగిత+ఆకారములును= 
మానసికమయిన అభిప్రాయాలు, ఆ కారణంగా శరీరంలో కలిగే మార్పులూ; మాత్ర+అంతరము= పరిమాణం యొక్క భేదం; 
వయోమానంబున్‌= వయస్సు యొక్క ప్రమాణమూ; దేశ+కాల+ఉచిత+ఆహార+ప్రయోగభంగి= దేశానికి, కాలానికి తగినట్లు 
తిండి పెట్టేతీరు; జాతి+అనురూప= జాతికి తగిన; శిక్షావిధి= అశ్వశిక్షణ పద్దతి; (క్రమగతి= ఒప్పిదమైన నడకయు; వ్యాయామ= 
వ్యాయామం చేత; సాత్మ్య= సహజమైన; ప్రవర్తనంబు= నడవడి; ప్రమద= సంతోషం; విషాద= సంతాపం; ఆది= మొదలయిన; 
బహువిధ= అనేక విధాలయిన; చిత్తధర్మము= మనోలక్షణం; పోషణ ప్రకారము= పోషించే తీరు; చికిత్స= వైద్యం; పరిచితములు= 
బాగా తెలుసు; నీ ముందటన్‌= నీ సమక్షంలో; రూపురేఖ మెజయన్‌= రూపురేఖ ప్రకాశించగా; చూపన్‌+నేర్తున్‌= చూపగలను; 
బవరము+ఐనన్‌= యుద్దం వస్తే; నాకున్‌= నాకు; పని+ఏమి+అనన్‌= ఈ యుద్ధంతో ఏమిజోలి అని అనను; బలిమి కలిమి= 
బల సంపదను; నెజపన్‌= ప్రకటించే; తలపు= ఊహ - ఆలోచన; కలదు= ఉన్నది. 


తాత్పర్యం: అశ్వలక్షణాలు ఎటువంటివో నాకు తెలుసు. చూడగానే గుర్రాల ఆయుఃప్రమాణం చెప్పగలను. చూలో 
కాదో చెప్పగలను. ఆకారాన్ని చూచి మనోభావం చెప్పగలను. వయః పరిమితులు, జాతికి తగిన శిక్షణ విధానము, 
వ్యాయామ పద్దతులు, చిత్తవృత్తుల రీతులు, గుర్రాల మేతలు, పోషణ పద్దతులు, చికిత్సా పద్దతులు నాకు తెలుసు. 
వాటిని మీ యెదుట ప్రదర్శించి చూపగలను. ఒకవేళ యుద్దం వస్తే అది నాపని కాదని ఊరుకోను. నా బల సంపదను 
ప్రదర్శించాలని భావిస్తాను. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 121 


వ. అనిన విరాటుం డతని కిట్లనియె. 264 
తాత్సర్యం: అనగా విని విరాటరాజు నకులుడితో ఇట్టా అన్నాడు. 


క. “నీకు.దగు పదవి యిచ్చెద(। నా కలిమికి నెల్ల రక్షణం బొనరింపం 
గాక హయశిక్షకుండ వను । నా కొలందియె? యిట్లు పలుకు టనుచిత మరయన్‌.” 265 


ప్రతిపదార్థం: నీకున్‌= నీకు; తగు= తగిన; పదవి= పదవిని; ఇచ్చెదన్‌= ఇస్తాను; నా కలిమికిన్‌+ఎల్లన్‌= నా ఐశ్వర్యానికంతటికీ; 
రక్షణంబు+ఒనరింపన్‌+కాక= రక్షణ చేకూరుద్దువు గాని; హయశిక్షకుండవు+అను+ఆ కొలందియె= హయ శిక్షకుడవు అనటం 
మా(త్రమేనా?; అరయన్‌= పరిశీలించగా; ఇట్టు= ఈ విధంగా; పలుకుట= మాటలాడటం; అనుచితము= తగదు. 


తాత్సర్యం: 'నీకు తగిన పదవి ఇస్తాను. నా ఐశ్వర్యాన్ని కాపాడుదువులే. నీవు గుర్రాల కాపరివని మాత్రమే అనటం 
తగదు. ఇట్టా మాటలాడటం నీకు సముచితంగా లేదు.” 


ఆ. అనుడు నకులుం డిట్టులను 'దేవ! తమ తమ । నేర్చు పనుల వెంట నెగడి బ్రదుక 

వలయు. గాక, నగర దలము దప్పిన మెలం । కువల కొలువు లియ్యకొనుట( దగునె? 266 
ప్రతిపదార్థం: అనుడున్‌= అనగానే; నకులుండు= నకులుడు; ఇట్టులు= ఈ విధంగా; అనున్‌= చెప్పసాగాడు; దేవ= దేవా!; 
తమ తమ నేర్చు= తాము నేర్చిన; పనుల వెంటన్‌= పనులలో; నెగడి= (ప్రవర్తించి; (బ్రదుకవలయున్‌+కాక= (బ్రతకాలి కాని; 
నగరన్‌= రాజమందిరంలో; తలము తప్పిన= వీలుకాని; మెలంకువల కొలువులు= నేర్చరితనంతో కూడిన కొలువు సేవలు; 
ఇయ్యకొనుట= ఒప్పుకొనటం; తగునె?= తగునా? (తగదు). 
తాత్సర్యం: అనగానే నకులుడు ఈ విధంగా చెప్పసాగాడు. “రాజా! ఎవరైనా వారికి తెలిసిన పనులు వారు చేస్తూ 
(బ్రతకాలి. అంతేకాని ఏలుకాని (చేతకాని) సేవలకు ఒప్పుకొనటం న్యాయం కాదు. 


విశేషం: ఈ భావం అమూలకం. తగిన వానికే తగిన పదవి- అనే ధర్మం నకులుడి శీలంగా వ్యక్తం చేశాడు. అది ఉత్తమ 
రాజనీతి. (సంపా.) 
ఉ. ధర్మసుతుండు పెంచె నను6 దాన తురంగమ శాస్త్రశిక్షకుం 

గర్మఠు6 జేసి యాత్మతురగంబుల కెల్లను నన్న యుక్తుంగా 

నర్శ్మిలి నిల్సి యీ6గియు. బ్రియంబును నాయెడ నాండు నాంటికిం 

బేర్మి వహించుచుండ నడపెం దన తమ్ములలోని వానింగన్‌. 267 


ప్రతిపదార్థం: ధర్మసుతుండు= ధర్మరాజు; ననున్‌ పెంచెన్‌= నన్ను పెంచాడు; తాన్‌+అ= తానే; తురంగమ శాస్త శిక్షకున్‌= 
అశ్వశాస్తానికి సంబంధించిన విద్యాభ్యాసంలో; కర్మఠున్‌+చేసి= కార్యశూరునిగా తయారుచేసి; ఆత్మతురంగంబులకున్‌+ఎల్లనున్‌= 
తన గుర్రాలన్నిటికి; నన్నున్‌+అ= నన్నే; యుక్తున్‌+కాన్‌= తగిన వానినిగా; అర్మిలిన్‌= ఆదరంతో; నిల్సి= నిలిపి; ఈంగియున్‌= 
దానమూ; ప్రియంబును= ప్రీతియు; నా+ఎడన్‌= నా మీద; నాండు నాంటికిన్‌= నానాటికి; పేర్మి వహించుచున్‌+ఉండన్‌= అధికం 
అవుతూ ఉండగా; తన తమ్ములలోని వానింగన్‌= తన తమ్ములలో ఒకనిగా; నడపెన్‌= పోషించాడు. 


122 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ధర్మరాజు నన్ను పెంచాడు. అశ్వశాస్తశిక్షణలో నన్ను నేర్సరిగా చేశాడు. గుర్రాలకు అధిపతిని చేశాడు. 
నానాటికి నా పట్ట ప్రీతి పెరిగింది. అందుచేత నన్ను తన తమ్ముళ్ళలో ఒకడిగా చూచుకొనే వాడు. 


విశేషం: పాత్రోచిత సంభాషణ శిల్ప రచనలో తిక్కన చూపే ప్రజ్ఞకు ఈ పద్యం మహనీయోదాహరణం. ఆ విషయం మూలంతో 
పోలిస్తే బాగా తేటపడుతుంది. 


“పంచానాం పాండుపుత్రాణాం జ్వ్యేష్టో రాజా (భ్రాతా) యుధిష్టిరః 

తే నాహ మశ్వేషు పురా నియుక్తః శత్రుకర్భన॥ 

అశ్వానాం ప్రకృతిం వేద్మి నిషయం చాపి సర్వశః 

దుష్టానాం ప్రతిపత్తిం చ కృత్నుం చైవ చికిత్సితమ్‌”॥ (సం.4.11.6-7) 


'పంచపాండవులలో పెద్దవాడు (రాజు) యుధిష్టిరుడు. ఆయన నన్ను తన అశ్వాలకు అధికారిగా నియోగించాడు. 
గుర్రాల స్వభావాలు నాకు తెలుసు. వాటికి సంబంధించిన శిక్షణలు, వైద్యవిధానాలూ నాకు కరతలామలకాలు” - అని నకులుడు 
అంటాడు. మూలంలో. మూలంలో నకులుడు ధర్మరాజు మెచ్చిన అశ్వశాలాధ్యక్షుడు మాత్రమే. తిక్కన రచనలో ధర్మరాజు 
స్వయంగా శిక్షణ నిచ్చి తన తమ్ములలో ఒకడిగా పరిగణించి (ప్రేమించిన విళిష్టవ్యక్తి, ఈ పద్యం నకులుడికి ధర్మరాజు మీద 
ఉన్న ఆప్యాయతను, ఆదర గౌరవాలను వ్యక్తం చేస్తున్నది. మనసుతో పలికిన మాట లతనివి. అందువలననే పైకి వ్యవహారోచిత 
వాచ్యార్థం - లోనారసి చూస్తే భక్తి ప్రపత్తులతో ధర్మరాజుకు కృతజ్ఞతలు చెప్పుతున్నట్లు పలికే రమణీయార్థం. 


ప్రకృతార్థం: 'ధర్మరాజు ఆశ్రయమిచ్చి, అన్నంపెట్టి నన్ను పెంచి పెద్దవాడిని చేశాడు. అంతేకాదు అశ్వశిక్షణలో 
విద్యావంతుడిని, అనుభవ జ్ఞానం కలవాడినీ చేశాడు. తన వద్దనే కొలువు చూపించాడు. తన గుర్రాలకు అధిపతిగా అభిమానంతో 
నియోగించాడు. నాటి నాటికి నా మీద పెరిగే ప్రేమను ప్రకటించాడు. అందాకా ఎందుకు? ఆయన తమ్ములలో ఒకనిగానే నన్ను 
చూచాడు” 


రమణీయార్థం: “ధర్మరాజు నా వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందింపచేశాడు. తురంగాలు ఇంద్రియాలకు సంకేతాలు. 
అందువలన ఇం(ద్రియాలను నిగ్రహించే విద్యలో నన్ను కర్మమార్గంలో కార్యశూరుడిని చేశాడు. తనలోని ఆశల (తురగాల) 
కన్నిటికీ నేనే అర్హుడిగా నిలచేటట్లు ప్రేమతో చూచాడు. ఆయా సందర్భాలలో నా మీద ప్రత్యేకాభిమానం చూపేవాడు. (యక్ష 
ప్రశ్నల ఘట్టంలో తమ్ములలో ఒక్కడిని (బ్రతికించుకొమ్మని ధర్ముడు అవకాశమిస్తే నకులుడినే ఎన్నుకొన్నాడు ధర్మరాజు. 
జమ్మిచెట్టు మీదకు ఎక్కి అస్రాలను మూటకట్టి దాచినప్పుడు తన తరువాత నకులుడినే నియోగించాడు. ఇటువంటివి దానికి 
తార్కాణాలు). వ్యవహారంలో తన తల్లికి పుట్టిన తమ్ములు కౌంతేయులైన భీమార్జునుల వలెనే సవతి తల్లి కొడుకునైన 
మాడ్రేయుడనైన నన్ను కూడా భావించి ఏకోదర (ప్రేమను పంచిపెట్టాడు. 'తన తమ్ములు”- అనే పదంలో అర్హవైచిత్రి ఉన్నది. 
'కర్మరుని, “ఆత్మ తురగంబులు” మొదలైన పదాలు అంతరార్జాన్ని దర్శించటానికి తోడ్పడే శబ్బార్థవైచిత్రుల కర దీపికలు. 
మూలంలోని నకులుడికి ఇంతటి వాక్సాతుర్యం లేదు. మాటలలో ధర్మజుడి తమ్ముడనిపించుకొన్నట్టు చిత్రించి నకులపాత్రకు 
ఒక జొన్నత్యాన్ని కల్పించాడు తిక్కన. ఆ(ర్రమైన నకులుడి భావాలను మాధుర్యగుణంతో తిక్కన మధురతరం చేళాడు. 
పృథక్‌పదత్వం, అర్థవైచిత్రిం, ఉక్తి వైచిత్రం అనే మాధుర్య గుణ లక్షణాలు ఈ పద్యరచనలో (ప్రసన్నమయ్యాయి. (సంపా.) 


క. ఆ విభుండు రాజ్యసుఖ లీ। లా విముఖత వెడలి బంధులం దొజంగి యథే 
ష్టావాసత బ్రుంగుడు వడి । పోవుట నెచ్చోటం గడుపు. బ్రోతునొ యనుచున్‌. 268 


విరాటపర్వము - ప్రథనూశ్వాసము 123 
ప్రతిపదార్థం: ఆ విభుండు= ధర్మరాజు; రాజ్యసుఖలీలా విముఖతన్‌= రాజ్య సౌఖ్యాల యొక్క విలాసాల పట్ట గల వైరాగ్యం 
వలన; వెడలి= రాజ్యం వదలి; బంధులన్‌= బంధువులను; తొజంగ౧= వదలిపెట్టి; యథా+ఇష్ట+ఆవాసతన్‌= ఇష్టం వచ్చిన చోట 
నివసించటం వలన; |బ్రుంగుడు+పడి= మరుగునపడి; పోవుటన్‌=పోవటం చేత; ఏ+చోటన్‌= ఎక్కడ; కడుపున్‌+ (ప్రోతునా= పొట్ట 
పోసుకుంటానో; అనుచున్‌= అనుకొంటూ. 
తాత్పర్యం: ధర్మరాజు రాజ్యంమీద విముఖతతో వెళ్ళిపోయాడు. చుట్టాలను వదలిపెట్టాడు. తనకు తోచిన చోట 
(ఉన్నాడు) వసించాడు. ఆ తరువాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఇంక నేను ఎక్కడ పొట్టపోసుకొన గలనా? అని 
అనుకొంటూ (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. తిరిగి తిరిగి లోకోత్తర | చరితుండు సుజనుండు మత్స్యజనవిభుండు యుధి 
ష్టెరునట్ల యనంగ విని నిను(। గర మనురాగమున( గొలువంగా నియ్యెడకున్‌. 269 


ప్రతిపదార్థం: తిరిగి తిరిగి= తిరిగి తిరిగ; యుధిష్టిరున్‌+అట్ట= ధర్మరాజు వలె; లోక+ఉత్తర చరితు(డు= అసామాన్యమయిన 
(ప్రవర్తన కలవాడు; సుజనుండు= మంచివాడు; మత్స్య జనవిభుండు= మత్స దేశంలోని జనులకు అధిపతి అయినవాడు; అన 
గన్‌+విని= అని చెప్పుకొంటూ ఉంటే విని; నినున్‌= నిన్ను; కరము= ఎంతో; అనురాగమునన్‌= (ప్రేమతో; కొలువంగాన్‌= 
సేవించడానికి; ఈ+ఎడకున్‌= ఇక్కడకు. 


తాత్సర్యం: చాలాచోట్టు తిరిగాను. విరాటుడు సజ్జనుడని, పుణ్యాత్ముడని, ధర్మరాజు వంటివాడని విన్నాను. అందుచేత 
ఎంతో సంప్రీతితో మిమ్ము సేవించడానికి ఇక్కడకు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. చనుదెంచి కాంచి నానే । ర్లిన తెజింగున విన్నపంబు సేసితి; నన్నుం 
బని గొనం దలంచిన నేలెడి;। దనుమానము గలిగెనేని నరిగెద నధిపా!' 270 


ప్రతిపదార్థం: చనుదెంచి= వచ్చి; కాంచి= చూచి; నా నేర్చిన తెజంగునన్‌= నాకు చేతనయినట్టు ; విన్నపంబు+చేసితిన్‌= మనవి 
చేశాను; నన్నున్‌= నన్ను; పని+కొనన్‌+తలంచినన్‌= పనుల్లో నియోగించ తలచినట్టయితే; ఏలెడిది= ఏలుకొనేది; అధిపా!= 
రాజా!; అనుమానము+కలిగెన్‌+ఏనిన్‌= సందేహం కలిగితే; అరిగెదన్‌= ఇపుడే తిరిగి వెళ్ళిపోతాను. 
తాత్సర్యం: ఇక్కడకు వచ్చాను. నిన్ను చూచాను. నాకు చేతనయిన పద్దతిలో విన్నవించుకొన్నాను. నాచేత పని 
చేయించుకొన దలచినట్లయితే ఏలుకొము న లేదా మోకు సందేహం కలిగితే వెళ్ళిపోతాను”. 


వ. అనవుడు. 271 
తాత్సర్యం: అనగానే. 


ఉ. ఆనరనాథుం డిట్లనియె; 'నశ్వములం బరికించి యున్మియిం 
పేని తురంగశాలలకు నెల్లను ముఖ్యుండవై తదీయ నా 
నా నియత ప్రకార కరణంబుల. ద్రిమ్మరుచున్న వారి ము 
న్నేనెటు లట్ల నీ వరసి యిచ్చమెయిం బనిగొమ్ము నెమ్మితోన్‌.' 272 


124 శ్రీమదాంధ్ర మహాభారతము 
ప్రతిపదార్థం: ఆ నరనాథుండు= విరాటుడు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; అశ్యములన్‌= గుర్రాలను; పరికించి+ఉన్కి= 
పర్యవేక్షిస్తూ ఉండటం; ఇంపు+ఏని= ఇష్టం అయితే; తురంగ శాలలకున్‌+ఎల్లను= గుర్రాల శాలలన్నిటికి; ముఖ్యుండవు+ఐ= 
'ప్రధానాధికారివై; తదీయ= ఆ అశ్వశాలలకు సంబంధించిన; నానా= అనేకాలయిన; నియత(ప్రకార= నియమిత విధానాలతో 
కూడిన; కరణంబులన్‌= పనులలో; (త్రిమ్మరుచున్‌+ఉన్న= తిరుగుతున్న; వారిన్‌= వారిని; మున్ను= పూర్వం; ఏన్‌= నేను; 
య్‌ 5 డ్‌ 5 న్‌ా న. క 5 నూ అడ్న . = 
ఎటులు= ఏవిధంగానో; అట్టు+అ= అట్టే; నీవు= నీవు; అరసి= పర్యవేక్షించి; ఇచ్చమెయిన్‌= నీ ఇష్టం వచ్చినట్టు; నెమ్మితోన్‌= 
(ప్రేమతో; పని+కొమ్ము= పనిచేయించుకొనుము. 


తాత్సర్యం: విరాట మహారాజు ఈ విధంగా అన్నాడు - 'అశ్చపరిరక్షణమే స్స్‌ కిష్టమయితే అశ్వశాల లన్నిటికీ 


'ప్రధానుడవుగా ఉండుము. నేను అశ్వపాలకులను ఏవిధంగా చూచేవాడినో ఆ రకంగానే నీవూ చూడుము. ప్రీతితో 
వాళ్ళచేత పనులు చేయించుకొనుము. 


నిశేషం: నకులుడిని నియోగించటంలో మూలంలో లేని ఎన్నో విశేషాలను సమకాలీన ప్రభుత్వ పరిజ్ఞానంలో నుండి ఎన్నుకొని 
ఇందులో సందర్భోచితంగా తిక్కన నిబంధించాడు. అతడు మనుమసిద్దికి మహామంత్రి కదా! విరాటుడికి అశ్వశాలలు ఎన్నో 
ఉన్నాయి. వాటి అన్నిటి మీదా నకులుడు సర్వాధికారి. ప్రభుత్వంలో పలురకాల బాధ్యతలు నిర్వహించే వారు-వాహనాలైన 
అశ్యాలను అనేక ప్రయోజనాలకు ఉపయోగించుకొంటారు. వారు ఆయా పనులమీద తిరుగుతూ ఉంటారు. వారందరినీ కనిపెట్టి 
చూచి ఎవరిని ఏవిధంగా వినియోగించుకొనాలో, గౌరవించాలో, జీత బత్తేలిచ్చి పోషించాలో రాజే స్వయంగా చూచుకొనేవాడు. ఇక 
ఆ అధికారాలను నకులుడికి దత్తం చేశాడు విరాటుడు. రాజు తన బాధ్యతలను దత్తం చేసి ఏర్పాటు చేసిన ఉన్నత పదవి 
నకులుడిది అని (గ్రహించాలి. (సంపా.) 


క. అని చెప్పి యధిక సమ్మా। నన పూర్వము గాగ మత్స్య నరపతి మాద్రీ 

తనయు. దగ నిల్పె నాతడు । తనమది. బ్రియమందె; నతని తమ్ముం డంతన్‌. 273 
ప్రతిపదార్థం: అని చెప్పి= అని చెప్పి; అధిక సమ్మానన పూర్వము+కాంగన్‌= ఎక్కువ గౌరవ పూర్వకం అయ్యే విధంగా; మత్స్య 
నరపతి= మత్స్య రాజు అయిన విరాటుడు; మాద్రీతనయున్‌= మాద్రి కొడుకు అయిన నకులుని; తగన్‌= తగిన విధంగా; 
నిల్పెన్‌= ఆస్థానంలో ఉంచాడు; అతండున్‌= ఆ నకులుడూ; తనమదిన్‌= తన మనసులో; ప్రియము+అందెన్‌= (పీతి చెందాడు; 
అంతన్‌= అపుడు; అతని తమ్ముండు= నకులుని తమ్ముడు సహదేవుడు. 
తాత్పర్యం: అని చెప్పి, విరాట మహారాజు మాద్రి కొడుకు అయిన నకులుడిని గౌరవ పూర్వకమైన ఆస్థానంలో 
ఉంచాడు. నకులుడు తన మనసులో సంతృప్తి చెందాడు. తరువాత నకులుని తమ్ముడు సహదేవుడు- 


సహదేవుండు గోపవేషంబున విరటు. గొల్వ వచ్చుట (సం.4-9-1) 
క. భావన శాంతత్వము నిజ । భావంబున నూష్మలతయు. బ్రకటంబులు గా 
నా విధుండు మనుజవేషుం । డై వచ్చెనొ? శిఖి శరీరి యయ్యెనొ? యనంగన్‌. 274 


ప్రతిపదార్థం: భావనన్‌= భావన చేత (ఎదుటివారికి తోచే విధంలో); శాంతత్వము= ప్రశాంతత; నిజభావంబునన్‌= తన మనసులో; 
ఊష్మలతయున్‌= తేజస్సూ; (ప్రకటంబులు+కాన్‌= స్పష్టం కాగా; ఆ విధుండు= ఆ చంద్రుడు; మనుజవేషుండు+ఐ= మానవాకారం 
ధరించిన వాడయి; వచ్చెనొ= వచ్చాడో?; శిఖి= అగ్ని; శరీరి= శరీరం కలవాడు; అయ్యెనా+అనంగన్‌= రూపు తాల్చాడో అన్నట్టు. 
తాత్పర్యం: పైకి చూస్తే ప్రశాంతత తోచేటట్లూ, మనసులో పరాక్రమ తేజస్సు ప్రకటిత మయ్యేటట్లూ ఉన్న సహదేవుడు 
ఆ చం(ద్రుడే మానవాకారంతో వచ్చాడా? లేదా అగ్నిదేవుడే ఆకారం తాల్పాడా? అన్నట్లు ఉన్నాడు. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 125 
నిశేషం: అలం: ఉత్రేక్షు క్రమం. సహదేవుడు గోపవేషంతో వచ్చి విరాటుడి కొలువులో చేరిన ఘట్టాన్ని తీర్చిదిద్దిన విధం విశిష్టం. 
మూలానికీ తెలుగు రచనకూ ఏమీ పోలికలు లేవు. ఈ ఘట్టం తిక్కన పునస్సృష్టి. “తమాయాన్త మభి ప్రేక్ష్య భ్రాజమావం నరర్శభవ్‌” 
(సం.4.9.2) అని మాత్రం మూలంలో ఉన్నది. తిక్కన చిత్రణ వేరు. పైకి చూస్తే ప్రశాంతభావం స్ఫురిస్తుంది. అందువలన 
భావించే వారికి ఆ చంద్రుడే మానవాకారం ధరించి భూమి మీదకు దిగివచ్చాడా! అని అనిపిస్తాడు. అతడి మనసులో కార్చిచ్చు. 
అందువలన అగ్నిదేవుడే ఆకారం తాల్చాడా అన్నట్టు అనిపిస్తున్నాడు. విరుద్ద గుణాల విచిత్ర సమ్మేళనం విశిష్ట వ్యక్తుల స్వభావం. 
అతడి ఆకారం చూస్తే ఆకర్షణతో దగ్గరికి పోవాలనిపిస్తుంది. అతడి అంతస్తేజం కొంతభయాన్ని కలిగిస్తుంది. సుందర తేజస్సు 
అతడి రూపునే కాక, స్వభావాన్నికూడా వ్యంజింప చేస్తున్నది. విధిచేత సేవకు వచ్చాడే కాని అభిమాన ధనుడైన సహదేవుడు 
లోలోన ప్రజ్వలిస్తున్నాడని ధ్వని. ఇందులో ఉ(త్రేక్షాలంకారం సాభిప్రాయం. శాంతత్య్వాన్ని చంద్రుడితో, ఊష్మలతను అగ్నితో 
క్రమంగా అన్వయించటంలో క్రమాలంకారం కూడా ఉన్నది. (సంపా.) 


క. తలుగుల పొది యొక దెస బె। య్యల దామెన యొక్కవలన ననువై యుండన్‌ 

మొల మోపి పెక్కుచుట్లన్‌ । బలు ద్రాటం జుట్టి గోపభావం బలరన్‌. 275 
ప్రతిపదార్థం: తలుగుల పొది= పలువుల కట్ట; ఒక దెసన్‌= ఒక (ప్రక్కనూ; పెయ్యల దామెన= పెయ్యదూడలను కట్టే త్రాడు; 
ఒక్కవలనన్‌= ఒక ్రక్కనూ; అనువు+ఐ ఉండన్‌= వీలుగా ఉండగా; పెక్కుచుట్టన్‌= ఎన్నో చుట్టను; బలుత్రాటన్‌+చుట్టి= 
బలమయిన (త్రాటితో కట్టి; మొలన్‌+మోపి= మొలలో దోపుకొని; గోపభావంబు= గొల్లతనం; అలరన్‌= ఒప్పగా. 
తాత్పర్యం: ఒక ప్రక్క పలుపుల మోపు, మరో ప్రక్క పెయ్య దూడల త్రాళ్ళు, ఎన్నోచుట్టు చుట్టిన ఒక పెద్దత్రాడు 
మొలలో దోపుకొన్న వేషం గొల్లతనాన్ని స్పష్టం చేస్తూండగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: సహదేవుడు చక్కని గోపాలుని వేషం కట్టి, గొల్లవానివలెమాట్లాడుతూ విరాటుని వద్దకు వచ్చినట్టు మూలంలో ఉన్నది. 
అ ౧M ౧ యు ౧ 


కాని. ఆ వేషం వివరాలు లేవు. పాండవులకు ఆయా వేషాలూ, ఆహార్యాభినయం ధర్మదేవుడు 'ప్రసాదించినవి. అందువలన 
తిక్కన వాటిని తప్పకుండా వర్షించాడు. గొల్లవాని వేషంలో మూడు రకాలైన తాళ్ళు అలంకారాలుగా అమరాయి. ఒకటి పశువులను 
కట్టి వేయటానికి ఉపయోగించే పలుపులమూట ఒకవైపు. పెయ్యదూడలను నిలువరించటానికి ఉపయోగించే సన్నని తాళ్ళ చుట్టలు 
మరొకవైపు. నీరు తోడటానికీ. పశువులను పలుపువేసి దూరంగా మేతకు పంపి అవి తప్పిపోకుండా చెట్లకు కట్టివేయటానికి 
ఉపయోగపడే పెద్ద (త్రాడు నడుముకు కట్టుకున్న గొల్లవేషం వ్యాసుని నాటిది కాకపోవచ్చును. తిక్కన నాటిదని తప్పక చెప్పవచ్చును. 


ఈ వర్లనలు కవితలో జాతి వార్తలకు (ప్రాతినిధ్యం వహిస్తాయి. సమకాలీన జీవన చిత్రాలను తనకవితలో ప్రతిఫలింపచేసి 
తెలుగుదనాన్ని పోషించటం తిక్కన రచనా శిల్పం. ఈ పద్యంలో గొల్లవేషంలోని సహదేవుడి స్థిరచిత్రం వర్లించబడింది. రాబోయే 
పద్యంలో చలచిత్రం (ప్రదర్శించబడుతున్నది. (సంపా.) 

చ. నునుసెలగోల చేకొని, మనోహర మౌ తన మేను రాజు చూ 

పును బ్రజచూడ్కులం దిగువ బుష్కరపత్ర నిభంబు లైన లో 

చనముల మూర్తి దెల్ప(గ ససంభ్రమతం జనుదెంచె నల్లన 

ల్లన వెడభీతి దోంప జనులన్‌ వెగడయ్యెడు దృష్టి జూచుచున్‌. 276 


ప్రతిపదార్థం: నును= నున్నవి; సెలగోల= పసుల కాపరి కర్రను; చేకొని= ధరించి (చేత పట్టుకొని); మనోహరము+జా= 
అందమయిన; తన మేను= తన శరీరం; రాజు చూపును= విరాట మహారాజు యొక్క చూపును; (ప్రజ చూడ్కులన్‌= (ప్రజల 


126 శ్రీమదాంధ్ర మహాభారతము 

దృష్టులనూ; తిగువన్‌= ఆకర్షించగా; పుష్కరప(త్ర= తామర రేకులతో; నిభంబులు+ఐన= సమానములయిన; లోచనములన్‌= 

కన్నులద్వారా; మూర్తి= చలాకీతనంతోకూడిన వర్చస్సు; తెల్పంగన్‌= చాటుతుండగా; ససంభ్రమతన్‌= తొట్రుపాటుతో; అల్లనల్లన= 
౧9 ౦౮ 

మెల్లగా; వెడభీతి= చిరుభయం; తో(పన్‌= కనిపించగా; జనులన్‌= ప్రజలను; వెగడు+అయ్యెడు దృష్టిన్‌= తడబడుతున్న చూపుతో; 

చూచుచున్‌= చూస్తూ; చనుదెంచెన్‌= వచ్చాడు. 


తాత్పర్యం: సహదేవుడు చేతిలో నున్నని పసుల కాపరి కర్ర పట్టుకొన్నాడు. అతడి సుందరాకారం గల శరీరం రాజు 
చూపును ఆకర్షిస్తున్నది. ప్రజల చూపులను కూడా ఆకట్టుకొంటూ ఉన్నది. తామరరేకులవంటి కళ్ళల్లో చలాకీతనం 
తొంగి చూస్తూ ఉన్నది. అతడి చూపులలో అవ్యక్తభయం తొణికిస లాడుతూ ఉన్నది. తడబడే చూపులతో ప్రజలను 
చూస్తూ సహదేవుడు మెల్లగా వచ్చాడు. 

విశేషం: సెలగోల పసులకాపరి వేషానికే అలంకారం. దానికి తోడు సహదేవుడు సహజంగా అందగాడు. అది మనస్సులను 
హరించే అందం. రాజు, ప్రజలు అందుకే అతడిని అబ్బురపాటుతో చూచారు. వేషానికీ రూపానికీ పొంతన లేదని గమనించి 
వెగడుపడే దృష్టులు సారించారు. అట్లా వారు గ్రుచ్చిగ్రుచ్చి చూస్తుంటే సహదేవుడికి సంభ్రమం కలగటం సహజం. అజ్ఞాతవాస 
నియమంలో ఎవరైనా గుర్తిస్తే ప్రమాదం. అందుకే అతడికి వెడభీతి. బెదరు చూపులతో అతడు జనాన్ని చూస్తూ మెల్లమెల్లగా 


రాజు దగ్గరికి వచ్చాడు. ఎంతటి చైతన్య శీలమైన అభినయ శిల్పం! తిక్కన నాటకీయతకు దక్కిన చక్కని ఉదాహరణం, 
అలంకారాలు వాడకుండా అచ్చమైన అభినయంతో కవితను రక్తికట్టించటం తిక్కన నేర్పరితనం. (సంపా 


వ. ఇట్లు వచ్చి మత్స్యమహీవల్లభు నంతంతం జేరి వినయావనతుం డగుచు నిట్లనియె. 277 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; వచ్చి= కొలువు కూటానికి దగ్గరలో ఉన్న (ప్రదేశానికి వచ్చి; మత్స్య మహీవల్లభున్‌= మత్స్య 
భూమికి అధిపతి అయిన విరాట మహారాజును; అంతన్‌+అంతన్‌= దగ్గర దగ్గరగా; చేరి= సమీపించి; వినయ+అవనతుండు+అగుచున్‌= 
వినయంతో వంగినవాడు జౌతూ; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తాత్సర్యం: పసుల కాపరి వేషంలో సహదేవుడు వచ్చాడు. విరాటుడిని మెల్లగా సమీపించాడు. వినయంతో నమస్కరించాడు. 
తదనంతరం ఈ విధంగా అన్నాడు. 


క. “నీ పసులంగావం బెట్టుము । భూపాలక! నన్ను; నేను బూని యరసినన్‌ 

గోపంక్తులు రుజవడ; వొరు । చేపడ వెన్నండును; డప్పి( జేడ్సడ వెచటన్‌. 278 
ప్రతిపదార్థం: భూపాలక!= భూమిని పాలించే ఓ రాజా!; నన్నున్‌= నన్ను; నీ పసులన్‌= నీ పశువులను; కావన్‌+పెట్టుము= 
రక్షించడానికి నియమించుము; నేను= నేను; పూని= ప్రయత్నించి; అరసినన్‌= పరిరక్షిస్తే; గోపంక్తులు= ఆలమందలు; రుజ+పడవు= 


రోగాల పాలుకావు; ఎన్నండును= ఏనాడుగాని; ఒరు చేపడవు= ఇతరులకు లోబడవు; ఎచటన్‌= ఎక్కడా; డప్పిన్‌= దాహంతో; 
చేడ్పడవు= బాధపడవు. 


తాత్సర్యం: 'రాజా! నీ ఆలమందను కాపాడటానికి నన్ను అధికారిగా నియమించుము. నా పర్యవేక్షణలో ఆలమందలకు 
రోగాలు అంటవు. ఇతరులు ఈ ఆలమందను లోబరచుకోలేరు. అలసట అసలు ఉండదు. దప్పికతో బాధపడవు. 


తే. తొఅంగు వోకుండ మెకములు గటివకుండ(। బాడి దజబుంగగకయుండ నాపాటి గొల్ల 
లిచ్చమెచ్చ, నీ దృష్టికి నెక్కంగదుపు।; నరయ నేర్తు; న న్నేలుము ధరణినాథ!' 279 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 127 


ప్రతిపదార్థం: ధరణినాథ!= భూపాలక!; తొఆంగు+పోకుండన్‌= పశువులు తప్పించుకొని పోకుండా; మెకములు= మృగాలు; 
కణవకళ+ఉండన్‌= కరవకుండా ఉండేటట్టు; పాండి తజుం/గక+ఉండన్‌= పాడిపాలు తగ్గిపోకుండా ఉండే విధంగా; నాపాటి గొల్లలు= 
నా వంటి (సాటివారైన) గోపాలకులు; ఇచ్చన్‌+మెచ్చన్‌= మనసులో మెచ్చుకొనే విధంగా; నీ దృష్టికిన్‌+ఎక్కన్‌= నీమనసుకు నచ్చే 
విధంగా; కదుపున్‌= ఆలమందను; అరయన్‌+నేర్తున్‌= పరిరక్షించగలుగుతాను; నన్నున్‌= నన్ను; ఏలుము= ఏలుకొమ్ము. 


తాత్పర్యం: ఓ మహారాజా! నన్ను పసుల కాపరిగా ఏలుకొంటే పసులు తప్పిపోవు. క్రూరజంతువుల బారిన పడవు. 
పాడి తగ్గిపోదు. తోటి గొల్లలు మెచ్చుకొంటారు. నీవు కూడా మెచ్చుకొంటావు. అంతగా ఆలమందను కాపాడుతాను. 
నన్ను ఏలుకొమ్ము. 


నిశేషం: “మెప్పు” చేసేవారికి ఉత్సాహకారి. ఆ మెప్పు సమానుల మధ్య అయితే ఎంతో సముత్సాహాన్ని ఇస్తుంది. పైగా రాజే 
మెచ్చితే సాటివారిలో మరికొంత గౌరవం. పశు సంరక్షణలో తీసికొనవలసిన (ప్రాథమికాంశాలను ఏకరువు పెట్టి పశుశాస్త్ర విజ్ఞానాన్ని 
సహదేవుడు ప్రదర్శించి తన యోగ్యతను చాటుకొన్నాడు. 


వ. అనిన విరాటుండు పాండవావరజున కిట్లనియె. 280 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; విరాటుండు= విరాట మహారాజు; పాండవ+అవరజునకున్‌= పాండవులలో చిన్నవానితో; 
ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అనగానే విరాటుడు సహదేవుడితో ఇట్లా అన్నాడు. 


ఉ. “ఎక్కడి మాట? గొల్లతన మించుకయేనియు లేదు నీ దెసం; 

జక్కని మేను నీ గజఖువ చందనము. గాంతియు. జూడవచ్చినన్‌ 

నిక్కున మీవు సూర్య శశి నిర్మల వంశజులైన రాజులం 

దొక్క మహానుభావు తనయుండవు గావలయున్‌ నరోత్తమా!' 281 
ప్రతిపదార్థం: నర+ఉత్తమా!= నరులలో ఉత్తముడవయిన వాడా!; ఎక్కడి మాట?= ఇది యెక్కడి మాట?; నీదెసన్‌= నీ దగ్గర; 
గొల్ల తనము= గొల్లతనం; ఇంచుక+ఏనియున్‌+లేదు= కొంచెం కూడా లేదు; చక్కని మేను= అందమయిన శరీరం; నీ గణువ 
చందమున్‌= నీ గాంభీర్యం; కాంతియున్‌= కాంతి; చూడవచ్చినన్‌= చూస్తే; నిక్కువము= నిజంగా; ఈవు= నీవు; సూర్య= 
సూర్యుని యొక్క; శశి= చంద్రుని యొక్క; నిర్మల= కళంకంలేని; వంశజాలు+ఐన= వంశంలో పుట్టిన; రాజులందున్‌= రాజులలో; 
ఒక్క మహా+అనుభావు తనయుండవు= ఒక గొప్ప మహారాజు కుమారుడివి; కావలయున్‌= అయి ఉంటావు. 


తాత్సర్యం: ఎక్కడి మాట లివి? నీలో గొల్లతనం కాసంతయినా లేదు. నీ శరీరం చక్కగా ఉన్నది. నీలో గాంభీర్యం 
ఉన్నది. నీలో కాంతి స్పష్టమవుతూ ఉన్నది. బాగా ఆలోచిస్తే నీవు సూర్యవంశజుడివి కావచ్చును, లేదా చంద్రవంశజుడివి 
కావచ్చును. 


విశేషం: ఆకారాన్ని చూచి వ్యక్తిత్వాన్నీ, గుణసంపదనూ, అభిజాత్యాన్నీ అలవోకగా చెప్పగల సూక్ష్మబుద్ది కలవాడు విరాటుడు. 
పాండవులను విశిష్టవ్యక్తులుగా గుర్తించి, ఆ వివేకాన్ని దాచుకొనకుండా బయటికి చెప్పిన నిర్మలచిత్తుడు. వారి యోగ్యతకు తగిన 
పదవు లివ్వాలని ముందుకు వచ్చిన ఉచితజ్ఞడు. ఇది అతడి రాజనీతిలో ఒక భాగమని కొందరు భావిస్తారు. ఎదుటివారిని 


128 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆకాశానికెత్తి ఆశలు చూపించి, ప్రలోభపెట్టి పరీక్షించటం ఆయన మొదట ప్రయోగించే సమ్మోహనాగస్రం. దానికి ఎదుటివారు 
లొంగితే వారిని అతడు అనుమానించవచ్చును. కాని, పాండవుల వల్ల ఆ పని జరుగలేదు. అంతేకాదు. పాండవులలోని లోవెలుగును 
చూచి, ఆకార వైభవాన్ని చూచి విరాటుడు ప్రభావితుడై స్పందించాడే కాని, అది రాజకీయం కాదు. సహదేవుడి ఆకృతి చూచి 
అతడు సూర్యచం|ద్రవంశజుడై ఉండాలని ఊహించాడు. సత్యానికి ఎంత దగ్గరగా అతడి అంచనా ఉండింది? అంతటి వివేకశాలి 
కూడా పాండవులను గుర్తించలేకపోయాడు. ధర్మజుడి కొలువులో పనిచేసిన అయిదుగురు ఒకేనాడు తన కొలువులో చేరటానికి 
రాగా వారిని వరుసగా చేర్చుకొన్న విరటుడికి “ఈ అయిదుగురు ఎవరు?'-అనే ప్రశ్న స్ఫురించలేదు. అతని కొలువులో ఉన్న 
జనులకు కూడా ఆ ఆలోచన రాలేదు. అది ధర్ముడి వరప్రభావం. పాండవుల కున్న దైవకవచం అడుగడుగున ధ్వనింపబడటం 
విరాటపాత్ర చిత్రణలోని ప్రబంధ ధ్వని (సంపా) 


ఆ. వలయు పదవియందు నిలిచి నా రాజ్యమం | తయును జక్క బెట్టి నయము విక్ర 
మంబు నడపు నంత మానిసివై యుండి । కుచ్చితంపు బ్రదుకు గోర దగునె? 282 


ప్రతిపదార్థం: వలయు= నీ ఇష్టం వచ్చిన; పదవి+అందున్‌= పదవిలో; నిలిచి= కుదురుకొని; నా రాజ్యము+అంతయునున్‌= నా 
రాజ్యమంతా; చక్కన్‌+పెట్టి= చక్కజేసి; నయము= నీతి; విక్రమంబు= పరాక్రమం; నడపునంత= నడిపించగలిగినంత టి; 
మానిసివి+ఐ= సమర్గుడవయి ఉండి; కుచ్చితము+(బ్రదుకు= హీనమయిన (బ్రదుకు; కోరన్‌+తగునె?= కోరడం న్యాయమా? 


తాత్సర్యం: నీ కిష్టమైన పదవిలో కుదురుకొని నా రాజ్యాన్నంతా చక్కబెట్టి నయనీతి పరాక్రమాలను ప్రదర్శించగలిగిన 
సమర్జ్హుడవై ఉండికూడా, ఇటువంటి అల్పమైన జీవనోపాధిని కోరట మెందుకు? 


విశేషం: నీతి అనే మాట మంత్రాలోచనాన్ని తెలియజేస్తుంది. పరాక్రమం సమర నైపుణ్యాన్ని స్పష్టం చేస్తుంది. తగిన వ్యక్తికి తగిన 
పదవి ఇవ్వటం అవసరం. అట్లా ఇవ్వకపోవటం అధికారి లోపం కూడా అవుతుంది. 


వ. ఉత్తమ వాహనంబులు, మహనీయాయుధంబులు నిచ్చెద; మత్స శదేశంబున భవదభిమతస్థలం బొసంగిద; 
మదీయ మండల సేనా పరిపాలనంబు సేసి వర్తిల్లుము.' 283 

ప్రతిపదార్థం: ఉత్తమ వాహనంబులు= శ్రేష్టుయిన వాహనాలు; మహనీయ= గొప్పవయిన; ఆయుధంబులున్‌= ఆయుధాలను; 
ఇచ్చెదన్‌= ఇస్తాను; మత్స్యదేశంబునన్‌= మత్స్య దేశంలో; భవత్‌+అభిమత స్థలంబు+ఒసంగెదన్‌= నీకు ఇష్టమయిన (ప్రదేశాన్ని 
ఇస్తాను; మదీయ= నాదైన; మండల సేనా పరిపాలనంబు= మండల సేనలను పరిపాలించటం; చేసి= నిర్వహించి (బాధ్యత 
స్వీకరించి); వర్తిల్లము= ఉండుము. 

తాత్సర్యం: నీకు ఉత్తమ వాహనాలు ఇస్తాను. (్రేష్టమయిన ఆయుధాలను ఇస్తాను. మత్స్యదేశంలో నీవు కోరిన ప్రదేశాన్ని 
కూడా ఇస్తాను. నా మండల సేనలను పరిపాలించుము.” 


క. అనవుడు( బాండు నృపాలక । తనయుండు మొక్కుచు విరాట ధరణీశున కి 
ట్లను 'హీనకులు(డ, బాలు(డ । మును నాగరికంపు( గార్యముల వెర వెటు(గన్‌. 284 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగానే; పాండునృపాలక తనయు(డు= పాండురాజు కుమారుడయిన సహదేవుడు; విరాట 
ధరణీశునకున్‌= విరాట మహారాజుకు; (మొక్కుచున్‌= నమస్కరిస్తూ; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అన్నాడు; హీనకులుండన్‌= 
తక్కువ కులం వాడిని; బాలు(డన్‌= బాలుడిని; మును= పూర్వం (ముందటి నుండి); నాగరికము+కార్యముల వెరవు= నాగరికపు 
పనుల తీరును; ఎజుంగన్‌= తెలిసిన వాడిని కాను. 


నిరాటపర్వము - ప్రథమాశ్యాసము 129 
తాత్సర్యం: అనగానే సహదేవుడు విరాటుడికి (మొక్కి ఇట్లా అన్నాడు. “రాజా! నేనేమో హీనకులుడిని. ముందెప్పుడూ 
నాగరికాలయిన పనుల తీరు తెన్నులు తెలిసిన వాడిని కాను. 


©. పసులం గాచి కాని బ్రదుక( గౌరవుల ప్రా(। తలము మున్ను; నేను ధర్మపుత్తు 
పశుగణంబు నెల్ల బాలింతు నమ్మహీ । వరుని చిత్తమునకు వచ్చువాండ. 285 


ప్రతిపదార్థం: పసులన్‌= పశువులను; కాచికాని బ్రదుకన్‌= కాచుకొంటూమా(త్రమే (బ్రతికేవాడను; మున్ను= గతంలో; కౌరవుల 
ప్రాతలము= కురువంశీయులైన రాజులయొక్క సేవకులం; నేను= నేను; ధర్మపుత్రు= యమధర్మరాజు కుమారుడయిన 
ధర్మరాజు యొక్క; పశుగణంబున్‌+ఎల్లన్‌= పశువుల మందలనన్నిటిని; పాలింతున్‌= రక్షించేవాడిని; ఆ+మహీవరుని చిత్తమునకున్‌= 
ఆ మహారాజు మనసుకు నచ్చే విధంగా; వచ్చువాండన్‌= (ప్రవర్తించేవాడిని. 


తాత్సర్యం: గతంలో మేము కౌరవులకు సేవకులం. పశుగణాన్ని రక్షించే వాడిని. పశువులను కాపాడడం తప్ప మరే 
విధంగా (బ్రతుకలేని వాడిని. ఇంతకుముందు ధర్మరాజుయొక్క పశుగణాన్ని పాలిస్తూ ఉండేవాడిని. ఆ విధంగా ఆ 
మహారాజు మన్ననకు పా(త్రుడైనవాడిని. 


వ. తంత్రీపాలుం డనం బరంగిన వాండ; నా చేతం గ్రేపులు పురాణించుటం జేసి కొండొక కాలంబునన కదుపులం 
బెనుతు; నే నగునని కైకొనిన యాంబోతు పంచితంబు మూర్క్మొనినను, బైగాలి వీచినను గొడ్డునకైనం జూలు 
నిలుచు; నుంగిడి యదురు ద్రిక్కయను వానికి నా పేరు సెప్పినం జాలు; మటియును బసికి వలయు తెటింగు 
లెల్ల నెటుంగుదు; వేటొక్క పనికిం గాను గాని యే నీ వెంట నీ మనసు వడయం జాలుదు; నా వలనం 
బ్రయోజనంబు గొనవలయు నేని నొండుమాటలు దక్కి పసులం బరికింప నియోగింపుము.” 286 


ప్రతిపదార్థం: తంత్రీపాలుండు+అనన్‌= తంత్రీపాలుడు అనే పేరుతో; పరంగినవాండన్‌= వ్యవహరించబడిన వాడిని; నా చేతన్‌= 
నా చేతిలో (నా సంరక్షణలో); క్రేపులు= దూడలు; పురాణించుటన్‌+చేసి= పెరుగటంవలన - పెరగడం వలన; కొండొక 
కాలంబునను+అ= కొద్ది కాలంలోనే; కదుపులన్‌= ఆలమందలను; పెనుతున్‌= పెంచుతాను; నేను+అగున్‌+అని= నేను 
“అవుతుంది” అని; కైకొనిన= స్వీకరించిన; ఆంబోతు= ఆంబోతు; పంచితంబు= మూత్రాన్ని; మూర్కొనినను= వాసన చూచినా; 
పై గాలి వీచినను= పై గాలి వీచినాా గొడ్డునకున్‌+ఐనన్‌= గర్భం రానే రాదు అని తేల్చి వేసిన దానికయినా; చూలు= గర్భం; 
నిలుచున్‌= నిలుస్తుంది; ఉంగిడి= పశువులకు వచ్చే రోగం; అదురున్‌+(త్రిక్క+అనువానికిన్‌= అదురుడు, తిరుగుడు అనే 
పశువుల రోగం వచ్చిన వాటికి; నా పేరు= నా పేరును; చెప్పినన్‌+చాలున్‌= చెప్పినాచాలు; మణియును= ఇంతే కాకుండా; పసికి= 
పశువులకు; వలయు= అవసరమయిన; తెజంగులు+ఎల్లన్‌= పద్దతులన్నీ; ఎణుంగుదున్‌= తెలుసు; వేజొక్క, పనికిన్‌= వేరే 
పనికి; కాను= తగినవాడిని కాను; కాని= అయినప్పటికి; ఏన్‌= నేను; ఈవెంటన్‌= ఈ పనిమీద; నీ మనసు= నీ మనసును; 
పడయన్‌+చాలుదున్‌= చూరగొంటాను; నా వలనన్‌= నావలన; ప్రయోజనంబున్‌= ఏదయినా ప్రయోజనాన్ని; కొనవలయున్‌+ఏని= 
చేయించాలనుకొంటే; ఒండు మాటలు+తక్కి= మరో రకమైన మాటలు వదలిపెట్టి; పసులన్‌= ఆవులను లేదా గోసంపదను; 
పరికింపన్‌= పర్యవేక్షణ చేయడానికి; నియోగింపుము= నియుక్తుడిని చేయుము. 


తాత్సర్యం: నా పేరు తంత్రీపాలుడు. నా “హస్తవాసి” మంచిది, అందుచేత దూడలు బాగా పెరుగుతాయి. అతి 
తక్కువ కాలంలో ఆలమందలను పెంచుతాను. నేను ఎంపిక చేస్తే ఆబోతు మూత్రం వాసన చూచినా, పైగాలి వీచినా 


130 శ్రీమదాంధ్ర మహాభారతము 


గొడ్డుటావులకు సైతం చూలు నిలవటం ఖాయం. ఉంగిడి, అదురు, త్రిక్క అనే రోగాలు నా పేరు చెప్పితే దగ్గరికి 
రావు. పశువుల రకాలన్నీ నాకు తెలియును. వేరే పనికి నేను తగను. ఈ పనిలో మాత్రం నేను నీ మనసుకు నచ్చే 
విధంగా నడుచుకొంటాను. నా వలన నీ కేమయినా ప్రయోజనం ఉన్నదనుకొంటే మరోమాట వద్దు. నన్ను పశుపాలనకు 
నియోగించుము”. 

నిశేషం: పశువులకు వచ్చే రోగాలు తగ్గించటానికి కొందరు మందులు, మంత్రాలు నేర్చి సిద్దులు సాధించటం మన దేశంలో 
కనపడుతుంది. పాము కాటుకు మంత్రాలు మందుకావటం. మం(త్రగాని పేరే ఒక్కొకసారి మంత్రంగా పనిచేయటం చూస్తాం. 
సహదేవుడు తాను అటువంటి వాడినని చెప్పుకొన్నాడు. అటువంటివాడు పశుగణాధ్యక్షుడుగా ఉంటే పశుసంపద భద్రంగా 


ఉండగలదనే విశ్వాసం విరాటునికి కలిగేటట్టు పలకటం ఇందులో విశేషం. ఆ మహిమ అంతా ధర్మజుని దయవలన కలిగిందని 
ధ్వని. (సంపా.) 


చ. అనుటయుు నెట్టకేలకు ధరాధిపు( డట్టుల కాక యంచు నా 

తని వదనంబు సూచి 'యుచితం బగునేని. బ్రియంబ యేని, నె 

ట్లును గురుకార్య వర్తనములున్‌ రుచియింపక యుండునేని, గో 

ధనముల కెల్ల రక్షణము. దత్సరతం దగ జేయు ముఖ్యతన్‌. 287 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; ఎట్టకేలకున్‌= చివరకు; ధరాధిపుండు= రాజు; అట్టుల కాక= అట్టే అగుగాక; అంచున్‌= 
అంటూ; అతని వదనంబు= అతడి ముఖం; చూచి= చూచి; ఉచితంబు+అగునేనిన్‌= తగినట్లయితే; ప్రియంబు+అ+ఏనిన్‌= 
ఇష్టమయితే; ఎట్టును= ఏవిధంగానూ; గురుకార్య వర్తనములున్‌= పెద్ద పనులలో ఉండటాలు; రుచియింపక+ఉండునేనిన్‌= 


ఇష్టం కాకపోతే; గోధనములకున్‌+ఎల్లన్‌= గో సంపదలకంతకూ; రక్షణమున్‌= కాపాడటాన్ని; తత్సరతన్‌= ఆసక్తితో; ముఖ్యతన్‌= 
ప్రాధాన్యంతో; తగన్‌+చేయుము= తగినవిధంగా చేయుము. 


తాత్సర్యం: సహదేవుడి వేడికోలును విరాటుడు విన్నాడు. చివరకు అట్టాగే అని అతడి ముఖం వైపు చూచాడు. సరేనన్నాడు. 
నీకు సరి అనిపిస్తే ఇష్టమైతే, పెద్ద పనులను చేపట్టటం ఇష్టం కాకపోతే, గోసంపదను (శ్రద్దతో ప్రాధాన్య బుద్దితో తగిన 
= యలు యు యు (ఈం ఠా 

విధంగా రక్షించుము. 
క. మున్నుగల గోపవర్గము । నిన్నుం గని కొలిచి భక్తి నీ పనిసేయన్‌ 

మన్నన మానిసివై నీ । వున్నం గడు మేల కాక యొప్పమి గలదే?” 288 
ప్రతిపదార్థం: మున్ను+కల= ముందుండే; గోపవర్గము= గోపాలుర సముదాయం; నిన్నున్‌= నిన్ను; కని= చూచి; కొలిచి= 
సేవించి; భక్తిన్‌= భక్తితో; నీ పని చేయన్‌= నీవు చెప్పిన పనిచేస్తూ ఉండగా; మన్నన మానిసివి+ఐ= గౌరవించ దగిన మనిపివై; 


నీవు= నీవు; ఉన్నన్‌= ఉండగా; కడున్‌= ఎంతో; మేలు+అ= మేలే; కాక= అంతే కాని; ఒప్పమి= (నీ సేవలకు) ఇష్టపడకపోవడం; 
కలదే?= ఉన్నదా? 


తాత్సర్యం: నా దగ్గర ఇదివరకే గోపాలురు ఉన్నారు. వారందరు నిన్ను కొలుస్తారు. భక్తితో నీవు చెప్పిన పని చేస్తారు. 
నీవు గౌరవంగా ఉంటే చాలా మేలే కాని, నీ సేవలకు ఇష్టపడకపోవడం ఉంటుందా?” (తప్పక అంగీకరిస్తాను) 


విరాటపర్వము - ప్రథనూశ్వాసము 131 

వ. అని పలికి యతని యభిమతంబు సలిపి నిలిపె; నట్లయ్యేవురును విరటుం గొలిచి నిలిచిరి; తదనంతరంబ. 
289 

ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; పలికి= మాటలాడి; అతనిన్‌= సహదేవుని; అభిమతంబు= కోరికను; సలిపి= తీర్చి; నిలిపెన్‌= 


(అతడు కోరిన పదవిలో) నిలిపాడు; అట్టు= ఆ విధంగా; ఆ+ఏవురును= ఆ అయిదుగురును; విరటున్‌= విరాట మహారాజును; 
కొలిచి= సేవించి; నిలిచిరి= నిలదొక్కుకున్నారు; తదనంతరంబు+అ= ఆపై. 


తాత్సర్యం: అని చెప్పి అతడి కోరిక తీర్చాడు. గోపాలకులకు ముఖ్యునిగా సహదేవుడిని ఉంచుకొన్నాడు. అట్టా పాండవులు 
అయిదుగురూ విరాటుడి కొలువులో చేరారు. అటు తరువాత. 


ద్రౌపది సైరంధ్రీవేషమున సుదేష్ణం గొలువ వచ్చుట (సం.4-8-1) 


క. గారవమున నిజదేశా | చారముమై నల్లియున్న జడ యగు కబరీ 
భారంబు విచ్చి తుటుముగ । సైరంధ్రీ జాతివేష సముచిత భంగిన్‌. 290 


ప్రతిపదార్థం: గారవమునన్‌= గౌరవంతో; నిజదేశ+ఆచారముమైన్‌= తన దేశపు అలవాటును బట్టి; అల్లిఉన్న జడ+అగు కబరీ 
భారంబు= అల్లి ఉన్న జడ కల కేశపాశం; విచ్చి= విప్పి; సైరంధ్రీ జాతి వేష సముచిత భంగిన్‌= సైరంధ్రీజాతి వేషానికి తగిన 
రీతిలో; తుజుముగన్‌= కొప్పుగా ముడిచినట్టు. 


తాత్పర్యం: ద్రౌపది తన దేశాచారం ప్రకారం అల్లిన జడగల కేశపాశం అంతా విప్పి, సైరంధ్రీ వేషానికి తగినట్టుగా 
కొప్పుగా అమర్చటానికి అనువుగా చేసింది. 


క. వలపలి దిక్కున కించుక | మలంగంగా. దుటు మిడి, కుఖుమాపుడు( బుట్టం 

బలవడం గట్టి జరఠవ । ల్మలమున నెవ్వీ(గు(జన్ను(గవ గప్పి తగన్‌. 291 
ప్రతిపదార్థం: వలపలి దిక్కునకున్‌= కుడిప్రక్కకు; ఇంచుక= కొద్దిగా; మలంగంగాన్‌= ఒరిగేటట్టుగా; తుణుము+ఇడి= కొప్పు పెట్టి; 
కుణుమాపుడు పుట్టంబు= కొద్దిగా మాసిన చీర; అలవడన్‌+కట్టి= తగినట్టు కట్టి; జరఠవల్కలమునన్‌= ముదుక అయిన నార 
వస్త్రంతో; నెప్పీ(గు+చన్ను(గవన్‌= ఉన్నతమయిన కుచద్వయాన్ని; తగన్‌+కప్పి= తగునట్టు (పూర్తిగా) కప్పుకొని. 
తాత్సర్యం: సైరంధ్రి కుడివైపునకు కొద్దిగా ఒరిగేటట్టు కొప్పు అమర్చుకొన్నది. కొద్దిగా మాసిన చీర కట్టుకొన్నది. 
ముదుకైన నారవస్త్రంతో స్తనమండలం కప్పుకొన్నది. 


క _ పరిచారికాత్వరేఖా । పరిణతి దనమేన నచ్చువడ భావనకుం 
దిరమై తలకొను నంతః। కరణముతో( బురము ద్రుపదకన్యక చొచ్చెన్‌. 292 
ప్రతిపదార్థం: పరిచారికాత్వరేఖా పరిణతిన్‌= పరిచారికా లక్షణపు పరిణామం; తనమేనన్‌= తన శరీరంలో; అచ్చుపడన్‌= స్పష్ట 


పడుతుండగా; భావనకున్‌= ఆ పరిచారికా భావం తన ఆలోచనయందు; తిరము+ఐ= నిశ్చితంగా; తలకొను= తాల్చేటటువంటి; 
అంతఃకరణముతోన్‌= మనస్సుతో; (ద్రుపద కన్యక= ద్రౌపది; పురము చొచ్చెన్‌= పట్టణంలో (ప్రవేశించింది. 


132 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్పర్యం: ద్రౌపది తన ఆకారంలో దాసీత్వ లక్షణాన్ని స్పష్టపడేటట్టు చేసికొన్నది. దాసీభావాన్ని స్థిరంగా మనసులో 
నిలుపుకొని పురప్రవేశం చేసింది. 


వ. ఇట్లు సొత్తెంచి. 293 
తాత్పర్యం: ఇట్లా ప్రవేశించి. 


సీ. పటిమొయిల్‌ గప్పినం బాడథి నునుంగాంతి । గదలిన యమృతాంశు కలయు. బోలె. 
బెనుమంచు మీందం బర్విన వికాసము దప్పి। చెలువు గుందిన సరోజిని విధమున, 
ధూమంబు వొదివిన దుజంగలి మెటు(గులు । నలంగి మాసిన దీప కళిక పగిది, 
ధూళి పైంబొరసినం దొంగలించుట మాని । లావణ్య మెడలిన లతిక భంగి, 


తే.  గంధకారికా వేషంబు కతన మూర్తి । యుజ్వలత్వంబు మజువడియుండ. బాండు 
తనయ మహిషి యంచితగతి. జనంగ రాజ । వీథి. బౌరజనంబు లవ్వెలంది6 జూచి. 294 


ప్రతిపదార్థం: పజమొయిల్‌= పెద్దమేఘం; కప్పినన్‌= కప్పివేయగా; పాడటి= పాడయిపోయి (మరుగునపడి); నును(గాంతి= 
మృదువయినకాంతి; కదలిన= తొలగిన (తగ్గిపోయిన); అమృత+అంశు-కలయున్‌+పోలెన్‌= అమృత కిరణుడయిన చంద్రుని కళవలె; 
పెనుమంచు= ఎక్కువ మంచు; మీ(దన్‌+పర్సినన్‌= మీద పడగా (కప్పగా); వికాసము+తప్పి= కాంతి తగ్గి; చెలువు= అందం; 
కుందిన= తరిగిన; సరోజిని విధమునన్‌= పద్మంవలె; ధూమంబు= పొగ; పొదివినన్‌= (క్రమ్మగా; తుజంగలి మెణుంగులు= 
ప్రసరించే కాంతి మెరుపులు; నలంగి= తగ్గి; మాసిన= మాసిపోయిన; దీపకళిక పగిది= దీపపుమొగ్గ వలె; ధూళి= దుమ్ము; 
సైన్‌+పొరసినన్‌= మీద (క్రమ్మగా; తొంగలించుట= (ప్రకాశించటం; మాని= మానివేసి (తగ్గి; లావణ్యము= కోమలత్వం; ఎడలిన= 
తరిగిన; లతిక, భంగి= తీగవలె; గంధకారికా వేషంబుకతన= సైరం(ధీ వేషం వలన; మూర్తి+ఉజ్ఞ్యలత్వంబు= శరీరకాంతి; 
మటువడి+ఉండన్‌= మరుగుపడి ఉండగా; పాండుతనయ మహిషి= పాండవుల రాణి (ద్రౌపది); అంచితగతిన్‌+చన(గన్‌= 
చక్కని గమనంతో రాగా; రాజవీథిన్‌= రాజవీథిలో; పౌరజనంబులు= పురజనులు; ఆ+వెలందిన్‌+చూచి= ఆమెను చూచి. 


తాత్సర్యం: (ద్రౌపది 'సైరంధ్రీ వేషంలో మేఘం (క్రమ్మటం చేత నిండుకాంతి తరిగిన చంద్రకళ వలె ఉన్నది. మంచు 
కప్పగా వికాసం లేక అందం తరిగిన పద్మంవలె ఉన్నది. పొగ క్రమ్మగా కాంతి తళుకులు తగ్గిన దీపశిఖవలె ఉన్నది. 
దుమ్ము పడగా నిగనిగలు తగ్గి లావణ్యం కొరవడిన తీగవలె ఉన్నది. ఈ వేషం వలన రూపంలోని ఉజ్జలత్వం 
మరుగున పడింది. అటువంటి వేషంతో కదలి వెళ్ళుతున్న ద్రౌపదిని పురజనులు చూచి. (ఇట్లా అనుకొన్నారు - 
రాబోయే పద్యంతో అన్వయం). 


విశేషం: అలం: మాలోపమ. 'సైరంధ్రీ వేషం వలన (ద్రౌపది యొక్క ఉజ్జలత్వం మరుగుపడింది. జొజ్ఞ్వల్యం ఉత్తమ నాయికా 
లక్షణాలలో ఒకటి. “రూప సంపన్న దేహత్వ మౌజ్వల్యం పరిక్తీర్యతే” అని ప్రతాపరుద్రీయకారుడు విద్యానాథు డన్నాడు. అంటే 
ద్రౌపది యొక్క రూపసంపద మరుగుపడినట్టయింది. ఆ రూపసంపదలోని నాలుగు గుణాలను వ్యంగ్యంగా పేర్కొంటూ అవి 
మరుగుపడిన విధాన్ని ఉపమాలంకార సుందరంగా వర్లించాడు తిక్కన. (ద్రౌపది రూపసంపద యొక్క మొదటి గుణం నును 
గాంతి” - అది చంద్రరేఖ ప్రసరించే వెన్నెలవలె మృదువుగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ గుణం దట్టమైన మబ్బుతో కప్పబడినట్లు 
దృశ్యాదృశ్యమై పోయింది. రెండవ గుణం “వికాసం” - నిరంతరం నవనవోన్మేషంగా వికసిస్తున్నట్టుండే యౌవన విలాసం వికాసం. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 133 
వికాసమే అందంగా ఉండేది పద్మం. మంచువలన పద్మం వికసించటం మాని ముకుళించుకొంటుంది. అట్లాగే దాసీత్వభావం 
వలన ద్రౌపది జౌజ్జల్యం వాడిపోయి అందాన్ని కోల్ఫోయినట్లయింది. మూడవ గుణం 'తుజంగలి మెజుంగులు' - శరీర నైగనిగ్య 
లక్షణాలు. పొగ మూగటం వలన కాంతి మాసిన దీపపు మొగ్గవలె (అగ్నిశిఖవలె) ఆమె శరీర నైగనిగ్యం మాసిన చీర మొదలైన 
సైరం(్ర వేషాదుల వలన వన్నై తగ్గి కనబడింది. నాల్గవ గుణం “లావణ్యం” - శరీర కోమలత్వం. సైరంధ్రీ వేషం వలన దేహం 
ధూళిధూపరితమైన తీగవలె ఉన్నది. అంటే ఆమె శరీరానికున్న సహజ కోమలత్వం దుమ్ముకొట్టుకొని పోయినట్లయింది. (ద్రౌపది 
బొజ్జ ల్యం మరుగుపడిందే కాని మాయం కాలేదు. ఆ మరుగుపడిన మేని కాంతియే పౌరజనులకు ఆశ్చర్యం కలిగించింది. 
వరుసగా ఉపమాలంకారాలు వాడి సైరంధ్రీ రూపవర్లనం చేయటం వలన మాలవలె ఉపమాలంకారం భాసించటం చేత అలంకారం 
మాలోపమ. (సంపా.) 


ఉ. రోహిణి యొండె, నొండెను నరుంధతి గాక మనుష్య జాతియే? 
యీ హరిణాక్షి చెల్వమున యేడ్తెఐ చూడ్కుల నాంచికోల కా 
దాహితగౌరవం బగు; శుభాంగము తేజము. జూడ బుద్ది సం 
దేహము. బొందుచున్నది; సతీజను లిట్టిరె యెజ్జగంబులన్‌!' 295 


ప్రతిపదార్థం: రోహిణి+ఒండెన్‌= రోహిణియో; అరుంధతి+ఒండెనున్‌= అరుంధతియో (అయి ఉండాలి); కాక మనుష్యజాతియే?= 
కాకపోతే (ఈమె) మానవజాతికి చెందిన (ప్రీయేనా?; ఈ హరిణ+అక్షి= లేడికన్నులవంటి కన్నులు గల ఈ స్రీ; చెల్వమున+ ఏడ్పెజ= 
సౌందర్యముయొక్క, అతిశయం; చూడ్కులన్‌ నాంచికోల కాదు= చూపులను ఆకర్షించటమే కాదు; అహిత గౌరవంబు+అగున్‌= 
ఉంచబడిన గౌరవం కలది (గౌరవించాలని అనిపించేది) అవుతున్నది; శుభ+అంగము= ఈమె మంగళకరమయిన శరీరం 
యొక్క; తేజము+చూడన్‌= కాంతి చూస్తే; బుద్ది సందేహము పొందుచున్నది= బుద్దికి సందేహం కలుగుతున్నది; ఏ+జగంబులన్‌= 
ఏలోకాలలో అయినా; సతీజనులు= సాధ్వీమణులు; ఇట్టిర?= ఇట్టివారా? 


తాత్సర్యం: “ఈమె రోహిణి కాని, అరుంధతి కాని అయి ఉండాలి. అంతేకాని మానవకాంత మాత్రం కాదు. తన 
రూపాధిక్యం చేత చూపులను ఆకట్టుకొనటమే కాదు. అందరి గౌరవాన్నీ పొందుతున్నది. శుభప్రదమయిన ఆ శరీరకాంతి 
చూస్తే సందేహం కలుగుతున్నది. ఏ లోకాలలో అయినా ఇటువంటి సతీమతల్లులు ఉంటారా?” 


విశేషం: అలం: సందేహం. [ద్రాపదియొక్క మంగళకరమైన శరీరాన్నీ, ఆ శరీర కాంతినీ చూచిన పౌరులకు బుద్ధిలో సందేహం 
కలిగిందట! సందేహాలంకారాన్ని ప్రయోగిస్తున్నానని తిక్కన ముద్రగా (గుర్తుగా ఆ పేరే వాడి) చెప్పాడు. అనిశ్చయ జ్ఞానం 
సందేహం. సందేహం వలన ఏర్పడే అలంకారం సందేహం. వర్థ్యావర్థ్యాల సాధారణ ధర్మాలను మాత్రమే దర్శించి విశేష ధర్మాన్ని 
దర్శించకపోవటం వలన కలిగే అనిశ్చయభావం ఇందులో వర్షించబడుతుంది. (ప్రీముఖాన్ని చూచి ఇది పద్మమో చంద్రబింబమో 
నాకు నిర్ణయం కాలేదు - అని సందేహాన్ని వ్యక్తం చేయటం సందేహాలంకారం. ఈ పద్యంలో పౌరులు (ద్రౌపదిని చూచి ఇటువంటి 
సందేహమే పొందారు. సతీమణుల పేర్ల మీద ఆకాశంలో కనపడే ఉజ్జుల నక్షత్రాలు రెండు. రోహిణి చంద్రబింబం (ప్రక్కన 
మిలమిలా మెరుస్తుంది. తన కాంతితో చూపరులను ఆకర్షిస్తుంది. అరుంధతి మినుకు మినుకుమని దర్శనమిస్తుంది. ఆమెను 
దర్శిస్తే పుణ్యం వస్తుందనే గౌరవభావాన్ని చూపరులకు కలిగిస్తుంది. ద్రౌపది కాంతిమతిగా, పుణ్యవతిగా కనబడుతున్నదని ధ్వని. 
ద్రౌపదీ శరీరకాంతి చూస్తే ఆమె రోహిణి కాని, అరుంధతి కాని అయి ఉండాలి తప్ప మానవ జాతిస్తీ అయి ఉండటానికి వీలు 
లేదు. ఏ లోకంలోనైనా ఇల్లాం(డ్రు ఇటువంటి సందేహాన్ని కలిగించే రూప వైభవం కలవారు ఉన్నారా? అని ఆశ్చర్యపోయారు 
పౌరులు. ఇందులో (ద్రౌపది ఎవరనే ప్రశ్నకు అనిశ్చయ జ్ఞానమే మిగులుతుంది. రోహిణీ అరుంధతుల సాధారణ ధర్మమే 
దర్శింపబడుతుంది తప్ప (ద్రౌపది యొక్క విశేషధర్మం వివేచింపబడదు. అందువలన ఇది సందేహాలంకారం. తిక్కన ఈ 
అలంకారాన్ని ఇక్కడ (ప్రజల భావనలో నిబంధించటం (ప్రకరణౌచిత్యం. (ద్రౌపది సైరంధ్రి వేషంలో మొదటిసారి ప్రజలముందుకు 


134 శ్రీమదాంధ్ర మహాభారతము 


వచ్చింది. చూపరు లామెవేషం చూచి ఏమనుకుంటారో ఈ పద్యం సాక్ష్యం పలికింది. దీనినిబట్టి సుదేష్షగాని, కీచకాదులు కాని, 
మరెందరైనా కాని ఆమె (ద్రౌపదీత్వాన్ని గుర్తించలేరు. దేవాంగనయేమో అని సందేహంతో ఉండిపోతారు. ఆ భావమే ఆమెకూ, 
ఆమె అజ్ఞాతవాస వ్రతానికీ (శ్రీరామరక్ష ఇది చక్కని అలంకార ధ్వని. (సంపా 


వ. అనుచు నంతంతం జేరి. 296 
తాత్పర్యం: అనుకొంటూ దగ్గరికి వచ్చి. 


క. “నీ వెవ్వ, రేమి పనికై। యే వలనికి( బోవుచునికి యిది? నావుడు న 

ద్దేవియు సౌముఖ్యము స । ద్దావంబును దోంప నుచితభంగిం జెప్పెన్‌. 297 
ప్రతిపదార్థం: నీవు+ఎవ్వరు?= నీ వెవరవు?; ఏమి పనికై= ఏ పనిమీద; ఏ వలనికిన్‌= ఎక్కడకు; పోవుచున్‌+ఉనికి?= పోతూ 
ఉండటం?; ఇది; నావుడున్‌= అనగానే; ఆ+దేవియున్‌= ఆ (ద్రౌపదియు; సౌముఖ్యము= సుముఖత; సద్భావంబును+తోయన్‌= 
మంచి మనసు తోచేటట్లు; ఉచిత భంగిన్‌= తగిన రీతిగా; చెప్పెన్‌= చెప్పింది. 
తాత్సర్యం: 'నీ వెవరవు? ఏ పనిమీద ఎక్కడకి పోతున్నావు? అని అనగానే ఆ (ద్రౌపది సుముఖత, సద్భావమూ 
'ప్రకటితమయ్యేటట్లు (ఇట్లా) చెప్పింది. 
©. “ఏను గట్టువాలుదాన; నా కెవ్వరు । కడుపు కూడు వెట్టి, కట్టం జీర 

యిచ్చి సాకతమున నేలుదు రట్టి వా । రలకు( బనులు సేసి మెలగు బుద్ది. 298 
ప్రతిపదార్థం: ఏను= నేను; గట్టు వాలుదానన్‌= సైరంధ్రీ జాతి (స్త్రీని; నాకున్‌= నాకు; ఎవ్వరు= ఎవరయితే; కడుపుకూడు= 


తినడానికి తిండి; పెట్టి= పెట్టి; కట్టన్‌= కట్టుకొనడానికి; చీర= వలువ; ఇచ్చి= ఇచ్చి; సాకతమునన్‌= దయతో; ఏలుదురు= 
పోషిస్తారో; అట్టివారలకున్‌= అట్టివారికి; పనులు= పనులు; చేసి= చేసి; మెల(గు బుద్దిన్‌= (ప్రవర్తించే బుద్దితో. 


తాత్సర్యం: 'నేను సైరంధ్రిని. కూడు గుడ్డా నాకు చాలు. ఎవరు దయతో నన్ను పోషిస్తారో వారి దగ్గర పనులు 
చేయాలనే బుద్దితో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: గట్టువాలు - అంటే పర్వతం వలె చలించనిది. పురుష సాంగత్యాన్ని కోరక ధైర్యంతో ఉండేదని వ్యుతృత్యర్థం. 


క. వచ్చితి ననవుడు విని జను । లచ్చెరువును సందియంబు నడరెడు మదితో 
'నిచ్చెలువ గడుపు కూటికి । నెచ్చటనే నిలుచునట్టె! యిది పలుకగునే? 299 
ప్రతిపదార్థం: వచ్చితిన్‌= వచ్చాను; అనవుడున్‌= అనగానే; జనులు= (ప్రజలు; విని= విని; అచ్చెరువును= ఆశ్చర్యమూ; 


సందియంబున్‌= సందేహం; అడరెడు మదితోన్‌= కలిగే మనసుతో; ఈ+చెలువ= ఈమె (ద్రౌపది); కడుపుకూటికిన్‌= కడుపుకూటికి; 
ఎచ్చటన్‌+ఏన్‌= ఎక్కడయినా; నిలుచునట్టె= ఉంటుందంట!; ఇది= ఇది; పలుకు+అగునే?= నిజమయిన మాటేనా? 


తాత్సర్యం: అందుకే వచ్చాను.” అనగానే విని జనులంతా ఆశ్చర్యమూ, సందేహమూ కల మనసులతో “ఈమె 
కడుపుకూటికి ఎక్కడయినా ఉంటుందట! ఇది నమ్మదగిన మాటేనా?” 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 135 

వ. అనుచుం గనుంగొనుచు ముసురుకొని చనుచుండం బాంచాల రాజనందన రాజమందిరంబు చక్కటికి 
నరుగు నవసరంబున. 300 
ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; కనుంగొనుచున్‌= చూస్తూ; ముసురుకొని= (క్రమ్ముకొని; చనుచున్‌+ఉండన్‌= వెళ్ళుతుండగా; 


పాంచాల రాజనందన= పాంచాలదేశపు రాజు-కుమార్తె (ద్రౌపది); రాజమందిరంబు= రాజభవనం; చక్కటికిన్‌= దగ్గరకు; 
అరుగు+అవసరంబునన్‌= వెళ్ళే సమయంలో. 


తాత్సర్యం: అంటూ ఆమెను చూచారు. ప్రజలు ఆమెను చుట్టుముట్టి నడుస్తున్నారు. అప్పుడు (ద్రౌపది రాజమందిరం 
దగ్గరకు వేళ్లే సమయంలో. 


క. ముదమొదవ రమ్యహర్మ్యము । తుది నిలువున. బ్రణయసఖిులతోడ విహారా 

స్పదమగు నెలవున మెలంగెడు । సుదేష్ట తజ్జాలకముల. జూచెం బ్రీతిన్‌. 301 
ప్రతిపదార్థం: సుదేష్ల, ముదము+ఒదవన్‌= సంతోషం కలుగగా; రమ్య= అందమయిన; హర్మ్యముతుదినిలువునన్‌= మేడ చివరి 
అంతస్తునందు; ప్రణయసఖులతోడన్‌= తన్ను గాఢంగా అభిమానించే చెలికత్తెలతో; విహార+ఆస్పదము+అగు= విహరించడానికి 


యోగ్యమయిన; నెలవునన్‌= (ప్రదేశంలో; మెలగౌడు= సంచరించే; సుదేష్ట= ఆ విరాటమహారాజు భార్య అయిన సుదేష్ట; 
తద్‌+జాలకములన్‌= ఆ మేడభాగంలోని కిటికీలగుండా; (ప్రీతిన్‌+చూచెన్‌= సంతోషంతో చూచింది. 


తాత్సర్యం: విరాట మహారాజు పట్టమహిషి సుదేష్ల విహారంకొరకు ఆమె అనుగు చెలికత్తెలతో కలిసి మేడపైభాగంలో 
విహరిస్తూ ఉన్నది. ఆ మేడ కిటికీలగుండా సైరంధ్రిని ఆసక్తితో చూచింది. 


వ. ఇత్తెబంగున మత్స్యరాజమహిషి ద్రౌపది నాలోకించి కుతూహలంబున. 302 


ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; మత్స్యరాజమహిషి= మత్స్యరాజయిన విరాటుని పట్టపురాణి సుదేష్ల; (ద్రౌపదిన్‌= 
ద్రౌపదిని; ఆలోకించి= పరిశీలనగాచూచి; కుతూహలంబునన్‌= వేడ్కతో. 

తాత్పర్యం: ఈ విధంగా విరాటమహారాజు పట్టపురాణి సుదేష్ల ద్రౌపదిని చూచి కుతూహలంతో, (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


ఉ. “ఎక్కడనుండి యెక్కడకు నేంగెడినో యిది యొక్కకాంత రూ 
పెక్కుడు; పెంపు సొంపు మన కేర్పడుచున్నది: దా వినీతయై 
స్రుక్కుచు నీచభామినుల చొప్పన. బల్కెడు6 బౌరులుం గడున్‌ 
వెక్కసమంది చూచెదరు; వేగమ తోడ్కొని రండు నెమ్మితోన్‌.” 303 


ప్రతిపదార్థం: ఇది= ఈమె; ఒక్కకాంత= ఒక్క స్త్రీ ఎక్కడనుండి= ఎక్కడనుండి; ఎక్కడకున్‌+ఏలౌడిన్‌+ఓ= ఎక్కడికి వెళుతుందో; 
రూపు+ఎక్కుడు= రూపం ఎక్కువ (అతిశయమయిన రూపం); పెంపు సొంపు= జౌన్నత్య సంపద; మనకున్‌= మనకు; 
ఏర్పడుచున్‌+ఉన్నది= స్పష్టమవుతూ ఉన్నది; తాన్‌= తాను; వినీత+ఐ= వినయవతి అయి; స్రుక్కుచున్‌= సంకోచభావం వ్యక్తపరుస్తూ; 


136 శ్రీమదాంధ్ర మహాభారతము 


నీచభామినుల చొప్పునన్‌= నీచమయిన పనులు చేసే (స్త్రీల విధంగా; పల్కెడున్‌= మాట్లాడుతూ ఉన్నది; పౌరులున్‌= పురజనులు 
కూడా; కడున్‌= ఎంతో; వెక్కసము+అంది= ఆశ్చర్యపడుతూ; చూచెదరు= చూస్తున్నారు; వేగము+అ= వేగమే; నెమ్మితోన్‌= 
ఆదరంతో; తోడ్కొని రండు= వెంటబెట్టుకొని రండి. 


తాత్సర్యం: “ఈమె ఎక్కడనుండి ఎక్కడికి వెళ్ళుతున్నదో? ఒంటరి ఆడది. ఈమెలో అందం జౌన్నత్యం (హుందాతనం) 
కనిపిస్తూ ఉన్నాయి. అయినా సేవకురాలి వలె వినయంతో వంగి మాట్లాడుతూ ఉన్నది. పట్టణంలోని ప్రజలు కూడా 
ఎంతో వింతగా చూస్తున్నారు. తొందరగా వెళ్ళి ఆమెను వెంటబెట్టుకొని రండి. 


విశేషం: సైరంధ్రిని చూడగానే సుదేష్లకు కుతూహలం కలిగింది. దీనినే బౌత్సుక్యం అని కూడా అంటారు. సంచారిభావాలలో 
ఒకటి. గాఢమైన ఆసక్తి అని సామాన్యార్థం. “అధునైవాస్యలాభో మమాస్వితీచ్చా జౌత్సుక్యమ్‌” అని లాక్షణికు లంటారు. కాలవిలంబనం 
లేకుండా ఇప్పుడే నాకు ఇది లభించాలి అనే కోరిక యొక్క తీవ్రదశ కుతూహలం, లేదా జొత్సుక్యం. సైరంధ్రిని చూడగానే 
సుదేష్లకు జన్మాంతర సౌహృదరూపమైన (ప్రేరణతో కాని, ధర్ముడు పాండవుల కిచ్చిన వరం వలన కాని- అంటే దైవ(ప్రేరణతోకాని 
కుతూహలం కలిగింది. ఆ కుతూహలాన్ని వ్యక్తం చేసే వాచికాభినయమే ఈ పద్య నిర్మాణ రహస్యం. పద్యం చిన్న చిన్న 
వాక్యాలతో కాహళ సంధించిన విధంగా ఉంటుంది. అది తిక్కన పద్య శైలికూడా. కుతూహల భావావిష్కార క్రమం ఈ రచనలోని 
శిల్పం. 1. ఈమె ఎక్కడినుండి ఎక్కడికి పోతున్నదో? ఇది మొదట సుదేష్ల వేసిన (ప్రశ్న. బాటసారులను ఎవరు చూచినా మొదట 
తెలిసికొనదలచే వివరం ఇది. సుదేస్ల ఆ సంగతి తెలిసికొనటానికి మాత్రమే అడుగలేదు. ఆమె తన కొరకే వస్తే ఎంత బాగుంటుంది 
అన్న కుతుహలంతో అడిగినట్టున్నది. 2.ఆమె ఒంటరిగానే ఉన్నది. దానికి కారణ మేమిటో? అని పైకి ఆసక్తి ఆమె నాతో చెలిమి 
చేస్తుందేమో! అన్నది లోని ఆసక్తి 3. ఆమె చాల అందగత్తె, జొన్నత్య సంపదకూడా తనకు కనబడుతున్నది. ఆమెకు సమానంగా 
ఉన్న ఆ లక్షణాలు ఆమె ఉన్నత కులసంజాతగా తెలుపుతున్నవి. అటువంటి గుణాలు కల వనిత తనతో కలిసి ఉంటే బాగుంటుందని 
మనసులోని కుతూహలం. 4. అంతటి ఉదాత్తురాలు వినయంతో దాసీభావంతో అట్టా మాట్లాడుతున్న దేమిటి? దాని కేదో 
బలమైన కారణం ఉండి ఉండాలి. అది నేను తెలిసికొనాలి - అనే ఆసక్తి సుదేష్లకు కలిగింది. 5. ఒంటరిగా ఉన్న ఆడదానిని 
జనులు చాల వింతగా ఒక మాదిరిగా చూస్తారు. అది ఆమెకు మర్యాద కాదు. ఆమెకు ఆశ్రయ మిచ్చి రక్షించటం కులీననైన 
నాకర్తవ్యం అనుకొన్నది సుదేష్ట ఇన్ని లోన అనుకున్నది కాబట్టే చివరకు ఆదరంతో ఆమెను తొందరగా తీసికొని రండని 
చెలికత్తెలను పురమాయించింది. తిక్కన పాత్రలను ఆలోచిస్తూ మాట్లాడుతున్నట్లు చిత్రిస్తాడు. అది నాటకీయతలో ఒక శిల్పం. 
అటువంటి శిల్సానికి ఈ పద్యం మచ్చుతునక. (సంపా.) 


కు అని పలికి పనుప( బ్రౌఢాం । గన లిరువురు వోయి ద్రుపదకన్యకతో ని 
ట్లనిరి; 'విరాటుమహిషి నిను€। దనపాలికి( బిలువ( బంపె దయ పెంపెసంగన్‌.” 304 


ప్రతిపదార్థం: అని పలికి= అని పలికి; పనుపన్‌= సుదేష్ట పంపగా; ప్రాఢ+అంగనలు= నేర్చరులైన (స్త్రీలు; ఇరువురు= ఇద్దరు; 
పోయి= కదలివెళ్ళి; (ద్రుపదకన్యకతోన్‌= (ద్రౌపదితో; ఇట్టు+అనిరి= ఈ విధంగా చెప్పారు; విరాటుమహిషి= విరాటుని రాణి; 
నినున్‌= నిన్ను; దయపెంపు+ఎసంగన్‌= దయ ఆధిక్యం అతిశయించగా; తన పాలికిన్‌= తన దగ్గరికి; పిలువన్‌= పిలుచుకొని 


రావటానికి; పంపెన్‌= ఆజ్ఞాపించింది. 


తాత్సర్యం: అని సుదేస్ల చెప్పి పంపింది. ఇద్దరు గడుసరివనితలు బయలుదేరారు. ద్రౌపది దగ్గరికి వెళ్ళి ఇట్లా అన్నారు. 
'విరాటమహారాజు పట్టమహిషి సుదేష్టాదేవి దయతో నిన్ను తన దగ్గరకు తీసికొనిరమ శని పంపించింది.” 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 137 


విశేషం: సైరంధ్రి యొక్క వివరాలు తెలిసికొని రావటం వేరు. ఆమెను నిపుణంగా ఒప్పించి వెంట తీసికొనిరావటం వేరు. 
మొదటిపనికి ఎవరైనా చాలు. రెండపనికి (ప్రోఢాంగనలే కావాలి. కావలిసివస్తే తమ నేర్పరితనాన్ని (ప్రదర్శించి కార్యం సాధించుకొని 
రావాలి. అటువంటి చాతుర్యం కలవారిని ఇద్దరిని ఎన్నికచేసి పంపింది సుదేష్ష ఆమె కూడా నేర్పరి అనిపించుకొన్నది. (సంపా) 


వ. అనవుడు. 305 
తాత్పర్యం: అనగానే. 


క తన తలసీరయరసి య । వ్వనితారత్నంబు వినయవైభవము సతీ 
తను వొందిన చందంబున. । జనియెం గేకయసుతానుచారికలబడిన్‌. 306 


ప్రతిపదార్థం: తన తల+చీర= తన తలమీద కప్పుకున్న వస్త్రం; అరసి= సర్దుకుని; ఆ+వనితారత్నంబు= (స్త్రీలలో శ్రేష్టరాలయిన 
ఆ (ద్రౌపది; వనయవైభవము= వినయం యొక్క సంపద; సతీతనువు= పతివ్రతారూపం; ఒందిన చందంబునన్‌= పొందిన 
విధంగా; కేకయసుతా+అనుచారికలబడిన్‌= సుదేష్ల సఖుల వెంబడి; చనియెన్‌= లోపలికి వెళ్ళింది. 


తాత్సర్యం: (ద్రౌపది మేలిముసుగు సవరించుకొన్నది. వినయం స్త్రీ రూపం ధరించిందా అన్నట్టు ఆ ఇద్దరిచెలుల 
వెంబడి అంతఃపురంలోనికి వెళ్ళింది. 


విశేషం: అలం: ఉత్రేక్ష. వినయమే (ద్రౌపదీ రూపాన్ని తాల్చినట్టుగా భావించటం ఉత్రేక్ష. సుదేష్ల కేకయరాజు కుమార్తె. అంతః 
పురంలోనివారు రెండురకాలవారు. పరిచారికలు, అనుచారికలు పరిచారికలు. సేవలు చేసేవారు, అనుచారికలు అనునరించి 
తిరిగేవారు. సుదేష్ట మనోభావం తెలిసినవారు కావటంవలన వారు (ద్రౌపదిని తమవెంబడి తీసికొని రాగలిగారు. ద్రౌపదికూడా 
రావటానికి మారుపలుకకుండా ఒప్పుకొన్నది. మొదటి కారణం తన అవసరం. ఎక్కువకాలం ప్రజలనడుమ బజారులో ఉండరాదు. 
ఎవరైనా గుర్తించవచ్చును. అందువలన భద్రత కొరకు వెంటనే అంగీకరించింది. అంతేకాక అట్లా అంగీకరించటం రాణిపట్ట ఆమె 
చూపే వినయంగా తోస్తుంది. 


వ. ఇవ్విధంబునం జని సౌధంబు నుపరిభాగం బెక్కి. 307 
ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; చని= వెల్లి; సాధంబు+ఉపరిభాగంబు= మేడ పైభాగం; ఎక్కి= ఎక్కి. 
తాత్సర్యం: (ద్రౌపది అనుచారికలతో వెళ్ళింది. అంతఃపురసౌధం పైభాగం ఎక్కి (తరువాతి పద్యంతో అన్వయం.) 
సీ. పదతలంబుల కెంపు పరంగిన తలము కుం । కుమలిప్త మైన చందము వహింప, 

నంగంబు నునుంగాంతి యడరిన గోడలు । వేదులు మణిమయ విధము నొందం 


గనుంగవ మెటు(గులు గదిరిన ముందట. । బుష్వోపహారంబు పొలుపుం దాల్బ, 
వేనలికప్పు పర్విన మీందు నీల దు। కూలంబు మేల్కట్టు కొమరు వడయం 


తే. దాను జొచ్చిన కతన మత్య్యక్షితీశు । నింట నిమ్మెయిం గ్రొత్తయొ ప్పెసక మెసంగ 
న మృహాదేవి యున్నెద కల్లనల్ల(। బాండురాజతనూభవపత్ని యరిగె. 308 


138 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పదతలంబుల కెంపు= పాదాల అడుగుభాగాల ఎర్రదనం; పరంగిన= వ్యాపించిన; తలము= (ప్రదేశం; కుంకుమ 
లిప్తము+ఐన= కుంకుమతో పూయబడిన; చందము వహింపన్‌= రీతిని పొందగా; అంగంబు నునుంగాంతి= శరీరంయొక్క 
నున్నదనపు, మిసమిసలు; అడరిన= వ్యాపించిన; గోడలు= గోడలు; వేదులు= అరుగులు; మణిమయవిధమున్‌+ఒందన్‌= 
మణులు తాపించినతీరును పొందగా; కనుంగవ మెణు(గులు= కనుదోయికాంతులు; కదిరిన ముందజన్‌= (ప్రసరించిన 
ముందుభాగం; పుష్ప= పువ్వుల; ఉపహారంబు పొలుపున్‌+తాల్పన్‌= కానుకరీతిని ధరించగా; వేనలికప్పు= కొప్పునల్లదనం; పర్వినమీం 
దు= వ్యాపించిన పైభాగం; నీలదుకూలంబు= నల్లని పట్టువ(స్తం; మేల్కట్టు= పైన కట్టే చాందినియొక్క; కొమరు+పడయన్‌= 
అ se) ల లు రా ల 
అందాన్ని పొందగా; పారిడురాజ తనూభవపత్ని= పాండురాజు కుమారులయిన పాండవులయొక్క భార్య అయిన (ద్రౌపది; 
తాను= తాను; చొచ్చినకతనన్‌= (ప్రవేశించటంవలన; మత్య్యక్షితి+ఈశు+ఇంటన్‌= మత్స్యదే శపురాజు విరాటుని ఇంటిలో; 
ఈ+మెయిన్‌= ఈ విధంగా; (క్రొత్త+ఒప్పు= కొత్తదయిన సౌందర్యం; ఎసకము+ఎస6గన్‌= అతిశయింపగా; ఆ+మహాదేవి= ఆ 
మహారాణి; ఉన్న+ఎడకున్‌= ఉన్నచోటికి; అల్లనల్లన్‌= మెల్ల మెల్లగా; అరిగెన్‌= వెళ్ళింది. 
OC CF భా, ౧ 


తాత్సర్యం: (ద్రౌపది పాదతలాలు ఎర్రగా ఉన్నాయి. అందుచేత నడిచేచోటంతా కుంకుమపూసినట్టు ఎర్రబడిపోతున్నది. 
ద్రౌపది శరీరం మిసమిసలాడుతూ ఉన్నది. అందుచేత ఆమె తిరిగేప్రదేశంలోని గోడలూ, అరుగులూ మణులు 
పొదిగిన విధంగా ప్రకాశిస్తున్నాయి. ఆమెకళ్ళల్లో కాంతులు మెరిసిపోతున్నాయి. వాటివలన ముందట పూలు చల్తినట్టుగా 
ఉన్నది. ఆమెజుట్టు నల్లగా ఉన్నది. ఆ కారణంవలన పైభాగం నల్లని పట్టుచాందినీకట్టుగా కనిపిస్తూ ఉన్నది. (ద్రౌపది 

అల ౧ ఎ as] ల లు మాం 
అడుగుపెట్టగానే విరాటుడి అంతఃపురం (క్రొత్తసొంపులతో (ప్రకాశిస్తున్నది. ఈ విధంగా (ద్రౌపది సుదేష్ల ఉన్నచోటికి 
మందగమనంతో గంభీరంగా కదలివెళ్ళింది. 


విశేషం: అలం: ఉల్లాసం. తద్గుణం. ఉల్లాసాలంకారానికి - “ఏకస్య గుణదోషాభ్యా ముల్లాసోత_న్యస్య తౌ యది” - అని లక్షణం. 

రా కవ ౧ ౧ oa 
ఒకదాని గుణదోషాలచేత మరియొక దానికి గుణదోషాలు ప్రాప్తించినట్లు వర్ణిస్తే ఉల్లాసాలంకారం. (ద్రౌపది ఉల్లాసంగా సుదేష్ల 
అంతఃపురానికి వెళ్ళింది. దానిని తిక్కన అర్జాలంకారంతో తీర్చిదిద్దాడు. తాను ఆ అంతఃపురంలో అరుణిమ కారణంగా దానికి 
నూతనవిలాసం కలిగేటట్టు ప్రవేశించిందట. ఇది అలంకారోక్తి. దానిని విస్తరించటానికి సీసపద్యపాదాలు తిక్కన రచించాడు. 
ఆమె పాదాలు అడుగిడిన భవనతలంపై కుంకుమ పూసినట్లయింది. ఎజ్జనిగుణం ఎజ్జని గుణాన్ని ప్రాప్తింపచేసింది. అట్లాగే 
శరీర వైగనిగ్యం గోడలకు మణులకాంతుల సొంపును కలిగించింది. కన్నుల కాంతులు ముందు పూలుచల్లిన పొలుప్పును 
కల్పించాయి. నల్లని శిరోజాలకాంతి భవనం పైభాగాన నల్లనిచాందినీ కట్టిన అందాన్ని కలిగింపజేసింది. దాసీవేషంచేత కప్పబడిన 
(ద్రౌపది మేనికాంతియే ఇంతటి వైభవాన్ని (ప్రదర్శిస్తుంటే సుదేష్ణ తనకంటె మించిన కాంతిమతి వచ్చిందని ఆశ్చర్యపోకతప్పదు. 
అర్జాలంకారాన్ని సార్థకంగా వాడి జాదాత్త్యాన్ని, జొచిత్యాన్ని పోషించటం తిక్కన నైజం. ఇది స్త్రీ అంగాంగవర్లన మని కొందరు 
విమర్శిస్తారు. అది పొరపాటు. ఇది (ద్రౌపదియొక్క కాంతిగుణవైభవ (ప్రదర్శన వర్లనం. సుదేష్ల మనసులో అంకురించిన 
కుతూహలభావాన్ని కుసుమింపచేయటానికి తోడ్పడే విభావవిస్ఫూర్తి ఈ పద్యం. కొందరిందులోని అలంకారం తద్గుణమంటారు. 
'తద్దుణ స్వ్వగుణత్యాగా దన్యదీయ గుణ(గహ; అని తద్నుణ లక్షణం. ఒకటి స్వగుణాన్ని నం అన్యగుణాన్ని (గ్రహించడం 
తద్గుణం. ఇక్కడ “తలము” (నేల) స్వీయ వర్ల గుణాన్ని విడిచి, సైరంధ్రి పాదతలముల కెంపువర్ణాన్ని స్వీకరించింది. ఇట్లాగే 
మిగిలినవి. (సంపా.) 


వ. కేకయరాజనందనయును. 309 


తాత్పర్యం: కేకయ రాజకుమార్తె అయిన సుదేష్లకూడా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 139 
చ.  కనుంగొని గారవంబును మొగంబున గేల బురఃప్రసారముం 
దనువున నమ్రభావమును దంతమరీచుల సామి నిర్గమం 
బును దనలో. గడల్కొనంగ భూరితరాదరరేఖ, “నిందు ర.” 
మృనవుడు నంత నంత ద్రుపదాత్మజ సేరి వినీతి నిల్లినన్‌. 310 


ప్రతిపదార్థం: కనుంగొని= చూచి; మొగంబునన్‌= ముఖంలో; గారవంబును= గౌరవం; కేలన్‌= చేతితో; పురఃప్రసారమున్‌= 
ముందుకు చాచడమూ; తనువునన్‌= దేహంలో (రూపంలో); నమ్రభావమును= వినయస్వభావమున్నూ; దంతమరీచులన్‌= 
దంతకాంతులలో; సామినిర్గమంబును= సగం వెడలటమునూ; తనలోన్‌= తనలో (సుదేష్లలో); కడల్కొనంగన్‌= వ్యాపించగా; 
భూరితర= అత్యధికమయిన; ఆదరరేఖన్‌= ఆదరస్ఫూర్తితో; ఇందున్‌ రమ్ము= ఇటురమ్ము; అనవుడున్‌= అనగానే; 
(ద్రుపద+ఆత్మజ= (ద్రుపదుని కూతురు (ద్రౌపది; అంతన్‌+అంతన్‌= మెల్లమెల్లగా; చేరి= సమీపించి; వినీతిన్‌= వినయంతో; 
నిల్చినన్‌= నిలబడగా. 


తాత్సర్యం: సుదేష్ల ద్రౌపదిని చూచింది. సుదేష్ల ముఖంలో గౌరవం కనబడింది. చేతులు ముందుకు చాచింది. సగం 
కనబడీకనబడనట్లు దంతకాంతులు వ్యాపించాయి. ఆదరంతో దగ్గరికి రమ్మని పిలిచింది. మెల్లమెల్లగా ద్రౌపది ఆమె 
దరికి చేరి నిలబడింది. 


విశేషం: ఈ పద్యాన్ని ఈ విధంగా సంస్కరించటం యుక్తతరమనిపిస్తున్నది. ఇందులో నాలుగు జంటలున్నాయి. 1) గారవంబును- 
మొగంబును, 2) పురఃప్రసారమున్‌-కేలును, 3) నమభావమును- తనువును, 4) సామినిగ్గమంబును- దంతమరీచులున్‌- 
వీనిలో మొదటి పదముల చివరను” ద్వితీయార్థకం. రెండవపదముల చివరి 'ను” సముచ్చయార్థకం. ఇవి తనలో(సుదేష్లలో) 
కడల్తొనంగన్‌= కలుగగా- ఇది తెలుగు విశ్శవద్యాలయమూ, మున్నంగిశర్మా అంగీకరించిన పాఠం. మున్నంగిశర్మ తాత్పర్యం - 
చూచి, మొగము (పేమమును - పెద్దతనమును చేతులు ముందునకు చాచి కోలును (చాచికొనుటయు), తనువు ఇంచుక 
ముందుకు (మొగ్గతిలుటయు, పలువరుస మెణు(గులు సగము మాత్రము వెలువడుటయు తనలో (సుదేష్లలో) నెక్కొనంగా 
మిక్కిలి మన్నన భావముతో- ఇట 'గారవంబును మొగంబు” నిత్యాదులగు జతలు భాషాశైలీ ప్రయుక్తములు. ఇట్టివే యితర 
పర్వములందుం జూపట్టెడి - తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిలోని అధోనిర్దిష్ట సూచన గమనించదగినది (సంపా.) 


క. ఆపాదమస్తకము త । ద్రూపము వీక్షించుచుం గుతూహల మడరన్‌ 
భూపాల మహిషి యిట్లను । నా పొలంతుకతోడ నుచితమయ్యెడి భంగిన్‌. 311 


ప్రతిపదార్థం: భూపాలమహిషి= విరాటమహారాజు పట్టమహిషి సుదేష్ల; ఆపాదమస్తకము= కాలినుండి తలదాకా; తద్రూపమున్‌= 
ఆమె రూపాన్ని; వీక్షించుచున్‌= చూస్తూ; కుతూహలము+అడరన్‌= కుతూహలం కలిగేటట్టు; ఆ పొలంతుకతోడన్‌= ఆ (ద్రౌపదితో; 
ఉచితము+అయ్యెడి భంగిన్‌= తగిన రీతిలో; ఇట్టు+అనున్‌= ఇలా అన్నది. 


తాత్పర్యం: ఆమె రూపాన్ని ఆపాదమస్తకం పరిశీలించింది. కుతూహలంతో సుదేష్ల తగిన రీతిలో ద్రౌపదితో ఇట్లా 
పలికింది. 


విశేషం: పురుషుల వీక్షణాలకు (స్త్రీల వీక్షణాలకు తేడా ఉన్నది. స్రీలు ఒక్కచూపుతో అన్నిటిని ఆకళింపు చేసికొంటారు. సుదేష్ల 
ద్రౌపదిని పరిశీలించిన తీరు ఇటువంటిదే! 


140 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. “ఏదికులము? నామ మెయ్యది? యెవరి । దాన? వేమి పనికింబూని యిప్ప 
డెచటు బుద్దిందలంచి యేంగెద? వింతయు । నెటుంగం జెప్పుమాకు మెటు(గుంబోండి!' 312 


ప్రతిపదార్థం: మెజుంగుంబోండి!= మెరుపుతీగవంటి శరీరం కలదానా!; ఏది కులము?= నీదేమి కులం?; ఏ+అది= ఏది; నామము= 
పేరు; ఎవ్వరి దానవు?= ఎవ్వరికి చెందినదానవు? ఏమిపనికిన్‌= ఏ పనికి; పూని= ప్రయత్నించి; ఇప్పుడు= ఇప్పుడు; ఎచటు= స 
ప్రదేశాన్ని; బుద్దిన్‌+తలణచి= మనసులో అనుకొని; ఏలెదవు?= బయలుదేరావు?; ఇంతయున్‌= ఇదంతా; మాకున్‌= మాకు; 
ఎజుంగన్‌+చెప్పు= తెలిసే విధంగా మాకు చెప్పుము. 


తాత్సర్యం: 'నీకులం ఏది? నీ పేరేమి? నీవు ఎవరిదానవు? ఏ పనిమీద ఎక్కడకు వెళ్ళుదామని బయలుదేరావు? 
అంతా మాకు స్పష్టంగా చెప్పుము.” 


విశేషం: అపరిచితులను ప్రశ్నించే విధానం ఈ పద్యంలో కనిపిస్తుంది. నీవు ఎవ్వరిదానవు? అని అడగటంలో ఎవరి భార్యవనీ 
ఎవరి కూతురవనీ అడిగినట్టయింది. 


వ.  అనినవిని యాజ్ఞసేని యిట్లను; 'నేను సైరంధ్రీజాతి సంభూత; నభిధానంబు మాలిని; పురుషపంచక సనాథనై 
యుండుదు; నొక్కకారణంబున నుద్ధతులగు విరోధులచేతం బతుల సన్నిధిం దలవట్టి యీడ్వంబడి, వనంబున 
కరిగి, వ్రతంబుమై వల్లభసహితంబుగా వన్యాహారంబులం గాలంబు గడపుచు బ్రహ్మచర్యంబు నడపితి; నిటమీ( 
ద నియమాచరణంబునకు నొక్కసంవత్సరంబు గొణింత కలదు. నీవు ధర్మవర్తిని వని వినుటం జేసి నానేర్లు 
పనులవెంట నీకడ నిలువం దలంచి యిందు వచ్చితి” ననవుడు సుదేష్ట యిట్లనియె. 313 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= విని; యాజ్ఞసేని= (ద్రౌపది; ఇట్టు+అనున్‌= ఈవిధంగా అన్నది; నేను= నేను; సైరం(ద్రీజాతి 
సంభూతన్‌= 'సైరంధ్రీజాతిలో పుట్టినదానను; అభిధానంబు= పేరు; మాలిని= మాలిని; పురుషపంచక సనాథను+ఐ= అయిదుగురు 
పురుషులతో కూడినదాననై; ఉండుదున్‌= ఉంటాను; ఒక్క కారణంబునన్‌= ఒక కారణంవలన; ఉద్దతులు+అగు= 
బలవంతులయిన; విరోధులచేతన్‌= విరోధుల చేతిలో; పతుల సన్నిధిన్‌= భర్తల ఎదుట; తలపట్టి= తలపట్టుకొని (శిరోజాలు 
పట్టుకొని); ఈడ్వన్‌+పడి= లాగబడి; వనంబునకున్‌+అరిగి= అడవికి వెళ్ళి; వ్రతంబుమై= (వ్రతనియమంతో; వల్లభసహితంబుగాన్‌= 
పతులతో సహా; వన్య+ఆహారంబులన్‌ = అడవిలో దొరికే కందమూల ఫలాదులయిన ఆహారాలతో; కాలంబు= కాలాన్ని; కడపుచున్‌= 
గడువుతూ; (బ్రహ్మచర్యంబు= (బ్రహ్మచర్యాన్ని; నడపితిన్‌= ఆచరించాను (నిర్వహించాను); ఇటమీ(దన్‌= ఇకనైన; 
నియమ+ఆచరణంబునకున్‌= నియమాన్ని ఆచరించటానికి (నియమ సంపూర్తికి); ఒక్క సంవత్సరంబు= ఒక ఏడు; కొణంత= 
లోటు; కలదు= ఉన్నది; నీవు= నీవు; ధర్మవర్తినివి+అని= ధర్మమార్గంలో నడచే దానివని; వినుటన్‌+చేసి= వినటంవలన; 
నానేర్చుపనుల వెంటన్‌= నాకు చేతనయిన పనులతో; నీ కడన్‌= నీ దగ్గర; నిలువన్‌+తలంచి= ఉండాలని అనుకొని; ఇందున్‌= 
ఇక్కడికి; వచ్చితిన్‌= వచ్చాను; అనవుడున్‌= అనగానే; సుదేస్ల= సుదేష్ట; ఇట్టు-+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


తాత్పర్యం: సుదేష్ల ప్రశ్నలను (ద్రౌపది అర్థం చేసికొన్నది. (ద్రౌపది ఇట్లా చెప్పింది - 'నేను సైరంధ్రీజాతిలో పుట్టాను. నా 
పేరు మాలిని. అయిదుగురు భర్తలతో ఉంటాను. ఒకానొక కారణంవలన అహంకారమతులయిన విరోధులు నా 
మగల ఎదుటే నన్ను జుట్టుపట్టి లాగారు. మగలతో అడవికి వెళ్ళాను. ఒక వ్రత నియమంచేత కందమూల ఫలాదులతో 
కాలక్షేపం చేశాను. (బ్రహ్మచర్యాన్ని అవలంబించాను. ఇంక నా నియమసంపూర్తికి ఒక ఏడు మాత్రం ఉన్నది. నీవు 


నిరాటపర్వము - ప్రథమాశ్యాసము 141 
ధర్మపరురాలవని విన్నాను. నీ దగ్గరే ఉండాలనుకొన్నాను. అందుచేత ఇక్కడకు వచ్చాను. నా చేతనయిన పనులు 
చేస్తాను” అనగానే సుదేష్ల ఇట్టా పలికింది. 


క. “సుర గరుడ ఖచర విద్యా। ధర కిన్నర యక్ష సిద్ద తరుణులలో నీ 
వరయంగ నొక్కత వగు ది। ప్పురికిం జనుదేర( గతము బొంకక చెపుమా!' 314 


ప్రతిపదార్థం: సుర= దేవతలు; గరుడ= గరుడులు; ఖచర= ఖేచరులు-ఆకాశంలో సంచరించేవారు; విద్యాధరులు= విద్యాధరులు; 
కిన్నర= కిన్నరులు; యక్ష= యక్షులు; సిద్ద= సిద్దులు అనువారియొక్క; తరుణులలోన్‌= (స్త్రీలలో; నీవు= నీవు; అరయంగన్‌= 
బాగా ఆలోచించి చూస్తే; ఒక్కతవు+అగుదు(వు)= ఒక్కతవు అయి ఉంటావు? ఈ పురికిన్‌= ఈ నగరానికి; చనుదేరన్‌= 
రావడానికి; కతము= కారణం; బొంకక= అబద్దం ఆడకుండా; చెపుమా!= చెప్పుము!. 


తాత్సర్యం: దేవతల, గరుడుల, ఖేచరుల, విద్యాధరుల, కిన్నరుల, యక్షుల, సిద్దుల కాంతలలో నీవు ఒకతెవు కావచ్చును. 
ఈ నగరానికి రావడానికి కారణ మేమిటో అబద్దమాడకుండా చెప్పుము. 


నిశేషం: మూలంలో సుదేష్ల (ద్రౌపదిని మానవాంగన అని నమ్మలేకపోయింది. దానికి ఆమె శరీర నిర్మాణ విశేషాలనే సాముద్రిక 
శాస్త మర్యాదతో వివరించి చెప్పింది. తిక్కన దానినంతా వదలివేశాడు. ఆ శ్లోకాలివి - 


“వైవంరూపా భవన్యేవ యథా వదసి భామిని | ప్రేషయన్తీవ వై దాసీ ర్జాసాంశ్చ వివిధాన్‌ బహూన్‌॥ 
నోచ్చ గుల్సా సంహతోరుస్రిగంభీరా షడున్నతా । రక్తా పంచసు రక్తేషు హంస గద్గద భాషిణీ॥ 
సుకేశీ సుస్తనీ శ్యామా పీనశ్రోణి పయోధరా । తేన తేనైవ సంపన్నా కాశ్మీరీన తురంగమీ ॥ 
అరాల పక్ష్మనయనా బింబోష్టీ తనునుధ్యమా । కంబుగ్రీవా గూఢశిరా పూర్ణచంద్ర నిభాననా॥ 


(శారదోత్సలప్రాక్ష్యా శారదోత్సల గంధయా । శారదోత్సల సేవిన్యా రూపేణ సదృశీ శ్రియా) (సం.3.9. 9-12) 


క. అనుటయు దరహసితము మో । మునకు దొడవుగా(గ( బలుకు ముద్దియ 'యేంగృ 
ష్టునిదేవి సత్యభామకు(। బనిసేయుదు. దొల్లి, పిదప( బాంచాలికడన్‌. 315 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; ముద్దియ= ముద్దరాలయిన ద్రౌపది; మోమునకున్‌= ముఖానికి; దరహసితము= చిరునవ్వు; 
తొడవుకాంగన్‌= అలంకారం కాగా; పలుకున్‌= ఇట్లా అన్నది; తొల్లి= పూర్వం; ఏన్‌= నేను; కృష్ణునిదేవి= కృష్ణుని భార్య; సత్యభామకున్‌= 
సత్యభామకు; పని చేయుదున్‌= సేవలు చేస్తుండేదానిని; పిదపన్‌= తర్వాత; పాంచాలికడన్‌= (ద్రౌపది దగ్గర. 


తాత్పర్యం: అనగానే (ద్రౌపది ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఆ చిరునవ్వు ద్రౌపదికి అలంకారంగా అమరింది. 
'నేను ముందు కృష్ణుడి భార్య సత్యభామ దగ్గర, ఆ తరువాత (ద్రౌపది దగ్గర పనిచేస్తూ ఉండేదానిని” అని వివరణ 
నిచ్చింది. 


విశేషం: ద్రౌపది కూడా ధర్మరాజువలె దరహాసం చేసింది. ఎందువలన అంటే తాను దాదాపు అంతా దాచుకోకుండా చెప్పినా ఆమె 
నమ్మటం లేదు. |ద్రౌపదిగా గుర్తించటం లేదు. మానవవనితలో దైవవనితను దర్శిస్తూ మరేదో అపూర్వ విశేషాలను వినాలని 
సుదేష్ల కోరుతున్నది. అందుకు (ద్రౌపది నవ్వింది. (సంపా.) 


142 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే.  తగవుమైంబరిచారికా ధర్మములకు । నెల్ల జాలి వర్తించితి(; దల్లి! వినుము 
నాకు బ్రాణంబు ప్రాణమై నన్ను( దన్న । కాగ భావించి యాదేవి గారవించు. 316 


ప్రతిపదార్థం: తల్లి!= అమ్మా!; వినుము= ఆలకించుము; తగవుమైన్‌= తగిన విధంగా; పరిచారికా ధర్మములకున్‌+ఎల్లన్‌= 
పరిచారికల పనుల కన్నిటికిని; చాలి= సమర్భురాలినై; వర్తించితిన్‌= (ప్రవర్తించాను; నాకున్‌= నాకు; ప్రాణంబు ప్రాణమై= ప్రాణానికి 
ప్రాణమై; నన్నున్‌= నన్ను; తన్నున్‌+అ కాంగన్‌= తననే అనుకొనేటట్లు; భావించి= తలచి; ఆ దేవి= ఆ (ద్రౌపది; గారవించున్‌= 
గౌరవిస్తూ ఉండేది. 


తాత్సర్యం: 'పరిచారికల విధులు నాకు తెలుసు. పరిచారికలు చేసే పనులన్నీ చేశాను. ఆ పనులలో నేను సమర్ద్హురాలినై 
ప్రవర్తించాను. అమ్మా! వినుము. (ద్రౌపది నన్ను ప్రాణానికి ప్రాణంగా భావించి నేనే తాననుకొన్నట్టు ఆదరించేది. 


విశేషం: (ద్రౌపది సైరం(ిని ఏ విధంగా భావించేదో అట్లే సుదేష్టకూడా భావించాలని భావం. (సంసా 
వ. నీవును. 317 
తాత్సర్యం: నీవుకూడా. 


క. నీచము లయ్యెడు పనులకు । నా చాలమి యెటి(గి మన్ననకు( బాత్రముగా 
నీ చిత్తంబున. గైకొని; యాచారము తప్పకుండ నరయుము నన్నున్‌. 318 


ప్రతిపదార్థం: నీచములు+అయ్యెడు పనులకున్‌= తక్కువ రకపు పనులకు; నా చాలమి= నా అసమర్థత; ఎటి(గ= తెలిసికొని; 
మన్ననకున్‌= గౌరవానికి; పాత్రముగాన్‌= అర్హమయ్యేటట్టు; నీ చిత్తంబునన్‌= నీ మనసులో; కైకొని= స్వీకరించి; నన్నున్‌= నన్ను; 
ఆచారము తప్పకుండన్‌= నా సైరంధ్రీజాతి ఆచారం తప్పకుండగా; అరయుము= ఏలుకొమ్ము. 


తాత్సర్యం: 'నీచమయిన పనులకు నేను తగను. ఈ విషయం నీవు తెలిసికొమ్ము. గౌరవమయిన పద్దతిలో నన్ను 
స్వీకరించుము. నా ఆచారము తప్పని విధంగా నన్ను ఏలుకొమ్ము. 


వ. అని యిట్లు దేవజాతి యను సందియంబు వాయం బలికి మటియును. 319 


ప్రతిపదార్థం: అని= అని; ఇట్టు= ఈ విధంగా; దేవజాతి+అను= దేవజాతి వనిత అనే; సందియంబు= సందేహం; పాయన్‌= 
తొలగేటట్టు; పలికి= మాటలాడి; మజీయును= ఆ తరువాత. 


తాత్సర్యం: తనను దేవజాతికి చెందిన దానినిగా సందేహిస్తూవున్న సుదేష్ణ అనుమానం తొలగేటట్టు (ద్రౌపది ఈ 
విధంగా పలికి, ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. “కలపములు గూర్చ బహువిధ । తిలకంబులు వెట్ట వింత తెరువున6 బలు పు 
వ్వులు గట్టి కట్టి ముద్దుగ(। దల ముడువ(గ సరులు గ్రువ్వం దద్దయు నేర్తున్‌.' 320 


విరాటపర్వము - ప్రథనూశ్వాసము 143 
ప్రతిపదార్థం: కలపములు= చందనాదులు; కూర్చన్‌= కలపటానికి; బహువిధ= రకరకాల; తిలకంబులు+పెట్టన్‌= తిలకాలు 
పెట్టటానికి; వింత తెరువునన్‌= కొత్తదయిన పద్దతిలో; పలుపువ్వులు= అనేక రకాలయిన పువ్వులు; కట్టికట్టి= చెండుకట్టి; ముద్దుగన్‌= 
తనకూ, ఇతరులకూ ముద్దువచ్చేటట్టు; తలన్‌+ముడువ(గన్‌= తలలో ముడవటానికి; సరులు= దండలు; (క్రువ్వన్‌= గుచ్చటానికి; 
తద్దయున్‌= మిక్కిలి; నేర్తున్‌= నేర్పాను. 
తాత్పర్యం: 'కలపాలు కలపటం తెలుసు. రకరకాలయిన తిలకాలు దిద్దటమూ తెలుసు. వింతవింతలుగా చెండ్డు 
కట్టటం, ముద్దుగా తలలో ముడవటం, దండ గుచ్చటం అన్నీ బాగా నేర్పాను.” 


మ. అనినం గేకయరాజనందన ప్రభూతాశ్చర్యయై యిట్లనున్‌ 
“విను! నీ రూపము చూచి మా నృపతి యువ్విళ్లూరు; నే నెమ్మెయిం 
బనిగొందుం? దగ నింతులుం దగిలి నీపై. జూడ్కి నెక్కొల్సి నె 
మ్మనముల్‌ విసయమంద. జూచెదరు భామా! పల్ము లింకేటికిన్‌? 321 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; కేకయరాజనందన= కేకయదేశానికి రాజయిన వాడి కుమార్తె సుదేష్ల; ప్రభూత= ఎక్కువయిన; 
ఆశ్చర్య+ఐ= ఆశ్చర్యం కలదై; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నది; భామా!= వనితా!; విను= వినుము; నీ రూపమున్‌+చూచి= 
నీ అందాన్ని చూచి; మా నృపతి= మా రాజు విరాటుడు; ఉవ్విళ్ళూరున్‌= మనసులో కోరుకొంటాడు; నేను= నేను; ఏ+మెయిన్‌= 
ఏ విధంగా?; పని+కొందున్‌?= పనిచేయించుకొనగలను; తగన్‌= చక్కగా; ఇంతులున్‌= (స్త్రీలు కూడా; తగిలి= ఆసక్తలై; 
సిపైన్‌+చూడ్కి= నీమీద దృష్టిని; నెక్కొల్సి= నిల్పి; నెజ+మనముల్‌= నిండు మనస్సులు; విస్మయము+అందన్‌= ఆశ్చర్యపడే 
విధంగా; చూచెదరు= చూస్తారు; పల్కులు= మాటలు; ఇంకన్‌+ఏటికిన్‌?= వేరే ఎందుకు? 


తాత్సర్యం: ఆ మాటలు విన్న సుదేష్ట ఆశ్చర్యపడుతూ ఇట్టా అన్నది: 'భామా! నీ రూపాన్ని చూచి మా రాజు ఉవ్విళ్లూరటం 
క్‌ ౧? ౧ 

ఖాయం. అటువంటి నీ చేత నేను ఎట్టా పనిచేయించుకొంటాను? ఆడవాళ్ళుకూడా నీ మీద చూపులు నిలిపి వింతగా 

చూస్తారు. ఇంకా వేరే మాటలు ఎందుకు? 

విశేషం: మగవారి స్వభావాన్ని (స్త్రీలు ఎట్టా పసికట్టుతారో తెలియటానికి సుదేస్ల మాటలు చాలు. ఈ సందర్భంలో మూలంలోని 

సుదేష్లకంటె తిక్కన సుదేష్ల చాల నిబ్బరంగా, నిండుగా, హుందాతనంతో మాట్లాడింది. ఇంకా వేరే మాట లెందుకు? అనే 

వాక్యం మూలానికి కూడా వర్తిస్తుంది. సుదేష్ణ సైరంధ్రి విషయంలో తన భర్తనే అనుమానించింది. తమ్ముడైన కీచకుడిని శంకించలేదు. 


కీచకుడు చెప్పినమాట వింటాడు. అతడిని సులభంగా అదుపులో పెట్టవచ్చు ననుకున్నదో ఏమో! అదీగాక మొదట భర్తలనే 
అనుమానించటం స్త్రీల స్వభావం. 


క. దుర్దర యగు నిను6 గర్కటి । గర్భము ధరియించునట్లు గైకొని నాకై 
నిర్ణర విధ్వంసదశా । విర్థావము దెచ్చుకొనుట వెరవై యున్నే” 322 
ప్రతిపదార్థం: దుర్భర+అగు= భరించడానికి సాధ్యంకాని; నినున్‌= నిన్ను; కర్కటి= ఆడపీత; గర్భము= కడుపును; ధరియించునట్టు= 


మోసేవిధంగా; కైకొని= స్వీకరించి; నాకై= నా కొరకు; నిర్భర= అధికమైన; విధ్వంస, దశా+ఆవిర్భావము= వినాశమనే అవస్థ 
యొక్క పుట్టుక; తెచ్చుకొనుట= కొనితెచ్చుకొనటం; వెరవు+ఐ+ఉన్నే?= తెలివి అవుతుందా? 


తాత్సర్యం: నిన్ను భరించడం చాల కష్టం. పీతగర్భం వంటిదే నీ రక్షణ. నా సంపూర్ణ వినాశనం నేనే కొనితెచ్చుకొనటం. 
అది తెలివయిన పని కాదు” 


144 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: ఉపమ. ఎండ్రకాయ గర్భం చిత్రమయింది. (తేలు-ఎండ్రకాయ తప్ప) ఇతర ప్రాణులలో ప్రసవం సాధారణంగా 

తల్లికి బిడ్డకు క్షేమకరం. కాని, ఎండ్రకాయ పిల్లలు పొట్ట (బ్రద్దలు కాగా బయటికి వస్తాయి. తల్లి చనిపోతుంది. కొన్ని కడుపులో 
న! యి య రృ యు యలు = ea 

దాచుకోవచ్చును. కొన్ని దాచుకోవటం కష్టం. అట్లాగే ద్రౌపదీ రక్షణం స్వీయవినాశనానికే దారితీస్తుందని భావం. 


ఆ. అనిన 'నీ తలంచినట్ల కా; దేర్పడ । వినుము! నాదు పతులు వెరవు లావు 

నలఘు విక్రమంబుం గలుగు గంధర్వు; లే। మటిరు నన్ను నొక్కమాత్ర యైన. 323 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; నీ తలంచినట్ల కాదు= నీవు అనుకున్నట్టు కాదు; ఏర్పడన్‌= స్పష్టంగా; వినుము= ఆలకించుము;నాదు 
పతులు= నా భర్తలు; వెరవు= ఉపాయం; లావు= బలం; అలఘు విక్రమంబున్‌= గొప్ప పరాక్రమం; కలుగు= కలిగిన; గంధర్వులు= 
గంధర్వులు; ఒక్కమా(త్ర+ఐనన్‌= ఒక్క క్షణమయినా; నన్నున్‌= నన్ను; ఏమణురు= ఏమరుపాటు లేక జాగ్రత్తగా చూస్తారు. 
తాత్సర్యం: ఆ మాటలు వినిన తరువాత ద్రౌపది ఇట్లా అన్నది. “నీవు అనుకొన్నట్టు కానే కాదు. నాభర్తలు సామాన్యులు 
కారు. ఉపాయం తెలిసినవారు. బలం కలవారు. దీనికితోడు పరాక్రమం కలవారుకూడా. ఒక్క నిమిషమయినా 
నావిషయంలో పరాకుగా ఉండరు. 


క. నీచమతి నన్ను నెవ్వండు | సూచిన నా రాత్రిలోన( జూతురు దెగందా 

రా చపలు హరిహరాదులు | గాచిన బలవిక్రమము లఖర్వములైనన్‌. 324 
ప్రతిపదార్థం: నీచమతిన్‌= నీచమయిన బుద్దితో; నన్నున్‌= నన్ను; ఎప్వండు= ఎవ్వడు; చూచినన్‌= చూసినప్పటికీ ఆ చపలున్‌= 
ఆ చంచలబుద్దికలవాడిని; హరిహర+ఆదులు= విష్ణువు శివుడు మొదలయినవారు; కాచినన్‌= రక్షించినా; (అతనికి); 


బలవి[క్రమములు= బలపరాక్రమాదులు; అఖర్వములు+అయినన్‌= మొక్కవోనివి అయినా; ఆ రా(త్రిలోనన్‌= అదే రాత్రిలో; 
తెగన్‌+చూతురు= అంతమొందిస్తారు. 


తాత్సర్యం: నన్ను ఎవడయినా నీచబుద్దితో చూసినట్లయితే, నా పతులు ఆ నీచుడిని ఆ రాత్రే నరికివేస్తారు. వారిని 
హరిహరాదులు రక్షించినా సరే! వారికెంత బలమూ, విక్రమమూ ఉన్నా సరే! 


విశేషం: ఈ వాక్యాలు భావి కీచకవధను సూచిస్తున్నాయి. 


క. బంధుశతంబులు శౌర్యమ । దాంధములై శక్తి సంపదాభీలములై 
సింధురసద్భశత నున్నను । సంధుల సంధు లెడలించి చంపుదు రతనిన్‌. 325 
ప్రతిపదార్థం: బంధుశతంబులు= వందలకొద్దీ చుట్టాలు; శౌర్యమద= పరా(క్రమ గర్వముతో; అంధములు+ఐ= కళ్ళు కానరానివారై; 


శక్తిసంపద్‌= శక్తి సంపదతో; ఆభీలములు+ఐ= భయంకరమయినవై; సింధుర సదృశతన్‌= ఏనుగుల వలె; ఉన్నను= ఉన్నాసరే; 
(నా భర్తలు) అతనిన్‌= అతడిని; సంధుల సంధులు+ఎడలించి= సంధిబంధాలను తొలగించి; చంపుదురు= చంపుతారు. 


తాత్పర్యం: వందలకొద్ది చుట్టాలు శౌర్య గర్వితులై ఉండవచ్చును; స్వయంగా మదాంధులు కావచ్చును. శక్తి సంపదతో 
భయంకరులు కావచ్చును. ఏనుగువలె ఉండవచ్చును. అయినా నా భర్తలు కీళ్ళకు కీళ్ళు విడదీసి వాడిని చంపివేస్తారు. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 145 


విశేషం: ఈ పద్యంలో ముందు జరగబోయే నూరుగురు ఉపకీచకులను సైతం భీముడు చంపే వృత్తాంతం రేఖామాత్రంగా 
సూచితం. కీచకుడికి ఏనుగంత బలం ఉన్నది. చుట్టాలున్నారు. అదిగాక ఎదురులేని అధికారం ఉన్నది. అయినా భీమునిచేతిలో 
ప్రాణాలు పోగొట్టుకొన్నాడు. 


వ. కావునం బురుషులు నాకడం దేటి చూడను వెజతు; రదియునుంగాక. 326 


ప్రతిపదార్థం: కావునన్‌= అందుచేత; పురుషులు= మగవాళ్ళు; నాకడన్‌= నావైపు; తేజీ చూడను= తేరిపార చూడటానికి; 
వెజతురు= భయపడతారు; అదియునున్‌+కాక= అదీ కాక. 


తాత్పర్యం: మగవాళ్ళు నా వైపు తేరిపారచూడటానికి కూడా భయపడతారు. అదీ కాక. 


క. నా చిత్తము తాద్భశులకు । గోచరమే? యస్మదీయ కులజన సంశి 
క్షాచార మహిమ యట్టిది । యే? చెప్పకు తద్విధాతిహీన వచనముల్‌. 327 


ప్రతిపదార్థం: నా చిత్తము= నా మనసు; తాదృశులకున్‌= అలాంటి పురుషులకు; గోచరమే= కనబడుతుందా (బయటపడుతుందా?); 
అస్మదీయ= నా యొక్క; కులజన= వంశపురుషుల; సంశిక్షా+ఆచార= శిక్షణ, ఆచారాలయొక్క; మహిమ= (ప్రభావం; అట్టిదియే= 
అటువంటిదా, సామాన్యమైనటువంటిదా?; తద్విధ= అటువంటి; అతిహీనవచనముల్‌= మిక్కిలి నీచమయిన మాటలు; చెప్పకు= 
చెప్పవద్దు. 

తాత్పర్యం: నా మనసు అటువంటివారికి గోచరించదు. (నాపై ప్రభావం చూపే) కులము, పెద్దల శిక్షణ ఆచారం 
అటువంటిది కాదు. అటువంటి నీచమయిన మాటలు మాట్లాడకుము. 


చ. మనమున నూటడిల్లు; మనుమానము మానుము; నన్ను నేలు; మే 
పనులు నుదాత్త నాగరిక భంగుల నీమది కెక్కునట్లు నే 
ర్వును భయభక్తులున్‌ మెజియ రూపుగ జేసిద(; దద్‌జ్ఞులైన స 
జ్ఞనులు నుతింప వర్తనము సాధులు వృద్దులు మెచ్చ( జల్పెదన్‌. 328 


ప్రతిపదార్థం: మనమునన్‌= మనసులో; ఊణడిల్లుము= ఊరటచెందుము; అనుమానము= సందేహం; మానుము= మానుకొమ్ము; 
నన్నున్‌+ఏలుము= నన్ను స్వీకరించుము; ఏ పనులు= ఏ పనులు; ఉదాత్త= ఉన్నతమైన; నాగరిక భంగులన్‌= సంస్కారవంతమయిన 
రీతిలో; నీ మదికిన్‌+ఎక్కునట్లు= నీ మనసుకు హత్తుకొనేవిధంగా; నేర్పును= నిపుణత; భయభక్తులున్‌= భయమూ భక్తియూ; 
మెజయన్‌= (ప్రకాశించేవిధంగా; రూపుగన్‌+చేసెదన్‌= చక్కగా చేస్తాను; వర్తనము= నా (ప్రవర్తన; తద్‌జ్ఞులు+ఐన సజ్జనులు= 
దానిని తెలిసిన సత్పురుషులు; నుతింపన్‌= స్తుతించేవిధంగా; సాధులు, వృద్దులు= సన్మార్గులూ, పెద్దలూ; మెచ్చన్‌= ప్రశంసించే 
విధంగా; చల్పెదన్‌= ఆచరిస్తాను. 


తాత్సర్యం: మనసులో ఊరట చెందుము. నాపట్ల సందేహం వదలిపెట్టుము. నన్ను సేవకురాలిగా స్వీకరించుము. ఏ 
పనులలో ఉదాత్తత, ఏ పనులలో నాగరికత ఉంటాయో వాటిలో నీకు ఏవి నచ్చుతాయో ఆ పద్దతిలో నేర్పుతో 
భయభక్తులతో చేస్తాను. నా చేతలను సజ్జనులు మెచ్చుకొనే విధంగా ఉత్తములు, సాధుజనులు, పెద్దలు (ప్రశంసించే 
విధంగా ప్రవర్తిస్తాను. 


146 శ్రీమదాంధ్ర మహాభారతము 


క్ర ననుం గుచ్చితంపుం బనులకు(। బనుపక, యెంగిలికి లోనుపటుపక తగు మ 
న్ననతోడ నరయు వారల । కనురాగము నెటిపి నడతు రస్మత్పతులున్‌.' 329 
ప్రతిపదార్థం: ననున్‌= నన్ను; కుచ్చితము+పనులకున్‌= నీచమయిన పనులకు; పనుపక= పంపక; ఎంగిలికిన్‌= ఎంగిలికి; 


లోనుపణుపక= లోబరచకుండా; తగు మన్ననతోడన్‌= తగిన గౌరవంతో; అరయువారలకున్‌= చూచేవారికి; అస్మద్‌+పతులున్‌= 
నా మగవారుకూడా; అనురాగము నెజపీ= (ప్రేమను. అభిమానాన్ని ప్రకటించి; నడతురు= (ప్రవర్తిస్తారు. 


తాత్సర్యం: నన్ను నీచపు పనులకు పంపనివారిని, ఎంగిలి పెట్టకుండా తగిన గౌరవంతో చూచేవారిని నా భర్తలు ఆదరంతో 
చూస్తారు.” 


ఆ. అనిన సంతసిల్లి యద్దేవి సైరంధ్రి; నూఅడిల్లం బలికి యునిచికొనియె; 
నంతిపురము చరిత కలవడ మెల(గుచు । నుండె న వ్వధూటియును ముదమున. 330 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; ఆ+దేవి= సుదేష్టః; సంతసిల్లి= సంతోషపడి; సైరం(్రిన్‌= సైరం(ధ్రిని; ఊజడిల్లన్‌+పలికి= 
కుదుటపడేటట్లు మాట్లాడి; ఉనిచికొనియెన్‌= తన దగ్గర సేవకురాలిగా ఉంచుకొన్నది; ఆ+వధూటియును= ఆ ద్రౌపదికూడా; 
ముదమునన్‌= సంతోషంతో; అంతిపురము చరితకున్‌= అంతఃపురంలో మెలగవలసిన విధానానికి; అలవడన్‌= తగిన విధంగా; 
మెలంగుచున్‌+ఉండెన్‌= మెలగుతూ ఉన్నది. 


తాత్పర్యం: సుదేస్ల ఆ మాటలకు సంతోషించింది. సైరంధ్రిని ఊరడింపుమాటలతో కుదుటపరిచింది. తన దగ్గర 
సేవకురాలిగా ఉంచుకొన్నది. సైరంధ్రి కూడా సంతోషంతో అంతఃపుర మర్యాదలకు అనుగుణంగా ప్రవర్తించసాగింది. 


క. ఇవ్విధమున నయ్యేవురు । నవ్వెలందియు సకల జనుల కజ్ఞాతముగా 
న వ్విరటు ప్రోల( బ్రమదము । నివ్వటిల వసించి రుచిత నిభృతత్వమునన్‌. 331 


ప్రతిపదార్థం: ఈ+విధమునన్‌= ఈ విధంగా; ఆ+ఏవురున్‌= ఆ అయిదుగురూ; ఆ+వెలందియున్‌= ఆ (ద్రౌపదియూ; 
సకలజనులకున్‌= అన్నిరకాల (ప్రజలకు; అజ్ఞాతముగాన్‌= తెలియకుండా; ఆ+విరటు (ప్రోలన్‌= ఆ విరాటుని నగరంలో; ప్రమదము= 
సంతోషం; నివ్వటిలన్‌= కలిగేవిధంగా; ఉచిత= తగిన; నిభృతత్వమునన్‌= నిబ్బరంతో; వసించిరి= ఉన్నారు, నివసించారు. 


తాత్పర్యం: ఈ విధంగా పాండవులు అయిదుగురూ, (ద్రౌపదీ ఎవ్వరికీ తెలియకుండా విరాటుడి నగరంలో సంతోషంతో 
ఉన్నారు. నిబ్బరంగా (సహనంతో కూడిన స్తిమిత భావంతో) నివసించారు. 


విశేషం: ద్రౌపదీ సమేతులై పాండవులు విరాటుడి కొలువు చేరిన (క్రమంలో జౌత్తరాహ సంస్కృత మూల భారత ప్రతికీ, దాక్షిణాత్య 
సంస్కృత మూల భారత (ప్రతికీ భేదం ఉన్నది. జొత్తారహ ప్రతిలో [క్రమం - ధర్మరాజు, భీముడు, (ద్రౌపది, సహదేవుడు, అర్జునుడు, 
నకులుడు వరుసగా (ప్రవేశించినట్లు ఉన్నది. దాక్షిణాత్య ప్రతిలో - ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, 
ద్రౌపది వరుసగా (ప్రవేశించినట్లు ఉన్నది. తిక్కన తన భారతంలో 'దాక్షిణాత్య' ప్రతిని అనుసరించినట్టు తోస్తున్నది (సంపా.) 


వ. అనినవిని'వారల వర్తనం బటమీంద. జెల్లిన తెఖం గెటింగింపు' మని యడిగిన. 332 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= విని; వారల= వారలయొక్క; వర్తనంబు= జీవనవిధానం; అటమీ(దన్‌= ఆ తరువాత; 
చెల్లిన= (ప్రవర్తిల్లిన; తెణంగు= విధానం; ఎటింగింపుము+అని= తెలియజేయుము అని; అడిగినన్‌= అడుగగా. 


నిరాటపర్వము - ప్రథమాశ్యాసము 147 
తాత్సర్యం: పాండవుల తర్వాతి వృత్తాంతం తెలుపవలసిందిగా జనమేజయుడు అడుగగా. 
ఆశ్వాసాంతము 


లూ 


బాంధవ శాత్రవాకలిత భావభవా! భవపాశబంధ సం 

బంధవిరామ రామ! పరిపక్వ వివేక నిరూఢ భక్త హృ 

ద్దంధి విభేదనా! పరమకారుణికా! పరిమాణదూర! దుః 

ఖేంధన పావకాయిత సమీక్షణ! నిత్య మహాద్దుత ప్రదా! 333 


ప్రతిపదార్థం: బాంధవ= చుట్టరికంచేతను; శాత్రవ= వైరంచేతను; ఆకలిత= కూడుకొన్న; భావభవా!= మన్మథుడు కలవాడా!) 
భవపాశబంధ= సంసారం అనెడి పాశబంధంతో; సంబంధ విరామ రామ!= సంబంధాన్ని పోగొట్టే మనోహరుడా; పరిపక్వ= 
పండిన; వివేక= విజ్ఞానంచేత; నిరూఢ= ప్రసిద్దులయిన; భక్తహృద్‌(గ్రంథి= భక్తుల యొక్క హృదయానికి సంబంధించిన ముడులను; 
విభేదనా!= విప్పేవాడా!; పరమకారుణికా!= ఎంతో కరుణా స్వభావం కలవాడా!; పరిమాణదూర!= (భావుకతకు) కొలతకు అందనివాడా!; 
దుఃఖ+ఇంధన= దుఃఖమనే కట్టెలకు; పావక+ఆయిత= అగ్నివలె ఆచరించిన; సమ్‌+-ఈక్షణ!= చక్కనిచూపులు కలవాడా!; 
నిత్య= నిత్యమైన; మహా+అద్భుతప్రదా!= చాలగొప్పదయిన ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఇచ్చేవాడా!. 


తాత్పర్యం: మన్మథుడిని శత్రువుగాను మి(త్రుడిగాను కలిగినవాడా! సంసారమనే పాశబంధాన్ని త్రెంచే మనోహరుడా! 
పరిపకమయిన విజ్ఞానంచేత ప్రసిద్దులయిన భక్తుల హృదయ(గ్రంథులను విప్పేవాడా! కరుణా స్వభావం కలవాడా! 
భావనకు అందని వాడా! దుఃఖమనే కట్టెలకు అగ్నివంటి చూపులు కలవాడా! నిత్య్వమయిన గొప్పవయిన ఆశ్ళర్యాలను 
కలిగించేవాడా హరిహరనాథా! 


విశేషం: అలం: రూపకం. హరిహరనాథుడిలో ఇటు హరిస్వరూపం ఉన్నది. అటు హరుడి స్వరూపంకూడా ఉన్నది. మన్మథుడు 
విష్ణువు కుమారుడు కావటం వలన హరిహరనాథుడికి - హరికి బంధువు అయ్యాడు. శివుడు మన్మధుడిని దహించటంవలన 
హరిహరనాథుడిలో - శివుడికి శత్రువయ్యాడు. సంసార జన్మబంధాలు వదలిపెట్టినవారికి మనోహరమయినవాడు. పరిపక్వజ్ఞానం 
కలిగినభక్తుల హృదయాలలోని చిక్కుముళ్ళను విప్పేవాడు. ఎంతో దయకలవాడు. ఊహలకు అతీతంగా అందనివాడు. భక్తుల 
దుఃఖాలను దగ్ధం చేసేవాడు. నిత్యమైన ఆనందాన్ని, అద్భుతాలను (ప్రసాదించేవాడు. 


క. అన్నమయత్వాది విరా । మోన్నత! వాజ్మనసదూర! యోగిస్మేరా! 

భిన్నాభిన్నాకార । చ్చన్నాత్మీయ ప్రకార! జగదాధారా! 334 
ప్రతిపదార్థం: అన్నమయత్వ+ఆది= అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయము లనెడి పంచకోశాలు 
మొదలయిన; ఏరామ+ఉన్నత!= కోశాలను అతి(క్రమించినవాడా!; వాక్‌+మనసదూర!= వాక్కుకు, మనసుకు అందనంతదూరంలో 
ఉన్నవాడా!; యోగిస్మేరా!= యోగులయొక్క ఆనందహాసమైనవాడా!; భిన్న= భిన్నమైన; అభిన్న= అభిన్నమైన; ఆకారచ్చన్న= 
ఆకారాలతో కప్పబడిన; ఆత్మీయ(ప్రకార!= ఆత్మరూపం కలవాడా! జగత్‌+ఆధారా!= జగత్తులకు ఆధారమైనవాడా!. 
తాత్సర్యం: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములనెడి పంచ కోశాలకు 


అతీతుడయినఉన్నతుడా! వాక్కులకు మనసుకు దూరమయినవాడా! యోగుల చిరునవ్వులలో వెల్లివిరిసేవాడా!; 
జగత్తుకంటె భిన్నంగానూ! జగత్తే తానుగానూ కనిపించేవాడా! లోకాలకు ఆధారమయినవాడా! హరిహరనాథా! 


148 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: అన్నమయం, (ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయం అనే పంచకోశాలకు అతీతుడయినవాడా! 
ఆ హరిహరుడి స్వరూపాన్ని మాటలలో వర్లించలేము. మనసులో ఊహించలేము. యోగుల హృదయాలలో ఆనందరూపుడుగా 
ఉంటాడు. జగత్తుకంటె భిన్నంగా, జగత్తే తానుగా కనిపిస్తాడు. 


మాలిని. 
కమలభవ కిరీటగ్రామ పద్మావలీ సం । గమసుభగ పదాబ్లా! గాఢభక్తి ప్రకార 
ప్రముదిత ముని శశ్వద్దావనా గమ్య! రమ్య! క్రమపరిణతమూర్తీ! శ్రౌతశాఖాగ్రవర్తీ! 335 


ప్రతిపదార్థం: కమలభవ= (బ్రహ్మయొక్క; కిరీటగ్రామ= కిరీటాల సముదాయం అనే; పద్మ+ఆవలీ= పద్మాల సమూహంయొక్క; 
సంగమ= కలయికతో; సుభగ= సుందరమయిన; పద+అబ్బా= పాదపద్మాలు కలవాడా?; గాఢభక్తిప్రకార= గాఢమయిన భక్తి 
విధానంచేత; ప్రముదిత= మిక్కిలి సంతోషించే; ముని= మునులయొక్క; శశ్వత్‌భావనా= నిరంతర భావనచేత; గమ్య= 
పొందదగినవాడా!; రమ్య= రమణీయమయిన; [క్రమపరిణత= (క్రమపరిణామంగల; మూర్తీ!= రూపంకలవాడా!; (శ్రౌతశాఖా+అ(గవర్తీ= 
వేదశాఖల చివరలందు- అనగా ఉపనిషత్తుల యందు ఉండేవాడా!. 


తాత్సర్యం: (బ్రహ్మ చతుర్ముఖుడు. నాలుగు ముఖాలకూ నాలుగు కిరీటాలుండడం చేత కిరీటి గ్రామ.’ అందుచేతనే 
'పద్మావలి.' అట్టి బ్రహ్మ చేసే పాదాభివందనం స్వీకరించేవాడా! భక్తుల నిరంతర ధ్యానంలో గోచరించేవాడా! 
(క్రమపరిణామం కలిగిన రూపం కలిగినవాడా! వేదాంత వేద్యుడా! 

విశేషం: మత్య్యాద్యవతారాలు ఒకరకమైన పరిణామాన్ని తెలియజేస్తాయి. పంచభూతాలలోకూడా కనిపించే మరొక పరిణామం 
ఉన్నది. ఆకాశం నుండి వాయువు, వాయువునుండి అగ్ని, అగ్నినుండి నీరు, నీటినుండి భూమి పుట్టాయని చెప్పే క్రమం ఒకటి. 


మాలినీ వృత్తంలోని (ప్రతిపాదానికీ 15 అక్షరాలుంటాయి. గణాలు: న న మ య య. 9వ అక్షరం యతిమైత్రి స్థానం. ప్రాస 
నియమం ఉన్నది. 


గద్యము. 


ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపు త్ర బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన 
శ్రీమహాభారతము నందలి విరాటపర్వంబునందు. బ్రథమాశ్వాసము. 336 


తాత్సర్యం: ఇది మంగళకరమైన 'ఉభయకవిమి(త్రుడు' అనే బిరుదనామం గలవాడు, కొమ్మనామాత్యుడి పుత్రుడు, 
పండితులను సేవిస్తూ (ప్రకాశించేవాడు. (పండితులచేత పూజించబడేవాడు) అయిన తిక్కన సోమయాజి రచించిన 
శ్రీమహాభారతంలోని విరాటపర్వంలో మొదటి ఆశ్వాసం. 


విరాటపర్వంలో ప్రథమాశ్వాసం సమాప్తం. 


ఆన్‌ 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 


శ్రీమదపాంగాలోకన । ధామసకృత్సంగ రూఢ తాద్భశ విభవో 
ద్దామాశ్రితలోకా! లో | కామయ నిర్దరణ నిపుణ! హరిహరనాథా!' శ 


ప్రతిపదార్థం: హరిహరనాథా!= ఓ దేవా! శ్రీమత్‌+అపాంగ+ఆలోకన, ధామ= శోభావంతాలైన (సిరిగల) (క్రీగంటి చూపుల కాంతి 
యొక్క; సకృత్‌సంగ= ఒకమారు తగులగానే; రూఢ= కలిగిన; తాదృశ, విభవ= అటువంటి గొప్పతనంచేత (వైభవంచేత); 
ఉద్దామ= గొప్పవారైన; ఆశ్రిత, లోకా!= ఆశ్రయించిన భక్తజనులు కలవాడా!; లోక+ఆమయ= సమస్తజనుల యొక్క ఆధ్యాత్మిక, 
ఆధిదైవిక, ఆధిభౌతిక రుగ్మతలను (రోగాలను); నిర్హరణ నిపుణ= నిళ్ళేషంగా హరించడంలో నేర్పరితనం కలవాడా! 


తాత్సర్యం: ఓ హరిహరనాథా! వైభవోపేతాలైన నీ క్రీగంటి చూపుల కాంతి ఒక్కమారు తగులగానే ఆ గొప్పతనం 
చేత నిన్ను ఆశ్రయించిన భక్త జనులను గొప్పవారిని చేసేవాడా! లోకుల సమస్త రోగాలనూ, దుఃఖాలనూ పోయేటట్టు 
చేయగలవాడా! 


విశేషం: తిక్కన తాను ప్రతిపాదించిన హరిహరనాథ తత్త్వాన్ని తన గ్రంథంలో ఆశ్యాసం మొదట్లోనూ, చివరలోనూ వ్రాసే 
పద్యాలలో నిరూపించాడు. శివకేశవుల అభేదాన్ని కవి హరిహరనాథ రూపంలో దర్శించాడు. (గ్రంథాన్ని హరిహరనాథుడికి అంకితం 
చేశాడు కాబట్టి, తొలిపద్యం ఆ దేవుడిని సంబోధిస్తూ చెప్పాడు. 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కి ట్లనియె; నట్టియెడ ధర్మసూనుండు సభాజనంబుల యుల్లంబులు 
రంజిల్ల రాజునకు వినోదంబులు వివిధోదాత్త ప్రకారంబుల. జలుపుచు, నొక్కొక్కమాటు మధుర ప్రసంగంబుగా 
నాడిన నెత్తంబున గెలిచిన విత్తంబులు తమ్ముల కొసంగుచుండు; వాయునందనుండు వంటకు మిగిలిన 
మాంసంబు లమ్మునెపంబున నిచ్చలు సహోదరులకు నిచ్చుచుండు; వివ్వచ్చుండు సంగీత ప్రసంగంబున 
మెచ్చువడసిన కనకాంబరాదులు సోదరులకుం జేర్చుచుండు; నకులుండు దురంగంబుల గ్రాసంబులం గనిన 
ధనంబులు తోడంబుట్టువులకుం బెట్టుచుండు; సహదేవుండు గోవులం జూచి భూవల్లభుండు సంతసిల్లిన 
సమయంబున సముపార్ణితంబు లగు పదార్థంబులన్నియు నన్నలవశంబు సేయుచు వారలకు గోరసంబులం 
దుష్టి సలుపుచుండు; ద్రౌపది త న్నరసికొని తిరుగుచున్న వీరలం గన్నులారం జూచుచు నుచితంపు నడవడి 
మెలంగుచుండు. 2 

ప్రతిపదార్థం: దేవా!= ఓ హరిహరనాథా!; వైశంపాయనుండు; జనమేజయునకున్‌+ఇట్టు+అనియెన్‌; అట్టి+ఎడన్‌= ఆ సమయాన; 

ధర్మసూనుండు= ధర్మరాజు; సభాజనంబుల= విరాట మహారాజు కొలువులోని సభ్యుల యొక్క; ఉల్లంబులు= మనస్సులు; 


రంజిల్లన్‌= సంతోషించగా; రాజునకున్‌= విరాటరాజునకు; వినోదంబులు= ఆహ్లాదాన్ని కలిగించే మాటలను, చర్యలను; వివిధ+ఉదాత్త 
ప్రకారంబులన్‌= అనేక రకాలైన సముచిత పద్దతులలో; చలువుచున్‌= చేస్తూ, ఒక్కొక్క మాటు= ఒక్కొక్కసారి; 


150 శ్రీమదాంధ్ర మహాభారతము 

మధురప్రసంగంబుగాన్‌= తియ్యని వాక్యాలతో; ఆడిన= ఆటాడిన; నెత్తంబునన్‌= పాచికలాటలో; గెలిచిన= సంపాదించిన; 
విత్తంబులు= ధనాలను; తమ్ములకున్‌= తన తమ్ములకు; ఒసంగుచున్‌+ఉండున్‌= ఇస్తూ ఉండేవాడు; వాయునందనుండు= 
భీముడు; వంటకున్‌ మిగిలిన మాంసంబులు= వండగా మిగిలిన మాంసాలను; అమ్మునెపంబునన్‌= అమ్ముతాననే కారణం 
చూపి; నిచ్చలున్‌= (ప్రతిరోజూ; సహోదరులకున్‌= తమ్ములకు; ఇచ్చుచున్‌+ఉండున్‌= ఇస్తూ ఉండేవాడు; వివ్వచ్చుండు= అర్జునుడు; 
సంగీతప్రసంగంబునన్‌= పాటలు పాడేటప్పుడు; మెచ్చు+పడసిన= కానుకగా పొందిన; కనక+అంబర+ఆదులు= బంగారం, 
పట్టు వ(స్తాలు మొదలైనవాటిని; సోదరులకున్‌= మిగిలిన తమ్ములకు; చేర్చుచున్‌+ఉండున్‌= అందిస్తూ ఉండేవాడు; నకులుండు= 
నకులుడు; తురంగంబుల= గుర్రాల యొక్క; (గాసంబులన్‌= గడ్డిని కొనేటప్పుడు; కనిన, ధనంబులు= మిగిల్సిన డబ్బులు; 
తోడంబుట్టువులకున్‌= అన్నదము శ్రలకు; పెట్టుచున్‌+ఉండున్‌= ఇచ్చేవాడు; సహదేవుండు= సహదేవుడు; గోవులన్‌+చూచి= ఆవులను 
పరిశీలించి; భూవల్లభుండు= రాజైన విరాటుడు; నంతనిల్లిన నమయంబునన్‌= నంతోషించిన సందర్భాలలో; 
సముపార్టితంబులు+అగు= సంపాదించిన; పదార్థంబులు= వస్తువులు; అన్నియున్‌= అన్నిటినీ; అన్నలవశంబు చేయుచున్‌= 
అన్నలకు అందిస్తూ; వారలకున్‌= వారికి; గోరసంబులన్‌= పాలతో; తుష్టి సలుపుచున్‌+ఉండున్‌= సంతోషాన్ని కలిగిస్తుండేవాడు; 
ద్రౌపది= (ద్రౌపది; తన్నున్‌+అరసికొని= తనను కనిపెట్టి; తిరుగుచున్న వీరలన్‌= తిరిగే వీళ్లను (పాండవులను); 
కన్నులు+ఆరన్‌+చూచుచున్‌= కంటినిండా చూస్తూ; ఉచితము+నడవడిన్‌= సందర్భానుసారమైన వర్తనతో; మెలంగుచున్‌+ఉండున్‌= 
మసలుతుండేది. 


తాత్సర్యం: హరిహరనాథా! వైశంపాయనుడు జనమేజయుడికి ఈ విధంగా చెప్పాడు: ఆ అజ్ఞాతవాసకాలంలో ధర్మరాజు 
అనేకమైన ఉత్తమ పద్దతులలో రాజుతో వినోద ప్రసంగాలు చేస్తూ సభ్యుల మనస్సులను సంతోషపెట్టుతూ ఉండేవాడు. 
ఒక్కొక్కసారి తియ్యని మాటలతో స్నేహపూర్వకంగా ఆడిన జూదంలో గెలిచిన ధనాలను ధర్మరాజు తమ్ములకు 
ఇస్తూ ఉండేవాడు. భీముడు వంటకు వాడగా మిగిలిన వివిధ మాంసాలను అమ్మే మిషతో అన్నదమ్ములకు అందజేస్తూ 
ఉండేవాడు. అర్జునుడు సంగీత నాట్య ప్రదర్శనల సందర్భంగా మెప్పులు పొంది కానుకలుగా సంపాదించిన బంగారం 
పట్టువస్ర్తాలు మొదలైనవాటిని సోదరులకు ఇస్తూ ఉండేవాడు. నకులుడు గుర్రాల దాణాలను కొనుగోలు చేసేటప్పుడు 
మిగిలే ధనాలను తోబుట్టువులకు పంచుతూ ఉండేవాడు. విరాటరాజు గోవులను చూచి ఉప్పాంగిపోయిన సమయాలలో 
కానుకలుగా ఇచ్చిన పదార్థాల నన్నిటినీ సహదేవుడు అన్నలకు అర్పణ చేస్తూ పాలూ, పెరుగూ, వెన్న మొదలైన గోరసాలను 
వారికిచ్చి తృప్తిపరుస్తూ ఉండేవాడు. తనను కంటిని రెప్పవలె కాపాడుతూ తిరుగుతున్న పాండవులను కన్నారా 
చూచుకొంటూ తగిన రీతిగా ద్రౌపది మసలుతూ ఉన్నది. 


విశేషం: 1. ఆశ్వాసాది పద్యం తరువాత తిక్కన 'దేవా!' అని కృతిభర్త కృతిశ్రోత అయిన హరిహరనాథుడిని సంబోధించి కథ 
సాగిస్తాడు. ఇది అతని ఆశ్వ్యాసారంభ రచనా శిల్పం. (సంపా) 


2. పాండవులు ఐదుగురు విరాటుడి కొలువులో తలా ఒక పనిలో చేరారు. ఒకరిపై ఒకరికి ఎనలేని (పేమ. విధివశాత్తు 
ఆ సంవత్సరం అట్లా నడుచుకొనక తప్పదు. అయినా సోదర (ప్రేమతో ఒకరినొకరు ఆదుకొంటూ, (ద్రౌపదిని కంటికి రెప్పవలె 
కాపాడుతున్నారు. 


3. పాండవుల (ప్రవర్తనలను తిక్కన మూలంలోకంటె ఉదాత్తీకరించాడు. ధర్మరాజు (బ్రాహ్మణులనందరినీ ఒక (త్రాట 
గట్టినట్టు చేసి వారితో ద్యూత(క్రీడలు స్వేచ్చగా ఆడాడని మూలంలో ఉన్నది. తిక్కన దానిని వదలాడు. ధర్మరాజు సుహృద్ద్యూతం 
ఆడింది విరాటునితో మాత్రమే అని సూచించాడు. రాజుతో సమానగౌరవాన్ని పొందుతున్న కంకుభట్టు ఇతరులతో పాచికలాడినట్లు 
చెప్పటం జొచిత్యం కాదని తిక్కన భావించి ఉంటాడు. మూలంలో భీముడు- విరాటుడు ఉపయోగించగా మిగిలిన వండిన 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 151 
మాంసాలనూ, భక్ష్యాలనూ సోదరులకు ఇచ్చేవాడని ఉన్నది. తిక్కన - వంటకు మిగిలిన మాంసాలను అమ్మినట్టుగా సోదరులకు 
అందించేవాడని చమత్కారంగా మార్చాడు. ఇవి వండిన మాంసాలు కాకపోవచ్చును. భుక్తశేషం సోదరులకు పెట్టని ఒక పెద్దరికాన్ని 
భీముడికి తిక్కన దక్కించాడు. మూలంలో బృహన్నలకు దొరికిన కానుకలు పాతబట్టలే. కాని, తిక్కన రచనలో కనకాంబరాలు. 
మూలంలో నకులుడు అశ్వశిక్షణలో తన నేర్పును ప్రదర్శించి రాజుగారి మన్ననలు పొందాడని ఉన్నది. కాని, తిక్కన రచనలో 
గుర్రాల దాణాల మీద వచ్చిన ధనాలు సోదరుల కిచ్చినట్టుగా ఉన్నది. ఇక్కడ మూలమే అందంగా ఉన్నది. మూలంలో ద్రౌపది 
నిపుణంగా భర్తలను అరసికొంటూ అజ్ఞాతవాస సమయం చెడకుండా (ప్రవర్తిల్లీనట్టు చెప్పబడింది. తెలుగులో పాండవులే ఆమెను 
ఒక కంట రక్షించుకొంటూ రహస్యంగా మసలినట్టు ఉన్నది. అజ్ఞాతవాసాన్ని విరాటనగరంలో నిర్వహిస్తున్న పాండవులు మరల 
తల్లి గర్భంలో ఉన్నట్టు గూఢంగా నివసించారనీ, దుర్యోధనుడి వలన ఏదైనా కీడు కలుగుతుందేమోనని ఎప్పుడూ శంకిస్తుండే వారనీ 
మూలభారతం చెప్పింది. తిక్కన ఆ (ప్రసక్తి తేలేదు. (సంపా.) 


తే. ఇట్లు దమతమ వర్తిల్లు నెడల సకల । జనములకు హృదయానురంజన మొనర్చి 
తాల్మి పుయిలోట, యడంకువ, తగవు మెలపు । నెలితెటింగు, వాటింపంగ నేర్పు గలిగి. 3 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; తమ తమ వర్తిల్లు+ఎడలన్‌= వారు వారు నడచుకొనే చోట్ల; సకల జనములకున్‌= ప్రజలందరికీ; 
హృదయ+అనురంజనము+జఒనర్చి= హృదయ సంతోషాన్ని కలిగించి; తాల్మి= ఓర్చు; పుయిలోట= జంకు; అడ(కువ= అణగిమణగి 
ఉండటం; తగవు= ధర్మం; మెలపు= జాగ్రత్త; నెజీతెజంగు= నిపుణత, మంచినడవడి; పాటింపంగన్‌= ఆచరణలో కనపడేటట్లు; 
నేర్పు కలిగి= సమర్గులై (ప్రవర్తించారని భావం). 


తాత్సర్యం: ఈ విధంగా పాండవులు తాము పనిచేసే చోట్ల ప్రజలందరూ మనసులలో సంతోషించి మెచ్చుకొనేటట్లు 
వర్తించారు. ఓర్పు, జంకు, అణగిమణగి ఉండటం, ధర్మం, అప్రమత్తత, మంచివడవడి అనే ఆరు గుణాలను ఆచరణలో 
పెట్టే నేర్పు కలిగి (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: పాండవులు తమ తమ అజ్ఞాతవాస వృత్తులలో రాణించారు. సేవావృత్తుల వలన ప్రజారంజనం కలిగించారు. ఇక వారి 
సేవాధర్మంలో ఆరు గుణాలను పాటించారు. అవే ప్రజాహృదయరంజన హేతువులు. ధౌమ్యుడు బోధించిన సేవాధర్మంలో మేలి 
గుణాలను ఆచరించి చూపించారు. (ద్రౌపదీ సహిత పాండవులు మొత్తం ఆరుగురు. తిక్కన చెప్పిన గుణాలు కూడా ఆరే. 
షాడ్గుణ్యం -వరుసగా ధర్మజుడిలో ఓర్పు, భీముడిలో ఎక్కడ బయటపడతానో అనే జంకు, అర్జ్హునుడిలో ఆడువారి నడుమ 
అణగిమణగి ఉండే అణకువ, నకులుడిలో స్వీయ కర్తవ్యపాలనలో ధార్మిక ప్రవృత్తి సహదేవుడిలో అప్రమత్తత, (ద్రౌపదిలో మంచి 
నడవడి, ఉదాత్తశీలం అనేవి అజ్ఞాతవాసంలో ప్రస్ఫుటంగా కానవచ్చే గుణాలు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుణంగానూ తోచవచ్చును; 
అందరిలోనూ ఆయా సమయాలలో సందర్భోచితంగా ఆరు గుణాలూ సమష్టిగా ప్రదర్శితం కావచ్చును. ఈ విశ్లేషణ మూలంలో 
కానరాదు. తన కావ్యరచనలో అనుశీలించవలసిన అంశాలను ఆయా సందర్భాలలో మొదటనే సూచించటం తిక్కన పాటించే 
కథాకథన కళాళిల్పం. (సంపా.) 


క. ఉన్నతటి వివిధదేశో । తన్నులు నద్దుతవిధాయి బలవిక్రమ సం 

పన్నులు నగుమల్లులు విభ । వోన్నతు(దగు విరటుపాల నుద్ధటవృత్తిన్‌ 4 
ప్రతిపదార్థం: ఉన్నతజీన్‌= ఆ విధంగా అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో; వివిధ దేశ+ఉత్సన్నులు= వివిధ దేశాలలో పుట్టిన 
వారు; అద్భుత విధాయి= ఆశ్చర్యకరమైన; బలవిక్రమ సంపన్నులు= బలం, పరాక్రమం అనే సంపద కలవారు; అగు మల్లులు= 
అయిన కుస్తీ పట్టువారు (మల్లయుద్ద నిపుణులు); విభవ+ఉన్నతు(డు+అగు= సంపదచే గొప్పవాడయిన; విరటుపాలన్‌= 
విరాటునిముందు; ఉద్భటవృత్తిన్‌= సంరంభంగా, గర్వాన్ని ప్రదర్శిస్తూ (వచ్చారు). 


152 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్పర్యం: ఆ విధంగా పాండవులు ఉన్నప్పుడు వివిధ దేశాలకు చెందినవారూ, బల పరాక్రమ సంపన్నులూ అయిన 
మల్లయోధులు సంరంభంగా పటాటోపంతో విరాటరాజు కొలువులోకి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. తమలోన మాటలాడెడు । సమయంబున నొక్కరుండు విశాలోరస్కుం 
డమితబలుండు, పంచానన । సమమూర్తిస్పూర్తి యధిక సంరంభమునన్‌. 5 


ప్రతిపదార్థం: తమలోనన్‌= వారిలో వారు; మాటలాడెడు సమయంబునన్‌= మాట్లాడేటప్పుడు; విశాల+ఉరస్కుండు= విశాలమైన 
ఎదురు రొమ్ము గలిగినవాడు; అమితబలు(డు= అధికమైన బలం కలవాడు; పంచానన సమమూర్తి, స్ఫూర్తి= సింహంతో సమానమైన 
ఆకారం గలిగిన తేజస్సు కలవాడు; ఒక్కరుండు= ఒకడు; అధికసంరంభమునన్‌= మిక్కిలి ఆటోపంగా; (తర్వాతి పద్యంతో 
అన్వయం). 


తాత్సర్యం: వాళ్లలో వాళ్ళు మాట్లాడుకొంటుండగా సింహంవంటి ఆకారవైభవం కలవాడూ, బలాఢ్యుడు అయిన ఒక 
గంభీరవ్యక్తి ఆటోపంగా వచ్చాడు. 


నిశేషం: మూలంలో ఆ మల్టుడి పేరు 'జీమూతు' డని ఉన్నది. తిక్కన దానిని చెప్పలేదు. (సంపా.) 
వ. అన్నరపతి కట్టెదుర నిల్లి మొక్కిభుజాస్థాలనంబు సేసి యిట్లనియె. 6 


ప్రతిపదార్థం: ఆ+నరపతి= ఆ విరాటుని; కడు+ఎదురన్‌= ఎట్టఎదురుగా; నిల్చి= నిలబడి; మైొక్కి= నమస్కరించి; 
భుజా+ఆస్సాలనంబు+చేసి= భుజాలు అప్పళించి (చరచి); ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: ఆ వ్యక్తి విరాటమహారాజు కెదురుగా వచ్చి నిలబడి, మల్లయుద్దాని కాహ్వానిస్తున్నట్టు భుజాలు (జబ్బలు) 
చరుస్తూ ఇట్టా అన్నాడు. 


నిశేషం: 1. పాండవుల అజ్ఞాతవాసం నాలుగు నెలల కాలం ప్రశాంతంగా గడచిపోయింది. అప్పుడు విరాట నగరంలో (బ్రహ్మోత్సవాలు 
వచ్చాయి. ఆ సందర్భంగా దేశంలో మల్గులందరూ నగరంలో సమావేశమయ్యారు. మల్ల (క్రీడలు (బ్రహ్మోత్సవ వినోదాలలో 
ముఖ్యమైనవి. మల్ల వీరులు రాజుగారి ఎదుట తమ వైపుణ్యాలు ప్రదర్శించి బహుమతు లందుకొనటం ఆ ఉత్సవంలో చెప్పుకొన 
తగిన విశేషం. 

“అథ మాసే చతుర్దే తు బ్రహ్మణః సుమహోత్సవః, 

ఆసీత్సమృద్దో మత్స్యేషు పురుషాణాం సుసమ్మతః. 

తత్ర మల్లాః సమాపేతు ర్లిగ్ఫ్యో రాజన్‌ సహస్రశః, 

మహాకాయా మహానీర్యాః కాలఖంజా ఇవాసురాః. 

వీర్యోన్నద్దా బలోదగ్రా రాజ్ఞా సమభిపూజితాః, 

సింహస్కంధ కటిగ్రీవాః స్వవదాతా మనస్వినః 

అసకృ ల్లబ్దలక్షాస్తే రంగే పార్థిన సన్నిధౌ॥ 

తేషా మేకో మహానాసీత్‌ సర్వమల్లా నమాహ్యయత్‌ 

ఆనల్గనూనం తం రంగే నోపతిష్టతి కళ్ళని (సం.4-12-12-15) 
మల్ల్గులు విరటుని కొలువుకు రావటాన్ని అలంకారికంగా వ్యాసుడు వర్ణించాడు. సత్యలోకంలో (బ్రహ్మకొలువుకూ, కైలాసంలో 
శివుడి కొలువుకూ వచ్చినట్టు వచ్చారట. వారు కాలఖంజులనే రాక్షసుల వలె భయంకరాకారులట. సింహస్కంధులట. అయినా 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 153 
వారు నిర్మలులట, అభిమానధనులట, అనేక విజయాలు సాధించారట. వారందరిలో ఒకడు జగదేకమల్టుడట. అతడిని రంగంలో 
దిగి ఎదిరించేవాడు లేడట! అతడు రాజుకు సవాలుగా మారాడట! ఇది మూల కథనం. వ్యాసుడి కథనంలో సత్యనిష్ట కనబడుతుంది 
కాని, కావ్యకళ తక్కువ. నాలుగు నెలలకు వచ్చిన (బ్రహ్మోత్సవం గురించి చెప్పకపోయినా, మల్లులు విరాట నగరానికి రావటం 
(బ్రహ్మలోకానికి, శివలోకానికి భక్తులు వచ్చినట్టున్నదని వర్లించకపోయినా, మల్టులు రాక్షసులవలె ఉన్నారని పేర్కొనకపోయినా కథ 
కెటువంటి లోపం లేదు. జగదేక మల్లుడి పాత్ర, అతడి (ప్రాగల్భ్యం, విరటుడి కొలువుకే ఒక సవాలుగా మారిందన్న వివరం 
మూలంలో లేదు. అసలు కథకు ప్రాణం ఆ ఘట్టం. దాని చిత్రణం మూలంలో లేదు. తిక్కన పొల్గునంతా వదలి (ప్రాణాన్ని 
పట్టుకొన్నాడు. ఆ మల్లవీరుడు నానారాజాస్థాన సందర్శనం చేస్తూ విజయప(త్రాలను (గ్రహిస్తూ విరాటనగరంమీదకు దాడి వచ్చినట్లు 
వచ్చాడు. బాహువులప్పళించి సవాలు చేశాడు. ఇక్కడ తిక్కన కథా ప్రవృత్తినే మార్చాడు. ఇది పునస్సృష్టి బుషి వంటి వేదవ్యాసుల 
చిత్రణ కంటె కవిబ్రహ్మ కల్పనం రసవత్తరం, సన్నివేశ మధురం. మల్లుడు రాజునకు నమస్కరించి సభామర్యాదను పాటించాడు. 
బాహువులప్పళించి మల్లవీర మర్యాదను (ప్రదర్శించాడు. కొందరు విమర్శకులు బాహువులప్పళించటం అవినయంగా వ్యాఖ్యానించారు. 
అది పొరపాటు. అది జాతివార్తా విశేషం. తిక్కన సమకాలీన మల్లమర్యాదలకు ఈ ఘట్టంలో ప్రాణం పోశాడు. మూలం కంటె 
కావ్య కళాగారవంతో సన్నివేశాన్ని తిక్కన చిత్రించాడు. (సంపా.) 


తే. “నేల నాలుగు సెటి(గుల నృపుల కొలువు । లందు నేను వర్తించితి నవనినాథ! 
యగ్గలించి, నా యెదుర బాహప్పళించి। కడ(గ(జాలెడు మల్లుల6 గాన నెందు.” 7 


ప్రతిపదార్థం: అవనినాథ!= ఓ విరాటరాజా!; నేల నాలుగు చెజంగుల= ఈ (ప్రపంచం నలుమూలలా ఉన్న; నృపుల కొలువులందున్‌= 
రాజాస్థానాలలో; నేను వర్తించితిన్‌= నేను తిరిగాను; అగ్గలించి= అతిశయించి, ఉత్సాహంగా వచ్చి; నా+ఎదురన్‌= నా ముందు; 
బాహు+అప్పళించి= భుజాలు చరచి; కడ(గన్‌+చాలెడు= పూనుకొనగల; మల్టులన్‌= కుస్తీ పట్టేవారిని; ఎందున్‌= ఎక్కడా; కానన్‌= 
చూడలేదు. 


తాత్సర్యం: “ఓ విరాటరాజా! భూప్రపంచం నలుమూలలా ఉండే రాజుల కొలువులన్నీ తిరిగాను. కాని, నా ముందుకు 
వచ్చి నిలబడి ఉత్సాహంగా భుజాలు చరిచి నిలబడగలిగిన వీరుడిని చూడలేదు. 


చ. అనునెడ వాని యుగ్రసమదాకృతియుం, బటువాక్యవృత్తియుం, 
గని, విని, మల్లులెల్లై భయకంపితమూర్తులు దాల్చి మాటువ 
ల్కను, గనువిచ్చి చూడను, మొగం బెగయింపను జాలకున్న న 
జ్ఞనపతి వేడ్క మైోడుపడు చందము గాంచి యుధిష్టిరుం డనున్‌. 8 


ప్రతిపదార్థం: అను+ఎడన్‌= అట్టా మాట్లాడేటప్పుడు; వాని ఉగ్ర సమద+ఆకృతియున్‌= అతని భయంకరాకారాన్ని; పటువాక్య 
వృత్తియున్‌= కఠినమైన మాటలతీరును; కని,విని= (క్రమంగా) చూచి, విని; మల్టులు+ఎల్లన్‌= కొలువులోని మల్గులందరూ; 
భయకంపిత మూర్తులు+తాల్చి= భయంచేత వణకుతున్న ఆకారాలు కలవారై; మాణు+పల్కను= ఎదురు జవాబు చెప్పడానికీ; 
కనువిచ్చిచూడను= కళ్ళు తెరచి చూడటానికీ; మొగంబు+ఎగయింపను= మొగం ఎత్తి చూడటానికీ. (కూడ); చాలక+ఉన్నన్‌= 
సమర్గులు కాకపోగా; ఆ+జనపతి= ఆ రాజు, విరాటునియొక్క; వేడ్క= ఉత్సాహం; మోడుపడుచందము= వాడిపోయే విధాన్ని; 
కాంచి=చూచి; యుధిస్టిరుండు= ధర్మరాజు; అనున్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: (భయంకరాకారుడైన) ఆ మల్లుడి భయంకరాకారాన్నీ పరుష వాక్యాలనూ విని కొలువులోని మల్టులు 
అందరూ భయపడి మారుమాటాడలేక కన్నులు విచ్చి చూడలేక, ముఖం పైకెత్తలేక నిశ్చేష్టులయ్యారు. అప్పుడు విరాట 
మహారాజు యొక్క ఉత్సాహం మోడువారి పోవటాన్ని చూచి ధర్మరా జిట్లా అన్నాడు. 


154 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: తిక్కన రచనలో నాటకీయత అచ్చుపడేటట్టు కనపడే పద్యాలలో ఇది ఒకటి. నాటకీయతలో ఆంగిక, ఆహార్య, వాచిక, 
సాతికాభినయ వర్షనం ముఖ్యాంశం. ఇక్కడ జగదేక మల్లుడి ఉ(గ్గసమదాకృతి ఆంగికాభినయ సంబంధి. భయంకరమైన మదించిన 
ఆకారం భయానక రసాన్ని చూపరులలో కలిగించే రౌద్రరస విభావం. అతడి మాటలు పరుషవాక్యవృత్తి కలిగినవి. 'వాక్యవృత్తి' 
రసవ్యంజకమైన వాచికాభినయ విన్యాసాన్ని ప్రకటించింది. ఆ భయంకర మల్లరూపాన్ని చూచిన ఆస్థాన మల్లులు 'డ్రేక్షకులవంటివారు. 
వారిలో భయానకరసం (ప్రకోపించింది. రసం సాత్యిక భావాలవలన వ్యక్తమై సాక్షాత్తు పఠితలు రసానందాన్ని పొందటానికి ఉపకరిస్తుంది. 
కంపం (శరీరం వణకటం) భయం వలన కలిగే సాత్తిక భావం. మారుమాట్లాడలేకపోవటం, మొగమెత్తి చూడలేకపోవటం కంపాన్ని 
పోషించే సాత్మిక భావాభివ్యక్తులు. ఆస్థాన మల్టులు భయకంపితులయ్యారు. వారిని చూచి విరాటుడి ఉత్సాహం మోడువారింది. 
వేడ్క, మోడుపడు, చందము - ఈ మూడూ తెలుగు జాతీయపు పలుకుబళ్ళు. పూలతో, పండ్లతో విరిసిన చెట్టు ఒక్కసారిగా 
ఎండిపోవటం వంటిది - విరాటుడి మానసికోత్సాహం మోడువారటం. ఆ చందాన్ని (ఆ పరిణామ విధానాన్ని) ధర్మరాజు 
గమనించాడు. వెంటనే తన కర్తవ్యాన్ని గుర్తించాడు. మోడువారిన రాజు వేడ్కను మరల చిగురింప చేసే ఉపాయం చెప్పటం తన 
ధర్మంగా భావించాడు. మూలంలో ధర్మరాజు ప్రసక్తి లేదు. అభినయ చిత్రణ లేదు. “యదా సర్వే నిమనస స్తే మల్లా హతచేతసః 
అథ సూదేన తం మల్లం యోధయామాస మామత్స్యరాట్‌' (సం.4.12.16) అని మాత్రమే ఉన్నది. మూలంలో ధర్మజుడి నీతిసహాయం 
విరాటునికి అవసరం లేకపోయింది. కంకుభట్టును విరటుని వివేకశక్తిగా చిత్రించ దలచుకొన్న తిక్కన కథ మార్చాడు. ధర్మరాజు 
సలహాను (ప్రవేశపెట్టాడు. రంగంలోని ప్రతిపాత్రా సజీవంగా అభినయిస్తున్నట్టు చిత్రించి నాటకీయతను రక్తి కట్టించాడు. కథలో 
అడుగడుగున తిక్కన ఉభయకావ్యకళాఫ్రాఢి పాటించే శిల్పం ప్రదర్శితమౌతూనే ఉండటం తెలియదగిన విశేషం. (సంపా.) 


క. “వీనికి మార్కొనంజాలెడు । దానికి. దగువాని ధర్మతనయుని పురిలో 
నానానియుద్దలంపటు । నే నొక్కనిం గంటి నిపుణు6 డిందుల కతండున్‌. 9 


ప్రతిపదార్థం: ఏనికిన్‌, మార్కొనన్‌+చాలెడు దానికిన్‌= ఇతడిని ఎదురించటానికి; తగువానిన్‌= సమర్ధుడైనవాడిని; ధర్మతనయుని 
పురిలోన్‌= ధర్మరాజు నగరంలో; నానానియుద్దలంపటున్‌= అనేక రకాలైన బాహుయుద్దాలలో ఆసక్తి కలవాడిని; ఒక్కనిన్‌= 
ఒకడిని; ఏను+కంటిన్‌= నేను చూచాను; అత(డున్‌= వాడు; ఇందులకున్‌= ఈ విషయానికి (విషయంలో) నిపుణుండు= 
సమర్గుడు, నేర్పరి. 


తాత్సర్యం: “ఓ రాజా! ఈ మల్లయోధుడితో సరిసమానంగా బాహుయుద్దం చేయగల సమర్ధుడిని ఒకడిని నేను 
ధర్మరాజు నగరంలో చూచాను. అత డీ విషయంలో నైపుణ్యం గలవాడు. 


విశేషం: ధర్మరాజు తాను స్వయంగా రహస్యం బయటపడకుండా ఉండే విధంగా భీముడిని సభకు పరిచయం చేయటం విశేషం. 
ఆయుధాలు పట్టి యుద్దం చేయకూడదనే నియమం గల యుద్దం నియుద్దం. 'ధర్మతనయుని పురిలో పనిచేసినవాడే కంకుభట్టు. 
అందువలన వలలుడిని గుర్తించటం సహజం. కంకుడు లేదా కంకుభట్టు కొలువులో ఉన్నప్పుడే వలలుడు విరాటుడి కొలువులో 
చేరాడు. 


క. మన బానసీండు వలలుం । డను శూద్రుండు నాకు దెల్ల; మధిక బలుల నో 


ర్షినవా( డనేక మల్లుల । నిను మెచ్చింపంగ. జాలు; నిజ మిది యధిపా! 10 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ విరాటరాజా!; మన బానసీండు= మనవద్ద వంటలవాడుగా ఉన్న; వలలుండు+అను శూద్రుండు= 
'వలలుడు” అనే పేరుతో ఉన్న శూద్రకులంవాడు; నాకున్‌+తెల్లము= నాకు+తెలుసు, నేను ఎరిగినవాడు; అధిక బలులన్‌= 
మిక్కిలి బలవంతులను; అనేక మల్లులన్‌= ఎందరో కుస్తీ పట్టేవారిని; ఓర్చినవాండు= గెలిచాడు; నిను మెచ్చింపంగన్‌+చాలున్‌= 
నిన్ను సంతోషపరచగల సమర్ధుడు; ఇది= ఈ మాట; నిజము= వాస్తవం. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 155 
తాత్సర్యం: ఓ మహారాజా! మనవద్ద వంటలవాడు అయిన వలలుడు ఎందరినో మల్లయుద్దంలో ఓడించిన అధిక 
బలాఢ్యుడు. నా కా సంగతి బాగా తెలుసు. అతడు నీ మనస్సును రంజింప జేయగల సమర్ధుడు. నా మాట వాస్తవం. 


నిశేషం: పాత్రోచిత, సందర్భోచిత సంభాషణ చిత్రణం తిక్కనకు సహజవిద్య, (మ్రానుపడిన విరాటుడికి ఉపాయం చెప్పే కంకుడు 
దీర్భ సమాసాలతో, వృత్తాలతో ఉపన్యాసం చేయకూడదు. చిన్న చిన్న వాక్యాలలో కంద పద్యాలవంటి లఘు చ్చందస్సులలో 
మాట్టాడింప చేయటం జొచిత్యం. అలతి అలతి పదాలతో కాహళ సంధించినట్టు, చెవిలో తొందరగా ముక్తసరిగా సలహా 
చెప్పుతున్నట్ల్టున్నాయి ధర్మజుడి వాక్యాలు. 9,10 పద్యాలు అందుకు చక్కని ఉదాహరణలు. మన బానసీడు వలలుడనే శూద్రుడు 
- భీముడు జ్ఞాపకం రావటానికి ఈ వాక్యం తోడ్పడుతుంది. నాకు తెల్లము - (నాకు బాగా తెలుసు)- అనే చిన్న వాక్యం 
అతడిమీద విరటునికి నమ్మకం కలిగిస్తుంది. మిత్రవాక్యం ప్రమాణం. అధికబలులైన మల్లులను అనేకులను ఓడించా డా 
వలలుడు - అనే వాక్యం మల్లయుద్దంలో అతడికున్న దీర్శమైన, స్థిరమైన, ఉన్నతమైన అనుభవాన్ని చెప్పక చెపుతున్నది. అతడు 
ఈ మల్లవీరుడిని జయించి నీకు సంతోషాన్ని కలిగిస్తాడు - అనే వాక్యం మోడువారిన అతడి మనసును చిగురింపచేసే ఆశా 
మంత్రం. నిజ మిది - అని దృఢంగా చెప్పటం అతని మనస్సుకు ధైర్యం చెప్పటం. ఈ వరుసలో వాక్యాలు పలుకగలిగిన 
ధర్మరాజు వాక్య నిపుణుడు. ఆ మాటలు విన్న తరువాత విరాటుడు మరొక మాట లేకుండానే ధర్మజుడి సలహాను పాటించి 
తీరాలి. తిక్కన అట్లాగే చిత్రించాడు. నాకు తెల్లము, నిజ మిది - ఇవి తెలుగువారి పలుకుబడిలో ఎదుటివారికి ధైర్యం చెప్పటంలో 
వాడే ఊతపదాల వంటి వాక్యమూలికలు. జీవద్భాష తెలిసిన కవి వాడే వాక్యవిన్యాసాలు. (సంపా.) 


క. అనవుడు భూపతి పిలువం । బనిచె; నతని నతండు నపుడ భయభక్తులతో. 

జనుదెంచి, మల్లవర్గము('। గని మై వెఖుగంగ నిలిచె. గౌతూహలియై. 11 
ప్రతిపదార్థం: అనవుడు= అనగానే; భూపతి= విరాటరాజు; అతనిన్‌= (భీముని) వలలుని; పిలువన్‌+పనిచెన్‌= పిలిపించాడు; 
అత(డు= వలలుడు; అపుడు+అ= వెంటనే; భయభక్తులతోన్‌+చనుదెంచి= వినయ విధేయతలతో వచ్చి; మల్లవర్గమున్‌= కుస్తీ 


పట్టేందుకు సిద్దంగా ఉన్నవారిని; కని= చూచి; మై+పెణుగంగన్‌= శరీరంవిజృంభించగా; కాతూహలి+ఐ= ఉత్సాహం కలవాడై; 
నిలిచెన్‌= నిలబడ్డాడు. 


తాత్సర్యం: అప్పుడు విరాటరాజు వలలుడిని పిలిపించాడు. అతడు ఎంతో భయం, భక్తి ప్రకటమయ్యే వినయంతో 

వచ్చి ఎదురుగా ఉన్న మల్టులను చూచి ఉప్పొంగిపోయి శరీరాన్ని పెంచాడు. (సాటి యోధులను చూస్తే యోధులకు 

ఉత్సాహం రావటం సహజం!) 

విశేషం: విరాటుడు పిలువనంపితే మూలంలో భీముడు ఇష్టం లేకుండానే వచ్చాడు. అనిష్టంగానే మల్లయుద్ధానికి సిద్దమయ్యాడు. 

తెలుగులో దానికి విరుద్దంగా తిక్కన చిత్రించాడు. (సంపా.) 

వ. ఇట్లు నిలిచిన పవనతనయు నవలోకించి, యవనీవల్లభుం డమ్మల్లముఖ్యుం జూపి, 'యితనితోడి 
యుద్ధంబునకు సన్నద్ధుండవు గ' మ్మనిన నతండును ధర్మతనయు కనుసన్న గనుంగొని యమ్మత్స్యవిభునకు 
వినయంబుతో నిట్లనియె. 12 

ప్రతిపదార్థం: ఇట్లు నిలిచిన= ఈ విధంగా నిలబడ్డ; పవన తనయున్‌= భీముని (వలలుని); అవలోకించి= చూచి; అవనీవల్లభుండు= 

విరాటరాజు; ఆ+మల్లముఖ్యున్‌+చూపి= ఎదురుగా ఉన్న యోధుని చూపి; ఇతనితోడి యుద్దంబునకున్‌= ఇతడితో పోరుకు; 
సన్నద్దుండవు, కమ్ము+అనినన్‌= సిద్దపడుమని చెప్పగానే; అతండును= వలలుడు కూడా; ధర్మతనయు= ధర్మరాజు యొక్క; 


కనుసన్న+కనుంగొని= కనుసైగను గమనించి; ఆ+మత్స్యవిభునకున్‌= ఆ విరాటరాజుతో; వినయంబుతోన్‌+ఇట్లు+ అనియెన్‌= 
నెమ్మదిగా ఇట్టా అన్నాడు. 


156 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్పర్యం: ఈ విధంగా భీముడు విరాటుడి ఎదుట నిలువబడగా ఆ రాజు అక్కడ ఉన్న మల్లవీరుడిని చూపించి, 
'ఇతడితో యుద్దం చేయటానికి సిద్దం కమ్ము' అని ఆజ్ఞాపించాడు. భీముడు ధర్మరాజు వైపు చూచాడు. అతడి 
కనుసైగను గమనించాడు. మత్స్యరాజుతో వినయంగా ఇట్టా అన్నాడు. 


నిశేషం: భీముడు ధర్మజుడి వైపు చూడటం, అతడు సరే అన్నట్టు సైగ చేయటం - ఆ అన్నదమ్ముల అనుబంధమూ, ధర్మజుడిపై 
భీముడికి గల భక్తీ ఇందు ద్యోతకమవుతున్నాయి. 


తే. 'అధిప! ధర్మజుపాల నున్నప్పు డతని । వేడుకకు దగ బెన(గుదు వింతలైన 
జెట్టిమల్లులతో, నిప్పు డట్టువోలె । నీదు వేడ్కకు బెనంగిద నేర్చినట్లు.' 13 


ప్రతిపదార్థం: అధిప!= ఓ విరాట మహారాజా!; ధర్మజు పాలన్‌+ఉన్నప్పుడు= ధర్మరాజు వద్ద నే నుండేటప్పుడు; అతని వేడుకకున్‌+ 
తగన్‌= ఆయన ఆనందానికి తగినట్టుగా; వింతలు+ఐన జెట్టి మల్టులతోన్‌= విశేషమైన ఈ యోధులతో; పెనంగుదున్‌= కుస్తీ 
పట్టు పట్టేవాడిని; అట్టు+పోలెన్‌+ఇప్పుడు= అప్పటివలె ఇప్పుడు; నీదు వేడ్కకున్‌= నీ సంతోషం కొరకు; నేర్చినట్టు= నాకు 
చేతనైననట్టుగా; పెనంగెదన్‌= పోరాడుతాను. 


తాత్పర్యం: “ఓ విరాటరాజా! నేను ధర్మరాజు కొలువులో ఉన్నప్పుడు ఆయన మనస్సుకు ఉల్లాసం కలిగే విధంగా 
మల్లులతో కుస్తీ పట్టు పట్టి చూపేవాడిని. ఇప్పుడు కూడా అదేవిధంగా మీ కానందం కలిగేటట్టుగా ఈ మల్టులను ఒక 
పట్టుపట్టి చూపిస్తాను. 

భీముండు మల్టునితో యుద్ధము చేయుట (సం.4-12-17) 


వ. అని మెత్తన యియ్యకొని, గర్జించి, గజాలస్యంబునం బ్రాంగణంబు సొచ్చి, భూపాలుని ముందట 
భుజాస్పాలనంబు సేసి, మొక్కి మరలునెడ, నంతకుమున్న యమ్మల్లవరుండు నరపతి యనుమతి వడసి, 
కృతపరికర బంధుండై యరుగుదెంచి యచ్చట నునికింజేసి యతండును ననిలసుతుండునుం బరస్పర 
మూర్తుల నవలోకించి యుద్దరంగంబు మన్ను ఫాలప్రదేశంబున ధరియించి శరీరంబులపై. జల్లుకొని రెండు 
సేతుల మునివ్రేళ్ళను గొండొక పుచ్చికొని యొండొరుల దెసకు వైచి, యున్నతంబులగు నపసవ్య కరంబుల 
నాకుంచిత సవ్య బాహు తలంబుల నప్పళించు చప్పుళ్ళు గలసి యొక్కరుండ మల్లసబిచిన చందంబున 
వీతేర వింతతానకంబుల నిలిచి కదిసిన యప్పుడు వృకోదరుండు. 14 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా చెప్పి; మెత్తన+ఇయ్యకొని= వినయపూర్వకంగా అంగీకరించి; గడ్జించి= శబ్దం చేసి; గజ+ 
ఆలస్యంబునన్‌= ఏనుగుమదంతో; ప్రాంగణంబు+చొచ్చి= లోపలికి వచ్చి; భూపాలుని ముందటన్‌= విరాటుని ముందు; 
భుజ+ఆస్సాలనంబు+చేసి= భుజాలు చరిచి; మొక్కి= నమస్కరించి; మరలు+ఎడన్‌= వెనుకకు వెళ్ళేటప్పుడు; అంతకుమున్ను+అ= 
అంతకుముందే; ఆ+మల్లవరుండు= ఆ యోధశ్రేష్టుడు; నరపతి= విరాటుడి యొక్క; అనుమతి+పడసి+అంగీకారం తీసికొని; 
కృత పరికరబంధుండై= నడికట్టు సిద్దం చేసికొని; అరుగుదెంచి= వచ్చి; అచ్చటన్‌+ఉనికిన్‌+చేసి= అక్కడ ఉండటం చేత; అతండును= 
ఆ మల్టుడును; అనిలసుతుండునున్‌= భీముడు (వలలుడు)ను; పరస్పర మూర్తులన్‌= ఒకరొకరి ఆకారాలను; అవలోకించి= 
చూచి; యుద్దరంగంబుమన్ను= మల్ల యుద్దం చేసే నేలపై ఉన్న మట్టిని; ఫాల ప్రదేశంబునన్‌= నొసట; ధరియించి= పూసికొని; 
శరీరంబులపైన్‌= ఒడళ్లపై; చల్లుకొని= విదిలించుకొని; రెండుచేతుల= తమ రెండు చేతుల యొక్క; మునిట్రేళ్లను= కొస వేళ్లతో; 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 157 
కొండొకపుచ్చుకొని= కొద్దిగా తీసికొని; ఒండు+ఒరులదెస కున్‌+వైచి= ఒకరు మరొకరి వైపునకువేసి; ఉన్నతంబులు+అగు= 
ఎత్తైన; అపసవ్యకరంబులన్‌= కుడి చేతులతో; ఆకుంచిత= ముడిచిన; సవ్యబాహుతలంబులన్‌= ఎడమ భుజాలపై; అప్పళించు= 
చరచే; చప్పుళ్ళు కలసి= శబ్దాలు ఏకమై; ఒక్కరుండు+అ= ఒక్కడే; మల్ల+చఅచిన చందంబునన్‌= కుస్తీ పట్టడానికి ముందు చేసే 
శబ్దం చేసినట్లుగా; వీతేరన్‌= రాగా; వింతతానకంబులన్‌= జెట్టీలు నిలిచే విశేషాలతో; నిలిచి= నిలబడి; కదిసినన్‌= ఒకరిపై ఒకరు 
లంఘించగా; అప్పుడు= ఆ సమయంలో; వృకోదరుండు= భీముడు (వలలుడు). (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: అని భీముడు (వలలుడు) వినయంతో అంగీకరించి, ఉత్సాహంతో గర్జించి, మదించిన ఏనుగువలె ముందుకు 
వచ్చి, రాజు ఎదుట జబ్బ చరిచి, నమస్కరించి, మరలాడు. మల్లవీరుడు అంతకుముందే విరటుడి అనుమతితో 
నడుంకట్టు బిగించి వచ్చి కుస్తీపట్టుకు సిద్దమై నిలిచి ఉన్నాడు. అతడూ భీముడూ ఒకరొకరి ఆకారాలను తేరిపార 
చూచుకొన్నారు. మల్లయుద్ద రంగంలో ఉన్న మట్టిని నుదురులపై ధరించారు. శరీరాలపై చల్లుకొన్నారు. మునివేళ్ళతో 
మరికొంత మట్టి తీసికొని ఒకరివైపు మరొకరు వేసికొన్నారు. ఎడమ చేతులను వంచి కుడిచేతులతో జబ్బలు చరచుకొన్నారు. 
వారిద్దరూ ఒకేసారి చరచుకొనటంతో ఒకే చప్పుడుగా వినిపించింది. వింతవింతగా స్థాన భేదాలతో నిలిచి ఒక్కసారి 
ఇద్దరూ కలియబడ్డారు. అప్పుడు భీముడు. 


నిశేషం: మల్లయుద్ద సంప్రదాయాలలో పరికరబంధం మొదటిది. ఇందులో అంతకుమించి వ(స్తధారణ ఉండదు. విద్యాప్రదర్శనకు 
ముందు గురునకు నమస్కారం సంప్రదాయం. గురుస్తానంలో భీముడు రాజుకు నమస్కరించాడు. గురుభావన, రాజభావన 
కలిసివచ్చాయి. మట్టిని ఫాలప్రదేశంలో బొట్టుగా పెట్టుకొంటారు. పరస్పరం ఒకరివైపు మరొకరు మట్టి చల్లుకొంటారు. బజ్బ 
చరచడం కూడా అటువంటిదే. అహమహమికగా యుద్దం ప్రారంభం కాబోతున్నది. 


సీ.  ఉపతాయిలో! దన కొదవిన తోరహ। త్రము సూపి వ్రేయక సమదవృత్తి 
బాసి క్రమ్మజం జేరు; బలువిడి వాండు పై | నదరిన జరగక యవనిం గ్రుంగి 
నిలుచు; నొత్తొరువున వలచినయప్పుడు । గొనిపోవు; నవలీలం గూలవైచు; 
జళికి పట్టిస మను సన్నపు విన్నాణ । ములు దొరకొన్నను ముట్టంగొనండు; 


తే. కాలిదెసంజొరవచ్చుట గానిపించి । యుడుగు; సీసానం బట్టియు నుప్పళించు.; 
బోవనిచ్చు; మగుడ నేచి పోరంజేరు । నెడల సరిసేయ నగు తడవీక హత్తు. 15 


ప్రతిపదార్థం: ఉపతాయిలోన్‌= మల్ల విజ్ఞానంలో; తనకున్‌+ఒదవిన= తనకు తెలిసిన; తోరహత్తము+చూపి= ఒక రకమైన 
మల్లబంధ విశేషాన్ని చూపించి; వ్రేయక= కొట్టక; సమదవృత్తిన్‌+పాసి= మదించినట్టుగా (గంభీరంగా) వదలిపెట్టి; క్రమ్మణన్‌+చేరున్‌= 
మళ్ళీ సమీపించేవాడు; బలువిడిన్‌= ఎక్కువ బలంతో; వాండు= మల్లుడు; పైన్‌+అదరినన్‌= పైకిరాగా; జరగక= కదలక; అవనిన్‌= 
నేలపై; (క్రుంగినిలుచున్‌= వంగి నిలబడేవాడు; ఒత్తారువునన్‌= గట్టిగా అదిమి; వలచిన+అప్పుడు= కోరిన సమయంలో; కొనిపోవున్‌= 
తీసికొని వెళ్ళేవాడు; అవలీలన్‌= తేలికగా; కూలవైచున్‌= పడత్రోసేవాడు; జళికి, పట్టిసము+అను= జళికి, పట్టిసం అనే పేరుగల; 
సన్నపు విన్నాణములు= సున్నితమైన నేర్పులు; దొరకొన్నను= చూపించినా; ముట్టన్‌+కొనండు= దగ్గరగా తీసికొనడు; కాలిదెసన్‌= 
కాలివైపు; చొరవచ్చుట= లోపలికి రావటం; కానిపించి= చూపజేసి; ఉడుగున్‌= విరమించి నిలిచేవాడు; సీసానన్‌+పట్టియున్‌= 
సీసమనే మల్లబంధంలో ఇరికించి; ఉప్పళించున్‌= పైకెత్తినేసేవాడు; పోవనిచ్చున్‌= పోనిచ్చి; మగుడన్‌+ఏచి= మళ్ళీ పట్టుకొని; 
పోరన్‌+ చేరు+ఎడలన్‌= పోరాడేందుకు దగ్గరగా చేరినప్పుడు; సరిచేయన్‌+అగు= చక్కచేయటానికి; తడవు+-ఈక+హత్తున్‌= 
ఆలస్యం చేయకహత్తుకొనేవాడు. 


158 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: మల్లయోధులైన వారిరువురు ఒకరితో ఒకరు కుస్తీ పట్టు ప్రారంభించారు. మల్లబంధ విశేషాలలో ఆరితేరిన 
వలలుడు గంభీరంగా అనేక విన్యాసాలు చూపిస్తూ మల్టుడిని గట్టిగా అదిమి నేలపై పడవేశాడు. తన మీదిమీదికి వచ్చే 
అతగాడిని అదుపులో పెట్టేవాడు. అనేకవిధాలైన జెట్టీల నేర్పును చూపిస్తూ వలలుడు కుస్తీ పట్టు పట్టసాగాడు. 


విశేషం: తిక్కన ఈ పద్యంలో అనేక విధాలైన జెట్టీల కుస్తీ పట్టు పేర్కొన్నాడు. ఇది ఒక విధమైన (ప్రదర్శనా యుద్దం (Exhibition 
match). కొంతసేపు వినోదం కలిగించాలి. మల్టుని చంపటం మా(త్రమే భీముడి ఉద్దేశం కాదు. 
వ. మటతియు ననేకగతుల యోజలు మెజియుచు. గొండొకసేపు విరాటునకు వినోదంబు సలిపి. 16 


ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకా; అనేకగతుల= అనేక విధాలైన; ఓజలు= (ప్రకారాలు; మెజయుచున్‌= చూపిస్తూ; కొండు+ఒకసేపు= 
కొంతసేపు; విరాటునకున్‌+వినోదంబు సలిపి= రాజుకు ఆనందం కలిగించి. 


తాత్సర్యం: ఇంకా ఎన్నో రకాలుగా ఉత్సాహాన్ని ప్రకటించి రాజుకు ఆనందం కలిగించాడు. 


విశేషం: విరాటుడికి వేడుక కలిగించటం, వెంటనే చంపకుండా, (ప్రజలకు అనుమానం రాకుండా చేయటం ముఖ్యం. అజ్ఞాతవాస 
సమయం అని గుర్తుంచుకొనాలి. 
ఆ. కచ్చయమరంబట్టి కాళ్ళును జేతులు । వ్రేల మత్తగజములీల మెజియ 

ముష్టి బలువు నెజియ ముక్కున వాతను । నెత్తురొలుక మల్లు నెత్తివైచె. 17 


ప్రతిపదార్థం: కచ్చ= దట్టీ; అమరన్‌+పట్టి= తగినట్టుగా పట్టుకొని; కాళ్ళునున్‌+చేతులు (గ్రేలన్‌= కాళ్ళు, చేతులు వేలాడుతూ 
(<=) యు యు న! యు 

ఉండగా; మత్తగజములీలన్‌ మెజయన్‌= మదించిన ఏనుగువలె (ప్రకాళశించగా; ముష్టి బలువు నెజయన్‌= పిడికిటిబలం నిండగా; 

ముక్కునన్‌+వాతను= ముక్కులోను, నోటిలోను; నెత్తుర+ఒలుకన్‌= రక్తం కారగా; మల్టున్‌+ఎత్తివైచెన్‌= మల్లుని పైకెత్తివిసిరివేశాడు. 


తాత్సర్యం: మల్లుడి దట్టీ పట్టుకొని, కాళ్ళు చేతులు వేలాడుతూ మదించిన ఏనుగులా ఉన్నవానిని పిడికిట గుద్ది 
ముక్కునా నోటా నెత్తురు కారగా ఎత్తిపడవేశాడు. 

విశేషం: అలం: ఉపమ. 

వ. ఇవ్విధంబున విసరి నేలతో వ్రేసి వీపున మండివెట్టిన. 18 
ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; విసరి= విసరి; నేలతో (ద్రేసి= నేలమీద పడవేసి; వీషునన్‌= వీపుమీద; మండి+పెట్టినన్‌= 
మోకాలు మోపిపెట్టగా. 

తాత్సర్యం: ఈ విధంగా నేలమీద పడవేసి వీపుమీద మోకాలు మోపిపెట్టగా. 


క. పెలుకుథటి తాళం బీ మది(। దలంచి యనువుగాక ధరణితలము గరతలం 
బుల నప్పళించె వా6డ । క్కొలు వార్వ(గ విటిచి మెఅసెం గుంతీసుతుండున్‌. 19 


ప్రతిపదార్థం: వాండు= మల్లుడు; పెలుకుణి= భయం వలన అంగాలు విలవిలపోగా; తాళంబు+-ఈన్‌= ఒక్క చరుపు చరవాలని; 
మదిన్‌+తల(చి= మనస్సులో అనుకొని; అనువుగాక= వీలుపడక; ధరణితలము= నేలమీద; కరతలంబులన్‌= అరచేతులతో; 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 159 
అప్పళించెన్‌= చరిచాడు; ఆ+కొలువు= ఆ సభలోని అందరూ; ఆర్వంగన్‌= భయంకర శబ్దం చేయగా; కుంతీ సుతుండున్‌= 
భీముడును; విజిచి మెజుసెన్‌= ఓడించి ప్రకాశించాడు. 


తాత్పర్యం: ఆ మల్లుడు తాళమనే మల్లబంధంతో వలలుడిని పట్టదలచి, వీలుపడక నేలను చేతులతో బాదుతూ 
ఊపిరాడక విలవిలలాడాడు. సభ్యులందరూ పెద్దగా హర్షద్యానాలు చేస్తూ ఉండగా భీముడు ఆ మల్లుడిని ఓడించాడు. 


విశేషం: 1. ఈ మల్లయుద్ద ఘట్టం తిక్కన కవితలోని జాతివార్తా విశేషాలకు చక్కని నిదర్శనం. మూలంలోవలె తిక్కన కూడా 
మల్లశా(స్త్ర విశేష పరిజ్ఞానంతో యుద్ద సన్నివేశాన్ని వర్ణించటం విశేషం. మూలంలో మల్లయుద్దంలోని అనేక రకాలైన పట్టులు, 
౧ Sy లా బం $9 ఠా యా యు 
భంగిమలు, చేర్పులు, చర్యలు వర్లించబడ్డాయి. ఉదాహరణకు కొన్ని శ్లోకాలు - 
లం య ౮ 


“ఉభౌ పరమ సంహృష్టా ముక్తా విన మహాగజౌ 
కృత ప్రతికృతై శ్చిత్తై ర్పాహుభిశ్చ సుసంకటైః 
సంనిసాతావధూతై శ్చ ప్రమాథోన్మథనై స్తథా 
క్లేపతై ర్ముష్టిభి శ్రైవ వరాహోద్దత నిఃస్వనైః 
తలై ర్వజనిపాతై శ్చ ప్రసృష్టాభి స్తథైవ చ॥ 
శలాకా నఖపాతైశ్చ పాదోద్దూతై శ్చ దారుణైః। 
జానుభి శ్చాశ్మ నిర్మోషై శిరోభి శ్చావఘట్టనైః 
తద్‌యుద్ద మభవత్‌ ఘోర మశస్తం బాహుతేజసా 
బల ప్రాణేన శూరాణాం సమాజోత్సన సంనిధా॥...” 
“పకరణాకరణయో రభ్యాకర్ష వికరణెః 

యె యె యె బా 
ఆకర్షతు రథాన్యోన్యం జానుభిశ్సాపి జఘ్నతః 
తతః శబ్దేన మహతా భర్భయన్లా పరస్పరమ్‌ 
వ్యూఢోరస్కొ దీర్వభుజౌ నియుద్ద కుశలా వుభౌ 
బాహుభి స్పమసజ్జేతా మాయసైః పరిఘై రివ॥..” 
డా.శలాక రఘునాథశర్మ గారి వ్యాఖ్య. శ్రీమహాభారతమ్‌-విరాటపర్వ (13.27-30; 32-33) 


వీటిలో మొదటి మూడు శ్లోకాలలో మల్లయుద్ధంలోని కుస్తీ పట్టను పేర్కొన్నాడు కవి. అవి-1) ఒకచోట పట్టి నొక్కటం, 
2)వదలటం, 3) పిడికిలితో చేతులను గట్టిగా పట్టి ఎదుటివారిని బలహీనపరచటం, 4. దేహాన్ని గట్టిగా ఒడిసిపట్టటం, 5. 
దూరంగా (త్రోయటం, 6) నేలమీద పడద్రోసి మర్దించటం, 7) పైకి లేవనెత్తి మర్దించటం, 8) ఉన్నచోటునుండి లాగి పడగొట్టటం, 
9) రొమ్ము నడుమ రెండు పిడికిళ్ళతో కొట్టటం, 10) మెడలు వంచి చేతులు భుజంమీద పెట్టి చరుస్తూ ఏదుపంది అరచినట్టు 
చప్పుడు పుట్టించటం, 11) పిడుగుపాటులవంటి చరపులు చరచటం, 12) (వ్రేళ్ళు పట్టుకొని లాగటం వంటి కుస్తీ పట్టు, 13) (వ్రేళ్ళు 
వంచకుండా పెట్టి గోళ్ళతో పాడవటాలు, 14) కాళ్ళు చాచి తన్నటాలు, 15) గండశిల మీదపడ్డట్టు శత్రువు మీదపడి మోకాళ్ళతో 
పొడవటాలు, 16) తలతో పొడవటాలు అనే ముష్టియుద్ద చర్యలు, 17) ఒక్క పెట్టున లాగి ముద్దగా చేయటం, 18. ముందు 
వెనుకలకు గుంజటం, 19) వేగంగా వెనుకకు త్రోసి పడగొట్టటం, 20) మోకాళ్ళతో పొడుచుకొనటం-వంటి నేర్పులు, 21) పెద్ద 
పెద్ద అరుపులతో ఒకరి నొకరు బెదిరించుకొనటం, 22) విశాలమైన రొమ్ములు, పొడుగైన చేతులు (ప్రదర్శించుకొనటం, 23) 
చేతులతో శత్రువును పైకెత్తి గిరగిరా త్రిప్పటం, 24) నేలపై పడి నిళ్ళేస్టితుడై ఉన్న శత్రువును మర్దించటం, 25) ఊపిరి 
ఆడకుండ చేసి చంపటం, 26) జయించి సింహగర్జనల వంటి విజయఘోష పెట్టటం - ఇవి మల్లయుద్దంలో (ప్రసిద్దమైన భంగిమలు. 
ఇవన్నీ ఈ వరుసలోనే వర్తిల్లినట్టు చెప్పిన వ్యాసుడు శాగస్తవిజ్ఞాన పండితుడివలె మనకు ఆశ్చర్యం కలిగిస్తాడు. 


160 శ్రీమదాంధ్ర మహాభారతము 

వ్యాసుడు శాస్త్ర విజ్ఞాని. తిక్కన అనుభవ జ్ఞాని. మల్లయుద్ద శాస్త్రమే కాక, తెలుగునాట (ప్రవర్తిల్లే దేశీ కుస్తీల పరిజ్ఞానం 
తిక్కనకు కరతలామలకం. భీమ. మల్టుల యుద్ధంలోని కుస్తీపట్టకు తెలుగుపేర్టు తెలియచెప్పాడు తిక్కన. ఇది జాతి వార్తా 
విశేషం. తిక్కన పేర్కొన్న తెలుగు కుస్తీ పట్టు - కొన్ని పేరు పెట్టినవి: కొన్ని తీరు పేర్కొన్నవి. 


ఉపతాయి - మల్లయుద్దంలో అపార అనుభవ జ్ఞానం, శా(స్త వైదుష్యం. 
. తోరహత్తము - ఒకచోట పిడికిలితో పట్టటం (పట్టి చరచకుండా వదలటం తరువాతిది) 
. ఒత్తొరువు - మిక్కిలి అదమటం, సంపీడనం, దేహాన్ని గట్టిగా ఒడిసి పట్టటం. 
. జలికి - రొమ్ము నడుమ పిడికిళ్ళతో కొట్టటం. 
ట్టిసము - మెడలు వంచి చేతులు భుజంమీద పెట్టి చరచటం. 
సం - కాళ్ళు చేతులు మెడ కదలకుండా బంధించటం. 
. ముష్టిబలువు - పిడికిలితో ఎదుటివారి చేతులను గట్టిగా పట్టి వారిని బలహీనపరచటం. 
. మండిపెట్టుట - ఒక కాలు నేలమీద మరొక మోకాలు శత్రువు వీపుమీద పెట్టి నొక్కి పట్టటం. 
సెలుకుణే తాళము - ఒక్కపెట్టున లాగి తాళం వలె ముద్ద చేయటం. ఉక్కిరి బిక్కిరాడకుండా చేయటం. 
10. అప్పుళించటం - చరచటం, భుజాస్సాలనం. 
11. విఖుచుట - నడుం విరిగేటట్టు చేయటం, వికారంగా ఎముకలు విరిగేటట్టు చేయటం, ఓడించటం, చంపటం, 


చేతులు వెనుకకు త్రిప్పి కట్టటం, అడుగుల కీళ్ళు విరిచివేయటం, శరీరం నుండి ఒక అంగాన్ని వేరు చేయటం మొదలైనవి. 


ప 
సీ 


౨౫౦ ష రాలా పె లు సై కై 


తిక్కన తన కాలం నాటికి మల్లయుద్దంలో తెలుగు పేర్లతో స్థిరపడిన వాటిని ఎన్నుకొని తన రచనలో నిబంధించాడు. 
మిగిలిన వాటిని మూలంలోవలెనే వివరించాడు. ఏమైనా వ్యాసుడి శాస్త్ర విజ్ఞానాన్ని తెలుగువారి అనుభవ కళావిజ్ఞానంగా మార్చి, 
తెలుగువారి కుస్తీపట్ల కౌశల్యాన్ని ఈ ఘట్టంలో వెలుగులోకి తెచ్చాడు. (సంపా.) 


2. మూలంలో భీముడు జీమూతుడిని చంపినట్టున్నది. 


“తస్మిన్‌ వినిహతే వీరే జీమూతే లోకవిశ్రుతే 
విరాటః పరమం హర్ష మగచ్చద్‌ బాన్దవైః సహ”. (సం.4.1214) 


లోక ప్రసిద్ధుడైన జీమూతుడు భీముడి చేతిలో చావగా విరాటుడు బంధువు లందరితో కలిసి ఆనందించాడట. తిక్కన 
తెలుగులో “కొలు వార్వంగ విజిచి మెజసె6 గుంతీసుతుండున్‌” - అని చెప్పాడు. విజుచు- అనే క్రియకు చంపు, ఓడించు-అనే 
రెండర్జాలూ ఉన్నాయి. కొందరు భీముడు మల్లుడిని ఓడించాడని వ్రాశారు. రాబోయే వచనంలో 'ఇవ్విధంబున మహాబలుపట్టి 
యాజెట్టి నెట్టన గెల్చిన మత్స్యపతి మెచ్చి" - అని ఉండటం వలన. నెట్టన= అనివార్యంగా, కాక తప్పనిదిగా, పూర్ణంగా, సమగ్రంగా, 
యధథార్హంగా, నిక్కంగా - అని అర్థాలున్నాయి (సూర్యరాయాంధ్ర నిఘంటువు) నెట్టన గెల్పాడంటే - పూర్తిగా గెలిచాడు, నిజంగా 
గెలిచాడు వంటి అర్థమే వస్తుంది. కాని చంపి గెలిచాడు అనే అర్థం రాదని వారు భావించారు. ఒకవేళ అదే నిజమైతే తిక్కన 
కథను మార్చాడని చెప్పాలి. మూలంలో ఆ జగజెట్టి బ్రతికి ఉంటే భీమపరాక్రమం దేశమంతా అతడివలన వ్యాప్తి చెందుతుందని 
భావించి ధర్మజుడి కనుసైగకు అనుగుణంగా అతడిని చంపినట్టు చెప్పుతారు. మరి తిక్కన అతడిని జీవచ్చవంగా భావించి 
వదలిపెట్టాడేమో! ఏమైనా, ఎటువంటి అర్థాన్ని చెప్పుకొనటానికైనా తిక్కన వాడిన 'విఖుచు'- అనే (క్రియ సమర్థమైనది. తెలుగు 
(క్రియలకున్న అనేకార్థ స్ఫూర్తికి ఇది తిలకం వంటిది. 


3.'బెలుకురికి బోరగిలపడి | దల పరియలు గాగ ధరణితలమున బడే | తుల నప్పళించి తా న। క్కొలు వార్వంగ 
మెరసి విడిచె. గుంతీసుతు(డున్‌' - అనే పాఠాంతరం కూడా ఉన్నది. దీనిని బట్టికూడ భీముడు మల్లుడిని చంపక వదలిపెట్టి 
'ఉక్కణ భంజించి, చంపు టుడుగుదు” (విరా.1.82) నని పలికిన మాటను నిలబెట్టుకొన్నాడని తాత్పర్యం ఏర్పడుతున్నది. 
(సంపా.) 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 161 
వ. ఇవ్విధంబున మహాబలుపట్టి యాజెట్టి నెట్టన గెల్చిన మత్స్యపతి మెచ్చి తన కిచ్చిన ధనంబు లచ్చటి (యర్ధి) 
జనంబుల కిచ్చి నిజ నివాసంబునకుం జనియె; మజియు నిత్తెజింగున నతనికి వేడ్మసలుపుచుండు. జిక్కని 
మల్లులులేని తటి నంతిపురంబు నింతులు సూడ నయ్యవనీ కాంతుండు పోరింప శార్దూల 
శుండాలాదులతోడ నీడంబోక పెనంగి భంగంబునకుం దెచ్చి మెచ్చించుచుండు. 20 
ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఇట్టా; మహాబలుపట్టి= వాయుపుత్రుడైన భీముడు (వలలుడు); ఆ జెట్టిన్‌= ఆ మల్లుని; నెట్టన 
గెల్చిన= తుదకు గెలిచినందుకు; మత్స్యపతి మెచ్చి= విరాటరాజు సంతోషించి; తనకున్‌+ఇచ్చిన ధనంబులు= తనకు బహుమతిగా 
ఇచ్చిన రొక్కాలను; అచ్చటి (అర్జి) జనంబులకున్‌= యాచకులకు; ఇచ్చి= ఇచ్చి; నిజనివాసంబునకున్‌+చనియెన్‌= తానున్న 
ప్రదేశానికి వెళ్ళాడు; మజీయున్‌= ఇంకను; ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; అతనికిన్‌+వేడ్క= ఆయనకు వినోదం; 
సలుపుచుండున్‌= కలిగించేవాడు; చిక్కని మల్లులు= బలవంతులైన జెట్టీలు; లేని తటిన్‌= లేనప్పుడు; అంతిపురంబు+ఇంతులు= 
రాజుస్తీలు; చూడన్‌= చూడగా; ఆ+అవనీకాంతుండు= విరాటరాజు; పోరింపన్‌= ఉసిగొల్పగా; శార్జూల= పెద్దపులులు; శుండాల+ 
ఆదులతోడన్‌= ఏనుగులు మొదలైన వాటితో; ఈడన్‌+పోక= వెనుదీయక; పెనంగి= పోరాడి; భంగంబునకున్‌+తెచ్చి= ఓడించి; 
మెచ్చించుచున్‌+ఉండున్‌= సంతోష పెట్టుతూ ఉండేవాడు. 


తాత్సర్యం: ఈ విధంగా వలలుడు ఆ మల్లుడిని ఓడించినందుకు విరాటరాజు సంబరపడి కానుకలిచ్చాడు. వలలుడు 
ఆ రొక్కాన్ని యాచకుల కిచ్చి వెళ్ళిపోయాడు. వినోదప్రియుడైన ఆ మహారాజు బలవంతులైన మల్టులు లేనప్పుడు 
వేడ్కకై పులులతోనూ, ఏనుగులతోనూ పోరించగా భీముడు పెనుగులాడేవాడు. అంతఃపుర స్రీలు అది చూచి 


సంబరపడేవారు. 


క పెటివారలు తమమెలంగిడు । తెటిగులు దొరశొన్న వింత తెరువుల నేర్పుల్‌ 

మెఅయుచుం బతిచిత్తము గొన । నొటిపు గలిగి మాన్యవృత్తి నుండుదురు దగన్‌. 21 
ప్రతిపదార్థం: పెజవారలు= ఇతరులు; తమ మెలలాడు తెజంగులు= (పాండవులు) తాము మసలే తీరులు; దొర(కొన్నన్‌= 
ప్రారంభించగా; వింత తెరువులన్‌= సరి(క్రొత్తమార్గ్లాలలో నేర్పుల్‌= తమ తమ నేర్పులను; మెజయుచున్‌= వెలయింపచేస్తూ; 
పతిచిత్తము+కొనన్‌= విరాటుని మనస్సు మెప్పించే విధంగా; ఒరపు+కలిగి= చాకచక్యం కలిగిఉండి; మాన్యవృత్తిన్‌= గౌరవప్రదమైన 
ప్రవర్తనతో; తగన్‌+ఉండుదురు= సముచితంగా ఉంటున్నారు. 


తాత్పర్యం: పాండవులు తమ (ప్రవర్తనలు ఇతరులు గుర్తించలేని విధంగా ఎంతో చాకచక్యంగా అపూర్వమైన 
వింతపద్దతులతో అజ్ఞాతంగా మెలగుతూ, విరాటుడి కానందం కలిగిస్తూ జీవించారు. 


విశేషం: సంస్కృతంలో వ్యాసుడు నకులార్జున సహదేవులు తమ విద్యలతో ఎట్టా సంతోష పెట్టేవారో చెప్పాడు (14-12-29 
నుండి 32). తిక్కన దానిని వదిలేశాడు. 


కీచకు(డు పాంచాలిం జూచి మోహించుట (సం.4-13-1) 


వ. ఇట్లు పాండవులు పాంచాలీ సహితంబుగా విరాటు నగరంబున వర్తించుచు( గతిపయదినంబులు గొటింతగా 
నేండుకాలంబు గడపిన సమయంబున మత్వ్యపతి మజందియు, దండనాథుండును, గీచకాగ్రజుండును, 
రూపాభిమానియు, నానాభరణ ధరణశీలుండును. దుర్విదగ్గుండును. బలగర్వితుండును నగు సింహబలుండు 
దనయప్ప సుదేష్టకు మైక్కంజనువాం డద్దేవి కనతిదూరంబున నున్న ద్రుపదరాజనందనం గనుంగొని. 22 


162 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పాండవులు; పాంచాలీ సహితంబుగాన్‌= [ద్రౌపదితో గూడ; విరాటు నగరంబునన్‌= విరాటుడు 
పాలించే మత్స్య దేశరాజధానిలో; వర్తించుచున్‌= ఉంటూ; కతిపయదినంబులు= కొన్ని రోజులు; కొజంతగాన్‌+ఏండు కాలంబు= 
సంవత్సరానికి కొంచెం తక్కువగా; కడపిన సమయంబునన్‌= గడిపినప్పుడు; మత్స్యపతి మణందియున్‌= విరాటుని బావమరదీ; 
దండనాథుండును= సేనాధ్యక్షుడూ; కీచక+అగ్రజాండును= కీచకులలో పెద్దవాడూ; రూప+అభిమానియున్‌= తన రూపాన్ని 
అభిమానించేవాడూ; నానాభరణ ధరణ శీలుండును= అనేక రకాలైన అలంకారాలు ధరించే స్వభావం కలవాడూ; దుర్విదగ్దుండును= 
వివేకం లేనివాడూ; బలగర్వితుండునున్‌+అగు= తనబలంచేత గర్వించినవాడూ అయిన; సింహబలుండు= సింహబలు డనేవాడు; 
తన అప్ప= తన అక్క అయిన; సుదేష్లకున్‌; (మొక్కన్‌+చనువా(డు= నమస్కరించటానికి వెళ్ళుతున్నవాడు; ఆ+దేవికిన్‌= ఆ 
మహారాణికి; అనతిదూరంబునన్‌= సమీపాన; ఉన్న= ఉండిన; ద్రుపదరాజనందనన్‌= (ద్రౌపదిని; కనుంగొని= చూచి. 


తాత్పర్యం: ఈ విధంగా పాండవులు [ద్రౌపదీ సమేతంగా విరాటనగరంలో ఉంటూ అజ్ఞాతవాసం గడుపుతున్నారు. 
సంవత్సరానికి కొద్ది రోజులు తక్కువగా ఉండే సమయంలో విరాటరాజు బావమరది అయిన సింహబలు డనేవాడు 
ఒక రోజు తన అక్క సుదేష్షను చూచి గౌరవంగా నమస్కరించటానికి వచ్చి ఆమె సమీపంలో ఉన్న ద్రౌపదిని చూచాడు. 
అతడు న్నూటైెదుగురు కీచకులకు అన్న, అందమైన రూపాన్ని అభిమానించేవాడు, అనేకరకాలైన అలంకారాలను ధరించే 
స్వభావం కలవాడు, వివేక విహీనుడు, బలగర్వితుడు. 


విశేషం: 1. యౌవనం, ధనసంపత్తి, ప్రభుత్వం, అవివేకం- వీటిలో ఒక్కొక్కటే అనర్థ దాయకం. నాలుగూ కీచకుడిలో రాశీభూతంగా 
ఉన్నాయి. 

2. సంస్కృతంలో 'మాసా దశ సమత్యయుః (4-13-1) అని 10 మాసాలు గడిచినట్టు చెప్పబడింది. రెండు నెలల వ్యవధిలో 
దుర్యోధనుడు (గ్రహించకపోడని తిక్కన సమంజసమైన మార్పు చేశాడు. 


ఉ.  అక్కజమైన చెల్వమున నాత్మకు వ్రేగయి పొల్లు పాల్తిపై 
నెక్కొను చూడి. గ్రమ్మజుప నేరక యూరక నిల్దె.గాముచేం 
జిక్కిన నెమ్మనంబు గడు. జేడ్పడు మానము. జేష్టితంబులం 
దక్కిన యంగముం దలంకు దైర్యమునై యత. డప్పు డయ్యెడన్‌. 23 


ప్రతిపదార్థం: అక్కజము+ఐన= అబ్బురపాటు కలిగించే; చెల్వమునన్‌= అందంతో; ఆత్మకున్‌= మనస్సుకు; (్రేగయ+అయి 
పొల్చు= తాపం కలిగించే; పొల్తిపైన్‌= (స్త్రీపై; నెక్కొనుచూడ్కిన్‌= నిలిచిన చూపును; (క్రమ్మణుపన్‌+నేరక= మరలించలేక; 
కాముచేన్‌+చిక్కిన= మన్మథునికి వశమైన; నెజ+మనంబున్‌= నిండు మనస్సూ; కడున్‌+*చేడ్పడు= మిక్కిలి కలత పడే; మానమున్‌= 
అభిమానమూ; చేష్టితంబులన్‌= చేష్టలను; తక్కిన= కోల్పోయిన; అంగమున్‌= శరీరమున్నూ; తలంకు= చలించే; ధైర్యమును+ఐ= 
ధైర్యమూ కలిగి; అతండు= సింహబలుడు; అప్పుడు; ఆ+ఎడన్‌= అచ్చట; ఊరక, నిల్ఫెన్‌= వ్యర్థంగా నిలబడ్డాడు. 


తాత్పర్యం: ఆశ్చర్యాన్ని కలిగించే (ద్రౌపది సౌందర్యం కీచకుడి హృదయానికి భరించలేనిదయింది. ఆమె మీద వాలిన 
చూపులను మరల వెనుకకు మరల్చుకొనలేక అట్లాగే నిళ్ళ్చేష్టుడై నిలిచిపోయాడు. మన్మథుడికి లొంగిపోయిన అతడి 
మనస్సు కలత చెందింది. అతడి నిబ్బరం చెదిరిపోయింది. అతడి శరీరం చేష్టలు దక్కింది. ధైర్యం చలించింది. 
వరుసగా ఈ అవస్థలను అతడు పొందాడు. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 163 
విశేషం: విరాటపర్వం నానారసాభ్యుదయోల్లాసి. అపూర్వ సౌందర్యవతి అయిన [ద్రౌపది కీచకుడికి శృంగార విభావంగా ప్రత్యక్షమైంది. 
అతడు మన్మథాయత్తుడైనాడు. శృంగార రసావిష్టులైన నాయికానాయకులలో దశవిధ మన్మథావస్థలను వర్షించటం (ప్రబంధ 
సంప్రదాయం. తిక్కన కీచకుడిలో ఆ దశావస్థలు చిత్రించాడు. 

“దృజ్మన స్పంగసంకల్పా, జాగరః కృశతా౭_రతిః 
హ్రీత్యాగోన్మాద మూర్చాంతా ఇత్యనంగదశా దశ.” 


అని లక్షణోక్తి, దృకృంగమం, (దర్శనం వలన చక్షుష్రీతి), మనస్సంగమం, సంకల్పం, జాగరం, కృశత, అరతి, 'హ్రీత్యాగం, 
ఉన్మాదం, మూర్చ, అంతం (మరణం) అనేవి దశవిధమన్మథావస్త్రలు. వీటిలో దృక్సంగమం ఈ పద్యంలో వర్లించబడింది. 
(ద్రౌపదిది అపూర్వమైన సౌందర్యం. దానివలన కీచకుడికి అద్భుతం, రతిభావం రెండూ కలిగాయి. చూపులు ఆమె అందం మీద 

4 « 5 
వాలాయి. అందులో చిక్కుకొన్నాయి. సంగమించాయి. అది దృజ్మీలనం - లేదా - దృక్సంగమం. ఆ అవస్థను వ్యక్తం చేసే 
అనుభావాలు (చేష్టలు) సాత్మ్యికభావాలుగా (సహజంగా కలిగే అభినయాలవలె) అతని శరీరంలో పొటమరించాయి. చూపులు 
వెనుకకు తీసికొనలేని తన్మయత్వం (మైమరపు), రతిభావం చేత మనసు చలించటం, శరీరం స్తంభావస్థను (చేష్టలు లేకుండా 
కొయ్యబారిపోయినట్టు కావటం) పొందటం, సైర్యాన్ని కోల్పోవటం - వలపు చూపులు (ప్రసరించిన (ప్రథమావస్థకు అభివ్యక్తులైన 
వారి అభినయము[ద్రలు. పాత్రలు అభినయిస్తున్నట్లు వర్షించటం తిక్కన నాటకీయతలో ప్రధాన లక్షణం. (సంపా.) 


తే. ద్రౌపదీరూప మను నురి( దగిలి తనదు । హృదయ మను మృగ మత్తథి నుదిలగొనుచు( 
గాముండను బల్లిదపు వే(టకాని బారి(। బడుట కెంతయు నా సింహబలుండు తలరి. 24 


ప్రతిపదార్థం: |ద్రౌపదీరూపము+అను= (ద్రౌపదీ సౌందర్యమను; ఉరిన్‌+తగిలి= ఉరిత్రాడుకు తగిలికొని; తన హృదయము+అను= 
మృగము= తన హృదయమనే జింక; ఆ+తజీన్‌= ఆ సమయంలో; ఉదిలగొనుచున్‌= పరితపిస్తూ; కాముండు+అను= మన్మథుడనే; 
బల్లిదము+వేటకాని= బలిష్టుడైన వేటగాడియొక్క; బారిన్‌+పడుటకున్‌= గురిలోపడినందుకు; ఆ సింహబలు(డు= ఆ కీచకుడు; 
ఎంతయున్‌= ఎంతో; తలరి= చలించి. 


తాత్పర్యం: ద్రౌపదీ రూప సౌందర్యమనే ఉచ్చులో చిక్కి ఆ కీచకుడి హృదయం అనే జింక మన్మథుడనే బలిష్టుడైన 
వేటగాడి పన్నుగడలో పడిపోవటం వలన అప్పుడు ఆ సింహబలుడు చలించి. (ముందరకు అన్వయం.) 


విశేషం: 1. అలం: సావయవ రూపకం. (ద్రౌపది రూపం, కీచకుడి హృదయం, మన్మథుడు అనే ఉపమేయాలమీద ఉరి, జింక, 
వేటకాడు అనే ఉపమానాలు ఆరోపించబడ్డాయి. 


2. ఇందులో మనస్సంగమమనే ద్వితీయ మన్మథావస్థ అలంకార సుందరంగా వర్ణించబడింది. వలలోపడిన మృగం 
వేటగాడి చేత చంపబడుతుంది - అనే భావన చేత, ద్రౌపది చేత ్రేరితుడైన భీముడి చేత కీచకుడు వధించబడతాడని అలంకార 
ధ్వని. 

3. వలలో చిక్కిన జింకవలె హృదయం రాగబద్దమైనదనీ, మోహమగ్నమైనదనీ వ్యంగ్యం. 

4. పేరుకు సింహబలుడు కాని, లేడివలె (ద్రౌపదీ రూపమనే ఉచ్చులో పడ్డాడు. విషమాలంకారచ్చాయ కనపడుతున్నది. 
కీచకుడు రూపాభిమాని కాబట్టి అందమైన ఆకారాన్ని చూచి అభిమానించి వశుడైపోయాడని ధ్వని. (సంపా.) 


వ. నిజాంతర్గతంబున. 25 


తాత్పర్యం: తన మనస్సులో. 


164 శ్రీమదాంధ్ర మహాభారతము 
ఉ. “ఎందును నిట్టిరూపు నరు లెవ్వరు గాంచిరె? నాక కాదు సం 
క్రందనసూతికిం దగిలి కన్లొన( జాలదె! దీన నిందిరా 
నందను నాజ్ఞ యేచి భువనంబులC బ్రబ్బదె? యిత్తలోదరిం 
జెందంగం గాన్సుగాదె ఫలసిద్ధి పురాతన పుణ్యవృద్ధికిన్‌! 26 


ప్రతిపదార్థం: నరులు+ఎవ్వరున్‌= మానవులెవరైనా; ఎందునున్‌= ఎక్కడైనా; ఇట్టిరూపున్‌= ఈ విధమైన సౌందర్యాన్ని; కాంచిరె?= 
చూచారా?; నాకున్‌+ అ కాదు= నాకే కాదు; సం(క్రందన సూతికిన్‌= ఇంద్రుడి కుమారుడైన జయంతుడికి కూడా; తగిలి= ఆసక్తి 
పొంది; కన్లొనన్‌+చాలదె!= చూడ తగిందే సుమా!; దీనన్‌= దీనిచేత (ఇట్టిరూపుచేత); ఇందిరానందను+ఆజ్ఞ= మన్మథుడి ఆదేశం; 
ఏచి= అతిశయించి; భువనంబులన్‌= లోకాలలో; ప్రబ్బదె?= వ్యాపించదా?; పురాతన= పూర్వజన్మ; పుణ్యవృద్దికిన్‌= పుణ్యాతిశయానికి; 
ఫలసిద్ది= ఫలితం దక్కటం; ఈ+తలోదరిన్‌= ఈ సుందరిని; చెందంగన్‌+*కాన్చుకాదె!= పొందగలగటమే కదా! 


తాత్సర్యం: “ఎక్కడైనా ఇటువంటి సౌందర్యరాశిని మానవు లెవ్వరైనా చూచారా? నేనే కాదు, ఆ దేవేంద్రుడి కొడుకైన 
జయంతుడుకూడా ఈమె అందాన్ని ఆసక్తితో చూడక మానలేడు. దీనివలన కలిగిన మన్మథేచ్చ అతిశయించి లోకాల 
నన్నిటిని ముంచెత్తదా? ఈ సుందరాంగి పొందు లభించినవాడి జీవితం నిజంగా పూర్వజన్మల పుణ్యాలపంట! 


విశేషం: అలం: సంబంధాతిశయోక్తి, కావ్యార్థాపత్తి. సం(క్రందనసూతికిన్‌, (ద్రౌపదీరూపమునకును సంబంధం లేకున్ననూ, 
సంబంధమున్నట్లు వర్షింపబడటం చేత సంబంధాతిశయోక్తి. సంక్రందన సూతి జయంతుడే కాక, అర్జునుడు కూడా, ఆమె 
రూపును తగిలికొనువాడే కదా! అయితే అందగాడుగా జయంతుడే కాని, అర్జునుడు చెప్పబడడు. సం(క్రందన సూతికే తగిలి 
కన్గానవచ్చునంటే ఇంక నా సంగతి వేరే చెప్పాలా? అనటం చేత అలంకారం కావ్యార్థాపత్తి. ఇందిరా నందనుడి (మన్మథుడి) ఆజ్ఞ 
ఏచి ప్రబ్బుటకు ఈమె రూపే సాధనమనటం వలన, ఆమె సౌందర్యాతిశయం ద్యోతకమవుతున్నది. “పుణ్యబుద్దికిన్‌' అనే 
పాఠంకంటె “పుణ్యవృద్దికిన్‌' అనే పాఠాంతరం అనువుగా ఉండటంతో దీనిని [గ్రహించటం జరిగింది. ఈ పద్యంలో “సంకల్పం” 
అనే మూడవ మన్మథావస్థ ప్రారంభమైనది. మనుషులే కాక దేవతలు కూడా చూచి ఆశ్చర్యపడే రూప సౌందర్యం (ద్రౌపదిదని 
పేర్కొంటూ, ఆమెపొందు పూర్వజన్మఫలంవలనగాని లభించదని భావించాడు. (ద్రౌపది పుణ్యవతి అని, దివ్యసౌందర్యవతి అని 
ధ్వని. నాయికా సంగమాన్ని గాఢంగా సంకల్సించటం ఇందులో స్పష్టం. (సంపా.) 


సీ, ఇయ్యింతి ప్రాపున నయ్యనంగుండు పార్వ ,। తీశునైనను దక్కనేలకున్నె! 
యిన్నాతి చెలువంబు గన్న శచీ ప్రియుం । డైనను గనుకలి నవియకున్నె! 
యిత్తన్వి కెనలేమి కెదిరి పన్నిదము భా । షావిభుతోనైన( జఅవరాదె! 
యిత్తలోదరి జీవితేశున కిందిరా । పతినైన మెచ్చక పలుకంజనదె!. 


తే. కుసుమబాణుని బాణముల్‌ గూడ నైదు । కరంగి నేరిమి వాటించి కరువు గట్టి 
పోసి చేసి చైతన్యసంపుటము దగ ఘ । టించెనో కాక యిట్టి చేడియలు గలం! 27 


ప్రతిపదార్థం: ఈ+ఇంతిప్రాపునన్‌= ఈమె అండతో; ఆ+అనంగు(డు= ఆ మన్మథుడు; పార్వతీ+ఈశున్‌+ఐనను= శివుడిని 
అయినా; తక్కన్‌+ఏలక+జఉన్నె= లొంగేటట్టు చేయలేడా?; ఈ+నాతిచెలువంబు= ఈమె అందాన్ని; కన్న= చూచిన; 
శచీ ప్రియుండు+ఐనను= ఇం(ద్రుడైనా; కనుకలిన్‌= చూడటం చేతనే; అవియక+ఉన్నె!= విరహంతో చిక్కిపోకుండా ఉంటాడా!; 
ఈశ+తన్వికిన్‌= ఈమెకు; ఎనలేమికిన్‌= సాటిలేకపోవటం అనేవిషయమై; భాషావిభుతోన్‌+ఐనన్‌= (బ్రహ్మతోనైనా; ఎదిరిపన్నిదము= 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 165 
ఎదురువందెం; చఅవరాదె!= వేయవచ్చునుకదా!; ఈ+తలోదరి= ఈమెయొక్క; జీవిత+ఈశునకున్‌= భర్తకు; 
ఇందిరాపతిన్‌+ఐనన్‌= విష్ణువునైనా; మెచ్చక= (ప్రశంసించక; పలుకన్‌+చనదె!= మాట్టాడవచ్చును కదా!; కుసుమబాణుని బాణముల్‌= 
మన్మథుని బాణాలు; కూడన్‌= కలిపి; ఐదు కర(గి= ఐదూ కరగించి; నేరిమి+పాటించి= నేర్పు ప్రదర్శించి; కరువు+కట్టి= 
మూసను ఏర్పరచి; పోసి= అందులో పోసి; చేసి= రూపం తయారుచేసి; చైతన్యసంపుటము= ప్రాణచైతన్యాన్ని; తగన్‌+ఘటించెనో= 
ఒప్పునట్టుగా కూర్చాడేమో!; కాక= లేకపోతే; ఇట్టి చేడియలు= ఇటువంటి స్త్రీలు; కలరె!= ఉంటారా!. 


తాత్పర్యం: ఈ అందమైన వనిత అండదండలుంటే అలనాడు మన్మథుడు పార్వతీపతి అయిన పరమేశ్వరుడిని 
సైతం లొంగదీసికొని తన చెప్పుచేతలలో ఉంచుకొనకుండా ఉండేవాడా! ఈ వయసుకత్తె అందాన్ని చూస్తే 
శవీమనోహరుడైన ఇంద్రుడు కూడా దృక్సంగమం వలన కలిగిన విరహంతో చిక్కిశల్యమై పోకుండా ఉండేవాడా!; ఈ 
సన్నని మేనుగల అందగత్తెకు లోకంలో ఎవ్వరూ సాటిలేకపోవటం అనే విషయంపై సరస్వతీదేవి భర్త అయిన బ్రహ్మ 
దేవుడితో సైతం ఎదురుపందెం వేసి గెలువవచ్చును కదా! ఈ సుందరికి భర్త అయిన వాడు లక్ష్మీపతి అయిన 
విష్ణుదేవుని సంపదనూ, సౌందర్యాన్ని సైతం లెక్కచేయకుండా మాట్లాడవచ్చును కదా! ఈమె అందాన్ని చూస్తే 
బ్రహ్మదేవుడు మన్మథబాణాలైదింటిని కలిపి ఒకేసారి కరిగించి, నేర్పుతో మూసలో పోసి, రూపుకట్టించి, ప్రాణంపోసి, 
చైతన్యస్ఫూర్తిని సంఘటించాడేమో! లేకపోతే ఇటువంటి అందగత్తెలు ఈ సృష్టిలో సామాన్యంగా ఉంటారా? (ఈమె 
(బ్రహ్మదేవుడి విశిష్ట సృష్టి. 


విశేషం: అలం: పరికరాంకురం, కావ్యార్థాపత్తి, వ్యతిరేకం, ఉత్రేక్ష. (ద్రౌపది సౌందర్యాన్ని అలంకారికంగా వర్ణించిన తిక్కన మేటి 
పద్యాలలో ఇది ఒకటి. 


1. సీస పద్యం మొదటి పాదంలో వ్యతిరేకాలంకారం గోచరిస్తుంది. ఉపమానం కంటె ఉపమేయమే బలంగా చిత్రించబడే 
స్ఫూర్తివలన (ద్రౌపది సౌందర్యానికి అతిశయం భాసించింది. 


2. ఈ పద్యంలో భార్యాసహితులైన దేవతలనే పేర్కొనటం విశేషం. (ద్రౌపది సౌందర్యం వారి పప్రియురాండ్ర నుండి 
భర్తలను దూరం చేయగల శక్తి కలదని తిక్కన నిరూపణ. వివాహితులైన దేవతలే ఆమె సౌందర్యం చూస్తే విరహానికి గురి 
జౌతారనగా ఇక కీచకుడి మాట వేరేచెప్పాలా? అని అర్జ్రాపత్తి అలంకారం ధ్వనింపచేశాడు. శవీవల్లభుడి విషయం చెప్పటంచేత 
కైముతిక న్యాయంతో కీచకుడి అర్ధం కూడా ధ్వనిమయంగా సిద్దించటం అర్జాపత్తి. ఇట్లాగే వాణీచతుర్ముఖుల. లక్ష్మీనారాయణుల 
విషయంలోనూ కూడ అన్వయించుకొనాలి. 


3. వ్యతిరేకాలంకారాన్ని ఆ(శ్రయించి (ద్రౌపది సౌందర్యాన్ని ధ్వనింపచేయటం సీసపద్యపాదాలలోని శిల్పం. ఉపమానం 
కంటె ఉపమేయం బలంగా ఉన్నట్టు చిత్రించటం ఈ అలంకార స్వభావం. మహేశ్వరుడు మన్మథుడి కంటె గొప్పవాడు. అతడిని 
కూడా ధిక్కరించగలిగే శక్తి మన్మథుడికి ద్రౌపది సౌందర్యం కలిగిస్తుందట! భోగప్రియుడు ఇంద్రుడు, ఆయనకు భార్య ఉన్నది. 
వేయి కన్నులున్నాయి. అయినా ఆయన చూపులను ఆకర్షించి విరహంతో చిక్కిపోయేటట్టు చేయగలిగినది (ద్రౌపది సౌందర్యం. 
ఆమె అందానికి ఎదురు లేదు. అందువలన ఆ అందాన్ని సృష్టించిన సరస్వతీ భర్తనే (బ్రహ్మనే) 'మరల నావలె సృష్టి చేయగలవా?" 
అని అడుగగలిగిన శక్తి కలది (ద్రౌపది అందం. ఇందిరాపతి ఐశ్యర్యవంతుడు. (ద్రౌపదిని పొందినవాడు అతడికంటె ఘనుడు. ఈ 
విధంగా ఉపమేయ స్థానీయులందరిని అధికతరం చేసి చెప్పిన వైఖరితో (ద్రౌపది సౌందర్యాన్ని ధ్వనిమయం చేశాడు తిక్కన. 


4. ఈశ్వరుడు, ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు - వీరికి బదులుగా పార్వతీశుడు, శచీప్రియుడు, భాషావిభుడు, ఇందిరాపతి 
అని విశేష్యాలను సాభిప్రాయంగా (ప్రయోగించడంచేత అలంకారం పరికరాంకురం. 


166 శ్రీమదాంధ్ర మహాభారతము 


5. ఎత్తుగీతిలో ఉ(త్రేక్ష అందగించింది. అరవిందం, అశోకం, చూతం, నవమల్లిక, నీలోత్సలం- అనే అయిదు పూలు 
మన్మథుడి పంచబాణాలు. ఉపమానం యొక్క తాదాత్మ్యాన్ని ఉపమేయంలో సంభావించటం ఉత్రేక్ష. పంచబాణుడి ఒక్కొక్క 
బాణమే ఎంతో ప్రభావం కలది. అటువంటి అయిదు బాణాలూ కలిపి ఒక మూసలో పోసి రూపొందించి ప్రాణప్రతిష్ట చేసినట్లు 
ఉన్న సౌందర్యమో అన్నట్టు అపూర్వంగా ఉన్నది (ద్రౌపది సౌందర్యం. అంతటి అందగత్తెలు సృష్టిలో లేరు. 


6. సీస పాదాలలో (క్రమంగా ద్రౌపదీ సౌందర్యబలాన్నీ, ప్రభావాన్నీ, సాటిలేనితనాన్నీ, వైభవాన్నీ చిత్రించాడు. ఎత్తుగీతిలో 
అపూర్వతను అభివ్యక్తం చేశాడు. కీచకుడు సంకల్ఫావస్థను (ప్రదర్శిస్తూ సంగమానుకూల సౌందర్యాలంబనాన్ని ఉల్లేఖంగా 
కీర్తించటం-రసభావపోషకం. 


7. ఈ సీసపద్యం, విశేషించి ఎత్తుగీతి అల్లసాని పెద్దనాది ప్రబంధకవులకు మార్గదర్శకమైనది. చూడండి: మనుచరిత్ర. 
2.36 (సంపా.) 


క. ఈ నెలత గన్న మన్మథు€ । డైన జిగురు గొడుగు. పువ్వుటమ్ములపొదులున్‌ 
లోనుగ సెజ్జలు సేయం । దా నియమింపండె? విరహతాపము పేర్షిన్‌.” 28 


ప్రతిపదార్థం: ఈ నెలంతన్‌+కన్న= ఈ స్త్రీని చూచినచో; మన్మథుండు+ఐనన్‌= మదనుడైనా; విరహతాపముపేర్మిన్‌= 
విరహతాపాతిశయంచేత; చిగురుగొడుగు= చిగురుటాకుల గొడుగు; పువ్వు+అము శ్రలపొదులున్‌= పూలబాణాల పొదులు; లోనుగన్‌= 
మొదలయినవి; తాను= ఆయన; సెజ్జలు+చేయన్‌= పడకలు తయారుచేయడానికి; నియమింపండె?= ఆజ్ఞాపించడా? 


తాత్సర్యం: ఈమెను చూచి, మన్మథుడు విరహతాపానికి లోనయి, తన చిగురాకు గొడుగులను, పూలబాణాల 
పొదులను తనకు మెత్తటి పరుపుగా తయారుచేయుమని ఆజ్ఞాపించక తప్పదు.” 


విశేషం: అలం: ఉత్రేక్ష. (ద్రౌపదిని చూస్తే మన్మథుడికైనా విరహతాపం కలగకమానదని సూచించి, తిక్కన కీచకుడి మోహాన్నీ 
ద్రౌపది సౌందర్యాన్నీ వ్యంగ్యంగా చెప్పాడు. 


వ. అని వెండియు. 29 
తాత్సర్యం: అని మరలా (ఇట్లా అనుకొన్నాడు.) 


సీ, దీని జన్మంబున( దేజంబునొందిన । యింతియు( బతియును నెవ్వరొక్కొ! 
దీని నామాకృతిగా నో(చి పడసిన । యింపగు వర్ణంబు లెవ్వియొక్కొ! 
ణ 
దీని వల్లభుందనంగా నిల సొబగు సొం । పెసంగ వర్తిల్లు వా దెవ్వండొక్కొ! 
దీని వసించుటం దా నొప్పి పెంపున । నేపారు మందిరం బెద్దియొక్కొ! 


ఆ. _ దీని.బొందంగాంచు తెజంగు నా కెయ్యది । యొక్కొ! యిట్టిపనికి నూఅడిల్లి 
తోడుకొనంగ నిచట నీడగు చుట్టంబు6। దడవి యెట్టులొక్కొ పడయువా(డ!' 30 


ప్రతిపదార్థం: దీని జన్మంబునన్‌= ఈమె పుట్టుకచేత; తేజంబున్‌+ఒందిన= ప్రకాశించిన; ఇంతియున్‌, పతియునున్‌= భార్యాభర్తలు 
(తల్లిదండ్రులు); ఎవ్వరు+ఒక్కొ!= ఎవరో కదా!; దీని నామాకృతిగాన్‌+నో(చి= ఈమె పేరు అగునట్టుగా నోములు నోచి; పడసిన= 
పొందిన; ఇంపు+అగు వర్షంబులు= సొంపయిన అక్షరాలు; ఎవ్విఒక్కొ!= ఏవో కదా!; దీని వల్లభుండు+అనంాన్‌= ఈమె భర్తగా; 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 167 
ఇలన్‌= భూమిమీద; సొబగు సొంపు+ఎస(గన్‌= అందచందాలు అతిశయించగా; వర్తిల్లు= జీవించునట్టి; వాండు= ఎవ్వ+డు+ఒక్కొ!= 
వాడెవడో కదా!; దీని వసించుటన్‌= ఈమె ఉండటం చేత; తాన్‌+ఒప్పి= తాను (మందిరం) అందగించి; పెంపునన్‌= ఐశ్వర్యవంతమై; 
ఏపారు= (ప్రకాశించే; మందిరంబు= గృహం; ఎద్ది+ఒక్కొ!= ఏదో కదా!; దీనిన్‌+పొందన్‌+కాంచు= ఈమెను అనుభవించగల; 
తెజంగు= విధం; నాకున్‌+ఏ+అది+ఒక్కొ!= నా కెట్టా కలుగుతుందో కదా!; ఇట్టిపనికిన్‌= ఈ పనికి; ఊఅుడిల్లి= ఉపశమనం 
పొంది; తోడుకొనంగన్‌= సహాయం పొందటానికి; ఇచటన్‌= ఇక్కడ; ఈడు+అగు= సరిఅయిన; చుట్టంబున్‌= బంధువును; 
తడవి= వెదకి; ఎట్టులు+ఒక్కొ!= ఎట్టా; పడయువాండన్‌?= పొందుతానోగదా! 


తాత్పర్యం: “ఈ సుందరికి జన్మనిచ్చి వెలుగొందిన ఆ పుణ్యదంపతులు ఎవరో కదా! ఈమె పేరుగా రూపొందటానికి 
నోములు నోచిన ఆ అందమైన అక్షరాలు ఏవో! ఈమె భర్తగా ఈ లోకంలో అందచందాలతో ఒప్పారే ఆ 
సౌభాగ్యవంతుడు ఎవడో! ఈమె నివసించటం చేత తన ఉనికియొక్క అందాన్నీ అతిశయాన్నీ పెంచుకొన్న ఆ మందిరం 
ఏదో? ఈమెపొందును పొందగలిగే మార్గం నా కేదో? ఈ పనికి న న్నోదార్చి నాకు తోడుపడే తగిన బంధువును 
(ఆప్షుడిని) నే నెట్టా వెదకి పట్టుకొనవలెనోగదా! 


విశేషం: అలం: పర్యాయోక్తం. ప్రతిపాదంలోనూ 'ఒక్కొ' - అను మాటను ఆవృత్తం చేయటం చేత పద్యంలో శాబ్దికమైన సమత 
ఏర్పడింది. (స్తీ జీవితంలో క్రమబద్దమైన పరిణామాలు - పుట్టడం, నామకరణం, వివాహమాడటం, అత్తగారింటికి వెళ్ళటం - అనే 
విషయాలు-ఇవి పద్యంలో (క్రమంగా పేర్కొనబడ్డాయి. దానివలన అర్ధసంబంధమైన సమతకూడ సిద్ధించింది. పైగా (స్తీ జీవితంలోని 
ఆనుపూర్వి పాటించబడింది. ఇది తిక్కన పద్య శిల్పంలోని రహస్యం. ఈమె ఎవరికూతురో, ఈమె పేరేదో, ఈమె భర్త ఎవరో, 
ఈమె ఇల్లు ఏదో అనక, వాటినే భంగ్యంతరంగా చెప్పటం వలన అలంకారం పర్యాయోక్తం. దానిచేత ఆయా వాటి జొన్నత్యం 
ద్యోతకమవుతున్నది. 


చ. అని యని యుగ్గడించు, ధృతి యల్లల నాడిన6 దల్లడించుం బై 
కొను తలపోంత నించు, మది. గోర్కులు పేర్షిన నప్పళించు, నె 
ట్టన తెగ నగ్గలించు, నచటన్‌ జనులం బరికించు, బుద్ది దూ 
లిన వెస నెంతయుం గళవళించు మనోజవికారమగ్నుందై. 31 


ప్రతిపదార్థం: మనోజ, వికార, మగ్నుండు+ఐ= (కీచకుడు) మన్మథుడి వలన మనసులో కలిగిన భావవికారాలలో మునిగినవాడై 
(మదనభావావేశపరుడై); అని+అని= మాటిమాటికి (ఈ విధంగా పెక్కుసార్జు); ఉగ్గడించున్‌= (ప్రశంసిస్తాడు; ధృతి= మనోధైర్యం; 
అల్లన్‌+ అలన్‌+ఆడినన్‌= చలిస్తే; తల్లడించున్‌= కలవరపడతాడు; పైకొను= (క్రమ్ముకొని వచ్చే; తలపో(తన్‌= ఆలోచనచేత; ఇంచున్‌= 
సంతోషిస్తాడు; మదిన్‌= మనస్సులో; కోర్కులు పేర్చినన్‌= కోరికలు పెల్లుబ్బగా; అప్పళించున్‌= తమకిస్తాడు; నెట్టన= అనివార్యంగా, 
అధికంగా; తెగన్‌+అగ్గలించున్‌= తెగించటానికి ఉత్సాహం (ప్రదర్శిస్తాడు; అచటన్‌= అక్కడి; జనులన్‌= మనుష్యులను; పరికించున్‌= 
చూస్తాడు; బుద్ది+తూలినన్‌= మనస్సు కలవరపడగా; వెసన్‌+ఎంతయున్‌= వెంటనే మిక్కిలిగా; కళవళించున్‌= తికమక పడతాడు, 


తలడిలుతాడు. 
€3. C3. 


తాత్పర్యం: రతిభావతీవ్రతచేత కీచకుడు మన్మథ వికారాలకు లోనయ్యాడు. (ద్రౌపదీ సౌందర్యాన్ని గురించి అన్నమాటే 
అంటూ అనేక విధాలుగా ప్రశంసిస్తూ మాట్లాడసాగాడు. ముంచుకొని వచ్చే ఎన్నో వలపు తలపులకు సంతోషించసాగాడు. 
మనసులో కోరికలు పెల్టుబికితే తట్టుకొనలేక తమకించేవాడు. వారించటానికి వీలులేని ఉద్రేకంతో ఎంతకైనా 
తెగించటానికి ఉత్సహించేవాడు; తనను (వింతగా) చూస్తున్న జనులను తేరిపార చూచేవాడు. మతి తప్పినట్టు కాగా 
వెంటనే ఎంతో తల్లడిల్లేవాడు. 


168 శ్రీమదాంధ్ర మహాభారతము 
నిశేషం: 26వ పద్యం నుండి 30వ పద్యం వరకు తిక్కన కీచకుడి వాచికాభినయాన్ని కళాసుందరంగా వ్యక్తీకరించాడు. ఈ 
పద్యంలో ఆంగికాభినయాన్ని అభినయబంధురంగా ఆవిష్కరించాడు. 

1. మదన వికార చేష్టలను వర్లించటంలో ఇంతటి మధురమైన పద్యం తెలుగులో అంతవరకు వెలువడలేదు. తిక్కన 
వాడిన విశేషణాలూ, [క్రియలూ; రమణీయార్హ ప్రతిపాదకాలు. ఉదాహరణకు - 'మనోజ వికార మగ్నుండై' అనే విశేషణం గమనిద్దాం. 
మనోజ= మనస్సునుండిపుట్టిన; మన్మథ సంబంధమైన - అనిన్నీ; వికార= భావాలలో, చేష్టలలో అనిన్నీ చెప్తుకొనవచ్చును. వికార 
శబ్దాన్ని లాక్షణికులు భావపరంగానూ, చేష్టాపరంగానూ వాడతారు. భావాలంటే సంచారి భావాలు. భావాల వలన వాటికి అనుగుణమైన 
అనుభావలు (చేష్టలు) జనించటం నాట్యంలో, జీవితంలో గమనిస్తాం. ఇక్కడ తిక్కన ఆ రహస్యాన్ని కళామయంగా శ్లేషలో 
నిబంధించాడు. అందువలన ఈ పద్యంలోని భావాలనూ, చేష్టలనూ వివేచించటం వివేకం. 

2. మన్మథావస్థలలో మూడవదైన సంకల్పంలో రతిభావం ఉత్కటావస్సకు చేరుతుంది. అంటే స్థాయి గౌరవాన్ని 
పొందుతుంది. ఆ సమయంలో సంచారి భావాలతో రతిభావాన్ని పోషించే (ప్రక్రియను తిక్కన చేపట్టటం సార్థక రసాభ్యుదయ 
శిల్పం. నాలుగు పద్యాలలో సంచారిభావ సమున్మేషాన్ని చిత్రించిన తిక్కన ఇందులో చేష్టలను చిత్రించి ఆ అంశానికి ఒక 
సమగ్రతను సాధించాడు. 

3. మనోజ వికార మగ్నుడైనవాడు (ప్రదర్శించే చేష్టలు అప్రయత్నకృతాలు కావటం చేత సాత్తిక భావాలవంటివి. 
భావాలని పేరుపెట్టినా సాత్మికభావాలు సహజభావాభివ్యక్తులైన చేష్టలే. తిక్కన ఆ చిత్రణను అపూర్వంగా ఈ పద్యంలో నిర్వహించాడు. 


(1) పదే పదే ద్రౌపది సౌందర్యాన్ని (ప్రస్తావించి ప్రశంసించటం ప్రలాపం. (ఇది వాజ్మయ చెష్టు. 

(2) ఆమె తనను అంగీకరిస్తుందో లేదో అనే అనుమానంతో మనోనిగ్రహం చలించగా అతడు తబ్బిబ్బు పడిపోయేవాడు. 
(తల్లడిల్లటం భావానుగుణమైన చేష్ట్ర. 

(3) వలపు తలపులు ముప్పిరికొంటూంటే దానికి సంతోషించటం తన్మయత్వభంగిమ (చేష్ట. 

(4) కోర్కెలు పిచ్చటిల్లుతూ ఉంటే తట్టుకోలేక అప్పళించటం (చేష్టు. 

(5) కోర్కెలు అనివార్యం కాగా, తెగించి ఆమెను దరిచేరటానికి ఉత్సహించటం (చేష్ట. 

(6) ఆవేశంతో ఆమెవైపు పోతే చూచేవా రేమనుకొంటారో అనే అనుమానంతో జనంవైపు చూడటం (చేష్ట). 

(7) వలపు తలపులతో మతిచలించినంత మనోవేదన పడుతూ నిస్సహాయస్థితిని వ్యక్తం చేయటం కళవళింత (చేష్టు. 

రసాభ్యుదయం భావానుభావ పరిణామ క్రమంతో వ్యక్తీకరించటంలో ప్రకాశిస్తుంది. ఉగ్గడించు, తల్లడించు, తలపోం 
తనించు, అప్పళించు, అగ్గలించు, పరికించు, కళవళించు - (క్రియలను వాడి అచ్చతెనుగు (క్రియలకున్న అర్హశక్తిని తిక్కన 

ల్‌ ట్‌ ఆల 

ప్రదర్శించటం ఆయన కవితా శిల్ప విశేషం. 

(4) అలం: సముచ్చయం. ఏకకాలంలో అనేక కార్యాలు జరిగినట్టు వర్షించబడటం సముచ్చయాలంకార లక్షణం. 
దానికీ పద్యం హృద్యమైన ఉదాహరణ. (సంపా.) 
క. మాసిన చందము. దను గని । రోసిన డెందంబు6 గల తరుణి నెటుంగండ బి 

ట్టేసిన మదనునిచే ధృతి । వాసిన బెగడొందు సింహబలు( డట్టియెడన్‌. 32 
ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయలో; బిట్టు+ఏసిన= తీవ్రంగా బాణాలతో కొట్టిన; మదనునిచేన్‌= మన్మథుని చేత; 
ధృతి+పాసిన= ధైర్యాన్ని కోల్పోగా; బెగడొందు= కలతచెందే; సింహబలుండు= కీచకుడు; మాసిన చందమున్‌= కాంతి తరిగిన 


విధంగా ఉన్నా; తనున్‌+కని రోసిన= తనను చూచి అసహ్యించుకొనే; డెందంబున్‌+కల= మనస్సుగల; తరుణిన్‌+ఎబుగం 
డు+అ= ద్రౌపది మనస్సు తెలిసికొనలేకపోయాడు. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 169 
తాత్పర్యం: మన్మథ వికారానికి లోనైన ఆ కీచకుడు ఆ సమయంలో నిబ్బరాన్ని కోల్పోయి ఉండటం చేత (ద్రౌపది 
మాసిన దుస్తులలో కళావిహీనంగా ఉన్నా, తనను చూచి అసహ్యించుకొంటున్నా ఆమె మనస్సును (గహించలేకపోయాడు. 


విశేషం: తిక్కన సందర్భాన్ని బట్టి ఒక్కొక్క సంచారిభావాన్ని ఒక్కొక్క పద్యంలో వర్లించి రసాభ్యుదయోల్లాసాన్ని కలిగించే కావ్య 
రస శిల్పాన్ని ప్రదర్శిస్తాడు. సంకల్పమనే మదనావస్థలో ఉన్న కీచకుడి చిత్తవృత్తికి పోషకంగా ఈ పద్యంలో మోహమనే సంచారి 
భావాన్ని తిక్కన పోషించాడు. “భయ వియోగాది ప్రయోజ్యా వస్తుతత్త్యానవధారణేీ చిత్తవృత్తి ర్మోహః” అని లక్షణం. రక్తుడైన 
కీచకుడు మోహావిష్టుడు. అందువలన ద్రౌపది కాంతిహీనంగా ఉన్నా, తనను మనసులో ఏవగించుకొంటున్నా ఆమె మనస్తత్వాన్ని 
(వస్తుతత్త్యాన్ని) వివేచించే స్థితిలో లేడు. దుర్విదగ్దుడి విశిష్ట లక్షణమిది. (సంపా.) 
సీ, వెటివక నను(జూచె వీడని యెదం గలు | షించిన నొండొండ చెమట వొడమ, 

ననుచితకృత్యంబు లాచరించు విధాత్భ। బలిమికి నివ్వెటిపాటు దోంప, 

నిచ్చట దిక్కులే రెవ్వరు నా కను; భయమున మేనం గంపంబు పుట్టం 

జేయంగ నేమి యుపాయంబు లేమి నా। ననమున వెల్లందనంబు గదుర 


తే. నున్నపాంచాలింగనుంగొని యన్నరాధ । ముండు వివేక విహీను(డై ముదితుం డగుచు 
మదనవికృతియకా( దన మది. దలంచి । రాగసాగరపూర నిర్మగ్ను. డయ్యె, 33 


ప్రతిపదార్థం:వీ(డు= ఇతడు, కీచకుడు; వెజవక= భయపడక, వెనుకాడక; ననున్‌+చూచెన్‌+అని= నన్ను చూచాడని; ఎదన్‌= 
హృదయంలో; కలుషించినన్‌= కలతబారటం చేత; ఒండు+ఒండ= (క్రమ(క్రమంగా; చెమట+పొడమన్‌= (ఒడలంతా) చెమటపట్టగా; 
అనుచితకృత్యంబులు= ఒప్పని పనులు; ఆచరించు= చేసే; విధాతృబలిమికిన్‌= (బ్రహ్మదేవుని శక్తికి, విధి బలీయతకు; 
నిండు+వెజపాటు+తోయన్‌= (మిక్కలి భయం వలన కలిగే) నిశ్చేష్టత 'ప్రకటితం కాగా; నాకున్‌= (ద్రౌపదికి); ఇచ్చటన్‌= ఇక్కడ; 
ఎవ్వరున్‌= ఎవరూ; దిక్కులేరు= రక్షించేవారు లేరు; అనుభయమునన్‌= అనే భయంతో; మేనన్‌+కంపంబు+పుట్టన్‌= శరీరంలో 
వణకు పుట్టగా; చేయంగన్‌= చేయటానికి (ఆ విపత్తు నుండి తప్పించుకొనటానికి); ఏమి+ఉపాయంబు= ఎటువంటి ఉపాయమూ; 
లేమిన్‌= లేకపోవటం చేత; ఆననమునన్‌= ముఖంపై; వెల్లన్‌+తనంబు= వెలవెలబాటు; కదురన్‌= కలుగగా; ఉన్న పాంచాలిన్‌= 
ఉన్నటువంటి (ద్రౌపదిని; ఆ+నర+అధముండు= ఆ నీచుడు; కనుంగొని= చూచి; వివేకవిీహీనుడు+ఐ= ఇది మంచి, ఇది చెడు 
అని విడమరచి తెలిసికొనే తెలివి కోల్పోయినవాడై; ముదితు(డు+అగుచున్‌= (తనలో తాను) సంతోషిస్తూ; మదన వికృతి+అ 
కాన్‌= (ద్రౌపది ప్రకటించిన సాతికభావాలను) మన్మథవికారముగా (శృంగార చేష్టలుగా); తలంచి= తలపోసి; రాగసాగరపూర= 
అనురాగం (వలపు) అనే సముద్రపు నీటిలో; నిర్మగ్నుడు+అయ్యెన్‌= మునిగిపోయాడు. 


తాత్సర్యం: ఈ కీచకుడు నన్ను జంకుగొంకులు లేకుండా చూస్తున్నాడే అని ద్రౌపది మనసులో కలత పడింది. 
దానివలన ఆమె శరీరం నిండా అంచెలంచెలుగా క్రమంగా చెమటపట్టింది. బలమైన ఆ విధి నా పట్ల ఎప్పుడూ 
ఉచితంగాని పనులే ఎందుకు చేస్తాడో? వాటిని తప్పించుకొనటం ఎట్లా?” అనే భావం తోచగానే ఆమె నిశ్చేష్టురాలై 
పోయింది. ఈ సమయంలో నా కెవ్వరూ ఇక్కడ దిక్కులేరనే భయం కలిగేసరికి ఆమె శరీరంలో వణకు పుట్టింది. ఈ 
అపాయాన్ని తప్పించుకొనటానికి ఏ ఉపాయమూ లేదనిపించటం చేత ఆమె ముఖం వెలవెలపోయింది. ఇటువంటి 
భయహావభావాలను ప్రదర్శిస్తున్న ద్రౌపదిని నీచుడూ, వివేకరహితుడూ అయిన కీచకుడు పరిశీలించాడు. ఆమె ప్రకటిస్తున్న 
భయసాతిక భావాలన్నీ తనపై వలపుచేత ప్రదర్శిస్తున్న చేష్టలని భావించి లోలోన మురిసిపోతూ క్రమంగా వలపు 
మున్నీట మునిగిపోయాడు. 


170 శ్రీమదాంధ్ర మహాభారతము 

విశేషం: 1. తెలుగు సాహిత్యంలో ఈ పద్యం ఒక అపూర్వ ప్రయోగం. పై సీసంలోని నాలుగు పాదాలలో వరుసగా స్వేదం, 
స్తంభం, వేపథువు, వైవర్ష్యం అనే సాత్మిక భావాలు వర్ణించబడ్డాయి. సాత్తిక భావాలంటే భావాలు కావు. సమాహిత చిత్తం నుండి 
అప్రయత్నంగా వెలువడే చేష్టలు. తిక్కన (ద్రౌపదిలో భయాన్నీ, కీచకుడిలో రతిభావాన్నీ ఈ సందర్భంలో పోషించాలి. రతి 
భావానికి శృంగార విభావం కావాలి. (ద్రౌపది అందంగా ఉన్నదే కాని భయవిహ్యలురాలై ఆ భావాన్ని వ్యక్తం చేసే సాత్మిక భావాలను 
(ప్రకటిస్తున్నది. అంచెలంచెలుగా చెమటపోయటం, నిళ్ళేష్టురాలై పోవటం, శరీరం వణకటం, ముఖం వెలవెలపోవటం అనేవి భయభావం 
వలన కలిగే సాత్మికభావాలు. వీటినే శృంగార రసపరంగా రతిభావజనకాలైనవిగా కీచకుడు (భ్రమించినట్టు తిక్కన చిత్రించాడు. 
విరుద్ద రసభావాల నడుమ సాత్త్విక భావాలు సమంగా ఏ విధంగా ఉండటానికి వీలుంటుందో తిక్కన సూక్ష్మబుద్దితో వివేచించి 
కవితలో ఆవిష్కరించాడు. సాత్తికభావా లొక్షటైనా విరుద్దభావాలకు అనుగుణంగా వ్యాఖ్యానించే కావ్య రసమర్శ్మం ఈ పద్య 
శిల్పం. ఇది అసాధారణం. 


2. కామీ స్వతాం పశ్యతి" - అని కాళిదాసోక్తి భయభావ జనితమైన సహజ చేష్టలను రతిభావావిష్టుడైన కీచకుడు తన 
కనుకూలంగా వ్యాఖ్యానించుకొన్నాడు. నాయకుడు సూటిగా నాయికవైపు చూస్తే లజ్ఞాతిశయం వలన కలిగిన బెరుకు చేత 
చెమటపోయటం శృంగార రసంలో సహజం. నాయక సాన్నిహిత్యం వలన కలుగబోయే పరిణామాలను భావించి చేష్టలుడిగి 
అతడికి వశం కావటం స్తంభంగా అతడికి భాసించింది. ప్రథమ సమాగమ భీతిచేత శరీరం కంపించటం ముగ్గకు సహజం. 
అంతకాలం నిబ్బరంగా ఉండి నాయకుడికి అంతలోనే వశమై పోతున్నందుకు తన బలహీనతకు తానే తెల్లబోవటం నైజం. 
కీచకుడు ఆమెను గురించి అట్టా భావిస్తే పఠిత అతడు నీచు డనుకొంటాడు; వివేకవిీహీను డనుకొంటాడు - తిక్కన సహృదయుడి 
ప్రతిస్పందనకు (ప్రతిబింబంగా 'అన్నరాధముడు, వివేకవిహీనుడు” అని విశేషణాలు వాడాడు. సామాజిక నిష్టమైన కావ్యరస పోషణ 
తెలిసిన కవి చేసే పని ఇది. భయసాత్తిక భావాలను, రతి కనుకూలంగా ఎందుకు భావించాడు? అంటే - అతడు రాగసాగర 
పూర నిర్మగ్నుడైనాడు కాబట్టి. రాగరసం శృంగార రసంగా చెప్పటానికి వీల్లేదు. కాని రసాభాసానికి “ఏకతైవానురాగశ్చేత్‌'అనే 
శ్లోకంతో ఉన్న (ప్రతాపరు[ద్రీయ నిర్వచనం ప్రసిద్ధం. అటువంటి అనురాగమే ఈ రాగం. ఒక విధంగా అది ఆభాస సూచకంగా 
తిక్కన వాడాడేమో! రసాభాస శిల్పంలో వాడదగిన రసవదలంకార శిల్పంగా తిక్కన భావించాడేమో! రాగసాగరమన్నప్పుడు 
రూపకం రాణించింది. సాగరమగ్నుడైన కీచకుడు అకారణంగా మరణించనున్నాడని ధ్వని అనుగమ్యమానమౌతున్నది (సంపా.) 


వ. అయ్యవసరంబున. 34 
తాత్సర్యం: ఆ సమయంలో. 


చ. పొల(తుకకాంతి యింత పొలివోవంగనీ కెసలార(దార ని 
శ్రలతంగడంగి క్రోలికొనంజాలుటం గీచకముఖ్యు లోచనం 
బులు “నయనం ప్రధాన) మను పూర్వవచస్‌స్టితి తప్పకుండంగా 
నెలమి వహించె. దక్కు గల యింద్రియ వర్గము ధిక్కరించుచున్‌. 35 


ప్రతిపదార్థం: పాలంతుక= (ద్రౌపది యొక్క; కాంతి= శోభ; ఇంత పొలివోవంగన్‌+ఈక=కొంచెంకూడా వృథా కాకుండా; ఎసలారన్‌= 
ఒప్పారగా; తార నిశ్చలత= కంటి చూపు (కనుగుడ్లను) తదేకంగా నిలిపి; కడంగి= పూని; (క్రోలికొనన్‌+చాలుటన్‌= చూపులతో 
జురుకొన గలగటం చేత; తక్కున్‌+కల= మిగిలిన; ఇం(ద్రియవర్గమున్‌= కన్నులు తప్ప మిగిలిన ఇంద్రియ సముదాయాన్ని; 
ధిక్కరించుచున్‌= తిరస్కరిస్తూ; కీచకముఖ్యు= కీచకులలో ్రేష్టుడైన సింహబలుడి యొక్క; లోచనంబులు= కళ్ళు; 'నయనం 
ప్రధానం'= కళ్ళు ముఖ్యమనే; పూర్వవచఃస్థితి= పాతకాలపు సూక్తి, సామెత; తప్పకుండంగాన్‌= పొల్లుపోకుండా నిజంచేసే విధంగా; 
ఎలమి వహించెన్‌= (ప్రీతిని పొందాయి. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 171 
తాత్పర్యం: (ద్రౌపది శరీర సౌందర్య శోభ కొంచెం కూడా వృథా కాకుండా రెప్పపాటు లేని చూపులతో జుర్రుకొందామనే 
తపనతో తదేకంగా ఆమెనే చూస్తున్న కీచకుడి కన్నులు “సర్వేంద్రియాణాం నయనం ప్రధానం” అనే నానుడిని నిజంచేసే 
విధంగా ప్రీతిని పొందాయి. 


నిశేషం: అలం: నిరుక్తి లోకోక్తి వ్యుత్పత్తి వలన నామాలకు అన్యార్థాన్ని కల్పిస్తే నిరుక్ష్యలంకారం. “సర్వస్య గాత్రస్యశిరః ప్రధానం; 
సర్వేంద్రియాణాం నయనం ప్రధానంి అని (ప్రసిద్దమైన సూక్తి దీనికి సమాహార రూపం 'నయనం ప్రధానం. ఆ మాత్రం అంటే ఆ 
సూక్తి అంతా లోకుల మనస్సులలో స్ఫురిస్తుంది. లోచనం, నేత్రం అనే శబ్దాలు వాడితే సరిపోయేచోట నయన శబ్దాన్ని వాడి 
తిక్కన చమత్కరించాడు. నీయతే అనేన ఇతి నయనం- అని గురుబాల (ప్రబోధిక. దీనిచేత అర్థాలు పొందించబడతాయి 
కాబట్టి నయనం. కీచకుడి చూపు తన కామ్యార్థ సిద్ది కొరకు ఉపయోగించిన సాధనం అని దృజ్మీలనంతో ఉత్కట మదనావస్థగా 
తిక్కన వ్యాఖ్యానించాడు. అందువలన నిరుక్ష్యలంకారం భాసించింది. అందాన్ని కన్నులతో జుర్రుకోవటం అనే తెలుగు లోకోక్తిని 
వర్లనంలో కలిపి చెప్పటం వలన లోకోక్ష్యలంకారం. జాగరమనే మదనావస్థను కూడా ఈ సాత్మికభావం ధ్వనింప చేస్తున్నది. రాగ 
సాగర పూర నిర్మగ్నుడైన కీచకుడు రెప్పపాటులేని చూపును ప్రదర్శిస్తున్నాడంటే - నీట మునిగి చనిపోయిన వాడి స్థితి స్ఫురించి 
భావికథార్థం అలంకార ధ్వనితో పోషించబడిన రసధ్వనిగా గమ్యమానం జొతున్నది.(సంపా.) 


క. అప్పయు. బరిజనములు( దను€। దప్పక కనుంగొనుచునుండ. దగవేది కరం 
బొప్పని తమకము చిత్తము. । గప్పికొనుట నుత్తలంబు గదుర(గ నచ్చోన్‌. 36 


ప్రతిపదార్థం: తనున్‌= కీచకుడిని; ఆ+చోటన్‌ - అచ్చోన్‌= అక్కడ; అప్పయున్‌= అక్క; సుదేష్టాదేవి; పరిజనములున్‌= చుట్టూ 
ఉన్న పరిచారికలూ; తప్పక= విడవక, అదేపనిగా; కనుంగొనుచున్‌+ఉండన్‌= గమనిస్తూ ఉండగా; తగవు+ఏది= మర్యాద లేకుండా; 
కరంబు= మిక్కిలి; ఒప్పని= తగని, భరించరాని; తమకము= మోహం; చిత్తమున్‌= మనస్సును; కప్పికొనుటన్‌= ఆవరించటం 
చేత; ఉత్తలంబు= కలతతో కూడిన వేగిరపాటు; కదుర(గన్‌= కలుగగా, అతిశయించగా. 


తాత్సర్యం: తన అక్క అయిన సుదేష్టాదేవి, ఆమె చుట్టూ ఉన్న పరిచారికలూ తనవైపే చూస్తూ ఉన్నా, మర్యాద 
లేకుండా కీచకుడు మిక్కిలి మించిన తగని మోహం మనస్సును ఆవరించటం చేత ఆపలేని వేగిరపాటును అధికంగా 
పొందుతూ అక్కడ. (తరువాతి పద్యంతో అన్వయం). 
విశేషం: శృంగార దశవిధావస్థల వలెనే అష్టాదశ శృంగార చేష్టలు కూడ చెప్పబడ్డాయి. సాహిత్య దర్పణకారుడు వాటిని ఇరవై 
ఎనిమిదిగా పేర్కొన్నాడు. అవి నాయికా నాయకులకు సత్త్వజాలైన అలంకారాలని చెప్పాడు. వాటిలో మూడు మనస్సు వలన 
పుట్టేవనీ, ఏడు అయత్నంగా పుట్టేవనీ, పదునెనిమిది స్వభావం వలన కలిగేవనీ విశ్లేషించి చెప్పాడు. స్వభావజాలైన శృంగార 
చేష్టలలో “తపన” అనేది ఒకటి. “తపనం ప్రియ విచ్చేద స్మరావేగోత్స చేష్టితం” అని దాని లక్షణం. ప్రియ విరహ సమయంలో 
మోహాతిరేకం చేత కలిగే చేష్ట తపన. ఇది ఇక్కడ కీచకపరంగా తిక్కన చిత్రించాడు. ఇక్కడ పూర్వరాగ విరహావస్థలో కీచకుడి 
మోహాతిశయావస్థ వలన వేగిరపాటు, కలతపాటు అనే చేష్టావిశేషాలు సూచించబడుతున్నాయి. తరువాతి పద్యంలో దాని 
అభినయాంశ వివరించబడింది. తిక్కన నాటకీయ రచనలో సూక్ష్మంగా వివరించే రసభావాభినయ శిల్ప ప్రాధిని ఈ పద్యం. 
తరువాతి పద్యం (ప్రదర్శిస్తున్నాయి. (సంపా.) 
సీ, తన్వంగి మవ్వంపు( దనులత నెసంగెడు । నునుంగాంతి వెల్లువ మునుం/గంబాఅం 

గిసలయహస్త కెంగేల నేపారు క్రొ । మ్మిం చను లేయెండ మిగుల బర్వం 

గమలాస్య ముద్దు మొగంబు లేమెటు(గుల । మొత్తంబు పరి చుట్టు ముట్టికొనంగ, 

ధవళాక్షి తొంగలి తబిచు టెప్పల చెన్ను! కప్పను చీంకటి గవియుదేర, 


172 శ్రీమదాంధ్ర మహాభారతము 
తే.  బెగ్గలం బంత కంతకు నగ్గలింప | నొదవు చెమటతో. జిత్తంబు చెదరి యెందు 
మెలంగందలయేది యా సింహబలు6డనంగు । పట్టి యాడెడు జంత్రంబు పగిది నుండె. 37 


ప్రతిపదార్థం: తను+అంగి= సన్నని మేనుగల సైరంధ్రి (ద్రౌపది) యొక్క; మవ్వము+తనులతన్‌= కోమలమైన లతవంటి 
శరీరం పై; ఎసలెడు= (ప్రకాశించే; నును+కాంతి వెల్లువ= లలితమైన కాంతి అనే వరద; మును(గన్‌+పాబున్‌= (కీచకుడు) 
మునిగిపోయేటట్లు (ప్రవహించగా; కిసలయహస్త= చిగురాకులవంటి చేతులు గల ఆ సుందరి యొక్క; కెంపు+కేలన్‌= ఎర్రని 
చేతిలో; ఏపు+ఆరు= అతిశయించే; (క్రొత్త+మించు+అను= (క్రొత్త మెరుపుతీగఅనే; లేత+ఎండ= లేత ఎండ; మిగులన్‌+పర్వన్‌= 
మిక్కుటంగా వ్యాపించగా; కమల+ఆస్య= పద్మం వంటి మొగం గల సైరంధ్రి (ద్రౌపది) యొక్క; ముద్దుమొగంబు= అందమైన 
ముఖం యొక్క; లేత+మెణుంగుల= నునుకాంతుల; మొత్తంబు= సమూహం అనే; పరి= సేన; చుట్టుముట్టికొనంగన్‌= చుట్టూమూగి 
ఆవహించగా; ధవళ+లఅక్షి= తెల్లని కన్నులు గల ఆమె యొక్క; తొంగలి= వాలే; తబిచు= దట్టమైన; అప్పల చెన్ను కప్పు= 
కనురెప్పల అందమైన నల్లని కాంతి; అను చీంకటి= అనే చీకటి; కనియున్‌+తేరన్‌= (క్రమ్ముకోగా; బెగ్గలంబు= భయం; 
అంతకున్‌+అంతకున్‌+అగ్గలింపన్‌= మరీ మరీ అధికంకాగా; ఒదవుచెమటతోన్‌= పుట్టే చెమట చేత; చిత్తంబు చెదరి= మనసు 
చెదిరిపోయి; ఎందున్‌+మెల(గన్‌= ఎక్కడా నిలవటానికి; తలవు+ఏది= మనసురాక; ఆ సింహబలుండు= ఆ కీచకుడు; అనంగు 
పట్టి+ఆడెడు= మన్మథుడు పట్టి ఆడించే; జంత్రంబు పగిదిన్‌= యం(త్రం వలె; ఉండెన్‌= ఉన్నాడు. 


తాత్సర్యం: ఆ సన్నని మేనుగల సైరంధ్రి యొక్క లేతతీగవంటి శరీరంనుండి పెల్టుబికే అందమైన వెలుగు వెల్లువవలె 
పొంగి అతడిని ముంచివేస్తుండగా; చిగురాకుల వంటి చేతులు గల ఆ సైరంధ్రి కెంపులవలె ఎర్రగా ఉన్న చేతుల 
నుండి అతిశయించి వెలువడే (క్రొత్త మెరుపుల లేతయెండ అతడిపై మిక్కిలి వ్యాపించగా, కమలంవంటి మొగం 
కలిగిన ఆ సైరంధ్రి అందమైన ముఖం (ప్రసరించే లలితమైనకాంతుల సమూహం అతడిపై కాంతి సైన్యం వలె 
విజృంభించి చుట్టుముట్టగా, తెల్లని కన్నులు గల ఆ వాలుగంటి యొక్క పెద్దవైన కనురెప్పలు అందమైన నల్లని 
కాంతితో అతడిపై చీకట్లు ముసిరేటట్టు చేయగా, ఆ సింహబలుడు (కీచకుడు) భయం (విహ్యలం) అంతకంతకూ 
మనసులో అధికం కాగా, ఒంటినిండా పట్టే చెమటతో ఉక్కిరిబిక్కిరై మనసు చెదిరిపోయి, ఎక్కడా ఒకచోట ఉండటానికి 
మనసురాక, మన్మథుడు పట్టి ఆడించే ఒక యంత్రపు బొమ్మ వలె కనిపించాడు. 


విశేషం: 1. అలం: ఉపమ (రూపకాను ప్రాణితం), క్రమాలంకారం, సింహబలుడు మన్మథుడి చేతి కీలుబొమ్మవలె అత డాడించినట్టు 
ఆడుతున్నాడని అపూర్వమైన ఉపమాలంకారాన్ని చెప్పి కీచకుడి మదనావస్థను సహృదయుల హృదయాలకు ఆలంకారికంగా 
అందేటట్టు చేశాడు తిక్కన. కీచకుడికి 'బెగ్గలము” పుట్టి అంతకంతకు అగ్గలించిందట. బెగ్గలమంటే భయం, విహ్యలత, వివశత్వం, 
వ్యాకులత, కలత-అని సూర్యరాయాంధ్ర నిఘంటువు. తిక్కన తెలుగు పదం వాడితే దాని కెన్ని అర్జాలున్నాయో అన్నీ అక్కడ 
అన్వయించేటట్టు ప్రయోగించటం ఆయన ఫప్రొఢి. సంస్కృత పదమైతే ఇన్ని అర్థాలు ఒక్కచోట కలిసిరావు. అందువలన 'బెగ్గలం' 
అనేది మోహాతిశయం వలన కలిగే శృంగార చేష్టలకు మూలమైన సాత్తిక భావం. దానికి నాలుగు ముఖాలున్నాయి. నాలుగు 
అభినయాలున్నాయి. వాటిని తిక్కన [క్రమాలంకార సుందరంగా ఈ పద్యంలో ఆవిష్కరించాడు. అది భావనామయం. 1. సన్నని 
తీవెవంటిసైరం(ధ్రిమేనుకాంతి మెరుపుతీగవలె మెరిసిపోతున్నది. దాని కాంతి వెల్లువవలె కీచకుడిని ముంచివేస్తున్నది. దానికి 
అతడు భయపడ్డాడు. భయంతో మొదలైన అతడి మానసికావస్థలు అంతటితో ఆగలేదు. ఆపైన మరికొన్ని పరిణామాలకు 
దారితీశాయి. (ద్రౌపది శరీరాన్నంతా తేరిపార చూచినప్పుడు ఆమె శరీరకాంతి అతడి కొక విద్యుద్దాతం వలె బెడిసికొట్టింది. 
అందుకే ఆ భయం. కాని, ఆ అవస్థ మోహమగ్నుడైన అతడికి ఒక వివశత్వాన్ని కలిగించటానికి కారణమయింది. 2. ఆ తరువాత 
కరగ్రహణం కొరకు ఆమె చేతులను చూచాడు. చూస్తే చిగురుటాకుల వలె కెంపుల రంగును (క్రుమ్మరిస్తూ మనోహరంగా 
ఉన్నాయి. కాని, ఆ కరకాంతులు లేయెండ చిరువేడిని పుట్టిస్తున్నాయి. అందుకు అతడికి చెమటపట్టింది. భయంవలన కలిగిన 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 173 
సాత్తికభావం చెమటపట్టటం. దానికి కారణం ఆమె చేతులనుండి వెలువడే (క్రొత్త మెరుపు లేయెండ అని చెప్పటం ఆలంకారికం. 
ఆమె చేతుల వలన అతడికి మిగిలేది బెదిరింపులే కాని ఆదరింపులు కావని ధ్వని. కాని, మోహమగ్నుడు కావటం చేత అతడు 
శృంగార విలాసంగా (భ్రమించాడు. ఇది విహ్యలత లక్షణం. 3. ముద్దులాడి చేయిపట్టుకొన్న తరువాత రసికుడు ఆమె ముద్దుల 
మోమును ముద్దుపెట్టుకొనాలని భావిస్తాడు. అది అతడి తపనావస్థలోని స్వభావజమైన వేగిరపాటు లక్షణం. పద్మంవంటి అందమైన 
ఆమె ముఖంలో లావణ్యకాంతులు ఒక్కసారిగా అతడిని సైన్యం చుట్టుముట్టినట్టు [క్రమ్ముకొని బెదిరించాయి. ఆ భావనలో 
అతడి మనసు చెదరిపోయింది. ఎటూ కదలటానికి వీలులేని బందీగా చిక్కిపోయాడు. ఇది వివశత్వ లక్షణం. 4. సైరంధ్రి 
సహజంగా ధవళాక్షి. విశాలమైన కన్నులలో కనుగుడ్లకు కాంతినిచ్చే తెల్లదనం ఎవరి కళ్ళలో కనపడుతుందో ఆమె ధవళాక్షి. 
కళ్ళు తెరిస్తే సైరంధ్రి ధవళాక్షి. ఆమె చూపులలో చూపులుంచి. ఆ చూపులు తనపై నిలిచేటట్లు ఆమెను సమీపించాలని కీచకుడు 
ఆమె కళ్ళను చూచాడు. ఆమె భయంతో కనురెప్పలు చాలసార్లు మూస్తున్నది. అందువలన కనురెప్పల నూగారువలన ఏర్పడే 
నల్లనికాంతి చీకటిగా రేగి అతడిని ముంచివేస్తున్నది. ఆ చీకటిలో అతడికీ ఎటూ కదలాడే వీలులేక మనసు చెడి వ్యాకులపాటుతో 
(కలతతో) ఉండిపోయాడు. ఈ విధంగా 'బెగ్గలం' అనే మాటను కీచకుడు సార్ధకం చేశాడు. క్రమాలంకారాన్ని పోషించాడు. 
సీసపద్యంలోని పూర్వార్ణంలో ఉపమను, ఉత్తరార్థంలో రూపకాన్ని సమాసాలలో నిబంధించటం రూపకంతో ఉపమకు వన్నెతెచ్చే 


అలంకారశిల్సం. 


2. తిక్కన సమాంతర తుల్య పద్య శిల్ప నిర్మాత. ఈ పద్యం “వెబవకు నను జూచె వీడని యెదం గలుషించిన 
నొండొండ చెమట వొడమ” (33వ పద్యం) అనే పద్యానికి ప్రతిరూప శిల్పం. అక్కడ (ద్రౌపదికి భయం వలన కలిగిన సాత్తిక 
భావాలు వర్లించాడు. ఇక్కడ కీచకుడికి భయం వలన కలిగిన శృంగార సాత్తిక స్వభావ చేష్టలు వర్గించాడు. కీచకుడికి భయకారకమైనది 
సైరంధ్రి (ద్రౌపది) యొక్క కాంతి గుణం. అది శరీరంలో, చేతులలో, ముఖంలో, కన్నులలో వివిధ రీతులలో (ప్రసరించి కీచకుడిని 
వివిధావస్థలకు గురిచేయించింది. (ద్రౌపది పతివ్రతా ప్రభావాన్ని తిక్కన ఆమెలో కాంతిగా నిలిపి, మోహపరవశుడైన కీచకు. డా 
కాంతికి భీతుడు, వివశుడు, క్షుబ్బుడు, నిశ్చేష్టుడు అయినట్టు ధ్వనింప చేయటం రసధ్వని. శ్రీనాథు డన్నట్లు ఇది 'రసాభ్యుచితబంధం'. 
(కాశీఖండము 1.13) 

4. 'అనంగు పట్టియాడెడు జం(తంబు పగిదినుండె' - (వ్యావి.) - ధాతుజ విశేషణ పూర్యావ్యవహితకర్శ (ప్రథమకు 
తజచుగ యొక్క షష్టి జౌతుంది - అనంగుని యొక్క పట్టి ఆడు జం(త్రమని అర్థం. 'యొక్కకు లోపంబు బహుళంబు”. అనే 
సూత్రంచేత యొక్క లోపించి 'అనంగుపట్టియాడెడు..' అని ప్రయోగించబడింది. (సంపా.) 


కీచకు(డు సుదేష్ణవలన ద్రౌపదితెణం గెణుంగ( గోరుట (సం.4.13-5) 


వ. ఇట్లు కందర్పదర్ప గోచరుండైన కీచకుండు నిజసహోదరివలన నక్కోమలి కలరూపు తెలియందలంచి దాని 
దెసం దగిలిన దృష్టి యెట్టకేలకుం దిగిచికొని చని యద్దేవికిం బ్రణమిల్లిన. 38 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; కందర్పదర్పగోచరుండు+ఐన= మన్మథుని గర్వానికి గురి అయినవాడు; కీచకుండు; నిజసహోదరి 
వలనన్‌= తన అక్క సుదేష్ల వలన; ఆ+కోమలి కలరూపు= ఆ వనిత (సైరంధ్రి యొక్క వాస్తవ పరిస్థితిని; తెలియన్‌+తలంచి= 
తెలిసికొనవలెనని భావించి; దానిదెసన్‌= ఆమె పట్ట; తగిలిన= తగుల్కొనిన; దృష్టి= చూపును; ఎట్టకేలకున్‌= చిట్టచివరకు ఎట్లాగో; 
తిగిచికొని= వెనుకకు మరలించికొని; చని= వెళ్ళి; ఆ+దేవికిన్‌= ఆ రాణికి; ప్రణమిల్లినన్‌= నమస్కరించగా. 


తాత్పర్యం: మన్మథ ప్రభావానికి గురిఅయిన కీచకుడు తన అక్క సుదేష్ల నడిగి సైరంధ్రిని గురించిన వాస్తవాలను 
తెలిసికొనాలనే కోరికతో, ఎట్టకేలకు సైరంధ్రిపై నుండి దృష్టి మరలించి అక్కను సమీపించి ఆమెకు నమస్కారం 
చేశాడు. 


174 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: నిర్వాజంగా అక్కకు భక్తితో మొక్కటానికి వచ్చిన కీచకుడు ఇప్పుడు సవ్యాజంగా సైరంధ్రి వివరాలు తెలిసికొనటానికి 
నమస్కరించాడు. 'సంకల్పం” అనే మదనావస్థను ఫలవంతం చేసికొనటానికి అతడికి ఇది ఒక ఉపాయంగా ఉపయోగపడింది. 


క కాంచన పీఠము వెట్టంగ(। బంచి ప్రియము చూడ్కిముసుంగువడం దను సంభా 
వించునెడ నాత( డప్పకు(। బాంచాలిం జూపి వేగపడి యిట్లనియెన్‌. 39 


ప్రతిపదార్థం: కాంచన పీఠము= బంగారు గద్దెను; పెట్టంగన్‌= ఉంచటానికి; పంచి= పరిచారికలను ఆజ్ఞాపించి; ప్రియము= 
తమ్ముని మీది (పేమ; చూడ్కిన్‌= చూపులో; ముసుంగుపడన్‌= [క్రమ్ముకొనగా; తనున్‌= (కీచకుని); సంభావించు+ఎడన్‌= ఆదరించే 
మాటలు మాట్లాడేటప్పుడు; అత(డు= కీచకుడు; అప్పకున్‌= అక్కకు; పాంచాలిన్‌= (ద్రౌపదిని; చూపి= చూపించి; వేగము+పడి= 
త్వరపడి; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 

తాత్పర్యం: సుదేష్ష తమ్ముడి కొరకు పరిచారికలను పురమాయించి బంగారు గద్దెను వేయించింది. ప్రీతితో నిండిన 
చూపులతో తమ్ముడిని ముంచెత్తింది. అనువైన విధంగా మర్యాదగా మాటలాడటం మొదలుపెట్టింది. కాని, అతడు 
ఆమె మాటలు పట్టించుకొనక తొందరపడి (ద్రౌపది వైపు చేయి చూపిస్తూ అక్కతో ఇట్లా పలికాడు. 


విశేషం: దృజ్మీలనం, మనస్సంగమం, సంకల్పం అనే మదనావస్థలను పొంది వివశుడైన కీచకుడు (ద్రౌపదిని కనుకలితో వలచాడు, 
ఇప్పుడు వినుకలితో దానిని పెంపొందింప దలచుకొన్నాడు. నడుమ ఎట్టి విఘాతాన్నీ అతడు సహించేటట్టు లేడు. సుదేష్ణ చెప్పే 
మాటలు వలపునకు పరోక్ష పోషకాలు, (ద్రౌపది మాటలు (ప్రత్యక్ష పోషకాలు. వాటినే వినదలచుకొని లౌకిక ప్రసంగాలపట్ట అరుచిని 
ప్రదర్శించాడు. ఇది సంకల్పంలోని వినుకలి ప్రారంభదశ. (సంపా.) 


ఉ. “ఇయ్యరవిందగంధి కుల మేమి? చరిత్రము చంద మెట్లు? పే 
రెయ్యది? నాథు( డెవ్వం? డిది యెచ్చట నెప్పుడు నుండు? నిప్ప దా 
నియ్యెడ కేగుదేవలయు టేపని సేయంగం బూని? దీనిపై 
నెయ్యము కలి యేకొలంది నీ మది? కింతయు నాకు. జెప్పుమా!' 40 


ప్రతిపదార్థం: ఈ+అరవిందగంధి= (పద్మగంధం వంటి మేని వాసనగల) ఈ వనిత యొక్క; కులము= వంశం, జాతి; ఏమి?= 
ఏమిటి?; చరిత్రము చందము= నడవడిక పద్దతి; ఎట్టు?= ఎటువంటిది?; పేరు= నామం; ఏ+అది= ఏది; నాథుండు= భర్త; ఎవ్వ( 
డు?= ఎవడు?; ఇది= ఈమె; ఎచ్చటన్‌= ఎక్కడ; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; ఉండున్‌?= ఉంటుంది?; ఇవ్లు= ఇప్పుడు; తాన్‌= 
తాను; ఈ+ఎడకున్‌+ ఇక్కడికి; ఏంగుదేవలయుట= రావటం; ఏ పని+చేయంగన్‌+పూని?= ఏ పనిని చేయటానికి?; నీ మదికిన్‌= 
నీ మనస్సుకు; దీనిపైన్‌= ఈమె మీద; నెయ్యము= (ప్రేమ; కల్మి= కలిగి ఉండటం; ఏ+కొల(ది?= ఏ పాటిది?; నాకున్‌= నాకు 
(కీచకుడికి); ఇంతయున్‌= ఈ వివరాలన్నీ; చెప్పుమా!= చెప్పాలి సుమా! 


తాత్సర్యం: 'అక్కా! ఈ పద్మసువాసన లీనే కాంత కుల మేమిటి? ఈమె నడవడిక ఎట్టాంటిది? పేరేమిటి? ఊరేమిటి? 
దీని భర్త ఎవరు? ఎక్కడ ఉంటున్నది? ఇక్కడికి ఏం పనిమీద వచ్చింది? దీనిని నీవు ఎంత ప్రీతితో చూచుకొంటున్నావు? 
ఇవి అన్నీ వివరించి చెప్పాలి.” 


విశేషం: ఇన్ని ప్రశ్నలు ఒక్కసారిగా వేయటంలో కీచకుడి తమకం స్ఫురణకు వస్తుంది. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 175 

క. అనవుడు నయ్యంగన 'యిత(। డనంగశర దళిత హృదయు. డయ్యె నకట! యీ 
తని చిత్తవృత్తి మరలుప । ననురూపం బగు నుపాయ మది యెయ్యదియో?' 41 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; ఆ+అంగన= ఆ సుదేష్ల; అకట!= అయ్యో!; ఇతండు= కీచకుడు; అనంగ శరదళిత హృదయుం 
డు= మన్మథ బాణాలచేత చీల్చబడిన మనస్సు కలవాడు; అయ్యెన్‌= అయినాడు; ఈతని= కీచకుడి యొక్క; చిత్తవృత్తి= 


మానసిక పద్దతిని; మరలుపన్‌= మరలించటానికి; అనురూపంబు+అగు= తగిన; ఉపాయము= ఉపాయం; అది+ఎయ్యదియో!= 
అదేదో కదా!. 


తాత్పర్యం: కీచకుడి మాటలు విని సుదేస్ల ఇట్లా అనుకొన్నది - “ఇతడి హృదయం మన్మథ బాణాల తాకిడికి గాయపడింది 
(అంటే ఇతడు మన్మథ భావావేశపరుడైనాడు అని భావం). ఇప్పటి ఇతని మనోధోరణిని మరలించటానికి తగిన 
ఉపాయం ఏదో? 


వ. _ అనితలంచుచుంగీచకుని మాటలు గీటునంబుచ్చి యొండు పలుకులు జరిపిన, నతండును సత్వహీనుండు 
గావున సత్వరుండై క్రమ్మటి, ద్రౌపది యున్న యెడకుం జని, యా సమీపంబున నజ్టాడుచు నమ్మానవతితో 
నిట్లనియె. 42 


ప్రతిపదార్థం: అని, తలంచుచున్‌= అని ఆలోచిస్తూ; కీచకుని మాటలు; గీటునన్‌+పుచ్చి= అనాదరించి; ఒండుపలుకులు= వేరే 
మాటలు; జరిపినన్‌= కొనసాగించగా; సత్త్యహీనుండు= మనోనిగ్రహం లేనివాడు; కావునన్‌; సత్వరుండు+ఐ= తొందరపాటు 
కలవాడై; (క్రమ్మణీ= మరలి; (ద్రౌపది+ఉన్న+ఎడకున్‌+చని= (ద్రౌపది ఉన్నచోటికి పోయి; ఆ సమీపంబునన్‌= ఆ (ప్రాంతంలో; 
ఆడుచున్‌+ఆడుచున్‌= తారట్టాడుతూ; ఆ+మానవతితోన్‌= మానధనురాలైన సైరం(్రితో (ద్రౌపదితో); ఇట్టు+అనియెన్‌= ఇట్టా 
అన్నాడు. 


తాత్సర్యం: కీచకుడి మాటలు లెక్క పెట్టకుండా సుదేష్ణ మాటమార్భడానికి ప్రయత్నించింది. కాని, వాడు అవివేకికాబట్టి 
తాల్మికోల్పోయి తొందరపాటుతో మరలివచ్చి (ద్రౌపది సమీపంగా తిరుగుతూ ఆమెతో ఇట్లా అన్నాడు. 


నిశేషం: కార్యసాధనలో ఉపేక్ష ఒక ఉపాయం (శు(క్రనీతి). సుదేష్ల దానిని ప్రయత్నించబోయింది. కీచకుడు లొంగలేదు. 


క. “'ఇవ్వసుమతి నే పొలంతుల । కివ్విధమున( జెలువు గలదె యెన్నండును? నీ 

వెవ్వరి తనయవు? నీ పతి। యెవ్వండు? పే రేమి? సెప్పు మిందునిభాస్యా!' 43 
ప్రతిపదార్థం: ఇందు నిభ+ఆస్యా!= చంద్రుడి వంటి ముఖం కలదానా! ఈ+వసుమతిన్‌= ఈ భూమిపై; ఎన్నండును= 
ఎప్పుడైనా; పొలంతులకున్‌= (స్త్రీలకు; -ఈ+విధమునన్‌= ఇటువంటి; చెలువు= సౌందర్యం; కలదె?= ఉన్నదా? (లేదని భావం); 
నీవు; ఎవ్వరి; తనయవు?= కూతురివి?; నీ పతి+ఎవ్వండు?= నీ మగ డెవరు?; పేరు+ఏమి?= నీ పేరేమిటి? చెప్పుము. 
తాత్పర్యం: 'ఓ చంద్రవదనా! ఏనాడయినా? ఈ భూమిమీద ఏ వనితలకైనా ఇంతటి అందచందా లున్నాయా? నీ 
వెవరి కూతురివి? నీ మగ డెవరు? నీ పేరేమి? చెప్పుము”. 


నిశేషం: ఇవ్విధమున౦ జెలువు - ఈ అనే విశేషణం సౌందర్య ప్రశంసాసూచకం. ఇందునిభాస్యా! - అనే సంబోధన సమయస్స్ఫూర్తిగా 
వాడాడు. రూపాభిమాని అయిన కీచకుడిని మోహపెట్టే విశిష్ట సౌందర్యం ద్రౌపదికి ఉన్నది. 


176 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. అనిన నప్పలుకులు వినియు వినమి భావించి యప్పాంచాలి నిర్వికారయై యూరకున్న నచ్చపలుండు 
వెండియు నిట్లనియె. 44 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; ఆ+పలుకులు= ఆ మాటలు; వినియున్‌= వినికూడా; వినమిన్‌= విననట్టుగానే; భావించి= 
నటించి; ఆ+పాంచాలి= పాంచాల రాజపుత్రి అయిన ఆ ద్రౌపది; నిర్వికార+ఐ= ఏవిధమైన వికారం లేని మనస్సు కలదై 
(చలించక); ఊరక+ఉన్నన్‌= మాట్లాడకుండా ఉండగా; ఆ+చపలుండు= చంచలచిత్తుడైన ఆ కీచకుడు; వెండియున్‌= మరల; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: కీచకుడు మాట్లాడిన మాటలు వినీ విననట్టుగా నటిస్తూ ద్రౌపది నిర్వికారచిత్తంతో మాట్లాడకుండా 
నిలుచున్నది. కాని, చంచలచిత్తుడైన ఆ కీచకుడు ఆమెతో ఇంకా ఇట్టా అన్నాడు. 


నిశేషం: (ద్రౌపది అతడి మాటలకు మారు పలకలేదు. చలించలేదు. కానీ, కీచకుడు తమకంతో వేగిరపడుతూ ఉండటం చేత 
నిగ్రహించుకొన లేకపోయాడు. ఆమె ధీరురాలు, అతడు చంచలుడు. భిన్న (ప్రవృత్తుల వైరుద్ద్యం వైవిధ్యాన్ని కల్పిస్తూ రసోల్లాసాన్ని 
కలిగిస్తుంది. (సంపా.) 


సీ, తెలిగన్ను(గవ కాంతి పొలుపార నించుక । కను విచ్చి చూచిన గాదె యబల! 
చెలువంపు నెమ్మోము నెలమి సొం పినుమడి । గా నల్ల నవ్విన గాదె యింతి!. 
దంతమౌక్తికరుచి దలకొన మజుమాట । వలికిన( గాదె యుత్పలదళాక్షి! 


యుల్లంబు సరసత దెల్లంబుగా లీల; గైకొన్న(గాదె పంకరుహవదన!' 


ఆ. యనుచు. జూచు(, జేరుం నమ్ముర్ద పలుకులు । వినంగం గోరు గేలు తనదు కేల 
గీలుకొలుపం దలంచు. గీచకాధముండు ని । జానురక్తి-దెలుప నప్పళించు. 45 


ప్రతిపదార్థం: కీచకాధముండు= కీచకుడనే నీచుడు (సంభాషణ కొనసాగిస్తూ); అబల!= ఓ కోమలీ!; తెలి+కన్నుంగవకాంతి= 
తెల్లని కనుదోయి యొక్క వెలుగు; పొలుపారన్‌= (ప్రకాశించగా; ఇంచుక= కొంచెం; కనువిచ్చి= కనులు తెరచి; చూచినన్‌+కాదె= 
చూడరాదా?; ఇంతి!= ఓ స్రీ; చెలువము+నెజ+మోము= అందమైన, నిండైన ముఖం యొక్క; ఎలమిసొంపు= వికాస సౌందర్యం; 
ఇనుమడిగాన్‌= రెట్టింపుకాగా; అల్లన్‌= నెమ్మదిగా; నవ్వినన్‌+కాదె= నవ్వకూడదా?; ఉత్సలదళ+అక్షి!:= కలువ రేకులవంటి కనులదానా!; 
దంతమౌక్తిక రుచి= ముత్యాలపలువరుస కాంతి; తలకొనన్‌= (ప్రసరించగా; మాజుమాట= బదులు పలుకు; పలికినన్‌+కాదె?= 
పలుకరాదా?; పంకరుహవదన!= పద్మముఖీ!; ఉల్లంబు= మనసులోని; సరసత= రసికత్వం; తెల్లంబుకాన్‌= తెలిసేటట్టు; లీలన్‌= 
విలాస చేష్టలను (శృంగారహావభావాలను), కైకొన్నన్‌+కాదె?= స్వీకరించరాదా?; అనుచున్‌= అని పలుకుతూ; చూచున్‌= ఆమె 
వైపు చూస్తాడు; చేరున్‌= ఆమెను సమీపిస్తాడు; ఆ+ముగ్ధ పలుకులు= ఆ సహజసుందరియొక్క మాటలు; వినంగన్‌+కోరున్‌= 
వినాలని ఉబలాటపడతాడు; కేలు= ఆమె చేతిని; తనదుకేలన్‌= తన చేతితో; కీలుకొలుపన్‌= పట్టుకొనటానికి; తలంయన్‌= 
భావిస్తాడు; నిజ+అనురక్తిన్‌= తన వలపును; తెలుపన్‌= ఆమెకు తెలియచెప్పటానికి; అప్పళించున్‌= ప్రయత్నిస్తాడు. 


తాత్సర్యం: 'ఓ కోమలీ! నీ తెల్లని కన్నుల కాంతి వెలిగిపోయేటట్టు కొద్దిగా నీ కన్నులు విచ్చి చూస్తే ఏమౌతుంది? ఓ 
కాంతా! అందమైన నీ నిండు మొగంలోని వికాస సౌందర్యం రెట్టింపయ్యేటట్లు మెల్లగా నవ్వితే ఏం పోతుంది? కలువ 
రేకుల కన్నుల దానా! నీ ముత్యాలవంటి పలువరుస మెరుగులు వ్యాపించేటట్టు నోరువిచ్చి మారు పల్కితే ఏమి 
ఒలికిపోతుంది? పద్మముఖీ! నీ మనసులోని సరసత్వం తేటతెల్లమయ్యేటట్టు, శృంగారహావ భావాలను ప్రదర్శిస్తే ఏం 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 177 
పోతుంది?” అంటూ ఆ అధముడైన కీచకుడు ఆమె వైపు చూస్తాడు. ఆమెను సమీపిస్తాడు, ఆ ముద్దరాలి మాటలు 
వినాలని ముచ్చటపడతాడు, ఆమె చేతిని తన చేతిలోకి తీసికొందామని భావిస్తాడు. తన వలపును ఆమెకు తెలపటానికి 
ప్రయత్నిస్తాడు. 


విశేషం: 1.అలం: (క్రమాలంకారం లేదా యథాసంఖ్యాలంకారం. సైరంధ్రిని కన్నులు విచ్చి చూస్తే ఏమౌతుంది?. అని ఆమె వైపు 
అదేపనిగా చూస్తాడు: నవ్వితే ఏమౌతుంది అని అంటూ సమీపిస్తాడు: మారు పలికితే ఏమౌతుంది? అని ఆమె మాటలు వినాలని 
తహతహలాడతాడు; లీలలను ప్రదర్శిస్తే ఏమౌతుంది అని అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసికొనాలని యత్నిస్తాడు. ఆ 
విధంగా సీస పద్య పాదాలలోని మాటలకూ, ఎత్తుగీతిలోని క్రియలకూ వరుసగా అన్వయం చెప్పుకొనాలి కాబట్టి క్రమాలంకారం. 
ఈ అలంకారం కీచకుడు సైరంధధ్రిని పొందటంలో అత డనుభవించ దలచుకొన్న నాలుగు దశలను [క్రమంగా ధ్వ నింప 
చేస్తుంది. 


2. ద్రౌపది తన వైముఖ్యాన్నీ అనాదరాన్నీ అతడి మాటలు విన్నా విననట్టు నటించటం ద్వారా వ్యక్తం చేసింది. కీచకుడు 
- తిక్కన మాటలలో - అధముడు. వాస్తవాన్ని తెలిసికొనలేక ఆమె శృంగార చేష్టలను ప్రదర్శిస్తున్నదని భావించేవాడు. శృంగార 
చేష్టలలో 'విహృతం'” అనేది ఒకటి. ”వక్తవ్యకాలే9_ప్యవచో ప్రీడయా విహృతం మతమ్‌” అని లక్షణం. పలుకవలసిన సమయంలో 
సిగ్గు వలన పలుకకుండా మౌనంగా ఉండటం విహృతం. సైరం(ి విహృతాన్ని ప్రదర్శిస్తున్నదని కీచకుడు భావించాడు. విహృతానికి 
విరుగుడు విలాసం. “యానవస్థా నాసనాదీనాం ముఖనేత్రాది కర్మణాం । విశేషస్తు విలాసస్స్యా దిష్ట సందర్భనాదినా” - అని విలాస 
లక్షణం. ప్రియుడిని చూడగానే నడకలో, నించోటంలో, కూర్చోటంలో, చూడటంలో, మాట్లాడటం మొదలైన వాటిల్లో ప్రదర్శించే 
హేలా విశేషాలు విలాసంలో ప్రకటితాలౌతాయి. విముఖురాలైన నాయికను ప్రసన్నురాలిని చేసికొని, విలాసవతిగా మార్చుకొనటానికి 
నాయకుడు అనునయాన్ని (సాంత్వనాన్ని) ఆశ్రయిస్తాడు. కీచకు డీ పద్యంలో ప్రదర్శించింది ప్రార్థనారూప సాంత్వన (ప్రక్రియ. 


3. సాంత్వన ప్రక్రియలో కీచకుడు మొదట 'కుతూహలాన్ని' (ప్రకటిస్తున్నాడు. ప్రదర్శిస్తున్నాడు. “రమ్యవస్తు సమాలోకే 
లోలతాస్యా త్కుతూహలమ్‌” అని లక్షణం. రమించదగిన సైరంధ్రి విలాసాన్ని చూచి, కైవసం చేసికొని, రమించాలని చాపల్యాన్ని 
ప్రకటించటం కీచకుడు ఈ పద్యంలో చేసిన మదన చేష్ట. ఈ అంశాన్ని 'అచ్చపలుండు” అనే విశేషణంలో తిక్కన సూచించాడు. 
అటు మాటలో (వాచికాభినయంలో) ఇటు చేతలో (ఆంగికాభినయంలో) దానినిప్రదర్శిస్తున్నట్లు తిక్కన చిత్రించి నాటకీయతను 
రక్తికట్టించాడు. 


4. కుతూహల ప్రకటనలో కూడా ఒక (క్రమాన్ని పాటించటం తిక్కన రసశిల్వ రహస్యం. వలచిన దాని పొందు 
పొందేటప్పుడు ఆమె మనసులో కూడ కుతూహలం ఉండాలని వలపుకాడు అనుకొనటం సహజం. ఆ కుతూహలం నాలుగు 
దశలలో ప్రకటితమౌతుంది. (1) చూపు, సిగ్గుతో కనురెప్పలు వాలి ఉన్న నాయిక ఆసక్తితో కళ్ళు అర్హ నిమీలితంగా తెరిచి తన 
సౌముఖ్యాన్ని తెలుపుతుంది. (2) అందమైన ముఖాన్ని సుముఖంగా చేసి తన మనసులోని రతిభావ సమ్మోదాన్ని చిరునవ్వు 
కాంతులతో తెలియపరుస్తుంది. (3) ఆ మీద మనసుతోపాటు మధురంగా మాటకూడా కలుపుతుంది. (4) ఆ తరువాత 
స్పర్శాదుల వలన కలిగే అనుభవాలను లీలలుగా (ప్రదర్శిస్తుంది. నాయిక (ప్రదర్శించే ఆ నాలుగు దశలను (క్రమంగా నాయకుడు 
చూస్తూ, నమీపిస్తూ, మాటలు రక్తితో వింటూ, కేలు కేలు కలుపుతూ రమిస్తాడు. వాటన్నింటిని భావనామయంగా ఊహిస్తూ 
కీచకుడు కళ్ళు తెరిచే కలలుకంటూ, ఆమెను ఆ కలలను నిజం చేయుమన్నట్టుగా అనునయించాడు. ఒక మదనావస్థలోని ఇన్ని 
అంతర్హశలను చిత్రించిన తిక్కన రసబ్రహ్మ. 


5. 'చూచుంజేరు' అను పాఠానికి “'చూచులోరు' అని పాఠాంతరం ఉన్నది. అదే ఉచితమైనదని కొందరి భావం. అది 
సరికాదు. కేరు అనే క్రియకు ఉత్సహించు, కుతూహలపడు, విజృంభించు, తిరస్కరించు, పరిహసించు-అనే అర్థాలున్నాయి. 
అందువలన దీనిని గ్రహిస్తే సందర్భశుద్ది లేకపోగా, విరుద్దార్థ స్ఫూర్తి కూడా కలుగుతుంది. కాబట్టి ప్రస్తుత పాఠమే (ప్రశస్తం. 

= ఆ థి టె యు ము 
(సంపా.) 


178 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇట్లు దాన తమకంబున వడిగొనుచు, నప్పు డయ్యంగన యింగితం బూహింప వెరవుమాలి మజియును. 46 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; తాను+అ= తనకుతానే (కీచకుడు); తమకంబునన్‌= మోహావేశంతో; వడిగొనుచున్‌= 
వేగిరపడుతూ; అప్పుడు= ఆ సమయంలో; ఆ+అంగన= ఆమె యొక్క; ఇంగితంబు= మనోభావాన్ని; ఊహింపన్‌= ఊహించటానికి; 
వెరవుమాలి= శక్తిలేక (ఉపాయంతోచక); మజీయును= ఇంకా (ఇట్టా పలికాడు). 


తాత్పర్యం: మోహవేశంతో వేగిరపడుతున్న కీచకుడు (ద్రౌపది మనస్సును తెలిసికొనే ఉపాయం తోచక (శక్తిచాలక) 
ఇంకా ఇట్టా అన్నాడు. 


సీ  'సుదతి! నీమై చక్కంజూచుట కోడెదం। గనుంబాటు వొరయునో యని తలంచి; 
మది( బొనర్షిన మాట మగువ! నీ పెంపున(। గుదిసి నా నాలుక తుదికి రాదు; 
పడంతి! నీ కరములు పట్టంగందివిరి శం। కించి వడంకెడు6 గేలు సూడు; 
నెటి నిట్టి దని యింతి! నీ నెమ్మనం బెన్ని। భంగుల నరసినం బట్టు వడదు ; 


తే. చెలువ! యింక నొక్కించుక సేపు నీ వ। నాదరంబున నెప్పటియట్ల యున్న 
మన్మథుండు సమయించిన మగుడ నన్ను[।; బడయవచ్చునె యెన్ని యుపాయములను?' 47 


ప్రతిపదార్థం: సుదతి!= మంచి దంతములు కలదానా!; కనుంబాటు= దృష్టిదోషం; పొరయునో+అని= తగులుతుందేమోనని; 
తలంచి= అనుకొని; నీ మై= నీ శరీరాన్ని; చక్కన్‌+చూచుటకున్‌= సూటిగా చూడటానికి; ఓడెదన్‌= జంకుతాను; మగువ!= ఓ 
వనితా; మదిన్‌= మనస్సులో; పొనర్చినమాట= పుట్టిన పలుకు; నీ పెంపునన్‌= నీ అధిక్యం వలన; కుదిసి= అణగిపోయి (ముడుచుకొని); 
నా; నాలుక తుదికిన్‌రాదు= నాలుక చివరిదాకా రాదు; పడంతి!= ఓ వనితా! నీ కరములు= నీ చేతులు; పట్టంగన్‌+తివిరి= 
పట్టుకొనాలని యత్నించి; శంకించి= జంకు గలిగి; కేలు= చేయి; వడంకెడున్‌= వణుకుతున్నది; చూడు!= ఇదిగో ఈ చేయి 
చూడుము!; ఇంతి!= ఓ వనితా!; నీ నెజ+మనంబు= నీ నిండు మనస్సు; నెజిన్‌= పూర్తిగా; ఇట్టిది+అని= ఇటువంటిదని; 
ఎన్నిభంగులన్‌+అరసినన్‌= ఎన్ని రకాలుగా ఆలోచించినా; పట్టు+పడదు= స్పష్టం కాదు; చెలువ!= ఓ అందమైనదానా!; ఇంకన్‌= 
ఇక మీద; ఒక్కించుకసేపు= కొంచెం సేపు; నీవు; అనాదరంబునన్‌= ఆదరం చూపకుండా; ఎప్పటి+అట్టు+అ+ఉన్నన్‌= ఎప్పటి 
వలెనే ఉంటే; మన్మథుడు; సమయించినన్‌= చంపివేస్తే; మగుడన్‌= తిరిగి; నన్నున్‌= (కీచకుని); ఎన్ని+ఉపాయములను= ఎన్ని 
ఉపాయాల చేతనైనా; పడయన్‌+వచ్చునె?= పొందగలవా? (లేదని భావం). 


తాత్సర్యం: ఓ సుందరీ! దృష్టిదోషం తగులుతుందేమోనని నీ మేని సౌందర్యాన్ని చూడటానికే జంకుతున్నాను. నీ 
ఆధిక్యం చూచిన తరువాత మాట్లాడాలన్నా నాలుక చివరిదాకా మాటలు రావటం లేదు. నీ చేతులు పట్టుకొనాలని 
ప్రయత్నించినా (నన్ను గ్రహిస్తావో లేదో అన్న) అనుమానంతో చేతులు వణుకుతున్నాయి. ఎన్ని రకాలుగా ఆలోచించినా 
అసలు నీ మనస్సు ఏమిటో నాకు అంతుపట్టటం లేదు. నీ విట్టాగే మరికొంత సేపు నన్ను అలక్ష్యం చేస్తే ఆ పాడు 
మదనుడు నన్ను మట్టు పెట్టుతాడు. అప్పుడు ఎన్ని ఉపాయాలతో యత్నించినా నన్ను నీవు తిరిగి పొందలేవు. 


నిశేషం: తిక్కన రచించిన గొప్ప పద్యాలలో ఇది ఒకటి. రచనా శిల్పం అనల్పం. 1. తిక్కన ఒక గొప్ప పద్యం రచించి దానికి 
ప్రతిగా అంతటి గొప్ప పద్యాన్ని మరొకటి (వాసి చూపించే (ప్రతిభ (ప్రదర్శించటం ఆయన నైజం. 'తలిగన్ను/గవకాంతి పొలుపార 
నించుక కనువిచ్చి చూచినం గాదె యబలి - అనే 45వ పద్యానికి సమాంతర (ప్రతి శిల్పంగా ఈ సీసాన్ని రచించాడు. సైరంధ్రికీ 
కీచకుడికీ భావసాజాత్యం, తాదాత్మ్యం ఉన్నట్టు కీచకుడు భావిస్తున్నట్లు ఈ పద్యంలో చిత్రించటం ఇక్కడ విశేషం. తిక్కనగా 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 179 
రన్నట్టు అతడి “తమకానికి” (46) ఇది నిదర్శనం. సైరంధ్రి కన్నెత్తి చూడదు - కీచకుడూ ఆమెను సూటిగా చూడలేదు. 
కారణాలు వేరు. కాని అవస్థలు సమం. ఆమె మాట్లాడదు-ఇతడి నోటామాట వెలువడదు. ఆమె లీలగా చేయి అందించదు. 
ఇతడూ చేయి వణకటం చేత అందించ((గహించులేడు. ఆమె తీరు ఎదుటివారు [గ్రహించటం కష్టం. అతడు ఆమె తీరునే కాదు 
తన తీరును కూడా వివేచించుకొనే స్థితిలో లేడు. సమానావస్థల ననుభవించేవాడు సానుభూతిని, సహానుభూతిని పొందాలి. కాని, 
సైరం(ధి అటువంటి ఆదరబుద్దిని (ప్రదర్శించటం లేదు. మన్మథావస్థల కన్నింటికి చివరిది మన్మథబాధతో మరణించటం. అది 
జరిగితే ఇరువురికి పొందు కలుగదు. అది జరుగక పూర్వమే ఉపాయాంతరం చేత సమాన ధర్మాన్ని అనుభవిస్తున్న తనను 
రక్షించుకొనటం సైరంధ్రి కర్తవ్యమని కీచకుడి విన్నపం. విరుద్ద రసభావ వ్యంజకాలైన సాత్మిక భావాలను (ద్రౌపది పాత్ర నాలంబనంగా 
ఇసక రి చిత్రించిన పద్యం (33) ఒకవైపు, కీచకుడి పాత్ర నాలంబనంగా నిర్మించిన పద్యం ఇక్కడ ఈ వైపు - సమాంతర రచనా 


కళాఖండాలు. 


2. తిక్కన తన రచనలోని మర్మాన్ని పరితలకు కొన్ని సంకేతాల ద్వారా వ్యాఖ్యల ద్వారా సూచిస్తుంటాడు. ఈ పద్యం 
తరువాతి వచనంలో తిక్కన “తన యభిలాషంబు తేటపడంబలికిన (48) అని సూచించాడు. అభిలాష - అనేది కోరిక అనే 
సామాన్యార్థమే కాదు. శృంగార రసపరమైన పారిభాషిక పదార్థాన్ని కూడా (ప్రకటిస్తుంది. శృంగారం సంభోగ విప్రలంభ భేదం చేత 
ద్వివిధం. వాటితో విప్రలంభ శృంగారం అభిలాష, ఈర్భ్యా, విరహ, (ప్రవాస కారణాలతో జనించి నాలుగు రకాలుగా రాణిస్తుంది. 
అభిలాష విప్రలంభానికి పూర్వరాగ విప్రలంభమని కూడా పేరు. తిక్కన ఈ పద్యంలో “అభిలాష ను స్పష్టంగా చిత్రించానని 
చెప్పటం గమనించదగింది. అంటే రతిభావావస్థ రసస్థితిని (ఉత్కటావస్థను, స్థాయిస్టితిని) అందుకొన్నదని ధ్వనింప చేస్తున్నాడు. 
దశవిధావస్థల నీ ఘట్టంలో చి(త్రిస్తున్నానని సూచించాడు. ఇది తిక్కన రసాభ్యుదయ శిల్పం. 


3. ఈ పద్యంలో ప్రౌఢమైన వ్యాజస్తుతి ఉన్నది. నిందచేత స్తుతిగాని, స్తుతిచేత నిందగాని స్ఫురింపజేయటం వ్యాజనింద. 
అది కవి(ప్రాఢోక్తిచేత గాఢతరం కావటం ఇక్కడ దర్శనీయం. ఇక్కడ పరోక్షంగా చేసింది ద్రౌపదీ సౌందర్యస్తుతి; ప్రత్యక్షంగా 
చేసింది తనకు మన్మధథావస్థ వలన ఏర్పడిన తొట్రుపాటు. అంటే ఆత్మ నింద. మరొకరకంగా చూస్తే కీచకుడు రసిక ప్రతిస్పందనను 
ప్రదర్శించి లలితుడివలె రాణించాడు. కాని, దానిని సైరంధ్రి అనాదరించటం చేత బూడిదలో పోసిన పన్నీరైపోతున్నది. కాబట్టి 
ఈరకంగా చూస్తే కీచకుడిది ప్రశంస; (ద్రౌపది పట్ట నింద. ఈ విధంగా విరుద్ద భావచిత్రణాన్ని అవిరుద్దంగా సాగించటం తిక్కన 
నేర్పరితనం. 


4. ఇందులో నాటకీయంగా 'గండంి అనే అంగం పోషించబడింది. ఒక పాత్ర అసంకల్పితంగా భావికథలో తనకు 
జరిగే ఒక కీడును తన మాటలలో ధ్వనింపచేస్తే గండమౌతుంది. ఈ పద్యంలో కీచక వచనాలన్నీ భావికథలో (ద్రౌపదీ భీములు 
పన్నే మాయోపాయం వలన అతడు పొందే విషాదాంతాన్ని ధ్వనింపచేస్తున్నాయి. 


5. తిక్కన 45వ పద్యంలో కుతూహలాన్నీ, ఇందులో అభిలాషనూ పోషించాడు. అభిలాషా విప్రలంభంలో చూడటంలో, 
పలకరించటంలో, కేలు పట్టటంలో, మనసు నరం చేసికొనటంలో మోహంవలన విఫలుడైనట్టు చిత్రించటం శృంగార రసాభాస 
చిత్రణ శిల్పం. (సంపా) 


వ. అని తన యభిలాషంబు తేటపడం బలికిన నబ్బోటి కలుషించియు, దుర్వారం బైన పరిభవ వికారంబు దో! 
పకుండ తన్నుందాన యుపశమించుకొని “వీడు దురభిమానియై యున్నవాండు, వేగిరపడుట వెరవుగాదు. 
ఎవెరవు తోడన తప్పించుకొనవలయు' నని తలంచి యతని కిట్లనియె. 48 


ప్రతిపదార్థం: అని; తన; అభిలాషంబు= కోరిక; తేటపడన్‌= స్పష్ట పడేటట్టుగా; పలికినన్‌= మాటలాడగా; ఆ+బోటి= ద్రౌపది; 
కలుషించియున్‌= కోపించినా; దుర్వారంబు+ఐన= వారింపశక్యంగాని; పరిభవ వికారంబు= అవమానం వలన కలిగిన వికారాన్ని; 


180 శ్రీమదాంధ్ర మహాభారతము 


తోయపకుండన్‌= బయటపడనీయకుండా; తన్నున్‌= తాన్‌+అ= తనను తానే; ఉపశమించుకొని= నిగ్రహించుకొని; వీ(డు= కీచకుడు; 
దురభిమాని+అయి= ఎవరిని లెక్కచేయని గర్విష్టి అయి; ఉన్నవాండు= ఉన్నాడు; వేగిరపడుట= తొందరపడుట; వెరవుకాదు= 
యుక్తం కాదు; వెరవు తోడను+అ= నేర్పుతోనే, ఉపాయంతో; తప్పించుకొనవలయును+అని; తలంచి= భావించి; 
అతనికిన్‌+ఇట్టు+ అనియెన్‌= అతనితో ఇట్టా అన్నది. 


తాత్సర్యం: కీచకుడు తన మనస్సులోని కోరిక బయటపడేటట్టు మాట్లాడటంతో ద్రౌపది కోపించి కూడా, ఆ భరించలేని 
పరాభవాన్ని బయటికి పొక్కనీయకుండా, తనను తాను నిగ్రహించుకొని, వీడు దురహంకారి అని తలచి, తొందరపాటు 
మంచిది కాదని, ఎట్లాగో నేర్పుగా తప్పించుకొనాలని అనుకొని అతడితో ఇట్లా అన్నది. 


క. 'నాయున్నబాము. దలంపవ;। యీ యొడ లీ చీర యిట్టి యేవపుంజందం 
బో యన్న! మదన వికృతిం। జేయు ననుట యెంతయును నిషిద్ధము గాదే! 49 


ప్రతిపదార్థం: ఓ+అన్న!= ఓ సోదరా!; నా+ఉన్న బామున్‌= నే నున్న కష్టపరిస్థితి; తలయవు+అ= నీవు ఆలోచించవు;ఈ+ఒడలు= 
ఈ శరీరం; ఈ+చీర= ఈ వస్త్రం; ఇట్టి= ఇటువంటి; ఏవము+చందంబు= అనహ్యామైన ఆకారం; మదన 
వికృతిన్‌+చేయున్‌+అనుట= మదన వికారం కలిగిస్తుందంటే; ఎంతయును= అధికంగా; నిషిద్ధము కాదే!= తగనిది కదా! 


తాత్సర్యం: 'ఓ అన్నా! కష్టాలలో ఉన్న నా పరిస్టితి నీ వూహించటం లేదు. నా మేను, నా కట్టు, బొట్టు, తీరు ఎంత 

లు "కవే ల లు 
అసహ్యంగా ఉన్నాయో ఆలోచించుము. ఈ పరిస్థితిలో కూడా నీకు మదనవికారం కలిగిం దనటం ఏమీ భావ్యం 
కాదు. 


విశేషం: 'ఆ-ఈఏ'లు (త్రికం. ఆ మూడు సర్వనామాలూ తెలుగులో నిర్దేశార్ణకాలే కాక, అనంత భావార్థకాలు. (ద్రౌపది తన 
మేనును, చీరను “ఈ” తో చూపుతూ చెప్పటం చేత శృంగార విభావ సౌందర్య రాహిత్యం స్ఫురిస్తున్నది. అన్న, అయ్య, అప్ప - 
అనేవి గౌరవ వాచకాలు. తనకంటె పెద్దవయసు కలవాడు అయితే అతడిని అన్నా అని పిలవటం తెలుగువారి అలవాటు. తనను 
వలచి విరహాన్ని ప్రకటిస్తున్న కీచకుడిని 'ఓ అన్న! అని బంధువాచకంతోనూ గౌరవవాచకంతోనూ పిలిచి తనను కామించటం 
ధర్మవిరుద్దమని ద్రౌపది పరోక్షంగా హెచ్చరించింది. (సంపా.) 


తే. చనునె యిమ్మాటలాడ సజ్జనుల కా(డు(। బుట్టువులతోడ నీవును బుట్టినాండ; 
వట్లుగాకయు హీనవంశాభిజాత । నై పతివ్రతనగు నన్ను నడుగం దగునె?' 50 


ప్రతిపదార్థం: సత్‌+జనులకున్‌= మంచివారికి; ఈ+మాటలు+ఆడన్‌= ఇటువంటి మాటలు పలుకటం; చనునె?= తగునా?; 
నీవును= నీవుకూడా; ఆండుంబుట్టువులతోడన్‌= ఆడపడుచులతో; పుట్టినాండవు= పుట్టావు; అట్టు+కాకయున్‌= అట్టా కాకపోయినా; 
హీనవంశ+అభిజాతను+ఐ= తక్కువ కులంలో పుట్టినదాననై; పతివ్రతన్‌= పతివ్రతను; అగు= అయిన; నన్నున్‌; అడుగన్‌+తగునె?= 
అడుగవచ్చునా? (కామంతో కోరవచ్చునా?). 


తాత్పర్యం: మంచివారు ఇటువంటి మాటలు మాటాడవచ్చునా? నీవా తోబుట్టువులు ఉన్నవాడివి. అందువలన అందరినీ 
ఆడుబడుచులుగా భావించి అసలే అట్టా మాట్లాడకూడదు. అది అట్లా ఉండగా, తక్కువ కులంలో పుట్టిన దాననూ, 
పతివ్రతనూ అయిన నన్ను ఇట్లా అడుగవచ్చునా?' 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 181 
విశేషం: అడుగుట అనేది అచ్చమైన తెలుగు భాష, కామ(క్రీడకు అని అర్థం. హీనవంశాభిజాత అనేచోట శ్లేష ఉన్నదని కొందరు. 
హీనవంశంలో పుట్టావని ఒక అర్థం. హీన!= ఓరీహీనుడా!; వంశ+అభిజాతను= సద్వంశంలో జన్మించినదానను; అనికూడా 
విరవవచ్చును. పాఠకులు ఈ చమత్కారం గమనించాలి. ఆ(డుపుట్టువులతో పుట్టినవాడవు అనటంలో నీ అప్ప చెల్లెండ్రను 
ఎవరైనా ఇట్లా అడిగితే ఏం చేస్తావు? -అనే హెచ్చరిక ఉన్నది. 


క. అని వీడంగంబల్కిన న । మృనుజాధము. డంత( బోక మదనోన్నాదం 
బున దన్ను నెదిరి నెటు(గక । వనితకు నిట్లనియె గారవంపు( బలుకులన్‌. 51 


ప్రతిపదార్థం: అని= అని పలికి; వీడ(గ(న్‌= వదలించుకొన్నట్టు; పల్కినన్‌= మాట్లాడగా; ఆ+మనుజ+అధము(డు= ఆ 
నీచమానవుడు, కీచకుడు; అంతన్‌+పోక= అంతటితో ఆగక; మదన+ఉన్మాదంబునన్‌= మన్మథోద్రేకంతో; తన్నున్‌= తనను; 
ఎదిరిని= ఎదుటివారిని; ఎజుంగక= తెలిసికొనలేక; వనితకున్‌= ఆకాంతకు; గారవము+పలుకులన్‌= మర్యాదగల మాటలతో; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: ఇట్లా స్పష్టంగా చెప్పినా కీచకుడు అంతటితో ఆగక, మన్మథావేశంతో (ద్రౌపది అభిప్రాయం తెలిసికొనలేక 
మర్యాదగా ఇట్టా అన్నాడు. 


విశేషం: 1. తిక్కన కీచకుడిపట్ల నరాధముడు (33వ) కీచకాధముడు (45) మనుజాధముడు (51) అని ముమ్మారు అధమ 
శబ్దం ప్రయోగించాడు. వివేకం లేనివాడు అనే అర్థం కావచ్చును. 2. వీడు= స్పష్టమగు-అని సూర్యరాయాంధ్ర నిఘంటువు 
పేర్కొన్నది. వదలించుకొనుట-అనే అర్థం సముచితం. 


సీ, “నెత్తమ్మిరేకుల మెత్తందనము దెచ్చి; యచ్చునం బెట్టిన ట్లంద మొంది, 
చక్రవాకంబుల చందంబు గొనివచ్చి । కుప్పలు సేసిన ట్లొప్ప మెటిసి, 
చందురు నునుంగాంతి కం దేర్చి కూర్చి బా । గునకు దెచ్చిన యట్లు కొమరు మిగిలి, 
యళికులంబుల కప్పు గలయంతయును దెచ్చి । నారు వోసిన భంగి నవక మెక్కి, 


తే. యంఘ్రతలములుం గుచములు, నాననంబు(, । గచభరంబును నిట్లున్న రుచిరమూర్తి 
యనుపమాన భోగములకు నాస్పదంబు । కాదె? యీ త్రిప్పు లేటికిగమలవదన?' 52 


ప్రతిసదార్థం: కమలవదన!= పద్మం వంటి ముఖం కలదానా!; నెత్తమ్మిరేకుల మెత్తందనము= చక్కని తామరరేకుల మృదుత్వాన్ని; 
తెచ్చి= తీసికొని వచ్చి; అచ్చునన్‌+పెట్టినట్లు= అచ్చుబోసినట్టు; అందము+ఒంది= అందమైన చందాన్ని పొంది; చక్రవాకంబుల 
చందంబు= చ(క్రవాకపక్షుల (గుండ్రని) తీరును; కొనివచ్చి= తీసికొని వచ్చి; కుప్పలు+చేసినట్టు= (రెండు) కుప్పలుగా పోసినట్టు; 
ఒప్పు+మెజసి= అందంతో (ప్రకాశించి; చందురు నునుకాంతి= చంద్రుని చక్కని కాంతిని; కందు= మచ్చను; ఏర్చి= వేరుచేసి; 
కూర్చి= అచ్చమైన కాంతిని ఒకచోట ్రోగుచేసి; బాగునకున్‌+తెచ్చిన+అట్టు= శుభ్రపరచి తీసికొని వచ్చినట్టుగా; కొమరు, 
మిగిలి= అందం అతిశయించి; అళికులంబులకప్పు= తుమ్మెదల సమూహాల నల్లదనం; కల+అంతయును= ఉన్నదంతా; 
నారు+పోసినభంగి= నారుపోసినట్టుగా; నవకము+ఎక్కి= నిగనిగలాడి; అం(ఘ్రితలములున్‌= అరికాళ్ళున్నూ; కుచములున్‌= 
స్తనాలున్నూ; ఆననంబున్‌= ముఖమున్నూ; కచభరంబును= ఒత్తైన కేశసమూహమున్నూ; ఇట్టు+ఉన్న= ఇంత బాగా ఉన్న; 
రుచిరమూర్తి= చక్కని రూపం; అనుపమానభోగములకున్‌= సాటిలేని సౌఖ్యాలకు; ఆస్పదంబు+కాదె= చోటు కాదా? ఈ త్రిప్పులు= 
ఈ డొంకతిరుగుళ్ళు; ఏటికిన్‌?= ఇంకా ఎందుకు? 


182 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్పర్యం: 'ఓ సుందరీ! తామర రేకుల మెత్తదనం తెచ్చి, అచ్చుపోశారో అన్నట్లు నీ అడుగులు అందంగా ఉన్నాయి. 
చక్రవాకపక్షుల గుండ్రనితనాన్ని పోగుచేసి కుప్పలు పోసినట్లు నీ స్తనాలు ఒప్పుగా ఉన్నాయి. చంద్రబింబంలోని కళంకాన్ని 
తొలగించి కాంతిని బాగుచేసి దాని అందాన్ని అతిశయింప జేసినట్టుంది నీ ముఖ సౌందర్యం. తుమ్మెదల నల్లదనాన్ని 
కుప్ప చేసి ప్రోగుపోసినట్టున్నది నిగనిగలాడుతున్న నీ కొప్పు. ఇంత అందమైన నీ సుందరరూపం సాటిలేని భోగాలను 
పొందటానికి తగినది సుమా! ఇక నీ కీ త్రిప్పట లెందుకు? 


విశేషం: 1. పాదాలు చిగురుటాకులతోను, స్తనాలు చక్రవాకాలతోను, ముఖాన్ని చంద్రుడితోను, కురులను తుమ్మెదల బారుతోను 
పోల్చటం కవి సమయం. ఇక్కడ తిక్కన ఈ నాలుగింటిని సీసపద్యంలో విశేషంగా చెప్పాడు. 


2. పాదాలు పద్మాలవలె పూజార్హాలు. చక్రవాకాలతో పోల్చడంతో స్తన సౌష్టవం కూడా తోస్తున్నది. కీచకుడు అవయవాల 
సొంపును పాదాల నుండి తలదాకా ఆపాదమస్తకం వర్షించాడు. చూపు పాదాల నుండి [క్రమంగా పైకి పాకింది. దేవతలను పాదాల 
నుండి మస్తకం వరకూ, మానవులను మస్తకంనుండి పాదాలవరకూ వర్లించటం అలవాటు. ఆమె మానవకాంత కాదని కీచకుడి 
అభిప్రాయం. 


తే. నీవు దుర్దాతిగామికి నీవ సాక్షి; పరసతీ సంగమున వచ్చు పాపమునకు 
నోరుతును గాని, సైరింప నోపం బచ్చ। విలుతు తూపుల తాంకున కలరుం బోండి!' 53 


ప్రతిపదార్థం: నీవు; అలరున్‌+పో(డి!= పువ్వువంటి మేనుగలదానా!; దుర్జాతి= నీచ జాతిదానివి; కామికిన్‌= కాకపోవటానికి; 
నీవు+అ= నీకు నీవే; సాక్షి= సాక్ష్యం; పరసతీ సంగమునన్‌= పరస్త్రీ సంభోగం వలన; వచ్చు, పాపమునకున్‌= కలిగే పాపాన్ని; 
ఓరుతును+కాని= సహిస్తాను గాని; పచ్చవిలుతు= మన్మథుని; తూపుల తాంకునకున్‌= బాణాల దెబ్బకు; సైరింపన్‌+ఓపన్‌= 
ఓర్చుకొనలేను. 


తాత్పర్యం: ఓ సుందరీ! నీవు నీచజాతి దానివి కాదనటానికి నీవే సాక్షివి. నేను పరస్త్రీ సాంగత్యం వలన కలిగే పాపాన్ని 
ఓర్చుకొనగలను కాని, మన్మథబాణాల తాకిడికి ఓర్చుకొనలేకున్నాను,” 


విశేషం: [ద్రౌపది హీనవంశాభిజాతను, పతివ్రతను అన్నదానికి ఇది కీచకుడి సమాధానం, దోషంలో గుణాన్ని భావించి ఆ దోషాన్ని 
కోరుకొనటం అనుజ్ఞాలంకారం. 


క్ర అను నప్పలుకుల కయ్యం । గన కోపము గదిరి 'నీచు గావున జంకిం 
చిన గాని మెత్తబడి పో? । డని మనమున. దలంచి యిట్టు లనియెం బెలుచన్‌. 54 
ప్రతిపదార్థం: అను+ఆ+పలుకులకున్‌= కీచకుడనే ఆ మాటలకు; ఆ+అంగన= ఆ (ద్రౌపది; కోపము= కోపం; కదిరి= కలిగి; 


నీచు= అల్పుడు; కావునన్‌= కాబట్టి; జంకించినన్‌+కాని= బెదిరిస్తే గాని; మెత్తంబడిపో(డు+అని= అంగీకరించడని; మనమునన్‌+తల( 
చి= మనస్సులో అనుకొని; పెలుచన్‌= పెద్ద ధ్వనితో గద్దిస్తున్నట్టుగా; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 
లు అ ౧ [౫] 


తాత్సర్యం: కీచకుడి మాటలకు ద్రౌపది ఎక్కువ కోపం చెందింది. 'వీడు నీచుడు కాబట్టి భయపెట్టితేగాని తొలగిపోడని 
భావించి గట్టిగా ఇట్లా చెప్పింది. 


విశేషం: [ద్రౌపది మానసిక పరిస్థితిని, ఆమె కోపస్వభావాన్ని కవి చెప్పబోతున్నాడు. నీచుడితో మాట్టాడదగిన విధంగా మాట్లాడితే 
కాని వాడు జంకడు. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 183 
ద్రౌపది కీచకునితో(. బరుష వాక్యంబులు నలుకుట (సం.4-13-28) 


శా.  'దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాపస్సుర 
ద్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్‌ మత్పతుల్‌ 
గీర్వాణాకృతు లేవు రిపు నిను దోర్లీలన్‌ వెసం గిట్టి గం 
ధర్వుల్‌ మానము. బ్రాణముం గొనుట తథ్యం బెమ్మెయిం గీచకా!' 55 


ప్రతిపదార్థం: కీచకా!= ఓ కీచకా!; మత్పతుల్‌= నా భర్తలు; దుర్వార= అణపరాని; ఉద్యమ= ప్రయత్నం గల; బాహువిక్రమరస= 
భుజ బలాతిశయసారం చేత; అస్తోక= తక్కువగాని; ప్రతాప= పరా(క్రమం చేత; స్పురత్‌= ప్రకాశిస్తున్న; గర్వ= గర్వంచేత; 
అంధ= కనులు మూతబడ్డ; 'ప్రతివీర= శత్రువుల యొక్క; నిర్మథన= వధించటమనే; విద్యాపారగుల్‌= విద్యను ఆసాంతం 
చదివినవారు; గీర్వాణ+ఆకృతులు= దేవతలతో సమానమైన రూపాలు కలవారు; గంధర్వుల్‌+ఏవురు= గంధర్వులైదుగురు; 
నినున్‌= నిన్ను; దోర్టీలన్‌= భుజబల విలానంతో; వెనన్‌+కిట్టి= అవలీలగా పట్టి; ఏ+మెయిన్‌= ఏ విధంగానైనా; 
మానమున్‌+(ప్రాణమున్‌+కొనుట= నీ పరువునూ;, ప్రాణాన్నీ హరించడం; తథ్యం= తప్పదు. 


తాత్సర్యం: 'ఓయి కీచకా! వారించటానికి వీలులేని భుజ బల పరా(క్రమం గలిగిన గర్విష్టులైన శత్రువుల నవలీలగా 
వధించే విద్యలో ప్రవీణులని ప్రఖ్యాతిగాంచిన ఐదుగురు గంధర్వులు నా భర్తలు. వారు ఇప్పుడే అవలీలగా నీ 
మాన(ప్రాణాలు హరిస్తారు సుమా! 


నిశేషం: 1. తిక్కన భారత రచనలో తెలుగువారి మక్కువ చూరగొన్న పద్య రత్నాలలో ఇది ఒకటి. తిక్కనే తన రచనకు తానే 
మురిసిపోయి విరాటపర్వంలోని ఈ అశ్యాసంలోనే మరల మరొకసారి (ద్రౌపదినోట పలికించి (172వ పద్యం) తన కీ పద్యం మీద 
ఉన్న అభిమానాన్ని ప్రకటించుకొన్నాడు. ఇట్టా తిక్కన పునరావృత్తి చేసిన రెండుమూడు వృత్తాలలో ఇది మొదటిది. అదీ దీని 
ఘనత! 


2. తెలుగులోని విమర్శకులు తిక్కన కవితను సమీక్షించేటప్పుడు ఈ పద్యాన్ని సాధారణంగా వదలిపెట్టరు. అందువలన 
అందరి (ప్రశంసలనూ స్మరించలేము కాని, ఈ శతాబ్ది మొదటిపాదంలో “'ఆం(ధ భారత కవితా విమర్శనము” (1929) అనే 
విలువైన (గ్రంథాన్ని రచించి, భారత విమర్శకు ఒక మంచి బాటను చూపించిన కీ.శే. కోదాడ రామకృష్ణయ్యగారి మాటలు 
ముందుగా స్మరించదగినవి. వ్యాఖ్యకు మంచి బాటలు వారి ఈ [క్రింది మాటలు: 


“ద్రౌపదికి బాగుగం గోపము గదిరినది. వీండు నీచుండు గావున జంకించిన గాని పోడని తలంచినది. ఆ స్థితిలో 
కీచకుని జంకించుటకును, (ద్రౌపదికి గదిరిన కోపమును వెలిపుచ్చుటకును తిక్కన యెట్టి గంభీరమగు శైలిని, దానికి. దగిన 
వృత్తము నవలంబించినాండో చూడుడు. శార్దూల వృత్తమును వాడినాడు. అందులో [ద్రౌపది - 'కీచకా' యని సంబోధించినది. ఓ 
యన్న' యను సమయము దాటినది గదా యిపుడు. అత్యంత గంభీరము, భయంకరమునగు 'దుర్వారోద్య' మేత్యాద్యతిదీర్భ 
సమాసముతో పాటు- “మత్పతుల్‌; గీర్వాణాకృతుల్‌; గంధర్వుల అను నీ హలంత పదములన్నియు నెదుటివానిని జంకించి 
యదల్చి వేయుటకు. దగినవియై యున్నవి. అవసరము కలిగినం గాని, తిక్కన ప్రాఢసంస్కృత దీర్హ సమాసములు వాడడు. ఈ 
సందర్భమున నీ పద్యమును ద్రౌపదిచే( బలికించి దానికంటెను గంభీరంబగు నామె స్వభావమును వెల్లడి చేసినాడు. మజియు 
నామె చెప్పందలచిన విషయమునంత ఒక్క పద్యముననే యిమిడ్చినా(డు. ఆ సంగ్రహ నైపుణ్యము. (brevity of expression) 
బరికింపుడు. ఇట్టి సమాసములనే కాక యీ శార్దూల వృత్తము సైతము తిక్కన చాల అరుదుగనే వాడినట్టున్నాడు...సంస్కృత 
మూలమున (ద్రౌపది ధర్మాధర్మ విచారణతో. గూడిన యొక్క ధర్మోపన్యాస మిచ్చినది...“గంధర్వాః పతయో మమ - తే త్వాం 
నిహన్యుః” అను దానికి గాను తిక్కనార్యు( డీ దుర్వారోద్యమేత్యాది పద్యమును రచించినాడు”. (ఆం(ధ్రకవితా విమర్శనము - 
పు. 289-290). 


184 శ్రీమదాంధ్ర మహాభారతము 


3..ఈ పద్యశిల్పాన్ని గురించి కీ.శే. డాక్టర్‌ పాటిబండ మాధవశర్మగారి వ్యాఖ్య గమనార్హం: “కీచక భర్భనమున (ద్రౌపది 
ప్రయోగించిన “దుర్వారోద్యమ” ఇత్యాది శార్దూల వృత్తము యొక్క నిర్మాణమునందు తిక్కన యద్భుతమైన శిల్పము (ప్రదర్శించెను. 
“విచ్చిన్నపాదం పూర్వార్జే ద్వితీయార్డే సమాసవత్‌ | శార్దూలం క్రీడితం భాతి విపరీత మతో£_ధమమ్‌” (సువృత్త తిలకము. 2.37) 
అని క్షేమేంద్రుని యుపదేశము. తిక్కన దర్శన మందుకు భిన్నముగా నున్నది. క్షేమేంద్రుడు అధమమని తెగడిన నిర్మాణమునే 
తిక్కన మహాశిల్పముగా నిచ్చట ప్రదర్శించెను. ద్రౌపదీ వాక్యము పూర్వార్ణమున అవిచ్చిన్న సమాసవంతము, ఉత్తరార్హమున 
అసమస్త పదము, విచ్చేద బహుళమునై యున్నది. కీచకుని నీచ ప్రసంగము వినివిని యెట్టును వాడా ప్రసంగమును మానడని 
నిశ్చయించుకొని చిరము నిరోధించుకొన్న (క్రోధమును (ద్రౌపది యొక్కసారిగా వాగ్రూపమున బహిర్గతము చేసినది. చిరవిరుద్ద 
(క్రోధ ప్రవాహముయొక్క యుద్గతి ఆరంభమున అత్యంత మోజోమయమగుట సహజము. ఆ యోజోలక్షణము అవిచ్చిన్న 
కల్గోలాయమాన ధారాపాతము. ఓజోవ్యయమునం (గ్రమముగ వాగ్విచ్చేదనము, (క్రమవర్హమాన (క్రోధాద్యుద్వేగ నిర్వహణమున 
శ్లేమేం[ద్రుని యుపదేశము గ్రాహ్యము. చిరనిరుద్ద క్రోధావేశము యొక్క హఠాద్యుత్రాంతియందు అది త్యాజ్యమే. తిక్కన 
నిర్మాణమే యిచ్చట ఉపాదేయ మగుచున్నది. పద్యమందలి స్థాయ్యక్షరము రేఫము. మూర్దన్యమైన రేఫము ఆగ్నేయము. అది 
(శ్రుతినికర్తన చిత్త సంతాపన శీలమని యభినవులు. అట్టి రేఫము బహువారావృత్తిచే స్థాయిత్వమును, ప్రాసాక్షరయోగముచే 
పుష్టిని పొంది పద్యమున దీప్తిని చక్కగా వ్యాపింపజేయుచున్నది. దంత్యత్వముచే కారిన్య లక్షణములయిన తవర్ణాక్షరములు 
అనువారి భావమున రేఫకృత దీప్తిని పోషించుచున్నవి. ప్రథమ ద్వితీయ తృతీయ పాదములందు వడి ఉకార అకార ఈకార 
యుక్తమై (ద్రౌపది వాక్యోచ్చారణము అనుదాత్త స్వరమున నారంభించి [క్రమముగ ఉచ్చస్వరత్వమును దాల్చ్బుచున్నదని 
సూచించుచున్నది. ప్రాసాక్షరమురేఫ పరసంయోగముచే ప్రాసాక్షరమురేఫ పరసంయోగముచే పరుషతరమై దారుపిండ ధర్మమును 
వ్యంజించుచున్నది. “దుర్‌” అన్న యుపసర్గము వాక్యారంభమునం దుండి కీచక దూషణరూప వాక్యోత్పత్తికి బీజత్వము 
ధరించుచున్నది. పూర్వపాదద్వయము హలంతత్వముచే తీక్ష్‌ణమై యున్నది. పద్యపూర్వ భాగమున సుదీర్హ సమాసము పాండవుల 
ప్రతివీర నిర్మథన విద్యాపారగత్వమును వ్యంజింపగా ఉత్తరార్హము భిన్నాంగమై భీమకృత కీచక మాన ప్రాణాంగ భంగ(క్రమమును 
ప్రత్యక్షము చేయుచున్నది. ఘోషాక్షర బాహుళ్యముచే పద్యమున గాఢత్వరూపమైన ఓజస్సు మూర్తీభవించుచున్నది. 


ఈ పద్యమున( దాను గావించిన శిల్పము తిక్కనకే మెచ్చుకొల్సి యుండవలయును. తాను కీచకుని భంగించిన 
తెణంగును భీమసేనునకు6 జెప్పు సందర్భమున దిక్కన ఈ పద్యమును యథారూపముగ ద్రౌపది ముఖమున బునరుక్తము 
చేసెను. భర్చనమాత్ర ప్రయోజనమైన (స్రెణ క్రోధమును - అమర్షను వ్యంజించుటకు శార్దూల వృత్త నిర్మాణ మెట్టుండవలెనో 
తిక్కన శిల్సించి చూపెను.” (ఆంధ్ర మహాభారతము: ఛందఃశిల్పము. పు-398. (సంపా 


తే.  అనుడు నత(డిట్టు లనియె 'నా యతుల బాహు । బలము. జెనయంగ భవదీయ పతుల కారు 
మూండులోకంబులందు నెవ్వాండు లేమి । నిక్కునం బింత నమ్ముము నీరజాక్షి!” 56 

ప్రతిపదార్థం: అనుడున్‌= అనగా విని; అతండు= కీచకుడు; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు; నీరజ+అక్షి!= పద్మాలవంటి 

కన్నులు కలదానా!; నా= నా యొక్క; అతుల బాహుబలమున్‌= సాటిలేని భుజశక్తిని; చెనయంగన్‌= ఎదిరించటానికి; 


భవదీయపతులు+అ= నీ భర్తలే; కారు= కాదు; మూండు లోకములందున్‌= (స్వర్గం, భూతలం, పాతాళం అనే) మూడు లోకాలలోనూ; 
ఏ+వాండున్‌= ఎవ్వడూ; లేమి= లేకపోవటం; నిక్కువంబు= నిజం; ఇంత= దీనిని; నమ్ముము. 


తాత్సర్యం: ఆమెమాటలు విని కీచకుడు ఇట్లా అన్నాడు. “పద్మాలవంటి కన్నులు కలదానా! నన్నైదిరించటానికి న్స్‌ 
భర్తలే కాదు, మూడులోకాలలో మరెవ్వరూ సమర్ధులు లేరన్నది నిజం. ఇది నమ్ముము”. 


విశేషం: కీచకుడి మదాంధత్వం ఇందులో తెలుస్తుంది. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 185 
వ. అనిన విని సైరంధ్రి సైరణ దక్కి ధిక్కరించి యిట్లనియె. 57 


ప్రతిపదార్థం: అనినన్‌, విని= అనగా విని; సైరంధ్రి= సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపది; సైరణ+తక్కి= ఓర్పు కోల్పోయి; ధిక్కరించి= 
ఎదిరించి; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నది. 
౧ oe 


తాత్సర్యం: అనగా విని సైరంధ్రి సహనాన్ని కోల్పోయి కీచకుడిని ఎదిరించి ఇట్లా అన్నది. 


క “చను జనదని చూడక యం । దని మ్రా(కులపండ్లు గోయం దలంచుట హితమే? 
మును చెడిన రావణాదుల । విని యెటు(గవె యెన్న(డును వివేకవిహీనా!' 58 


ప్రతిపదార్థం: వివేకవిహీనా!= ఓయీ వివేకం (బుద్ది) లేనివాడా!; చనున్‌+చనదు చూడక= ఇది తగింది, ఇది తగనిది అని 
ఆలోచించకుండా; అందని (మా(కుల= (ఎత్తుగా ఉండి) అందని చెట్ట యొక్క; పండ్డు+కోయన్‌+తలయట= పండ్లు 
కోయాలనుకొనటం; హితమే?= మేలా?; మును చెడిన= పూర్వకాలంలో చెడిపోయిన; రావణ+ఆదులన్‌= రావణాసురుడు 
మొదలైనవారిని గురించి; ఎన్నండును= ఎప్పుడుకూడా; వినిశ+ఎయింగవె?= వినలేదా? 


తాత్సర్యం: ఓయీ వివేకం లేని కీచకా! ఈ పని తగునా తగదా అని ఆలోచించక, అందని చెట్లకు కాసిన పండ్లు 
కావాలని కోరుకొన్నట్టుగా, దుర్లభాలైన వాటిని కోరటం మేలుగాదు. తొల్లి రావణాదులు ఇటువంటి కోర్కెలు కోరి 
చెడిపోయారని ఎన్నడూ వినలేదా? 

నిశేషం: 'అందని (మ్రానిపండ్లు' అనేది తెలుగు జాతీయం. అందని ద్రాక్షపండ్లు పుల్లన. పురాణగాథతో ప్రస్తుతాంశాన్ని మేళవించి 
ద్రౌపది హెచ్చరిస్తున్నది. రావణాదులవలె కీడు తెచ్చుకుంటావని చెప్పింది. త్రేతాయుగంలో రావణుడు (స్తీ వ్యామోహం చేత 
తాను తన వంశాన్ని కూడా నాశనం చేయటం ఇక్కడ (ద్రౌపది గుర్తుచేస్తున్నది. పరస్త్రీ వ్యామోహం ఎంతటి ఘోరాల పాలు 
చేస్తుందో తెలియజేసింది. అలం: లలితం; చెప్పదలచుకొన్న విషయాన్ని చెప్పకుండా దానితో సమానంగా మరో అప్రస్తుత విషయం 


చెప్పటం లలితాలంకారం. 


తే, ఇవ్విధంబునం బలికిన యింతి పలుకు । గాన నేరక తమ యప్పకడకు మగుడ 
నరిగి నెవ్వగ మనమున బిరిగొనంగ6। జిన్నంబోయిన మొగముతో సింహబలుండు. 59 
ప్రతిపదార్థం: ఈ విధంబునన్‌+పలికిన= ఇట్టా మాట్లాడిన; ఇంతిపలుకు= సైరంధ్రి మాటను; కాననేరక= తెలిసికొనలేక; తమ 


అప్పుకడకున్‌= తన అక్క వద్దకు; సింహబలు(డు= కీచకుడు; నెజ+వగ= మిక్కిలి దుఃఖం; పిరిగొనంగన్‌= ఆవహించగా; 
చిన్నబోయిన మొగముతోన్‌= వాడిపోయిన ముఖంతో; మగుడన్‌+అరిగెన్‌= మళ్ళీ వెళ్ళాడు. 


తాత్పర్యం: ఇట్లా మాట్లాడిన ఆమె మాటను అర్థం చేసికొనలేక సింహబలుడు మనసులో మిక్కిలి బాధ నిండిపోగా 
మొగం చిన్నబుచ్చుకొని తిరిగి తన అక్క దగ్గరికి వెళ్ళాడు. 


క. చని మదనాగ్ని జ్వాలలు । దనుకంగ నిట్టూర్పు గాడు దందడి నిగుడం 
దను నూరార్చ(గ సఖి దొర । కొనమికి వెనుంబడుచు. కీచకుం డా సతితోన్‌. 60 


ప్రతిపదార్థం: కీచకుండు= కీచకుడు; చని= వెళ్ళి; మదన+అగ్నిజ్వాలలు= విరహం అనే అన్ని యొక్క మంటలు; తనుకంగన్‌= 
పైకి రేగగా; నిడు+ఊర్పు గాడ్పు= నిట్టూర్పు సెగలు; దందడి నిగుడన్‌= మాటిమాటికీ (సాంద్రతతో) వ్యాపించగా; తనున్‌= 


186 శ్రీమదాంధ్ర మహాభారతము 


తనను (కీచకుడిని); ఊరార్పంగన్‌= ఊరడించటానికి, సఖి= సైరంధ్రి; దొరకొనమికిన్‌= అంగీకరించక పోవటం చేత; వెను( 
బడుచున్‌= వెనుకకు మరలి; చని= వెళ్లి; ఆ సతితోన్‌= సుదేష్షతో. 


తాత్పర్యం: కీచకుడు అట్టా వెళ్ళి మన్మథాగ్ని జ్వాలలు కాల్చివేయగా నిట్టూర్పులు దీర్హంగా విడుస్తూ, ద్రౌపది తన 
మాటకు అంగీకరించలేదనే పరితాపంతో మళ్ళీ వచ్చి సుదేష్లతో ఇట్లా అన్నాడు. 


వ. 'ఏనప్పుడు నీకుం జూపి యన్వయ నామధేయంబు లడిగిన యప్పాలంతి వలనం జిక్కి చిత్తం బుత్తల 
పడుచున్నయది; యిటమీ(ద నీవ యెటుంగు; దయ్యింతి యింతసేపు నీ చేరువనుండి యిప్పుడెట మెల. 
గె? నని యడిగిన విని, యతని వేగిరపాటు చూచి శిరఃకంపంబు సేయుచు సుదేష్ట నిజాంతర్గతంబున. 61 


ప్రతిపదార్థం: ఏన్‌+అప్పుడు= నేను వచ్చిన వెంటనే; నీకున్‌+చూపి= నీకు చూపించి; ఏను= నేను; అన్వయ నామధేయంబులు= 
వంశమూ, పేరూ; అడిగిన= (ప్రశ్నించిన; ఆ+పాలంతి వలనన్‌+చిక్కి= ఆ వనితపైన లగ్నమై; చిత్తంబు= మనస్సు; 
ఉత్తలము+పడుచున్‌+ఉన్న+అది= బాధపడుతున్నది; ఇటమీ(దన్‌= ఇకపైన; ఈవు+అ= నీవే; ఎజుంగుదు(వు)= తెలిసికొంటావు; 
ఆ+ఇంతి= ఆ వనిత; ఇంతసేపు= ఇంతకాలం; నీ చేరువన్‌+ఉండి= నీ దగ్గర ఉండి; ఇప్పుడు; ఎట మెలలాన్‌?= ఎక్కడికి 
వెళ్ళింది; అని, అడిగిన; విని; అతని= కీచకుడి యొక్క; వేగిరపాటు= తొందరపాటు; చూచి= గమనించి; సుదేష్ట; శిరః 
కంపంబు+చేయుచున్‌= తల ఆడిస్తూ; నిజ+అంతర్గతంబునన్‌= తన మనస్సులో. 


తాత్సర్యం: 'నే నప్పుడు నీకు చూపించి వంశాన్నీ, పేరునూ గురించి అడిగిన ప్రీమీది మోహంతో నా మనస్సు 
వేగిరపడుతున్నది. ఆపైన నీకే తెలుసు. ఆమె ఇంతవరకు నీ దగ్గరే ఉండి ఇప్పు డెక్కడికి వెళ్ళింది?” అని కీచకుడడిగాడు. 
అతడి తత్తరపాటు చూచి సుదేష్ణ తల ఊపుతూ మనస్సులో ఇట్లా అనుకొన్నది. 


విశేషం: శిరుకంపం ఒక సాత్తిక భావం. వితర్క సూచకం. తిక్కన నాటకీయ శిల్ప సంకేతం. (సంపా 


తే. 'రాగరసమగ్నుండయ్యె సైరంధ్రి. జూచి । యకట! దీన నింకేమి యపాయమగునొ? 
వలదు తగదన్న నుడిగెడు వాండె వీడు? మాయదైవమ! యే నేమి సేయుదాన? 62 


ప్రతిపదార్థం: వీ(డు= ఇతడు, కీచకుడు; సైరంధ్రిన్‌+చూచి= సైరంధ్రిని చూచి; రాగరసమగ్నుండు+అయ్యెన్‌= మోహమనే 
(వలపనే) నీటిలో మునిగాడు; దీనన్‌= ఇందువలన; ఇంకన్‌+ఏమి అపాయము+అగునా?= ఏమి కీడు జరుగుతుందో; వలదు, 
తగదు+అన్నన్‌= వద్దు, మంచిది కాదని చెప్పినా; ఉడిగెడు వా(డె?= మానుకొనే వాడుకాదు; మాయదైవమ!= ఓయి మాయలు 
కల్పించే భగవంతుడా!; ఏను+ఏమి, చేయుదానన్‌?= నేనేం చేసేది? 


తాత్పర్యం: సైరం(ధ్రిని చూచి కీచకుడు మోహపరవశుడైనాడు. దీనివలన ఏమి అపాయం కలుగుతుందో తెలియదు. 
వలదని వారించినా వీడు మానేవాడు కాడు (మాట వింటాడా?). భగవంతుడా! ఇప్పుడు నే నేమి చేసేది? 


విశేషం: ఈ పద్యంలో 'అకట!' అనే విచార సూచకమైన ఆశ్చర్యార్థకం మొదట గమనించ తగింది. సైరంధ్రిని చూచి రాగరసంలో 
కీచకుడు మునిగాడని (గ్రహించింది సుదేష్ల. అయితే విచార మెందుకు? సైరంధ్రి పరపురుషులను కోరని చిత్తవృత్తి కలిగినందుకా? 
అంతఃపుర స్త్రీల పట్ల రాణిమందిరంలో ఒక పురుషుడు అట్లా వ్యవహరించినందుకా? ఈ రెండు (ప్రశ్నలు ధర్మసంబంధులు. 
దీనికంటె ఆమెను కలవరపెట్టేది సైరంధ్రి భర్తల పరాక్రమం (ప్రథమాశ్యాసంలో 324,325 పద్యాలు గమనించాలి). నీచమతితో 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 187 
ఆమెను చూచినవాడిని హరిహరాదులు అడ్డం వచ్చినా ఆమె భర్తలు ఆ రాత్రిలోపే మట్టు పెట్టుతారట! వందలకొలది బంధువులున్నా, 
ఎంత శక్తిమంతుడైనా అతడు చావటం తప్పదట! సైరంధ్రి చెప్పిన ఆ మాటలు కీచకుడిపట్ట మరణమృదంగం వలె మనస్సులో 
మారుమోగి ఉంటాయి. ఆ గండాన్ని స్మరించి ఆమె “అయ్యో! అని బాధపడింది. అందుకే ఈ వలపు వలన కీచకుడికి ఎటువంటి 
అపాయం వస్తుందో అని భయపడింది. ఆ సంగతి అతడితో చెప్పటానికి వీలు లేదు. కాక, ఎట్టా చెప్పినా అతడు వినడు. 
దుర్విదగ్దుడు కావటం చేత ఒకరు చెప్పిన మాట వినడు. తనకు తోచదు. అందువలన ఆ పరిస్థితులలో ఆమె ఏమీ చేయలేని ఒక 
నిస్సహాయస్థితిలో నిలిచిపోయింది. అప్పటి ఆమె మానసికస్టితిని “మాయదైవమా!” అని దయనీయంగా అనటంలో తిక్కన 
ధ్వనింపచేశాడు. జరుగకూడనిది ఏదైనా జరిగినా, పొసగకూడనిది ఎక్కడైనా పొసగినా అది విధివైపరీత్యంగా భావించటం లోకసహజం. 
ఆ లోకవైపరీత్య భావానికి వాచికమైన ప్రతిస్పందన 'మాయదైవమా!' అనే తెలుగుజాతీయం. భావానుగుణమైన వాచికాభినయం 
ఈ పద్యంలోని రసశిల్పం. (సంపా.) 


వ. అయిన నా నేర్దుకొలంది. దగిన తెజింగున వారించి చూచెదంగాక!' యని యూహించి యిట్లనియె. 63 


ప్రతిపదార్థం: అయినన్‌= అయినప్పటికి; నానేర్చుకొలందిన్‌= నా శక్తి కొలదీ; తగిన తెజంగునన్‌= తగిన విధంగా; వారించి 
చూచెదన్‌+కాక!= సాధ్యమైనంతవరకు వద్దని చెప్పి చూస్తాను; అని; ఊహించి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నది. 


తాత్పర్యం: అయినా నా శక్తివంచన లేకుండా వద్దని చెప్పి చూస్తానని ఊహించి సుదేస్ల ఇట్లా అన్నది. 
per య - © ep 
నిశేషం: కీచకుడి జొద్దత్యం, తన భద్రత దృష్టిలో పెట్టుకొని మితిమీరకుండా సుదేస్ల ప్రవర్తించింది. 


సీ, “లలితంబు లగు మట్టియల చప్పు డింపార । నంచకైవడి నడ నల్ల వచ్చి, 
యెడ మేని నెత్తావి సుడియంగం బయ్యెద । సగము దూలించి పై మగుడం దిగిచి, 
సోలెడు నెలదీ(గె లీల గ్రాలుచు వింత । చెలువంబు దలకొన జేరి నిలిచి 
తెలిగన్ను(గవకు నెచ్చెలియైన లేన । వ్వొలయంగ సరసంపుం బలుకు పలికి, 


తే, మెటియు చెయ్వుల రాగంబు మెయికొనంగ । నెడంద నొగయించు మాటల నెలమి మిగుల 
నిన్ను ననురక్తి( గొలుచు నన్నెలంత లుండ । నీరసాకార సైరంధ్రి. గోరం దగునె?' 64 


ప్రతిపదార్థం: లలితంబులు+అగు= మనోహరమైన; మట్టియల చప్పుడు= కాలిమట్టెల శబ్దం; ఇంపు+ఆరన్‌= చెవికి ఇంపు 
కలిగించేటట్టు; అంచకైవడి నడన్‌= హంసనడకవంటి నడకతో; అల్లన్‌+వచ్చి= మెల్లగా వచ్చి; ఎడమేని నెత్తావి= సున్నితమైన 
శరీరపు మంచివాసన; సుడియంగన్‌= ప్రసరించగా; పయ్యెద= పైట; సగము తూలించి= సగభాగం విలాసంగా జార్చి; మగుడన్‌+తిగిచి= 
మళ్ళీ మీదికి లాగుకొని; సోలెడు ఎలదీలౌలీలన్‌= (వాలే లేత తీగవలె; |క్రాలుచున్‌= చలిస్తూ; వింత చెలువంబు= కొత్త అందం; 
తలకొనన్‌= కలిగేటట్టు; చేరి, నిలిచి= (ప్రక్కకు వచ్చి నిలబడి; తెలికన్ను(గవకున్‌= తెల్లని కన్నుల జంటకు; నెచ్చెలి+ఐన= చెలి 
అయిన (సైదోడయిన అని భావం); లేంతనవ్వు= చిరునవ్వు; ఒలయంగన్‌= వ్యాపించగా; సరసము+పలుకు= వలపు మాటలు; 
పలికి= మాట్లాడి; మెజయు చెయ్వులన్‌= (ప్రకాశించే (ప్రేమ చేష్టలలో; రాగంబు= వలపు; మెయికొనంగన్‌= కలుగగా; ఎడందన్‌= 
మనస్సును; సాగయించుమాటలన్‌= పరవశింపజేసే మాటలతో; ఎలమి= సంతోషం; మిగులన్‌= అతిశయించగా; నిన్నున్‌= 
(కీచకుడిని); అనురక్తిన్‌= (ప్రేమతో; కొలుచు= సేవించే; ఆ+నెలతలు+ఉండన్‌= ఆ కాంతలుండగా; నీరస+ఆకారన్‌= రసహీనమైన 
రూపం కలిగిన; సైరం(్రిన్‌= ఆ పూలుముడిచే దానిని; కోరన్‌+తగునె?= కోరటం భావ్యమా? 


188 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్పర్యం: అందమైన కాలిమట్టెల చిరుసవ్వడులు చెవికి, మనసుకు హాయి కలిగిస్తూ ఉండగా హంస నడకలతో 
మెల్లగా వచ్చి, సున్నితమైన శరీరపు సువాసన చుట్టుముట్టగా, పైట సగం జారిపోగా దానిని పైకి మరల సర్దుకొంటూ, 
గాలికి అటునిటు తూగే లేత తీగవలె ఒప్పారుతూ అబ్బురం కొలిపే అందం తొణికిసలాడేటట్టు దగ్గరగా చేరి 
నిలువగా, తెల్లని కాంతుల కనుదోయికి ఇష్టసఖి (సాటి) అయిన చిరునవ్వు చిలికేటట్లు వలపు మాటలు పలికి, ప్రదర్శించే 
ప్రతి చేష్టలోనూ మనసులోని వలపు ఒలకపోయగా, మనసును మరపించే మాటలతో ప్రీతిని పెంచేటట్లు నిన్ను 
అనురాగంతో సేవించే ఆ అందగత్తెలు (అంతమంది నీ ఇంట) ఉండగా (వారందరినీ వదలి), ఎటువంటి రాగరసాన్ని 
అందించలేని ఆకారం గల (నీరసాకార) ఈ సైరంధ్రిని కోరటంలో ఏమి న్యాయం ఉన్నది? 


విశేషం: మట్టెలతో నడచివచ్చే వనిత సామీప్యాన్ని కోరి ఆసక్తిని, పయ్యెదను జార్చుకొనే వనిత అభిలాషను, తీగవంటి మేనును, 
వింత సోయగాలతో ప్రదర్శించే లలితాంగి పొందును, తెలిగన్నుల కాంతితో చిరునవ్వును (ప్రదర్శిస్తూ వలపు మాటలు పలికే 
వనిత సౌముఖ్యాన్నీ, శృంగార చేష్టలు ప్రకటించే వనిత లీలావిభ్రమాన్నీ, మనసును మరపించే మాటలాడే వనిత పారవశ్యాన్ని 
ప్రకటిస్తారని సుదేష్ల చెప్పటం తమ్ముడి మనసు మరల్చటానికే! ప్రియుడికై బయలుదేరిన స్టితి నుండి అతడి పొందులో 
పరవశించేంతవరకు ఆరు రకాలైన (స్త్రీల మదన చేష్టలు ఈ సీసంలో చెప్పబడ్డాయి. ఒక్కొక్క చరణంలో వర్ణించబడిన వనిత 
ఒక్కొక్కరు వేరుగా ఉండవచ్చును. ఒక్క వనితలోని వివిధావస్థలు కావచ్చును. హావభావాలను అట్లా రసానుభవానికి అనుగుణంగా 
ఆవిష్కరించగలిగిన అందమైన ఆకారం కలిగినవారు కీచకుడికి ఎందరో ఉన్నారు. అత డప్పటికే దక్షిణ నాయకుడు. అతడి 
రసికతకు తగినంత రసికురాలు సైరంధ్రి కాదనీ (మనసులో వలపు లేనిదనీ) సుదేష్ల నచ్చచెప్పి అతడిని వారింపచేయటానికి 
ప్రయత్నించింది. కాని, కీచకుడి దృష్టికి సుదేస్ల మాటలు అపరిణతాలు, అనాదరణీయాలుగా తోచాయి. అది నిజం కూడా. 
ఇంతటి వర్లనం నిష్ఫలం కావటం అతడి రాగరసమగ్నతకు రమణీయ వ్యాఖ్యానం. సీసపద్య (ప్రథమ తృతీయ చరణాలలో 
ఉపమాలంకారం. ద్వితీయచతుర్ణ చరణాల్లో స్వభావోక్తి అలంకారం రచనకు వన్నె పెట్టుతున్నాయి. (సంపా.) 


వ. అనిన నప్పలుకులదెస ననాదరంబు సేయుచు నచ్చేడియం జూచి కీచకుం డిట్లనియె. 65 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; ఆ+పలుకుల, దెసన్‌= ఆ మాటల పట్ట; అనాదరంబు+చేయుచున్‌= లెక్క పెట్టక; కీచకుండు; 
ఆ+చేడియన్‌= ఆ సుదేష్లను; చూచి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: సుదేష్ల మాటలను లెక్క పెట్టక కీచకు డిట్లా అన్నాడు. 
క్ర “నా కొలువు వార కా; ర। న్నాకేశుం గొలుచు నంగనలలోనైనన్‌ 
లేకునికి నాకు దెల్లం । బా కొమ్మకు నీడు పోల్పనయ్యెడు సుదతుల్‌. 66 


ప్రతిపదార్థం: నా కొలువు వారు+అ= నా కొలువులోనివారే; కారు= కాదు; ఆ+నాక+ఈశున్‌= ఆ ఇంద్రుని; కొలుచు+ 
అంగనలలోన్‌+ ఐనన్‌= సేవించే (దేవ) వనితలలో కూడా; ఆ కొమ్మకున్‌= ఆ స్త్రీతో; పోల్పన్‌= పోల్చటానికి; ఈడు= సరి 
(అయిన); సుదతుల్‌= స్రీలు; లేక+ఉనికి= లేకపోవటం; నాకున్‌+తెల్లము= నాకు స్పష్టంగా తెలియును. 


తాత్సర్యం: సైరంధ్రితో పోల్చదగిన స్రీలు నా కొలువులోనే కాదు, ఆ ఇం(ద్రుడిసభలో కూడా లేరు. అది నాకు తెలుసు. 


విశేషం: అలం: కావ్యార్థాపత్తి. నాకేశుడిని కొలిచే (స్త్రీలలో కూడా లేరనటంవలన సేవించే స్రీలలలో ఇతర (స్రీలమాట వేరే చెప్పాలా? 
అని భావం కనుక కావ్యార్థాపత్తి. ద్రౌపది అపూర్వ సౌందర్యవతి అని కీచకుడి భావన. అట్టా చెప్పగలిగిన అనుభవజ్ఞుడు కూడా 
అతడు. (సంపా.) 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 189 
గండుమీలకుం బుట్టి కాము బాణములతో. । గలసి యాడెడు నట్టి కన్ను. గవయు, 
బిస కాండముల శిక్షంబెరింగి లేం దీంగల । మెచ్చక యున్నట్టి మృదు కరములు 
జిగురులతో సంధి సేసి యంబుజముల । పై నెత్తి చను నట్టి పదతలములుం 
గలకంఠములచేత6 గజిచిన విద్య వీ। ణల కిచ్చునట్టి తిన్నని యెలుంగు, 


(ఈక 


తే.  నత్తెటింగున రేఖయు, నవ్విధంబు । గరువ చందంబు, నమ్మెయి కలికితనము, 
నట్టి చెన్నును సైరంద్రియంద కాక । కలవె యొరులకు? నెటు(గక పలికి తబల! 67 


ప్రతిపదార్థం: గండుమీలకున్‌= పెద్ద చేపలకు; పుట్టి= జన్మించి; కామబాణములతోన్‌= మన్మథబాణాలతో; కలిసి+ఆడెడు+అట్టి= 
కలిసిమెలసి ఆడుకొనే; కన్నుగవయున్‌= కనుదోయి; బిసకాండముల శిక్షన్‌= తామరతూండ్ల శిక్షణలో; పెరిం౧= పెద్దవి అయి; 
లేంత+తీగల మెచ్చక+ఉన్న+అట్టి= లేత తీగలను మెచ్చని; మృదుకరములున్‌= మెత్తని చేతులు; చిగురులతోన్‌ సంధి+చేసి= 
చిగురుటాకులతో సఖ్యపడి; అంబుజముల పైన్‌+ఎత్తి= తామరల మీద యుద్దానికి; చను+అట్టి= వెళ్ళే; పదతలములున్‌= అరికాళ్ళు; 
కలకంఠముల చేతన్‌= కోకిలల చేత; కజచిన విద్య= నేర్చుకొన్న చదువు; వీణలకున్‌+ఇచ్చు+అట్టి= వీణలకు ఇచ్చే; తిన్నవి+ 
ఎలుంగున్‌= చక్కని కంఠస్వరం; ఆ+తెజంగున రేఖయున్‌= ఆ విధమైన ఆకార లక్షణం; ఆ+విధంబు= అటువంటి (సాటిలేని 
అని భావం); గరువచందంబున్‌= (ప్రాఢమైన చక్కదనం; ఆ+మెయి కలికితనమున్‌= ఆ విధమైన సౌందర్యం; అట్టి చెన్నును= 
అటువంటి (సాటిలేని) చక్కదనం; సైరం(ధ్రి+అందున్‌+అ= సైరంధ్రిలో మాత్రమే; కాక= కాకపోతే; ఒరులకున్‌= ఇతరులకు; 
కలవె= ఉన్నాయా? అబల!= వనితా! (సుదేష్టా!); ఎజుంగక= తెలియక; పలికితి(ఏ)= మాట్లాడావు. 


తాత్సర్యం: పెద్ద చేపలకు పుట్టి, మన్మథబాణాలతో కలిసి ఆడే కళ్ళూ, తామర తూళ్ళ శిక్షణలో పెరిగి లేత తీగల 
సౌకుమార్యం మెచ్చని చేతులూ, చిగురాకులతో చెలిమి చేసికొని పద్మాలపై దండెత్తే అరికాళ్ళూ, కోకిలల వద్ద నేర్చుకొన్న 
స్వరవిద్యను ఏణెలకు అందించే మెల్లని కంఠస్వరం, ఆ సాటిలేని రూపవైభవం, ఆ సాటిలేని గడుసుదనం, అటువంటిదే 
అయిన నేర్పరితనం, అంతటి చక్కదనం సైరంధ్రిలోనే ఉన్నాయి కాని ఇతర వనితలలో కనబడతాయా? (లేవని 
భావం). ఓ అమాయకురాలవైన అక్కా! నీవు ఈ విషయం గమనించకుండా మాట్లాడావు. 


విశేషం: 1. అలం: ఆర్టీ ఉపమ. (క్రమాలంకారం; కారణమాల. 


2. (ద్రౌపదీ సౌందర్య వర్షనంలో వాక్యగత పూర్ణ ఆర్టీ ఉపమాలంకారాన్ని తిక్కన సార్థకంగా వాడి ప్రాఢిని ప్రదర్శించాడు. 
“వలె” వంటి ఉపమావాచకాలు వాడకుండా ఆ అర్థాన్ని చెప్పే విశిష్ట పదాలతో వాక్యాల ద్వారా, సమాసాల ద్వారా, తద్దితాల ద్వారా 
ఆర్టీ ఉపమ రచనలో రాణిస్తుంది. భావుకుడైన వాడు ఈ అలంకారాన్ని సార్ధకంగా ప్రయోగిస్తాడు. సైరం(ధ్రీ సౌందర్య భావనంలో 
ఊహాలోకాలలో విహరిస్తూ, సుదేష్లకు తెలియని సౌందర్య విశేషాలను వివరించాలనే కీచకుడి తమకం ఈ అలంకారోక్తిని ప్రదర్శించి నట్లు 
రచించటం సార్థకశిల్సం. ఆర్టీ ఉపమ ధ్వనికి, అందులోనూ రసధ్వనికి ఎంతో ఉపస్కారకంగా ఉంటుందని లాక్షణికుల అభిమతం. 
దానికి ఈ తిక్కన పద్యం ఉచితోదాహరణం. 


3. సీసపాదాల పూర్వార్ణంలో ఉపమాలంకార ధ్వని పుట్టి, శిక్షంబెరిగి, సంధి చేసి, కజచినవిద్య - ఇవి ఉపమాద్యోతకాలు, 
సమానార్థకాలు. ఇక రెండుమూడు పాదాల ఉత్తరార్జాలలో ఉపమానాలకంటె ఉపమేయాలకు ఆధిక్యం చెప్పబడటం చేత 
వ్యతిరేకాలంకారం (మెచ్చని, పైనెత్తిచను= తిరస్కరించు); మొదటిపాదంలోని ఉత్తరార్థంలో కలసియాడు= సమానం - కాబట్టి 
ఉపమాధ్వని. నాల్గ్లవపాదం ఉత్తరార్థంలో - వీణలకు విద్యలేదు కాబట్టి వ్యతిరేకాలంకారధ్యని. 


190 శ్రీమదాంధ్ర మహాభారతము 

4. అలంకారధ్వని రసధ్వనిలో పర్యవసించే ఒక శిల్పప్రస్థానం ఈ పద్యంలో ప్రత్యక్షమౌతుంది. ఎత్తుగీతిలో సైరంధ్రి 
అందంలో రేఖ, గణువచందము, కలికితనము, చెన్ను-అనేవి (క్రమంగా పేర్కొనబడ్డాయి. ఇతరులయందు ఉండనివిధంగా ఒక 
ప్రత్యేకత, అపూర్వత వాటియందు చెప్పబడింది. ఆ నాలుగింటిలోని ఆ విశేషాలను నాల్లు సీసపద్యపాదాలలో వర్షించి తిక్కన 
క్రమాలంకారాన్ని లేదా యథాసంఖ్యాలంకారాన్ని పాటించాడు. అందులో మరొక చమత్కారం కారణమాలను పొదగటం. ఇందులో 
పూర్వపూర్వ ములకు ఉత్తరోత్తరాలు కారణాలైనట్టు నిబద్దించబడటం చేత కారణమాల రాణించింది. ఎట్టాగంటే - సైరంధ్రి 
అందం ముందుగా కన్నుగవలో రూపుతాల్ఫింది. అట్టా రూపుకట్టటానికి కారణం ఆమె కన్నులు గండు చేపలకు పుట్టటం, 
మదనబాణాలతో కలిసి ఆడటం. పుట్టి ఆటలాడుతున్న బాల్యం భావనామయం. గండుమీలకు పుట్టినాయంటే వాటి పోలిక కలిగి 
ఉన్నాయని కవిసమయం. మదనబాణాలతో కలిసి ఆడాయంటే చూపులు తూపులుగా ఉండటమే కాక కామభావకారకాలవి 
వ్యంగ్యం. ఆమె అందానికి ఒక తీరును కల్పించేది కన్నుగవ సౌందర్యమని భావం. సైరంధ్రి సౌందర్యంలోని రెండవగుణం 
సాటిలేని గరువతనం. ఆ గర్వం శిక్షణలో పెరగటం వలన, లేతగుణాన్ని మెచ్చలేకపోవు ప్రాథివలన ఏర్పడింది. (కారణమాల). 
ఆమె కోమలమైన చేతులు తామరతూండ్ల వద్ద శిక్షణతో పెరిగాయట. అంటే ఆ తామరతూండ్ల వలె కోమలత్యాన్ని (క్రమంగా 
అలవరచుకొని అందంతో అతిశయించాయన్నమాట. తామరతూండ్డు గరువచందాన్ని ప్రకటిస్తూ లేతీగలవలె రూపొంది వాటి 
కంటె మెత్తగా ఉండటం చేత వాటిని మెచ్చలేదట! అంటే తామరతూండ్లవలె, లేతతీగలవలె ఉన్నా వాటికంటె మిన్నగా మృదువులుగా 
ఉన్నాయని ధ్వని. గరువతనంతో లేదీగలను లెక్కచేయని సైరంధ్రి అందం చిగురాకులతో సంధి చేసిందట. ఆమె అరికాళ్ళు 
చిగురాకులతో సంధి (చెలిమి) చేసి పద్మాలపై దాడి చేసినట్టు ఉన్నాయట. అంటే చిగురాకుల వలె ఎర్రగా ఉండి పద్మాలకంటె 
అందంగా ఉండి ఆమె కలికితనాన్ని ప్రదర్శిస్తున్నాయన్నమాట! సైరం(ధ్రిమాట సౌందర్యం కోకిలవద్ద చదువు నేర్చుకొన్నదట! 
వీణలకు చదువు చప్పే సన్నని తియ్యని కంఠనాదంతో తన విలాసాన్నంతా (ప్రదర్శించిందట! కళ్ళనుండి కాళ్ళవరకూ ఆమె 
అందం ఒక (క్రమాభివృద్ది చెందినట్టు పుట్టి పరులపై దండెత్తి పోయేటంత కలికితనం సంపాదించింది. అది ఆంగిక సౌందర్యం 
తీరు. ఆమె మాటలు పంచమస్వర మధురం. వీణానాదానికి వంకలు తీర్చే గురుపీఠం. (ప్రత్యక్షరం మధురం-అని వర్షించి, 
సైరంధ్రి అందమే ఒక అందమైన వ్యక్తిత్వంతో పరిణతి చెందినట్టు - ఉపమానాలన్నీ క్రమంగా దానికి కారణమాలగా తోచేటట్టు 
చిత్రించటం తిక్కన అలంకారధ్వని రసధ్వనిలో పర్యవసింపచేసే కావ్యరసవిద్య. తిక్కనగారి గొప్ప పద్యాలలో ఇది ఒకటి. (సంపా.) 


వ. _ కావున నాయెలనాంగ నేమి యుపాయంబుననైన నన్నుం జేర్పవైతేని కందర్పదర్పంబున నలందురి వందుదు” 
ననిన నవ్వెలంది వెండియు నిట్లనియె. 68 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; ఆ ఎలనా6గన్‌= ఆ సైరంధ్రిని; ఏమి+ఉపాయంబునన్‌+ఐనన్‌= ఏ ఉపాయంతోనైనా సరే; 
నన్నున్‌= నాతో; చేర్చవు+ఐ(తివి+ఏని= చేర్చక (కూర్చక)పోతే; కందర్సదర్సంబునన్‌= మన్మథప్రతాప గర్వంచేత; అలందురి= 
కృశించి; వందుదున్‌= బాధపడతాను; అనినన్‌= అని అనగా; ఆ+వెలంది= ఆ సుదేష్ష్ర వెండియున్‌= మరల; ఇట్టు+అనియెన్‌= 
-ఈ విధంగా పలికింది. 


తాత్పర్యం: కాబట్టి, ఆ సైరంధ్రిని ఏ ఉపాయంతోనయినా సరే నాతో కలపకపోతే నేను మన్మథుడు మదించి వేసే 
బాణాలకు కృశించిపోతాను' - అని కీచకుడు అనగా సుదేస్ల ఇంకా ఇట్టా అన్నది. 
ac) E97 


తే. 'ఆయురైశ్వర్య కీర్తుల నపహరించు(। బరసతీ సంగమము; ధర్మపథమునందు( 
బర(గువారలు పరిహరింపంగ6గనియు । వినియు. దెలియవె యిది దుర్వివేక మగుట. 69 


ప్రతిపదార్థం: పరసతీ సంగమము= పరస్త్రీ పొందు; ఆయుః+ఐశ్వర్వ కీర్తులను= ఆయుస్సును, ధనాన్ని, పేరు ప్రఖ్యాతులను; 
అపహరించున్‌= నశింపజేయును; ధర్మపథమునందున్‌= న్యాయమార్గంలో; పరంగువారలు= ఒప్పెడువారు; పరిహరింపంగన్‌= 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 191 
వదలిపెట్టటం; ఇది= ఈ పని; దుర్వివేకము= దుర్చుద్ది; అగుట= కావటం; కనియున్‌, వినియున్‌, తెలియవె?= స్వయంగా 
చూచికాని, ఎవరైనా చెప్పగా వినికాని తెలిసికొనలేదా? 


తాత్సర్యం: 'పరస్రీతోడి పొందు ఐశ్వర్యాన్ని, కీర్తినీ, ఆయుస్సును నశింపజేస్తుందనీ, ధర్మపరులు దీనిని నిషేధిస్తారనీ 
నీవు ఎక్కడా చూచిగాని, వినిగాని ఎరుగవా? అది దుర్వివేకం అని తెలియదా? 


విశేషం: పరసతీ సమాగమం వలన ఆయువు, ఐశ్వర్యము, కీర్తి నశిస్తాయని భారతం (1-8-31) చెప్పుతున్నది. (శీలం వరభూషణమే). 


సీ, పతి యెటింగిన(దన ప్రాణంబుపై వచ్చు; నను భయంబున నుల్లమదరు చుండ, 
జనులు గాంచిన మానుషము దూలు€ దన కను । పుయిలోటమున మోము పుల్లగిలయగ, 
బోటికిందోంచినం బొలియు. దేకువ యను । వెగడున( జెయ్వులు వీడుపడంగ, 
బంధుల కగపద్దంబాయు నన్వయ మను । కలంక మై. జెమటలు క్రమ్ము దేర, 


తే.  గ్రీడదెసంగౌతుకం బురియాడ రతుల । చవులు గొనియాడ నేరని జార పొందు 
హృదయమున కింపు చేయమి నెటుక గలుగు । వారు దీని సుఖంబుగాం గోర రెందు. 70 


ప్రతిపదార్థం: పతి+ఎఆింగినన్‌= భర్త తెలిసికొంటే; తన ప్రాణంబు పైన్‌+వచ్చున్‌+అను= తన ప్రాణం మీదకు వస్తుందని; 
భయంబునన్‌= భయంతో; ఉల్లము+అదరుచుండన్‌= మనస్సు భయపడుతూ ఉండగా; జనులు కాంచినన్‌= ఇతరులెవరైనా 
చూస్తే; తనకు; మానుషము+తూలున్‌+అను= పరువుపోతుందనే; పుయిలోటమునన్‌= సంకోచంతో; మోము= ముఖం; పుల్లగిల6 
గన్‌= వెలవెలపోగా; బోటికిన్‌+తో(చినన్‌= చెలికత్తెకు తెలిస్తే; తేకువ= గౌరవం (మర్యాద); పొలియున్‌= నశిస్తుంది; అను 
వెగడునన్‌= అనే భయంతో; చెయ్వులు= విలాసచేష్టలు; వీడుపడంగన్‌= వదలిపెట్టగా; బంధులకున్‌+అగపడ్డన్‌= బంధువుల 
కంటపడితే; అన్వయము= వంశప్రతిస్ట్ర పాయున్‌+అను= పోతుందనే; కలంకన్‌= భయంతో; మైన్‌= శరీరమునందు; చెమటలు 
'క్రమ్ముదేరన్‌= చెమటలు పట్టగా; |క్రీడదెసన్‌= రతి (క్రీడలో; కౌతుకంబు= ఆసక్తి; ఉరియాడన్‌= చలించగా; రతుల చవులు= 
రతిరుచులు; కొనియాడనేరని= పొగడలేని; జారపొందు= రంకుటాలితో కలయిక, రంకుతనం; హృదయమునకున్‌= మనస్సునకు; 
ఇంపుచేయమిన్‌= పియంకలిగించదు కాబట్టి; ఎతుక+కలుగువారు= బుద్దిమంతులు; దీని సుఖంబు= జారసుఖాన్ని; 
ఎందున్‌+కోరరు= ఎన్నడూ కోరరు. 


తాత్సర్యం: జారశ్చంగారంలో (రంకుతనంలో) పాల్గొనే వనిత పురుషుడి హృదయానికి సంతోషాన్ని కలిగించలేదు. 
భర్త తెలిసికొంటే తన ప్రాణంమీదకే వస్తుందని ఆమె గుండె గడగడలాడుతూ ఉంటుంది. జనాలకు తెలిస్తే 
పరువుపోతుందనే భయంతో ఆమె ముఖం వెలవెలబోతుంది. చెలికత్తెకు తెలిస్తే అవమానం కలుగుతుందనే భయంతో 
ఆమె విలాస చేష్టలు ప్రదర్శించలేకపోతుంది. బంధువులకు తెలిస్తే వెలివేస్తారనే భయంతో ఆమె మనసు వికలమై 
చెమటలు పట్టుతాయి. రతి క్రీడా సమయంలో కూడా మనస్సు బాధపడుతుండటం వలన ఆసక్తిని చూపలేక రతిలోని 
రుచులను అనుభవించలేదు. కాబట్టి జారిణీ స్త్రీ సాంగత్యం మనస్సుకు ఉల్లాసకరం కాదని తెలివిగల వారు దాని 
కప్పుడూ దూరంగా ఉంటారు. 


వ. అదియునుంగాక. 71 


తాత్సర్యం: అంతేకాక. 


192 శ్రీమదాంధ్ర మహాభారతము 
క. బలవిక్రమ సంపన్నులు । గల రేవురు దానిపతులు గంధర్వులు; వా 

రల6దలంబిన నా చిత్తము । దలశెడు; నది యేల నీకు.దమ్ముండ! చెపుమా! 72 
ప్రతిపదార్థం: దాని పతులు= ఆమె భర్తలు; గంధర్వులు= గంధర్వలోకం వారు; బలవి(క్రమ సంపన్నులు= బలపరాక్రమం 
అధికంగా గలవారు; ఏవురు+కలరు= ఐదుగురున్నారు; వారలన్‌+*తలంచినన్‌= వారిని తలచుకొంటే; నా చిత్తము= నా మనస్సు; 


తలశెడున్‌= కలవరపడుతున్నది; (కాబట్టి) తమ్ము(డ!= ఓ తమ్ముడా; నీకున్‌; అది= ఆమె పొందు; ఏల చెపుమా!= ఎందుకు 
చెప్పుము. 


తాత్సర్యం: బలోపేతులైన దాని భర్తలు గంధర్వులు ఐదుగురున్నారు. వారిని తలచుకొంటేనే నా మనస్సు కలత 
పడుతున్నది. ఒరే తమ్ముడా! దాని ధ్యాస నీకెందుకు చెప్పుము. 


విశేషం: గంధర్వులు, బలవి(క్రమ సంపన్నులు ఐదుగురు అని చెప్పి భయపెట్టాలని చెప్పిచూచింది. తమ్ముడా! అని ప్రియంగా 
సంబోధించింది. 


తే. కాని తెరువునంబోయిన( గలుగునయ్య! । బ్రదుకు? చవి యెంతయైన నపథ్యములకు 

వేడ్క సేయుదురయ్య వివేకు? లెవ్వి । ధమున నా బుద్ధి వినవయ్య తమక ముడిగి.” 73 
ప్రతిపదార్థం: కాని తెరువునన్‌= చెడుత్రోవలో; పోయినన్‌= పోతే; (బ్రతుకు= జీవితం; కలుగున్‌+అయ్య!= కలుగదు; 
చవి+ఎంత+ఐనన్‌= ఎంతటి రుచి(ఆసక్తి) ఉన్నను; వివేకులు= బుద్ధిమంతులు; అపథ్యములకున్‌= హితము కానివాటికి; 
వేడ్క+చేయుదురు+అయ్య?= ఉబలాటపడతారా నాయనా?; తమకము+ఉడిగి= మోహాన్ని వదలిపెట్టి; నాబుద్ది= నను 
చెప్పేమాటలు; వినవయ్య!= వినుము. 
తాత్సర్యం: చెడుబాటలో సాగితే బ్రతుకు నిలిచేనా? హితం కాని పనులు ఎంత రక్తిని కలిగించినా బుద్ధిమంతులు 
వాటిని కోరరు. కాబట్టి నా మాట విని ఏ విధంగానైనా సరే నీ మోహాన్ని మానుకొనుము.” 


విశేషం: ఎంత అందంగా ఉన్నా పరసతీ వ్యామోహం వివేక లక్షణం కాదు. తమకంలో ఉన్న నీవు నా మాటలు వినుమని సుదేష్ల 
చనవుగా పలికింది. 


క. అనవుడు నమ్మాటలు దన । మనమునకు సహింపరామి మల్లడిగొనుచున్‌ 

మనసిజ పరతంత్రత ని । ట్లని పల్కె సుదేష్టతోడ నత దుద్దతుండై. 74 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని అనగా; ఆ+మాటలు= ఆమె చెప్పిన పలుకులు; తన మనమునకున్‌= కీచకుని మనస్సునకు; 
సహింపరామిన్‌= ఓర్చుకోలేనివి కావటంచేత; అతండు= కీచకుడు; మల్లడి+కొనుచున్‌= పరితపిస్తూ; మనసిజ పరతం(త్రతన్‌= 
మన్మథునికి లోబడియుండుటచేత; ఉద్దతు(డు+ఐ= గర్వించినవాడై; సుదేష్ణతోడన్‌= సుదేస్లతో; ఇట్టు+అని పలికెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 
తాత్పర్యం: సుదేస్ల చెప్పిన మాటలు కీచకుడి మనస్సుకు ఓర్వరానివైనాయి. మన్మథ పారవశ్యంలో బాధపడుతూ 
అతడు గర్వంగా సుదేష్లతో ఇట్టా అన్నాడు. 

బం ౧ 

విశేషం: మనసిజ పరతంత్రత - పదప్రయోగం జౌచిత్యవంతం. మన్మథుడు (ప్రవేశించిన మనస్సులో మరొకరు (ప్రవేశించటం 
కష్టం. అందుకే కీచకుడి కా మాటలు రుచించలేదు. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 193 

మ.  'వనితా! యే నొక పల్కు పల్మెద( జతుర్వారాశి మధ్యంబునన్‌ 

ఘనబాహాబల మొప్ప నన్ను నెదురంగా నొక్కండున్‌ లేమి యె 

వ్వనికిం దెల్లము గాదె! దాని మగలన్‌ వజ్రాహతిం గూలు శై 

ల నికాయం బన మద్దుజాసమదలీలన్‌ గీ టడంగించెదన్‌. 75 
ప్రతిపదార్థం: వనితా!= ఓ సుదేష్టా!; ఏను+ఒక పల్కుపల్కెదన్‌= నేనొక మాట చెప్పుతాను; చతుర్‌+వార్‌+రాశి మధ్యంబునన్‌= 
నాలుగు సముద్రాల నడుమగల భూమిమీద; ఘనబాహాబలము= గొప్పవైన భుజాల బలం; ఒప్పన్‌= ఒప్పగా; నన్నున్‌+ఎదురంగాన్‌= 
నన్నెదిరించటానికి; ఒక్కండున్‌ లేమి= ఒక్కడు కూడా లేకపోవటం; ఎవ్వనికిన్‌+తెల్లము కాదె?= ఎవరికి తెలియదు? (అందరికీ 
తెలుసుకదా!); దాని మగలన్‌= ఆమె భర్తలను; మత్‌+భుజాసమదలీలన్‌= నా భుజబల గర్వంయొక్క విలాసంతో; వ(జ్ర+ఆహతిన్‌= 
వజ్రాయుధంతో కొట్టటం వలన; కూలు= పడిపోయే; శైలకాయంబు= పర్వత సముదాయమో; అనన్‌= అన్నటు; 
గీటు+అడంగించెదన్‌= కూల్చివేస్తాను. 


తాత్సర్యం: 'ఓ సుదేష్టా! నాలుగు సముద్రాల మధ్యలో ఉన్న ఈ నేలపై నా బాహుబలాన్ని ఎదిరించి నిలువగలవాడు 
లేడని అందరికీ తెలుసు కదా! వజ్రాయుధం దెబ్బతో కూలిన పర్వతాలో అన్నట్టు నా భుజబలంతో దాని భర్తలను 
కూలి వేస్తాను. 
విశేషం: అలం: ఉత్రేక్ష ఉపమానం యొక్క తాదాత్యమును ఉపమేయమునందు సంభావించటం ఉత్రేక్ష. ఇంద్రుడు తన 
వజ్రాయుధంతో పర్వతాల రెక్కలను ఛేదించటం పురాణ ప్రసిద్దం. అట్లా వజ్రాయుధపాతంతో పడిపోయిన పర్వతాలో అన్నట్టు 
సైరం(ధ్రీ భర్తలను చంపుతాననటం అలంకారం. సింహబలుడు తన అక్కను 'వనితా! - అని సంబోధించటం ద్వారా జొద్దత్యం 
వెల్లడయింది. 
ఉ. బుద్దులు సెప్పుటెల్ల నటు వో విడు; మెమ్మెయి నైన సౌఖ్యసం 

సిద్ది యొనర్చు నాకు; నెడ సేసినందాపము రూపుమాపు; నా 

వృద్దియ కోరుదేని 'నవివేకివి నీ' వని నన్నుని ట్లసం 

బద్ధములైన వాక్యములు పల్కక వే పిలిపింపు కోమలిన్‌.' 76 
ప్రతిపదార్థం: బుద్దులు చెప్పుట+ఎల్లన్‌= నీతులు చెప్పటమంతా; అటు+పోవిడుము= అట్టా వదలివేయుము; ఏ+మెయిన్‌+ఐనన్‌= 
ఎట్లాగైనా; నాకున్‌= (కీచకుడికి) సౌఖ్యసంసిద్ది= ఆమెపొందువలని సుఖాన్ని; ఒనర్పు= కలిగించుము; ఎడచేసినన్‌= ఆలస్యం చేస్తే; 
తాపము= మన్మథతాపము, విరహబాధ; రూపుమాపున్‌= (నన్ను) నాశనం చేస్తుంది; నా వృద్ధి-+అ= నా ఉన్నతినే; కోరుదు(వు)+ఏనిన్‌= 
కోరేదానివైతే; నీవు= (కీచకుడా, నీవు); అవివేకివి= బుద్దిహీనుడవు; అని= అని అంటూ; అసంబద్దములు+ఐన= అసంగతాలైన; 
వాక్యములు= మాటలు; పల్కక= ఆడక; కోమలిన్‌= ఆ సుకుమారిని; వే పిలిపింపు= త్వరగా పిలువనంపుము. 


తాత్సర్యం: నీవు నాకు బుద్దులు చెప్పటం మానివేయుము. ఏదో ఒక ఉపాయంతో నాకు ఆమెను పొందే సౌఖ్యాన్ని 
కలిగించుము. ఆలస్యం చేశావంటే నేను మన్మథ తాపంతో మరణిస్తాను. కాబట్టి నీవు నిజంగా నా మేలునే కోరేదానివైతే 
'నీవు అవివేకివి అంటూ అసంగతాలైన మాటలతో నన్ను నిందించక, శీఘ్రంగా సైరంధ్రిని పిలిపించుము.” 


విశేషం: వనితా! అని గర్వంగా పలికి ఇప్పుడు హెచ్చరిస్తున్నాడు. 


194 శ్రీమదాంధ్ర మహాభారతము 
తే. అనుచు దైన్యంబు నొందెడు నాననంబు । తోడ దిగ్గన లేచి యత్తోయజాక్షి 
చరణ పీఠంబుకడం జక్కంజాంగి మొక్కి యున్న నద్దేవి కనుగొని చిన్నంబోయి. 77 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని అంటూ; దైన్యంబున్‌+ఒందెడు= దీనత్వం పొందే; ఆననంబుతోడన్‌= ముఖంతో; దిగ్గనన్‌ లేచి= 
వెంటనే లేచి; ఆ+తోయజాక్షి= ఆ సుదేష్ట యొక్క; చరణపీఠంబుకడన్‌= అడుగుపీటవద్ద; చక్కన్‌+*చాంగి మొక్కి= నిలువునా 
సాష్టాంగపడి; ఆ+దేవి= ఆ సుదేష్లను; కనుంగొని= చూచి; చిన్నబోయి= మొగం చిన్నబుచ్చుకొని. 


తాత్సర్యం: అని మాట్లాడుతూ ముఖంలో దీనత్వం ఉట్టిపడేటట్లు వెంటనే లేచి ఆ సుదేష్ణ పాదాలు పెట్టుకొనే పీటవద్ద 
నిలువునా పడి సాష్టాంగ నమస్కారం చేసిన ఆ కీచకుడిని చూచి సుదేష్ష చిన్నబోయి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: కీచకుడు మూర్చుడు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు - అనే రకం. దాసుడి తప్పులు దండంతో సరి - అని అక్కను 
ప్రసన్నురాలిని చేసికొనటానికి ఇది ఒక్కటే (బ్రహ్మాస్త్ర మనుకొన్నాడు. సప్తవ్యసనాలలో 'వెలది” ని ముందుగానే చెప్పారు. కీచకుడు 
వ్యసనపరుడు. కామాతురాణాం న సుఖం న లజ్ఞా' అన్న సూక్తి కీచకుడి వర్తనంలో నిజమైనది. 


ఉ. 'ఆవలవచ్చునాపదల కన్నిటి కోర్పి లతాంగి గూర్చి కా 
కీ వెడ మాటలన్‌ మరల; దెన్ని విధంబుల( జూపి చెప్పినం 
గావల మైన వీండు తగు కార్యము వట్టునె? వీని కెమ్మెయిం 
జావు నిజంబు మన్మథునిశాత శరంబులనైన నక్కటా!' 78 


ప్రతిపదార్థం: ఆవలన్‌= తర్వాత; వచ్చు+ఆపదలకున్‌= వచ్చే కష్టాలకు; అన్నిటికిన్‌+ఓర్చి= అన్నీ భరించి; లతాంగిన్‌+కూర్చికాక= 
సైరంధ్రిని అతనితో కలిపికాక; ఈ వెడమాటలన్‌= ఈ వట్టి మాటలతో; మరలండు= మనసు మరల్చుకోడు; కావలము+ఐన 
వీండు= కండకావరం కలిగిన వీడు; ఎన్ని విధంబులన్‌= ఎన్ని రకాలుగా; చూపి, చెప్పినన్‌= నిరూపించి చెప్పినా; తగు కార్యము= 
తగిన పనిని; పట్టునె?= చేపట్టుతాడా?; అక్కటా!= అయ్యో!; వీనికిన్‌= కీచకుడికి; ఏ+మెయిన్‌= ఏ విధంగానైనా; మన్మథునిశాత 
శరంబులన్‌+ఐనన్‌= మన్మథుడి యొక్క వాడి అయిన బాణాలతోనైనా; చావు= చావటం; నిజంబు= తథ్యం (తప్పదని భావం). 


తాత్పర్యం: 'తర్వాత ఎన్ని ఆపదలు వచ్చినా, ప్రస్తుతానికి సైరంధ్రిని వీడికి కూరిస్తే తప్ప, వట్టి మాటలతో తృప్తిపడి 
తిరిగిపోయేటట్టు లేడు. మిక్కిలి గర్వం గలవాడు కావున ఎంతచెప్పినా మంచిమాటలు (గహించలేడు. వీ డెట్టాగూ 
సైరంధ్రి భర్తలచేత కాకపోయినా, మదనబాణాలచేతనైనా చావటం నిజం.” 


నిశేషం: 1. అక్కపట్ట ఉన్న చనవుతో కీచకుడు అడుగుతున్నాడు. తమ్ముడిపట్ట ఉన్న మమకారంతో సుదేష్ణ ఆలోచిస్తున్నది. 
వలదన్నా మానని గర్వాంధుడు సింహబలుడు. అతడి చావు రాసిపెట్టినట్టున్నది. అయితే అది సైరంధ్రి భర్తలవలననా? మన్మథుడి 
బాణాల వలననా అనేదే ప్రశ్న. మన్మథుడి వలన చనిపోతే దానికి కారకురాలు సుదేష్ట మరొక రకంగా అయితే కీచకుడే బాధ్యుడు. 
(సంపా.) 


2..కావలము= పాపము. ఇయ్యది కీచకునికి విశేషణము గానం గావలము గలవాడని చెప్పవలయును. కావలము 
కీచకు(డని చెప్పునప్పుడు కీచకుండు కావలము కలవాండు గాని కావలము కాండు కనుక దాత్సర్యము పాపంగమిచే. గావలము 
గలవాడను నర్థము లక్షణచే వచ్చునని భావము. మహాకవులు మిక్కుటముగ కలవాండను నర్థమునం గావలమని ధర్మధర్ముల 
కభేదముగా వాడుచుండుటయు. గలదు. “తేజసస్తు న వయస్సమీక్ష్యతే” - ఇచ్చట తేజసః (మహాకవి కాళిదాసు) అనలా నెక్కువ 
ప్రతాపము గలవానికని ధర్మధర్ముల కభేదము చెప్పికొనక తప్పదు” (కీ.శే. పళ్ళె పూర్ణ (ప్రజ్ఞాచార్యులు : విరాటపర్వ టిప్పణి). 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 195 
క. అని మనమున దలపోయుచు(। దన తమ్ముని నల్లనెత్తి దందడి దొరంగం 
జనుదెంచు నశ్రుపూరము । కను(గవలో మ్రింగికొనుచు. గామిని పలికెన్‌. 79 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; కామిని= సుదేష్టు మనమునన్‌+తలపోయుచున్‌= మనస్సులో అనుకొంటూ; తన తమ్మునిన్‌= 
తన తమ్ముడైన కీచకుడిని; అల్లనన్‌+ఎత్తి= మెల్లగా ఎత్తి; దందడి తొరంగన్‌= వేగంగా కారటానికి; చనుదెంచు= వచ్చే; అశ్రుపూరము= 
కన్నీళ్ళధారను; కనుంగవలోన్‌= కనుదోయిలో; (మంగికొనుచున్‌= అణచుకొంటూ; పలికెన్‌= మాట్లాడింది. 


తాత్సర్యం: ఆ విధంగా మనస్సులో అనుకొంటూ కీచకుడిని లేవనెత్తి ధారలుగా పొంగివచ్చే కన్నీళ్ళను కనుదోయిలో 
కుక్కుకొంటూ సుదేష్ల మాట్లాడింది. 


విశేషం: 1. తిక్కన సాత్మిక భావాలను సందర్భోచితంగా విస్తరించి నాటకీయతను రక్తి కట్టిస్తాడు. వెనుకటి పద్యంలో భావసంఘర్షణలో 
సుదేష్ల మథనపడింది. సింహబలుడి చావు నిజం. అది తేలిపోయింది. అతడి కోరిక కాదంటే అతడి చావుకు తాను కారకురాలౌతుంది. 
కాని ఆమెకు తమ్ముడిమీద అలవిమాలిన మమకారం. జానంటే - ఆమె అంతఃపుర ధర్మాన్నీ, ఇచ్చిన మాటనూ తప్పినట్టాతుంది. 
దానికితోడు కీచకుడి చావుకు పరోక్ష కారణమౌతుంది. ఆమె స్థితి 'ముందు నుయ్యి - వెనుక గొయ్యి'వలె తారసిల్లింది. కీచకుడు 
ఏవిధంగానైనా సైరంధ్రిని కూర్చుమంటాడు. ఏవిధంగా కూర్చయత్నించినా అతడి చావు తప్పదని ఆమెకు తెలుసు. అందువలన 
వలపు కారణంగా తమ్ముడు చనిపోతాడన్న తీవ్ర వేదన ఆమె కన్నులలో ధారాపాతంగా జారే కన్నీరును కలిగించింది. కాని, ఆ 
భావగాంభీర్యాన్ని, ఆమె మనసులోని బాధను అతడు (గ్రహించలేడు. అయినా, తమ్ముడు. అందువలన ఆప్యాయంగా అతడిని 
పైకి లేపింది. కళ్ళనీళ్ళు (మింగికొన్నది. అంటే నిగ్రహించుకొన్నది. ధారలుగా కారటానికి సిద్దమైన కన్నీరును ఆపుకొనటం ఇందలి 
అభినయాంశం. అనిశ్చితమైన ఆవేదన నుండి ఆమె ఒక నిశ్చిత స్థితికి వచ్చిందని రసధ్వని. యొక్కుతున్న తమ్ముడికి అక్కగా 
మాట్లాడ నిశ్చయించటం ఆంగికాభినయంలో అ(శ్రువు అనే సాత్తిక భావం చేసే ధ్వని. తరువాతి పద్యంలో వాచికాభినయం 
వ్యక్తం కాబోతున్నది. తిక్కన రచనలో రసాభ్యుదయ శిల్పం క్రమ పరిణామ రమణీయం. (సంపా.) 


ఆ. _ 'ఇంతదలరనేల? యెమ్మెయినైనను । కొమ్మ నలవరించి కూర్చు టరుదె? 
యుమ్మలంబు దక్కియూటటతోడ నీ । వేగు; మసలవలవ దింక నిచట. 80 


ప్రతిపదార్థం: ఇంత+తలరన్‌+ఏల?= ఇంతగా చింతపడటమెందుకు? ఏ+మెయిన్‌+ఐనను= ఏవిధంగానైనా; కొమ్మన్‌= ఆమెను 
అలవరించి= సానుకూలపరచి, అంగీకరించేటట్లు చేసి; కూర్చుట= నీకు పొందుకలిగించటం; అరుదె?= కష్టమా?; ఉమ్మలంబు= 
విరహతాపాన్ని; తక్కి= వదలిపెట్టి; ఊణటతోడన్‌= కుదుటితనంతో; నీవు+ఏంగు= నీవు వెళ్ళుము; ఇంకన్‌= ఇక మీదట; ఇచటన్‌= 
ఇక్కడ (అంతఃపురంలో); మసలవలవదు= ఆలస్యం చేయవద్దు. 

తాత్సర్యం: 'ఎందుకు ఇంతగా చింతిస్తావు? ఎట్టాగైనా సైరంధ్రిని ఒప్పించి నీతో పొందు కల్పించటం ఆసాధ్యమేమీ 
కాదు. మనసులోని వేదన వదలి నీవు ఊరటపొంది ఇంటికి వెళ్ళిపొము శ? ఇక్కడ మసలవద్దు.” 


విశేషం: సుదేష్ల నిపుణురాలు. కీచకుడిని ఊరట పరచకపోతే ఆ (ప్రదేశాన్ని వీడిపోడు. మొదట అతడిని తిరిగి పంపాలి. ఆ 
ఉపాయం అతడికి నచ్చేటట్టు ఉండాలి. రాబోయే పద్యం దానికి తార్కాణం. 


క. ఆసవమున కని నీదు ని। వాసమునకు దివములో నవశ్యంబును నే 
నా సుదతిం బుత్తెంతు ని । జాసక్తి ఫలింప( గొణిలు మభిమత కేళిన్‌.” 81 


196 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ఆ సుదతిన్‌= ఆ సైరం(ిని; ఆసవమునకున్‌+అని= మద్యానికని (మద్యం తెచ్చే మిషతో అని భావం); నీదు 
నివాసమునకున్‌= నీ ఇంటికి; దివములోన్‌= పగటిపూట; అవశ్యంబును= తప్పకుండా; పుత్తెంతున్‌= పంపుతాను; నిజ+ఆసక్తి= 
నీ కోరిక; ఫలింపన్‌= సమకూరేటట్టు; అభిమతకేళిన్‌= ఇష్టమైన (క్రీడను; కొఅలుము= పొందుము. 


తాత్పర్యం: నేను ఈ రోజు ముగిసేలోగా మద్యం తీసికొనిరమ్మని సైరంధిని నీ మందిరానికి తప్పక పంపుతాను. 
అప్పుడు నీ యిష్టం ప్రకారం విలాసంగా నీ కోరిక నెరవేర్చుకొనుము.” 


విశేషం: 1. సుదేస్ల మాటలను తిక్కన మూలంలోకంటె సందర్భోచితంగా మార్చాడు. 
“పర్వణి త్వం సముద్దిశ్య సురామన్నం చ కారయ । తతైనాం ప్రేషయిష్యామి సురాహారీం తవాన్తికమ్‌॥ 
తత్ర సంప్రేషితా మేనాం విజనే నిరవగ్రహే | సాన్యయేథా యథాకామం సాన్యమానా రమేద్‌ యది॥ 
(సం.4.14.5-6) 


పండుగనాడు కీచకుడు సుదేష్లకొరకు రుచ్యమైన ఆహారాలను, మద్యాలను తయారుచేయించాలట! వాటిలో సురను 
తెప్పించుకొనే నెపంతో సుదేష్ల సైరంధ్రిని కీచకుడి మందిరానికి పంపుతుందట! ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు అతడు ఆ ప్రాంతంలో 
జనులెవ్వరూ లేకుండా చూచుకొనాలట! ఎటువంటి ఆటంకాలూ లేని తావును ఎన్నుకోవాలట! అక్కడ అతడు తన కోరికమేరకు 
ఆమెను ఒప్పించాలట. ఆమె ఇష్టపడితే ఆమెతో భోగించాలట! - ఇది మూలంలో సుదేష్ణ చెప్పిన వ్యూహం. తెలుగులో అది 
మారింది. ఎప్పుడో వచ్చే పండుగకొరకు సుదేష్త ఆగలేదు. ఆ పగలు తెల్లవారే లోపల పంపుతానన్నది. తెచ్చేది సుర కాబట్టి అన్నం 
వండవలసిన పనిలేదు. పండుగే లేదు కాబట్టి పంచభక్ష్యపరమాన్నాల (ప్రసక్తి తెలుగులో రాలేదు. కీచకుడు తయారుచేసిన ఆసవాలూ, 
వాటి నంజుళ్ళూ సుదేష్ట కోరిక మీద చేసినవి కావు. అతడి వలపు తెలపటానికి చేసినవి మాత్రమే. సైరంధ్రి కీచకుడి మందిరానికి 
వెళ్ళినప్పుడు ఆమె నతడు ఒప్పించాలనీ, అంగీకరిస్తేనే ఆమెను పొందాలనీ సూచించింది. ఆ మాటలు తెలుగులో లేవు. ఆమె 
నంగీకరింపచేసే బాధ్యత తెలుగు భారతంలో సుదేష్ల తీసికొన్నది. ఈ మార్పులో ఒక లోతైన ఆలోచన సుదేష్ల మనసులో 
ఉన్నట్టు తిక్కన చిత్రించాడు. ముందు ముందు అది ఆవిషృతమౌతుంది. వ్యాసుడి సుదేష్టకంటె తిక్కన సుదేష్ట గడుసరి. 
(సంపా.) 


2. దినము : దినము అని పాఠాంతరము; నిజశబ్బానికి యుష్మదర్హము, అస్మదర్థమూ రెండూ తిక్కన వాడాడు. 
(విరాటపర్వం 2-263) 


కీచకుండు ద్రౌపదియందలి మోహంబున( బరితపించుట (సం. 4-14-7) 


వ. అనిన విని కీచకుండు ముదిత హృదయుండయి నిజసదనంబునకుం జని వివిధ మధురసంబు లొనరించి, 
సముచిత ఖాద్యంబులు సమకట్టి, తత్తదేశంబు విజనంబు గావించి, యొక్క రమ్యస్థలంబుననుండి 
పాంచాలివలని తగులు చిత్తంబు నుత్తలపటుపం దలరి నెవ్వగల కగపడి తలపో(తలకుం జొచ్చి దుర్విదగ్గుండు 
గావున నమ్ముగ్ధకుం దన సన్నిధిం గామ వికారంబు వుట్టుట గలుగ భావించుచు. 82 

ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని సుదేష్ల చెప్పగా విని; కీచకుండు; ముదిత హృదయుండు+అయి= సంతోషించిన మనస్సు 


గలవాడయి; నిజసదనంబునకున్‌= తన మందిరానికి; చని= వెళ్ళి; వివిధ మధురసంబులు= అనేక రకాలైన మద్యాలను, ఒనరించి= 
తయారుచేసి; సముచిత ఖాద్యంబులు= వాటికి తగిన తినుబండారాలను; సమకట్టి= సిద్ధపరచి; తద్‌+(ప్రదేశంబు= ఆ స్థలాన్ని; 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 197 
విజనంబు+కావించి= జనులు లేనట్టుగా చేసి; ఒక్క రమ్యస్థలంబునన్‌= ఒక మనోహర (ప్రదేశంలో; ఉండి; పాంచాలివలని= 
ద్రౌపదిపట్లగల; తగులు= మోహం; చిత్తంబున్‌+ఉత్తలపణుపన్‌= మనస్సును ఉద్వేగపరచగా; తలరి= చలించి; నెజ+వగలకున్‌= 
మిక్కిలి చింతలకు; అగపడి= లోనై; తలపో(తలకున్‌+చొచ్చి= పరిపరివిధాలైన ఊహలలో (ప్రవేశించి (మనసు చొప్పించి); 
దుర్విదగ్టుండుకావునన్‌= అవివేకి కావటం వలన; ఆ+ముగ్టకున్‌= ఆ ముద్దరాలికి, ఆ సైరంధికి; తన సన్నిధిన్‌= తన ఎదుట 
దగ్గరగా ఉన్న వేళలో; కామవికారంబు+పుట్టుట= (ఆమెలో) కామ (రతి) భావం పుట్టటం; కలుగన్‌= సాక్షాత్తు కంటిముందు 
కనపడుతున్నట్టు అనుభవిస్తున్నట్టు; భావించుచున్‌= తన్మయత్వంలో తనలో తాను ఊహించుకొంటూ. 


తాత్పర్యం: సుదేష్ల మాటలకు సంతోషపడి తన మందిరానికి వెళ్ళి పలురకాలైన మద్యాలను, వాటి కనుగుణంగా తినే 
భక్ష్యాలను సిద్ధపరచి, ఆ మందిరపు చుట్టుపక్కల జనం లేకుండా చేసి, ఒక మనోహర ప్రదేశంలో కూర్చుండి, అవివేకి 
కావడం వలన సైరంధ్రి తన దగ్గరకు చేరినట్టు, (తన దర్శనస్పర్శనాదులవలన) ఆమెలో మన్మథభావాలు రేకెత్తినట్టు, 
అవి తన కన్నులకు కనపడుతున్నట్టు, తన్మయత్వంలో భావించి ఆ భావనలో రమిస్తూ - (ఇట్లా అనుకొన్నాడు.) 


విశేషం: ఈ సన్నివేశం అమూలకం. తిక్కన ప్రతిభాజన్యమైన రమణీయ రంగ పరికల్పనం. ఇందులో కీచకుడు భావుకుడుగా, 
రసికుడుగా, శృంగారనాయక లక్షణ విశిష్టుడుగా పరితలకు పరిచయమౌతాడు. భావి శృంగారనాయకులకు వెలుగుబాట చూపిస్తాడు. 
తిక్కన కవితా శిల్ప్వమంతా ఇతడి నోట పుక్కిటపట్టించినట్లు సన్నివేశం మధురంగా చిత్రించబడింది. విచిత్ర మేమంటే- ఇది 
భౌతికరంగం కాదు: భావనాలోకంలో సాక్షాత్తూ ప్రత్యక్షంగా అనుభవిస్తున్నట్లు కాల్పనిక, స్వాప్నిక దర్శనం వలె భాసించే రంగం. 
సంకల్పం అనే మదనావస్థలో ఇదొక మధురతరంగం. (సంపా.) 


సీ. 'కేలిమైనొక్కట లీలం గ్రేళ్ళుజికెడు । వాలుగు సోగల నేలుదెంచి, 
కరువలి సుడియమి( గందక చెన్నొందు । నెజివిరితమ్ముల నుక తెగడి, 
బెడంగొంద౦ దుడిచి మై దొడసిన వలరాజు । వాలిక తూపుల( దూల( దోలి, 
పొలపంబు మెటిసి దిక్కుల. గాంతి పూరించు । క్రొక్కారు మెజుంగుల నుక్కడంచి, 


తే. తనవిలోచనములు నాదు మనము నాయి । కొనంగ నయ్యింతి నను గనుంగొనియె, నాత్మ 
గ కొనియె, రాగ రసమున( గడలుకొనియె । మదన వికృతి బయల్పడ నుదిలకొనియె. 83 


ప్రతిపదార్థం: ఆ+ఇంతి= ఆ సైరంధ్రి; లీలన్‌= విలాస చేష్టతో; కేలిమైన్‌= (క్రీడగా; ఒక్కటన్‌= ఒక్కసారిగా; క్రేళ్ళు+ఉటికెడు= 
ఎగిరిపడే; వాలుగుసోగలన్‌= వాలుగ చేపల పొడవును; ఏలు+తెంచి= తగ్గించి; కరువలి= గాలి; సుడియమిన్‌= వీచకపోవటం 
వలన; కందక= వాడిపోక; చెన్ను+ఒందు= అందంగా వెలిగే; నెజ విరి తమ్ములన్‌= నిండుగా వికసించిన కమలాలను; ఉజుక= 
లెక్కపెట్టకుండా; తెగడి= తిరస్కరించి; బెడంగు+ఒందన్‌= అందం కలిగేటట్టు; తుడిచి= శుభ్రంచేసి; మైన్‌+తొడసిన= ఆకారాన్ని 
కడిగిన; వలరాజు వాలికతూపులన్‌= మన్మథుని వాడిబాణాలను; తూలన్‌+తోలి= తిరస్కరించి; పొలపంబుమెజసి= కాంతి 
జిగేలుమని; దిక్కులన్‌+కాంతిపూరించు= దిక్కులను వెలుగుతో నింపివేసే; (క్రొత్త+కారుమెణు(గులన్‌= వర్షాకాలపు తొలికారు 
మెణుపుల యొక్క; ఉక్కు+అడంచి= గర్వం పోగొట్టి; తన విలోచనములు= సైరం(ధి కనులు; నాదు మనమున్‌= నా మనస్సును; 
ఆంచికొనంగన్‌= ఆకట్టుకొనగా; ననున్‌+కనుంగొనియెన్‌= నన్ను చూచింది; ఆత్మన్‌+కైకొనియెన్‌= మనస్సు హరించింది; 
రాగరసమునన్‌= వలపురసంతో; కడలుకొనియెన్‌= ఉప్పొంగింది; మదనవికృతి= రతిభావం; బయల్పడన్‌= బయటపడేటట్టు; 
ఉదిలకొనియెన్‌= వేగిరపడుతుంది (ఉత్తలపాటు పొందుతుంది.) 


198 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్సర్యం: 'విలాస (క్రీడగా ఒక్కసారి పైకి కుప్పించి ఎగిరే వాలుగ చేపల పొడుగరితనాన్ని శాసించి ఆ సైరంధ్రి తన 
చూపులతో నా మనస్సును దోచుకొనేటట్లు నన్ను చూచింది; గాలి కొట్టకపోవటం చేత చెక్కుచెదరకుండా నిలిచి 
అందాలను విరజిమ్మే వికసించిన పద్మాలను తిరస్కరించేటట్లు చూచి నన్ను లోబరచుకొన్నది; అందం అతిశయించేటట్లు 
శుభ్రం చేసి బాగా కడిగిపెట్టిన మన్మథుడి వాడి బాణాలను ఓడించిన చూపులతో చూచి నన్ను రాగరసంలో పొంగులు 
వారేటట్టు చేసింది. కాంతి మిరుమిట్టు కొలిపేటట్లు దిక్కులనిండా మెరిసే తొలకరి మెరుపుల గర్వాన్ని అణచిన చూపులతో 
మదనవికారం ప్రకటితమయ్యేటట్టు చూచి నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. 


విశేషం: అలం: [క్రమాలంకారం. మాలోపమ. 1. సీసపద్యపాదాలలోని చూపుల లీలలతో ఆమె సాధించిన వలపు చర్యలు ఎత్తుగీతిలో 
వరుసగా చెప్పబడ్డాయి. వాటితో (క్రమంగా అన్వయం కలిగింది. కాబట్టి (క్రమాలంకారం లేదా యథాసంఖ్యాలంకారం. 


2. ఇందులో సైరంధ్రి చూపుల విలాస వైభవం వర్లితం. అది మాలోపమాలంకారంలో ప్రదర్శితం. చేపలవలె విశాలంగా 
ఉండి వాటికంటె లీలావిలాసంలో మిన్న అయిన చూపులు మనసును ఆకర్షిస్తాయి. ఆకర్షించి ఆమె కీచకుడి వద్దకు సమీపిస్తుంది. 
గాలికి కదలని పద్మాలవలె తదేకదృష్టితో వికసించిన పద్మాలవంటి కన్నులను అతడిమీదనే నిలిపి అభిలాషను వ్యక్తం చేస్తుంది. ఆ 
చూపులు అతడి హృదయాన్ని కైవసం చేసుకొంటాయి. అంటే నాయిక కౌగిలికి సమీపించిందని భావం. కడిగి తుడిచి వాడిచేసిన 
మదన బాణాలకంటె వాడి అయిన చూపులను ఆసక్తితో ప్రసరించి అతడిని కన్నులతో జుర్రుకొంటుంది. ఆ చూపులు అతడిని 
రాగరసంలో ముంచితేలుస్తాయి. తొలకరి మెరుపులవంటి కాంతి తళతళలను మించిన వెలుగులు వెదచల్లే చూపులతో చూస్తూ 
మనసులోని రతి కోర్కెను (ప్రదర్శిస్తూ అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దూరంగా చూచినది మొదలు మదన ప్రీతి కలిగించేవరకు 
ఒక శృంగారనాయిక (ప్రసరించే చూపుల విలాసవైభవాలను, త(త్రభావాలను మాలోపమాలంకారంతో ఆవిష్కరించిన ఈ పద్యం 
కీచకుడి కాల్పనికభావనా శక్తికి (Romantic imagination) చక్కని ఉదాహరణం. 


3. దృజ్మీలన మనే మదనావస్థను స్మరణలో కీచకుడు పునశ్ళరణం చేయటం వలన అతడి మనసులోని రతిభావం 
ఉద్దీప్త్రమౌతుంది. రసాభ్యుదయశిల్పంలో ఇది ఒక శిల్పం. (సంపా.) 


ఉ. చిత్తము మెచ్చి నావలన జిక్కంగ వెండియు నా లతాంగి య 

చ్చొత్తిన యట్లు నాకు( దన యుల్లము దెల్లము సేయకున్ని( దా 

నత్తథిం గ్రొత్తకాన్సగుట నడ్డము సొచ్చిన సిగ్గుపెంపు త 

న్ను త్రలమంద( జేయుటకునో తలపోసి యెటుంగ నయ్యెదన్‌.” 84 
ప్రతిపదార్థం: చిత్తము మెచ్చి= మనసుపడి; నా వలనన్‌+చిక్కంగన్‌= నా యందు ఆసక్తిని చూపగా; వెండియున్‌= అంతేగాక; ఆ 
లతా+అంగి= ఆ సైరంధ్రి; అచ్చు+ఒత్తిన+అట్టు= అచ్చు (గుద్దినట్టు విస్పష్టంగా; నాకున్‌= నాకు; తన ఉల్లము= తన మనస్సు; 
తెల్లము+చేయక+ఉన్కిన్‌= బయట పెట్టక పోవటం వలన; తాను+ఆ+తటిన్‌= తాను ఆ సమయంలో; (క్రొత్త కాన్సు+ అగుటన్‌= 
కొత్తగా చూడటం జరిగదంవల్ల; అడ్డము+చొచ్చిన= అడ్డుపడిన; సిగ్గు పెంపు= అధికమైన సిగ్గు; తన్ను= తనను; 
ఉత్తలము+అందక+చేయుటకునో= కలవరపాటును కలిగించినందువల్లనో ఏమో; తలపోసి+ఎయింగన్‌+అయ్యెదన్‌= భావించి 
తెలిసికోలేకపోయాను. 


తాత్పర్యం: సైరంధ్రి మనస్సు నా మీద లగ్నమైనప్పటికీ తన భావం నాకు స్పష్టంగా వెల్లడి చేయలేకపోయింది. దానికి 
కారణం ఉన్నది. తానప్పుడు నన్ను మొదటిసారి చూడటం వలన సిగ్గు బాగా అడ్డుపడి తనకు తత్తరపాటు కలిగించి 
ఉండటం కావచ్చునేమో! అప్పుడు నేను దానిని గురించి ఆలోచించలేకపోయాను.” 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 199 
విశేషం: కీచకుడు తన దుర్విదగ్గత్వాన్ని మరొకసారి ప్రదర్శిస్తున్నా డీ పద్యంలో. ఒక వాస్తవాన్ని విపరీతంగా వ్యాఖ్యానించటం 
దుర్విదగ్గత్వం. కీచకుడిని చూచి సైరంధ్రి భయపడింది. అతడిపై కోపగించుకొన్నది. అతడి (ప్రవర్తనకు అసహ్యించుకొన్నది. 
మొదట మాటాడకుండా ఉండిపోయింది. ఈ చర్యల కన్నింటికీ తొలిచూపు వలన కలిగిన సిగ్గు కారణమని దుర్వాఖ్యానం 
చేయటం ఈ పద్యంలో గమనించవచ్చును. (సంపా.) 


తే. అనుచుంగొందలపడు కోర్కెలగ్గలించి । చిట్టుముజ్టాడుచుండ నచ్చెలువ చెలువు 
తగిలి తన యిచ్చ(బాటు చిత్తంబు పజ్జ। నరిగి యిట్లను నక్కీచకాధముండు. 85 


ప్రతిపదార్థం: అనుచున్‌= ఆ విధంగా అంటూ; ఆ+కీచక+అధముండు= నీచుడైన ఆ కీచకుడు; కొందలపడు= కలత పడే; 
కోర్కెలు+అగ్గలించి= కోర్కెలు అధికమై; చిజ్హుముయ్టు+ఆడుచున్‌+ఉండన్‌= పెనగులాడుతూ ఉండగా; ఆ+చెలువ చెలువు= 
ఆ సైరంధ్రి సొగసునందు; తగిలి= తగుల్కొని; తన+ఇచ్చన్‌+పాణు= దాని ఇష్టప్రకారం పరుగెత్తే; చిత్తంబుపజ్జన్‌= మనస్సు 
వెంట; అరిగి= వెళ్ళి; ఇట్టు+అనున్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: అట్లా అంటూ అధముడైన ఆ కీచకుడు కలతపెట్టే తన కోర్కెల విజృంభణానికి సంక్షోభపడి కొట్టుమిట్టాడుతూ 
తన మనసు సైరంధ్రి సాగసులో చిక్కుకొని యథేచ్చగా విహరిస్తూ ఉండగా దానివెంట నడుస్తూ ఈ వఏధంగా అనుకొన్నాడు. 


విశేషం: 'మనఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః, అనే సూక్తి స్మరణీయం. కీచకుడు మనస్సుమీది నిగ్రహాన్ని కోల్పోయి 
మదనావేశంతో ప్రలాపమనే మదనచేష్టను (ప్రదర్శించాడు. తిక్కన అతడి ప్రలాపాన్నికూడా కాల్పనిక కళా సుందరంగా చిత్రించాడు. 
(సంపా.) 


సీ. “లీల నాముందటననా లేమ పొలసినం। జూడ్కికిం జుబ్ద్బనచూటిగాదె! 
కనువిచ్చి నన్ను నా తనుమధ్య సూచిన(। దనువున కమృతసేచనము గాదె! 
చిటునవ్వు బెరయ నచ్చెలువ నా తోడంబ । ల్మినం జెవులకు రసాయనము గాదె! 
యెలమి నమ్మెలంత నన్నెలయింప( దివిరిన । నెడ(ద కానందంబు నిక్కగాదె! 


తే, యానితంబిని మక్కువ ననంగి పెన(గి । యింపు పొంపిరివోవ న న్నేలికొనంగం 
దలంచి పొందిన నది జన్మఫలము గాదె! యనుచు వలరాజు బారికి నగ్గమయ్యె. 86 


ప్రతిపదార్థం: ఆ లేమ= ఆ వనిత, సైరంధ్రి; లీలన్‌= విలాసంగా; నా ముందటన్‌= నా ఎదుట; పొలసినన్‌= తిరిగితే; చూడ్కికిన్‌= 
నా చూపునకు; చుబ్బనచూణకాదె!= కన్నులతో జు(ర్రుకొన్న సంబరం కాదా!; ఆ తనుమధ్య= సన్నని నడుముగల ఆమె; 
కనువిచ్చి= కళ్ళు తెరచి; చూచినన్‌= చూస్తే; తనువునకున్‌= శరీరానికి; అమృతసేచనము+కాదె!= అమృతంలో తడిసినట్టేకదా!; 
ఆ+చెలువ= ఆమె; చిరునవ్వు బెరయన్‌= చిరునవ్వు చిందించగా; నాతోడన్‌+పల్కినన్‌= నాతో మాట్లాడితే చాలు; రస+అయనము 
కాదె!= శ్రవణానందం కాదా, చెవులకు పండుగ కాదా!; ఆ+మెలంత= ఆమె; ఎలమిన్‌= సంతోషంతో; నన్నున్‌+ఎలయింపన్‌= 
నన్ను పొందడానికి; తివిరినన్‌= ప్రయత్నించినట్టయితే; ఎడందకున్‌= హృదయానికి; ఆనందంబు+ఇక్క= ఆనందానికి చోటు; 
కాదె?= కాదా! ఆ నితంబిని= ఆ (స్త్రీ; మక్కువన్‌= (ప్రేమతో; అనంి పెనంగి= వశమై (క్రీడించి; ఇంపు= ప్రేమ; పొంపిరిపోవన్‌= 
అతిశయించగా; నన్ను+ఏలికొనంగన్‌= నన్ను భర్తగా మన్నించటానికి; తల(చి= తలపోసి; పొందినన్‌= కూడితే; అది జన్మఫలము 
కాదె!= అది పుట్టుకకు సార్థకం కాదా!; అనుచున్‌= అంటూ; వలరాజు బారికిన్‌= మన్మథుడి బారికి; అగ్గమయ్యెన్‌= వశమయ్యాడు. 


200 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'ఆ సుందరి నా ముందు విలాసంగా మసలితే చాలు - నా చూపులు జు[ర్రుకొనే ఆనందం కలిగినట్లే, నన్ను 
కన్ను తెరచి చూస్తే చాలు - నా శరీరానికి అమృతాభిషేకం చేసినట్లే, ఆమె చిరునవ్వు చిందిస్తూ మాట్లాడితే చాలు - 
నాకు శ్రవణానందాన్ని అందించినట్టే, ఆ వనిత నన్ను సంతోషపెట్టా లనుకొంటే చాలు - పరమానందం సిద్దించినట్టే, 
ఆమె వలపుతో కలసి మెలసి నన్ను పొందితే చాలు - ఈ పుట్టుక నెత్తినందుకు ఫలాన్ని పొందినట్లే" అని అనుకొంటూ 
కీచకుడు మన్మథుడికి వశమైపోయాడు. 


విశేషం: 1.అలం: అంత్యాను ప్రాసం. (ప్రతిపాదం చివర 'కాదె!' అనే ఆశ్చర్యార్థకాన్ని పునరావృత్తం చేయటం వలన (ప్రలాప 
స్వభావం ప్రసన్నమౌతున్నది. 

2. తిక్కన తన పద్యాలలో పాటించిన శిల్ప రహస్యాలను అక్కడికక్కడ వెంటనే సూచించే స్వభావం కలవాడు. ఈ 
ఘట్టంలో రచించిన పద్యాలలో గమనించదగిన అంశంగా రాబోయే వచనంలో “అనంగ విభ్రమములకు అనుగుణమైన అనేకవిధాల 
ప్రలాపాలతో (ప్రొద్దుపుచ్చుతున్నట్లు' చెప్పాడు. దీనినిబట్టి - కీచకుడు సైరంధ్రి ప్రదర్శించినట్టుగా తాను భావిస్తున్న శృంగార హావ 
భావాలకు అనుగుణంగా అతడు (ప్రలాపాలు చేస్తున్నాడన్నమాట. (ప్రలాపాలంటే సామాన్యార్థంలో అర్జ్హరహితాలైన మాటలు 
పలకటమని (గ్రహించవచ్చును. కాని, ఇక్కడ అది పారిభాషిక పదంగా వాడబడింది. దశవిధ శృంగారావస్థలకు మరి రెండింటిని 
చేర్చాడు 'ప్రతాపరుద్రీయంలో విద్యానాథుడు. అవి (ప్రలాపం, (సం)జ్వరం. “ప్రలాపంః ప్రయ సంశ్రిష్ట గుణాలాప ఉదాహృతః” అని 
ప్రియ (యా) గుణస్తుతి ప్రలాపమని చెప్పాడు. జ్వరమంటే అధిక మదనతాపంగా పేర్కొన్నాడు. ఈ పద్యంలో కీచకుడు తన 
ప్రియురాలుగా భావిస్తున్న సైరంధ్రి యొక్క శృంగార విలాసాలు తనలో కలిగించే అనుభవ విశేషాలను పేర్కొంటూ (ప్రలాపాలు 
(గుణకీర్తనలు) చేశాడు. సాన్నిహిత్యం, దృష్టిప్రసారం, పలుకరింపు, విలాసం, సంయోగం - అనే నాయికా శృంగార విభ్రమాల 
విశేషఫల వర్లనమే ఈ (ప్రలాపరూప పద్యశిల్పం. (సంపా.) 

వ. మటియు ననేకభంగుల ననంగ విభ్రమంబుల కనురూపంబులైన బహువిధ ప్రలాపంబులం బ్రొద్దుగడుపుచు 

నమ్మదిరాక్షిరాక కెదురు చూచుచుండె; నక్కడ పాంచాలి రావించి సుదేష్ట తృష్ణ భావించుచు నిట్లనియె. 87 
ప్రతిపదార్థం: మజీయున్‌= ఇంకా; అనేకభంగులన్‌= అనేకవిధాలుగా; అనంగ విభ్రమంబులకున్‌= మదన విలాసాలకు; 
అనురూపంబులు+ఐన= తగిన; బహువిధ (ప్రలాపంబులన్‌= పలు రకాల పలవరింతలతో, (ఒకవిధమైన మదనావస్థతో); 
ప్రొద్దు+కడుపుచున్‌= (ప్రొద్దుపుచ్చుతూ; ఆ+మదిరాక్షి= ఆ సైరంధ్రి యొక్క; రాకకున్‌= రావటానికి; ఎదురుచూచుచున్‌+ఉండెన్‌= 


ఎదురుచూస్తూ ఉన్నాడు; అక్కడ= రాణి మందిరంలో; సుదేష్ల= సుదేష్టాదేవి; పాంచాలిన్‌+రావించి= సైరంధ్రిని పిలిపించి; తృష్ణ 
భావించుచున్‌= మద్యం (త్రాగాలనే దప్పికను నటిస్తూ; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నది. 


తాత్పర్యం: అక్కడ ఈ విధంగా కీచకుడు మన్మథ భావాలకు అనుగుణమైన పలవరింతలు |ప్రలాపాలు చేస్తున్నాడు. 
ఆమె రాకకు ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ అంతఃపురంలో సుదేష్ణ సైరంధ్రిని రావించి మద్యం (త్రాగాలనే దప్పికను 
నటిస్తూ ఇట్టా అన్నది. 

విశేషం: కృత్రిమ పిపాసను సుదేప్ల చక్కగా నటించింది. ఇక్కడ మదిరాక్షి అని సైరం(్రిని వర్షించటం సాభిప్రాయం. ఆమె 
మదిరకోసం తన ఇంటికి రావాలి; కాబట్టి ఆమె మదిరాక్షి వలె వస్తుందని కీచకుడి భావన. 


క.  “ఒదవెడు తృష పెల్లిదమున । వదనము వటువట్లు వట్టె వాసిత రాజ 
న్మదిరారస మాన(గ నా। హృదయంబున వేడ్క యెసకమెసంగెడుం దరుణీ! 88 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 201 
ప్రతిపదార్థం: తరుణీ!= ఓ వనితా!; ఒదవెడు= కలుగుతున్న; తృష పెల్లిదమునన్‌= దప్పిక యొక్క ఆధిక్యంచేత; వదనము= 
నోరు; వజువట్టు+పట్టెన్‌= మిక్కిలి ఎండిపోయింది; వాసితరాజత్‌+మదిరారసము= సువాసనతో కూడిన సురను; ఆనంగన్‌= 
త్రాగటానికి; నా హృదయంబునన్‌= నా మనస్సులో; వేడ్క= కోరిక; ఎసకమెసలౌడున్‌= అధికమవుతున్నది. 
తాత్సర్యం: 'ఓ తరుణీ! దప్పిక ఎక్కువగా ఉండి నా నోరు ఎండిపోతున్నది. చక్కని సువాసనతో కూడిన మదిరను 
తాగాలని నామనస్సు తీవ్రంగా వేడుక చూపుతున్నది. 


విశేషం: సంభాషణ లెక్కువ, కథ చెప్పే తీరు తక్కువ. అంతా రూపకంలోని పాత్రలవలె సుదేష్ల. సైరంధ్రి రంగస్థలంపై 
ప్రదర్శించినట్టు కళ్ళకు కట్టిస్తున్నాడు తిక్కన. 


క. కీచకుని యింట నెప్పుడు । వాచవి యగు బహువిధముల వారుణి గలుగున్‌ 

వే చని యచటికి( గొని ర। మ్మా చూతముగాని నీ గమన వేగంబున్‌. 89 
ప్రతిపదార్థం: ఎప్పుడున్‌= ఎల్లవేళల; కీచకుని+ఇంటన్‌= కీచకుడి ఇంట్లో; వాచవి+అగు= రుచికరాలైన; బహువిధముల= పలు 
రకాలైన; వారుణి= మద్యం; కలుగున్‌= ఉంటుంది; అచటికిన్‌= అక్కడకు; వే+చని= త్వరగా వెళ్ళి; కొనిరమ్మా= తీసికొని 
రావాలి; నీ గమనవేగంబున్‌= నీ వెంత త్వరగా వెళ్ళి వస్తావో; చూతముగాని= చూద్దాంగా. 
తాత్సర్యం: కీచకుడి ఇంట్లో ఎప్పుడూ మంచి రుచిగల మద్యం ఉంటుంది. నీవు త్వరగా వెళ్ళి తీసికొని రావాలి. నీ 
వెంత త్వరగా వెళ్ళి వస్తావో చూద్దాం. 


వ. అనవుడు. 90 
తాత్పర్యం: అనగా. 


ఉ. ఉల్లము దల్లడిల్లం దను వుద్దత ఘర్మజలంబు దాల్లుచున్‌ 

డిల్లపడంగ 'నా కిది కడింది విచారము పుట్టె; నందు6బో 

నొల్ల ననంగ రా, దచటి కూరక పోవను రాదు, నేర్పు సం 

ధిల్లంగ దీని( బాపికొను దీమస మెట్టిది యొక్కొదైవమా! 91 
ప్రతిపదార్థం: ఉల్లము= మనస్సు; తల్లడిల్లన్‌= అల్ల్జాడిపోగా; తనువు= శరీరం; ఉద్గత ఘర్మజలంబు= సైకుబికిన చెమటను; 
తాల్బుచున్‌= ధరిస్తూ; డిల్లపడంగన్‌= భయంతో నీరసపడగా; ఇది= సుదేష్ట ఆదేశం వలన; నాకున్‌= (సైరం(్రికి); కడింది 
విచారము= అధిక దుఃఖం; పుట్టెన్‌= కలిగింది; అందున్‌= కీచకుని ఇంటికి; పోన్‌+ఒల్లను= వెళ్ళటం ఇష్టం లేదు; అనంగరాదు= 
అనటానికి వీలుకాదు; అచటికిన్‌+ఊరక పోవను రాదు= అక్కడికి నిస్సహాయంగా (ఒంటరిగా) వెళ్ళటానికీ వీలులేదు; దైవమా!= 
ఓ భగవంతుడా! నేర్పు+సంధిల్లంగన్‌= నైపుణ్యంతో; దీనిన్‌= ఈ సమస్యను; పాపికొను= వదిలించుకొనే; దీమసము+ఎట్టిది+ఒక్కొ!= 
ఉపాయ మెటువంటిదో కదా! 


తాత్సర్యం: (ద్రౌపది మనసు కంపించిపోయింది. దానితో శరీరమంతా చెమటపట్టింది. పైపెచ్చు నీరసించింది. అప్పుడు 
ఇట్లా అనుకొన్నది; 'సుదేప్లమాటవలన నాకు మిక్కిలి దుఃఖం కలిగింది. అయినా, నేను కీచకుడి ఇంటికి పోలేను అని 
అనలేను. అక్కడికి ఒంటరిగా పోనూ లేను. ఓ భగవంతుడా! ఈ చిక్కునుండి బయటపడే ఉపాయం ఏదో నీవే 
చూపించాలి” 


202 శ్రీమదాంధ్ర మహాభారతము 

విశేషం: 1. అలం: వికల్పం. 'విరోధే తుల్య బలయో ర్వికల్పాలంకృతి ర్మతా' అని లక్షణం. సమాన బలం గల రెండు విరుద్దాంశాల 
మధ్య వికల్పాన్ని చెప్పేది వికల్పాలంకారం. సేవావృత్తిలో ఉన్న (ద్రౌపది యజమానురాలి ఆజ్ఞను దాటటానికి వీలు లేదు. అంటే 
ఆమె కీచకుడి ఇంటికి పోవటం ధర్మం. అందువలన ఆమె వెళ్ళననటానికి ఒకవైపు వీలు లేదు. ఇక రెండవవైపు ఒంటరిగా ఆతడి 
మందిరానికి పోతే అతడామెను బలాత్కరించే అపాయం పొంచి ఉన్నది. కాబట్టి పోవటానికీ వీలులేదు. సేవాధర్మం స్వీయధర్మం 
రెండూ సమానబలం కలిగినవే. ఈ రెండింటి మధ్య సంఘర్షణ ఏర్పడింది. కాబట్టి ఆమె మనస్సు ఉయ్యాల ఊగినట్టు 
ఊగిసలాడుతున్నది. ఒత్తిడిలో నుండి ఉపాయం పుట్టాలి. ఒత్తిడికి తట్టుకోలేక ఉపాయం కొరకు ఆమె నిస్సహాయతతో భగవంతుడిని 
స్మరించింది. (ద్రౌపది ఎప్పుడు భగవంతుడిని స్మరించినా అతడి అనుగ్రహం పిలిచినట్టు పలుకుతుంది. ఇది ఆమె చరిత్రలో 
కాదనలేని సత్యం. కథలో ఏర్పడే సన్నివేశాలలో అంతర్గర్భితంగా భగవ(ద్రక్ష కొనసాగుతుందని కథార్థధ్వని. 


2. మరొక విశేషం: వ్యాసభారతంలో ఈ మనస్సంఘర్షణ లేదు. మూలంలో (ద్రౌపది సూటిగా, మూలంగా ధర్మావేశంతో 


మాట్లాడుతుంది. 


“న గచ్చేయ మహం తస్య రాజపుత్రి ! నివేశనమ్‌ । త్వ మేన రాజ్ఞి! జానాసి యథా స నిరపత్రపః” (సం.4.14.11) ఓ 
రాజపుత్రీ! నేను కీచకుడింటికి పోను, ఓ రాజ్జీ ! అత డెంత లజ్జలేనివాడో నీకు తెలియదా?” అని కుండబద్దలు కొట్టినట్టు 
మాట్లాడుతుంది. అది సమయోచిత సంభాషణవైఖరి కాదు. అంతర్మథనం. అది కథార్థాలను రక్తి కట్టిస్తుంది. తిక్కన నాటకీయతకు, 
రసపోషణకు ఈ అమూలక కల్పనం అమూల్యోదాహరణం. (సంపా.) 


వ. అనితలంచుచు డోలాందోళితమానస యగుచు నమ్మానిని సుదేష్ట కిట్లనియె. 92 


ప్రతిపదార్థం: అని తలంచుచున్‌= అని తలపోస్తూ; డోలా+ఆందోళితమానస= ఉయ్యాలవలె ఊపబడే మనస్సు కలది; అగుచున్‌= 
అవుతూ; ఆ+మానిని= ఆ కాంత (ద్రౌపది); సుదేష్లకున్‌; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నది. 


తాత్సర్యం: అని ఆలోచిస్తూ ఉయ్యాలవలె ఊగిసలాడే మనస్సుగల సైరంధ్రి సుదేష్లతో ఇట్లా అన్నది. 


ఉ.  “'ఉత్పలగంధి! నన్నుడుగు, మొడ్డను బంపుము కల్లుదేర; నే 
సత్పథవృత్తి నీ కడన సంతతమున్‌ బహుమానపాత్రనై 
తత్పరతం జరించి యుచితంపు( బనుల్‌ దగ జేయ గాక దు 
ప్యత్పరివారయోగ్య పరిచారముమైం జను నట్టి దాననే? 93 


ప్రతిపదార్థం: ఉత్సలగంధి!= కలువల సౌరభంగల శరీరం గలదానా!; నన్నున్‌+ఉడుగుము= నన్ను వదలిపెట్టుము (విడువుము); 
కల్టుతేరన్‌= కల్లు తీసికొనిరావటానికి; ఒడ్డను= ఇతరులను; పంపుము; ఏన్‌= నేను; సత్సథవృత్తిన్‌= సన్మార్గ ప్రవర్తనంతో; సంతతమున్‌= 
ఎల్లప్పుడును; నీ కడన్‌+అ= నీవద్దనే; బహుమానపా(త్రను+ఐ= గౌరవార్డురాలినై; తత్సరతన్‌= ఆసక్తితో; చరించి= మెలగి; 
ఉచితము+పనుల్‌= తగినపనులను; తగన్‌+చేయన్‌+కాక= సరిగా చేయటానికే గాని; దుష్యత్‌ పరివారయోగ్య పరిచారముమైన్‌= 
నీచ సేవకులకు తగిన పనికై; చను+అట్టిదాననే?= వెళ్ళేటిదాననా? 


తాత్సర్యం: 'ఓ వనితా! నన్ను వదలిపెట్టుము. కల్లు తీసికొనిరావటానికి ఇంక ఎవ్వరినైనా పంపుము. ని దగ్గర నే 
నెప్పుడూ సన్మార్గవర్తినై సమ్మానార్హమైన కార్యాన్ని మా(త్రమే చేసే దానినే గాని, ఇట్లా నీచ పరిచారికలు చేయదగిన 


పనులు చేసేదానినా? (కాదు). 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 203 
విశేషం: పూలు ముడిచే సుకుమారమైన పని చేసానే గాని, కల్లు తీసికొనిరావటం వంటి నీచపు పనులు చేయనని మహారాణి 
కొలువులో చేరేటప్పుడే సైరంధ్రి చెప్పింది. ఇప్పు డామాట ధైర్యంగా గుర్తుచేస్తున్నది. 

క. అతివ! తగునమ్మ నీ గృహ । మతి నిర్మల చరితభరితమని యీ యెడ మ 

త్పతుల యసన్నిధి నైనను । మతి నూఅడి యున్నచోట మన్నన దప్పన్‌. 94 
ప్రతిపదార్థం: అతివ!= ఓ సుదేష్టాదేవీ; నీ గృహము= మీ అంతఃపురం; అతినిర్మల చరితభరితము= అత్యంత పవిత్రమైన 
నడవడికచేత నిండినది; అని= అనుకొని; ఈ+ఎడన్‌= ఈ ప్రదేశంలో; మత్‌+పతుల+అసన్నిధిన్‌+ఐనను= నా భర్తలు దగ్గర 
లేకున్నా; మతిన్‌+ ఊణుడి= మనస్సులో ఊటఅటపడి; ఉన్నచోటన్‌= ఉన్నప్పుడు; మన్నన+తప్పన్‌= గౌరవం తప్పటం; తగునమ్మ?= 
తగునా తల్లీ? 
తాత్సర్యం: ఓ దేవీ! ఇక్కడ నీ ఇంట సదాచార సంపన్నత కలదని తెలిసి, నా భర్తలు దగ్గర లేకున్నా, నేను నమ్మకంతో 
సరిపెట్టుకొని ధైర్యంగా ఉంటూ ఉండగా ఈ విధంగా మర్యాద తప్పటం న్యాయమా? 





ఉ. సాధులుసేరి నెమ్మిగ నిజస్టిర వృత్తము దుష్టకోటిచే 

బాధల. బొందకుండ. దమపాల వసించిన. బెద్దవారు ది 

క్కైధరియించి వారికొక యాపద వుట్టకయుండ( గాచు టొ 

ప్రై ధరం కీర్తి కెక్కదె? యపాయము సేసిన నింద వుట్టదే? 95 
ప్రతిపదార్థం: సాధులు= సజ్జనులు; చేరి= ప్రయత్నించి; నెమ్మిగన్‌= ప్రీతితో; నిజస్థిరవృత్తము= తమ నిశ్చల సదాచార ప్రవర్తన; 
దుష్టకోటిచేన్‌= దుర్మార్గులచేత; బాధలన్‌+పొందకుండన్‌= బాధలుపడకుండా; తమపాలన్‌+వసించినన్‌= తమను ఆశ్రయించి 
ఉండగా; పెద్దవారు= ఉన్నతులైనవారు; దిక్కు+ఐ= ఆధారమై; ధరియించి= పోషించి; వారికిన్‌= ఆ(శ్రయించినవారికి; ఒక 
ఆపద+పుట్టక+ ఉండన్‌= ఏవిధమైన ఆపదా కలగకుండా; కాచుట+ఒప్పు+ఐ= కాపాడటం తగినదై; ధరన్‌+కీర్తికిన్‌+ఎక్కదె?= 
లోకంలో (ప్రశస్తి పొందదా?; అపాయం చేసినన్‌= కీడు కలిగిస్తే; నింద+పుట్టదే?= నింద కలుగదా? 


తాత్సర్యం: సజ్ఞనులైనవారు తమ సత్రవర్తన చెడ్డవారి చేత చెరచబడకుండా కాపాడుకొనటానికి పెద్దలను ఆశ్రయిస్తే 
వారు వారికి ఆశ్రయమిచ్చి, వారి యోగక్షేమాల భారం వహించి, వారికి ఎటువంటి ఆపదలు కలుగకుండా కాపాడి, 
అన్నివిధాల రక్షిస్తే కీర్తి పొందుతారు. అట్ట్లాకాక వారిని అపాయానికి గురిచేస్తే నిందల పాలవుతారు. 


నిశేషం: శరణాగత రక్షకులైన సజ్జనుల లక్షణాలు చెప్పే ఈ పద్యం చక్కని సూక్తి, ఇందులో సజ్జనుల ప్రసక్తి పాండవులకు, పెద్దల 
(ప్రసక్తి విరాటరాజునకు పరోక్షంగా వర్తిస్తుంది. 
ఆ. ఎవ్వరేని యింటి కెద్దియే నొకటికి । నన్ను( బంప(దగునె? నిన్ను నాడ 

కొలుచునెడ ననుజ్ఞగొననె? నీచములగు । పనుల కేను జాలకునికి సెప్పి. 96 
ప్రతిపదార్థం: ఎవ్వరేని+ఇంటికిన్‌= ఎవరి ఇంటికైనా; ఎద్దియేన్‌+ఒకటికిన్‌= దేనికో ఒకదానికి; నన్నున్‌+పంపన్‌+తగునె?= నన్ను 
పంపవచ్చునా?; నిన్నున్‌+కొలుచున్‌+ఎడన్‌= మీ కొలువులో చేరినపుడు; నాండు+అ= ఆ రోజే; నీచములు+అగు పనులకున్‌= 
చెడుపనులకు; ఏను+చాలక+ఉనికి= నేను సరిపోనని; చెప్పి= విన్నవించి; అనుజ్ఞ+కొననె?= అనుమతి పొందలేదా? 


204 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: నన్ను ఎవరింటికో ఎందుకో ఒకదానికి పంపటం భావ్యం కాదు. నేను మీకొలువులో చేరేనాడే నీచపు 
పనులు చేయనని మీతో చెప్పి మీ అంగీకారం పొందలేదా?” 


విశేషం: 'ఎవ్వరేని యింటికిన్‌' - ఇది 'ఎవ్వనియేని ముఖామృతాంశుబింబమ్ముని అను వాగనుశాసనుని ప్రయోగము వంటిది. 
అప్యర్థమునకు సమాసమధ్యపాత మిట విశేషము. 'ఒకటికి నన్నుంబంప దగునె?' - ఇందలి అశ్లీలత కవినాటికి లేదని యెయు' 
గనగును. కాళిదాసు తన యభిజ్ఞాన శాకుంతలమున - దుష్యంతుండు తనను దోడ్కొని పోవునో పోవడోయని డోలాయమాన 
మానసయగు శకుంతల నూరడింపజేయుటకు 'విశ్వస్తా భవి (ఆయన చెప్పినట్టు తోడ్కొనిపోవును గాన - నమ్మకము గలదాని 
వగుము) అని చెలికత్తెచే. బల్కించినాండు. ఆయన కాలములో 'విశ్వస్తావిధవే సమే” అనునది ప్రచారములో నుండినచో అప్పుడే 
వివాహితయగు శకుంతల నట్టాశీర్వదించుట జరుగదు కదా! అట్టే మనకాలమునం దశ్లీలములుగా నొప్పు కొన్ని పదములు 
తిక్కనాది మహాకవుల కాలములయందు సభ్యార్థములుగనే యున్నవని యూహింపనగు. ఏ కవులైనను వారివారి కాలంబులం 
దశ్లీల ప్రతీతి జనకంబుల మానుదురే కాని భావికాలాశ్తీల ప్రతీతి జనకంబుల మానసాధ్యము కాదు గదా! 'ఎవ్వరేని యింటి 
కెద్దియే నొకటికి' ననుటచే ఈ సుదేష్టా కపట వర్తనము (ద్రౌపదికి విదితమైనట్టు గూడ స్సురించెడివి. అయిన నేల పోయె నన్నచోం 
దన పాతివ్రత్య మహిమచే సంరక్షితము గాంగలనను నమ్మికచేతనని తెలియునది.” (కీ.శే, పళ్ళె పూర్ణ ప్రజ్ఞాచార్యులు - విరాటపర్వ 
టిప్పణి). ఎవ్వరేని...ఎవరి ఇంటికి బడితే వారి ఇంటికి, దేనికి పడితే దానికి- అని గోప్యంగా చెప్పటంలో, అవి ఎంతటి అవాచ్యాలో 
తెలుస్తున్నది (సంపా.) 
క. అనిన విని యనుచితంబున । కనయము శంకించియును లతాంగి మదిన్‌ త 

మ్ముని వలవంత దలంచి యి । ట్లనియెం బాంచాలితోడ సాదర వృత్తిన్‌. 97 
ప్రతిపదార్హం: అనినన్‌+విని= ఆ మాటలు విని; అనుచితంబునకున్‌= అనువుకాని పనికి; అనయమున్‌= మిక్కిలిగా; 
శంకించియును= అనుమానపడి కూడా; లతా+అంగి= సుదేష్ల; మదిన్‌= మనస్సులో; తమ్ముని వలవంత= కీచకుడి విరహ 
బాధను; తలంచి= జ్ఞాపకం చేసికొని; పాంచాలితోడన్‌= (ద్రౌపది) సైరంధ్రితో; స+ఆదరవృత్తిన్‌= గౌరవభావంతో; ఇట్టు+అనియెన్‌= 
ఇట్లా అన్నది. 
తాత్పర్యం: (ద్రౌపది చెప్పిన మాటలు విని చెడుపనిమీద పంపుతున్నందుకు సందేహించినా తమ్ముడైన కీచకుడి 
విరహబాధను స్మరించి గౌరవపురస్సరంగా సుదేష్ణ ఇట్టా అన్నది. 
ఉ. “అక్కట! యేను వేడ్కపడి యానెడు నాసవ మర్చి. దేర నొం 

డొక్కనికృష్ణబంచుటకు నోపక చెప్పిన దీని నీవు గో 

సెక్కంగంేసి నిన్ను నతిహీన విధాన నియుక్తం జేంతగా 

నిక్కము యుమ్మలించి; తిది నెయ్యము తియ్యము కల్మియే? సఖీ! 98 
ప్రతిపదార్థం: సఖీ!= ఓ చెలీ (సైరంధ్రీ)!; ఏను= నేను; వేడ్కపడి= ముచ్చటపడి; ఆనెడు ఆసవము= త్రాగే మద్యం; అర్థిన్‌+తేరన్‌= 
అక్కరగా తీసికొని రావటానికి; ఒండు+ఒక్క= మరొక; నికృష్ణన్‌= నీచ (స్త్రీని; పంచుటకున్‌+ఓపక= పంపటం ఇష్టం లేక; చెప్పినన్‌= 
ఈ పని అప్పగిస్తే; నీవు, గోసు+ఎక్కంగన్‌+చేసి= నీవు దానిని దోషంగా పెద్ద చేసి; నిన్నున్‌; అతిహీన విధాననియుక్తన్‌= మిక్కిలి 


నీచకార్యానికి పంపినదానిగా; చేంయ+కాన్‌= చేయటమని; నిక్కము+అ= తప్పక; ఉమ్మలించితి(వ)= దుఃఖపడుతున్నావు; ఇది 
నెయ్యము తియ్యము= ఇది స్నేహమూ, ప్రీతీ; కల్మి ఏ?= కలిగి ఉండటమవుతుందా? 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 205 
తాత్పర్యం: 'ఓ చెలీ! నేను ఎంతో మనసుపడి (త్రాగే మద్యాన్ని తెచ్చేందుకు నీచగస్తీ నెవ్వరినీ పంపటం ఇష్టం లేక నీకు 
చెప్పితే, నీ వేమో దాని నొకక పెద్ద దోషంగా భావించి నీచకార్యం చెప్పానని నిజంగా భావించి లోలోన బాధపడుతున్నావు. 
ఇది స్నేహమాధుర్యం కలిగి ఉండట మనిపించుకొంటుందా? 


నిశేషం: సైరంధ్రి అనుచిత కార్యమని పేర్కొన్న పనిని ఉచితమైనదని సుదేష్ల వాదించటమే కాక - స్నేహం, (ప్రీతి ఉన్నచోట ఏ 
పని అయినా నీచమనీ, ఉదాత్తమనీ పాటించటం పాడికాదని స్నేహధర్మమర్మాన్ని చూపుతున్నది. మాటల గడుసరితనాన్ని 
ప్రదర్శించింది. (సంపా.) 


క. అది లా(తియిల్లె? నిను దమ । హృదయంబుల నెవ్వరేని నెబు(గరె? యేం జె 
ప్పుదు నీదు పెంపు నిను(గ। న్నది మొదలుగ నెల్లవారి కయ్యె భంగిన్‌. 99 


ప్రతిపదార్థం: అది= ఆ కీచకుని ఇల్లు; లాంతి+ఇల్లె?= పరాయి యిల్లు కాదు గదా?; నినున్‌= సైరంధ్రిని;ి తమ హృదయంబులన్‌= 
తమ మనస్సులలో; ఎవ్వరు+ఏనిన్‌+ఎజుంగరె?= ఎవరికైనా తెలియదా?; ఏన్‌= నేను; నినున్‌+కన్నది మొదలుగన్‌= నిన్ను 
చూసినప్పటి నుండి; ఎల్లవారికిన్‌= అందరికీ; ఆ+ఐ+భంగిన్‌= ఎన్నో విధాలుగా; నీదు పెంపు చెప్పుదున్‌= నీ గొప్పతనం చెప్పుతూ 
ఉంటాను. 


తాత్సర్యం: కీచకుడి ఇల్లు నీకేమైనా పరాయి ఇల్లా? నీవు అందరి మనసులకూ ఎక్కినదానవే? (అందరూ మెచ్చేదానివే); 
నిన్ను చూచినది మొదలు నీలోని సద్గుణాలను అందరికీ ఎన్నో విధాలుగా చెప్పేదానిని. కాబట్టి నీవు అందరికీ తెలుసు.” 


విశేషం: నా ఇల్లు ఎట్లా నిర్మలచరితభరితమో మా తమ్ముడి ఇల్లు కూడా అట్లాగే; పరాయి ఇల్లు కాదని సుదేష్ణ నమ్మబలుకుతున్నది. 
లా ౧ ౧? E77 £9 © 


క. అని మజీయు౦ బెక్కుభంగుల(। దను. బ్రార్థింపంగ ద్రుపదతనయకు. జిత్తం 
బున'నింకం బెద్ద పెనంగం | జన దీయమతోడ' నను విచారము పుట్టెన్‌. 100 


ప్రతిపదార్థం: అని; మటియున్‌= ఇంకా; పెక్కు భంగులన్‌= అనేక విధాలుగా; తనున్‌+ ప్రార్థింపంగన్‌= సైరంధ్రిని వేడగా; 
ద్రుపద తనయకున్‌= ద్రౌపదికి; చిత్తంబునన్‌= మనస్సులో; ఈయమ తోడన్‌= ఈమెతో; ఇంకన్‌+పెద్ద పెనంగన్‌+చనదు= 
ఇకపై అడ్డం చెప్పటం తగదు; అను విచారము= అనే ఆలోచన; పుట్టెన్‌= కలిగింది. 


తాత్సర్యం: అని ఇంకా సైరంధిని అనేక విధాలుగా ప్రార్థించటం చేత, “ ఈ సుదేష్లతో ఇంకా ఎక్కువగా వాదులాడటం 
మంచిదికా' దనే ఆలోచన ద్రౌపదికి (సైరం(ధ్రికి) కలిగింది. 


వ. ఇట్లు దోంచిన తలంపునం జేసి. 101 
తాత్సర్యం: ఈ విధంగా పుట్టిన ఆలోచనతో. (తరువాతి పద్యంతో అన్వయం.) 
ద్రౌపది కీచకునింటికి( గల్లు దేరంబోవుట (సం.4-14-17) 


చ. మన మురియాడుచుండ ననుమానముతోన సుదేష్టం జూచి 'నీ 
వనయము( గోరినట్టి పని యర్జిమెయిం జని చేయుదానం గా 


206 శ్రీమదాంధ్ర మహాభారతము 
కను తన మాట కప్పాల(తి హర్షము. బొందుచు నందియిచ్చు కాం 
చన చషకంబు పుచ్చికొని చారువిలో చన యార్తమూర్తియై. 102 


ప్రతిపదార్థం: చారువిలోచన= అందమైన కన్నులు కలది, (ద్రౌపది; మనము= మనస్సు; ఉరియాడుచుండన్‌= ఊగిసలాడుతూ 
ఉండగా; అనుమానముతోన్‌+అ= సందేహిస్తూనే; సుదేష్లన్‌+చూచి= సుదేష్లను చూచి; నీవు; అనయమున్‌+కోరిన+అట్టిప ని= 
ఎంతో, మరిమరీ కోరిన పనిని; అర్థిమెయిన్‌= ప్రేమతో, ఆసక్తితో; చని= వెళ్ళి; చేయుదానన్‌+కాక= చేస్తానులే; అను తనమాటకున్‌= 
అనే సైరం(ధి మాటలకు; ఆ+పొల(తి= ఆ దేవి (సుదేషప్ల; హర్షమున్‌+పొందుచున్‌= సంతోషిస్తూ; అంది+ఇచ్చు= చేతికి అందించే; 
కాంచన చషకంబు= బంగారు మధుపా(త్రను; పుచ్చికొని= తీసికొని; ఆర్తమూర్తి+ఐ= దీనమైన ఆకారంకలదై; 


తాత్సర్యం: [ద్రౌపది తన మనస్సు ఊగిసలాడుతూ ఉండగా, సందేహంగానే సుదేష్ల వైపు చూచి, “నీ వింతగా కోరిన 


పనిని నీ మీది ప్రీతితో తప్పక చేస్తాను” అని చెప్పింది. ఆ మాటకు ఆ సుదేష్ణ ఎంతో సంతోషిస్తూ తన కందించిన 
బంగారు పానపా(త్రను తీసికొని శోకమూర్తి అయి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: సముచ్చయం. ఇది చక్కని అభినయ బంధురమైన రచన. మనసు ఊగిసలాడటం, అనుమానంతో చూడటం, 
నీమీది గౌరవంతో, ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ఈ పని చేస్తానని ఒప్పుకొనటం, [ద్రౌపది మాటలు విని సుదేష్ల వెంటనే 
సంతోషంతో పొంగిపోవటం, ఆలస్యం చేయకుండా పానపాత్రను అందించటం, (ద్రౌపది దానిని తీసికొనటం. అంతవరకూ 
అందంగా ఉన్న (ద్రౌపది చూపులు ఆర్తితో నిండిపోవటం, ఆ అభినయంతో ఆమె శోకమూర్తిగా కనపడటం అనే అభినయ 
విశేషాలు ఒక [క్రమ విన్యాసంలో నిబంధించటం ఈ పద్యంలోని నాటకీయత. ఏకకాలంలో కాదగిన (యౌగపద్యం గల) అంశాలను 
కూర్చి చెప్పితే సముచ్చయాలంకారం. దానిని తిక్కన ఒక (క్రమవిన్యాసంతో ప్రయోగించాడు. (అభినయ వ్యాఖ్యకు రాబోయే పద్య 
విశేషాంశాన్ని కూడా చూడండి). (సంపా.) 


వ. చనుచుండి, నీచహృదయుండగు కీచకుండు తనయెదుర నప్పుడాడిన కర్ణశూలంబులగు మాటల మీ(దం 
బిడుగుపడినవాని( గొజివింజూ(డిన తెటింగున సుదేష్ట ద న్ననుచిత వ్యాపారంబునకు నియోగించుటకు 
నిర్వేదనంబునం బొంది. 103 


ప్రతిపదార్థం: చనుచున్‌+ఉండి= వెళ్ళుతూ; నీచ హృదయుండు+అగు= నీచమైన మనస్సు గల; కీచకుండు= కీచకుడు; 
తన+ఎదురన్‌= తనముందు; అప్పుడు+ఆడిన= మొదటిసారి కలిసినప్పుడు పలికిన; కర్షశూలంబులు+అగు మాటలమీందన్‌= 
చెవికి శూలాలు గుచ్చుకుంటే కలిగే బాధవంటి బాధ కలిగించే మాటలపై; పిడుగుపడినవానిన్‌= పిడుగుపడ్డవానిని; కొణవిన్‌*చూం 
డిన తెజంగునన్‌= కొణవితో కాల్చినట్టుగా; చమైన మనస్సుగల; నుదేష్ట; తన్నున్‌= తనను (సైరం(ధ్రిని); అనుచిత 
వ్యాపారంబునకున్‌= తగని పనికి; నియోగించుటకున్‌= పంపినందుకు; నిర్వేదనంబునన్‌+పొంది= దుఃఖించి. 


తాత్సర్యం: సైరంధ్రి అట్లా వెళ్ళుతూ నీచుడైన కీచకుడు తనముందు చెవికి శూలాలు సోకినట్లు కఠినంగా మాట్లాడిన 
మాటల తరువాత సుదేష్ల తనను తగనిపనికి పంపటం పిడుగు పడినవాడిని కొజవితో కాల్చినట్టు కాగా, నిర్వేదన స్థితి 
పొందింది. 


విశేషం: అలం: ఉపమ. తిక్కన నాటకీయ పరిభాషను, అభినయ ము(ద్రలకు సంబంధించిన నాట్యాం శాలను కావ్యరచనలో 
ప్రవేశపెట్టి ఉభయకావ్య ప్రౌఢి పాటించే శిల్పాన్ని ప్రదర్శిస్తా డనటానికి ఈ పద్యం ఒక తార్కాణం. 'నిర్వేదంబునం బొంది” అన్న 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 207 
ప్రయోగం గమనించదగింది. నిర్వేదం అనే భావాన్ని పొంది అని కాదు. నిర్వేదం అనే భావంలో ఆ భావానికి తగిన అనుభావాలను 
(ప్రదర్శిస్తున్న నాట్యము[ద్రను ముమ్మూర్తులా అలవరచుకొని అని అర్ధం చెప్పాలి. నిర్వేదం సంచారిభావం. దాని అనుభవ, అభినయస్టితి 
నిర్వేదనం. “నిర్వేదో నామ దారిద్ర్య వ్యాధ్యవమానాధిక్షేపాకృష్ట [క్రోధ తాడనేష్టజన వియోగ తత్తజ్ఞానాదిభిః విభావైః సముత్పద్యతే. 
స్త్రీ నీచకుత్సితసత్తానాం రుదిత నిశ్చసితో చ్చ్వసిత సంప్రధారణాదిభిః అనుభావైః తమభినయేత్‌” అని భరత నాట్యశాస్త్రం (1711- 
28). దారిద్ర్యం, వ్యాధి, అవమానం, అధిక్షేపం, తిట్టు, (కోధతాడనం, ఇష్టజనవియోగం, తత్తజ్ఞానం మొదలైన ఏభావాల వలన 
నిర్వేదం కలుగుతుంది. రోదనం, ఉచ్చ్వాసనిశ్చాసాలు, సంప్రధారణం మొదలైన అనుభావాలతో స్రీలు, నీచ ప్రవృత్తులు, కుత్సితులు 
నిర్వేదాన్ని అభినయించాలి. చెప్పగూడని పని చెప్పి మాట తప్పి సైరంధ్రిని వంచించి అవమానించింది సుదేష్ట్ల; నీచ హృదయుడై 
కర్లకూలాల వంటి మాటలు మాట్లాడి అవమానాన్ని ఆకృష్ణ (తిట్టు)ను ప్రదర్శించిన కీచకుడు ద్రౌపదికి కలిగిన నిర్వేదనానికి 

బం ౧ ర] న్‌. 

విభావాలు. వీటి వలన సైరంధ్రి ఆర్తమూర్తి అయిందని పై పద్యంలో చెప్పబడింది. అంటే రోదనం లేదా ఆర్తి అనే అనుభావం 
మూర్తమైనట్లు గోచరించిందన్నమాట! తెలుగులో చెప్పాలంటే తన నిస్సహాయస్థితికి బావురుమని ఏడ్చినట్టు ఆకారం పెట్టిందన్నమాట! 
భావానుభావాలను తిక్కన ఇట్టా అభినయ సుందరంగా ఆవిష్కరించాడు. దాన్ని ఉపమాలంకార గమ్యంగా కూడా చేశాడు. 
కీచకుడి మాటలవలన పిడుగుపడితే కలిగే బాధను, ఆ మీద కొరవిపెట్టి కాలిస్తే కలిగే వేదనను సుదేష్ల నియోగం వలన పొందిందని 
భావం. ఒకటి ఒక్కసారిగా శీలాన్ని నిలువునా కూల్చేది, రెండోది మనసునంతా కోపంతో దహించి వేసేది. కావ్యాలంకార 
నాట్యాలంకారాల ఈ కమనీయ సంయోజనం కవిబ్రహ్మ సృష్టి. (సంపా.) 


చ.  అలమటం బొంది మాయ విధియా! యని దైవము దూటు, నిత్తజిం 
గలరొకొ నాకు దిక్కను, మొగంబున నశ్రులు వెల్లిగొల్పు( దొ 
ట్రిలంబడు, జల్లనం జెదరు డెందముం గూడంగం దెచ్చి నన్ను! గే 
వలమున ముట్ట నెవ్వరికి వచ్చుననుం, గల(గున్‌, వెనుంబడున్‌. 104 


ప్రతిపదార్థం: అలమటన్‌+పొంది= చింతపడి; దైవమున్‌= భగవంతుడిని; మాయవిధియా+అని= అయ్యో ఎంతటి (క్రూర ప్రారబ్దం 
కల్పించావయ్యా! అని; దూజున్‌= తిట్టుతుంది; ఈ+తటీన్‌= ఈ సమయంలో; నాకున్‌+దిక్కు= నాకు ఆధారం; శరణం; 
కలరు+ఒకొ అనున్‌= ఉన్నారా అని అంటుంది; మొగంబునన్‌= ముఖం మీద; అ(శ్రులు వెల్లి+కొల్పున్‌= కన్నీళ్ళను మిక్కుటంగా 
కారుస్తుంది; తొట్రిలన్‌+పడున్‌= తడబడుతుంది; జల్లు+అనన్‌= జల్హుమనేటట్టు; చెదరుడెందమున్‌= చలించే మనస్సును; కూడ. 
గన్‌+తెచ్చి= కూడదీసికొని; నన్నున్‌= సైరంధ్రిని; కేవలమున= కావాలని; ముట్టన్‌= తాకటానికి; ఎవ్వరికిన్‌+వచ్చున్‌= ఎవ్వరికి 
సాధ్యపడుతుంది; అనున్‌= అంటుంది; కలంగున్‌= కలతపడుతుంది; వెనున్‌+పడున్‌= వెనుకకు తగ్గుతుంది. 


తాత్పర్యం: బాధపడుతూ, మాయవిదీ! అని దైవాన్ని నిందిస్తూ, తనకు దిక్కెవ్వరూ లేరని కన్నీళ్ళు బాగా కారుస్తూ, 
తూలుతూ, సైరంధ్రి కొంతసేపటికి తన మనస్సు కుదుటపరచుకొని, తనను అన్యులు ఎవ్వరూ ముట్టజాలరని ధైర్యం 
తెచ్చుకొని కూడా కలతపడి వెనుకకు తగ్గింది. 


విశేషం: నిర్వేదం అనే సంచారి భావంలో ప్రదర్శించే చేష్టాదికాలు (అనుభావాలు) ఇందులో సహజంగా వర్షించటం అభినయ 
సౌందర్యాన్నీ, భావశబలతనూ వెలారుస్తున్నాయి. (సంపా.) 


క అట్టియెడ. 105 


తాత్సర్యం: ఆ సమయంలో. 


208 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


దైన్యంబు తలపోంత తలకొన్న( జెలువ కా । ననమున వెల్లందనంబు గదిరి; 
భయరసవేగంబు పైకొని ముట్టినం। గాంతకు( దనులత6 గంప మడరె; 

బెగ డంతకంతకు మిగిలిన నింతికి(। బదముల నట దొట్రుపాటు బెరసె6; 
దల్లడం బొందిన( దన్వికి నవయవం । బుల నెల్ల ఘర్మాంబు కళిక లెసంగెం; 


ఆ. దలకు పుట్టెం గొంకు కొలందికి మీటె, వె। న్టాటు దోంచె, ముట్టుపాటు దొడరె 
వెబి(గుపాటు దనికి, నెల నాడె నొవ్వు నె । వ్వగలు వగల నీనె, దిగులు వొదివె. 106 


ప్రతిపదార్థం: చెలువకున్‌= సైరంధికి; దైన్యంబు= తనకప్పుడు కలిగిన దీనత్వ సంబంధమైన; తలపో(త= ఆలోచన; తలకొన్నన్‌= 
కలుగగా, ముసురుకోగా; ఆననమునన్‌= ముఖంమీద; వెల్లందనంబు= వెలవెలపాటు; కదిరెన్‌= ఆవహించింది; కాంతకున్‌= 
సైరంధికి; భయరసవేగంబు= మిక్కుటమైన భయమనే రసం యొక్క తీవ్రత; పైకొని ముట్టినన్‌= ఆవహింపగా, (క్రమ్ముకోగా; 
తనులతన్‌= శరీరంలో; కంపము+అడరెన్‌= వణుకు పుట్టింది; ఇంతికిన్‌= ఆమెకు; బెగడు= విహ్వలత్వం; అంతకున్‌+అంతకున్‌= 
క్షణక్షణానికి; మిగిలినన్‌= ఎక్కువకాగా; పదములన్‌= అడుగులలో; తొట్రుపాటు బెరసెన్‌= తడబాటు కలిగింది; తన్వికిన్‌= 
ఆమెకు; తల్లడంబు+ఒందినన్‌= కలతపాటు కలుగటంతో; అవయవంబులన్‌ + ఎల్లన్‌ = శరీరంలోని అంగాలనిండా; 
ఘర్మ+అంబుకళికలు= చెమట నీటి బిందువులు; తొడరెన్‌= వ్యాపించాయి; తలంకు+పుట్టెన్‌= భయంపుట్టింది; కొంకు= సంకోచం; 
కొలందికి మీజెన్‌= మోతాదుకు మించింది, అతిశయించింది; వెన్‌+పాటు+తోంచెన్‌= దిగులు కలిగింది; ముట్టుపాటు+తాడరెన్‌= 
సంకటం కలిగింది; వెజంగుపాటు= భయం వలన నిళ్ళేష్టత; తనికెన్‌= కలిగింది; నొవ్వు= బాధ; నెజునాడెన్‌= పూర్ణంగా నాటుకొన్నది 
(బీవస్థానంలో తగిలింది); నెజ+వగలు= పూర్తిచింత; వగలన్‌= దుఃఖాలను; ఈనెన్‌= నింపివేసింది; దిగులు+పొదివెన్‌= దిగులు 
చుట్టుకొన్నది. 


తాత్పర్యం: (ద్రౌపదికి మనస్సున దీనత్వం కలుగటంతో ముఖం తెల్లబోయింది. భయంతో శరీరం వణకసాగింది. 
శరీరం పరవశం కావటంతో అడుగులు తొట్రుపడసాగాయి. కలతపాటు కలగటంతో దేహమంతటా చెమటలు పట్టాయి. 
భయం, సంకోచం, నిశ్చేస్టత, సంకటపాటు, బాధ అతిశయించాయి. దిగులు పెనవేసికొన్నది. 


విశేషం: 1. భావ సంఘర్షణలను చిత్రించేటప్పుడు తిక్కన ఆకృతుల కంటె అభినయాలను ఎక్కువగా వర్లిస్తాడు. ముందు 

పద్యంలో (ద్రౌపది అనుభావాలను చెప్పి ఈ పద్యంలో సాత్తికభావాలను చిత్రించాడు. రసాభ్యుదయోల్లాస శిల్పంలో ఈ పద్యం 
౧ 

ఒక రత్నం. ఇందులోని శిల్పాన్ని నాలుగు రకాలుగా వివేచించవచ్చును. 1. భావోదయం.2.అనుభావ ప్రకటనం. 3. సాతికభావ 

ప్రదర్శనం. 4. వాటియొక్క అభ్యుదయ (క్రమోల్లాసం. ఈ సీసపద్యంలో అనుభావ సాత్తికభావాలు వరుసగా సీసపద్య పాదాలలోనూ, 

భావోదయ (క్రమం ఎత్తుగీతిలోనూ, వాటి అభ్యుదయాన్ని [క్రమాలంకారంలో ఉల్లాసపరచటం అలంకార రచనలోనూ తిక్కన 

ఆవిష్కరించాడు. ఆ (క్రమాన్ని ఈవిధంగా భావించవచ్చును. 


భానం అనుభానం సాత్వికభావం 

1 తలంకు పుట్టటం - 1. థైర్యంబు తలపోత 1. మొగమున వెల్లదనం. 
2. భయం మితిమీరటం - 2. భయరసవేగం పైకొనటం 2. శరీరం వణకటం. 

3. వెన్‌బాటు తోచటం - 3. విహ్యలత అంతకంతకు పెరగటం 3. నడకలో తడబాటు. 


4. ముట్లుపాటు (కలత) పుట్టటం - 4. తలడిల్లడం 4. ఒడలెల్ల చమటపట్లడం. 
అ అ eae ౧ అ 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 209 
ఎత్తుగీతి పూర్వార్తంలో భయం అనే రసభావం యొక్క నాలుగు దశలను వికాస(క్రమంలో పేర్కొనటం, ఆ భావదశలకు తగిన 
అనుభావసాత్తిక భావాభివ్యక్తులను సీసపద్య పాదాల పూర్యోత్తరార్జాలలో క్రమంగా వర్లించటం (క్రమాలంకార విన్యాసం. ఎత్తుగీతి 
ఉత్తరార్థంలో భావోల్దాసాన్ని అవస్థాపరంగా పేర్కొనటం జరిగింది. తరువాతి వచనంలో “ఇవ్విధంబున ద్రుపదపుత్రి దురవస్థం 
బొందుచు' అని తిక్కన తన రసభావ శిల్పరహస్యాన్ని సూచించాడు. దానిని అన్వయించుకొంటే ద్రౌపది పొందిన దురవస్థ 
(భరించటానికి శక్యంగాని మనోవేదన) నాలుగు ముఖాలుగా పరిణతి చెందింది. అవి- వెజగుపాటు పొందటం, అదే ఒక దురవస్థ 
దశ. దాని కంటె దుర్భరమైనవి (క్రమంగా - మర్శస్థానాలను బాధపెట్టే వేదన, నెవ్వగల వగలు, దిగులు. ఇంత (క్రమబద్దంగా ఒక 
పాత్రలోని భావానుభావాల కనుగుణమైన సాత్తికభావాలను వర్షించి, అవి మానసిక అవస్థలుగా రూపొందిన పద్దతిని ప్రదర్శించిన 
అభినయశిల్పాన్ని శ్రవ్యకావ్యంలో మొదట ్రవేశపెట్టినవాడు కవిబ్రహ్మ తిక్కన. మహాకవిత్వంలో ఉండే అభినయ నిర్మాణ 
శిల్పానికి (Structural beauty) ఈ పద్యం తార్కాణం. (సంపా.) 


2. విధి ఒక వ్యక్తిని ఎంత దయనీయ స్థితికి తీసికొనివస్తుందో ఈ పద్యం ఉదాహరణంగా చెప్పవచ్చును. సకలరాజన్యుల 
చేత పరిచర్యలు పొందవలసిన పాండవ పట్టమహిషి ఒక పరిచారికగా సుదేష్ల కొలువులో చేరటం విధి వైపరీత్యం. ఆమెకు ఈ 
కష్టకాలంలో తోడ్పడేవారు ఎవ్వరూ లేరనే బాధ కలిగింది. ఆ నీచుడి ఇంటికి వెళ్ళక తప్పలేదు. అట్టి దయనీయ స్థితిని తిక్కన 
ఈ పద్యంలో వివరించాడు. భావం ఒకటే అయినా వేర్వేరు పదాలను వాడటం భావతీ(వ్రతకు, సమ(గ్రతకు దోహదం చేశాయి. 


వ. ఇవ్విధంబున ద్రుపదపుత్రి దురవస్టం బొందుచు 'మహాపదలకుం బరిహరణంబు హరి (చరణ) స్మరణంబి 
యని తన హృదయపుండరీకంబునం బుండరీకాక్షు నిక్షేపించుకొని, సుదేష్ట మందిరంబు వెలువడి దినకరుం 
గనుంగొని వినయవినమితోత్తమాంగయై నిజాంతర్గతంబున. 107 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; ద్రుపదపుత్రి= (ద్రౌపది (సైరంధ్రి); దురవస్థన్‌+పొందుచున్‌= పడరాని మానసికవేదన 
పడుతూ; మహా+ఆపదలకున్‌= గొప్పు కష్టాలకు; పరిహరణంబు= నివారణోపాయం; హరి (చరణ) స్మరణంబు+అ= విష్ణు 
పాదాలను తలంచటమే; అని= అనుకొని; తన హృదయపుండరీకంబునన్‌= తన హృదయకమలంలో; పుండరీకాన్షున్‌= తెల్లని 
పద్మాలవంటి కన్నులు కలవాడైన విష్ణువును; నిక్షేపించుకొని= నిలుపుకొని; సుదేస్ల మందిరంబు= సుదేష్ట నివసించే భవనం 
నుండి; వెలువడి= బయటికి వచ్చి; దినకరున్‌= సూర్యుడిని; కనుంగొని= చూచి; వినయ వినమిత+ఉత్తమ+అంగ+ఐ= అణకువచే 
వంచిన శిరస్సుగలదై; నిజ+అంతర్గతంబునన్‌= తన మనస్సులో. 


తాత్సర్యం: ద్రౌపది ఈ విధంగా దుఃఖిస్తూ, కష్టాలు గట్టెక్కటానికి భగవంతుడి స ్యరణమా(త్రమే మార్గమని తలచి, 
విష్ణువును ధ్యానించి, సుదేష్ట మందిరం వెలువడి, సూర్యుడిని చూచి అణకువతో తలవంచుకొని నమస్కరించి, తన 
మనస్సులో, (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: రూపకం; పుండరీకాక్షుడు అన్నది సాభిప్రాయ విశేషణం, పుండరీకముల వంటి కనులుగల నారాయణుడిని 
స్మరించటం వలన ఆమెను కనుపాపవలె కాపాడవలసిన బాధ్యత విష్ణుమూర్తిపై పడింది. (ద్రౌపది మందిరం నుండి బయటికి 


రాగానే సూర్యుడికి నమస్కరించింది. సూర్యుడు కమలాప్పడు, (ద్రౌపది హృదయపుండరీకానికి కూడా వికాసం కలిగించక తప్పదు. 
నారాయణుడి పుండరీకాక్షులను కూడా వికసింపజేయక తప్పదు. (ద్రౌపది హృదయపద్మం వికసిస్తుందని ధ్వని. 
తే. 'పాండుపుత్రులకేను తప్పని మనంబు । గలుగుదాననయేని నో కమలమిత్ర! 

కీచకుని దెస న న్నొక కీడు తెరువు | వొరయకుండ(గ రక్షింపు కరుణతోడ.” 108 


210 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ఓ కమలమి(త్ర!= పద్మాలకు మి(త్రుడవైన ఓ సూర్యభగవానుడా!; ఏను= నేను (సైరంధ్రి); పాండుపుత్రులకున్‌= 
పాండవులకు; తప్పనిమనంబు= తొలగనిమనస్సు; కలుగుదానను+అ+ఏనిన్‌= కలదానినైతే; కీచకునిదెసన్‌= కీచకుని వలన; 
నన్నున్‌= నన్ను; ఒక కీడు తెరువు= ఎటువంటి హాని జరిగేపద్దతి; పొరయక+ఉండ(గన్‌= ఏర్పడకుండా; కరుణతోడన్‌= దయతో; 
రక్షింపు(ము)= రక్షించుము. 


తాత్సర్యం: 'ఓ సూర్యభగవానుడా! నేను పాండవులను తప్ప ఇతరులను భర్తలుగా భావించని పతివ్రతనైతే నాకు 
కీచకుడి వలన ఎటువంటి అపాయం జరిగే దారు లేర్పడకుండా దయతో రక్షించుము. 


విశేషం: (ద్రౌపది మహాభక్తురాలు. ఒకసారి భగవంతుడిని సమాహితచిత్తంతో స్మరిస్తే ఆయన వెంటనే ప్రసన్నుడౌతాడు. ఆమెకు 
శ్రీకృష్ణుడే శ్రీమన్నారాయణుడు. ఆమె హరినామస్మరణం ఆపదలనుండి కాపాడుతుందని గాఢమైన విశ్వాసం కలది. “యద్భావం 
తద్భవతి.” ఆమె మనఃపద్మంలో పుండరీకాన్షుడిని స్థిరంగా నిలుపుకొన్నది. ఆమె మనసు పుండరీకం, ఆ దేవుడి చూపు పుండరీకం. 
ఆతడి కరుణ ఆమె పట్ల ఉండటం సహజసిద్దం అని ధ్వని. మందిరం దాటి బయటికి వచ్చింది (ద్రౌపది. ఆమెకు సూర్యనారాయణుడు 
ఎదుట మింట కనిపించాడు. “సూర్యో నారాయణో హరిః” అని సంప్రదాయం. హరి పద్మాక్షుడు, సూర్యుడు పద్మమిత్రుడు. 
పైపెచ్చు నారాయణ నామధేయుడు. సర్వవ్యాపకుడైన హరికి ప్రత్యక్ష సాక్షి సూర్యుడు. ఆయనకు నమస్కరించింది. సూర్యుడు 
మహాపదార్జాలలో ఒకడు. జగత్‌సాక్షి, (ద్రౌపది పాతివ్రత్యానికి సాక్షిగా నిలువదగిన దైవం ఆతడే - అందువలన ఈ విధంగా 
ఆయనను ప్రార్థించింది. ఆమె పతులపట్ల చెదరని భక్తి గలదని చెప్పగలిగిన ఆ కర్మసాక్షియే, ఆ ధర్మానికి కీడు రాకుండా ఉండే 
మార్గాలను కల్పించి ఆమె శీలాన్ని రక్షించే బాధ్యత తీసికొనగల మహితాత్ముడు. నారాయణుడైనా, సూర్యనారాయణుడైనా 
తత్త్వతః ఒక్కడే. “ఏకం సత్‌ విప్రాః బహుధా వదన్తి' కదా! అటువంటి భేదం లేని భక్తితో (ద్రౌపది సూర్యుడికి నమస్కరించింది. 
అనన్యచింతతో స్మరించిన ఆమెయొక్క యోగక్షేమం వహించవలసిన బాధ్యత ఆ భగవానుడిదే! (సంపా.) 


వ. అనుచుం గేలు మొగిచిన. 109 


తాత్సర్యం: అంటూ చేతులెత్తి నమస్కరించగా. 


క. తరణియు దుఖితయగు న । త్తరుణిం గాచుటకు నత్యుదగ్రభుజావి 
స్ఫురణాఢ్యు నొక్కరక్కసు( । గరుణారమనస్ము( డగుచు గ్రక్కున బనిచెన్‌. 110 


ప్రతిపదార్థం: తరణియున్‌= సూర్యుడునూ; కరుణా(ర్ణ మనస్కు(డు+అగుచున్‌= దయారసంతో తడిపిన మనస్సుకలవాడై; 
దుఃఖిత+అగు+దుఖంతోఉన్న; ఆ+తరుణిన్‌= ఆ కాంతను; కాచుటకున్‌= రక్షించుట కొరకై; అతి+ఉద(గ్ర భుజావిస్సురణ+ఆఢ్యున్‌= 
మిక్కిలి అధికమైన భుజపరాక్రమంచేత గొప్పవాడైన; ఒక్క రక్కసున్‌= ఒక రాక్షసుడిని; (గ్రక్కునన్‌= వెంటనే; పనిచెన్‌= పంపాడు. 


తాత్పర్యం: (ద్రౌపది మొర విన్న సూర్యుడు దయాంతరంగంతో ఆమెను రక్షించటానికి బాహుబలాఢ్యుడైన ఒక 
రాక్షసుడిని పంపాడు. 
వ. వా(డునుం బనిపూని యంబరతలంబున నదృశ్యాకారుందై వచ్చి నిలిచె. 111 


ప్రతివదార్థం: వాండునున్‌= వాడుకూడా; పనిపూని= బాధ్యత స్వీకరించి; అంబరతలంబునన్‌= ఆకాశమార్గంలో; 
అదృశ్య+ఆకారుండు+ఐ= కనబడని రూపం కలవాడై; వచ్చి; నిలిచెన్‌= నిలబడ్డాడు. 


తాత్సర్యం: ఆ రాక్షసుడు వెంటనే పనిపూని వచ్చి ఆకాశంలో ఎవరికీ కనబడకుండా ఆమెకు రక్షగా నిలబడ్డాడు. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 211 

తే. ఇట్లు ప్రార్ధించి పాంచాలి యెట్టకేని । సింహబలు మందిరం బల్ల జేర నరిగి 
యొల్లంబోవుచు బెబ్బులి యున్న పొదరు । సొచ్చు లేడి చందంబున. జొచ్చుటయును. 112 
ప్రతిపదార్థం: ఇట్లు ప్రార్థించి= ఇట్టా వేడికొని; పాంచాలి= (ద్రౌపది (సైరంధ్రి); ఎట్టకేనిన్‌= ఎట్లానో, ప్రయాసతో; సింహబలు 


మందిరంబు= కీచకుని నివాసభవనం; అల్లన్‌+చేరనరిగి= నెమ్మదిగా సమీపించి; ఒల్లన్‌+పోవుచున్‌= కలతపడుతూ; బెబ్బులి+ఉన్న 
పొదరు= బెబ్బులి ఉన్న పొదను; చొచ్చు లేడి చందంబునన్‌= (ప్రవేశించే లేడివలె; చొచ్చుటయును= (ప్రవేశించగా. 


తాత్సర్యం: ఇట్లా ప్రార్థించి, ప్రయాసపడుతూ సైరంధ్రి ఎట్లాగో కీచకుడి గృహాన్ని చేరి కలతపడుతూ, పెద్దపులి ఉండే 
పొదలోపలికి వెళ్ళే లేడివలె ఆ మందిరంలో ప్రవేశించినంతనే. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: ఉపమ. 'బెబ్బులి యున్న పొదరు సొచ్చు లేడి చందంబుని అనేది జాతీయం. బలవంతులైన వారి ప్రయోజనాలకై 
నిస్తహాయులైనవారు బలి కావలసిన స్థితి ఏర్పడుతుంది. ఆ సందర్భంగా ఈ మాట వాడుతారు. ఈ ఉపమాలంకారం 
సందర్భోచితంగా సంతరించబడింది. తిక్కన ఉపమానాలన్నీ సామాన్య జనజీవన పరిధిలోనుండి ఎన్నుకొనబడటం గమనార్హం. 
'ఆంధ్రావళి మోదముం బొరయునట్టు' ఆయన చేసే రచనకు ఇది ఒక సహజాలంకారం. 


ఉ. అంబురుహాక్తి వచ్చు తెరు వారయం గీచకముఖ్యుం డప్పు తె 
ల్లంబుగ౯ జూచి యుల్లము కలంకయు వారక మేన వెమ్ముతా 
పంబును డిగ్గం ద్రావి, గరుపాటుచు నుత్మట సంభ్రమంబు హ 
ర్షంబు( బెనంగొనంగ నతిచంచలభావ పరీతమూర్తియై. 113 


ప్రతిపదార్థం: కీచక ముఖ్యుండు= కీచకులలో మొదట లెక్కించదగినవాడు, సింహబలుడు; అప్టు= అప్పుడు; అంబురుహ+అక్షి= 
కమలాల వంటి కనులుగల సైరంధ్రి; వచ్చు తెరువు= వచ్చే దారిని; ఆరయన్‌= తేరిపారగా; తెల్లంబుగన్‌+చూచి= స్పష్టంగా 
చూచి, ఉల్లము కలంకయున్‌= మనస్సులోని కలతనూ; వారక= ఎడతెగక; మేనన్‌+వెమ్ము= శరీరాన్ని తపింపచేసే; తాపంబును= 
విరహబాధనూ; డిగ్గన్‌+తావి= దిగమింగి; గరుపాయిచున్‌= గగుర్పాటు నొందుతూ; ఉత్కట సంభ్రమంబు= మిక్కిలి తొట్రుపాటు; 
హర్షంబున్‌= సంతోషం; పెనంగొనంగన్‌= ముప్పిరికొనగా (పెనవేసికొనగా); అతి చంచలభావ పరీతమూర్తి+ఐ= మిక్కిలి చాపల్యంతో 
పెనగొన్న మనస్సు కలవాడై. 


తాత్సర్యం: కీచకుడు సైరంధ్రి వచ్చే దారిని కనువిచ్చి స్పష్టంగా తేరిపార చూచాడు. మనసులోని కలతను శరీరంలోని 
ఆరని మదనతాపాన్ని దిగమింగుకొన్నాడు. గగుర్సాటుతో కూడిన ఆశ్చర్యం, సంతోషం పెనవేసికొనగా చపల స్వభావంతో 
కూడినవాడై. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. చిడిముడి పడుచు నెదురు చన(। గదంగుచు హారములు సక్కంగా. ద్రోచుచు మ 
ల్లడి గొనుచు దుర్విలాసం । బొడలికి నొడ6 గూర్చుచుండ నుగ్మలి యంతన్‌. 114 


ప్రతిపదార్థం: చిడిముడి పడుచున్‌= తొట్రుపాటు పడుతూ; ఎదురుచనన్‌= ఎదురుగా పోవటానికి; కడంగుచున్‌= ప్రయత్నిస్తూ; 
హారములు+చక్కంగాన్‌*త్రోచుచున్‌= మెడలో హారాలు సరిచేసికొంటూ; మల్లడి గొనుచున్‌= సుడులు సుడులుగా తిరుగుతూ; 
ఒడలికిన్‌= శరీరానికి; దుర్విలాసంబు= దుష్టమైన విలాసం; ఒడన్‌+కూర్చుచున్‌+ఉండన్‌= (ప్రదర్శిస్తూ ఉండగా; ఉగ్మలి= సైరంధ్రి; 
అంతన్‌= అప్పుడు. 


212 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్పర్యం: కీచకుడు తొట్రుపాటు పడుతూ, ఎదురుపోవటానికి సమకట్టి, హారాలు సవరించుకొంటూ, శరీరం మీద 
ఉదాత్తంగాని శృంగార చేష్టలు ప్రదర్శిస్తూ నిలుచున్నాడు. అప్పుడు సైరంధ్రి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: 'దుర్విలాసం” అనేది సాభిప్రాయమైన ప్రయోగం. కీచకుడు రూపాభిమాని. హారాలు సవరించుకొనడం వంటివి చేశాడు. 
దుర్విదగ్దుడి హరం కాబట్టి దుర్విలాసం. 
ఠా యె లు 

వ. తత్రదేశంబునకుం జని. 115 
తాత్సర్యం: ఆ ప్రదేశానికి వెళ్ళి. 
తే. “దేవి తృష పుట్టి వారుణిదేర( బనుప । నరుగుదెంచితి. బోయింపుం డనిన నింతి 

నెమ్మొగంబున దృష్టులు నిలిపి, తమక । మడర నిట్లను నా కీచకాధముండు. 116 
ప్రతిపదార్థం: దేవి= సుదేష్టాదేవి; తృష పుట్టి= మద్యపు దప్పికగొని; వారుణి+తేరన్‌= మద్యం తెమ్మని; పనుపన్‌+అరుగుదెంచితిన్‌= 
పంపగా వచ్చాను; పోయింపుండు+అనినన్‌= పోయించండి అని అనగా; ఇంతి నెజ+మొగంబునన్‌= సైరంధ్రి అందమైన ముఖంమీద; 
దృష్టులు నిలిపి= చూపులు నిలిపి; తమకము+అడరన్‌= మోహం అతిశయించగా; ఆ కీచక+అధముండు= ఆ నీచుడైన కీచకుడు; 
ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: 'సుదేష్టాదేవి దప్పికగొని మద్యం తీసికొని రమ్మని పంపగా వచ్చాను. పోయించరిడని సైరంధ్రి పలుకగా, 
మోహపరవశత్వంతో ఆమెను చూస్తూ ఆ నీచకీచకు డిట్లా అన్నాడు. 


విశేషం: సైరంధ్రి (ద్రౌపది) తలవంచుకొని ముక్తసరిగా మాట్లాడటం ఆమె స్వభావానికి ఉచితం. 


క. “దేవి తృష దీర్ప( బూనితి; । వా వెలంది సహోదరుండ నగు నా తృష లీ 

లావతి! నీదు సరస సం । భావనమెయిం దీర్పకునికి పాడియె చెపుమా! 117 
ప్రతిపదార్థం: లీలావతి!= ఓ సౌందర్యవతీ!; దేవి= సుదేష్టాదేవి యొక్క; తృష+తీర్పన్‌+పూనితివి= దప్పిక తీర్చటానికి పూనుకొన్నావు; 
(కాని); ఆ వెలంది= ఆమె యొక్క; సహోదరుండన్‌+అగు= తమ్ముడనైన; నా తృషను= నా యొక్క దప్పికను; నీదు సరస 
సంభావనమెయిన్‌= నీ సరసమైన మన్నన చేత; తీర్పక+ఉనికి= తీర్చకుండా ఉండటం; పాడియె చెపుమా!= న్యాయమా చెప్పుము! 
తాత్పర్యం: 'ఓ సుందరాంగీ! మీ దేవి దప్పిక తీర్చటానికి పూనుకొన్న నీవు, ఆమె తమ్ముడనైన నా దప్పిక కూడా నీ 
సరస సల్హాపాలతో తీర్చకుండటం న్యాయమా? చెప్పుము. 


విశేషం: ఇక్కడ తృష= దప్పిక, కామము అనే అర్థాల మీద కవి ఇద్దరి చేతా మాట్లాడించి చమత్కరించాడు. ఒకరు కోరే అర్థం 
మరొకరికి తెలియజేశాడు. సుదేస్ల దాహం మదిరతో తీరుతుంది. కీచకుడి దాహం ఆమె సరస సంభావనతో చల్లారుతుంది. 


సీ, కాంతిదళ్మొత్తు నీ కడగంటి చూడ్మితో(। బొందంగానని మేను పొగులుటయును, 
దీపారు నీ పల్ము( దెల్లంబుగా విన(। గానని వీనులు గందుటయును, 
నింపగు నీ చెయ్వు లెలమిమై గొనియాడ(। గానని కోర్కులు గలగుటయును, 
సొగయించు నీ కేళి. దగిలి యానందంబు(। బొందంగానని మది గుందుటయును 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 213 
తే. బాయ, నాదగు జన్మంబు ఫలము నొంద । భావజన్ముని పూనిక పార మెయ్ట 
నన్ను బంటుగా నేలుము నలినవదన! । యింక నీ సిగ్గుదెర యోల మేల నీకు?” 118 


ప్రతిపదార్థం: నలినవదన!= పద్మంవంటి ముఖం కలదానా! సైరంధ్రీ!; కాంతి= కాంతి అనే గుణం; తళ్కొత్తు= (ప్రకాశించే; నీ 
కడగంటి చూడ్కితోన్‌= నీ క్రీగంటి చూపుతో; పొందన్‌+కానని మేను= కూడలేని శరీరం; పొగులుటయును= తపించటమున్నూ; 
తీపారు= తియ్యని; నీ పల్కున్‌= నీ మాటను; తెల్లంబుగాన్‌= స్పష్టంగా; వినన్‌+కానని= విననోచని; వీనులు= చెవులు; 
కందుటయును= తాపం చెందటమున్నూ; ఇంపు+అగు= అందమైన; నీ చెయ్వులు= నీ చేష్టలు; ఎలమిమైన్‌= సంతోషంగా; 
కొనియాడన్‌+కానని= 'ప్రశంసించలేని; కోర్కులు= కోరికలు; కలగుటయును= కలత చెందటమున్నూ; సొగయించు= సొక్కింపచేసే; 
నీ కేళిన్‌+తగిలి= నీ శృంగార చేష్ట్రలలో చిక్కి; ఆనందంబు= సంతోషం; పొందన్‌+కానని= పొందలేని; మది= మనస్సు; 
కుందుటయును= తపించటం; పాయన్‌= పోయేటట్టుగా; నాది+అగు జన్మంబు= నాయొక్క పుట్టుక; ఫలమున్‌+ఒందన్‌= 
ఫలించేటట్టు; భావ జన్ముని= మన్మథుని; పూనిక= ప్రయత్నం; పారము+ఎయ్డన్‌= అంచులు ముట్టేటట్లు (పరిపూర్ణమ య్యేటట్టు); 
నన్నున్‌ బంటుగాన్‌+ఏలుము= నన్ను నీ సేవకుడిగా పాలించుకొనుము; ఇంకన్‌= ఇకమీద; ఈ సిగ్గు తెర+ఓలము= సిగ్గు అనే 
తెరమరుగు; నీకున్‌+ఏల?= నీ కెందుకు? 


తాత్సర్యం: నీ కటాక్ష వీక్షణాలను పొందకపోవటంచేత కలిగిన దేహతాపాన్నీ, నీ తీయని పలుకులు వినలేకపోవటం 
చేత కలిగిన శ్రవణతాపాన్నీ, అందమైన నీ విలాస చేష్టలను ప్రీతితో మెచ్చలేని కోర్కెల వలన కలిగిన మదనతాపాన్నీ, 
నీతో రహస్య క్రీడలతో రమిస్తూ ఆనందం పొందకపోవటం వలన కలిగిన మనస్తాపాన్నీ పోగొట్టి నా జన్మ సఫలం చేసి 
నన్ను నీ బంటుగా స్వీకరించి పాలించుము. ఇక మీద కూడా ఈ సిగ్గు తెరల చాటుమాటుతనం ఎందుకు?” 


విశేషం: 1.'అగ్ని దగ్గరుండి, ప్రియురాలు దూరంగా ఉండి తాపం కలిగిస్తారు. అగ్ని దూరంగా పోతే ప్రియురాలు దగ్గరైతే తాపం 
తగ్గుతుంది" అనే లోకోక్తి (ప్రసిద్దం. సైరం(ధ్రిపై వలపు పెంచుకొన్న కీచకుడు మదనతాపంతో వేగిపోతున్నాడు. దానికి నాలుగు 
కారణాలను సీస పద్యపాదాలలో వరుసగా చెప్పాడు. మెరుపులవలె మెరిసే కడగంటి చూపులు పొందలేని శరీరం విరహతాపాన్ని 
పొందింది. ఇప్పుడు అట్టి చూపులు (ప్రసరింపచేయటానికి సమీపించింది కాబట్టి అది తగ్గిపోతుందని అతడి భావన. అట్లాగే 
వలపుమాటలు వినని చెవులు తాపాన్ని పొరదాయి. ఇప్పు డా వలపుమాటలవలన ఆ తాపం తగ్గుతుంది. వలపు చేష్టలను పొగడి 
కోరికలు తీర్చుకొనలేదని తాపం ఉండేది. ఆమెను పొంది సుఖం అనుభవించలేదని మనోవేదన ఉండేది. అవన్నీ నీవు దరిచేరటం 
వలన తగ్గి (తొలగి) పోతాయి-అని అన్నాడు. సీస పద్యపాదాలు అంత్యానుప్రాసంతో అలంకరించబడటం గమనించతగింది. 
కీచకుడి విరహతాపంలోని మాధుర్యగుణం. సాతత్య స్వభావం దానివలన ధ్వనించబడుతున్నది. 


2. సీస పద్య పాదాలలోని వాక్యాలు 'పాయన్‌' అనే (క్రియతో అన్వయించే ఒక (క్రమం ఇందులో ఉన్నది. తాపం 
క్రమంగా శరీరంలో, చెవులలో, కోర్కెలలో, హృదయంలో వ్యాపించగా అది మరల (క్రమంగా ఉపశమిస్తుందని సూచించబడింది. 
అంతేకాక తాపం తగ్గిన తరువాత కలిగే ఫలితాంశాలను నాల్గింటిని ఎత్తుగీతిలో తిక్కన చెప్పాడు. అవి - ఆమె కటాక్షం వలన 
జన్మసఫలం కావటం; వలపు మాటలు వినటం వలన మన్మథభావం పరిపూర్ణం కావటం, అందమైన ఆమె వలపు చేష్టలతో 
పెల్లుబికే కోర్కెల వలన కలిగే తృప్తి వలన ఆమెకు బంటుగా వశుడై పోవటం, సుఖకేళితో ఆనందం పొంది సిగ్గుతెరలు లేకుండా 
చనువుతో మెలగటం కలుగుతుందట! ఇందులో అందమైన ఒక [క్రమం ఉన్నది. నలినవదన అన్నప్పుడు ఉపమాస్పృహ, సిగ్గుతెర 
యోలము అన్నప్పుడు రూపకస్సూర్తి రాణించాయి. అలంకారాలు కాకపోయినా అలంకారాల అనుభూతిని కలిగించే సూక్తివైచి త్రి 
ఇది. 


3. సంకల్పం అనే మదనావసకు తిక్కన క్రమవికాసాన్ని కలిగిసూ, ఈ పద్యంలో ఒక పరిణత సతిని చిత్రించాడు. 
® థి 
రసాభ్యుదయ శిల్పంలో ఇది ప్రతిభావంతమైన ప్రయోగం. (సంపా) 


214 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అనవుడు. 119 
తాత్పర్యం: అనగా. 


తే. చెలువ యప్పలుకులు పెడ చెవుల బెట్టి । ధీర గావున విగతవికార యగుచు 
“మదిర వోయింపు( డద్దేవి యెదురుచూచు । నలుగు( దడవైన మగుడ( బోవలయు'ననిన. 120 


ప్రతిపదార్థం: చెలువ= సైరంధ్రి; ఆ+పలుకులు= కీచకుని మాటలు; పెడచెవులన్‌+పెట్టి= పట్టించుకొనకుండా; ధీర+కావునన్‌= 
ధీరురాలు కాబట్టి; విగతవికార+అగుచున్‌= ఎటువంటి చాంచల్యం లేనిది జొతూ; ఆ+దేవి= ఆ సుదేష్టాదేవి; ఎదురుచూచున్‌= 
ఎదురుచూస్తుంటుంది; తడవు+ఐనన్‌= ఆలస్యమైతే; అలుగున్‌= కోపపడుతుంది; మగుడన్‌= మరల; పోవలయున్‌= వెళ్ళిపోవాలి; 
మదిర+పోయింపుండు= మద్యం పోయించండి; అనినన్‌= అనగా. 


తాత్పర్యం: కీచకుడి మాటలను ద్రౌపది లక్ష్యపెట్టక, ధీరురాలుకాబట్టి ఎటువంటి వికారానికీ లోనుకాకుండా ఉండి, 
“త్వరగా మద్యం పోయించండి. ఆలస్యమైతే దేవి కోపిస్తుంది. నేను శీఘ్రంగా వెనుకకు వెళ్ళాలి” అని అనగా - (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


విశేషం: (ద్రౌపది తన ముఖభావాలను కనబడనీయకుండా గంభీరంగా మాట్లాడింది. 


చ. “మదిర సుదేష్టపాలి కొకమాత్రన పుచ్చెద నొడ్ల చేత; నిం 

పొదవెడు నట్టి దీని చవి యుల్లము సొక్కంగ నాను మీవు; నీ 

వదన సరోజ సౌరభమవారణ నన్నును గ్రోల నిమ్ము బె 

ట్టిదు( డగు కాము తూపుల. దొడింబడకుండ6గ6 గావు మిత్తటిన్‌. 121 
ప్రతిపదార్థం: మదిరన్‌= మద్యాన్ని; సుదేష్లపాలికిన్‌= సుదేష్లవద్దకు; ఒక మా(త్రన్‌+అ= ఒక రెప్పపాటుకాలంలోనే; ఒడ్డచేతన్‌= 
ఇతరులచేత; పుచ్చెదన్‌= పంపుతాను; ఇంపు+ఒదవెడు+అట్టి= ఆనందాన్ని కలిగించే; దీని చవి= ఈ మద్యం రుచిని; ఉల్లము= 
మనస్సు; సొక్కంగన్‌= పరవశమయ్యెటట్టు; ఈవు+ఆనుము= నీవు (త్రాగుము; నీ వదన సరోజ సౌరభము= నీ ముఖకమలం 
యొక్క సుగంధం; అవారణన్‌= అడ్డులేకుండా; నన్నును= నన్నుకూడా; క్రోలనిమ్ము= త్రాగనిమ్ము; బెట్టిదుండు+అగు= క్రూరుడైన; 
కాముతూపులన్‌= మన్మథుడి యొక్క బాణాలకు; తొడిన్‌+పడక+ఉండంగన్‌= తొట్రుపాటు; ఈ+తజిన్‌+కావుము= ఇప్పుడు 
కాపాడుము. 
తాత్పర్యం: “నేను మద్యాన్ని అక్క సుదేష్లకు ఇతరుల ద్వారా ఇప్పుడే పంపుతాను. నీవు ఈ మద్యం (త్రాగి, ఈ వేళనీ 
ముఖపద్మం లోని మంచి వాసనను నన్ను (త్రాగనిచ్చి, నా మదనతాపాన్ని పోగొట్టి రక్షించుము. 


క్ర కరితురగ రథసమితి. బొం । పిరివోయెడు నాదు లక్ష్మి పెంపున కెల్లన్‌ 
సరసిరుహవదన! నీవ కు । దురుగా నొనరించెదం గుతూహల మెసంగన్‌. 122 
ప్రతిపదార్థం: సరసిరుహ+వదన!= పద్మం వంటి ముఖంగల ఓ సైరం(్రీ!; కరి, తురగ, రథసమితిన్‌= ఏనుగులు, గుర్రాలు, 


రథాల సమూహంతో; పొంపిరి+పోయెడు= అతిశయించే; నాదులక్ష్మి= నా సంపద యొక్క; పెంపునకున్‌= అతిశయానికి; ఎల్లన్‌= 
అంతటికి; నీవు+అ కుదురుగాన్‌= నీవే ఆధారంగా; కుతూహలము+ఎస(గన్‌= ఆనందం నిండగా; ఒనరించెదన్‌= చేస్తాను. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 215 
తాత్సర్యం: ఓ పద్మముళీ! చతురంగబలాలతో పెంపారే నా సంపద కంతటికీ కుతూహలంతో నిన్నే కుదురుగా 
రాణిని చేస్తాను. 


క. రుచిర మణి భూషణంబులు । నుచిత విహారప్రకార యోగ్యాగార 
ప్రచయము సుందరగణికా । నిచయము నొప్పించువాండ నీకుం దరుణీ! 123 
ప్రతిపదార్థం: తరుణీ!= ఓ వనితా!; నీకున్‌= (సైరంధికి); రుచిరమణిభూషణంబులు= అందమైన మణులతో చెక్కబడిన 


ఆభరణాలు; ఉచిత= తగిన; విహార (ప్రకార= క్రీడించటానికి; యోగ్య+అగార ప్రచయము= తగిన ఇళ్ల సముదాయం; సుందర 
గణికానిచయమున్‌= అందమైన వేశ్యల సమూహాన్ని; ఒప్పించువాడన్‌= సమకూర్చి ఇస్తాను. 


తాత్సర్యం: ఓ సైరంధ్రీ! నీకు అందమైన మణిహారాలను, విలాస గృహాలను, పరిచారికలుగా వేశ్యాసమూహాలను 
పుష్కలంగా సమకూర్చి ఇస్తాను. 
నిశేషం: గణికా సంచారం మందిరానికి అందం. వారు అలంకరణలోనూ, తదితర పరిచర్యలలోనూ నేర్పరులు. నాట్య సంగీత 
విన్యాసాలతో రాణి మనస్సు రంజింపజేస్తారు. 
క. నా కులకాంతల నెల్లను । నీకుం బనిసేయం బనిచి నెయ్యంబున నే 
నీ కనుసన్నన మెలంగెద | నే కార్యంబైన నడుపు మీవ తగంగన్‌.” 124 
ప్రతిపదార్థం: నా కులకాంతలను= నా భార్యలను; ఎల్లను= అందరినీ; నీకున్‌= నీకు; పని+చేయన్‌+పనిచి= సేవలు చేసేందుకు 
ఆజ్ఞాపించి; నెయ్యంబునన్‌= (ప్రేమతో; నేన్‌= నేను; నీ కనుసన్నన్‌+అ= నీ కనుసన్నలలోనే; మెలలౌదన్‌= తిరుగుతాను; ఏ 
కార్యంబు+ఐనన్‌= ఏ పని అయినా; ఈవు+అ= నీవే; తగంగన్‌= సరిగా; నడుపుము= జరుపుము. 
తాత్సర్యం: నా భార్యల నందరినీ నీ దాసీజనంగా చేసి, స్నేహంతో నేను నీ కనుసన్నలలో మెలగుతాను. అన్ని పనులు 
నీవే నడిపించుము. (సర్వాధికారాలు నీ కిస్తాను).' 
విశేషం: సాధారణ స్రీలు కోరుకొనే ఆభరణాలు, రథగజతురగాది సంపదలు, విలాసవస్తువులు కల్పిస్తానని చెప్పి కీచకుడు 
సైరంధ్రిని తనవశం చేసికొనజూస్తున్నాడు. తన భార్యలను అందరినీ తనకు దాసీలనుగా చేస్తానంటే సైరంధ్రి లోబడుతుందని 
ఆ నీచుడి ఆలోచన. ఇవి మోహావేశపు పలుకులు. 
వ. అనుచు సింహబలుండు తన యంతరంగంబున నంతకంత కగ్గలించు తమకంబున( దన్నుందా నెఖుంగక 
పయింబడి పట్టుకొనిన. 125 
ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ సింహబలుండు= కీచకుడు; తన అంతరంగంబునన్‌= తన మనస్సులో; అంతకున్‌+అంతకున్‌= 


క్షణక్షణానికి; అగ్గలించు= అధికమవుతున్న; తమకంబునన్‌= మోహంతో; తన్నున్‌+తాను+ఎణుంగక= ఒడలు మరచి; పయిన్‌+పడి= 
సైనబడి; పట్టుకొనినన్‌= ఒడిసి పట్టగా. 


తాత్సర్యం: అంటూ కీచకుడు మోహావేశపరవశుడై తన ఒడలు మరచి సైరంధ్రిపైబడి ఒడిసి పట్టగా. 


క. తనుం గాచి వెనుక వచ్చిన । దనుజు మహాబలము తనదు తనువొందిన, నా 
తని చే విదిల్లి రభసం । బున దన్మందిరము ద్రుపదపుత్రిక వెడలెన్‌. 126 


216 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ద్రుపదపుత్రిక= (ద్రౌపది; తనున్‌= (సైరంధ్రిని); కాచి= రక్షించి; వెనుకన్‌+వచ్చిన= వెంబడించి వస్తున్న; దనుజు 
మహాబలము= రాక్షసుడి యొక్క అధికశక్తి; తనదు తనువు= తన శరీరం; ఒందినన్‌= (ప్రవేశించగా; ఆతని చే= కీచకుడి చేతిని; 
విదిల్చి= ఒక్కుమ్మడిగా విదిలించుకొని; రభసంబునన్‌= వేగంగా; తద్‌+మందిరము= ఆ ఇంటినుండి; వెడలెన్‌= బయటపడింది. 


తాత్సర్యం: తనకు రక్షకుడుగా తన వెంబడి వస్తున్న రాక్షసుడి అధికశక్తి సైరంధ్రి నావహించగా ఆమె కీచకుడి చేతిని 
గట్టిగా విదిలించి, వేగంగా ఆ ఇంటినుండి బయటికి వచ్చింది. 


వ. ఇట్లు ద్రోచిపోయినం గీచకుండు వెనువెంటం దగిలిన నమ్మగువయు మరలి చూచి భయభ్రాంతయై 
'యెవ్వలనికిం బోదునో' యని తలంచి, దైవయోగంబున విరాటుం డప్పుడు గొలువునికింజేసి తత్సభా 
భాగంబు దెసకు వెసం బాటినం, గామాయత్తచిత్తుండును, గర్వోన్మత్తుండును గావున జనసమూహంబు 
సరకుసేయక రహస్యప్రకాశవిభేదవిచారంబు దక్కి, 127 

ప్రతిపదార్థం: ఇట్టు+త్రోచిపోయినన్‌= ఈ విధంగా విదిలించి సైరంధ్రి వెళ్లగా; కీచకుండు; వెనువెంటన్‌= వెంబడించి; తగిలినన్‌= 
తరుమగా; ఆ+మగువయున్‌= ఆ సైరంధ్రియూ; మరలి చూచి= వెనుదిరిగి కనుగొని భయ(భాంత+ఐ= భయపడి; 
ఏ+వలనికిన్‌+పోదునో అని= ఏ మూలకు వెళ్ళాలా? అని; తలంచి= ఆలోచించి; దైవయోగంబునన్‌= అదృష్టవశాత్తు; విరాటుండు; 
అప్పుడు; కొలువు= సభ తీర్చి; ఉనికిన్‌+చేసి= ఉండటం చేత; తద్‌+సభాభాగంబుదెసకున్‌= ఆ సభవైపునకు; వెసన్‌+పాటీనన్‌= 
వేగంగా పరువెత్తగా; కామ+ఆయత్తచిత్తుండును= ్రీవాంఛతో నిండిన మనస్సు కలవాడూ; గర్వ+ఉన్మత్తుండును= గర్వంచేత 
మత్తెక్కి పొగరుపట్టినవాడూ; కావునన్‌; జన సమూహంబున్‌ సరకు+చేయక= జనుల గుంపును లెక్కచేయక; రహస్యప్రకార 
విభేద విచారంబున్‌+తక్కి= గుట్టు రట్టు బౌతుందనే ఆలోచన కూడా లేకుండ. 

తాత్సర్యం: ఈ విధంగా సైరంధ్రి తనను విదిలించి వెళ్ళిపోగా, కీచకుడు వదలక ఆమెను వెంబడించాడు. భయంతో 

పరుగు తీసి, ఎక్కడికి పోవాలో తెలియక, అదృష్టవశాత్తు విరాటమహారాజు అప్పుడు కొలువు తీర్చి ఉండటం చూచి 

ఆమె ఆ సభలోకి ప్రవేశించింది. కామంతో కళ్ళు మూసికొనిపోయిన ఆ గర్విష్టి కీచకుడు జనాలను లెక్కపెట్టక, గుట్టు 
రట్టు అవుతందనే సంగతి కూడా మరచిపోయి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


కీచకు(డు ద్రౌపదిం బట్టుకొనుటకు వెంట(దగులుట (సం.4-15-7) 


(ఈక 


సమదవారణము జంగమలత వెనుకొని | సరభసంబున( బట్ట జనువిధమున( 
గ్రూరదానవుండు భూచారి నిర్ణరకాంత(। బొదువ రయమ్మునం బోవుభంగి 
ఘోర గృధ్రము సుకుమార నాగాంగన(। బటుగతి నొడియంగ6 బాటు కరణి 
బ్రబల బిడాలంబు బాలశారిక మీ(ద | నడరి సత్వరముగ నరుగుమాడ్కి 


తే.  సింహబలు( డత్యుదగ్రతం జిగురుబోండి | పజ్జంగడువడి. దగిలి కోపంబు గదుర 
నొడిచి తలపట్టి తిగిచి మహోగ్రనృత్తి। గొంకు కొసరించుకయు లేక కూలందాంచె. 128 


ప్రతిపదార్థం: సమదవారణము= మదించిన ఏనుగు; జంగమలతన్‌= కదలి నడిచే తీగను; వెనుకొని= వెంబడించి; సరభసంబునన్‌= 
వేగంగా; పట్టన్‌+చనువిధమునన్‌= పట్టటానికి వెళ్ళినట్టు; (క్రూరదానవుండు= భయంకర రాక్షసుడు; భూచారి= భూలోకంలో 
తిరిగే; నిర్ణరకాంతన్‌= దేవతాస్త్రీని; పొదువన్‌= పట్టుకోవటానికి; రయమ్మునన్‌= వేగంగా; పోవుభంగిన్‌= వెళ్ళునట్టు; ఘోరగ్నధ్రము= 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 217 
భయంకరమైన (గ్రద్ద; సుకుమార నాగ+అంగనన్‌= సున్నితమైన నాగవనితను; పటుగతిన్‌= గట్టిగా; ఒడియంగన్‌= పట్టుకొనటానికి; 
పాఖుకరణిన్‌= పరుగెత్తేటట్టు; ప్రబల బిడాలంబు= బలమైన గండుపిల్లి; బాలశారికమీ(దన్‌= చిన్నగోరువంక మీదికి; అడరి= 
అతిశయించి; సత్వరముగన్‌= వేగంగా; అరుగుమాడ్కిన్‌= వెళ్ళునట్టు; సింహబలుండు= కీచకుడు; అతి+ఉద[గ్రతన్‌= మిక్కిలి 
గర్వంతో; చిగురుబోండి పజ్జన్‌= సైరంధ్రి వెనుక; కడువడిన్‌= మిక్కిలి వేగంగా; తగిలి= వెంబడించి; కోపంబు కదురన్‌= కోపంరాగా; 
ఒడిచి తలపట్టి= ఎగసి నిపుణంగా సిగపట్టి; తిగిచి= లాగి; మహా+ఉ(గ్రవృత్తిన్‌= మిక్కిలి భయంకరంగా; కొంకుకొసరు+ఇంచుకయున్‌ 
లేక= వెనుకంజ కాస్త కూడా లేకుండా; కూలన్‌+తాంచెన్‌= నేలపై పడేటట్టు తన్నాడు.(త్రోశాడు). 


తాత్సర్యం: మదపుటేనుగు నడిచే తీగను వేగంగా పట్టబోయినట్టు. రాక్షసుడు భూలోకానికి వచ్చిన దేవకాంతను 
త్వరగా పట్టబోయినట్టు. పెద్ద (గ్రద్ద యాడుపామును వేగంగా ఒడిసి పట్టబోయినట్టు, గండుపిల్లి గోరువంక పిల్ల మీదికి 

యు ౧? © యలు యు ౧M ౧? ట్‌ 
దురుసుగా దూకి, పట్టటానికి పరుగెత్తినట్టుగా కీచకుడు మిక్కిలి కోపంతో కోమలాంగి అయిన ద్రౌపది వెంటబడి 
పరుగిడి ఎగసి జుట్టుముడిపట్టి లాగి, ఏమాత్రం జంకుగొంకు లేకుండా నేల బడ(ద్రోశాడు. (పడతన్నాడు.) 


విశేషం: 1. అలం: మాలోపమ, ఉల్లేఖం. క్రమాలంకారం లేదా యథాసంఖ్యాలంకారం. 


2. మూలంలో కంటె తిక్కన ఈ సన్నివేశాన్ని సహజసుందరంగా చిత్రించాడు. ఎట్టాగంటే - మూలంలో కీచకుడు 
మొదట ఆమెకుడిచేయి పట్టుకొన్నాడు. ఆమె విదిలించి కొట్టింది. అతడు అంతటితో ఆగక ఆమెను పట్టుకొనటానికి యత్నించి 
పైటను చిక్కించుకొన్నాడు. ఆమె నిట్టూర్పులు నిగుడిస్తూ వేగంగా విదిలించి కొట్టింది. అతడు మొదలు నరికిన చెట్టువలె 
నేలమీద పడ్డాడు. అప్పుడు ఆమె భయంతో పరుగెత్తి రాజూ, యుధిష్టిరుడూ ఉన్న సభలో (ప్రవేశించి శరణువేడింది. 


“తాం కీచకః ప్రధావన్తీం కేశపాశే పరామృశత్‌ 
అథైనాం పశ్యతో రాజ్ఞః పాతయిత్వా పదావధీతో (సం.4.15.7) 


వేగంగా పరుగెత్తుతున్న (ద్రౌపదిని కీచకుడు వెన్నంటి జడపట్టుకొని, రాజు చూస్తూ ఉండగానే, నేలమీద పడవేసి కాలితో తన్నాడు. 
ఇది మూలకథనం. తిక్కన దీనిని మార్చి నహజత్వాన్నీ, జాచిత్యాన్నీ పోషించాడు. తిక్కన తీర్చిన కీచకుడు ఆమె 
చేయిపట్టుకొనబోవలేదు. మదనావేశంతో ఆమెను కౌగిలించుకొనబోయాడు. (పైనబడి పట్టుకొన్నాడట). ఆమె (దనుజదత్తబలంతో) 
అతడిని త్రోసిందట. అతడు ఆమె కొంగుపట్టుకొనటం, ఆమె (తోయటం, అతడు విరిగినచెట్టువలె నేలపై పడటం తిక్కన 
తీసివేశాడు. సైరంధ్రి అతడిని త్రోసి, త్వరగా పరుగెత్తింది. అతడు వెన్నంటాడు. ఈ సారి అతడు పట్టుకొంటే కీడుమూడుతుందని 
భావించి విరాటుడి సభవైపు పరుగెత్తటం మొదలుపెట్టింది. కాని, మూలంలో చెప్పబడినట్లు అప్పటికి రాజును శరణు వేడలేదు. 
రాజుముందే కీచకుడు సైరంధ్రిని కొప్పుపట్టి లాగి పడవేసి ఆమెను కాలితో తన్నినట్టు సంస్కృత భారతం. ధూర్తుడైన కీచకుడి 
కది సహజం. కాని, (ద్రౌపది పాదహతి పొందినట్లు చెప్పటం తిక్కనకు ఉచిత మనిపించలేదు. అందుకే - నిపుణంగా 'కూలందాం 
చెన్‌ - అని తెలుగులో చెప్పాడు. కూలబడేటట్టుగా తాచాడని దానికి అర్థం. కూలబడగా (కూలబడినతరువాత) తాటాడనే 
అర్థం దూరాన్వయం జౌతుంది. తెలుగులో తాయ” అనే క్రియకు విసరివేయు, కొట్టు, పాదంతోతన్ను, అదుము, అణగత్రాక్కు 
అనే అర్థాలున్నాయి. కాబట్టి ఒక చేత్తో జుట్టుముడిపట్టిలాగి, మరొక చేత్తో ఆమెను కొట్టి, నేలకు విసరివేసినట్టు అర్థం చెప్పే 
అవకాశం తిక్కన కల్పించాడు. 158వ పద్యంలో కీచకుడు వెనుకం గూడగ ముట్టి పట్టికొని తన్నెన్‌' అని (ద్రౌపది (సైరంధ్రి) 
సుదేష్లతో చెప్పింది. 'తన్నెన్‌ అనే క్రియకు కొట్టు, పాదంతో తాడించు అనే రెండర్భాలున్నాయి. తిక్కన తెలుగు (క్రియలు వాడి 
జొచిత్యం పోషిస్తాడన్నదానికి ఇదొక ఉదాహరణం. 'కూల(దాణెన్‌ అన్నప్పుడు నేలమీద పడేటట్టు త్రోశాడనీ లేక తన్నాడనీ అర్థం 
చెప్పుకొనవచ్చును. పాదతాడనం తెలుగులో చెప్పబడలేదు. అది తిక్కన పాటించిన జౌచిత్యం. మరొక విశేషం. 257వ పద్యంలో 
కీచకుడే “అట్టు ద్రోవన్‌ అని అన్నాడు. ఈ (ప్రతిలో ఆ పాఠమే ఉన్నది. 'తాపన్‌', 'తన్నన్‌ అనే పాఠాంతరాలు కూడా ఉన్నాయి. 
దీనిని బట్టి తిక్కన తాను చేసిన జౌచిత్యాన్ని పరోక్షంగా పలుచోట్ల సమర్ధించుకొన్నాడు కూడా. ఆమె శరీరంలో సూర్యవరంతో 


218 శ్రీమదాంధ్ర మహాభారతము 


రాక్షసబలం నిక్షిప్తమై ఉండటం చేత ఆమె వేగంగా పరుగెత్తింది. ఆమెను అందుకొనటం అతడికి అంత తేలిక కాలేదు. కసికొద్ది 
ఆమెను వెన్నంటిన కీచకుడు ఎంతో ప్రయత్నం చేసి ఆమె కొప్పును పట్టుకొని వెనుకకు లాగాడు. వేగంగా ముందుకు పోతున్న 
మనిషిని ఒక్కసారి జుట్టుపట్టి లాగి కొట్టి త్రోస్తే కుప్పగూలటం సహజం. అటువంటి సహజ సన్నివేశాన్ని తిక్కన చిత్రించాడు. 


3. పరుగెత్తే సన్నివేశాన్ని చలనచిత్రంగా వర్షించటం తిక్కన వర్షనాశిల్పం. ఉపమాలంకారాలను వరుసగా నాలుగింటిని 
వాడి అప్పటి ఆ పాత్రల స్వభావదశా విశేషాలను ధ్వనింపచేశాడు. 1. మదించిన ఏనుగు నడుస్తున్న తీగను వేగంగా తుండంతో 
పెనవేసి పట్టుకొనాలనుకొంటుంది. లత అబల, మదించిన ఏనుగు ధూర్తం. (ద్రౌపదిని బాహువులతో కబళించాలని మదించినవాడి 
(ప్రయత్నం. అందులో అతడి బలగర్వం విఫలమయింది. 2. ఆమె అతడి చేతికి చిక్కలేదు. బలగర్వితుడు రాక్షసుడివలె 
తయారయ్యాడు. విజాతిప్రీ అయిన నిర్ణరకాంతను పొదివి (రెండు బాహువుల మధ్య ఇరికించి) కౌగిలించిపట్టుకొనాలని యత్నించాడు. 
అతడు కాముకుడు, వెనుకాడనివాడు. ఆమె విముఖురాలు, భీతురాలు. అదీ సఫలం కాలేదు. 3. ఆమె ఆడునాగువలె సూటిగా 
పరుగెత్తకుండా వంకర టింకరలుగా పరుగెత్తుతుండవచ్చును. వెంటాడే వారినుండి తప్పించుకొనే పద్దతులలో అది ఒకటని 
ప్రసిద్దం. పెద్ద (గద్ద పామును వీలునుబట్టి గట్టిగా ఒడిసిపట్టటానికి ప్రయత్నిస్తుంది. కీచకుడు ఆ పద్దతిని వాడాడు. ఆమె కొప్పు 
చిక్కింది. 4. గండుపిల్లి వెనకనుండి ఎగిరిదూకి గోరువంక పిల్ల గొంతు పట్టుకుంటుంది. అట్లాగే కీచకుడు కుప్పించి ఎగసి 
(ఎడరి) ఆమె కొప్పును పట్టిలాగాడు, తన్నాడు. ఆ పట్టు యొక్క తీవ్రతకు ఆమె పడక తప్పలేదు. తిక్కన సీసపద్యపాదాలలో 
నాలుగంశాలు చెప్పాడంటే, ఎత్తుగీతిలో యథాసంఖ్యాలంకారాన్ని ప్రయోగిస్తా డన్నమాటే! కీచకుడు అత్యుగ్రతతో వెన్నాడటం 
మొదలుపెట్టి మహోగ్రవృత్తితో ఆమెను కూల(త్రోశాడట! సైరంధ్రి తనను తిరస్కరించి త్రోసివేయటం వలన కలిగిన అవమానంతో 
అతడి యందు కలిగింది (క్రోధం. అది తారస్థాయిలో ఉంటే ఉగ్రత. ఇది కలిగినప్పుడు మదించిన ఏనుగువలె వెన్నంటి పరుగెత్తాడు. 
ఆ తరువాత (కోధం ద్విగుణీకృతమైంది. (కోపంబు గదుర) రాక్షసుడివలె వ్యవహరించాడు. ఆపైన (గద్దవలె ఆమెను ఒడిచి 
కొప్పును పట్టాడు. చివరి దశ అయిన మహోగ్రవృత్తితో జంకుగొంకు లేకుండా కూలదోశాడు. సీస చరణాలలోని మానసిక 
దశలకూ ఎత్తుగీతిలోని [క్రియాదశలకూ (క్రమాన్వయం కుదరటం అలంకార శిల్పం. అదే యథాసంఖ్యాలంకారం. (ద్రౌపదిని 
వెన్నంటిన ఆ దృశ్యాన్ని అనేక విధాలుగా వర్ణించటం వలన ఉల్లేఖాలంకారం కూడా గమ్యమానం జొతున్నది. భీము డీ దృశ్యాన్ని 
గమనించాడు. కీచకుడి మహో గ్రవృత్తికి (ప్రతిక్రియగా భయంకరాకారతను (ప్రదర్శించాడు. (134 పద్యం) తులనాత్మకపద్య 
రచనా శిల్పం తిక్కన నైజం. (సంపా.) 


వ. అట్టియెడంబాంచాలీ రక్షకుండైన రాక్షసుం డతని డొల్లవ్రేసిన. 129 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; పాంచాలీ రక్షకుండు+ఐన= (ద్రౌపదిని రహస్యంగా రక్షించేవాడైన; రాక్షసుండు; 
అతనిన్‌= కీచకుడిని; డొల్లవ్రేసినన్‌= పడద్రోయగా. 


తాత్సర్యం: (ద్రౌపదిని కాపాడటానికి (సూర్యప్రేరితుడై) ఆమె వెంటనంటి తిరిగే రాక్షసుడు ఆ సమయంలో కీచకుడిని 
నేలపైపడతోశాడు. అప్పుడు. 


క. కీచకుండు వ్రేటుపడి తన । నీచపుదశ యొరు లెటుంగ నేరకయుండన్‌ 
లేచి వెనుక జిని విస్మయ । గోచరు(డై యసురకతన. గుంఠితుండగుచున్‌. 130 


ప్రతిపదార్థం: కీచకు(డు; వ్రేటుపడి= దెబ్బతిని; తన నీచము+దశ= తన అథమస్థితిని, తనకు జరిగిన అవమానాన్ని; 
ఒరులు+ఎణుంగ నేరక+ఉండన్‌= ఇతరులు తెలిసికొనకుండా ఉండాలని; లేచి= పైకి లేచి నిలబడి; వెనుకన్‌+చని= వెనుతిరిగి; 
విస్మయగోచరు(డు+ఐ= ఆశ్చర్యానికి లోనై; అసురకతనన్‌= రాక్షసుడి వలన; కుంఠితుండు+అగుచున్‌= భయపడిన (మొక్కవోయిన) 
వాడౌతూ. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 219 
తాత్పర్యం: |ద్రౌపదీసంరక్షకుడైన రాక్షసుడిచేత కీచకుడు కొట్టబడి తనదీనమైన స్థితిని ఇతరులు తెలిసికొనకుండా 
వెంటనే లేచి, రాక్షసుడి కారణంగా [ద్రౌపదివెంటబడక వెనుతిరిగి మొక్కవోయినవాడౌతూ (తరువాతి వచనంతో 
అన్వయం.) 


విశేషం: జీవితంలో మొదటిసారి ఎదురుదెబ్బతిన్న గర్యోన్నతుడు పొందే చిన్నతనం మొక్కవోవటం - లేదా - కుంఠితుడు 
కావటం. ఆయుధం మొక్కవోవటం వంటి దిది. భావి మరణానికి మొదటి సూచన. (సంపా.) 


వ. ఒడుపు దప్పిన మహానాగంబునుం బోలె నిట్టూర్పు నిగుడ నిట్టలంబగు కోపంబు పెల్లున మల్లడిగొనుచుండె; 
నయ్యవసరంబున. 131 


ప్రతిపదార్థం: ఒడుపు+తప్పిన= పట్టు తప్పిన; మహానాగంబునున్‌+పోలెన్‌= పెద్ద పామువలె; నిడు+ఊర్చు నిగుడన్‌= దీర్భశ్వాసలు 
(బుసలు) కలుగగా; ఇట్టలంబు+అగు= గొప్పదైన; కోపంబు పెల్లునన్‌= కోపాతిశయంచేత; మల్లడిగొనుచుండెన్‌= లోలోన 
కుతకుతలాడుతూ ఉన్నాడు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: పట్టుదప్పిన పెద్దపామువలె బుసలు కొట్టుతూ, కోపం ఎక్కువగా కీచకుడు లోలోన ఉడికిపోతున్నాడు. ఆ 
సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. తానును నన్నయు నయ్యా, స్థానమ్మున నుండి పవనతనయు. డసహ్యం 
బైన మనోవల్లభ యవ । మానము, నా సింహబలుని మదజృంభణమున్‌. 132 


ప్రతిపదార్థం: పవనతనయు(డు= భీముడు; తానును= తానూ; అన్నయున్‌= ధర్మజుడును; ఆ+ఆస్థానమునన్‌+ఉండి= ఆ 
విరాటుని కొలువులో ఉండి; అసహ్యాంబు+ఐన= ఓర్భుకొనలేని; మనస్‌+వల్లభ= ద్రౌపదియొక్క; అవమానమున్‌= భంగపాటును; 
ఆ సింహబలుని= ఆ కీచకుడి; మదజ్బంభణమున్‌= గర్వాతిశయాన్నీ. 


తాత్సర్యం: విరాటుడి కొలువులో అన్నతోగూడ కూర్చొని ఉన్న భీముడు (ద్రౌపదికి జరిగిన అవమానాన్నీ, కీచకుడి 
పొగరుబోతుతనాన్నీ. (తరువాతి పద్యంతో అన్వయం.) 


చ. కనుగొని కోప వేగమునం గన్నుల నిప్పులు రాల, నంగము 
ల్లనలంగ, సాంద్ర ఘర్మ సలిలంబులు గ్రమ్మ, నితాంతదంతపీ 
డనరట దాస్యరంగ వికట భ్రుకుటీ చటుల ప్రవృత్త న 
ర్తన ఘటనా ప్రకార భయదస్సురణా పరిణద్ద మూర్తియై. 133 


ప్రతిపదార్థం: కనుంగొని= చూచి; కోపవేగమునన్‌= కోపభావం యొక్క తీవ్రత చేత; కన్నులన్‌= కన్నుల నుండి; నిప్పులు 
రాలన్‌= నిప్పులు రాలినట్టు ఎగ్రనికాంతులు కురియగా; అంగముల్‌+కనల(గన్‌= అవయవాలు వేడెక్కగా; సాంద్ర ఘర్మ 
సలిలంబులు= దట్టంగా చెమట బిందువులు; క్రమ్మన్‌= పట్టగా; నితాంత= ఆగకుండా; దంతపీడన= పండ్లు కొరకటంచేత; 
రటత్‌= చప్పుడు చేస్తున్న; ఆస్యరంగ= ముఖమనే రంగస్థలంపై; వికట= వంకలు తిరిగిన; (భ్రుకుటీ= బొమముడియొక్క; చటుల= 
కదలికవలన; ప్రవృత్త= ఏర్పడిన; నర్తన= నాట్యం యొక్క; ఘటనా= అమరిక యొక్క; ప్రకార= పద్దతి చేత; భయద= భయాన్ని 
కలిగించే; స్ఫురణా= ప్రకాశం చేత; పరిణద్ద= రూపొందిన; మూర్తి+ఐ= ఆకారం కలవాడై. 


220 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: భీముడు కీచకుడి మద విజృంభణాన్ని చూచాడు. అతడి మనసులో కోపం తీవ్రంగా రేగటం వలన 
కన్నుల నుండి నిప్పులు రాలాయి. ఒడలంతా ఉడికిపోయింది. దట్టంగా చెమటబిందువులు (క్రమ్మాయి. కోపంతో 
ఎడతెగకుండా పండ్లు పటపట కొరకటం వలన ధ్వనిస్తున్న ముఖమనే రంగస్థలం మీద వంపులు తిరిగే కనుబొమల 
కదలికల వలన ఏర్పడిన నాట్య(ప్రదర్శన వైఖరిచేత భయంకరంగా రూపుదాల్చిన ఆకారం కలవాడై, 


విశేషం: 1. అలం: రూపకం, వృత్య్యను ప్రాసం. 


2. భీముడి కోపభావాన్ని అభినయ బంధురంగా రూపుగట్టించిన మంచి పద్యమిది. కోపం ఒక్కసారిగా వేగంగా 
ప్రజ్వరిల్లింది. జ్వలనం కోపస్వభావం. మనసులోని కోపపు మంట కళ్ళలో నుండి నిప్పులు రాలుస్తున్నది. కళ్ళు ఎర్రబడటం 
కోపంయొక్క మొదటి అనుభావం. భార్య కవమానం చేసినవాడిమీద పగతో కూడిన (క్రోధం భగ్గున మండింది. ప్రతీకారభావంతో 
ఒడలంతా వేడెక్కిపోయింది. తమ భార్యను అవమానిస్తుంటే చూడవలసివచ్చిందనే అప్పటి నిస్సహాయత వలన శరీరమంతా 
చెమటలు (క్రమ్మాయి. అంతటి అవమానం చేసినవాడికి తగిన శాస్తి చేయాలి. అతడిపై (ప్రతీకారం తీసికొనాలి-అనే రోషం 
అతడిచేత పళ్ళు పటపట లాడింపజేసింది. కనుబొమలను అల్లల్లాడ చేయించింది. అది (క్రోధనర్తకి భయంకర నాట్యం చేస్తున్నట్టున్నది. 
పళ్ళ పటపటలు కాలి ఇనుపగజ్జెలు, కనుబొమల విన్యాసం నాట్యవైఖరులు, ముఖం నాట్యరంగం, కోపం భయంకరాకారంతో 
రూపుకట్టి తాండవించినట్లు భీముడు తన ఆకారాన్ని (ప్రదర్శించాడు. దాన్ని తిక్కన రూపకంలో రూపొందించాడు. తకార, రకార, 
టకారాల పునరావృత్తి వలన వృత్త్యనుప్రాసం రూపొంది రుద్రనాట్య లయ నినదించింది. ఓజోగుణ భూయిష్టమైన ఈ రచన 
తిక్కన 'రసాభ్యుచితబంధం'”. ఓజోగుణంలో శబ్దగుణ స్వభావం ఈ పద్యంలోనూ, అర్థగుణస్వభావం రాబోయే పద్యంలోనూ 
ప్రదర్శించి శబ్దార్థ గుణ ప్రధాన రచన చేయగల ఉభయగుణఫ్రొఢిని నిరూపించాడు. కవిబ్రహ్మ. 

3. ఛందళ్ళ్శిల్పం; “రతి, ఉత్సాహము, (క్రోధము, శోకము, హర్షము, ఆవేగము, సంభ్రమము, జొత్సుక్యము, భయము, 
ఉగ్రత - మున్నగు భావములు ఉత్కటావస్టయందు చిత్తద్రుతి హేతువులగును. కవిత్రయ మిట్టి భావముతోడనే చిత్తస్సందత్వరను 
వ్యంజింపవలసినపట్ట తరచు చంపకమాలావృత్తమును ప్రయోగించిరి. కీచకుడు రాజమార్గమున (ద్రౌపదిని. బరాభవించుటం 
దిలకించిన భీముని (క్రోధమును తిక్కన చంపకమునందే వర్లించెను. ఇదియు (క్రోధవేగముయొక్క సాత్తికాభినయమే. 
అజ్ఞాతవాసమున భీముడు తన (క్రోధోద్రేకమును సంయమించుకొనక తప్పదు. ఎంత సంయమించుకొన్నను అది శరీరము 
నందగపడకమానదు. అజ్ఞాతవాస వ్రతమున (క్రోధప్రకటనము కారాని కోపముయొక్క అనివార్యవ్యక్తిని తిక్కన వర్ణించెను.” 


“తిక్కన చంపకమున జగణములు ఇంచుమించుగా నన్నియు స్టగితములైనవి. శకలితములైన ఆ జగణముల 
యంగములు పూర్యోత్తర గణములకు. దగుల్కొని భగణ, సగణములు రూపొందినవి. 'కోపవేగమున. గన్నులు నిప్పులురాలి. 
'సాంద్రఘర్మసలిలమ్ములు (గ్రమ్మ' అను తీరున పద్యపూర్వార్ణమున గల భగణరూపమున నవరోహణము స్ఫుటమై యుత్‌ 
ఫ్లుతమగుచున్న హృదయగతిని అణచి శాంతము చేయు భీముని యత్నమును సూచించుచున్నది. అణచరాని యుత్‌ప్షృతి 
'నితాంతి. “ప్రవృత్త'. “ప్రకారి పదములందు తలయెత్తుచున్నది. అణంచబడిన యుత్‌ప్లుతి యంతయు ఆరోహణరూపము 
ధరించి పద్యము నుత్తరార్హము నందలి సగణావభాసమునకు గారణమైనది. 'వికట..మూర్తియై”' అన్న వాక్యంబునందలి పదములు 
పెక్కు నగణరూపమున నున్నవి. అణంచరాని కోపము యొక్క వేగము భీముని [క్రమవర్రమాన భయంకరాకారమున పర్యవసించుట 
పద్యమందలి (క్రమవర్ణ్లమాన వాక్య(ప్రమాణమునను గుర్తింపవచ్చును. “నితాంత..(ప్రకారము”* అక్షరఘుటనా (ప్రకారమున 
ప్రస్ఫుటమగుచున్నది. 'నితాంతదంతపీడనముని బిందుపూర్వక దంత్యాక్షరములు మర్షలధణంధణలు మొరయించుట. 
వికట(భ్రుకుటీచటుల (ప్రవృత్తనర్తనమున మూర్చన్య పరుషటకారవృత్తి (శ్రుతికటువులైన పదఘట్టనములను దలపించుట యక్షరములచే 
వర్ష్యవస్తుసాక్షాత్కారము చేయించు మహాశిల్పము.” 


-డాక్టర్‌ పాటిబండ మాధవశర్మ (ఆంధ్ర మహాభారతము; ఛందళ్ళిల్పము. పు. 420-422) 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 221 
నేలయు నింగియు( దాళముల్‌గా. జేసి | యేపున రేంగి వాయించి యాడం 
గులపర్వతంబులు గూల్లి యొండొంటితో. దాకంగ వీళమైం దన్ని యాడ, 
నేడు సాగరములు నిక్కడక్కడ బెట్టి; పలుచని రొంపి మై నలందికొనంగ, 
దిక్కులు నాలుగు నొక్క చోటికి దెచ్చి; పిసికి పిండలి సేసి పిడుచగొనంగ, 


(ఈక 


తే. మిగిలి బ్రహ్మాండభాండంబు పగుల వ్రేయ । నప్పళించుచు( బ్రకయకాలానలమున 
గండరించిన రూపంబు కరణి భీము€। డతి భయంకరాకారత నతిశయిల్లె. 134 


ప్రతిపదార్థం: నేలయున్‌, నింగియున్‌= భూమి, ఆకాశమూ; తాళముల్‌+కాన్‌+చేసి= తాళాలుగాచేసి; ఏపునన్‌, రేంగి= గర్వంతో 
పెట్రేగి; వాయించి+ఆడన్‌= వాయించి ఆడేటట్టుగా; కులపర్వతంబులు+కూల్చి= కులపర్వతాలను పడగొట్టి; ఒండు+ 
ఒంటితోన్‌+తా(కంగన్‌= ఒకదానితో ఒకటి డీకొనేటట్టు; వీ(కమైన్‌= పరాక్రమంతో; తన్ని+ఆడన్‌= తన్ని ఆడేటట్లుగా; ఏడు 
సాగరములున్‌= ఏడు సముద్రాలను; ఇక్కడన్‌+అక్కడన్‌+పెట్టి= ఇటు నటుచేసి; పలుచని రొంపి= పలచటి బురద; మైన్‌+ 
అలందికొనంగన్‌= ఒంటికి పూసికొనేట్టుగా; దిక్కులు నాలుగున్‌= నాలుగు దిక్కులను; ఒక్కచోటికిన్‌+తెచ్చి= ఒకటిగా జేసి; 
పిసికి పిండలి చేసి= పిసికి ముద్దజేసి; పిడుచకొనంగన్‌= మింగేటట్టుగా; మిగిలి= అతిశయించి; (బ్రహ్మాండభాండంబు= (బ్రహ్మాండమనే 
కుండను; పగులట్రేయన్‌= పగలగొట్టడానికి; అప్పళించుచున్‌= ప్రయత్నిస్తూ; భీముడు; (ప్రళయకాల+అనలమునన్‌= 
ప్రళయకాలంలోని అగ్నిలోనుండి; గండరించిన రూపంబు కరణిన్‌= రూపొందించిన ఆకారంవలె; అతిభయంకర+ఆకారతన్‌= 
మిక్కిలి భయం కలిగించే రూపంతో; అతిశయిల్లైన్‌= ప్రకాశించాడు. 


తాత్సర్యం: నేలనూ, ఆకాశాన్నీ తాళాలుగా చేసికొని పేట్రేగి వాయించి ఆడినట్టుగానూ, కులపర్వతాలను పడగొట్టి 
ఒకటి మీద ఒకటి పడేటట్టు తన్ని ఆడినట్టుగానూ, ఏడు సముద్రాలను అటునిటు చేసి నీరు పోగా మిగిలిన పలుచని 
బురదను శరీరం నిండా పూసికొన్నట్టుగానూ, నాలుగు దిక్కులనూ కలిసి ఒకచోట చేర్చి ముద్దచేసి మ్రింగ 
బోతున్నట్టుగానూ అతిశయించి, బ్రహ్మాండమనే భాండాన్ని పగులగొట్టాలని, జబ్బలు చరుస్తూ ప్రళయకాలంలోని 
మహాస్షి పుట్టి మానవరూపం తాల్ఫిందా అన్నట్టు భీముడు మిక్కిలి భయాన్ని కలిగించే ఆకారంతో ప్రకాశించాడు. 


విశేషం: 1. అలం: సీసపాదాలలో - అత్యుక్తి; ఎత్తుగీతిలో - ఉ(త్రేక్ష (క్రమాలంకారం. 


“అత్యుక్తి రద్భుతాతథ్య శౌర్యౌదార్యాది వర్లనమ్‌.” అద్భుతాలూ, అసహజాలూ అయిన శౌర్యౌదార్యాదులను వర్లించటం 
అత్యుక్తి. ఉపమాన తాదాత్యాాన్ని ఉపమేయంలో సంభావించటం ఉత్రేక్ష. ఈ రెండలంకారాలను ఒకచోట కూర్చటం వలన 
తిక్కన భీముడి భయంకర రూపాన్ని అపూర్వంగా, భావనామయంగా, అద్భుతంగా ప్రత్యక్షీకరించగలిగాడు. సైపద్యంలో కోధో ద్రేకం 
వలన కలిగిన ఆంగికాభినయాన్ని సమాసాడంబరంతో అక్షరరమ్యంగా రూపకాలంకారాన్ని ఆశ్రయించి రూపుకట్టించాడు. ఈ 
పద్యంలో తిక్కన భీముడి మనస్సులో రేకెత్తిన క్రోధ తీవ్రతను అలంకారికంగా పఠితల మనస్సులలో రూపొందేటట్టు 
చిత్రింపదలచుకొన్నాడు. రెండు పద్యాలలోనూ భీముడి భయంకరాకారమే వర్లించబడింది. పైపద్యంలో భీముడి ముఖమే ఒక 
నర్తనశాల, అతడి కోపమే ఒక కరాళ నృత్యం. ఈ పద్యంలో (బ్రహ్మాండభాండాన్ని పగలగొట్టటానికి రూపుతాల్చిన ప్రళయాగ్నివలె 
తోచటం సాత్తికాభినయం. భీముడి మనసులో పుట్టింది (క్రోధం. అది ఉత్కటావస్థ పొంది రౌద్రరసరూపం తాల్చింది. ఆ 
రౌద్రరసము[ద్రలో ఉన్న భీముడి రూపం చూచేవారికి భయంకరంగా ఉన్నది. తిక్కన రసశిల్పం ఇక్కడ విశిష్టం. 'రసం సామాజిక 
నిష్టం కదా! భీముడు రౌద్రరసవిభావం; ఆయనను చూస్తే ప్రేక్షకులకు కలిగేది భయం. జనకజన్యరస విశిష్ట సమ్మేళనం భయాన్ని 
కలిగించే రౌద్రాకారం రసానుభవాన్ని కలిగించే రమణీయ విభావం. ఇది రసశిల్పం తెలిసిన కవి మాత్రమే చేయగలడు. విభావాన్ని 


222 శ్రీమదాంధ్ర మహాభారతము 

చూచిన సహృదయుడు విభావనం చేస్తాడు. భౌతిక విభావాన్ని పైపద్యంలో ప్రదర్శించిన తిక్కన సహృదయ పక్షంలో భీముడి 
రౌద్రాన్ని ఈ పద్యంలో భావనామయం చేశాడు. ఆలోచనామృతాన్ని అందించాడు. దానికి తోడ్పడే అర్జాలంకారాలు అత్యుక్తి 
ఉ(త్రేక్ష. అలంకారంతో రసధ్వనిని కల్పించటం ఇందులోని వర్షనాశిల్పం. 


2. తిక్కన కల్పించిన క్రమాలంకారం పై రెండు అలంకారాలకు అంతస్వూత్రం. ప్రళయాగ్ని రూపుడుగా కనబడుతున్న 
భీముడు కౌరవాంతకు డౌతాడని అలంకారధ్వని. భూమ్యాకాశాలను కలిపి తాళం వేస్తూ నాట్యం చేస్తున్నట్టున్నది అతడి హావం. 
ఇది జాతీయ ప్రయోగంతో సాధిస్తున్న ధ్వని. రెండు అసాధ్యమైన, విరుద్దమైన అంశాలను కలిపి సాధించే ఒక సాహసాన్ని 
నేలానింగీ కలిపి తాళం వేసి ఆడటం వలె చెప్పటం తెలుగు జాతీయం. అజ్ఞాతవాసంలో ఉన్న వాస్తవాన్నీ, కీచకుడిని సంహరించటాన్నీ 
భీముడు అద్భుతంగా సాధించే భావికథార్థం. భూమ్యాకాశాలను తాళాలుగా మోగిస్తే బ్రహ్మాండభాండం పగలటం. ఇదీ జాతీయమే, 
ఇందుట్లో వస్తుధ్వని, కులపర్వతాలను ఒకదానిపై ఒకటివేసి తన్ని ఆడినట్టుగా అతడి కోపం పెచ్చుపెరిగిందట. ఈ అత్యుక్తి 
ద్వంద్వయుద్దంలో కీచకుడి సంహారాన్ని ప్రాఢంగా ధ్వనింపజేస్తున్నది. ఆ పని చేయటానికి సిద్దపడుతున్నట్లు కీచకుడు అప్పళించాడు. 
సప్తసాగరాలను ఇంకింపచేయటం తెలుగు జాతీయం. 'సముద్రా లింకినా, భూమి (బ్రద్దలైనా, ప్రళయం వచ్చినా నేనీపని చేస్తా'ననే 
వాక్యాలు లోకంలో వింటాం. ఆ ప్రాగల్భ్యం భీముడి రౌద్రోద్రేకంలో ప్రత్యక్షమయింది. సము[ద్రజలాలను ఇట్టట్టు చేసేదీ, ఇంకింప 
చేసేదీ ప్రళయకాలాగ్ని. ఇది కవిసమయం కూడా. అందువలననే ఈ భావోద్రేకాన్ని ప్రదర్శిస్తున్న భీముడు ప్రళయకాలాగ్ని రూపం 
తాల్ఫినట్టుగా తోచాడు. ఇక నాల్గవపాదంలో నలుదిక్కులను ముద్దచేసి మింగే భయంకర భావావిష్కారం జరిగింది. అందువలననే 
భీముడు 'భయంకరాకారత నతిశయిల్లోనని తిక్కన వర్షించాడు. సీసపద్యంలో క్రమాలంకారం పాటించటం తిక్కన సహజశిల్సం. 
దానిని భావనామయం చేయటం ఇక్కడ రసధ్వని శిల్పం. (సంపా.) 


3. కులపర్వతాలు ఏడు: మహేం(ద్రం, మలయం, సహ్యం, శుక్తిమంతం, గంధమాదనం, వింధ్యం, పారియాత్రం, 
సప్తసము(ద్రాలు: లవణ, ఇక్షు, సురా, ఘృత, దధి, క్షీర, జల సముద్రాలు. 


వ. _ ఇట్లు పేర్చిన కోపాటోపంబున నవిచారిత సమయవర్తనుండయి వృకోదరుండు కీచకుని గీటడంగింపంజూచి 
తత్సంబంధబద్దుండును నాజ్ఞాపరిపాలకుండును గావున మత్స ్యపతి( దన యలుకలోని వానిన కాం 
దలంచుచు నచ్చేరువ నున్న యున్నతవృక్షంబు నిరీక్షించి, యాననంబు పల్లటిల్ల ధర్మతనయుం గనుంగొనిన 
నతండు తన నయనాకారంబున వారించి యిట్లనియె. 135 


ప్రతిపదార్థం: ఇట్టు పేర్చిన= ఈ విధంగా అధికమైన; కోప+ఆటోపంబునన్‌= కోపాతిశయంచేత; అవిచారిత సమయ 
వర్తనుండు+అయి= ఆలోచించబడని అజ్ఞాతవాస (వ్రత (ప్రవర్తన కలవాడై - అంటే - అజ్ఞాతవాస నియమాన్ని గురించి పట్టించుకొనని 
ఆచరణకు పూనుకొన్నవాడై ఉన్న; వృకోదరుండు= భీముడు; కీచకునిన్‌+గీటు+అడంగింపన్‌= కీచకుడిని మట్టుబెట్టాలని; చూచి= 
చూచి; తత్‌సంబంధబద్దుండును= వానితో చుట్టరికం వలన కట్టబడ్డవాడూ; ఆజ్ఞాపరిపాలకుండును= ఆ కీచకుని ఆనతి 
పాటించేవాడూ; కావునన్‌= కనుక; మత్స్యపతిన్‌= మత్స్యదేశానికి రాజయిన విరాటరాజు; తన అలుకలోని వానిన్‌+అ= తనకోప 
పరిధిలోకి వచ్చేవాడినిగానే; తలంచుచున్‌= భావిస్తూ; ఆ+చేరువన్‌+ఉన్న= ఆ సమీపంలో ఉన్న; ఉన్నతవృక్షంబు= పెద్దచెట్టును; 
నిరీక్షించి= ఎగాదిగ చూచి; ఆననంబు పల్లటిల్లన్‌= ముఖము ఎగ్రబారగా; ధర్మతనయున్‌= ధర్మరాజును; కనుంగొనినన్‌= 
చూడగా; అతండు= ధర్మరాజు; తన= తనయొక్క; నయన+ఆకారంబునన్‌+వారించి= కనుసైగలతో అడ్డుపెట్టి; ఇట్టు+అనియెన్‌; 
ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఈ విధంగా అధికమైన కోపంతో భీముడు తమ అజ్ఞాతవాస ప్రతిజ్ఞను మరచిపోయి కీచకుడిని 
మట్టుబెట్టాలని చూచి, కీచకుడితోడి చుట్టరికంవలన, అతడి ఆజ్ఞకు విరాటరాజు లోబడి ఉండటం వలన విరాటుడినీ 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 223 
తనకోప పరిధిలోని వాడినిగా భావిస్తూ, దగ్గరలో ఉన్న పెద్దచెట్టును ఎగాదిగా చూచి మొగం ఎగ్రబారగా ధర్మరాజు 
వైపు చూచాడు. భీముడి ఆకారాన్ని చూచి ధర్మరాజు కనుసైగలతో వారించి ఇట్టా అన్నాడు. 


విశేషం: తిక్కన నాటకీయత కిది మచ్చుతునక. భీముడు ఆవేశపరుడైనా ఆదేశంకొరకు అన్నవైపు చూడటం, అతడు వారించగానే 
ఆగిపోవటం భీముడిలోని సమయజ్ఞతను, (క్రమశిక్షణను తెలియజేస్తాయి. 


మ. వలలుండెక్కడ( జూచె నొండెడ నసేవ్యక్షాజముల్‌ పుట్టవే? 
ఫలితంబై వరశాఖ లొప్పంగ ననల్పప్రీతి సంధించుచున్‌ 
విలసచ్చాయ నుపాశ్రిత ప్రతతికిన్‌ విశ్రాంతి గావింపంగా. 
గల మ భూజము వంటకట్టియలకై ఖండింపంగా నేటికిన్‌?” 136 


ప్రతిపదార్థం: వలలుండు= వలలుడు అనే పేరుతో వ్యవహరిస్తున్న వంటవాడు (భీముడు); ఎక్కడన్‌+చూచెన్‌= ఎక్కడ చూచాడో; 
ఒండు+ఎడన్‌= మరొకచోట; అసేవ్యక్ష్మాజముల్‌= సేవింపదగని చెట్టు; పుట్టవే?= పుట్టవా?; ఫలితంబు+ఐ= పండ్లు పండినదై; 
వరశాఖలు+ఒప్పంగన్‌= మంచి కొమ్మలు కలుగగా; అనల్ప(ప్రీతిన్‌= ఎక్కువ సంతోషాన్ని; సంధించుచున్‌= కలిగిస్తూ; 
విలసత్‌+ఛాయన్‌= (ప్రకాశిస్తున్న నీడతో; ఉప+ఆ(శ్రిత ప్రతతికిన్‌= దగ్గర చేరిన జనసమూహానికి; విశ్రాంతి+కావింప(గాన్‌+కల= 
ఊణట కలిగించగల; ఈ భూజమున్‌= ఈ చెట్టు; వంటకట్టియలకై= వంటకట్టెలకొరకు; ఖండింపంగాన్‌+ఏటికిన్‌?= నరికి 
వెయ్యడం ఎందుకు? 


తాత్సర్యం: 'వంటలవాడైన వలలుడు ఎక్కడ చూచాడో కాని ఇక్కడ కాక మరొకచోట పనికిమాలిన చెట్టు పుట్టవా? 
పండ్లు బాగా పండిన పెద్దకొమ్మలతోగూడి, విశాలమై నీడనిచ్చి ఆశ్రయించిన వారికి శ్రమను పోగొట్టే ఈ చెట్టును 
వంటకట్టెలకొరకు నరికివేయటం దేనికి?” 


విశేషం: 1. అలం: గూఢోక్తి, ప్రస్తుతాంకురం. (అన్యాపదేశం). 


2. భీముడు కోపవేగంతో పెచ్చుపెరిగి ఒక పెద్దవృక్షాన్ని పెరికి అటు కీచకుడినీ, ఇటు విరాటునీ వధించటానికి యత్నిస్తూ 
ఆ చెట్టువైపు చూచి గురి నిలిపాడు. కాని, ఆ పనికి ధర్మరాజుయొక్క అనుమతి కావాలి కాబట్టి అతడి వైపు చూచాడు. అతడు 
కనుసైగతో అతడి (ప్రయత్నాన్ని మాన్సాడు. ఇది ఆంగికమైన అభినయాంశం. దానికి పోషకంగా వాచికాభినయాంశంగా ఈ 
పద్యాన్ని పలికాడు. భీముడితో ధర్మజుడు సూటిగా మాట్లాడకూడదు. దేవిమీదనో పెట్టి అన్యాపదేశంగా చెప్పాలి. ఆ చెప్పే పద్దతి 
కూడా గూఢంగా ఉండాలి. భీముడితో చెప్పుతున్నా, అతడికి ఆ మాటలలోని అర్థం రహస్యభాషలో అర్థమౌతున్నా, చుట్టూ 
ఉన్నవారికి తెలియకూడదు. అట్టా మాట్లాడటం గూఢోక్ష్యలంకారం. ధర్మరాజు మాటలు “నిగూఢ భాషణలు' అని తిక్కన 
రాబోయే పద్యంలో పేర్కొన్నాడు. ప్రస్తుత వర్లనం చేత ప్రస్తుత వృత్తాంతమే ద్యోతమానమైతే ప్రస్తుతాంకురాలంకారం. ధర్మరాజు 
వంటలవాడి చిత్తవృత్తి మీద చమత్కరించి అన్యాపదేశంగా గూఢోక్తులు పలికాడు. వలలుడు అని నామ నిర్దేశం చేయటం వలన 
వంటవాడి (ప్రసక్తి ప్రకటంగా, భీముడి (ప్రసక్తి గూఢంగా తెలియబడుతుంది. రెండూ (ప్రస్తుతాలే కావటం చేత (ప్రస్తుతాంకురం. 
వంటలవాడు కట్టెలకొరకు కూల్చటానికే చెట్టువైపు చూస్తాడు. భీముడు చూచిన వృక్షం కీచకుడినీ, విరాటుడినీ చంపటానికి 
ఉపయోగించదలచుకొన్న ఆయుధం. ధర్మరాజు ఆ చెట్టును కేంద్రంగా చేసి అన్యాపదేశంగా గూఢోక్తులు పలికాడు. ఆ చెట్టును 
విరాటుడికి అన్యాపదేశం చేశాడు. అది పండ్లు పండిన వరశాఖలున్న పచ్చని చెట్టు, విస్తారమైన నీడతో ఆశ్రయమిచ్చి సేద 
తీర్చగలిగిన చెట్టు. అంటే కుటుంబ పరివార సమేతంగా విసృత రాజ్యాన్ని పాలిస్తూ పాండవులకు వివిధ శాఖలలో ఆశ్రయమిచ్చి 
వారి అజ్ఞాతవాస (వ్రతాన్ని ఫలవంతం చేస్తున్న విరాటుడు వరఫలవృక్షం. దానివైపు కట్టెల కొరకు చూస్తే, మరొకవైపు అసేవ్య 
వృక్షాలు (పనికిమాలిన చెట్టు) అంటే సేవలు కోల్పోయి, అజ్ఞాతవాసవ్రతం భంగమైన పాండవ వృక్షాలు కట్టెలకు సిద్దమౌతాయి. 


224 శ్రీమదాంధ్ర మహాభారతము 
కాబట్టి ఆ చెట్టును పెరికితే తమ ఆశయాన్ని తామే నాశనం చేసికొన్నట్టు పాండవులు రెంటికి చెడ్డ రేవడులు కాగలరని 
వ్యంగ్యమైన సూచన. భీముడికి మాత్రమే తెలిసే కనుసైగలు, గూఢోక్తులు ధర్మరాజు మాట్లాడతాడు. అవి చెడ్డ రేవడులు 
కాగలరని వ్యంగ్యమైన సూచన. భీముడికి మాత్రమే తెలిసే కనుసైగలు, గూఢోక్తులు ధర్మరాజు మాట్లాడతాడు. అవి ఆ సభలో 
(ద్రౌపదికి మాత్రమే అర్థం కావటం విశేషం. తెలుగువారు అన్యాపదేశంగా మాట్లాడే మాటలకు 'వలలుం డెక్కడ చూచె” ననే ఈ 
పద్యాన్ని ఒక సంకేతంగా సంభాషణలలో ఉటంకించటం సాహిత్యమర్యాద. తెలుగునాట అంత (ప్రచారం చెందిం దీ పద్యం. 
(సంపా.) 

3. కీ.శే, పళ్ళె పూర్లప్రజ్ఞాచార్యులు గారు విరాటపర్వ టిప్పణిలో భీముడికీ - ఇతరులకూ స్ఫురించే అర్థాలను వేరువేరుగా 
వింగడించి వివరించారు. అందులోని ముఖ్యాంశాలు - 
భీమపరంగా - 'ఓ భీమసేనా! ఏల చెట్టువైపు చూచెదవు? ఈ చెట్టు పెటికికొని యీ టేని నీతని బావమజందినీ చంపంజూచెదవు. 
ఈరాజు సేవ్యక్ష్మాజము - ఈ యజ్ఞాతవాసమునం దరణ్యవాస దుఃఖతప్తులమగు మనకు సేవనీయమైన వృక్షమువలె బసయిచ్చిన 
మహానుభావుడు. సంపన్నుడై బందుగుల పోషించుచు, నాశ్రయించిన మనబోటి వారికి, నిలువ నీడ యిచ్చుచు ఛాయావృక్షమువలె 
నున్నవాడు. అట్టి మహాపురుషునిదెసపై నుపకారముల నేమియును దలంపక మనకు సమయభంగ మను భీతియు లేక కీచకుని 
మందలింపలే డాయె నను చిన్న నేరమెన్ని ద్రుంపవచ్చునే? అట్టు సేయుట యాశ్రిత్య్వహనన న్యాయమగును. ఇతని యింటిలో 
మనము దలదాచుకొంటిమి కాన మనకు సమయభంగము కాకుండుటకు6 గాని, యితని ప్రియము సేంతకులగాని యేతద్బంధువగు 
కీచకునిం (దుంచుటయు( బ్రస్తుత ముచితముకాదు. అంతగా నీకు6 [ద్రుంపవలయునవియేయున్న హస్తినాపురములో (భ్రాతృత్వాదుల 
నేనియు నెన్నక మనసర్వస్వము నపహరించి మనకు నిలువనీడ లేకుండ జేసిన నీరస తరువులనుబోలు దుర్యోధనాదులు లేరా? 
చంపెదనని (ప్రతిజ్ఞను జేసితివే! వారిని సమయానంతరము చంపుము. అజ్ఞాతవాసానంతరము తన ముద్దుకూతురగు నుత్తరను 
మన యర్జ్హునపుత్రుండగు నభిమన్యునకు నొసంగి, యిట్టే ముందును హితము గావించుచు వరశాఖలు విజృంభింపగా మనకు 
బీతిగావించు టేనిని ద్రుంపందగదు”. 


ఇతరులకు. దోచునర్ధము; “ఈ వంటలవాడికి ఈ చెట్టు ఎక్కడ కానుపించెను? (ప్రొయ్యిలోనికి కావలయు నన్న వేజొకచోట 
శుష్కవృక్షంబులు లేకపోయెనే? ఇయ్యది పండ్లతోను, మంచికొమ్మలతోను విస్తరించి, యాశ్రయించిన బాటసారులకు 
నుపయోగపడుచు, నిల్వనీడనిచ్చుచున్నది. దీనిని వంటకట్టియలకై కొట్టుట ఉచితము కాదు.” 


తే. అని నిగూఢభాషణముల నయ్యజాత । శత్రు. డనిలజు కోపరసంబు పేర్మి 
చెటిచె, నయ్యన్నదమ్ముల చేష్టితములు । దెల్లముగ నప్పు సూచుచు నల్లలేచి. 137 


ప్రతిపదార్థం: అని= అంటూ; నిగూఢభాషణములన్‌= రహస్య వాక్యాలచేత; ఆ+అజాతశత్రుండు= ఆ ధర్మరాజు; అనిలజు= 
భీముడియొక్క; కోపరసంబు పేర్మిన్‌+చెటిచెన్‌= కోపావేశాన్ని తగ్గించాడు; ఆ+అన్నదమ్ముల చేష్టితములు= ధర్మజభీములచర్యలు; 
తెల్లముగన్‌= స్పష్టంగా; అప్టు= అప్పుడు; చూచుచున్‌= గమనిస్తూ; అల్లన్‌+లేచి= మెల్లగా లేచి. 

౧ యు ౨ ౧ ౧ 


తాత్సర్యం: ధర్మజుడు రహస్యవచనాలతో భీముడి కోపాతిశయాన్ని తగ్గించాడు. అన్నదమ్ముల చేష్టలను (ద్రౌపది 
గమనిస్తూ మెల్లగా లేచింది. 


సీ. ఎలదీ(గంగప్పిన లలితపరాగంబు । క్రియ మేన మేదినీ రేణువొప్పం 
జంపకంబున నవసౌరభం బెసంగెడు । కరణి నాసిక వేండి గాడ్పు నిగుడం 
దోయజ దళములతుది మంచు దొరంెడు । గతి. గన్ను(గవ నశ్రుకణము లురుల, 
నిందుబింబము మీది కందు చందంబున. । గురులు నెమ్మొగమున నెరసియుండ, 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 225 
తే, సర్వజన వంద్య యైన పాంచాలి సింహ । బలునిచే నివ్విధంబున భంగపాటు 
దనకు వచ్చిన నెంతయు దైన్యమొంది । యవ్విరాటుని సభ జేర నరిగి నిలిచి. 138 


ప్రతిపదార్థం: ఎలతీ(గన్‌= లేత తీగను; కప్పిన= చుట్టుకొన్న; లలిత పరాగంబు(క్రియన్‌= మెత్తని పుష్పాడివలె; మేనన్‌= శరీరంపై; 
మేదినీరేణువు+ఒప్పన్‌= దుము శ్రే నిలవగా; చంపకంబునన్‌= సంపెంగపువ్వునుండి; నవసౌరభంబు+ఎసలౌడు= కొత్తవాసన కలిగినట్లు; 
కరణి= రీతి; నాసికన్‌= ముక్కున; వేడిగాడ్సు నిగుడన్‌= వేడి నిట్టూర్పు రాగా; తోయజదళముల తుదిన్‌= తామరరేకుల 
కొనలలో; మంచు తొరణౌడుగతిన్‌= మంచుబిందువులు జారినట్టు; కన్ను+కవన్‌= కనుదోయినుండి; అ(శ్రుకణములు+ఉరులన్‌= 
కన్నీరు జారగా; ఇందుబింబము మీ(ది= చంద్రబింబము మీదనున్న; కందుచందంబునన్‌= మచ్చవలె; కురులు= వెంట్రుకలు; 
నెజ+మొగమునన్‌= అందమైన మొగంపై; నెరసి+ఉండన్‌= వ్యాపించి ఉండగా; సర్వజనవంద్య+ఐన= జనులందరిచేత మొక్కులందే; 
పాంచాలి= (ద్రౌపది; సింహబలునిచేన్‌= కీచకుడిచేత; ఈ విధంబునన్‌ భంగపాటు= ఇటువంటి అవమానం; తనకున్‌ వచ్చినన్‌= 
తనకు కలుగగా; ఎంతయున్‌+దైన్యము+ఒంది= ఎంతో దుఃఖపడి; ఆ విరాటుని సభన్‌, చేరన్‌+అరిగి నిలిచి= దగ్గరకు వెళ్ళి 
నిలిచింది. 


తాత్సర్యం: లేతతీగమీద దట్టంగా పడిన మెత్తని పుప్పాడివలె ఆమె శరీరంమీద దుమ్ముధూళి (క్రమ్ముకొన్నది. సంపెంగ 
పువ్వునుండి కొత్తసువాసన ప్రసరిస్తూ ఉన్నట్టు ఆమె ముక్కునుండి వెడి నిట్టూర్పులు వెలువడుతూ ఉన్నాయి. పద్మదళాల 
అంచులనుండి మంచుకణాలు పడుతున్నట్లు ఆమె కనుదోయినుండి కన్నీటి బొట్టు రాలుతున్నాయి. చంద్రబింబంమీద 
మచ్చలున్నట్టుగానే అందమైన నిండుమొగం మీద కురులు బాగా వ్యాపించి ఉన్నాయి. అందరిచేత గౌరవించబడే 
ద్రౌపది కీచకుడిచేత ఆవిధంగా అవమానాలపాలు కావటంతో ఎంతో దీనురాలై ఆ విరాటుడి సభను సమీపించి 
నిలిచింది. 


నిశీషం: అలం: ఉపమ. జనవంద్యురాలైన పాంచాలి భంగపాటు వలన దైన్యం పొందింది అనే భావాన్ని ఉపమాలంకార సుందరంగా 
తిక్కన ఈ సీసపద్య పాదాలలో ఆవిష్కరించాడు. తీగమీద పుప్పొడి పడి ఉండటం గౌరవం, మేని మీద దుమ్ముపడి ఉండటం 
దైన్యం. సంపెంగపూవు వాసనవంటి సుగంధ పరిమళ నిశ్చాసం కలిగి ఉండటం ఉత్తమజాతి స్త్రీ గౌరవలక్షణం, వడి నిట్టూర్పులు 
దైన్య లక్షణం. పద్మదళాల అంచులపై మంచుబిందువులు (్రవించినట్టు ఆనందబాష్పాలు రాలటం గౌరవం, అంతటి అందమైన 
కన్నులనుండి కన్నీరుకారటం దైన్యం. చంద్రబింబానికి మచ్చవలె మొగంమీద ముంగురులు అందంగా ఉండటం గౌరవం, 
మొగంమీద కురులు క్రమ్ముకొనటం దైన్యం. పరోక్షంగా ఆ దైన్యరూపం ఆమెయొక్క అజ్ఞాత వాస(వత రక్షణకవచంగా ఉండటం 
ప్రకరణౌచిత్యం. ఉపమాలంకారంలోని ఉపమానాలన్నీ కవిసమయసిద్దాలై ఉండటం గమనించదగిన అంశం. (సంపా 


ద్రౌపది తన భంగపాటు విరాటునితో. జెప్పుట (సం.4-15-13) 


ఉ. పంబిన కోపమున్‌ సమయభంగ భయంబును నగ్గలించి యు 
ల్లంబు పెనంగొనంగ6 బతులం దగ సభ్యుల జూచుమాడ్కిరూ 
క్షంబగు చూడ్కినా ద్రుపదుకన్నియ సూచి సభాజనప్రతా 
నంబును మత్స్యనాథుండు వినంగ నెలుంగు చలింప నిట్లనున్‌. 139 


ప్రతిపదార్థం: పంబినకోపమున్‌= అతిశయించిన కోపమూ; సమయభంగభయంబును= (ప్రతిన చెడిపోతుందనే భయమూ; 
అగ్గలించి= అధికమై; ఉల్లంబు= మనస్సు; పెనంగొనంగన్‌= కలవరపరచగా; పతులన్‌= భర్తలను; తగన్‌+సభ్యులన్‌+చూచుమాడ్కిన్‌= 


226 శ్రీమదాంధ్ర మహాభారతము 

తగినట్టు సభాజనులను చూచినట్టే; రూక్షంబు+అగుచూడ్కిన్‌= (క్రూరమైన చూపుతో; ఆ+ద్రుపదుకన్నియ+చూచి= ఆ ద్రౌపది 
చూచి; సభాజన (ప్రతానంబును= సభలోని జనసమూహమూ; మత్స్యనాథుండున్‌= విరాటరాజునూ; వినంగన్‌= వినేటట్టు; ఎలుంగు 
చలింపన్‌= స్వరం కంపింపగా (గద్గద స్వరంతో); ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నది. 


తాత్పర్యం: ఒకవైపు పెల్లుబికే కోపం, మరొకవైపు అజ్ఞాతవాస భంగభయం మిక్కుటమై కలవరపరచగా సైరంధ్రి 
(ద్రౌపది) సభాసదులను చూచినట్టుగా తన భర్తలను తీక్షణంగా చూచి, విస్తారమైన ఆ సభలోని సభాసదులూ, విరాటుడూ 
వినేటట్లు గద్గదస్వరంతో ఇట్లా పలికింది. 

C2 AN ౧ 


విశేషం: (ద్రౌపది సమయభంగ భయంతో మాట్లాడటం ఆమె సమయజ్ఞతకు సూచకం. ఇప్పు డామె పరిస్థితి దయాస్పదం; 
కౌరవసభలో భర్తలు ఉండీ రక్షించలేకపోయారు. అప్పుడు రాజు భంగపరిస్తే, ఇప్పుడు రాజు బావమరిది. సభ్యులపై రూక్షవీక్షణం 
తగునా? అంటే తర్వాతి పద్యాలలో సమాధానం కన్పిస్తుంది. 


సీ. “నిఖిల ధర్మాధర్మ నిపుణంబు లైన శు । ద్దాంతరంగంబుల నతిశయిల్లి, 
శిష్ట సంరక్షణ దుష్ట నిగ్రహముల । నీతి వాటింపంగ నేర్పు గల్లి, 
సకల శస్తాస్త సంచయములం బరమాద్దు । తంబు సేయు పరిశ్రమంబు దాల్చి, 
దుర్దమ ప్రతిభట మర్దన క్రీడమైం జతురులు నా నెందు నుతికి నెక్కి, 


తే.  యున్నగంధర్వు లేవురు నన్ను నిట్టు । లొకండు వటుపంగ నూరక యునికి సూడ 
నచ్చెరువు గాదె! యెవ్వరి యాంద్రు రింక(। బరిభవంబున( బొందక. బ్రదుకువారు? 140 


ప్రతిపదార్థం: నిఖిల ధర్మ+అధర్మనిపుణంబులు= అన్నిరకాలైన ధర్మాలలో, అధర్మాలలో వైపుణ్యం గలిగిన; శుద్ద+ 
అంతరంగంబులన్‌= స్వచ్చమైన మనస్సులచేత; అతిశయిల్లి= వృద్దిపొంది; శిష్టసంరక్షణ= సజ్జనులను రక్షించటంలోనూ; దుష్ట 
నిగ్రహములన్‌= దుష్టులను శిక్షించడంలోనూ; నీతి+పాటింపంగన్‌= ధర్మాన్ని పాటించటంలోను; నేర్పు+కల్లి= సామంపతులన్‌= 
భర్తలను; సామర్థ్యం వహించి; సకల శ(స్త్ర+అ(స్తనంచయములన్‌= అన్ని బాణాల, అస్త్రాల నముదాయాలలో; పరవు+ 
అద్భుతంబు+చేయు= మిక్కిలి ఆశ్చర్యాన్ని కలిగించే; పరిశ్రమలు తాల్చి= చక్కని అభ్యాసం, సామర్థ్యం కలిగి; దుర్హమ= 
అణచలేని; ప్రతిభట మర్దన(క్రీడమైన్‌= అణచరాని శత్రువీరులను చంపటమనే ఆటలో; చతురులు నాన్‌= సమర్జులని; ఎందున్‌= 
అంతటా; నుతికిన్‌+ఎక్కి+ఉన్న= |ప్రసిద్దివహించిన; గంధర్వులు+ఏవురు= ఐదుగురు గంధర్వులు; నన్నున్‌= నన్ను (ద్రౌపదిని); 
ఇట్టులు+ఒకండు= ఈ విధంగా ఒకడు (ఒక నీచుడు); పజబుపంగన్‌= పాటుపడజేయగా, బాధపెట్టగా; ఊణుక+ఉనికి= అలక్ష్యంగా 
ఉండటం; చూడన్‌= చూస్తే; అచ్చెరువు కాదె?= ఆశ్చర్యంగా లేదూ?; ఇంకన్‌= ఇకమీద; ఎవ్వరి ఆండ్రురు= ఎవ్వరి భార్యలు; 
పరిభవంబునన్‌= అవమానాన్ని; పొందక (బ్రదుకువారు?= పొందకుండా (బ్రతకగలరు? 


తాత్పర్యం: ఏది ధర్మమో, ఏది అధర్మమో క్షుణ్ణంగా తెలిసినవారూ, సాధుజనులను రక్షించి, దుష్టులను శిక్షించేవారూ, 
అ(స్త్రశస్త్రవిద్యలలో ఆరితేరినవారూ, శత్రువుల నవలీలగా చంపగల గంధర్వులైన నా భర్తలు ఐదుగురు కీచకుడీ విధంగా 
నన్ను అవమానించగా ఉదాసీనంగా ఊరకుండిపోయారు. ఇకపై లోకంలో ఇతరుల భార్యలకు ఇటువంటి అవమానం 
కలిగితే రక్షించే దిక్కు ఎవరుంటారు? 


విశేషం: అలం: పరికరం. 'అలంకారః పరికర స్పాభి[ప్రాయ విశేషట్రై;” - విశేషణం సాభిప్రాయమైతే పరికరాలంకారం. (ద్రౌపది తన 
భర్తలైన అయిదుగురు గంధర్వుల విశిష్ట గుణాలను సీసపద్య పాదాలలో పేర్కొన్నది. అవి మొత్తం నాలుగు. ఆ నాలుగూ 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 227 
సామూహికంగా అయిదుగురికీ అన్వయిస్తాయి. పరిశీలించి చూస్తే ధర్మజ, భీమార్జునులకు మొదటిమాటా, చివరిది కవలైన 
నకుల సహదేవులకూ అన్వయిస్తాయి. ఇట్టు విశేషణాలను వాడటం సాభిప్రాయం. ధర్మాధర్మ నిర్లయ నిపుణులైన ధర్మజ్ఞుల 
సభలలో ఉత్తముడుగా రాణించేవాడు ధర్మరాజు. శిష్టులను రక్షించాలనీ దుష్టులను శిక్షించాలనీ భావించే నీతి పాటించే నేర్చరి 
భీముడు. సమస్త శస్వాస్తాలను అద్భుతంగా (ప్రయోగించే పరిశ్రమ కలవాడు అర్జునుడు. అసాధ్యులైన శత్రువులను చంపటం 
క్రీడగా భావించే చతురులు నకుల సహదేవులు. ఈ విధంగా విశేషణాలు సాభిప్రాయం కావటం చేత పరికరాలంకారం 
భూషించబడింది. ఈ విధంగా పతుల పరా(క్రమ విశేషాలను పరోక్షంగా పొగడి, వారు మారుపలుకకుండా మిన్నకున్నందుకు 
నొచ్చుకొన్నది. ఇట్లా ఊరుకొంటే ఎవరి భార్యలు అవమానాలు పొందక (బ్రతుకుతారు? అని హెచ్చరించి, తాను ఎవరికీ కానిదై 
అవమానం పొంది చనిపోవటం తప్పదు - అని వ్యంగ్యంగా వేదన వ్యక్తం చేసింది. (సంపా.) 


క. ఈ నరపతి యాస్టానము । లో నొక్కరు(డైన ధర్మలోప భయమునన్‌ 
బూని తగవైన వెడ పలు । కైనను బలుకంగ( జాల. డయ్యెను నకటా! 141 


ప్రతిపదార్థం: అకటా!= జౌరా! అయ్యో!; ఈ నరపతి+ఆస్థానములోన్‌= ఈ విరాటరాజు కొలువులో; ధర్మలోప భయమునన్‌= 
ధర్మానికి విఘ్నం కలుగుతుందనే భయంతో; ఒక్కరుండు+ఐనన్‌= ఒక్కడైనా; పూని= ప్రయత్నించి; తగవు+ఐన= న్యాయమైన 
వెడపలుకు+ఐనను= చిన్నమాట అయినా; పలుకంగన్‌+చాల(డు+అయ్యెను= మాట్లాడలేకపోయాడు. 


తాత్సర్యం: ఈ విరాట మహారాజు సభలో ఉన్న ఇంతమందిలో ఒక్కరైనా ధర్మానికి లోపం జరుగుతుందేమో నన్న 
భయం వలన ధర్మ రక్షణం కొరకు ముందుకు వచ్చి ఒక్క చిన్నమాటైనా న్యాయంగా పలికేవారు లేకపోయారు. 
అధర్మానికి భయపడేవారే లేకపోయారు. 


విశేషం: అలం: గూఢోక్తి. ప్రక్కనున్న వారికి తెలియకుండా తనవారి నుద్దేశించి గూఢంగా పలుకటం గూఢోక్తి అలంకారం. ఈ 
పద్యంలో అందరికీ అర్థమయ్యే తాత్పర్యం పైన చెప్పుకొన్నది. ఇక రెండవ అర్థం గంధర్వులను ఉద్దేశించి - అంటే తన పతులైన 
ధర్మారాజాదులను ఉద్దేశించి చెప్పే తాత్సర్యం ఇది-ఈ రాజాస్థానంలో ఉన్న ఒక్కడైనా అజ్ఞాతవాస ధర్మం భగ్నమౌతుందేమోనన్న 
భయంతో, ఆ పూనికకే ప్రాధాన్యమిచ్చి, అనువైన ఒకమాటకూడా మాటాడలేనివాడైపోయాడు కదా! అయ్యో! ఎంతటి దీన పరిస్థితి 
ఏర్పడింది. గూఢోక్తి వలన ఈ సన్నివేశంలో నాటకీయ సంభాషణ శ్లేషవలె రాణిస్తూ జనాంతిక చమత్కారాన్ని ప్రదర్శించి, తిక్కన 
రచనా శిల్ఫాన్ని వెలార్చింది. (సంపా 


ఉ. ఇందజు. జూడంగా నిచట నిమ్మెయి నన్ను! బతివ్రతా గుణా 
స్పందిత వర్తనం బరమ సాధ్వి ననిందితశీలం గీచకుం 
డెందును నెట్టి యంగనల నెవ్వరుజేయనియట్లు సేయంగాం 
గొందటికైన నిప్పు కృపకుం దణిగాదటె? యేమి సెప్పుదున్‌? 142 


ప్రతిపదార్థం: ఇచటన్‌= ఈ విరాటుని కొలువులో; ఇందణున్‌+చూడ(గాన్‌= ఇంతమంది సభాసదులు చూస్తూ ఉండగా; 
ఈ+మెయిన్‌= ఈ విధంగా; పతివ్రతా గుణ+అస్పందిత వర్తనన్‌= పాతివ్రత్య ధర్మాన్ని వీడని నడవడిక కలదానిని; పరమసాధ్విన్‌= 
ఉత్తమమైన సాధుస్వభావం కలిగినదానిని; అనిందిత శీలన్‌= నిందకు తావులేని చరితం (స్వభావం) కలదానిని; నన్నున్‌= 
(ద్రౌపదిని); కీచకుండు= కీచకుడు; ఎందునున్‌= ఎక్కడా; ఎట్టి+అంగనలన్‌= ఏ స్త్రీలను; ఎవ్వరున్‌ చేయని+అట్లు= ఎవ్వరూ 
చేయని విధంగా; చేయంగాన్‌= చేస్తే; కొందణకున్‌+ఐనన్‌= కొంతమందికైనా; ఇప్టు= ఇప్పుడు; కృపకున్‌= దయకు; తజికాదటె?= 
సమయం కాదా? ఏమిచెప్పుదున్‌?= ఏమి చెప్పుకొనేది? 


228 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్పర్యం: ఇంతమంది సభాసదులు చూస్తుండగా పతివ్రతాగుణ సంపన్నమైన (ప్రవర్తన కలదానను, ఉత్తమ 
సాధుస్వభావం కలదానను, మచ్చలేని శీలంగలదానిని అయిన నన్ను ఈ కీచకుడు ఇంతకుముం దెన్నడు ఏ స్తీకీ 
జరగని విధంగా అవమానం చేస్తే, ఇంతమందిలో కొంతమందికైనా ఇప్పుడు కొద్దిపాటి దయనైనా చూపే తరుణం 
కాదా ఇది? ఇక ఏమనాలో నాకు ఏమీ తోచటం లేదు! 


విశేషం: అలం: గూఢోక్తి. సభలో అందరినీ ఉద్దేశించి ద్రౌపది మాట్లాడుతున్నట్టుంటుంది. కాని, ఆమె తనపతులను ఉద్దేశించి 
గూఢంగా పలుకుతున్నట్టుంటుంది. ఆమె మాటలలోని మర్మం అది. సభాసదులందరినీ ఉద్దేశించి చెప్పిన సాధారణ తాత్పర్యం 
పైన పేర్కొన్నది. ఇక ఆమె గూఢంగా పాండవుల నుద్దేశించిన తాత్పర్య మిది. ఇంతమంది చూచేటట్లుగా ఈ సభాస్థ్రలిలో ఈ 
విధంగా కీచకుడు నన్ను అవమానించాడు. అయినా పతులను మనసారా సేవించే వ్రతం నుండి తొలగని ప్రవర్తన కలదానినిగా 
ఉన్నాను. సాధ్వులలో శ్రేష్ణురాలుగానే ఉన్నాను. నా శీలం కళంకితం కాలేదు. ఇంతవరకు నన్ను నేను రక్షించుకొన్నాను. నేను 
పడిన కష్టాలు మరే ఇల్హాలూ పడి ఉండదు. అయినా, నా పతులైన అయిదుగురిలో కొందరికైనా ఇప్పటికీ దయ చూపించదగిన 
సమయం వచ్చింది అనే భావం కలగలేదంటే - ఇక నే నేమి చెప్పేది? ఈ పద్యంలో ఇందరు చూడగా అనే మాట (ప్రజలకూ 
వర్తిస్తుంది. పాండవులకూ వర్తిస్తుంది. 'కొందజికైననో- అనే మాట అక్కడున్న ధర్మజభీములకైనా దయరాదా? అన్నట్టు స్పష్టమౌతుంది. 
గూఢోక్తిని (భార్యాభర్తల నడుమ) నిష్టురోక్తులకు మారుగా వాడిన తిక్కన వాక్యచాతుర్యం (ప్రశంసనీయం. (సంపా.) 


ఉ. ఐనను మత్స్యదేశమున యాజ్ఞ కితం డొడయుండు గాన నా 
కీ నరనాథు దూటి(దగు; నెయ్యది యేని నధర్మ మెవ్వ రెం 
దైన నొనర్జినం బ్రభువు లారసి దండన మాచరింతు; రి 
చో నను దన్ను కీచకుని జూచియు నూరక యున్మి పాడియే?” 143 


ప్రతిపదార్థం: ఐనను= ఐనప్పటికీ; మత్స్యదేశమున+ఆజ్ఞకున్‌= ఈ మత్స్యదేశం యొక్క (ప్రభుత్వానికి; ఇతండు= విరటుడు; 
ఒడయుండు+కానన్‌= రాజుగాబట్టి; నాకున్‌= (ద్రౌపదికి); ఈ నరనాథున్‌= ఈ విరాటరాజును; దూజన్‌+తగున్‌= నిందించటం 
భావ్యం; ఏ+అది+ఏనిన్‌= ఏదైనా; అధర్మము= ధర్మము కానిదాన్ని; ఎవ్వరు+ఎందైనన్‌= ఎవరైనా, ఎక్కడైనా; ఒనర్చినన్‌= చేస్తే; 
'ప్రభువులు= రాజులు; అరసి= గమనించి; దండనము+ఆచరింతురు= శిక్షిస్తారు; ఈ+చోన్‌= ఇక్కడ; ననున్‌= (ద్రౌపదిని); 
తన్ను= తన్నిన; కీచకునిన్‌+చూచియున్‌= కీచకుడిని చూచికూడా; ఊరక, ఉన్కి, పాడియే?= ఊరుకొనటం ధర్మమా? 


తాత్సర్యం: ఇంత జరిగినందుకు ఈ మత్య్స్యదేశాధినేత అయిన ఈ విరాటరాజును నేను నిందించాలి. ఏదైనా ధర శలోపం 
ఎక్కడైనా జరిగితే రాజు దానిని గమనించి శిక్షించాలి. ఈ సభలో ఈ విధంగా నన్ను తన్నిన కీచకుడిని చూస్తూ 
ఊరుకొనటం ధర్మమా?" 


విశేషం: అలం: గూఢోక్తి ఈ పద్యంలోకూడా గూఢోక్తి రమణీయంగా నిర్వహించబడింది. గూఢోక్తిలో అధిక్షేపోక్తిని కూడ తిక్కన 
మేళవించాడు. ఈ పద్యంలో “ఇతండు ఒడయుండుగాని 'నరనాథు దూజందగు”, (ప్రభువు లారసి దండన మాచరింతురు 
'మొదలైన మాటలు గమనించదగినవి. ఆమె మత్స్యదేశంలో ఉన్నది కాబట్టి, కీచకుడి వలని అవమానం మత్స్యదేశంలో జరిగింది 
కాబట్టి, ఆ రాజ్యానికి ఏలిక విరాటుడు కాబట్టి, అత డా విషయంలో తగిన ఆజ్ఞ ఈయదగినవాడు. కాబట్టి పాండవులు 
మారుపల్కక కూర్చున్నారని భావించినా, ఆజ్ఞ ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్న విరాటుడు నిందించదగినవాడు కాబట్టి (ద్రౌపది 
అతడిని అధిక్షేపించింది. ఒకవేళ విరాటుడు తగిన ఆజ్ఞ ఇవ్వలేకపోతే, అధర్మాన్ని అరికట్టలేకపోతే పాండవులు మారుపల్కకుండా 
ఉండటం న్యాయమా? వారు తగిన చర్యలు తీసికొనటానికి అవకాశం ఉన్నదని (ద్రౌపది ధర్మమార్గాన్ని సూచించింది. లోకంలో 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 229 
రాజు లుంటారు. ప్రభువు లుంటారు. రాజులు సామంతులు కావచ్చును, కాని (ప్రభువులు ఒకరికి తలబఒగ్గి ఉండరు. విరటుడు 
రాజు; ధర్మజుడు (ప్రభువు. అతడి తమ్ములుకూడ 'ప్రభువులే. రాజు అసమర్గుడై అధర్మాన్ని అణచలేకపోతే, ధర్మాన్ని రక్షించలేకపోతే, 
(ప్రభువులు మిన్నకుండరాదు. వారు పరిస్థితిని పరిశీలించి రంగంలోకి దిగి అధర్మపరులకు తగిన దండన విధించాలి. అది ధర్మం 
కాబట్టి 'ఇది మత్స్యదేశం, విరటుడే ఆజ్ఞ ఇవ్వాలి - అని కూర్చోకుండా, మీ ప్రభుత్వాన్ని ప్రదర్శించి నన్ను ఆపదనుండి రక్షించండి. 
ఊరక ఉండటం న్యాయం కాదు” అని (ద్రౌపది గూఢంగా ధర్మజాదులను అధిక్షేపించింది. రహస్యంగా పాండవులను (క్రియాశీలురు 
కమ్మని (ప్రేరేపించింది. ఈ తాత్పర్యం సభలోనివారికి తెలియరాదు. పాండవులకే తెలిసివస్తుంది. పరితలకు రెండర్జాలూ స్ఫురిస్తాయి. 
ఇది గూఢోక్తి రమ్యత. (సంపా.) 


చ. అనుడు విరాటు( డుల్లమున నక్కటికం బొలయంగ నంగనం 

గనుంగొని, కీచకుం గినియంగాం దగు సత్త్వము లేమి( జేసి సాం 

త్వనములు పల్కి రోషభరితస్థితి. గంపితమూర్తి యైన యా 

తని మది కుందు వాపిన నతండును బోయె నివాసభూమికిన్‌. 144 
ప్రతిపదార్థం: అనుడున్‌= ఆ విధంగా (ద్రౌపది పలుకగా; విరాటుండు= విరాటమహారాజు; ఉల్లమునన్‌= మనస్సులో; అక్కటికంబు+ 
ఒలయంగన్‌= దయకలుగగా; అంగనన్‌= (ద్రౌపదిని; కనుంగొని= చూచి; కీచకున్‌= కీచకుడిపై; కినియంగాన్‌+తగు= కోపించటానికి 
తగిన; సత్యము లేమిన్‌+చేసి= శక్తిలేకపోవటం వలన; సాంత్వనములు పల్కి= ఓదార్పుమాటలాడి; రోషభరితస్టితిన్‌= కోపంతో 


నిండిన మానసిక స్థితి చేత; కంపితమూర్తి+ఐన= వణకే దేహంతో ఉన్న; ఆతని మది కుందు+పాపినన్‌= కీచకుడి మనస్సులోని 
పరితాపాన్ని పోగొట్టగా; అతండును= కీచకుడుకూడ; నివాసభూమికిన్‌+పోయెన్‌= ఇంటికి వెళ్ళాడు. 


తాత్సర్యం: ద్రౌపది మాట్లాడిన మాటలను విని విరాటుడు మనసులో దయబూని ద్రౌపదిని చూచాడు. కాని కీచకుడిని 
మందలించే ధైర్యం లేకపోవటం వలన ఆమెను ఊరడించాడు. నిండిన కోపంతో ఊగి (వణికి) పోతున్న ఆ కీచకుడి 
పరితాపాన్ని విరాటుడు అనునయంతో ఉపశమింపజేశాడు. అప్పుడు కీచకు డింటిముఖం పట్టాడు. 


వ. అట్టి యవసరంబున. 145 
తాత్సర్యం: ఆ సమయంలో. 


సీ, “శుభలక్షణాంగి యీ సుందరి సైరంధ్రి; యగు టెట్లొకో! యని వగచువారు, 
'నిమ్మేని కక్కట యిట్టిది సేసెనే !।; మాయ దైవం” బని మటు(గువారు, 
“నింత కీ డొనరించెనే! రాజు సూడ నీ । దుష్టాత్మకుం' డని దూటువారు, 
'దేవి యుపేక్షయ చూవె! యాయమకు ని । ప్పాటు వచ్చుట' యని ప్రందువారు 


తే. నగుచు సభవార లందటు నంత నంత । నల్ల నల్లన గుజగుజ లాడుచుండి; 
రుల్లమున నిండి ఖేదంబు వెల్లివిరిసె । నాగ మోముల విన్నదనంబు గదుర. 146 


ప్రతిపదార్థం: శుభలక్షణ+అంగి= మంచి అవయవాలు కలిగిన; ఈ సుందరి= ఈ సౌందర్యవతి; సైరంధ్రి అగుట+ఎట్టు+ఒకో= 
సైరం(ధీ వేషంలో ఉండటం ఎందుకు జరిగిందో; అని వగచువారున్‌= అని దుఃఖించేవారూ; మాయ దైవంబు= దుష్టుడైన విధి; 
ఈ+మేనికిన్‌=ఈ (అందమైన) శరీరానికి; ఇట్టిది+చేసెనే= ఇటువంటి విపరీతమైన పని చేశాడే; అని= అని; మణు(గువారు= 


230 శ్రీమదాంధ్ర మహాభారతము 

బాధపడేవారూ; రాజు+చూడన్‌= రాజు చూడగా; ఈ దుష్టాత్మకుండు= ఈ చెడు స్వభావముగల కీచకుడు; ఇంతకీడు+ఒనరించెనే!= 
ఇట్టి చెడ్డపని చేశాడే; అని దూటువారు= అని నిందించేవారూ; దేవి+ఉపోక్ష+అ చూవె= సుదేష్ట అలసత్వమేగదా చూడగా; 
ఈయమకున్‌= (ద్రౌపదికి; ఈ+పాటు= ఈ కష్టం; వచ్చుట అని (ప్రందువారున్‌= పరితపించువారూ; అగుచున్‌= బౌతూ; 
సభవారలు+అందణున్‌= సభాసదులంతా; ఉల్లమునన్‌= మనస్సులో; నిండి= నిండిన; ఖేదంబు= దుఃఖం; వెల్లివిరిసెన్‌+నాంగన్‌= 
పైకి వచ్చిందా అన్నట్టు; మోములన్‌ విన్నందనంబు+కదురన్‌= మొగాలపై దైన్యం ఉట్టిపడగా; అంతన్‌+అంతన్‌= దూరదూరంగా; 
అల్లనన్‌+అల్లనన్‌= మెల్లమెల్లగా; గుజగుజలు+ఆడుచుండిరి= గుసగుసలాడసాగారు; 


తాత్సర్యం: మంగళకరమైన లక్షణాలు గల ఈ సుందరాంగి సైరంధిగా ఎందుకు మారిందో - అని కొందరు 
విచారించసాగారు. ఇంతటి లలితాంగికి ఇటువంటి కష్టాలు పెట్టాడు. దేవుడు నిజంగా నిర్ణయుడు - అని కొందరు 
కుతకుతలాడసాగారు. దుర్మార్గుడైన కీచకుడు రాజు చూస్తుండగానే ఈమెకు ఇంతటి కీడు చేశాడే-అని కొందరు 
అతడిని నిందించసాగారు. ఈమెకు ఈ అవమానం కలగటానికి కారణం సుదేషప్ల ఉపేక్షయే - అని కొందరు 
పరితపించసాగారు. ఈ విధంగా సభాసదులందరూ మెల్లమెల్లగా, గుసగుసలాడుతూ, మనసులలోని దుఃఖం 
పొంగిపొరలగా ముఖాలు వెలవెలపోతూ కనిపించారు. 


విశేషం: అలం: ఉల్లేఖం. “బహుభిర్బహుధోల్లేఖా దేకస్యోల్లేఖ ఇష్యతే”. ఒకే వస్తువును అనేకులు అనేక విధంగా వర్లించినట్టు 
చెప్పితే ఉల్లేఖం. సభ్యులలో కొన్ని వర్గాలవారు తమకు తోచిన వ్యాఖ్యలు చేశారు. అవన్నీ (ద్రౌపదిపట్ల సానుభూతితో, గౌరవంతో 
సాగినవే. సభ్యుల నుద్దేశించి (ద్రౌపది పెట్టుకొన్న మొరకు సభ్యుల మాటలు మౌనప్రతిస్పందన. 'యథారాజా తథా ప్రజా" అన్నట్టు 
ఆ సభాసదులు కూడా జాలిని ప్రదర్శించారే తప్ప ఆమెకు కలిగిన కష్టాన్ని తీర్చలేకపోయారు. ఉల్లేఖంలో కూడా తిక్కన ఒక 
క్రమాన్ని పాటించాడు. ఉత్తమజాతి (స్త్రీగా నిరూపించేవి ఆమె శుభ లక్షణాంగకాలు. ఉదాత్తురాలికి అనుదాత్తమైన పరిస్థితి ప్రాప్తించింది. 
ఆమె శరీరం కోమలం. కాని, ఆమె చేసే సేవలు కఠినం. స్వభావానికి తగినటువంటి సేవావృత్తి లభించలేదని భావం. రాజు 
చూస్తుండగా దుర్మార్గుడు ఆమెకు కీడు చేశాడు. ఉత్తమురాలికి తగని అవమానం జరిగిందని జాలిపడి, అవమానించినవాడిని 
నిందించారు. దీనికంతా కారణం దేవి ఉపేక్షాభావ మని నిశ్చయించి విచారించారు. (ద్రౌపది అమాయకత్యంపై వారు సానుభూతి 
ప్రకటించారు. పరిస్థితిని విశ్లేషించి వివేకాన్ని ప్రదర్శించగల (ప్రవృత్తిని సభ్యులలో చిత్రించి తిక్కన రాజ సభాసదుల పా(త్రకు 
న్యాయం చేశాడు. విరటుడి వలెనే ఆ సభ్యులు కూడా ధర్మాన్ని సమర్ధిస్తారు. దానిని అభిమానిస్తారు. కాని, అధర్మాన్ని 
ఎదుర్కొనలేరు-అని తిక్కన తీర్పు. ఉల్లేఖాలంకారం సభాస్వభావ వ్యంజకం కావటం విశేషం. (సంపా 


ట్‌. అప్పుడు ధర్మసూతి హృదయంబు గలంగ, లలాట భాగముం 
గప్పంగ ఘర్మవారి, యధికంబగు రోషము నొందియుండియుం 
దప్ప(గం ద్రోచికొంచు( దనధైర్యము పెంపున నిర్వికారు(డై 
యెప్పుడు. దాను పల్కు నెలు. గేర్పడ ద్రౌపదితోడ నిట్లనున్‌. 147 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; ధర్మసూతి= ధర్మరాజు; హృదయంబు కలంగన్‌= మనస్సు కలతపడగా; ఘర్మవారి= 
చెమటనీరు; లలాటభాగమున్‌+కప్పంగన్‌= నుదుటిపై వ్యాపించగా; అధికంబు+అగు రోషమున్‌= ఎక్కువైన కోప ల్ర 
ఒంది+ఉండియున్‌= పొందికూడా; తప్ప(గన్‌+(త్రోచికొంచున్‌= తొలగత్రోసికొంటూ; తన ధైర్యము పెంపునన్‌= తన స్థిరమైన 
మనస్సు యొక్క గొప్పతనంతో; నిర్వికారుండు+ఐ= మనోవికారాలు లేనివాడై, నిబ్బరం కలవాడై; ఎప్పుడున్‌+తాను; పల్కు+ఎలుం 
గు+ఏర్పడన్‌= తాను మామూలుగా మాట్లాడే కంఠస్వరంతో; (ద్రౌపదితోడన్‌+ఇట్టు+అనున్‌= (ద్రౌపదితో ఇట్టా అన్నాడు. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 231 
తాత్పర్యం: అప్పుడు ధర్మరాజు మనస్సు కలతచెందింది. నెన్నుదురుమీద చెమట (క్రమ్మింది. మిక్కుటమైన రోషం 
పెచ్చుపెరిగింది. అయినా, ఆ రోషాన్ని ధీరగుణంతో అణచుకొన్నాడు. వికారం లేని మనసుతో స్టైర్యాన్ని పొందాడు. 
ఎప్పుడూ మాట్లాడే కంఠస్వరంతో ఈ విధంగా (ద్రౌపదితో అన్నాడు. 
నిశేషం: (ద్రౌపది పలికిన గూఢోక్తులకు, అధిక్షేపోక్తులకు, కీచకుడి అనౌచిత్య వర్తనానికి ధర్మరాజు చిత్తం కలత చెందింది. అది 


స్వేదమనే సాత్మికభావంతో వ్యక్తమయింది. కీచకుడి దుష్టవర్తనం అతడిలో రోషాన్ని పెంచింది. ధీరుడు కాబట్టి ధర్మరాజు దానిని 
అదుపు చేసికొన్నాడు. ఎంతటి మానసిక సంక్షోభాన్నైనా సంయమించుకొనటంలో వశీకృతచిత్తుడు ధర్మరాజు. (సంపా.) 


సీ “జననాయకుండు నీ సభవారు నీదగు । తెజింగెల్ల నెలి(గిరి తెజివ! యింక 
మానక యీ పలుమాట లాడ(గ నేల? । చనుము నీవు సుదేష్ట సదనమునకు; 
నీ పరాభవమున( గోపింప నేరరే । గంధర్వులకు( దటిగాదుగాక; 
సమయ మెయ్యది యేని( దమకును నీకు గ । ల్లిన యట్టులైనను గినియ రిచట 


తే. గాన నాథుల దూటంగC గాదు వినుము । సతికి; దానెంత వడియును సభలలోన( 
దడవుగా నిల్చి యిట్టు లుదగ్రవృత్తి । శంక సెడి ధిక్కరింపంగ( జనునె చెపుమ!” 148 


ప్రతిపదార్థం: తెజవ!= ఓ వనితా! (ద్రౌపదీ; జననాయకుండున్‌= రాజూ; ఈ సభవారున్‌= ఈ సభలో జనులూ; నీది+అగు= 
తెజంగు+ఎల్లన్‌= నీ భంగపాటునంతా; ఎటీంగిరి= తెలిసికొన్నారు; ఇంకన్‌+మానక= ఇంక చాలించక; ఈ పలుమాటలు= 
ఇట్టాంటి అనేక రకాలైన మాటలు; అడంగన్‌+ఏల?= పలకటం ఎందుకు?; సుదేస్ల సదనమునకున్‌= మహారాణి నివాసానికి; నీవు 
చనుము= నీవు వెళ్ళిపొమ్ము; గంధర్వులకున్‌= గంధర్వులకు; తటి+కాదు+కాక= సమయం కాదు కానీ లేకపోతే; నీ పరాభవమునన్‌= 
నీ అవమానానికి; కోపింప నేరరే?= కోపపడలేరా?; సమయము+ఎయ్యది+ఏని= ఏదైనా ఒక నియమం; తమకును, నీకున్‌= 
వాళ్ళకూ నీకూ; కల్షిన అట్టులు+ఐనను= ఉన్నట్టయితే; ఇచటన్‌+కినియరు= ఇక్కడ కోపపడరు; కానన్‌= కావున; వినుము= 
తెలిసికొనుము; సతికిన్‌= భార్యకు; నాథులన్‌= భర్తలను; దూజంగన్‌+కాదు= నిందించతగదు; తాను+ఎంత+పడియును= 
తాను ఎంతబాధ పడినా, సభలలోనన్‌= సభలలో; ఇట్టులు= ఈ విధంగా; తడవుగాన్‌ నిల్చి= ఎక్కువసేపు నిలబడి; ఉద గ్రవృత్తిన్‌= 
కోపంగా; శంక+చెడి= సంకోచం లేకుండా; ధిక్కరింపంగన్‌= ఎదిరించటం; చనునె చెవుమ= తగునా చెప్పుము. 


తాత్సర్యం: 'ఓ సైరంధ్రీ! నీ సమాచారం రాజుగారికి, సభాసదులకు సవివరంగా తెలిసింది. ఇంక ఎక్కువ మాట్లాడకుండా 
రాణిగారి మందిరానికి వెళ్ళిపొమ్ము. నీకు జరిగిన అవమానానికి నీ భర్తలైన గంధర్వులు కోపించరా? కాని, ఇది తగిన 
సమయం కాదని ఊరకున్నారు. నీకూ వారికీ ఏదో నియమం ఉన్నట్లయితే, సమయం కాదని వా రిప్పుడు కోపగించరు. 
కాబట్టి దానిని గమనించక నీ భర్తలను నీవు నిందించటం ఉచితం కాదు. సతి తా నెన్ని పాట్టుపడినా నిండు సభలలో 
చాలాసేపు నిలబడి ఆవేశంతో సంకోచం లేకుండా ఎదిరించి మాట్లాడటం మంచిదా? నీవే చెప్పుము.” 


విశేషం: అలం: గూఢోక్తి. (ద్రౌపది గూఢోక్తులతో మాట్లాడింది. ధర్మరాజు కూడ గూఢోక్తులతోనే ఆమెకు సమాధానం చెప్పసాగాడు. 

ఆమె ఉద్వేగకరంగా మాట్లాడింది. ధర్మజుడు నిబ్బరంగా, నిర్వికారంగా మాట్లాడుతున్నాడు. ప్రజలు ధర్మజుడి మాటల తీరులో 
౧ ౧ 

తేడా లేదు కాబట్టి సభలో ఆమెను మందలిస్తున్నాడనే భావించి ఊరుకుంటారు. ధర్మరాజు మాటలు సభ్యుల దృష్టిలో మందలింపు 

మాటలుగా, [ద్రౌపది దృష్టిలో చేయవలసిన కర్తవ్యాన్ని బోధిస్తున్న విధివాక్యాలుగా స్ఫురించటం గూఢోక్తి అలంకార విశేషం. గంధర్వుల 

పేరు చెప్పి తన మనసులోని అభిప్రాయాన్ని చెప్పాడు ధర్మరాజు. ఈ మాటలు ఆమె కెంత సూచనలో, ఆ సభలో ఉన్న భీమునికి 


232 శ్రీమదాంధ్ర మహాభారతము 

కూడా అంత సూచనలే! వారికి తోచే తాత్పర్యం ఇట్టా ఉంటుంది. 'ఓ సైరంధ్రీ! నీకు జరిగిన అవమానాన్ని అటు రాజూ! ఇటు 
సభాసదులూ తెలిసికొన్నారు. ఇక దానిని గురించి వివరించటం మానటం మంచిది. అట్లా కాకుండా నీవు సభలో నిలువబడి 
పలుమాటలు మాట్లాడుతున్నావు. అది మంచిది కాదు. అందువలన నీవు వెంటనే సుదేష్టాదేవి మందిరానికి వెళ్ళిపొమ్ము. (భావి 
కార్యక్రమం అక్కడి నుండి సాగాలి కాని, సభలో కాదు. నీ పరాభవాన్ని చూచిన మాకు (గంధర్వులకు) కోపం రాదా? వచ్చింది. 
కాని, దానిని ప్రదర్శించే సమయం కాదిది. కోపం వలన నియమభంగం జౌతుంది. అంటే నీకూ మాకూ కూడా అజ్ఞాతవాసవ్రతం 
చెడుతుంది. కాబట్టి మేమిక్కడ మారుపల్కటానికి వీలులేదు. దీనిని గమనించి నీవు మమ్ములను (నీ భర్తలను) నిందించవద్దు. 
నేను చెప్పేమాటలు బాగా అర్థం చేసికొమ్ము భార్యవైన నీవు ఎన్నోపాట్టు పడిన మాట నిజమే. సమయ నియమబద్దులైన భర్తలు 
సభలో ఉండగా వారి నుద్దేశించి గూఢంగానైనా ఎక్కువసేపు మాట్లాడటమే దోషం. పైపెచ్చు నీవు జంకూ గొంకూ లేకుండా 
కోపోద్రేకంతో ధిక్కరించి మాట్టాడటంవలన ఏం ప్రయోజనం సాధించగలుగుతావు? నీ వెంత మాట్లాడినా మేము నిండుసభలో 
ఏమీ మారుమాట మాట్లాడలేం. ఇది సమయం కాదు; ఈ సభ స్థలం కాదు. రాణిమందిరంలోనే జరుగవలసిన పని జరగాలి. నీవు 
ఆవేశం మానాలి. మాకు నీకంటె ఎక్కువగానే కోపంగా ఉన్నది. నియమం చెడకుండా ఉపాయం ఆలోచించాలి. ప్రస్తుతానికి నీ 
విక్కడ ఉండటం శ్రేయస్కరం కాదు. ఎవరైనా నిన్ను ద్రౌపదిగా గుర్తిస్తే అజ్ఞాతవాస వ్రతం భంగం కాకతప్పదు”) అని గూఢోక్తులకు 
గూఢోక్తులతోనే సమాధానం చెప్పించటం తిక్కన సంభాషణ శిల్పం. (సంపా) 


వ. అనియిట్లుసెప్పిన ధర్మతనయుని పలుకులు విని వెండియు సైరంధ్రి యచ్చోటు గదలక నిలిచి యెద్దియేనియుం 
బలుకం దలంచినం జూచి యతండు మటియు నిట్లనియె. 149 


ప్రతిపదార్థం: అని+ఇట్టు+చెప్పినన్‌= అని ఈ విధంగా పలికిన; ధర్మతనయుని= ధర్మరాజు యొక్క; పలుకులు విని= మాటలు 
విని; వెండియున్‌= తిరిగి; సైరంధ్రి; ఆ+చోటు కదలక నిలిచి= అక్కడి నుండి కదలకుండా నిలబడి; ఎద్ది+ఏనియున్‌= ఏదో; 
పలుకన్‌+తలంచినన్‌= మాట్లాడాలనే ఉద్దేశంతో ఉండటం; చూచి= గమనించి; అతండు= ధర్మరాజు; మజియున్‌= ఇంకను; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ధర్మరాజు ఇట్లా మాట్లాడిన మాటలు వినికూడా (ద్రౌపది అక్కడినుండి కదలకుండా నిలబడి, ఏదో 
మాట్లాడాలని అనుకొంటుండగా, ధర్మరాజు మళ్ళీ ఇట్లా అన్నాడు. 


నిశేషం: ధర్మరాజు (ద్రౌపదిని సుదేష్ల అంతఃపురానికి పొమ్మన్నాడు. (ద్రౌపది పోవటానికి ఆలస్యం చేసింది. దాని వెనుక ఏదో 
కారణం ఉండాలి. దానిని వ్యంగ్యంగా పఠిత ఊహకు వదలిపెట్టటం ఇక్కడ విశేషం. అంతఃపురానికి వెళ్ళితే సమస్య తీరదు. 
కాగా, అది మరీ తీవ్రతరం కావచ్చును. కాబట్టి సమస్యను వేగంగా తీర్చవలసిన అవసరం ఉన్నదని ఆమె భావం. దానిని 
ఎట్లాగైనా ధర్మరాజుకు గుప్తంగానే చెప్పవలెనని యత్నించటం ద్రౌపది అప్పటి మసలటంలోని పరమ తాత్పర్యం. దానిని ధర్మరాజు 
గ్రహించి, ఆమె అక్కడ ఉండి, ఆ మాటలు చెప్పనవసరం లేదని, త్వరగా వెళ్ళుమని సూచించాడు. ఆమె దానిని గ్రహించలేదు. 
అందువలననే ఆమె ఆరాటపడసాగింది. ధర్మరాజుశాసనాన్ని కాదనటానికి వీలులేదు; అయినా తన మనసులోని మాట 
చెప్పు కొనకుండా ఉండటానికి వీలులేదు. ఈ సంఘర్షణలో ద్రౌపది వెనుకముందాడుతున్నది. (సంపా.) 


క్ర “'పలుపోకలం బోవుచు వి। చ్చలవిడి నాట్యంబు సలువు చాడ్పున నిచటన్‌ 
గులసతుల గటువ చందము । దొలంగ6గ నిట్లునికి దగునె తోయజవదనా!” 150 


ప్రతిపదార్థం: తోయజవదనా!= పద్మంవంటి ముఖం కలదానా!, ఓ సైరంధ్రీ; పలుపోకలన్‌+పోవుచున్‌= పెక్కు హొయలులు 
౫ _ 5 4 అడ = అట జ pen ఇ ల నా 
పోతూ; విచ్చలవిడిన్‌= స్వేచ్చగా; నాట్యంబు సలుపు చాడ్సునన్‌= నాట్యం చేస్తున్నట్టుగా; ఇచ్చటన్‌= ఈ కొలువులో; కులసతుల= 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 233 
కులప్రీలయొక్క; గజణువ చందము తొలంగంగన్‌= గొప్పతనం తొలగిపోయేటట్టు; ఇట్టు+ఉనికి+తగునె?= ఇక్కడ ఇట్టా ఉండటం 
భావ్యమా? 


తాత్పర్యం: 'ఓ సైరంధ్రి! ఇట్టా స్వైరవిహారం చేస్తూ నాట్యం చేస్తున్నట్లుగా ఈ కొలువులో కులస్రీల జొన్నత్యం 
తొలగిపోయేటట్టు నీవు నిలబడటం సంభావ్యం కాదు.” 


విశేషం: అలం: ఉపమ. సమాజంలో ఉండే ఒక ఆచారానికి సంబంధించిన సాంస్కృతికమైన ఉపమానాన్ని తిక్కన సాభి ప్రాయంగా 
ఇక్కడ వాడటం విశేషం. కులసతుల గౌరవ వర్తనం ఇందులో చెప్పబడింది. అది పలుపోకడలు పోవటం వలన, విచ్చలవిడిగా 
నాట్యం చేయటం వలన కులసతి గౌరవం తొలగిపోతుంది-అనే భావం సాంస్కృతికమైన ఒక విలువ. తెలుగులో 'పలుపోకలు 
పోవుట” - జాతీయం. దానికి- అనేక మార్గాలలో తిరగటం, పెక్కుహొయలు (ప్రదర్శించటం, పలు కపటచేష్టలు చేయటం, 
పెక్కుమందితో విహరించటం (చరించటం), పలు రీతులలో అభినయించటం (వర్తించటం)-అని అర్థాలు చెప్పవచ్చును. ఇవన్నీ 
కులసతికి నిషేధాలే. విచ్చలవిడి నాట్య” మాడటం- అనేది కూడా తెలుగు జాతీయమే. ఇష్టం వచ్చినట్టు చేతులూపుతూ, కాళ్ళూపుతూ, 
అభినయిస్తూ మాట్లాడటం. అదుపూ ఆజ్ఞా లేకుండా వ్యవహరించటం. ప్రేలటం, స్వతంత్ర ధోరణితో ఆవేశంగా వ్యవహరించటం. 
కపటనాటకాలు ఆడటం, కపట నటనం చేయటం మొదలైన అర్థాలు చెప్పవచ్చును. భర్త మాట జవదాటని కులసతికి ఈ 
లక్షణాలు పనికిరానివి. కాబట్టి సభలో ఉండటం కులసతి లక్షణ విరుద్దమని ధర్మజుడి అభిప్రాయం. అందులో సున్నితమైన 
మందలింపూ ఉన్నది. పరుషమైన అదలింపూ ఉన్నది. (సంపా.) 


వ. అనిన విని పాంచాలి సాభిప్రాయంబుగా నతని కిట్లనియె. 151 
తాత్పర్యం: ధర్మజుని మాటలు విని (ద్రౌపది ఉద్దేశపూర్వకంగా ఆయనతో ఇట్లా అన్నది. 


తే. “నాదు వల్లభుండు నటు6 డింత నిక్కంబు; । పెద్దవారి యట్ల పిన్నవారు 
గానంబతుల విధమకాకయే శైలూషి(। గా ననంగరాదు కంకభట్ట! 152 


ప్రతిపదార్థం: కంకభట్ట!= కంకభట్టు వేషంలో ఉన్నవాడా! (ధర్మరాజా!); నాదు వల్లభుండు= నా భర్త; నటుడు= నటించేవాడు. 
నాట్యాచార్యుడు; ఇంతనిక్కంబు= అంతవరకు నిజమే; పెద్దవారి+అట్టు+అ= పెద్దవారివలెనే; పిన్నవారు= చిన్నవారు ప్రవర్తిస్తారు; 
కానన్‌= కాబట్టి; పతుల విధము+అ+కాక= భర్తల పద్దతిలోగాక; ఏన్‌= నేను (ద్రౌపది); శైలూషిన్‌= నాట్యకత్తెను; కాను+అనంగరాదు= 
కాను అని అనటానికి వీలు లేదు. 


తాత్సర్యం: 'ఓ కంకభట్టా! నా భర్త నటుడు. ఇది కాదనలేని వాస్తవం. పెద్దవారితోడి వారే చిన్నవారు. కాబట్టి, నేనూ నా 
భర్త వంటి దానినే. అందువలన నేను నర్తకిని కాను అనటానికి వీలులేదు. 


విశేషం: 1. అలం: పరికరం. “అలంకారః పరికర స్పాభిప్రాయ విశేషణాఃి. విశేషణం సాభిప్రాయమైతే అది పరికరాలంకారం. ఈ 
పద్యంలో (ద్రౌపది 'నాదు వల్లభుండు నటుడు” అని అన్నది. 'నటుడు' అనే విశేషణం సాభిప్రాయం. దానివలన బృహన్నల 
సూచితుడయ్యాడు. మత్స్యయంత్రాన్ని ఛేదించి స్వయంవర సభలో ఆమెను గ్రహించిన భర్త అర్జునుడు. అతడు నాట్యాచార్యుడై 
ఉత్తరాదులకు నాట్యం నేర్పుతున్నాడు. 'నటుడి భార్యను కాబట్టి నేను నర్తకినే. పెద్దలవలె పిన్నలుండటం న్యాయం. నన్ను 
నర్తకిని కాదనటానికి వీలులేదు, అని ధర్మజుడి మాటలకు (ప్రత్యాఖ్యానం చేసింది. ధర్మరాజు మాటవరసకు జాతీయ ప్రయోగంగా 
'నాట్యంబు సలుపు చాడ్సుని నిండు సభలో మెలగవద్దని హెచ్చరించాడు. అక్కడి అర్ధం జొపచారికం. దానిని వాచ్యంగా (గ్రహించి 


234 శ్రీమదాంధ్ర మహాభారతము 


ద్రౌపది తిప్పికొట్టింది. (ద్రౌపది అభిమానవతి. మాటపడదు. అందువలన మాటకు మాట వడ్డించింది. దానికి కారణం ఆమె 
చెప్పదలచుకొన్న మాటను ధర్మరాజు సభలో చెప్పనీయలేదనే రోషం. 


2. నేను ఆటవెలది" నని ద్రౌపది చెప్పిన పలుకులను 'ఆటవెలది' లో రచించటం తిక్కన (ప్రదర్శించిన వృత్తాచిత్యం. 
(సంపా.) 


వ. అట్లగుటంజేసి నాకు నాట్యంబును పరిచితంబ; మత్పతి శైలూషుండ కాండు, కితవుండునుం గావున జూదరి 
యాలికి గబువచందం బెక్కడిది? యనుచు నచ్చోటు వాసి తన చిత్తంబున. 153 


ప్రతిపదార్థం: అట్టు+అగుటన్‌+చేసి= అట్లా కావటం వలన; నాకున్‌= (ద్రౌపదికి); నాట్యంబును పరిచితంబు+అ= నాట్యంకూడా 
తెలుసు; మత్సతి= నా భర్త; శైలూషుండు+అ-కాండు= ఆటకాడు మాత్రమే కాదు; కితవుండునున్‌+కావునన్‌= జూదరి కూడా 
కాబట్టి; జూదరి+ఆలికిన్‌= జూదరి యొక్క భార్యకు; గణువచందంబు= పెద్దరికం, గౌరవం, జొన్నత్యం; ఎక్కడిది?= ఎక్కడ 
ఉంటుంది?; అనుచున్‌= అనిపల్కుచు; ఆ+చోటువాసి= అంటూ ఆ (ప్రదేశం వదలి; తన చిత్తంబునన్‌= తన మనస్సులో. 


తాత్పర్యం: అట్లా కావటం వలన నాకు నాట్యం చేయటం అలవాటే. నా భర్త నాట్యకాడు మాత్రమే కాదు. జూదరి 
కూడా! జూదరి భార్యకు పెద్దరికం, గౌరవం ఎక్కడి నుండి వస్తుంది?” అంటూ ఆ ప్రదేశం వదలిపెట్టి, తన మనస్సులో, 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: పరికరాంకురం. “సాభిప్రాయే విశేష్యే తు భవే తృ్సరికరాంకురః”. విశేష్యం సాభి ప్రాయంగా ప్రయోగించబడితే 
పరికరాంకురాలంకార మౌతుంది. వెనుకటి పద్యంలో (ద్రౌపది తాను నర్తకినే అని చెప్పుకొనటానికి తగిన హేతువును పేర్కొన్నది. 
నాట్యాచార్యుడైన అర్జునుడికి భార్య కావటం చేత తాను నర్తకినని చెప్పి, సాభి ప్రాయంగా సమర్థించుకొన్నది. అందులో 
అధిక్షేపంతోపాటు ఒక అనౌచిత్యం కూడా స్ఫురించే అవకాశం ఉన్నది. ఎట్టాగంటే- 'నిజంగా నా భర్త అర్జునుడే. అతడు ఇప్పుడు 
నాట్యం చేస్తున్నాడు కాబట్టి నన్ను రక్షించుకొనే స్థితిలో లేడు. అందువలన నేనూ, నన్ను నేను రక్షించుకొనటానికి ఎన్నో నటనలు 
చేయవలసి వస్తున్నది. భర్త యొక్క వృత్తియే భార్యకు ప్రవృత్తిగా మారింది” - అని పలికి అర్జునుడు (బృహన్నల) సాకుగా భర్తల 
అసమర్థతను ఎత్తిపొడిచి అవహేళనం చేసింది. రోషంతో ఆ మాట అని ఆమె నాలుక కొరుక్కొని ఉంటుంది. వెంటనే ఆ 
అనౌచిత్యాన్ని పరిహరించే మరొక వాక్యాన్ని ఇప్పుడు పలికింది. 'నా భర్త నటుడే కాదు జూదరి కూడా” - అని. ఈ రెండు 
విశేష్యాలూ సాభిప్రాయాలు. నా భర్త నటుడైన అర్జునుడే కాడు. జూదరి అయిన ధర్మరాజు కూడా! అని ఒక అర్థం. నా భర్త 
నటుడూ, జూదరీ - రెండూ అయినవాడు అని - రెండో అర్థం. ధర్మరాజు వాడిన “విచ్చలవిడి నాట్యంబు సూపు చాడ్పుని - అనే 
పోలికకు తగిన వడ్డింపు ఇక్కడ వచ్చింది. ధర్మరాజు కంకభట్టుగా వేషాన్ని ధరించి నటిస్తున్నాడు. కాబట్టి అతడూ నటుడే. ఆ 
నటనలోకూడా జూదరి పాత్రనే నిర్వహిస్తున్నాడు. నటనలోకూడా జూదరి అయిన విశేష లక్షణం ధర్మరాజుకే దక్కింది. దానిని ఎత్తి 
పొడిచింది (ద్రౌపది. జూదరి భార్యను అమ్ముకొంటాడు. ఆమెకు కలిగే అవమానాన్ని లక్ష్యపెట్టడు. అతడికి ఇల్లాలైన వనితకు 
లోకంలో గౌరవం ఉండదు. గౌరవం పోయిన జూదరి భార్యకు “విచ్చలవిడితనం” దోషం కాదని అధిక్షేపించింది. (ద్రౌపది యందు 
ధర్మజుడు ఆరోపిస్తున్న అవలక్షణాలన్నీ ధర్మరాజు జూదరి కావటం వలన ఏర్పడినవే అని అధిక్షేపోక్తి. ధర్మరాజు తనను 
మాట్లడనీయకుండా అడ్డుపడ్డాడు. ఆమె కూడా ఆయన మాట్టాడలేనట్టు అడ్డుపలికి ఆయన సమాధానం కొరకు వేచి ఉండకుండానే 
వెనుదిరిగిపోయింది. ధర్మరాజు ఆదేశించినట్టే సుదేష్ణ యొక్క అంతఃపురానికి ఆమె వెళ్ళి ధర్మరాజు ఆనతిని పాటించింది. కాని, 
అధిక్షేపోక్తితో తన తీవ్ర పరితాపాన్ని వ్యక్తం చేసింది. తన కష్టాల కన్నిటికీ ధర్మజుడిని బాధ్యుడిని చేసింది. ఆ కష్టాలు తీర్చే 
బాధ్యత కూడా అతడిమీదనే పెట్టింది. ఇక మాటలతో పనిలే దన్నట్టు, కార్యాచరణమే ముఖ్యమన్నట్టు గిర్రున తిరిగి వెళ్ళిపోయింది. 
తిక్కన రచనలో పాత్రల ప్రతికదలికలో రసధ్వని రవళిస్తుంది. అందుకు ఈ సన్నివేశం సజీవోదాహరణం. (సంపా.) 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 235 
సుదేష్ణ ద్రౌపది నూజడించుట (సం.4-15-36) 


ఉ. “న న్నిటు లాదురాత్ము సదనంబునకుం జనుమన్నజంత క్రీ 
బన్నములన్నియుం దెలిపి ప్రయ్యిదనే యని పోయె నార్తయై 
కన్నుల బాష్పపూరములు గ్రమ్మంగ మోమున దైన్యమొందంగా 
నన్నలినాక్షి తొట్రిలుచు నంగము దూల సుదేష్టపాలికిన్‌. 154 


ప్రతిపదార్థం: ఆ+నలిన+అక్షి= పద్మాలవంటి కన్నులు గల ఆ సైరంధ్రి (ద్రౌపది); నన్నున్‌+ఇటులు= నన్ను ఈ విధంగా; ఆ 
దురాత్ముసదనంబునకున్‌= ఆ దుష్టుడైన కీచకుని ఇంటికి; చనుము+అన్న= వెళ్ళుమన్న; జంతకున్‌= ధూర్తురాలికి, (సుదేష్లకు); 
ఈ బన్నములు+అన్నియున్‌= ఈ అవమానాలన్నీ; తెలిపి= తెలిసేటటు చెప్పి; ప్రయ్యి+ఇడను+ఏ= నిందించనా? (తిట్టిపోయనా?); 
అని ఆర్త+ఐ= అని అనుకొంటూ పెద్దగా ఏడుస్తూ; కన్నులన్‌ బాప్పపూరములు= కళ్ళలో కన్నీటి ధారలు; క్రమ్మంాన్‌= వ్యాపించగా; 
మోమునన్‌= ముఖంమీద; దైన్యము+ఒందంగాన్‌= దీనత్వం కనిపించగా; తొట్రిలుచున్‌= తడబడతూ; అంగము+తూలన్‌= 
శరీరం తూలుతూ ఉండగా; సుదేష్ణపాలికిన్‌= సుదేస్లవద్దకు; పోయెన్‌= వెళ్ళింది. 


తాత్పర్యం: 'నన్ను ఆ దుష్టుడైన కీచకుడి ఇంటికి వెళ్ళుమన్న ఆ ధూర్తురాలికి నాకు జరిగిన అవమానాలన్నీ తెలియచెప్పి 
నిందించా'లని అనుకొంటూ కన్నీళ్ళు ధారాపాతంగా ప్రవహించగా, బావురుమని దుఃఖిస్తూ శరీరం కంపించగా, 
తూలుతూ, దీనవదనంతో ఆ సైరంధ్రి సుదేష్లవద్దకు వెళ్ళింది. 


నిశేషం: తిక్కన రచించిన అభినయాత్మకమైన పద్యాలలో ఇది ఒకటి. మనసులోని భావపరిణామానికి అనువుగా ఆంగిక 
అభినయం ప్రవర్తిల్లినట్టు వర్లించటం తిక్కన నాటకీయ రచనా శిల్పం. ఈ పద్యంలో (ద్రౌపది మనస్సులో అనుకొన్న మాటలివి; 
'నన్ను ఈ విధంగా - ఆ దురాత్ముడి ఇంటికి పొమ్మని - పంపిన - ఆ జంతకు - నా పడిన అవమానాలన్నీ - చెప్పి - నోరారా 
నిందిస్తాను' - ఈ మాట లనుకుంటూ సుదేష్ల వద్దకు పోతున్న (ద్రౌపది రోదించింది. నమ్మినవారు మోసం చేయగా, గత్యంతరం 
లేక మరలవారి వద్దకే వెళ్ళవలసిన దీనస్థితి వచ్చినప్పుడు ఉన్నతవంశసంజాతురాలు, ఉత్తమురాలు, అభిమానవతి అయిన సతి 
మొదట బావురుమన్నట్టు రోదించటం సహజ సాతికాభినయం. కీచకుడి ఇంటికి పంపిన సన్నివేశ స్మరణం చేత (ద్రౌపదికి కన్నీటి 
ధారలు పొంగి వచ్చాయి. మాట తప్పిన యజమానురాలి దుర్నీతికి బలి అయిన ఒక ఇల్లాలు బలవంతంగా ఒక దుర్మార్లుడి 
ఇంటికి ఒంటరిగా వెళ్ళవలసి వచ్చినప్పుడు సంభవించే అపాయాన్ని తలచినప్పుడు కళ్ళనీళ్ళు పొంగి పొరలటం సహజాభినయం. 
అక్కడ కీచకుడు ఆమెపట్ల వర్తించిన వికార చేష్టలను, పలికిన వాక్యాలను, తాను పడిన అవమానాలను తలపునకు తెచ్చుకొన్నప్పుడు 
ఆమె కంపించిపోయింది. సుదేష్లకు ఆ సంగతులు ఎట్టా చెప్పాలి? - అనే అభిమానం అడ్డం వచ్చి, చెప్పక తప్పని తన దయనీయ 
స్థితిని భావించి, ముందుకు వెళ్ళలేక వెళ్ళుతున్నప్పుడు ఆమె శరీరం తూలినట్టయింది. ఈ అభినయం భావ(ప్రవాహ ప్రతిస్పందనం. 
తిక్కన అభినయ కళాప్రతిభకు అభినవ దర్పణం! (సంపా.) 


తే. చనిన, నయ్యెలనా/యు సంభ్రమంబు.। దెచ్చికొని తానెటుంగని తెజంగు దాల్చి 

శాఠ్యమున నుమ్మలించి పాంచాలితోడ । నెలుంగువేజటొక భంగిగా నిట్టులనియె. 155 
ప్రతిపదార్థం: చనినన్‌= వెళ్లగా, ఆ+ఎలనాగయున్‌= ఆ మహారాణి సుదేష్ల కూడా; సంభ్రమంబున్‌+తెచ్చుకొని= వేగిరపాటును 
తెచ్చి పెట్టుకొని; తాను+ఎయుంగని తెణంగు+తాల్భీ= తనకేమీ తెలియదన్న వైఖరిని ప్రదర్శిస్తూ; శాఠ్యమునన్‌= కపటంగా; 


ఉమ్మలించి= దుఃఖాన్ని తెచ్చిపెట్టుకొని; పాంచాలితోడన్‌= సైరంధ్రితో; ఎలుగు వేణు+ఒక భంగిగాన్‌= డగ్గుత్తిక చెందినట్లుగా; 
ఇట్టులు+అనియెన్‌= ఇట్టా అన్నది. 


236 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్సర్యం: ద్రౌపది అట్లా వెళ్ళగా సుదేష్లకూడా వేగిరపాటును తెచ్చిపెట్టుకొని, తన కేమీ తెలియనట్టుగా ప్రవర్తిస్తూ, 
కపటమైన దుఃఖాన్ని కొనితెచ్చుకొని, సైరంధ్రితో డగ్గుత్తిక చెందిన స్వరంతో ఈ విధంగా పలికింది. 

విశేషం: సైరం(ధ్రిది సహజాభినయం, సుదేష్టది కపటాభినయం. తులనాత్మక పరిశీలనలో ఈ వైరుద్ద్యం తిక్కన రచనలో 
ప్రసన్నం. (సంపా.) 

“ధరణీ పరాగంబు వొరసి ధూసరితమై । చేడియ! నీ మేను చెన్నుదటథింగెం 

జిత్తంబు తలపో(తచే వాడు పొదవిన । చెలువ । నీ నెమ్మోము చిన్నంబోయె.; 

బ్రస్వేదమునఈ దోంగి ఫాలంబుతో నంటి । యుగ్గలి ! నీ కురు లొప్పు కుందె; 

గన్నీరు వట్టొద్ది కాంతి యెంతయు౮గొన్న। వెలంది! నీ కను(గవ విన్ననయ్యె; 


(ఈక 


ఆ. నేది కారణమున నెవ్వరెచ్చోట నీ | కేమి కీ డొనర్జి రెట్టిపాటి 
సాహసికులొ వారి( జంపుదు నొంపుదు | భంగపటుతు నిడుమపటజుతు. జెజుతు. 156 


ప్రతిపదార్థం: చేడియ= ఓ వనితా! (సైరంధ్రీ$); ధరణీ పరాగంబు= నేలమీది దుమ్మును; పొరసి= పొంది; ధూసరితము+ఐ= 
బూడిదరంగు కలదై; నీ మేను= నీ శరీరం; చెన్ను+తజిలౌన్‌= అందం కోల్పోయింది; చెలువ!= ఓ సైరంధ్రి; చిత్తంబు తలపోం 
తచేన్‌= మనసులోని చింతవలన; వాడు+పొదవినన్‌= వాడినందువలన; నీ నెజ+మోము= నీ అందమైన ముఖం; చిన్నంబోయెన్‌= 
కాంతిహీనమైనది; ఉగ్మలి!= ఓ సైరంధ్రీ!; ప్రస్వేదమునన్‌+తోంగి= మిక్కిలి చెమటపోసి; ఫాలంబుతోన్‌+అంటి= నుదుటికి 
అంటుకొని; నీ కురులు= నీ కేశాలు; ఒప్పు కుందెన్‌= అందవిహీనాలైనవి; వెలంది!= సైరంధ్రీ!; కన్నీరు= కన్నీరు; వజ్టు+ఒడ్డి= 
ప్రవహించి; కాంతి+ఎంతయున్‌+కొన్న= కాంతి నంతటినీ తగ్గించటంచేత; నీ కనుంగవ= నీ రెండు కళ్ళు; విన్నన్‌+అయ్యెన్‌= 
చిన్నబోయి ఉన్నాయి; ఏది కారణమున్‌= ఏ కారణంవలన; ఎవ్వరు, ఏ+చోటన్‌= ఎవరైనా, ఎక్కడైనా; నీకున్‌+ఏమి కీడు+ఒనర్చిరి?= 
నీ కేదైనా బాధ కలిగించారా?; ఎట్టిపాటి సాహసికులొ= వాళ్లు ఎంతధైర్యవంతులో! ఐనప్పటికీ; వారిన్‌+చంపుదున్‌= వారిని 
నాశనం చేస్తాను; వొంపుదున్‌= బాధిస్తాను; భంగపణతున్‌= అవమానం చేస్తాను; ఇడుమపయుతున్‌= కష్టపెట్టుతాను; చెణుతున్‌= 
నశింపచేస్తాను. 


తాత్సర్యం: దుమ్ము అంటుకొని నీ శరీరం కాంతహీనం అయింది. మనసులోని చింతచేత నీ ముఖం వాడి చిన్నవోయింది. 
చెమటకు తడిసి నీ ముంగురులు నుదురు కంటుకొనటంచేత అందంకోల్పోయి ఉన్నాయి. కన్నీరు కారి నీ కళ్ళు 


విలాసరహితంగా ఉన్నాయి. నీకు ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా అపకారం చేశారా? వారి కెంత ధైర్యం? వారిని చంపుతాను. 
అవమానాల పాలుచేస్తాను. కష్టాల పాలుచేస్తాను. రూపుమాపుతాను. 


వ. _ ఇత్తెజంగు నాకుం జెప్పు 'మనిన 'నీ వెఖింగియు నెటుంగమి భావించిన, నింక నే మని పలుకంగలదాన? 
నైనను విను’ మని సైరంధ్రి యిట్లనియె. 157 


ప్రతిపదార్థం: ఈ+తెజంగు= ఈ సంగతి; నాకున్‌+చెప్పుము+అనినన్‌= నాకు చెప్పుమని అనగా; నీవు ఎజీంగియున్‌= నీకు 
తెలిసికూడా; ఎజుంగమి భావించినన్‌= తెలియనట్టుగా భావిస్తే; ఇంకన్‌+ఏమని, పలుకన్‌+కలదానను?= ఇంక ఏమని చెప్పేది?; 
ఐనను వినుము+అని= ఐనా వినుమని; సైరంధ్రి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నది. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 237 

జ es? « అక్ష ఆ, ళ్‌ ర్‌ 

తాత్సర్యం: ఎట్టా జరిగిందో నాకు చెప్పు' మని అడుగగా సుదేష్లను చూచి సైరంధ్రి ఇట్లా అన్నది. 'అన్నీ తెలిసీ, 
తెలియనిదానివలె నన్ను అడిగితే నే నింక ఏమని చెప్పగలను? 


మ. 'నను నీ వప్పుడు సూతమందిరమున నృద్యంబు. దెమ్మన్న( బో 
యిన నాతం డవినీతి సేసినను జేయీ కేను మత్వావనీ 
శుని యాస్థానము దిక్కువే చనిన నచ్చో. దీవ్రకోపంబున 
న్వెనుకం గూడంగ ముట్టి పట్టికొని తన్నెం బల్కు లింకేటికిన్‌?' 158 


ప్రతిపదార్థం: ననున్‌= (ద్రౌపదిని); ఈవు= నీవు సుదేష్ల; అప్పుడు= ఆ సమయంలో; సూత మందిరమునన్‌= కీచకుడి ఇంటిలో; 
మద్యంబు తెమ్ము+అన్నన్‌= కల్లు తీసికొనిరమ్మని చెప్పగా; పోయినన్‌= వెళ్ళితే; ఆతండు= ఆ కీచకుడు; అవినీతి+చేసినను= 
దుర్మార్గపు పనిచేయగా; చేయి+-ఈక= పట్టుకోనీక; ఏను= [ద్రౌపదినైన నేను; మత్స్య+అవనీశుని+ఆస్థానము దిక్కు= విరాటరాజు 
కొలువువైపు; వే+చనినన్‌= త్వరగా వెళ్ళగా; అచ్చోన్‌= అక్కడ; తీవ్రకోపంబునన్‌= అధికమైన కోపంతో; వెనుకన్‌+కూడంగన్‌+ముట్టి= 
వెంబడించి; పట్టికొని తన్నెన్‌= నన్ను పట్టుకొని తన్నాడు; పల్కులు+ఇంకన్‌+ఏటికిన్‌?= వేరే మాట లిం కెందుకులే. 


తాత్సర్యం: 'అప్పుడు నీవు నన్ను సూతుడైన కీచకుడి ఇంటికి మద్యం తెమ్మని పంపగా నేను వెళ్ళాను. అప్పుడతడు 
అవినీతి పనిచేయబోగా, నే నతడికి అవకాశ మివ్వక విరాటరాజు కొలువువైపు పరుగుతీశాను. అతడు మిక్కిలి కోపంతో 
నా వెనుకనే వచ్చి నన్ను పట్టుకొని తన్నాడు. ఇంతకంటె నే నేమి చెప్పేది?” 


వ. అని యేర్పడం బలికిన. 159 
. జ, « 
తాత్సర్యం: అని తెలిసటట్టు చెప్పగా. 


ఉ.  'భఖేదము దక్కుమీ క్షణమ కీచకు దండితుం జేసి నీకు నా 
హ్లాద మొనర్తు నేనని నయంబున( గేకయరాజపుత్రి య 
త్యాదరవృత్తితో ననునయం బొనరించిన నయ్యసత్య సం 
వాదిని పూన్మిపాండుసుతవల్లభ యాలము సేసి యిట్లనున్‌. 160 


ప్రతిపదార్థం: ఖేదము+తక్కుము= విచారించటం మానివేయి; ఈక్షణము+అ= ఇప్పుడే; నేను= నేను; కీచకున్‌ దండితున్‌+చేసి= 
కీచకుడిని దండించి; నీకున్‌+ఆహ్లాదము+ఒనర్తున్‌= నీకు (ద్రౌపదికి) సంతోషం కలిగిస్తాను; అని= అని పలికి; కేకయరాజపుత్రి= 
సుదేష్ల; నయంబునన్‌= కోమలంగా, నెమ్మదిగా; అతి+ఆదరవృత్తితోన్‌= ఎంతో గౌరవంగా; అనునయంబు+ఒనరించినన్‌= 
ఓదార్చగా; ఆ+అసత్యసంవాదిని పూన్కి= ఆ అబద్దాలకోరుప్రయత్నం; ఆలము+చేసి= లక్ష్యపెట్టకుండా; పాండుసుతవల్లభ= 
పాండవపత్ని (ద్రౌపది; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నది. 

౧ (30) 


తాత్సర్యం: “నీవు విచారం మానుము! ఆ కీచకుడిని దండించి నీకు సంతోషం కలిగిస్తానులే' అని సుదేష్ల ఎంతో 
ఆదరంగా ఓదార్పు మాటలు పలికింది. ఆ అబద్దాలకోరు మాటలను నిర్లక్ష్యం చేస్తూ ద్రౌపది ఇట్లా అన్నది. 
(so) = C2 


విశేషం: సుదేష్ల కావాలని కీచకుడి ఇంటికి సైరంధధ్రిని పంపింది. కీచకుడు దుష్టుడు, నీచుడని తెలుసు. సైరంధ్రి పట్ట అగౌరవం 
ప్రదర్శించటం తన వంశానికే కళంకం అని సుదేష్లకు తెలుసు. ఈ సందిగ్ధ పరిస్థితిని ఇక్కడ కవి చక్కగా వర్షించాడు. 
ac] ఠా థ ల 


238 శ్రీమదాంధ్ర మహాభారతము 
క. “నీ వింత యలుగ నేటికి? | నా వంతయు. బౌరజన మనఃఖేదము నొ 
క్కానంత ద్రిక్కకుండ( గ । లావంతులు మత్పతులు గలరు పగం దీర్చన్‌”. 161 


ప్రతిపదార్థం: నీవు= సుదేష్ష; ఇంత+అలుగన్‌+ఏటికిన్‌= ఇంతగా కోపించట మెందుకు? (అవసరంలేదని భావం); నా వంతయున్‌= 
నా దుఖమూ; పౌరజనమనఃఖేదమున్‌= లోకుల మనస్సులోని దుఃఖమూ; ఒక్క+ఆవంత= కొంచెంకూడా; త్రిక్కకుండన్‌= విడవకుండా; 
కలావంతులు= సమర్ధులు; మత్‌+పతులు= నా భర్తలు; పగన్‌+దీర్చన్‌+*కలరు= పగ సాధించగలరు. 


తాత్సర్యం: 'ఓ సుదేష్టాదేవీ! నీవు అంతగా కోపపడవలసిన పనిలేదులే! నా కష్టాలను, లోకుల దుఃఖాన్నీ కించిత్తుకూడా 
మిగల్చకుండా పగదీర్చగల సమర్గులు నా భర్తలు ఉన్నారులే.” 


విశేషం: ఇక్కడ వ్యంగ్యంగా కీచకుడిని మట్టుపెట్టటం త్వరలో జరగగలదని కవి సూచించాడు. 
అ అ 


క అనిన సుదేష్టయు( దత్పరి । జనములు వెజంబొంది యెన్ని సాంత్వనములు సె 
ప్పిన దేఅద, మజ్జన భో । జనములకుం జొరద ద్రుపదసంభవ యెట్లున్‌. 162 


ప్రతిపదార్థం: అనినన్‌= ఆమె అట్టా అనగానే; సుదేస్టయున్‌= సుదేష్టయూ; తద్‌+పరిజనములున్‌= ఆమె పరిచారికలూ; 
వెజన్‌+పొంది= భయపడి; ఎన్ని సాంత్వనములు= ఎన్ని రకాల ఓదార్పు మాటలు; చెప్పినన్‌= చెప్పినా; (ద్రుపద సంభవ= (ద్రౌపది; 
తేజద= తేరుకోదు; ఎట్టున్‌= ఎన్నిరకాల యత్నించినా; మజ్జన= స్నానం చేయటానికీ; భోజనములకున్‌= అన్నం తినటానికీ; 
చొరదు= పూనుకొనదు. 


తాత్పర్యం: [ద్రౌపది మాటలకు సుదేష్టా ఆమె పరిచారికలూ భయ(భ్రాంతులయ్యారు. వారు ఎన్ని ఓదార్పు మాటలు 
చెప్పినా ద్రౌపది కోపం వదలలేదు. స్నానం చేయలేదు. అన్నపానాదులు ముట్టలేదు. 


విశేషం: (క్రియలమీద అవధారణార్థకం చేర్చి తేజదు+అ, చొరదు+అ అని ప్రయోగించి తిక్కన [ద్రౌపది దృఢ (ప్రవృత్తిని, వేదన 
తీవ్రతను ధ్వనింపచేశాడు. (సంపా) 


వ. అట్టియెడ సుదేష్టసేయునది లేక నివ్వెటి(గంది యుండె(; దక్కటి యంగనలును గీచకుని నీచత్వంబు దలంచి 
వాని చేటున కొడంబడిరి; పరిభవానల సంతప్తయైనపాంచాలి నిజశయనస్థానంబునకుం జని తల్పంబుపై 
మేను వైచి, యపాంగంబులం దొరంగు కన్నీరు చెవుల కొలంకులు నిండ నెవ్వగలు నివ్వటిలం 
దలపోయుచుంది. 163 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో సుదేష్ట్ర చేయు+అదిలేక= చేసే దేమీ తోచక; నివెజంగు+అంది+ఉండెన్‌= ఆశ్చర్యంతో 
చేష్టలుడిగి ఉండిపోయింది; తక్కటి అంగనలును= మిగతా స్రీలు కూడా; కీచకుని నీచత్వంబు+తలంచి= కీచకుడియొక్క 
అల్పత్యాన్ని మనసులో భావించి; వాని= అతడి యొక్క; చేటునకున్‌+ఒడంబడిరి= ముప్పునకు అంగీకరించారు; పరిభవ+ 
అనలసంతప్త+ఐన= అవమానమనే అగ్నిచేత కాల్చబడిన; పాంచాలి= (ద్రౌపది; నిజశయనస్థానంబునకున్‌= తన పడకటింటికి; 
చని= వెళ్ళి; తల్పంబుపైన్‌= పడకపై; మేను వైచి= నడుము వాల్చి; అపాంగంబులన్‌= కనుగొలకుల నుండి; తొరంగు కన్నీరు= 
వచ్చే కన్నీళ్ళు; చెవుల కొలంకులు, నిండన్‌= చెవులనే సరస్సులు నిండగా; నెజ+వగలు= పెనుదుఃఖం; నివ్వటిలన్‌= కలుగగా; 
తలపోయుచున్‌+ఉండి= ఎన్నో ఆలోచనలు చేస్తూ, 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 239 
తాత్సర్యం: అప్పుడు సుదేష్ల చేసే దేమీ లేక అచ్చెరువుతో భయ భ్రాంతురాలై ఊరక ఉండిపోయింది. మిగిలిన ఆడువారు 
కీచకుడి నీచస్వభావాన్ని తలచి, వాడికి తప్పక కీడు కలగటానికి మనసులలో అంగీకరించారు. ద్రౌపది అవమానాగ్నితో 
వేగిపోతూ పడకగదిలోకి పోయి పడకమీద నడుం వాల్ఫింది. అయినా, ఆమె కనుకొలకుల నుండి కన్నీరు ధారలుగా 
కారుతూ చెవులు అనే సరస్సులు నిండిపోతున్నాయి. హృదయం నుండి పెల్లుబుకుతున్న దుఃఖం అతిశయిస్తూ ఉండగా 
ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉండింది. 


విశేషం: 1. మేను వైచి- తెలుగు జాతీయం. శరీరాన్ని పక్కమీద పడేసి అని అర్థం. ఆ చర్య దుఃఖ వివశత్వాన్ని సూచిస్తుంది. 
కన్నీరు కనుకొలకుల నుండి జారి చెవులదొప్పలు నిండటం- అనే అవస్థ ఆమె ఆలోచనలో పడి ఒకే భంగిమలో చాలా సేపు 
ఉండిపోయిందని సూచన. భావి కార్య నిర్వహణకై ఆమె యోచించ నారంభించింది. (సంపా.) 


2. కొన్ని ప్రతులలో ఈ (క్రింది అధిక పాఠం కనపడుతున్నదని ఉ.వి. సంశోధిత మహాభారత ముద్రిత (ప్రతిలో 
పాదసూచిగా ఇవ్వబడింది. “వాని చేటున కొడంబడిన విని జనమేజయుండు వైశంపాయనున కిట్టనియె- అయ్యా! కీచకుం 
డేవంశంబునవా. డెవ్వం డనిన నమ్మునివరుం డా జనపతి కిట్టని చెప్పె - (బ్రాహ్మణియందు క్షత్రియుని వలనం బుట్టినవాండు 
సూతుం డనంబర(గు6 బ్రతిలోమజాతులలోన న(స)ద్విజుండనంబరంగి క్షత్రియునికంటె నించుక తక్కువయు, వైశ్యునికంటె 
నధికుండునై ప్రాతిలోమ్యంబున రాజసంబంధార్హుం డగునట్టి సూతువంశంబున సూతవిషయాధీ శుండును రాజకన్యా 
సముద్భూతుండును నగు కీచకుం డనువాండు గలండు; వానికి మాళవియందు నూటయాట్వురు కీచకులు పుట్టి; రం దగ్రజుండు 
బలవంతుండై యుండి కేకయరాజపుత్రియగు తమ తల్లి చెలియలి కూంతురైన సుదేష్లకుం బరిచరించుచు విరాటనగరంబున 
నుండు; వాని తమ్ములు నూటయేవురును వానిన యనుసరించి యుండుదు రని యిట్లు సూతవంశ (ప్రకారం బెణింగించి 
యిట్లనియె; నంతం బరిభవానల...” 


క. “'ప్రబలుం డారయ నా సిం। హబలుం; డాతని జయింప ననిలతనయు బా 


హుబలంబ కూడ దగు; దై। వబలం బును నాతనికి నవశ్యము( గల్లున్‌.' 164 


ప్రతిపదార్థం: ఆరయన్‌= ఆలోచించి చూడగా; ఆ సింహబలుండు= ఆ కీచకుడు; ప్రబలుండు= చాల బలవంతుడు; ఆతనిన్‌= 
జయింపన్‌= వాడిని జయించడానికి; అనిలతనయు బాహుబలంబు+అ= భీముడి భుజబలమే; కూడన్‌+తగున్‌= సరితూగుతుంది; 
ఆతనికిన్‌= భీముడికి; దైవబలంబును= దైవశక్తికూడా; అవశ్యమున్‌+కల్లున్‌= తప్పక సిద్దిస్తుంది. 


తాత్సర్యం: 'ఆ కీచకుడు బలాఢ్యుడు. అతడిని జయించడానికి తగిన సమర్హుడు ఒక్క భీముడే. అతడి భుజబల శక్తికి 
తోడు దైవబలం కూడా తప్పక సమకూరుతుంది.” 


విశేషం: 1. కీచకుడు సింహబల నామధేయుడు, (ప్రబలుడు, అతడిది మృగరాజ బలమని ధ్వని. మరి భీముడు అనిలతనయుడు 
కావటంచేత దైవబలం, ప్రభంజనత్వం సహజసిద్దం. విరోధులను సంహరించేటప్పు డతడిలో అతడి తండ్రి ఆవేశిస్తాడు. ఎన్ని 
శారీరక ఉపద్రవాలు వచ్చినా, రాక్షసులతో యుద్దాలు వచ్చినా భీముడు ఎప్పుడూ విజయుడే - అని తర్కబద్దంగా (ప్రతివ్యూహాన్ని 
ఊహించింది ద్రౌపది. 2. ఈ పద్యానికి మారుగా ఈ (క్రింది పద్యం ఒక (ప్రతిలో కనపడుతున్నదని ఉ.వి. సంశోధిత మహాభారతం 
పేర్కొన్నది. తే. ప్రబలు( డారయ నా సింహబలు(డు నతని, బరగ సమయింప ననిలజుబాహుబలము(ను), కాక యితరుల 
కలవియే ఘను(డ(డి)తండు, దైవబల మతనికి (క) నవశ్యంబు గలదు.” (ఈ పద్యంలోని నాల్లవ పాదంలో యతిమైత్రి లేదు.) 


240 శ్రీమదాంధ్ర మహాభారతము 
ద్రౌపది భీమసేనుతో. దన భంగపాటు సెప్పి పరితపించుట (సం.4-16-5) 


వ. ఇట్లూహించి రాత్రిసమయం బగుటయు, సమస్త జనంబులు' గ్రమంబున నిద్రింపం దొడంగినం దానును 
శయ్యాతలంబు విడిచి, మేని ధూళి గడిగి, ధౌత పరిధాన పరీతయై మహానస గృహంబున సుప్ప్తుండైన 
వృకోదరు కడకుం జని. 165 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఊహించి= ఆలోచించి; రాత్రి సమయంబు= రాత్రివేళ; అగుటయున్‌= కావటం వలన; 
సమస్త జనంబులున్‌= అంతఃపురంలోని జనమంతా; [క్రమంబునన్‌, నిద్రింపన్‌+తొడంగినన్‌= (క్రమంగా ని(ద్ర కుపక్రమించగా; 
తానును= ద్రౌపది; శయ్యాతలంబు విడిచి= పడకనువదలి; మేని ధూళి+కడిగి= శీరరం పైనున్న దుమ్ము కడుగుకొని; 
ధౌతపరిధానపరీత+ఐ= ఉతికిన చీర కట్టుకొని; మహానస గృహంబునన్‌= వంటింటిలో; నుప్పుండు+ఐన= నిద్రిస్తున్న; 
వృకోదరుకడకున్‌+చని= భీముడి దగ్గరకు వెళ్ళి. 


తాత్సర్యం: ఇట్లు ఆలోచించి, రాత్రి కావటం వలన జనులందరూ నిద్రలో మునుగగా [ద్రౌపది పడకటిల్లు వదలి, 
శరీరంపై కమ్మిన దుమ్ము కడుగుకొని, ఉతికిన చీర కట్టుకొని, వంటింట్లో నిద్రపోతున్న భీముడి దగ్గరకు వెళ్ళింది. 


ఉ. “నన్ను బరాభవించి సదనంబునకుం జని కీచకుండు ము 
నున్న తెబింగు దప్పక సుఖోచిత శయ్యను నిద్ర సేయ నీ 
కన్ను మొగుడ్డు నూటిటకు( గారణ మెయ్యది? భీమసేన! మీ 
యన్న పరాక్రమంబు వలదన్న నొకో దయమాలి తక్కటా!' 166 


ప్రతిపదార్థం: భీమసేన!= ఓ భీమసేనా!; నన్నున్‌+పరాభవించి= నన్ను అవమానించి; సదనంబునకున్‌= ఇంటికి; చని= వెళ్ళి; 
కీచకుండు; మున్ను+ఉన్న తెజంగు+తప్పక= ఇంతకు ముందున్న తీరు వదలక; సుఖ+ఉచితశయ్యను= మెత్తని పాన్వుపై; 
నిద్ర+చేయన్‌= హాయిగా నిద్రించగా; నీకన్నుమొగుడ్చు= నీవు నిద్రపోయే; ఊజటకున్‌= నిశ్చింతకు; కారణము+ఏ+అది?= 
కారణమేమి?; అక్కటా!= జౌరా!; మీ+అన్న= ధర్మజుడు; పరా(క్రమంబు= సాహసం; వలదు+అన్నన్‌+ఒకో= వద్దన్నందువలన 
కాబోలు; దయమాలితి(ఏ)?= నాపై దయచూపటం మానావు? 


తాత్సర్యం: 'ఓ భీమసేనా! నన్ను అవమానించి కీచకుడు ఇంటికి వెళ్ళి హాయిగా ఇంతకుముందు వలె యథావిధిగా 
సుఖశయ్యపై నిద్రపోతుంటే, నీవు నిశ్చింతగా నిద్రపోవటానికి కారణ మేమిటి? అక్కటా! మీ అన్న ధర్మజుడు నీవు 
సాహసం చూపించటానికి ఇది తగిన సమయం కాదని చెప్పటం వలన కాబోలు, నీవు నాపై దయచూపటం లేదు”. 


విశేషం: అలం: సంభావన. (ప్రతిపదసార్హకమైన ధ్వనిమయ రచన ఇది. తనను అవమానించి కూడా కీచకుడు ఎటువంటి 
(ప్రతిఘటననుగాని, కీడునుగాని పొందకుండా సుఖశయ్యమీద నిద్రపోవటం (ద్రౌపది సహించలేకపోయింది. ఆమెకు పరాభవాగ్ని 
వలన రాత్రి నిద్రపట్టలేదు. ఆమెను రక్షించవలసిన, శత్రువును శిక్షించవలసిన భీముడు మాత్రం నిశ్చింతగా నిద్రపోతున్నాడు. 
శత్రువును ని(ద్రపోనిస్తున్నాడు. తనకొరకు మేల్కొని ఉండవలసిన భర్తలు నిశ్చింతగా నిద్రపోవటం, శత్రువు సుఖంగా ఉండటం 
అనే ఆ విపరీతస్థితిని చెప్పి అధిక్షేపిస్తూనే దానికి కారణాన్ని కూడా సంభావించింది. భీముడి నిశ్చింతకు కారణం ధర్మరాజు అతడి 
పరా(క్రమాన్ని వారించటంగా ఊహించింది. ఇందులో భీముడిపై అధిక్షేపమూ ఉన్నది; దానికి తగిన కారణం ఉండటం వలన 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 241 
సమర్థనీయమనే సాంత్వనమూ ఉన్నది. [ద్రౌపది మాటలలో పృథక్పదత్వంతో కూడి శబ్దగుణ మాధుర్యమూ ఉన్నది. ఉక్తివైచిత్రంతో 
కూడిన అర్థగుణమాధుర్యమూ ఉన్నది. పతిహృదయాన్ని తన కనుకూలంగా మార్చుకొనే నేర్పును మాధుర్య గుణ వ్యంజితం 
చేయటం సార్థకం. (సంపా) 


వ. అనుచు మంద మంద సంభాషణంబుల సంబోధించు పాంచాలిపాణిస్పర్శంబున మేలుకని 'యిది యెవ్వ' 
రనవుడు? నే నను నమ్మానిని యెలుంగెటింగి భీమసేనుండు 'యాజ్ఞసేని కీచకు దురాచరణంబు నాకు 
బ్రకటించి వాని నిర్ణింప నియోగించునదియై యరుగుదెంచెంగావలయు; నత్తెఅం గిత్తెజవ దాన చెప్పవిందు” 
నని తలంచి. 167 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని అంటూ; మంద మంద సంభాషణంబులన్‌= మెల్లమెల్లని మాటలతో; సంబోధించు= పిలిచే; 
పాంచాలి= (ద్రౌపది యొక్క; పాణిస్పర్భంబునన్‌= చేతి తాకుడుకు; మేలుకని= నిద్రలేచి; ఇది ఎవ్వరు= ఎవరది?; అనవుడున్‌= 
అనగా; నేను= నేను (ద్రౌపదిని); అను+అ+మానిని= అనే (ద్రౌపది యొక్క; ఎలుంగు= గొంతు సవ్వడి; భీమసేనుండు= 
భీముడు; ఎటీంగి= గుర్తించి; యాజ్ఞసేని= (ద్రౌపది; కీచకు దురాచరణంబు= కీచకుడు చేసిన అవినీతి; నాకున్‌+(ప్రకటించి= 
భీమునికి తెలియజెప్పి; వానిన్‌ నిర్జింపన్‌= కీచకుడిని చంపటానికి; నియోగించునది+ఐ= ప్రేరేపించటానికై; అరుగుదెంచెన్‌+ 
కావలయున్‌= వచ్చింది కాబోలు; ఆ+తెజంగు= ఆ పద్దతి; ఈ+తెణవ= ఈ (ద్రౌపది; తాన్‌+అ= తానే; చెప్పన్‌విందున్‌= చెప్పగా 
వింటాను; అని తలంచి= అని భావించి 


తాత్సర్యం: అని మెల్లమెల్లగా మాట్లాడుతూ చేతితో తాకగా [ద్రౌపది స్పర్శకు భీముడు మేల్కొని, ఎవరు? అని అనగా, 
నేనని ద్రౌపది బదులు పలికింది. కీచకుడి దుష్టకార్యాలను తెలిపి వాటిని మట్టుపెట్టటానికి తనను (ప్రేరేపించటానికి 
వచ్చిందని భీముడు భావించాడు. ఆ సంగతి ఆమె నోటనే వినాలని అనుకొన్నాడు. 


విశేషం: లోక సహజమైన విషయాన్ని ఇక్కడ తిక్కన చూపాడు. రాత్రిపూట సహజంగా భార్యాభర్తలు ఒకరి గొంతు ఒకరు 
పోల్చుకొనగలరు. 'నేను' అంటే చాలు. ఫలానా (ద్రౌపదిని అని చెప్పనక్కరలేదు. అదే మాట అన్నది (ద్రౌపది. 


తే. “ఇంత ప్రొద్దేల యిచ్చోటి కేంగుదేరం। గారణం బేమి? యెవ్వరు. గానకుండు 
నట్లుగా. జనుదెంచితె యంబుజాక్షి !।; యనిన నయ్యింతి యిట్లను నతనితోడ. 168 


ప్రతిపదార్థం: అంబుజాక్షి!= ఓ (ద్రౌపదీ!; ఇంతప్రొద్దు= ఇంత రాత్రివేళ; ఏల= ఎందుకు?; ఈ+చోటికిన్‌= ఇక్కడికి; ఏంయ+తేరన్‌= 
రావటానికి; కారణంబు+ఏమి?= కారణమేమి?; ఎవ్వరున్‌+కానకుండునట్టుగాన్‌= ఎవరూ చూడకుండా; చను+తెంచితె?= వచ్చావా? 
అనినన్‌= అని భీముడనగా; ఆ+ఇంతి= (ద్రౌపది; అతనితోడన్‌ ఇట్టు+అనున్‌= భీముడితో ఇట్టా అన్నది. 


తాత్పర్యం: ఓ (ద్రౌపదీ! ఇంత (ప్రొద్దుపోయిన తర్వాత ఇట్లా ఎందుకొచ్చావు? కారణమేమిటి? ఎవరూ చూడకుండా 
వచ్చావా?” అని భీము డనగా (ద్రౌపది ఇట్టా పలికింది. 


విశేషం: (ద్రౌపది రాకకు కారణం భీము డిదివరకే ఊహించాడు. కాని, ఆమె నోటనే వినాలని ఈ ప్రశ్నలు వేశాడు. నడిరేయి 
రాకకూ, రహస్య భాషణకూ ఏదో రహస్యమైన కారణమే ఉండాలి. అయితే ఆమెరాకగానీ, ఆమెమాటలుగానీ మరెవ్వరికీ తెలియకుండా 
జా(గత్త వహించటం జరిగిందా? అని (ప్రశ్నించి అజ్ఞాతవాస (వత స్పృహను (ప్రకటించాడు భీముడు. (సంపా.) 


242 శ్రీమదాంధ్ర మహాభారతము 
చ.  'ఎటింగి యెటింగి నన్నడుగ నేమిటి? కప్పు డెలింగి యింతకు 
న్మబిచుట గల్లెనే, నది వినం బనిలే; దటుగాక యున్నరూ 
పెఖి(గియు నేన చెప్ప విన నిష్టము గల్లుట చాల లెస్స; య 
త్తెటి గెటింగించెదన్‌ వినుము తెల్లముగా మొదలింటినుండియున్‌. 169 


ప్రతిపదార్థం: ఎటి(గ+ఎజింగి= తెలిసి తెలిసి; నన్నున్‌+అడుగన్‌+ఏమిటికిన్‌= నన్నడగటం దేనికి?; అప్పుడు= ఆ సమయంలో 
(కొలువు దగ్గర జరిగిన సంఘటన సందర్భంలో,); ఎజీంగి= తెలిసి; ఇంతకున్‌+మబిచుట= ఇంతలో మరచిపోవటం; కల్లెన్‌+ఏన్‌= 
జరిగివుంటే; అది వినన్‌+పనిలేదు= దానినిగూర్చి విన నవసరం లేదు; అటు+కాక= అట్టాకాక; ఉన్న రూపు+ఎటింగియున్‌= 
ఉన్నదంతా తెలిసి కూడా; నేను+అ చెప్పన్‌+వినన్‌= నేనే చెప్పగా వినాలని; ఇష్టము+కల్లుట= ఇష్టపడటం; చాల లెస్స= చాలా 
బాగుంది; మొదలింటి నుండియున్‌= మొదటి నుండీ; ఆ తెజంగు= ఆ (ప్రకారం; తెల్లముగాన్‌=సవిస్తరంగా; ఎటి(గించెదన్‌= 
వివరిస్తాను; వినుము= వినుము. 


తాత్సర్యం: 'భీమసేనా! తెలిసి తెలిసీ నీవు నన్ను ఎందు కడుగుతావు? కొలువులో జరిగింది చూశావుకదా! ఇంతలోనే 
మరిచిపోతే నేను చెప్పపనిలేదు. నీవు విన నవసరం లేదు. అట్టాకాక ఉన్నదంతా నా నోటితో వినాలని ఉంటే సరే, 
తేటతెల్లంగా చెప్పుతాను విను. 


విశేషం: 1. ద్రౌపది వివేకవతి - భీముడు తెలిసి తెలిసి కావాలని అడుగుతున్నాడని పసిగట్టింది. ఆమె గడుసరి. సూర్యోదయ 
సమయాన కొలువులో తెలిసికొన్న సంగతిని చంద్రోదయ సమయానికి మరచిపోయేవారికి జ్ఞాపకం చేసి కూడా ప్రయోజనం 
లేదులే అని ఎత్తిపొడిచింది. అది మరువరానిదని కూడా గూఢంగా హెచ్చరించింది. (ద్రౌపది పరేంగితజ్ఞారాలు. ఎదుటివారి మనసును 
పసిగట్టగల సూక్ష్మబుద్ది కలది. అందువలననే తన నోట స్వయంగా వినాలనే కోరికతో భీము డడుగుతున్నట్టుగా నిశ్చయించి 
విషయం తెల్లమయ్యేటట్టు చెప్పనారంభించింది. 


2. తెల్లమయ్యేటట్టు చెప్పటమంటే - జరిగిన కథలోని వివరాల జోలికి పోకుండా తాత్పర్యం బోధనపడేటట్టు, ప్రధానాంశాలు 
వదలకుండా చెప్పటమన్నమాట. పునఃకథనంలో ఈ కథాకథన శిల్పాన్ని తిక్కన ప్రయోగిస్తున్నాడని సూచన. 


3. విరాటుడి సభవద్ద (ద్రౌపదికి కీచకుడివలన కలిగిన అవమానం భీముడికి తెలుసుకాని, దాని వివరాలు తెలియవు. ఆ 
సన్నివేశమే భీముడిలో రౌద్రాన్నిని ప్రకోపింపచేసింది. దానిని ధర్మరాజు చల్లార్చాడు. ఆ కోపాగ్ని మరల (ప్రజ్వలించబడాలి. అందుకు 
న్‌, 
(ద్రౌపదినోట కథనంతా భీముడు వినాలి. శత్రుకృత పరాభవ (శ్రవణం- అందులోనూ అవమానిత అయిన అర్జాంగి చెప్పగా 
వినటం, భీముడిలో శత్రుసంహార సమర్థమైన రౌద్రోద్రేకానికి సమర్ధమైన కారణం కాగలదు. తిక్కన రసాభ్యుదయోల్హాస శిల్పంలో 
ఇదొక సంవిధానం. (సంపా 


చ. అధిపు మఅంది సింహబలు. డప్పకు మైొక్కంగ వచ్చి నన్ను న 
త్యధికమనోజ రాగ మతియై కనుగొంచు( గడంగి యెన్నియేన్‌ 
విధముల. బల్కినాకు€ దన విన్నను వెల్లను జూపి చెప్పి మా 
నధన విహీనతం జెనకినం గడునేవము పుట్టి యయ్యెడన్‌. 170 


ప్రతిపదార్థం: అధిపుమజంది= విరాటుని బావమరిది; సింహబలుండు= కీచకుడు; అప్పకున్‌ మొక్క(గన్‌+వచ్చి= అక్కకు 
నమస్కరించడానికి వచ్చి; నన్నున్‌= ద్రౌపదిని; అతి+అధికమనోజరాగమతి+ఐ= ఎక్కువైన మన్మథావేశంతో; కను(గొంచున్‌= 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 243 
చూస్తూ; కడంగి= ప్రయత్నించి; ఎన్నియేన్‌ విధములన్‌+పల్కి= ఎన్నో రకాలుగా మాట్లాడి; నాకున్‌= (ద్రౌపదికి; తన విన్ననువు= 
తన నేర్పరితనం; ఎల్లన్‌+చూపి= అంతా ప్రదర్శించి; చెప్పి= తననుగురించి తాను పొగడికొని; మానధనవిహీనతన్‌= సిగ్గులేకుండా; 
చెనకినన్‌= సమీపించగా; ఆ+ఎడన్‌= అక్కడ; కడున్‌+ఏవముపుట్టి= మిక్కిలి అసహ్యం కలిగి. 


తాత్సర్యం: ఓ భీమసేనా! విరాటుడి బావమరిది కీచకుడు తన అక్క సుదేష్షకు మొక్కటానికి వచ్చి, నన్ను మదనావేశంతో 
చూస్తూ ఎన్నో రకాలుగా మాట్లాడి తన నేర్పరితనం చూపించి, పొగడికొని, సిగ్గులేకుండా నన్ను సమీపించాడు. అప్పుడు 
నాకు అసహ్యం కలిగింది. 


విశేషం: 1. ఉ.వి. సం. (ప్రతిలో “చూచి చెప్పి” అని ఉన్నది. దానికంటె “చూపి చెప్పి” అనే పాఠం పొసగుతుంది. కాబట్టి ఇక్కడ 
గ్రహించటమైనది. కీచక (ప్రథమ సన్నివేశంలోని అంశాల నన్నింటిని బీరువోకుండా ఈ పద్యంలో సూచించింది. అవి- 
మదనాతిశయంతో చూడటం, ఎన్నో రకాలుగా విలాసంగా మాట్లాడటం, తన నేర్పరితనాన్ని చూపటం, పొగడుకొనటం. అంతటితో 
ఆగకుండా తాకటానికి దగ్గరికి రావటం-ఇవన్నీ మదనాతురుడు ప్రదర్శించే చేష్టలే. వాటన్నిటిలో సిగ్గులేనితనం కనబడింది 
ద్రౌపదికి. అందువలన ఆమెకు ఏవగింపు కలిగింది. కీచకుడు మదనాతురుడైనా, (ద్రౌపది అతడిపట్ల ఏవగింపు (ప్రదర్శించిందని 
తాత్పర్యం. భీముడికి కీచకుడి వర్తనం కోపాన్నీ, (ద్రౌపది వర్తనం సానుభూతినీ కలిగిస్తాయి. (సంపా.) 


క  విడియం బలుకంగ వెండియు । నుడుగక కీచకుండు మన్మథోన్మాదము ద 

న్నడరిన న న్నడుగుటకుం । దొడరిన( గోపించి వానితో నిట్లంటిన్‌. 171 
ప్రతిపదార్థం: విడియన్‌= నన్ను వదలిపోయేటట్టు: పలుకంగన్‌= మాట్లాడగా; వెండియున్‌= మరల; ఉడుగక= వదలిపెట్టక; 
కీచకుడు; మన్మథ+ఉన్మాదము= మదనుని పిచ్చి; తన్నున్‌= కీచకుడిని; అడరినన్‌= అధికంగా ఆవహించగా; నన్నున్‌+ అడుగు 


టకున్‌= నన్ను కోరటానికి; తొడరినన్‌= ప్రయత్నించగా; కోపించి= కోపపడి; వానితోన్‌+ఇట్టు+అంటిన్‌= ఆ కీచకుడితో ఇట్లా 
అన్నాను. 


తాత్సర్యం: అతడిని విదిలించినట్లు నేను మాట్లాడినా అతడు మత్తెక్కిన మదనావేశంతో నన్ను కామంతో కోరగా, 
వాడిమీద కోపించి నే నిట్లా అన్నాను. 


నిశేషం: వెనుక పద్యంలో (ద్రౌపది కీచకుడు మనోజరాగమతితో వ్యవహరించిన తీరు చెప్పింది. ఈ పద్యంలో మదనోన్మాదావస్థను 
ప్రకటించిన విధం తెలిపింది. “అడుగుట అనే క్రియకు తెలుగులో కామకేళికి పిలవటం అనే అర్థం ఉంది. అది ఉన్మాదావస్థకు 
చిహ్నంగా చెప్పింది. (సంపా.) 


శా. దుర్వారోద్యమ బాహు విక్రమరసాస్తోక ప్రతాపస్సుర 
ద్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్‌ మత్పతు 
ల్లీర్వాణాకృతు లేవు రిపు నిను దోర్లీలన్‌ వెసన్‌ గిట్టి గం 
ధర్వుల్‌ మానము. బ్రాణముం గొనుట తథ్యం బెమ్మెయిం గీచకా! 172 


కీచకవధ ప్రయత్నం (ఈ పద్యానికి అర్థ తాత్సర్యాలు 55వ పద్యం వద్ద ఇవ్వబడ్డాయి.) 


విశేషం: ఈ పద్యం కీచకుడిని బెదిరించటానికి అప్పుడు పలికింది. ఇప్పుడు కీచకుడి ముందు పాండవ (ప్రతాపాన్ని కీర్తించిన 
పద్దతిని భీముడికి తెలియజెప్పటమే కాక, 'ఇవ్లు నిను దోర్లీలన్‌ వెసన్‌గిట్టి.. మానము( బ్రాణముం గొనుట తథ్యం బెమ్మెయిన్‌ అని 


244 శ్రీమదాంధ్ర మహాభారతము 


తానన్న మాటలు నిజం చేయవలసిన అవసరం వచ్చిందని భీముడికి పరోక్షంగా సూచించటానికి అవే మాటలు తు-చ తప్పక 
పునరుక్తం చేయటం జరిగింది. ఇకముందు భీముడు కీచకవధప్రయత్నం చేస్తాడనీ, అందులో దుర్వార ఉద్యమం, బాహువిక్రమం, 
గర్వాంధ |ప్రతివీరనిర్మథన విద్యా ప్రదర్శనం అనే దశలు స్సురిస్తాయని ధ్వని. (సంపా.) 


వ. అనిన విని వాండు గొన్ని ప్రల్లదంబులు పలికిన నేనునుం దత్మాలోచిత వచనంబులం ద్రోచిపుచ్చినం బోయె! 
బదంపడి పాపాత్మయైన సుదేష్ట తనకు మదిరారసంబు దేరం గీచక నివాసంబునకు నన్నుం బనిచినం బోవుట 
కొడంబడక, యెన్ని సెప్పిన నన్నింటికి నన్ని సెప్పి నిర్ణంధించినం బెద్ద పెనంగ నొల్లక నా మనంబున నన్నెవ్వరికి 
నేమి సేయవచ్చు నని మీలావు నచ్చి సూతునింటికి సురకుం బోయిన. 173 


ప్రతిపదార్థం: అనినన్‌, విని= అనగా విని; వాండు= కీచకుడు; కొన్ని ప్రల్లదంబులు= కొన్ని వదరుబోతుమాటలు; పలికినన్‌=పలుకగా; 
నేనునున్‌= నేనుకూడా; తద్‌+కాలోచిత వచనంబులన్‌= ఆ సమయానికి తగిన మాటలతో; (త్రోచిపుచ్చినన్‌= త్రోసివేయగా; 
పోయెన్‌= పోయాడు; పదంపడి= మళ్ళీ; పాపాత్మ+ఐన= పాపిష్టిదైన; సుదేష్ల; తనకున్‌; మదిరారసంబు= కల్లు; తేరన్‌= తీసికొనిరమ్మని; 
కీచక నివాసంబునకున్‌= కీచకుడి ఇంటికి; నన్నున్‌+పనిచినన్‌= నన్ను పంపగా; పోవుటకున్‌+ఒడంబడక= పోవటానికి ఇష్టపడక; 
ఎన్ని చెప్పినన్‌= ఎన్ని కారణాలు చెప్పినా; అన్నింటికిన్‌+అన్ని+చెప్పి= అన్నిటికీ అన్ని విధాల అడ్డంకులు చెప్పి; నిర్చంధించినన్‌= 
బలవంతం చేయగా; పెద్ద పెనంగన్‌= చాలాసేపు ఘర్షణపడటం; ఒల్లక= ఇష్టం లేక; నా మనంబునన్‌= నా మనస్సులో; 
నన్నున్‌+ఎవ్వరికిన్‌+ ఏమిచేయవచ్చున్‌+అని= నన్ను ఎవరేమి చేయగలరనే ధైర్యంతో; మీలావు నచ్చి= మీ బలంపై నమ్మకంతో; 
సూతుని+ఇంటికిన్‌= కీచకుడి ఇంటికి; సురకున్‌= కల్టుతేవటానికి; పోయినన్‌= పోవగా. 


తాత్పర్యం: కీచకుడు ఎన్నో రకాల వదరుబోతు మాటలు పలుకగా, నేను సమయోచితంగా మాట్లాడి త్రోసిపుచ్చాను. 
ఎట్టకేలకు అతడు మరలిపోయాడు. కాని, ఆ తరువాత పాపాత్మురాలైన ఆ సుదేష్ల మాత్రం నన్ను కల్లు తెమ్మని 
కీచకుడి ఇంటికి పొమ్మని ఆజ్ఞాపించింది. నేను పోనని వాదించినా ఆమె వినలేదు. నే నెన్ని కారణాలు చెప్పినా, అన్నింటికీ 
ఆమె అడ్డంకులు చెప్పి బలవంతపెట్టింది. ఎక్కువగా ఘర్షణ పడటం బాగుండదని తలచి, నా మదిలో మీ బలసంపన్నతపై 
ఉన్న నమ్మకంతో, నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరని నిశ్చయించుకొని కీచకుడి ఇంటికి కల్లు తెద్దామని వెళ్ళాను. 


క _ కొన్నివెడమాట లాడుచు | నన్నునతండు చెట్టవట్టినం ద్రోచి వెసం 
జన్న వెనుకొనుటయును మీ । యున్నెడ కే నపుడు సంభ్రమోపేతగతిన్‌. 174 
ప్రతిపదార్థం: అతండు= కీచకుడు; కొన్ని వెడమాటలు+ఆడుచున్‌= కొన్ని అసందర్భపు మాటలు పలుకుతూ; నన్నున్‌= ద్రౌపదిని; 


చెట్ట+పట్టినన్‌= చేయిపట్టుకోగా; (త్రోచి,వెసన్‌+చన్నన్‌= తొలగద్రోసి వెళ్లగా; వెనుకొనుటయును= వెంబడించగా; మీ+ఉన్న+ 
ఎడకున్‌= మీరున్నచోటికి; సంభ్రమ+ఉపేతగతిన్‌= వేగిరపాటుతో కూడిన నడకతో; ఏను+అపుడు= నేను (ద్రౌపది) అప్పుడు. 


తాత్సర్యం: కీచకుడు కొన్ని అసందర్భపు మాటలాడుతూ నన్ను చేయిపట్టుకొనపోగా, నేను వాడిని తొలగద్రోసి పోసాగాను. 
వాడు నన్ను వెంబడించాడు. నే నప్పుడు వడివడిగా మీరున్న చోటికి. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. పాటుతెంచిన నక్కులపాంసనుండు । గోప మడరంగ వెనుకన కూడముట్టె; 
నట యెజుంగుదు వీవు; మీ యన్న పెద్ద । తనము. జూచితి; వేమందు ననిలతనయ! 175 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 245 
ప్రతిపదార్థం: పాజుతెంచినన్‌= పరుగెత్తి రాగా; ఆ+కులపాంసనుండు= ఆ కుల భ్రష్టుడు; కోపము+అడరంగన్‌= కోపం ఎక్కువకాగా; 
వెనుకన కూడముట్టెన్‌= వెంబడించి పట్టుకొన్నాడు; అట= అప్పటినుండి; అనిలతనయ!= భీమా!; నీవు+ఎణుంగుదు(వు)= నీకు 
తెలుసు; మీ+అన్న= ధర్మజుడియొక్క; పెద్దతనము చూచితివి= గొప్పతనం చూచావు; ఏమందును?= ఇంక ఏమి చెప్పగలను? 


తాత్సర్యం: నే నట్టా పరుగెత్తి రాగా ఆ కులభ్రష్టుడైన కీచకుడు నన్ను వెంబడించి వచ్చి పట్టుకొన్నాడు. ఆ సభలో ఏం 
జరిగిందో నీకు తెలుసు. మీ అన్న ధర్మజుడు చూపిన 'పెద్దతనం చూచావు. ఇంక అంతకన్నా ఎక్కువ మై చెప్పగలను? 


విశేషం: సభలో పెత్తనం నిర్వహించేవారు ఎట్టా ప్రవర్తిస్తారో, ధర్మానికి ఎట్లా విఘాతం కలుగుతుందో (ద్రౌపది ఇక్కడ ఎత్తిపొడిచింది. 


ఉ. మీ సుభటత్వమున్‌ బలము మిన్నకపోవ(గ దుస్ససేను. డ 
ట్లా సభలోన నన్‌ బటిచె; నంతియకాక జయద్రథుండు సం 
త్రాసభరంబు లే కనుచితం బొనరించిన. జెల్లిపోయె; నేం 
డీ సభికుల్‌ గనుంగొనంగ నిట్లయితిన్‌; వగ నాకు వింతయే! 176 


ప్రతిపదార్థం: మీ సుభటత్వమున్‌= మీ పరాక్రమమూ; బలమున్‌= శక్తీ; మిన్నకపోవంగన్‌= వమ్మయిపోగా; దుస్ససేనుండు= 
దుశ్శాసనుడు; అట్టు+ఆ సభలోనన్‌= ఆ విధంగా ఆ సభలో; నన్‌+పటిచెన్‌= నన్ను అవమానించాడు; అంతియకాక= అంతేకాక; 
జయ ॥ద్రథుండు= సైంధవుడు; సంత్రాసభరంబులేక= ఎట్టి భయం లేకుండా; అనుచితంబు+ఒనరించినన్‌= ఉచితంకాని పనిచేయగా; 
చెల్లిపోయెన్‌= చెల్లుబాటు అయింది; నేడు= ఈ రోజు; ఈ సభికుల్‌= విరాటుడి కొలువులో సభ్యులు(జూదరులని); కనుంగొనం 
గన్‌= చూడగా; ఇట్టు+అయితిన్‌= ఈ విధంగా అయ్యాను; నాకున్‌= ద్రౌపదికి; వగ= దుఃఖం; వింతయే!= (క్రొత్తగాదు కదా! 


తాత్సర్యం: మీ బలపరా(క్రమాలు వమ్మయిపోయాయా అన్నట్లు ధృతరాష్రుడి కొలువులో దుళ్ళాసనుడు నన్ను 
అవమానించాడు. అంతేకాక, సైంధవుడు నన్ను నిర్భయంగా అట్లా తీసికొని పోయి అనుచితం చేసినా చెల్లిపోయింది. 
ఈనాడు విరాటుడి కొలువులో సభాసదులందరూ చూస్తూ ఉండగా వీడు ఈ విధంగా చేశాడు. అయినా మిమ్ములను 
అనుకొని ప్రయోజనం లేదు. దుఃఖపడటం నాకీనాడు (క్రొత్తగాదుగదా!. 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. (ద్రౌపది జన్మించినదాది కష్టాల ననుభవిస్తున్నది. పాండవపత్ని అయినది మొదలు ఆమెకు 
కడగండ్లు చుట్టుముట్టాయి. దుశ్ళాననుడు నిండు కొలువులో వ(స్రాపహరణ (ప్రయత్నం చేశాడు. భర్తలంతా చూస్తూ 
నిలుచుండిపోయారు. కృష్ణుడు రక్షించాడు. వనవాసకాలంలో సైంధవుడు [ద్రౌపదిని నిర్భయంగా తీసికొని వెళ్ళాడు. పాండవులు 
విడిపించుకొని వచ్చారు. ఇన్ని అవమానాలకు తలదన్నేటట్లు ఈనాడు నీచకీచకుడు భర్తలూ, సభ్యులూ చూస్తుండగా తన్నాడు. 
కాని, పాండవులు అజ్ఞాతవాస భయంతో సభలో ఏమీ చేయలేకపోయారు. 'వగనాకు వింతయేి - అనే సామాన్యాం శంచేత 
విశేషాంశం సమర్థించబడింది. కాబట్టి అర్జాంతరన్యాసాలంకారం. 


ఆ. అకట! యాండుకూయు నాలకూయును లాతి | వారికైన నరయవలయు ననిన 
నన్ను గీచకుండు దన్నంగ నెట్టులు । సూడ నేర్చె ధర్మసూనుం డపుడు.' 177 


ప్రతిపదార్థం: అకట!= అయ్యో!; ఆండుకూయున్‌= ఆడదాని ఏడుపును; ఆలకూయును= ఆవుల అరుపును; లాంతివారికైనన్‌= 
పరులకైనా; అరయన్‌+వలయు+అనినన్‌= గమనించి రక్షించాలి అని లోకంలో (ప్రసిద్ది ఉండగా; నన్నున్‌= (ద్రౌపదిని; కీచకుండు+ 
అపుడు= అప్పుడు కీచకుడు; తన్నంగన్‌= తన్నగా; ధర్మసూనుండు= ధర్మజుడు; ఎట్టులు+చూడన్‌నేర్చెన్‌?= ఎట్టా చూడగలిగాడు? 


246 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: స్రీరోదనాన్నీ, గోమాత అరుపునూ విన్నప్పుడు పరాయివారైనా వారిని పట్టించుకొని రక్షించటం లోకపరిపాటి. 
అట్లాంటిది ఆ సభలో కీచకుడు నన్ను తన్నగా చూచి ధర్మజుడు చూస్తూ ఎట్లా ఉండిపోయాడు?” 


విశేషం: భర్తల సమక్షంలో అవమానాన్ని పలుమార్గు పొందటం భరించరానిదిగా ఉన్నదని (ద్రౌపది భావం. 
వ. అనిన విని యతం డిట్లనియె. 178 
తాత్పర్యం: ఆ మాటలు విని భీము డిట్లా అన్నాడు. 


ఉ. “కీచకు(డట్లు మీందు పరికింపక నిన్ను.బరాభవింపంగాం 
జూచి మహోగ్రకోప వివశుండగు నన్నును జూచి ధైర్య హే 
మాచలుందైన ధర్మసుతు( డమ్మెయి వారణ సేయకున్ననే 
నీచత వాని మత్య్యవిభునిం బరివారము నుగ్గు సేసినన్‌. 179 


ప్రతిపదార్థం: కీచకుండు; అట్టు మీందు పరికింపక= ఆ విధంగా (క్రిందుమీదులు చూడక; నిన్ను పరాభవింపంగాన్‌+చూచి= 
(ద్రౌపది నవమానించటం చూచి; మహా+ఉ(గ్రకోపవివశుండు+అగు= అధికమైన కోపావేశంతో ఉన్న; నన్నును+చూచి= భీముడిని 
చూచి; ధైర్యహేమ+అచలు(డు+ఐన= ధైర్యంలో మేరుపర్వత సమానుడైన; ధర్మసుతుండు= ధర్మరాజు; ఆ+మెయిన్‌= ఆ విధంగా; 
వారణచేయక+ఉన్నన్‌= నివారించనిచో; నేన్‌= భీముడు; నీచతన్‌= హీనంగా; వానిన్‌= కీచకుడినీ; మత్స్యవిభునిన్‌= విరాటుడినీ; 
పరివారమున్‌= సేనలనూ; నుగ్గుచేసినన్‌= మట్టు పెట్టినట్లయితే. 


తాత్సర్యం: “కీచకుడు క్రిందు మీదులు చూడకుండా ఆ విధంగా నిన్ను పరాభవించటం చూచి కోపావేశంతో ఒడలు 
తెలియని నన్ను చూచి, ధైర్యంలో మేరుపర్వత సమానుడైన ధర్మజుడు నన్ను అడ్డు పెట్టకపోతే కీచకుడిని, విరాటుడిని, 
అతని సేనలను నేను మట్టుపెట్టి ఉండేవాడిని. 


నిశేషం: ధర్మరాజును నిర్హయుడిగా చిత్రించింది (ద్రౌపది. అది పరిభవ వేదన వలననే కావచ్చును. 'మీ అన్న పెద్దతనము' అని 
ఎత్తిపొడిచింది. దానికి భీము డిచ్చిన సమాధాన మిది. భార్యను పరిభవించిన కీచకుడిని ఒకవైపు చూచాడు ధర్మరాజు, ఆ దృశ్యాన్ని 
చూచి మహోగ్రకోపవివశుడైన భీముడిని మరొక వైపు చూచాడు. మొదటి దృశ్యం చూచి భీముడివలె ధర్మజుడూ కోపావేశంతో 
విజృంభించి ఉండాలి. భీముడి ఆవేశాన్ని చూచి అభినందించి ఉండాలి. కాని, అతడు మేరుపర్వతంవలె స్థిరచిత్తుడై ఉండిపోయాడు. 
స్టైర్యాన్ని పర్వతంతో పోల్చి చెప్పటం కవిసమయం. పర్వతాలలో శ్రేష్టమైనది మేరుపర్వతం కాబట్టి ధీరులలో అగ్రగణ్యుడు 
ధర్మజుడని భీముడి భావం. (సంపా.) 


వ. ఆ సంరంభంబున సమయభంగంబుగా జనంబులు మనల నెటిందిరయేని. 180 


ప్రతిపదార్థం: ఆ సంరంభంబునన్‌= ఆ సంక్షోభంలో; సమయభంగంబు+కాన్‌= అజ్ఞాతవాస ప్రతిజ్ఞ చెడిపోగా; జనంబులు= 
లోకులు; మనలన్‌+ఎజింగిరి+అ+ఏని= మనలను కనిపెడితే. 


తాత్సర్యం: ఆ ఉద్రిక్త పరిస్థితిలో అజ్ఞాతవాస ప్రతిజ్ఞావాస ప్రతిజ్ఞాపాలన వమ్మయిపోయి, లోకులు మనలను గుర్తిస్తే, 
కై థ Sy Sy Sy వ 
(తరువాతి పద్యంతో అన్వయం). 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 247 
క. ముందటి భంగిన కానల । యందు. జరింపంగ వలదె? యది నీవును నే 
నుం దెచ్చిన యాపదగా । నిందింపరె యెల్లవారు నీరజనయనా! 181 


ప్రతిపదార్థం: నీరజనయనా!= పద్మాక్షీ, (ద్రౌపదీ!; ముందటిభంగిన్‌+అ= ఇంతకుముందువలెనే; కానల+అందున్‌= అరణ్యాలలో; 
చరింపంగవలదె!= తిరగాలికదా!; అది= ఆ స్థితి; నీవును నేనున్‌= నీవూ నేనూ; తెచ్చిన= తెచ్చిపెట్టిన; ఆపదకాన్‌= ఇబ్బందిగా; 
ఎల్లవారు= అందరూ; నిందింపరు+ఎ?= ఆడిపోసుకోరా? 


తాత్సర్యం: ఓ (ద్రౌపదీ! అట్లా చేసి ఉంటే ఇంతకు ముందువలె మళ్ళీ అరణ్యవాసం చేయవలసి వచ్చేది. అది నీవూ 
నేనూ కలిసి కల్పించిన ఆపదగా జనులందరూ నిందించరా? 


విశేషం: పంచపాండవులలో భీముడు ఉద్దతుడు. అతడి వలన ఏదో ఒక ఆపద వస్తుందని లోకులు అనుకొనటం పరిపాటి. 
మాటపడకుండా చూచుకొనాలని భీముడి తపన. 


వ. కావున సత్యవ్రత నిష్టుండగు యుధిష్టిరుండు పొగడ్తకుం దగువాండుగాని దూజువడ నర్హుండుగాం డని 
వెండియు నిట్లనియె. 182 
ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; సత్యవ్రత నిష్టుండు+అగు= ఆడిన మాటకు కట్టుబడి ఉండే; యుధిష్థిరుండు= ధర్మరాజు; 


పొగడ్తకున్‌= (ప్రశంసకు; తగువాండు+కాని= అర్హుడే కాని; దూణు+పడన్‌= నింద పడటానికి; అర్హుండు+కాండు= తగడు; అని 
వెండియున్‌= అని మరల; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: ఆడిన మాటలకు లోబడి ఉండే స్వభావం గల ధర్మరాజు ప్రశంసాపాత్రుడేకాని, నిందార్హుడు కాడు” అని 
భీముడు మరల ఇట్లా అంటున్నాడు. 


విశేషం: ధర్మరాజు వర్తనానికి మూలకారణం అతడి సత్య వ్రత నిష్టయే అని భీముడి వ్యాఖ్య. (సంపా.) 


క  “పరిభవకరు(దగు కీచకు(। బరిమార్చుట యిపుడు గడవంబడియెనె? యిమ్మె 
దురపిల్ల నేల? వ్రేల్మిడిం । బొరిగొని నీ మనము కల(క పుత్తు లతాంగీ! 183 


ప్రతిపదార్థం: లతాంగీ!= తీగవంటి కోమలమైన శరీరం కలదానా, (ద్రౌపదీ! పరిభవకరుండు+అగు= అవమానం కలిగించిన; 
కీచకున్‌= కీచకుడిని; పరిమార్చుట= చంపటం; ఇపుడు= ఇప్పుడు; కడవన్‌+పడియెనె?= దాటిపోయిందా?; ఈ+మెయిన్‌= ఈ 
విధంగా; దురపిల్లన్‌+ఏల?= బాధపడట మెందుకు?; గ్రేల్మిడిన్‌= వెంటనే; పొరిగొని= చంపి; నీ మనము= నీ మనస్సులోని; 
కల(కపుత్తున్‌= దుఃఖాన్ని పోగొట్టుతాను. 


తాత్సర్యం: “ద్రౌపదీ! నిన్ను అవమానించిన కీచకుడిని మట్టుపెట్టటం ఇప్పటికైనా మించిపోలేదు. ఈ విధంగా నీవు 
బాధపడ నవసరం లేదు. నేను వెంటనే వాడిని చంపి నీ మనస్సులోని చింతను పోగొట్టుతాను. 


విశేషం: ఓదార్పు మాటలు చెప్పటంలో ఇట్లా సహజంగా జరుగుతుంది. ఇప్పు డేం మించిపోయింది? రెండు నిమిషాలలో నీ పని 
పూర్తి చేస్తానంటే ఎదుటివారికి ఊరట కలుగుతుంది. భీము డదే చేశాడు. 


248 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. మనల నెవ్వరు నెటు(గకుండునబ్టి తెఅంగు తలవోయవలయు.గాక, పగతుని భంజించుట యెంతపని? 
యనిన విని యా మానిని యిట్లనియె. 184 


(ప్రతిపదార్థం: మనలను= పాండవులను; ఎవ్వరున్‌+ఎయింగక+ఉండు+అట్టి= ఎవ్వరూ గుర్తుపట్టని; తెజంగు= ఉపాయం; 
తలపోయవలయున్‌+కాక= ఆలోచించాలిగాని; పగతునిన్‌= శత్రువును; భంజించుట= చంపటం; ఎంతపని?= సులభమే; అనినన్‌; 
విని; ఆ మానిని= (ద్రౌపది. 


తాత్పర్యం: మనలను లోకులు గుర్తించని రీతిలో ఉపాయం ఆలోచించాలికాని, శత్రువును మట్టుపెట్టటం ఒక లెక్కలోనిది 
కాదు” అని భీముడు పలుకగా (ద్రౌపది ఇట్టా అన్నది. 


క. 'గొంతికి నంత వెజవ, మీ । కంత వెటివ, దైవమునకు నంత వెటివ, న 
త్యంత కలుషాత్మ విరటుని । కాంతకు నే వెజితు( బనులు గావించునెడన్‌. 185 


ప్రతిపదార్థం: ఏన్‌= నేను; గొంతికిన్‌= కుంతికి, అత్తగారికి; అంత వెజవన్‌= అంత భయపడను; మోకున్‌+అంత వెజవన్‌= 
పతులైన మిమ్ములను చూచి భయపడను; దైవమునకున్‌+అంత వెజవన్‌= దేవుడికి కూడా అంత భయపడను; 
అతి+అంతకలుషాత్మ= మిక్కిలి నీచస్వభావురాలైన; విరటుని కాంతకున్‌= సుదేష్లకు; పనులు కావించు+ఎడన్‌= సేవలు చేసేటప్పుడు; 
వెబితున్‌= నేను భయపడతాను. 


తాత్సర్యం: 'నా జీవితంలో నేను అత్తగారైన కుంతికి భయపడలేదు. పతులైన మీకు భయపడలేదు. చివరకు ఆ 
దైవానికి కూడా భయపడలేదు. కాని, దురాత్మురాలైన సుదేష్లకు సేవలు చేస్తూ అమితంగా భయపడుతున్నాను. 


నిశేషం: అత్తకు, పతులకు, దైవానికి కూడా భయపడవలసిన అవసరం రాలేదు. కాని, ఈనాడు సుదేష్ట కొలువు భయంకరమని 
భావన. 


చ. కినుకకుంజాల కెంతయును గీడ్పడి నా పడుపాటులెల్ల వ 
మ్మున( గలయంగ నిట్టు లొక మూర్చునిచేం దుదింబోయి కోలుపో 
యెనె యభిమానమ న్వగపు నేడ్తెఅ డెందము కొందలంబుం బొం 
దిన ధృతి మాలి యేం బలికితిం దగవెల్ల నెఖింగియుండియున్‌. 186 


ప్రతిపదార్థం: కినుకకున్‌+చాలక= కోపగించటానికి అవకాశం లేక; ఎంతయును+కీడ్పడి= ఎన్నో అవమానాలు భరించి; నా 
పడుపాటులు+ఎల్లన్‌= నేను అనుభవించిన కష్టాలన్నీ; వమ్మునన్‌+కలయంగన్‌= వ్యర్థమైపోగా; తుదిన్‌+పోయి= చివరకు పోయి 
పోయి; ఇట్టులు+ఒక= ఈ విధంగా ఒక; మూర్చునిచేన్‌= నీచుడైన కీచకుడిచేత; అభిమానము= పరువు; కోలుపోయెనె?= నశించిందా? 
అను, వగపు= అనే దుఃఖంయొక్క; ఏడ్తెజన్‌= అతిశయంతో; డెందము= హృదయం; కొందలంబున్‌+పొందినన్‌= కలత చెందగా; 
ధృతిమాలి= ధైర్యాన్ని కోల్పోయి; తగవు+ఎల్లన్‌= న్యాయమంతా; ఎజీంగి+ఉండియున్‌= తెలిసికూడా; ఏన్‌+పలికితిన్‌= నేను 
మాట్లాడాను. 


తాత్సర్యం: కోపతాపాలు తెలుపుకొనే వీలు లేక ఎన్నో అవమానాలను భరించి నేను పడే పాట్టన్నీ వ్యర్థమైపోగా, 
చివరకు మూర్చుడైన ఈ కీచకుడి వలన ఆత్మగౌరవం కోల్పోవలసి వచ్చిం దనే దుఃఖంతో మంచీ చెడూ తెలిసినదానినైనా 
మనసు కలత చెందటం చేత ఇట్లా అన్నానుగాని, ధర్మరాజు గొప్పతనం తెలియనిదానిని కాను. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 249 
నిశేషం: ఆత్మగౌరవం కోల్పోయే అవమానం కలిగినప్పుడు ఎంతటి వివేకవంతులైనా విజ్ఞతను కోల్పోయి మాట్లాడటం సహజం. 
అయితే, ఉత్తములు తమ పొరపాటు తెలిసికొని వెంటనే తమను తాము సరిదిద్దుకొంటారు. (ద్రౌపది దానికి ఉదాహరణం.(సంపా.) 

ద్రౌపది భీమునితో ధర్మరాజు మహిమ చెప్పుట (సం.4-17-15) 
వ. ఇట్టిద కాని సమస్త జనస్తవనీయుండగు పాండవాగ్రజు నిక్కంబ నిందించినదానం గా 'నని పలికి మటియును. 
187 


ప్రతిపదార్థం: ఇట్టిది+అకాని= అంతేకాని; సమస్త జనస్తవనీయుండు+అగు= జనులందరిచేతా ప్రశంసించబడే; పాండవ+అ(గ్రజున్‌= 
ధర్మరాజును; నిక్కంబు+అ= నిజంగా; నిందించిన దానన్‌+కాను= నిందించలేదు; అని పలికి; మజియును. 


తాత్పర్యం: ఇంతేకాని, జనులందరి చేత కీర్తించబడే ధర్మరాజును నిజంగా నిందించేదానిని కాను” అని పలికి ఇంకా 


ఇట్టా అన్నది. 
క. “'ధర్మతనూభవు సంతత । ధర్మనిరతి మనము బ్రదుక( దలంచుట యరుదే? 
నిర్మలు( డగు నాతని స। తృర్మంబున. గాదె బ్రదుకు ధాత్రికి నెల్లన్‌. 188 


ప్రతిపదార్థం: ధర్మతనూభవు= ధర్మరాజు యొక్క; సంతతధర్మనిరతిన్‌= నిత్యధర్మదీక్షచేత; మనము= పాండవులు; (బ్రదుకన్‌+తల( 
చుట= (బ్రతకాలనుకొనటం; అరుదే!= అబ్బురమా?; నిర్మలుండు+అగు= నిష్కల్మషుడైన; ఆతని సత్కర్మంబునన్‌+కాదె= 
ఆయన మంచి పనుల వలననేకదా; ధాత్రికిన్‌+ఎల్లన్‌= లోకానికంతా; (బ్రతుకుకాదె?= మనుగడకదా!. 

తాత్సర్యం: 'ఆ ధర్మరాజు ధర్మదీక్షవలన సమస్త జగత్తు రక్షించబడుతున్నది. ఆ ధర్మం వలనే పాండవులమైన మనం 
(బతకాలనుకొనటం సహజమే కదా! 


నిశేషం: విశ్వాన్ని ధరించేది ధర్మం. ఆ ధర్మమే మూర్తికట్టినవాడు ధర్మరాజు. ప్రపంచమే అతడి ధర్మనిరతితో బ్రతుకుతూ 
ఉంటే పాండవులు కూడా ఆ ధర్మ ప్రభావంతోనే (బతుకుతున్నా రనటంలో ఆశ్చర్య మేముంది? (సంపా.) 


సీ, చనునె వేటొకని కజాతశత్రుండను । పేర దిగ్విజయంబు పెంపు దాల్చ? 
రాజసూయ మహాధ్వరము. గోరి చేయంగ6. దీరునే పెఅధరిత్రీపతులకు? 
ధర్మెకనిరతు( దాతం డొక్కరు(డ చూవె । యన జన నొరులకు నలవి యగునె? 
నిత్యవ్రతంబుగా సత్యంబు పాటింప । వచ్చునె యొరుల కెవ్వరికి నైన? 


తే. నయ్యుధిష్టిరు గాంభీర్య మతనిధైర్య । మరయ నొండెడ( గలుగునె? యతడు కీర్తి 
ధరుడు కరుణోత్తరుండు మహీసుర సమృద్ది । కరు(డు నిజవంశకరు( డుపకారపరుండు. 189 


ప్రతిపదార్థం: అజాతశత్రుండు+అనుపేరన్‌= పుట్టని శత్రువులు కలవాడు అనే పేరుతో; దిగ్గిజయంబు= అన్ని దిక్కులను 
జయించి; పెంపు+తాల్పన్‌= అతిశయించటం; వేణు+ఒకనికిన్‌= మరొకరికి; చనునె?= సాధ్యమా?; రాజసూయ మహా+అధ్వరము= 
రాజసూయం అనే గొప్ప యజ్ఞాన్ని; పెణ ధరిత్రీపతులకున్‌= ఇతర రాజులకు; కోరి చేయంగన్‌= కావాలని చేయటానికి; తీరునే?= 
వీలుపడుతుందా? ధర్మ+ఏకనిరతుండు= ధర్మదీక్షకలవాడు; ఆతండు+ఒక్కరుండు+అ చూవె= ఆయన ఒక్కడేకదా; అనన్‌+చనన్‌= 


250 శ్రీమదాంధ్ర మహాభారతము 

అనటానికి; ఒరులకున్‌= ఇతరులకు; అలవి+అగునె?= సాధ్యపడుతుందా?; నిత్యవ్రతంబుకాన్‌= అనుదినం దీక్షగా; సత్యంబు= 
సత్యాన్ని; ఎవ్వరికిన్‌+ఐనన్‌= ఎవరికైనా; ఒరులకున్‌= ఇతరులకు; పాటింపవచ్చునె?= పాలించసాధ్యమా; ఆ+యురధిష్టిరు 
గాంభీర్యము= ఆ ధర్మజుడి గంభీరస్వభావం; అతని ధైర్యము= ఆయన సాహసం; అరయన్‌= చూడగా; ఒండు+ఎడన్‌+కలుగునె?= 
మరొకచోట ఉంటుందా?; అతడు కీర్తిధరుండు= అతడు ఖ్యాతిని చక్కగా ధరించినవాడు; కరుణా+ఉత్తరు(డు= దయాగుణంచేత 
శ్రేష్టుడు; మహీసుర సమృద్ధికరుండు= బ్రాహ్మణులకు సంపదను కలిగించేవాడు; నిజవంశకరుండు= తన వంశానికి కీర్తి తెచ్చేవాడు; 
ఉపకార పరు(డు= ఉపకారం చేసేవాడు. 


తాత్పర్యం: అజాతశత్రుడనే బిరుదం కలిగి ఉండి కూడా దిగ్విజయం చేసి కీర్తికెక్కటం ధర్మరాజుకు తప్ప వేరొకరికి 
సాధ్యమౌతుందా? రాజసూయ మహాయజ్ఞాన్ని కోరి నిర్విఘ్నంగా నిర్వహించటం మిగిలిన భూపతులకు శక్యమౌతుందా? 
ధర్మాచారపరాయణుడని కీర్తించటానికి అత డొక్కడే తగినవాడుకాని, ఇతరుల కది వీలవుతుందా? సత్యవ్రతాన్ని 
నిత్యంగా పాటించటం అతడివలె ఇతరుల కెవ్వరికైనా సాధ్యమౌతుందా? ఆ ధర్మరాజుకున్న గాంభీర్యం, ధైర్యం 
మరొకరిలో ఎక్కడైనా కానవస్తాయా? అతడు యశస్వి, కరుణామయుడు, బ్రాహ్మణ హితకరుడు, చంద్రవంశకీర్తికరుడు, 
ఉపకారపరుడు. 


విశేషం: అలం: ఉదాత్తం. ఎత్తుగీతిలో ధీరోదాత్త నాయక లక్షణాలు పేర్కొనబడ్డాయి. సీసపద్య పాదాలలో ఉదాత్త నాయకులందరిలో 
(శ్రేష్టుడైన మహానాయకుడి లక్షణాలు చెప్పబడ్డాయి. ధీరుడంటే కష్టాలను సహించేవాడు. ఉదాత్తుడంటే తనను తాను పొగడుకొనని 
వాడు. దయామయుడు. హర్షశోకాదులచేత అభిభూతుడు కానివాడు. అంతేకాక గంభీరుడు, మహాసత్తుడు, దృఢవ్రతుడు, 
గూఢమానము కలవాడని లాక్షణికులు చెప్పారు. ఈ లక్షణాలన్నీ ఎత్తుగీతిలో ప్రస్తావించబడ్డాయి. ఈ లక్షణాలన్నీ ధర్మరాజు 
చరిత్రలో సంభవిల్లిన నాలుగు విలక్షణాంశాలలో ధ్వనించబడుతున్నాయి. దిగ్విజయం చేసి కూడా అజాతశత్రు వనిపించుకొన్న 
మహాసత్తుడు. రాజసూయం చేయటం వలన వచ్చే ఫలితాలను గురించి తెలిసి కూడా పితృతృప్తి కొరకు సాహసంతో చేసిన 
ధీరుడు. ధర్మాచరణం వలన కలిగే కష్టనిష్టురాలను ఎదురొడ్డి నిలిచిన గంభీరుడు. సత్యవ్రతాన్ని నిత్యంగా పాటించటం వలన 
ఎన్ని ఆపదలు వచ్చినా ఆ వ్రతాన్ని వీడని దృఢవ్రతుడు - ఆయా గుణాలలో అతడికంటె ఘనుడు మరొక్కడు లేడని అతడి 
జౌదాత్త్యాన్ని ఉదాత్తాలంకారంలో చెప్పటం సార్ధకం. (సంపా.) 


క. కలిమికి నొప్పగు నీంగియు, । బలిమికి. దొడవైన యట్టి బలంగమునై లో 
కులచిత్తములకు వ్రే(గగు । కొలంది మన న్గొంతి పెద్దకొడుకున కమరున్‌. 190 


ప్రతిపదార్థం: కలిమికిన్‌= సంపదకు; ఒప్పు+అగు= తగిన; ఈంగియున్‌= దానగుణమూ; బలిమికిన్‌= బలానికి; తొడవు+ఐన+ 
అట్టి= అలంకార ప్రాయమయిన; బల(గమున్‌+ఐ= పరివారం కలవాడై; లోకుల చిత్తములకున్‌= జనుల హృదయాలకు; (వ్రేం 
గు+అగు కొలందిన్‌= అబ్బురమైన (పట్టనంత) పరిమితిచేత; మనన్‌= (ప్రవర్తించటానికి; గొంతి పెద్దకొడుకునకున్‌= ధర్మరాజునకు; 
అమరున్‌= సాధ్యపడుతుంది. 


తాత్సర్యం: తనకున్న సంపదకు తగినట్టుగా దానం చేస్తూ, శౌర్యానికి తగ్గట్లు సహాయ సంపత్తులూ బలగమూ కలిగి 
లోకుల హృదయాలు పట్టనంతగా ఆనందం కలిగించే ప్రవర్తన కొనసాగించటం ఆ ధర్మరాజుకే చెల్లింది. 


విశేషం: ధనం దానం వలన ఫలిస్తుంది. శౌర్యం సహాయ సంపత్తులతో ప్రకాశిస్తుంది. ఆ రెండింటినీ సాధించిన రాజులు (ప్రజల 
హృదయాలను చూరగొంటారు. ధర్మరాజు అటువంటివారిలో అగ్రగణ్యుడు. (సంపా.) 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 251 


(ఈక 


ఎవ్వని వాకిట నిభమదపంకంబు । రాజభూషణ రజోరాజి నడంగు; 

నెవ్వని చారిత్ర మెల్ల లోకములకు । నొజ్జయై వినయంబు నొటిపు( గఅపు; 
నెవ్వని కడకంట నివ్వటిల్లెడు చూడి! మానిత సంపద లీనుచుండు; 
నెవ్వని గుణలత లేడు వారాసుల । కడపటి కొండపై. గలయంబ్రాంకు; 


తే. నతండు భూరిప్రతాప మహాప్రదీప । దూర విఘటిత గర్వాంధకారవైరి 
వీర కోటీరమణి ఘృణివేష్టితాంమఘ్రై । తలు(డు కేవల మర్తు కదే ధర్మసుతుండు! 191 


ప్రతిపదార్థం: ఇభమద పంకంబు= ఏనుగుల మదజలం వలన నేల తడిసి ఏర్పడిన బురద; ఎవ్వని వాకిటన్‌= ఎవరి వాకిటి 
ముందు; రాజభూషణ= రాజులయొక్క అలంకారాల రాపిడివలన రాలిన; రజోరాజిన్‌= దుమ్ము సముదాయంచేత; అడంగున్‌= 
అణగుతుందో; ఎల్లలోకములకున్‌= సమస్త లోకాలకు; ఎవ్వని చారిత్రము= ఎవని నడవడి; ఒజ్జ్ఞ+ఐ= గురుత్వం వహించి; 
వినయంబున్‌+ఒణుపున్‌= వినయంయొక్క పద్దతిని; కజపున్‌= నేర్పుతుందో; ఎవ్వని కడకంటన్‌= ఎవరి కనుకొనలలో; 
నివ్వటిల్లైెడుచూడ్కి= ప్రసరించే చూపు; మానితసంపదలు= అధిక సంపదలు; ఈనుచుండున్‌= కలిగిస్తూ ఉంటుందో; ఎవ్వని 
గుణలతలు= ఎవరి గుణాలనే తీగలు; ఏడువారాసుల= ఏడు సముద్రాల; కడపటికొండపైన్‌= చివరనున్న చక్రవాళ పర్వతంపై; 
కలయన్‌+(ప్రా(కున్‌= బాగా అల్టుకొంటుందో; అతండు= ఆయన; భూరిప్రతాప= గొప్ప పరాక్రమమనే; మహాప్రదీప= గొప్పదీపంచేత; 
దూరవిఘటిత= దూరంగా పారదోలబడిన; గర్వాంధకార= గర్వమనే చీకటి కల; వైరివీర= శత్రురాజుల; కోటీర= కిరీటాలలో; 
మణిఘృణి= రత్నకాంతులచేత; వేష్టిత= చుట్టబడిన; అం(ఘీతలు(డు= పాదాలు (అడుగులు) కలవాడు; ధర్మసుతు(డు= 
ధర్మజుడు; కేవల మర్ష్యుండ?= సామాన్య మానవుడా? (కాదని భావం). 


తాత్సర్యం: ఎవరి ముంగిట్లో మదపుటేనుగుల శరీరాలనుండి కారే మదజలధారలవలన ఏర్పడిన బురదను ఆయనను 
సేవించటానికి వచ్చే మహారాజుల అలంకారాల ఒరపిడివలన రాలిన ధూళి రాజిఅనే దుమ్ము అణచివేస్తుందో అట్టి 
ధర్మరాజు సామాన్య మానవుడా? ఎవరి ఉత్తమ (ప్రవర్తన లోకాల కన్నింటికీ ఆదర్భమై (గురువై) వినయ వర్తనానికి 
ఒరవడి పెట్టుతుందో అట్టి ధర్మరాజు సామాన్య మానవుడా? ఎవరి కటాక్ష వీక్షణం గొప్ప సంపదలను కలుగజేస్తుందో, 
అటువంటి ధర్మరాజు సామాన్య మానవుడా? ఎవరి సుగుణాలనే తీవెలు సప్తసము(ద్రాలు దాటి చక్రవాళ పర్వతం 
మీదకు కలయ(ప్రాకుతాయో అట్టి ధర్మరాజు సామాన్య నరుడా? ఎవరి మహాపరాక్రమమనే పెద్ద దీపం శత్రువుల 
గర్వమనే అంధకారాన్ని దూరంగా పారద్రోలుతుందో, ఎవరి పాదాలు శత్రువీరుల కిరీటాలలోని రత్నకాంతులతో 
సదా ఆవరింపబడి వెలిగిపోతూ ఉంటాయో అటువంటి ధర్మరాజు కేవలం మానవుడా? (కాడు-దివ్యమానవ సదృశుడని 
భావం.) 


విశేషం: అలం: ఉదాత్తం. రాజభూషణ రజోరాబిన్‌ అనే సమాసానికి రాజులు ధరించే అలంకారాల రాపిడి వలన ఏర్పడిన రత్నాల 
పొడి సమూహమని అర్థం. ఆ రాజులు మహారాజులు. వారు ఎన్నో అభరణాలు ధరిస్తారు. వారు ధర్మరాజును ఒకరి నొకరు 
తోసుకుంటూ రావటం వలన రాపిడికి లోనై నుగ్గునుగ్గై ధూళిగా అయి ఆ పంకాన్ని అణచివేస్తాయి. దీనివలన ఆ రాజులయొక్క 
మహత్త్యమూ, వారి అపరిమిత సంఖ్యా, వారి అభరణాల విరివీ, ధర్మరాజుదర్శనం కొరకు వారు పడే తహతహా ఇవన్నీ 
వ్యజ్యమానమౌతాయి. “ధర్మరాజు శాంతమూర్తి" అనే కీర్తి లోకంలో వ్యాప్తి చెందింది. అది అతడి వినయపద్దతి. ఆ పద్ధతికి 
ఆయనే ఆదర్శంగా లోకం చెప్పుకొంటుంది. అతడు చక్రవర్తి. అర్జులు అతడిని ఆశ్రయించినప్పుడు కడకంటితో చూస్తే చాలు, 


252 శ్రీమదాంధ్ర మహాభారతము 


అర్జులకు మహనీయసంపద లభిస్తుంది. అత డంతటి దయామయుడైన దాత. అతడి సుగుణాలు సప్త సముద్రాలు దాటి 
లోకాంతరాలకు వ్యాపించాయి. అతడి ప్రతాపానికి రాజులందరూ తలలు వంచారు. వారు అతడికి నమస్కారాలు చేస్తున్నప్పుడు 
వారి కిరీటమణికాంతులతో అతడి పాదాలు వెలిగిపోతుంటాయి. 'నా విష్ణుః పృథివీపతిః? అని న్యాయం, పృథివీపతు లెందరో తన 
పాదాలమీద పడి సేవించే ధర్మరాజు ఎవడు? అనే ప్రశ్న ఏర్పడుతుంది. అతడు కేవల మర్త్యుడు మాత్రం కాడు - అనే సమాధానం 
మాత్రం సత్యం. (సంపా.) 


ఉ. అట్టి మహాత్మ. డొక్కనికి నాశ్రితు(డై వెడకూడు( జీరయుం 

బెట్టంగ నిల్చి వాని మది ప్రీతికి నీడగువృత్తి( బేరునుం 

బుట్టును మాలి యిప్పు డిటు బ్రుంగుడుపాటున( బొంద. జూచి నా 

కెట్టు మనంబు వట్టు? ధృతి యెమ్మెయి( దూలక నిల్జుణ జిప్పుమా! 192 
ప్రతిపదార్థం: అట్టి మహాత్ముండు= ఆ విధమైన మహానుభావుడు (ధర్మజుడు); ఒక్కనికిన్‌= ఒక రాజునకు (అనామకునకు 
అనిధ్వని) అందుకే పేరు చెప్పలేదు; ఆశ్రితుండు+ఐ= ఆశ్రయించినవాడై; వెడకూడు= అల్పమైన భోజనం; చీరయున్‌+పెట్టం 
గన్‌= కట్టుబట్టలు ఇవ్వగా; నిల్చి= వాడివద్ద సేవకుడుగా కుదిరి; వానిమది (పీతికిన్‌= అతడి మనస్సుకు సంతోషం కలిగించటానికి; 
ఈడు+అగువృత్తిన్‌= తగినవర్తనం పాటిస్తూ; పేరునున్‌+పుట్టును మాలి= పేరూ, పుట్టుకా వదలి; ఇప్పుడు+ఇటు= ఇప్పు డిట్లా; 
(బ్రుంగుడుపాటునన్‌+పొందన్‌= మరుగున పడిపోవటం; చూచి; నాకున్‌; మనంబు+ఎట్టు+పట్టున్‌?= ఎట్టా మనస్కరిస్తుంది; 
ధృతి= ధైర్యం; ఏ+మెయిన్‌= ఏ విధంగా; తూలక నిల్బున్‌?= చలించదో; చెప్పుమా!= నీవే చెప్పుము. 


తాత్సర్యం: ఆ విధమైన మహితాత్ముడైన ధర్మజుడు సాధారణ వ్యక్తివలె ఒక రాజు వద్ద కూడూ అల్పమైన గుడ్డ 
కొరకు పరిచర్యలు చేయటం, పేరూ, వంశ(ప్రతిష్టా, కులగారవం వదలి గోప్యంగా ఉండిపోవటం చూస్తే ధైర్యం చలించి, 
మనస్సు వికలమౌతున్నది. నాకు మిక్కిలి దుఃఖం కలుగుతున్నది. 


విశేషం: రోజులు బాగా లేనపుడు తలవంచక తప్పదని ఈ కథ చెప్పుతున్నది. 


ఉ. నీ వలమూపులావు మును నేల వహించిన నాగకూర్మ గో 

త్రావనిభృద్దిశాకరుల కారయ నూఅటపట్టు గాదె? సం 

భావన భూజనంబులకు( బండువు గాదె? మహోగ్ర కోప రే 

ఖావిభవంబు వైరులకు( గాలము చేరువ గాదె పావనీ! 193 
ప్రతిపదార్థం: పావనీ!= పవనపుత్రుడవైన ఓ భీమా!; ఆరయన్‌= పరిశీలించగా; నీ వలమూపులావు= నీ కుడిభుజబలం; మును= 
పూర్వం; నేలన్‌+వహించిన= భూభారాన్ని మోసిన; నాగ, కూర్మ, గోత్ర+అవనిభృత్‌= ఆదిశేషువు, తాబేలు, కులపర్వతాలకు; 
దిశాకరులకు= దిగ్గజాలకు; ఊఅటపట్టు+కాదె= ఊరటకు స్థానం కాదా?; సంభావన= నీవు గౌరవించటం; భూజనంబులకున్‌= 
లోకులకు; పండువు కాదె?= పండుగ కాదా?; మహా+ఉ(గ్రకోపరేఖావిభవంబు= మిక్కిలి భయాన్ని కొలిపే స్రీకోప పరిపూర్ణత 
అనెడి సంపద; వైరులకున్‌= శత్రువులకు; కాలము చేరువు+అకాదె= కాలం మూడటమేకదా! 


తాత్పర్యం: ఓ భీమసేనా! నీ కుడిభుజపు బలపరాక్రమం చూచి ఇంతకుముందు భూభారం మోపిన ఆదిశేషువు, 
ఆదికూర్మం, ఏడుకులపర్వతాలూ, ఎనిమిదిదిగ్గజాలూ ఊరటపొందాయి. నీవు గౌరవంగా చూడటం లోకానికి పండుగ 
జొతుంది. నీవు కోపంతో మహోగ్రమైన స్వరూపాన్ని వహిస్తే శత్రువులకు కాలం మూడినట్టేకదా! 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 253 
విశేషం: అలం: అతిశయోక్తి. ఇక్కడ భూభారాన్ని ఆదిశేషుడు మోస్తూ ఉండటమనే పురాణగాథ ప్రస్తావించబడింది. అట్లాగే 
దశావతారాలలో ఒకటైన కూర్మావతారరూపంలో శ్రీవిష్ణువు భూ భారాన్ని మోశాడని గాథ. భూమిని సప్తకుల పర్వతాలూ, ఎనిమిది 
దిక్కులలో అష్టదిగ్గజాలూ మోస్తాయని ప్రతీతి. ఇక్కడ ఆ పురాణ గాథలు ఆధారంగా (ద్రౌపది భీముడి భుజబలాన్ని (ప్రశంసిస్తున్నది. 
పొగడ్తలకు లొంగనివాడు లేడు. అందులో భీముడూ ఒక భాగమే. 


తే. బక హిడింబ కిమ్మీరుల బాహుబలము । నా జరాసంధు నుగ్రదర్పాతిశయము 

లోకభీకరములు విజయాకరములు । నైన నీ కరములకు లోనయ్యెం గాదె! 194 
ప్రతిపదార్థం: బక= బకాసురుడియొక్క; హిడింబ= హిడింబాసురుడియొక్క; కిమ్మీరుల= కిమ్మీరుడియొక్క; బాహుబలమున్‌= 
భుజశక్తి; ఆ జరాసంధు= జరాసంధుడియొక్క; ఉ(గ్రదర్ప+అతిశయము= భయంకరమైన గర్వాధిక్యమూ; లోకభీకరములు= 


జనానికి భయాన్ని కలిగించేవి; విజయ+ఆకరములున్‌= జయాన్ని చేకూర్చేవి; ఐన; నీ కరములకున్‌= నీ చేతులకు; లోనయ్యెన్‌+ 
కాదె!= లోకువయినవికదా! 


తాత్సర్యం: లోకాలకు భయాన్నీ, విజయాలనూ కలిగించే నీ చేతులకు బక, హిడింబ, కిమ్మీరుల బాహుబలాలు, 
జరాసంధాదుల భయంకర గర్వాతిశయాలు లొంగిపోయాయి కదా! 


విశేషం: భీముడు తన చేతి మీదుగా బకాసురుడిని చంపాడు. హిడింబుడిని మట్టుపెట్టాడు. కిమ్మీరుడిని అంతమొందించాడు. 
జరాసంధుడిని చీల్చి వేశాడు. ఇవి అన్నీ ఆయన భుజ పరా[క్రమానికి సాక్షులు. వాటిని వరుసగా గుర్తు చేసింది ద్రౌపది. 


ఆ. అట్టి నీవు వంటకట్టియలకు లావు । సూపుచుండ నెపుడు. జూచి చూచి 
వగతు; నదియు.గాక తగవేది యమ్మత్స్య । మేదినీశ్వరు(డు వినోదములకు 195 
ప్రతిపదార్థం: అట్టి నీవు= అంతటి బలసంపన్నుడవైన నీవు; వంటకట్టియలకున్‌= వంటకట్టెల కొరకు; లావు+చూపుచున్‌+ఉండన్‌= 


బలప్రయోగం చేస్తుంటే; ఎపుడున్‌+చూచిచూచి, వగతున్‌= నిత్యం పెక్కుసార్డ్టు చూస్తూ ఎంతో బాధపడుతుంటాను; అదియున్‌+కాక= 
అంతేకాక; తగవు+ఏది= న్యాయం తప్పి; ఆ మత్స్యమేదినీ+ ఈ శృరు(డు= ఆ విరాటరాజు; వినోదములకున్‌= ఆహ్లాదం కొరకు. 


తాత్సర్యం: అంతటి బలసమన్వితుడవైన నీవు నీ భుజబలాన్ని వంటకట్టెలు విరచటానికి వినియోగించటం నిత్యం 
చూచి దుఃఖపడుతూ ఉంటాను. అంతేకాక. ధర్మం తప్పి, ఆ విరాటరాజు తన వినోదాల కొరకు. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


విశేషం: వలలుడు బలం కలవాడు కాబట్టి అతడిని ఇతరమృగాలపైకి మల్టురపైకి పంపుతాడు విరాటుడు. అది హింసాత్మక 
చర్య అని (ద్రౌపది గర్జిస్తున్నది. 
మ. మహిషవ్యామఘ్ర గజాది సత్త్వ చయమున్‌, మల్లవ్రజంబుం గృపా 

రహితుండై యెదు రొడ్డుచున్‌ వరుస బోరంజూచు నిన్నెప్పుడున్‌; 

మహనీయంబగు నీ శరీరము జగన్మాన్యంబు; నీచక్రియా 

విహితం బైన కుజీవనంబు విధి గావించెం గటా దీనికిన్‌'. 196 


254 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: కృపారహితుండు+ఐ= (విరటుడు) దయమాలి; మహిష= దున్నపోతులు; వ్యాఘ్ర= పెద్దపులులు; గజ+ఆది= 
ఏనుగులు మొదలైన; సత్తచయమున్‌= జంతువుల సముదాయమునూ; మల్లవ్రజంబున్‌= జెట్టీల గుంపునూ; ఎదురు+ఒడ్డుచున్‌= 
నీకు ఎదురుగా నిలబెడుతూ; వరుసన్‌= వరుసగా; పోరన్‌= నీవు వారలతోపోరాటం చేస్తూ ఉండగా; ఎప్పుడున్‌+నిన్నున్‌= ఎప్పుడూ 
నిన్ను; చూచున్‌= (వినోదంగా) చూస్తూ ఉంటాడు; మహనీయంబు+అగు= గొప్పదైన; నీ శరీరము= నీ మేను; జగత్‌+మాన్యంబు= 
లోకం ప్రశంసించదగింది; విధి= దైవం; నీచక్రియా విహితంబు+ఐన= నీచమైన పనులు చేయటానికి అనువయిన; కుజీవనంబున్‌= 
చెడు (ప్రవృత్తిని; దీనికిన్‌= నీదేహానికి; కావించెన్‌+కటా!= ఏర్పరచాడు కదా! 


తాత్సర్యం: (విరాటుడు) దున్నపోతులు, పెద్దపులులు, ఏనుగులు మొదలైన జంతువులతోను, జెట్టీలతోను నిరయగా 
పోటీలు పెట్టి నీచేత ఎదుర్కొనేటట్లు చేసి ఆడిస్తుంటాడు. లోకులు మెచ్చుకొనే నీ శరీరం ఇట్లా నీచపుపనులకు తలొగ్గటం 
విధి కావించిన దుష్కియ కాక మరేమిటి? 


విశేషం: రాజుల వినోదాలు రకరకాలు. కొందరు జూదమాడుతారు. విరాటుడు ధర్మరాజుతో ఆడేవాడు. మరికొందరు నాట్యం 
చూస్తారు. అర్జునుడు ఆ విద్య చూపేవాడు. మల్టురతోను, క్రూరమృగాలతోను బలాఢ్యులకు పోటీలు పెట్టి రాజులు వినోదించేవారు. 
విరాటుడు వలలుడిని అందుకు వినియోగించుకొనటం విధి వైపరీత్యం. (ద్రౌపది బాధ ఇదే. అయితే, భీముడి చేత అటువంటి 
వినోదాలు చేయించవచ్చునని సూచించింది ధర్మరాజే. అజ్ఞాతవాస వ్రతకాలంలో అతడు శరీర వ్యాయామంలో వెనుకపడకుండా 
ఉండటానికి ధర్మజుడి పన్నాగ మది. ఆ రహస్యం తెలియని (ద్రౌపది బాధపడడంలో ఆశ్చర్యం లేదు. 


వ. అనిమణియు నిట్లనియె 'వివేకహీనుండగు విరాటుండు నిన్నుంబోరించునప్పుడు నిజాంతఃపురకాంతలకు 
వినోదంబు సేయ వారల రావించిన నేనును సుదేష్టతో నరుగుదెంచి చూచుచుండుదు; నయ్యవసరంబున. 
197 
ప్రతిపదార్థం: వివేకహీనుండు+అగు= తెలివిలేనివాడైన; విరాటుండు; నిన్నున్‌+పోరించునప్పుడు= నీచేత యుద్దం చేయించేటప్పుడు; 
నిజ+అంతఃపురకాంతలకున్‌= తన అంతఃపురస్తీలకు; వినోదంబు+చేయన్‌= ఆహ్లాదం కలిగించటానికి; వారలన్‌= వారిని; 
రావించినన్‌= రప్పించగా; నేనును; సుదేష్లతో; అరుగుదెంచి= వచ్చి; చూచుచుండుదున్‌= చూస్తూ ఉంటాను; ఆ+అవసరంబునన్‌= 
ఆ సమయంలో. 
తాత్సర్యం: తెలివిమాలినవాడైన ఆ విరాటుడు నీచేత జంతువులతో పోరాడింపచే సేటప్పుడు అంతఃపురకాంతలను 
కూడా వినోదం కొరకు పిలిపించేవాడు. సుదేష్టాదులతో పాటు నేనూ వచ్చి నిన్ను చూస్తూ ఉండే దానిని. ఆ సమయంలో. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: వివేకహీనుడని విరాటరాజును పేర్కొనటం సాభిప్రాయం. ఆనాడు మల్లయుద్దాలు అంతఃపుర'స్రీలకు వినోదాన్ని 
కలిగించటానికి కూడా ఏర్పాటు చేసేవారు. 


క. భరమున నీ పోరడు నెడ(। బరమ విషాదంబు, నీవు బలిమి మెజసి యు 
ద్దురవృత్తి జయము గొనినం । బరితోషము( బొందు నన్ను భావించి మదిన్‌. 198 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 255 
ప్రతిపదార్థం: భరమునన్‌= కష్టంతో; నీ పోరెడు+ఎడన్‌= నీవు పోరాడే సమయంలో; పరమవిషాదంబు= అధిక దుఃఖాన్నీ; నీవు 
బలిమి మెజసి= నీవు పరాక్రమం అతిశయించగా; ఉద్దుర వృత్తిన్‌= దృఢమైన (ప్రవర్తనతో; జయము+కొనినన్‌= విజయం సాధిస్తే; 
పరితోషమున్‌+పొందు= సంతోషించే; నన్నున్‌= నన్ను (ద్రౌపదిని); భావించి= తలంచి; మదిన్‌= మనస్సులో. 


తాత్సర్యం: ఓ భీమసేనా! నీవు మల్లయుద్దాలలో కష్టపడుతున్నప్పుడు నేను పొందే దుఃఖాన్నీ, నీవు బలాన్ని ప్రాఢంగా 
ప్రదర్శించి జయం సాధించినపుడు నేను పొందే సంతోషాన్నీ గమనించి, నన్ను గురించి ఆలోచిస్తూ మనస్సులో. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: భర్తపడుతున్న ఆవేదననూ, ఆవేశాన్నీ చూచి దుఃఖాన్నీ, హర్షాన్నీ పొందటం (స్త్రీలకు సహజం. అవి ఇతరులకు తెలిసిపోయేవి. 
వ. ఊహించి సుదేష్టయు( దత్వరిజనంబులుం దమలోన. 199 
ప్రతిపదార్థం: ఊహించి= ఊహచేసి; సుదేష్టయున్‌; తత్‌+పరిజనంబులున్‌= అక్కడి పరిచారికలు కూడా; తమలోనన్‌= తమలో తాము. 
తాత్పర్యం: అట్లా ఊహచేసి సుదేష్టా, అక్కడి పరిజనాలూ తమలో తాము. (తరువాతి పద్యంతో సమన్వయం). 
క. “వలలుని దెస మాలినిచూ । డ్కుల తెజిం గెడపొందుం దెలిపెడుం గంటిరె! వీ 

రలు వచ్చిన సమయంబును । దలంపంగ నొక్కటియ యివ్విధం బెట్లొక్కో! 200 


ప్రతిపదార్థం: వలలునిదెసన్‌= భీముడివైపు; మాలినిచూడ్కు= సైరంధ్రి చూపులయొక్క; తెజంగు= పద్దతి; ఎడపొందున్‌+తెలిపెడున్‌= 
(ప్రేమను (ప్రకటిస్తున్నాయి; కంటిరె?= చూచారా?; వీరలు= వీరిద్దరు (భీముడు-(ద్రౌపది); వచ్చిన సమయంబును= కొలువులోకి 
వచ్చినవేళ; తలంపంగన్‌+ఒక్కటియ= ఆలోచిస్తే ఒకటే; ఈ+విధంబు+ఎట్ట్లొక్కో!= ఇది ఎట్టా జరిగిందో గదా! 


తాత్సర్యం: “ఈ వలలుడిని సైరంధ్రి చూచే చూపుల తీరు మనసు కలిసిన జాడ తెలియజేసేదిగా ఉన్నది. మనకొలువులోకి 
వీరిద్దరూ ఒకే సమయంలో రావటం కూడా జరిగింది. ఈ తీ రేమిటో ఆశ్చర్యంగా ఉన్నది. 
వ. అనుచుం గలదు లేదని పెక్కువిధంబులం దలపోసి గుజగుజలు పోవుచుండుదు రట్టియెడ. 201 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని అంటూ; కలదు, లేదు+అని= ఉందీ, లేదు అని; పెక్కువిధంబులన్‌= అనేక రకాలుగా; తలపోసి= 
ఆలోచించి; గుజగుజలు పోవుచుండుదురు= గుసగుసలు ఆడుతుంటారు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: అని అంటూ తల కొక రకంగా ఆలోచిస్తూ, జౌను కాదని వాదించుకొంటూ, గుసగుసలాడుకొంటూ 
ఉంటారు. అప్పుడు. 


తే.  మరగి నీమూర్తిపై( గన్ను మనము దగిలి। యుండ నేమటియుండి యొక్కొక్కమాటు 
తలంచికొని వారిదెస మది నిలుపు నప్పు । డెటు(గనగు వారు నా తెటి( గెటుగుటెల్ల. 202 


= 


లగ్నమై ఉండగా; ఏమజీ+ఉండి= మైమరచి ఉండి; ఒక్కొక్కమాటు= ఒక్కొక్కసారి; తలంచికొని= ఆలోచించి; వారిదెసన్‌= 


ప్రతిపదార్థం: నీమూర్తిపైన్‌= నీ ఆకారంపై; మరగి= ఆసక్తికలిగి; కన్నున్‌= చూపూ; మనమున్‌= మనస్సూ; తగిలి+ఉండన్‌= 


256 శ్రీమదాంధ్ర మహాభారతము 
పరిచారికలవైపు; మది నిలుపునప్పుడు= చూపు త్రిప్పి నపుడు; వారు= పరిచారికలు; నా తెజంగు+ఎయింగుట+ఎల్లన్‌= నా (ప్రవర్తన 
అంతా గమనించటం; ఎణు(గన్‌+అగున్‌= తెలుస్తుంది. 


తాత్పర్యం: నా చూపులూ, మనస్సూ నీమీద ఆసక్తితో లగ్నమై ఉండగా ఒడలు మరచి ఉండేదానిని. మధ్య మధ్య 
ఒక్కొక్కసారి నా స్థితిని నేను తలచుకొంటూ వారివైపు చూచేదానిని. అప్పుడు వారు నన్ను గమనిస్తున్న తీరును 
తెలిసికొనేదానిని. 


నిశేషం: అ(ప్రయత్నంగా భీముడి ఆకారాన్ని అనురాగపూరిత నయనాలతో (ద్రౌపది చూడటం స్వభావం. ప్రేమలో పడ్డవారికి 
ఎదుటివారు తమను గమనిస్తారని అనుకోరు. లోక సహజమైన భావాన్ని కవి ఇట్లా ఎత్తి చూపాడు. 


వ. కావున మదీయ పరిభవాతిరేకంబునకు నీ వుద్రేకించిన జనంబులు మనల భేదింతురు; నీకుం బోలిన భంగి 
రహస్యభంగంబు గాకుండ నరిభంగంబు సేయు మని వెండియు. 203 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; మదీయ పరిభవ+అతిరేకంబునకున్‌= నాకు కలిగిన అవమానాతిశయానికి; నీవు+ఉద్రేకించినన్‌= 
నీవు విజృంభిస్తే; జనంబులు= లోకులు; మనలన్‌ భేదింతురు= మనలను సులభంగా గుర్తు పట్టివేస్తారు. నీకున్‌+పోలినభంగిన్‌= 
నీకు అనువైన విధంగా; రహస్య భంగంబు+కాకుండన్‌= అజ్ఞాతవాస సమయం బయటపడకుండా; అరిభంగంబు= శత్రువును 
చంపటం; చేయుము= చేయుము; అని= అని చెప్పి; వెండియున్‌= మరల. 


తాత్సర్యం: నేను పొందిన అవమానభారానికి కోపపడి నీవు నిజంగా విక్రమిస్తే లోకులు మనలను ఇట్టే పోల్చుకొనగలరు. 
కాబట్టి, నీ కనువైనవిధంగా మన రహస్యవర్తనం బయటపడకుండా, శత్రువును చంపాలి” అని ద్రౌపది చెప్పి ఇంకా. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


సీ. తొడరిన హరునైన దోర్టలంబున( దన్ను । మిగులంగనీండను మేటి మాట, 
యమరేంద్రు నర్జాసనమునకు నైన న । ర్లుం డెంతయును నను రూఢిమాట, 
జము నిల్లు సొచ్చిన జంతువు నైనను । గాచు నెమ్మెయి నను రాచమాట, 
తనుం గోరి యూర్వశి దాన వచ్చిన నైన । లోలుండు గాండను మేలిమాట. 


తే. శౌర్యవైభవ ప్రాభవ శౌచములకు । నొరులకైన( గైవారమై యుల్లసిల్లు 
నొక్కరుని కివి యెల్లను నిక్కమట్టె ! : యెందు గలుగునె యర్షును నీడువాండు ? 204 


ప్రతిపదార్థం: తొడరిన= ఎదుర్కొనిన; హరున్‌+ఐనన్‌= శివుడినైనా; దోస్‌+బలంబునన్‌= భుజశక్తితో; తన్నున్‌ మిగులంగన్‌+ 
ఈండు= తనను మించిపోనీడు; అను మేటిమాట= అనే గొప్పమాట; అమరేంద్రు+అర్హ+ఆసనమునకున్‌+ఐనన్‌= ఇంద్రుడి 
సగం సింహాసనానికైనా; ఎంతయునున్‌= ఎంతైనా; అర్హుండు= సమర్దుడు; అను రూఢిమాట= అనే గట్టిమాట; జము+ఇల్టు= 
యమలోకం; చొచ్చినజంతువున్‌+ఐనను= (ప్రవేశించిన పశువునైనా; ఏ+మెయిన్‌+కాచున్‌= ఎట్లాగైనా కాపాడుతాడు; అను రాచమాట= 
అనే పౌరుషపు మాట; ఊర్వశి= ఊర్వశి; తనున్‌+కోరి= తనను వరించి; తాన్‌+అవచ్చినన్‌+ఐనన్‌= తనంతట తానే వచ్చినా; 
లోలుండు+కాండు= లోబడడు; అను మేలిమాట= అనే మంచిమాట; శౌర్య= పరాక్రమానికి; వైభవ= ఐశ్వర్యానికి; ప్రాభవ= 
ప్రభుత్వానికి; శౌచములకున్‌= శుచిత్వానికి; ఒరులకైనన్‌= ఇతరులకైనా; కైవారము+ఐ= పొగడదగినదై; ఉల్లసిల్టున్‌= (అర్జునుడు) 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 257 
(ప్రకాశిస్తుంటాడు; ఒక్కరునికిన్‌= అలా (ప్రకాశించటం (అర్జునుడు తప్పు) మరో వ్యక్తి యెడల; ఒక్కరునికిన్‌= ఇవి+ఎల్లను= ఇవి 
అన్నీ; నిక్కము+అట్టె!= నిజాలౌతాయా!; అర్జ్హును+ఈడువాండు= అర్జునుడితో సమానుడు; ఎందున్‌+కలుగునె?= ఎక్కడైనా 


ఉంటాడా? 


తాత్పర్యం: పరమేశ్వరుడే ఎదిరించినా అతడిని భుజబలంలో తనను మించనీయడు అనే గొప్ప కీర్తీ ఇంద్రుడి సగం 
గద్దె మీద కూర్చుండ గలిగిన అర్హత ఎంతైనా కలవాడు అనే గట్టి కీర్తీ, యమలోకంలో ప్రవేశించిన జంతువునైనా ఏదో 
విధంగా రక్షించగలడనే పౌరుషపు కీర్తీ, ఊర్వశి తనను కోరి తనంతట తాను వచ్చినా (ప్రీలోలుడు కాని ఉత్తమ కీర్తీ 
వరుసగా తన పరాక్రమానికీ, వైభవానికీ, మహిమకూ, నిర్మల వర్తనానికీ సాక్షులై శత్రువులచేత కూడా పొగడ్తలు 
పొందగలగటం ఒక్కరికి మాత్రమే చెల్లింది. ఆ ఒక్కడు ఆ అర్జునుడు. అతడితో దృీటెనవాడు మరొకడు లేడు. ఇది 
సత్యం. 


విశేషం: అలం: ఉదాత్తం, యథాసంఖ్యం. పాశుపతా(స్త సంపాదన ఘట్టంలో పరమేశ్వరుడితో దీటైనవాడని అనిపించుకొనటం 
అర్జునుడి పరా(క్రమానికి ఒక ప్రశంసాప(త్రం. ఇట్లాగే మిగిలిన సీసపద్య పాదాలను వైభవ, (ప్రాభవ, శౌచాలనే గుణాలకు 
అన్వయించుకొనాలి. మాట అనే పదానికి పలుకు, కీర్తి అపకీర్తి సంభాషణ, రూఢి మొదలైన అర్థాలున్నాయి. తిక్కన ఈ 
పద్యంలో కీర్తి అనే అర్థంలో ప్రయోగించాడు. మేటి మాట- అంటే అంతకంటె మించి చెప్పదగిన మాట (కీర్తి లేదని భావం. 
రూఢిమాట- అంటే లోకంలో బాగా స్థిరపడిన మాట (కీర్తి) అని అర్థం. రాచమాట- అంటే గర్వంగా చెప్పుకొనే మాట (కీర్తి) అని 
తాత్పర్యం. మేలిమాట- అంటే అంతకు మించి చెప్పలేని మంచిమాట (నిష్కల్మషమైన కీర్తి) అని భావం. కైవారం రాజగుణకీర్తనకు 
సంబంధించిన స్తుతి. అర్జునుడు నాలుగు గుణాలలో సాటిలేని మేటికీర్తిని పొందాడు. అట్లా పొందినవాడు సమకాలీన భారతంలో 
మరొకడు లేడు. అట్టి ఉదాత్తుడి వర్తనం ఉదాత్తాలంకార శోభితం కావటం సార్థకం. (సంపా.) 


పాశుపతా(స్త గాథ, ఇంద్రసింహాసనం ఎక్కటం, గో సంరక్షణ, ఊర్వశీ పరాభవం, అర్జునుడి బలపరా(క్రమాలకు నిదర్శనాలు. 
కడచిన భారతకథలో ఇవి వచ్చాయి. వాటిని గమనించగలరు. 


క. ఆ పార్టుండు భరతాన్వయ । దీపకు. డమరేంద్ర సుతుండు తేజోనిధి వి 
ద్యాపారగుండు వినుత । వ్యాపారుం డాపదలకు నగ్గం బయ్యెన్‌. 205 


ప్రతిపదార్థం: ఆ పార్టుడు= ఆ అర్జునుడు; భరత+అన్వయదీపకు(డు= భరతవంశాన్ని (ప్రకాశింపజేసిన వాడు; అమర+ఇం(ద్ర 
సుతుండు= దేవేంద్రుడి కుమారుడు; తేజస్‌+నిధి= పరాక్రమానికి ఆటపట్టు; విద్యాపారగుండు= విద్యలను పారం ముట్టేటట్టు 
పూర్తిగా నేర్చినవాడు; వినుత వ్యాపారుండు= పేరెన్నికగన్న పనులు చేసేవాడు; ఆపదలకున్‌+అగ్గంబు+అయ్యెన్‌= కష్టాలపాలయ్యాడు. 


తాత్సర్యం: ఆ అర్జునుడు భరతవంశానికే పేరు తెచ్చినవాడు, దేవేంద్రుడి కుమారుడు, పరాక్రమశాలి, అ(స్తశస్త 
విద్యానిధి, (ప్రశంసించదగిన ఆచరణ కలవాడు అయిన ఆ ఘనుడు ఈనాడు ఆపదలకు గురి అయ్యాడు. 


విశేషం: బలహీనుడు కష్టాలకు లోనుకావటం సహజం. భుజబలపరా(క్రమం కలిగిన అర్జునుడి అంతటివాడు అన్న మాటకు 

కట్లుపడి, అజాతవానానికి సిదపడి, బృహన్నలా రూపంలో ఆడవాళ్ళతో కలసి మెలిసి నాట్యాచార్యుడుగా (ప్రవర్తించటం ద్రౌపది 
(5) Sy ఠా మా 

మనస్సుకు కష్టం కలిగించింది. విధి బలీయం. ఎంతటివారైనా విధికి తలొగ్గొక తప్పదు. ఈ విధంగా (ద్రౌపది ఇక్కడ అర్జునుడి 

గుణగానం చేసింది. 


258 శ్రీమదాంధ్ర మహాభారతము 
చ. అరయ నతండు మానధను. డక్కట రంగమునందు నిల్చి సుం 
దరులకు నాట సూపెడు విధం బతిదీనము; దాని. జూచి యే. 
బురపుర( బొక్కుదుం; గడుపుం బ్రోచికొనన్‌ లఘువృత్తి కిమ్మెయిం 
జొరనగువాండె దేవపతిసూనుండు? దైవము చేంత సూచితే? 206 


ప్రతిపదార్థం: అక్కట!= జౌరా!; మానధనుండు= అభిమానమే ధనంగా కలవాడైన; అతండు= ఆ అర్జునుడు; రంగమునందున్‌ 
నిల్చి= నాట్యరంగంమీద నిలబడి; సుందరులకున్‌= స్రీలకు; ఆట+చూపెడువిధంబు= నాట్యం చేసిచూపే తీరు; అరయన్‌= 
ఆలోచించగా; అతిదీనము= కడు జాలి కలిగించేది; దానిన్‌+చూచి= అది చూచి; ఏన్‌= నేను-(ద్రౌపది); పురపురన్‌ పొక్కుదున్‌= 
లోలోపల మిగుల దుఃఖిస్తాను; దేవపతిసూను(డు= ఇంద్రుడి కుమారుడు; కడుపున్‌+(ప్రోచికొనన్‌= ఆకలి తీర్చుకొనటానికి; 
ఈ+మెయిన్‌= ఈ విధంగా; లఘువృత్తికిన్‌= నీచపు పనికి; చొరన్‌+అగువాండె?= పాల్పడదగినవాడా?; దైవము చేత= భగవంతుడి 
చేష్ట చూచితే?= చూచావా? 


తాత్సర్యం: అటువంటి అభిమానధనుడైన అర్జునుడు నాట్యరంగంలో నిలబడి రాచకన్నెలకు నాట్యం నేర్పవలసి 
వచ్చిన ఆ స్థితి ఎంతో దయనీయం. జాలి కలిగిస్తున్నది. దానిని చూచి నేను లోలోన దుఃఖంతో కుమిలిపోతూ ఉంటాను. 
దేవేంద్రుడి కుమారుడైన అర్జునుడు కడుపు నింపుకొనటానికి ఇంతటి నీచవృత్తికి పాల్పడటమా? విధి చేసే వింత 
చేష్టలు చూచావా? 


విశేషం: ఊర్వశి శాపంవలన అర్జునుడికి ఈ స్థితి ఏర్పడింది. అది అతడికి అజ్ఞాతవాస సమయంలో బృహన్నలగా ఉండటానికి 
ఉపకరించింది. 


చ.  'మగలకు మేటియైన బలమర్దననందను. బేడి. జేయంగాం 
దగునె విధాత నీకు? నని దైవము దూటుదు, నోర్వరాని నె 
వ్వగ తలకొన్న నెంతయును వందుదు, నిద్దురవస్థ యెన్నండో 
తెగుటని సంతతంబును మదిం దలపోయుదు నేమి సేయుదున్‌? 207 


ప్రతిపదార్థం: విధాత!= ఓ బ్రహ్మదేవా!; మగలకున్‌= పురుషులకు; మేటి+ఐన= శ్రేష్టుడైన; బలమర్హన నందనున్‌= ఇంద్రుడి 
కుమారుడైన అర్జునుడిని; పేడిన్‌*చేయంగాన్‌= నపుంసకుడిని చేయగా; నీకున్‌; తగునె?= న్యాయమా?; అని దైవమున్‌ దూణుదున్‌= 
అని విధిని నిందిన్తాను; ఓర్వరాని= భరించరాని; నెజ+వగ తలకొన్నన్‌= అధిక దుఃఖం కలుగగా; ఎంతయును= ఎంతైనా; 
వందుదున్‌= చింతిస్తాను; ఈ+దురవస్థ= ఈ కష్టం; ఎన్నండో తెగుట+అని= ఎప్పుడు తొలగిపోతుందా? అని; సంతతంబును= 
ఎల్లప్పుడూ; మదిన్‌+తలపోయుదున్‌= మనసులో ఆలోచిస్తాను; ఏమి చేయుదున్‌?= ఇంతకంటె చేయగలిగింది ఏముంది? 


తాత్సర్యం: 'ఓ బ్రహ్మదేవా! అంతటి ఇంద్రకుమారుడిని పేడివాడిగా చేసి ఆడిస్తున్న నీ చేష్టలు దూషితా'లని ఆ 
భగవంతుడిని నిందిస్తాను, భరించరాని దుఃఖం నన్ను ఆక్రమిస్తుంది. ఈ కష్టాలు ఎన్నడు గట్టెక్కుతాయా? అని 
ఆలోచిస్తాను. ఐనా చేసేది ఏముంది? 


నిశీషం: ఎంతటి బలవంతుడికైనా విధిని తప్పించుకొనటం సాధ్యం కాదు. పరా(క్రమంచేత పరమశివుడి పాశుపతా(స్తాన్ని ప్రసాదంగా 
పొందిన బలవంతుడైన అర్హునుడు బృహన్నలా రూపం దాల్చడం విచిత్రం. అజ్ఞాతవాస సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క 
త జ Sy 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 259 
రూపం దాల్ఫాలనుకొన్నారు. ఊర్వశి శాపం గుర్తుకు వచ్చింది అర్జునుడికి. అది అర్జునుడికి వరంగా మారింది. అది ఇంద్రు 
డిచ్చిన వరం(ప్రభావం. 


సీ తనయ ప్పెదురంగన్న దగిలి యెవ్వరికైన । మలంగి క్రమ్మటి( జూడవలయువా(డు, 
తన వర్తనము విన్న మునిజనంబులకైన | నలవరించికొనంగవలయువాండు, 
తన బంటుతన మాజి. గనిన మార్తురకైన । బలుమాటు నగ్గింపవలయువాండు, 
తన వితరణ కేళి వినిన గల్పకతరు । వులకైనం దలయూ(పవలయువాడు. 


తే. నకులు(డొరులకు నశ్వశిక్షకుండుగా6గ । నగునె యాతని దుస్ట్రితి యనుదినంబు( 
గాంచి కన్నీ రడంచుచు( గడవరాని । దైవఘటనకు నొత్తు. జిత్తంబులోన. 208 


ప్రతిపదార్థం: తన+ఒప్పు= తన అందాన్ని; ఎదురన్‌+కన్నన్‌= ఎదుటపడి చూస్తే; తగిలి= ఆసక్తితో; ఎవ్వరికిన్‌+ఐనన్‌= 
ఎటువంటివారికైనా; మలంగి= తిరిగి మరలా; (క్రమ్మణన్‌= మరొకమారు; చూడన్‌+వలయువా(డు= చూడాలనిపించేవాడు; తన 
వర్తనము= తన నడవడి; విన్న= వినిన; మునిజనంబులకున్‌+ఐనన్‌= మునులకైనా; అలవరించికొనంగన్‌+వలయువా(డు= అలవాటు 
చేసికొనవలెనని+అనిపింపచేసేవాడు; తన బంటుతనము= తన శూరత్వాన్ని; ఆజిన్‌+కనినన్‌= యుద్దంలో చూస్తే; మార్తురకున్‌+ 
ఐనన్‌= శత్రువులకైనా; పలుమాణు= పెక్కుసార్లు; అగ్గింపన్‌+వలయువా(డు= మెచ్చుకొనదగినవాడు; తన వితరణ+కేళి= తన 
దానగుణవిలాసాన్ని; వినినన్‌= విన్నటైతే; కల్పకతరువులకున్‌+ఐనన్‌= కల్పవృక్షాలకైనా, తల+ఊం(పన్‌+వలయువా(డు= తలవూపి 
మెచ్చుకొన తగినవాడు; ఒరులకున్‌= ఇతరులకు; అశ్వశిక్షకుండు= గు[ర్రాలకు శిక్షణనిచ్చే కాపరిగా; నకులు(డు= నకులుడు; 
కాంగన్‌+అగునె?= కావటం న్యాయమా?; ఆతని దున్‌+స్థితి= నకులుడి కష్టపరిస్థితి; అనుదినంబున్‌+కాంచి= రోజూ చూచి; 
కన్నీరు+అడంచుచున్‌= కన్నీళ్ళు [క్రుక్కుకొంటూ; కడవన్‌+రాని= దాటరాని; దైవఘటనకున్‌= విధిచేష్టలకు; చిత్తంబులోనన్‌= 
మనస్సులో; నొత్తున్‌= బాధపడతాను. 


తాత్సర్యం: తన అందాన్ని ఎదుటబడి చూస్తే మరల తిరిగి చూడాలని ఎవరికైన అనిపించే అందగాడు, తన ప్రవర్తనాన్ని 
గురించి వింటే మునులకైనా దానిని అనుసరించాలని అనిపించే ఆదర్శశీలుడు, యుద్దంలో తన పరా(క్రమాన్ని చూస్తే 
శత్రువులకు కూడా పెక్కుసార్డు కీర్తించవలెనని అనిపించే శూరుడు, తన దానవిశేషాలను వింటే కల్పవృక్షాలచేత కూడా 
తలలూపింప జేయగల దానశీలుడు అయిన నకులుడు ఇతరులసేవలో గుర్రాలకు శిక్షకుడుగా ఉండదగినవాడా? 
అతడి శోచనీయస్టితిని చూచి నిత్యం కన్నీరు పెట్టుతుంటాను. దాటరాని దైవ సంఘటనను మనస్సులో తలచుకొని 
నొచ్చుకొంటూ ఉంటాను. 


నిశేషం: 1.నకులుడిలో విరుద్ద గుణాల విశిష్ట మేళనం కనబడుతుంది. ఆకర్షించే అందం ఒకవైపు, మునులకు కూడా ఆదర్శంగా 
ఉండే నియమ నిష్టలు మరొకవైపూ (ప్రవృత్తి నివృత్తి లక్షణాల సంయోజనాన్ని వ్యక్తం చేస్తున్నాయి. యుద్దం చేసే వీరకృత్యం 
ఒకవైపు ఉన్నదంతా దానం చేసే దానవృత్తం మరొకవైపు రాజస సాత్తిక ప్రవృత్తులను తెలుపుతున్నాయి. అతడు అశ్చశిక్షకుడైనాడు. 
అశ్వాలు ఇంద్రియాలకు (ప్రతీకలు. ఇంద్రియాలను భోగ, యోగ, యుద్ద, దాన (ప్రవృత్తులలో నియంత్రించగలగటం రాజయోగి 
లక్షణం. అంతటి ఉత్తమాధికారి భౌతికంగా గుర్రాలకు-అదీ ఇతరుల గుర్రాలకు నడవడి నేర్పేవాడయ్యా డన్నదే (ద్రౌపది దుఃఖం. 
పూర్వవైభవ సంస్మరణం (ప్రస్తుత నిరంతర దుఃఖానికి కారణం కావటం విశేషం. 2. ఈ పద్యంలో శబ్దార్థ మాధుర్య గుణాలు 
పోషించబడ్డాయి. పృథక్‌ పదత్వ రూపమైన శబ్దగుణమాధుర్యం సౌందర్యాన్ని పోషిస్తే, సౌశీల్యాన్నీ, పరా(క్రమాన్నీ, దానగుణాన్నీ 
వ్యంజింపజేసే ఉక్తి వైచిత్రం ఇందులోని అర్జగుణమాధుర్యాన్ని పోషించింది. ఉభయగుణ పోషకమైన ఈ రచన నకులుడి 
బాహిరమైన, ఆంతరమైన సౌందర్యాలను రూపుకట్టించింది. (సంపా.) 


260 శ్రీమదాంధ్ర మహాభారతము 
శా ఆరూపం బవికార, మా భుజబలం బత్యంత నిర్గర్వ, మా 
శూరత్వంబు దయారసానుగత, మా శుంభత్ర్మియాజ్లాన మా 
ఇ 
ర్యారంభ ప్రతికూల వాదరహితం, బా యీంగి సన్మాన వి 


స్తారోదాత్తము మాద్రి పిన్నకొడు కేతన్మాత్రు(డే చూడంగన్‌? 209 


ప్రతిపదార్థం: చూడంగన్‌= పరిశీలించగా; ఆ రూపంబు= అంతటి సౌందర్యం; న+వికారము= మార్పులేనిది; ఆ భుజబలంబు= 
ఆ భుజబలం; అత్యంత నిర్గర్వము= మిక్కిలి గర్వం లేనట్టిది; ఆ శూరత్వంబు= ఆ సాహసం; దయా+రస +అనుగతము= 
దయారసాన్ని అనుసరించి ఉండేది, దయతో కూడినది; ఆ శుంభత్‌+క్రియాజ్ఞానము= ఆ (ప్రకాశించే పనులలోని నేర్పరితనం; 
ఆర్య+ఆరంభ (ప్రతికూల= పెద్దల నడవడికకు అడ్డు చెప్పే; వాదరహితంబు= వాదం లేనట్టిది; ఆ+-ఈ6గ౧= ఆ దానగుణం; 
సత్‌+ మానవిస్తార+ ఉదాత్తము= గౌరవం యొక్క గొప్పతనంచేత (ప్రకాళశించేది; మాద్రి పిన్నకొడుకు= మాద్రి చిన్నకొడుకు 
సహదేవుడు; ఏతద్‌+మా(తుడే?= సామాన్యుడా? 


తాత్సర్యం: మాద్రి చిన్న కొడుకైన సహదేవుడు సామాన్యుడా? (అసామాన్యుడని భావం). అతడి ఆ రూపం నిర్వికారం. 
ఆ బాహుబలం గర్వం లేనిది. ఆ పరాక్రమం దయారసంతో కూడింది. ఆ కార్య నిర్వహణ పరిజ్ఞానం పెద్దల నడవడికకు 
వ్యతిరేకం కానిది, వివాదాలకు గురి కానిది. ఆ దానం గౌరవ ప్రపత్తిచేత ఉదాత్తమైనది. కనుక, అతడు వయసులో 
చిన్నవాడైనా గుణాలలో పెద్దవాడే. 


విశేషం: 1. తెలుగులో 'ఆి అనే నిర్దేశక వాచకము ధ్వనిమయం. అది అనంతత్య్వాన్నీ, అద్భుతాన్ని, అసదృశత్వాన్నీ, అస్వాద 
మాధుర్యాన్నీ ధ్వనిమయంగా నిర్దేశిస్తుంది. ఈ పద్యంలో 'ఆ' అనే విశేషణం అసదృశత్యాన్ని (దాన్ని పోలింది మరొకటి లేదు అనే 
భావం) ధ్వనింపచేస్తున్నది. “ఆ” గుణవాచకంగా పునరావృతం కావటం చేత పద్యంలో శ్రేష అనే గుణం రూపు కట్టింది. మసృణత్వం 
శబ్దగుణలక్షణం, ఘటన అర్థగుణశ్లేష లక్షణం. ఆ రెండూ పద్యంలో అందంగా అమరాయి. 2. శ్లేషలో కాకువు రాణించటం 
అలంకార లక్షణం. 'మాద్రిపిన్నకొడుకు+ఏతన్మాత్రుండే చూడంగన్‌?” అనే వాక్యంలో కాకువు ఉన్నది. దాని వలన రెండు అర్థాలు 
స్ఫురిస్తాయి. మాద్రి చిన్నకొడుకు చిన్నకొడుకువలె ఉండడు, పెద్దకొడుకువలెనే ఉంటాడు. వయసుకు చిన్నవాడైనా గుణాలలో 
అన్నను పోలి ఉంటాడు-అని ఒక అర్థం. అందువలననే (ద్రౌపది నకులుడి యందు ఏ గుణాలున్నాయని చెప్పిందో - వాటినీ 
సహదేవుడి యందు కూడా పేర్కొన్నది. నకులుడి వలెనే ఇతడు కూడా అందగాడు, బలవంతుడు, పరాక్రమవంతుడు, యుద్ద 
కార్యకుశలుడు, దానపరుడు, అందువలన అన్నింటా అన్నను పోలినవాడనే తాత్పర్యం స్ఫురిస్తుంది. నకుల సహదేవులు కవలబిడ్డలు 
కాబట్టి ఒకరి పోలికలు మరొకరికి కొట్టవచ్చినట్టుగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. కాని- ఇక్కడ రెండవ అర్థం ఇట్లా చెప్పుకొనాలి- 
అతడు ఏతన్మా(త్రుడే' -అటువంటివాడే (నిశ్చితార్థం) కాని సామాన్యుడా? అనిపిస్తాడు. అంటే సమానగుణాలున్నా సహదేవుడిలో 
అవి విశిష్టంగా ఉంటాయని కాకువు. అది ఎట్టాగంటే - నకులుడియందు విరుద్ధ లక్షణ సమాహారం కనపడితే, సహదేవుడిలో 
అసామాన్యగుణ సమారోపణం కనబడుతుంది. సుందరరూపానికి చపలత్వం (విలాసత్వం) సామాన్య లక్షణంగా చెప్పబడుతుంది. 
కాని, సహదేవుడి సౌందర్యం అవికారం. ఇది అసామాన్య లక్షణం. అట్లాగే భుజబలం నిగర్వంగా, శౌర్యం దయారసంగా, (క్రియాజ్ఞానం 
వివాదరహితంగా, దానం గౌరవోదాత్తంగా ఉండటం-అనేవి అసామాన్య లక్షణాలే జొతాయి. దీనిని బట్టి చూస్తే 'ఏతన్మాత్రుడే?' 
-నకులుడి వంటివాడా సహదేవుడు? అతడి కంటె అన్నింటా ఘనుడు - అని చెప్పినట్టు స్ఫురిస్తుంది. తిక్కన శ్రేషగుణావిష్కార 
రచనకు ఈ పద్యం (ప్రసిద్దోదాహరణం. (సంపా.) 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 261 

క. సుకుమారు( డతండు గోపా । లకవృత్తి వహించి యడవులం గ్రుమ్మరుచు 
న్మికి నాక కాదు పగవా । రికినైనను నకట! మన మెరియదే వగలన్‌? 210 
ప్రతిపదార్థం: అకట!= బౌరా!; అతండు= ఆ సహదేవుడు; సుకుమారు(డు= కోమలుడు (నీడపట్టున సుఖపడవలసినవాడు); 
గోపాలకవృత్తిన్‌+వహించి= గొల్లవాడి పనిని అంగీకరించి; అడవులన్‌+(క్రుమ్మరుచున్‌+ఉన్కికిన్‌= అడవులలో తిరుగుతుండటానికి; 


నాకు+అ కాదు= నాకేకాదు; పగవారికిన్‌+ఐనను= శత్రువులకైనా; వగలన్‌= దుఃఖాలతో; మనము+ఎరియదే?= మనస్సు 


పరితపించదా? 


తాత్పర్యం: అతికోమలుడైన ఆ సహదేవుడు ఆవుల కాపరిగా ఉంటూ అడవులలో సంచరిస్తూ ఉండటం చూస్తే నాకే 
కాదు, శత్రువులకైనా దుఃఖంతో మనసు పరితపిస్తుంది. 


విశేషం: 'ఇటువంటి కష్టాలు పగవారికి కూడా రాకూడదు” - వంటి లోకోక్తులు తెలుగు పలుకుబడిలో సహజం. దైన్యం యొక్క 
పరాకాష్టను తెలిపే అభివ్యక్తి అది. ఇక్కడ సహదేవుడి వంటి సుకుమారుడు అడవులలో పశువులను కాయటం అనే దీనావస్థను 
పొందాడని చూచేవారు అమితంగా బాధపడతారు-అనే అర్థాన్ని జాతీయంతో ధ్వనింపచేసింది (ద్రౌపది. (సంపా.) 


ఉ. ఏనునుమీరు(గానలకు నేగునెడ న్నను జేరి యెంతయున్‌ 
దీనత దోంపంగుంతి సహదేవుని నిల్లడపెట్టి నాకు 'న 
మ్మా! నిను నమ్మి చాల విషమంబగు నివ్వనవాస మీతండుం 
బూనంగ నియ్యకొంటి' నని బోరన నశ్రులు గ్రమ్ముచుండ(గన్‌. 211 


ప్రతిపదార్థం: ఏనును= నేనూ (ద్రౌపది); మీరున్‌= మీరున్నూ, (పాండవులున్నూ); కానలకున్‌+ఏగు+ఎడన్‌= అడవులకు 
వెళ్ళేటప్పుడు; కుంతి= అత్తగారైన కుంతీదేవి; ననున్‌+చేరి= నా దగ్గరకు వచ్చి; ఎంతయున్‌= ఎంతో; దీనత+తోయన్‌= దైన్యం 
ఉట్టిపడగా; సహదేవునిన్‌; నాకున్‌; ఇల్లు+అడ పెట్టి= అప్పగించి; అమ్మా!= ఓ ద్రౌపదీ; నినున్‌+నమ్మి= నిన్ను నమ్మి; చాల 
విషమంబు+అగు= ఎంతో కష్టమైన; ఈ+వనవాసము= ఈ అరణ్యవాసం; -ఈతండున్‌= ఈ సహదేవుడు కూడ; పూనంగన్‌= 
చేయటానికి; ఇయ్యకొంటిన్‌= ఒప్పుకొన్నాను; అని= అని పలికి; బోరనన్‌= ధారలు కట్టేటట్టు; అ(శ్రులు+(క్రమ్ముచుం డ(గన్‌= 
కన్నీరు నిండగా. 


తాత్సర్యం: నేనూ మీరూ అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు కుంతి నన్ను దగ్గరకు తీసికొని నాకు సహదేవుడిని 
అప్పగిస్తూ 'కోడలా! నిన్ను నమ్మి అతికష్టమైన ఈ వనవాసాన్ని చేయటానికి సహదేవుడిని పంపటానికి ఒప్పుకొంటున్నాను” 
అని కన్నీరు ధారలు కట్టగా అన్నది. 

విశేషం: భార్య తల్లితో సమానంగా (ప్రవర్తిస్తుంది ఒక్కొక్కసారి. మరొకసారి దాసిగా నడుచుకొంటుంది. ఇక్కడ (ద్రౌపదిపై చిన్న 
కొడుకు భారాన్ని మోపింది కుంతి. మాద్రి చనిపోయినా తన సొంతబిడ్డగా చూచుకొన్నది. తన కడగొట్టు బిడ్డగా భావించి 


గారాబం చేసింది. అందుకే అంత మమకారం. 2. ఇల్లడ పెట్టడం= మరల తిరిగి ఇచ్చే నియమంతో ఒకరి వద్ద ధనాన్ని 
దాచిపెట్టుకొనటం. 


వ. మటియును. 212 


262 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అంతేకాక. 


చ. 'కడు( బసిబిడ్డ వీ; డొకటి కాదవునా నెటు(గండు; ముంద రె 
య్యెడ నొకపా టెటుంగ6 డెద యెంతయు. గోమల; మెప్పుడైన నేం 
గుడువంగం బిల్తుంగాని తనకుం గల యా(కటిప్రొ ద్దెబుంగం డీ 
కొడు కిటు పోకకు న్మనము గుందెడు; ని న్లని యూజిడిల్లెడున్‌. 213 


ప్రతిపదార్థం: వీ(డు= ఈ సహదేవుడు; కడున్‌+పసిబిడ్డ= మిక్కిలి గారాల బిడ్డ; ఒకటి కాదు+అవున్‌+ననాన్‌= ఒకటి కొను, 
ఒకటి కాదు అని; ఎజుంగండు= తెలియనివాడు, చెప్పలేడు; ముందర= ఇంతకుముందు; ఏ+ఎడన్‌= ఎక్కడా; ఒకపాటు= ఏ 
కష్టాన్నీ; ఎయుంగండు= అనుభవించలేదు; ఎద+ఎంతయున్‌= మనసెంతో; కోమలము= సున్నితం; ఎప్పుడైనన్‌= ఎన్నడైనా; నేన్‌= 
నేను (కాంతి); కుడువ(గన్‌= అన్నం తినుమని; పిల్తున్‌+కాని= పిలుస్తానుగాని; తనకున్‌+కల= సహదేవుడికి గల; ఆ(కటిప్రొద్దు= 
ఆకలయ్యే వేళను; ఎటుంగ(డు= తెలిసికొనలేడు; ఈ కొడుకు= అట్టి కొడుకు - ఈ సహదేవుడు; ఇటు పోకకున్‌= ఇట్టా 
అరణ్యాలకు వెళ్ళటానికి; మనము+కుందెడున్‌= నా మనస్సు విచారపడుతున్నది; నిన్‌+కని= నిన్ను చూచి; ఊఅడిల్లెడున్‌= 
ఊరట పొందుతున్నది. 


తాత్సర్యం: 'ఓ కోడలా! ఈ సహదేవుడు మిక్కిలి పసిబిడ్డ. జొను, కాదని చెప్పలేని చిరుతడు. ఇంతకుమునుపు ఎట్టి 
కష్టాలు తెలియనివాడు. మిక్కిలి సున్నిత స్వభావం కలవాడు. ఆకలి వేళ కూడా తెలిసికొనలేడు. నేను పిలిచి అన్నం 
పెట్టుతాను కాని, తనకు తానై అడగడు. అలాంటి కొడుకు ఇట్లా అడవులకు వెళుతుంటే మనస్సు విలవిలలాడుతున్నది. 
అయినా నిన్ను చూచి ఊరటపొందుతున్నది. 


విశేషం: తల్లి మమకారంతో నిండిన పై ఆవేదన, చిన్నకొడుకు అమాయకత్వం లోకంలో ఆడపిల్లను అప్పగింతలు పెట్టే స్థితిని 
గుర్తుకు తెస్తున్నది. 


తే. _ ఎప్పుడెయ్యెడ నేమిట నెట్టు లరయ । వలసె నమ్మెయి నారయు మలసి డస్సి 
నొచ్చియైనను నేమటి కిచ్చ దలంచి । తడవి నాచేత దీవన వడయు మమ్మ! 214 


ప్రతిపదార్థం: అమ్మ!= (ద్రౌపదీ! ఎప్పుడు= ఎప్పుడైనా; ఏ+ఎడన్‌= ఎక్కడైనా; ఏమిటన్‌= అన్నిటా; ఎట్టులు+అరయవలసెన్‌= 
ఎట్టా చూచుకొనాలో; ఆ+మెయిన్‌= ఆ విధంగా; ఆరయుము= చూచుకొమ్ము; అలసి= అలిసిపోయి; డస్సి= (శ్రమపడి; నొచ్చి+ఐనను= 
కష్టమైనా; ఏమజక= మరపులేక; ఇచ్చన్‌+తలంచి= మనసు కనిపెట్టి; తడవి= కాపాడి; నాచేతన్‌= నా వలన, కుంతిచేత; 
దీవన+పడయుము= ఆశీస్సులు పొందుము. 


తాత్సర్యం: ఓ (ద్రౌపదీ! ఎక్కడైనా, ఎప్పుడైనా, అన్నిటా ఎట్లా చూచుకొనాలో అట్టా చూచుకొమ్ము. అలసి, సొలసి, 
కష్టపడి, మరపులేకుండా అతడి మనస్సు కనిపెట్టి కాపాడి నా దీవనలను పొందుము.’ 


విశేషం: 1. ఇక్కడ పసిపిల్లవాడి సంరక్షణ బాధ్యతను అప్పగించే ఒక తల్లి హృదయాన్ని కవి చక్కగా చిత్రించాడు. చిన్న చిన్న 
మాటలతో తల్లి ఆవేదనను వ్యక్తం చేశాడు. 2. కుంతి 211వ పద్యంలో ఇల్లడ పెట్టినట్టు మాట్లాడింది. కాబట్టి అరణ్యాజ్ఞాతవాసాల 

ye ౧ అ ౧ ౧ య Sy 
తరువాత సహదేవుడిని తిరిగి తన కిచ్చి ఆశీస్సులను పొందుమని (ద్రౌపది నడిగింది. రాబోయే వచనంలో అజ్ఞాతవాసంలో 
అతడిని స్వయంగా సేవించలేనందుకు (ద్రౌపది విచారం వెలిపుచ్చింది. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 263 
వ. అనియప్పగించె; నేనును వనవాసకాలంబున నానేర్చు విధంబున మీకు నెల్లను గారామైన తమ్ముని నమ్మెయిం 
బరికించికొని వచ్చితి; నిపు డజ్ఞాతవాసాయాసితుండగు నతని నాకు ననుసరింప వెరవు గామిం జేసి 
చేయునది లేక చింతిల్లుచున్నదాన; నా తెటింగు వినుము. 215 


ప్రతిపదార్థం: అని= అనిచెప్పి; అప్పగించెన్‌= అప్పగించింది; నేనును= నేను కూడా (ద్రౌపది కూడా); వనవాస కాలంబునన్‌= 
అరణ్యవాస సమయంలో; నానేర్చువిధంబునన్‌= నా శక్తి కొద్దీ; మీకున్‌+ఎల్లను= మీకందరికీ; గారము+ఐన తమ్మునిన్‌= ముద్దుల 
తమ్ముడైన సహదేవుడిని; ఆ+మెయిన్‌= అట్లా; పరికించుకొని వచ్చితిన్‌= కాపాడుకొంటూ వచ్చాను; ఇపుడు; అజ్ఞాతవాస+ 
ఆయాసితుండు+అగు= అజ్ఞాతవాస నియమంచేత అలసినవాడైన; అతనిన్‌= సహదేవుడిని; నాకున్‌= నాకూ (ద్రౌపదికి); 
అనుసరింపన్‌= వెంబడించటానికి; వెరవుకామిన్‌+చేసి= సాధ్యపడకపోవడంవలన; చేయునదిలేక= చేసేదిలేక; చింతిల్లుచున్‌+ 
ఉన్నదానన్‌= బాధపడుతున్నాను; నాతెణంగు వినుము= నా కథ వినుము. 


తాత్సర్యం: అని చెప్పి నాకు అప్పగించింది. నేను అరణ్యవాస సమయంలో నా శక్తికొద్దీ మీ అందరికీ గారాబు తమ్ముడైన 
సహదేవుడిని ఆ విధంగా కంటికి రెప్పగా కాపాడాను. మరి ఇప్పుడు అజ్ఞాతంగా ఉన్న సమయంలో అతడి (శ్రమ 
పోగొట్టటం నాకు చేతకావటం లేదు. అందుకు చేసే దేమీ లేక మనస్సులో బాధపడుతున్నాను. ఇక నా సంగతి వినుము. 


సీ, ద్రుపద భూవిభు(డు పుత్తులకంటె నెంతయు[। బెంపు సేయుచు గారవింపం బెరింగి, 
కుంతీమహాదేవి కోదండ్ర లోపల । నగ్గలంబుగం గొనియాడంబరంి, 
ప్రాణంబులకు నెల్ల బ్రాణంబుగా మీరు । నెయ్యంబు తియ్యంబు నెటిప నడచి, 
మది. దల్లిదండ్రుల మాటుగా( గొని జను । లనిశంబు భక్తి సేయంగ నెగడి 


తే. రూపగుణవిక్రమంబుల రూఢికెక్కు। నట్టి కొడుకుల గని భరతాన్వయంబు 
నందు నా యిల్ల యిల్లుగా నతిశయిల్లి । తగవుమై బాంధవులచేత( బొగడు వడసి. 216 


ప్రతిపదార్థం: ద్రుపద భూవిభు(డు= (ద్రుపద మహారాజు; పుత్రులకంటెన్‌= కొడుకుల కంటె; ఎంతయున్‌+పెంపు+చేయుచున్‌= 
ఎంతో మిన్నగా చూస్తూ; గారవింపన్‌+పెరిం౧= గౌరవించగా పెద్దదాననై; కుంతీమహాదేవి= మహారాణి అయిన కుంతీదేవి యొక్క; 
కోడం(డ్రలోపలన్‌= కోడళ్ళలో; అగ్గలంబుగన్‌= అధికంగా; కొనియాడన్‌+పరంగి= పొగడగా వర్తిల్లి; మీరు= పాండవులు; ప్రాణంబు 
లకున్‌+ఎల్లన్‌+(ప్రాణంబు+కాన్‌= ప్రాణాధికంగా; నెయ్యంబు= స్నేహం; తియ్యంబునెజపన్‌= మాధుర్యపు వలపు (ప్రసరింప 
చేసేటట్లు; నడచి= (ప్రవర్తించి; జనులు= లోకులు; మదిన్‌= మనస్సులో; తల్లిదండ్రుల మాణుగాన్‌+కొని= తల్లిదండ్రులకు 
బదులుగా లెక్కించి; అనిశంబున్‌= ఎప్పుడూ; భక్తి+చేయంగన్‌= భక్తితో చూడగా; నెగడి= వర్ణిల్లి; రూపగుణ వి(క్రమంబులన్‌= 
రూపంలోను, గుణంలోను, పరాక్రమంలోనూ; రూఢికిన్‌+ఎక్కు= ప్రసిద్దులైన; అట్టి కొడుకులన్‌= అంతటి ఉపపాండవులను; 
కని= పొంది; భరత+అన్వయంబునందున్‌= భరతవంశంలో; నా+ఇల్లు+అ= నా కుటుంబమే; ఇల్లు+కాన్‌+అతిశయిల్లి= గొప్పదైన 
కుటుంబంగా వర్ణిల్లి; తగవుమైన్‌= న్యాయమైన రీతిలో; బాంధవులచేతన్‌+పొగడు+పడసి= చుట్టాల వలన పొగడ్తలు పొంది. 


తాత్సర్యం: ద్రుపద మహారాజు తన కొడుకుల కంటె గారాబుగా పెంచి పెద్ద చేస్తే గౌరవంగా పెరిగాను. కుంతీదేవి 
తన కోడళ్ళందరిలో నన్ను అధికంగా పొగడగా వర్చిల్దాను. మీరందరూ (భర్తలైదుగురూ) సమానంగా స్నేహానురాగాలు 
పంచగా (ప్రవర్తిల్లాను. లోకులు తల్లిదండ్రులకు మారుగా భక్తితో నన్ను సేవించేటట్లు మసలాను. రూపగుణ 
బలపరాక్రమాలలో పేరొందిన కుమారులకు తల్లినయ్యాను. భరతవంశంలో నా కుటుంబమే గొప్ప కుటుంబంగా 
ప్రకాశించాను. అందరితో న్యాయంగా వర్తించటం చేత బంధువుల పొగడ్తలను పొంది. 


264 శ్రీమదాంధ్ర మహాభారతము 

విశేషం: ఉత్తమురాలైన ఇల్లాలికి ఉండవలసిన సప్తగుణాలు ఇందులో పేర్కొనబడ్డాయి. 1.పుట్టింటి గౌరవం |ద్రుపదునింట 
వంశోద్దారకుడైన పుత్రుడికంటె (ద్రౌపది ఎక్కువగా గౌరవించబడటం విశేషం. 2. మెట్టినింటి మన్నన - పాండవులకు [ద్రౌపదితో 
పాటు మరికొందరు భార్యలు కూడా ఉన్నారు. వారందరికంటె ఘనంగా చూడటమే కాకుండా, ఘనంగా అందరి ముందూ పొగడి 
చెప్పేది అత్తగారు. అది అందరికీ కలిగే అదృష్టం కంటె విశిష్టం. 3. భర్తల అనురాగం (వాల్లభ్యం) - అయిదుగురు భర్తలూ తమ 
పంచ(ప్రాణాలకు ప్రాణమైనదానినిగా [ద్రౌపదిని చూచుకొనేవారు. అంటే ఆమె లేకపోతే తాము (బ్రదుకజాలమనే అనురాగాన్ని 
ప్రదర్శించేవారన్నమాట! అది సతి పొందే వాల్లభ్య విశేషం. 4. ప్రజానురాగం - (ప్రజలకు (ప్రత్యక్ష దేవతలు వారి తల్లిదండ్రులు. 
వారిని భక్తితో పూజించటం వారి ప్రథమ కర్తవ్యం. అయితే (ద్రౌపది తల్లిదండ్రులను మరపింపజేసే వాత్సల్యాన్ని ప్రజల పట్ట 
ప్రదర్శించటం చేత మాతాపితరులకు బదులు ద్రౌపదినే భక్తితో చూచేవారట! ఇది (ప్రజానురాగానికి పరాకాష్ట. 5. సంతానవతి 
కావటం- గుణవంతులై ప్రసిద్దిపొందిన పుత్రులను పొంది ఉండటం పుత్రోత్సవాన్ని పొందటమే. 6. కుటుంబ గౌరవం - 'నా ఇల్లే 
ఇల్టుగ' (అనన్వయాలంకారం) చెప్పటం విశేషం. (ద్రౌపది కుటుంబంతో పోల్చ దగిన కుటుంబం (ద్రౌపది కుటుంబ మొక్కటే అని 
చెప్పుకొనగల గౌరవం ద్వారా భరతవంశ గౌరవం నిలిపింది. 7. బంధుప్రీతి - అన్నీ ఉన్నా బంధువులందరూ ఏకగ్రీవంగా 
మెచ్చుకొనటం ఇల్లాళ్ళకం దరికీ అబ్బే అదృష్టం కాదు. అది ద్రౌపదికి కలిగింది. దానికి కారణం ఆమె న్యాయం తప్పకుండా 
నడుస్తుంది కాబట్టి. ఉత్తమ సాధ్వికి ఉత్తమోదాహరణం (ద్రౌపది. (సంపా.) 


మ.  వినుతింపందగు రాజసూయమునం బృథ్వీదేవతా కోటికి 
ల్లను సంతృప్తి యొనర్చి, వారి దయ గళ్యాణాత్మనై, పుణ్యవ 
ర్తన పాండుక్షితిపాలు కోడ లనంగా రాజన్యమాన్యప్రియాం 
గనలందెల్లం బొగడ్తంగంటి నతిలోకంబైన మీ మన్ననన్‌. 217 


ప్రతిపదార్థం: వినుతింపన్‌+తగు= పొగడదగిన; రాజసూయమునన్‌= రాజసూయయాగంలో; పృడ్వీదేవతాకోటికిన్‌+ఎల్లను= 
బ్రాహ్మణుల నముదాయానికంతటికీ; సంతృప్తి*ఒనర్చి= మంచి తృప్తి కలిగించి; వారి దయన్‌= వారి అను(గ్రహంతో; 
కళ్యాణ+ఆత్మన్‌+ఐ= శుభప్రదమైన మనసు కలదానినై; అతిలోకంబు+ఐన= అపూర్వమైన; మీ మన్ననన్‌= మీ అభిమానంచేత; 
రాజన్యమాన్య ప్రియ+ అంగనలందున్‌+ఎల్లన్‌= గౌరవించదగిన రాజుల పట్టపురాణులందరిలో; పాండుక్షితిపాలుకోడలు= 
పాండురాజు కోడలైన ద్రౌపది; పుణ్యవర్తన= పుణ్యాలు కలిగించే నడవడి కలది; అనంగాన్‌= అనేటట్టు; పొగడ్తన్‌+కంటిన్‌= 
ప్రశంసలందుకొన్నాను. 


తాత్పర్యం: లోకప్రసిద్దమైన రాజసూయయాగంలో బ్రాహ్మణుల కందరికీ దక్షిణలిచ్చి తృప్తిపరచి వారి దయచేత 
నిర్మలమైన చిత్తం కలదాననయ్యాను. 'పాండురాజు కోడలైన (ద్రౌపది పుణ్యాంగని అని మహారాజుల పత్నులూ. మాన్యలూ 
అయిన రాణులందరూ (ప్రశంసించే కీర్తి సంపాదించాను. వీటి నన్నింటినీ మీరిచ్చిన ఆదరాభిమానాలవలననే 
పొందగలిగాను. 


విశేషం: పాండవుల చరిత్రలో రాజసూయం ప్రతిష్టాత్మక ఘట్టం. ఆ యజ్ఞాన్ని వారు ధర్మపత్నీ సమేతంగా చేశారు. ధర్మరాజాదులతో 
పాటు (ద్రౌపది పొందిన లాభాలను ఈ పద్యం పేర్కొన్నది. బ్రాహ్మాణాశీస్సులతో ఆమె కల్యాణాత్మకురాలైనది. రాజసూయయాగంలో 
ధర్మరాజును దర్శించటానికి వచ్చిన మహారాజుల పట్టమహిషులందరూ (ద్రౌపదిని 'పాండురాజు కోడలు" 'పుణ్యాంగని అనీ 
కీర్తించారట! స్వర్గస్థుడైన మామగారు నారదుడిద్వారా ధర్మరాజును రాజసూయం చేయుమని కోరగా దానిని నిష్టాపరురాలై 
భర్తతో కలిసి నిర్వహించిన గౌరవం ఆమెకు దిక్కింది. పైపద్యంలో అన్నీ ద్రౌపదికి స్వయంగా లభించిన లాభాలే. ఇవన్నీ 
భర్తల (ప్రేమ వలన తనకు లభించినవి. ఈ విశ్లేషణాత్మక వివేచన ఆమె వివేకాన్ని తెలుపుతున్నది. (సంపా.) 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 265 
ఉ. ఏను మనంబు పెంపు సెడి యిప్పుడు నీచతరప్రకారముం 
బూని నికృష్ణవై యుదర పోషణకై తగవేది యెంతయున్‌ 
దీనత( బొంది యిమ్మెయి సుదేష్ట పనుల్‌ గనుసన్న( జేయుచున్‌ 
హీనత నున్మిమీకు వగపేమియు( జేయద యేమి సేయుదున్‌? 218 


ప్రతిపదార్థం: ఏను= (ద్రౌపది; మనంబు సెంపు+చెడి= మనస్సులోగల అభిమానాన్ని కోల్పోయి; ఇప్పుడు= ఈ అజ్ఞాతవాస 
సమయంలో; నీచతర (ప్రకారమున్‌+పూని= అల్పమైన వృత్తిని చేపట్టి; నికృష్ణను+ఐ= హీనురాలనై; ఉదర పోషణకై= పొట్టకూటి 
కొరకు; తగవు+ఏది= న్యాయం వీడి; ఎంతయున్‌ దీనతన్‌+పొంది= ఎంతో దైన్యం పొంది; ఈ+మెయిన్‌= ఈ విధంగా; సుదేష్ల 
పనుల్‌= సుదేష్టయొక్క పనులు; కనుసన్నన్‌+చేయుచున్‌= కనుసైగలమాత్రం చేతనే పనిచేస్తూ; హీనతన్‌+ఉన్కి= హీనంగా 
ఉండటం; మీకున్‌= పాండవులకు; వగపు= దుఃఖం; ఏమియున్‌+చేయదు+అ= కలిగించదా? ఏమి+చేయుదున్‌= ఇందుకు 
నేనేమి చేయగలను 


తాత్సర్యం: నేను మానాభిమానాలు కోల్పోయి నీచంగా పొట్టకూటి కొరకు న్యాయం తప్పి దీనంగా ఈ విధమైన 
సుదేస్ల పరిచర్యలకు పూనుకొని ఆమె కనుసన్నలలో హీనంగా చేస్తూండటం మీకు ఏ మాత్రం దుఃఖాన్ని కలిగించటం 
లేదు. నేనేం చేసేది? అది నా దురదృష్టం. 


విశేషం: ఒకానొకప్పుడు రాజాధిరాజపరమేశ్వరుడైన ధర్మజుడి కొలువులో రాజుల భార్యలచేత నమస్కారాలు పొందిన పట్టమహిషి 
ద్రౌపది ఈనాడు ఒకరి కొలువులో పరిచారికగా పనిచేయటం విధి వైపరీత్యం. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు కావటమనే సామెత 
గుర్తుకు తెస్తుంది. అయితే, ఇక్కడ విశేషమేమంటే-పాండవుల దైన్యస్థితిని చూచి (ద్రౌపది (ప్రతినిత్యమూ పరితపిస్తున్నది. కాని, 
ఆమె దీనస్థితిని చూచి పాండవు లెవ్వరూ పరితాపం చెందటం లేదని ఆమె నిష్ణురమాడింది. పతి మనస్సును తనవైపు సానుభూతితో 
మరలించుకొనటానికి ఈ అధిక్షేపం సరసమైన ఆయుధం. 


క. పని పంపంగాని యొకతకు(। బనిసేయ నెటుంగ; నన్ను! బనిగొనునెడం బాం 
డుని యగ్రమహిషి గొంకుచు(। బనిగజిపెడు చందమునన పనుచుటెటు(గవే? 219 


ప్రతిపదార్థం: పని పంపన్‌+కాని= పనులు చేయుమని ఒకరిని ఆజ్ఞాపించటమేకాని; ఒకతకున్‌= ఒక వనితకు; పనిచేయన్‌= 
సేవచేయటం; ఎయుంగన్‌= ఎరగను; నన్నున్‌+పనిగొను+ఎడన్‌= నాచేత పని చేయించుకొనేటప్పుడు; పాండుని అ(గ్రమహిషి= 
కుంతీదేవి; కొంకుచున్‌= సందేహిస్తూ; పనిగణపెడు చందమునన్‌+అ= పనులు నేర్పే పద్దతిగానే; పనుచుట= ఆజ్ఞాపించటం; 
ఎతు(గవు+ఏ?= ఎరుగవా? (నీకు బాగా తెలియునని భావం). 


తాత్సర్యం: పట్టమహిషిగా సహ(స్రపరిజనులచేత పనులు చేయించుకొనటమేగాని, ఒకరి వద్ద పనిచేయటం నాకు 
తెలియదు. అత్తగారు కుంతీదేవి కూడా నాకేదైనా పని చెప్పదలచుకొన్నప్పుడు వెనుకాడుతూనే, ఆజ్ఞాపిస్తున్నట్లుకాక 
పని నేర్పటానికి పనిచెప్పిన విధంగానే పనులు చెప్పేది. 


విశేషం: అత్తగారు కూడా మన్ననగా చూచేది (ద్రౌపదిని. అజమాయిషీగా పనులు చేయించటం ఒక పద్దతి. ఆదరంగా బుజ్జగించి 
కోడలికి పని చెప్పటం ఒక పద్దతి. కుంతి లౌకిక మెరిగిన సాధ్వి. మనసు నొప్పించకుండా పనులు చేయించుకొనేది. అందుకే 
ద్రౌపది పొగడ్త లందుకొన్నది. అత్తా కోడళ్ళ అనుబంధానికి కుంతీ ద్రాపదుల సంబంధం నిదర్శనం. 


266 శ్రీమదాంధ్ర మహాభారతము 
ఉ. ఒల్లరు రాజుదేవులును నొడ్డులు రాచిన చందనంబు; మే 
నెల్లంజెమర్వంగా నలయ కేను శ్రమంపడి నిల్చి నిల్హియ 
ల్లల్లన మార్దవం బొనరునట్లుగ నెట్టకునేని రాచి మీ 
తల్లికి భక్తి. బెట్టెడు విధంబున. బెట్టుదు; బ్రహ్మం దిట్టుదున్‌. 220 


ప్రతిపదార్థం: రాజు= విరాటరాజుయొక్క; దేవులునున్‌= సుదేష్టమొదలైన రాణులూ; ఒడ్డులు రాచిన= ఇతరులు తీసిన; 
చందనంబు= గంధాన్ని; ఒల్లరు= అంగీకరించరు; మేను+ఎల్లన్‌+చెమర్చంగాన్‌= శరీరమంతా చెమట పట్టేటట్లు; అలయక= 
అలసిపోకుండా; ఏను= (ద్రౌపది; (శ్రమంపడి= కష్టపడి; నిల్చి నిల్ఫి, అల్లన్‌+అల్లన్‌= మెలమెల్లగా; మార్దవంబు+ఒనరునట్టుగన్‌= 

యు ౧ ౧ ౧ లు టా 
మెత్త దనం వచ్చేటట్టు; ఎట్టకున్‌+ఏనిన్‌= ఏదో విధంగా; రాచి= అరగదీసి; మీ తల్లికిన్‌= మీకు తల్లీ నాకు అత్తగారూ అయిన 
కుంతీదేవికి; భక్తిన్‌= భక్తితో; పెట్టెడు విధంబునన్‌= శరీరానికి అలదే రీతిగా; పెట్టుదున్‌= వారి శరీరాలకు అలదుతున్నాను; 
(బ్రహ్మన్‌+తిట్టుదున్‌= (నాకిటువంటి దున్‌స్టితిని కలిగించినందుకు) విధిని దూషిస్తాను. 


తాత్సర్యం: ఇతరులు తీసిన గంధాన్ని సుదేష్ల మొదలైన రాణులు ఒప్పుకోరు. నేనే శ్రమపడి చెమటలు పట్టేటట్లు 
అరగదీసి మెత్తటి చందనాన్ని, మీ తల్లికి భక్తితో అలదిన విధంగా వారికి అలదుతున్నాను. నాకీ స్థితిని కలిగించిన 
(బ్రహ్మను లోలోన నిందిస్తాను. 


విశేషం: ఇక్కడ గంధం అరగతీసే ఒక (ప్రక్రియ చెప్పబడింది. చందనానులేపనం రాజుల కలవాటు. మనం ఈ రోజు స్పో, 
పౌడరు పూసికొన్నట్టు వారు చందనం పూసికొనేవారు. అది ఆరోగ్యానికి, ఆహ్లాదానికి, సువాసనకు పనికివస్తుంది. గంధం తీయడం 
ఒక కళ. మెత్తగా అరగదీసి శరీరానికి అలదాలి. అత్తగారి పరిచర్యలలో ఒక భాగంగా సేవాదృక్పథంతో చేసేది ద్రౌపది. ఇక్కడ 
పరిచారిక వలె చేయటం (బ్రహ్మ వ్రాసిన తలరాత అని బాధపడుతున్నది. 


ఉ. నున్న(దనంబుగా నలుగు నూజియు. జందన మట్లు రాచియుం 
బన్నుగం గ్రొత్తలైన కలపంబులు గూర్చియు నా సుదేష్టకుం 
గన్నుల సన్నలం బనులు గైకొని వారక చేయుచుండుటన్‌ 
ము న్నటులున్న పాణితలముల్‌ బలు కాయలు గాచె( జూచితే! 221 


ప్రతిపదార్థం: నున్నందనంబుగాన్‌= మెత్తగా; నలుంగు నూరియున్‌= నలుగుపిండి నూరి; చందనము+అట్టు రాచియున్‌= 
గంధంవలె పూతపూసి; పన్నుగన్‌= చక్కగా; (క్రొత్తలు+ఐన= (క్రొత్త (క్రొత్తవైన; కలపంబులు= కలపడాలు (వివిధ సుగంధ ద్రవ్యాల 
మిశ్రమాలు); కూర్చియున్‌= సమకూర్చి; ఆ సుదేస్లకున్‌= ఆ పట్టమహిషికి; కన్నుల సన్నలన్‌= కనుసైగలతోనే; పనులు= పరిచర్యలు; 
కైకొని= అంగీకరించి; వారక చేయుచుండుటన్‌= ఎప్పుడూ కాదనక చేయటం వలన; మున్ను= ఇంతకుముందు; అటులు+ఉన్న= 
అట్లా మెత్తగా ఉన్న; పాణితలముల్‌= అరచేతులు; పలుకాయలు+కాచెన్‌= ఎన్నో కాయలు కాచాయి; చూచితే?= చూచావా? 


తాత్సర్యం: మెత్తగా నలుగుపిండిని గంధంవలె నూరి, మైపూతలు పూసి, సువాసనల కలపములను ఏర్పరచి, ఎప్పుడూ 
రాణిగారి కనుసన్నలలో పరిచర్యలు చేస్తుంటాను. అందువలన సుకుమారమైన నా అరచేతులు ఎలా కాయలుగాచినాయో 
చూచితివా! 


నిశేషం: యజమానుల మెప్పు పొందడానికి పరిచారకులు ఎన్నో తంటాలు పడతారు. చందనాది అనులేపనాలు సమకూర్చి వారి 
మెప్పు పొందుతారు. అనురాగ (పేరకాలైన సువాసనలు వారి సౌభాగ్యానికి చిహ్నాలు. ఇవి ఏర్పరచిన పరిచారికలను రాజులు 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 267 
బహుమానాలతో సన్మానిస్తారు. ఇక్కడ (ద్రౌపది పరిచారికగా అట్టా చేయాల్సి వచ్చింది. చేతులు కాయలు కాయటం అనేది 
నానుడి. కష్టించి పనిచేసేవారి అరచేతులు కాయలు కాస్తాయి. అలవాటు లేని పనులు చేయటం వలన అట్లా జొతుంది. (ద్రౌపది 
పరిస్థితి అట్లాఉన్నది. 


క  అనుచుందొర౮ెడు నశ్రుల । మునింగినమో మతని వక్షమునం జేరిన న 
వ్వనిత యవస్థయ తాల్లుచు । ననిలసుతుం డడలె డెంద మలమటం బొందన్‌. 222 


ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; తొరగౌడు అ(శ్రులన్‌= పొరలిపారే కన్నీటిచేత; మునింగిన మోము= తడిసిన ముఖం; అతని 
వక్షమునన్‌+చేర్చినన్‌= ఆయన ఎదురు రొమ్ముపై చేర్చగా; ఆ+వనిత= (ద్రౌపది; అవస్థ+అ= కష్టాన్ని; తాల్చుచున్‌= తనదిగా 
భావించి తలచుకొంటూ; డెందము= మనస్సు; అలమటన్‌+పొందన్‌= కలత పడగా; అనిలసుతుండు= భీముడు, అడలెన్‌= 
దుఃఖించాడు. 


తాత్సర్యం: అట్లా దుఃఖిస్తూ భీముడి గుండెలపై ముఖాన్ని చేర్చింది ద్రౌపది. ఆమె కష్టస్థితిని చూచి భీముడు కలతపడ్డ 
హృదయంతో దుఃఖించాడు. 
విశేషం: మనస్సులో కష్టాన్ని ఇతరులకు చెప్పేటప్పుడు వరద వలె వచ్చే కన్నీరు బయటికి వచ్చేస్తే మనస్సులో తాపం తీరిపోతుంది. 


సన్నిహితుల ముందు కష్టాలు చెప్పుకొనటం, వారి ఆసరా తీసికొని గుండెలకు హత్తుకొనేటట్టు ఏడ్వడం సహజం. ఆపుకొనలేని 
దుఃఖం కలిగితే అది సహజం! ఇక్కడ కవి అది మన కళ్ళకు కట్టేటట్టు రవివర్మ చిత్రంవలె చూపించాడు. 


తే. అట్టి యెడందన్ను[.దాన యూరార్షి కొనుచు । నంబుజానన నెమ్మొగ మల్లం దుడిచి. 
యనునయించి తత్మరములు దనమొగంబు€ । గదియం జేర్చుచు నిట్టూర్వుగాడ్పునిగుడ. 223 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= అప్పుడు; తన్నున్‌+తాను+అ= తనను తానే; ఊరార్చికొనుచున్‌= ఓదార్చుకొని; అంబుజ+ఆనన= 
పద్మముఖి ద్రౌపదియొక్క; నెజ+మొగము= అందమైన ముఖాన్ని; అల్లన్‌+తుడిచి= మెల్లగా తుడిచి; అనునయించి= ఓదార్చి; 
తద్‌+కరములు= ఆమె చేతులను; తన మొగంబున్‌= తన మొగంపై; కదియన్‌+ చేర్చుచున్‌= దగ్గరగా తీసికొని; నిడు+ఊర్పు 
గాడ్సు నిగుడన్‌= నిట్టూర్పు గాలి వ్యాపింపగా. 


తాత్పర్యం: అప్పుడు భీముడు తనను తానే ఓదార్చుకొంటూ (ద్రౌపది కన్నీరు తుడిచి, ఆమె చేతులు తన బుగ్గలపై 
సుతారంగా అదిమి దగ్గరగా తీసికొని నిట్టూర్పు పుచ్చుతూ. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: ఇది అతి సహజమైన స్వభావం. చిన్న పిల్లలు చేతులు కాలాయని మన దగ్గరకు వస్తే ఆ చేతులు ముద్దాడుతూ మన 
బుగ్గలకు రాచుకొంటాం. అదే చేశాడు భీముడు. తిక్కన లోకజ్ఞత అది. 


వ. _ చింతాక్రాంతుండైన కౌంతేయునకు నయ్యింతి యిట్లనియె. 224 


ప్రతిపదార్థం: చింతా+ఆ(క్రాంతుండు+ఐన= విచారంచేత ఆ(క్రమించబడినవాడైన; కౌంతేయునకున్‌= భీముడికి; ఆ+ఇంతి= 
ద్రౌపది; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నది. 


తాత్పర్యం: భీముడు చింతపడుతుండగా (ద్రౌపది ఇట్టా అన్నది. 


268 శ్రీమదాంధ్ర మహాభారతము 
తే. “ఇందటికు నిన్నిభంగుల నిడుమ గుడువ । వలసె ధర్మతనూభవువలనం జేసి, 

దాయ లొడ్డిన మాయ జూదంపుటురుల(। బడి కులంబున కాత. దిప్పాటు దెచ్చె. 225 
ప్రతిపదార్థం: ధర్మతనూభవు వలనన్‌+చేసి= ధర్మరాజువలన; ఇందబకున్‌= ఇంతమందికి; ఇన్నిభంగులన్‌= ఇన్ని రకాల; ఇడుమ 


కుడువవలసెన్‌= కష్టాలు అనుభవించవలసి వచ్చింది; దాయలు+ఒడ్డిన= దాయాదులు పన్నిన; మాయజూదము+ఉరులన్‌+పడి= 
మాయ జూదమనే వలలో పడి; కులంబునకున్‌= వంశానికంతటికీ; అతండు; ఈ+పాటు తెచ్చెన్‌= ఈ కష్టాన్ని కలిగించాడు. 


తాత్సర్యం: “దాయాదులు పన్నిన మాయజూదమనే వలలో చిక్కుకొన్న ధర్మరాజు జూదమాడి పణంగా ఒడ్డటం వలన 
మనమందరం ఈనాడు ఇన్ని రకాలుగా కష్టాలకు లోనయ్యాం. ధర్మజుడే మన వంశానికి వాటిల్లిన ఈ భంగపాటు 
కంతటికీ కారణం. 


ఉ. అక్కట! మోసపోయి యడియాసల( జావక యున్నదాన; ము 
న్మొక్కెడ నే దురంతదురితోత్కట బాధల బెట్టియున్న నా 
కెక్కడి దుఃఖశాంతి గడయెయ్డుట యెమ్మెయిం గల్ల నేర్చు? మీ 
ముక్కున నూరు గల్ల నొక మూర్చునిచేం బడితిన్‌ సభాస్థలిన్‌. 226 


ప్రతిపదార్థం: అక్కట!= బౌరా!; మోసపోయి= వంచించబడి కూడా; అడియాసలన్‌+చావక+ఉన్నదానన్‌= చివరి ఆశలతో ఇంకా 
చావకుండా ఉన్నాను; మున్ను= పూర్వజన్మలో; ఒక్క+ఎడన్‌= ఒకప్పుడు; ఏన్‌= నేను; దురంత= అంతులేని; దురిత+ఉత్కట 
బాధలన్‌+పెట్టియున్న= అధికమైన పాపిష్టి బాధలను పెట్టి ఉన్న; నాకున్‌= నాకు; ఎక్కడి దుఃఖశాంతి= దుఃఖానికి శాంతి ఎక్కడిది?; 
కడ+ఎయ్టుట+ఏమెయిన్‌+కల్లనేర్చున్‌= గట్టెక్కుట ఏ విధంగా కలుగుతుంది?; మీ ముక్కునన్‌+ఊర్పుకల్లన్‌= మీరు ప్రాణాలతో 
ఉండగా; ఒక మూర్చునిచేన్‌= ఒక నీచుడిచేత; సభాస్టలిన్‌= సభలో; పడితిన్‌= భంగపడ్డాను. 


తాత్సర్యం: జౌరా! నేను మోసపోయి చావకుండా ఆశాపాశంతో ఇంకా (బ్రదికి ఉన్నాను. పూర్వజన్మలో నేను ఎవరినో 
నిరంతరం కష్టాలపాలు చేసి ఉంటాను. అందువలననే నాకు దుఃఖశాంతి లేదు. ఈ దుఃఖం నుండి బయటపడి 
గట్టెక్కటం ఏ విధంగా సాధ్యమౌతుంది? మీరు ప్రాణాలతో ఉండగానే ఒక మూర్చుడిచేత సభలో ఆ విధంగా భంగపడ్డాను 


కదా! 


విశేషం: సజీవులుగా ఉండగా అనడానికి 'ముక్కున ఊర్పు కల్గన అనే జాతీయాన్ని కవి ప్రయోగించాడు. భర్తలు (బ్రతికి 
ఉండగా, సభలో జనులు చూస్తుండగా అవమానంపాలు కావటం భరించరానిది. ఈ మాటలు భీముడి కోపాన్ని రెచ్చగొట్టగలవు. 


క. మీ రేమి సేయుదురు? దై। వారంభము గాక శుభము నశుభంబును సం 

సారులకుం దమ తటి నని । వారణ. బొందంగ మాన్చవచ్చునె? దానిన్‌. 227 
ప్రతిపదార్థం: మీరు= మీరు- పాండవులు; ఏమి+చేయుదురు?= ఏం చేస్తారు?; దైవ+ఆరంభము+కాక= దైవఘటనమేగాని 
మరొకటికాదు; సంసారులకున్‌= జనులకు; శుభమున్‌+అశుభంబును= శుభాశుభాలు, మంచి చెడులు; తమ తటిన్‌= వాటి 


సమయాలలో; అనివారణన్‌= తప్పించటానికి వీలులేని విధంగా; పొందంగన్‌= పొందుతూ ఉండగా; దానిన్‌= ఆ అనుభవాన్ని; 
మాన్సవచ్చునె?= ఆపగలమా? 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 269 
తాత్పర్యం: అయినా మీరేం చేస్తారు? విధిఘటన దాటటానికి ఎవరికీ సాధ్యం కాదు. శుభాశుభాలను సంసారులు 
ఆయా సమయాలలో అనుభవించాల్సిందే. దానిని నివారించటం ఎవరికీ సాధ్యం కాదు గదా! 


విశేషం: హరిశ్చంద్రుడు, నలుడు-ఇట్లా ఎందరో చక్రవర్తులు విధికి తలవంచారు. కర్మఫలరూపాలైన శుభాశుభాలు వాటి అంతట 
అవి ఆయా సమయాలలో వస్తూ ఉంటాయి. వాటిని అతిక్రమించటానికి ఎవరికీ సాధ్యం కాదు. ద్రౌపది ఈ విషయాన్ని భీముడి 
ముందు స్పష్టం చేయటంలో రెండు హేతువులున్నాయి. దైవసంకల్పం అనివార్యం అని చెప్పటం; పాండవుల పురుషకారంలో 
ఆనుకూల్యం లేకపోవటం వారి కర్మఫలమని ఓదార్భటం. 


ఉ. కావున మీర లభ్యుదయ గౌరవ మొందుట యాత గోరి యే 
నే విధినైన నాపదల కెల్లను నోర్డెద; దాని కేమి! యీ 
కావరమైన కీచకుడు కామనిపీడితుండై యలంతులం 
బోవక యేచి పట్టుకొన బోయిన. దూలెదంగాక యిమ్మెయిన్‌. 228 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; మీరలు= పాండవులు; అభ్యుదయ గౌరవము+ఒందుట= ఉన్నతిని, గౌరవాన్ని పొందటం; 
ఆత్మన్‌+కోరి= మనస్సులో కోరుకొని; ఏను= నేను; ఏవిధిన్‌+ఐనన్‌= ఏ విధంగానైనా; ఆపదలకున్‌+ఎల్లనున్‌= కష్టాలన్నిటికీ; 
ఓర్చెదన్‌= ఓర్చుకొంటాను; దానికిన్‌+ఏమి= దానికేం గాని; ఈ కావరము+ఐన కీచకుండు= (క్రొవ్వుపట్టిన ఈ కీచకుడు; 
కామనిపీడితుండు+ఐ= మన్మథావేశంతో; అలంతులన్‌+పోవక= చిన్న చిన్న ప్రయత్నాలతో ఆగక; ఏచి పట్టుకొనన్‌+పోయినన్‌= 
విజృంభించి పట్టుకొనబోవటం చేత; ఈ+మెయిన్‌= ఈ విధంగా; తూలెదన్‌+కాక= భయంతో వణికిపోతున్నాను. 


తాత్సర్యం: కాబట్టి మీ గౌరవాన్నీ, జొన్నత్యాన్నీ మనస్సులో కోరుకొని నేను ఎట్టాగైనా ఆపదలన్నిటినీ ఓర్చుకొంటాను. 
అది ఫర్వాలేదు. కాని, ఈ పొగరుబోతు కీచకుడు మదనపీడితుడై చిన్న చిన్న యత్నాలతో ఆగక, విజృంభించి నన్ను 
పట్టుకొనటానికి ప్రయత్నించటంతో ఇంతగా భయంతో వణికిపోతున్నాను. 


విశేషం: ఆపదలు ఒకదాని వెంబడి ఒకటి (ద్రౌపదిని చుట్టుముట్టాయి. కాని, పాండవుల అజ్ఞాతవాసం పూర్తి కావాలి. దానికి 
ద్రౌపది సహకారం అవసరం. అందుకే అవమానాలు భరిస్తున్నది. కాని, కీచకుడి కండకావరం ఆమెను దుఃఖాల పాలు చేసింది. 
అందుకే భీముడితో మదనాతురుడైన కీచకుడి ఆగడాలను చెప్పుకొని విలపించింది. 


తే. వానిందెగంజూడవైతేని వాయుపుత్ర। నీవు గనుంగొన నురినైన, నీరనైన, 

నగ్నినైన, విషంబున నైన, నేను । మేను దొటి(గుదు నెట్టు; నీ యాన సుమ్ము! 229 
ప్రతిపదార్థం: వాయుపుత్ర!= భీమసేనా!; వానిన్‌= ఆ కీచకుడిని; తెగన్‌+చూడనైతి+ఏనిన్‌= చంపప్రయత్నించనిచో; నీవు కనుం 
గొనన్‌= నీవు (భీముడు) చూస్తూ ఉండగానే; ఉరిన్‌+ఐనన్‌= ఉరివేసికొని అయినా; నీరన్‌+ఐనన్‌= నీళ్ళలోపడి అయినా; అగ్నిన్‌+ఐనన్‌= 


అగ్నిలో దూకి అయినా; విషంబునన్‌+ఐనన్‌= విషం (త్రాగి అయినా; నేను= (ద్రౌపది); ఎట్టున్‌= ఎట్టాగైనా; మేను దొజంగుదున్‌= 
శరీరం వదిలిపెట్టుతాను; నీ+ఆన సుమ్ము!= నీమీద ఒట్టు సుమా! 


తాత్పర్యం: ఓ భీమసేనా! ఆ నీచ కీచకుడిని సంహరించకపోతే నేను నీ యెదుటనే ప్రాణత్యాగం చేస్తాను. ఉరి 
వేసికొనిగాని, నీళ్ళలో దూకిగాని, అగ్నిలో పడిగాని, విషం తినిగాని శరీరం విడిచిపెడతాను. నీమీద ఒట్టు.” 


270 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: నీ ఆనసుమ్ము- అనేది జాతీయం. ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు అట్టా అనటం సహజం. అది ఆత్మీయతకు 
నిదర్శనం. 


వ. _ అనిన వృకోదరుండు చిటునవ్వు నవ్వుచు నిట్లనియె. 230 
తాత్పర్యం: ఆ మాటలు విని భీముడు చిరునగవు చిందిస్తూ ఇట్టా అన్నాడు. 


భీముడు కీచకుని. జంపుటకు( బ్రతిజ్ఞ చేయుట (సం.4-20-1) 


చ.  'జలజదళాక్షి! కీచకునిం జంపుట కిమ్మెయి ముట్టంబల్కగా 
వలయునె? యేను జూడ ననివారణ నిన్ను! బరాభవించి వా 
డిల మన, నింక నాండ్రకును నెవ్వరు భంగము నీ(గ(జాలువా? 
రలఘు మదీయ బాహుబల మప్పుడు చూపనితప్పు చాలదే? 231 


ప్రతిపదార్థం: జలజదళ+లఅక్షి!= తామరపూరేకులవంటి కన్నులు కలదానా!; కీచకునిన్‌+చంపుటకున్‌= కీచకుడిని చంపటానికి; 
ఈ+మెయిన్‌= ఈవిధంగా; ముట్టన్‌+పల్కయగాన్‌= మర్మాలు తగిలేటట్టు మాట్లాడటం; వలయునె?= అవసరమా?; ఏను+చూడన్‌= 
నేను చూడగా; అనివారణన్‌= అడ్డులేకుండా; నిన్నున్‌= (ద్రౌపదిని; పరాభవించి= అవమానించి; వా(డు= కీచకుడు; ఇలన్‌= 
భూమిపై; మనన్‌= బీవించగా; ఇంకన్‌= ఇకపై; ఆండ్రకునున్‌= ఇల్దాండ్రకు; ఎవ్వరు భంగమున్‌+-ఈంగంన్‌+చాలువారు?= ఎవరు 
కష్టాలు గట్టెక్కించగలరు?; అలఘు= గొప్పదైన; మదీయ బాహుబలము= నా భుజశక్తి; అప్పుడు చూపని తప్పు= ఆ సమయంలో 
ప్రదర్శించని పొరబాటు; చాలదే?= చాలదా? 


తాత్పర్యం: 'ఓ (ద్రౌపదీ! కీచకుడిని చంపటం కొరకు ఈ విధంగా మర్మాలు తగిలేటట్టు ఇంతగా నచ్చచెప్పవలెనా? 
నేను చూస్తుండగా అడ్డూ ఆపూ లేకుండా నిన్ను పరాభవించిన ఆ కీచకుడు ఇంకా భూమిపై జీవించి ఉంటే ఇల్లాం[డ్రను 
మానభంగాలనుండి గట్టెక్కించే మార్గ మేది? ఆనాడు విరాటుడి కొలువులో నా మహా భుజశక్తిని చూపకపోవటమే 
తప్పయింది. అది చాలు. (మరల ఆ తప్పు చేయను అని భావం.) 


నిశేషం: ఈ పద్యంలో 'ముట్టన్‌ పల్కు” అనే (క్రియ సార్ధకం. తిక్కన [ద్రౌపదీ సంభాషణలోని శిల్పరహస్యాన్ని ఈ (క్రియాపదంతో 
సూచించాడు. ముట్ట(బల్కుట-అంటే మర్మస్టానాలను తాకేటట్టు మాట్లాడటం అని శబ్దరత్నాకరం చెప్పింది. వక్త తాను ఏ 
ప్రయోజనాన్ని సాధింపదలచుకొన్నాడో అది సాధ్యమయ్యేటట్టు నిపుణంగా సప్రయోజనంగా మాట్లాడటం 'ముట్టంబల్కటం'. 
నిర్లిప్తంగా ఉండి, నిద్రపోతున్న భీముడిలో రౌద్రాన్ని ప్రజ్వలింపజేయటం, అతిశీఘ్రంగా, రహస్యంగా కీచకుడిని సంహరింపజేయటం 
ద్రౌపది సాధింపదలచుకొన్న ప్రయోజనం. అది సఫలమయ్యేటట్లు ముట్టబలికిందని తాత్పర్యం. ఆ అంశాన్ని ఇట్టా భావించవచ్చును. 
1ధర్మరాజు మాయజూదపు ఉరులలో తాను చిక్కుకొని తనవారి కందరికీ కష్టాలు తెచ్చాడట! ధర్మరాజు మహిమను అంతకుముందే 
అంతగా ప్రశంసిస్తూ పలికిన ద్రౌపది మరల ఇట్లా అనటం ఆశ్చర్యం కలిగించే విషయం. ధర్మజుడి ఓటమివలన అరణ్యఅజ్ఞాతవాసాలు 
సంభవించాయి. దానికి తోడు (ద్రౌపదికి అవమాన పరంపరలు కూడా ఆరంభమయ్యాయి. కులసతికి కలిగే ఇక్కట్టులే కులానికి 
పాటు కలిగిస్తాయని మొదటి హెచ్చరిక. అయిదుగురు భర్తలున్నా భార్యకు మానసంరక్షణం అనుమానస్థితిలో పడటం శోచనీయమని 
225వ పద్యంలో ముట్టబలికింది. 2. పతుల ఎదుట సతులకు జరిగే అవమానాలు సతులకు ప్రాణాంతకాలు, పతులకు ఆత్మహత్యా 
సదృశాలు. పతులు మానధనులై తనను రక్షించగలరని ఆశపడ్డ (ద్రౌపది మోసపోవటమే జరిగింది. నిజానికి ఆమె ప్రాణాలు 
వదలిపెట్టవలసింది. కాని, ఎప్పుడైనా భర్తలు (బ్రతికి ఉండగా తనకు జరిగే అవమానాలకు (ప్రతీకారం చేస్తారనే అడియాసలతో 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 271 
ఆమె (బ్రతుకు దుఃఖభారంతో సాగిస్తున్నది. ఆ దుఃఖం శాంతించేటట్టు లేదు. ఆమె కష్టాలు గట్టెక్కేటట్టు లేవు. ఎందుకంటే, 
భర్తలు (బ్రతికి ఉండగానే నిండుసభలో ఒక మూర్చుడు (కీచకుడు) తనను అవమానించాడు. కాని, అప్పుడు కూడా వారు (బతికి 
ఉన్నట్టు నిరూపించుకొనలేకపోయారు. భార్యా మాన సంరక్షణం చేయలేని భర్తలు జీవన్మృతులవంటి వారని ఆమె ఉద్దతుడైన 
భీముడు ఉలికిపడేటట్టు 226వ పద్యంలో ముట్ట బలికింది. 3. భర్తల అశక్తతకు విధివైపరీత్యం కారణమని సత్యం చెప్పినా ఎత్తి 
పొడుపుగా కాకువులో ముట్టబలికింది. పాండవులు కురుసభలో ధర్మబద్దులు. విరాటసభలో సమయబద్దులు. (ద్రౌపది మాత్రం 
వారి (వ్రతనిషస్టవలన బాధితురాలు. పాండవుల (వ్రతనిష్ట్ర వలన వాదికి అభ్యుదయ గౌరవాలు కలుగుతాయి. వారు ధర్మవీరు 
లనిపించుకొంటారు. కాని, ఆపదలన్నీ అనుభవించేది మాత్రం (ద్రౌపదియే. భర్తలకు అభ్యుదయం కలిగేటట్టయితే (ద్రౌపది ఎన్ని 
అవమానాలైనా పడటానికి సిద్దమే అని చెప్పింది. ఆ మాటలు ఆమె దీనావస్థకు పరాకాష్ట దానిని ముట్టబలికింది 227, 228 
పద్యాలలో. 4. ఇప్పుడు ఆమె నిష్టురాలు ఎందుకు మాట్లాడుతున్నదో తెలుపుతున్నది. “కీచకుడి చేష్టలు శ్రుతి మించుతున్నాయి. 
అతడు కామం చేత పీడింపబడుతున్నాడు. (మన్మథ బాధను పొందుతున్నాడు.) అంటే రతిక్రీడకు తొందరపడుతున్నాడని 
భావం. మొదట మాటలతో, చిన్న చిన్న చేష్టలతో పోతాడేమో అని అనుకొంటే ఇప్పుడు అంతటితో ఆగక విజృంభించి నన్ను 
పట్టుకొనటానికి సిద్దమయ్యాడు భర్తలు చూస్తుండగానే. అతడెప్పుడైనా ఏ విధంగానైనా ఎక్కడైనా నాపై సాహసించగలడు. అప్పుడు 
నన్ను రక్షించే దెవరు? - ఒకవేళ రక్షించగలిగితే నీవొక్కడవే ప్రస్తుతం సమర్దుడవు'- అనే ఆశ తన మనసులో ఉన్నట్టు 
ముట్టబలికింది 228వ పద్యంలో. 5. ఇప్పుడు శీఘ్రంగా కీచకుడిని చంపటం తప్ప మరొక మార్గం లేదు. ఇది ఉపేక్షకు, విచికిత్సకు 
సమయం కాదు. ఒకవేళ దానిని భీముడు నిర్వహించకపోతే నేను ఉరిపోసుకునిగాని నీటిలో దూకిగాని, అగ్నిలో పడిగాని, విషం 
త్రాగిగాని చచ్చిపోతానన్నది. ఇది బెదిరింపు మాట కాదు. 'మీ మీద ఒట్టుపెట్టి చెపుతున్నాను. మీమీద నాకున్న భక్తి అటువంటిది. 
నమ్మకం అటువంటిది. నాకు మానభంగం కంటే ప్రాణభంగమే శ్రేస్టం'- అని ముట్టబలికింది. 


ఆ మాటలకు (ప్రతిస్పందన భీముడి ఈ మాటలు. భీముడు [ద్రౌపది మాటలలోని ప్రయోగశక్తిని గుర్తించినట్టు పలికాడు. 
ద్రౌపదిని పరాభవించిన కీచకుడు తనచేత చావటం తప్పదని సంకల్పించాడు. ఆ పని అప్పటికే ఆలస్యమైనందుకు విచారించాడు. 
దుఃఖభావం నుండి భీముడిని ఉద్దరించి, (కోధభావ తీవ్రతను అతడిలో ప్రజ్వలింపచేసి, సత్వర కార్యోన్ముఖుడిగా మార్చిన 
ద్రౌపది వాక్‌ శిల్పం రసాభ్యుదయోల్లాసానికి రమణీయోదాహరణం. (సంపా.) 


తే. ఎల్లి యెల్ల విధంబుల నెందుంజొచ్చె। నేని, నా ధర్మ తనయుండు దాన వచ్చి 
యడ్డపడెనేని నీవ పెంపారు కరుణ. గాచితేని నాచే బడు గీచకుండు. 232 


ప్రతిపదార్థం: కీచకుండు= కీచకుడు; ఎల్లి= రేపు; ఎల్ల విధంబులన్‌= ఎన్నిరకాలుగానైనా; ఎందున్‌+చొచ్చెన్‌+ఏనిన్‌= ఎక్కడ 
దాగినా; ఆ ధర్మతనయుండు= ఆ ధర్మజుడే; తాను+అ,వచ్చి= తానే వచ్చి; అడ్డపడెనేనిన్‌= అడ్డుపడినా; నీవు+అ= (ద్రౌపది 
కూడా; పెంపారు కరుణన్‌= పైకి పొంగివచ్చే దయతో; కాచితి(వి)+ఏనిన్‌= కాపాడినా; నాచేన్‌+పడున్‌= నా చేతిలో చస్తాడు. 


తాత్సర్యం: రేపటి దినం ఆ కీచకుడు ఎక్కడ ఎట్లా దాగి ఉన్నా, స్వయంగా ధర్మజుడు వచ్చి అడ్డుపడినా, నీవు కూడా 
అధిక దయతో క్షమించినా, నా చేతిలో అతడికి చావు మూడింది. 


విశేషం: భీముడి శపథం సూటిగా, ఘాటుగా ఉన్నది. ప్రతిపదసార్థకంగా సాగింది. కాల విలంబనం వలన కీడు మూడవచ్చునని 
ద్రౌపది చేసిన సూచనకు ప్రతిస్పందనగా రేపే కీచకుడు నా చేతిలో చస్తాడు” అని ప్రధానాంశాన్ని ప్రకటించాడు. చంపదగిన 
శత్రువును సత్వరమే చంపటం భీముడి స్వభావం. కాని, అతడి ప్రయత్నాన్ని ఆపు చేయగల శక్తులు రెండున్నాయి. ఒకడు 
ధర్మరాజు, మరొకరు (ద్రౌపది. అలనాడు సైంధవుడి పట్ట అదే జరిగింది. ధర్మరాజు అతడిని చంపవద్దన్నాడు, అందువలన 
అతడికి పాండవదాసుడనే బిరుదాన్నిచ్చి వదలిపెట్టాడు భీముడు. (ద్రౌపది సైంధవ వధను మొదట కోరింది. భీముడు దాని 


272 శ్రీమదాంధ్ర మహాభారతము 

కనుకూలంగా వ్యవహరించి చంపబోయాడు. అర్జునుడు ధర్మజునాజ్ఞను జ్ఞాపకం చేసి వారించాడు. చివరకు (ద్రౌపది పట్టుపట్టి 
సైంధవుడిని చంపటానికి ధర్మరాజును ఒప్పిస్తుందేమో అని భీముడు ఆశపడ్డాడు. సైంధవుడిని బందీగా తెచ్చి అన్నముందు 
ఉంచాడు. అప్పుడు (ద్రౌపది తన మనసు మార్చుకొని పాండవదాసుడైన వాడిపై ధర్మరాజువలెనే దయావర్షాన్ని కురిపించింది. ఈ 
ఉదంతాన్ని జ్ఞాపకం చేసి భీముడు రెండు విధాల గడుసరితనం (ప్రకటించాడు. నే నెప్పుడూ కార్యశీలినే. ధర్మరాజూ, నీవే 
సహనమూర్తులు, నా కార్యాలకు అడ్డుపడేవారు" అని ఎత్తిపొడిచి, తనయందు కీచకఘట్టంలో కూడా లోపం లేదని పరోక్షంగా 
సమర్థించుకొన్నాడు. 2. ధర్మజుడికి తెలిస్తే కీచకుడి మీద దయతో నన్ను వారిస్తాడు. నీవు నాతో చెప్పినట్టు ధర్మరాజుకు కూడా 
తెలిపావంటే అతడు నిన్ను కూడా మారుస్తాడు. అయినా నేను మారను. మీరిద్దరూ కలిసి వచ్చినా, ఎన్ని రకాలుగా వారించినా నా 
ప్రతిజ్ఞ ఆగదు అని హెచ్చరించాడు. కీచకవధ అనే కార్యనిర్వహణానికి భీముడు (ప్రకృష్ణమైన ప్రయత్నావస్థను (ప్రకటించాడు. 
(సంపా.) 


వ. వానిదెసం జింత యావంత వలవ; దమ్మాటలు విడువు' మని యూఅడిల్లం బలికి, దుర్భశల నలందురు 
నవ్వెలంది డెందంబుకుందు వాపం దలంచి యిట్లనియె. 233 


ప్రతిపదార్థం: వానిదెసన్‌= కీచకుడిపట్ట; చింత= దుఃఖం; ఆవంత వలవదు= కొంచెం కూడా వద్దు; ఆ+మాటలు విడువుము= 
ఇక అతడి గురించి మాటలు మాట్లాడటం ఆపివేయుము; అని; ఊరడిల్లన్‌+పలికి= మనసు తేరుకొనేటట్టు మాటలాడి; 
దుర్దశలన్‌+అలందురు= కష్టాలు కడగళ్ళతో దుఃఖించే; ఆ+వెలంది= [ద్రౌపది యొక్క; డెందంబుకుందు= మనసులోని బాధను; 
పాపన్‌+తలంచి= పోగొట్టదలచి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: ఇక నీవు కీచకుడి పట్ట ఆవంత కూడా చింత పడవలసిన అవసరం లేదు. వాడి మాటలు ఇక మరచిపోముు' 
అని (ద్రౌపది మనస్సు ఊరడిల్లేటట్టు పలికాడు. అంతేకాక, భీముడు కలసిరాని కష్టకాలంలో ఆమె పొందుతున్న తీవ్ర 
మనోవేదనను తగ్గించవలెననే భావంతో ఈ విధంగా పలికాడు. 


సీ, “చ్యవనుని వాంఛకు సంయాతినందన । యిడుమల( గుడువదె యడవిలోన? 
రాఘవుతోడ నరణ్యవాసము చేసి । సంతాప మందదె జనకతనయ? 
కుంభసంభవునకై ఘోరదుర్గముల లో । పాముద్ర యలజడి పాలుగాదె? 
నలునిపిటుంద( గానల కేగి దమయంతి । మనుజులు పడనియుమ్మలిక పడదె? 


తే. వారు సైరణచేసి దుర్వారమైన । నిరతిశయ దుఃఖభారంబు నిస్తరించి 
సౌఖ్యమొందరె? నీవు నా చందమునన । యాపదల కోర్పి సంపద లనుభవింపు. 234 


ప్రతిపదార్థం: చ్యవనుని వాంఛకున్‌= చ్యవనుడి కోర్కెకు; సంయాతినందన= సంయాతి కుమార్తె సుకన్య; అడవిలోనన్‌= అరణ్యంలో; 
ఇడుమలన్‌+కుడువదె?= కష్టాల ననుభవించలేదా?; రాఘవుతోడన్‌= రాముడితో; అరణ్యవాసము చేసి= అడవులలో కలిసి నివసించి; 
జనకతనయ= సీత; సంతాపము+అందదె?= కష్టపడలేదా? కుంభసంభవునకై= అగస్త్యుడి కొరకై; ఘోరదుర్గములన్‌= ఘోరారణ్యాలలో; 
లోపాముద్ర= అగస్త్యుడి భార్య; అలజడి పాలు కాదె= అవస్థల పాలుపడలేదా?; నలుని పిణుందన్‌= నలుడి వెంట; కానలకున్‌+ఏ6 
గి= అడవులకు వెళ్ళి; దయయంతి; మనుజులు పడని= మనుష్యులు పడనటువంటి; ఉమ్మలిక, పడదె?= దుఃఖాన్ని అనుభవించలేదా?; 
వారు సైరణ+చేసి= వారంతా ఓర్భుకొని; దుర్యారము+ఐన= భరించరానిదైన; నిరతిశయ దుఃఖభారంబు= అధికమైన 
కష్టాలబరువును; విస్తరించి= దాటి, ఎట్లాగో మోసి; సౌఖ్యము+ఒందరె?= సుఖపడలేదా?; నీవున్‌= నీవుకూడా (ద్రౌపది కూడా); ఆ 
చందమునన్‌= ఆ విధంగానే; ఆపదలకున్‌+ఓర్భి= ఆపదలు భరించి; సంపదలు+అనుభవింపు= సౌఖ్యాన్ని పొందుము. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 273 
తాత్సర్యం: చ్యవనుడి కోర్కెను మన్నించి సుకన్య అడవిలోబడి కష్టాలను భరించలేదా? రఘురాముడితో అడవుల కేగి 
సీతమ్మ ఇడుముల పడలేదా? అగస్త్యుడి వెంట పర్వతాలు దాటి లోపాముద్ర అగచాట్లు పడలేదా? నలుడిని వెంబడించి 
అడవులకు వెళ్ళి దమయంతి మనుష్యులు పడలేని పాట్లు పడలేదా? వారందరూ ఎట్టాగో కష్టాల బరువు కోర్చుకొని 
సుఖాల తీరాన్ని చేరలేదా? అదే విధంగా నీవు కూడా కష్టాలను ఓర్చుకొని సంపదలను అనుభవించుము. 


విశేషం: సుకన్య కథ: (సుకన్య శర్యాతి కుమార్తె అని మహాభారతారణ్యపర్వం చెప్పింది. సంయాతి శర్యాతి కొడుకు. తిక్కనసంయాతి 
కూతురుగా పేర్కొన్నాడు.) భృగుని కుమారుడు చ్యవనుడు. ఇతడు అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు. శరీరమంతా పుట్టలు 
పోశాయి. ఒకనాడు శర్యాతి అనే రాజు తన కుమార్తె సుకన్యతో చ్యవనుడు తపస్సు చేసికొనే ప్రాంతానికి వచ్చాడు. సుకన్య 
చిలిపితనంతో పుట్టను గమనించక చ్యవనుడి పుట్టలోనుండి మెరుపులు రావటం చూచి (త్రప్పాంచింది. ఆ దోషానికి చ్యవనుడు 
కోపగించాడు. శర్యాతి యొక్క సైనికులను బాధించాడు. ఆ బాధను తొలగించటానికి సుకన్యను తనకిచ్చి వివాహం చేయుమని 
శర్యాతిని కోరాడు. తండ్రి ఇష్టపడకపోయినా, చ్యవనుడు వృద్దుడైనా అతడిని వివాహం చేసికొన్నది సుకన్య. ఆ తరువాత చ్యవనుడు 
ఆశ్వినుల సహకారం వలన, తపశ్శక్తి వలన యువకుడై భార్యకు సుఖసౌఖ్యాలను అందజేశాడు. ఈ విధంగా సుకన్య వృద్దుడిని 
వివాహం చేసికొని అనేక కష్టాలు పడి చివరకు సుఖసంతోషాలను పొందగలిగింది. సీతకథ: రామాయణంలోని ఈమె కథ 
ప్రసిద్దం. పితృవాక్య పరిపాలకుడైన శ్రీరాముడి ననుసరించి సీత అరణ్యవాసం చేయవలసి వచ్చింది. రాముడితో కలిసి అడవులలో 
ఎన్నో కష్టాలు అనుభవించింది. రావణుడి చెరలో చిక్కి, అశోకవనంలో ఎన్నో కడగండ్లు భరించింది. మాయలేడిని తెమ్మన్న 
కారణంగా భర్తకు దూరమయింది. రావణ సంహారానంతరం మరల భర్తదరి చేరకలిగింది. రాజ్యసుఖాలను అనుభవించింది. 3. 
దమయంతి కథ: నలదమయంతులు ఆదర్శ (ప్రేమ దంపతులు. నిషధ రాజును స్వయంవరంలో వివాహమాడింది దమయంతి. 
స్వయంవరానికి ఇంద్రాది దిక్సాలురు విచ్చేశారు. వారు కూడా దమయంతిని కోరి వచ్చారు. అయినా దమయంతి నలుడిని 
వరించింది. కలి ఆమెను పొందలేకపోయి పగబట్టాడు. ఫలితంగా కష్టాలపాలైంది. కలి పురుషుడు పెట్టిన కష్టాలు ఇంతంత కాదు. 
జూదంలో నలుడు సర్వస్వాన్నీ కోల్పోయాడు. అరణ్యాలలో దమయంతిని వదలి నలుడు వెళ్ళిపోయాడు. తక్షకుడి కాటువలన 
నలుడికి వికృతరూపం కలిగింది. కష్టాలు గట్టెక్కి ద్వితీయ స్వయంవరం నెపంతో దమయంతి మళ్ళీ నలుడిని నిజరూపంతో 
పొందగలిగింది. నలుడు రాజ్యాన్ని మరలా పొందాడు. దమయంతి రాజ్యభోగాల ననుభవించింది. లోపాముద్ర కథ: అగస్వుడు 
చాలా కాలం (బ్రహ్మచర్య వ్రతం చేశాడు. తన తపఃప్రభావంతో విదర్భరాజుకు లోపాముద్ర జన్మించేటట్టు చేశాడు. ఆమెనే తన 
కిచ్చి వివాహం చేయుమని రాజు నడిగాడు. ఆమెకు వ(స్రాభరణాల కొరకు ఎందరినో ఆశ్రయించాడు. చివరకు అవి సంపాదించి 
పెట్టి ఆమె ద్వారా పుత్రులను పొందాడు. ఈ నాలుగు కథలలో ఆయా పతివ్రతలు కష్టాల పాలుగావటం, వాటిని ఓర్చుకొని 
కొన్నాళ్ళకు సుఖాన్ని పొందటం పురాణ ప్రసిద్ధం. అంతేకాదు. ఈ కథలన్నీ ఆరణ్యపర్వంలో మునుల వలన పాండవులు విన్నవే. 
వాటిని గుర్తుకు తెచ్చి భీముడు (ద్రౌపది నోదారుస్తున్నాడు. అప్పుడు (శవణంలో నిలిచిన కథలు ఇప్పుడు మననంలోకి మారాయి. 
పురాణశ్రవణ ఫలితాలలో ఇది ఒకటి. తమతో సమానంగా కష్టా లనుభవించిన ఇతరులను తలచుకొంటే కొంత ఊరట 
కలుగుతుంది. అది మానవ స్వభావం. మనం చేసిన పని ఫలించకపోతే, ఎదుటివారిని చూచి వారూ కష్టాలలో ఉంటే చూచి 
ఊరట పొందుతాం. ఇదే తిక్కన కావ్యశిల్పం. 


వ. దుర్యోధన దుశ్యాసన కర్ణ శకుని సైంధవ ప్రముఖంబగు దుష్ట లోకంబు నధోలోకంబున కనుచునంతకు 
మదీయాంతరంగంబు చింతాభర భుగ్నంబును, నవమాన పంకమగ్నంబును, గోపోద్విగ్నంబును నై 
వేగిరపడుచున్నయది; ధార్తరాస్తులకుం గాలావసానం బైనయట్లు మనకు సమయ కాలావసానం బయ్యె; 


నజ్ఞాత వాసంబునకుం జొచ్చి పదునొండు నెలలు సని పండ్రెండవనెల వర్తిల్లుచున్నది. దీని కొంత దీటిన 
నీదు వంతయుం దీటు; నూటిడిల్లి యుండుము; సింహబలుండు నిన్ను( బరిభవించి మై మైతోన యునికింజేసి 


274 శ్రీమదాంధ్ర మహాభారతము 

యెల్లియుం జెనక వచ్చు; నీవునుం గ్రమంబున నొడంబడుట భావించికొని వానికి నర్తనశాల సంకేత 
ప్రదేశంబుగాం జెప్పి యొంటిమెయిం జనుదేర నియమింపుము; వాండు వచ్చిన నా సొబగునిం దెగంజూచి, 
నీకుం జూపి నీ చిత్తంబు వడసెద; నిత్తెబింగు దప్ప నొండు విధంబు గర్జంబుగా; దిదియె నిశ్చయం; బిట్ల చేయు 
వార; మిమ్మాటలవలనం దప్పవు గాని, వేగుచున్నయది; జనులు మేలుకాంచి మనలం గాంచి రేని వంచన 
బయలు పడినం గార్యంబు దప్పు; గీచక వధంబునకుం బూనిన నా మనోరథంబు దుది ముట్టవలయు; 
నిజశయన స్థానంబునకుం బొ' మ్మని శయ్యాతలంబు విడిచి యత్తన్విం దటిమి కొన్నియడుగు లనిచి, మరలి 
మారుతాత్మజుండు కలుషితాత్ముండగుచు సెజ్జకు వచ్చె; నచ్చెలువయుం దన నిద్రించు నెడకుం బోయి పర్యంక 
భాగంబునం దనువు వైచి, యంకిలి దేజిని దెందంబున€ గొందలంబుతోడి నిశ్చయంబున నిద్రంబొరయని 

కనుదోయి మొగిడ్డి యుండె; నంత. 235 


ప్రతిపదార్థం: దుర్యోధన, దుశ్ళాసన, కర్ణ శకుని, సైంధవ, ప్రముఖంబు+అగు= దుర్యోధన దుశ్శాసన కర్ష శకుని సైంధవాది 
యోధులతో కూడిన; దుష్ట్రలోకంబున్‌= దుండగుల సమూహాన్ని; అధో+లోకంబునకున్‌, అనుచు+అంతకున్‌= నరకానికి 
పంపునంతవరకు; మదీయ+అంతరంగంబు= నా మనస్సు; చింతాభరభుగ్నంబును= దుఃఖభారంతో వంగినదీ; అవమాన 
పంకమగ్నంబును= అవమానమనే బురదలో మునిగినదీ; కోప+ఉద్విగ్నంబునున్‌+ఐ= కోపంతో కలవరపడినదీ అయి; వేగిర 
పడుచున్న+అది= తొందరపడుతున్నది; ధార్తరాష్టులకున్‌= కౌరవులకు; కాల+అవసానంబు+ఐన+అట్టు= కాలం తీరినట్టు, 
మృత్యువు సమీపించినట్టు; మనకున్‌= పాండవులకు; సమయకాల+అవసానంబు+అయ్యెన్‌= ప్రతిజ్ఞ చేసిన కాలం ముగిసే 
రోజులు దగ్గరపడ్డాయి; అజ్ఞాతవాసంబునకున్‌+చొచ్చి= రహస్యంగా ఉండే నియమంతో (ప్రవేశించి; పదునొకండునెలలు చని= 
పదకొండు నెలలు పూర్తి అయి; పండ్రెండవ నెల= పన్నెండో నెల; వర్తిల్హుచున్‌+ఉన్నది= జరుగుతున్నది; దీని కొంత తీజీనన్‌= 
ఈ ఉపద్రవం తప్పితే; నీదువంతయున్‌= నీదుఃఖం కూడా; తీజున్‌= తొలగిపోతుంది; ఊరడిల్లి+ఉండుము= ఊరట పొంది 
ఉండుము; సింహబలు(డు= కీచకుడు; నిన్నున్‌+పరిభవించి= నిన్ను (ద్రౌపదిని) అవమానించి; మైమైతోన్‌+అ= సశరీరంగా; 
ఉనికిన్‌+చేసి= ఉండటం చేత; ఎల్లియున్‌= రేపు కూడా; చెనక వచ్చున్‌= సమీపించవచ్చును; నీవునున్‌= నీవుకూడా (ద్రౌపది 
కూడా); (క్రమంబునన్‌+ఒడంబడుట= నెమ్మదిగా అంగీకరించటం; భావించికొని= ఊహించుకొని; వానికిన్‌= కీచకుడికి; నర్తనశాల= 
నాట్యశాల; సంకేత ప్రదేశంబుగాన్‌+చెప్పి= గుర్తుగా (కలిసే స్థలంగా) చెప్పి; ఒంటిమెయిన్‌= ఒంటరిగా; జనుదేరన్‌= వచ్చుటకు; 
నియమింపుము= ఆజ్ఞాపించుము, ఏర్పాటు చేయుము; హండు= అతడు; వచ్చినన్‌= రాగా; ఆ సొబగునిన్‌= ఆ సుందరుబ్దే, 
చక్కనివాణ్ణ్డి; తెగన్‌+చూచి= చంపి; నీకున్‌+చూపి= నీకు (ద్రౌపదికి) చూపి; నీ చిత్తంబు+పడసెదన్‌= నీ మనసు మెప్పిస్తాను; 
ఈ+తెటంగు తప్పన్‌= -ఈ పద్దతి కాకుండా; ఒండు విధంబు= మరొక పద్దతి; కర్ట్ణంబు+కాదు= ఫలించే పని కాదు; 
ఇది+ఎ+నిశ్చయంబు= ఇదే నిర్ణయం; ఇట్టు చేయువారము= ఇట్లాగే చేద్దాం; ఈ+మాటలవలనన్‌+తప్పవుకాని= ఇక ఈ 
మాటలవలన పనులు తీరేవి కావు; వేగుచున్న+అది= తెల్లవారబోతున్నది; జనులు,మేలుకాంచి= లోకులు మేల్కొని; 
మనలన్‌+కాంచిరి+ఏనిన్‌= మనలను (భీమద్రౌపదులను) చూస్తే; వంచన బయలుపడినన్‌= అజ్ఞాతవాసం బహిరంగమైతే; 
కార్యంబు+తప్పున్‌= అజ్ఞాతవాసకార్యానికి భంగం ఏర్పడుతుంది; కీచక వధంబునకున్‌+పూనిన= కీచకుడిని చంపటానికి పూనుకొన్న; 
నా మనోరథంబు= నా సంకల్పం, కోరిక; తుదిముట్టవలయున్‌= పూర్తికావాలి; నిజ శయన స్థానంబునకున్‌+పొమ్ము= నీవు 
పరుండే (ప్రదేశానికి వెళ్ళిపోమ్ము; అని; తన శయ్యాతలంబు= తన పడక; విడిచి= వదలిపెట్టి; ఆ తన్విన్‌+తటిమి= (ద్రౌపదిని 
వెంబడించి; కొన్ని అడుగులు+అనిచి= కొంత దూరం వీడ్కొల్సి; మారుత+ఆత్మజుండు= గాడ్పుకొడుకు భీముడు; 
కలుషిత+ఆత్ముండు+అగుచున్‌= కలవరపడ్డ మనస్సుతో; సెజ్జకున్‌+వచ్చెన్‌= పడక మీదికి వచ్చాడు; ఆ+చెలువయున్‌= (ద్రౌపది 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 275 
కూడా; తన నిద్రించు+ఎడకున్‌+పోయి= తాను నిద్రించే ప్రదేశానికి పోయి; పర్యంక భాగంబునన్‌= పడకపై; తనువు వైచి= 
శరీరం పడవేసి; అంకిలి తేని డెందంబునన్‌= కలతవీడని మనస్సుతో; కొందలంబుతోడి= కలవరంతో కూడిన; నిశ్చయంబునన్‌= 
నిర్ణయంతో; నిద్రన్‌+పారయని= ని(ద్రరాని; కనుదోయి మోడ్చి= కళ్ళు మూసికొని; ఉండెన్‌= ఉన్నది; అంతన్‌= అప్పుడు. 


తాత్సర్యం: దుర్యోధన దుళ్ళాసన కర్ల శకుని సైంధవాది దుష్టుల నందరినీ నరకలోకానికి పంపేటంత వరకు నా 
మనస్సు చింతా భారంతో వంగిపోయి, అవమానమనే బురదలో కుంగిపోయి, కోపతాపంతో కలత చెంది 
తొందరపడుతున్నది. దానికి తోడు కౌరవులకు కాలం మూడినట్టు మన అజ్ఞాతవాస సమయంకూడా పూర్తి కావస్తున్నది. 
పదకొండు నెలలు పూర్తి అయి, పన్నెండో నెల నడుస్తున్నది. ఇంక, ఈ గడువు కాస్తా తీరితే నీ దుఃఖం కూడా 
తీరుతుంది. కాబట్టి ఊరడిల్లి ఉండుము. కీచకుడు నిన్ను అవమానించి ఇంకా శరీరంతో (బ్రతికి ఉన్నాడు. కాబట్టి రేపు 
వాడు వచ్చినపుడు మట్టుబెట్టవచ్చును. నీవు కూడా క్రమంగా అతడిని అంగీకరిస్తున్నట్టు ఊహించి (నటించి) నర్తనశాలను 
సంకేతంగా చెప్పి వాడిని అక్కడికి ఒంటరిగా రమ్మని చెప్పుము. అట్టా వస్తే ఆ సొగసుకాడిని మట్టుబెట్టి, నీకు కళ్ళారా 
చూపి, నీ మనస్సు రంజింపచేస్తాను. ఇది తప్ప మరొక ఉపాయం లేదు. ఇదే నిర్ణయం. ఇట్లాగే చేద్దాం. ఇక ఈ కార్యం 
మాటలతో తీరేది కాదు. చేష్టలకు దిగాలి. అదిగో తెల్లవారబోతున్నది. లోకం గుర్తిస్తే, అజ్ఞాతవాస వ్రతానికి భంగం 
వాటిల్లుతుంది. మన కార్యానికి భంగం కలుగుతుంది. కీచకుడిని చంపాలనుకొన్న నా కోరిక తీరాలి. నీవు వెళ్ళి 
నీప్రక్కపై పడుకొమ్మని చెప్పి ఆమెను తొందరపెట్టి కొంతదూరం కలసి వెళ్ళి వీడ్కోలు చెప్పి భీముడు కోపంతో 
కలతచెంది తన పడకపై నడుం వాల్పాడు. ఆమెకూడా పోయి తన పడకపై తనువు వాల్చింది. కాని, కంటికి నిద్ర 
రాలేదు. అయినా కనుదోయి మూసికొని కదలకుండా పడుకొని ఉండిపోయింది. అప్పుడు. 


విశేషం: భీముడి వ్యూహకుశలత, కార్యదక్షత, ఉత్సాహస్సూర్తి ఫలితాన్ని సాధించటంలో దృఢ నిశ్చయం, సమయోచితాలైన 
ఉపాయాలను సాధించే చాతుర్యం- మొదలైన నాయకలక్షణాలను ఇందులో (ప్రదర్శించాడు. (సంపా.) 


ప్రభాతకాల వర్ణనము 


(ఇది మూలమునందు లేదు) 
తే. ద్రుపద నందన పరిభవ దుఃఖమునకు । నుల్లమున దురపిల్లుచు నున్న సరసి 


వే(డి నిట్టూర్పులో యన వెడలె. గ్రొత్త। తావి మూతులు విచ్చు నెత్తమ్మివిరుల. 236 


ప్రతిపదార్థం: ద్రుపదనందన= [ద్రౌపది యొక్క; పరిభవ దుఃఖమునకున్‌= అవమానం వలన కలిగిన దుఃఖానికి; ఉల్లమునన్‌= 
మనసులో; దురపిల్లుచున్‌+ఉన్న= విలపిస్తున్న; సరసి= సరస్సు; వేండి నిట్టూర్సులో+అనన్‌= వేడి నిశ్వాసాలో అన్నట్లు; మూతులు 
విచ్చు= వికసించు; నెత్తమ్మి విరులన్‌= చక్కని తామరపూలనుండి; (క్రొత్త, తావి= (క్రొత్త వాసనలు; వెడలెన్‌= వెలుపలికి వ్యాపించాయి. 
తాత్సర్యం: (ద్రౌపది అవమాన దుఃఖాన్ని చూచి విలపిస్తున్న సరస్సు అనే స్నేహితురాలు విడిచిన వేడి నిట్టూర్సులో 
అన్నట్లుగా మూతులు విచ్చుకొంటున్న కమలాలనుండి వచ్చే కొంగ్రొత్త సువాసనలు వెలువడసాగాయి. 


నిశేషం: అలం: ఉ(త్రేక్ష. ప్రకృతి కథానాయికపట్ట సానుభూతి చూపినట్లు కవి వర్లించటం విశేషం. వర్షనను కథలో మేళవింపజేయటం 
౧M ౧ (ac) (a) 
భాగం. 


276 శ్రీమదాంధ్ర మహాభారతము 
క. విచ్చెం దిమిరము; కాపులు । వచ్చె మధుపకులము లబ్దవనముల; కురులం 
జొచ్చె విరులు తరులతికల; । నిచ్చె రథాంగములు వంత యెల్ల దొగలకున్‌. 237 


ప్రతిపదార్థం: తిమిరము= చీకటి; విచ్చెన్‌= తొలగిపోయింది; మధుపకులములు= తుమ్మెదల సముదాయం; అబ్జ్బవనములకున్‌= 
తామరపూవుల సముదాయానికి; కాపులు వచ్చెన్‌= కాపురం వచ్చాయి; విరులు= పూలు; తరులతికలన్‌= చెట్ల తీగల నుండి; 
ఉరులన్‌+చొచ్చెన్‌= రాల దొడిగాయి; రథాంగములు= చ(క్రవాకపక్షులు; వంతన్‌+ఎల్లన్‌= తమ బాధనంతా; తొగలకున్‌= కలువలకు; 
ఇచ్చెన్‌= ఇచ్చాయి. 


తాత్పర్యం: చీకటి తొలగింది. తుమ్మెదలు తామరపూలపై వాలాయి. చెట్లనుండి, తీగలనుండి పూలు రాలాయి. 
చ(క్రవాకాలు తమ బాధనంతా కలువపూలకు ఇచ్చాయి. 


విశీషం: చక్రవాక పక్షులకు రాత్రి పూట కళ్ళు కనబడవు కాబట్టి జంటలు వియోగావస్థ పొందుతాయి -అని కవిసమయం. 
కలువలు రాత్రంతా వికసించి సూర్యోదయంతో ముకుళిస్తాయి. తెల్లవారుతుండగా చక్రవాక పక్షులు వికసిస్తూ తమ రాత్రి 
బాధను ముకుళిస్తున్న కలువలకు అప్పుగించినట్టున్నదట! తమ చుట్టమైన చంద్రుడు అస్తమించగా కలువలు ముకుళించాయి. 
వాటి ముకుళనాన్ని కవి వాటి బాధగా సంభావిస్తూ, అంతవరకూ తమ బాధను చక్రవాకాలు వాటి కందించినట్టు చమత్కరించాడు. 
(సంపా.) 


సీ.  పెనణశువందనిసిన తనువు లొండొంటితో(। గీలించి నిద్రించి మేలుకాంచి, 
తరుణులు. బతులు వాతాయనంబుల నల్ల; బొలయు వేంబోకటి మలయపవను 
నింపారు చో(కున నిగురొత్తు చిత్తంబు । లెలసి యొండొరులపై( బొలయు చూడు 
లాదట నుపకరణావళి వెడ వెడ । యాదరించుచు రాగ మడర. దొడరి 


తే. కేళి సలిపిరి భవన దీర్షికల తమ్మి। విరుల నెత్తావి ననయంగ బెరసి చెమట 
పొడము మేనుల తనికంపు ప్రోచి తటిచు । టూర్చుగాడ్పుల పరిమళ ముల్లసిల్ల. 238 


ప్రతిపదార్థం: పెనంకువన్‌= కలయికచేత; తనిసిన తనువులు= తృప్రిపొందిన శరీరాలు; ఒండు+ఒంటితోన్‌= ఒకదానితో 
మరొకదానిని; కీలించి= చేర్చి; నిద్రించి మేలుకాంచి= నిద్రపోయి మేల్కొని; తరుణులున్‌, పతులున్‌= భార్యలూ భర్తలూ; 
వాతాయనంబులన్‌= కిటికీల నుండి; అల్లన్‌= మెల్లగా; పొలయు= వీచే; వేంబోకటి= వేకువజామునందలి; మలయపవను= 
మందమారుతం యొక్క; ఇంపారు చోంకునన్‌= సుఖమైన స్పర్శచే; ఇగురొత్తు= కోరికల వలన చిగురించే; చిత్తంబులు= 
మనస్సులు; ఎలసి= పొంది; ఒండొరులపైన్‌= ఒకళ్ళ మీద ఒకరు; పొలయు= వ్యాపించే; చూడ్కులు= చూపులు; ఆదటన్‌= 
(ప్రేమతో; ఉపకరణ+ఆవళిన్‌= చందనాది (ద్రవ్యాలతో; వెడవెడ= మిక్కిలి కొంచెంగా; ఆదరించుచున్‌= గౌరవిస్తూ; రాగమడరన్‌= 
(ప్రేమ అతిశయించగా; తొడరి= పూనుకొని; భవనదీర్శికల= ఇళ్ళలోని బావులలోని; తమ్మివిరుల= తామరపూలయొక్క; 
నెత్తావిన్‌+ఎనయంగన్‌= వాసనలు నిండగా; బెరసి= వ్యాపించి; చెమటపొడము మేనులన్‌= చెమట పట్టే శరీరాలపై; తనికంపు= 
చిరువాసనను; తఅచు+ఊర్పుగాడ్పుల= మాటిమాటికి నిట్టూర్పుల; పరిమళము+ఉల్లసిల్లన్‌= వాసనలు వ్యాపించగా; కేళి సలిపిరి= 
రతి(క్రీడలు చేశారు. 


తాత్సర్యం: దంపతులు కలిసి రతి తృప్తి నొంది ఒకొళ్లనొకళ్లు కౌగిలించుకొని నిద్రపోయి తెల్లవారే సమయంలో లేచి, 
మందమారుతం కిటికీలలో నుండి వీస్తూ సోకగా మరల ఒకరిపై ఒకరికి మమకారం అధికమై భోగసాధనాలైన 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 277 
ఉపకరణాలు కొద్దిగా తీసికొని ఇళ్ళనడబావులలోని తామరపూల సువాసనలు నిశ్చాసాలతో కలిసి శరీరంపై చెమట 
సుగంధాన్ని అధికం చేయగా రతికేళి సలిపారు. 


విశేషం: రాత్రి రతికేళిలో మైమరచి కౌగిలింతలలో పడుకొనటం దంపతులకు సహజం. తెల్లవారే వేళ మళ్ళీ రతిక్రియ కుషక్రమించటం 
పరిపాటి. 


తే. రాలియున్న పుష్పప్రకరము విదిర్లి। చెన్నుగా నున్న సేసిన సెజ్జియనంగ 
వేగుటయుం. జుక్కలన్నియు విరిసి విశద । భాతి. జెలువొందె. జూడ నంబరతలంబు. 239 


ప్రతిపదార్థం: వేగుటయున్‌= తెల్లవారగా; రాలియున్న= రాలిపడిన; పుష్ప(ప్రకరము, విదిర్చి= పూలరాసులను విదిల్చి; చెన్నుగాన్‌, 
నున్న చేసిన= అందంగా నునుపు చేసిన; సెజ్జ+అన(గన్‌= పడక అనేటట్టు: అంబరతలంబు= ఆకాశం; చుక్కలు+అన్నియున్‌= 
నక్షత్రాలన్నీ; విరిసి= తొలగిపోయి; విశదభాతిన్‌= స్పష్టమైన (ప్రకాశంతో; చూడన్‌= చూడగా; చెలువొందెన్‌= (ప్రకాశించింది. 


తాత్సర్యం: తెల్లవారగానే నక్షత్రాలన్నీ పోయి నిర్మలమైన ఆకాశం రాలిపడిన పూలన్నీ విదిల్చి నునుపు చేసిన పాన్సా 
అన్నట్లు ఉన్నది. 


విశేషం: అలం: ఉ(త్రేక్ష. వేకువజామున ఆకాశం నిర్మలంగా ఉంటుంది. అది పూలు విదిల్చి నునుపుచేసిన పాన్సువలె ఉన్నదని 
కవి చమత్కరించాడు. పాన్సుపై పూలు సువాసనకేగాక కమ్మగా నిద్రపట్టటానికి కూడా ఉపయోగపడతాయని శాస్త్రజ్ఞులు 
చెబుతున్నారు. 


వ. తదనంతరంబ యల్ల నల్లన తెబిపి యిచ్చి యవులవులం జను నంధకారంబు దూరంబుల యందును లేకునికి 
వలనం గడళ్ళప్పళించి నెరసి విరసినం బొలుచు కలుకట్టలుంబోని దిక్తటంబులును, దమపాసిన కందువలు 
రోసి యెత్తిన మెడలను బచరించిన చూడ్కులు వేడ్కలం గ్రందైన డెందంబులుం దమము పాసినం గలిగి 
మెలంగుచు నొండొంటి బిట్టుగాంచి యొదవు సమ్మదంబునం బొదలు మేనులు బెరయించి పరమానందం 
బునం జొక్కుచు జక్కవకవలు గలసి పొలసి నలిరే(గి చెలంగుచు రేయింటి యా(కటి పెల్లునం గొదగొని కమిచి 
చంచువులం దిగిచి త్రుంచి యానుచు నిక్కడక్కడ( బబిచినం జిక్కువడి యున్న మృణాల శకలంబుల వలన 
బాల చంద్ర శతాభిరామంబులగు శంభు జలమూర్తి విశేషంబులంబోని సరోవరంబులును, జీ(కటి వాసినం 
బ్రభాతం బను వింత మానిసి మెలంగి ముసుంగు వుచ్చినట్లు మేలుకని యెజికలు పొదల విదిర్షి కూర్చికొని 
కలగొనం బలుకు పులుంగుల యెలుంగుల వలన నొండొంటిం దెలుపుకరణి నొప్పు ధరణీరుహంబులును, 
బర(గు నరుణోదయ రాగపటలంబు నెనయు కెంజాయ రంజిల్ల వికసిల్లు రక్తారవిందంబుల దందడి నెగసి 
చరించు చంచరీకంబుల యెఅకల నెటుల గిటికొని క్రొత్తయగు కాంతి ప్రవాహంబులం గడలుకొల్పు 
పుప్పాళ్ళు డుల్చి రాల్జుచుం బొలయు మలయానిలంబునం గ్రాలు మవ్వంపుందీవల గడివోయి తొరంగిన 
విరుల వలన మీనకేతన పురాతన బాణశాలలం బోని లతా మండపంబులును, మొగిడియు జనంబు 
సంధ్యాంజలిపుటకరణంబుల ననుకరించు విధంబునం దర్శనీయంబులగు కుముద వనంబులును, నేమేని 


నెపంబున నొండొరుల మేలుకొలుపు రమణ రమణీ జనంబుల నర్మాలాపంబులం బెరయు దరహాసంబుల 


278 శ్రీమదాంధ్ర మహాభారతము 
కాంతి. దెలుపెక్కునట్లు వెలరారు దీపంబులును, మునుకడ వచ్చి యెజుక సేయమికి వాతాయన పవనుని 
పయిం బుట్టిన యలుక విధంబున వేగుంబోకట నంకురించు మదంబున( గెంపు గదురుట నిద్రలేమినని 
శంకింపక యింపునం గదియు విదగ్ధ విటజనంబుల మనంబులం దిగుచు లలనాలోచనంబులును, రేపకడ 
వనలక్ష్మి పురశ్రీ నలంకరించు వడువున నెడపడక యెల్లెడల నిగుడు విభాత కుసుమ కదంబ పరిమళంబును 
నై యున్నంత. 240 


1. తదనంతరంబ......... దిక్రటంబులును. 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= తెల్లవారుతున్నంతనే; అల్లన+అల్లన= మెల్ల మెల్లగా; తెజపి+ఇచ్చి= సందిచ్చి-తొలగిపోయి; 
అవులన్‌+అవులన్‌+చను= దూరదూరంగా పోయే; అంధకారంబు= చీకటి; దూరంబుల+అందును లేక+ఉనికి వలనన్‌= 
దూరప్రదేశాలలో కూడ లేకపోవటం వలన; కడళ్ళు= దిక్కులు; అప్పళించి= తాకి; నెరసి= నిండి; విరిసినన్‌= విచ్చిపోగా; పొలుచు= 
ఒప్పే; కలు కట్టలున్‌+పోని= రాతి కట్టలను పోలిన; దిక్‌+తటంబులును= ది(క్రదేశాలూ; 


తాత్సర్యం: తెల్లవారుతున్నది. చీకటి మెల్లమెల్లగా విచ్చుతూ దూరప్రదేశాలలో కూడా తొలగిపోవటంచేత, దిక్కులను 
స్పృశించి నిండి విచ్చిపోగా ది(క్రదేశాలు రాతికట్టలవలె ఒప్పుతున్నాయి. అలంకారం: ఉపమ. 


2. మ్‌ వాసన సరోవరంబులును. 


ప్రతిపదార్థం: తమ, పాసిన= తాము (జక్కవలు) వీడిన; కందువలు= చోట్టను; రోసి= వెదకి; ఎత్తిన, మెడలను; పచరించిన= 
ప్రసరింపజేసిన; చూడ్కులున్‌= చూపులూ; వేడ్కలన్‌= వేడుకలచే; (క్రందు+ఐన= అధికమైన; దెందంబులున్‌= మనస్సులును; 
తమము= చీకటి పాసినన్‌= తొలగగా; కలిగి; మెలంగుచున్‌= వర్తిల్లుతూ; ఒండు+ఒంటిన్‌= ఒకదాని నొకటి; బిట్టు= శీఘ్రంగా; 
కాంచి= చూచి; ఒదవు= కలిగే; సమ్మదంబునన్‌= సంతోషంతో; పొదలు= ఒప్పే; మేనులు= శరీరాలు; బెరయించి= చేర్చి; 
పరమ+ఆనందంబునన్‌= అధిక సంతోషంతో; చొక్కుచున్‌= పరవశిస్తూ; జక్కవకవలు= చక్రవాక దంపతులు; కలసి= కూడి; 
పొలసి= చొక్కి; నలిరేంగి= విజృంభించి; చెలంగుచున్‌= కూస్తూ; రేయింటి, ఆంకటి, పెల్టునన్‌= రాత్రి ఏమీ తికనపోవటం వలన 
కలిగిన ఆకలి తీవ్రతచేత; గొదకొని= యత్నించి; కమిచి= (గ్రహించి; చంచువులన్‌= ముక్కులతో; తిగిచి= లాగి; త్రుంచి= 
ముక్కలు చేసి; ఆనుచున్‌= తింటూ; ఇక్కడన్‌+అక్కడన్‌= ఇక్కడా, అక్కడా; పజచినన్‌= పరవగా; చిక్కు+పడి+ఉన్న= 
చిక్కుపడిపోయిన; మృణాల, శకలంబులవలనన్‌= తామరతూటి ముక్కల వలన; బాల, చంద్ర, శత+అభిరామంబులు+అగు= 
నూరు బాలచం[ద్రబింబాల చేత మనోహరాలయిన; శంభు, జల, మూర్తి విశేషంబులన్‌+పోని= శివుడియొక్క జలరూప విశేషాలవంటి; 
సరోవరంబులును= సరస్సులును. 


తాత్పర్యం: చక్రవాక మిథునాలకు రాత్రివేళ పరస్పర వియోగం, అవి కన్నులు కనిపించక తమ తమ చోట్లను 
విడిచిపెట్టుతాయి. తెల్లవారిన పిదప అవి రేయి తాము విడిచిన స్థానాలను వెదుకుతూ, మెడ ఎత్తుకుని, చూపులు 
ప్రసరింపజేస్తూ పరస్పరం కలిసికొనటం వలన వేడుక లధికమై మనస్సులు సంతోషపడుతూ ఉండగా ప్రవర్తిల్హుతాయి. 
అవి తమ శరీరాలను ఒకదానితోనొకటి చేర్చి, మిక్కిలి సంతోషంతో పరవశిస్తూ, విజృంభించి కూస్తూ, రాత్రి ఏమీ 
తినకపోవటం వలన కలిగిన ఆకటి తీవ్రతతో తామరతూండ్లను లాగి ముక్కలు చేసి చిందరవందరగా పడవేస్తాయి. 
ఆ ముక్కలు నూరు బాలచంద్రుల చేత మనోహరాలయిన ఈశ్వరుడి జలమూర్తి విశేషాలు అన్నట్టుగా సరస్సులుంటాయి. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 279 


అలం: స్వభావోక్తి. 
3. చీశటివాసినం................. ధరణీరుహంబులును. 


ప్రతిపదార్థం: చీకటి; పాసినన్‌= తొలగిపోగా; ప్రభాతంబు+అను, వింతమానిసి= ఉదయసమయ మనే వింత మనుష్యుడు; 
మెలంగి= వర్తిల్లి; ముసుంగు+పుచ్చిన+అట్టు= ముసుగు తొలగించిన విధంగా; మేలుకని= నిద్రలేచి; ఎజకలు= రెక్కలు; పొదలన్‌= 
ఒప్పుగా; విదిర్చి= విదలించి; కూర్చికొని= సరిచేసికొని; కలగొనన్‌= కలతచెందగా; పలుకు= కూయునట్టి; పులుంగుల+ఎలుంగుల 
వలనన్‌= పక్షుల రొదల మిషచేత; ఒండు+ఒంటిన్‌= ఒకదాని నొకటి; తెలుపు, కరణిన్‌= మేల్కొలిపే విధంగా; ఒవ్చు; 
ధరణీరుహంబులును= చెట్టునూ. 


తాత్పర్యం: చీకటి తొలగిపోగా ఉదయమనే వింత మనుష్యుడు, వచ్చి ముసుగుతొలగించినట్టు మేల్కొని రెక్కలు 
విదిలించుకొని, సరిచేసికొని, కలతపడినట్టు కూసే పక్షుల రొదల మిషచేత ఒకదాని నొకటి మేలుకొలిపే విధంగా ఒప్పే 
చెట్టునూ. 


అలం: స్వభావోక్తి, రూపకం, ఉత్రేక్ష. 
4. పరగు నరుభోదయరాగ............ లతా మండపంబులును. 


ప్రతిపదార్థం: పరంగు= ఒప్పునట్టి, అరుణ+ఉదయ, రాగ, పటలంబున్‌= సూర్యోదయము యొక్క ఎరుపుకాంతుల సమూహాన్ని; 
ఎనయు= సరిపోలే; కెంజాయ (కెంపు+చాయ)= ఎ(్రనికాంతి; రంజిల్లన్‌= (ప్రకాశించగా; వికసిల్లు= విచ్చే; రక్త+అరవిందంబులన్‌= 
ఎగర్రతామరల యందు; దందడిన్‌= దట్టంగా; ఎగసి= ఎగిరి; చరించు= తిరిగే; చంచరీకంబుల= తుమ్మెదలయొక్క; ఎఅకల, 
నెజులన్‌= రెక్కల సందులందు; గిజికొని= చిక్కుకొని; (క్రొత్త+అగు, కాంతి, ప్రవాహంబులన్‌= నూతనకాంతుల (ప్రవాహాలను; 
కడలుకొల్పు= అతిశయింపజేసే; పుప్పొళ్ళు, డుల్ఫి రాల్బ్చుచున్‌= డుల్లగొట్టి రాలుస్తూ; పాలయు= వీచే; మలయ+అనిలంబునన్‌= 
మలయవాయువు చేత; క్రాలు= ఒప్పే; మవ్వము+తీవలన్‌= లేతతీగలనుండి; కడి+పోయి= వాసనపోయి; తొరంగిన విరులవలన= 
రాలిపోయిన పువ్వులవలన; మీనకేతన, పురాతన, బాణ, శాలలన్‌+పోని= మన్మథుడి ప్రాత బాణగృహాలను పోలిన; లతా, 
మండపంబులును= పూలతీగలమంటపాలునూ. 


తాత్పర్యం: ఉదయ సూర్యుడి ఎజ్జని కాంతి ప్రసరించగా వికసించే ఎర్రతామరపూలయందు దట్టంగా ఎగురుతూ 
తిరిగే తుమ్మెదరెక్కల సందుల్లో చిక్కుకొని నూతనకాంతుల ప్రవాహాలను అతిశయింపజేసే పుప్పాళ్ళను డుల్లగొట్టి 
రాలుస్తూ వీచే మలయవాయువుచేత ఒప్పే లేతతీగలనుండి వాసనపోయి రాలిపోయిన పువ్వులు కలిగి మన్మథుడి 
ప్రాత బాణ గృహాలవలె ఉన్న లతామండపాలునూ. 


అలం: స్వభావోక్తి, ఉపమ. 
5, మొుగిడయు కుముదవనంబులును. 


ప్రతిపదార్థం: మొగిడియున్‌= ముడుచుకొని కూడా; జనంబు, సంధ్యా+అంజలిపుట, కరణంబులన్‌= సంధ్యావందన 
మాచరించేటప్పటి జనుల దొప్పలవంటి దోసిళ్లను; అనుకరించు విధంబునన్‌= అనుసరించేటట్లు; దర్శనీయంబులు+అగు= 
చూడదగిఉన్న; కుముద, వనంబులునున్‌= తెల్లకలువల తోపులును. 


280 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ప్రాతస్పంధ్యా సమయంలో ముడుచుకొని కూడా, సంధ్యావందనమాచరించే జనుల అంజలిపుటాలను 
అనుకరించే రీతిగా చూడదగిఉన్న తెల్లకలువల సమూహాలునూ. 


అలం: ఉపమ. 
6. ఏమేని నెపంబున................ వెలరారు దీపంబులును. 


ప్రతిపదార్థం: ఏమి+ఏని, నెపంబునన్‌= ఏదో ఒక మిషచేత; ఒండు+ఒరులన్‌= ఒకరినొకరు; మేలుకొలుపు= మేలుకొలిపే; 
రమణ, రమణీ జనంబుల= ప్రియుల, ప్రియురాండ్ర యొక్క; నర్మ+ఆలాపంబులన్‌= పరిహాస గర్భిత వాక్కులచేత; బెరయు= 
కలిగే; దరహాసంబుల, కాంతిన్‌= చిరునవ్వుల కాంతిచేత; తెలుపు+ఎక్కు+అట్టు= తెలుపెక్కే విధంగా; వెలరారు, దీపంబులును= 
తెల్లనైన దీపాలూ. 


తాత్సర్యం: ఏదో ఒక నెపంతో ఒకరి నొకరు మేలుకొలిపే దంపతుల పరిహాస గర్భిత వాక్కుల చేత కలిగే చిరునవ్వుల 
కాంతుల చెంత తెలుపెక్కినవాయా అన్నట్టున్న దీపాలూ. 


అలం: తద్న్గుణం, ఉత్రేక్ష. 
గ మునుక్‌డ్‌ వచ్చు లలనా లోచనంబులును. 


ప్రతిపదార్థం: మునుకడ= ముందుగా; వచ్చి; ఎఖుక+చేయమికిన్‌= తెలుపకపోవటానికి; వాతాయన, పవనుని, పయిన్‌= కిటికీల 
గాలిమీద; పుట్టిన; అలుక, విధంబునన్‌= కోపం రీతిగా; వేగుంబోకటన్‌= తెల్లవారుజామున; అంకురించు= పుట్టే; మదంబునన్‌= 
మదంచేత; కెంపు= ఎరుపు; కదురుట= కలగటం; నిద్ర, లేమిన్‌+అని= నిద్ర లేకపోవటంచేతనని; శంకింపక= సంశయించక; 
ఇంపునన్‌= సంతోషంతో; కదియు= కూడే; విదగ్ద, విట, జనంబుల, మనంబులన్‌= నేర్చరులైన విట జనుల మనస్సులను; 
తిగుచు= ఆకర్షించే; లలనా; లోచనంబులును= (స్త్రీల కన్నులూ. 


తాత్సర్యం: ముందుగా వచ్చి తమను మేలుకొలుపకపోవటంచేత కిటికీల గాలిపై కలిగిన కోపం చేతనా అనేటట్టు 
ప్రియురాం[(డ్ర కళ్ళు ఎజ్జబడ్డాయి; కాని, తెల్లవారుజామున కలిగే మదం వలన అవి సహజంగానే ఎర్రనయ్యాయి. 
పైగా రాత్రి అంతా ప్రియులను కూడటంవలన నిద్రలేక కలిగిన ఎరుపు అని విదగ్దులైన విటజనులు సంశయించక, 
తెల్లవారువేళ సంతోషంతో పప్రియురాండ్రను సమీపించినప్పుడు వారి మనస్సులను ఆకర్షిస్తూవున్న ఆ ప్రియురాండ్ర 
అందమైన నయనాలూ, 


అలం: ఉ(త్రేక్ష, 
8.. రపకడంంంంము! నై యున్నంత. 


ప్రతిపదార్థం: రేపకడ= (ప్రొద్దున; వనలక్ష్మి= వనమనే లక్ష్మి; పురశశ్రీన్‌= నగరమనే లక్ష్మిని; అలంకరించు, వడువునన్‌= అలంకరించే 
విధంగా; ఎడపడక= ఎడతెగక; ఎల్ల+ఎడలన్‌= అన్నిచోట్లా; నిగుడు= వ్యాపించే; విభాత, కుసుమ, కదంబ, పరిమళంబును= 
వేకువజామునందలి పూల సమూహంయొక్క సువాసనల!; ఐ= అయి; ఉన్న+అంతన్‌= ఉండగా. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 281 
తాత్సర్యం: (ప్రొద్దుననే వనలక్ష్మి నగరలక్ష్మిని అలంకరిస్తున్నదా అనే విధంగా, ఎడతెగకుండా అన్నిచోట్లా వ్యాపించే 
ఉదయ సమయ పుష్పసాగంధ్యమూ కలిగి ఉండగా. (తరువాతి పద్యంతో అన్వయం. 


అలం: ఉత్రేక్ష. వనలక్ష్మి - రూపకం. 


నిశేషం: అలం: ఉత్ర్రేక్ష్స ఎడనెడ - ఉపమ. రూపకం-ఉ'త్రేక్షను అతిశయింప చేశాయి. ప్రభాత వేళ కనువిందు చేసే (ప్రకృతి 
సౌందర్యాన్ని ఊహాసుందరంగా ఆవిష్కరించటం ఇక్కడి అలంకారశిల్పం. వెనుకటి పద్యంలో తెల్లవారుజామున నక్షత్రాలు 
మాయమై ఆకాశం నిర్మలంగా తేటపడింది. 1. ఆ తరువాత-చీకట్లు క్రమంగా విరిసి దూరదూరంగా పోయి దిక్తటాలు బయట 
పడటం మొదట వర్ణించబడింది. అవి ముగిసిన చీకట్లు వరిసిపోగా బయటపడిన రాతికట్టలవలె ఉన్నాయి. ఇక్కడ ఉత్రేక్షా గర్భిత 
ఉపమాలంకారం భావనీయం. 2. ఆ తరువాత - చక్రవాక పక్షులు రాత్రంతా తామరతూండ్ల ముక్కలను చిమ్మటం వలన ఆ 
ముక్కలు మిలమిలలాడుతూ ఉండగా మెరుస్తున్న సరోవరాలు వెలుగు చూచాయి. ఆ సరోవరాలు చంద్రకళలతో వెలుగొందే 
శివుడి జలమూర్తులో అన్నట్టున్నాయట! ఈ వర్లనలో ఉపమాలంకార రంజితమైన ఉత్రేక్ష భాసిస్తున్నది. దిక్కులు తెల్లబడి ఆ 
కాంతులు నీళ్ళలో ప్రతిఫలించటం (ప్రభాత (ప్రకృతి సౌందర్య దర్శకులకు సహజంగా గోచరించే సుందర దృశ్యమే. 3. ఆ 
తరువాత - జనుల దృష్టి నాకర్షించేవి చెట్లమీద వినపడే పక్షుల కలకలారావాలు. ప్రభాతం అనే మనిషి చీకటి అనే (ముసుగు 
వేసికొని అందరినీ భయపెట్టి ఒక్కసారిగా పై) ముసుగు తీసి వేయగా అంతవరకూ సడీ సవ్వడీ లేకుడా ఉన్న చెట్టు ఒక్కసారి 
రెక్కలు విచ్చి ఎగురుతూ వాలుతూ అరుస్తున్న పక్షుల కూతలనే మాటలతో చెలరేగి పరస్పరం యోగక్షేమాల పలకరింపులు 
మొదలుపెట్టినట్టున్నాయట! రూపకానుప్రాణిత ఉత్రేక్ష ఇందులో (ప్రకాశిస్తున్నది. 4. ఆ తరువాత అరుణోదయం- ఆ సమయంలో 
ఆకాశంలో కానవచ్చే అరుణకాంతితో దీటైన కాంతులు గలవి ఇలలో ఎ(ర్రదామరలు. వాటి మీద తుమ్మెదలు విశృంఖలంగా 
తిరగటం వలన వాటి రెక్కలకు పుప్పొడు లంటాయి. వాటిని మలయపవనుడు డులిపి నేలకు రాలుస్తున్నాడు. అతడి వీరవిహారానికి 
పూలు రాలి లతామండపాల నిండా పడుతున్నాయి. అప్పుడవి మన్మథుడి పాత ఆయుధాగారాలా అన్నట్టు ఉన్నాయట! 
ఉపమానుప్రాణిత ఉ(త్రేక్ష ఊహారమణీయం. రాత్రి ఎంత మన్మథోద్దీపకంగా ఉన్నదో అరుణోదయవేళ సైతం అంతటి 
మన్మథోద్దీపకంగా ఉన్నదని ధ్వని. మన్మథుడి పంచబాణాలు పూలే. (అరవిందం, అశోకం, చూతం, నవమల్లిక, నీలోత్సలం). 5. 
ఆ తరువాత నిష్టాగరిష్టుల ప్రాతఃకాల సంధ్యావందన దృశ్యాలు గోచరిస్తాయి. తెల్లవారేకొద్దీ కలువపూలు ముకుళిస్తాయి. ఆ 
ముకుళించిన కలువలు సూర్యుడికి అంజలి పట్టే భక్తుల కరపుటాలవలె ఉన్నాయట! ఉపమాలంకార మండిత మీ వర్లనం. 6. ఆ 
తరువాత - ప్రభాత కాంతికి దీపాలు వెలవెలపోవటం సహజ రమణీయ దృశ్యం. ఆ దీపాలు మేలుకొలుపుల మిషతో నర్మ 
సంభాషణలు చేస్తున్న దంపతుల చిరునవ్వుల కాంతులచేత పరిహసించబడ్డాయట! అందువలన వెలవెలపోయాయేమో అన్నట్టు 
ఉన్నాయట. ఊహారమణీయమైన ఉత్రేక్ష. 7. ఆ తరువాత - తెల్లవారే లోపల మరొకసారి విటులను ఆకర్షించి వినోదించాలనే 
వేడుకతో కొంటె చూపులు విసిరే వేశ్యల, విటకత్తెల పోకడలు గమనించదగినవి. రాత్రిళ్ళంతా నిద్రలేదు. అందువలన కన్నులు 
ఎ(ర్రపడ్డాయి. కాని, ఆ కళ్ళు తొలిజాము కైపువలన అట్లా ఎ(ర్రపడ్డాయని తలంచి, నేర్పరులైన విటులు తమను మరొకసారి 
కూడటానికి అనువుగా వారిని రెచ్చగొట్టుతున్నట్లున్నాయట విటకత్తెల చిలిపి చూపులు, ఊహారమ్యమైన ఉత్రేక్ష. 8. ఆ తరువాత- 
ప్రభాత వాతావరణంలో గుబాళించే పూలవాసన అనుభవించ దగింది - అది వనలక్ష్మి పురలక్ష్మిని ప్రభాత సేవ కొరకు అలంకరిస్తున్నట్లు 
దర్శనీయంగా, పూజనీయంగా, పవిత్రంగా కనబడిందట! 9. హరిహరనాథ భక్తుడైన తిక్కన హరుని అష్ట విధ రూపాల (ప్రసక్తి 
ఈ వచనంలో తెచ్చాడు. అష్టవిధ ప్రభాతకాల వైభవాలను ఇందులో వర్షించాడు. (సంపా.) 


సీ, నీరజాకరములు నిష్టమై జేసిన | భవ్యతపంబుల ఫల మనంగ, 
దివసముఖాభినందిత చక్రయుగ్మకం | బుల యనురాగంపుంబ్రో వనంగ, 
హరిహరబ్రహ్మ మహానుభావంబు లొ । క్కటి గాగ గరంగిన గట్టి యనంగ, 
నతుల వేదత్రయ లతికాచయము పెను । పొంద బుట్టెడు మూలకంద మనంగ 


282 శ్రీమదాంధ్ర మహాభారతము 
తే. నఖిల జగముల కందెటి యగుచు జన స । మాజ కరపుట హృదయ సరోజములకు 
ముకుళనంబును జృంభణంబును నొనర్షి । భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగి. 241 


ప్రతిపదార్థం: నీరజ+ఆకరములు= తామర కొలకులు; నిష్టమైన్‌+చేసిన= నియమంతో దీక్షగా చేసిన; భవ్యతపంబులఫలము+ 
అనంగన్‌= చేసిన మంగళప్రదమైన తపస్సుల ఫలమో అన్నట్లుగా; దివసముఖ= ప్రాతఃకాలం చేత; అభినందిత= సంతోషింప 
జేయబడిన; చక్రయుగ్మకంబుల= చక్రవాక పక్షుల జంటల యొక్క; అనురాగము+ప్రోవు+అనంగన్‌= (ప్రేమరాశి అనునట్లు; 
హరిహర(బ్రహ్మ= (త్రిమూర్తుల-విష్టు మహేశ్వర (బహ్మల యొక్క; మహత్‌+అనుభావంబులు= గొప్ప (ప్రభావాలు; ఒక్కటి+ 
కాంగన్‌= ఒకటిగా అయ్యేటట్టు; కరంగిన= కరిగించి చేసిన; గట్టి= కణిక; అనంగన్‌= అనునట్టు; అతుల= సాటిలేని; వేదత్రయ= 
మూడు వేదాలనే; లతికాచయము= తీగల సమూహం; పెనుపొందన్‌= అభివృద్ధి చెందేటట్లు; పుట్టెడు= పుట్టిన; మూలకందము+అన( 
గన్‌= మొదటి దుంప అన్నట్టు; అఖిలజగముల= అన్ని లోకాలకు; కన్‌+తెణు= కనురెప్ప; అగుచున్‌= జౌతూ; జనసమాజ= 
జనసమూహాల యొక్క; కరపుట= దొప్పలలాంటి చేతులకు; హృదయసరోజములకున్‌= హృదయాలు అనే కమలాలకు; 
ముకుళనంబును= ముడుచుకొనటమూ; జృంభణంబునున్‌= వికాసాన్ని; ఒనర్భి= కలిగించి; భానుబింబంబు= సూర్యబింబం; 
పూర్వాద్రిపైన్‌= తూర్పుకొండపై; వెలింగెన్‌= ప్రకాశించింది. 


తాత్పర్యం: తామర కొలకులు నిష్టతో చేసిన పవిత్ర తపస్సులకు ఫలితమో అన్నట్టు, తెల్లవారగానే కూడుకొన్న 
చక్రవాకపక్షుల జంటల అనురాగమంతా ఒక రాశిగా రూపొందిందా అన్నట్లు, త్రిమూర్తుల మహిమలను కరగించి 
చేసిన సిద్దగుళికయా అన్నట్టు, వేదాలు అనే ఎగటబ్రాకే తీగలు పుట్టిన దుంపా అన్నట్టు సకల లోకాలకు కనురెప్పగా 
ఉండే సూర్యుడి పూర్ణబింబ రూపం తూర్పుకొండమీద ప్రకాశించింది. లోకానికి కనురెప్ప అయిన సూర్యుడు క్రమంగా 
జనుల చేతి అంజలులకు ముకుళనాన్నీ, హృదయపద్మాలకు వికాసాన్నీ కలుగజేసి తూర్పుకొండపై ప్రకాశించాడు. 


నిశేషం: అలం: ఉ్రేక్షు రూపకం, తుల్యయోగిత, యథాసంఖ్యం. ఈ పద్య రచనా మహత్తాన్ని కీ.శేభూపతి లక్ష్మీనారాయణరావుగా 
రిట్లా వ్యాఖ్యానించారు. 'భవ్యతపః ఫలంబగు పరంజ్యోతి స్వరూపము, విశుద్ద ప్రేమ పరిణామమగు రసస్థితి, హరిహర(బ్ర హ్మైక్య 
జ్ఞానమూర్తి వేదత్రయ జన్మకారణమగు పరబ్రహ్మ స్వరూపము నను నిట్టి యలౌకికోపమానములచే వర్షన కుదాత్తత సిద్ధించినది. 
ఇ ల దం వ చో 
హృదయంగమములైన యీ యుత్ర్రేక్షలు రచనకు మనోహరత్వము నాపాదించుటయేగాక, సూర్యభగవానుని పరబ్రహ్మతత్త్యమును 
(బ్రతిపాదించునవియె, పఠితృమానసములను భక్తిభావపూరితములుగా నొనర్చుచున్నవి. 'అఖిల జగముల కనబ యగుచు” ననుటలో, 
సూర్యభగవానుడు చైతన్యప్రదాతయు, జ్ఞానప్రదాతయు నగునను నర్థము సిద్ధించినది. అట్టి పరబ్రహ్మ స్వరూప సాక్షాత్కారముచే 
జనుల హృదయములు వికాసము నొందుటయు, వారు భక్తిచే. గరములు మోడ్చి, సూర్యభగవానునకు( (బ్రణమిల్లుటయు, 
నొక్కుమ్మడి జరుగు కార్యములు. ఈ యుదాత్తార్థమును బ్రతిపాదించుచు6 దిక్కన, యథాసంఖ్య, రూపకో'త్రేక్షా తుల్యయోగితల 
నతి ప్రాఢముగం బోషించి యున్నాడు. జగజ్బ్యోతియు, విష్ణుస్వరూపమును నగు సూర్యుని వర్షించుచు. దిక్కన (గ్రహించిన 
పవిత్రములగు నుపమానము లతని యుదాత్త కవితాతత్త్యమునకు నిదర్శనము లగును.” (భారతము- తిక్కన రచన - రెండవ 
ముద్రణ: 1962 పు. 25-26). హరి హర (బ్రహ్మ మహానుభావంబు లొక్కటి గాగ గరంగిన గుటిక యనంగ - అనే పాఠాంతరం 
ఉన్నది. 


కీచకుండు ద్రౌపది నియ్యకొలుప యత్నించుట (సం.4-21-7) 


వ. ఇట్లు సూర్యోదయ మగుటయు సమయ సముచిత కరణీయంబులు వేగిరంబ నడపి వేగిరపాటుతో 


సింగారంబు సేసికొని సింహబలుండు. 242 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 283 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సూర్య+ఉదయము+అగుటయున్‌= (ప్రొద్దు పొడుపు కాగా; సింహబలు(డు= కీచకుడు; 
సమయ సముచిత= సమయానికి తగిన; కరణీయంబులు= పనులు; వేగిరంబు+అ= త్వరగా; నడపి= జరిపి; వేగిరపాటుతోన్‌= 
తొందరపాటుతో; సింగారంబు+చేసికొని= అలంకరించుకొని. 
తాత్సర్యం: ఇట్లు సూర్యోదయం కాగా, ప్రాతఃకాలంలో చేయదగిన కృత్యాలను త్వరగా పూర్తి చేసి, వడివడిగా 
అలంకరించుకొని కీచకుడు. 


విశేషం: కీచకుడు 'నానాభరణధరణ శీలుండు అని తిక్కన (2.32) చెప్పటం గమనించదగింది. అతడి వేగిరపాటు కామ 
భావోద్వేగాన్ని సూచిస్తున్నది. (సంపా.) 
క. తన మది గదిరిన తమకం । బున. జిడిముడిపడుచు ద్రుపదపుత్రికపై నూ 

నిన వేడ్కదిగువ నొకటియు.। గను(గొన విన లేక మదనకంపితు( డగుచున్‌. 243 


ప్రతిపదార్థం: తన మదిన్‌= కీచకుడి మనస్సులో; కదిరిన తమకంబునన్‌= అధికమైన మోహంతో; చిడిముడి పడుచున్‌= 
తొట్రుపడుతూ; (ద్రుపద పుత్రికపైన్‌= (ద్రౌపదిపై; ఊనిన వేడ్క= కలిగిన కోరిక; తిగువన్‌= ఆకర్షించగా; ఒకటియున్‌+కను6 
గొనన్‌= ఏ ఒక్కటీ చూడటానికి; వినన్‌= వినడానికీ; లేక= మనస్సు నిలువక; మదనకంపితుండు+అగుచున్‌= మన్మథ చలితుడై. 


తాత్సర్యం: కీచకుడు తన మనస్సులో పెరిగిన మోహంతో చిడుముడిపాటుతో తొట్రుపడుతూ ద్రౌపదిపై కలిగిన 
ఉత్కంఠతో ఏదీ చూడలేక, ఏదీ వినలేక మదనావేశంతో, (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: 'కామాతురాణాం న భయం న లజ్జా అనే సూక్తికి ఇది నిదర్శనంగా కనబడుతున్నది. ఇక్కడ కీచకుడి కంటికి ఏదీ 
కనబడదు. చెవికి ఏదీ వినబడదు. 


వ. అతిత్వరితంబ సుదేష్ట మందిరంబున కరుగుచు నంతరంగంబున. 244 


ప్రతిపదార్థం: అతిత్వరితంబు+అ= మిక్కిలి వేగంగా; సుదేష్ల మందిరంబునకున్‌= సుదేష్ల ఇంటికి; అరుగుచున్‌= వెళ్ళుతూ; 
అంతరంగంబునన్‌= మనస్సులో. 


తాత్సర్యం: అతి వేగంగా సుదేస్ల అంతఃపురానికి వెళ్ళుతూ. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఉ. “చయ్యననే(గి యంబుజ విశాల విలోచన. గాంచి ప్రీతిమై 

నయ్యెడ నేకతంబ హృదయం బలరం దంగంబల్కి యొక్కమై 

నియ్యకొనంగం జేసి యెలయించెద, నిక్కకుం దారి, నేర్పునన్‌ 

శయ్యకుం దెచ్చెదం గుసుమసాయకు పూనికి నేండ తీర్టెదన్‌'. 245 
ప్రతిపదార్థం: చయ్యనన్‌+ఏంగి= త్వరగా వెళ్లి; అంబుజ విశాల విలోచనన్‌= పద్మాలవలె విశాలమయిన కన్నులు గల ద్రౌపదిని; 


కాంచి= చూచి; ప్రీతిమైన్‌= (ప్రేమతో; ఆ+ఎడన్‌= అక్కడే; ఏకతంబు+అ= ఒంటరిగా; హృదయంబు+అలరన్‌+తగన్‌+పల్కి= 
మనస్సు మెచ్చుకునేటట్టు తగినట్టు మాట్లాడి; ఒక్కమైన్‌= ఏదో ఒక విధంగా; ఇయ్యకొనంగన్‌+చేసి= అంగీకరించేటట్టు చేసి; 
(30) ౧ (30) (30) 


284 శ్రీమదాంధ్ర మహాభారతము 

ఎలయించెదన్‌= అలరిస్తాను; ఇక్కకున్‌= ఏకాంత మందిరానికి; తార్భి= చేర్చి; నేర్పునన్‌= మెలకువతో; శయ్యకున్‌+తెచ్చెదన్‌= 
పడకపై చేరుస్తాను; నేడు+అ= ఈరోజే; కుసుమసాయకుపూనికిన్‌= మన్మథుడి ప్రయత్నాన్ని, రతిసౌఖ్యాన్ని; నేడు+అ= ఈ 
దినమే; తీర్చెదన్‌= పూర్తి చేస్తాను. 


తాత్పర్యం: 'నేను త్వరగా పోయి, సైరంధ్రిని చూచి, ప్రీతితో అక్కడ ఏకాంతంలో కలిసి మనసు మురిసేటట్లు 
మాట్లాడి, ఏదో విధంగా ఆమెను ఒప్పించి ఇంటికి తీసికొని వచ్చి, నేడే నా మదనవాంఛను తీర్చుకొంటాను.' 


విశేషం: మదనావేశంలో ఊగిసలాడుతున్నాడు కీచకుడు. సైరంధ్రి అంగీకరిస్తుందా? లేదా? అనేది అనుమానం. తార్చి= అనే 
మాట తార్పుడుగాండ్ర విషయంలో వాడుతారు. వ్యభిచార స్వభావం కలవారిపట్ట అది సరిపోతుంది. మాటి మాటికి మదనావేశంతో 
పరవశించిపోతున్నాడు కీచకుడు. 


క. అని యువ్విళ్లూరుచు వెసం। జని కేకయ రాజపుత్రి సదనంబున న 
య్యనిమిషచారువిలోచన । యనురూప విధాన నిరతయై యుండంగన్‌. 246 
ప్రతిపదార్థం: అని, ఉవ్విళ్లూరుచున్‌= అని ఉబలాటపడుతూ; వెసన్‌+చని= త్వరగా వెళ్ళి; కేకయ రాజపుత్రి సదనంబునన్‌= 


సుదేషప్ల మందిరంలో; ఆ+అనిమిషచారువిలోచన= ఆ చేపలవంటి అందమైన కనులుగల సైరంధ్రి; అనురూప విధాన= ఆమె 
వృత్తికి తగిన పనిలో; నిరత+ఐ+ఉండంగన్‌= లగ్నమై ఉండగా. 


తాత్సర్యం: కీచకుడు ఆ విధంగా ఉబలాటపడుతూ త్వరగా వెళ్ళి సుదేష్ల మందిరంలో అందమైన కనులుగల సైరంధ్రి 
తన పనిలో నిమన్నఅయి ఉండగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 
విశేషం: 'అనిమిష చారు విలోచని అనే విశేషణం (ద్రౌపది తత్కాలంలో కీచకుడి వర్తనం పట్ట ప్రదర్శిస్తున్న జాగరూకతనూ, 


“అనురూప విధాని మనే ప్రయోగం భీమద్రౌపదులు (క్రిందటి రాత్రి యోచించిన పథకానికి అనుగుణంగా - అనే అర్థాన్ని కూడా 
ధ్వనింప చేయటం విశేషం. (సంపా.) 


చ.  కను(గొని యప్పు గ్రొత్తయగు కౌతుకవృత్తి మునింగి పల్లటి 
ల్లిన ధృతితో( గ్రమం బరయలేని మనంబు చలింప నచ్చటన్‌ 
జను లెడ యౌటం గాంచు నెతీ సాలక గ్రక్కున నింతి. జేరంగాం 
జనియె విధాతృలుబ్ధకవశంబున( బోవు మృగంబు చాడ్పునన్‌. 247 


ప్రతిపదార్థం: కనుంగొని= చూచి; అవ్హు= ఆ సమయంలో; (క్రొత్త+అగు కౌతుకవృత్తిన్‌= (క్రొత్తదైన అనుభవం కొరకు పడే ఆశగల 
భావంతో; మునింగి= పడిపోయి; పల్లటిల్లిన= మిగుల చలించిన; ధృతితోన్‌= ధైర్యంతో; క్రమంబు+అరయలేని= ఉచితానుచితాలు 
తెలిసికొనలేని; మనంబు= మనస్సు; చలింపన్‌= స్పందించగా; అచ్చటన్‌= అక్కడ; జనులు ఎడ+జౌటన్‌= పరివారం దూరం 
కావటం కొరకు; కాంచు= నిరీక్షించి చూచే; నెజీ= ఓపిక, బుద్ది; చాలక= సరిపోక; విధాతృ= (బ్రహ్మ అనే; లుబ్దక వశంబునన్‌= 
వేటగాని చేతిలో పడటానికి; పోవు= పోయే; మృగంబు చాడ్సునన్‌= జింకవలె; గ్రక్కునన్‌= త్వరగా; ఇంతిన్‌+చేరంగాన్‌= (ద్రౌపదిని 
సమీపించటానికి; చనియెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: సైరం(ధ్రిని చూచి కీచకుడు (క్రొత్త కోరికలు చిగురెత్తగా ఆసక్తిలో మునిగి, ధైర్యం కోల్పోయి, వివేకాన్ని వీడి, 
మనస్సు చలించగా, దగ్గరలో పరిజనం లేకుండా వేచిచూచే ఓపిక కూడా లేకుండా విధి అనే వేటగాడి ఉరిలోకి 
తనంతట తాను ఉరికే మగజింకవలె శీఘ్రంగా ఆమె సమీపానికి వెళ్ళాడు. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 285 
విశేషం: అలం: ఉపమ. జరగబోయే కథను వ్యంగ్యంగా చెప్పుతున్నాడు కవి. కీచకుడు మృగం వలె ప్రాణాలు కోల్పోతాడు. 
అయితే అది విధి నిర్ణయం. వాడు దానికి లోబడ్డాడు. మృగోపమానం ఇంద్రియలోలుపత్వాన్ని ధ్వనింపచేస్తున్నది. 


క చనుటయు ద్రౌపది యతనిం । గనియుం గానని విధంబు గైకొని చిత్తం 

బున బెదరక తనముందటి । పనివెరవున నుండె భీముపలుకుల యూంతన్‌. 248 
ప్రతిపదార్థం: చనుటయున్‌= వెళ్ళగా; ద్రౌపది; అతనిన్‌+కనియున్‌= కీచకుడిని చూచి కూడా; కానని విధంబు+ కైకొని= చూడనట్టుగా 
భావించి; చిత్తంబునన్‌+బెదరక= మనస్సులో భీతిల్లక; భీముని పలుకుల+ఊంతన్‌= భీముడిచ్చిన మాటల ధైర్యంతో; తన ముందటి= 
అతడు రాక మునుపు తన చేతిలో ఉన్న; పనివెరవునన్‌+ఉండె= పనిలో నిమగ్నఅయి ఉన్నది. 
తాత్పర్యం: అట్లా కీచకుడు దగ్గరికి వెళ్ళగా, ద్రౌపది భీము డిచ్చిన మాటలను ఊతగా తీసికొని, అతడిని చూచినా 
చూడనట్లు నటిస్తూ, దూరంగా తొలగిపోకుండా, మనోధైర్యంతో తాను చేస్తూఉన్న పనిలో నిమగ్నురాలైనట్టు ఉండింది. 


వ. అట్టియెడ. 249 
తాత్పర్యం: ఆ సమయంలో. 
సీ, ఎవ్వరితోనైన నెలుగెత్తి యొక్కింత । పనిలేని వెంగలి పలుకు వలుకు; 

మట్టియ లొండొంటి బిట్టుదా(క(గ నేల । నందంద మునిగాళ్ళ నప్పళంచు6 


గడువికారంబుగా నొడలెల్ల విబుచుచు । మలంి రిత్తకు రిత్త సెలంగి నవ్వు; 
దాళంబుగా6 గరతలమున( బెలుచం గం । బంబు వ్రేయుచు వెడపాట పాడు; 


తే. మలయు, నంతంత. జేరువ( బొలయు, నింతి | తన్ను చూడమి కెంతయు( దల్లడిల్లు; 
నిక్కడక్కడంబడుం దగు లినుమడింప(। జూచు నత్తన్వి( బొరింబొరి. గీచకుండు. 250 


ప్రతిపదార్థం: కీచకుండు= కీచకుడు; ఎవ్వరితోన్‌+ఐనన్‌= ఎవరితోనైనా; ఎలుంగు+ఎత్తి= గొంతెత్తి; ఒక్కింత= కొంచెమైనా; 
పనిలేని= వ్యర్థమైన; వెంగలిపలుకు= తెలివిలేని మాటను; పలుకున్‌= మాట్లాడుతాడు; మట్టియలు= కాలి మట్టెలు; ఒండొంటిన్‌= 
ఒకదానికొకటి; బిట్టదాంకంగన్‌= గట్టిగా తాకగా; నేలన్‌= నేలమీద; అందంద= అక్కడక్కడ; ముని+కాళ్ళన్‌= ముందు కాళ్ళతో, 
కొనగోళ్ళతో; అప్పళించున్‌= తట్టేవాడు; కడువికారంబు+కాన్‌= మిక్కిలి అసహ్యంగా; ఒడలు+ఎల్లన్‌= శరీరమంతా; విఖుచుచున్‌= 
విరుస్తూ; మలంగి= మరలి; రిత్తకు రిత్త= వృథాగా; చెలంగి నవ్వున్‌= పెద్దగా నవ్వేవాడు; కరతలమునన్‌= అరచేతితో; తాళంబుగాన్‌= 
తాళంగా; పెలుచన్‌= శబ్దం చేసేటట్టు; కంబంబు |వేయుచున్‌= స్తంభాన్ని తట్టుతూ; వెడపాట పాడున్‌= అల్పమైన పాట పాడేవాడు; 
అంతంతన్‌= అక్కడక్కడ; మలయున్‌= తిరుగుతాడు; చేరువన్‌= దగ్గరగా; పొలయున్‌= సంచరిస్తాడు; ఇంతి= (ద్రౌపది; తన్నున్‌= 
(కీచకుడిని); చూడమికిన్‌= చూడకపోవటానికి; ఎంతయున్‌+తల్లడిల్లున్‌= ఎంతో బాధపడతాడు; ఇక్కడ+అక్కడ= ఇక్కడా అక్కడా; 
పడున్‌= పడతాడు; తగులు= మోహం; ఇనుమడింపన్‌= రెట్టింపు కాగా; ఆ తన్విన్‌= (ద్రౌపదిని; పొరిన్‌+పొరిన్‌= మాటిమాటికీ; 
చూచున్‌= చూస్తాడు. 


తాత్సర్యం: కీచకుడు కంటబడ్డవారితో వృథాగా మాటలు చెప్పుతూ, కాలిమట్టెలు శబ్దం చేసేటట్లు మునిగాళ్ళతో నేల 
మీద తడుతూ, వికారంగా ఒడలు విరుచుకొంటూ, అకారణంగా నవ్వుతూ, అరచేతితో స్తంభాన్ని తట్టి తాళం వేస్తూ, 


286 శ్రీమదాంధ్ర మహాభారతము 
వెడ పాట పాడుతూ, సైరంధ్రికి దగ్గరగా వెళ్ళి, ఆమె తనను చూడకపోవటంతో మిక్కిలి బాధపడుతూ, అధిక మోహంతో 
సైరంధ్రిని చూస్తూ ఉన్నాడు. 


విశేషం: అలం: యథాసంఖ్యం. కీచకు డిక్కడ ప్రదర్శిస్తున్న చేష్టలు దుర్విలాసాలని తరువాతి వచనంలో తిక్కన పేర్కొన్నాడు. 
అవి కీచకుడి ఉన్మత్తావస్థను ధ్వనింపచేస్తున్నాయి. ఒక్కొక్క చేష్ట ఒక్కొక్క దుర్విలాసాన్ని తెలుపుతున్నట్లు క్రమంగా అన్వయించటం 
అలంకార సౌందర్యం. అక్కడక్కడే తిరుగుతూ అనవసరంగా, అర్థరహితంగా, ఎవ్వరితో పడితే వారితో పెద్దగా గొంతు పెంచి 
మాట్టాడాడట- తాను వచ్చినుట్ట సైరంధ్రి తెలిసికొని కన్నెత్తి చూడాలని! కాని, ఆమె దగ్గరలో ఉండి కూడా అతడిని చూడలేదు. 
అందుకని కాలి మట్టెలు నేలకు తాకేటట్టుగా శబ్దం చేస్తూ మునికాళ్ళను అప్పళించాడు. అయినా ఆమె చూడలేదు. (ఆరోజులలో 
మగవాళ్ళు కూడా మట్టెలు పెట్టుకొనేవారు కాబోలు! అందరూ కాకపోయినా కీచకుడి వంటి నానాభరణధరణశీలురు ధరించేవారేమో! 
అవి ధనవంతుల అలంకారాలలోనివి కావచ్చును.) అందుకు కలతపడ్డాడు. ఆమెను ఆకర్షించటానికీ, తన విరహవేదనను 
ఆమెకు తెలుపటానికీ ఒడలెల్లా విరుస్తూ, కారణం లేకుండానే కలకలా నవ్వుతూ (క్రిందా మీదా పడ్డాడు (శతధా యత్నించాడని 
భావం). అయినా లాభం లేకపోయింది. మోహం అతిశయించగా ఆమె వైపు సూటిగా తేపతేపకు చూస్తూ స్తంభాల మీద చేతులు 
పెట్టి తాళం వేస్తూ కూనిరాగాలు తీయటం మొదలుపెట్టాడు. ఉన్మత్తుడి వింత వలపును అభినయ సుందరంగా చలనచిత్రంగా 
చిత్రించిన తిక్కన నాటకీయత కీపద్యం చక్కని ఉదాహరణం. (సంపా.) 


వ. ఇట్లు బహుప్రకారంబులగు దుర్విలాసంబులు సేయుచు నద్దురాత్ముండు ద్రుపదనందన డాయంబోయి. 251 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; బహుప్రకారంబులు+అగు= అనేకరకాలైన; దుర్విలాసంబులు= చెడుశ్చంగార చేష్టలు; 
చేయుచున్‌= చేస్తూ; ఆ దురాత్ముండు= ఆ కీచకుడు; ద్రుపదనందనన్‌= (ద్రౌపదిని; డాయన్‌+పోయి= సమీపించి. 


తాత్సర్యం: ఈ విధంగా అనేకరకాలుగా వికార శృంగార చేష్టలు చేస్తూ ఆ దుష్ట కీచకుడు ద్రౌపదిని సమీపించి. 


ఉ. “భాగ్యముగాదెనీ చరణపద్మము లెప్పుడు. జేరి కొల్వంగా 

యోగ్యత గల్లెనేని, నను నొక్కని నొల్లవొ? కామసౌఖ్యవై 

రాగ్యము నీ మనంబున. దిరంబొ? నిజం బెటు(గంగం జెప్పు; సౌ 

భాగ్యము గుందునే మగలపై నొక యించుక చూడి నిల్సినన్‌. 252 
ప్రతిపదార్థం: నీ చరణపద్మములు= నీ (ద్రౌపది) పాదపద్మాలు; ఎప్పుడున్‌= నిరంతరం; చేరికొల్వ(గాన్‌= ఆశ్రయించి కొలవటానికి; 
యోగ్యత కల్లెన్‌+ఏని= అవకాశం కలిగితే; భాగ్యము+కాదె!= అదృష్టం కదా!; ననున్‌+ఒక్కనిన్‌+ఒల్లవొ?= ఈ కీచకుడిని ఒకడినే 
కోరుకొనవా?; నీ మనంబునన్‌= నీ మనస్సులో; కామసౌఖ్యవైరాగ్యము= మన్మథసుఖాలపై ఆశలేకపోవటం; తిరంబొ?= మారనిదా?, 
స్థిరమా?; నిజంబు+ఎయింగంగ(న్‌+చెప్పు= ఉన్నమాట తెలిపేటట్టు చెప్పుము; మగలపైన్‌= పురుషుల మీద; ఒక+ ఇంచుక 
చూడ్కినిల్సినన్‌= కొంచెమైనా దృష్టి నిలిపితే; సౌభాగ్యము= నీ అందం; కుందునే?= తగ్గిపోతుందా? 


తాత్పర్యం: 'నీ పాదపద్మాలను ఆశ్రయించి కొలిచే భాగ్యమబ్బితే అదృష్టవంతుడిని గదా! ఈ కీచకుడిని ఒక్కడినే 
మోహించటం ఇష్టం లేదా? లేక పురుషజాతి పైనే వైరాగ్యభావం కలిగిందా? ఉన్న విషయం స్పష్టంగా చెప్పము. మగవారివైపు 
కాస్త కడకంటిచూపు (ప్రసరింపజేస్తే నీ సొమ్మేమైనా తరిగిపోతుందా? 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 287 
విశేషం: క్షణక్షణానికి కీచకుడి వియోగవ్యధ అధికమవుతున్నది. మాటలు తూలుతున్నాడు. అడుగులకు మడుగులొత్తటానికి 
కూడా సిద్ధపడుతున్నాడు. 'సౌభాగ్యము కుందునే' - నీ సొమ్మేమైనా పోతుందా? అనే జాతీయానికి ప్రతిరూపం. స్త్రీకి సౌభాగ్యం 
అందం - కాబట్టి అందమైనా అ(త)రిగిపోతుందా? అన్నట్లు కూడా (గ్రహించవచ్చును. 


ఉ. ఆలము సేసి నా తగుల మాఅడిపుచ్చంగ నేల బేల! న 
న్నేలి యనంత భోగముల నిచ్చమెయిన్‌ విహరింపు నిత్యల 
క్షీ లతికాలవాలమగు జీవనమంతయు నీ మొగంబకాC 
బాలన సేయు మిప్పురము భామిను లెల్లను నిన్ను గొల్వంగన్‌. 253 


ప్రతిపదార్థం: ఆలము+చేసి= నిర్లక్ష్యం చేసి; నా తగులము= నా ఆశను; ఆజడిపుచ్చంగన్‌+ఏల?= వృథా చేయటం ఎందుకు?; 
బేల!= ఓ అమాయకురాలా!; నన్నున్‌+ఏలి= నన్ను (ఈ కీచకుడిని) వరించి; అనంతభోగములన్‌= అపారమైన సుఖాలతో; 
ఇచ్చమెయిన్‌= నీ ఇష్టం వచ్చినట్లు; విహరింపు(ము)= క్రీడించుము; నిత్యలక్ష్మీ= నిరంతర సంపద అనే; లతికా+ఆలవాలము+అగు= 
తీగకు పాదు అయిన; జీవనము+అంతయున్‌= నా (బ్రతుకంతా; నీ మొగంబు+అకాన్‌= నీ పక్షం కాగా; ఈ+పురము= ఈ 
పట్టణంలోని; భామినులు+ఎల్లను= స్త్రీలంతా; నిన్నున్‌+కొల్వంగన్‌= నిన్ను సేవించగా; పాలన చేయుము= ఏలుకొమ్ము. 


తాత్పర్యం: ఓ అమాయకురాలా! ఈ విధంగా నన్ను లెక్కపెట్టకుండా చూచి నీపై నా ఆశను వమ్ము చేయకుము. 
నన్ను అనుగ్రహించి అంతు లేని సంపదలను, సుఖాలను స్వేచ్చగా అనుభవించుము. నా సంపదకు నీవే రాణివై ఈ 
పట్టణంలోని స్త్రీలు అందరూ నిన్ను కొలువగా రాణివాసంలో రాణించుము. 


విశేషం: అలం: శ్లిష్టరూపకం. లక్ష్మీలతికలకు ఆలవాలం జీవనం - జీవనమంటే నీరని అర్థం. లతలకు నీరు, సంపదలకు 
బ్రతుకు అని శ్లేష మొత్తం మీద రూపకాలంకారం. కామాంధులైన రావణ కీచకులు ఒకే మాదిరి మాట్లాడారు. రావణుడు కూడా 
సీతమ్మను ఇట్లాగే ప్రలోభపెట్టాడు. [ద్రౌపదితో కీచకుడు సంపదలను గూర్చిన ప్రలోభాన్ని కలిగించే మాటలు మాట్లాడటం వ్యర్థం. 
ఆమె మనస్సు చలించదు. 


ఉ. రాజుల నెల్ల నుగ్రసమరంబుల వ్రేల్మిడి నేర్చి పేర్చి యా 
భూజనకోటి నాదగు విభుత్వ సమగ్రత నాదరింప వి 
బ్రాజిత రాజ్యతంత్రములు పాలన సేయుదు నేన; వీటికిన్‌ 
రా జనంగా నెపం బిడి విరాటునకుం దగ గూడు వెట్టుదున్‌. 254 


ప్రతిపదార్థం: ఉగ్రసమరంబులన్‌= తీవ్రమైన యుద్దాలలో; రాజులన్‌+ఎల్లన్‌= రాజులనందరినీ; వ్రేల్మిడిన్‌= క్షణకాలంలో; ఏర్చి= 
దహించి; పేర్చి= అతిశయించి; ఈ భూజనకోటి= ఈ ప్రజల సమూహం; నాదగు= నాయొక్క; విభుత్వ సమ(గతన్‌= ఆధిపత్య 
పరిపూర్ణతను; ఆదరింపన్‌= గౌరవించగా; విభ్రాజిత= ప్రకాశించే; రాజ్యతం(త్రములు= రాచరికపు కార్యకలాపాలు; నేను+అ= 
కీచకుడైన నేనే; పాలన+చేయుదున్‌= నిర్వహిస్తున్నాను; వీటికిన్‌= ఈ నగరానికి; రాజు+అనంగాన్‌= రాజు అనే; నెపంబు+ఇడి= 
సాకు చెప్పి; విరాటునకున్‌+తగన్‌+కూడు పెట్టుదున్‌= విరాట మహారాజుకు తగినట్టుగా అన్నం పెట్టుతున్నాను. 


తాత్సర్యం: నేను భయంకర యుద్దాలలో రాజులనందరినీ యుద్దభూమిలో క్షణంలో చంపి, మించి, ఈ దేశంలో 
జనులందరూ నా సమ(గ్ర ప్రభుత్వాన్ని ఆదరిస్తూ ఉండగా నేనే రాజునై రాజ్యాంగం నడుపుతున్నాను. నామమాత్రంగా 
విరాటరాజును రాజుగా పేరుపెట్టి అతడికి తగినట్టు తిండి పడవేస్తున్నాను. 


288 శ్రీమదాంధ్ర మహాభారతము 

విశేషం: కీచకుడి ఆత్మస్తుతి అతడి జౌద్దత్యాన్ని ప్రదర్శిస్తున్నది. (సంపా) 

వ. కావున. 255 
తాత్పర్యం: కాబట్టి. 


క. నీ వొకత వేల? యిలంబది। వేవుర నే వలచి పట్ట వెదకిన నడ్డం 
బై వచ్చి వలదు నా నిం । దేవాండు మగండు? దీని నెలుంగవు కంటే! 256 


ప్రతిపదార్థం: నీవు ఒకతవు+ఏల?= నీవు ఒక్కదానివే కాదు; ఇలన్‌= భూమిపై; పదివేవురన్‌= పదివేల మందిని; నే వలచిపట్టన్‌= 
నేను కోరిపట్టుకొనదలచి; వెదకినన్‌= వెదికిచూస్తే; అడ్డంబు+ఐ+వచ్చి= అడ్డంగా వచ్చి; వలదునాన్‌= వద్దని అనడానికి; 
ఇందున్‌+ఏ+వాండు= ఇక్కడ ఎవ్వడు; మగండు= పురుషుడు (సమర్ధుడు) కలడు?; దీనిన్‌+ఎయింగవు, కంటే!= దీన్ని 
తెలిసికొనలేకున్నావుగదా! 


తాత్సర్యం: ఓ సైరంధ్రీ! నీవు ఒక్కదానివే కాదు, భూమిపై పదివేలమందినైనా నేను కోరి పట్టుకొంటే కాదని వారించగల 
మగాడు ఇక్కడ లేడు. దీనిని నీవు తెలిసికొనలేకున్నావు కదా! 


విశేషం: కన్ను మిన్ను తెలియని అహంకారం కీచకుడి కంటికి పొరగా నిలిచింది. 


చ. విరటుండు సూచుచుండ నిను వేవుర ముందట నట్లు ద్రోవ నొ 
క్కరుండును గాదుగూడ దనంగల్లెనె? పోటరులైన భర్త లే 
వురు గలరంటి; వారి యలవుం జలముం గడగంటి; నింక నె 
వ్వరు గల? రెట్లు దప్పె? దనివారణ. బట్టెద నెందు. జొచ్చినన్‌.' 257 


ప్రతిపదార్థం: విరటు(డు= విరాటరాజు; చూచుచుండన్‌= చూస్తుండగా; నినున్‌= (ద్రౌపదిని; వేవుర ముందటన్‌= వేలమంది 
ముందు; అట్టు త్రోవన్‌= అట్లా త్రోసివేయగా; ఒక్కరుండును= ఒక్కడు కూడా; కాదు కూడదు+అనన్‌+కల్లెన?= ఇది తగనిది, 
చేయరానిది అనగలిగాడా?; పోటరులు+ఐన= బలవంతులైన; భర్తలు= మగలు; ఏవురు= ఐదుగురు; కలరు+అంటి(వి)= 
ఉన్నారన్నావు; వారి+అలవున్‌= వారి బలసంపద; చలమున్‌= పట్టుదల; కడ+కంటిన్‌= అంతుచూచాను; ఇంకన్‌+ ఎవ్వరు కలరు?= 
ఇంక ఎవరున్నారు?; ఎట్టు తప్పెదు?= ఎట్టా తప్పించుకొంటావు?; ఎందున్‌+చొచ్చినన్‌= ఎక్కడ చొరబడ్డా; అనివారణన్‌= అడ్డులేకుండా; 

౧ ౧ యి య 
పట్టెదన్‌= పట్టుకొంటాను, వశం చేసికొంటాను. 


తాత్పర్యం: విరాటమహారాజు చూస్తుండగా సభలో వేలమంది ముందట నేను నిన్ను అట్లా త్రోసిపడవేసినా నన్ను 
అడ్డుకొన్నవారు ఎవరూ లేరు. నీకు బలవంతులైన ఐదుగురు భర్తలున్నారని పలికావు. వారి బలపరాక్రమాలు ఇప్పుడు 
తెలిసివచ్చాయి కదా! వారి అంతు చూస్తాను. నీవు ఎక్కడ చారబడ్డా, అడ్డులేకుండా నిన్ను గ్రహిస్తాను. 


విశేషం: ముందు వినయంగా, ఆ తర్వాత కఠినంగా మాట్లాడటం దుష్టుల లక్షణం. ఇక్కడ (శ్రుతిమించి రాగాన పడుతున్నది 
కీచకుడి మాట తీరు. పట్టుకొంటాను - అనే (క్రియ అతడి భావి క్రియకు సూచనగా చివర నిలపటం విశేషం. దానిని ద్రౌపది 
(గ్రహించి కార్యాచరణకు దిగవలసి ఉన్నది. 'తోపన్‌ అనే పాఠానికి 'తాపన్‌, 'తన్నన్‌ అనే పాఠాంతరాలు ఉన్నాయి. (వివరాలకు 
ఈ ఆశ్యాసంలోని 128వ పద్యం విశేషవ్యాఖ్య చూడండి.) 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 289 

వ. అనిన నవ్వెలంది 'వీ(డు దమకించి యున్నవాడు; నా యంత్రించు మాటలకు మున్న కదియంబడినC గర్జంబు 
దప్పు' నని విచారించి. 258 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; ఆ+వెలంది= (ద్రౌపది; వీ(డు= కీచకుడు; తమకించి+ఉన్నవాండు= త్వరపడుతున్నాడు; నా 


యం|త్రించు మాటలకున్‌+మున్ను+అ= నేను కట్టడి చేసే మాటలు చెప్పక పూర్వమే; కదియన్‌+పడిన= మీదపడితే; 
కర్ణంబు+తప్పున్‌+అని= చేయవలసిన పని చెడుతుందని; విచారించి= ఆలోచించి. 


తాత్పర్యం: ‘కీచకుడు నన్ను పట్టుకొనటానికి త్వరపడుతున్నాడు. నేను కట్టడి చేయవలసిన మాటలు చెప్పకముందే 
వీడు నన్ను సమీపిస్తే అనుకొన్న పని చెడిపోతుం'దని ఆలోచించి, (ద్రౌపది. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. బహువిధంబుల నమ్మెయిం బలుకు నతని । పలుకు లేర్చడ విని, మెత్తడినయట్లు 
సుభగ మెయివడి చూపుగా( జూచి తనదు । హృదయ మెటి(గించు తెటి(గున నిట్టులనియె. 259 


ప్రతిపదార్థం: ఆ+మెయిన్‌= ఆ విధంగా; బహువిధంబులన్‌= అనేక (ప్రకారాలుగా; పలుకు= మాట్లాడే; అతని పలుకులు= 
కీచకుడి మాటలు; ఏర్పడన్‌+విని= (శ్రద్దగా ఆలకించి; మెత్తన్‌+పడిన+అట్టు= అంగీకరించినట్టుగా, లోబడినట్లుగా; సుభగ= 
మంచి భాగ్యంగల (ద్రౌపది; మెయివడి చూపుగాన్‌= ఒప్పుకొన్న చూపుగా చూచి; తనదు హృదయంబు+ఎజీింగించు తెజంగునన్‌= 
తన మనస్సు బయటపెట్టుతున్నట్టుగా; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


తాత్పర్యం: ఆ విధంగా అనేక రీతులుగా పలుకుతున్న కీచకుడి మాటలన్నీ ద్రౌపది (శ్రద్ధగా విని, మనసు మెత్తపడి 
అంగీకరించినట్టు అతడి వైపు చూచింది. తన మనసులోని మాటను చెప్పుకొంటున్నట్టు ఇట్లా పలికింది. 


విశేషం: మెత్తబడటం మనసుకు సంబంధించిన గుణం. మెయివడి చూపులు ఆంగికాభినయానికి సంబంధించినవి. ఇక 
వాచికాభినయం (ప్రారంభం కానున్నది. అభినయభాషలో చెప్పిన అందమైన భావం. (సంపా) 


చ. “వలదని యెంత సెప్పినను వావిరివై కడు వేగపాటుమై 

బలుమటు నెల్లెడం దొడరంబాటిదు; నీ హృదయంబు నట్లకాం 

దల(పు మనోజు తూపులకు. దక్కటి చిత్తములుం; గడంగి వి 

చ్చలవిడిసే(త గర్జమె? విచారము గోర్మికి. గాని వావియే? 260 
ప్రతిపదార్థం: వలదు+అని= వద్దని; ఎంత చెప్పినను= ఎంత చెప్పినా; వావిరివి+ఐ= వెంటబడివచ్చేవాడివై; కడువేగపాటుమైన్‌= 
మిక్కిలి తొందరపాటుతో; పలుమయున్‌= పెక్కుసార్లు; ఎల్ల+ఎడన్‌= కనబడిన ప్రతిచోటా; తొడరన్‌+పాటెదు= నాతో కూడటానికి 
తొందరపడతావు; మనోజు తూపులకున్‌= మన్మథుడి బాణాలకు; నీ హృదయంబున్‌+అట్ల= నీ మనస్సు వలెనే; తక్కటి చిత్తములున్‌= 
ఇతరుల మనసులు కూడా; కాన్‌= జొతాయని; తల(పు= అనుకొమ్ము; కడంగి= పూనుకొని, కావాలని; విచ్చలవిడిచేంత= గుట్టుమట్టు 
లేకుండా బయటపడి వ్యవహరించటం; కర్ణమె?= తగిన పనియా?; విచారము= ఆలోచన; కోర్కికిన్‌= కోరికకు; కాని వావియే?= 
కాని వరసయా? (అంటే - కోరికకూ ఆలోచనకూ పొత్తు లేదా? అని భావం.) 


తాత్సర్యం: 'నేను వద్దని ఎంత వారించినా వినకుండా వెంబడించి మాటిమాటికి తొందరపాటుతో నామీదికి వస్తున్నావు. 
నీ మనస్సు మన్మథవశమైనట్టే, అందరి మనస్సులుగూడ మదనావేశానికి లోనౌతాయని గ్రహించుము. ఆలోచనకూ 
కోరికకూ పొంతన ఉండదా? 


290 శ్రీమదాంధ్ర మహాభారతము 

విశేషం: మెత్తబడిన మానవతి నేరం మగవాడిమీద వేయటం గడుసుదనం. వలదని చెప్పిందట? ఏమి వలదని? అన్నది (ప్రశ్న, 
ఎక్కడబడితే అక్కడ వెంటబడి కూడబలకటం వలదని చెప్పినట్టు తేలుతుంది. అయితే ఆమె కిష్టం లేదా? అని అనుమానం 
కలుగుతుంది. మన్మథుడు మగవాళ్ళను ఎట్టా బాణాలతో కొట్టుతాడో ఆడవాళ్ళను కూడా అట్లాగే కొట్టుతాడని ఊహించాలట. 
ఆ సంగతి తెలిస్తే మన్మథ (క్రియ గుట్టుగా సాగాలని తెలుస్తుందట! బట్టబయలు ప్రణయం పనికిరాదట! లోకంలో రసికులకు 
కోర్కె ఉంటే చాలదట! దానిని గుట్టుగా తీర్చుకొనే ఆలోచన కూడా ఉండాలట! ఈ పద్యంలో చివరి వాక్యం మలి మెరుపు, 
“విచారము గోర్కికి కాని వావియే? ఇందులో కాకుధ్వని ఉంది. నిజంగా ఆలోచించి పనిచేయటం కోర్కెతీరటానికి విరుద్దమైన 
పొంతన కాదు. ఆలోచించి పనిచేస్తే మన బంధుత్వం కుదిరేదే - అని, కాకువులో ఆలోచించటం కోర్కె తీరటానికి తగిన పొంతన 
కాదు అనిన్నీ అర్థాలు ఏర్పడతాయి. మొదటి అర్ధం ప్రకృతం. రెండవ అర్ధం అ(ప్రకృతమైనా భావికథార్థ వ్యంజకం! ఈ కాకువు 
వలన (ద్రౌపది అ(క్రమ సంబంధాన్ని సమర్థిస్తున్న అర్థచ్చాయ కూడా కలుగకుండా తిక్కన కల్పించాడు. (సంపా.) 


క. మగ లడ(కువ నుండక తమ । తగులమ పాటింతు; రెట్టి తగులం బైనన్‌ 
మగువల యెడలన యడంగుం; దగవు విడిచి యడిచిపడరు ధైర్యము పేర్షిన్‌. 261 


ప్రతిపదార్థం: మగలు= పురుషులు; అడంకువన్‌+ఉండక= అణగి మణగి ఉండక; తమ తగులము+అ= తమ మోహాన్నే; 
పాటింతురు= బహిర్గతం చేస్తారు; ఎట్టి తగులంబు+ఐనన్‌= ఎంత మోహమున్నా; మగువల+ఎడలన్‌+అ= (స్త్రీల మనస్సులలోనే; 
అడంగున్‌= అణగి ఉంటుంది; ధైర్యము పేర్మిన్‌= అధికమైన ధైర్యంతో; తగవు విడిచి= న్యాయం వదలి; అడిచిపడరు= బయటపడరు. 


తాత్పర్యం: పురుషులు మోహావేశాన్ని రహస్యంగా ఉంచుకొనకుండా బయటకు వ్యక్తపరుస్తారు. స్రీలు తమ మోహాన్ని 
మనస్సులోనే ధైర్యంగా అణచుకొంటారుగాని, బయటపడరు. 


విశేషం: ప్రణయ ప్రదర్శనలో (స్తీ పురుషుల స్వభావాన్ని తెలిపే ఈ పద్యం సూక్తి ఈ సూక్తిలో ధ్వనిగా స్ఫురించేది (ద్రౌపది 
హృదయంలో ఉన్న గూఢమైన కోరిక. అది సూక్తిలో నిబద్దం కావటం వలన ఆమె మాటలు దోషజుష్టాలు కావటం లేదు. ఇది 
తిక్కన ఆ పాత్రకు నేర్పిన వాక్య శిల్పం. (సంపా.) 


తే. ఇట్టు లగుట యెటి(గి యెల్లభంగుల రహ । స్యంబు గోలుపోనియట్లు గాంగ 
నడరు నీదు కోర్కికనురూప మెట్టిది । యట్టి భోగభంగి ననుభవింపు.’ 262 


ప్రతిపదార్థం: ఇట్టులు+అగుట, ఎజిం౧= ఇట్టా ఉండటం తెలిసికొని; ఎల్లభంగులన్‌= అన్ని విధాల; రహస్యంబు కోలుపోని+ 
అట్టుకాంగన్‌= రహస్యం బయటపడనట్టుగా; అడరు= అతిశయించే; నీదు కోర్కికిన్‌= నీ అభిలాషకు; అనురూపము+ఎట్టిది= 
తగిన విధమేదో; అట్టి భోగభంగిన్‌= అటువంటి అనుభవ పద్దతితో; అనుభవింపుము= పొందుము. 


తాత్సర్యం: ఓ కీచకా! ఈ విషయాన్ని నీవు తెలిసికొని, అన్ని విధాలా రహస్యం బయటపడని విధంగా, అంటే 
గోప్యంగా, అతిశయించే నీ కోర్కెకు అనువైన పద్దతి ఏదో అటువంటి భోగపద్దతిలోనే నన్ను పొందుము.” 


విశేషం: ఈ పద్యానికి మరొక విధంగా అర్థం చెప్పవచ్చును. (ద్రౌపది సమయోచితంగా వ్యూహం ప్రకారం అభినయిస్తూ మాట్లాడుతున్న 
వైఖరి ప్రకృతార్థం. అయితే, తిక్కన ఆమె నోట పతివ్రత పలుకరాని పలుకులు రాకుండా రక్షించే రచనా శిల్పాన్ని పాటిస్తున్నాడు. 
ఆ వరుసలో ఈ పద్యం పరాకాష్ట. ఇందులో భోగ ప్రసక్తి వచ్చింది. కాని అది అశ్లీలం కాకూడదు, అనౌచిత్యం కాకూడదు. కాబట్టి 
ఈ పద్యాన్ని ఈ విధంగా చెప్పుకొనవచ్చును. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 291 
ప్రతిపదార్థం: ఇట్టులు+అగుట= (స్రీలు బయటపడరు అనే విషయాన్ని - అంటే నా మనసులో ఉన్న గుట్టును నేను బయటపెట్టను 
అనే అంశాన్ని; ఎటిం౧= తెలిసికొని; ఎల్లభంగులన్‌= అన్ని విధాలా; రహస్యంబు, కోలుపోని+అట్టు, కాంగన్‌= భీముడు పన్నిన 
రహస్య వ్యూహం భగ్నంకాని విధంగా; అడరు= ఒప్పారు; నీదు కోర్కికిన్‌= నీవు నన్ను పొందాలి అనే అధర్మ వాంఛకు; 
అనురూపము+ఎట్టిది+అట్టి+భోగ, భంగిన్‌= తగిన ఫలం ఎటువంటిదో అటువంటి ఫలాన్ని (అంటే మృత్యువును); అనుభవింపుము= 
పొందుము. 


తాత్పర్యం: నా గుట్టును నేను బయటపెట్టని పద్దతిని తెలిసికొని, అన్నివిధాలా మా రహస్య వ్యూహం భగ్నం కాకుండా ఉండే 
విధంగానే సాగుతున్న నీ కోర్కెకు (నన్ను పొందాలన్న కోర్కెకు) ఎటువంటి ఫలాన్ని అనుభవించవలసి ఉంటుందో అటువంటి 
ఫలభోగాన్ని (మృత్యువును) పొందుము. కీచకుడికి కలిగిన పరసతీగమనవాంఛకు తగిన ఫలం మరణమని ద్రౌపది మాటలలోని 
గూఢార్థం. పరస్త్రీ గమనం వలన ఆయుస్సు క్షయమౌతుందని ఆర్యోక్తి, “ఆయుః క్షతిర్వికలంతా ప్యుపహాస్యతా చ । నిందార్థ హాని 
లఘుతా నిగతిః పరత్ర | స్యాదేవ యద్యపి రతేన పరాంగనాయాః”- ఇత్యాది సూక్తి లోకప్రసిద్దం. ఈ తాత్పర్యం పరితలు 
ఊహించగలిగింది; (ద్రౌపదికి అవాచ్యదోషం కలిగించనిది, జొచిత్యం పోషించేది, విజ్ఞులు మెచ్చేది, తిక్కన రచనా కళను తెలిపేది. 
కాని, కామి అయిన కీచకుడికి, కథాగతికి మొదటి అర్థమే (ప్రస్తుతం. (సంపా.) 


చ. అనవుడు. గీచకుండు హృదయంబునం బొంగి లతాంగితోడ ని 
ట్లను 'ధృతి( గోలుపుచ్చె. గుసుమాయుధు(; డేటి విచార; మిట్టు లేం 
ప నగునె? యైన నీదయిన పం పెద. గైకొని చేయువాండ; నే 
యనువున నెప్పు డెయ్యెడ నిజాభిమతం బొడ(గూర్తు చెప్పుమా!' 263 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగానే; కీచకుండు; హృదయంబునన్‌+పొంగి= మనస్సులో ఉప్పొంగి; లతాంగితోడన్‌= (ద్రౌపదితో; 
ఇట్టు+అనున్‌; కుసుమ+ఆయుధు(డు= మన్మథుడు; ధృతిన్‌+కోలుపుచ్చెన్‌= ధైర్యం సడలిపోయేటట్టు చేశాడు; ఏటి విచారము?= 
ఇంకా దిగులు ఎందుకు? ఇట్టులు= ఈ విధంగా; ఏ(పన్‌+అగునె?= బాధించ తగునా?; ఐనన్‌= అయినప్పటికీ; నీది+అయిన= 
నీయొక్క; పంపు= ఆజ్ఞను; ఎదన్‌+కైకొని= మనసారా; చేయువాండన్‌= చేస్తాను; ఏ+అనువునన్‌= ఏ ఉపాయంతో; ఎప్పుడు? 
ఏ+ఎడన్‌?= ఎక్కడ?; నిజ+అభిమతంబు= నా కోరిక; ఒడన్‌+కూర్తు(వు) చెప్పుమా?= తీరుస్తావో చెప్పుము. 


తాత్సర్యం: ద్రౌపది చెప్పిన మాటలకు కీచకుడి హృదయం ఉప్పొంగిపోయింది. ఆమెతో ఇట్టా అన్నాడు; “సరే! మన శ్రైతుడు 
నా కొండంత ధైర్యాన్ని సడలించాడు. అయినా ఇంకా నన్ను బాధించటం ధర్మం కాదు. నీ ఆజ్ఞ మనసార పాటిస్తాను. 
నీ ఉపాయంతో నా కోరిక ఎప్పుడు ఎక్కడ తీరుస్తావో చెప్పుము.” 


విశేషం: నిజ శబ్దాన్ని తిక్కన ఆత్మార్థంలోనూ, యుష్మదర్ధంలోనూ, అస్మదర్ధంలోనూ వాడాడు. ఇక్కడ అన్మదర్థంలో 
ప్రయోగించబడింది. (సంపా.) 


క. అని పలికినంబాంచాలియు.। దన యురులం గీచకుండు దగులుట భావం 
బున నిశ్చయించి యిట్లను । ననురాగాయత్తచిత్త మైనది వోలెన్‌. 264 


ప్రతిపదార్థం: అని పలికినన్‌= అని కీచకుడు పలుకగా; పాంచాలియున్‌= ద్రౌపది కూడా; కీచకుండు; తన+ఉరులన్‌ +తగులుట= 
తన ఉచ్చులో చిక్కుకొనటం; భావంబునన్‌= మనస్సులో; నిశ్చయించి= నిర్ణయించుకొని; అనురాగ+ఆయత్తచిత్త+ఐన+అది+ 
పోలెన్‌= (ప్రేమ నిండిన హృదయం ఉన్నదానివలె; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నది. 

ళ్‌ ౧ 


292 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: కీచకుడు అట్టా మాట్లాడగా ద్రౌపది అతడు తన ఉచ్చులో చిక్కకొన్నాడని భావించి ప్రేమ నిండిన 
మనసుగలదానివలె ఇట్టా పలికింది. 


విశేషం: ఇక్కడ ఉచ్చులో చిక్కుకొన్న మృగంతో కీచకుడిని పోల్చటం విశేషం. (ప్రాణాలు కోల్ఫోవటానికి ముందు గిజగిజలాడే 
విధంగా ఉన్నది కీచకుడి మనస్‌స్టితి. 


ఉ. “ఉత్తర లోనుగాం గల పయోజముఖుల్‌ పగలెల్ల( బ్రీతితో 
నృత్తము. జేసి పోవ కమనీయరహస్యవిధిన్‌ నిశీథినీ 
వృత్తము గోరువారలకు వేడ్కకు( బట్టగుచుండు నా గృహం; 
బుత్తమ మిత్తెజంగునకు నొంటిమెయిం దగ నీవు వచ్చినన్‌.' 265 


ప్రతిపదార్థం: ఉత్తర లోనుగాన్‌+కల పయోజముఖుల్‌= ఉత్తర మొదలైన పద్మవదనలు; పగలు+ఎల్లన్‌= పగలంతా; ప్రీతితోన్‌= 
ఇష్టంతో; నృత్తమున్‌+చేసి, పోవన్‌= నాట్యంచేసి పోగా; కమనీయ రహస్య, విధిన్‌= మనోజ్ఞమైన రహస్య పద్దతిలో; నిశీథినీ, వృత్తమున్‌= 
చీకటి తప్పును; కోరు, వారలకున్‌= కోరేవాళ్ళకు; ఆ+గృహంబు= ఆ నర్తనశాల; వేడ్కకున్‌= వేడుకకు; పట్టు+అగుచున్‌+ఉండున్‌= 
చోటు అవుతూ ఉంటుంది; ఈ+తెణంగునకున్‌= ఈ విధానికి; ఒంటిమెయిన్‌= ఒంటరిగా; ఈవు; తగన్‌= ఒప్పునట్టుగా; 
వచ్చినన్‌= వస్తే; ఉత్తమము= శ్రేష్టం. 


తాత్సర్యం: ఉత్తర మొదలైన కన్యలందరూ పగలంతా ప్రీతితో నాట్యం చేసిపోగా అతిరహస్యంగా చీకటితప్పు 
చేయగోరేవారికి ఆ నర్తనశాల వేడుక కలిగించే సంకేతప్రదేశం. అటువంటి రహస్యక్రీడకు నీవు ఒంటరిగా వస్తే మంచిది. 


నిశేషం: ద్రౌపది తమో౭_భిసారికవలె మాట్లాడింది. తమో౭_భిసారిక అంటే చీకట్లో నల్లని దుస్తులు ధరించి ఎవరికీ తెలియకుండా, 
ఎవరూ గుర్తు పట్టకుండా స్వయంగా ప్రియుడిని కూడటానికి సంకేత స్థలానికి పోయే వనిత. “కమనీయ రహస్య విధిన్‌ నిశీథినీ 
వృత్తము గోరువారలకున్‌' అని ఉదాత్త సంస్కృత సమాసాలను ప్రయోగించటం సాభిప్రాయం. తాను అత్యంతరహస్యంగా రాత్రి 
చరిత్రను కోరుతున్నదని భావం. అనగా, అతి గోప్యంగా రాత్రిళ్ళలో మాత్రమే రహస్యరతిని ఆమె కోరుతున్నట్లు ధ్వని. ఇక్కడ 
బొచిత్య పోషకంగా ఉదారత అనే అర్థగుణాన్ని ప్రదర్శించింది. అంటే అ(గ్రామ్యత్వం ((గ్రామ్యత్వం ప్రసంగంలో దొరలకుండా ఆ 
భావాన్నే అ(గ్రామ్యంగా చెప్పటం) (ప్రదర్శించింది. పద్యాన్వయంలో- “ఆ గృహంబు ఉత్తమము” అని చెప్పి ఇత్తెజంగునకు నొంటి 
మెయిం దగ నీవు వచ్చినన్‌ అని అసంపూర్ణంగా వాక్యాన్ని ముగించటంలో ఆమె కోర్కె వ్యంగ్యంగా వ్యక్తమౌతుందని కొందరు 
వ్యాఖ్యానిస్తారు. ఆ అన్వయం అంత సమర్థనీయం కాదు. ఆ గృహం ఉత్తమమనటం కంటె, నీవు ఒంటరిగా వస్తే 'ఉత్తమము” 
అని నిర్దేశించిందనటం ఉత్తమం. ఆ మాటను ఊనికతో వాక్యారంభంలో ఉంచటం సార్ధకం. అతడు ఒంటరిగా రావటమే భీమ 
వ్యూహాన్ని అనుసరించి కమనీయ రహస్య విధిన్‌ నిశీథినీ వృత్తము కోరువారలకు (భీమ(ద్రౌపదులకు) (ఆ పద్దతియే) శ్రేష్టమైనది. 
ఉత్తమమైనది అని ధ్వని. గృహం కాదు ముఖ్యం, ఒంటరిగా రావటమని (గ్రహించాలి. రాబోయే పద్యంలో కీచకు డిచ్చే సమాధానం 
ఈ అంశాన్నే (ధ్రువపరుస్తున్నది. (సంపా.) 


క. అనిన నతడు వికసిల్లుచు । 'నను నెమ్మెయి నేలుకొనిన నళినానన! నీ 
యనుమతి సేయనె? యొక్క(డ(। జనుదెంచెద నేంటి రాత్రి సమ్మదలీలన్‌. 266 


ప్రతిపదార్థం: అనినన్‌= (ద్రౌపది అట్లా అనగా; అతండు= కీచకుడు; వికసిల్లుచున్‌= ఉల్హాసపడుతూ; నళిన+ఆనన!= పద్మముఖీ! 
ద్రౌపదీ!; ననున్‌= నన్ను (కీచకుడిని); ఏ+మెయిన్‌= ఏవిధంగా; ఏలుకొనినన్‌= పాలించినా (ఇది శృంగార స్పోరకమైన పదం); నీ 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 293 
అనుమతి+చేయనె?= నీ ఆజ్ఞ పాటించనా?; నేంటి రాత్రి= ఈనాటి రాత్రి; సమ్మదలీలన్‌= సంతోషంతో; ఒక్కండన్‌= ఒక్కడినే; 
చనుదెంచెదన్‌= వస్తాను. 


తాత్పర్యం: ద్రౌపది ఆ మాటలు అనగా కీచకుడు ఉల్లాసపడ్డాడు. 'ఓ పద్మముఖీ! నన్ను ఏ విధంగా నీవు ఏలుకొంటే 
ఆ విధంగా నీ ఆజ్ఞ శిరసావహిస్తాను. ఈ రాత్రికి నేను సంతోషంతో ఒంటరిగా వస్తాను. 


విశేషం: తిక్కన పదప్రయోగ కౌశలం గమనించదగింది. అనుకొనని విధంగా సైరంధ్రి అంగీకారం తెలిపేసరికి కీచకుడికి 
సంతోషం కలిగింది. ఎట్లా? [క్రమంగా ముఖం వికసించినట్లు, హృదయం విప్పారినట్లు అభినయంలో వ్యక్తమయ్యేటట్టు. “వికసిల్లుచున్‌ 
౧ ౧ ౧? ౧ ౧ 
అనే (క్రియ ఆ భావాన్ని అభినయంలో గమ్యమానం చేస్తుంది. ఏలుకొనుట, అనుమతి - అనే మాటలు ప్రభుత్వంలోనూ, 
ప్రణయంలోనూ ఆయా అర్థాలలో ప్రయోగించే పదాలు. (ద్రౌపదికి పూర్తిగా దాసుడైన కీచకుడు ఆమె ఆదేశాలను తు.చ. తప్పకుండా 
పాటించటానికి సిద్దమయ్యాడు. ఆమె ప్రభుత్వాన్నీ, ప్రణయాన్నీ అంగీకరించాడు. దానితో భీమ (ద్రౌపదుల వ్యూహం ఫలోన్ముఖం 
అయింది. 'ఒంటరిగా ఈ రా(త్రి సంతోషంతో కూడిన విలాసంతో వస్తానని, 'ఒంటరిగా రమ్మన్న ఆజ్ఞను పాటిస్తా'నని హామీ 
ఇచ్చాడు. ఇదే ద్రౌపదికీ, కథాగతికీ కావలసింది. (సంపా.) 


తే. ఇదియ నిశ్చయ; మిమ్మాట వదలకుండు' । మనిన 'నీ వొక్కరుండవ యరుగుదేర 
వలయు; లేకున్న నయ్యెడ నిలుచుదాన(। గానుజూ నిక్కువం' బని పూని పలికి. 267 


ప్రతిపదార్థం: ఇది+అ= ఇదే, ఈ మాటే; నిశ్చయము= నిర్ణయం, ఖాయం; ఈ మాట= నీవు ఇచ్చిన వాగ్దానం; వదలక+ఉండుము= 
విడువకుండా కాపాడుకో; అనినన్‌= అని కీచకుడు పలుకగా; నీవు= నీవు (కీచకుడు); ఒక్కరుండవు+అ= ఒక్కడివే; అరుగు దేర 
వలయున్‌= రావాలి!; లేక+ఉన్నన్‌= అట్లా కాకపోతే; ఆ+ఎడన్‌= అక్కడ; నిలుచుదానన్‌+కాను+చూ= నిలబడను (ఉండను) 
సుమా!; నిక్కువంబు= ఈ మాట నిజం; అని= అంటూ; పూని పలికి= ఒత్తి చెప్పి, (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: ఇది నా నిర్ణయం. నీవన్న మాట నీవు తప్పకుండా పాటించుము!' అన్నాడు కీచకుడు. ఆ మాటలు విని 
ద్రౌపది - 'నీ వొక్కడివే రావాలి. లేకపోతే, నే నక్కడ నిలువకుండా వెళ్ళిపోతాను సుమా! నా మాట నిజం' అని గట్టిగా 
ఒత్తి చెప్పింది. 


విశేషం: అతడు 'నిశ్చయం' అనటం, ఆమె 'నిక్కువం” అనటం- ఈ ఉభయ వాక్యాలలోని ఊనిక గల పదాలు, ఆమె 
అంగీకరించినా దానిని పూర్తిగా నమ్మలేని ఆశ్చర్యంలో ఉన్నాడు కీచకుడు. అందువలన అనుమానం తీర్చుకొనటానికి “నీవిచ్చిన 
మాటను తప్పకుండా నిలుపుకొను' మన్నాడు. అతడు (ధువపరచుకొనటానికి ఆ మాట అన్నాడు. ద్రౌపదికి ఒక అవకాశం 
దొరికింది. కీచకుడు చంచలుడు. అతడు చెప్పిన మాటను చెప్పినట్టుగా చేస్తాడో లేదో అని ఆమెకు అనుమానం. అది తీరేటట్టుగా 
ఒంటరిగా కీచకుడు రావటాన్ని ధ్రువపరచుకొనేటట్టుగా మాట్లాడింది. 'ఒంటరిగా రాకపోతే నీకు నేను దక్క'నని భయపెట్టింది. 
అది నిజమని నొక్కి చెప్పింది. అదే భావికార్యఫలానికి బీజం. (సంపా.) 


క “మన మియ్యెడంబెద్దయు( బ్రొ । ద్దనుమానములేక మాటలాడుట దగ; దీ 
వును బొ, మ్మేనును నాదగు । పనికేం౧ది ననియెం గమలపత్రేక్షణయున్‌.' 268 


ప్రతిపదార్థం: కమలప(త్ర+ఈక్షణయున్‌= పద్మదళాల వంటి కనులుగల [ద్రాపదియూ; మనము= మనం - ద్రౌపది, కీచకుడు; 
ఈ+ఎడన్‌= ఇక్కడ; పెద్దయున్‌+(ప్రొద్దు= ఎక్కువసేపు; అనుమానములేక= సంకోచం లేకుండా; మాటలు+ఆడుట= 


294 శ్రీమదాంధ్ర మహాభారతము 

మాట్లాడుకొనటం; తగదు= భావ్యం కాదు; ఈవును= నీవుకూడా; పొమ్ము= వెళ్ళిపొమ్ము; ఏనును= నేను కూడా; నాదగు 
పనికిన్‌+ఏలౌదన్‌= నా పని చేసికొనటానికి పోతాను; అనియెన్‌= అన్నది. 

తాత్పర్యం: 'మన మిద్దరం ఇక్కడ ఎక్కువ సేపు సంకోచం లేకుండా మాట్టాడుకొనటం భావ్యం కాదు. నీవు వెళ్ళి 
పొమ్ము. నేనూ నా పని మీద పోతాను' అని (ద్రౌపది కీచకుడిని నమ్మబలికింది. 


నిశేషం: “ఈవును బొమ్ము; ఏనును నాదగుపని కే7దన్‌ - నీవింక పొమ్ము నేను భీముడి వద్ద కేగి నీవు పోవటానికి (చావటానికి) 
చేయవలసిన పని చేస్తాను - అనే గూడార్థం కూడా ధ్వనిస్తున్నది. (సంపా) 


చ. సమయము నిర్హయింప విని చంద్రనిభానన పల్కులపు చి 

త్తమునకు నింపుంబెంపంగ ముదంబున6 గీచకముఖ్యు. డాత్మగే 

హమునకు( బోయె; నమ్ముదిత యచ్చట వెండియు. బ్రస్తుతక్రియా 

సముచిత వర్తనంబు( దగ జల్పి మహానసశాలలోనికిన్‌. 269 
ప్రతిపదార్థం: సమయము నిర్లయింపన్‌= సంకేత స్థలంలో కలిసే కాలాన్ని నిశ్చయించగా; విని; చంద్రనిభ+ఆనన= చంద్రుడితో 
సమమైన ముఖం గల (ద్రాపదియొక్క; పల్కులు= మాటలు; అవ్లు= అప్పుడు; చిత్తమునకున్‌= మనస్సుకు; ఇంపున్‌+పెంపంగన్‌= 
(ప్రీతిని అతిశయింపజేయగా; కీచక ముఖ్యుండు= కీచకులలో శ్రేష్టుడైన సింహబలుడు; ముదంబునన్‌= సంతోషంతో; 
ఆత్నగేహమునకున్‌= తన ఇంటికి; పోయెన్‌= వెళ్ళాడు; ఆ+ముదిత= (ద్రౌపది; అచుటన్‌= ఆ సలంలో; వెండియున్‌= మళ్ళీ; 

శ్ర ళ్ళా C | భి ఖ 

ప్రస్తుత క్రియా సముచిత వర్తనంబున్‌= అప్పటి కవసరమైన పనిని; తగన్‌+చల్సి= పూర్తిచేసి; మహానసశాలలోనికిన్‌= వంట 
ఇంట్లోకి (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: సంకేత సమయాన్ని నిశ్చయించిన (ద్రౌపది మాటలు విని, కీచకుడు సంతోషపడి తన యింటికి వెళ్ళాడు. 
(ద్రౌపది కూడా అక్కడ తాను చేస్తున్న పనిని పూర్తి చేసి వంటశాలకు (వెళ్లిందని ముందరి పద్యంతో అన్వయం.) 


ద్రౌపది భీమునితో. గీచకుండు నర్తనశాలకు రాంబోవుటం జెప్పుట (సం.4-21-25) 
క. చని వెడ వికసిల్లెడు నా। ననపద్మముతోడ ననిలనందనునకు ని 
ట్లనియె జతురోక్తిరీతి న । తని గూఢక్రోధవహ్ని దరికొల్పంగన్‌. 270 


ప్రతిపదార్థం: చని= వెళ్ళి; వెడ వికసిల్లెడు= ఇంచుక వికసించిన; ఆననపద్మముతోడన్‌= పద్మంవంటి వదనంతో; 
అనిలనందనునకున్‌= భీముడితో; చతుర+జిక్తిరీతిన్‌= మాటల నేర్పరితనంతో; అతని= భీముడియొక్క; గూఢ(క్రోధ వహ్షిన్‌= 
దాగిన కోపమనే నిప్పును; దరికొల్పంగన్‌= మంటను ఎగద్రోసి మండించటానికై; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నది. 


తాత్సర్యం: ద్రౌపది వంటశాలలోనికి వెళ్ళి ఇంచుక సంతోషంతో వికసించిన ముఖంతో భీముడి మనసులో దాగిఉన్న 
కోపాన్నిని తన మాట నేర్పరితనంతో ప్రజ్వరిల్లచేయటానికి ఇట్లా అన్నది. 


విశేషం: అలం: రూపకం. గూఢకోపాగ్నిని ప్రజ్వలింపచేసేటట్టు చతురంగా మాట్లాబోతున్నదనటం విశేషం. గూఢకోపాగ్ని ప్రజ్వరిల్లి 
నా గూఢంగానే ఉండేటట్టు నిర్దేశించబోతున్నదని ధ్వని. (సంపా.) 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 295 
తే, “నా కొటి(తం దీర్జివచ్చితి;। నీ కొటంతయ యింక; సూతునిం దెగ జూడన్‌ 
లోకము వంచింపను దగు । చీకటి రే యొదవె; నేమి చేసిదొ చెపుమా?” 271 
ప్రతిపదార్థం: నా కొఖుతన్‌= నా వంతు పనిని; తీర్చి వచ్చితిన్‌= పూర్తి చేసి వచ్చాను; ఇంకన్‌= ఇకమీద; నీ కొణంత+అ= నీ 
వంతు పని మాత్రమే ఉన్నది; సూతునిన్‌= కీచకుడిని; తెగన్‌+చూడన్‌= చంపడానికి; లోకమున్‌+వంచింపను= జమలను 
మోసపుచ్చటానికి; తగు= తగిన; చీశటిరేయి= చీకటి రాత్రి; ఒదవెన్‌= కలుగనున్నది; ఏమి+చేసెదొ చెపుమా!= ఏమి చేస్తావో 
చెప్పుము. 
తాత్పర్యం: 'నా వంతు పని నేను పూర్తి చేసి వచ్చాను. నీ వంతు పనే ఇంక మిగిలి ఉన్నది. కీచక సంహారానికీ, లోకాన్ని 
మోసం చేయడానికీ తగిన చీకటిరాత్రి రానున్నది. ఇంక నీ ఇష్టం. ఏం చేస్తావో చెప్పుము.” 
నిశేషం: ఈ పద్యంలో చివరి పాదంలోని ప్రాసస్థానంలో 'చీ(కటి' శబ్దం ఉన్నది. అందులో ప్రాసస్థానంలో అరసున్నతో కూడిన 
కవర్లం ఉండటం, మిగిలిన మూడు పాదాలలో అరసున్నలేని క్ర వర్గాలుండటం గమనించదగింది. దీనిని ఆనందరంగరాటృందము 
సమర్జిస్తున్నది. 
“ఒకటి కరసున్న గలిగి మూంటి కని లేక | ప్రాసములు లఘుపరములై పైని చెల్లు 


గృతుల నొక్కొక్కచో నది యెట్టులనిన । నింకను నెటింగింతు. జెప్పుండీ సుకవులనంగ” 


ఈ విధమైన ప్రాసమును అప్పకవే చెప్పాడు. దాని కతడు పెట్టిన పేరు ఖండాఖండ (ప్రాసం. దాని లక్షణం- 'క, నిడుపులు 
నరసున్నలు దమ, కెడమనుగల కచటతపల కిల6 (బ్రాసములై, తొడరును నిర్చిందువు లొ, క్కెడ ఖండాఖండ సంజ్ఞ నినశశినయన” 
అప్పకవి. తృతీయాశ్వాసంలో అతడు ఖండాఖండప్రానకు -ఈ పద్యాన్నే లక్ష్యంగా ఇచ్చాడు. అయినా ఈ శబ్దాన్ని శర. 
సబిందుకంగానూ, చి.ని. సూ.ని. నిర్చిందుకంగానూ పేర్కొన్నాయి. నిర్భిందుకమయితే విశేషమే లేదు. (సంపా.) 


వ. అనిన విని దరహసిత వదనుం డగుచు వృకోదరుం డిట్లనియె. 272 


తాత్పర్యం: ఆ మాట విని చిరునవ్వుతో కూడిన ముఖంతో భీము డిట్లా అన్నాడు. 


క. “నన్నడుగ నేల? నీవును । నన్నీచుండు నేమి మాటలాడితి? రది నా 

కున్నట్టు లెటు(గ( జెప్పుము । ని న్నే మెచ్చించువా(డ నీరజవదనా!' 273 
ప్రతిపదార్థం: నీరజవదనా!= పద్మముఖీ! ఓ (ద్రౌపదీ!; నన్నున్‌= (భీముడిని); అడుగన్‌+ఏల?= అడగటం ఎందుకు?; నీవునున్‌= 
నీవూ (ద్రౌపది); ఆ నీచుండున్‌= ఆ అల్పుడూ (కీచకుడూ); ఏమి మాటలు+ఆడితిరి?= ఏమి మాట్లాడుకొన్నారో?; అది; నాకు; 
ఉన్న+అట్టులు= ఉన్నది ఉన్నట్టుగా; ఎజుంగన్‌+చెప్పుము= తెలియజేయుము; నిన్నున్‌= (ద్రౌపదిని; ఏన్‌= నేను (భీముడు); 
మెచ్చించువాండన్‌= మెప్పిస్తాను. 


తాత్పర్యం: 'ఓ ద్రౌపదీ! నన్ను అడగటం దేనికీ? నీవూ, ఆ నీచుడూ ఏమేమి మాట్లాడుకొన్నారో నాకు ఉన్నది ఉన్నట్టుగా 
తెలుపుము. నిన్ను నేను మెప్పిస్తాను.” 


వ. అనిన. బాంచాలి సుదేష్ట మందిరంబునం దా నుచితాచరణంబున నునికియు, సింహబలుండు 
సింగారించుకొని వచ్చుటయు, రేయింటి మాటలవలనం దాను బెదరమియు, వాండు సామ దాన భేద 


296 శ్రీమదాంధ్ర మహాభారతము 
దండంబులు సూపి పలుకుటయు, దానికి మెయికోలు భావించికొని క్రమంబునం దగిన సంభాణంబు సేసి, 
నాట్యమండపంబు సంకేతస్థలంబుగా(జెప్పి, యొక్కరుండవచ్చువాండవని నియమించుటయు, నద్దురా 
త్యుందు ప్రముదితాత్ముండగుచు రాత్రిసమయంబున నయ్యెడకు నొంటిమెయిం జనుదెంచువాందై 
చనుటయు. దెలియంజెప్పిన, నతండు పరమాహ్ల్ణాదంబునంబొంది. 274 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; పాంచాలి= ద్రౌపది; సుదేష్ల మందిరంబునన్‌= సుదేష్ట యొక్క అంతపురంలో; తాను= (ద్రౌపది); 
ఉచిత+ఆచరణంబునన్‌+ఉనికియున్‌= తన పనిలో తాను ఉండటమున్నూ; సింహబలుండు= కీచకుడు; సింగారించుకొని= 
అలంకరించుకొని; వచ్చుటయున్‌= రావటమున్నూ; రేయింటి= రాత్రి; మాటలవలనన్‌= భీమసేనుడు పల్కిన ఓదార్పుమాటలవలన; 
తాను బెదరమియున్‌= (ద్రౌపది భయపడక ఉండటమున్నూ; వాండు= కీచకుడు; సామదానభేద దండంబులు= చతుర్విధోపాయాలు 
(నెమ్మదిగా చెప్పటం, దానం చేయటం; తగవు పెట్టడం; దండించటం); చూపి; పలుకుటయున్‌= మాట్టాడటమున్నూ; దానికిన్‌= 
అందుకు; మెయికోలు= ఒప్పుకొనటంగా; భావించికొని= అనుకొని; (క్రమంబునన్‌= వరుసగా; తగిన సంభాషణంబు+చేసి= 
తగిన మాటలు మాట్లాడి; నాట్యమండపంబు= నర్తనశాల; సంకేతస్థలంబుగాన్‌= కలిసికొనే రహస్య ప్రదేశంగా; చెప్పి, ఒక్కరుండు+అ= 
ఒకడే; వచ్చువాండవు= రావాలి; అని నియమించుటయున్‌= అని కట్టడి చేయటమున్నూ; ఆ+దురాత్ముండు= ఆ నీచుడు; 
ప్రముదిత+ఆత్ముండు+అగుచున్‌= సంతుష్టమనస్కుడై; రాత్రి సమయంబునన్‌= రాత్రిపూట; ఆ+ఎడకున్‌= అక్కడికి; 
ఒంటిమెయిన్‌= ఒంటరిగా; చనుదెంచువాండై= వస్తానని; చనుటయున్‌= వెళ్లటమున్నూ; తెలియన్‌+చెప్పినన్‌= స్పష్టమయ్యేటట్టు 
చెప్పగా; అతండు= భీముడు; పరమ+ఆహ్లోదంబునన్‌= మిక్కిలి సంతోషం; పొంది= అనుభవించి. 


తాత్సర్యం: అని చెప్పగా (ద్రౌపది-సుదేష్లమందిరంలో తాను తన పనిలో నిమగ్నమై ఉండటం, అక్కడికి కీచకుడు 
సింగారించుకొని రావటం, రాత్రి భీముడు తనకు ధైర్యం చెప్పటం వలన తాను బెదరకపోవటం, కీచకుడు సామదాన 
భేద దండోపాయాలతో లోబరుచుకొనాలని ప్రయత్నించటం. (ద్రౌపది లోబడినట్టుగా నటించి వాడిని నర్తనశాలకు 
ఒంటరిగా రాత్రిపూట రమ్మని చెప్పటం, వాడు మూర్చుడు కాబట్టి వస్తానని చెప్పి సంతోషంతో పొంగుతూ వెళ్ళటం 
తేటపడేటట్టు చెప్పింది. ఆ మాటలు విని భీముడు మిక్కుటమైన సంతోషంతో పొంగిపోయాడు. 


విశేషం: 1. కీచకుడు సామదానభేద దండోపాయాలను ప్రదర్శించి మాట్లాడాడు - అనటం తెలుగు పలుకుబడి. యుద్దంలో 
ప్రయోగించేవి ఆ చతురుపాయాలు. శత్రువును లొంగదీసికొనటానికి (క్రమంగా సంధి మాటలతో, కొంత రాజ్యత్యాగంతో, 
శత్రువుల మధ్య కలతలు పెట్టటంతో, చివరకు యుద్దం చేయటంతో సాధించటం యుద్దప్రక్రియలో ప్రసిద్దాలు. ఒక (క్రమంలో ఏ 
రంగంలోనైనా కార్యాన్ని సాధించే పద్దతికి కూడా తెలుగువారు ఈ పలుకుబడిని ప్రయోగిస్తారు. అందువలననే (ద్రౌపది కామ 
వ్యవహారంలో చతురుపాయాలను ఉటంకించింది. తిక్కన కావ్యకళా శిల్పంలో ఇదొక నేర్పరితనం. వెనుక జరిగిన సంభాషణలో 
ఉన్న నిర్మాణ శిల్ప రహస్యాలను తరువాతి సంభాషణలలో సూచించి కావ్యార్థ పూర్వాపర సమన్వయ సమాలోచనను పఠితలలో 
రేకెత్తింప చేస్తాడు తిక్కన. ఇది మహా కవిత్వ దీక్షావిధిలోని ఒక లక్షణం. ఈ సమన్వయ సూత్రం (ప్రకారం కీచకుడు పలికిన 
మాటలలో సామోపాయం 252వ పద్యంలో, భేదోపాయం 253లో, దానోపాయం 254లో, దండోపాయం 256. 257వ పద్యాలలో 
కనబడతాయి. యుద్దానికి సన్నద్దుడవుతున్న భీముడితో చతురుపాయాల (ప్రసక్తి తెచ్చి మాట్లాడటం చతురవాక్య విన్యాసం - 
గుప్త క్రోధాగ్నిని ప్రజ్వలింపజేసే ఇంధనం. కీచకుడు చతురుపాయాలను మదన యుద్ద సాధనం కొరకు వాడాడు. యుద్దం 
సిద్దించింది. మరి భీముడు? (ద్రౌపదిచేత సామదాన భేదోపాయాలు ప్రయోగించాడు. (ద్రౌపది సుముఖంగా మాట్లాడటం సామం, 
తనను రహస్యంగా ఇచ్చుకొంటాననటం దానం, ఒంటరిగా సంకేతస్థలానికి రమ్మని పిలవటం భేదం. ఈ మూడూ వంచనతో 
విఫలం కావటంతో యుద్దం కంటె కీచకుడికి గత్యంతరం లేకపోవటం దండం. యుద్దం సిద్దించింది. కీచకుడు కోరుకొన్న 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 297 
మన్మథయుద్దం వంచనతో వీగిపోతుంది; భీముడు కోరుకొన్న రహస్య ద్వంద్వయుద్దం ఫలిస్తుంది. భీముడి ప్రహ్లోదానికి ఆ భావమే 
ఆధారం. పరితలను ఖావనామయం చేయగల శిల్పకీలకాలు ఎక్కువగా ఇటువంటి పలుకుబళ్లు. 2. కథను చెప్పినట్టు 
తెలియజెప్పడానికి వచనం బాగా అనుకూలిస్తుంది. అందుకే తిక్కన చకచకా జరిగిన కథను పది వాక్యాలలో క్లుప్తంగా చెప్పించాడు. 


కథాకథనశైలిలో ఇది ఒక ఒడుపు. (సంపా.) 


శా. “క్రోధం బప్రతికారమై హృదయముం గుందింప నత్యంత చిం 
తాధూతాత్ముండనైన నాకు. బరమోత్సాహంబు సంధిల్ల దు 
స్వాధం బైన విరుద్ద కార్య మిటు లాసన్నంబుగా సంఘటిం 
తే ధర్మాత్మజు( డిచ్చమెచ్చ( బగ సాధింపంగం గాన్సల్పమే?” 275 


ప్రతిపదార్థం: (కోధంబు= కోపం; అ(ప్రతికారము+ఐ= తీర్చుకోలేనిదై; హృదయమున్‌= మనస్సును; కుందింపన్‌= బాధించగా; 
అత్యంత= మిక్కిలి; చింతాధూత+ఆత్ముండను+ఐన నాకున్‌= విచారంచేత చలించిన మనస్సు కలిగి ఉన్న నాకు (భీముడికి); 
పరమ+ ఉత్సాహంబు= మిక్కిలి సంతోషం; సంధిల్లన్‌= కలుగగా; దుస్‌+సాధంబు+ఐన= కష్టసాధ్యమైన; విరుద్ద కార్యము= 
అజ్ఞాతవాసానికి వ్యతిరేకమైన పనిని; ఇటులు= ఈ విధంగా; ఆసన్నంబుగాన్‌= దగ్గరపడేటట్టు; సంఘటింతే?= కూర్చిపెట్టావుగదా!; 
ధర్మ+ఆత్మజుండు= ధర్మరాజు; ఇచ్చన్‌+మెచ్చన్‌= మనసులో మెచ్చుకొనేటట్లు; పగ సాధింపంగన్‌= శత్రువును జయించటాన్ని; 
కాన్సు (కాన్ఫుట)= చూడటం, సాధించటం; అల్పమే?= సులభమా? 


తాత్పర్యం: ప్రతీకారం తీర్చుకొనలేని కోపం నా హృదయాన్ని క్రుంగదీయగా మిక్కిలి వ్యాకులచిత్తంతో ఉన్న నాకు 
అత్యంత ఉత్సాహాన్ని కలిగించేటట్టు, కష్టసాధ్యమైన పనీ, అజ్ఞాతవాస ప్రవర్తనకు పూర్తిగా విరుద్దమైనదీ అయిన ఇటువంటి 
కార్యాన్ని వెంటనే చేసేటట్లు సంఘటించావు. ఇక ధర్మరాజు మనసులో మెచ్చుకొనేటట్టు పగ సాధించి చూపటం 
సామాన్యమా? (లేదా-తేలికే.) 


విశేషం: 1. కీచకుడిని చంపటం (పగసాధించటం) ఎంత ముఖ్యమో - దానిని అజ్ఞాతవాస సమయం చెడకుండా సాధించటం 
అంతే ముఖ్యం. అప్పుడే ధర్మరాజు మెచ్చుకొంటాడు. ఆ విధంగా అతడు మెచ్చుకొనేటట్టు పగసాధించగలగటం అల్పం కాదు. 
కష్టం. దానిని నీవు నేర్పుతో చేశావని భీముడు [ద్రౌపదిని మెచ్చుకొంటున్నాడు. 


2 రసాభ్యుదయ రహస్యాలను ధ్వనిమయంగా సంభాషణలలోనూ, సాతికాభినయాలలోనూ సూచించటం తిక్కన 
నైజం. భీముడి మనస్సులో పగసాధించాలనే (క్రోధం ఉన్నది. అది గూఢంగా ఉన్నది. ప్రతీకారానికి అవకాశం లేకపోవటం చేత 
గుండెలోని నిప్పువలె అది అతడి హృదయాన్ని చింతతో దహించి వేస్తున్నది. ఇప్పుడు (ద్రౌపది ప్రతీకారానికి తగిన కార్య సంఘటన 
చేసింది. చింత తొలగిపోయి వీరరసోచితమైన ఉత్సాహమనే స్థాయిభావం (ప్రబుద్దమయింది. అసాధ్యమైన కార్యాన్ని అద్భుతంగా 
నిర్వహించే భావం ఉత్సాహం. (ద్రౌపది సంఘటించిన కార్యానికి ఆ రెండు లక్షణాలూ ఉన్నాయి. సింహబలుడిని అజ్ఞాతవాసనియమ 
భంగం కాకుండా రహస్యంగా సంహరించాలి. ఇది వీరరసకార్యం. దాని నిర్వహణం వలన ధర్మరాజు హృదయంలో అద్భుతం 
జనిస్తుంది. జన్యజనకరసాభ్యుదయ భావస్థితి ఇందులో గమ్యం. కీచకవధ కార్యనిర్వహణంలో ఉన్న సంశ్రిష్టత వ్యంగ్యం. 


3. “ధర్మాత్మజుం డిచ్చ మెచ్చం బగ సాధింపంగ6 గాన్సల్పమే?” అనే వాక్యంలో కాకుధ్వని ఉన్నది. ఆశ్చర్యార్థకంలో 
పలికితే= సామాన్యమా? కాదని భావం. ఏవార్థకంలో పలికితే - చాల తేలికే అని భావం. ఇది ఎంత తేలికో అంత కష్టం 
అన్నట్టుంటుంది. (సంపా 


298 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని పలికి కొండొక విచారించి. 276 
తాత్పర్యం: అని మాట్లాడి కొంతసేపు ఆలోచించి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. 'వెబివక సంకేతించిన । తెజంగున నయ్యెడకు నరుగుదెంచునొకో! కొం 
దటి దెచ్చునొకో! వెడ(గై। యటిముటి వెలిపుచ్చునొకొ రహస్యం బెల్లన్‌! 277 


ప్రతిపదార్థం: వెజవక= భయపడక; సంకేతించిన తెజంగునన్‌= గుర్తు చెప్పిన విధంగా; ఆ+ఎడకున్‌= అక్కడకు; అరుగుదెంచునొకో!= 
వస్తాడా?; కొందబన్‌= కొందరిని; తెచ్చునాకో?= వెంటతీసికొని వస్తాడా?; వెడంగు+ఐ= వెర్రివాడై; అజీముటిన్‌= తొందరపాటుతో; 
రహస్యంబు+ఎల్లన్‌= రహస్యమంతా; వెలిపుచ్చునాకొ!= బయట పెట్టుతాడా!. 


తాత్సర్యం: భయపడకుండా (అనుమానం లేకుండా) నీవు గుర్తు చెప్పినచోటికి వస్తాడా? లేక మరికొందరిని సహాయంగా 
తీసికొని వస్తాడా? తొందరపాటువలన మూఢుడై రహస్యాన్నంతా బట్టబయలు చేస్తాడా? 


విశేషం: కీచకుడు మోసపోయాడా? లేక తాము మోసపోయామా? అనేది భీముడి భయం, తనమీద అనవసరమైన నెపం వస్తుంది. 
అందుకే సంశయనివారణకొరకు అడుగుతున్నాడు. 


ఉ. _ అట్టిద యేల చేయు? ననయంబు నయం బొడంగూడ. బల్కినీ 
విట్టి తెజంగు సేయుమని యేర్పడం జెప్పిన దాని కత్తటిం 
బుట్టిన సంతసంబు ననువుం బరికించితికాదె! యింక ని 
ట్ట ట్టనం డెట్టులైన హృదయంబున నెక్కడి శంక వానికిన్‌. 278 


ప్రతిపదార్థం: అట్టిది+అ ఏల చేయున్‌?= అట్టా ఎందుకు చేస్తాడు? అనయంబున్‌= మిక్కిలి; నయంబు+ఒడన్‌+కూడన్‌= 
ప్రియం కలిగేటట్టు; పల్కి= మాట్లాడి; నీవు+ఇట్టి తెఅంగు+చేయుము+అని= నీవిటువంటిరీతి చేయుమని; ఏర్పడన్‌+చెప్పిన 
దానికిన్‌= తెలిసేటట్లు చెప్పినదాని వలన; ఆ+తటథీన్‌= అప్పుడు; పుట్టిన సంతసంబు= కలిగిన సంతోషం; అనువున్‌= రీతి, విధం; 
పరికించితి(వి)కాదె!= చూచావుగదా!; ఇంకన్‌+ఇట్లు+అట్లు+అన(డు= ఇక ఇటనీ అటనీ ఊగిసలాడడు; ఎట్లులు+ఐనన్‌= ఎట్లాగైనా; 

యు యు లు [లన 
హృదయంబునన్‌= మనస్సులో; వానికిన్‌= కీచకునకు; ఎక్కడి శంక?= అనుమాన మెక్కడిది? 


తాత్పర్యం: అయినా కీచకు డట్టా ఎందుకు చేస్తాడులే! నీవు ప్రీతిగా మాట్లాడి, 'నీ వట్లా చేయు'మని స్పష్టంగా 
చెప్పినప్పుడు వాడికి కలిగిన సంతోషపు రీతి చూచావుగదా! ఇక ఎటూ పోలేడు, ఏమీ అనలేడు. వాడి మనసులో 
అనుమానానికి తావెక్కడ ఉంటుంది? 


విశేషం: 1. ఆడది బొంకితే గోడపెట్టినట్టు ఉంటుంది. మాయాంధకారం వంటి మోహపు వాగురలో చిక్కిన మృగం కీచకుడు. 
వాడికి ఇంగితజ్ఞానం శూన్యం. అందుకే భీముడు ధైర్యంగా ఉన్నాడు. 2. పుట్టిన, సంతసంబు+అనువున్‌= కలిగిన సంతోషం 
యొక్క విధము- అని షష్టీసమాసం - ఉకారానికి అచ్చుపదం కాగా నుగాగమం అయి సంతసంబుననువు అయింది. సంతోషించిన 
విధము - అని అర్థం. 


ఉ. వచ్చు, మదాంధవృత్తి ననివారణ నొక్కండ నాట్యశాలకుం 
జొచ్చు, నవశ్యమున్‌ వెదకి చూచి ననుం గని యపు సంగరం 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 299 
బిచ్చు, మదీయ బాహుబల హీనబలుండయి నీకు(జ్రీతిగాం 
జచ్చు. నసంశయం బిది; విచారము లన్నియు నింక నేటికిన్‌? 279 


ప్రతిపదార్థం: వచ్చున్‌= తప్పకుండా వస్తాడు; మద+అంధవృత్తిన్‌= కన్నుగానని గర్వంతో; అనివారణన్‌= అడ్డు లేకుండా; 
నాట్యశాలకున్‌= నర్తనశాలకు; ఒక్క(డు+అ= ఒంటరిగా; చొచ్చున్‌= (ప్రవేశిస్తాడు; అవశ్యమున్‌= తప్పకుండా; వెదకి చూచి= 
వెదకిచూచి; ననున్‌+కని= నన్ను చూచి; అవ్లు= అప్పుడే; సంగరంబు+ఇచ్చున్‌= యుద్దం చేస్తాడు; మదీయబాహుబల= నా 
భుజబలంచేత; హీనలుండు+అయి= క్షీణించిన బలంకలవాడయి; నీకున్‌= నీకు (ద్రౌపదికి); (ప్రీతికాన్‌+చచ్చున్‌= సంతోషం 
కలిగేటట్టు చస్తాడు; ఇది= ఇది; అసంశయంబు= అనుమానం లేనిమాట; విచారములు= ఆలోచనలు; అన్నియున్‌= అన్నీ; 
ఇంకన్‌+ఏటికిన్‌?= ఇంక దేనికి? 


తాత్పర్యం: కీచకుడు తప్పక వస్తాడు. కన్నుగానని మోహాంధకారంతో నిరభ్యంతరంగా నర్తనశాలలో ఒంటరిగానే 
ప్రవేశిస్తాడు. తప్పకుండా వెదకి నన్ను చూచి యుద్దం చేస్తాడు. నా బాహుబలంముందు తన బలాన్ని కోల్పోయి నీకు 


ప్రీతి కలిగేటట్టు చస్తాడు. ఇందుకు అనుమానం లేదు. ఇంకా నీవు పలురకాలుగా ఆలోచించి విచారించ నవసరం 
లేదు.” 


విశేషం: జరగబోయేది యథాతథంగా భీము డూహిస్తున్నాడు. 


వ. అని నిశ్చయించి వృకోదరుండు వెండియు నిట్లనియె. 280 


తాత్పర్యం: అని పలికి, తానన్న మాటలు తప్పక జరిగేవని నిర్దారణ చేసి భీముడు మళ్ళీ ఇట్టా అన్నాడు. 


మ.  'బలియుం డా సొబగుండు భావభవదర్పభ్రాంతుందడై వచ్చి ని 
శల సర్వాంగత నున్నన న్నరసి నీ చందంబు గాకున్ననా 
కులతం బొందెడు, నప్ము మండపము సంక్షోభింపంగా నేతుంగ 
ట్టలుకన్‌ బెబ్బులి. గోలవ్రేచినటు లుగ్రాకార మేపార(గన్‌. 281 


ప్రతిపదార్థం: బలియుండు= బలిష్టుడైన; ఆ సొబగుండు= ఆ విటుడు; భావభవదర్స (భ్రాంతుండు+ఐ= మన్మథగర్వంతో 
చలితుడై; వచ్చి; నిశ్చల= చలనం లేని; సర్వాంగతన్‌+ఉన్న= అన్ని అంగాలు కలవాడనై ఉండగా; నన్నున్‌+అరసి= నన్ను 
(భీముడిని) చూచి; నీ చందంబు+కాక+ఉన్న= నీవలె ఉండకపోవటంతో; ఆకులతన్‌+పొందెడున్‌= కలతపడతాడు; అవ్లు= 
అప్పుడు; మండపము= నర్తనశాల మండపం; సంక్షోభింపంగాన్‌= చలించేటట్టు; కడు+అలుకన్‌= మిక్కిలి కోపంతో; కోలన్‌= పెద్ద 
కర్రతో; బెబ్బులిన్‌= పెద్దపులిని; (వ్రేచిన+అటులు= కొట్టినట్టు; ఉగ్ర+ఆకారము= మిక్కిలి కోపంతోడి భయంకరమైన రూపం; 
ఏపారంగన్‌= అతిశయించగా; ఏతున్‌= బాధిస్తాను. 


తాత్పర్యం: ఆ కీచకుడు మదనావేశంతో వచ్చి నిశ్చలంగా ఉండే నన్ను తడవిచూచి, నీవు కాకపోవటం తెలిసికొని 
కలత చెందుతాడు. అపుడు నేను కర్రతో కొట్టిన పెద్దపులి వలె తీవ్ర కోపంతో కూడిన భయంకర రూపంతో ఆ 
మండపమంతా సంక్షోభించేటట్టు విజృంభించి బాధిస్తాను. 


300 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: ఉపమ. కీచకుడు భీముడిని తాకటం కోలతో కొట్టటంతోను, భీముడు - దానికి ప్రతిక్రియగా పెనుకోపంతో 
లేస్తున్న బెబ్బులితోనూ పోల్చబడ్డారు. బలియుడు, సొబగుడు అనే మాటలు కీచకుడిని వెక్కిరిస్తూ భీము డుపయోగించినవి. 
మొనగాడు, సోగ్గాడు అనే (గ్రామ్యాలకు సమానమైనవి. భావభవదర్ప(భ్రాంతుడై - అనే సమాసానికి శ్రేషార్థం చెప్పుకొనవచ్చును. 
భావమునుండి పుట్టిన గర్వం వలన కలిగిన మోహంతో - అని ఒక అర్థం. మన్మథ సంబంధమైన గర్వం వలన కలిగిన 
మోహంతో అని రెండో అర్థం చెప్పవచ్చును. (సంపా.) 


క ఎటి(గి పిటుసనిన వెస బై। కుటుకుదు సాకువము గాకి నొడిసిన భంగిన్‌ 

వెబిచటివం బొదువుదు. బటి । పలిసేయుదు నీదు పూన్మి పారం బెయిదన్‌. 282 
ప్రతిపదార్థం: ఎటి(గ= (అసలు సంగతి) తెలిసికొని; పిటు+చనినన్‌= వెనుకాడితే; వెసన్‌= వెంటనే; సాళువము= డేగ; కాకిన్‌= 
కాకిని; ఒడిసిన భంగిన్‌= ఒడుపుగా పట్టుకొన్నట్టు; ఫైకిన్‌+ఉణుకుదున్‌= పైకి దూకుతాను; వెజ, చజవన్‌= భయం వ్యాపించేటట్టు; 
పొదువుదున్‌= ఆక్రమించి పట్టుకొంటాను; నీదుపూన్కి= (ద్రౌపది ప్రయత్నం (కోర్కె); పారంబు+ఎయిదన్‌= తుదముట్టగా; 
పటిపరి+చేయుదున్‌= పీడిస్తాను. 
తాత్సర్యం: కీచకుడు నన్ను గుర్తించి వెనుకడుగు వేస్తే వాడిమీది కెగబడి డేగ కాకిని ఒడిచిపట్టుకొన్నట్టుగా వాడిని 
పట్టుకొంటాను. నీ కసి తీరేటట్టు వాడిని పీడించి నుగ్గునుగ్గు చేస్తాను. 


నిశేషం: అలం: ఉపమ. 


ఆ. నాదు బాహుబలమునకు మాటుకొన(జాలు । భుజబలంబుగలిగి పోక చిక్కం 
బెనంగి నన్ను గొంత కినియింప నోపెడు । చందమైన వినుము సరసిజాక్షి! 283 
ప్రతిపదార్థం: సరసిజ+అక్షి!= పద్మాక్షీ-ద్రౌపదీ!; నాదు బాహు బలమునకున్‌= నాయొక్క (భీముడి) భుజశక్తికి; మాజుకొనన్‌+చాలు= 


ఎదుర్కొనే సమర్థమైన; భుజబలంబు+కలిగి= భుజశక్తి కలిగి; పోక= పారిపోవక; చిక్కన్‌+పెనంగి= గట్టిగా పెనగులాడి; నన్నున్‌= 
నన్ను (భీముడిని); కొంత= కొంచెం; కినియింపన్‌+ఓపెడు= కోపింపజేసే; చందము+ఐనన్‌= విధమైతే; వినుము. 


తాత్సర్యం: ద్రౌపదీ! కీచకుడు నాతో యుద్దం చేయగల శక్తిగలవాడై, వెనుకాడక ఎదిరించి గట్టిగా పెనగులాడి నన్ను 
కోపింపజేస్తే ఏమవుతుందో వినుము. 
విశేషం: జరుగబోయే ప్రతివ్యూహం ఎట్లా ఉంటుందో ముందుగా చెప్పుతున్నాడు. చదరంగంలో పావులు కదిలించి రాజుయొక్క 


ఆట కట్టించటంవంటిదే ఎదుటివాడి బలాన్ని అంచనా వేయటం. భీముడు ద్రౌపదికి నమ్మకం కలిగించటానికే ఈ మాటలు 
అంటున్నాడు. 


మ. అవనీచక్రము సంచలింపంగ, దివం బల్లాడ, నాశాచయం 
బవధూతంబుగ, గోత్రశైలనికరం బాకంపముం బొంద, న 
రవముల్‌ ఘూరనమొందం, గోధము గృతార్థత్వంబు నొందించి, చి 
ణ ణ ఎస థ 
త్రవధప్రాఢి వహించి సూతునకు రౌద్రం బేర్వడం జూపుదున్‌.” 284 


ప్రతిపదార్థం: అవనీచక్రము= చక్రమువంటి భూమి; సంచలింపంగన్‌= మిగుల కదిలేటట్టు; దివంబు= ఆకాశం; అల్లాడన్‌= 
దద్దరిల్లగా; ఆశాచయంబు= దిక్కుల సముదాయం; అవధూతంబుగన్‌= కొట్టుకొనిపోయే రీతిగా; గోత్రైల; నికరంబు= కులపర్వతాల 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 301 
సమూహం; ఆకంపమున్‌+పొందన్‌= బాగా వణకగా; అర్లవముల్‌= సముద్రాలు; ఘూర్లనము+ఒందన్‌= తిరుగుడుపడి కలత 
చెందగా; (క్రోధము= కోపం; కృతార్థత్వంబున్‌+ఒందించి= సఫలమయ్యేటట్టు; చిత్రవధ ప్రాఢిన్‌= చిత్రహింస చేసే నేర్చరితనంతో; 
సూతునకున్‌= కీచకుడికి; రౌద్రంబు= రుద్రభావం, రౌద్ర రసస్ఫూర్తితో కూడిన (క్రౌర్యం; ఏర్పడన్‌= స్పష్టంగా; చూపుదున్‌= 
చూపిస్తాను. 


తాత్సర్యం: భూ మండలం కంపించగా, ఆకాశం అల్లల్లాడగా, దిక్కులు పిక్కటిల్లగా, కుల పర్వతాలు వణకగా; 


సముద్రాలు కల్లోలితం కాగా; నా (క్రోధం సఫలమయ్యేటట్లు చిత్రవధ చేసే నేర్పరితనాన్ని ప్రదర్శించి, నా రౌద్రరూపాన్ని 
ఆ కీచకుడికి ప్రత్యక్షం చేస్తాను. 


విశేషం: అలం: అతిశయోక్తి క్రోధము కృతార్థత్వం పొందటమంటే రౌద్రంగా మారటం, ఎదుటివారికి (ప్రాణహాని, కరుణం 
కలిగించటం. రౌద్రం అంటే రుద్రభావం, రుద్రుడు కోపిస్తే జగత్రళయం సంభవించటం కవిసమయం. దానిని తాను తన 
రౌద్రం వలన కల్పించి కీచకుడికి ప్రళయాన్ని సృష్టిస్తానని రౌద్రోద్రేకంతో భీముడు పలికాడు. (సంపా.) 


వ. అనినం బాంచాలి సంచలితస్వాంతయై, నిజాంతర్గతంబున 'నితని తీవ్రక్రోధంబు గుప్తసాధనంబునకు 
బాధకంబగు' నని బోధింపం దలంచి యిట్లనియె. 285 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; పాంచాలి= (ద్రౌపది; సంచలితస్వాంత+ఐ= చలించిన మనస్సు గలదై; నిజ+అంతర్గతంబునన్‌=తన 
మనస్సులో; ఇతని= భీముడియొక్క; తీవ్రక్రోధంబు= అధికమైన కోపం; గుప్తసాధనంబునకున్‌= అజ్ఞాతవాస రహస్యస్థితికి; 
బాధకంబు+అగున్‌+అని= భంగకరమవుతుందని; బోధింపన్‌+తలంచి= చెప్పాలి అనుకొని; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నది. 


తాత్సర్యం: భీము డిట్లా మాట్లాడేసరికి ద్రౌపది మనసులో ఉలిక్కిపడింది. భీముడి తీవ్రకోపావేశం తమ అజ్ఞాతవాసానికి 
భంగకరమవుతుందని ఆయనకు తెలిసేటట్టు చెప్పాలని ఇట్టా అన్నది. 


ఉ.  'ఒవ్వనివారు నవ్వ, మహిమోదధి ధర్మసుతుండు దీనికిన్‌ 

నెవ్వగంబొంద, భూజనులు నింద యొనర్వంగ నే నొనర్హు నీ 

చివ్వకు నీవు నల్క్మమెయిం జేసిన యాపని గూఢవృత్తికిన్‌ 

దవ్వగునేని నా యభిమతం బొడ( గూడియు నిష్పలంబగున్‌ 286 
ప్రతిపదార్థం: ఒవ్వనివారు= శత్రువులు; నవ్వన్‌= నవ్వేటట్టు; మహిమ+ఉదధి= గొప్పతనంలో సముద్రుడి వంటివాడు; 
ధర్మసుతుండు= ధర్మరాజు; దీనికిన్‌= ఈ పనికి; నెజ+వగన్‌+పొందన్‌= ఎంతో బాధపడేటట్టు; భూజనులు= లోకులు; నింద+ 
ఒనర్పంగన్‌= తిట్టేటట్టు; నేను+ఒనర్చు= నేను చేసే; ఈ చివ్వకున్‌= ఈ తగాదాకు; నీవు అల్కమెయిన్‌+చేసిన= నీవు కోపంతో 
చేసినట్లైతే; ఆ పని= ఆ విధంగా రౌద్రాన్ని లోక ప్రళయంగా (ప్రదర్శించడం; గూఢవృత్తికిన్‌= రహస్య వర్తనానికి; దవ్వు+అగునేని= 
దూరమైతే; నా అభిమతంబు= నా కోరిక; ఒడంగూడియున్‌= నెరవేరికూడా; నిపష్పలంబు+అగున్‌= నిష్ట్రయోజనం జౌతుంది. 
తాత్సర్యం: “మనమంటే పడనివారంతా నవ్వేటట్టు, ధర్మరాజుకు అధిక దుఃఖం కలిగేటట్టు, లోకనింద సంభవించేటట్టు, 
ఈ కలహంలో నీవు పెనుకోపంతో రహస్యం చెడగొడితే నా కోర్కె తీరినా చివరకు ఫలితం శూన్యమే బౌతుంది. 


విశేషం: అజ్ఞాతవాసం భీముడి రౌద్రోద్రేకం వలన భగ్నం కాకూడదనీ, అంతటి రౌద్రంతో సాధించే కార్యం కూడా గుట్టుగా 
సాగాలనీ (ద్రౌపది హెచ్చరించింది. 


302 శ్రీమదాంధ్ర మహాభారతము 
క. కావున వంచన బాహిర । పోవక యుండంగ మన రిపుం బరిమార్చం 

గావచ్చునేని నట్టిద । నా వల; పటుగాక తక్కినను వలదు సుమీ! 287 
ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; వంచన= మోసం; బాహిరపోవక+ఉండంగన్‌= బయల్పడకుండా; మన రిపున్‌= మన శత్రువును; 
పరిమార్సంగాన్‌ వచ్చునేనిన్‌= చంపటానికి వీలైతే; అట్టిది+అ= అట్లాంటిదే; నా వలపు= నా అభిమతం; అటు+కాక తక్కినను= 
అట్లా కాకపోతే; వలదు సుమీ!= ఈ యత్నం వద్దు సుమా! 
తాత్సర్యం: మన అజ్ఞాతవాసం బహిరంగం కాకుండా మన శత్రువును చంపగలగాలి. అదే నా అభిమతం, అట్లా 
కాకపోతే ఈ ప్రయత్నమే వద్దు.” 

లు 


వ. అనిన విని ద్రుపదనందనకుం బాండునందనుం డిట్లనియె. 288 
తాత్పర్యం: ఆ మాటలు విని ద్రౌపదితో భీము డిట్టా అన్నాడు. 


చ. 'మదమునం గీచకాగ్రజుండు మార్మొని నిల్చిన వీక మైమెయిం 

గదిసితి మేని నప్పుడు ప్రకాశరహస్యవిభేదబుద్ది నా 

న య 

కొదవునె? యైన నేందలంచి యోపినభంగి నిగూఢవృత్తిమైం 

బదిలము గల్లి తిన్నని యుపాయమునం దెగంజూతు నాతనిన్‌.' 289 
ప్రతిపదార్థం: కీచక+అ(గ్రజుండు= కీచకుల అన్న అయిన సింహబలుడు; మదమునన్‌= గర్వంతో; మార్కొని నిల్చినన్‌= ఎదిరించి 
నిలబడితే; వీ(కన్‌= పరాక్రమంతో; మై మెయిన్‌= అనాయాసంగా; కదిసితిమి+ఏనిన్‌= కలియబడితే; అప్పుడు= ఆ సమయంలో; 
ప్రకాశ, రహస్య విభేదబుద్ది= (ప్రకాశానికీ, రహస్యానికీ కల తేడాను పాటించే తెలివి; నాకున్‌+ఒదవునె?= నాకు కలుగుతుందా?; 
ఐనన్‌= ఐనా; నేన్‌+తల(చి= నేను ఆలోచించి; ఓపినభంగిన్‌= నా శక్తికొద్దీ; నిగూఢవృత్తిమైన్‌= రహస్యమైన పద్దతిలో; పదిలము, 
కల్లి= జాగ్రత్తతో; తిన్నని+ఉపాయమునన్‌= సవ్యమైన ఉపాయంతో; అతనిన్‌= కీచకుడిని; తెగన్‌+చూతున్‌= చంప యత్నిస్తాను. 


తాత్సర్యం: కీచకుడు మదించి ఎదిరించి నిలబడితే, అపుడు పరాక్రమించి అనాయాసంగా కలియబడితే, ఇది 
రహస్యంగా చేయాలి. ఇది ప్రకాశంగా చేయాలి - అనే విచక్షణ ఆ సమయంలో నా కెట్టా ఉంటుంది? అయినా, నీవు 
చెప్పిన విషయం మనసులో ఉంచుకొని ఓపినంతవరకు రహస్య పద్దతిని భద్రంగా కాపాడుతూ తగిన ఉపాయంతో 
కీచకుడిని చంప యత్నిస్తాను. 


విశేషం: (ద్రౌపది హెచ్చరిక భీముడి ఆవేశప్రవృత్తిలో కూడా మరచిపోలేని ఒక జా(గ్రత్తను కలిగించింది. ఉపాయం సిద్దించినా 
అపాయం కలుగకుండా వారించే ప్రయత్నం చేస్తేనే ఫలసిద్ది కలిగేది. కార్యసాధనలో దేహశక్తి కంటె బుద్దికుశలత ముఖ్యం.(సంపా.) 


క. అనవుడు “జయలక్ష్మిం జే, కొను’ మని దీవించి, 'యింతకుం గేకయ నం 
దన నన్ను( దడవు? దడయం । జన దియ్యెడ'నని లతాంగి చనియెం బ్రీతిన్‌. 290 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; జయలక్ష్మిన్‌= విజయమనే సంపదను; చేకొనుము+అని= పొందుమని; దీవించి= ఆశీర్వదించి; 
ఇంతకున్‌= ఇప్పటికే; కేకయనందన= సుదేష్ణ; నన్నున్‌= నన్ను; తడవున్‌= వెదకుతూ ఉంటుంది; ఈ+ఎడన్‌= ఇక్కడ; 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 303 
తడయన్‌+చనదు= ఆలస్యం చేయడం మంచిది కాదు; అని= అని పలికి; లతాంగి= తీగవంటి శరీరంగల ద్రౌపది; ప్రీతిన్‌+చనియెన్‌= 
సంతృప్తితో వెల్లింది. 


తాత్సర్యం: ఆ మాటలు విని 'జయలక్ష్మిని పొందు” మని భీముడికి (ద్రౌపది శుభాకాంక్షలు తెలిపింది. “ఇప్పటికే సుదేష్ష 
నాకొరకు వెదకుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదు” అని అంటూ (ద్రౌపది సంతృప్తితో 
వెళ్ళిపోయింది. 


విశేషం: యుద్దానికి వెళ్ళే భర్తలను వీరవనితలు 'విజయో౭స్తు' అని దీవిస్తారు కాని పాదాభివందనాలు చేయరు. అది యుద్ద 
మర్యాద. విజయం తథ్యమని నిశ్చయం ఏర్పడిన తర్వాత [ద్రౌపది హృదయంలో ఒక సంతృప్తి ఏర్పడింది. భార్య దీవెన భర్తకు 
విజయ సూచన! (సంపా.) 


వ. మారుతసుతుండును గృతనిశ్చయుండై యుండె; నటం గీచకుండు కందర్పదర్పగోచరుండై పరిజనంబుల 
వంచించి యేకాంతస్థలంబున. 291 
ప్రతిపదార్థం: మారుత సుతుండును= వాయుతనయుడు భీముడు కూడా; కృతనిశ్చయుండు+ఐ= కార్యం సాధించాలి అని 
చేయబడిన నిర్ణ్మయంకలవాడైై, (మనసులో గట్టిగా సంకల్పించుకొని అని భావం); ఉండెన్‌= ఉన్నాడు; అటన్‌= అక్కడ; కీచకుండు; 
కందర్ప, దర్ప, గోచరుండు+ఐ= మన్మథుడి గర్వానికి (మదనతాపానికి) గురి అయినవాడై; పరిజనంబులన్‌= పరివారాలను; 
వంచించి= కంటబడకుండా; ఏకాంత స్థలంబునన్‌= ఒంటరి (ప్రదేశంలో. 
తాత్సర్యం: ఇక్కడ భీముడు కూడా స్టిరనిశ్చయంతో ఉన్నాడు. అక్కడ కీచకుడు మదనతాపానికి గురిఅయి సేవకుల 
కళ్ళు గప్పి ఒంటరి (ప్రదేశానికి చేరి (తరువాతి పద్యంతో అన్వయం.) 


కీచకు(డు ద్రాపదియందలి మోహంబున( బరితాపంబు నొందుట 
(ఇది మూలమునందు లేదు) 


(ఈక 


వామాక్షి రుచిర లావణ్యంబు భావించు. । దన్వంగి రూపు చిత్తమున నిలుపు, 
గంబుకంధరచెన్ను కైవడి తలపోయు । నంగన సౌకుమార్యము. దలంచు, 
భామిని సహజ విభ్రమ మెద. గీలించు(। బడంతి చెయ్వులు మది. బట్టుకొలుపు, 
మానిని గరువంపు మాటపొం దూహించు । దళితాబ్దముఖి తిన్నదనము మెచ్చు, 


తే. నడరి కోర్కులు చిట్టుముజట్టాడ వెడంగు । పడిన యుల్లంబు పట్టున బజుపం దనకు 
వశముగాకున్న నెంతయు వంతంబొందు.,, జింత యెసకంబు వడిగొని చిక్కువజుప. 292 


(ప్రతిపదార్థం: వామాక్షి= అందమైన కన్నులుగల (ద్రాపదియొక్క; రుచిరలావణ్యంబు= కాంతిమంతమైన మేని నిగనిగను; 
భావించున్‌= మరల మరల తలుస్తాడు; తన్వంగిరూపు= సన్నని మేనుగల (ద్రౌపది ఆకారాన్ని; చిత్తమునన్‌+నిలుపు= మనస్సులో 
పదిల పరచుకొంటాడు; కంబుకంధర= శంఖంవంటి కంఠం కల ద్రౌపదియొక్క; చెన్నుకైవడి= అందాల తీరును; తలపోయున్‌= 
ఆలోచిస్తాడు; అంగన= అందమైన ద్రౌపది యొక్క; అంగన= ఆ గ్రీయొక్క; సౌకుమార్యమున్‌= కోమలత్వమును; తలంచున్‌= 
భావిస్తాడు, స్మరిస్తాడు; భామిని= ఆ మగువయొక్క; సహజ విభ్రమము= సహజమైన విలాసాన్ని; ఎదన్‌+కీలించున్‌= మనస్సుతో 
హత్తుకొంటాడు; పడంతి= యువతి అయిన [ద్రౌపదియొక్క; చెయ్వులు= చేష్టలు; మదిన్‌= మనస్సులో; పట్టుకొలుపున్‌= 


304 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిలుపుకొంటాడు; మానిని= అభిమానవతి అయిన (ద్రౌపది యొక్క; గరువము+మాటపొందు= గడుసరి మాటల పొందిక; 
ఊహించున్‌= భావిస్తాడు; దళిత+అబ్బముఖి= వికసించిన పద్మంవంటి ముఖం కల ద్రౌపది యొక్క; తిన్నందనమున్‌= చక్కదనాన్ని; 
మెచ్చున్‌= మెచ్చుకొంటాడు; అడరి= అతిశయించి; కోర్కులు= ఆశలు; చిజ్హుముయ్టు+ఆడన్‌= తొందరపెట్టగా; వెడంగు పడిన= 
కలత పడిన; ఉల్లంబు= మనస్సును; పట్టునన్‌+పటుపన్‌= కుదుటపరచుకొనటానికి; తనకున్‌= కీచకుడికి; వశము+కాక+ ఉన్నన్‌= 
సాధ్యపడకపోవటం వలన; ఎంతయున్‌= మిక్కిలి; చింత= విచారం; ఎసకంబు= అధికమై; వడిగొని= త్వరపడి; చిక్కు+పణుపన్‌= 
చిరాకు పెట్టగా; వంతన్‌+పొందున్‌= బాధపడతాడు. 


తాత్సర్యం: కీచకుడు అందమైన కన్నులుగల (ద్రౌపది మేని నిగనిగలను మరీ మరీ తలంచేవాడు. సన్నని ఆమె 
అందమైన రూపాన్ని మనసులో నిలుపుకొనేవాడు. శంఖం వంటి కంఠం గల ఆమె అందాల తీరును మనసులో 
తలపోసేవాడు. అందమైన శరీరంగల ఆమె కోమలత్యాన్ని భావించేవాడు. ఒయ్యారి అయిన ఆమె శరీర విలాసాలను 
మనసుకు హత్తుకొనేవాడు. ప్రొఢురాలైన (ద్రౌపది చేష్టలను హృదయంలో గట్టిగా నిలుపుకొనేవాడు; అభిమానవతి అయిన 
ఆమె గడుసరి మాటల పొందికలోని (అంతరార్జాలను) ఊహించేవాడు. వికసించిన పద్మం వలె ఉన్న ఆమె ముఖంలోని 
చక్కదనాన్ని 'ప్రశంసించేవాడు. ఈ విధంగా కోర్కెలు అతిశయించి తొందరపెట్టగా (సందడించగా) కలతపడిన 
మనస్సును కుదుటపరచుకొనలేకపోవటంతో చింత పెచ్చుపెరగగా వ్యాకులపడుతూ ఎంతో విరహబాధ పొందాడు. 


విశేషం: అమూలకంగా వర్షించిన కీచకుడి విరహ వర్షన తెలుగు సాహిత్యంలోనే ఒక శృంగార నాయకుడి దశవిధ కామావస్థల 
ఆలంకారిక వర్షనకు దారులు వేసింది. నాయిక అంగీకారం తెలిపింది. “అభిలాష ఫలసిద్ది కొరకు అ(ర్రులు చాస్తున్నది. అభిలాష 
దశవిధ కామావస్థలలో మొదటిది. “వ్యవసాయా త్సమారబ్దః సంకల్పేచ్చా సముద్బవః | సమాగమో పాయకృతః సో౭_ భిలాషః 
ప్రకీర్తితః॥” 'నాట్యశా(స్రమ్‌. 12-173. తాను కామించిన యువతిని గురించిన పర్యాలోచనతో కూడిన జ్ఞానంతో ప్రారంభమై, 
సంకల్పపూర్వకమైన ఇచ్చచేత ఉద్రిక్తమై, సమాగమోపాయాన్ని అన్వేషించటం వరకు సాగే మానసికావస్థ అభిలాష తిక్కన ఈ 
అవస్థను సమ(గ్రంగా వర్లించాడు ఈ ఘట్టంలో. 


ఈ పద్యంలో సైరంధ్రి రూపవైభవాన్ని కీచకుడు దర్శించి మనస్సులో పర్యాలోచనం చేస్తున్న దశ వ్యక్తమౌతున్నది. ఇవి 
మూడంచెలుగా చెప్పబడుతున్నాయి. అవి: రూపం-గుణం-పర్యాలోచన విధానం. వాటి వర్షన విధానం. 


1. రూపం - వామాక్షి ; గుణం - లావణ్యం ; పర్యాలోచనం - భావించడం. 


రూపం - తన్వంగి ; గుణం - రూపు ; పర్యాలోచనం - చిత్తమున నిలపటం. 


న! 
ల 
లో 
' 


కంబుకంధర ; గుణం - చెన్నుకైవడి ; పర్యాలోచనం - తలపోయటం. 

రూపం - అంగన ; గుణం - సౌకుమార్యం ; పర్యాలోచనం - తలంచటం. 

భామిని ; గుణం - సహజవిభ్రమం ; పర్యాలోచనం - ఎదంీలించటం. 

రూపం - పడతి ; గుణం - చెయ్వులు ; పర్యాలోచనం - మదిం బట్టుకొలుపటం. 

రూపం - మానిని ; గుణం - గరువంపు మాటల పొందు ; పర్యాలోచనం - ఊహించటం. 


ooo జరు సై 
బై 
Oo 
' 


రూపం - దళితాబ్దముఖి ; గుణం - తిన్నదనం ; పర్యాలోచనం - మెచ్చుకొనటం. 


అష్టవిధ రూపగుణ పర్యాలోచనల వలన మనసులో సందడించే కోర్కెలను కీచకు(డు నిలువరించుకొనలేకపోవటం అభిలాషలో 
ఇచ్చ అనే అంతర్దశ. చింత పెచ్చుపెరగటం వలన వ్యాకులపడటం ఉత్కంఠ అనే అంతర్దశ. ఎంతో వంత పొందటం సంకల్పదశలోని 
భాగం. తిక్కన కీచకుడి విరహవర్షనం ఎంత రసోద్విగ్నమో, అంత శా(స్రోక్తంగా ఉండటం విశేషం. (సంపా.) 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 305 

చ. తలరు, నలందురున్‌, నవయు(, దాపభరంబున వెచ్చనూర్లు, మే 

నలయంగ నొల్లంబోవు, వెగడందు. గలంగుం బరిభ్రమించుం గొం 

దలపడు(, దల్లడం బడరి ధైర్యము దూలిన బెగ్గడిల్లు, వి 

చ్చలవిడి( బేర్చు, నెవ్వగల సందడి డెందము గంది చేడ్పడున్‌. 293 
ప్రతిపదార్థం: తలరున్‌= తొందరపడతాడు; అలందురున్‌= దుఃఖిస్తాడు; నవయున్‌= కృశిస్తాడు; తాపభరంబునన్‌= మన్మథ 
సంబంధమైన తాపాధిక్యంతో; వెచ్చన్‌+ఊర్చున్‌= వేడినిట్టూర్పులు విడుస్తుంటాడు; మేన్‌+అలయంగన్‌= శరీరం అలసిపోతే; 
ఒల్లన్‌+పోవున్‌= మూర్చపోతాడు; వెగడు+అందున్‌= భయపడతాడు; కలంగున్‌= కలత పడతాడు; పరిభ్రమించున్‌= తిరుగుతాడు; 
కొందలపడున్‌= సంక్షోభాన్ని ప్రకటిస్తాడు; తల్లడంబు= కలత; అడరి= ఎక్కువై; ధైర్యము+తూలినన్‌= ధైర్యం నశించగా; బెగ్గడిల్లున్‌= 
భయపడతాడు; విచ్చలవిడిన్‌= స్వేచ్చగా; పేర్చున్‌= రేగిపోతాడు; నెజ+వగల సందడిన్‌= మదనతాపం వలని బాధలు ఎక్కువకాగా; 
డెందము, కంది= మనస్సు బాధపడి తపించి; చేడ్సడున్‌= బాధతో చలించిపోతాడు. 


తాత్పర్యం: కీచకుడు సైరంధ్రితోడి విరహవేదనలో వివిధ మదన వికారాలను (ప్రకటించాడు. త్వరపడతాడు, 
దుఃఖిస్తాడు, కృశిస్తాడు, మన్మథతాపంతో నిట్టూరుస్తాడు, శరీరం అలసిపోతే మూర్చపోతాడు, భయపడతాడు, 
కలతపడతాడు, అటూ ఇటూ తిరుగాడుతాడు, క్లోభిస్తాడు, గుండెదడ ఎక్కువై భయపడతాడు, కట్టడ లేకుండా 
రెచ్చిపోతాడు, విరహతాపం వలన మనస్సు బాధపడి కంపించిపోతాడు. 


విశేషం: విరహ వేదన అధికమైనప్పుడు కాముకుడు (ప్రదర్శించే చేష్ట లివి. ఇవి మానసిక వికారాలకు వ్యంజకాలు. ఇన్ని భావాలకు, 
అవస్థలకు సంబంధించిన పరిభాషాపదాలను చాలావరకు తెలుగు పదాలలో చెప్పి తిక్కన అర్థవ్యక్తిని ప్రదర్శించటం తెలుగు 
భాషాశక్తిని ప్రవచించటం. (సంపా.) 


వ. ఇవ్విధంబున మదనవేదనా దూయమాన మానసుం డగుచు నిట్లని వితర్మించు. 294 
ప్రతిపదార్థం: ఈ విధంగా మన్మథబాధచే తపిస్తున్న మనస్సుగల కీచకుడు తన మనస్సులో ఇట్లా ఆలోచించసాగాడు. 


సీ, “పడంతి నన్నూటిడ( బలికిన భంగిన । నిచ్చమై నిక్కకు వచ్చునొక్కొ! 
వచ్చి తొల్లిటియట్ల వడి. ద్రోచిపోవక । పొల(తి యింపెసలార( బొందునొక్కొ! 
తలపో(త( గలిగి యమ్మెలంత వచ్చుటకు నొం । డొక వింత పుట్టకయుండునొక్కొ! 
గంధర్వ లేవురు గలరని చెప్పె న । న్నెలంతుక మాటలు నిక్కమొక్కొ! 


తే.  తెటివ చిడిముడిపాటు సుదేష్ట యెటింగి | వేడ్క: బనిపంచు టుడిగి రా విడుచునొక్కొ! 
మదనుం డింతికి నొజ్జయై మతకములును । నదను నెజింగించి నాకడ కనుచునొక్కొ! 295 


ప్రతిపదార్థం: పడంతి= ఆ వనిత; నన్నున్‌= (కీచకుడిని); ఊణుడన్‌+పలికిన భంగినన్‌= ఊరడిస్తూ మాట్టాడినట్టుగానే; ఇచ్చమైన్‌= 
ఇష్టపడి; ఇక్కకున్‌= సంకేతస్థలానికి; వచ్చును+ఒక్కొ!= వస్తుందా?; వచ్చి; తొల్లిటి+అట్టు+అ= ఇంతకుముందు వలెనే; 
వడిన్‌+(త్రోచిపోవక= వేగంగా త్రోసివేసిపోక; పొలంతి= ఆ (స్తీ; ఇంపు+ఎసలారన్‌= ప్రీతి అతిశయించగా; పొందున్‌+ఒక్కొ= నన్ను 
కూడుతుందా?; తలపోంత+కలిగి= మనసుపడి; ఆ+మెలంతవచ్చుటకున్‌= ఆ వనిత రావటానికి; ఒండొకవింత= మరొక 


306 శ్రీమదాంధ్ర మహాభారతము 

ఆశ్చర్యకరమైన విషయం; పుట్టక+ఉండును+ఒక్కొ!= పుట్టకుండా ఉంటుందా]; గంధర్వులు+ఏవురు= ఐదుగురు గంధర్వులు 
భర్తలుగా; కలరు+అని చెప్పెన్‌= ఉన్నారని చెప్పింది; ఆ+నెలంతుకమాటలు= ఆ వనిత మాటలు; నిక్కము+ఒక్కొ?= నిజమా?; 
తెజవ= ఆ వనిత యొక్క; చిడిముడిపాటు= తొట్రుపాటు; సుదేష్ల+ఎతీగ= సుదేష్ల తెలిసికొని; వేడ్కన్‌+పని+పంచుట+ఉడిగి= 
వేడుకగా పరిచర్యలకు పంపటం మాని; రాన్‌+విడుచున్‌+ఒక్కొ!= రావటానికి అంగీకరిస్తుందా?; మదనుండు= మన్మథుడు; 
ఇంతికిన్‌= ఆమెకు; ఒజ్జ+ఐ= గురువై; మతకములునున్‌= విలాసాలున్నూ, మాయలున్నూ; అదనున్‌= సమయం; ఎటింగించి= 
తెలిపి; నా కడకున్‌= నా వద్దకు; అనుచున్‌+ఒక్కొ!= పంపుతాడా? 


తాత్సర్యం: 'ఆ వనిత నన్ను అనునయిస్తూ మాట్లాడిన విధంగానే ఇష్టపడి సంకేతస్థలానికి నిజంగా వస్తుందా? వచ్చినా 
ఇంతకుముందు వలె విదిలించిపోకుండా ఆమె ఆసక్తితో నన్ను పొందుతుందా? నన్ను గురించి ఆలోచిస్తూ రావటానికి 
బయలుదేరేలోగా ఆమెకు ఏదో వింత తలపు పుట్టకుండా ఉంటుందా? గంధర్వు లైదుగురు తనకు భర్తలుగా ఉన్నారని 
చెప్పిన ఆమె మాటలు నిజమై ఉండవచ్చునా? వలపువలన కలిగిన ఆమె తొట్రుపాటును గమనించి సుదేష్ష మరేదైనా 
పని చెప్పకుండా సంకేతస్థలానికి రావటానికి వీలు కలిగిస్తుందా? మన్మథుడే ఆమెకు గురువై ఇతరుల కన్నుగప్పే 
గుట్టుమట్టులూ, మాయమర్మాలూ, వాటిని ఆయా సమయాలలో ప్రయోగించే నేర్పులూ తెలియజెప్పి (స్పురింపజేసి) 


నా దగ్గరికి పంపుతాడా? 


విశేషం: అలం: అంత్యానుప్రాసం. దశవిధ కామావస్థలలో “చింత” రెండవది. ఆ అవస్థను ఈ పద్యంలో తిక్కన (క్రమంగా 
విస్తరించి రచించాడు. ఏ ఉపాయంతో ప్రియాసంగమం జరుగుతుందో అని స్వయంగాగానీ, నర్మసచివాదులతోగాని చేసే 
ఆలోచన చింత, కొందరు చింతను - చింత, చింతనం, విచింతనం అని మూడు రకాలుగా చెప్పుతారు. సైరంధ్రి అన్నమాట 
ప్రకారం తనకొరకు సంకేతస్థలానికి చెప్పిన సమయంలో చెప్పినట్లు వస్తుందా? - అని కీచకుడు శంకిస్తున్నాడు ఇక్కడ, అకస్మాత్తుగా 
ఆమెలో వచ్చిన పరిణామానికి తట్టుకొనలేని కీచకుడు చింతించటంలో శంకించటాన్ని మొదట వర్ణించటం జాచిత్యం. ఇది 
విచింతనంలో ఒక భాగం. అన్నీ సవ్యంగా నడవాలనే ఆతురతలో అట్టా నడుస్తాయా? అనే అనుమానం ఈ శంకావస్థకు 
మూలం. అందులో కూడా ఒక (క్రమాన్ని పాటించి భావించటం జరిగింది. ఆమె కోర్కెతో సుముఖత (ప్రకటించింది - అది 
నిజమైన కోర్కెఅయి సంకేతస్థలానికి రావాలని కోరిక. వలపు నిజమైతే వస్తుంది. కాకపోతే రాదు. ఇది శంక. ఈ శంక విరహవేదనను 
తీవ్రతరం చేస్తుంది. వచ్చినా ఇదివరకువలె తనను (త్రోసివేయక తన సామీప్యాన్ని, సంగమాన్ని అంగీకరిస్తుందో లేదో అని మరొక 
శంక. ఆమెకు కూడా వలపు చింత కలిగి, వేదనపడుతూ, తన వద్దకు రావాలని తొందరపడుతూ ఉంటే, ఏదైనా తెలియని ఒక 
అద్భుతం జరిగి రాలేకపోతుందేమో! అయిదుగురు భర్తలున్నారనీ. నా రామెను రక్షిస్తుంటారనీ చెప్పిన మాట నిజమా? అబద్దమా? 
అని శంక కలిగింది. వస్తే వాళ్ళకు తెలిసేటట్టు వస్తుందా, రహస్యంగా వస్తుందా? అంతుపట్టని అనుమానం. ఒకవేళ ఆమె 
వలపుతీవ్రత వలన తొట్రుపాటు పడుతుంటే గుర్తించి సుదేష్ణ అడ్డుపని కల్పించి పంపదేమో! అని శంకించి, శంకించి, చివరకు 
అడ్డంకుల నన్నింటినీ అధిరోహించగలిగే నేర్పునూ, చేర్పునూ ఆమెకు మన్మథుడే స్వయంగా సమకూర్చాలని ఆశించాడు. ఈ 
పద్యంలో అయిదురకాల శంకలను కీచకుడు వ్యక్తం చేశాడు. అవి వరుసగా- ఆమె నిజంగా తనను కోరుతున్నదా? పొందుకు 
సిద్దమవుతున్నదా? వేరే ఏవైనా ఆలోచనలున్నాయా? చింతకు, తరువాతి రెండూ చింతనకూ, అయిదవదీ, చివరిదీ అయిన 
ఆకాంక్ష విచింతనకూ నంబంధించి సాగటం - చింత అనే అవస్సను తిక్కన ఆవిష్కరించిన (క్రమం. పద్యరచనలో 
అంత్య(ప్రాసాలంకారం చింతావస్థలో కీచకుడి దశావిస్ఫూర్తిని లయాత్మకంగా పరితలకు స్ఫురింపజేసింది. (సంపా.) 


ఉ.  నిక్కను పోలె నప్పుడొక నేరిమిమై నను ద్రోచిపుచ్చంగా 
నక్కనులాక్షి పొందు దగ నాడి, తుదిన్‌ నిజమేది, నేంటి రే 
యిక్కకు రాక తక్కిన, సహించునె నన్‌ మరు? డట్టులైన నా 


కెక్కడిప్రాణ, మేటితను, వెయ్యది నిల్మడ, యేమిసేయుదున్‌? 296 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 307 
ప్రతిపదార్థం: నిక్కమపోలెన్‌= నిజమా అన్నట్టు; అప్పుడు+ఒకనేరిమిమైన్‌= అప్పుడు ఏదో ఒక నేర్పుతో; ననున్‌+(త్రోచిపుచ్చం 
గాన్‌= నన్ను నెట్టివేయగా; ఆ+కమల+అక్షి= పద్మాలవంటి కన్నులుగల ఆ సైరంధ్రి; పొందున్‌= కలయికను; తగన్‌+ఆడి= 
అనువుగా మాట్లాడి; తుదిన్‌= చివరకు; నిజము+ఏది= ఆ వాస్తవాన్ని కాదని; నే(టిరేయి= ఈనాటి రాత్రి; ఇక్కకున్‌= సంకేత 
స్థలానికి; రాకతక్కినన్‌= రాకపోతే; మరుండు= మదనుడు; నన్‌+సహించునె?= నన్ను ఓర్చుకొంటాడా?; అట్టులు+ఐనన్‌= అట్టాఐతే; 
నాకున్‌+ఎక్కడి ప్రాణము?= నా ప్రాణం నిలుస్తుందా?; ఏటి తనువు?= ఈ శరీరమెందుకు?; నిల్కడ ఏ+అది?= నిలుకడ 
ఎక్కడిది?; ఏమి+చేయుదున్‌= ఏమి చేసేది? 
తాత్సర్యం: తనకు ఇష్టం లేకున్నా, నన్ను నేర్పుతో త్రోసిపుచ్చటానికై నిజంగా పొందుకోరుతున్నట్లే సమయానుకూలంగా 
మాట్లాడి, ఆ కమలాక్షి నాతో పొందుకోరి అంత సహజంగా అనువుగా మాట్లాడి కూడా చివరకు ఈ నిజాన్ని కల్లజేసి 
నేటి రాత్రికి సంకేతస్థలానికి రాకుండా మానివేస్తే మన్మథుడు నన్ను సహిస్తాడా? సహించకపోతే ఇక నా ప్రాణాలు 
నిలుస్తాయా? ఇక ఈ తను వెందుకు? ఇక నాకు శాంతి ఎక్కడిది? ఆ పరిస్థితులలో ఇక నేనేమి చేసేది? 
నిశేషం: ఇందులో “అనుస్మృతి” అనే కామావస్థ్ర వర్షించబడింది. దేశ కాలాలను అనుసరించి పూర్వం అనుభూతాలైన విషయాలను 
మరల మరల తలచుకొనటం అనుస్మృతిగా సింగభూపాలుడు పేర్కొన్నాడు (చూడు: సాతికాభినయం: పి.యస్‌.ఆర్‌.అప్పారావు. 
పు.445). అప్పుడు త్రోచిపుచ్చింది ఇప్పుడు పొందు కోరుతున్నది సైరంధ్రి. ఇందులో రెండవది (ప్రస్తుత వాస్తవం. ఒకవేళ ఇది 
కూడా నిజం కాకపోతే దిక్కేమిటి? అని కీచకుడి “అనుస్మృతి'. ధీరుడైతే విరహాన్ని అతి(క్రమిస్తాడు. కాముకుడైతే మరుని చేతిలో 
మరణంపాలౌతాడు. దశవిధ మన్మథావస్థలన్నీ అనుభవిస్తే చివరకు మిగిలేది మృత్యువే. దానిని కూడా స్మరిస్తూ కీచకుడు బెంబేలెత్తి 


పోతున్నాడు. ప్రియురాలు తనను వంచిస్తుందనే భావననే సహించలేకపోతున్నాడు. ఈ లక్షణమే దుష్టుడైన కీచకుడియందు 
కూడా శృంగారనాయక లక్షణాలను తలపింపచేస్తున్నది. (సంపా.) 


క. అట్టేల రాక తక్కుం? గట్టిడియే యా లతాంగి? కామాతురు నన్‌ 

బెట్టి యచట దానికి మన । సెట్టు నిలుచు? దగవు విడువ నెట్టులు నేర్లున్‌? 297 
ప్రతిపదార్థం: అట్టు+ఏల= అట్లా ఎందుకు; రాకతక్కున్‌= రాకుండా మానుతుంది? ఆ లతాంగి= ఆ వనిత; కట్టిడి+ఏ= అంత 
కఠినాత్మురాలా? నన్‌= నన్ను (కీచకుడిని); కామాతురున్‌= మదనావేశపరుడిగా; పెట్టి= ఉంచి; అచటన్‌= అక్కడ; దానికిన్‌= 
ఆమెకు; మనసు+ఎట్టునిలుచున్‌?= మనసు ఎట్టా నిలుస్తుంది?; తగవు విడువన్‌= ధర్మం వదలటానికి; ఎట్టులు నేర్చున్‌?= ఎట్టా 


చాలుతుంది? 


తాత్సర్యం: ఆ లతాంగి రాకుండా అట్టా ఎలా ఉంటుంది? అంత కఠినాత్మురాలా? న న్నిక్కడ ఇంత కామపరవశుడినిగా 
చేసి అక్కడ ఆమె నిబ్బరంగా ఉండటానికి మనసెట్ట్లా వస్తుంది? ఎంతైనా న్యాయం తప్పి ఎట్టా నడుస్తుంది? 
విశేషం: 'అనుస్మృతి' అనే కామావస్థలో 'వితర్కం' అనే భావం ఇందులో ఆవిష్కరించబడింది. తనవలెనే ఆమె కూడా విరహాన్ని 
పొందుతుందనీ, ఆమెలో కూడా అనుస్మృతి అనే అవస్థ కలుగుతుందనీ, అది విరహధర్మమనీ, ఆమె వచ్చి తీరుతుందనీ 
వితర్కించాడు కీచకుడు. (సంపా.) 
ఉ. దానికి నేటి నిక్కము? వృథా పరితాపముదక్కి, బాసమైం 

బూనికి డిగ్గంద్రావి, వెసంబోయెద నిప్పుడ; పోయి ముట్టి య 

బ్దానన బట్టి తెచ్చి హృదయం బలరంగ ననంగతంత్రవి 

ద్యా నిపుణత్వ మేర్చ్పటిచెదం; బ్రమదాంబుధి నోలలార్డెదన్‌. 298 


308 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: దానికిన్‌= ఆమెకు; ఏటి నిక్కము?= ఎక్కడి నిజాయితీ?; వృథా పరితాపము= ఫలితం లేని ఈ మనోవేదన; 

తక్కి= మాని; బాసమైన్‌= ఇచ్చినమాట మీది; పూనికి= ప్రయత్నం; డిగ్గన్‌+(త్రావి= దిగమింగి, వదిలిపెట్టి; ఇప్పుడు+అ= వెంటనే; 

వెసన్‌+పోయెదన్‌= వేగంగా వెళ్ళుతాను; పోయి= వెళ్ళి; ముట్టి= ఆక్రమించి; అబ్బ+ఆననన్‌= ఆ పద్మముఖిని; పట్టితెచ్చి= పట్టి 
స్‌ జ య ల 

తీసికొనివచ్చి; హృదయంబు+అలరంగన్‌= మనస్సు రంజిల్లేటట్సు; అనంగతం(త్ర విద్యానిపుణత్వము= మన్మథ (క్రియాకలాపంలో 

నేర్పరితనాన్ని; ఏర్పజీచెదన్‌= (ప్రదర్శిస్తాను; ప్రమద+అంబుధిన్‌= సంతోష సము(ద్రంలో; ఓలలార్చెదన్‌= తేలియాడేటట్లు చేస్తాను. 


తాత్పర్యం: ఆమెకు నిజం పాటించాలన్న నియమం ఉన్నదా? అందుకే, ఈ వృథా విరహవేదనను వదలిపెట్టి, చేసిన 
బాసను దిగమింగి, ఇప్పుడే వేగంగా నేను వెళ్ళుతాను. వెళ్ళి ఆమెను ముట్టడించి పట్టి తీసికొని వస్తాను. మనసు 
రంజిల్లేటట్లు రతిక్రీడలలో నాకున్న పాండిత్యాన్నీ, నేర్పరితనాన్నీ ప్రదర్శించి చూపిస్తాను, సంతోషసాగరంలో ఓలలాడిస్తాను. 


విశేషం: 1. అలం: రూపకం. ప్రమదాంబుధిలో ఓలలాడటంలో ఆ అలంకారం ఉన్నది. 2. ఈ పద్యంలో 'ఉద్వేగం” అనేకామావస్థ 
వర్లించబడింది. “ఆసనే శయనే చాపి న తుష్యతి, న తిష్టతి | నిత్యమే వోత్సుకా చ స్యా దుద్వేగస్థానమాఢ్రితా॥” (నా.శా.12.181) 
ఆసన శయనాలలో సంతోషం కాని, నిలుకడకాని లేకపోవటం వలన ఉద్వేగంతో ప్రియురాలిని కలియాలనే ఉత్సుకత ప్రకటించటం 
ఉద్వేగం. సైరంధ్రిని వెంటనే పొందాలన్న ఉత్సుకత కీచకుడి కామభావోద్వేగాన్ని తెలుపుతున్నది. దాని కనుగుణంగా ఆలోచించటం 
ఇందులోని ప్రవృత్తి. సైరంధ్రి మాటమీద నిలబడుతుందని నమ్మితే ఉద్వేగానికి ఊపిరి లేదు. ఆ శంకతో మొదలై అనుకొన్న 
నియమాన్ని దిగమింగి (రసాత్మకమైన (క్రియ), ఆమెను శీఘ్రంగా పట్టి తెచ్చి రతిక్రీడలలో ముంచి తేల్చేంతవరకు ఊహించాడు 
కీచకుడు. అతడు దుర్పిదగ్గు డనటానికి ఇదొక ఉదాహరణ. అయినా, అతడి భావతీవ్రత శృంగారనాయకులకైతే ఒక అలంకారం 
కాకమానదు. అతడిని అట్లా (ప్రదర్శించటం కూడా తిక్కన సంకల్పం. (సంపా.) 


ఆ. అనుచు సంచలించు, నడియాస. గ్రమ్మజిం । బాసం దలంచి ధృతికి( బట్టువెట్టు 
మరుని కోహటించి యురియాడు(, దుదిముట్టం। గాన నిశ్చయించు. గలంగు. దేజు. 299 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని అంటూ; అడియాసన్‌= తీరని ఆశగా; సంచలించున్‌= కంపించిపోతాడు; (క్రమ్మణన్‌= మళ్ళీ; 
బాసన్‌+తల(చి= ఆమె ఇచ్చిన మాట గుర్తుకు తెచ్చుకొని; ధృతికిన్‌= ధైర్యానికి; పట్టు+పెట్టు= ఆధారం కలిగిస్తాడు; మరునికిన్‌= 
మన్మథుడికి; ఓహటించి= వెనుదీసి; ఉరి యాడున్‌= ఊగిసలాడతాడు; తుదిముట్టన్‌+కానన్‌= చివరివరకు చూడటానికి లేదా 
చనిపోయే యత్నం చేయటానికీ; నిశ్చయించున్‌= నిర్ణయిస్తాడు. కలంగున్‌= అంతలోనే కలత పడతాడు; తేజున్‌= అంతలోనే 
తేరుకొంటాడు. 


తాత్పర్యం: ఈ విధంగా అనుకొంటూ తన ఆశలన్నీ అడియాస లైపోతాయేమో అని భావించి నిలువునా 
కంపించిపోయేవాడు. మళ్ళీ ఆమె ఇచ్చిన మాటను తలచుకొని ధైర్యాన్ని కూడగట్టుకొనేవాడు. అయినా మన్మథుడు 
పెట్టే తొందరకు జంకి వెనుకకూ ముందుకూ ఊగిసలాడేవాడు. చివరివరకు ఏమి జరుగుతుందో చూద్దామనీ (చనిపోయే 
యత్నం చేద్దామనీ) నిశ్చయించుకొనేవాడు. అంతలోనే కలతపడేవాడు, వెంటనే తేరుకొనేవాడు. 


నిశేషం: ఉద్వేగంలోని చిత్తవైకల్యం ఈ పద్యంలో వర్ణితం. అనిశ్చిత చిత్తస్థితి వలన విరహదశలో కలిగే - సంచలించడం, ధైర్యం 
తెచ్చుకొనటం, ఊగిసలాడటం, తుదముట్ట చూడ నిశ్చయించటం, కలత పడటం, తేరుకొనటం - అనే మదన వికారాలను ఒక 
క్రమ విన్యాస పద్దతిలో తిక్కన సంవిధానం చేయటం సులభంగా గమనించవచ్చును. (సంపా.) 


వ. మటియు నక్కోనులివలని ప్రేముడిం దగిలి. 300 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 309 


తాత్సర్యం: ఆ దద్రౌపదిపైని మోహంలో చిక్కుకొని. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ, పొడసూపినట్లైన వడింబట్ట సమకట్టి। పరికించి కానక బమ్మరించు; 
మెల(గినయట్లైన బలికింప( దలంచి,ని। రూపించి లేమి నశ్రులు వహించు; 
గదిసినయట్లైనం గౌంగిలింపం గడంగి | యారసి బొంకైన నలంత నొందు; 
నొడంబద్దయట్లైన నడరి పైకొనంజూచి । చెన్న(టి యగుట నిశ్చేష్టం బొరయు; 


తే. లలిత వివిధ విహారంబులకు లతాంగి । యెలసి సొలసిన యట్లెన నెలమిం గలిసి 
యభిమతక్రీడ సలుపంగ నప్పళించి । వెదకి రిత్తబయల్‌ గని విహ్వలించు. 301 


ప్రతిపదార్థం: పొడసూపినట్టు+ఐనన్‌= కనబడినట్టుగా అనిపిస్తే, వడిన్‌+పట్టన్‌ సమకట్టి= త్వరగా పట్టుకొనాలని ప్రయత్నించి; 
పరికించి= (ఆ తరువాత) పరిశీలించి చూచి; కానక= కనబడక; బమ్మరించున్‌= ఆశ్చర్యపోతాడు; మెలంగిన+అట్టు+ఐనన్‌= 
దగ్గరగా తిరుగుతున్నట్టు తోస్తే; పలికింపన్‌+*తలంచి= మాట్లాడించాలని అనుకొని; నిరూపించి= పరీక్షగా చూచి; లేమిన్‌= లేకపోవటం 
వలన; అ(శ్రులు వహించున్‌= కన్నీరు పెట్టుకొంటాడు; కదిసిన+అట్టు+ఐనన్‌= మరీ దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తే; కౌ 
గిలింపన్‌+కడంగి= కౌగిట చేర్చటానికి పూనుకొని; అరసి= బాగా చూచి, పరిశీలించి; బొంకు+ఐనన్‌= అదంతా అబద్దమని 
తేలితే; అల(తన్‌+ఒందున్‌= బాధ (శమ) పడతాడు; ఒడయుడ్డ+అట్టు+ఐనన్‌= (తనతో కూడటానికి) ఒప్పుకొన్నట్టు తోస్తే; 
అడరి= అతిశయించి; సైకొనన్‌+చూచి= పైన పడి క్రమ్ముకొనటానికి ప్రయత్నించి; చెన్న(టి+అగుటన్‌= ఉత్తదే కావటం చేత; 
నిశ్చేష్టన్‌+పారయున్‌= చేష్టలుడుగుతాడు; లలిత వివిధ విహారంబులకున్‌= సుకుమారమైన అనేక (క్రీడలకు; లతాంగి= వనిత 
(సైరంధ్రి); ఎలసిసొలసిన అట్టు+ఐనన్‌= వశమై దరిచేరినట్టు అనిపించగా; ఎలమిన్‌= (ప్రీతితో; కలిసి= కూడి; అభిమత క్రీడ= 
తనకు ఇష్టమైన పని (రతికేళి); చలుపంగన్‌= చేయటానికి; అప్పళించి= ప్రయత్నించి; వెదకి= తేరిపార బాగా చూచి; రిత్తబయల్‌ 
కని= శూన్య ప్రదేశం చూచి; విహ్యలించున్‌= శరీరావయవాలు స్వాధీనం తప్పినట్టుగా వివశుడైపోతాడు. 


తాత్సర్యం: సైరంధ్రి ఎదుట కనపడినట్టనిపించేది. కీచకు డామెను వెంటనే పట్టుకొనాలని పూనుకొనేవాడు. తీరా 
చూస్తే కనపడేది కాదు. అందుకు ఆశ్చర్యపోయేవాడు. ఆమె తన ప్రక్కన తిరుగుతున్నట్టు అనిపించేది. అతడు ఆమెను 
పలకరించాలని భావించి ముందుకు వెళ్ళేవాడు. పరిశీలించి చూస్తే ఏమీ ఉండేది కాదు. అందుకు కన్నీరు పెట్టుకొనేవాడు. 
ఆమె తనకు బాగా దగ్గరగా వచ్చినట్టనిపించేది. అత డామెకు కొగిలించుకొనాలని ప్రయత్నించి, అదంతా అబద్దమని 
తెలిసి మనసు నొచ్చుకొనేవాడు. ఆమె తనతో కూడటానికి సుముఖురాలైన ట్లనిపించేది. వెంటనే ఆమెపై బడి 
కౌగిలించుకొనాలని చూచేవాడు. అదంతా ఉత్తదే అని తెలిసి కొయ్యబారిపోయేవాడు. ఆమె అతి కోమలమైన వివిధ 
విలాసాలతో తనకు వశమై, దరిచేరినట్టు అన్సించగా, వెంటనే ప్రీతితో ఆమెను అభిమత రతి[క్రీడలలో ముంచెత్తాలని 
ప్రయత్నించేవాడు. చివరకు అంతా చూస్తే శూన్యమైన ఆకాశమే అని తెలిసికొని శరీరమంతా స్వాధీనం తప్పినట్లు 
వివశుడయ్యేవాడు. 


విశేషం: అలం: వృత్యనుప్రాసం. ఈ పద్యంలో కీచకుడి కామావస్థలలోని ఉన్మాదావస్థ వర్షితమైనది. అనుమానంతో మొదలైన 
విరహవేదన ఉన్మాదంతో పరిణతి చెందింది. ఇందులో నాయిక నాయకుడిని కూడేటప్పుడు సాధారణంగా కానవచ్చే దర్శన, 
స్పర్శన, సామీప్య, సల్హాప, స్నేహ, సంశ్లేష సౌముఖ్య, సమ్మోహ, విలాస, విహార దశలను భావించుకొని ఉన్మత్త దశలో అవియే 
నిజమని భావించి మోసపోయి చివరకు వివశుడయ్యాడని వర్ణించిన ఈ రచనలో ఒక క్రమంతో పాటు రసధ్వని కూడా రాణించింది. 


310 శ్రీమదాంధ్ర మహాభారతము 


కీచకుడి మదనోన్మాదం ఫలాన్ని పొందనున్నట్టు కనబడుతున్నా సైరంధ్రితో పొందు అనుమానాశ్రితమనీ, చివరకు అది అబద్దమేననీ, 
పరిశీలించి చూస్తే అతడికి దక్కేది శూన్యమేననీ భావి కథారసార్థాలను తిక్కన ధ్వనింప చేస్తున్నాడు. రసభావ వ్యక్తీకరణం వలన 
ధ్వనించే రసార్జ్రాలు రసధ్వని రసకందాలు. (సంపా) 


కీచకు( డుద్యానవనంబున విహరించుట 


(ఇది మూలమునందు లేదు) 


వ. ఇట్లు బహుప్రకారంబులగు మన్మథ వికారంబుల కగపడి వెగడంది యమందసంతాపభరితాంతఃకరణుం 
డగుచు సింహబలుండు పరిచారికాప్రార్థనం జేసి మజ్జన భోజనంబు లొకభంగి నడపినవా(డై, తదనంతరంబ 
మనోజనేదనాపనోదనార్ధంబు మందిరారామభూమికిం జని తతదేశంబున. 302 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; బహుప్రకారంబులు+అగు= అనేకరకాలైన; మన్మథ వికారంబులకున్‌= శృంగారభావ చేష్టలకు; 
అగపడి= లోబడి; వెగడంది= భయపడి; అమంద సంతాపభరిత+అంతఃకరణుండు+అగుచున్‌= మిక్కిలి విచారంతో కూడిన 
మనస్సుకలవాడై; సింహబలుండు= కీచకుడు; పరిచారికా ప్రార్ధనన్‌+చేసి= సేవికల కోరిక మేరకు; మజ్జన భోజనంబులు= 
స్నానబోజనాలు; ఒక భోంగిన్‌ నడిపినవాండైై= ఏదో విధంగా జరిపి; తద్‌+అనంతరంబు+అ= తర్వాత; 
మనోజవేదనా+అపనోదన+అర్థంబు= మన్మథ తాపం పోగొట్టుకొనటానికి; మందిర+ఆరామభూమికిన్‌+చని= ఇంటితోటలోనికి 
వెళ్ళి; తద్‌+ప్రదేశంబునన్‌= అక్కడ. 


తాత్సర్యం: ఇట్లా అనేక విధాలైన మదనవికారాలకులోనై తడబాటుపడి మిక్కిలి దుఃఖంతో నిండిన హృదయంతో 
కీచకుడు పరిచారికల బలవంతం మీద స్నాన భోజనాదులు ఏదో విధంగా ముగించుకొని, ఆ తరువాత మదనతాపం 
చల్చార్చుకొనటానికై అంతఃపురంలోని ఉద్యానవనంలోకి ప్రవేశించి, అక్కడ. 


నిశేషం: మన్మథ దశావస్థలలో అరతి, గమనం అనే వాటిని కావ్యాలంకారసం(గ్రహంవంటి లక్షణ (గ్రంథాలు చెప్పాయి. విరహతాపం 
వలన స్నానపానాదులందు ప్రీతి లేకపోవటం- అరతి. మదనతాపానికి గృహంలో ఉండలేక శైత్యోపచారార్థమై ఉద్యానవనాదులలో 
విహరించటం, జల(క్రీడలాడటం, చిగురుపాన్సుపై పవళించటం వంటి [క్రియలు చేయటంలో తిరగటం (విహరించటం) గమనం. 
ఆ రెండు అవస్థలను తిక్కన కీచకుడిపట్ల ఈ వచనంలో పేర్కొన్నాడు. తరువాతి రెండు పద్యాలలో గమనావస్థను విస్తరించాడు. 
(సంపా.) 


చ. కమలవనంబుపొంత నునుగా డ్పొకయించుక యాదరించు(, జి 
త్రమునకు( దానం దల్లడము దనుటయుం జని గారవంపుంజూ 


తముకడ నిల్లు, నిల్లి యది తాపము. బెంచిన లేంత తీవ జొం 
పము. జొర(బాటు నం దలంత పైకొనినన్‌ వెడలున్‌ వెనుంబడున్‌. 303 


ప్రతిపదార్థం: కమలవనంబు పొంతన్‌= తామర వనం (కొలను) దగ్గర; మనుగాడ్పు= మెల్లని గాలిని; ఒక+ఇంచుక= కొద్దిగా; 
ఆదరించున్‌= మన్నిస్తాడు; దానన్‌= దానివలన; చిత్తమునకున్‌= మనస్సునకు; తల్లడము= బాధ; తన్కుటయున్‌= అతిశయించగా; 
చని= వెళ్ళి; గారవము+చూతముకడన్‌= ప్రియమైన మామిడిచెట్టువద్ద; నిల్చున్‌= నిలబడతాడు; నిల్ఫి= నిలబడి; అది 
తాపమున్‌+పెంచినన్‌= అది విరహవేదన పెంచగా; లేత తీవ= లేత తీగల యొక్క; జొంపమున్‌= గుబురులోకి, పొదరింట్లోకి; 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 311 
చొజన్‌+పాణున్‌= (ప్రవేశిస్తాడు; అందున్‌= అందులో; అల(త= అలసత(ట); పైకొనినన్‌= ఎక్కువ కాగా; వెడలున్‌= బయటకు 
వెళ్ళేవాడు; వెనుంబడున్‌= ఉపాయం తోచక మనసులో చింతపడేవాడు. 


తాత్సర్యం: కీచకుడు తామరపూల కొలను దగ్గర నిలబడి చల్లని పిల్లగాలిని కొంతసేపు సేవించేవాడు. కాని, దాని 
వలన మదన వేదన ఎక్కువయ్యేది. అక్కడినుండి కదలి తనకు (ప్రీతికరమైన మామిడి చెట్టు వద్ద నిలబడేవాడు. అది 
తాపాన్ని తగ్గించటానికి బదులు మరింత పెంచేది. ఆపైన లేదీగల పొదరిండ్లలో దూరేవాడు. అక్కడ జడతతో కూడిన 
గ్లాని ఏర్పడేది. పొదరిళ్ళలో ఉండలేక బయటపడేవాడు. మరే ఉపాయం తోచక మనసులో చింతించేవాడు. 


విశేషం: ఉద్యానవనంలో బహిస్తాపాన్ని తగ్గించగల వస్తువులను మదనతాపం తగ్గటానికి కీచకుడు ఆ(శ్రయించ నారంభించాడు. 
అవి విరహతాపాన్ని తగ్గించటానికి బదులు పెంచసాగాయి. ఒకదానిని విడిచి మరొకదానిని ఆశయిస్తూ తిరుగుతున్నాడు. 
కొలను దగ్గరి మలయపవనం, మామిడి చెట్టునీడ, లేదీవల మంటపాలూ ఇవన్నీ సూర్యతాపాన్ని తగ్గిస్తాయి కాని, విరహతాపాన్ని 
పెంచుతాయి. అంతర్గతమైన మదనతాపం తగ్గించే ఉపాయాంతరం తోచక కీచకుడు చింతించాడు. “అల(త సైకొనినన్‌” అని 
అనటంలో తిక్కన విరహతాపంలో గోచరించే జాడ్యం గ్లాని, ఆలస్యం అనే సంచారిభావాలను ధ్వనింపచేస్తున్నాడు. చేయవలసిన 
పనులలో ఏది చేయాలి? ఏది చేయగూడదు? అనే ఆలోచన తోచక చింతించటం జాడ్యం, బడలికపడటం గ్లాని, చేయవలసిన 
పనులలో చురుకుదనం చూపకపోవటం ఆలస్యం. పై మూడు చర్యలలో ఈ మూడు సంచారిభావాలూ స్పష్టమౌతున్నాయి. 
(సంపా.) 


ఆ. సుడియుగాలింబువ్వు( బొడిం దన్ను( గప్పునో | యనుచు బెగ్గలించు నగ్గలముగ6 
గురియు తేనియలకు. గొంకు లతాగుల్మ । తరు సమాపములకు నరిగియరిగి. 304 


ప్రతిపదార్థం: లతా, గుల్మ, తరు సమీపములకున్‌= తీగల పొదల దగ్గరకూ, చెట్ల దగ్గరకూ; అరిగి+అరిగి= వెళ్ళి వెళ్ళి; సుడియుగాలిన్‌= 
చుట్టుకొని వీచే గాలి వలన; పువ్వు+పొడి= పుప్పొడి; తన్నున్‌= తనను (కీచకుడిని); కప్పునో= కప్పివేస్తుందేమో; అనుచున్‌= అని 
భావిస్తూ; అగ్గలముగన్‌= అధికంగా; బెగ్గలించున్‌= భయపడతాడు; కురియు తేనియలకున్‌= కురిసే పూలతేనెల జల్లులకు; 
కొంకున్‌= జంకేవాడు. 


తాత్సర్యం: పూదీగల పొదరిండ్ల దగ్గరికీ, పూలచెట్ల దగ్గరికీ (సుగంధాన్ని సేవించి అలత పోగొట్టుకొనటానికి) కీచకుడు 
పోయేవాడు. పొదరిండ్ల దగ్గర సుడిగాలి వీచినప్పుడు పుప్పొడి తనను కప్పివేస్తుందేమో అని భయపడేవాడు. పూల 
చెట్లనీడలలో తిరుగుతున్నప్పుడు పూదేనెలు కురిసి ముంచివేస్తాయేమో అని లోలోన మిగుల జంకేవాడు. 


నిశేషం: గమనమనే మదనావస్థలో అలతను పొగొట్టుకొనటానికి చేసే రెండు యత్నాలు ఇందులో చెప్పబడ్డాయి. “సుగంధం 
పుష్టివర్దనమ్‌” అని న్యాయం. సువాసనలు పీల్రిస్తే అలసత తీరి బలం చేకూరుతుందని పూల పొదరిళ్ల పొంతా, పూలచెట్ల పొంతా 
తిరిగాడు. కాని, పూల పుప్పాడులూ, మకరందాలూ మదనతాపాన్ని పెంచుతున్నాయి. దిక్కు తోచక తిరగటం సాగించాడు. 
(సంపా.) 


వ. _ ఇత్తెజంగున నొక్కయెడనయినను గాలూనక లీలోద్యానంబు కలయం గ్రుమ్మరుచు. 305 


తాత్పర్యం: ఈ విధంగా ఒక్కచోట కూడా కాలు నిలుపకుండా విలాసోద్యానవనంలో కలయ తిరుగుతూ. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


312 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


ఇంపైన ప్రియ కాననిచ్చి, నిల్చిన మధు । వాదట నాను మత్తాలివిభుని, 

జెట్టుపల్‌ పచరించి చుట్టు. గ్రుమ్మరి మనో । రమ నియ్యకొలుపు మరాళవిభుని, 
ఫలరస మొండొంటి కెలమి( జంచుల నిచ్చు । మెయిన చొక్కెడు శుకమిథునములను, 
గమి( బాసి తలిరుజొంపమునకు మెయిమెయి(। దాకంగ( జను పికదంపతులను 


తే. జూచి చూచి యుల్లంబున నేచి కోరు! లడర చిడిముడిపడు, వ్రానుపడు, వెడంగు 
పడు, వెనుంబడు. దల్లడపడు, దురంత । చింతబారికి నగపడు సింహబలుండు. 306 


ప్రతిపదార్థం: ఇంపైన ప్రియకున్‌= ఇష్టమైన ప్రియురాలికి; ఆనన్‌+ఇచ్చి= త్రాగటాని కిచ్చిన పిమ్మట; నిల్చినమధువు= మిగిలిన 
తేనెను; ఆదటన్‌= ప్రీతితో; ఆను= (త్రాగే; మత్త+అలివిభునిన్‌= మదించిన మగ తుమ్మెదను; చెట్టుపల్‌= రెక్కలు; పచరించి= 
విప్పార్చి; చుట్టున్‌+(క్రుమ్మరి= చుట్టూ తిరిగి; మనోరమన్‌= (ప్రియురాలిని; ఇయ్యకొలుపు= అంగీకరింపజేసే; మరాళవిభునిన్‌= 
రాజహంసను; ఫలరసము= పండ్లరసాన్ని; ఒండు+ఒంటిన్‌= ఒకదాని కొకటి; ఎలమిన్‌= (ప్రేమతో; చంచులన్‌+ఇచ్చు = 
ముక్కుపుటాలతో అందించే; మెయిన్‌+అ= విధంగా; చొక్కెడు= సోలిపోవు; శుకమిథునములను= చిలుకల జంటలను; గమిన్‌+పాసి= 
గుంపును వదలి; తలిరు జొంపమునకున్‌= చిగురుపొదలకు; మెయిమెయిన్‌+తా(కంగన్‌= శరీరాలు పరస్పరం రాచుకొనగా; 
చను= వెళ్ళే; పికదంపతులను= కోయిలల జంటలను; సింహబలు(డు= కీచకుడు; చూచి చూచి= ఆసక్తితో చూచి; ఉల్లంబునన్‌= 
మనస్సులో; ఏచి= విజృంభించి; కోర్కులు+అడరన్‌= కోరికలు రేగగా; చిడిముడిపడున్‌= తొట్రుపడతాడు; (మ్రానుపడున్‌= 
నిశ్చేష్టుడౌతాడు; వెడంగుపడున్‌= కలతపడతాడు; వెనుంబడున్‌= చింతిస్తాడు; తల్లడపడున్‌= కంపించిపోతాడు; దురంత చింత 
బారికిన్‌= అంతులేని బాధకు; అగపడున్‌= వశమౌతాడు. 


తాత్సర్యం: ప్రియురాలికి ముందుగా పూదేనె పానీయాన్ని త్రాగనిచ్చి మిగిలిన పూదేనెను (త్రాగుతున్న మగ తుమ్మెదను, 
రెక్కలను విప్పి ప్రేయసి చుట్టుతిరిగి దాని మనస్సు కరగించి లోబరుచుకొనే రాజహంసను, పండ్లరసాలను ఒకదాని 
కొకటి ముక్కులతో ముచ్చటగా పంచుకొంటూ మురిసిపోయే చిలుకజంటలను, గుంపును కనుగప్పి ఏకాంతంలో 
ఒకదాని శరీరానికి మరొకటి తాకేటట్టు సాగే కోయిల జంటలను సింహబలుడైన కీచకుడు ఆసక్తితో చూచి, చూచి 
మనస్సులో కోర్కెలు రేగగా తొట్రుపడేవాడు, నిశ్చేష్టుడయ్యేవాడు, కలత చేందేవాడు, తపించేవాడు, తల్లడిల్లేవాడు, 
మితిమీరిన చింతకు లొంగిపోయేవాడు. 


విశేషం: 1. అలం: యథాసంఖ్యం. శృంగార రసపోషణలో ఆలంబన, ఉద్దీపన, తటస్థ విభావాలను యథావకాశంగా వర్ణించటం 
కావ్యసంప్రదాయం. నాయికానాయకుల యౌవనాదులు ఆలంబన విభావాలు, చేష్టాదులు ఉద్దీపన విభావాలు. ఉద్యానాదులు 
తటస్థ విభావాలు. అయితే తటస్థ విభావాలను ఉద్దీపన విభావాలుగా మార్చి చిత్రించటమే కవి ప్రతిభ. జడమైన ఉద్యానవనంలో 
చైతన్యస్పోరకమైన తిర్యక్కులు ఉద్దీపనకు తోడ్పడతాయి. ఉద్యానవనంలోని తుమ్మెదల జంటలు, హంస మిథునాలు, శుకపికాల 
దంపతులు సలిపే లలిత శృంగార చేష్టలు తటస్థ విభావంలోని ఉద్దీపన విభావ శక్తులు. కాళిదాసాది మహాకవులు నాయికానాయకుల 
రత్యుద్దీపనానికి వీటిని విభావాలుగా వాడారు. పశుపక్ష్యాదులందు మానవత్వారోపణం భావనామయం. ప్రియురాలికి మధువును 
ముందుగా ఇచ్చి మిగిలినది తాను త్రాగటం మనసిచ్చి పుచ్చుకొనటానికి సంకేతం; రెక్కలతో ప్రియురాలిని అనునయించి 
అంగీకరింప చేయటం సాంత్వన చాతుర్యం; ఫలరసాలను కలిపి అనుభవించటం మనసు లేకమైన మధుర భావనం. ఒంటరిగా 
జంటలు (క్రీడించటం సంకేతస్థలాలలో స్వేచ్చగా రమించటం వంటివి. నాయిక పొందుగోరే సింహబలుడికి ఈ దృశ్యాలన్నీ 
ఉద్దీపకాలే జౌతాయి. వాటిలోకూడా ఒక (క్రమవికాసదశ కనపడటం విశేషం. కావ్యంలో ఉద్దీపన విభావాలను చూచి ఉద్దీప్తమైన 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 313 
పాత్ర కీచకుడు. పాఠకుడికి అతడు (ప్రత్యక్ష విభావ మౌతాడు. అతడిలో వై నాలుగు దృశ్యాలను చూడటం వలన నాలుగు 
భావచేష్టలు అనుభవించాడు. వరుసగా అవి- చిడిముడి పడటం, [మానుపడటం, వెడంగు పడటం, వెనుబడటం. కోరికలు 
పెల్లుబుకగా అతడు తల్లడపడటం జరిగింది. ఇందులో తిక్కనకు ప్రీతిపాత్రమైన యథాసంఖ్యాలంకారం రాణిస్తున్నది. 


2. తిర్యక్కుల శృంగారం రసాభాస మంటారు. నిజమే. అది పఠితకు ప్రత్యక్ష విభావమైనప్పుడు. మరి ఆ శృంగారం కావ్యనాయక 
రత్యుద్దీపక విభావంగా వర్షించబడినప్పుడు రసాభాసం కాదు, రసపోషకం. పశుపక్ష్యాదుల శృంగారం భావశబలతను ప్రదర్శించలేదు. 
మానసికావస్థలనే చూపగలుగుతుంది. అయితే ఈ పద్యంలో తుమ్మెదల హంసల శుకపికాల వలన కలిగే మానసికావస్థలు 
కీచకుడిలో సంచారిభావాల పెంపుదలకు తోడ్పడుతున్నవి. 'చూచిచూచి యుల్లంబున వేచి కోర్కులడరన్‌ అని స్పష్టంగా తిక్కన 
పేర్కొనటం గమనార్హం. తిక్కన రసశిల్సి. (సంపా.) 
3. ఈ పద్యం కాళిదాసు కుమారసంభవ కావ్యంలోని అకాల వసంతావిర్భావ వర్షన సందర్భంగా చెప్పిన- 

“మధు ద్విరేఫః కుసుమైకపాత్రే - పపౌ ప్రియాం స్వామనువర్తమానః। 

శృజ్ణేణ సంస్పర్శనిమీలితాక్షీం - మృగీమకణ్ఞూయత కృష్ణసారః॥ 

దదౌ రసాత్‌ పజ్కజరేణుగన్ది - గజాయ గణ్లూషజలం కరేణుః। 


అర్జోపభుక్తేన బిసేన జాయాం - సంభావయామాస రథాజ్ఞనామా॥' - అనే శ్లోకాలను స్ఫురింపజేస్తున్నది. 
వ. ఇట్టివలవంత నిక్కడక్కడ వడి దిరిగి తిరిగి. 307 
తాత్సర్యం: ఇట్టాంటి విరహబాధతో అటూ ఇటూ వేగంగా తిరిగి తిరిగి. 


క వగ ముట్టికొనినం జిత్తము । వెగడొంద(గ మేను గలయ వెమ్మంగ ధృతి పాం 
తగల నొక తీవయింటికి(। దగియుండెడు చంద్రకాంతతల్పము సేరెన్‌. 308 
ప్రతిపదార్థం: వగ= బాధ; ముట్టికొనినన్‌= ఆవహించగా; చిత్తము= మనస్సు; వెగడు+ఒందంగన్‌= తడబాటు కలుగగా; మేను= 


శరీరం; కలయన్‌= అంతా; వెమ్మ(గన్‌= తాపం పొందగా; ధృతిపాంతు= ధైర్యము యొక్క మూలం; అగలన్‌= పగిలిపోగా; ఒక 
తీవ+ఇంటికిన్‌= ఒక లతాగృహానికి; తగియుండెడు= సరిపోయిన; చం(ద్రకాంత తల్పము= చలువరాతి తిన్నెను; చేరెన్‌= చేరాడు. 


తాత్పర్యం: విరహతాపం విపరీతం కాగా అతడి మనసు కలత పొందింది; శరీరమంతా వేడెక్కింది; మనోధైర్యం 
మూలంతో సహా తెగింది. నెమ శదిగా ఒక లతామండపంలో అమరిఉన్న చలువరాతి శయ్యమీదకు చేరాడు. 


విశేషం: విరహుల పాలిటి వరాలు చంద్రకాంత శిలావేదికలు. మేనిలోని తాపాన్ని పోగొడతాయి. ఒకరకంగా అధికం చేస్తాయి. 
కీచకుడికి తాపాన్ని అధికం చేసింది ఆ (ప్రదేశం. 


క. అం దొఅగి కీచకుం డా । యిందీవరనయన నాత్మ నిడి వేడ్కమెయిన్‌ 
దెందము చన విచ్చలవిడి.। గందర్పుండు వెట్టి. జేయగా నిట్లనియెన్‌. 309 


ప్రతిపదార్థం: అందున్‌= దానిపై; ఒజగి= వ్రాలి; కీచకుండు; ఆ+ఇందీవరనయనన్‌= కలువలవంటి కన్నులు గల సైరంధ్రిని; 
ఆత్మన్‌+ఇడి= మనస్సులో ఉంచుకొని; వేడ్కమెయిన్‌= వేడుకతో; డెందము= మనస్సు; విచ్చలవిడిన్‌= స్వేచ్చగా; చనన్‌= పోగా - 


314 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఊహలలో ఎగిరిపోతూ ఉంటే; కందర్పుండు= మన్మథుడు; వెట్టీన్‌+చేయ(గాన్‌= వెర్రివాడిని చేయగా; ఇట్టు+అనియెన్‌= ఇట్టా 
అన్నాడు. 


తాత్సర్యం: ఆ చంద్రకాంతశిలాతల్పంపై పరుండి కీచకు డా కలువలవంటి కన్నులు గల సైరంధ్రిని మనసులో 
నిలిపికొని, హృదయం ఆసక్తితో పరిపరివిధాల ఊహలలో తేలుతూ ఉండగా, మన్మథుడు అతడిని వెర్రివాడిని చేసి 
ఆడిస్తూ ఉంటే, ఇట్టా పలికాడు. 


విశేషం: మనస్సు పరిపరివిధాలుగా పోవటం, మన్మథుడు వెర్రివాడిని చేయటం-అనే అంశాలు కీచకుడి ఉన్మత్తావస్థను సూచిస్తున్నాయి. 
“తత్స్ఫంశ్రితాం కథాం యుంక్తే సర్వావస్థాగతాపి హి । పుంసః ప్రద్వేష్టి చాప్యన్యా నున్మాదః సం ప్రక్రీర్తితః॥ తిష్ట త్యనిమిషదృష్టి ర్లీర్ణం 
నిఃశ్వసతి గచ్చతి ధ్యానమ్‌ । రోదితి విహారకాలే నాట్య మిదం స్యా త్రథోన్మాదే॥ (నా.శా. 12,185, 186). ఇది నాయికాపరంగా 
చెప్పిన లక్షణం. దీనిని ఇక్కడ పురుషపరంగా అన్వయించుకొనాలి. సర్యావస్థలలో నాయికాశ్రితమైన కథలనే ఎన్నుతూ, మిగిలినవాటిని 
ద్వేషించటం ఉన్మాద స్వభావం. కళ్ళార్పకుండా చూడటం, విట్టూర్చటం, ఏదో ఏదో ఆలోచిస్తూ ఉండటం, విహార సమయంలో 
కూడా రోదించటం మొదలైనవి ఉన్మాద చేష్టలుగా భరతమహర్షి చెప్పాడు. ఆ అవస్థలోనే ఒక వస్తువును మరొక వస్తువుగా 
భావించటం ఉన్మాద మన్నాడు రసార్లవ సుధాకరకర్త సింగభూపాలుడు. తిక్కన ఈ అవస్థను కీచకపాత్రోచితంగా నిర్వహించటం 
ప్రకరణౌచిత్యం. (సంపా.) 


సీ,  కంగేలుంగేలితో౭గీలించి నెయ్యంపు। మాటల6 దగు మాటుమాట లార్డు. 
గుచము లురంబున. గుదియించి క్రమమున । నిటిసిన కౌగిట నింపొనర్త్తు, 
నంగుళంబుల నల్ల నలకల( గబళించి । కెమ్మోవి యాని యెక్కింతు. గాయ్వు, 
మనము మనంబున. బెన(చి కేళికిం జొచ్చి । సతిం దేల్తు సౌఖ్యరసంపునిట్టం 


తే. దనివు మొదలైన. జిగురొత్తు తమకమునకు (| బ్రా(కు వెట్టుచు మగుడం బైబడుచు నింతి 
వింత భంగుల కెలయించి వెకలింజేసి।; యభిమత క్రీడనములకు నలవరింతు.' 310 


ప్రతిపదార్థం: కెంపు+కేలున్‌= ఆమె ఎగ్రని చేతిని; కేలితోన్‌= (కీచకుడు) తన చేతితో; కీలించి= పట్టుకొని; నెయ్యము+మాటలన్‌= 
(ప్రియమైన పలుకులతో; తగు మాణుమాటలు+ఆర్హున్‌= తగిన మారుమాటలు పలికిస్తాను, చెప్పుతాను; కుచములు= స్తనములు; 
ఉరంబునన్‌= రొమ్మున; కుదియించి= (గ్రుచ్చి; క్రమమునన్‌= (క్రమంగా; ఇజీసిన కౌంగిటన్‌= బిగి కౌగిలిలో; ఇంపు+ఒనర్తున్‌= 
సౌఖ్యం కలిగిస్తాను; అంగుళంబులన్‌= వేళ్ళతో; అల్లన్‌= మెల్లగా; అలకలన్‌= ముంగురులను; కబళించి= పట్టుకొని; కెంపు+మోవి= 
ఎర్రని పెదవిని; ఆని= (త్రాగి; కాయ్వున్‌= కామాన్ని; ఎక్కింతున్‌= వ్యాపింప చేస్తాను; మనము= మనస్సు; మనంబునన్‌+ 
పెనంచి= నా హృదయంతో పెనగజేసి; కేళికిన్‌+చొచ్చి= రతికేళికి ఉపక్రమించి; సౌఖ్యరసము+నిట్టన్‌= సంతోషరసప్రవాహంలో; 
సతిన్‌+తేల్తున్‌= ప్రియురాలిని అలరిస్తాను; తనివు= తృప్తి; మొదలైనన్‌= మొదలైతే; చిగురు+ఒత్తు= కలిగే; తమకమునకున్‌= 
మోహానికి; (ప్రాకు+పెట్టుచున్‌= ఆశ్రయం కలిగిస్తూ; మగుడన్‌= మరల; పైన్‌+పడుచున్‌= ఆమెపై బడి కవ్విస్తూ; ఇంతిన్‌= 
సైరంధ్రిని; వింతభంగులకున్‌= అపూర్వమైన పద్దతులకు; ఎలయించి= ఉన్ముఖురాలిగా చేసి; వెకలిన్‌+చేసి= వెర్రిగా నన్ను 
కోరేదాన్నిగా చేసి; అభిమత క్రీడనములకున్‌= ఇష్టమైన రతి వినోదాలకు; అలవరింతున్‌= అలవడేటట్లు చేస్తాను (నేర్పుతాను). 


తాత్సర్యం: ఆమె లేత ఎర్రని చేతిని నా చేతితో పట్టుకొని వలపు మాటలాడి తగినట్టు ఆమెచేత కూడా పలికిస్తాను. 
ఆమె కుచాలను గుండెలకు హత్తుకొని బిగికౌగిట చేర్చి సంతోషం కలిగిస్తాను. ముంగురులను కొనవేళ్ళతో మెల్లగా 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 315 
సవరించి ఆమె పెదవిని ముద్దాడి కామాన్ని పెంపు చేస్తాను. నా మనస్సు ఆమె మనస్సుతో పెనవేసికొనేటట్లు చేసి 
రతికేళికి ఉపక్రమించి ఆమెను సౌఖ్యరస (ప్రవాహంలో ఓలలాడిస్తాను. సంతృప్తి మొదలైతే మొహం చిగురెత్తుతుంది. 
దానికి పందిరి పెట్టినట్టు మరల మరల ఆమెపై పడుతూ అపూర్వమైన పద్దతులకు ఆమె అలవాటుపడేటట్టు చేసి, 
నన్ను వదలలేని వెర్రిదానినిగా చేసి వశపరచుకొని నాకిష్టమైన రతి క్రీడలన్నీ ఆమెకు నేర్పుతాను. 


విశేషం: మదనపరవశుడైన కీచకుడు ద్రౌపది చేజిక్కినట్టుగా భ్రమలో ఈ విధంగా భావిస్తున్నాడు. ఉన్మాదం అనే కామావస్థలో 
కామోన్మాదం అనే సంచారి భావం సలక్షణంగా ఈ పద్యంలో ఆవిష్కరించబడింది. ఇది తిక్కన మాటలలో భావరతి. (చూడు 
తరువాతి వచనం). (సంపా.) 


వ. అనుచు వెండియు నిగుడు మనోరథంబులను, భావరతంబుల, శిశిరోపచారంబులC బ్రొద్దు గడపి (కడపి), 
కడగానక. 311 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని అంటూ; వెండియున్‌= మరల; నిగుడు= చెలరేగే; మనోరథంబులను= కోరికలతో; భావరతంబులన్‌= 
ఊహలలో సాగే, మానసిక రతులతో; శిశిర+ఉపచారంబులను= శైత్యోపచారాలతో; |ప్రొద్దు+కడపి, కడపి= కాలక్షేపం చేసి చేసి; 
కడ+కానక= ఎంతకూ ప్రొద్దుబోక. 


తాత్సర్యం: అంటూ మళ్ళీ చిగురించే కోర్కెలతో, సంకల్పరతులతో, శైత్యోపచారాలతో కాలక్షేపం చేసి దానికి అంతం 
కనిపించక. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క “'మాయరవి యేల క్రుంక(డొ । కో? యను, 'నిట్టేల తడసెనో? యను(; 'గ్రుంకం 
బోయెడు( జూ యిప్పుడి యను । 'దాయపలటిచె' నను మనోజతాపము పేర్షిన్‌.” 312 


ప్రతిపదార్థం: మనోజతాపముపేర్మిన్‌= మదనవేదన యొక్క ఆధిక్యం చేత; మాయరవి= కపటి అయిన సూర్యుడు; ఏలక్రుంకడొకో!= 
ఎందుకు అస్తమించడో; అనున్‌; ఇట్టు+ఏల తడసెనో?= ఇట్లా ఎందుకు ఆలస్యం చేశాడో?; అనున్‌; ఇప్పుడు+అ= ఇప్పుడే; 
క్రుంకన్‌+పోయెడున్‌+చూ!= అస్తమించబోతున్నాడు గదా!; అనున్‌; దాయ+పటిచెన్‌= పగవాడై బాధపెట్టాడు; అనున్‌= అంటాడు. 


తాత్సర్యం: మదనతాపం ఎక్కువ కావటంతో కీచకుడు- “ఈ దుర్మార్గుడైన సూర్యుడు ఇంకా ఎందుకు అస్తమించడో?” 


అంటాడు. ఇంత ఆలస్యం ఎందుకు చేశాడో?” అంటాడు. “అదుగో! అస్తమించబోతున్నాడు' అంటాడు. 'పగవాడై 
బాధపెట్టుతున్నాడు' అంటాడు. 


విశేషం: విప్రలంభంలోని ఉన్మాదావస్థలో - రాణించే మరొక అంశం- ఉపాలంభనం. ఇక్కడ ్రొద్దుక్రుంకితే రతి ఫలిస్తుందని 
ఉన్మత్తుడై ఊహిస్తున్న కీచకుడికి ఎంతసేపటికి అస్తమించని ఆదిత్యుడి మీద ఆ(గహం వచ్చింది. 'మాయరవి' అని ఉపాలంభించాడు. 
తదేకదృష్టితో సూర్యగతిని గమనిస్తూ ఉండటం చేత- ఎందుకు (క్రుంకడు? ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? ఇక ఇప్పుడు 
(క్రుంకుతాడులే!-ఇటువంటి సమయోచిత వాక్య చాపల్యాన్ని ప్రదర్శించాడు. (సంపా.) 


తే. “'దినమకాని యింక భువనంబులం దిట । వట్టి రాత్రి లేని యట్టుగాంగ6 
జేసినొక్కొ విధి? విశేషించి నాకకా। నే(డ దినము సాగి నిలిచె నొక్కొ! 313 


316 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: విధి= (బ్రహ్మ; దినము+అ+కాని= పగలే కాని; ఇంకన్‌= ఇకపై; భువనంబులందున్‌= ప్రపంచంలో; ఇట+వట్టి= 
ఇకమీద; రాత్రి లేని+అట్టు+కాంగన్‌= రాత్రి లేనట్టుగా; చేసె నొక్కొ!= చేశాడేమో!; విశేషించి= అధికంగా; నాకున్‌+అకాన్‌= నా 
కొరకే; నేడు+అ= ఈ రోజే; దివము= పగలు; సాంగి= పొడవై; నిలిచెన్‌+ఒక్కొ!= నిలిచిపోయిందేమో! 

తాత్సర్యం: (బ్రహ్మ పగలేకాని, లోకంలో రాత్రి అసలే లేకుండా చేశాడా? నా కొరకు మాత్రమే ఈనాడు, పగలు 
దీర్భమై సాగిందా?” 

విశేషం: అలం: వ్యాజనింద. నిందచేత నింద స్ఫురించేటట్టు వ్యాజనింద, ప్రియా విరహం వలన దీర్భంగా తోస్తున్న పగటిని 


నెపంగా చేసికొని బ్రహ్మను రాత్రిలేని పగలును కల్పించినందుకు ఉపాలంభనం చేశాడు. ఇప్పుడు కీచకుడికి కావలసింది రాత్రి. 
అందువలన ఈ పరోక్ష సూర్యోపాలంభనం (ప్రకరణౌచిత్యం. (సంపా.) 


తే. అనుచు. గ్రుంకింపరానిప్రొ ద్దరసి యరసి. । శిశిర పర్యంకమున మేను చేర్చి చేర్చి, 

వంత( దలపోసి తలపోసి వనరి వనరి । మిగుల వందురి వందురి, పొగిలి పొగిలి. 314 
ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; [క్రుంకింపరాని= అస్తమించేటట్లు చేయలేని; (ప్రొద్దు= సూర్యుడిని; అరసి+అరసి= చూచి 
చూచి; శిశిరపర్యంకమునన్‌= చల్లని పాన్సుపై; మేను= శరీరం; చేర్చిచేర్చి= చాలాసేపు చేరవేసి; వంతన్‌= దిగులుతో; తలపోసి, 
తలపోసి= మరీ మరీ ఆలోచించి; వనరి వనరి= మరీ మరీ దుఃఖపడి; మిగులన్‌= ఎక్కువగా; వందురి వందురి= మరీ మరీ 
బాధపడి; పొగిలి పొగిలి= బాగా తపించి. 
తాత్సర్యం: అని అంటూ, అస్తమింపచేయలేని (ప్రొద్దును పదే పదే చూస్తూ, విరహతాపాన్ని చల్లార్చే పాన్సుపై శరీరాన్ని 
తేప తేపకూ చేరుస్తూ, వలపు దిగులుతో మరీ మరీ ఆలోచిస్తూ, దుఃఖపడుతూ, బాధపడుతూ, మిక్కిలి తపించాడు. 
విశేషం: 1.అలం: వృత్త్యనుప్రాసం. ఇక్కడ అరసి అరసి, చేర్చి చేర్చి, వనరి వనరి, వందురి వందురి, పొగిలి పొగిలి అని 
ఆ(మ్రేడితంగా చెప్పడంలో కీచకుడి ఆవేదనలోని తీవ్రత వ్యక్తమవుతున్నది. 2. ఇందులో “వ్యాధి” అనే మదనావస్థ వర్లితం. 
“కోరుకొన్న కలయిక సాధ్యం కాకపోవటంచేత కలిగే తాపం వ్యాధి” అవుతుంది. సంతాపం, నిశ్చాసం, చల్లని వస్తువులను 
ఆశ్రయించటం, సేవించటం, జీవితాన్ని లెక్కచేయకపోవటం, మరణించాలన్న తలంపు, ధైర్యం కోలుపోవటం, ఒక్కసారి 
(విరుచుకొని) పడిపోవటం, అవయవాలు వదులుగా ఉండటం మున్నగునవి ఇందలి చేష్టలు అని సింగభూపాలుడు 
(రసార్లవసుధాకరం 1. 194-195- డాక్టర్‌ పి.యస్‌.ఆర్‌.అప్పారావుగారి 'సాతికాభినయం'” నుండి పు. 449). (సంపా.) 
సీ, తనికెడు నారటంబున నంతకంతకు । వెమ్ముచు నునికికి విడుమరయును, 

గోలు మసంగెడు కోర్కుల వెనువెంట(। బాటుచు నునికికి నూజటయును, 

వావిరి( బొదివెడు వగల సందడింబడి । యురియుచు నునికికి నుడుకువయును, 

నందంద కదిరెడు కొందలపాటుచే(। దల(కుచు నునికికి నిలుకడయును 


ఆ. లేమి( దాల్మిగొన(గలేక యలందురి । తనువు నింద్రియములు మనము ధృతియు. 


దనవశంబుగాక తల్లడపడి సింహ । బలుండు విషమబాణుబారి. బాటి. 315 


ప్రతిపదార్థం: తనికెడు+ఆరటంబునన్‌= విస్తరించే ఆరాటంతో; అంతకున్‌+అంతకున్‌= మాటిమాటికి; వెమ్ముచున్‌= తాపం 
పొందుతూ; ఉనికికిన్‌= ఉండటానికి; విడుమరయును= విడుపున్నూ; కోలుమసంగెడు= మిక్కిలి అతిశయించే; కోర్కుల వెనువెంటన్‌= 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 317 
కోర్కెల వెంబడి; పాణుచున్‌+ఉనికికిన్‌= పరుగెత్తుతుండటానికి; ఊణటయును= ఊరడింపున్నూ; వావిరిన్‌= వరసగా; పొదివెడు= 
క్రమ్ముకొనే; వగలసందడిన్‌= చింతల అలజడిలో; పడి= చిక్కుకొని; ఉరియుచున్‌= తపిస్తూ; ఉనికికిన్‌= ఉండటానికి; 
ఉడుకువయును= విరామమున్నూ; అందు+అందు+అ= అప్పటికప్పుడే; కదిరెడు= కలిగే; కొందలపాటుచేన్‌= సంక్షోభంతో; 
తలంకుచున్‌= భయపడుతూ; ఉనికికిన్‌= ఉండటానికి; నిలుకడయును= స్తిమితమున్నూ; లేమిన్‌= లేకపోవటం వలన (ఇది 
నాలుగు సీసపు పాదాలలోని చివరి క్రియలకూ అన్వయిస్తుంది); తాల్మికొనంగలేక= ఓర్పు వహించలేక; అలందురి= (శ్రమపడి; 
తనువు= శరీరం; ఇం[ద్రియములు= ఐదు ఇంద్రియాలు; మనము= మనస్సు; ధృతియున్‌= ధైర్యం; తవవశంబు+కాక= తనవల్లగాక; 
తల్లడము+పడి= కలతచెంది; సింహబలుండు= కీచకుడు; విషముబాణుబారిన్‌= మన్మథుడి బారినపడి; పాణెన్‌= పోయాడు. 


తాత్పర్యం: అంతకంతకు పెరిగే ఆరాటంతో తాపం పెచ్చుపెరుగుతూ ఉంటే దానికి విడుదల లేకపోవటం వలన, 
చెలరేగే కోర్కెల వెంట పరుగెత్తుతూ ఉంటే విరామం లేకపోవటం వలన, విరివిగా క్రమ్ముకొనే వలపు కోరికల సందడిలో 
పడి తపిస్తూ ఉంటే దానికి విశ్రాంతి లేకపోవటం వలన, అప్పటికప్పుడు పుట్టుకొని వచ్చే కలతపాటుతో భయపడుతూ 
ఉంటే, దానికి నిలుపుదల లేకపోవటం వలన సహనం చూపలేక, వ్యథపొంది, శరీరం, ఇంద్రియాలూ, మనస్సూ, 
ధైర్యమూ తన వశం నుండి తప్పుకోగా సింహబలుడు తల్లడిల్లి మన్మథుడి బారినపడి పరుగులు తీశాడు. 


విశేషం: 1. అలం: యథాసంఖ్యం. సీసపద్యపాదాలలోని వాక్యార్థాలకూ ఎత్తుగీతిలోని శబ్దాలకూ (క్రమంగా అన్వయం కుదురుతుంది 
కాబట్టి యథాసంఖ్యాలంకారం. తాపానికి విడుదల లేకపోవటంతో శరీరం వశం తప్పింది. పరుగెత్తే కోర్కెలకు విరామం లేకపోవటంతో 
ఇం[ద్రియాలు వశం తప్పాయి. వలపు కోరికల సందడికి విశ్రాంతి లేకపోవటంతో మనస్సు వశం తప్పింది. కలతవలని భయం 
ఆగకపోవటంతో ధైర్యం వశం తప్పింది. ఈ నాలుగూ వశం తప్పటంతో సహనం కోల్పోయాడు. దానితో అయిదు బాణాల 
అనంగుడికి వశమైపోయాడు. అతడి వెంట పరుగెత్తసాగాడు. 2. వ్యాధి అనే మన్మథావస్టలో మన్మథతాపం వలన పడే బాధను 
వర్ణించటం పరాకాష్ట. ప్రియురాలి తోడి సమాగమం బాగా ఆలస్యం అవుతూ ఉండటంచేత కలిగే మన్మథ జ్వరం తాపమని 
విద్యానాథుడు (ప్రతాపరుద్రీయంలో పేర్కొన్నాడు. ఆ తాపాన్ని నిగ్రహించుకోలేని స్థితి వలన శరీరాదులకు కలిగిన “వ్యాధి” 
అవస్థను తిక్కన శాస్తోక్తంగా, ప్రకరణోచితంగా వర్షించటం (ప్రశంసనీయం. (సంపా.) 


క. ఇమ్మెయిని నధిక పరితా। పమ్మున( బడు సూతు హృదయపద్మం బలరం 
దమ్మికొలంకులు మొగుడ, వ । నమ్ములు సోలంగ దివసనాథుండు గ్రుంకెన్‌. 316 


ప్రతిపదార్థం: ఈ మెయినిన్‌= ఈ విధంగా; అధిక పరితాపమ్మునన్‌+పడు= మిక్కిలి బాధపడే; సూతుహృదయపద్మంబు= 
సూతుడయిన కీచకుడి మనస్సు అనే పద్మం; అలరన్‌= విప్పారగా, సంతోషంగా; తమ్మి కొలంకులు= పద్మ సరోవరాలు; 
మొగుడన్‌= ముకుళించగా; వనమ్ములు= తోటలు; సోలంగన్‌= సొమ్మసిల్లగా; దివసనాథుండు= సూర్యుడు; క్రుంకెన్‌= అస్తమించాడు. 


తాత్సర్యం: ఈ విధంగా మిక్కిలి మదనబాధ పొందే కీచకుడి మనస్సు సంతోషించగా, కమల సరోవరాలు ముకుళించగా, 
వనాలు సోలిపోగా సూర్యుడు అస్తమించాడు. 


విశేషం: సూర్యాస్తమయానికి పద్మాలు ముకుళించాయి. వనాలు వన్నె తప్పాయి. కాని, కీచకుడి హృదయపద్మం మాత్రం వికసించింది. 
అంటే ఒక కార్యానికి బాధకమైనది మరొక కార్యానికి సాధకమైనదన్నమాట. ఇది వ్యాఘాతం. హృదయపద్మం- రూపకం. 
సూర్యాస్తమయం కావటం కీచకుడి (ప్రణయసిద్దికి ప్రారంభంగా అనిపించినా చివర కది వ్యాఘాతానికి దారి తీయబోతున్నదని 
అలంకార ధ్వని. (సంపా.) 


318 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. తదనంతరంబ. 317 
తాత్సర్యం: ఆ తరువాత. 
సూర్యాస్తమయ వర్ణనము 
(ఇది మూలమునందు లేదు) 


క. ఇనుండు దనకడకు నేతెం । చిన రాగము. బొందు టిది యుచిత మనంగా. గెం 
పున మెటిసి పశ్చిమాశాం । గన జనసంభావనముల గౌరవ మందెన్‌. 318 


ప్రతిపదార్థం: ఇనుండు= సూర్యుడు ప్రియుడు); తన కడకున్‌= తనవద్దకు; ఏతెంచినన్‌= వచ్చినచో; రాగమున్‌= ప్రేమను 
(ఎజ్జదనాన్ని; పొందుట+ఇది= పొందటమనేది; ఉచితము+అనంగాన్‌= న్యాయమన్నట్టు; పళ్ళిమ+ఆశా+అంగన= పళ్ళిమ దిక్కు 
అనే (స్త్రీ; కెంపునన్‌ మెజసి= ఎ(ర్రదనంతో (ప్రకాశించి; జనసంభావనముల= (ప్రజల మన్ననల యొక్క; గౌరవము+అందెన్‌= 
గారవం పొందింది. 


తాత్సర్యం: సూర్యుడు తనవద్దకు రాగా రాగం పొందటం (ఎర్రబడటం) అనేది న్యాయమే అన్నట్లు ఎగర్రదనంతో 
వెలుగొందే పడమర దిక్కనే కాంత జనుల (ప్రశంసలతో గౌరవం పొందింది. 


విశేషం: 1. అలం: శ్లేష ఉటత్రేక్ష, సమాసోక్తి రూపకం. 2. ఇను(డు= (నానార్జాలు) సూర్యుడు, నాథుడు, రాజు; అంగన= వనిత, 
భార్య, రాగము+పొందుట= ఎర్రదనం వహించు, అనురాగం పొందుట; కెంపునన్‌= ఎర్రదనంతో, పద్మరాగమణితో; సంభావనములు= 
గౌరవాలు; నమస్సులు, ప్రశంసలు; గౌరవము= పెద్దరికం, మర్యాద, మన్నన. ఈ నానార్థస్ఫూర్తితో ఈ పద్యాన్ని అన్వయించవచ్చును. 
కాబట్టి శ్లేష. నాథుడైన సూర్యుడు కవయటానికి సమీపిస్తే పశ్చిమ దిక్కు అనే భార్య సహజంగా అనురాగాన్ని పొంది జొచిత్యంతో 
శోభిల్లింది. అని లోకంలో ప్రజలంతా ఆమెను సంధ్యావందనాదులతో (ప్రశంసిస్తూ ఉంటే - ఆమె గౌరవం పొందింది - అని 
అర్థమేర్పడి ఒక అనుకూలవతి యొక్క భర్భ వాల్లభ్య గౌరవాన్ని భావించగలుగుతాం. ఈ అన్వయాన్నే - ఒక నాథుడికీ, 
భార్యకూ మధ్యా, ఒక రాజుకూ అభిసారికకూ మధ్య కూడా చేయవచ్చును. అందువలన శ్రేషాలంకారం. ఇందులో (ప్రస్తుతాంశం 
వలన మరొక అప్రస్తుతాంశం స్సురిస్తున్నది కాబట్టి సమాసోక్తి. సూర్యుడు తన దరికి రాగానే పశ్చిమ దిశాంగన అనురాగం 
చెందిందేమో అన్నట్టు కెంజాయను వహించిందనటంలో ఉత్రేక్ష. పశ్చిమాంగన అన్నప్పుడు రూపకం. 3. కవి (ప్రకృతిని అలంకారికంగా 
వర్ణించటం ఒక యెత్తు; కావ్యంలోని ఒకపాత్రయొక్క చిత్తవృత్తి కనుగుణంగా సంభావనం చేయటం మరొక యెత్తు, తిక్కన 
చేసిన ఈ వర్లనలో ఈ రెండెత్తులూ ఉండటం విశేషం. తత్కాల కీచక భావరతానికి అనుగుణమైన భావచిత్రం ఈ పద్యంలో 
అమరటం అలంకారశిల్సం. (సంపా.) 


ఉ. చుక్కలు తోడుతోడ( దలచూప(దొడంగె, మనోభవుండు వి 
ల్లెక్కిడి చక్రవాకముల యిక్కలు రోయంగంజొచ్చె, నేల కం 
పెక్కుచు వచ్చె; దీవియల యేడ్తెజ సోయగ మందె; సందడుల్‌ 
దక్కె( బురంబు వీథుల, మదం బొలసెన్‌ విట చిత్తవృత్తులన్‌. 319 


ప్రతిపదార్థం: చుక్కలు= నక్షత్రాలు; తోడుతోడన్‌= వెంటనే; తలచూపన్‌+తొడంగెన్‌= కనిపించటం మొదలుపెట్టాయి; 
మనోభవుండు= మన్మథుడు; విల్లు+ఎక్కు+ఇడి= వింటిని ఎక్కుపెట్టి; చక్రవాకముల= చ(క్రవాక పక్షుల; ఇక్కలు= నివాసాలను; 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 319 
రోయంగన్‌+చొచ్చెన్‌= వెదకసాగాడు; నేల= భూమి; కెంపు+ఎక్కుచున్‌ వచ్చెన్‌= ఎ(ర్రబారసాగింది; దీవియల+ఏడ్తెణ= దీపాల 
విజృంభణం; సోయగము+అందెన్‌= అందగించింది; సందడుల్‌= గొడవలు (శబ్దాలు); తక్కెన్‌= తగ్గాయి, పురంబు వీథులన్‌= 
నగర వీథులలో; విటచిత్తవృత్తులన్‌= విలాసకాండ్ర మనస్సులలో; మదంబు+ఒలసెన్‌= మద్యం సేవించటంవల్ల ఆనందం కలిగింది. 


తాత్పర్యం: చుక్కలు ఒక్కొక్కటే మెరుస్తూ మొగాలు బైటపెడుతున్నాయి. మన్మథుడు విల్లు ఎక్కుపెట్టి చక్రవాకాలుండే 
చోట్లను వెదక నారంభించాడు. నేలంతా ఎరుపెక్కుతూ వచ్చింది. దీపాలకాంతి సోయగాన్ని సంతరించుకొన్నది. 
పురవీథులలో జనుల సందడి తగ్గింది. విటుల మనఃప్రవృత్తులలో మదభావం విరిసింది. 


విశేషం: 1. అలం: స్వభావోక్తి సూర్యు డస్తమించి చంద్రు డుదయించే లోపల ఉండే సంధ్యా సమయాన్ని సహజసుందరంగా, 
ధ్వని బంధురంగా తిక్కన వర్షించాడు. చుక్కలు తోచటం, చ(క్రవాకాల జంటలు కళ్ళుకనపడక, దగ్గరున్నా విరహవేదన పడటం 
(అందుకే మన్మథుడు వాటిని బాణాలతో కొట్టుండాలి), సంధ్యారుణ కాంతితో భూమి ఎర్రబడటం (అంటే ఇంకా చీకటితో 
నల్లబడలేదని భావం), దీపాల సోయగం, పురవీథులు నిశ్శబ్దం కావటం, [క్రమంగా విటులు మదించి విజృంభించటం - అనేవి ఆ 
సంధ్యాసమయంలో జరుగుతున్న పరిణామాన్ని క్రమంగా సూచిస్తూ తిక్కన(ప్రకృతిపరిశీలన ప్రజ్ఞను ప్రకటిస్తున్నాయి. 2. ఇందులో 
విటుల మదభావం పేర్కొనబడింది. ఇది సంచారి భావం. మద్యం సేవించటం వలన కలిగేది మదమని భరతుడు; మద్యం వలన 
కలిగిన ఆనంద సమ్మోహాల మిశ్రమం మదమని సింగభూపాలుడు; మద్య సేవనం వలననేకాక ఐశ్వర్యం, విద్య, ఆభిజాత్యం, 
ఉత్తమ స్తీ పరిప్వంగ సంభోగాలు మొదలైన వాటివలన కూడా ఏర్పడే భావం మదమని శారదాతనయుడు. ఇవి ఉత్తమ మధ్యమాధమ 
భేదాలతో మూడు రకాలు. తరుణ మదం (యౌవనం వలన ఏర్పడే మదం) ఉత్తమం; మద్యమదం (మద్యం వలన ఏర్పడే 
మదం) మధ్యమం; అవకృష్ణమదం (అల్పులమదం,) అధమం అని భరత శాస్త్రం. కొన్ని మహాభారత (ప్రతులలో “మదంబు” అనే 
పాఠానికి బదులు 'ముదంబు' అనే పాఠం కనబడుతున్నది. 'మద'మనే పాఠమే సందర్భోచితం. విటులకు మదం సహజం కాని, 
ముదం కాదు. 3. (ప్రకృతి వర్లనాన్ని మానవ (ప్రకృతి వ్యంజకంగా చేయటం తిక్కన నేర్పరితనం. కీచకుడు కూడా విటశేఖరుడు. 
అతడు వలపుమద్యం వలన మదభావాన్ని పొండి ఉన్నాడు. అతడు మనసులో కోరుకొనే సంధ్యాకాలం ఆతడి యెదుట ధ్వనిమయంగా 
తారసిల్లింది. మెరుస్తున్న (క్రీగంటి చూపులు, కొనగోళ్ళు నక్షత్రాలుగా చెప్పటం కవిసమయం. అవి తలలెత్తి తోస్తున్నాయి. అట్లాగే 
చ(క్రవాకాల జంటలను వక్షోజాల జంటగానూ (వాటి మధ్య మన్మథ బాణం తాకేటట్టుగానూ) చెప్పుతారు. నేల (క్షేత్రం - భార్య - 
యోని) రాగరంజితం కావటం, దీపాల కాంతి వంటి నగల కాంతులు రంజిల్లటం, పురవీథులు - పురమంటే శరీరం, వీథులు 
అంటే కళామార్గాలు అలజడి లేకుండా అనుకూలంగా ఉండటం. ఇవన్నీ గమనిస్తే ఏ ఉత్తమ విటుడిలోనైనా తరుణమదం 
తురంగలిస్తుంది. కీచకుడి మనసులో శారదాతనయుడు చెప్పినట్టు ఉత్తమ (స్తీ పరిష్వంగ సంభోగ భావజన్యమైన మదం ధ్వనిమయం. 
(సంపా.) 


వ. పదంపడి జారచోరజనంబుల మనంబు లలరం జంద్రాస్తమయం బగుటయు. 320 


ప్రతిపదార్థం: పదంపడి= తరువాత (క్రమంగా; జారచోరజనంబుల= వ్యభిచారుల, దొంగల; మనంబుల= మనస్సులు; అలరన్‌= 
సంతోషించగా; చంద్ర+అస్తమయంబు+అగుటయున్‌= చం|ద్రుడు (క్రుంకగా. 


తాత్సర్యం: వెంటనే జారచోరుల మనస్సులకు ఆహ్లాదం కలిగేటట్టు చంద్రుడు [క్రుంకగా. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


క. పెనుమి ట్టిది పల్లం బిది। యనకుండ(గ నోలమును బయలు నొక్కటిగాం 
గనువిచ్చుటయును మోడ్డుట । యును సరిగా. దమము పర్వె నుర్విం దోడ్డోన్‌. 321 


320 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ఇది, పెనుమిజ్టు= ఇది పెద్ద మిట్ట; ఇది పల్లంబు= ఇది గుంట; అనకుండంగన్‌= అనటానికి వీలులేని విధంగా; 
ఓలమును= మరుగు (ప్రదేశమూ; బయలున్‌= బయలూ; ఒక్కటిగాన్‌= ఒకేరకంగా; కనువిచ్చుటయును= వికసించటం; 
మోడ్చుటయును= ముడుచుకొనటం; సరి+కాన్‌= సమానం కాగా; ఉర్విన్‌= భూమిపై; తోడ్లోన్‌= వెంటవెంటనే; తమము= చీకటి; 
పర్వెన్‌= వ్యాపించింది. 

తాత్సర్యం: ఇది ఎత్తు, ఇది పల్లం అని చెప్పలేనట్లుగా, లోపలా బయటా ఒకటే విధంగా, కళ్ళు తెరిచినా మూసినా 
ఒకటే విధంగా ఉండేటట్టు చీకటి (క్రమంగా నేలను (క్రమ్మేసింది. 


భీమకీచకులు నర్తనశాలలో గలసికొనుట (సం. 4-21-38) 
వ. అప్పు డా కృశోదరి వృకోదరుకడకుం జని సమయం బయ్యె ననవుడు. 322 


ప్రతిపదార్థం: ఆ కృశ+ఉదరి= చిక్కిన నడుము కలది (ఆ ద్రౌపది); వృక+ఉదరుకడకున్‌+చని= తోడేలు ఉదరంవంటి ఉదరం 
కలవాడు (తోడేలు ఆకలి కంటె ఆకలి గలవాడు) ఐన భీముడివద్దకు వెళ్ళి; సమయంబు+అయ్యెన్‌+అనవుడున్‌= సమయం 


అయిందని చెప్పగా. 
తాత్పర్యం: అప్పుడు [ద్రౌపది భీముడి వద్దకు వెళ్ళి సమయం అయిందని చెప్పగా. 


తే. అతడు పెండ్లికి. బిలిచినయట్లు వికచ । హృదయు(డై తలచీర యాయితము సేసి 
ద్రుపదనందన( జూచి 'నాతోన వెనుక । నల్ల నంతంత నరుగుదె' మ్మని కడంగి. 323 


ప్రతిపదార్థం: అతండు= భీముడు; పెండ్డికిన్‌+పిలిచిన+అట్టు= పెండ్డికి పిలిచినట్టు; వికచహృదయుండు+ఐ= వికసించిన మనస్సు 
కలవాడై; తలచీర= తలపాగా; ఆయితము+చేసి= సవరించుకొని; (ద్రుపదనందనన్‌+చూచి= (ద్రౌపదిని చూచి; నా తోన్‌+అ 
వెనుకన్‌= నా వెంట; అల్లన్‌+అంతన్‌+అంతన్‌= మెల్లగా దూరదూరంగా; అరుగు+తెమ్ము+అని= రమ్మని; కడంగి= పూని 
ముందుకు నడచి. 


తాత్సర్యం: భీముడు పెళ్ళికి పిలిచినట్టు సంతోషించి, తలపాగా చుట్టుకొని ద్రౌపదిని తన వెనుక అనుసరిస్తూ 
కొంచెం దూరం దూరంగా మెల్లగా రమ్మని కోరి. (తరువాతి పద్యంతో అన్వయం.) 

విశేషం: అలం: లోకోక్ష్యలంకారం. పెళ్ళికి పిలిచినట్టు- అనేది జాతీయం. ఆనందంగా వెళ్ళటానికి సంకేతం. కీచకుడిని 
సంహరించటానికి భీము డెంత గూఢంగా ఉత్సాహపడుతున్నాడో ఒక్కసారి తన హృదయ వికాసం (ప్రదర్శించటంలో 


ప్రకటితమౌతున్నది. 'తలచీరి అనేది ఆనాటి పురుషుల వ(స్తధారణను తెలియజేస్తున్నది. తలపాగాను చుట్టుకొనటం అలవాటు. 
“చీరి అంటే కేవలం కోక అనే అర్థంలో కాక వస్త్రం అనే అర్థంలో తీసికొనాలి. 


చ. గమనమువీంక వేటొక వికారము పుట్టక సంగరోత్సవో 
ద్యమరభసాతిరేకము బయల్పడు టించుకలేక రోషసం 
భ్రమ మొకయింతయైన( బరభావనిరూప్యముగాక ద్రౌపదీ 
రమణుండు వోయె విక్రమధురంధరతం దగ నాట్యశాలకున్‌. 324 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 321 
ప్రతిపదార్థం: గమనము వీశన్‌= పోవటంలోని ఉత్సాహంలో; వేజొక వికారము= (క్రొత్త మార్పు; పుట్టక= జనించక; సంగర+ఉత్సవ+ 
ఉద్యమరభస+అతిరేకము= యుద్దానికి పోయే పండుగ జరుపుకొనే ప్రయత్నంలోని వేగాధిక్యం; బయల్పడుట= బయటపడుట; 
ఇంచుకలేక= కొద్దిగా కూడా లేకుండా; రోషసంభ్రమము= కోపంతో కూడిన తొట్రుపాటు; ఒక ఇంత+ఐనన్‌= కొంచెం కూడా; 
పరభావ నిరూప్యము+కాక= ఇతరుల మనస్సులచే తెలియదగినది గాక; (ద్రౌపదీరమణు(డు= భీముడు; విక్రమధురంధరతన్‌= 
పరాక్రమ నిర్వహణతో; నాట్యశాలకున్‌= వర్తనశాలకు; తగన్‌+పోయెన్‌= సముచితంగా వెళ్ళాడు. 


తాత్సర్యం: ద్రౌపదీ రమణుడైన భీముడు తన నడకలో భేద మేమీ లేనట్టుగా, యుద్దానికి పోయే ఉత్సాహం కొద్దిగా 
కూడా బయటపడకుండా, తన కోపావేశం బయటవారు తెలిసికొనలేకుండా గంభీర పరా(క్రమమూర్తి వహించి నర్తనశాలకు 


వెళ్ళాడు. 
విశేషం: ద్రౌపదీరమణుడనే విశేషణం భీముడి అంతరంగాన్ని ధ్వనిస్తున్నది. సరి అయిన కాలంలో శక్తిమంతంగా (ప్రత్యర్థిని 


ఎదుర్కొనటానికి తగిన మానసిక సమాహిత సంకల్పాన్ని వికార విరహితమైన భీముడి గంభీర పరాక్రమమూర్తి వ్యక్తం చేస్తున్నది. 
అతడి మూర్తి తుఫానుకు ముందు కానవచ్చే ప్రకృతి (ప్రశాంతతవలె కానవస్తున్నది.(సంపా.) 


వ. చని వివేకరహితు హృదయంబునుం బోలె. దమోదూషితంబును, విదద్ద వనితా ప్రేమంబునుం బోలె 
దుర్నిరూపంబును, ఘోరాటవీ భాగంబునుం బోలె నిర్మనుష్యంబును, గాపురుష లక్ష్మీ విలాసంబునుం బోలె 
ననుపయోగ్యంబును, ననభ్యస్త శాస్తంబునుం బోలె దుర్గమంబును, స్వపష్నలబ్ధ్బపదార్థంబునుం బోలె నదృష్టి 
గోచరంబును, విషమ కావ్యంబునుం బోలె నస్పష్టాలంకారంబును, బాలిశు రాజ్యంబునుం బోలె జారచోర 
హృద్యంబునునైన యా నర్తనాగారంబు ముఖభాగ స్థలంబుసేరి. 325 


ప్రతిపదార్థం: చని= వెళ్ళి; వివేకరహితు హృదయంబునున్‌+పోలెన్‌= తెలివితక్కువ వాడి మనస్సువలె; తమస్‌(:)+దూషితంబును= 
చీకటిచేత నిందించబడినదీ, (తమోగుణంచేత, అజ్ఞానం చేత చెడినదీ); విదగ్ధ వనితా (పేమంబునున్‌+పోలెన్‌= ప్రాఢనాయిక 
(ప్రేమవలె; దుర్‌ నిరూపంబును= తెలియరానిదీ; ఫరోర+అటవీ భాగంబునున్‌+పోలెన్‌= భయంకరమైన అరణ్యంవలె; 
నిర్‌+మనుష్యంబును= మనుష్యులు లేనిదీ; కాపురుష లక్ష్మీ విలాసంబునున్‌+పోలెన్‌= నీచపురుషుడి సంపద యొక్క అతిశయంవలె; 
న+ఉపయోగ్యంబునున్‌= ఉపయోగించటానికి వీలులేనిదీ; న+అభ్యస్తశా(స్త్రంబునున్‌+పోలెన్‌= చదువబడని శాస్త్రంవలె; 
దుగ్గమంబును= చొరబడరానిదీ; స్వప్షలబ్ద పదార్థంబునున్‌+పోలెన్‌= కలలో లభించిన వస్తువువలె; అదృష్టిగోచరంబును= కంటికి 
కనిపించనిదీ; విషమ కావ్యంబునున్‌+పోలెన్‌= కష్టమైన (గ్రంథంవలె; అస్పష్ట+అలంకారంబును= స్పష్టంగా తెలియని అలంకారాలు 
గలదీ; బాలిశురాజ్యంబును+పోలెన్‌= మూర్భుడి రాజ్యంవలె; జారచోరహృద్యంబును= విటులకు, దొంగలకు ఇష్టమైనదీ; ఐన 
ఇనటువంటె; ఆ నర్తన+అగారంబు= ఆ నాట్యశాలయొక్క; ముఖభాగస్థలంబు+చేరి= ముందరి (ప్రదేశం చేరి. 


తాత్సర్యం: తెలివితక్కువవాడి హృదయంవలె చీకటితో కలిషితమైనదీ, ప్రౌఢ నాయిక (పేమవలె నిరూపించలేనిదీ, 
భయంకరారణ్యంవలె మనుష్యులు లేనట్టిదీ, నీచపురుషుడి సంపద వలె ఉపయోగరహితమైనదీ, చదువబడని శాస్తం 
వలె చొరరానిదీ, కలలోని వస్తువు వలె కంటికి కనిపించనిదీ, కష్టమైన కావ్యంవలె అలంకారాలు స్పష్టం కానిదీ, దుష్టుడి 
రాజ్యం వలె జారులకూ, చోరులకూ సంతోషం కలిగించేదీ అయిన నర్తనశాల ముందరిభాగాన్ని చేరాడు. 


విశేషం: 1. అలం: ఉపమ, శ్లేష. కన్ను పొడుచుకొన్నా కనబడని చీకటిలో నర్తనశాలను స్పష్టంగా చూచినట్టు వర్లించటం సముచితం 
కాదు. కాని, ఆ ప్రదేశం ఒక మహాయుద్దానికి రంగం కాబోతున్నది. అంతా చీకట్లో, ఆ భవనగర్భంలో జరుగబోతున్నది. అట్టి 


322 శ్రీమదాంధ్ర మహాభారతము 

భవనాన్ని గురించి భౌతికంగా కాక భావనామయంగా వర్షించి చెప్పటం ప్రకరణౌచిత్యం. భావనామయచి(త్రాన్ని ఆర్టీ ఉపమానాలతో 
రూపుకట్టించటం, శ్రేషతో కూడిన సమానధార్మాలతో ఉపమేయోపమానాలను సమర్థించటం ఇందులో శిల్పం. ఉపమేయ, ఉపమాన 
ధర్మాలు వరుసగా ఇట్టా ఉంటాయి. తమము (చీకటి, తమోగుణం), దుర్నిరూపం (రూపం తెలిసికోలేనిది, ఇదమిత్ధంగా తెలిసికొన 
లేనిది), నిర్మనుష్యం (మనుష్యులు సంచరించనిది, మనుష్యులు నివసించనిది), అనుపయోగ్యం (ఉపయోగించనిది; ఉపయోగానికి 
పనికిరానిది), దుర్గమంబు (వెళ్ళటానికి కష్టమైనది, దాటటానికి సాధ్యం కానిది), అదృష్టిగోచరంబు (కంటికి కనబడనిది, దృష్టిగోచరం 
కానిది. అస్పమ్రాలంకారంబుం అర్థంకాని శబ్దార్థాలంకారాలు కలది, స్పష్టంగా కనబడని భవనాలంకారాలు కలది), జారచోరహృద్యంబు 
(జారులకు చోరులకు ఆకర్షణీయమైనది. జారులచేతచోరులచేత అందమైనది). 2. ఇటువంటి శైలి కాదంబరి, దశకుమార 
చరితంవంటి సంస్కృత కావ్యాలలో బాగా కనబడుతుంది. తిక్కన మిత్రుడు మూలఘటిక కేతన దండి దశకుమార చరిత్రను 
తెలుగుచేసి మిత్రుడికి అంకితమిచ్చాడు. తిక్కనకు కూడా దండి రచన మీద కొంత అభిమానం ఉండటంలో ఆశ్చర్యం లేదు. 
మొత్తానికి ఇది తిక్కన సహజశైలి కాదు. (ప్రాచీన కవుల శైలులను కూడా యథావకాశంగా ప్రయోగించటం మహాకవిత్వ లక్షణాలలో 
ఒకటి. దానిని తిక్కన అక్కడక్కడ అద్భుతంగా, అయినా జొచిత్యవంతంగా, నిర్వహిస్తాడు. అట్టి విశేషరచనకు ఇది ఒక ఉదాహరణం. 
(సంపా.) 


క. కెల(కులు(, బిటింది దెసయుం, | గలయం బరికించి తన యఖండిత బాహా 
బలగర్వమ యచ్చట ముం । గలిగా మదమత్తభద్రగజసదృశగతిన్‌. 326 


ప్రతిపదార్థం: కెల(కులున్‌= పక్క(ప్రదేశాలూ; పిటింది దెసయున్‌= వెనకదిక్కూ; కలయన్‌+పరికించి= చక్కగా చుట్టూ చూచి; 
తన= తనయొక్క (భీముడి యొక్క); అఖండిత బాహాబలగర్వము+అ= తక్కువకాని భుజబలసమృద్దియే; అచ్చటన్‌= నర్తనశాలలో; 
ముంగలి+కాన్‌= ముందుకాగా; మదమత్తభ(ద్రగజసదృశగతిన్‌= మదించిన పట్టపు ఏనుగువలె నడుస్తూ, 


తాత్సర్యం: భీముడు నర్తనశాల నాలుగు ప్రక్కల కలయ చూచి మొక్కవోని తన భుజబలమే సహాయంగా కలవాడై 
మదించిన పట్టపుటేనుగువలె నడుస్తూ వెళ్ళాడు. 


నిశేషం: అలం: ఉపమ. భీముడి నడకను భద్రగజగమనంతో పోల్చడంతో జయం తథ్యమని సూచించటమైనది. నర్తనశాల (ప్రవేశ 


ఘట్టాన్ని మూలాతిశయంగా తిక్కన చిత్రించాడు. మదంచేత మత్తిల్లిన భ(ద్రగజంవలె నిస్సంకోచంగా లోపలికి ప్రవేశించాడట 
భీముడు! మదించినా భద్రతయందు శ్రద్ద వహించిన వివేకం (ప్రకటించా డతడు. అందువలననే నలుదిక్కులా కలయజాూచి 
ఎవ్వరూ తనను చూడటం లేదని నిశ్చయించుకొన్నాడు. లోనికి (ప్రవేశిస్తే తన బలమే తనకు రక్ష. ఏకైకవీరుడై విజృంభించాలి. ఆ 
సంగతిని తనలో తెలివికి తెచ్చుకొన్నాడు. వివేచనతో కూడుకొన్న విశిష్ట ప్రయత్నం విజయకారకం అనే ధైర్యంతో భద్రగజంవలె 
ముందుకు సాగాడు. (సంపా) 


శా. ధ్వాంతాకారితకుడ్యకుట్టిమ ఘనస్తంభావలీరూపముం, 
బ్రాంతాది ప్రవిభాగ బోధ రహిత ప్రాగ్వ్వారముం, గాతర 
స్వాంత త్రాసకరంబు నై, దురభివేశంబైన యా లోను ని 
శ్రింతుండై సతికేలు వట్టికొని చొచ్చెన్‌ భీము. డత్యుగ్రతన్‌. 327 


ప్రతిపదార్థం: ధాంత+ఆకారిత= చీకటి రూపుకట్టినట్టుగా ఉన్న; కుడ్య= గోడలయొక్క; కుట్టిమ= నేలయొక్క; ఘనస్తంభ+ఆవలీ= 
పెద్ద స్తంభాల వరుస యొక్క; రూపమున్‌= రూపం కలదానినీ; ప్రాంత+ఆది= తుదిమొదళ్ళు, దగ్గరా దూరం మొదలైన; ప్రవిభాగ= 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 323 
భేదం యొక్క; బోధ రహిత= తెలివిడి లేని (తెలియని); ప్రాక్‌+ద్యారమున్‌= ముందరి (సింహ) ద్వారం కలదీ; కాతరస్వాంత= 
భయపడే మనస్సుకలవారికి; (త్రాసకరంబున్‌+ఐ= భయం కలిగించేదై; దురభివేశంబు+ఐన= చొరరానిదైన; ఆ లోను= ఆ 
నర్తనశాల లోపలి భాగంలో; నిశ్చింతుండు+ఐ= ఏ దిగులూ (ఏ అనుమానమూ) లేనివాడై; సతి కేలు= ద్రౌపది యొక్క చేయి; 
పట్టుకొని= అందికొని; భీము(డు= అతి+ఉ(గ్రతన్‌= మిక్కిలి కోపంగా; చొచ్చెన్‌= (ప్రవేశించాడు. 


తాత్సర్యం: చీకటి రూపుకట్టినట్టుగా మారిన గోడలూ, నేల పైభాగం, స్తంభాల వరుసా కల రూపంతో ఉన్నదానినీ, 
(భవనాంగాలను విడివిడిగా తెలిసికొనలేనంతగా చీకటిలో మునిగిపోయిన రూపం కలిగినదని భావం). తుది మొదళ్ళు 
విడమరచి తెలిసికొనలేని సింహద్వారం కలిగిందీ, (ముందు ద్యారం కూడా చీకట్లో స్పష్టంగా కనబడనిదీ అని భావం), 
పిరికివారి హృదయాలను చెదరగొట్టేదీ, చొరటానికి సాధ్యం కానిదీ అయిన నర్తనశాల లోపలిభాగంలోకి నిశ్చింతగా 
భీముడు భార్యచేయి పట్టుకొని అమితకోపంతో (ప్రవేశించాడు. 


విశేషం: ఈ వర్షనం అమూలకం. ముఖద్వారం ద్వారా భీముడు నర్తనశాల లోపలిభాగంలోనికి ప్రవేశించే ఘట్ట మిది. (ద్రౌపది 
చేయిపట్టుకొని మిక్కిలి భయం కలిగించే కోపభావంతో లోనికి (ప్రవేశించాడు. లోపలంతా కటిక చీకటి. భవనాంగాలను, తుది 
మొదళ్ళను గుర్తించలేని చీకటి. పిరికివాళ్ళకు భయంకరంగా ఉండి చొరటానికి చొరనివ్వని చీకటి. తిక్కన (ప్రకృతి వర్లనను 
వాచ్యార్థ స్ఫూర్తికొరకు ఎంత వాడతాడో వ్యంగ్యార్థ దీప్తికొరకు అంత వాడతాడు. ఇందులో భావించదగిన అంశాలు- 


1. వెనుకటి పద్యంలో మదమత్తగతి చెప్పబడింది. అది ఈ పద్యగతిలో చూపించబడింది. నర్తనశాల లోపలి భాగాన్ని నాలుగు 
సమాసాలతో వర్లించాడు తిక్కన. ఉత్తరోత్తరాలు (క్రమంగా చిన్నవైపోవటం విశేషం. అందులో కూడా ఒక (క్రమవిన్యాసం 
కనపడుతుంది. అందులోకి భీముడు నిశ్చింతుడై ప్రవేశించి నడిచిన వైఖరిని 'ధ్యాంతాకారిత.. రూపమున్‌' అనే దీర్హసమాసం 
ధ్వనింపచేస్తున్నది. సింహద్వారాన్ని దాటుతున్న గతిలో సతి కేలువట్టి నడచినవైఖరి వ్యంజితమౌతున్నది. పిరికివాళ్ళకు భయం 
కలిగించే చోటికి అతడు అత్యుగ్రతతో వెళ్లాడనీ, దురభివేశమైన ఆ ప్రాంతంలో అవలీలగా ప్రవేశించాడనీ ధ్వని. నాలుగడుగులు 
వేయటం తెలుగు జాతీయం. భీముడు నాలుగడుగులు వేసినట్టు నాలుగు సమాసాలు. మొదట వేగంగా సాగి, (క్రమంగా 
నెమ్మదిగా నడచిన వైఖరి భద్రతకు (ప్రతీక. దీర్జాక్షర బహుళమైన పద్యగతి మందగతిని సూచిస్తూ నర్తనశాల వైశాల్యాన్ని కూడా 
ధ్వనింపజేస్తున్నది. కీచకుడు తప్పక వస్తాడనీ, అతడిని తప్పక జయిస్తాననీ నిశ్చయించిన భీముడు నిశ్చింతగా ముందుకు 
సాగాడనీ వ్యంగ్యం. 2. భీముడు విక్రమ గంభీరుడుగా నర్తనశాలవరకూ నిబ్బరంగా నడచి వచ్చాడు. ఇక చీకటింటిలో 
ప్రవేశించేటప్పుడు కార్యనిర్వహణకు తగిన 'అత్యుగ్రత' ను మనస్సులో నింపుకొన్నాడు. ఉగ్రత రౌద్రరస అనుభావం. రౌద్రం 
వలన శృతుసంహారమే కార్యఫలం. నిళ్ళబ్దమైన, భయంకరమైన అంధకారం మృత్యుసదృశ్యం. శత్రుసంహారరూపమైన కార్యం 
చీకటిలో ధ్వని. కీచకవధ అపూర్వంగా జరుగబోతున్నది. దాని నిర్వహణ భావనను భీముడికి అందించింది ఆ చీకటిరూపంగా 
తోచిన నర్తనశాలయే. ఇది గోడ, ఇది నేల, ఇవి స్తంభాలు అనే తేడా తెలియని ఆ వింత రూపం కీచకుడిని చంపటంలో 
అనుసరించవలసిన పద్దతిని సూచించింది. వాడి కాళ్ళూ, చేతులు, తల మొదలైనవాటిని అతడి శరీరంలో (గ్రుచ్చి మహామాంసపిండం 
చేసి వింత చావు కల్పిస్తాడు. ఆ భావన ఈ మొదటి సమాసం స్ఫురింపచేసింది. ఇది మొదలు, ఇది తుద అని తెలియని 
ముఖద్వారం భీముడి వింత మల్లయుద్ద వైఖరిని స్పురింపచేసింది. లోకభయంకరంగా, మరొకరు ఆ పద్దతిలో యుద్దం 
చేయలేరన్నట్టుగా గూఢంగా యుద్దం చేయాలన్న అజ్ఞాత వ్రత దీక్షా స్పృహ చివర భీముడి మనస్సులో మెరిసింది. ఈ విధంగా 
చీకటిలో చీకటిగా తోచిన నర్తనశాల శత్రుసంభార విధాన సూచికగా భీముడి అంతరంగంలో స్ఫురించింది. ఇది తిక్కన వస్తురసధ్వని 
శిల్పం! (సంపా.) 


వ. _ ఇట్లుసొచ్చితజియంజని మధ్యప్రదేశంబున విరాటనందన లీలాపర్యంకం బరసి కని, దాని కనతిదూరంబునం 
బాంచాలి నోసరిల నునిచి, తా నా తల్పంబున నుండె; నంతం గీచకుండు. 328 


324 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ఇట్టు+చొచ్చి= ఈవిధంగా (ప్రవేశించి; తజీయన్‌+చని= లోపలికి వెళ్ళి; మధ్య(ప్రదేశంబునన్‌= నర్తనశాల 
నడిమిభాగంలో; విరాటనందన= ఉత్తరయొక్క; లీలాపర్యంకంబు= విలాసంగా పడుకొనే పాన్సును; అరసి కని= పరిశీలించి 
తెలిసికొని; దానికిన్‌+అనతి దూరంబునన్‌= దాని దగ్గరలో; పాంచాలిన్‌= (ద్రౌపదిని; ఓసరిలన్‌+ఉనిచి= కనబడకుండా దాచి 
ఉంచి; తాను= భీముడు; ఆ తల్పంబునన్‌= ఆ పాన్సుపై; ఉండెన్‌= ఉన్నాడు; అంతన్‌= అప్పుడు; కీచకుడు. 


తాత్పర్యం: భీము డా విధంగా (ప్రవేశించి లోపలికి వెళ్ళి భవనంమధ్యలో ఉత్తర పవళించే మెత్తని పాన్సును పరిశీలించి, 
తెలిసికొని, దానికి సమీపాన [ద్రౌపదిని కనబడకుండా దాచి వుంచి, ఆ పాన్సుపై కూర్చున్నాడు. అప్పుడు కీచకుడు. 
విశేషం: లీలాపర్యంకం - విలాసశయ్య (మెత్తని పాన్సు). రాజకుమార్తె నాట్యాభ్యాసంలో అలసినప్పుడు విశ్రాంతి తీసికొనే మంచం. 


అది ఇప్పుడు లీలాపర్యంకం (విలాసశయ్య)గా పనికి వస్తుందని భీముడు ఆ స్థలాన్ని నిశ్చయించాడు. అది భవనమధ్యభాగంలో 
ఉన్నది కాబట్టి రహస్యం బాగా రక్షించబడుతుంది. ఈ రెండూ స్థలనిర్లేశంలో ముఖ్యమైన అంశాలు. (సంపా.) 


క కైసేసి మదవికారో। ల్లాసంబున మేను వొంగ లఘుగతి నుత్మం 
రఠాసవపానవిధాన । వ్యాసంగతరంగితాంతరంగుం డగుచున్‌. 329 


ప్రతిపదార్థం: క్రైసేసి= అలంకరించుకొని; మదవికార+ఉల్ల్హాసంబునన్‌= మదభావం వలన కలిగిన వింత సంతోషంతో; మేను= 
శరీరం; పొంగన్‌= పొంగిపోగా; లఘుగతిన్‌= వేగంగా కొద్దిగా సేవించే పద్దతిలో; ఉత్కంఠా= మదనోత్సాహం కొరకు; ఆసవ, పాన, 
విధానవ్యాసంగ= మద్యాన్ని సేవించే పద్దతిలోని ఆసక్తి చేత; తరంగిత+అంతరంగుండు= ఉప్పొంగుతున్న మనస్సు కలవాడు; 
అగుచున్‌= బౌతూ. 


తాత్సర్యం: అలంకరించుకొని, మదభావంతో కలిగిన వింతగా శరీరం ఉప్పొంగుతూ ఉండగా; కొద్దిగా వేగంగా 
ఉత్కంఠాసవాన్ని (మదనోద్రేకానికి పనికి వచ్చే మద్యాన్ని) సేవించటం వలన కోర్కెతో తరగలెత్తిన మనస్సు కలవాడై. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: ఇందులోని మదభావం మద్యం వలన కలిగింది కాబట్టి కీచకుడు మధ్యమ (ప్రవృత్తి కలవాడని ధ్వని. 'విధా+నవ్య+ఆసంగ= 
కొత్తదయిన మాలిని యొక్క సంగమము” అనే అర్థాన్ని జనహిత వ్యాఖ్య చెప్పింది. ఉత్కంఠా+ఆసవము= అనే సమాసాన్ని 
రూపకంగా శ్రీమున్నంగి శర్మ పరిషృత విరాటపర్వంలో చెప్పబడింది. (సంపా.) 


శా. సింగంబున్నగుహా నికేతమునకున్‌ శీఘ్రంబునన్‌ వచ్చు మా 
తంగంబుం బురుడించుచుం బవనపుత్ర స్వీకృతంబైన యా 
రంగాగారము సేరవచ్చి మదిలో రాగంబు ఘూర్లిల్ల నిం 
తిం గాముం డింటం దేండె యింత కని యుద్వృత్తాంగజోన్నాదుందై. 330 


ప్రతిపదార్థం: సింగంబు= సింహం; ఉన్న గుహానికేతమునకున్‌= ఉన్న గుహానివాసంలోనికి; శీఘ్రంబునన్‌= త్వరగా; వచ్చు= 
వచ్చే; మాతంగంబున్‌= ఏనుగును; పురుడించుచున్‌= పోలుతూ; పవనపుత్ర స్వీకృతంబు+ఐన= భీముడు (గ్రహించిన; ఆ 
రంగ+అగారము= ఆ నర్తనశాల; చేరన్‌+వచ్చి= లోపలికివచ్చి; మదిలోన్‌= మనస్సులో; రాగంబు= వలపు; ఘూర్లిల్లన్‌= తిరుగాడగా 
(వేగిరపెట్టగా); ఇంతకున్‌= ఇప్పటికే; ఇంతిన్‌= సైరంధ్రిని; కాముండు= మన్మథుడు; ఇ(టన్‌+తే(డె= ఇక్కడకు తీసికొనిరాడా?; 
అని= అని భావించి; ఉత్‌+వృత్త+అంగజ+ఉన్మాదుండు+ఐ= విజృంభించిన (పైకెగిసిన) వలపుపిచ్చి కలవాడై. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 325 
తాత్సర్యం: సింహం ఉన్న గుహానివాసానికి వేగంగా వచ్చే ఏనుగును అనుకరిస్తూ భీముడు అధిష్టించి ఉన్న ఆ నర్తనశాలను 
సమీపించి కీచకుడు మనస్సులో వలపు సుడులు తిరుగుతూ నినదిస్తూ ఉండగా 'ఇప్పటికే మన్మథుడు ఆ కాంతను 
ఇక్కడికి తెచ్చి ఉంటాడులే' అని భావించి, ఒడలు తెలియక విజృంభించే వలపుపిచ్చి రెచ్చినవాడై. 


విశేషం: అలం: ఉపమానం. సింహం నివసిస్తున్న కొండగుహకు ఏనుగు వేగంగా వెళ్ళినట్టు భీముడున్న నర్తనశాలకు కీచకుడు 
వెళ్ళాడు. చక్కని ఉపమానం. అట్టా వేగంగా వెళ్ళటానికిగల కారణం? సింహం ఉన్నదని తెలిసా? తెలియకా? తెలియకే వెళ్ళుతున్నాడు. 
అక్కడ మన్మథుడు తెచ్చి ఉంచిన వనిత ఉంటుందని వెళ్ళుతున్నాడు. వలపులు మదిలో సుళ్ళు తిరిగి రాగాలు తీస్తున్నాయి. 
వలపు పిచ్చి (మోహోన్మాదం) మనసులో ఉవ్వెత్తున లేస్తున్నది. అంటే ఉత్తమ వనితను పొందబోతున్నానన్న మదభావం, ఇదివరకే 
అతడిలో జాగృతమై పొంగులు వారుతున్న తరుణమదం, మద్యమదాలకు ఉత్పోషకంగా ఉన్నది. అందువలనే మూడంచెల 
ఉన్మాదం ముయ్యెత్తుగా ఎగసింది. అది ఉన్మత్తావస్థయొక్క పరాకాష్ట. దానివలన వనితాసంభోగవాంఛతో అతడు శాలలో 
ప్రవేశించాడు. పై ఉపమానం రాబోయే గండాన్ని సూచిస్తున్నది. సింహం బారిన ఏనుగు పడి మరణిస్తుందని అలంకార ధ్వని. ఇది 
పఠితలు మాత్రమే ఊహించగలరు. మరి సింహబలుడికి ఈ సంగతి తెలియదు. అది విధివిలాసం. అతడు మదనోన్మాదంతో 
వనిత మాటను నమ్మి నర్తనశాలలో ప్రవేశించాడు. కీచకుడిపరంగా అది విటుడు సంకేతస్థలానికి సానురాగంగా వెళ్ళుతున్న 
శృంగార రసస్థితిని తెలుపుతుంది. అది ధర్మవిరుద్దమని పరఠితలు భావించటంవలన అది రసాభాసమౌతుంది. అయినా, అతడు 
వంచనకు గురి జొతున్నాడన్న భావం కూడా పరితలకు కలుగుతుంది. కావున అతడివైపు వారి సానుభూతి కలుగుతుంది. 
సామాజికుల హృదయాలలో అలంకారశిల్పంతో భీముడితో సహానుభూతినీ, కామావస్థ చిత్రణంలో కీచకుడియందు సానుభూతినీ 
చిత్రించి విరుద్దభావాల విశిష్టశబలతతో రసోల్హాసాన్ని కలిగించే రచనాశిల్ప మిది. (సంపా.) 


చఉ. స్వాంతము బాహుగర్వఘనసంతమసాంధము గాగ శంక యొ 
క్కంతయు లేక కీచకు( డహంకృతి ముంగలి గాగ మండపా 
భ్యంతరభూమి( జొచ్చి తథీయంజని యారసి సెజ్జం గాంచి య 
త్యంత ముదావహం బగుడు నందు రయంబునం గేలు సాంచినన్‌. 331 


ప్రతిపదార్థం: కీచకుండు= కీచకుడు; స్వాంతము= మనస్సు; బాహుగర్వ= భుజబలగర్వమనే; ఘనసంతమస+అంధము 
+కా(గన్‌= చిమ్మచీకటివలన (గుడ్డిది కాగా; శంక+ఒక్క+అంతయున్‌ లేక= అనుమానం కొద్దిగా కూడా లేకుండా; అహంకృతి= 
అహంకారం; ముంగలి+కాంగన్‌= ముందు నడవగా; మండప+అభ్యంతరభూమిన్‌= నాట్యశాల లోపలిభాగంలో; చొచ్చి= (ప్రవేశించి; 
తజియన్‌+చని= సంకేతస్థలాన్ని సమీపించి; ఆరసి= పరిశీలించి; సెజ్జన్‌+కాంచి= పాన్సును చూచి; అతి+అంత ముద్‌+ ఆవహంబు+ 
అగుడున్‌= మిక్కిలి సంతోషం కలిగించేది కావటం చేత; అందున్‌= అందులో; రయంబునన్‌= త్వరగా; కేలు= చేయి; 
చాణచినన్‌= చాచగా. 


తాత్పర్యం: తన మనస్సు బాహుబలమనే చిమ్మచీకటిలో గ్రుడ్డిదైపోగా రవంతకూడా అనుమానం లేకుండా కీచకుడు 
అహంకారమే ముందు నడవగా నర్తనశాల మండపంలోని అంతర్భాగానికివెళ్ళి, సంకేతంగా ఏర్పరచుకొన్న చోటును 
సమీపించి, పరిశీలించి శయ్యను చూచి, మిక్కిలి సంతోషం కలుగగా వెంటనే తన చేతిని ఆ శయ్యమీదకు పోనిచ్చాడు 
(చాచాడు). 


విశేషం: అలం: రూపకం, కావ్యలింగం. 'స్వాంతము బాహుగర్వఘనసంతమసాంధము గాంగన్‌ అన్న చోట రూపకం, కావ్యలింగం 
అలంకారాలుగా రాణిస్తున్నాయి. కీచకుడు నర్తనశాలలోకి (ప్రవేశించిన తరువాత సైరంధ్రి వచ్చి ఉంటుందని నమ్మాడు. కాని, 


326 శ్రీమదాంధ్ర మహాభారతము 

వచ్చింది సైరంధ్రియేనా అని తేల్చుకొనే ప్రయత్నం ముందుగా చేయలేదు. దానికి కారణం లేకపోలేదు. తాను వస్తే, వచ్చింది 
కీచకుడేనా అని ఆమె కూడా అడగలేదు. ఆమెకు తనమీద అంత నమ్మకం. అందువలన తాను 'వచ్చింది నీవేనా?” అని చీకట్లో 
ఆమెను పలకరించి ధ్రువపరచుకొనలేదు. దీనికి అతడి బాహుబలగర్వమనే చీకటి కారణం. అందువలననే తనకు ఎదురయ్యే 
ప్రమాదాన్ని తెలిసికొనే వివేకం లేని (గ్రుడ్డివాడయ్యాడు. తన అంతటివాడిని వలచి వచ్చిన మగువను గురించి భావించుకొంటూ 
తన గర్వమే మార్గదర్శిగా సాగిపోయి, సంకేతస్థలాన్ని గుర్తించి శయ్యను పసికట్టాడు. దానిపై ఆమె ఉన్న జాడలు లీలగా తోచాయి. 
మనస్సు సంతోషంతో పొంగిపోయింది. అప్పుడైనా పలకరించి ఎవరో తెలిసికొందామని అతడికి స్ఫురించలేదు. అతడి మనసు 
గుడ్డిది కావటం చేత ఆమె కొరకు చేయి చాచాడు. (వస్తుజ్ఞానాన్ని చేతితో తెలిసికొనటం గ్రుడ్డివాడి లక్షణం) దీనికంతా కారణం 
బాహుగర్వఘన సంతసమత్వమే. ఇట్టా కీచకుడి చర్యలను సమర్థించటానికి తిక్కన కావ్యలింగాలంకారాన్ని ధ్వనిమయంగా 
వాడాడు. (సంపా 


చ. ఘనతర కోప వేగమునం గంపమునొందు నిజాంగకంబులం 
దనధ్భతి పెంపు సొం పచలితంబుల( జేయ సమీరుకూర్మినం 
దనుండు తదీయ చేష్టలును దద్వచనంబుల చొప్పు నేర్పడం 
గను మతి నూరకుండె నవికార నిగూఢ నిజ ప్రకారు(దై. 332 


ప్రతిపదార్థం: ఫఘనతర= మిక్కిలి గొప్పదైన; కోపవేగమునన్‌= తీవ్రమైన కోపంతో, కంపమున్‌+ఒందు= వణుకుతున్న; 
నిజ+అంగకంబులన్‌= తన అవయవాలను; తన ధృతి సపరప్పు 'సాఠరపుణ తన థైర్యగుణం యొక్క అతిశయ వైభవం; 
అచలితంబులన్‌= కదలనివాటివిగా; చేయన్‌= చేయగా; సమీరు కూర్మినందనుండు= వాయుదేవుడి ప్రియపుత్రుడు- భీముడు; 
తదీయచేష్టలను= అతడి చర్యలూ; తత్‌+వచనంబుల చొప్పున్‌= అతని మాటలతీరూ; ఏర్పడంగన్‌= తేటపడేటట్టు; కను మతిన్‌= 
చూద్దాములే అనే ఆలోచనతో; అవికార= వికారంలేని (ఎటువంటి కలతపాటు లేని); నిగూఢ నిజప్రకారుంయు+ఐ= కప్పబడిన 
తన పద్దతి కలవాడై (లేదా రహస్యమైన తన పద్దతి కలవాడై); ఊరక+ఉండెన్‌= ఊరకున్నాడు. 


తాత్సర్యం: భీముడు తీవ్రమైన కోపంతో అదురుతున్న తన శరీర అవయవాలను ధైర్యశక్తి వైభవంతో చిక్కబట్టుకొని 
ఆ కీచకుడి చేష్టలను, మాటలతీరును పరికిద్దామని అనుకొని తన గుట్టు బయటపడకుండా (తన సహజమైన ఉద్దత 
స్వభావాన్ని దాచుకొని) ఎటువంటి కోపతాపాలకు గురికాకుండా ఊరక ఉండిపోయాడు. 


విశేషం: అంతటి భీముడు ఈ విధంగా తన పద్దతి మార్చుకొని నడుచుకొనటం విచిత్రంగా ఉంటుంది. ఇందువలన ఉద్దతుడైన 
భీముడు ధీరుడైనాడు. అతడిలో కోపం విజృంభించాలంటే కీచకుడు (ద్రౌపది పట్ట పలికే పలుకులూ, చేసే చేష్టలూ అతడికి 
తెలియాలి. అవి (క్రోధభావ విభావాలు కావాలి. అందుకై ఈ మౌనం. ఈ సౌమ్య నిర్వికార వర్తనం. (సంపా.) 


ఆ. కీచకాధముండు కిమ్మోర వైరిపై(। గేలు సాంచి యా విశాలనయన 
గాందలంచి మేను గరుపాటి నిట్లను । మదన ఘూర్ణమాన హృదయుం డగుచు. 333 


ప్రతిపదార్థం: కీచక+ అధముండు= నీచుడైన కీచకుడు; కిమ్మీరవైరి పైన్‌= కిమ్మీరుడిని చంపిన భీముడి పై; కేలు+చాంచి= చేయిసాచి; 
ఆ+విశాలనయన+కాన్‌= ఆ వనిత (సైరంధ్రిగా; తలంచి= తలపోసి; మేను గణుపారన్‌= శరీరం పులకించగా; మదన ఘూర్లమాన 
హృదయుండు+అగుచున్‌= మన్మథభావాలతో కలయబారిన మనస్సుగలవాడౌతూ; ఇట్టు+అనున్‌= ఈవిధంగా అన్నాడు. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 327 
తాత్సర్యం: కీచకుడు భీముడి శరీరంపై చేయి వేసి, మాలిని అనుకొని (స్పర్శను అనుభవించి) గగుర్పాటు చెందిన 
శరీరం కలవాడై, మన్మథభావాలు మనస్సులో ఉప్పతిల్లగా ఇట్లా అన్నాడు. 


చ. “వనిత! మనోహరంబులగు వస్తువులెల్లను వేడ్క నేటి నీ 
కని నియమించి తెచ్చితి. బ్రియంబున. గైకొను; మెప్పు నంగనా 
జనములు నన్ను(జూచి మరు సాయకముల్‌ దమ చిత్తవృత్తు లేం 
చిన గొనివచ్చి యిత్తురు విశిష్టధనంబులు నాకు లంచముల్‌. 334 


ప్రతిపదార్థం: వనిత!= ఓ మాలినీ! మనోహరంబులు+అగు= అందమైన; వస్తువులు+ఎల్లను= వస్తువులన్నీ; వేడ్కన్‌+ఏణి= 
వేడుకగా ఏర్పరిచి; నీకున్‌+అని, నియమించి తెచ్చితిన్‌= నీ కొరకై ప్రత్యేకంగా ఎన్నికచేసి తీసికొని వచ్చాను; ప్రియంబునన్‌= 
ప్రీతితో; కైకొనుము= తీసికొనుము; ఎప్షున్‌= ఎప్పుడూ; అంగనాజనములు= (స్త్రీలందరూ; నన్నున్‌+చూచి= నన్ను (కీచకుడిని) 
చూచి; మరుసాయకముల్‌= మన్మథ బాణాలు; తమ చిత్తవృత్తులు= తమ మనఃప్రవృత్తులను; ఏ(చినన్‌= బాధించగా; 
విశిష్టధనంబులు= విశేష ధనాలను; నాకున్‌ లంచముల్‌= నాకు లంచాలుగా; కొనివచ్చి= తీసికొని వచ్చి; ఇత్తురు= ఇస్తారు. 


తాత్సర్యం: 'ఓ మాలినీ! నీకుగా మేలి వస్తువులను ఏర్పరచి, ప్రీతితో తెచ్చాను. తీసికొనుము. ఇదివర కెప్పుడూ (స్రీలు 
నన్ను చూచిన తరువాత మన్మథుడు తన బాణాలతో వారి మనస్సులలో మరులు రేపగా వారు నా పొందుకోరి 
విలువైన ధనాలను లంచాలుగా తెచ్చి ఇస్తారు. 


విశేషం: విటులు తాముకోరినవారిని వలపింపజేసికొనటానికి లంచాలు ఇవ్వటం సహజం. ఇక్కడ స్త్రీలు తనను వలచివస్తారని 
లంచాలిస్తారని కీచకుడు సగర్వంగా చెప్పుకొంటున్నాడు. ఇందువల్ల అతడి స్వరూపాభిమానమూ, ఆత్మస్తుతీ తెలుస్తున్నాయి. 


సీ, నాదురూపంబు మనంబున జిక్కిన । తరుణి ద క్కొరునేల సరకుసేయు? 
నాదు లావణ్యంబునకు నిచ్చ మెచ్చిన । యెలనాంగ పై(బడ కేల నిలుచు? 
నా విలాసంబులు భావింప బడసిన । యింతి పుష్పా స్తుచే నెట్లు బ్రదుకు? 


నా వివేకమున కానందింప( గనిన యం । గన యెట్లు విరహాగ్ని( గ్రాగకుండు? 


తే. మెజయనా యాడుమాటలు దెజవపిండు । నుల్లములకు నింపారెడు నురులు గావె? 
యిట్లు నీ వొక్కతవె నన్ను నేలుకొంటి । గాక మాట లింకేటికి( గమలవదన !' 335 


ప్రతిపదార్థం: కమలవదన!= పద్మం వంటి ముఖం గల ఓ వనితా!; నాదు రూపంబు= నా సౌందర్యం; మనంబున్‌+చిక్కినన్‌= 
మనస్సులో లగ్నమైన; తరుణి= (స్తీ; తక్కు+ఒరునిన్‌= మరొకరిని; ఏల= ఎందుకు; సరకుసేయున్‌?= లెక్క పెట్టుతుంది?; నాదు 
లావణ్యంబునకున్‌= నా మేని నిగనిగలకు; ఇచ్చన్‌+మెచ్చిన= మదిలో మెచ్చుకొన్న; ఎలనాంగ= గస్తీ; పైన్‌+పడక+ఏల నిలుచున్‌?= 
పైన వచ్చి పడకుండా ఎట్టా నిలువగలుగుతుంది?; నా విలాసంబులు= నా శృంగారపు హొయలును గురించి; భావింపన్‌+పడసిన= 
ఆలోచించే అదృష్టం పొందిన; ఇంతి= (స్తీ; పుష్ప+అస్రుచేన్‌= మన్మథునిచేత; ఎట్టు (బ్రదుకున్‌?= ఎట్లా (బ్రదుకుతుంది?; నా 
వివేకమునకున్‌= నా తెలివి తేటలకు; ఆనందింపన్‌+కనిన= సంతోషించగలిగిన; అంగన= (స్తీ; విరహ+అగ్నిన్‌= విరహమనే 


328 శ్రీమదాంధ్ర మహాభారతము 

నిప్పులో; ఎట్టు*క్రాగక+ఉండున్‌?= వేగకుండా ఎట్టా ఉండగలుగుతుంది?; మెజయన్‌= (ప్రకాశించగా; నా+ఆడు మాటలు= 
నేను మాట్లాడే మాటలు; తెజవపిండు= (స్తీ సమూహంయొక్క; ఉల్లములకున్‌= మనస్సులకు; ఇంపారెడు= ప్రీతి కలిగించే; 
ఉరులు కావె= ఉచ్చులు (బంధాలు) కావా?; ఇట్టు= ఈ విధంగా; నీవు+ఒక్కతవె= నీవు ఒక్కదానివే; నన్నున్‌= (కీచకుడిని); 
ఏలుకొంటి(వి)గాక!= ఏలుకొన్నావు సుమా!; మాటలు+ఇంకన్‌+ఏటికిన్‌= ఇక ఇంతకంటె మాటలు ఎందుకు? (ఇక మీద మాటలతో 
కాలక్షేపం చేయటం ఎందుకు? (రతికి ఉప(క్రమిద్దామని భావం). 


తాత్పర్యం: నా సౌందర్యం చూచిన స్త్రీ నన్ను తప్ప మరొకరిని ఎందుకు లెక్కిస్తుంది? నా లావణ్యాన్ని చూచిన అంగన 
నాపైన పడిపోకుండా ఎట్టా ఉండగలదు? నా విలాసాలను చూచిన ప్రే మదనబాణాలకు గురి అయి ఎట్టా బతుకగలదు? 
నా తెలివితేటలు చూచి ఆనందించిన (స్తీ విరహాన్నిలో పడి వేగిపోకుండా ఎట్టా ఉండగలదు? నా మాటలు మగువల 
మనసులకు అందమైన గాలాలు! ఈ విధంగా నేనింతవరకూ వనితలనందరినీ ఆకర్షిస్తూ ఉన్నాను. కాని, ఇప్పుడు నీ 
వొక్కతెవే నన్ను ఆకర్షించి ఏలుకొన్నావు. ఇంతకంటె నేను ఇంక ఏమి చెప్పేది?” (అయినా ఇంకా మాటలతో పనేమిటి? 
చేతల కుప(క్రమిద్దాం). 


నిశేషం: 1. కీచకుడి రూప, లావణ్య, విలాస, వివేక, సంభాషణలను చూచిన వనితలు వరుసగా ఇతరులను సరకుచేయరు. 
ఇతరులను మెచ్చుకోరు. ఇతరులను భావించరు. ఇతరుల వివేకానికి ఆనందించరు. కాగా, కీచకుడికే చిక్కుతారు. అతడినే 
కోరుతారు. అతడు దొరకకపోతే మన్మథబాణాలకు గురియై, చనిపోవాలనుకొంటారు; మదనాగ్నిలో పడి (మగ్గిపోతారు. అతడి 
మాటలు ఇంపైన ఉరులు. అతడు దొరికితే ఇంపునిస్తాయి. దొరకకపోతే చంపుతాయి. ఇవన్నీ వనితలను తన సౌందర్య విలాసాలతో 
ఏలుకొనే పద్ధతులని కీచకుడు ఆత్మస్తుతి చేసికొన్నాడు. 2. అంతగా వనితలను ఏలుకొన్న నన్ను ఏలుకొన్నదానవు నీవు-అని 
సైరంధ్రిని ప్రశంసించాడు. కీచకుడు. ఇవి ప్రియురాలిని ప్రసన్నురాలిని చేసికొనటానికి పలికే ప్రశంసోక్తులు. 3. 'మాటలింకేటికి 
కమలవదన!” అనే మాటలకు రెండు రకాల అర్థాలున్నాయి. ఇంతకంటె అతిశయోక్తులు ఎందుకని ఒక అర్థం. ఇంక మాట 
లెందుకు చేతలకు ఉప(క్రమిద్దామని మరొక అర్థం. ఈ రెండవ అర్థాన్ని కూడా భావించి భీముడు ఉలిక్కిపడి ఉంటాడు. ఇక 
మాటలు తానే సాగించాడు చేతలకు ఊతలుగా. (సంపా.) 


క్ర అనవుడు మనమున నిస్సీ! యని, యుచిత నిగూఢభంగు లగు భాషణముల్‌ 
తన ప్రియ వినిపించుట కి । ట్లనియెన్‌ మృదురీతి భీము( డాతనితోడన్‌. 336 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా విని; భీముడు; మనమునన్‌= మనస్సులో; ఇస్సీ! అని= ఛీ! అనుకొని; ఉచిత= తగిన; 


నిగూఢ భంగులగు= రహస్య పద్దతులలో; భాషణముల్‌= మాటలు; తన ప్రియన్‌= తన భార్య అయిన ద్రౌపదికి; వినిపించుటకున్‌= 
వినిపించటానికి; మృదురీతిన్‌= (స్తీవలె) కోమలమైన పద్దతిలో; ఆతనితోడన్‌= కీచకుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: ఆ మాటలు విని భీముడు మనస్సున ఛీత్కరించుకొని, అప్పటికి తగినట్టుగా తన రహస్య పద్దతికి 
అనువైన మాటలను తన ప్రియభార్య అయిన ద్రౌపదికి వినిపించేటట్లు సంతోషపెట్టాలని తలచి, (స్త్రీవలె) కోమలంగా 
కీచకుడితో ఇట్టా అన్నాడు. 


తే. “ఇట్టివాండవు గావున నీవు నిన్ను(। బొగడికొనందగు; నకట! నా పోల్కియాండు 
దాని వెదకియు నెయ్యెడనైన నీకు(। బడయవచ్చునె యెజుంగక పలికితిట్లు. 337 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 329 
ప్రతిపదార్థం: ఇట్టివాండవు కావునన్‌= ఇటువంటివాడివి కాబట్టి; నీవు (కీచకుడు); నిన్నున్‌= నిన్నే; పొగడికొనన్‌+తగున్‌= 
పొగడుకొనటం సబబే; అకట!= జౌరా[ నా పోల్కి= నన్ను పోలిన; ఆండుదానిన్‌= స్త్రీని; వెదకియున్‌= వెదకినా కూడా; ఏ+ఎడన్‌+ 
ఐనన్‌= ఎక్కడైనా; నీకున్‌+పడయవచ్చునె?= నీవు పొందగలవా?; ఎణుంగక= తెలియక; ఇట్లు పలికితి(వి)= ఇట్లా మాట్లాడావు. 


తాత్సర్యం: 'ఇటువంటివాడివి కాబట్టి నిన్ను నీవే పొగడుకొనటం సమంజసమే. నావంటి (స్తీ ఎక్కడ వెదకినా నీకు 
దొరకదు. తెలియక నీవు ఇట్టా మాట్లాడావు. 


విశేషం: 1. అలం: వ్యాజోక్తి ఇందులో మొదటి వాక్యం కాకువు వలన ఏర్పడే అధిక్షేపోక్తి అందులోనూ వ్యాజోక్తి పైకి స్తుతి 
చేస్తున్నట్టుగా ఉన్నా కాకువులో స్ఫురించేది నింద. ఇట్టివాడివి అన్నప్పుడు వ్యతిరేకధ్వని స్పురిస్తుంది. ఇంతటి అధికుడవని ప్రశంస, 
ఇంతటి అధముడవని నింద. ఆత్మప్రశంస ఉద్దతుల లక్షణం. ఉదాత్తుల స్వభావం కాదని అధిక్షేపం. 2. అలం: వ్యతిరేకం. ఈ 
పద్యంలోని రెండవ వాక్యం హాస్యోక్తి తనంతటివాడు లేడని చెప్పుకొన్న కీచకుడికి ప్రతిసమాధానం. 'నా పోల్కి ఆడుది” అనునప్పుడు 
ఉపమానం కంటె ఉపమేయం అధికంగా చెప్పే వ్యతిరేకాలంకార స్ఫూర్తి ఉన్నది. భీముడు సైరంధ్రి స్థానంలో కూర్చొని ఆడుదాని 
గొంతుతో మాట్లాడుతున్నాడు- ఇప్పటి 'మిమి(క్రీ' (ధ్వన్యనుకరణం) వలె, చీకటిలో చూడలేక భీముడినే వలచినదానిగా భావించాడు 
కీచకుడు. అందువలన నావంటి వింతగస్తీ నీ కెక్కడా దొరకదని హాస్యోక్తి, 'ఎణుంగక పలికి తిట్లు' అనే మాట జాతీయం. అమాయకంగా 
మాట్టాడావనీ. నా సంగతి తెలియక మాట్లాడావనీ అర్జాలు ఏర్పడతాయి. ఇదీ హాస్యోక్తియే. 3. ఈ అధిక్షేప హాస్యోక్తులు భీముడి 
పౌరుష ప్రవృత్తికి భిన్నంగా ఉండి వికృతిని స్ఫురింప చేస్తాయి. కాబట్టి ద్రౌపదికీ, పఠితలకూ హాస్యాన్ని కలిగిస్తాయి. ఈ హాస్యం 
శృంగార సంబంధమైన లలిత హాస్యం కాదు. శత్రువు మీద విసిరే అధిక్షేపరూప గంభీర హాస్యం. (౮% humour) ఈ హాస్యం 
ఒక్కసారి విరుచుకపడబోతున్న భీముడి రౌద్రాన్నికి ధూమశిఖ వంటిది. (సంపా.) 


క. నాయొడలు సేర్షినప్పుడ | నీ యొడలెట్లగునో? దాని నీవెటింగెదు; న 
న్నే యబలలకతోడిదిగా(। జేయందలంచితివి తప్పు సేసితి కంటే! 338 


ప్రతిపదార్థం: నా ఒడలు+చేర్చిన+అప్పుడు+అ= నా శరీరంతో నీ శరీరం దగ్గర చేస్తే; నీ ఒడలు= నీ శరీరం; ఎట్టు+అగునా?= 
ఎట్టా జొతుందో; దానిన్‌= దానిని; నీవు+ఎతిణాదు(వు)= నీవు తెలిసికొంటావు; నన్నున్‌+ఏ+అబలల తోడిదిగాన్‌= నన్ను మిగిలిన 
ఏ స్త్రీలతో సమానంగా; చేయన్‌+తలంచి తివి= చేయాలనుకొన్నావో; తప్పు+చేసితి(వ)= తప్పుచేశావు; కంటే= చూచావా? (తెలుగులో 
తెలిసిందా? చూడు! అనే హెచ్చరికలకు సమానార్థకం). 


తాత్సర్యం: నా శరీరంతో నీ శరీరం తగిలినప్పుడే నీ శరీరం ఏమవుతుందో అది నీవే తెలిసికొంటావు. నన్ను మిగిలిన 
సామాన్య (స్త్రీలతో సమానంగా చేయదలచుకొన్నావో, తప్పు చేసినట్లే సుమా! 


విశేషం: 1. ఇది శ్లేషగర్భితమైన వ్యంగ్యోక్తి. 'మాట లింకేటికి. గమలవదన! అని 335వ పద్యంలో మదనకార్యోత్సాహాన్ని వ్యంగ్యంగా 
ప్రదర్శించిన కీచకుడి వాక్యానికి దీటుగా 'ప్రాఢంగా భీముడు చెప్పిన మాట లివి. తెలుగు పలుకుబడుల వింత పోకడలు శృంగార 
రౌద్ర రసానుగుణంగా, శ్రేషమయంగా, వ్యంగ్యంగా (ప్రయోగించే నేర్పు ఈ రచనలో రాణించింది. 'నా ఒడలు చేర్చునప్పుడు.” 
అనే వాక్యానికి నా శరీరంతో నీ శరీరం సంగమించేటప్పుడు-అని శృంగారపరమైన అర్థం. నా శరీరంతో ద్వంద్వయుద్దం కొరకు నీ 
శరీరం తలపడ్డప్పుడు-అని రౌద్రరసపరమైన అర్థం. ఇది అర్థశ్లేష 2. 'నన్ను ఏ వనితల వంటిదానినిగానో భావించావా! తప్పు 
చేసిన వాడివే బౌతావు సుమా! అన్నది వ్యంగ్యోక్తి (satire). నేను ఇతర సామాన్యవనితలవంటి దానను కాను. నీవు అట్లా భావిస్తే 
పొరపాటుపడ్డట్లే, ఈ వాక్యంలో తాను అసామాన్య వనిత నన్నట్టు (ప్రకృతార్థం. కాని, నేను ఆడుదనం లేని ఆడుదానిని. 


330 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆడుదానిగా అభినయిస్తున్న పురుషుడిని. నన్ను స్త్రీగా భావించి అందరి (స్తీలవలెనే భోగింపదలచుకొంటే నీవు పొరపాటుపడ్డట్లే, 
అది పొరపాటు కాదు పరదారాగమన దోషం కూడా! దానికి తగిన ఫలం అనుభవిస్తావు-అని ఎత్తిపొడుస్తూ అన్నమాట! 3. మొదటి 
వాక్యం రౌద్రగర్భితం: రెండవ వాక్యం శృంగార జల్సితం. రెండూ వెరసి ఈ పద్యం గంభీర హాస్యరస వ్యంజకం. ఇక్కడ సీకి 
పర్యాయంగా అబలా శబ్దం కావడం గమనించదగింది. నన్ను బలం లేని (స్తీనిగా ఎంచుతున్నావేమో, నేను సబలుడైన పురుషుడిని 
సుమా! అనడం కూడా ధ్వనితం. (సంపా.) 


క్ర నను ముట్టి నీవు వెండియు । వనితల సంగతికి. బోవువా( డవె? యైనం 
దను వేం బడసిన ఫలమే? । కనియెద విదె చిత్తభవవికారము లెల్లన్‌.” 339 


ప్రతిపదార్థం: నీవు (కీచకుడు); ననున్‌+ముట్టి= నన్ను తాకి; వెండియున్‌= మళ్ళీ; వనితల సంగతికిన్‌= (స్త్రీల పొందుకు; 
పోవువా(డవె?= పోగలవా? (పోలేవు); ఐనన్‌= ఐనా; తనువు= శరీరం; ఏన్‌= నేను; పడసిన ఫలమే?= పొందిన ఫలమే?; ఇదె= 
ఇప్పుడే; చిత్తభవవికారములు+ఎల్లన్‌= మన్మథుని వికారాలన్నీ (మనసులో కలిగిన భావాలన్నీ); కనియెదవు= చూస్తావు. 


తాత్సర్యం: నన్నాకసారి ముట్టుకొన్న తరువాత మరింక ఆడువారి పొందుకు నీవు పోగలవా? మరింక ఏ ఆడువారి 
ముచ్చటలోనూ ఆసక్తిని చూపబోవు. (నీవు మరే స్రీలనూ కోరబోవు అని ఒక అర్థం. ఆడువారి పొందుకు పోలేని స్థితిని 
(చావును) పొందుతావని గూఢార్థం). కాగా, నే నీ శరీరాన్ని పడసిన (పుట్టినందుకు) ఫలమూ, నీ మనసులో కలిగే 
మన్మథ భావాల ఫలమూ ఇప్పుడే చూడగలవు (అనుభవించగలవు). 


నిశేషం: ఈ పద్యంలో శ్లేషానుప్రాణితమైన చమత్కారోక్తి గంభీర హాస్య వ్యంజకంగా నిబంధించబడింది. పద్యంలోని కొన్ని 

పదాలకు శ్లేషార్లాలివి. ముట్టి= తాకి, ఎదుర్కొని, ఆ(క్రమించి; వనితల సంగతి= (స్త్రీలను గురించి మాట్లాడటం, ్రీల కథల 
౧ థి ల క్ల 

ప్రస్తావనలు, ప్రీల తోడి స్నేహం; పొందు, సంగమం; చిత్తభవ వికారములు= మన్మథ వికారాలు, మనసులో పుట్టిన భావాలు; 

కనియెదవు= చూస్తావు, అనుభవిస్తావు; తనువు పడసిన ఫలం= జన్మ ఎత్తిన దానికి ఫలం, ఈ (స్త్రీగా నటించే) రూపం 

తాల్చినందుకు ఫలం నిన్ను చంపకపోతే నేను శరీరం ధరించినందుకు ఫలమేముంది-అని భావం; ఇదే= ఇప్పుడే, ఇదిగో చూడు 

అని కార్యోన్ముఖుడు అయ్యే చర్యను సూచించే పదం. 


శ్లేష తాత్సర్యం: నన్ను తాకి (ఎదుర్కొని) నీవు మళ్ళీ ఆడవాళ్ళ పొత్తుకు పోతావా? (నీవు-చనిపోతావు), అట్లా అయితే నేనీ 
శరీరాన్ని ధరించిన ఫలాన్నే నీవు నీ మనసులో పుట్టిన భావాల ఫలంగా పొందగలుగుతావు. (భీముడు పుట్టినందుకు ఫలం శత్రు 
సంహారం; కీచకుడి మనస్సులో కలిగిన పరసతీసమాగమవికారాలకు ఫలం మరణం). (సంపా.) 


మ. అనుచున్‌గ్రక్కున లేచి రోషకరినం బౌ హాస మా సూతు నె 
మ్మన ముద్వేగము6 బొంద(జేయ బలసామగ్రీసముజ్ఞృంభణం 
బున వానిం దలవట్టి వంచుటయు నేపుం జేవయుం దోప వాం 
డనుమానింపక బె ట్టదల్షికొని కోపాటోపదీప్తాంగుందై. 340 


ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; (గ్రక్కునన్‌ లేచి= తటాలున లేచి; రోషకరినంబు+బౌ= కోపంచేత భయంకరమైన; హాసము= 
నవ్వు; ఆ సూతు నెజ+మనము= ఆ కీచకుడి నిండుమనస్సును; ఉద్వేగమున్‌+పొందన్‌+చేయన్‌= కలతపడేటట్లు చేయగా; 
బలసామ[గ్రీసముజ్బంభణంబునన్‌= సమ(గ్రమైన బలాన్ని విజ్బంభింపజేసి; వానిన్‌= కీచకుడిని; తల+పట్టి వంచుటయున్‌= తలపట్టి 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 331 
వంచగా; ఏపున్‌= గర్వం; చేవయున్‌= బలమున్నూ; తో(పన్‌= తెలిసేటట్టు; వా(డు= కీచకుడు; అనుమానింపక= వెనుకాడక, 
శంకించక; బెట్టు= గట్టిగా; అదల్సికొని= విడిపించుకొని; కోప+ఆటోపదీప్త్ర+అంగుడు+ఐ= కోపంయొక్క తీవ్రత వలన మండిపడే 
శరీరం కలవాడై. 


తాత్సర్యం: ఇట్లా అంటూనే తటాలున లేచి భీముడు కీచకుడి మనస్సు కలత చెందేటట్లు అట్టహాసం చేసి, తన 
భుజబలంచేత అతడి తలపట్టి వంచగా కీచకుడు బలపరాక్రమాలను కూడగట్టుకొని వెనుకాడకుండా గట్టిగా 
విడిపించుకొని తీవ్రమైన కోపంతో మండిపడుతూ. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: ఇది కీచకుడు ఊహించని పరిస్థితి. తలపట్టి వంచటంలో ఏదో ఘోరం జరగబోతున్నదనే అనుమానం కలిగింది. 
మదనవికారం గాలికి పోయింది. తన భుజ పరాక్రమంతో విజృంభించిన కోపం దాల్చాడు. 


భీమసేనుడు కీచకుని సంహరించుట (సం.4-21-50) 
వ. గంధర్వుం డను తలంపున. 341 


తాత్సర్యం: గంధర్వుడనే ఆలోచనతో. 


చ. పవనతనూజు బాహువులు పాణియుగంబునం బట్టి వీకమై 
నవనిపయిం బడం దిగిచి యంగము జానుల నూందినం గడున్‌ 
జవమున దండ తాడిత భుజంగము భంగి సముత్చితాంగుందై 
యవయవముల్‌ ప్రకోపరభసాతిశయంబున బొంగ నుద్ధతిన్‌. 342 


ప్రతిపదార్థం: పవన తనూజు బాహువులు= వాయు తనయుడైన భీముడియొక్క భుజాలు; పాణియుగంబునన్‌+పట్టి= రెండు 
చేతులతో పట్టుకొని; వీ(కమైన్‌= పరాక్రమంతో; అవనిపయిన్‌= నేలమీద; పడన్‌+తిగిచి= లాగి పడవేసి; అంగము= భీముడి 
శరీరం; జానులన్‌= మోకాళ్ళతో; ఊందినన్‌= అదమగా; కడున్‌+జవమునన్‌= అధికశక్తితో; దండతాడిత= కర్రతో కొట్టబడిన; 
భుజంగముభంగిన్‌= పామువలె; సముల్టిత+అంగు(డు+ఐ= ఎగసిన శరీరం కలవాడై; ఉద్దతిన్‌= గర్వంతో; అవయవముల్‌= 
అవయవాలు; ప్రకోపరభస+అతిశయంబునన్‌+పొంగన్‌= అధికమైన కోపవేగంతో ఉప్పాంగగా; 


తాత్సర్యం: కీచకుడు భీముడి భుజాలను తన చేతులతో పట్టి బలిమితో లాగి నేలమీద పడవేసి అతడి శరీరాన్ని తన 
మోకాళ్ళతో అదుమగా, భీముడు క(ర్రదెబ్బతిన్న పామువలె చప్పున లేచి అధికమైన కోప సంరంభంవలన ఉప్పొంగిన 
సర్వశరీరావయవాలతో విజృంభించి గర్వంతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


నిశేషం: అలం: ఉపమ. మల్లయుద్దంలోని భంగిమలను (పట్టు) మనోనేత్రాలకు చలనచిత్రంవలె గోచరించేటట్టు చేసిన వర్లన 
మిది. భీముడు కీచకుడి తలపట్టి లాగి వంచాడు. అట్లా వంగిన కీచకుడికి భీముడి బాహువులు దగ్గరగా అందుతాయి. అందువలన 
కీచకుడు కూర్చున్న భీముడిని భుజాలు పట్టి బలంగా (త్రోసి నేలమీదకు నెట్టి (క్రింద పడవేసి, నడుముమీద మోకాళ్ళు పెట్టి 
అదిమాడు. ఇది కుస్తీలో మరొక పట్టు. అట్లా అదిమినప్పుడు నడుంమీద కర్రతో కొట్టితే తలతో తోకతో ఒక్కసారి విజృంభించి 
బుసకొట్టి ఎగిరే పామువలె భీముడు ఆ పట్టును అవలీలగా త్రోసి పైకి లేచాడు. భీముడికి కోపం రావాలంటే శత్రువు బలంగా 
అతడిని ఎదుర్కొనాలి. దానినిబట్టి అతడు శత్రువు బలాన్ని ఊహించి ప్రతిక్రియ మొదలుపెట్టుతాడు. ప్రస్తుతం కీచకుడి 


332 శ్రీమదాంధ్ర మహాభారతము 


దెబ్బకు భీముడి ఒడలంతా కోపాతిశయంతో ఉప్పొంగిపోయింది; గర్వం తలయెత్తింది. చర్య (ప్రతిచర్యతోపాటు భావావస్థల 
పరిణామాన్ని కూడా చిత్రించటంతో యుద్దం చైతన్యవంతంగా ఉంటుంది తిక్కన రచనలో. (సంపా.) 


మ. మగుడంగీచకు( బట్ట వా(డును బలోన్మాదంబునన్‌ బాహు గ 
ర్వ గరిష్టుండగు నా హిడింబరిపు( దీవ్రక్రోధు(డై పట్టి బె 
ట్టుగం ద్రోపాడంగ నిద్దజున్‌ భుజబలాటోపంబుమై నొండొరున్‌ 
మిగులం జాలక కొంతసేపు వడి మేమేం బోరి రుగ్రాకృతిన్‌. 343 


ప్రతిపదార్థం: మగుడన్‌= మళ్ళీ; కీచకున్‌+పట్టన్‌= కీచకుడిని పట్టుకోగా; వాండును= కీచకుడుకూడా; బల+ఉన్మాదంబునన్‌= 
పరాక్రమ గర్వంతో; బాహుగర్వగరిష్టుండు+అగు= భుజబలగర్వంతో గొప్పవాడైన; ఆ హిడింబ రిపున్‌= ఆ భీముడిని (హిడింబుడి 
శత్రువును); తీవ్రక్రోధుండు+ఐపట్టి= అధిక కోపంతో పట్టుకొని; బెట్టుగన్‌= మిక్కిలి; త్రోపాడంగన్‌= తోయగా; ఇద్దణున్‌= 
భీమకీచకులు; భుజబల+ఆటోపంబుమైన్‌= భుజాల బలం యొక్క ఆడంబరంతో; ఒండొరున్‌= ఒకరిని ఒకరు; మిగులన్‌+చాలక= 
మించిపోలేక; వడిన్‌= వేగంతో; మేమేన్‌= అనాయాసంగా; ఉ(గ్ర+ఆకృతిన్‌= భయంకరమైన ఆకారాలతో; కొంతసేపు= కొంచెంసేపు; 
పోరిరి= పోరాడారు. 


తాత్సర్యం: భీముడు మరల కీచకుడిని బాహువులతో ఒకపట్టుపట్టాడు. బలోన్మాదంతో కూడిన ఆ కీచకుడు కూడా 
బాహుగర్వంగల వీరుల్లో శ్రేష్టుడైన భీముడిని తీవ్రమైన కోపంతో పట్టి గట్టిగా త్రోసినాడు. ఈ విధంగా వాళ్లు 
భుజబలాధిక్యంలో ఒకరినొకరు మించజాలక భయంకర స్వరూపులై తోపులాడుతూ అనాయాసంగా కొంతసేపు 
పోరాడినారు. 


నిశేషం: మల్లయుద్దంలో వీరులు బాహువులలో పరస్పరం శరీరాలను బిగియబట్టి కలియబడుతూ పరస్పర భుజబలాలను 
ప్రదర్శించటం సర్వసామాన్యం. మేమే - మేమెయి - అనాయాసంగా (సూ.ని.) భుజబలంతో ఇద్దరూ సమానస్థాయిలో ఉన్నారు. 
కాబట్టి పోరు అనాయాసంగానూ, భయంకరంగానూ సాగింది. సమయుద్దం సాగిన ఘట్టమిది. (సంపా.) 


వ. _ అట్టి యెడ. 344 
తాత్పర్యం: ఆ సమయంలో. 
క. తన యగపా టొరు లెజుంగుదు । రని సూతుండు సమయభంగ మగుటకు భీముం 

డును గొంకుచు( జప్పుడు సే । యని గూఢ విమర్దనప్రహారముల. దగన్‌. 345 


ప్రతిపదార్థం: తన+అగపాటు= అక్కడి తన ఉనికి; ఒరులు= ఇతరులు; ఎజుంగుదురు+అని= తెలిసికొంటారని; సూతు( 
డున్‌= కీచకుడూ; సమయ భంగము+అగుటకున్‌= అజ్ఞాతవాసం చెడిపోతుందని; భీముండును; కొంకుచున్‌= జంకుతూ; చప్పుడు 
+చేయని= శబ్దం కాని; గూఢవిమర్దన (ప్రహారములన్‌= రహస్యంగా పాడిచే పిడికిటి పోట్ట దెబ్బలతో; తగన్‌= ఒప్పునట్టుగా. 


తాత్సర్యం: ఆ సమయంలో తాను అటువంటి చోట ఉన్నానని ఇతరులు తెలిసికొంటారేమోనని కీచకుడూ, అజ్ఞాతవాస 
ప్రతిజ్ఞకు భంగం కలుతుందేమోనని భీముడూ లోలోన జంకుతూనే చప్పుడుకాని పిడికిటిపోట్ల దెబ్బలతో ఇద్దరికీ 
తగినట్లు (పోరసాగారు). (తరువాతి వచనంతో అన్వయం). 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 333 
విశేషం: ఇది మలయుదంలో మూడవ పద్దతి. ఇందులో ఇదరూ పిడికిళ్ళ పోట్టతో ద్వంద్వయుద్దం సాగించారు. అయితే ఇదరికీ 
కన్ని ఠా డా యలు Ca ఠా యలు 
కారణాలు వేరైనా భయం ఒకటే ఉంది. ఒకరిది పరువునష్టం కలిగే భయం. మరొకరిది వ్రతభంగభయం. ఇట్లా ఇద్దరికీ ఉపయోగపడిన 
ఒక భయం వర్షించబడింది. 


వ.  మల్లయుద్ద నైపుణ్యంబు మెజియం గడంగి. 346 
తాత్సర్యం: కుస్తీపట్ట పోరులో నేర్పరితనం ప్రదర్శించాలని పూనుకొని. 


సీ, తిగిచిన నడుగులు దెరలక యొండొరు€। గ్రమ్మణిం దిగుచుచు( గడిమి మెజియం 
బొడిచిన వెస బీఖుపోవక యొండొరు । నందంద పొడుచుచు నవని బెట్టి, 
యొత్తిన బెగ్గలం బొందక యొండొరు । బలువిడి నొత్తుచు నలవు మిగిలి, 
యడంగంగం బొదివిన నడిచిపా టించుక । యును లేక వీ(క నొండొరుల నడరి, 


తే... యడంగం బొదువుచు, నలుక యంతంత కగ్గ। లించి యాయముల్‌ నొంచి దోర్లీల నెటిపి 
యుల్లసిల్లిన స్రుక్కకొండొరుల రౌద్ర । వృత్తి నొంచు చొండొరులకు వెక్కసముగ. 347 


ప్రతిపదార్థం: తిగిచినన్‌= ఒకరి నొకరు లాగుకొనగా; అడుగులు తెరలక= పదాలు కదలక; ఒండొరున్‌= ఒకరి నొకరు; కడిమి 
మెజుయన్‌= పరాక్రమం ప్రకాశించగా; (క్రమ్మణన్‌+తిగుచుచున్‌= మళ్ళీ లాగుతూ; పొడిచినన్‌= పిడికిలితో కుమ్మగా; వెసన్‌= 
వేగంగా; బీణు+పోవక= వెనుకంజ వేయకుండా; ఒండొరున్‌= ఒకరినొకరు; అందు+అంద= అనేక చోట్లలో; పొడుచుచున్‌= 
గుద్దులాడుతూ; అవనిన్‌+పెట్టి= నేలమీద పడవేసి; ఒత్తినన్‌= అదిమినప్పటికీ; బెగ్గలంబు= భయంతోడి తత్తరపాటు; ఒందక= 
పొందకుడా; ఒండొరున్‌= ఒకరికొకరు; బలువు+ఇడిన్‌= పరాక్రమంతో; ఒత్తుచున్‌= అదుముతూ; అలవు మిగిలి= కోపం హెచ్చె; 
అడగంగన్‌+పొదివినన్‌= లోబడేటట్టు పట్టుకోగా; అడిచిపాటు= లొంగిపోవటం; ఇంచుకయును లేక= కొంచెం కూడా లేకుండా; 
వీంకన్‌= పరాక్రమంతో ఒండొరులన్‌+అడరి= ఒకరినొకరు అతిశయించి; అడంగన్‌+పొదువుచున్‌= లోబరచుకొనేటట్టు పట్టుకొని; 
అలుక= కోపం; అంతకున్‌+అంతకున్‌= క్రమ([క్రమంగా; అగ్గలించి= అధికమై; అయముల్‌+వొంచి= మర్మస్థానాలు నొప్పించి; 
దోస్‌+లీల, నెజపి= భుజశక్తి ప్రదర్శించి; ఉల్లసిల్లినన్‌= ప్రకాశించగా; (స్రుక్కక= వెనుదీయక; ఒండొరులు+అ= ఒకరి నొకరే; 
రౌద్రవృత్తిన్‌= రౌద్రరసప్రవృత్తులతో; నొంచుచున్‌= బాధిస్తూ; ఒండు+ఒరులకున్‌= ఒకరికొకరికి; వెక్కసముగన్‌= సహింపరానట్టుగా 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


తాత్సర్యం: ఒకరిని ఒకరు లాగగా అడుగులు కదలకుండా గట్టిగా నిలబడుతున్నా నేర్పుమీద పరస్పరం లాగుతూ 
ఉండేవారు; ఒకరిని ఒకరు గడుసుగా పిడికిళ్ళతో పొడిచినా వెనుకాడక పరస్పరం అవే చోట్ల తిరిగి పొడుచుకొంటూ 
ఉండేవారు; ఒకరిని మరొకరు నేలమీద పడవేసి గట్టిగా ఒత్తినా భయపడక ఒకరినొకరు బలప్రయోగంతో ఒత్తుతూ 
ఉండేవారు; కోపం పెరిగి ఒకరి నొకరు లోబడేటట్టు క్రమ్మి పట్టుకొన్నా లొంగుబాటు ఏమాత్రం లేకుండా పౌరుషంతో 
ఒకరినొకరు అణచుకొనటానికి యత్నించేవారు. కోపం అంతకంతకూ పెరుగుతూ ఉండగా విజృంభించి ఆయువు 
పట్టులను బాధించి భుజబలాన్ని ప్రదర్శించి పొంగిపోయేవారు; ఎన్ని విధాలైనా ఒకరి కొకరు తగ్గేవారు కాదు. ఒక్కొక్కరిలో 
ఆయా సమయాలలో కలిగే రౌద్రరస మనః|ప్రవృత్తులచేత ఇరువురూ ఒకరికి మరొకరు అసాధ్యులై పోరేవారు. 


విశేషం: అలం: స్వభావోక్తి, 


334 శ్రీమదాంధ్ర మహాభారతము 
క, కదియుచు6( బాయుచు. బట్టుచు । నదలుచుచుం బడుచు లేచు చడంగుచు వడిగొం 

చొదవెడుకినుకం గడు బె। ట్టిదముగం బెనంగిరి చలంబు డింపక కడిమిన్‌. 348 
ప్రతిపదార్థం: కదియుచున్‌= సమీపిస్తూ; పాయుచున్‌= తొలగుతూ; పట్టుచున్‌= పట్టుకొంటూ; అదలుచుచున్‌= అదిలించుకొంటూ; 
పడుచున్‌+లేచుచున్‌= పడుతూ లేస్తూ; అడంగుచున్‌= లోబడుతూ; వడి+కొంచున్‌= వేగాన్ని చూపుతూ; ఒదవెడు కినుకన్‌= 
కలిగే కోపంతో; కడుబెట్టిదముగన్‌= మిక్కిలి భయంకరముగా; కడిమిన్‌= బలంతో; చలంబు డింపక= పట్టుదల వదలకుండా; 
సపెనణగిరి= పోరాడారు. 
తాత్సర్యం: దగ్గరికి వస్తూ, దూరం పోతూ, పట్టుతూ, వదలుతూ, భయపెట్టుతూ, అదలిస్తూ, పడుతూ, లేస్తూ, తగ్గుతూ, 

a యు యు Us 

వేగంగా విజృంభిస్తూ, పెరిగే కోపంతో పట్టుదలలు వీడకుండా పరా(క్రమంతో మిక్కిలి భయంకరంగా పోరాడారు. 
విశేషం: అలం: స్వభావోక్తి. తెలుగు పదాల పోహళింపుతో కుస్తీపట్ట మెలకువలన్నిటినీ దేశీయంగా వర్లించాడు తిక్కన. శబ్దాల 


సహాయంతో పిడిగుద్దుల సవ్వడిని మన చెవులకు వినిపించేటట్టు చేశాడు. పద్యం చదివే తీరులో చదివితే మల్లయుద్దంవలెనే 
ఉంటుంది. 


ఆ. ఇవ్విధమున నేచి యిరువురు( బెద్దయు.। బ్రొద్దు పోర వాయుపుత్రు బలము 
దోడుతోడంబెరుంగందొడంగె నాకీచకా । ధమునిలావు పిదప. దజుంగంజొచ్చె. 349 


ప్రతిపదార్థం: ఈ+విధమునన్‌= ఈ రకంగా; ఏచి= విజృంభించి; ఇరువురున్‌= భీమకీచకులు; పెద్దయున్‌+*ప్రొద్దు= చాలాసేపు; 
పోరన్‌= యుద్దం చేయగా; వాయుపుత్రుబలము= భీముడిశక్తి; తోడుతోడన్‌= అంతకంతకు; పెరు(గన్‌+తొడలాౌన్‌= అధికం 
కాసాగింది; ఆ కీచక+అధముని లావు= ఆ నీచుడైన కీచకుడి శక్తి; పిదపన్‌= పిమ్మట; తరు(గన్‌+చొచ్చెన్‌= తగ్గిపోసాగింది. 


తాత్సర్యం: ఈ విధంగా పరాక్రమంతో ఒకరితో నొకరు చాలాసేపు పోరాడగా భీముడి భుజశక్తి క్రమంగా పెరుగసాగింది. 
ఆ నీచుడైన కీచకుడి శక్తి క్రమంగా తగ్గసాగింది. 


ఉ. దానినెటింగి యెంతయు నుదగ్రత నా బకవైరి గ్రక్కునన్‌ 
వాని నడంగంబట్టి పడవైచి మహోగ్రత నాక్రమించెం బం 
చానన మేణముం బొదువున, ట్లత( డూర్జితశక్తి నుద్దటుం 
డై నెగసెన్‌ సమీరసుతు నల్మకు( బ్రాం కిడినట్లు వీంకతోన్‌. 350 


ప్రతిపదార్థం: దానిన్‌+ఎణింగి= అది తెలిసికొని; ఎంతయున్‌= ఎంతో; ఉద(గ్రతన్‌= కోపంతో; ఆ బకవైరి= ఆ (బకాసురుడి 
శత్రువు) భీముడు; గ్రక్కునన్‌= వెంటనే; వానిన్‌= కీచకుడిని; అడంగన్‌+పట్టి= అణిగేటట్టు పట్టుకొని; పడన్‌+వైచి= పడద్రోచి; 
మహా+ఉ(గ్రతన్‌= మిక్కిలి పరాక్రమంతో; పంచాననము= సింహం; ఏణమున్‌= జింకను; పొదువు+అట్టు= పట్టుకొన్నట్టు; 
ఆ(క్రమించెన్‌= పట్టుకొన్నాడు; అట్టు= ఆవిధంగా; సమీరసుతు= భీముని యొక్క; అల్కకున్‌= కోపానికి; వీకతోన్‌= పరాక్రమంతో; 
ప్రా(కు+ఇడినట్టు= ప్రాకటానికి ఆధారాన్ని అందించినట్టు; అతండు= కీచకుడు; ఊర్జితశక్తిన్‌= మిక్కిలిబలంతో; 
ఉద్భటు(డు+ఐ= పరా(క్రమవంతుడై; ఎగసెన్‌= పైకి ఎగిరాడు. 


తాత్సర్యం: కీచకుడు బలహీనపడటం తెలిసికొని భీముడు సింహం జింకమీద పడి వెంటనే దానిని నేలమీద పడవేసి 
భయంకరంగా దానిని మొత్తం ఎట్లా ఆక్రమిస్తుందో అట్లా పరాక్రమంతో పొదివి పట్టాడు. భీముడి కోపలతకు ప్రాకు 
పెట్టినట్టుగా కీచకుడు తన శక్తినంతా పెంచి పరాక్రమాన్ని ప్రదర్శించి పెనగి పైకి లేచాడు. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 335 
నిశేషం: అలం: ఉపమ. బలాబలాలను సూచించేవి సింహం జింకల ఉపమానాలు. కీచకుడు పట్టుతప్పించుకొని పైకి లేవటం 
భీముడి కోపానికి ఆధార స్తంభాన్ని నిలిపినట్రైనది. కోపాన్ని లతగా రూపించి ధ్వనిమయం చేశాడు తిక్కన. 


క. నెగయునెడ నగ్గమైనను । బిగియారుచు( బిజుదుసనినం బిడికిటం గొటిసం 

దిగడు బెడిదముగ. బొడిచెం । బగతుండు గను మిడిసి నేలంబడి తన్నికొనన్‌. 351 
ప్రతిపదార్థం: నెగయు+ఎడన్‌= పైకిలేచేటప్పుడు; అగ్గమైనను= లోబడినప్పటికీ; బిగి+ఆరుచున్‌= బిగువు కలవాడై; 
పిటు(దు+చనినన్‌= వెనుకకు పోగా; పగతుండు= శత్రువైన కీచకుడు; కనుమిడిసి= కను(గ్రుడ్డు బయటకివచ్చి; నేలన్‌+పడి= 
నేలమీదపడి; తన్నికొనన్‌= తన్నుకొనేటట్టు; పిడికిటన్‌= పిడికిలితో; కొణసంది= ఆయువు పట్టును; కడుబెడిదముగన్‌= మిక్కిలి 
కఠినంగా; పొడిచెన్‌= పొడిచాడు. 
తాత్పర్యం: కీచకుడు పైకెగసినప్పుడు లోబడినా కూడా, ఆ లోపల బిగువుగలవాడై వెనకకుబోయి తప్పించుకొనచూచినా 
భీముడు మిక్కిలి కోపంతో పిడికిలి పట్టి అతడి ఆయువుపట్టులో దారుణంగా పొడిచాడు. అంతటితో కీచకుడు 
కనుగ్రుడ్డు బయటికి వచ్చి నేలమీదపడి తన్నుకొన్నాడు. 


ఆ. పల్లవ ప్రసూన ఫలభరితంబగు । మ్రాను గూలంద్రోచు మత్తగజము 

పోలె వివిధ రత్నభూషణభూషెతుం । డైన సూతుం గూల్చె ననిలసుతుండు. 352 
ప్రతిపదార్థం: పల్లవ ప్రసూన ఫలభరితంబు+అగు= చిగుళ్ళు, పూలు, పండ్లతో నిండినదైన; (మ్రాను= చెట్టు; కూలన్‌+(త్రోచు= 
కూల(త్రోసే; మత్తగజము పోలెన్‌= మదించిన ఏనుగువలె; వివిధ రత్న, భూషణ భూషితుండు+ఐన= అనేక రత్నాభరణాలతో 
అలంకరించబడిన వాడైన; సూతున్‌= కీచకుడిని; అనిలసుతుండు= భీముడు; కూల్చెన్‌= పడగొట్టాడు. 
తాత్సర్యం: పల్లవపుష్పఫల భరితమైన వృక్షాన్ని అవలీలగా మదపుటేనుగు కూల ద్రోసినట్లుగా, వివిధ రత్నాలంకార 
శోభితుడైన కీచకుడిని భీముడు పడగొట్టాడు (చంపాడు). 
విశేషం: అలం: ఉపమ, ఉపమేయాలు- అనిలసుతుడు, వివిధ రత్న భూషణభూషితుడు అయిన సూతుడు; ఉపమానాలు-మత్తగజం, 
పల్లవ (ప్రసూన ఫలభరితమైన (మ్రాను, సమానధర్మం కూలద్రోయటం, కూలిపోయిన చెట్లకు పల్లవాదులు ఎట్టా శోభనీయవో 
పడిపోయిన (చనిపోయిన) కీచకుడికి ఆభరణాలు అలంకారాలు కావు. అయినా అతడు పడినా లేదా చచ్చినా వివిధ 
ఆభరణధారణశీలుడే. అనిలసుతుడు చెట్టును కూల్చినట్టు చెప్పటం జొచిత్యం. కీచకు డంటే వెదురుబొంగు వంటివాడు. అనే 
అర్థం కూడా భావనారమణీయం. (సంపా.) 
చ. వికృతపు( జావు సంప మది వేడుక పుట్టిన గిట్టిపట్టిమ 

స్తకమును బీన దీర్హభుజశాఖలు( బాదయుగంబు మేనిలో 

నికి జొర నుగ్గుగాం దుటిమి నించిన గ్రంతలతిత్తియైన కీ 

చకు ధరణీస్థలిం జదిపి చక్కని ముద్దగం జేసెం దుష్టుం డై. 353 
ప్రతిపదార్థం: వికృతము+చావు= ఏవగింపు కలిగించే చావు; చంపన్‌= చంపటానికి; మదిన్‌ వేడుక పుట్టినన్‌= మనసులో కోరిక 


కలుగగా; కిట్టి= దగ్గరకు వెళ్ళి; పట్టి= పట్టుకొని; మస్తకమును= తలను; పీనదీర్హభుజశాఖలు= బలిసిన పొడవైన కొమ్మలవలె 
ఉండే చేతులును; పాదయుగంబు= రెండు పాదాలను; మేనిలోనికిన్‌+చారంగాన్‌= శరీరం లోపలికి చొచ్చుకొని పోయేటట్టు; 


336 శ్రీమదాంధ్ర మహాభారతము 

నుగ్గుగాన్‌+తుణిమి= చూర్లంగా చేసి తురిమి; నించినన్‌= నింపగా; (క్రంతల తిత్తి+ఐన= రంధ్రాలు ఉండే సంచిగా; కీచకున్‌= 
కీచకుడిని; ధరణీస్థలిన్‌= నేలమీద; చదిపి= నలిపి; తుష్ట్రండు+ఐ= సంతోషించినవాడై; చక్కని ముద్దగన్‌= గుండ్రటి ముద్దగా; 
చేసెన్‌= చేశాడు. 


తాత్సర్యం: కీచకుడిని వికారంగా చంపాలని కోరికపుట్టి భీముడు అతడిని సమీపించి అతడి కళేబరాన్ని పట్టుకొని, 
తల, చేతులు, పాదాలు మొండెంలోకి జొచ్చుకొనేటట్టు దూర్చి, చిల్లులుపడిన నిండు సంచీవలెఉన్న శవాన్ని నేలమీద 
పడవేసి నలిపి, మనసు(లోని కసి) తీర గుండ్రని మాంసపు ముద్దగా చేశాడు. 


విశేషం: 1. పరసతీగతమైన మన్మథ వికారాలకు నెలవైన అతడికి వికారపు చావు సముచితమైన ఫలమని భీముడు భావించాడు. 
కీచకుడి శరీరాన్ని ఒక మాంసపు ముద్దగా మార్చదలచాడు. తలనూ, చేతులనూ, కాళ్ళనూ విరిచి మొండెంలో (గ్రుచ్చి సందుల 
తిత్తిగా మార్చాడు. దానిని భూమి మీద పెట్టి మర్దించి ముద్దగా చేశాడు. ఇది అసామాన్యమైన సంహారం. గంధర్వులెవ్వరో 
దివ్యశక్తులతో చేసినట్టు జనులు భావిస్తారు. భీముడి (ప్రహారపు గుర్తులు దేహంమీద కనపడవు. చూచేవాళ్ళకు అసహ్యంగా ఉండి 
భయం వేస్తుంది. జుగుప్పు కలుగుతుంది. ఆ వికారపు మృత్యువును కల్పించటంలో భీముడి (ప్రతీకార వాంఛ. కసి, కోపం కూడా 
తోడ్పడ్డాయి. పైపెచ్చు ఎంత వికారంగా చంపితే (ద్రౌపది అంత వినోదంగా హర్షిస్తుందనే గూఢవాంఛ కూడా హేతువు కావచ్చును. 
ఏమైనా, వీరకృత్యం అద్భుతంగా ముగిసింది. రౌద్రకర్మ బీభత్సాన్ని సృష్టించింది. భీమ యత్నం ఫలించింది. భీముడి (ప్రకృతి, 
కీచకుడి వికృతి, (ద్రౌపది సుకృతి చూచినవారు భీముడివలెనే తృప్తులౌతారు. 2. 'తుష్టుండై' అనే పదం సరళాదేశంతో 'దుష్ట్రడై' 
అని వినబడుతుంది. తిక్కన కావాలనే అట్లా చివర వాడడని చాలామంది పేర్కొంటారు. 'దుష్టుండై అనే పాఠాంతరం కూడా 
ఉన్నది. కాని, దాని నెవ్వరూ పరిగణించరు. 'తుష్టు(డై' అన్నది వాచ్యం. 'దుష్టుడై' అనేది ధ్వని. భీముడు అట్లా చంపి ఆనందించాడు. 
అది దౌష్ట్రం అని భావించేటట్టు ఉన్నది. అట్లా భావించటానికి పరితల మనసులలో కీచకుడి పట్ల కొంత సానుభూతి ఏర్పడాలి. 
తిక్కన అటువంటి సానుభూతిని కలిగించాడు. అయినా భీముడిలో అందరూ సహానుభూతిని పొందుతారు. ఈ రసచర్చను 
భీమ నాయకత్వ నిర్ణయంలో [ద్రౌపదిచేత చేయించి తిక్కన వ్యాఖ్యానించాడు. (సంపా.) 


క. తన కడిమికలిమి నచ్చియు | మనమున. దల. కడర సూతు మరణంబు గనుం 

గొనుటకు( దల్లడపడు ప్రియ । వనిత కతని చావు సెప్పి వడి. దన్మాత్రన్‌. 354 
ప్రతిపదార్థం: తన కడిమి కలిమి= తన బలాధిక్యం; నచ్చియున్‌= నమ్మికూడా; మనమునన్‌= మనస్సులో; తల(కు= భయం; 
అడరన్‌= అతిశయించగా; సూతుమరణంబు= కీచకుడి చావు; కనుగొనుటకున్‌= చూడటానికి; తల్లడపడు= చలించే; తన 
(ప్రియవనితకున్‌= తన ప్రియురాలైన (ద్రౌపదికి; అతని చావు+చెప్పి= అతడి మరణంగూర్చి చెప్పి; వడిన్‌= వేగంగా; తత్‌+మా(త్రన్‌= 
ఆక్షణంలోనే. 


తాత్సర్యం: భీముడి బలంమీద నమ్మకం కలిగినప్పటికీ, కీచకుడిని చంపగలడో, లేడో అనే భయంతో కీచకుడి చావు 
చూడటం ఎప్పుడా? అని తొందరపడుతున్న ద్రౌపదికి కీచకుడు చచ్చాడని చెప్పి వెంటనే. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: తాము చేసిన ఘనకార్యం ఆత్మీయులు చూస్తే సంతోషం. అందుకే భీముడు (ద్రౌపదిని పిలిచి చూపించాలనుకొన్నాడు. 


చ. అనలము గూఢ యత్నమున నయ్యెడకుం గొనివచ్చి దాని జ 
య్యన వెలుగొందజేయుటయు నచ్చెరువున్‌ భయముం బ్రియంబునున్‌ 
బెనంగొనంగాం గనుంగొనియె భీతమృగేక్షణ భీము డాయయగాC 
జని కడు నక్కజంబయిన చందమునం బడియున్న పీనుంగున్‌. 355 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 337 
ప్రతిపదార్థం: అనలము= నిప్పు; గూఢ యత్నమునన్‌= రహస్యమైన ప్రయత్నంతో; ఆ+ఎడకున్‌= అక్కడకు; కొనివచ్చి= తీసికొని 
వచ్చి; దానిన్‌+చయ్యనన్‌= దానిని వెంటనే; వెలుగొందన్‌+చేయుటయున్‌= వెలిగించగా; అచ్చెరువున్‌= ఆశ్చర్యం; భయమున్‌= 
భయమున్నూ; ప్రియంబునున్‌= పీతియున్నూ; పెనంగొనంగాన్‌= ముప్పిరిగొనగా; భీతమృగ+-ఈక్షణ= భయపడిన లేడి కన్నులవంటి 
కన్నులుగల (ద్రౌపది; భీమున్‌= భీముడిని; డాయంగాన్‌= సమీపించగా; చని= వెళ్ళి; కడున్‌+అక్కజంబు+అయిన= మిక్కిలి వింత 
అయిన; చందమునన్‌= పద్దతిలో; పడి+ఉన్న= పడిఉన్న; పీనుంగున్‌= శవాన్ని; కనుంగొనియెన్‌= చూచింది. 


తాత్పర్యం: రహస్యంగా భీముడు నిప్పును తీసికొని వచ్చి వెలిగించగా (ద్రౌపది భయసంభ్రమాశ్చర్య ప్రియములు 
'పెనగొనగా విచిత్రంగా పడిఉన్న శవాన్ని చూచింది. 


విశేషం: భీతమృగేక్షణ - సార్థకమైన విశేషణం. మృతి చెందిన కీచకుడి శవాన్ని చూడటానికి ఆసక్తి భయం, ఆనందం అనే 
మూడు భావాల లక్షణం ఆ విశేషణంలో వ్యంగ్యం. ఆమెకు కీచకుడు చనిపోయాడన్న వార్త ఆశ్చర్యాన్ని కలిగించింది. అతడి 
పీనుగును చూడవలసివచ్చినందుకు భయం కలిగింది. శత్రుపీడ వదిలిందన్న వాస్తవం తెలిసినందుకు ప్రియభావం ఆమె 
చూపులలో పెనగొన్నది. (సంపా.) 


ఉ.  చూచుచుంజేరి వ్రేల్మిడుచుచుం దలయూంచి విలక్షచిత్తయై 

యా చపలాక్షి ముక్కుపయి నంగుళముం గదియించి 'దీనికై 

కీచక! యింత సేసితి, సుఖిత్వము6 బొందుదుగాక! యింక న 

ట్లేచిన నిట్లు గా కుడుగునే” యనుచున్‌ వెజింగందుచుండ(గన్‌. 356 
ప్రతిపదార్థం: ఆ చపల+అక్షి= (ద్రౌపది; చూచుచున్‌= చూస్తూ; చేరి= దగ్గరగా వచ్చి; వ్రేల్‌+మిడుచుచున్‌= వ్రేళ్ళు విరుస్తూ; 
తల+ఊంచి= తలూపి; విలక్షచిత్త+ఐ= అబ్బురపడిన మనస్సుతో; ముక్కుపయిన్‌= ముక్కుమీద; అంగుళమున్‌= (వ్రేలు; కదియించి= 
వేసికొని; కీచక!= ఓ కీచకా!; దీనికై= ఇందు కొరకై; ఇంత+చేసితి(వి)= ఇంత చేశావు; సుఖిత్వము= శాంతిని; పొందుదుగాక!= 
పొందుతావుగాక!; ఇంకన్‌= ఇంకా; అట్టు+విబ్బభిస్తే; ఇట్టు= ఇట్లా; కాక= కాకుండా; ఉడుగునే?= మానుతుందా?; అనుచున్‌= 
అని అంటూ; వెజంగు+అందుచుండంగన్‌= ఆశ్చర్యపడుతూ ఉండగా. 
తాత్పర్యం: చూస్తూ దగ్గరకు వెళ్ళి మెటికలు విరుస్తూ తల ఊపి, ఆశ్చర్యపడిన మనస్సుతో ద్రౌపది ముక్కుమీద వేలు 
వేసికొని ఇట్టా అన్నది- 'కీవకా! దీనికొరకేనా ఇంత చేశావు? ఇకనైనా శాంతంగా ఉండుము. అట్లా విజృంభిస్తే, (నన్ను 
బాధిస్తే) నీకు ఇట్లా జరుగకపోదు' అని అంటూ ఆశ్చర్యపడుతూ ఉండగా. 


విశేషం: (స్త్రీలు మెటికలు విరవటం (గ్రామీణ వాతావరణంలో సహజం. 'విలక్ష చిత్తయె' అనే పాఠానికి 'విదగ్డ చిత్తయె' “విషణ్ణ 
చిత్తయె' అనే పాఠాంతరాలు ఉన్నాయి. ఆ రెండింటికంటె ప్రస్తుతపాఠమే ప్రకరణోచితం. 


క. “పూనిక నెటిపితి సతి యవ । మానము. బరితాపభరము మాన్చితి నిపు డి 
ట్లే నని మదింబొంగెడు పన । మానసుతుం డిట్టులనియె మానినితోడన్‌. 357 


ప్రతిపదార్థం: పూనిక= నిశ్చయించిన ప్రయత్నం; నెజపితిన్‌= నెరవేర్చాను; సతి+అవమానమున్‌= భార్యయొక్క అవమానాన్ని; 
పరితాపభరమున్‌= దుఃఖభారాన్ని; ఇపుడు+ఇట్టు+ఏను= ఇప్పుడు ఈ విధంగా నేను; మాన్పితిన్‌+అని= పోగొట్టానని; మదిన్‌= 


338 శ్రీమదాంధ్ర మహాభారతము 


మనస్సులో; పొంగెడు= సంతోషించే; పవమానసుతుండు= వాయుసుతుడైన భీముడు; మానినితోడన్‌= (ద్రౌపదితో; 
ఇట్టులు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: 'నేను అనుకొన్న పని నెరవేర్సాను. భార్య అవమానాన్నీ, దుఃఖభారాన్నీ పోగొట్టాను' అనుకొంటూ మనస్సులో 
ఉప్పొంగే భీముడు ద్రౌపదితో ఇట్టా అన్నాడు. 


విశేషం: ఇక్కడ (ద్రౌపదికి మానిని-అనే మాట వాడటం అద్భుతం. ఆమె అభిమానధనురాలు. భారతం మొత్తం కథ ఆమె 
అభిమానానికి దెబ్బ తగలటంతో నడుస్తుంది. మొదట వస్త్రాపహరణం, ఆ తర్వాత ఆమెకు జరిగిన అనేకావమానాలు అభిమాన 
ధనురాలి మనస్సును గాయపరిచాయి. అందుకే ఇక్కడ తిక్కన్న మానిని” అని సాభిప్రాయంగా వాడాడు. 


శా.  'చింతాశల్యము వాసెనే? భుజబలోత్సేకంబు నీ కెక్కెనే? 
శాంతిం బొందెనె రోషపావకు(డు? దుశ్చారిత్రునిం జూచితే? 
సంతోషించితె? యిట్లు గాక, బ్రదుకన్‌ శక్యంబె? దుర్వృత్తి నీ 
చెంతం జేరినయట్టివీరులకు నాచేతం బయోజాననా!' 358 


ప్రతిపదార్థం: పయోజ+అననా!= పద్మంవంటి ముఖంగల ఓ ద్రౌపదీ!; చింతాశల్యము= దుఃఖము అనే ముల్లు; పాసెనే?= 
తొలగిపోయిందా?; భుజబల+ఉత్సేకంబు= (నా) బాహుబలంయొక్క ఆధిక్యం; నీకున్‌+ఎక్కెనే?= నీ మనసు కెక్కిందా? 
(నచ్చిందా?); రోషపావకు(డు= రోషమనే అగ్ని; శాంతిన్‌+పొందెనె?= శాంతించాడా?; దుస్‌+చారి(త్రునిన్‌= చెడు నడవడిగల 
కీచకుడిని; చూచితే?= చూచావా?; సంతోషించితె?= సంతోషించావా?; ఇట్టు+కాక= ఈ విధంగా కాకుండా; దుర్వృత్తిన్‌= 
చెడుప్రవర్తనతో; నీచెంతన్‌+చేరిన+అట్టి= నీదగ్గరకు చేరినటువంటి; వీరులకున్‌= యోధులకు; నాచేతన్‌= నా చేతిలో; (బ్రదుకన్‌ 
శక్యంబె!= (బ్రతకటం సాధ్యమా? 


తాత్సర్యం: 'ఓ పద్మముఖీ! గుండెలో ములికి వంటి నీ దుఃఖం తీరిందా? నా బలోద్రేకం నీ మనసు మెచ్చిందా? నీ 
కోపాగ్ని శాంతించిందా? దుష్టుడైన కీచకుడి భంగపాటు చూచావుకదా? సంతోషం కలిగిందా? దుర్చుద్దితో నీ పొందుకొరే 
వీరులకు నా చేతిలో చావు తప్పదు. అది అంతే! 


నిశేషం: తిక్కన దృశ్యశవ్య - ఉభయకావ్యశిల్ప (ప్రొఢిని ప్రదర్శించే పద్య మిది. తిక్కన నర్తనశాలలో “విక్రమ ధురంధరతన్‌ 
ప్రవేశించే భీముడిని “ద్రౌైపదీరఠమణు'డని పేర్కొన్నాడు. [ద్రౌపదిని రమింపచేసేవాడు (సంతోష పెట్టేవాడు) అనేది భీముడికి బిరుదంగా 
ఇచ్చాడు. కీచకుడిని సంహరించే సంరంభమంతా రమణి మనసును రంజింపజేయటానికే అని తాత్పర్యం. దానిని ఈ పద్యం 
రమణీయంగా (పదర్శిస్తున్నది. భీముడు ద్రౌపదిని ఐదు ప్రశ్నలు అడుగుతున్నాడు. అవి నాటకంలోని “పంచావస్స లకు” 
సంబంధించినవి. కీచకుడు కామభావోద్దతుడై తనకు మానభంగం చేస్తాడేమోననే చింత (ద్రౌపది హృదయంలో గుచ్చుకొన్న 
బాణపు ముక్కవలె బాధపెట్టుతూ ఉండేది. దానికి అతడి మరణమే మందని (ద్రౌపది నిశ్చయం. ఇప్పు డామెకు ఆ బాధ 
తొలగిపోయిందా? అని మొదటి (ప్రశ్న. సమస్యకు బీజం వంటి అంశం ఆరంభమై ఫలించిందికదా? అని ఆ ప్రశ్న పరమార్థం. ఆ 
బీజం ఫలించాలంటే తీవ్ర ప్రయత్నం కావాలి. అది భీముడు (ప్రదర్శించిన 'భుజబలోత్సేకం” నిర్వహించింది. అది ఆమె మనసు 
మెచ్చేటట్టు సాగిందా? అని అడిగాడు. ప్రయత్నావస్థ ప్రశంసాపాత్రంగా సాగిందని ధ్వని. కీచకుడు చేసిన అవమానానికి తగిన 
ప్రతీకారం తీసికొనాలని [ద్రౌపది పగ, అది అగ్నివలె ఆమె హృదయాన్ని దహిస్తూ ఉండేది. అది ప్రాప్యాశ (ఫలం సిద్దిస్తుందో లేదో 
అనే తీవ్ర సంశయంతో కూడిన అనిశ్చిత స్థితి) వంటిది. అది చల్లారిందా అని అడిగాడు. ఆ దుర్గార్లుడి స్థితి చూచావా? అన్న 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 339 
ప్రశ్న 'నియతాప్తి'ని (కార్యావరోధాలైన అపాయాలన్నీ తీరి కోరిక సిద్ధించే దృఢనిశ్చయం) సూచిస్తున్నది. కీచక మరణం నియతాపికి 
నిండు ఫలం. చివరకు 'సంతోషించితె! అని అడిగాడు. (ద్రౌపదీ రమణుడి వీరకార్యానికి ఫలం (ప్రియురాలి హృదయ(ప్రమోదం. 
భీముడి దృష్టిలో (ద్రౌపది సంతోషమే కార్యఫలం. ఇవి (ద్రౌపది నడుగుతున్న (ప్రశ్నలే అయినా తిక్కన కీచకవధ ఘట్టాన్ని ఒక 
నాటకంగా నిర్వహించిన శిల్పప్రౌఢిని పఠితకు జ్ఞాపకం చేస్తూ, నాటకంలోని పంచసంధులలోనిని అర్హప్రకృతులవలన కలిగే పంచ 
విధావస్థలు సముదాత్తంగా పఠితల మనస్సులకు ఆహ్లాదం కలిగించేటట్టుగా నిర్వహించబడ్డాయని తెలిసికొన్నారా? అని అడుగుతున్న 
ప్రశ్నల వలె కనబడుతున్నాయి. ఆ ప్రశ్న లడుగుతున్నది కార్యనిర్వాహకుడైన నాయకుడు. (ద్రౌపది సహృదయస్థానీయురాలుగా 
నిలిచింది. అందువలన ప్రశ్నలు కథాపరంగా, రసపరంగా కూడా ఉభయతారకంగా ఉన్నాయి.(ఈ అంశానికి సమాధానంగా 
(ద్రౌపది నాయికవలె, సహృదయస్థానీయ వలె 360వ పద్యం చెప్పటం గమనించదగింది.) ఈ పద్యంలోని చివరి వాక్యం 
ద్రౌపదీరమణుడే అనగలడు. భార్యమీద ఈగవాలితే ఓర్చుకొనలేని ప్రణయ(ప్రతాపమూర్తి భీముడు. ఆ మాటలు అంటున్నప్పుడు 
భీముడు “ద్రౌపదీ రమణుడే' కాదు 'సింహబలమర్హనుడుగా (359 పద్యం) కూడా (ద్రౌపదికి తోచాడట! ఈ రెండూ తిక్కన 
భీమనాయకుడి కిచ్చిన సార్థకమైన బిరుదాలు. కీచకవధ ఘట్టంలోని నాటకీయ లక్షణాలను ధ్వనిమయం చేసే పంచప్రశ్నోపనిషత్తు 
వంటి దీ పద్యం ! (సంపా.) 


క అనిన విని సింహబల మ ।ర్టను నవలోకించి ద్రుపదరాజతనయ యి 
ట్లను( దన మనమున నిండా । రిన సమ్మోదంబు వెలివిరిసి బరయంగన్‌. 359 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అనగా విని; ద్రుపదరాజ తనయ= (ద్రౌపది; సింహబలమర్దనున్‌= కీచకుడిని చంపిన భీముడిని; 
అవలోకించి= చూచి; తన మనమునన్‌= తన మనస్సులో; నిండారిన= నిండిన; సమ్మోదంబు= సంతోషం; వెలివిరిసి= వెల్లి విరిసి; 
బెరయంగన్‌= వ్యాపించగా; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నది. 


తాత్పర్యం: అతడి మాటలు విని కీచకుడిని మర్దించిన భీముడిని చూస్తూ ద్రౌపది మనస్సు సంతోషంతో వెల్లివిరియగా 
ఇట్లా అన్నది. 


విశేషం: 'సింహబలమర్హనుడు” అనేది ఇప్పటినుండి భీముడికి సరిపోతుంది. సింహబలుడి వింత చావు మర్దనపరా(క్రమానికి 
మహనీయమైన సాక్షి. అంతకు ముందు 'బకమర్దనుడు”. ఇప్పుడే కీచకుడిని చంపాడు. తగిన పదప్రయోగం చేశాడు తిక్కన. 


సీ, కొలువులోపల నిన్నకోప మట్లెత్తిన(। దలంకక నిలిచిన ధైర్యమహిమ, 
నే డిందు జనుదెంచి నిర్వికారత. బ్రజ । కన్నులు గప్పిన గౌరవంబు, 
మనవారిలోన నొక్కని నైన బిల్వ కు । తృాహంబు సేసిన సాహసంబు, 
లోకదుర్ద్ణయు. డగు నీ కీచకునిని వ్రే। ల్మిడి రూపుమాపిన కడిమిసొంపు 


తే. సూడం దలపోయ. మెచ్చ, సంస్తుతి యొనర్వ। నా తలంబె? నీ యుత్తమనాయకత్వ 
మెలిగి నిను. గొనియాడ నే నెంతదాన? । మహిత విస్మయానంద నిర్మగ్న నైతి 360 
ప్రతిపదార్థం: నిన్న= (క్రిందటి రోజున; కొలువులోపలన్‌= సభలో; కోపము= కోపం; అట్టు+ఎత్తినన్‌= ఆవిధంగా కలిగినా 


(అంతప్రళయంగా పొంగివచ్చినా); తల(కక= చలించకుండా; నిలిచిన= నిలబడిన; ధైర్యమహిమ= ధీరగుణం యొక్క ఆధిక్యం; 
నేడు= ఈరోజు; ఇందున్‌+చనుదెంచి= ఇక్కడికి వచ్చి; నిర్వికారతన్‌= ఏ విధమైన కలతపాటు లేకుండా; ప్రజ కన్నులు కప్పిన= 


340 శ్రీమదాంధ్ర మహాభారతము 

జనుల కళ్ళను గుడ్డతో కట్టినట్టుగా ఎవ్వరికీ తెలియకుండా కార్యం నిర్వహించిన; గారవంబు= కార్యభారం, గొప్పతనం; 
మనవారిలోనన్‌= పాండవులలో; ఒక్కనిన్‌+ఐనన్‌= ఒక్కరిని కూడా; పిల్వక= పిలవకుండా; ఉత్సాహంబు+చేసిన= పరాక్రమించిన; 
సాహసంబు= అసాధ్యమైన కార్యాలను సాధించే తెంపు; లోకదుర్ణయు(డు+అగు= లోకులకు జయించశక్యంకానివాడు అగు; 
కీచకునిన్‌= కీచకుడిని; గ్రేల్మిడిన్‌= చిటికెలో; రూపుమాపిన= (రూపం గుర్తించలేనంతగా వింతగా); చంపిన; కడిమి సొంపు= 
పరా(క్రమ వైభవం; చూడన్‌= చూడటానికి, తలపోయన్‌= తలపోయటానికి; మెచ్చన్‌= మెచ్చటానికి; సంస్తుతి+ఒనర్పన్‌= పొగడటానికి; 
నా తలంబె?= నాకు శక్యమా?; నీ ఉత్తమనాయకత్వము= నీ (శ్రేష్టమైన నాయకత్వాన్ని (ధీరోదాత్త నాయక స్వభావాన్ని); ఎటింగి= 
తెలిసికొని; నినున్‌+కొనియాడన్‌= నిన్ను పొగడటానికి, ఏను+ఎంతదానన్‌?= నే నెంతదానిని?; మహిత= గొప్పదైన; విస్మయ+ఆనంద 
నిర్మగ్నన్‌+ఐతిన్‌= ఆశ్చర్యంతోకూడిన, ఆనందంలో మునిగిపోయిన దాని నైనాను. 


తాత్సర్యం: 'నిన్న విరటుడి కొలువులో అంత ప్రళయంగా కోపోద్రేకం కలిగినా కలతపడకుండా నిగ్రహించుకొని 
నిలిచిన నీ ధీర స్వభావ మహిమ చూడ నా తరమా? (అపూర్వమని భావం.) ఈరోజు నర్తనశాలకు ప్రజల కన్నులు 
కప్పి (ఎవ్వరికీ తెలియకుండా) ఎటువంటి సంకోచం లేకుండా వచ్చిన నీ కార్యభార నిర్వహణ సామర్థ్యం (గొప్పతనం) 
తలపోయ నా తరమా? మనవారైన పాండవులలో ఒక్కరిని కూడా సహాయానికి పిలవకుండా ఒంటరిగా అపూర్వ 
కార్యసాధన కొరకు ఉత్సాహాన్ని ప్రకటించి చేసిన నీ సాహసం మెచ్చుకొనటం నా తరమా? లోకంలో ఎవ్వరికీ సాధ్యుడు 
కాని కీచకుడిని క్షణంలో రూపం గుర్తుపట్టలేనంత ఘోరంగా చంపిన నీ పరాక్రమ విలాసం కీర్తించటం నా తరమా? 
నీ ఉత్తమనాయకత్వలక్షణాల నన్నింటిని తెలిసికొని కీర్తించటానికి నేనెంతదానిని? అమితమైన ఆశ్చర్యంలో ఆనందంలో 
మునిగిపోయాను. 


విశేషం: అలం: ఉదాత్తం, యథాసంఖ్యం. విరాటపర్వంలోని గొప్ప పద్యాలలో ఇది ఒకటి. అందుకు కారణాలు అనేకాలు. కొన్ని: 
1. తిక్కన భారతం (ప్రబంధమండలి. అందులో కీచకవధ ఒక ప్రబంధం. దృశ్య ప్రబంధ లక్షణాలను గర్భీకరించుకొన్న (శ్రవ్య 
(ప్రబంధం. కాబట్టి అందులో ఉభయ కావ్య (ప్రొఢి పాటించే శిల్పం ఉంటుంది. ఒక నాయకుడు, ఒక కార్యం. ఒక (ప్రధానరసం 
అనేవి ప్రబంధ లక్షణాలు. అవన్నీ ఈ ఘట్టంలో నిర్వహించబడ్డాయని సూచించే ధ్వనిమయ రచన ఇది. 2. కార్యం నిర్వహించేది 
నాయకుడు. రసాన్ని అనుభవించేది సహృదయుడు. నాయకుడు భీముడు. కార్యం కీచక సంహారం. అద్భుతాను ప్రాణి తమైన 
వీరరసం రసం. (ద్రౌపది (శ్రోత్ర, (ప్రేక్షక స్థానీయురాలై సహృదయ రసానంద స్థితిని వ్యక్తం చేస్తూ మన మహానుభూతికి పాత్రురాలైంది. 
అందువలన ఆమె మాటలు సహృదయ స్పందనలు. 3. కావ్య వస్తువులో కార్యసాధన దశలను సూచించే పంచసంధు లుంటాయి. 
అవి అయిదు అర్హప్రకృతులు- అయిదు అవస్థలు (క్రమంగా కలియటం వలన రూపొందుతాయి. వాటిని తిక్కన ఈ పద్యంలో 
సూచించాడు. అముఖసంధి- బీజం+ఆరంభం. కొలువులో కీచకుడి చేత (ద్రౌపది అవమానింపబడిన దృశ్యాన్ని భీముడు చూచి 
కోపించటం బీజం. వాడిని చంపాలని (క్రోధావేశాన్ని ప్రకటించడం ఆరంభం. ఆరంభించిన కార్యాన్ని చివరివరకూ నిర్వహించే 
అసమాన ధైర్యం నాయకుడు (ప్రదర్శించే మొదటి లక్షణం. ఇవి సీసపద్యం మొదటి పాదంలో సూచించబడ్డాయి. (ఆ) 
ప్రతిముఖసంధి-బిందువు+యత్నం, నీటి మీది నూనె బిందువువలె పలు రకాలుగా విస్తరించే కార్యం కీచకవధ వ్యూహం. అజ్ఞాతవాస 
నిలయం భంగం కాకుండా, (ప్రజలకు తెలియకుండా, (ద్రౌపదీ భీముల సంబంధం బహిర్గతం కాకుండా, ధర్మరాజుకు తెలియకుండా, 
కార్యం భగ్నం కాకుండా, (ద్రౌపదిని ఇతరులు శంకించకుండా కార్యం జరిపే ఉపాయం నర్తనశాల సంకేత స్థల నిర్ణయం. దానిని 
రూపొందించి గుట్టుగా నిర్వహించే యత్నం చేయటం (ప్రతిముఖ సంధి లక్షణం. దానిని నిర్వహించటంలో గౌరవం భీముడిదే. 
గౌరవం అంటే గురుభావం (నాయకత్వం) భారాన్ని వహించే భావం, మర్యాద కాపాడటం, గొప్పతనం, క్రీర్తి అనే అర్థాలు 
ఏర్పడతాయి. ఇవన్నీ నాయక కార్యనిర్వహణ దక్షతను తెలిపేవే. (ఇ) గర్భసంధి- పతాక+ప్రాహ్యాశ. (ద్రౌపది ఆడిన వలపు 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 341 
నాటకం. దాని వలన కలిగిన కీచక విరహదశ ఉపకథాగౌరవాన్ని పొంది పతాకగా స్ఫురిస్తుంది. కీచక సంహారం ఎట్ట చెయ్యాలనే 
యోచన. కథ ఏ విధంగా మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ కీచక (ప్రవేశ ఘట్టంలో నాయక (ప్రతినాయకు లిద్దరూ రెండు 
మార్గాలలో ప్రదర్శిస్తారు. దానితో గర్భసంధి నిబ్బరంగా సాగింది. దానివలన భీముడు ఏకవీరుడై, అసాధ్యమైన కార్యాన్ని సాధించే 
సాహస (ప్రవృత్తిని (ప్రదర్శించి నాయక లక్షణాన్ని నిరూపించుకొన్నాడు. (ఈ) విమర్శ సంధి- (ప్రకరి+నియతాప్పి, భీముడు 
సంకేతస్థలంలో ్త్రీవలె శయ్యమీద కూర్చుండి. (స్రీకంఠంతో విచిత్ర సంభాషణం చేయటం (ప్రకరి వంటిది. కీచకుడు సంకేత 
స్టలానికి రాగా గూఢమర్దన క్రియతో అతడిని సంహరించటానికి పూనుకొని, వికృతపుచావు కలిగించిన భీమ పరా(క్రమ సౌందర్యం 
కార్యనిర్వ హణస మర్థంగా (ప్రకాశించింది. ఇది నాయక శ్రేష్ట లక్షణం. (6) నిర్వహణ సంధి- కార్యం+ఫలాగమం- కీచకవధను 
కళ్ళారా చూపించటం కార్యం. (ప్రియురాలి మనస్సును ఆనందపరచటం ఫలాగమం. ఫలాగమం ఇందులో ఫలవంతంగా 
ప్రదర్శించబడింది. భీముడు 358వ పద్యంలో అడిగిన అయిదు ప్రశ్నలకు (ద్రౌపది ఇచ్చిన అయిదంచెల సమాధాన మిది. (5) 
ఉత్తమ నాయకుడు. చతుర్విధనాయకులలో ఉత్తముడైన ధీరోదాత్తుడు, లేదా ఉత్తముడైన నాయకుడు అని అర్థం. (6) భీముడు 
సహజంగా ఉద్దతుడే. అయినా ధర్మం చేత, ధర్మరాజు చేత అనుశాసితుడు కాబట్టి ఇక్కడ ధీరోదాత్తుడే. అతడు మొదట 
రౌద్రాన్ని ప్రదర్శించినా దానిని ధర్మరాజు నియం(త్రించటం వలన వీరంగా నిర్వహించాడు. వీరం జనకరసం. అద్భుతం జన్యరసం. 
అద్భుత కార్యోత్సాహం భీముడిలో వీరరసాన్ని ఆవిష్కరించింది. దానిని చూచిన [ద్రౌపదిలో తద్భావనం వలన, దర్శనం వలన 
అద్భుతరసాన్ని కలిగించింది. అది సహృదయులకు ఆలోచనామృతమై కావ్యరసమై అనుభూతిలో ముంచివేసింది. ఈ రససూత్ర 
వ్యాఖ్యానమే ఈ పద్యం. (సంపా.) 


క. అను పలుకులు కర్ణరసా । యనము లగుడు నయ్యుధిష్టిరానుజుండు ముదం 
బున. దేలిం* యింక దడయం । జనిదని ద్రౌపదికి. జెప్పి చయ్యన నేంగెన్‌. 361 


ప్రతిపదార్థం: అనుపలుకులు= అనే మాటలు; కర్షరసాయనములు+అగుడున్‌= చెవికి ఇంపైనవి కాగా; ఆ+యుధిష్టిర+అనుజు( 
డు = ధర్మజుడి తమ్ముడైన భీముడు; ముదంబునన్‌+తేలి= సంతోషంలో తేలియాడి; ఇంకన్‌+తడయన్‌+చనదు+అని= ఇకమీద 
ఆలస్యం చేయటం మంచిది కాదని; ద్రౌపదికిన్‌+చెప్పి= (ద్రౌపదితో చెప్పి; చయ్యనన్‌+ఏలౌన్‌= త్వరగా వెళ్ళాడు. 


తాత్సర్యం: ఆ మాటలు చెవి కింపుకాగా భీముడు సంతోషంతో ఉప్పొంగిపోయి “ఇక ఇక్కడ ఆలస్యం చెయ్యటం 
మంచిది కాదు” అని (ద్రౌపదిని హెచ్చరించి, వెంటనే వెళ్ళిపోయాడు. 


విశేషం: కర్షరసాయనములు అనే మాట శ్రవ్యకావ్యరస సూచన. యుధిస్టిరానుజుండు - అనే విశేషణం భీముడిని ధీరోదాత్తుడిగా 
చెప్పటమే కాకుండా, భీముడు ధర్మరాజుకు అనునాయకుడనీ, అతడి ప్రయత్నం వలన జరిగిన ఈ వీరకార్యం నాయకుడి 
ప్రధాన రసమైన ధర్మవీరానికి అంగమై, పోషకమై ఉంటుందనీ సహృదయులు భావించటానికి అనువుగా అమరింది. (సంపా.) 


క  అనినవిని“కీచకు(డు స। చ్చిన పిమ్మట బుట్టినవ్విశేషము లెల్లన్‌ 
విను వేడుక మనమలరెడు । ననఘా! యేర్చడంగ6 జెప్పు మనుటయు.. బ్రీతిన్‌. 362 


పతిపదారం: అనినన్‌= అని వైశంపాయనుడు చెపగా; విని= జనమేజయుడు విని; అనఘా!= ఓ పుణఃలక్షణుడవైన మహానుభావా! 
ర్త (దవే యా | స్‌ oa Re 
కీచకుండు+చచ్చిన పిమ్మటన్‌= కీచకుడి మరణానంతరం; పుట్టిన= కలిగిన; ఆ+విశేషములు+ఎల్లన్‌= ఆ విషయాలు అన్నీ; 
వినువేడుకన్‌= వినాలనే కోరికతో; మనము+అలరెడున్‌= మనసు ఒపాొరుతునుది; ఏరడంగన్‌= ఆ విషయాలు తేటపడేటటు; 

ARE నై స ప్ర 
ప్రీతిన్‌= ఆసక్తికరంగా; చెప్పుము+అనుటయున్‌= చెప్పుమనగా. 


342 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: జనమేజయుడికి వైశంపాయనుడు కీచకవధ ఘట్టం చెప్పగా విని, ఆ తరువాత జరిగిన వివరాలు ఆసక్తికరంగా 
చెప్పుమని జనమేజయమహారాజు అడుగగా, (తరువాతి ఆశ్వాసంలోని వచనం(2)తో అన్వయం.) 


విశేషం: భారత కథ జనమేజయమహారాజుకు వైశంపాయనమహర్షి చెప్పాడు. ఆ విషయం ఇక్కడ స్మరించుకొనాలి. 


ఆశ్వాసాంతము 

చ. పరమ కృపావిధేయ! నిరుపాధిక చిన్మయ కాయ ! గాఢ వి 

స్తరనిగమైకవేద్య! గుణతత్త వికార నియత్యభేద్య ! సం 

స్మరణ నిరస్త తాప! ఘన సంసృతి సంతమస ప్రదీప! ని 

ష్ణుర భుజసార దానవ నిషూదన! భక్తజన ప్రమోదనా! 363 
ప్రతిపదార్థం: పరమ కృపావిధేయ!= గొప్ప దయతో భక్తులకులోనైనవాడా!; నిరుపాధిక చిన్మయకాయ!= ఉపాధిలేని జ్ఞాన 
రూపమైన+స్వరూపం కలవాడా!; గాఢ విస్తరనిగమ!+ఏకవేద్య= మిక్కిలి విస్తరమైన వేదాల వలననే తెలియదగి నవాడా!; 
గుణతత్త్యవికారనియతి+అభేద్య!= సత్య, రజస్‌, తమోగుణాల మాయచే, నియమంచేత భేదింపరానివాడా!; సంస్మరణ నిరస్తతాప!= 
స్మరించడం చేత అధికమైన తాపాన్ని పోగొట్టేవాడా!; ఘన సంసృతి సంతమసప్రదీప!= గొప్ప సంసారమనే చీకటిని పోగొట్టటంలో 


ఉత్తమ దీపమైనవాడా!; నిష్టుర భుజసారదానవ నిషూదన!= కఠినమైన బాహుబలంగల రాక్షసులను చంపినవాడా!; భక్తజన (ప్రమోదనా!= 
భక్తులకు సంతోషం కలిగించేవాడా! 


తాత్పర్యం: అపారమైన దయతో భక్తులకు విధేయుడవై ఉండేవాడా! నిర్గుణ జ్ఞానస్వరూపా! విస్తార వేదవిద్య చేత 
తెలియదగినవాడా! సత్య రజస్తమోగుణ నియమాలచేత భేదించరానివాడా! స్మరించినంతమా(త్రాననే పాపాలు పోగొట్టేవాడా! 


సంసారమనే చీకటిని పోగొట్టే శ్రేష్టమైన దీపమా! బాహుబలంతో రాక్షసుల మట్టుపెట్టినవాడా! భక్తజనానందదాయకా! 


హరిహరనాథా! 
విశేషం: అలం: అంత్యాకనుప్రాసం, రూపకం. 


క. చతురానందమయా।దు।ర్లతిరో గోద్దమ చికిత్సకా! భువన భవ 
స్టితి సంహారకరా! నిర్భతి పణ్యాపణ పదారవిందవికాసా ! 364 


ప్రతిపదార్థం: చతుర్‌+ఆనందమయా!= నాలుగు విధాలైన (అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలతో 
కూడిన ఆనందమయ స్వరూపుడా! లేదా చతురమైన నేర్పుతోడి ఆనందంతో నిండినవాడా!; దుర్గతిరోగ+ఉద్గమ చికిత్సకా!= 
దారిద్ర్యం అనే రోగం యొక్క పుట్టుకకు వైద్యం చేసేవాడా!; భువనభవస్థితి సంహారకరా!= లోకాల యొక్క సృష్టి స్థితి లయ 
కారకుడా!; నిరృతి పణ్య+ఆపణ= మోక్షమనే అమ్మదగిన వస్తువునకు అంగడి అయిన; పద+అరవింద వికాసా!= పాదపద్మాలచేత 
శోభించేవాడా!) 


తాత్సర్యం: పరమానంద స్వరూపా! దుర్గతి అనే రోగాన్ని పోగొట్టే వైద్యుడా! లోకంలో సృష్టి స్థితి లయాలను చేసేవాడా! 
నిశ్రేయస మనే వస్తువునకు అంగడివంటి పాదపద్మాలచేత శోభించేవాడా! 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 343 


విశేషం: అలం: రూపకం. ఉపమ. తిక్కన మోక్షగామి. ఆయనకు మోక్షప్రదాతగా హరిహరనాథుడు దర్శనమిచ్చాడు. 


మాలిని. సురపతి ధృతచూడా శోభిరత్నాంశు వీచి 

స్పురణ సుభగపాదాంభోజ సంచారకేళీ 

పరిచయ కలనాలబ్దవ్యయాతీత సౌఖ్యో 

త్తర మునిజన హృన్మా ద్యన్మరాళ ప్రతానా! 365 
ప్రతిపదార్థం: సురపతి= దేవేంద్రుడిచేత; ధృత= ధరించబడిన; చూడా= కిరీటంలో; శోభి= ప్రకాశించే; రత్న+అంశువీచిస్సురణ= 
మణుల కాంతుల కిరణాల ప్రకాశం చేత; సుభగ= మనోహరమైన; పాద+అంభోజ= పాదపద్మాలలో; సంచారకేళీ= తిరిగే క్రీడలో; 
పరిచయ కలనా= అభ్యాసం చేయటం చేత; లబ్ద= పొందబడిన; వ్యయ+అతీత= నాశాన్ని అతి(క్రమించిన; సౌఖ్య= సుఖంచేత; 


= © ; జణలాయట= అ బా అణటు; +మురా ఎతానా!=- ౪00౦ ఆఎా౦ణల 
ఉత్తర= అధికములైన; మునిజనహృద్‌= మునుల హృదయాలనెడి; మాద్యత్‌+మరాళ (ప్రతానా!= ఆనందించే ఉత్తర హంస 


సమూహం కలవాడా! 


తాత్సర్యం: దేవేంద్రుడు నమస్కరించడం చేత అతడి కిరీటంలోని రత్నకాంతులు తరంగాలవలె ఒప్పుతూ వున్న 
నీ పాదకమలాలను చేరి పరమసుఖాన్ని పొందిన మునుల హృదయాలనే రాజహంసలు కల దేవా! హరిహరనాథా! 


విశేషం: అలం: రూపకం. ఈ వృత్తంలోని ప్రతి పాదంలోనూ న-న-మ-య-య అనే గణాలు వరుసగా ఉంటాయి. తొమ్మిదవ 
అక్షరం యతి మి(త్రస్థానం. ప్రాసనియమం ఉన్నది. 


గద్యము 
ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన 


శ్రీమహాభారతంబున విరాటపర్వంబునందు ద్వితీయాశ్వాసము. 


తాత్సర్యం: ఇది శుభకరమైన ఉభయకవిమి([త్ర బిరుదాంచితుడు, కొమ్మనామాత్యుడు పుత్రుడు, పండితులను 
గౌరవించేవాడు (పండితులచేత పూబించబడేవాడు) అయిన తిక్కన సోమయాజి రచించిన శ్రీమహాభారత విరాటపర్వంలో 
ద్వితీయాశ్వాసం. 


విరాటపర్వంలో ద్వితీయాశ్వాసం సమాప్తం. 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 
విరాటపర్వము - తృతీయాశ్వాసము 


శ్రీత్వ శివాత్వాలంబన । తత్తాశ్లేషాత్త శబలతా సంగత క 


ర్హృత్వాదికలీలాత్త మ । హత్త్వాహంకారభావ! హరిహరనాథా! 1 


ప్రతిపదార్థం: శ్రీత్వ= లక్ష్మీభావానికీ; శివాత్వ= పార్వతీభావానికీ; ఆలంబన= ఆధారమైన; తత్త్య= (హరిహరాత్మకమైన) 
(బ్రహ్మతత్తంయొక్క; ఆశ్లేష= కలయికచేత; ఆత్త= పొందబడిన; శబలతా= అనేకత్వంతో; సంగత= కూడిన; కర్భత్వ+ఆదిక= 
కర్భత్వం, భోకృత్వం మొదలైన ధర్మాల; లీలా= విలాసంచేత; ఆత్త= పొందబడిన; మహత్త్య+అహంకారభావ!= మహత్యం, అహంకారం 


అనే భావాలు కలవాడా!; హరిహరనాథా! 


తాత్పర్యం: లక్ష్మీపార్వతుల భావాలకు ఆధారమైన హరిహరనాథ |బ్రహ్మతత్త్యంతో ఏర్పడిన కూడికతో కలిగిన 
అనేకత్వంతో కూడిన కర్భత్వం మొదలైన ధర్మాల విలాసం చేత పొందబడిన మహత్తాహంకారాలు కలవాడా! 


హరిహరనాథా! 


విశేషం: అలం: యథాసంఖ్యం. 1. “ఏకమేవా౭_ద్వితీయం బహ్మ” అని ఉపనిషత్తులు. హరిహరనాథుడు వస్తుతః ఏక 
పర(బ్రహ్మతత్త్యమే, అద్వితీయుడే. అతడికి కర్భత్వ భోకృత్వాలూ, మహత్త్వాహంకారాలూ ఉండవు. కాని, పరమాత్మ సృష్టి 
కున్ముఖుడైనప్పుడు తనలోనే సగభాగాన్ని స్రీత్వశక్తిగా మార్చి లోకాన్ని నిర్మిస్తాడు. ఇది అతడి విలాసం. హరిహరనాథుడే 
ద్వంద్వరూపుడైనాడు. అందువలన ఇచ్చాశక్తి అయిన లక్ష్మికీ, (క్రియాశక్తి అయిన పార్వతికీ తానే ఆధారభూతుడై జ్ఞానశక్తిగా 
వెలుగుతున్నాడు. ఇట్టా పర(బ్రహ్మతత్త్యమే బహురూపాలు తాల్చటానికి పూర్వకర్మలు కారణం కాదు. ఆయన కారణజన్ముడు 
కావటం చేత స్వేచ్చా ప్రవృత్తితో బహుత్వాన్ని భజిస్తాడు. దానితో లీలా విలాసరూపాలైన మహత్త్వాహంకారాలు ఆయనలో 
రాణిస్తాయి. పరమాత్మకు అవి లీలామా(త్రాలే కాని కర్మబద్దాలు కావని తాత్పర్యం. 


2. “హరిహరనాథ తత్తాంతర్గతమగు హరితత్త్యము శ్రీత్వమునకును. హరతత్త్యము శివాత్వమునకును ఆలంబన 
మగుచున్నది. ఇట్టి హరిహరతత్త్య సంబంధము చేతనే యేకరూపుడగు పరమేశునికి స్వగతభేదమగు శబలత్వము కల్గినదని చెప్పి 
తత్ర (క్రియను “మహత్తాహంకారభావ!” అను పదముచే వివరించెను. లేదా- 'శబలత్వ' సంగతిచే గల్గిన కరృత్వాదికము గలవా 
డా! అని వేరు పదముగా! జెప్పి 'లీలా..భావా!' అనునది పృథక్పదముగానైనను గ్రహింప నొప్పును. విలాసముచే. బొందంబడిన 
మహత్తాహంకారభావము గలవాడా! అని తదర్ధము.” (ఓరుగంటి నీలకంఠశా'స్తి- హరిహరనాథతత్త్యము. పు.85) 


3. “శ్రీత్వ= శ్రీశబ్ద ప్రవృత్తి నిమిత్త శ్రవణీయత్వరూప శ్రీదేవీ ధర్మము: శివాత్వ= మంగళప్రదత్వరూప శివాశబ్ద ప్రవృత్తి 
నిమిత్త పార్వతీధర్మము ఇవియే; ఆలంబన= పట్టుగాంగల; తత్త్య= (స్తీ వ్యక్తులయొక్క; శ్రీయన గౌరినాం బరంగు చెల్వయొక్క 
అని భావము; ఆశ్షేష= కౌంగిలింతలచే; ఆత్త= పొందబడిన; శబలతా= చిత్రవర్లముతో; సంగత!= కూడినవాండా!; కర్తృత్వ= 
(పాలన) కర్ళత్వము; ఆదిక= సంహార కర్ళత్వము మొదలగు; లీలా= విలాసములచే; ఆత్త= పొందబడిన; మహత్త్య= మహిమయు; 
అహంకారభావ= అహంకార తత్త్వమును గలవాండా!; హరిహరనాథా!= హరిహర స్వరూపుడవగు ఓ దేవా! అని యీ సంబోధనల 
కర్ణము” (పళ్ళెపూర్ల్ణప్రజ్ఞాచార్యులు - విరాటపర్వము. తృతీయాశ్వాసము టిప్పణి.) 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 345 

4. “ఈ పద్యములోని నాల్గవ పాదమున బ్రాసలోం బడిన 'మహత్తా' అను చోటం గల తకారము ద్విత్వతకారము 

గనుక 'ప్రాసః సర్వేషాం చై వ స్యాతో అను నియామానుసారము తక్కిన మూండు ప్రాసలను గూడా వస్తుతః అని ఏక తకారములే 

యైనను ఛందోనియమభంగ పరిహారార్థము 'అనచిచి అను సూత్రము చేత 'త'కారమునకు వైకల్పికముగా ద్విత్వము చేసికొని 
ప్రాసవ్యత్యాసమును సవరించుకొనవలెను. (పళ్ళె పూర్లప్రజ్ఞాచార్యులు). 


5. ఉ.వి. సంశోధిత ముద్రిత (ప్రతి 'మహత్త'లో ద్విత్వతకారాన్ని మాని తకారాన్నే (గ్రహించింది. (సంపా.) 
ఉపకీచకులు ద్రౌపదిం దమ యన్న శవంబుతో. గట్టి దహింపం గొనిపోవుట (సం.4-21-62) 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియెం - బవనతనయుం డట్లు సని మహానసమందిరంబు 
పరిసరంబున శరీరప్రక్షాళనంబు సేసికొని, యనులేపనంబున నసృగ్గంధం బుడిపికొని, కృతకృత్యుందై, 
శయ్యాతలంబునం గూర్తుండె; నిట యాజ్ఞసేనియుం భీమసేనుం డింతకు వంట యింటికిం బోయి 
నిశ్చింతంబున నుండునని నిశ్చయించి, నర్తనశాల వెలువడి కావలివారలం బిలిచి. 2 


ప్రతిపదార్థం: దేవా!= హరిహరనాథా!; వైశంపాయనుండు; జనమేజయునకున్‌+ఇట్టు+అనియెన్‌= వైశంపాయన మహర్షి జనమేజయ 
చక్రవర్తితో ఈ విధంగా అన్నాడు; పవనతనయుండు= భీమసేనుడు; అట్టు= ఆ విధంగా; చని= వెళ్ళి మహానస మందిరంబు 
పరిసరంబునన్‌= వంట ఇంటి సమీపంలో; శరీర (ప్రక్షాళనంబు+చేసికొని= ఒడలు కడిగికొని; అనులేపనంబునన్‌= మైపూతతో; 
అస్ఫక్‌+గంధంబు= నెత్తుటి వాసనను; ఉడిపికొని= పోజేసికొని; కృతకృత్యుండు+ఐ= తాను చేయదగినపని చేసిన వాడై; 
శయ్యాతలంబునన్‌= పడకమీద; కూర్చుండెన్‌= కూర్చున్నాడు; ఇట= ఇక్కడ, నాట్యమందిరంలో; యాజ్ఞసేనియున్‌= (ద్రౌపదియు; 
భీమసేనుండు; ఇంతకున్‌= ఈసరికి; వంట+ఇంటికిన్‌+పోయి= వంటింటికి వెళ్ళి; నిశ్చింతంబునన్‌= ఏ చింతా లేకుండా; 
ఉండును+అని= ఉంటాడని; నిశ్చయించి= నిర్ణయించి; నర్తనశాల వెలువడి= నర్తనశాల నుండి బయటకు వచ్చి; కావలి వారలన్‌+ 
పిలిచి= కావలివారిని పిలిచి. 


తాత్సర్యం: వైశంపాయన బుషి జనమేజయుడితో ఇట్టా అన్నాడు. భీమసేను డా విధంగా వెళ్ళి (కీచక వధానంతరం) 
వంటింటిచేరువలో తన ఒడలి కంటుకొని ఉన్న నెత్తురు శుభ్రంగా కడిగికొని, మైపూతతో దాని వాసన రాకుండా 
చేసికొని, పని ముగించుకొన్నవాడై తన పడక మీద కూర్చున్నాడు. ఇక అక్కడ- నర్తనశాలనుండి ద్రౌపది వెల్వడి, ఈ 
సరికి భీమసేనుడు వంటయింటికి వెళ్ళి నిశ్చింతగా ఉంటాడనే నమ్మకంతో కావలివాండ్రను పిలిచి. 


విశేషం: 1వ్యాసభారతంలో ఈ వివరాలన్నీ లేవు. తిక్కన దీని నొక వ్యూహంగా చిత్రించాడు. [ద్రౌపదీ భీముల చర్యలు 
ఫలానుమేయాలుగా (ఫలితాన్ని బట్టి ఊహించగలిగిన రహస్య చర్యలుగా) వర్షించాడు. ఎట్ట్లాగంటే- 1. ద్రౌపదిని వెంటబెట్టుకొని 
వచ్చిన భీముడు కీచక వధానంతరం అతడి వింత శవాన్ని ఆమెకు చూపి, సంతోషపెట్టి, ఆమెను వెంట బెట్టుకొని పోక ఒంటరిగా 
త్వరగా వెళ్ళిపోయాడు. ఎందుకు? అనే ప్రశ్న పఠిత కేర్పడుతుంది. 


2. భీముడు వేగంగా స్నానం చేశాడు. అయినా రక్తపువాసన పూర్తిగా పోయి ఉండకపోవచ్చును. అందుకే మైపూత 
పూసికొన్నాడు. నిశ్చింతగా శయ్యమీద పడుకొని నిద్రించకుండా, కూర్చుండిపోయాడు. ఎందుకు? భీముడు తన కర్తవ్యం ముగించాడు. 
ఆ తరువాత (ద్రౌపది కూడా మరొక కర్తవ్యాన్ని నిర్వహించవలసి ఉన్నది. అతడు కృతార్జు డయ్యాడు. ఆమె కూడా కృతార్జురాలు 

ax") థె @ 
కావాలి. అందుకు ఆమె అక్కడ ఆగింది. భీముడు వంటయింటికి పోయి నిశ్చింతగా ఉండటానికి వీలైనంతసేపు కిమ్మనకుండా 
అక్కడే ఉన్నది. ఆ తరువాత తన చర్య ప్రారంభించింది. అంటే పఠితలకు తెలియని రహస్యవ్యూహం ఒకటి ఉన్నదన్న మాట. 


346 శ్రీమదాంధ్ర మహాభారతము 

3. నర్తనశాల వెలువడి కావలివారిని పిలిచింది. ఇది చాలా ప్రమాదంతో కూడిన సాహస చర్య. భీముడివలె తానూ 
రహస్యంగా అంతఃపురానికి పోయి ఉంటే కథ తెల్లవారేదాకా నిద్రపోయి ఉండేది. కాని తెల్లవారేసరికే కొన్ని పనులు పూర్తి కావాలని 
వారి వ్యూహం. ఈ చర్యవలన ద్రౌపది కొన్ని ఇబ్బందులకు గురికాక తప్పదు. కావలివారికి ఆమె చెప్పటం వలన కలిగే కథార్థాలు 
అనేకం. ఆమె ఆ సమయంలో నర్తనశాలకు ఎందుకు వచ్చింది? కీచకుడు అక్కడికే ఎందుకు వచ్చాడు? అది వారి సంకేతస్థలం 
అయి ఉండాలి. సైరంధ్రీ కీచకులు పరస్పరం కూడబలుక్కొనే అక్కడికి వచ్చి ఉండాలి. సైరంధ్రి పరపురుషుల పొత్తు కోరదు. 
అది ఆమె స్వభావం. కాని, దానికి విరుద్దంగా ఆమె రంకుటాలు వలె వ్యవహరించింది. ఆమె రహస్య వర్తనానికి ఆమె భర్తలైన 
గంధర్వులు కోపించి మిండగాడైన సింహబలుడిని చంపి ఉంటారు. మరి, ఆమె నేమీ చేయలేదు. దానికి కారణ మేమిటి? 
ఆమెను కీచకుడు బలవంతంగా తెచ్చి బలాత్కారం చేయబోయాడేమో! అందువలన గంధర్వపతులు అతడిని చంపారేమో! 
ఇటువంటి వంద (ప్రశ్నలు విన్నవారి మనసులలో తలెత్తుతాయి. అట్టా ఆశ్చర్యానుమానాలనూ, భయ(భ్రాంతులనూ, ఒక అసందిగ్ద 
పరిస్థితినీ కల్పించటం (ద్రౌపది వ్యూహంలోని అంతరార్థమై ఉండవచ్చును. ఇటువంటి కథార్థాలన్నింటినీ పఠితల ఊహలకు వదలి 
కథాగతిలో ఉత్కంఠను పోషించటం వస్తుధ్వనిలో భాగమైన కథాకథనశిల్పం. (సంపా.) 


క. 'నా పతులగు గంధర్వుల । చేపడి మృతింబొందె వీ(డె సింహబలుం; డీ 
పాపాత్ముని. జూడు(డు దు। ర్వాపారఫలంబుంగాంచె' నని పలుకుటయున్‌. 3 


ప్రతిపదార్థం: సింహబలుండు= కీచకుడు; వీండె= ఇతడే; నా పతులు+అగు గంధర్వుల= నా భర్తలయిన గంధర్వులకు; చేపడి= 
చిక్కి; మృతిన్‌+పొందెన్‌= చనిపోయాడు; దుర్వాపార= చెడునడవడికి; ఫలంబున్‌= ఫలితాన్ని; కాంచెన్‌= పొందాడు; ఈ 
పాపాత్మునిన్‌= ఈ దుర్మార్గుడిని; చూడుండు= చూడండి; అని పలుకుటయున్‌= అని అనటమున్నూ. 


తాత్పర్యం: 'నా భర్తలయిన గంధర్వుల చేత చిక్కి, తన చెడు నడవడిక ఫలితాన్ని పొందిన ఈ పాపాత్ముడైన 
సింహబలుడిని మీరు చూడండి” (అని సైరంధ్రి అనగానే.) 


నిశేషం: పరిపరివిధాలుగా సాగే ప్రజల ఆలోచనలను తన కనుకూలంగా మలచే కిటుకు ఈ పద్యంలో (ప్రదర్శించింది. ఈ 
కందపద్యంలోని ప్రతి పలుకూ, ఆ మాటల కూర్పులోని వరుసా ఎంతో సార్ధకమైనవి. అల్పాక్షరాలలో అనల్పార్థ రచన. 'నన్ను 
అభిమానించే భర్తలు గంధర్వులు. వారికి నామీదనున్న ప్రేమ అపారం. వారి శక్తి అమోఘం. వారిచేతిలో పడ్డాడు కాబట్టే 
సింహబలుడు చచ్చాడు. చూడండి. ఎట్లా చచ్చాడో? అది గంధర్వుల చేతిలోని వింతచావు. అతడి చావు వాడు తెచ్చుకొన్నదే. 
వాడు పాపాత్ముడై పరదారను కోరి, వెంటనే ఆ పాపఫలాన్ని పొందాడు. అటువంటి చెడుపనులు చేస్తే చావుగాక మరే ఫలితం 
కలుగుతుంది?” అని దోషమంతా కీచకుడిదే అని చెప్పి, “అత్యుత్కటైః పుణ్యపాపైః ఇహైవ ఫల మశ్నుతే' అనే న్యాయాన్ని 
అనుసరించి, చేసిన మహాపాపానికి ఫలితం కీచకుడు ఇప్పుడే పొందాడనే కర్మసిద్దాంతంతో వారికి నచ్చజెప్పింది. వాళ్ళలో గమనించదగిన 
అంశమేమంటే- కావలివారందరూ ద్రౌపది చెప్పినట్టే విన్నారు. ఆమెవలెనే ఆలోచించారు. దానికి ఈ మాటలు కారణం. కాగా, 
ఉపకీచకులు వచ్చిన తరువాత సన్నివేశం మారుతుంది. వారు (ద్రౌపది దృక్పథంతో కాక కీచక పక్షంగా ఆలోచిస్తారు. ఈ 
ఘట్టంలో మూడు రకాల వారున్నారు. వ్యూహంతో మాట్లాడే ద్రౌపది, ద్రౌపదివలె ఆలోచించే కావలివారు, వారివలెనే ఆలోచించే 
బంధువులూ, విరాటాదులు, కీచకుడిని సమర్థిస్తూ పలికే ఉపకీచకులు. పఠితలకు (ద్రౌపది వ్యూహం వాచ్యం కాలేదు. కాబట్టి 
ఆశ్చర్యంతో అందరి వెంటా నడుస్తుంటారు. ఉత్కంఠకు ఊపిరి పోస్‌ సహజోక్తి చమత్కారం ఈ పద్య శిల్పం. (సంపా.) 


ఆ. వారు సంభ్రమించి వడి. గోల దివియలు । గొనుచు నులివు మిగుల6 గూడంబాటి 
నృత్తశాల( జొచ్చి రత్తటీ నా కల । కల మెలింగి కీచకవ్రజంబు. 4 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 347 
ప్రతిపదార్థం: వారు= ఆ కావలివారు; సంభ్రమించి= తొట్రుపడి; వడిన్‌= శీఘ్రంగా; కోల దివియలు= దివిటీలు; కొనుచున్‌= 
తీసికొని; ఉలివుమిగులన్‌= మోత అతిశయించగా (కలకలము ఎక్కవకాగా); కూడన్‌+పాటీ= కలసి పరుగెత్తి; వృత్తశాలన్‌= 
నర్తనశాలలోనికి; చొచ్చిరి= (ప్రవేశించారు; ఆ+తటిన్‌= ఆ సమయాన; కీచక వ్రజంబు= కీచకుల గుంపు; ఆ కలకలము+ఎణింగి= 


ఆ కోలాహలం విని. 


తాత్సర్యం: కావలివా రా మాటలు విని వేగిరపడి త్వరత్వరగా కాగడాలు పట్టుకొని పెద్దగా అరుస్తూ అందరూ కలిసి 
నర్తనశాలలోనికి ప్రవేశించారు. అప్పుడు వాళ్ళు చేసిన కోలాహలాన్ని విని కీచకుల గుంపు. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: సైరంధ్రి మాటలు విన్న కావలివారిలో మొదట సంభ్రమం కలిగింది. తమకు తెలియకుండా ఇంత ఘోరం ఇంత 
సమీపంలో జరిగిందంటే వారికి అనేకరకాలైన భయాలు కలిగాయి. అందుకే అంత తొట్రుపాటు. చీకటిలో జరిగిన ఆ దృశ్యాన్ని 
చూడటానికి దివిటీలు పట్టుకొని సాగారు. గంధర్వులో దయ్యాలో భూతాలో ఉన్న చోటికి నిశ్శబ్దంగా పోవటం భయం కాబట్టి 
పెద్ద పెద్దగా కేకలు పెట్టుతున్నారు. ఒంటరిగా పోవటం మంచిది కాదని అందరూ కలిసి గుంపుగా బయలుదేరి నర్తనశాలలో 
జాగ్రత్తగా ప్రవేశించారు. వాళ్ళు చేసిన కలకలం ఎంత దంటే- ఉపకీచకులు తెలిసికొని వచ్చేటంతటిది. ఉపకీచకులు ఎక్కడున్నారు? 
అనే ప్రశ్న మరొకటి. ఇది సింహబలుడి వ్యూహరచనకు సంబంధించిందిగా తోస్తుంది. అన్న ఎక్కడికి ఎప్పుడు వెళ్ళుతున్నా 
అంగరక్షకులుగా ఉపకీచకులు వెంట ఉంటారన్నమాట! సైరంధ్రి కిచ్చిన మాట (ప్రకారం ఒంటరిగా సంకేతస్థలానికి సింహబలుడు 
వచ్చాడు. అతడి వెంట రహస్యంగా అనుసరిస్తూ తమ్ములు వచ్చారు. సందర్భోచితంగా చీకట్లో కొంత దూరంగా రహస్యంగా 
నిలిచిపోయారు. వారు మాటలు వినబడే దూరంలో లేరు; కేకలు వినబడే దూరంలో ఉన్నారు. అందుకే సైరంధ్రి మాటలు వారికి 
వినబడలేదు. కావలి వారి కేకలు వినబడి వచ్చారు. మూలంలో కావలివారందరూ ముందుగా నర్తనశాలలోకి వెళ్ళి ఆ వింతశవాన్ని 
చూచి అబ్బురపాటు చెందారు. వారు బహుశః కీచకుడి బంధువులకూ ఉపకీచకులకూ తెలియపరిచారేమో! వారందరూ ఆ 
క్రమంలో బిలబిలా పరుగెత్తికొని వచ్చారట! ఇది మూలంలో కూడా ఊహించుకొనదగిన అంశమే. అయితే ఇక్కడ కావలివారి 
కలకలం విని మొదట ఉపకీచకులు వెంటనే వచ్చారనీ, ఆ తరువాత (వారి వలన తెలిసికొని) బంధువులందరూ ఒక్కసారి 
గుంపుగా వచ్చారనీ తిక్కన చెప్పాడు. ఆ నడిరేయి కీచకమరణవార్త దావానలంవలె వ్యాపించిన తీరు భావనారమణీయం. 
(సంపా.) 


చ. కడు వెస వచ్చి రూపటినకాయము నున్నతైజంగు. జూచి బి 
ట్ట్లడలు మనంబులం గదిరి హా యనువారును, జోద్యమంది మ్రూ 
న్పడియెడువారు, నగ్రజునిపై( బడి మూర్చలం బొందువారు న 
య్యెడ కరుగంగ నోర్వక మహిం బెజచో. బలవించువారు నై. 5 


ప్రతిపదార్థం: కడువెసన్‌+వచ్చి= మిక్కిలి వేగంగా వచ్చి; రూపు+అతీన= ఆకారం (గుర్తించలేనంతగా) నశించిన; కాయము+ఉన్న 
తెజంగున్‌= శరీరమున్న తీరును; చూచి= చూచినవారై; బిట్టు+అడలు మనంబులన్‌= మిక్కిలి చెదరిన మనసులతో; కదిరి= 
అతిశయించి; హా+అనువారును= భయంతో హా! అని అనేవారున్నూ; చోద్యము+అంది= ఆశ్చర్యపడి; (మాన్సడియెడువారును= 
(ఆశ్చర్యపడి) కదలకుండా ఉన్నవారున్నూ; అ(గ్రజునిపైన్‌+పడి= అన్న అయిన కీచకుడి మీద పడి; మూర్భలన్‌+పొందువారున్‌= 
మూర్చపోయేవారున్నూ; అ+ఎడకున్‌= ఆ చోటికి; అరుగంగన్‌+ఓర్వక= వెళ్లలేక; మహిన్‌= భూమిమీద; పెజచోన్‌= వేజొకచోట; 
పలవించువారున్‌+ఐ= దుఃఖించే వారున్నూ అయి. 


348 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: (ఉపకీచకులు) చాలా వేగంగా వచ్చారు. గుర్తుపట్టలేనంతగా వింతచావు చచ్చిన తమ అన్న కీచకుడి 
శరీరం తీరు చూచారు. గుండెలు అదిరిపోయేట్లు ఎలుగెత్తి 'హా'అని ఆక్రోశించారు. ఆశ్చర్యంతో కొయ్యబారిపోయారు. 
అన్న శవంమీద పడి మూర్చ పోయారు. భయానకంగా ఉన్న ఆ శవప్రాంతానికి పోలేక దూరంగా ఉండి నేలమీదపడి 
పొర్టుతూ శోకాలు పెట్టారు. 


విశేషం: అలం: అంత్యానుప్రాస. 1. కీచకుడంటే ఉపకీచకులకు ప్రాణం. వింతచావు చచ్చిన అతడిని చూచి వారు పొందిన 
శోకావస్థలను తిక్కన రసోద్విగ్నంగా వర్లించాడు. వారు వేగంగా వచ్చారు. గుర్తుపట్టలేనంతగా రూపం కోల్పోయి మాంసపు 
ముద్దగా పడి ఉన్న ఆ తీరు చూచి మొదట బాగా భయపడ్డారు. వారి గుండెలు గుభేలుమన్నాయి. ఊహించని ఆ వింతచావును 
చూచి బావురుమన్నారు. ఇట్టా అయినవారు ఆత్మీయులూ కావచ్చును. కొంతమంది ఆశ్చర్యపోయి చేష్టలు దక్కి కొయ్యబారి 
నిలుచున్నారు. వీరు అధీరులై ఉండవచ్చును. కొందరు శవం మీద పడి ఏడ్చి మూర్చపోయారట! వీరు అవేశపరులు. ఉద్విగ్నులు 
కావచ్చును. కొందరు శవాన్ని సమీపించలేక దూరంగా నేలమీద పడి రోదిస్తున్నారట! వీరు భీరువులు కావచ్చును. సామాన్యంగా 
చనిపోయినవారిని చూడటానికి వచ్చే ఆత్మీయులలో కానవచ్చే నాలుగు రకాల వారి ప్రవృత్తులకు సమయోచితంగా ప్రకరణోచితంగా 
తిక్కన ఈ పద్యంలో ఆవిష్కరించాడు. అంత్యానుప్రాసను వారి శోకవృత్తికి అనుగుణంగా అనుసంధించి శబ్దాలంకారౌచి త్యాన్ని 
పోషించాడు. 


2. బంధువులలోనే ఉపకీచకులు కూడా ఉన్నట్టు వ్యాసుడు కలిపి చెప్పాడు. తిక్కన విడమరచి [క్రమంగా వివరించాడు. 
కథకు కావలసింది కావలివారి కన్నీరు కాదు. బంధువుల పలవరింపులు కావు. ఉపకీచకుల శోకావస్థలే. భావికార్యం వారివలననే 
సాగాలి. శవాన్ని చూడగానే ఆత్మీయులు బావురుమని దుఃఖించాలి. దానితో కొంత శోకపుపొంగు తగ్గి తేలికపడతారు. ఆ 
తరువాత ఓదార్పుమాటలతో తేరుకొంటారు. ఉపకీచకుల స్థితి కూడా అటువంటిదే. 


3. మూలంలో. “సర్వే సంహృష్టరోమాణః సంత్రస్తా ప్రేక్ష్య కీచకమ్‌ | తథా సర్వాంగ సంభుగ్నం కూర్మం స్థల ఇవోద్ద తమ్‌” 
(సం.4-22-2) అని ఉన్నది. కీచకుడి శవాకారం అవయవాలన్నీ చూర్లమై నేలమీదకు ఈడ్వబడిన తాబేలు వలె ఉన్నదట! మంచి 
ఉపమానం. తిక్కన దీనిని (గ్రహించలేదు. ఎందువలన అంటే మూలంలో చూచేవారికి గగుర్పాటు కలిగింది. తిక్కన 
వర్షించదలచుకొన్నది గగుర్పాటు కాదు. భయవిహ్యలమైన హాహాకారం (రోదనం), ఆశ్చర్యంతో కలిగే స్తంభం, ఆర్తివలన కలిగే 
మూర్చ, వియోగాన్ని భరించలేక నేలపైబడి తన్నుకొనటం వంటి శోక సాత్మిక భావాలు. అందుకే ఈ పద్యం. తిక్కనది రసాభ్యుదయ 
దృష్టి (సంపా.) 


వ. ఉన్నంత బంధుజనంబులు గూడంబాటి కీచక శవంబు గనుంగొని. 6 


ప్రతిపదార్థం: ఉన్న+అంతన్‌= ఉపకీచకులు ఆ విధంగా ఉండగా; బంధుజనంబులు= బంధువులందరూ; కూడన్‌+పాటే= 
కలసి పరుగెత్తి; కీచక శవంబున్‌+కనుంగొని= కీచకుడి శవాన్ని చూచి. 


తాత్సర్యం: ఉపకీచకులు ఆ విధంగా ఉండగా బంధువులందరూ కలిసి పరుగెత్తికొని వచ్చి కీచకుడి శవాన్ని చూచారు. 


ఉ. “మానవకోటి నిట్టి విసుమానపుం బీనుంగు లైనవారి నెం 
దైనను గంటిమే? యకట! యాఅడి వమ్మయిపోయె; దుర్ణయం 
బైన బలంబు గానితెరువై తన కిత్తజిం దోడు గాద; యు 
క్కీని మనంబు కీడు పరికించునె? క్రొవ్వినం జేటు తప్పునే?'. 7 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 349 
ప్రతిపదార్థం: మానవకోటిన్‌= మానవసమూహంలో; ఇట్టి= ఈ విధమైన; విసుమానము+పీనుంగులు; వింత కలిగించే శవాలుగా; 
అయినవారిన్‌= మారినవారిని; ఎందున్‌+ఐనను= ఎక్కడనైనా; కంటిమే?= చూచామా?; అకట!= అయ్యో!; ఆజడివమ్ము+ 
అయిపోయెన్‌= నిందతో కూడుకొన్న పనికిమాలిన చావైపోయింది; దుర్ణయంబు+ఐన బలంబు= జయించరాని బలం; 
కానితెరువు+ఐ= చెడుదారినిబట్టి; ఇత్తణిన్‌= ఈ సమయాన; తనకున్‌+తోడుకాదు+అ= తనకు సహాయపడకుండా పోయింది; 
ఉక్కీని మనంబు= మూర్భుడి మనస్సు; కీడున్‌= హానిని; పరికించునె?= గమనిస్తుందా?; (క్రొవ్వినన్‌= గర్విస్తే, చేటుతప్పునే?= 
నాశనం తప్పుతుందా? (తప్పదనిభావం). 


తాత్సర్యం: 'మానవ లోకంలో ఇంతటి వింతపీనుగులుగా మారిన వారిని ఎక్కడైనా చూచామా? (ఇంత వరకు 
చూడలేదు). అయ్యో! ఎంతటి అప్రతిష్టతో కూడుకొన్న పనికిమాలిన చావు వచ్చింది! ఎవ్వరూ జయించలేని ఈతడి 
అంతటి బలం కూడా చెడుదారిన పడి, సమయం వచ్చినప్పుడు తనకు తోడుపడకుండా పోయింది. మూర్జుడి మనస్సు 
రాబోయే కీడును పరికించదు. గర్వించిన మనసు చేటును తప్పించుకొనలేదు. 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. బంధువులు తమ్ములవలె దుఃఖించరు. విస్తుపోతారు. విచారిస్తారు. వివేచిస్తారు. విచక్షణను, 
విజ్ఞతను ప్రదర్శిస్తారు. ఇంత వింతపీనుగులైనవారిని మానవులలో వాడైనా చూచామా? అని తమ లోకజ్ఞానాన్ని నెమరు వేసికొంటూ 
కొందరు విస్తుపోయారు. చచ్చి కీర్తిశేషులౌతారు కొందరు. చచ్చి జాలిని సంపాదిస్తారు కొందరు. పాపం కీచకుడు పాపిష్టిచావు, 
పనికిమానిన చావు చచ్చాడే అని కొందరు విచారించారు. బలం ఎంత ఉన్నా చెడుదారిన పడటంతో అది అతడికి తోడు 
రాలేకపోయిందని ధర్మాధర్మ వివేచన చేశారు కొందరు. మూర్చుడి మనసు కీడును పరికించదని ఉచితానుచితవిచక్షణ కలవారన్నారు. 
గర్వించినవారికి చేటు తప్పదని విజ్ఞులు తీర్పు చెప్పారు. విచక్షణులు విజ్ఞులు అనుకొన్న మాటలు సాధారణ ధర్మాలుగా భాసించి 
అవి అర్జాంతరన్యాసాలంకార స్ఫూర్తిని (ప్రకటించాయి. కీచకుడి మరణవార్త ప్రజలలో ఎన్ని విధాలుగా భావించబడుతుందో 
బంధువుల వ్యాఖ్యలచేత ధ్వనింప చేయటం కావ్య శిల్పం. తిక్కన లోకజ్జత. (సంపా). 


వ. అనుచు దాయం జని. 8 
తాత్పర్యం: అంటూ దగరకు పోయి. 
Vas 


తే. 'కరములెయ్యవి? శిర మేది? గాళు లెచట(। జొచ్చె? గంధర్వవరులచే( జచ్చువార 
లెల్ల నిట్టుల యగుదురో? యితనితోడి | యలుకం జేసిరొ? యిది కడు నక్కజంబు'. 9 


ప్రతిపదార్థం: కరములు+ఏ+అవి?= చేతు లేవి?; శిరము+ఏది?= తల ఎక్కడ ఉన్నది?; కాళులు+ఎచటన్‌= కాళ్ళు ఎక్కడ; 
చొచ్చెన్‌= దూరాయి (కాళ్ళెక్కడికి పోయాయి?); గంధర్వవరులచేన్‌= గంధర్వ శ్రేష్టులచేత; చచ్చువారు+ఎల్లన్‌= చనిపోయేవారందరూ; 
ఇట్టుల+అగుదురో?= ఈ విధంగానే జౌతారా?; ఇతనితోడి= ఇతడి మీద; అలుకన్‌+చేసిరొ?= కోపంతో ఇట్లా చేశారేమో!; ఇది= 
ఈ చావు; కడు+అక్కజంబు= మిక్కిలి ఆశ్చర్యం కలిగించేదిగా ఉన్నది. 


తాత్సర్యం: చేతు లేవి? తల ఏది? కాళ్ళెక్కడికి పోయాయి? (వీటిని విడిగా ఎక్కడా గుర్తించలేకపోతున్నాం). గంధర్వ 
వీరుల చేతులలో చచ్చేవాళ్ళంతా ఈ విధంగానే జౌతారేమో! లేక ఇతడిమీద ప్రత్యేకంగా బాగా కోపించి ఇట్టా చేశారేమో! 
కాకపోతే ఈ చావు ఇంత ఆశ్చర్యకరంగా ఉంటుందా? 


350 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: గంధర్వపతులు చంపారని ద్రౌపది పలికిన మాటల (ప్రభావంతో కీచకశవాన్ని చూస్తున్న ఏకగ్రీవంగా ఆశ్చర్యపోతూ 
అనుకొన్న మాట ఇది. మూలభారతంలో కాగడాలు పట్టుకొని వెళ్ళిన కావలివారు అనుకొన్న మాటలివి- 


“పాణి పాద విహీనం తు దృష్టా చ వ్యధితా భవన్‌ 

నిరీక్షన్హి తతః సర్వే పరం విస్మయ మాగతాః 

అమానుషం కృతం కర్మ తం దృష్ట్వా వినిపాతితమ్‌ 

క్యాస్య గ్రీవా క్వ చరణా క్వ పాణీ క్వ శిర స్తథా 

ఇతి స్మ తం పరీక్షన్తే గన్భర్వేణ హతం తదా” (4-21-66-67) ఈ తాత్పర్యాన్ని అందరూ కలిసి అనుకొన్నట్టు 
సన్నివేశం చివర చెప్పటం తిక్కన కూర్చ్పులోని నేర్పు. ఈ మాటలు భావికథకు బాటలు వేశాయి. ఎట్టాగంటే, గంధర్వులు చీకట్లో 
ఏకాంతంగా చంపారు. వా రట్లాగే చంపగలరు. వారి భార్యను కూడా అట్లాగే రక్షించుకొనగలరు. పది మంది కలిసి ఉన్నప్పుడు 
వారు రాలేదు. తెల్లవారితే ఏమౌతుందో? అని భావించారు. నలుగు రున్నప్పుడే కార్యం చక్కబెట్టుకొనాలనుకొన్నారు. అంతటి 
మహాబలుడి వింత శవాన్ని ప్రజలందరూ చూస్తే అతడి పరువుపోతుంది. నింద మిగులుతుంది. అందువలన ఉపకీచకులు 
సింహబలుడిని తెల్లవారేసరికి శ్మశానంలో దహనం చేయాలని అప్పుడే శవయా(త్రకు సిద్దం చేశారు. రాజమర్యాదలతో పోవలసిన 
కీచక శవం రహస్యంగా దొంగ యా(త్ర చేయవలసి వచ్చింది. ఈ విధంగా కథ సాగటానికి కారణం [ద్రౌపది అర్హరాత్రే కీచకవధను 
కావలివారికి చెప్పటం అని (గ్రహించి పరితలూ ఆశ్చర్యపోతారు. (సంపా.) 


వ. అని వెండియు బహుప్రకారంబులం బలుకుచు శోకవిస్మయ పరీత చేతస్కులయి యున్నంత నొక 
యుపకీచకుండు నిజ సహోదరులం జూచి. 10 


ప్రతిపదార్థం: అని, వెండియున్‌= ఇంకా; బహుప్రకారంబులన్‌= అనేక విధాలుగా; పలుకుచున్‌= మాట్లాడుతూ; శోక విస్మయ 
పరీతచేతస్కులు+అయి= దుఃఖంతో, ఆశ్చర్యంతో నిండిన మనస్సు కలవారయి; ఉన్న+అంతన్‌= ఉన్న సమయంలో; ఒక 
ఉపకీచకుండు; (వారిలో) ఒకానొక ఉపకీచకుడు; (కీచకుడి తమ్ములలో ఒకడు); నిజసహోదరులన్‌+చూచి= తన తోబుట్టినవారిని 
చూచి. 


తాత్పర్యం: అని, ఇంకా అనేకవిధాలుగా అనుకొంటూ శోకంతో, ఆశ్చర్యంతో నిండిన మనస్సులతో వారంతా ఉన్న 
సమయంలో ఒక ఉపకీచకుడు తన సోదరులనందరినీ చూచి. (తరువాతి పద్యంతో అన్వయం. 


క. “మన మెంత పనవి పిలిచిన । విననేర్డునె సింహబలుండు? వేగమ యితనిం 
గొని పోవంగ వలయుంగా' । కని యందట( దేర్దె ననునయా లాపములన్‌. 11 


ప్రతిపదార్థం: మనము= మనం (ఉపకీచకులం); ఎంత పనవి పిలిచినన్‌= ఎంతగా రోదిస్తూ పిలిచినప్పటికినీ; సింహబలుండు= 
కీచకుడు; వినన్‌+నేర్చునె?= వినగలడా?; వేగము+అ= శీఘ్రంగా; ఇతనిన్‌= కీచకుడిని; కొనిపోవంగన్‌+వలయున్‌+కాక= తీసికొని 
పోవాలి, అంతే (అగ్ని సంస్కరణం కొరకు తీసికొని పోవాలని భావం); అని= అంటూ; అందజన్‌= ఉపకీచకులనందరినీ; 
అనునయ+ఆలాపములన్‌= ఓదార్పు మాటలతో; తేర్చెన్‌= ఓదార్చాడు (దుఃఖం నుండి తేరుకొనేటట్టు చేశాడు.) 


తాత్సర్యం: 'మనం శోకిస్తూ ఎంత పిలిచినా అవన్నీ సింహబలుడు వినగలుగుతాడా? (ప్రస్తుతం శోకించటం కాదు 
కర్తవ్యం. ఈ రహస్యపు చావు అందరికీ తెలియక ముందే) ఇతడిని వేగంగా శ్మశానానికి తీసికొని పోవాలి. (అది 
ప్రస్తుత కర్తవ్యం)” అని అంటూ అందరినీ తగిన ఊరడింపు మాటలతో శోకంనుండి తేరుకొనేటట్టు చేశాడు. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 351 
నిశీషం: మూలంలో అక్కడున్న వారందరూ కలిసి తీసికొన్న నిర్ణయంగా చెప్పబడింది. తెలుగులో ధీరుడైన ఒక ఉపకీచకుడు 
పలికిన మాటలుగా చెప్పబడ్డాయి. ఇది లోకపు తీరుకు దగ్గరగా ఉన్నది. ఎవరింట్లో అయినా పెద్దవాడు పోతే అందరూ గుండెపగిలి, 
కుప్పగూలి రోదిస్తూ ఉంటారు. ఎవరో ఒకరు, లేదా కొందరు ధైర్యంతో ముందుకు వచ్చి, కర్తవ్యాన్ని జ్ఞాపకం చేసి, వారిని 
ఓదారుస్తారు. అట్లాగే, పేరు లేని ఉపకీచకుడిని తిక్కన పెద్దరికంతో నిలబెట్టి, లోకమర్యాదను కాపాడటంతోపాటు కీచక శవయాత్రకు 
మార్గం తెరచి కథకు గతి కల్పించాడు. (సంపా.) 


ఉ. సూతులుదాని కియ్యకొనుచుం దమ యన్నకు నగ్ని యేర్లు వా 
రై తగ వాచరించునెడ నల్లన ద్రౌపది 'వీరి చందముల్‌ 
చూతముగాకి యంచు నొకచో( దమ చేరువ నున్న గాంచి, సం 
జాత మహోగ్రకోపులయి చారువిలోచన. బట్టి క్రూరతన్‌. 12 


ప్రతిపదార్థం: సూతులు= (సూత వంశానికి చెందిన) ఉపకీచకులు; దానికిన్‌= ఆ సలహాకు; ఇయ్యకొనుచున్‌= ఒప్పుకొంటూ; 
తమ+అన్నకున్‌= తమ అన్న అయిన కీచకుడికి; అగ్ని+ఏర్చువారు+ఐ= దహన సంస్కారం కొరకు అగ్గిని మండించే ఉద్దేశ్యంకలవారై; 
తగవున్‌= దానికి తగినట్టు; ఆచరించు+ఎడన్‌= చేసే సమయంలో; (ద్రౌపది; అల్లనన్‌= నెమ్మదిగా; వీరి చందముల్‌= ఈ ఉపకీచకుల 
చేష్టలను; చూతము+కాక= చూద్దామని; అంచున్‌= అనుకొంటూ; ఒకచోన్‌= ఒకచోట; తమ చేరువన్‌= తమకు సమీపంలో; 
ఉన్నన్‌= ఉండగా; కాంచి= చూచినవారై; సంజాత= పుట్టుకొనివచ్చిన; మహా+ఉ(గ్రకోపులు+ఐ= మిక్కిలి భయంకరమైన కోపం 
కలవారై; చారువిలోచనన్‌= అందమైన చూపులుగలదానిని (ద్రౌపదిని); క్రూరతన్‌= కరకుతనంతో; పట్టి= పట్టుకొని. 


తాత్సర్యం: ఆ ఉపకీచకుడు చెప్పిన దానికి మిగిలినవారంతా అంగీకరించారు. తమ అన్న అయిన సింహబలుడికి 
అగ్నిసంస్కారం చేయ తలపెట్టి, దానికి తగిన ప్రయత్నాలు చురుకుగా చేయ మొదలుపెట్టారు. (ద్రౌపది ఆ ఉపకీచకుల 
చేష్టలను చప్పుడు లేకుండా గమనించి, ముందేమి జరుగుతుందో చూద్దామన్న ఆసక్తితో వారి దగ్గరగానే ఒకచోట 
నిలబడి ఉన్నది. ఆమెను ఉపకీచకులు చూచారు. ఒక్కసారిగా వారి మనసులో భయంకరమైన కోపం పెల్లుబికింది. 
ఆమెను కసితో, కరకుదనంతో పట్టుకొని. (తరవాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అంతమంది కూడినా, అంత జరుగుతున్నా (ద్రౌపది అక్కడినుండి పోలేదు. అందులోని అంతరార్థం ఆలోచనామృతం. 
కీచకుడి చావుతో ఆమెకు తృప్తి లేదు. అతడి శవయాత్ర సాగేంతవరకూ చూచి పీడ వదిలిందని సంతోషించాలని అక్కడే 
ఒకచోట ఒదిగి నిలబడి ఉన్నది. ఆమె బాధితగా చెప్పుకొన్నది. కాబట్టి అందరూ జాలి చూపుతా రనుకొన్నది. ఆమె గంధర్వుల 
భార్యనని భయపెట్టింది కాబట్టి, ఎవ్వరూ ఆమె నేమీ చేయటానికి సాహసించరని భావించింది. అందుకే అందరితో కలిసి నిర్భయంగానే 
ఉపకీచకుల చర్యలు గమనిస్తూ నిలబడింది. ఆమెను ఉపకీచకులు చూచారు. అన్న చావుకు ఆమెయే కారకురాలని నిర్ణయించుకొని 
ఆ(గ్రహోదగ్రులయ్యారు. గంధర్వుల నేమీ చేయలేని ఆ ఉపకీచకులు తమ కోపాన్ని ఆ కోమలిపై తీర్చుకొందామనుకొన్నారు. 
అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను కన్నారా చూస్తున్న [ద్రౌపది నిజంగా అప్పుడు 'చారులోచనియే. అయితే ఏం? క్రూరులైన 
ఉపకీచకులు ఆమెను నిర్ణయులై ముట్టడించారు. బంధించారు. ప్రజలనుండి జాలి పొందుతాననుకొన్న (ద్రౌపది ఉపకీచకులనుండి 
క్రోధాన్ని ఎదుర్కొన వలసి వచ్చింది. ఇది ఊహించని మలుపు. 


2. సమీపంలోని ఒక స్తంభాన్ని కౌగిలించుకొని ఉండగా కీచకులు చూచి రెచ్చిపోయారని వ్యాసభారతం, అందులో 
కూడా ఆమె వేచి ఉండటానికి కారణం తెలియదు. తిక్కన (ద్రౌపదికి మాత్రం అక్కడ జరుగుతున్న కథను కళ్ళారా చూచి, 
నోరారా తన భర్తలకు చెప్పి, మనసరారా సంతోషించాలనే కసితో కూడిన కోర్కె తప్ప మరొకటి కానరాదు. అది భీమ వ్యూహంలో 


352 శ్రీమదాంధ్ర మహాభారతము 

భాగమా? కాదా? అన్నది ఆలోచించదగింది. భీముడు శయ్యమీద కూర్చున్నాడే కాని నిద్రించలేదు. (ద్రౌపది జరిగిన కథంతా 
తనకు వచ్చి చెప్పితే కాని నిద్ర పోగూడదని వ్యూహం కాబోలు! ఏమైనా భీముడి సాహసం సార్థకమైనది. ద్రౌపది సాహసం 
ప్రమాదానికి గురి అయింది. భీముడికి మరల పనిబడింది. ఈసారి నూటైదుగురు కీచకులను మట్టుపెట్టవలసిన సన్నివేశం 
ముంచుకొని రాబోతున్నది. కథ ఉత్కంఠతో ఊగిపోతున్నది. (సంపా.) 


క. పెడకేలు గట్టి 'పాపపుం। బొడవగు నిది గాదె యితనిం బొడ వడంగించెన్‌! 
గెడకూడం దీని నీతని । యొడలిపయిం బెట్టి కాల్లు టుచితం బరయన్‌.” 13 


ప్రతిపదార్థం: పెడకేలు+కట్టి= చేతులు వెనుకకు విటిచికట్టి; పాపము+పొడవు+అగు= పాపిస్టిరూపంకల; ఇది= ఈ సైరంధ్రి; 
కాదె= కదా; ఇతనిన్‌= ఈ కీచకుడిని; పొడవు+అడంగించెన్‌= చంపింది (రూపులేకుండా చేసింది); కెడగూడన్‌= (ప్రక్కలో ఉండగా 
(అనగా కలిపి జతగా ఉండునట్టు); ఈతని ఒడలిపయిన్‌+పెట్టి= ఈతడి శరీరం మీదపెట్టి; దీనిన్‌= ఈ సైరంధ్రిని; కాల్చుట= 
తగులబెట్టటం; అరయన్‌= పరిశీలించగా; ఉచితంబు= తగును. 


తాత్సర్యం: (ద్రౌపది చేతులను వెనుకకు త్రిప్పి కట్టారు. “పాపిష్టి రూపం కలిగిన ఇదేగా ఈతడిని మట్టుపెట్టింది! 

లు © యు యు 
(ఈమె పాపపు అందానికి ఆకర్షితుడై అతడు ఈ చావు చచ్చాడు). కాబట్టి ఇతడితో ఈమెను కలిపి కట్టి, దహనం 
చేయటం యుక్తమైన పని. (అని నిర్ణయించారు). 


విశేషం: సింహబలుడు ఆ రూపవతిని పొందుదామని కోరుకొన్నాడు. కాని, ఈ శరీరంతో పొందలేకపోయాడు. ఇతడి ఆశ 
అడియాసగానే మిగిలిపోయింది. ఈ పాపిష్టిది సుఖాన్ని ఇవ్వకుండానే మోసగించి, భర్తలచేత చంపించింది కాబట్టి ఇతడి శవంమీద 
ఈమెను పెట్టి దహనం చేస్తే లోకాంతరంలోనైనా అతడు సంతోషిస్తాడని వారి ఊహ. (బ్రతికి సాధించలేనిది చచ్చి సాధించగలడనే 
సామెత వలె ఉపకీచకులు భావించి ఆమెకు సహగమనంవంటి దురవస్థను కల్పించారు. ఇదె (ద్రౌపదికి (ప్రబలమైన విపత్తు. 
(సంపా.) 


వ. అని విరాటున కెటింగించి చేయువారై, యంతకుమున్న యీ వృత్తాంతం బంతయు విని సంక్షుభిత 
హృదయుండై యున్న యతనిపాలికిం బోయి. 14 


ప్రతిపదార్థం: అని విరాటునకు+ఎణింగించి చేయువారై= ఆ విధంగా విరాటుడికి తెలిపి చేద్దామని నిశ్చయించి; అంతకుమున్ను+అ= 
అంతకు ముందే; ఈ వృత్తాంతంబు+అంతయున్‌ విని= ఈ విషయమంతా విని (అనగా కీచక వధనంతావిని); సంక్షుభిత 
హృదయుండు+ఐ; ఉన్న= కలత చెందిన మనసుతో ఉన్న; అతని పాలికిన్‌+పోయి= ఆ విరటుని వద్దకు వెళ్లి, 


తాత్సర్యం: తమ నిర్ణయాన్ని రాజైన విరాటుడికి తెలిపి అమలు చేయాలని బయలుదేరారు. అంతకుముందే ఆ 
వృత్తాంతాన్ని (చారుల వలన) విని విరాటుడు కలతపడ్డ హృదయంతో బాధపడుతున్నాడు. అప్పుడు వారు అతడి 
దగ్గరికి పోయి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: కీచకకవధ వృత్తాంతం కార్చిచ్చువలె రాజభవనమంతా చుట్టివేసింది. కాపలావారు రాజుకు చెప్పారు. అయితే, విరాటుడు 
ఇతర బంధువుల వలె నర్తనశాలకు రాలేదు. సుదేష్ల అన్నను చూడాలని వేగిరపడలేదు. కాని, జరిగినదానికి వారిరువురూ లోలోన 
కుమిలిపోతున్నారు. ఏమి చేయాలో తోచక కలతపడుతున్నారు. ఇంతలో ఉపకీచకులు తమ నిరంకుశ నిర్ణయాన్ని రాజుకు 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 353 
మర్యాదగా తెలిపిపోదామని వచ్చారు. అనుమతిస్తే మర్యాదగా ఉంటుంది. లేదా రాజాజ్ఞను వారు పట్టించుకొనరు. సింహబలుడి 
ఉద్దతి అతడి తమ్ముల రూపంలో బుసకొట్టుతున్నది. సన్నివేశం గంభీరంగా సాగుతున్నది. (సంపా.) 


తే. “ఎల్లభంగుల సైరంధ్రి నేము సింహ । బలునితో( జంపువారమై తలంచి నీకు 
నెటు(గ( జెప్పంగ వచ్చితి; మీవు నింత । వట్టు మన్నన మాకు నీ వలయు' ననిన. 15 


ప్రతిపదార్థం: ఏము= మేము; ఎల్లభంగులన్‌= అన్ని విధాలుగా, ఏ విధంగానైనా; సింహబలునితోన్‌= కీచకుడితో కలిపి; సైరం ధ్రిన్‌= 
సైరంధ్రిని; చంపువారము+ఐ= చంపటానికి; తలంచి= నిశ్చయించుకొని; నీకున్‌; ఎణు(గన్‌+చెప్పంగన్‌= తెలుపటానికి; వచ్చితిమి= 
వచ్చాము; ఈవున్‌= నీవు; మాకున్‌= మాకు; ఇంత+పట్టు= ఈ మాత్రం; మన్ననన్‌= గౌరవాన్ని (గౌరవప్రదంగా, కాదనకుండా 
అంగీకరించటాన్ని); ఈవలయున్‌= ఇవ్వాలి; అనినన్‌= అని అనగా. 


తాత్పర్యం: 'ఏ విధంగానైనా సరే (అన్ని విధాలా ప్రయత్నం చేసి) సైరంధ్రిని సింహబలుడితో కలిపి దహనం చేసి 
చంపాలని ఆలోచించాం. దానిని నీకు తెలపటానికి వచ్చాం. నీవు ఈ మాత్రం మమ్మల్ని అనుమతించాలి” అని 
ఉపకీచకులు అడుగగా. (తరువాతి గద్యంతో అన్వయం.) 


విశేషం: ఇది సవినయంగా మనవి చేయటం కాదు. దబాయించి అనుమతి అడిగి పుచ్చుకొనటం. (సంపా.) 


వ. అతండును దన మనంబున 'నియ్యుపకీచకుల చందంబు సూడ నేను వారించితి నేనియు నుడుగం 
గలవారుగా రని (యు గంధర్వులు బలవంతులు గావున. దద్రక్షితయైన సైరంధ్రి కపాయంబు వొందిదని) 
యు నూహించి, వారలం గలయం గనుంగొని 'యట్లకాక మీకుం బోలిన తెజంగు సేయుం' డనిన నదియ 
యనుమతిగాం గైకొని సరభసంబునం జనుదెంచి. 16 


ప్రతిపదార్థం: అతండును= ఆ విరాటుడు కూడ; తన మనంబునన్‌= తన మనసులో; ఈ+ఉప కీచకుల చందంబు+చూడన్‌= 
ఈ ఉపకీచకుల పద్దతి చూడగా; ఏను వారించితిన్‌+ఏనియున్‌= నేనడ్డుకొన్నప్పటికీ; ఉడుగన్‌+కలవారు+కారు= ఆగేవారు కారు; 
అనియున్‌= అనిన్నీ; గంధర్వులు బలవంతులు కావునన్‌= గంధర్వులు బలం కలవారు కాబట్టి; తద్‌+రక్షిత+ఐన= వారిచే 
కాపాడబడేదైన; సైరంధ్రికి; అపాయంబు+పొందదు= (ప్రమాదం కలుగదు; అనియున్‌= అనుకొని; ఊహించి= తలచుకొని; 
వారలన్‌+కలయన్‌+కనుంగొని= వారి నందరినీ కలయచూచి; అట్లు+అ+కాక= అట్టే కానీయండి; మీకున్‌+పోలిన తెణంగు= 
మీకు తోచిన విధంగా; చేయుండు+అనినన్‌= చేయండి అని అనగా; అది+అనుమతి కాన్‌+కైకొని= దానినే ఆమోదంగా తలచుకొని; 
సరభసంబునన్‌+చనుదెంచి= తొందరగా వచ్చి. 


తాత్సర్యం: విరాటుడు కూడా తన మనసులో ఇట్లా ఊహించాడు; “ఈ ఉపకీచకుల పద్దతి చూస్తే నేను వద్దన్నా వీరు 
మానేటట్టు లేదు. గంధర్వులా- బలవంతులు కాబట్టి సైరంధ్రికి అపాయం కలుగకపోవచ్చును.' అనుకొన్నాడు. ఎదుట 
ఉన్న ఉపకీచకుల నందరినీ కలయచూచాడు. “అట్టాగే, మీకు తోచినవిధంగా చేయండి” అన్నాడు. అదే ఆయన అనుమతిగా 
పరిగణించి వేగంగా బయలుదేరి వచ్చి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: విరాటుడి హృదయంలోని ధర్మసంఘర్షణ సహజంగా అనిపిస్తుంది. కీచకులు ధూర్తులు. రాజశాసనాన్ని మన్నించరు. 
మన్నించనివారిని మందలింపజూస్తే మాట నిలవదు. అయితే, సైరంధ్రి అంతఃపుర వనిత. ఆమెను కీచకుడితో కలిపి దహించటానికి 


354 శ్రీమదాంధ్ర మహాభారతము 


అంగీకరించటం అంతఃపుర ధర్మం కాదు. అట్లని కీచకుడిని సమర్థించలేడు. అతడు అంతఃపురధర్మాన్ని ధిక్కరించి సైరంధ్రిని 
అవమానించినా వారించలేకపోయాడు. కీచకుడిని తాను దండించ లేకపోయినా గంధర్వులు దండించారు. ధర్మాన్ని గంధర్వులే 
నిలుపుతున్నారు. తనను కాపాడుతున్నారు. తనను కాదని కీచకుడు బాగుపడలేదు. ఉపకీచకులూ అంతే. అందువలన గంధర్వులమీద 
ధర్మరక్షణ భారముంచి ఉపకీచకులను వారి కర్మకు వారే బాధ్యులయ్యేటట్లు చేయటమే అప్పటికి అనువైన పని అని భావించి 
వారి చర్యలకు విరాటుడు తల ఊపాడు. విరాటుడు అంత బలవంతుడు కాకపోవచ్చును. కాని వివేకజ్ఞుడు. (సంపా.) 


ఉ.  'అంగజరాగమత్తుండగు నన్నకు నిమ్మెయినైన. బ్రీతిసే 
యంగలవార, మీ జజభి యాతనితోడన తీటు(గగాకి యం 
చుం గొనిపోయి దైన్యమున సూతునిపీను(గు మీంద బాండుపు 
త్రాంగనం బెట్టి, కట్టిరి దయాపరివర్ణితచిత్తవృత్తులై. 17 


ప్రతిపదార్థం: అంగజరాగమత్తుండు+అగు= మన్మథుడి వలన కల్గిన మోహంతో మదించిన; అన్నకున్‌= తమ అన్న అయిన 
కీచకుడికి; -ఈ+మెయిన్‌+ఐనన్‌= ఈ విధంగానైనా; ప్రీతిచేయన్‌+కలవారము= ఇష్టమైన పని చేయగలం; ఈ జఅభి= ఈ 
కులట (లంజె); ఆతని తోడన్‌= ఆ కీచకుడితోనే; తీటున్‌+కాక= చనిపోయితీరాలి; అంచున్‌+కొనిపోయి= అని చెప్పుతూ 
తీసికొనిపోయి; దయాపరివర్ణిత చిత్తవృత్తులు+ఐ= దయచేత విడువబడిన మనస్సులు కలవారై-అంటే కఠినచిత్తులై; పాండుపుత్ర+ 
అంగనన్‌= పాండవుల ఇల్లాలిని (ద్రౌపదిని); దైన్యమునన్‌= దీనంగా; సూతుని పీనుగుమీదన్‌= కీచకుడి శవం మీదనే; పెట్టికట్టిరి= 
పెట్టి కట్టారు. 


తాత్సర్యం: 'మన్మథావేశంతో ఉన్మత్తుడైన మన అన్నకు ఈ విధంగానైనా సంతోషపెట్టుదాం. ఈ రంకుటాలు 


అతడితోపాటే అంతం కావాలి” అని అంటూ పాండవపత్ని అయిన ద్రౌపదిని కొనిపోయి దీనంగా కీచకుడి పీనుగుమీద 
ఉంచారు. నిరయచిత్తులై ఆమెను ఆ పీనుగుతో కలిపి కట్టారు. 


నిశేషం: సింహబలుడిది మదనోన్మాదమైతే, ఉపకీచకులది మదోన్మాదం. (పీతాత్మలను తృప్తిపరచే ప్రక్రియగా సైరంధ్రిని అతడితో 
కలిపి దహించటానికి పూనుకొన్నారు. ఉపకీచకులకు గంధర్వభయం ఉన్నట్టు లేదు. అంతమంది గుమికూడిన చోటికి వారు 
రారని వారి విశ్వాసం కావచ్చును. లేదా సింహబలుడిని సంహరించిన గంధర్వుల ఆట సైరంధిని దహించటంతో కట్టుతుందని 
భావించవచ్చును. ఏది ఏమైనా తమతో కూడిన అన్నను చంపినదానిని అతడితో కలిపి చంపటమే (ప్రతీకారం-ఇటువంటి భావాలు 
ఉపకీచకుల చర్యలకు (ప్రేరకాలు. (సంపా.) 


చ.  అశుచియు6 గష్టుండున్‌ లఘువునైన నిజాగ్రజుమేనితోడ ని 

త్య శుచియుం బుణ్యశీలయు నుదాత్తయు నా జను నింతి.గొంచుం గ 

ర్కృశమతిం గీచకుల్‌ బహుముఖంబుల బాంధవ విప్రలాపముల్‌ 

దిశ లద్రువం జెలంగ6 గరదీపనికాయము ప్రజ్వరిల్లంగన్‌ 18 
ప్రతిపదార్థం: అశుచియున్‌= అపవిత్రుడున్నూ; కష్టుండున్‌= పాపియున్నూ; లఘువున్‌= అల్పుడూ, చులుకనైనవాడున్నూ; ఐన= 
అయినటువంటి; నిజ+అ(గ్రజుమేనితోడన్‌= తమ అన్న శరీరంతో; నిత్యశుచియున్‌= ఎల్లప్పుడూ పవిత్రురాలుగా (పరిశుద్దురాలుగా); 


పుణ్యశీలయున్‌= పాపమంటే ఎరుగని స్వభావం కలది; ఉదాత్తయున్‌+నాన్‌= ఉత్తమ॥స్తీ అనగా; చను= ఒప్పారే; ఇంతిన్‌= స్త్రీని 
(ద్రౌపదిని); కొంచున్‌= తీసికొనిపోతూ; కర్కశమితిన్‌= కఠినమైన మనసుతో; కీచకుల్‌= ఉపకీచకులు; బహుముఖంబులన్‌= 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 355 
అనేక విధాలుగా; బాంధవ= కీచకుడి బంధువుల; విప్రలాపముల్‌= రోదనలు; దిశలు+అద్రువన్‌= దిక్కులదిరేటట్టు; చెలంగన్‌= 
వ్యాపించగా; కరదీపనికాయము ప్రజ్వరిల్లంగన్‌= చేదివ్వటీలు వెలుగుతూ ఉండగా. 


తాత్సర్యం: కఠినాత్ములైన ఉపకీచకులు అపవి(త్రుడూ, దుష్టుడూ, అల్పుడూ అయిన తమ అన్న శవంతో కలిపి, నిత్య 
పవిత్రురాలు, పుణ్యస్వభావురాలు, ఆదర్శవర్తనురాలు అని ప్రసిద్ధికక్కిన ఆ యిల్లాలిని తీసికొనివెళ్ళి బంధువుల ఏడ్పులూ, 
పెడబొబ్బలూ అనేక విధాలుగా పెచ్చుపెరిగి దిక్కులు పిక్కటిల్లుతూ ఉండగా, కాగడాల గుంపులు ధగధగ వెలుగుతూ 
ఉండగా. (తరువాతి పద్యంతో అన్వయం) 


విశేషం: అలం: పరికరం, విషమం. విశేషణం సాభిప్రాయమైతే పరికరాలంకారం. ఈ పద్యంలో కీచకుడికీ, (ద్రౌపదికీ వాడిన 
మూడు విశేషణాలూ సాభిప్రాయాలు. అననురూపాలైన వాటికి సంబంధం చెప్పటం విషమం. అందులో యథాసంఖ్యం కూడా 
ఉన్నది. అతడు సదా అపవిత్రుడు, ఆమె నిత్య పవి(త్రురాలు; అతడు కష్టుడు, ఆమె పుణ్యశీల; అతడు అల్పుడు, ఆమె ఉదాత్త; 
వారిద్దరూ విరుద్ధ గుణాల వారు. వారిని కలిపి కట్టటం విషమం. ఈ వ్యాఖ్య చేస్తున్నది కవి. ఉపకీచకులకు ఈ పరిజ్ఞానం లేదు. 
వారు చేస్తున్నపని అనౌచిత్యం. దానిని తిక్కన ఎత్తిచూపుతున్నాడు. ఉపకీచకులపట్ట పఠితలకు ఏవగింపు కలిగించే అలంకారాలను 
తిక్కన ప్రయోగించాడు. వారి వధార్హతను పరోక్షంగా ధ్వనింపజేశాడు. (సంపా.) 


క పితృవణము దెసకు( జన న । య్యతివ భయభ్రాంతచిత్తయై బాష్పజలో 
ద్గతి మొగము6గప్ప నిట్లని। యతిరావముగా నొనర్జె నాక్రందనమున్‌. 19 


ప్రతిపదార్థం: పితృవణము= శ్మశానం- వల్లకాడు; దెసకున్‌= దిక్కుకు; చనన్‌= పోగా; ఆ+అతివ= ఆ స్రీ (సైరంధ్రి); 
భయ ॥బ్రాంతచిత్తఐ= భయంతో కలతపడిన మనసు కలదై; బాప్పజల+ఉద్గతి+మొగము కప్పన్‌= కన్నీటివేగం ముఖాన్ని కప్పగా; 
అతిరావముగాన్‌= పెద్ద కంఠస్వరంతో ఎలుగెత్తి పెద్దగా అరుస్తూ, ఆక్రందనమున్‌= రోదనాన్ని; ఇట్టు+అని= ఈ విధంగా 
(ముందు చెప్పే విధంగా); ఒనర్చెన్‌= చేసింది. 


తాత్పర్యం: శ్మశానం వైపునకు వెళ్ళుతూ ఉండగా ఆమె భయంవలన కలతబారిన మనస్సుతో, కన్నీరు పొంగి 
ముఖాన్ని కప్పివేస్తూ ఉండగా బిగ్గరగా ఎలుగెత్తి ఇట్టా రోదనం చేసింది. 


విశేషం: (స్త్రీకి మానభంగ, (ప్రాణభంగ భీతులు ఉండటం సహజం. అందులో మానభంగ భీతి తీరింది. ఇప్పుడు ప్రాణభంగ 
భీతి ఏర్పడింది. కీచకుడు మానభంగం చేయబోయి ప్రాణాలు కోల్పోయాడు. ఉపకీచకులు (ప్రాణభంగం చేయబోతున్నారు. 
మానభంగం (ప్రాణభంగం కంటె గొప్పదనటంలో అనుమానంలేదు. కాని, ప్రాణభంగం సర్వధర్మభంగం కలిగిస్తుంది. ఉపకీచకుల 
అవివేకం వలన ధీరురాలైన (ద్రౌపది కూడా ప్రాణాలు కోల్ళోతానేమోనని రోదించింది. అయినా పెద్దగా రోదించటం అనే ఆమె 
చేష్టకు రెండంచులున్నాయి. అది అసహాయతవలన ఏర్పడిన ఆర్తి కావచ్చును. తన దీనస్థితిని తన పతులకు వినిపించేటట్టు 
చేయాలని చేసే చివరిప్రయత్నం కావచ్చును. (గుడ్డిలో మెల్ల ఏమంటే- వారు ఆమె చేతులు కాళ్ళు కట్టివేశారే కాని నోరు 
కట్టివేయలేదు. అదొక్కటే ఆయుధం ఆమెకు మిగిలింది. గొంతెత్తితే వినిపించుకొనటానికి భీముడింకా మేల్కొనే ఉన్నాడు. 
ఆమె గొంతు అతడికి వినబడాలి. అందుకే అంత పెద్దగా ఆ(క్రందనం! ఇది ఒక అంచున అనాథ ఆర్తనాదం. మరొక అంచున 
భీమ పునర్విజృంభణానికి శంఖారావం. (సంపా.) 


ఆ. 'అనదనైతి నిచట; నాలి కుయ్యాలింపు(। డ కట! మీరు గలుగ నాక్రమించి 
నన్ను( గట్టి సూతనందను లిమ్మెయి । వెజిపులేక భంగపటుచువారు. 20 


356 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అకట!= అయ్యో; ఇచటన్‌= ఇక్కడ; అనదన్‌+ఐతిన్‌= దిక్కులేనిదానినైనాను; ఆలి= ఇల్లాలియొక్క; 
కుయ్యి+ఆలింపుండు= మొరను వినండి; మీరు+కలుగన్‌= మీరుండగానే; సూతనందనులు= సూతుడి కొడుకులైన ఉపకీచకులు; 
నన్నున్‌+ఆ(క్రమించి= నన్ను చుట్టుముట్టి; కట్టి= కట్టివేసి; వెజపు లేక= భయం లేకుండా; ఈ+మెయిన్‌= ఈ విధంగా; 
భంగము+పణుచువారు= అవమానం చేస్తున్నారు. 


తాత్సర్యం: 'దిక్కులేని దాననుగా నేను ఇప్పుడు చేసే ఆ(క్రందనాన్ని వినండి. మీరుండగానే ఉపకీచకులు నన్ను 
చుట్టుముట్టి, కట్టివేసి భయంలేకుండా అవమానం చేస్తున్నారు. 


విశేషం: ఆక్రందనం చేసే ఆడుది చిన్న చిన్న వాక్యాలే మాట్లాడుతుంది. తన దీనస్థితిని చెప్పుకొంటుంది. ఆ దురవస్థను 
వర్ణిస్తుంది. దానికి సంబంధించిన కథలు బాధగా పేర్కొంటుంది. ఇది లోక స్వభావం. దానిని స్వభావోక్తిగా తిక్కన 
ప్రతిపదసార్థకంగా నిర్వహించాడు. (ద్రౌపది మాటలు దీనోక్తులే కాదు. భీముడి కందించే సమాచారోక్తులు కూడా. “ఇక్కడ నేను 
అనాథ నయ్యాను” అంటే- ఇప్పుడు నేను రక్షకులు లేని దాననయ్యాను. నాథుడు పోయిన ఆడదానిని సహగమనానికి తీసికొని 
పోయేటటుగా తీసికొని పోబడుతున్నాను. నా ప్రయత్నం ఇక్కడ విఫలమెపోయింది. నాకు రక్షకుడు (నాథుడు) కావాలి-అని 
€ (i a 
మొదటి హెచ్చరిక. ఆలి కుయ్యి ఆలింపుడు; అబల అయిన ఇల్లాలి ఆక్రందనం వినండి. దయచూపండి మీ ఇల్లాలిని-అని 
సామాన్యార్థం. ఒంటరిగా చిక్కిన ఇల్లాలు సహాయం కొరకు చేసే దీనాలాపంగా దీనిని (గహించండి-అని భీమపరంగా అర్థం. 
అకట! అని నిరాశ ప్రకటించటంలో పరిస్టితియొక్క తీవ్రతను తెలుపటం పరమార్థం. మీరుండగా నన్ను చుట్టుముట్టి పట్టి 
థి థె యు యు యు 
పాడెకు కట్టి ఉపకీచకులు భయం లేకుండా నన్ను భంగపరుస్తున్నారు అనే మాటలు జరుగుతున్న కథను స్మరిస్తూ 
విలపిస్తున్నట్టుగా, భీముడికి వాస్తవ స్థితిని నివేదించుకొన్నట్టూ తెలుస్తుంది. అంతేకాదు. భీముడికి కోపం తెప్పించేటట్టు చెప్పే 
పద్దతి కూడా ఇందులో ఇమిడి ఉన్నది. మీరు ఉన్నారని చెప్పినా లక్ష్యం చేయకుండా నన్ను పట్టి బంధించారు. అంటే, మీరంటే 
భయం లేకుండా నన్ను భంగపరుస్తున్నారు. ఈ శత్రు తిరస్కారాన్ని మీరు సహించగలరా? నేను భంగపడటం మీరు 
సహించగలరా? నేను భంగపడితే మీరు భంగపడ్డట్టు కాదా? ఇటువంటి అర్థాలు వచ్చి భీముడిలో రౌద్రోద్రేకం రేకెత్తించటం 
ఆ వాక్యాల ప్రయోజనం. ఇది వారి వ్యూహంలో భాగమని భావించినా ఆమె మాటలు సహజంగా ఉండి సానుభూతిని 
కలిగిస్తున్నాయి. ఇది తిక్కన రచనా శిల్పం! (సంపా.) 


ఉ. ఆనతవైరి యో జయ! మహాద్దుతవిక్రమ యో జయంత! దు 
ర్మానవిఘూర్ణమానరిపుమర్దన యో విజయాభిధాన! తే 
జోనిహతాహిత ప్రకటశూర గుణప్రతిభాస యో జయ 
త్వేన! విరోధి బాహుబల జృంభణభంజన యో జయద్దలా! 21 


ప్రతిపదార్థం: ఆనతవైరి= నమస్కరించిన శత్రువులు కలవాడా, శత్రువులను పాదా(క్రాంతులను చేసినవాడా!; ఓ జయ!= 
జయుడనే పేరుగలవాడా!; మహా+అద్భుత విక్రమ= ఆశ్చర్యం కలిగించే శౌర్యం కల; ఓ జయంత!= ఓ జయంతుడనే 
పేరున్నవాడా!; దుర్మాన= దురభిమానంతో; విఘూర్లమాన= ఊగులాడే; రిపు= శత్రువులను; మర్దన= చంపువాడా; ఓ 
విజయ+అభిధాన!= విజయుడనే పేరు కలవాడా!; తేజో నిహత= (నీ) తేజస్సుతో పడగొట్టబడిన; అహిత= శత్రువులకు; 
ప్రకట= స్పష్టం చేసిన; శూరగుణ(ప్రతిభాస= శౌర్యగుణంతో వెలుగుతున్నవాడా!; ఓ జయత్సేన= ఓ జయత్సేనుడనే పేరున్నవాడా!; 
విరోధి= శత్రువుల; బాహుబల= భుజబలం యొక్క; జృంభణ= అతిశయాన్ని; భంజన!= నాశనం చేసేవాడా!; ఓ జయద్భ్బలా!= 
ఓ జయద్భ్బల నామధేయుడా! (అని సైరంధ్రి అరుస్తూ ఉండింది). 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 357 
తాత్సర్యం: శత్రువులను పాదా(క్రాంతులను చేసికొన్న జయుడా! మహాద్భుత వి(క్రమశాలివైన జయంతుడా! 
దురభిమానులైన శత్రువులను మర్దించిన విజయా! తేజోబలంతో శత్రువులను పడగొట్టిన ఓ జయత్సేనా! భుజబలంతో 
విజృంభిస్తున్న శత్రువులను నాశనం చేసిన ఓ జయద్బలా! 


విశేషం: 1. గంధర్వ పతులను అయిదుగురిని ఎలుగెత్తి పిలుస్తున్నట్టు చిత్రించిన ఈ పద్యం మూల శ్టోకభావానికి ముచ్చటైన 
విస్ఫృతి. మూలంలోని శ్లోకం ఇది- 


“జయో! జయన్లో! విజయో! జయత్సేనో! జయద్బల! (4-22-12) ఇందులో పేర్కొన్న అయిదుపేర్ణూ పాండవులు 
అజ్ఞాతవాసంలో తమలో తాము పిలుచుకొనే రహస్య సంకేతాలు. వాటిని మొదటిసారీ, చివరిసారీ వాడింది ఈ ఘట్టంలోనే. 
ఇది అంత అత్యవసర పరిస్థితి అని ధ్వని. మూలక్షోకంలో పిలుపే ముఖ్యం. తెలుగులో పిలుపే కాదు, వారి తలపు శత్రువులకు 
వెరవు కలిగించటం కూడా ముఖ్యం. అందువలన పేర్లెంత ముఖ్యమో వారి గుణవిశేషణాలు అంత ప్రధానం. జయుడు 
ధర్మరాజు- ఎంతటి శత్రువైనా అతడికి తలవంచి నమస్కరిస్తాడు. జయంతుడు భీముడు- మహాద్భుత పరాక్రమశాలి. 
విజయుడు అర్జునుడు- ఎంతటి దురహంకారులనైనా మర్దించే మహావీరుడు. జయత్సేనుడు నకులుడు- శత్రువులను చంపి 
శౌర్యగుణాన్ని ప్రదర్శించేవాడు. జయద్బలుడు సహదేవుడు- విరోధి బాహుబాలాల విజృంభణాన్ని భంబించేవాడు. ఇందులో 
నలుగురు శత్రువులను చంపేవారు. మొదటివాడు మాత్రం శత్రువుల నమస్కారాలు (గ్రహిస్తూ ఉంటాడు. శత్రువులు తమ 
కపకారం తలిస్తే గంధర్వులు చంపుతారనీ, శంణు వేడితే అను(గ్రహిస్తారనీ నిగ్రహానుగ్రహ సమర్గులైన శూరులనీ శత్రువులకు 
హెచ్చరిక! భర్తలకు (ప్రశంస. అది అప్పుడు అవసరం! 


2. (ద్రౌపది భర్తలందరినీ పేరుపేరున పిలిచినా పలికేది భీముడొక్కడే! అందువలన అయిదుగురి విశేషణాలూ 
భీమనాయకుడికి వర్తించేవిగా కూడా ఉండటం విశేషం. 

3.భారత కావ్యనాయక నిరూపణంలోనూ, రససమన్వయంలోనూ ఉన్న ఒక శిల్ప రహస్యాన్ని ఈ పద్యం ధ్వనిస్తున్నది. 
ధర్మజుడు ధర్మవీరుడు. భీమాదులు యుద్దవీరులు. అనునాయకులైన భీమాదుల వీర రౌద్రరసకార్యాలన్నీ ధర్మజుడి ధర్మవీరానికి 
అంగాలై పోషకాలుగా నిలుస్తాయనీ, ఆయా సందర్భాలలో కార్యసాధకులు భీమాదులైనా ఫలభోక్త ధర్మరాజనీ విశేషణాలు 
ధ్వనిస్తున్నాయి. 


4.చిన్న సమాసంతో మొదలై (క్రమంగా పొడుగైన విశేషణాలలో సాగిన ఈ పద్యగతి కాహళ సంధించిన విధంగా 
(ద్రౌపది రోదించిన స్పూర్తిని కలిగించటం తిక్కన సహజ పద్యరచనా శిల్పం. (సంపా.) 


సీ, తొడంగిన పని చలం బెడపక యతి దుష్క। రంబైన( గడతేర్డు ప్రభువులార! 
పెనంగిన వైవస్వతునినైనం గడిమిమై । వ్రేల్మిడి బరిమార్లు వీరులార! 
శరణార్థియగు దుష్ట శాత్రవునైనను | గరుణ రక్షించు సత్సురుషులార! 
యర్దికి. బ్రాణంబు లైనను దాంపక | తమకించి యిచ్చు నుదారులార! 


తే. నాథులార! గంధర్వ రత్నంబులార । నన్ను నుపకీచకులు తమ యన్న శవము 
నందు బంధించికొని వెస నరుగుచున్న । వారు; రక్షింప వేగ రావలయు మీరు. 22 


ప్రతిపదార్థం: తొడంగినపని= మొదలుపెట్టిన పనిని; చలంబు+ఎడపక= పట్టుదల వదలకుండా; అతిదుష్కరంబు+ఐనన్‌= 
మిక్కిలి కష్టమైనప్పటికిని; కడతేర్చు= పూర్తిచేసే; ప్రభువులార!= రాజులారా!; పెనంగినన్‌= పోరాడితే; వైవస్వతునిన్‌+ఐనన్‌= 


358 శ్రీమదాంధ్ర మహాభారతము 

యముడిని అయినా; కడిమిమైన్‌= పరాక్రమంతో; దవ్రేల్మిడిన్‌= చిటికలో; పరిమార్చు= సంహరించే; వీరులార!= శూరులారా!; 
శరణ+అర్థి+అగు= శరణు వేడినవాడైన; దుష్ట్రశాత్రవున్‌+ఐనన్‌= దుర్మార్గుడైన శత్రువునైనప్పటికిని; కరుణన్‌= దయతో; 
రక్షించు= కాపాడే; సత్సురుషులార!= మంచివారయిన పురుషులారా!; అర్జికిన్‌= దేహీ అన్నవాడికొరకు; (ప్రాణంబులు+ఐనను= 
(మీ) ప్రాణాలైనా; దాపఫక= దాచుకొనకుండా; తమకించి= త్వరపడి; ఇచ్చు= ఇచ్చే; ఉదారులార!= దాతలార!; నాథులార!= 
భర్తలారా!; గంధర్వరత్నంబులార!= గంధర్వ శ్రేష్టులారా!; నన్నున్‌= నన్ను (సైరంధ్రిని); ఉపకీచకులు= ఉపకీచకులు; తమ+ 
అన్న శవమునందున్‌= తమ అన్న అయిన కీచకుని శవంతో; బంధించికొని= కట్టివేసికొని; వెసన్‌+అరుగుచున్నవారు= వేగంగా 
వెళ్ళుతున్నారు; రక్షింపన్‌= కాపాడటానికి; మీరు= (గంధర్వులైన) మీరు; వేగన్‌= త్వరగా; రావలయున్‌= రావాలి. 


తాత్సర్యం: మిక్కిలి కష్టమైనప్పటికిని మొదలుపెట్టిన పనిని పట్టువదలకుండా పూర్తి చేసే ప్రభువులారా! పోరాటంలో 
యమధర్మరాజునైనా పరాక్రమంతో చిటికెలో చంపగల వీరులారా! దుర్మార్గుడయిన శత్రువునైనా శరణువేడితే చాలు 
దయతో కాపాడే దయామయులారా! దేహీ అన్న వానికి (మీ) ప్రాణాలైనా దాచుకొనకుండా ఇచ్చే దాతలైన 
నాథులారా! గంధర్వ శ్రేష్టులారా! (ఈ) ఉపకీచకులు నన్ను తమ అన్న అయిన కీచకుడి శవంతో కట్టి వేగంగా 
తీసికొనిపోతున్నారు. మీరు త్వరగా వచ్చి నన్ను కాపాడాలి. 


విశేషం: అలం: యథాసంఖ్యం. తిక్కన జౌచిత్య పోషణకు ఈ సీసపద్యం ఒక అమూల్యోదాహరణం. మూలంలో ద్రౌపది 
ఇట్టా పలికింది; 


“యేషాం జ్యాతల నిర్హోషో విస్ఫూర్ణిత మినాశవేః। 

వ్యశ్రూయత మహాయుద్దే భీమఘోష స్తరస్వినామ్‌॥ 

రథఘోషశ్ళ బలవాన్‌ గన్దర్వాణాం తపస్వినామ్‌! 

తే మే వాచం విజానన్తు సూతపుత్రా నయన్తి మామ్‌; (4-22-13,14) 


ఈ శ్లోకాల్లో గంధర్వుల పిడుగుపాటుల వంటి అల్లెత్రాటి మోతల, భయంకర రథఘోషల (ప్రసక్తి ఉన్నది. 
ఉపకీచకులను చంపటానికి రథాలలో వచ్చి, కోదండాలతో యుద్దం చేయాలనే సూచన అందులో గోచరిస్తుంది. దానిని తిక్కన 
వదిలాడు. అది అజ్ఞాతవాసంలో, అందులోనూ నగరంలో అర్హరాత్రంలో సాధ్యం కాదు. అందువలన అన్యథా కల్పనతో ఒక 
గొప్ప పద్యం రచించాడు. అదే ఈ సీసం. 


2. ఈ సీసపద్యంలో ఒక (క్రమాలంకారం ఉన్నది. ఎత్తుగీతిలోని నాలుగు అంశాలకూ, సీసపద్యంలోని నాలుగు 
పాదాలకూ (క్రమంగా అన్వయించే భావసాజాత్యం ఉన్నది. అదే ఇందులోని అందం. 


3. ఆమె మొదట గంధర్వ శ్రేష్టులుగా పిలువబడుతున్న భర్తలను (ప్రస్తావించింది. ఆరంభించిన కార్యాన్ని ఎంత 
దుష్కరమైనా, చివరి వరకు సాగించి ఫలాన్ని సాధించే ప్రభువులు (నామీద అధికారం ఉన్నవారు. నన్ను పాలించేవారు)గా 
నిరూపించుకొనండని వారిని హెచ్చరించింది. ఆపైన ఉపకీచకుల దురంతాన్ని చెప్పింది. యుద్దంలో మృత్యుదేవతనైనా 
పరా(క్రమంతో పరిమార్చగల వీరులారా! ఉపకీచకులను చంపకుండా విడవబోకండి అని హెచ్చరించింది. మూడవ మాటగా-నన్ను 
రక్షించాలి అని కోరింది. అందుకే దుష్టులైన శత్రువులైనా రక్షించుమని కోరితే కరుణ చూపిస్తారు మీరు. నేను మీ భార్యను, 
పతివ్రతను- నేను కోరితే రక్షించరా? అని ప్రార్థించింది. నాలుగవ మాటగా- వేగంగా రమ్మని పిలిచింది. ఎందుకంటే, 
కోరేవారికి వారు ప్రాణాలను సైతం ఇవ్వటానికి తొందరపడతారట! ఆ తొందరనే తనపట్ల చూపించుమన్నది. పద్యమంతా 
చదివితే కార్యసాధనకు అనుగుణంగా భర్తల గుణగణాలను ఒక (క్రమంలో (ప్రశంసిస్తూ ప్రస్తుత కర్తవ్యాన్ని ప్రబోధించినట్టున్నది. 
ద్రౌపది విషాదంలో కూడా విజ్ఞతను కోల్పోని విదుషీమణి. (సంపా.) 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 359 
భీముడు ఉపకీచకులం జంపి ద్రౌపదిని విడిసించుట (సం.4-22-16) 
చ. అని పలవించు నయ్యెలుంగు లాపవమానతనూజు డేర్చడన్‌ 
విని, మది 'నాదు వల్లభకు వీండ్రును గ్రమ్మటి నింతసేసిరే!' 
యనుచు సరోష సంభ్రమత నాయితమై వెసంబాటి వప్ర లం 
ఘన మొనరించె గుప్తముగ గ్రక్కున ముట్టెడుదానికిం దగన్‌. 23 


ప్రతిపదార్థం: అని= ఆవిధంగా అంటూ; పలవించు= పలవరించే; ఆ+ఎలుగులు= ఆ కూతలు; ఆ పవమానతనూజు(డు= 
వాయునందనుడైన ఆ భీముడు; ఏర్పడన్‌ విని= స్పష్టంగా విని; మదిన్‌= తన మనసులో; నాదు వల్లభకున్‌= నా ప్రియురాలికి; 
వీండ్రును= ఈ ఉపకీచకులుకూడా; [క్రమ్మజన్‌= మరల; ఇంత+చేసిరే!= ఇంతపని చేశారా! అనుచున్‌= అనుకొంటూ; 
సరోషసంభ్రమతన్‌= కోపంతో కూడిన తొందరతో; ఆయితము+ఐ= సిద్దమై; వెసన్‌+పాటి= శీఘ్రంగా పరుగెత్తి; (గ్రక్కునన్‌= 
త్వరగా; ముట్టెడు దానికిన్‌= శత్రువులను ఎదుర్కొనటానికి; తగన్‌= తగునట్టుగా; గుప్తముగన్‌= రహస్యంగా; వప్రలంఘనము= 
కోట (ప్రాకారాన్ని దూకటం; ఒనరించెన్‌= చేశాడు. 


తాత్సర్యం: ఆ విధంగా (వేర్వేర వరుసగా వెల్వడిన) ఆమె మొరలను భీమసేనుడు స్పష్టంగా విని, తన మనస్సులో(తన 
ప్రియురాలికి) “వీరు (ఉపకీచకులు) మళ్ళీ ఇంతపని చేశారే” అని కోపోద్రేకంతో ఊగిపోతూ యుద్దానికి సిద్దమై 
శీఘ్రంగా పరుగెత్తి వారితో తలపడటానికి రహస్యంగా కోట ప్రాకారాన్ని దూకాడు. 


విశేషం: 1. (ద్రౌపది రోదనలు భీముడి చెవులబడ్డాయి. అతడికి రోషం పొంగుకొని వచ్చింది. 'నా భార్యయెడల వీళ్ళు కూడా 
ఇంత చేస్తారా? అని మనసులో మండిపడ్డాడు. నా భార్య అనటంలో అనురాగం. వీళ్ళు కూడా అనటంలో కీచకుడివలెనే 
వీళ్ళు కూడా అనే కోపభావం, నేను లెక్కచేయని అల్పులైన వీళ్ళు కూడా అనే తృణీకారభావం, వీరు మరలా ఇంత చేశారే 
అనటంలో వీరు కీచకుడివలెనే తమను చంపదగినంత పని చేశారే! అని ఆశ్చర్యభావం. వీరు మరల ద్రౌపదికి ఇంత 
భంగపాటు కలిగించారే! అని రోషభావం (ప్రకటించాడు. “ఇంతి అనే మాటలో అతడి కోపమంతా వ్యంగ్యం. శత్రుకృత 
అపకారం భీముడి మనస్సులో యుద్దానికి పూనుకొనే (క్రోధాన్ని రేకెత్తించింది. మరల పోరుకు సిద్దమయ్యాడు. క్షణం వృథా 
కాకుండా వేగంగా పరుగెత్తాడు. వేగంగా, రహస్యంగా శ్మశాన ప్రాంతం చేరే అడ్డుత్రోవ (త్రొక్కాడు. అడ్డంగా ప్రాకారం వస్తే 
గుట్టుగా దూకి పరుగెత్తాడు. ఉపకీచకులు చేరవలసిన శ్మశానప్రాంతానికి వారి కంటె ముందే చేరి ఎదురుదాడి చేయాలని 
నిశ్చయించాడు. భీముడి కోపవేగంతో పాటు అతడి కార్యవేగం కూడా పెరిగింది. పద్యరచన కూడా దానికి తగినట్టు చిన్న 
చిన్న పదాలతో వేగంగా సాగింది. 


2. “వీండ్రును గ్రమ్మర నింత సేసిరే!? అనే మాట కథాపరంగా శిల్పరహస్యాన్ని ధ్వనింప చేస్తున్నది. కీచకుడే ఒక 
ఉత్కంఠ దశను (ClmMజఖును సృష్టించాడు. ఇప్పుడు ఉపకీచకులు కూడా ఆ ఉత్కంఠ పై మరొక ఉత్కంఠను (ANti-clIMax) 
కలిగించారని భావం. తిక్కన రచనలో విరాటపర్వ తృతీయాశ్వాస 'ప్రబంధానికి ఇదొక ఉదాత్తారంభం. (వివరాలకు పీర్రిక్ర 
చూడండి). 1క్రమ్మణన్‌ అన్నప్పుడు భీముడు ద్రౌపది వేసికొన్న రహస్య వ్యూహం తిరగబడేటట్టు ఇంత ప్రతిఘటన చేశారే! 
అని ఆశ్చర్యపడ్డాడని కూడా చెప్పవచ్చును. 


3. 'గుప్తముగన్‌ో (అంటే రహస్యంగా) భీముడు ఈ పని అంతా చేశాడని తిక్కన పేర్కొన్నాడు. ఇది అజ్ఞాతవాస 
నియమభంగం కాకుండా అని తాత్పర్యం. వ్యాసుడి రచనలో దీనికిభిన్నమైన సన్నివేశం ఉన్నది. [ద్రౌపది రోదన వినగానే 
భీముడు పడకమీది నుండి ఎగిరి దూకాడు. 


360 శ్రీమదాంధ్ర మహాభారతము 

“అహం శృణోమి తే వాచం త్వయా సైరన్టి భాషితమ్‌ 

తస్మాత్‌ తే సూతపుత్రేభ్యో భయం భీరు న విద్యతే” (4-22-16) అని అతడు కూడా ఎలుగెత్తి సమాధానమిస్తూ 
ధైర్యం చెప్పినట్టున్నది. ఇది ఉచితం కాదు. అతడు అనుకొంటే బాగుంటుందే కాని అరిస్తే రసాభాసమౌతుంది. అందరూలేస్తారు. 
కార్యభంగమౌతుంది. అందువలన తిక్కన ఈ మాటలను (గహించక రహస్యాన్ని రక్షించాడు. జొచిత్యాన్ని పోషించాడు. 
(సంపా.) 


తే. ఇట్లు లంఘించి పోయి పరేతభూమి | యొద్ద నలుదిక్కులును జూచి యొక్క యున్న 
తావనీజంబు వెటికి రౌద్రాతిరేక । మడర భుజశిఖరంబునయం దమర్షి. 24 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ చెప్పినట్టుగా; లంఘించిపోయి= కోటగోడ దూకిపోయి; పరేతభూమి+ఒద్దన్‌= శ్మశానం దగ్గర; 
నలుదిక్కులును+చూచి= నాలుగు దిక్కులు చూచి (అనగా కలయచూచి); ఒక్క+ఉన్నత+అవనీజంబు= ఒక పెద్ద చెట్టును; 
పెటికి= త్వరగాపైకిలాగి; రౌద్ర+అతిరేకము+అడరన్‌= కోపాతిశయం కలుగగా; భుజశిఖరంబునన్‌+అందున్‌+అమర్చి= భుజంమీద 


సపెట్లుకొని. 
బె 


తాత్పర్యం: ఈ విధంగా ప్రాకారం మీదుగా దూకిపోయి శ్మశానం దగ్గరకు చేరి నాలుగు దిక్కులా కలయచూచి 
ఒక పెద్ద చెట్టును తొందరగా పెటికి రౌద్రాతశయంతో భుజంమీద పెట్టుకొని. 


నిశేషం: భీముడు నిరాయుధుడుగా ఉన్నప్పుడు శత్రువులపై దాడి చేయవలసివస్తే అతడెన్నుకొనే సహజమైన ఆయుధం ఒక 
ఎత్తైన చెట్టు, గద తరువాత ఆయనకు వృక్షమంటే అంత అభిమానం. దానినే గదగా త్రిప్పి ఫలితాలను సాధించగలడు. 
అలనాడు విరాటసభలో, ఈనాడు శ్మశాన ప్రాంతంలో శత్రు మర్దనం కొరకు చెట్టనే పెరకబూనటం విశేషం! అయితే ఇప్పుడు 
భీముడు వంటల వాడుగా ఉండటం కూడా ఈ అలవాటుకు తోడ్పడింది. శ్మశాన వృక్షాన్ని బుజాన పెట్టుకొని ఆ ప్రాంతంలో 
నిలవటం మరొక విశేషం! వల్లకాటిలో వెలసిన యమధర్మరాజు వలె ఉంటాడు. చీకట్లో చూచేవారికి గుండెలు గుభేలుమంటాయి. 
సందర్భానికి తగిన ఆంగికాభినయం నాటకీయతకు మెరుగుపెట్టుతుంది. (సంపా.) 


మ. వికట భ్రూకుటి ఘోర ఫాలకలిత స్వేదోద్ధటుండుం, జల 
ద్వికృతోష్టద్వయుండుం, బ్రవర్ధన దశావిర్థావ సంభావితాం 
గకుండుం, జిత్త విదాహదోహల సమగ్రక్రోధ వేగుండు నై 
బకవిధ్వంసకు( డయ్యెడన్‌ నిలిచె శుంభనూూర్తి విస్పూర్తితోన్‌. 25 


ప్రతిపదార్థం: వికట (భ్రూకుటి= వికారమయిన బొమముడి వలన; ఘోర= భయంకరమయిన; ఫాల= నుదుటి భాగాన; 
కలిత= కూడిన; స్వేద+ఉద్భటుండున్‌= మిక్కుటమైన చెమట చేత శూరుడైన వాడునూ; చలత్‌= కదలుతున్న (కోపంతో 
వణుకుతూ ఉన్న్ర; వికృత+ఓష్టద్వయు(డున్‌= వికారమయిన పెదవుల జంట కలవాడున్నూ; ('ప్రవర్దన దశా+ఆవిర్భావ 
సంభావిత+అంగకుండున్‌= బాగా పెరుగుతున్న స్థితియొక్క పుట్టుకచేత చక్కగా తెలియబడిన శరీరం కలవాడున్ను; 
చిత్తవిదాహ= మనసును ఉడుకెక్కించే; దోహల= ఉత్సాహంతో; సమ(గ్ర= నిండైన; క్రోధవేగుండును+ఐ= కోపతీవ్రత కలవాడునూ 
అయి; ఆ+ఎడన్‌= అక్కడ; బక విధ్వంసకుండు= బకుడనే రాక్షసుడిని చంపినవాడైన భీముడు; శుంభత్‌+మూర్తి విస్ఫూర్తితోన్‌= 
భయంకరాకారంతో; నిలిచెన్‌= నిలిచాడు. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 361 
తాత్పర్యం: వంపులు తిరిగిన కనుబొమలతో భయంకరంగా మారిన నుదుటిమీద బాగా చెమటపట్టిన శూరుడూ, 
కంపిస్తూ విడ్డూరంగా కనబడుతున్న పెదవుల జంట కలవాడూ, కోపావేశంతో ఉప్పాంగే దశలను స్పష్టంగా ప్రదర్శిస్తున్న 
శరీరం కలవాడూ, మనస్సు మండే ఉత్సాహంతో నిండైన (క్రోధో[ద్రేకాన్ని ప్రకటిస్తున్నవాడూ అయిన బకాసుర 
విధ్వంసకుడైన భీముడు ఆ సమయంలో అక్కడ చూడ భయంకరమైన ఆకారంతో నిలబడ్డాడు. 


విశేషం: అలం: ఉదాత్తం. భీముడు ఉగ్రుడయ్యాడు. కోపతీవ్రత వలన అతడికి సాత్లికోదయమైనది. తిక్కన భీముడి 
కోపరూపాన్ని తన ముద్రతో నిలపటం పరిపాటి. 'వికట(భ్రూకటి” అనే ఎత్తుగడ రౌద్రరసవిస్సూర్తిని ప్రకటించే (ప్రారంభం. 
కనుబొమలు వంపులుగా తిరగటం వలన నుదురు ఘోరంగా (భయంకరంగా) కనబడటం మొదటి దశ. ఇది క్రోధావిర్భావాన్ని 
సూచిస్తుంది. నుదురు మీద దట్టంగా చెమట పట్టటం శత్రువులు చేస్తున్న ఆగడాన్ని సహించలేని ఉద్వేగాన్ని ప్రకటిస్తుంది. 
అప్పుడు అతడు ఉద్భటుడివలె (ఉద్దతుడివలె) కనపడతాడు. అతడి రెండు పెదవులూ వింతగా చలిన్తాయి. ఈ సాత్తికభావం 
ప్రతీకారభావ తీవ్రతను (ప్రకటిస్తుంది. వెంటనే అతడి శరీరం దశలవారీగా ఉప్పొంగుతుంది. అభినయరీత్యా భీముడిలోని కోపం 
అనే సంచారి భావం (క్రోధం అనే స్థాయిగా మారే దశావిస్ఫూర్తిని అది (ప్రదర్శిస్తుంది. హృదయం మండటం శత్రుసంహారం 
చేసే దమనశక్తియొక్క పరిపూర్ణావిష్కారం. దాని బకవిధ్వంసకు డనే విశేషం సార్థకం. బకుడనే రాక్షసుడిని చంపినప్పుడు ఎంత 
భీకరంగా ఉన్నాడో ఇప్పుడూ అట్టాగే ఉన్నాడని ఒక అర్థం. ఎదుటపడిన వారిని చంపిగాని వదలని ఉగ్రతతో ఉన్నాడని మరొక 
అర్థం. బకము అంటే కొంగ. ఆ అర్థం అట్లా ఉంచితే వ్యుత్సత్యర్థం ప్రకారం. “బకతి కుటిలో భవతీతి వా బకః బక కౌటిల్యే; 
కుటిలమై ఉండేది” (గురుబాలప్రబోధిక) అని ఏర్పడి, కుటిలురైన ఉపకీచకులను పూర్తిగా ధ్వంసం చేయాలనే దృఢ 
సంకల్పంతో ఉన్నవాడని మరొక విశేషార్థం-(ప్రస్తుతానికి పనికివచ్చే బలమైన అర్థం మనకు స్ఫురిస్తాయి. శుంభత్‌+మూర్తితో 
నిలిచాడనటం భీముడు పరిపూర్ణ (క్రోధభావావతారంగా కనబడే రూపవిస్ఫూర్తితో నిలిచి ఉన్నాడని భావం. భీముడి రౌద్ర విభావ 
విస్ఫూర్తిని వికాస దశలతో చిత్రించిన భావచిత్ర మిది. ఉదాత్తాలంకారంతో ఉదాత్తమైనది. నాటకీయకతకు నాణ్యమైన 
ఉదాహరణమైనది. 


2. (కోధరసానుకూలంగా శబ్దార్థ గుణమైన ఓజస్సు ఇందులో పోషించబడింది. ఇందులో గాఢబంధరూపమైన 
శాబ్దికమైన ఓజస్సు అర్హప్రాఢిని ప్రదర్శించే అర్థగుణమైన ఓజస్సుకు పోషకం కావటం తిక్కన రచనాశిల్పం. (సంపా 
వ. తదనంతరంబ. 26 


తాత్పర్యం: ఆ మీదట. 


ఆ. సూతుశవముతోడ నేతెంచు నెరవులు । దవ్వు దవ్వులన యుదగ్రరూప 
కలితు(డైన భీము గనుంగొని నడవక । నిలిచి దంత నంత గలంగంబాటి. 27 


ప్రతిపదార్థం: సూతుశవముతోడన్‌= కీచకుడి శవంతో; ఏతెంచు= వస్తూ ఉన్న; నెరవులు= అనుచరులు; దవ్వుదవ్వులను+అ= 
దూరదూరంగానే; ఉద(గరూప కలితు(డు+ఐన= భయంకరమైన ఆకారం కలిగిన; భీమున్‌= భీముడిని; కనుంగొని= చూచి; 
కల(గన్‌+పాణే= కలతచెంది; నడవక= నడవలేక, ముందుకు అడుగువేయలేక; అంతన్‌+అంతన్‌= అంతంత దూరాననే; 


నిలిచిరి= నిలిచిపోయారు. 


తాత్సర్యం: కీచకుడి శవం వెంట అనుసరించి వస్తున్న ఉపకీచకులు ఎదుట భయంకరాకారంతో నిలబడి ఉన్న 
భీముడిని దూరదూరాలనుండే చూచి గుండె లవిసిపోగా అడుగులు ముందుకు సాగక ఎక్కడివారు అక్కడే 
ఆగిపోయారు. 


362 శ్రీమదాంధ్ర మహాభారతము 
మ. “ఇదె గంధర్వులు వచ్చి ముట్టికొని; రిం కెట్లొక్కొ! యంచున్‌ భయం 
బొదవం బల్లములందు డా(గియు, సమీపోర్వీజముల్‌ ప్రాకియుం, 
జెదరం బాజియు, నీరు సొచ్చియును, నిశ్లేష్టం బదద్వంద్వముల్‌ 
గుదివడ్డం బెగడొందియున్‌ భరిత సంక్షోభాత్ములై రత్తటిన్‌'. 28 


ప్రతిపదార్థం: ఇదె గంధర్వులు వచ్చి ముట్టికొనిరి= ఇదిగో గంధర్వులు వచ్చి చుట్టుముట్టారు; ఇంకన్‌+ఎట్టు+ఒక్కొ!= ఇక 
ఎట్టాగో, ఇకమీద ఏమవుతుందో; అంచున్‌= అని అంటూ; భయంబు+ఒదవన్‌= భయం కలుగగా, పల్లములందున్‌ 
+డాంగియున్‌ = లోతట్లలో (గుంటలలో) దాగికొనీ; సమీప+ఉర్వీజముల్‌ ప్రాకియున్‌= దగ్గరనున్న చెట్ల మీదకు ప్రాకిపోయీ; 
చెదజన్‌+పాజీయున్‌= అటూ ఇటూ చెల్లాచెదరుగా పరుగెత్తియూ; నీరుచొచ్చియును= నీళ్ళలో (మునిగి) దాగీ; నిశ్చేష్టన్‌= 
కదలికలు లేక కొయ్యబారి; పదద్వంద్వముల్‌= రెండు పాదాలూ; గుదివడ్డన్‌= కట్టువడగా, స్తంభించగా; బెగడొందియున్‌= 
భయపడియు; ఆ+తటీన్‌= ఆసమయంలో; భరిత సంక్షోభ+ఆత్ములు+ఐరి= కలతతో నిండిన మనస్సులు కల వారైనారు. 


తాత్సర్యం: 'అరుగో గంధర్వులు (సైరంధ్రి భర్తలు) వచ్చి మనలను చుట్టుముట్టారు. ఇక వారిబారి నుండి 
తప్పించుకొనటం ఎట్లాగో ఏమో!' అంటూ మనసులో భయం పెచ్చురేగగా, కలతపాటు (క్రమ్ముకోగా ఉపకీచకులు 
పల్లపు ప్రాంతాలలో దాగుకొన్నారు. సమీపంలో ఉన్న చెట్లమీదకు ఎగటబ్రాకారు. చెల్లాచెదురుగా పరుగెత్తారు. నీటిలో 
మునిగి కూర్చున్నారు. భయంతో నిశ్చేష్టులై కాళ్ళాడక స్తంభించిపోయారు. 


విశేషం: భీముడి రూపం భయంకరం. అతడిని చూచిన ఉపకీచకులకు భయం ముంచుకొని వచ్చింది. చెట్టును భుజంమీద 
పెట్టుకొని నిలుచున్న భీముడు యముడివలె వారికి అనిపించాడు. రారనుకొన్న గంధర్వులు వచ్చారనుకొన్నారు. కనబడింది 
ముందున్న ఒక్కడే కాని మిగిలిన నలుగురూ తమను నాలుగువైపులా (కమ్ముకొని ఉన్నారని గజగజలాడారు. ధీరులు కారు 
కాబట్టి ఎదురు నిలవలేకపోయారు. ప్రాణాలు కాపాడుకొనే పాట్టుపడ్డారు. చావంటే అన్న చావే జ్ఞాపకం వచ్చే ఉపకీచకులకు 
గంధర్వుల చేతిలో చావు మూడిందంటే ఎంత భయమో ఊహించవచ్చును. వీలైన రహస్య ప్రాంతాల్లో దాగి ఉండిపోయారు. 
కనీసం వారందరు కలిసి ఒక సంఘటిత ప్రయత్నం చేయలేదు. గొర్రెల మూకవంటి అనుచరులే వారు. నాయకులు కారు. 
వారి నాయకుడైన సింహబలుడు చనిపోవటంతో వారిలో సంఘటిత భావం లోపించింది. చెల్లాచెదరయ్యారు. అన్నను ఆ రాత్రే 
దహించాలనుకొనటం, రాజు అనుమతి పొందటం, సైరంధిని కీచకశవానికి అంటగట్టి శ్మశానానికి తీసికొని రావటం మొదలైన 
అంశాలు అవివేకులూ గోలచేసే రౌడీమూకలూ చేసే చేష్టలే కాని వీరోచిత కార్యాలు కావు. ఇవి పరితలకు హాస్యం 
కలిగించవచ్చును కాని, భీముడికి అవహేళనాత్మకమైన కోపావేశాన్ని కలిగిస్తాయి. ప్రతీకారం చేయలేని పగవారిని చెట్టుతో బాది 
చంపితే చాలు. ప్రతిఘటన లేని విజయాన్ని అవలీలగా సాధించవచ్చును. గంధర్వ భయం భీముడి పనిని తేలికచేసింది. 
(సంపా.) 


ఉ. సూతులు భీతులై ద్రుపదసూతి సమేతముగాంగ నగ్రజ 
ప్రేతమువైచి, వీటి దెస బెల్లుగ బాట దొడంగినన్‌ వడిన్‌ 
వాతసుతుండు ముట్టికొని వారి బడల్పడ వ్రేసి యందటిం 
జేతులతీ(ట వో నుజుము సేసె విశ్శంఖల విక్రమంబునన్‌. 29 


ప్రతిపదార్థం: సూతులు= ఉపకీచకులు; భీతులు+ఐ= భయపడినవారై; ద్రుపదసూతి సమేతముగాంగన్‌= ద్రౌపదితో కూడా; 
అ(గ్రజప్రేతమున్‌= తమయన్న కీచకుడి శవాన్ని; వైచి= నేలమీద పడవేసి; వీటిదెసన్‌= ఊరివైపునకు; పెల్టుగన్‌= మిక్కిలిగా; 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 363 
పాబున్‌+తొడంగినన్‌= పరుగిడ సాగగా; వడిన్‌= వేగంగా; వాతసుతుండు= వాయుకుమారుడు భీమసేనుడు; ముట్టికొని= 
తాకి; వారిన్‌= ఆ ఉపకీచకులను; బడల్పడన్‌+వ్రేసి= చావగొట్టి; అందజన్‌= వారందరిని; చేతుల తీ(ట+పోన్‌= చేతి దురద 
పోయేటట్టుగా; విశృంఖల విక్రమంబునన్‌= అడ్డులేని పరాక్రమంతో; నుణుము+చేసెన్‌= నుగ్గునుగ్గు చేశాడు. 


తాత్సర్యం: ఉపకీచకులు భయపడి (ద్రౌపదితో కూడా తమ అన్న శవాన్ని (క్రింద జారవిడిచి ఊరిదిక్కుగా వేగంగా 
పరుగెత్తసాగారు. భీమసేనుడు మిక్కిలి వేగంగా వారిని వెన్నంటి తాకి చేతుల దురద తీరేటట్టుగా వారిని చావమోది 
అదుపులేని ఆవేశంతో వారినందరినీ నుగ్గునుగ్గు చేశాడు. 


నిశేషం: 1. పరుగెత్తే శత్రువులపై సుడిగాలివంటి దాడి చేసి వారిని చంపటం ఇందులోని విశేషం. తిక్కన భీముడిని 
వాయుసుతుడని పేర్కొన్నాడు. వాయుసుతుడు కాబట్టే (క్రమ్ముకున్నాడు. ఉపకీచకులు (ప్రాణాలను ((ప్రాణవాయువులను) 
రక్షించుకొందామని శవాన్ని (క్రింద పారవేసి పరుగెత్తారు. (వాయుతనయుడు వారి ప్రాణాలు తీశాడు) అంటే వారు 
ఆరంభించిన కార్యాన్ని వదలి పట్టారన్నమాట. వారు పురం వైపు దారి పట్టారు. వెంటనే భీముడు వారిని చుట్టుముట్టాడు. 
దొరికిన వారిని దొరికనట్టు, వీలైన విధంగా చెట్టును తిప్పుతూ, దానితో చుట్టుతూ విశృంఖలంగా వీరవిహారం చేశాడు. 
ఉపకీచకులను చావమోదాడు. అంతటితో కసి తీరక చేతుల తీట తీరేటట్టు వారిని నుగ్గునుగ్గు చేశాడు. అంటే- భీముడు 
కీచకుడిని ముద్ద చేశాడు. ఉపకీచకులను నుగ్గు చేశాడు. 


2. చేతుల తీట తీరేటట్టు-అని లోకోక్తి యుద్దంలో శత్రువులను చంపాలనే అభిలాష తీరేంత వరకు అని అర్థం. 
ఉపకీచకులను చంపి ఊరుకొనకుండా, వారిని వృక్షంతో బాది నుగ్గుచేసి, గంధర్వులు చంపే పద్దతి విచిత్రమని లోకానికి చాటి 
చెప్పాడు. విరాటుడు కూడా కీచకోపకీచకులను గంధర్వులే రూపుమాపారని నమ్మింది ఇందువలననే. (చూడు 30వ వచనం) 
(సంపా.) 


వ. ఇవ్విధంబున నూటయేవు రుపకీచకులను సమయించి శమిత క్రోధుండై వచ్చి, పాంచాలికి బంధ మోక్షంబు 
గావించి, “యింక నిశ్చింతంబున సుదేష్ట మందిరంబునకుం జను'మని యవ్వెలందిని వీడుకొలిపి, తానును 
వేటొక మార్గంబున మహానస గృహంబున కరుగుదెంచె(; దత్సమయంబున విరాటుండు కీచకానుజులు 
గంధర్వులచేత నిరవశేషంబుగా మృతిం బొందిరని విని, చకితచేతస్కుం డగుచు సహోదర మరణ శోకా 
యత్తచిత్త యయిన జీవితేశ్వరి నుచితాలాపంబుల ననునయించి యిట్లనియె. 30 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా; నూట+ఏవురు= నూటయిదుమంది; ఉపకీచకులను; సమయించి= చంపి; 
శమిత (క్రోధుండు+ఐ= శాంతించిన కోపం కలవాడై; వచ్చి= దగ్గరకు వచ్చి; పాంచాలికిన్‌+బంధమోక్షంబు+కావించి= (ద్రౌపది 
కట్టూడదీసి; ఇంకన్‌= ఇకమీద; నిశ్చింతంబునన్‌= ఏ చింత లేకుండా; సుదేష్ల మందిరంబునకున్‌+చనుము= సుదేష్ల అంతః 
పురానికి వెళ్ళుము; అని= అంటూ; ఆ+వెలందిన్‌= ఆమెను (ద్రౌపదిని); వీడుకొలిపి= పంపి; తానును= తాను (భీముడు)కూడా; 
వేఖు+ఒకమార్గంబునన్‌= ఇంకొకదారిలో; మహానస గృహంబునకున్‌= వంట యింటికి; అరుగుదెంచెన్‌= వచ్చాడు; 
తద్‌+సమయంబునన్‌= ఆ సమయంలో; విరాటుండు= విరాటుడు; కీచక+అనుజులు= కీచకుడి తమ్ములు; గంధర్వుల 
చేతన్‌= గంధర్వులచేత; నిరవ శేషంబుగాన్‌= శేషం లేకుండా; మృతిన్‌+పొందిరి+అని విని= చనిపోయారని విని; చకితచేతస్కుండు+ 
అగుచున్‌= భయపడిన మనస్సు కలవాడౌతూ; సహోదర మరణ= తోబుట్టువుల చావు వలన; శోక+ఆయత్తచిత్త*అయిన= 
దుఃఖానికి అధీనమైన మనస్సు కలిగి ఉన్న; జీవిత+ఈశ్వరిన్‌= తన భార్యను (సుదేష్లను); ఉచిత+ఆలాపంబులన్‌= తగిన 
మాటలతో; అనునయించి= ఓదార్చి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


364 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్సర్యం: ఈ విధంగా ఉపకీచకులను చంపి, కోపం శాంతించగా చల్లబడి, భీముడు ద్రౌపది కట్టూడదీసి, 
నిశ్చింతగా 'సుదేస్ల మందిరానికి పొమ్మని చెప్పి ఆమెను వీడుకొలిపాడు. తాను మరొకదారిలో వంటయింటికి 
చేరాడు. అపుడు విరాటుడు కీచకుడి తమ్ములు గంధర్వుల చేత నిళ్ళేషంగా చనిపోయారని విని కంపించిన 
మనస్సుతో, తోబుట్టువుల చావుకు అమితంగా శోకిస్తున్న తన ఇల్లాలిని తగిన మాటలతో ఓదార్చి ఇట్టా అన్నాడు. 


ఆ.  చంద్రవదన! యింక సైరంధ్రి నిచ్చోటు । వాపవలయు నేమిభంగినైన(; 
గాన నాదు పలుకుగా. జెప్పు వెడలుట । కనుగుణముగ నమ్మ గాక్షితోడ. 31 


ప్రతిపదార్థం: చంద్రవదన!= ఓ చంద్రముఖీ!; ఇంకన్‌= వెంటనే; ఏమిభంగిన్‌+ఐనన్‌= ఏ ఉపాయంతోనైనాసరే; సైరంధ్రిన్‌; 
ఈ+-చోటున్‌+పాపవలయున్‌= అంతఃపురంనుండి తొలగించాలి; కానన్‌= అందువలన; ఆ+మృగ+అక్షితోడన్‌= లేడి కన్నుల 
వంటి కన్నులుగల ఆ సైరంధ్రితో; వెడలుటకున్‌+అనుగుణముగన్‌= వెళ్ళుటకు తగినట్టుగా; నాదు పలుకుంగాన్‌= నా 
మాటగా; చెప్పు= చెప్పుము. 


తాత్సర్యం: 'ఓ చం(ద్రముఖీ! వెంటనే సైరంధ్రిని ఏదో ఒక సాకుతో ఈ చోటు నుండి పంపివేయాలి. అందుకు 
తగిన విధంగా ఆమెతో నా మాటలుగా చెప్పుము. 


విశేషం: విరాటుడు సైరంధ్రి నేవిధంగానైనాసరే అంతఃపురం నుండి వెంటనే పంపివేయాలని నిర్ణయం తీసికొనటానికి రెండు 
కారణాలు కనబడుతున్నాయి. 1. అంతవరకు రాజ్యంలో కీచకుడు ఎదురులేనివాడుగా ఉండేవాడు. ఇప్పుడు అతడినీ, అతడి 
తమ్ములనూ తన భర్తలచేత అపూర్వంగా చంపించి సైరంధ్రి ఎదురులేని శక్తిగా రూపొందింది. ఇక ఆమె ఆడింది ఆట 
కాగలదు. ఆమె మాటను కాదనటానికి విరాటుడికి వీలులేకపోవచ్చును. 2. పోగా, నిన్న కీచకుడు సైరంధ్రిని తన యెదుటే 
అవమానించినప్పుడు ఆమె తనకు మొరపెట్టుకొన్నది. తా నేమీ చేయలేకపోయాడు. ఆమె తనను తానే రక్షించుకొన్నది. 
ఈనాడు మరల సభకు వచ్చి నలుగురిలో తనకు ఆమె నగుబాట్టు తెస్తుందేమో అని భయం. ఈ రెండింటినీ విరాటుడు 
బైటపెట్టడు. అంతే కాదు, సైరంధ్రితో ఎదుటపడి మాట్లాడే ధైర్యం అతడికి లేదు. అందువలన ఆమెను భార్య ద్వారా 
వదిలించుకొందామని యత్నించాడు. సుదేష్ట సైరం(ధికి యజమానురాలు కాబట్టి ఆమె ఆ పని చేయాలని కోరాడు. అయితే 
ఆమె సంవత్సరకాలం సైరంధ్రీ వృత్తితో (ద్రౌపదిని ఉంచుకొంటానని మాట ఇచ్చింది. ఆ మాట తప్పుతుందేమో అని సుదేష్ట 
అనుమానించవచ్చునని విరాటుడు- అది తన ఆజ్ఞగా చెప్పుమన్నాడు. అన్నిటి కంటె రాజాజ్ఞ దాటరానిది. దానిని వాడుకొంటున్నాడు 
విరాటుడు. దానిని సమర్థించుకొనటానికి మరి రెండు కారణాలు (రెండు పద్యాలలో) చెప్పవలసి వచ్చింది. ఇవి రాతిని 
ఒప్పించటానికి అనువైన కారణాలు. విరాటుడు కూడా తెల్లవారేసరికే భార్యను ఓదార్భటం, సైరం(ధిని సాగనంపటం చేయాలని 
యత్నించటం అతడి భయాందోళనలను తెలుపుతున్నది. గంధర్వ భయం రాజ్యాన్ని ఎంత కుదిపివేసిందో తెలియటానికి 
విరాటుడే సాక్ష్యం. (సంపా) 


ఆ. పురుషు లా లతాంగి పొరువునం బోయిన. । జేటువచ్చు గానం జెప్ప నేను 
వెటితు; నా(డువారు వెరవుతో మృదువచో । రచన. జెప్పు టరయ నుచిత వృత్తి. 32 


ప్రతిపదార్థం: పురుషులు= మగవారు; ఆ లతా+అంగి పొరువునన్‌+పోయినన్‌= ఆ అందగత్తె ప్రక్కన నడిచినా; చేటువచ్చున్‌= 
అపాయం వస్తుంది; కానన్‌= కాబట్టి; ఏను= నేను; చెప్పన్‌+వెజతున్‌= స్వయంగా చెప్పటానికి భయపడుతున్నాను; ఆ 
డువారు= స్ర్తీలు; వెరవుతోన్‌= ఉపాయంతో; మృదువచస్‌ (ఇ+రచనన్‌= మెత్తని మాటల కూర్పుతో; చెప్పుట= చెప్పటం; 
అరయన్‌= చూడగా; ఉచిత వృత్తి= తగిన పద్దతి. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 365 
తాత్పర్యం: ఆ అందగత్తెప్రక్కకు మగవారు పోతే ప్రమాదం వస్తుంది. కాబట్టి నేను చెప్పటానికి భయపడుతున్నాను. 
స్తీలయితే మెత్తని మాటల నేర్పుతో ఉపాయంగా చెప్పుతారు. అదే సరైన పద్దతి. (సైరంధ్రిని వెడలనంపటానికి 
సుదేష్ట తగినదని భావం.) 


విశేషం: సుదేష్లకు నచ్చచెప్పే యత్నంలో విరాటుడు పేర్కొన్న మొదటి హేతు విది. జరిగిన కథను సమీక్షిస్తే మగవారు ఆ 
మగువను సమీపిస్తే చాలు-ప్రమాదం వచ్చేటట్టున్నది. కాబట్టి తాను ఆమెకు ముఖాముఖి చెప్పనన్నాడు. ఇది భర్త ప్రాణాల 
మీద గౌరవమున్న సుదేష్లకు తప్పక నచ్చుతుంది. పురుషుల పొత్తే ప్రమాదమైతే, పరుషంగా పలికితే మరెంత (ప్రమాదమో! 
అందువలన విరాటుడు తాను ఆమెను వెళ్ళిపొమ్మని చెప్పలేనని తన భయాన్ని బయటపెట్టాడు. ఆమీద సుదేష్షనే స్వయంగా 
చెప్పుమని నిర్దేశించకుండా నిపుణంగా ఆడువారందరిమీదా పెట్టి మాట్లాడాడు. ఆడువారికి ఆడువారే అనువుగా, మృదువుగా 
కోపం రాకుండా అంగీకరించేటటు నచ్చచెప్పకలుగుతారు. కాబట్టి ఆ నేర్పరితనాన్ని 'ప్రయోగించుమన్నాడు. అంటే-సుదేష్ష 

(ny యు © 
స్వయంగాగానీ, మరొకరి ద్వారాగానీ, లేక సమష్టిగాగానీ ఆ కార్యాన్ని నిపుణంగా పూర్తి చేయాలని విరాటుడి సంకల్పం. ఈ 
హేతువు వలన కార్యభారం సుదేష్టమీద ఉంచటం జరిగింది. (సంపా.) 


ఉ. ఆ కమలాక్షి రూప మహిమాతిశయంబు మనోహరంబు; భో 
గైక పరాయణుల్‌ పురుషు; లంగజు( డప్రతికార చేష్టిత 
స్వీకృత లోకు6 డట్లగుటం జేటు పురంబునవారి కెప్పుడుం 
గా కెటు లుండు? నిట్టి యవగాఢపు( బొత్తు మనంగ వచ్చునే?' 33 


ప్రతిపదార్థం: ఆ కమల+అక్షి రూప మహిమ+అతిశయంబు మనోహరంబు= ఆ కలువకంటియొక్క రూప వైభవంయొక్క 
గొప్పతనం మనసులను హరించేది (చూచువారిని ఆకర్షించే అందమైనది); పురుషులు= మగవారు; భోగ+ఏకపరాయణుల్‌= 
విషయ సుఖాలను మరిగేవారు; అంగజుండు= మన్మథుడు; అ(ప్రతికార చేష్టిత స్వీకృతలోకుండు= అడ్డులేనిచేష్టచేత లోకాన్ని 
(ప్రపంచాన్ని) లోగొన్నవాడు; అట్టు+అగుటన్‌= అందుచేత; పురంబున వారికిన్‌= ఈ నగరవాసులకు; ఎప్పుడున్‌= స్స్‌ 
సమయంలోనైనా; చేటు+కాక+ఎటులు+ఉండున్‌?= కీడు కలుగకుండా ఎట్టా ఉంటుంది?; ఇట్టి= ఈవిధమైన; 
అవగాఢము+పొత్తున్‌= ప్రమాదంతో కూడిన ్రీయొక్క స్నేహంతో; మనంగవచ్చునే?= (బ్రతుకవచ్చునా? 


తాత్సర్యం: ఆ కలువకంటి రూపమా- చూచేవారిని ఆకర్షించేటంత అందమయింది. మగవారా- భావో ద్రేకులు. 
మన్మథుడా- అడ్డం లేని చేష్టతో లోకాన్ని లోగొన్నవాడు. అందువలన ఈ నగరవాసులకు ఏ సమయంలోనైనా చేటు 
కలుగకుండా పోదు. ఇటువంటి ప్రమాదకరమైన (స్తీ పొత్తుతో (బ్రతుకగలమా?' 


విశేషం: సైరంధ్రిని తత్‌క్షణం పంపివేయటానికి హేతువును ఈ పద్యంలో చెప్పాడు విరాటుడు. ఆమెది (ప్రమాదకరమైన 
పొత్తు. అది ప్రాణాంతకం కాబట్టి వెంటనే పరిత్యాజ్యం అని చెప్పాడు. దానికి తర్కబద్దమైన సమర్థనం చేయటం విశేషం. 
ఆమె పొత్తు వలన మూడు రకాల (ప్రమాదాలను ఎదుర్కొనవలసివస్తుందని అతడి వాదన. (1) ఆమె అందం చూచినవారి 
మనస్సులను ఆకర్షిస్తుంది. (2) పురుషులు సామాన్యంగా భోగపరాయణులు కాబట్టి ఆమె అందం బారిన పడే (ప్రమాదం 
ఉన్నది. (3) ఒకసారి ఆమె వలన ఆకర్షితులైతే చాలు-మన్మథుడు వారిమీద తిరుగులేని దాడి చేస్తాడు. వారు ఆమెకు 
దాసులు కాకమానరు. గంధర్వుల చేతులలో చావకమానరు. కాబట్టి ఆ చేటు మన నగరవాసుల కందరికీ తప్పదేమో! 
అందువలన సైరం(్రితోడి ప్రమాదకరమైన పొత్తును కొనసాగిస్తే మరిన్ని చావులు చూడవలసి వస్తుంది. కాబట్టి వెంటనే 
ఆమెను సాగనంపటం మంచిదని తేల్చి చెప్పాడు. ఈ మాటలు వినిన సుదేష్ణ అనుమాన మేదీ లేకుండా విరటుడి ఆజ్ఞను 
పాటించక తప్పదు. అందుకే మారుమాటాడక ఆమె అంగీకరించబోతున్నది తరువాతి పద్యంలో. (సంపా) 


366 శ్రీమదాంధ్ర మహాభారతము 
క. అని నిశ్చయించి పలికిన । విని కేకయరాజపుత్రి విభు తలంపు మనం 

బునకుం బ్రియం బగుటయు౦. గై। కొని యాపని యట్లచేంతకుం బూనె. దగన్‌. 34 
ప్రతిపదార్థం: అని నిశ్చయించి పలికినన్‌= అని నిర్ణయించి పలుకగా; కేకయ రాజపుత్రి= సుదేష్ల; విని= విన్నదై; విభుతలంపు= 


తన భర్తయొక్క భావం; మనంబునకున్‌= తన మనసుకు; ప్రియంబు+అగుటయున్‌= ప్రీతి కల్షించేదికాగా; ఆ పని+కైకొని= 
ఆ పనిచేయబూని; అట్టు+అ చేంతకున్‌= ఆ విధంగా చేయటానికి; తగన్‌= తగినట్టుగా; పూనెన్‌= పూనుకొన్నది. 


తాత్సర్యం: (విరటుడు) ఆ విధంగా నిర్ణయించి చెప్పగా సుదేష్ల విని, తన భర్త తలపు మనసుకు పీతి కల్పించగా, 
సైరంధ్రిని పంపివేయటానికి తగిన పూనికను వహించింది. 


క. అంతం గుంతీనందన । కాంతా చింతా మహాంధకారముతో న 
త్యంతంబు మచ్చరించెనొ । సంతమసం బన బ్రభాత సమయం బయ్యెన్‌. 35 


ప్రతిపదార్థం: అంతన్‌= ఆ మీదట; కుంతీనందన కాంతా= పాండవుల పత్నియెన ఆ అందగత్తె యొక్క; చింతా= దుః 
ఖమనే; మహా+అంధకారముతోన్‌= పెనుచీకటితో; సంతమసంబు= నిండు చీకటి; అత్యంతంబు= మిక్కిలి; మచ్చరించెనొ= 


వైరముకొన్నదో, పోటీపడిందో; అనన్‌= అన్నట్టుగా; ప్రభాత సమయంబు+అయ్యెన్‌= తెల్లవారువేళ అయింది. 


తాత్సర్యం: పాండవపత్ని అయిన ద్రౌపదికి కలిగిన దుఃఖమనే పెంజీకటితో గాఢాంధకారం మిక్కిలి వైరం 
పూనిందా అన్నట్లు తెల్లవారే సమయ మయింది. 


విశేషం: అలం: ఉత్రేక్ష (ద్రౌపది చింత అనే మహాంధకారంతో రాత్రిచీకటి మాత్సర్యంతో పోటీపడిందా అన్నట్లు సాగింది. 

కీచక ఉపకీచకుల వలన ఏర్పడిన ఉపద్రవాల వలన కలిగిన చింత అంధకారం వంటిదైనా అది క్రమంగా తొలగిపోయింది. 

చీకటి కూడా రాత్రంతా తన (ప్రతాపాన్ని చూపించినా చివరకు తెల్లవారింది. చింతతో చీకటి పోటీ పడి తానే ముందుగా 
తొలగిపోదామని పరుగెత్తుతున్నట్టున్నది. కాని, ఈ సందర్భంలో ఇది భావనారమణీయం. కీచకుడి శవంతో దహనం కాగలిగిన 
ప్రమాదం నుండి (ద్రౌపది తప్పుకొన్నది. ఇంకా అంతఃపురానికి చేరలేదు. అంతకంటె ముందే చీకటి తొలగిపోయి తెల్లవారింది. 

ఈ సన్నివేశంలోని ఈ అర్థాన్ని ప్రకృతిపరంగా వ్యాఖ్యానించటం తిక్కన వర్షనాశిల్పం. పాత్రల ప్రకృతిసహజ (ప్రకృతితో పొందే 

కాలపరమైన సమన్వయం ఇందులో రమణీయం. (సంపా. 

వ. పదంపడి పద్మినీ ప్రమోద సంపత్మరుం డగు నరుణకిరణుం డుదయించె; నట మున్న పాంచాలి 
సచేలస్నానంబుసేసి, రాగాది వికార నిరాసనంబునం బ్రసన్నయయిన బుద్ధియుంబోలె సింహబల ప్రభృతి 
కీచక విధ్వంసనంబునం దెలివొంది మంద మందయానంబునం బురంబు సొచ్చి రాజవీధి 
నరుగు దెంచునప్పుడు. 36 

ప్రతిపదార్థం: పదంపడి= ఆమీద; పద్మినీ= తామరలకు; ప్రమోద సంపత్కరుండు= సంతోషమనే సంపదను కలిగించేవాడు; 

అగు= అయిన; అరుణ కిరణుండు= సూర్యుడు (ఎరరని కిరణాలు కలవాడు); ఉదయించెన్‌= ఉదయించాడు 


(సూర్యోదయమైనది); అటు+అ; మున్ను+అ= అంతకుముందుగానే (సూర్యు డుదయించటానికి ముందే); సచేల స్నానంబు 
+చేసి= కట్టుగుడ్డలతో స్నానంచేసి (శవాన్ని చూచినా తాకినా సచేలస్నానం చేయటం ఆచారం); రాగాది వికార= మోహం 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 367 
మొదలైన వికార చేష్టలను; నిరాసనంబునన్‌= నిరసించటం చేత; ప్రసన్న+అయిన= నిర్మలమయిన; బుద్దియున్‌+పోలెన్‌= 
బుద్దివలె; సింహబల (ప్రభృతి కీచక విధ్వంసనంబునన్‌= సింహబలుడు మొదలైన కీచకులను నాశనం చేయటం వలన; 
తెలివి+ఒంది= తేరుకొని; మందమందయానంబునన్‌= నెమ్మది నెమ్మదిగా సాగే నడకతో; పురంబు+చొచ్చి= నగరంలోనికి; 
రాజవీథిన్‌= రాచబాటలో; అరుగుదెంచు+అప్పుడు= వస్తున్నపుడు. 


తాత్పర్యం: ఆ తరువాత- పద్మాలనే ఉత్తమ జాతి స్రీలకు పరమాహ్లోదాన్ని కలిగించే ఎర్రని కిరణాల సూర్యుడు 
తూర్పున ఉదయించాడు. అంతకుముందే ద్రౌపది శవాన్ని తాకిన దోషం పోవాలని సచేలస్నానం చేసింది. సింహబలుడు 
మొదలుకొని కీచకులందరూ చనిపోవటంతో రాగద్వేషాలు తొలగి నిర్మలమైన బుద్దివలె (ద్రౌపది తేరుకొన్నది. 
మెల్లమెల్లగా నడుస్తూ నగరంలోకి ప్రవేశించి రాజవీథిలో వస్తూ ఉండగా, (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: ఉపమ. సింహబల ప్రభృతి కీచక విధ్వంసనం వలన తెలివొందిన ద్రౌపది-ఉపమేయం. రాగాది వికార 
నిరాసనంబునం (బ్రసన్నమయిన బుద్ది - ఉపమానం. పోలెన్‌= ఉపమావాచకం. భౌతికవస్తువులను భావద్రవ్యాలతో పోల్చటం 
విశేషం. ఉపమాలంకార సాదృశ్యం వలన కీచకుడు రాగదోషం వంటివాడనీ. ఉపకీచకులు వివిధ వికారాల వంటివారనీ ధ్వని. 
వాటిని నిగ్రహించగలిగేది బుద్ది. రాగాదులు అణగిన తరువాత బుద్ది నిర్మలంగా, ప్రసన్నంగా ఉంటుంది. (ద్రౌపదిని 
ప్రసన్నబుద్దితో పోల్చటం ఆమె హృదయప్రసన్నతను ధ్వనింపచేయటం. సచేల స్నానం అశౌచ నివారణకు చేస్తారు. (ద్రౌపది 
చేసిన ఇప్పటి సచేల స్నానం అరణ్యాజ్ఞాతవాసక్షేశాల నుండి ఆమెకు కలిగిన విముక్తిని ధ్వనింపచేస్తున్నది. రాజవీథిలో నెమ్మదిగా 
నడవటం త్వరలో ఆమెకు కలిగే రాజయోగానికి ధ్వని. (సంపా.) 


సీ, “మన కీచకుల కెల్ల మారియై పుట్టిన । సుదతి పోయెడు' నని చూచువారు; 
'నద్దిరా! నీకు. గ్రొ వ్వజుగదేం జూతుగా' కని తలసూపక యడంగువారు; 
నలవోకం గనుంగొని యంతరంగము బిట్టు । బెదర మాజుమొగంబు పెట్టువారు; 
నెదురుగా వచ్చిన నెంతయేనియు దవ్వు । గలుగ వేటొక త్రోవ దొలంగువారు 


తే. ముట్టంబడి మేనం గంపంబు పుట్ట నొదిగి । యుండువారు6 గరంబున నుదర మప్ప 
ఆంచి 'యమ్మరొ! రక్కసి యంచు నుల్ల । ములుకువారునై పురజనంబులు తలంకి. 37 


ప్రతిపదార్థం: మనకీచకులకున్‌+ఎల్లన్‌= మన కీచకులందరికీ; మారి+ఐ పుట్టిన= మృత్యువుగా అవతరించిన; సుదతి= 
అందగత్తె అయిన (స్తీ; పోయెడున్‌+అని చూచువారున్‌= పోతూ వున్నదని చూచేవారున్నూ; అద్దిరా!= అదేరా!; నీకున్‌+ 
(క్రొవ్వు+అయుగదేన్‌= పొగరు అణగకపోతే; చూతు(వు)గాక= ఆమెను చూస్తావులే; అని= అంటూ; తల+చూపక= తలలెత్తి 
చూడక; అడంగువారున్‌= ఒదిగి దాగి ఉండేవారున్నూ; అలవోకన్‌= నెమ్మదిగా; కనుంొని= చూచి; అంతరంగము= మనస్సున; 
బిట్టుబెదరన్‌= మిక్కిలి భయపడగా; మాజుమొగంబు పెట్టువారున్‌= ప్రక్కకు మొగం (త్రిప్పుకునేవారు; ఎదురుగా వచ్చినన్‌= 
ఎదురైతే; ఎంత+ఏనియున్‌= దవ్వు+కలుగన్‌= మిక్కిలి దూరం ఏర్పడేటట్టు; వేజొక(త్రోవన్‌= మరొక బాటలో; 
తొల(గువారున్‌= తప్పుకొనిపోయేవారున్నూ; ముట్టన్‌+పడి= తాకబడి; మేనన్‌= ఒడలిలో; కంపంబు పుట్టన్‌= వణకు పుట్టగా; 
ఒదిగి+ఉండువారున్‌; అణిగి వుండేవారున్నూ; కరంబునన్‌= చేతితో; ఉదరము+అప్పళించి= పొట్టమీద చరచుకొని; అమ్మరొ!= 
ఓ యమ్మో!; రక్కసి+అంచున్‌= రాక్షసి అంటూ; ఉల్లము+ఉలుకువారున్‌+ఐ= గుండెలు అదిరే వారై; పురజనంబులు= 
నగరంలోని జనులు; తలంకి= భయంతో వణికిపోయి. 


368 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్సర్యం: (విరటుడి పట్టణంలోని జనులు సైరంధ్రిని చూచి పొందిన అదురుపాటు ఈ పద్యంలో వర్షించబడింది). 
“మన కీచకులందరికీ మృత్యువై పుట్టిన ఆ అందగత్తె ఈమె” అని చూచేవారు కొంతమంది; 'నీ కొవ్వు కరగకపోతే 
ఆమె దిక్కుచూడు' అని చూచేవాడిని వారిస్తూ మొగం తప్పించి దాగి ఉండిపోయేవారు కొందరు! అలవోకగా చూచి 
మనస్సులో మిక్కిలి బెదరి మారుమొగం పెట్టేవారు కొందరు; పొరపాటున ఆమె శరీరం తగులగా ఒడలిలో వణకు 
పుట్టి అణగి ఉండేవారు కొందరు; 'అమ్మో! ఈమె రాక్షసి' అని పొట్టబాదుకొని గుండెలదరి పోయేటట్టు భయపడేవారు 
కొందరు- ఈ విధంగా ఆ నగర ప్రజలు హడలిపోయి. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: 1. రాజవీథిలో (ద్రౌపది దూరం నుండి దగ్గరౌతూ ఉండగా ఆయా దశలలో ఆయా సమీప (ప్రజలు ఏవిధంగా 
భయపడి స్పందించారో, |ప్రవర్తించారో చలనచిత్రంలోవలె ప్రదర్శించిన అందమైన పద్య మిది. కీచకోపకీచకుల వధ వృత్తాంతం, 
దానికి కారణమైన సైరంధ్రిని గురించిన వివరాలు (ప్రజలలో తెల్లవారేసరికే గుప్పుమన్నాయి. అందువలన ఆమెను గురించి 
అనేక విధాలుగా వ్యాఖ్యానించారు. ఆమెను చూచి అనేక విధాలుగా భయాన్ని (ప్రదర్శించారు. (ద్రౌపది దూరంగా కనబడింది. 
'అదుగోరా! మనకీచకులను చంపిన మారి వస్తున్నది” అని అంటూ ఆసక్తిగా చూచారు. ఇది మొదటిదశ. (ద్రౌపది మరికొన్ని 
అడుగులు సమీపించింది. ఒకడు అట్లాగే ఆశ్చర్యంతో చూస్తూ నిలిచిపోగా “ఏమిరా, పొగరుపోతుగా ఉన్నావు? అలాగే చూస్తూ 
ఎదురుగా ఉంటే నీ పరువు కూడా మిగలదు” అంటూ మరొకడు తల పైకెత్తకుండా చాటున దాక్కొన్నాడు. ఇది రెండవ 
దశ. (ద్రౌపది మరికొంత దగ్గరగా వచ్చింది. అనుకోకుండా కొందరు చూచారు. అంత దగ్గరలో చూచేవారికి గుండెలు 
చెదిరిపోయాయి. అంతే, మొగం తప్పించి ప్రక్కకు పోయారు. ఇది మూడవ దశ. (ద్రౌపది ఎదురుపడింది. మాటా పలుకూ 
లేకుండా (ప్రక్క(త్రోవలు పట్టి దూరదూరంగా తొలగిపోవటం మొదలుపెట్టారు. ఇది నాలుగవ దశ. (ద్రౌపది శరీరం కొందరికి 
తగిలింది. ఇంకేముంది? మేను గజగజ వణకటంతో వారు కుదించుకొని కుప్పకూలిపోయారు. ఇది ఐదవ దశ. (ద్రౌపదిని 
సవివరంగా చూచారు. (చచ్చాం రా! బాబూ! అన్నట్లు) కడుపు మీద చరచుకొని 'ఓయమ్మో! రాక్షసి”! అని గుండె లవిసేటట్టుగా 
అరుస్తూ తల్లడిల్లిపోయారు. ఇది ఆరవ దశ. 2. ఈ పద్యంలోని దీనస్థితి దర్శనీయం. నగరవాసులు భయంతో వింత చేష్టలు 
చేస్తున్నారు. నిజానికి వారి పక్షాన అవి భయభావ వ్యంజకాలు. కాని, (ద్రౌపది అంత భయపడవలసిన వ్యక్తి కాదని పఠిత 
హృదయం చెప్పటంతో వారి చేష్టలన్నీ వికృతులుగా అనిపించి హాస్యాన్ని కలిగిస్తాయి. భయం పుట్టవలసిన చోట హస్యం 
కలగటం రసాభాసం కావాలి. కాని, ఇక్కడ భయంలో హస్యం లేదా (61౫ Humour) ధ్వనిమయం. (సంపా.) 
చ. పులి గనుగొన్న లేడులునుబోలె విభీతి. గలంగంబాఅ న 

న్నెలంతుక యంతరంగమున నిండిన హాస్యరసంబు మోముపై 

వెలి విరియంగనీక చని వేచి మహానసశాల వాకిటన్‌ 

నిలిచిన భీమసేను€ గని నెయ్య మెదం జిగురొత్తుచుండ(గన్‌. 38 
ప్రతిపదార్థం: పులిన్‌+*కనుంగొన్న లేడులును+పోలెన్‌= పులిని చూచిన లేళ్ళవలె; విభీతిన్‌+కలంగన్‌+పాణన్‌= భయంతో 
పరుగెత్తగా; ఆ+నెలతయక= ఆమె (ద్రౌపది); అంతరంగమునన్‌= మనస్సులో; హాస్యరసంబు= వికారాలవలన కలిగిన నవ్వుయొక్క 
అనుభవాన్ని; మోముపైన్‌= ముఖంమీద; వెలి విరియంగన్‌+-ఈక= బయటపడనీయకుండా; చని= వెళ్ళి; వేచి= కాచుకొని; 


మహా నసశాల వాకిటన్‌= వంట ఇంటి వాకిట; నిలిచిన భీమసేనున్‌+కని= నిలిచి ఉన్న భీముడిని చూచి; ఎదన్‌= మనస్సులో; 
నెయ్యము= స్నేహం, ఆత్మీయత; చిగురు+ఒత్తుచుండంగన్‌= మొలకెత్తుతూ ఉండగా (కలుగుతుండగా). 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 369 
తాత్సర్యం: పులిని చూచిన లేళ్ళవలె తనను చూచి భయంతో కలతపడి పరుగెత్తుతున్న విరటుడి పురప్రజలను 
చూచి (ద్రౌపది మనసులో పరిహాసం నిండుకొనగా అది వెలికి తెలియనీయకుండా వెళ్ళి, వంటింటి వాకిట కాచు 
కొని నిలుచున్న భీమసేనుడిని చూచి మనసులో (పేమ చిగురొత్తుతూ ఉండగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: ఉపమ. పులిని చూచిన లేళ్ళవలె (ద్రౌపదిని చూచిన (ప్రజలను పోల్చటం వలన వారి భయవిహ్యలత్వం 
వ్యంగ్యం. (సం.పా) 


క తన యంతన యటువలుకుచు( । జను విధమున నతని దిక్కు చక్కని చూడ్కిం 
గను(గొనక ద్రుపదనృప నం । దన యిట్లను నిజ కృతార్దతం దెలుపుటకున్‌. 39 


ప్రతిపదార్థం: (ద్రుపదనృపనందన= (ద్రౌపది; తన+అంతన్‌+అ= తనలో తానే; అటు+పలుకుచున్‌= ఏదో గొణుగుతూ 
మాటాడుకొంటూ; చనువిధమునన్‌= పోతున్నట్లుగా; అతని దిక్కున్‌= భీముడి వైపు; చక్కని చూడ్కిన్‌+కను(గొనక= సూటిగా 
చూచే చూపుతో చూడక (సూటిగా చూడకుండా (ప్రక్కకు చూస్తూ); నిజకృతార్థతన్‌+తెలుపుట కున్‌= తన ధన్యతను 
తెలియజేయటానికి; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నది. 


తాత్సర్యం: (ద్రౌపది తన ధన్యతను (కృతార్గతాభావాన్ని) తెలపాలని భావించి అతడివైపు (భీమసేనుడి వైపు) 
సూటిగా చూడకుండా తనలో తాను ఏదో మాట్టాడుకొంటున్నట్టుగా అభినయిస్తూ ఇట్లా పలికింది. 


విశేషం: 1. ద్రౌపది మాన ప్రాణ సంరక్షకుడు భీముడు. అతడు తన కర్తవ్యాన్ని అద్భుతంగా, రహస్యంగా నిర్వహించి, ఏమీ 
తెలియని వాడివలె వంటిఇంటి వాకిట్లో నిలబడి భార్య యోగక్షేమాలు ఇంకా విచారిస్తున్నాడు. భద్రంగా ఇంటికి చేరుతున్న 
వైఖరిని గమనిస్తున్నాడు. ఆమె ఆవైపు వచ్చింది. అతడిని చూచింది. (ప్రేమతో, కృతజ్ఞతాభావంతో మనసు నిండిపోయింది. 
ఆ భావాలను బయటపడి చెప్పటానికి వీలు లేదు. అందువలన తనలో తాను ఏదో మాట్టాడుకొంటున్నట్టుగా అభినయిస్తూ, 
భీముడివైపు సూటిగా చూడకుండా మొగం (ప్రక్కకు పెట్టి తన మనోభావాలను పైకి చెప్పింది. చూచేవారికీ, వినేవారికీ ఎటువంటి 
అనుమానం కలుగకుండా వ్యవహరించే జా(గత్త ఆమెలో కనబడుతున్నది. 


2. ఇప్పుడు 'కృతజ్ఞత' చెప్పటం అనే అర్థంలో పూర్వం 'కృతార్థ్హతను ప్రకటించటం” అనేవారు. (సంపా.) 


తే. 'కీచకులదెసం బుట్టిన కిల్టిషంబు । పాచి నన్ను రక్షించిన పరమ ధర్మ 

రతికి గంధర్వ పతికి నిరంతరంబు । భక్తి యుక్తిమై. బ్రణమిల్లి బ్రదుకుదాన.” 40 
ప్రతిపదార్థం: కీచకుల దెసన్‌= కీచకుల వలన; పుట్టిన= కలిగిన; కిల్చిషంబు పాచి= ప్రమాదాన్ని తొలగించి; నన్ను రక్షించిన; 
పరమధర్మరతికిన్‌= ఉత్తమ ధర్మంలో ఆసక్తి కలవాడికి; గంధర్వపతికిన్‌= గంధర్వుడి రూపంలో ఉన్న భర్తకు (గంధర్వ (శ్రేష్టుడికి 
అని పైకి తోచే అర్థం); నిరంతరంబు= ఎల్లప్పుడు; భక్తియుక్తిమైన్‌= భక్తితో కూడుకొన్న భావంతో; ప్రణమిల్లి= నమస్కారం 
చేసి; (బ్రదుకుదానన్‌= (బ్రతుకుతాను (జీవితాంతం భక్తితో సేవిస్తూ ఉంటాను అని భావం). 
తాత్సర్యం: కీచకుల వలన కలిగిన ప్రమాదాన్ని తొలగించి నన్ను కాపాడిన పరమ ధర్మమూర్తికి గంధర్వపతికి 
(గంధర్వుడి రూపంలో ఉన్న నాథుడికి) జీవితాంతం సదా భక్తిభావంతో నమస్కరిస్తూ బ్రతుకుతాను. 


370 శ్రీమదాంధ్ర మహాభారతము 

విశేషం: భీముడు చేసిన ఉపకారం (ద్రౌపది మానాన్ని కాపాడి గౌరవాన్నిచ్చింది. ప్రాణాన్ని కాపాడి జీవితాన్ని ఇచ్చింది. ఇట్లా 
యోగక్షేమాల నిచ్చిన గంధర్వపతికి (గంధర్వరూపంలో ఉన్న నాథుడికి) జీవితాంతం భక్తితో సేవలు చేస్తూ బుణం 
తీర్చుకొంటాను అని ఆమె తనివితీర పలికి, తన మనసులోని మమకారాన్నీ, ప్రశంసాభావాన్నీ, భక్తిప్రవత్తులనూ ప్రదర్శించింది. 
ఈ మాటలు విన్న ప్రజలకు ఆమె గంధర్వపతితో చెప్పుకొంటున్నట్లుంటాయి. అన్యాపదేశంగా తన నుద్దేశించి చెప్పుతున్నదని 
భీముడు గ్రహించగలడు. పఠితలు రెండర్జాలనూ (గ్రహించి (ప్రమోదిస్తారు. (సంపా.) 


వ. అనిన విని యనిలనందనుండు నిగూఢవచన చాతుర్యధుర్యుండై యిట్లనియె. 41 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని ఆమె చెప్పగా విని; అనిలనందనుండు= వాయుదేవుడి పుత్రుడైన భీమసేనుడు; నిగూఢ 
వచన చాతుర్య ధుర్యుండు+ఐ= రహస్యమైన మాట నేర్పు భావాన్ని వహించినవాడ్డై; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: (ద్రౌపది మాటలు విని ఎదుటివారికి తెలియకుండా రహస్యంగా మాట్లాడే నేర్పుతో భీముడు ఇట్టా 
అన్నాడు. 

నిశేషం: భీముడు గూఢోక్తి చాతుర్యాన్ని ప్రదర్శించబోతున్నాడు. పైకి సాధారణ సంభాషణగా తోస్తూ నిర్దిష్ట వ్యక్తికి ఉద్దిష్టమైన 
అర్థం తోచేటట్టు మాట్లాడటం గూఢోక్తి. (సంపా.) 


చ. _ “అతివ! యపాయముం బొరయు నప్పుడు గావక తక్కెనేని నా 
పతి పతియే? తలంప మగ పాడియె? లోకము పాడియే? భవ 
త్పతు లిటు లాచరించుట గదా భవదీయ మనోనువర్తన 
స్థితి కుచితంబు; వారల నుతింప(గ నేల నిసర్గవృత్తులన్‌?' 42 


ప్రతిపదార్థం: అతివ!= ఇంతీ!; అపాయమున్‌+సపొరయు+అప్పుడు= ప్రమాదం కలిగేటప్పుడు; కావక తక్కెన్‌+ఏనిన్‌= కాపాడక 
వెనుకంజ వేస్తే ఆ పతి పతియే?= ఆ మగడు మగడేనా? (కాదని భావం); తలంపన్‌= ఆలోచించగా; మగపాడియె?= అది 
పౌరుషమా?; లోకము పాడియే= (అది) లోకధర్మమా?; భవత్‌+పతులు= నీ భర్తలు; ఇటులు+ఆచరించుటగదా!= ఇట్టా 
చేయటమే కదా!; భవదీయ మనస్‌(:)+అనువర్తన స్థితికిన్‌= నీ మనసునకు అనుగుణంగా నడచుకొనటానికి; ఉచితంబు= 
తగిన తీరు; నిసర్గ వృత్తులన్‌= సహజమైన నడవడి గల వారైన; వారలన్‌= ఆ భర్తలను; నుతింపంగన్‌+ఏల?= (కాబట్టి 
ప్రత్యేకంగా వారిని) పొగడటం ఎందుకు? 


తాత్సర్యం: “ఇల్లాలు అపాయంలో చిక్కుకొన్నప్పుడు ఆదుకొనకుండా ఉండే మగడు మగ డనిపించుకొంటాడా? 
(కాదని భావం). ఆలోచిస్తే అది పౌరుషమేనా? లోకధర్మమేనా? (కాదని భావం). కాబట్టి నీ భర్తలు ఇట్లా చేయటం 
నీ మనోభీష్టానికి అనుగుణంగా నడుచుకొనటమే కదా! అది వారి కర్తవ్యం. వారు చేయవలసిన పని చేసి తమ సహజ 
ప్రవర్తనను ప్రదర్శించారు. దీనికి వారిని ఇంతగా పొగడటం ఎందుకు?” 


విశేషం: 1. భారతదేశంలో భార్యాభర్తల మధ్య ఉండే నైతిక సంబంధాన్ని తెలియచెప్పే ఒక రుచిరార్థ్ర సూక్తి ఇది. భరించేవాడు 
భర్త అని సంప్రదాయం. భార్యను రక్షించుకొనటం యజమానుడి ధర్మం, మానవధర్మం, వీరధర్మం, లోకధర్మం. భార్య 
ప్రమాదంలోపడితే గృహస్థుల ధర్మమే ఆపదలో చిక్కుకొన్నట్టు. ఆమెను ఏవిధంగానైనా రక్షించాలి. అది ఆత్మోద్దరణమే 
జౌతుంది. ఈ తత్తంతెలిసి భార్యను ఆపదలో నుండి రక్షించినవాడు భర్త అనే పదానికి అర్హుడౌతాడనీ, లేకపోతే కాడనీ 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 371 
మొదట అన్నాడు భీముడు. ఆతరువాత అది మగవాడుగా చేయవలసిన ధర్మం (పురుష ధర్మం); సాటి మనిషిగా 
చేయవలసిన ధర్మం (మానవధర్శ్మం, లోకధర్మం) అని పేర్కొన్నాడు. ఇన్ని రకాలుగా బాధ్యులైన భర్తలకు భార్యలను రక్షించే 
పనులు అవశ్యకర్తవ్యాలౌతాయే కాని, లోకోద్దరణకు చేసే పనులు కావు. కాబట్టి వారిని ప్రత్యేకంగా 'ప్రశంసించవలసిన 
అవసరంలేదని భీముడు పలికాడు. ఇది సాధారణంగా ఎవరు విన్నా అనుమానం కలగని మాటల తీరు. 


2. భీముడు కీచక వధ చేయటం ద్రౌపది మానప్రాణసంరక్షణం చేసి, ఆమె మనసును కుదుటపరిచి రంజింప 
చేయటానికే అని గూఢంగా చెప్పటం ఇందులోని అంతరార్థం. అది అతడికి సహజంగా ఉన్న కర్తవ్యమని కూడా చెప్పటం 
విశేషం. ప్రత్యేకంగా తనను పొగడవద్దని వారించటం అతడి ధీరోదాత్త లక్షణం. అట్లా బహిర్గతంగా ప్రశంసలు చేస్తే వినేవారికి 
అనుమానం రావచ్చుననీ, అది అజ్ఞాతవాస(వ్రతానికి భంగం కలిగించవచ్చుననీ గూఢమైన హెచ్చరిక! 


3. భార్య అన్యాపదేశంగా మాట్లాడింది. భర్త గూఢంగా సమాధానం చెప్పాడు. ఆమె గంధర్వుల మీద పెట్టి ఏమైనా 
మాట్లాడే అవకాశం ఉన్నది. మరి భీముడి కా అవకాశం లేదు. అందువలన గూఢోక్తి అతడికి శరణ్యమైపోయింది. సతీ పతుల 
మాటలు ఒకరికొకరికి దీటుగా ఉన్నట్లు చిత్రించటం తిక్కన నేర్పరితనం. 


4. ఆ పతి పతియే ఒకే మాట (పతి) ద్విరుక్తమైనా, తాత్పర్య భేదం ఉంటే అది లాటానుప్రాస మనబడుతుంది. 
ఇక్కడ రెండవ పతికి విశిష్టుడైన పతి అని తాత్సర్యం. (సంపా 
ద్రౌపది యర్జునునితో సల్హాసంబు సేయుట (సం. 4-23-17) 
తే. ఇట్లు దమ్ము నిరూపింప నితర జనము । లకు నశక్యంబుగాంగ సల్లాపరసము 
ననుభవించుచు నల్లనల్లన లతాంగి । యరిగె నర్తన మండపోపాంతమునకు. 43 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; తమ్మున్‌= తమను (అనగా పాండవులను); నిరూపింపన్‌= గుర్తించటానికి; ఇతర 
జనములకున్‌= పెరవారికి; అశక్యంబు కాంగన్‌= సాధ్యం కానట్టు; సల్హాపరసమున్‌= మాటల మాధుర్యాన్ని; అనుభవించుచున్‌= 
పొందుతూ; అల్లనన్‌+అల్లనన్‌= నెమ్మదినెమ్మదిగా; లతా+అంగి= తీగవలె సన్నని శరీరంగల సుందరాంగి (సైరంధ్రి; నర్తన 
మండప+ఉపాంతమునకున్‌= నాట్యశాలవద్దకు; అరిగెన్‌= వెళ్ళింది. 


తాత్సర్యం: ఈ విధంగా తమ రహస్యం బయల్పడకుండా ఇతరులు గుర్తించటానికి సాధ్యం కాకుండా మాటాడే 
మాటల మాధుర్యాన్ని ఆనందంతో అనుభవిస్తూ (సైరంధ్రి) నర్తనశాల వద్దకు వెళ్ళింది. 


వ. చని విరాట కన్యకల యాట. జూచు చందంబున నందు బురందరనందనుం గనుంగొను నప్పాంచాలి 
నాలోకించి, యతండునుం దారును దదభిముఖంబుగా వచ్చి యక్కన్నియ లిట్లనిరి. 44 


ప్రతిపదార్థం: చని= వెళ్ళి; విరాట కన్యకల ఆటన్‌+చూచు చందంబునన్‌= విరటుని కూతురుల నాట్యం చూచే విధంగా 
(చూచే మిషతో); అందున్‌= ఆ చోట; పురందరనందనున్‌+కనుంగొను+ఆ+పాంచాలిని= అర్జునుడిని చూస్తూ ఉన్న ఆ 
ద్రౌపదిని; ఆలోకించి= చూచి; అతండును= అర్జునుడూ; తారును= తామును (విరటుడి కన్యలును); తద్‌+అభిముఖంబుగన్‌ 
వచ్చి= ఆమె కెదురుగా వచ్చి; ఆ+కన్నియలు= ఆ కన్యలు; ఇట్టు+అనిరి= ఇట్టా అన్నారు. 


తాత్పర్యం: ఆ విధంగా వెళ్ళి నర్తనశాలలో విరాటుడి కన్యల ఆట చూచే నెపంతో అర్జునుడిని చూస్తున్న పాంచాలిని 
చూచి, ఆ కన్యలు అర్జునుడితో కలిసి ఆమె కెదురుగా వచ్చి ఇట్టా అన్నారు. 
జ ౧ 


372 శ్రీమదాంధ్ర మహాభారతము 
ఉ.  'కీచకకోటిచేత నొక కీడును బొందక వచ్చితమ్మ? ని 
న్వేచిన దుర్మదుండు జమునిం గొలువం జనెనమ్మ? యంత. బో 
కేచిన సూతు లీయొడలి కింత యపాయ మొనర్హురమ్మ? వే 
కాచి విరోధులం దునుమంగా నిటు ముట్టుదురమ్మ నీ పతుల్‌?” 45 


ప్రతిపదార్థం: కీచక కోటిచేతన్‌= కీచకుల సమూహం వలన; ఒక కీడును పొందక= ఒక (ప్రమాదం కూడా లేకుండా; 
వచ్చితి(వి)+అమ్మ?= వచ్చినావా తల్లీ]; నిన్‌+వేచిన= నిన్ను బాధపెట్టిన; దుర్మదుండు= దురహంకారి అయిన కీచకుడు; 
జమునిన్‌+కొలువన్‌+చనెనమ్మ?= యముడిని సేవించటానికి (యమలోకానికి) వెళ్ళాడా? (చనిపోయాడా అని భావం); 
అంతన్‌+పోక= అంతటితో ఆగకుండా, ఆ తరువాత; ఏచిన సూతులు= విజృంభించిన ఉపకీచకులు; ఈ+ఒడలికిన్‌= (ఇంత 
సుకుమారమైన) నీ శరీరానికి; ఇంత+అపాయము= ఇంతటి (సహించరాని) కీడును; ఒనర్తురు+అమ్మ?= చేస్తారా?; నీ 
పతుల్‌= నీ భర్తలు; వేకాచి= వెంటనే కాపాడి; తునుమ.గాన్‌= చంపటం కొరకు; ఇటు ముట్టుదురమ్మ?= ఈ విధంగా (ఇంత 
అద్భుతంగా) వారిని ముట్టడిస్తారా? 


తాత్పర్యం: “కీచకుల సమూహం వలన ఏ కీడూ పొందకుండా తిరిగి వచ్చావా తల్లీ! నిన్నావిధంగా బాధించిన ఆ 
దురహంకారి అయిన కీచకుడు యమలోకానికి చేరాడా? అంతటితో ఆగక ఉపకీచకులందరూ కలిసి సుకుమారమైన 
ఇటువంటి నీ శరీరానికి అంతటి దారుణమైన అపాయాన్ని కలిగించటానికి చూస్తారా? నీ భర్తలు వెంటనే 
శత్రువులను (క్రమ్ముకొని చంపి ఇంత త్వరగా నిన్ను రక్షించుకొంటారా?” 


విశేషం: 1. ఇది ఆశ్చర్యమనే భావాన్ని అచ్చంగా ఆవిష్కరించిన పద్యం. అంతఃపురకన్యలకు అప్పటికే అన్ని విషయాలు 
తెలిసిపోయాయి. రాత్రి నర్తనశాలలో అంత గొడవ జరిగినా సూర్యోదయానికల్లా మరల నాట్యాభ్యాస కార్యక్రమాలు మొదలయ్యాయి. 
కవి చెప్పినట్టు సూర్యోదయానికే ప్రకృతి అంతా ప్రసన్నమయిపోయింది. కీచకుల బారినపడిన వనిత క్షేమంగా తిరిగి వస్తుందనే 
నమ్మకం ఎవవరికీ లేదు. అట్టాగే ఆ కన్యలూ అనుకొన్నారు. కాని, సైరంధ్రి బయటపడి వచ్చింది. అదీ ఆశ్యర్యం, వారు 
వార్తలు విన్న (క్రమం తోచేటట్టు తిక్కన ప్రశ్నల క్రమం అమర్చటం పద్యరచనా శిల్పం. దీనిని తరువాతి వచనంలో తిక్కన 
సూచించాడు. మొదట విన్న వార్త కీచకులందరూ సైరంధ్రి కారణంగా సామూహిక మరణం చెందారు అని. దానిమీద మొదటి 
ప్రశ్న వేశారు. ఆ తరువాత సింహబలుడి చావునూ, ఆ తరువాత ఉపకీచకుల చావునూ వివరంగా విన్నారు. రెండు ప్రశ్నలూ 
ఆ వరుసలోనే వేశారు. చివరకు గంధర్వపతులు (ప్రదర్శించిన అద్భుత పరా(క్రమాన్ని గురించీ, భార్యను రక్షించుకొన్న 
విధానాన్ని గురించీ విన్నారు. ఆ విషయమే అడిగారు. విశేష మేమంటే, ఈ (ప్రశ్నలు విషయం తెలిసి, జరిగినదానికి 
ఆశ్చర్యపడుతూ అడిగిన ప్రశ్షలేకాని, వాటిని వివరించుమని అడిగినవి కావు. ఆ వీథిలో భయపడి దూరంగా పరుగెత్తిన నగర 
ప్రజలనూ చూచాం. నాట్యశాలలో దగ్గరికి వచ్చి, అప్యాయంగా గుమిగూడి గౌరవంగా ప్రశ్నలు వేస్తున్న రాచకన్నెలనూ 
చూస్తున్నాం. సమతౌల్యాన్ని దర్శిస్తున్నాం. పద్యరచనలోని సమత అనే గుణం సందర్భశుద్దిని పోషిస్తున్నది. 

2. 'వచ్చితమ్మ, జనెనమ్మ, ఒనర్హు రమ్మ, ముట్టుదురమ్మ'- వీటిలోని “అమ్మ మాతృవాచకం కాదు. సూ. తద్దర్మ 
భూత క్రియ లార్యార్థ పరకంబులయి (ప్రశ్నార్హకంబు లగు, (ప్రౌడ, (క్రియ). వచ్చితమ్మ - వచ్చితి(ఏ)+అమ్మ= వచ్చితి(వి) 
భూత (క్రియ. దీనికి “అమ్మ” పరముకాంగా (ప్రశ్నార్థకమైనది. వచ్చితమ్మ - వచ్చావా? అని అర్థం. (సంపా.) 


వ. అని తారు మున్నువిన్న కీచక వృత్తాంతంబున కనుగుణంబుగా నుపచారంబులు పలుకుచుండ నా బృహన్నల 
సైరంద్రి కిట్లనియె. 46 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 373 
ప్రతిపదార్థం: అని= అంటూ; తారు= తాము; మున్ను విన్న= ఇది వరకు విన్నట్టి; కీచక వృత్తాంతంబునకున్‌= కీచకుల 
కథకు; అనుగుణంబు+కాన్‌= తగినట్టుగా; ఉపచారంబులు= ఓదార్పు మాటలు; పలుకుచున్‌+ఉండన్‌= మాటాడుతుండగా; 
ఆ బృహన్నల; సైరంధ్రికిన్‌-ఇట్టు+అనియెన్‌= సైరంధ్రితో ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఆ కన్యలు తాము విన్న కీచకుల వృత్తాంతానికి తగినట్టు సైరంధ్రికి ఓదార్పు మాటలు చెప్పుతూండగా 
బృహన్నల సైరం(ధ్రితో ఇట్లా అన్నాడు. 
క. “ఆ పాపాత్ముల నీచ । వ్యాపార క్రమము, వార లందటు మృత్యు 

ప్రాపితులైన తెటింగును। నీ పలుకుల నెజటుం/గవలయు నెల(తుక చెపుమా!' 47 
ప్రతిపదార్థం: నెలంతుక!= ఓ వనితా!; ఆ పాప+ఆత్ముల= ఆ దుర్మార్గుల; వ్యాపార (క్రమము= చేష్టల వరుస; వారలు+అందయున్‌= 


వారందరూ; మృత్యుప్రాపితులు+ఐన తెజంగును= మృత్యువును పొందించబడిన పద్దతియు; నీ పలుకులన్‌= నీ మాటల 
వలన; ఎజుం/గవలయున్‌= తెలిసికొనవలెను; చెపుమా!= చెప్పవలయును సుమా! 


తాత్సర్యం: ఆ దుర్మార్గుల చేష్టలను, వరుసగా వారందరూ చంపబడిన తీరునూ నీ నోట విని తెలిసి 
కొనగోరుతున్నాను. నీ వా వివరాలు చెప్పుతావా? 


విశేషం: కీచకోపకీచకుల సంహారం కొన్ని క్షణాల (క్రితమే జరిగింది. లోకానికి వార్తలు తెలిసాయి కాని, వివరాలు తెలియవు. 
అందుకు ఆర్జునుడు ఆమెనే స్వయంగా ఆడిగాడు. ఇదివరలో భీముడు కూడా అట్లాగే అడిగాడు. ఈ ప్రశ్న వినగానే 
శ్రోతలకు మరొక అంశం స్ఫురిస్తుంది. (ద్రౌపది తన కథను మిగిలిన భర్తలకు కూడా చెప్పుకొందామని బయలుదేరిన 
ట్లనిపిస్తుంది. అటువంటి ప్రయత్నాన్ని మానుమని భీముడు సూచించాడు. మరి శ్మశానం నుండి అంతఃపురానికి చేరవలసిన 
ద్రౌపది నర్తనశాలకు ఎందుకు వచ్చినట్టు? నిన్నటి రాత్రి సంకేతస్టలాన్ని ఆ ఉదయం సంతోషస్తలంగా పునర్దర్శించి 

అ ౧ థ యఖ 2 
పోవటానికా? తిక్కన ఆ సంగతిని కప్పిపుచ్చి కలాశిల్సాన్ని (ప్రదర్శించాడు. (సంపా.) 


వ. అనిన విని సైరంధ్రి సాభిప్రాయంబుగా బృహన్నల కిట్లనియె. 48 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= అనగా విన్నదై; సైరంధ్రి; స+అభిప్రాయంబుగాన్‌= అభిప్రాయ గర్భితంగా; బృహన్నలకున్‌= 
బృహన్నలతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్సర్యం: అనగా విని సైరంధ్రి సాభిప్రాయంగా బృహన్నలతో ఇట్లా అన్నది. 
విశేషం: సాభిప్రాయంగా మాట్లాడటమంటే మాటలలో మనసులోని మర్మాన్ని పొదివి గోప్యంగా చెప్పటం. (సంపా.) 


తే. 'కన్నియల కాట గటిపుచు నున్న నీకు । నకట! సైరంధ్రి యిప్పు దేమయ్యెనేని 
భేద మెద నించుకయు లేమింగాదె సస్మి। తాననంబుతో నన్నిటు లడుగుటెల్ల.' 49 
ప్రతిపదార్థం: కన్నియలకున్‌= కన్యలకు; ఆట+కణిపుచున్‌= నాట్యాలు నేర్పుతూ; ఉన్న నీకున్‌= ఉన్నటువంటి నీకు; అకట!= 


అయ్యో!; సైరంధ్రి, ఇప్పుడు+ఏమి+అయ్యెన్‌+ఏనిన్‌= సైరంధ్రి ఇపు డేమైపోయినా; ఖేదము= దుఃఖం; ఎదన్‌= మనసులో; 
ఇంచుకయున్‌= ఒకింత అయినా; లేమిన్‌+కాదె= లేనందువలన కదా; సస్మిత+ఆననంబుతోన్‌= చిరునవ్వుతో కూడిన 


374 శ్రీమదాంధ్ర మహాభారతము 
మొగంతో; నన్నున్‌= నన్ను; ఇటులు+అడుగుట+ఎల్లన్‌= ఈ విధంగా అడగటమంతా (అని వ్యంగ్యంగా సైరంధ్రి అర్జునుడితో 
అన్నది). 


తాత్సర్యం: 'కన్యలకు నాట్యం నేర్పుతూ కాలం గడిపే నీకు సైరంధ్రి యేమైపోయినా చీమకుట్టినంత బాధ కూడా 
లేకపోబట్టే కదా ఇట్టా నవ్వుమొగంతో విషయాలన్నీ నన్నడుగుతున్నావు. అయ్యో! ఏమనాలి నిన్ను? 


విశేషం: బృహన్నల పరంగా ఒక అర్థం అర్జునుడిపరంగా మరొక అర్ధం స్ఫురిస్తూనే, అందులో ద్రౌపది మనోగతమైన ఒక 
అభిప్రాయం తొంగి చూస్తూ ఉండటం ఈ పద్య రచనలోని శిల్పం. రసధ్వనికి రమణీయోదాహరణం! (1) బృహన్నలపరంగా 
తోచే భావం- “నీవు బృహన్నలవు. కన్నెలకు ఆటపాటలు చెప్పటం తప్ప నీకు ప్రపంచం పట్టుతుందా? సైరంధ్రి ఏమైపోతే 
ఏం? నీ కేమి దిగులు? నే నే మౌతానని? నీ కెవ్వరి కష్టసుఖాలూ పట్టవు. అందుకే నవ్వుతూ నన్నిట్లా అడుగుతున్నావు. 
అయ్యో! ని న్నేమనేది?-అని అధిక్షేపంగా పలికినట్లు స్ఫురిస్తుంది. (2) అర్జునపరంగా తోచేభావం- ఎంత ఆశ్చర్యం! కన్యలకు 
ఆటపాటలు నేర్పుతూ ఉన్నావు నిశ్చింతగా. సైరంధిగా ఉన్న నాకు ఏమైతే ఏమయిందిలే? ఇప్పుడు అంతా కుదుటపడిందని 
మనసులో దిగులు ఆవంత కూడా లేకుండా ఉన్నావు. అందుకే నవ్వుతూ తీరికగా అన్ని విషయాలూ చెప్పుమని తేరగా 
అడుగుతున్నావు. ఇప్పుడు దిగులు పడేది ఏమీ లేదు కాబట్టి నీవు నవ్వుతూనే ఉండుము. కన్యలకు నాట్యాలు నేర్పుతూనే 
నిశ్చింతగా ఉండుము. ఇంతకంటె నే నేమి చెప్పాలి?” అని వ్యంగ్యోక్తిగా పలికినట్టు స్ఫురిస్తుంది. 


3. ద్రౌపది మనసులోని మాట; “దురదృష్టవశాత్తూ జగదేకవీరుడైన అర్జునుడు పేడివాడై కన్యాజనుల నడుమ 
ఉండిపోయాడు. ఆ మాట అనుకొంటేనే విచారం వేస్తుంది. సైరంధ్రిగా ఉన్న నాకు ఏ కష్టం వచ్చినా అర్జునుడికి ఏర్పడిన 
ఈ అనుపపత్తి జ్ఞాపకానికి వచ్చి నన్ను బాధించేది. కాని, ఇప్పుడు ఆ బాధ ఆవంత కూడా లేదు. ఆ లోపాన్ని భీమసేనుడు 
తీర్చాడు. అన్నదమ్ములలో ఎవరు నన్ను కాపాడినా అందరూ ఆనందిస్తారు. తామే ఆ పని చేసినట్టు మురిసిపోతారు. అందుకే 
అర్జునుడు నగుమోముతో నాతో మాట్లాడుతూ విశేషాలన్నీ వినాలని కోరుకొంటున్నాడు. పాపం! నా మీద ఎంత (పేమ! అని 
నర్మోక్తిగా పలికినట్టు తోస్తుంది. (సంపా.) 


వ. అనిన బృహన్నల యిట్లనియె. 50 
తాత్పర్యం: ఆమె మాటలు విని బృహన్నల ఇట్లా బదులు పలికాడు. 


క. “నీ వలుగులం బడుటకు దుః । ఖా వేశము నొందెనే నిరర్ధక మగు ని 
య్యేవపుం బుట్టువు పుట్టిన । నా వగ పెవ్వరికి నెక్కునలినదళాక్షీ! 51 


ప్రతిపదార్థం: నలినదళ+లఅక్షీ!:= తామర రేకుల వంటి కన్నులు కలదానా! నీవు+అలుగులన్‌+పడుటకున్‌= నీవు చీకాకులో 
చిక్కుకొన్నందుకు; దుఃఖ+ఆవేశమున్‌= దుఃఖముతో కూడిన ఉద్వేగాన్ని; ఒందెన్‌+ఏన్‌= పొందినప్పటికీ; నిరర్థకము+అగున్‌= 
పనికిరానిది జౌతుంది; ఈ ఏవము+పుట్టువు+పుట్టిన= ఈ అసహ్యకరమైన పెడ రూపాన్ని (పుట్టుకను) పొందిన; నా వగపు= 
నా దుఃఖం; ఎవ్వరికిన్‌= ఎవ్వరికి; ఎక్కున్‌?= పట్టుతుంది? 


తాత్సర్యం: 'పద్మదళాక్షీ! నీవు చీకాకులలో చిక్కుకొన్నావని తెలిసి దుఃఖావేశాన్ని పొందినా ప్రయోజనం లేని ఈ 
పనికిమాలిన పుట్టుక పుట్టినందుకు నేను మనసులో పడే వేదన ఎవరికి పట్టుతుంది? 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 375 
విశేషం: ద్రౌపది సాభిప్రాయంగా మాట్లాడితే, అర్జునుడు 'గుప్త సాభిజ్ఞానంగా' (చూడు 53వ వచనం) పలుకుతున్నాడు. సైకి 
కనబడే అర్థం కంటే వక్త చెప్పదలచుకొన్న రహస్య సందేశం సంకేతంగా సాగే సంభాషణ గుప్తసాభిజ్ఞాన సంభాషణ. ఈ 
పద్యంలో దానిని వివేచించటం కవితాశిల్ప సమీక్ష. (1) పైకి తోచే భావం- బృహన్నలపరంగా- "సైరంధ్రీ! నే నెప్పుడూ కన్యలకు 
ఆటపాటలు నేర్పటంతోనే ప్రొద్దులు పుచ్చుతానన్నావు నిజమే. నేను పుట్టిన పేడి పుట్టుక అటువంటిది. ఎవరూ నన్ను 
పిలువరు, గౌరవించరు. నేను స్త్రీగా పరిగణింపబడతాను కాబట్టి యుద్దాదులకు పనికిరాను. అందువలన తగుదునమ్మా అని 
నీకు కలిగిన కష్టాలను గట్టెక్కించటానికి వచ్చే వీలు లేదు. అది నా దురదృష్టం. నీ కెంత సహాయపడాలని లోన ఉన్నా, నా 
అసమర్థత నన్ను నాట్యశాలలోనే కట్టి పడ వేస్తున్నది. నా మనసులోని ఈ బాధ ఎవరికి పట్టింది? నీవుకూడా ఆ విషయం 
పట్టించుకొనక అధిక్షేపిస్తున్నావు. నే నేమి చేసేది?” అని తన పేడితనాన్ని నిందించుకొంటూ సైరం(్రిపట్ల సానుభూతి 
ప్రకటించినట్లు మాట్లాడాడు. 


(2) అర్జునపరంగా - “ద్రౌపదీ నీవు కష్టాలు పడుతుంటే నాకు దుఃఖావేశం కలుగుతుంది. కాని, శత్రువుల మీద 
ప్రతీకారం తీసికొనటానికి నా ఆకారం అడ్డం వస్తుంది. నా ప్రయత్నం ఈ అజ్ఞాతవాసంలో నిరర్ధకం. ఈ పేడి రూపంతో 
మెలసినందుకు లోలోన కుములుతూ, ఆ బాధ మరచిపోవటానికి నర్తనశాలలోనే కాలం గడుపుతూ ఉంటాను. నేను సదా 
మనసులో పడే ఈ మూగబాధ ఎవరికి పట్టింది? నీకూ పట్టినట్టు లేదు. నా నవ్వు వెనుక ఎంత దిగులుందో, అయినా దానిని 
బైటపెట్టకుండా ఎట్టా నవ్వుతూ తిరుగుతున్నానో నీవూ (గ్రహించినట్టు లేదు' అని (ద్రౌపది చేసిన అధిక్షేపానికి బదులుగా 
లలితమైన అధిక్షేపంతో సమాధానం చెప్పాడు. 


(3) అర్జునుడి మనసులోని బాధ- ఊర్వశి శాపం వలన కలిగిన నపుంసకత్వం సంవత్సరం ముగిస్తే కాని వీడదు. 
ధర్మజాదుల వేషాలు మారాయికాని శరీర స్వభావాలు, బలపరా[క్రమాదులు మారలేదు. అర్జునుడి స్థితివేరు. అందువలన పేడి 
రూపంలో అతడు పౌరుష కార్యాలను నిర్వహించలేడు. ఈ లోపం వలన (ద్రౌపదికి తగిన రక్షను కలిగించలేకపోయినందుకు 
అర్జునుడు మనసులో కుమిలిపోతూ ఉంటాడు. దానిని గుప్తంగా తన మాటలలో పొదివి చెప్పాడు. (ద్రౌపది మాటలలోని 
మొదటి భాగానికి సమాధానం చెప్పి, రెండవ భాగానికి రాబోయే పద్యంలో అర్జునుడు చెప్పబోతున్నాడు. (సంపా.) 


క. నీతోడి పరిచయము లే । దే? తలపోయంగ ననింద్య వెందును; నీ వి 
ట్లాతుర వగుటకు నా మది। నే తాపము లేదు? నైజ మెటు(గవు కంటే!” 52 


ప్రతిపదార్థం: నీతోడి పరిచయము లేదే?= నీతో పరిచయము నాకు లేదా? తలపోయంగన్‌= యోచించగా; ఎందున్‌= ఎక్కడ 
చూచినా; నీవు అనింద్యవు= నీవు దోషం లేనిదానవు; ఇట్టు= ఈ తీరున; ఆతురవు+అగుటకున్‌= బాధపడటానికి; నా మదిన్‌= 
నా మనసులో; ఏ తాపము లేదు?= ఎటువంటి బాధ లేకున్నది? (అనగా బాధ ఉన్నది); నైజము+ఎజుంగవు= నిజం 
తెలియలేవు; కంటే= గుర్తించావా? (అనగా గుర్తింపలేకున్నావని భావం). 


తాత్సర్యం: నీతో (నాకు) పరిచయం లేదా? యోచించగా నీవెట్టి దోషం లేనిదానవు; ఇట్టా నీవు బాధపడుతున్నందుకు 
నా మనసులో బాధ లేదనుకొన్నావా? నీవు నిజాన్ని గుర్తించటం లేదు.” 


విశేషం: ఈ పద్యంలో కాకువు వలన గుప్తసాభిజ్ఞానార్థాన్ని తిక్కన సాధించటం విశేషం. 

(1) బృహన్నలపరంగా: 'ఓ సైరంధ్రీ! నీతో నాకు పరిచయం లేదు. అందువలననే నీ గురించి అంతగా ఆలోచించను 
(పట్టించుకోను). అయినా నీవు ఏతప్ప్ఫూ చేయనిదానివి. అందువలన నీవు పరిస్థితుల ప్రభావం వలన ఎన్ని తిప్పలు పడుతున్నా 
నాకు పరితాపం కలగదు. ఈ సత్యం నీవు తెలియకుండా మాట్లాడుతున్నావు సుమా!” ఇది లౌకికోక్తి 


376 శ్రీమదాంధ్ర మహాభారతము 


(2) అర్జునపరంగా- ఓ (ద్రౌపదీ! నాకు నీతో పరిచయం ఇప్పటిదా? ఎన్ని విధాల ఆలోచించినా నీవు నిందించదగినదానివి 
కావు. అందువలన నీవు ఈ విధంగా బాధలు పడుతుంటే నా మనస్సు ఎన్ని రకాల బాధల ననుభవించటం లేదు? అయినా 
ఈ వాస్తవాన్ని నీవు గుర్తించవు గదా! ఇది లలితమైన అధిక్షేపోక్తి 


(3) మనసులోని మాట: నీతో నా కున్న దీర్షకాల పరిచయం వలన నీ కెన్ని ఇబ్బందులు ఎదురైనా చివరకు 
అనింద్యవుగా నీవు బయటపడతావని తెలుసు. నీవు ఎన్ని రకాల బాధలు పడితే నేనూ అన్ని రకాలుగా మనసులో వేదన 
పడతాను. నీమీద ఉన్న నా పేమ అటువంటిది. ఇది సహజం. తెచ్చిపెట్టుకొన్నది కాదు.” ఇది గూఢాభిజ్ఞానోక్తి (ద్రౌపది 
మాటలకు దీటైన సమాధానం చెప్పాడు. అర్జునుడు. (సంపా.) 


వ. అని తాను నిజసహోదరుల యట్లపోలె వేషాంతరంబు దాల్లిన యంతియకాక యూర్వశి యిచ్చిన శాపం 
బనుభవించుటకు శరీరాంతర పరిగ్రహంబు చేయుటం జేసి రిపుమర్దనంబు తనకు వెరవు గాకునికి 
గుప్తసాభిజ్ఞానంబుగాం దెలిపిన బలసూదనసూను పలుకులు విని పాంచాలి యంతస్పిత కమనీయ కపోల 
యగుచు నిట్లనియె. 53 


ప్రతిపదార్థం: అని= అంటూ; తాను; నిజ సహోదరుల+అట్టపోలెన్‌= తన సోదరుల వలె; వేష+అంతరంబున్‌= మారువేషాలను; 
తాల్సిన+అంతియకాక= తాల్చినంతమా(త్రమే కాకుండా; ఊర్వశి+ఇచ్చిన శాపంబు+అనుభవించుటకున్‌= ఊర్వశి ఇచ్చిన 
శాపాన్ని అనుభవించటానికై; శరీర+అంతర పరిగ్రహంబు చేయుటన్‌+చేసి= రూపాంతరాన్ని స్వీకరించటం వలన (అనగా 
పేడిరూపాన్ని పొందటం చేత); రిపుమర్దనంబు= శత్రుసంహారం; తనకున్‌; వెరవు+కాక+ఉనికిన్‌= తగిన పద్దతి కాకపోవటం 
చేత; గుప్త స+అభిజ్ఞానంబుగాన్‌= రహస్యంగా చెప్పబడిన సంకేతంతో కూడుకొన్నదిగా; తెలిపినన్‌= తెలుపగా; బలసూదనసూను 
పలుకులు విని= ఇంద్రసుతుడైన అర్జునుడి మాటలు విని; పాంచాలి= (ద్రౌపది(సైరం(ధ్రి); అంతస్‌+స్మిత= పైకి కనపడని 
ముసిముసినవ్వుతో; కమనీయ కపోల+అగుచున్‌= చూడముచ్చటయిన చెక్కిళ్ళు కలది జౌతూ; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నది. 


తాత్పర్యం: అర్జునుడు తన తోబుట్టువుల మాదిరిగా మారువేషం మాత్రమే కాకుండా ఊర్వశీ శాపం వలన మారు 
శరీరాన్ని పొందినందున (పురుషుడు పేడివాడిగా మారటం వలన) శత్రువులను చంపటం పరిపాటి కాదని గోప్యంగా 
తన మనోగతాన్ని సాంకేతికంగా తెలుపగా అతడి మాటలకు లోనవ్వులతో వెలుగొందే చెక్కిళ్ళతో (ద్రౌపది ఇట్లా 
పలికింది. 


ఆ. 'అట్లకాక యింత యననేల? నీ మది । తెజంగు. గొంత యేను నెజటుంగకున్న 
దానయణగాను; నగరం దగవుమై నీవు వ । రించుటయ కరంబు ప్రియము నాకు. 54 
ప్రతిపదార్థం: అట్టకాక= అది సరే!; ఇంత+అనన్‌+ఏల?= ఇంతగా చెప్పటం ఎందుకు?; నీ మది తెజంగున్‌= నీ మనస్తత్వం; 


కొంత= కొద్దిగా; ఏనున్‌= నేనునూ; ఎఖుగక+ఉన్నదానన్‌+కాను= తెలియని దానను గాను; నగరన్‌= నగరిలో; తగవుమైన్‌= 
ఉచితరీతిలో (బృహన్నలా స్థితికి తగిన విధంగా); నీవు వర్తించుట+అ= నీవు మసలటమే; నాకు; కరంబు ప్రియము= మిక్కిలి 


ఇష్టం. 


తాత్సర్యం: 'అది సరే, నీ గురించి ఇంతగా చెప్పటం ఎందుకు? నీ మనసు నాకు తెలియదా? నగరిలో (అంతః 
పురంలో) సముచితంగా నీవు నడచుకొనటమే. నాకు చాలా ఇష్టం. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 377 
విశేషం: ద్రౌపది అర్జునుడితో బౌపచారికంగా మాట్లాడింది. ఇందులో పైకి సైరంధ్రి మాటలతీరులో, లోన (ద్రౌపది పలికిన 
తీరు స్పురించటం గమనార్హం. సైరం(ధ్రిపరంగా- 'ఓ బృహన్నలా! నీ వన్నమాట నిజమే. అందువలన నీ వింతగా చెప్పవలసిన 
పని లేదు. నీ మనసు నాకు కొంత తెలియకుండా లేదు. అయినా నీ నెప్పుడూ రాచనగరిలో నీ ఉద్యోగధర్మంలో మసలుతూ 
ఉండటమే నాకు సంతోషం కలిగిస్తుంది.” 


2. (ద్రౌపది పరంగా”. 'నాథా! నీవన్నది కాదనలేనిది. దానిని ఇంతగా విస్తరించి చెప్పాలా? నీమనసుతీరు నేను 
కొంతైనా తెలియనిదాననుకాను కదా! నీవు కోపోద్రేకంతో నా కొరకు బయటపడకుండా అంతఃపురాలలోనే వర్తిస్తూ ఉండటం 
నాకు అనుకూలం. కోరినప్పుడెల్టా చూచుకొనవచ్చును. ఇట్టా ఉండటమే నాకు చాలాఇష్టం." 


3. అర్జునుడు చెప్పుమన్న విషయాల ప్రసక్తే రాలేదు. ఆమె దాటవేసింది. దానికి కారణాలు రెండుగా భావించవచ్చును. 
ఆమె అర్జునుడికొరకు వచ్చినట్టులేదు. రాజకన్యలకొరకు వచ్చింది. వారందరి ఆదరాభిమానాలను పొందింది. తాను ఒంటరిగా 
అంతఃపురంలోనికి పోకుండా వారిని వెంటపెట్టుకొని పోదలచింది. ఎందువలన? సుదేష్ట సైరంధ్రిని నలుగురిలో ఏమీ 
నిందించలేదు. నిందిస్తే సమర్థించేవారి అండఉంటుంది. ఇదీ ఆమె వ్యూహం. అయితే నర్తనశాలలో అర్జునుడిని చూడటం 
కూడా ఆమెకు అనుషంగిక ఫలమే. అతడికి వివరాలు చెప్పితే ఆమె ఉద్విగ్నురాలౌతుంది. అతడు కూడా ఆవేశం పొందవచ్చును. 
ఆవేశంలో వారి సంబంధాలు బయటపడవచ్చును. అందువలన జరిగిన కథ చెప్పటంలేదు. అందువలన ఆమె మాటల తీరే 
మార్చి సందర్భాన్ని ఉక్తిచమత్కారాలతో రక్తికట్టించింది. మరొక అంశం. భీముడు అడిగితే జరిగిన కథే చెప్పింది (ద్రౌపది. అది 
భీముడిలో కార్యోత్సాహం పొంగించటానికి ప్రత్యక్ష కారణమైనది. ఇప్పుడటువంటిది అర్జ్హునుడిపట్ట అవసరంలేదు. అందుకే 
నగరిలో నడయాడటమే (ప్రస్తుతానికి మంచిదని హితవు చెప్పి ముసిముసినవ్వుల చెక్కిళ్ళతో ముందుకు సాగిపోయింది. 


(సంపా.) 


వ. _అనుచుం గన్యకాజన పరివృతయై యరిగి యంతఃపురంబు సొచ్చి సహోదర మరణ శోకాతురయగు కైకేయి 
కడకుం జనునప్పుడు. 55 
ప్రతిపదార్థం: అనుచున్‌= అని అంటూ; కన్యకాజనపరివృత+ఐ= కన్యల సమూహంతో కమ్ముకోబడినదై; అరిగి= వెళ్ళి; 


అంతఃపురంబు+చొచ్చి= రాణి అంతఃపురంలో (ప్రవేశించి; సహోదర మరణ= తోబుట్టువుల చావుకు; శోక+అతుర+అగు= 
దుఃఖంతో బాధపడుతున్న; కైకేయి కడకున్‌= (కేకయ వంశానికి చెందిన) సుదేష్ట వద్దకు; చను+అప్పుడు= పోయేటప్పుడు. 


తాత్సర్యం: అంటూ, కన్నియలందరూ తనను చుట్టి వెంటరాగా అంతఃపురములోనికి ప్రవేశించింది. తన తోబుట్టువుల 
చావుకు బాగా శోకిస్తున్న సుదేష్లవద్దకు వెళ్ళేటప్పుడు. 
సీ,  ముదమున నెలమి సొంపొదవి నెమ్మొగమునం । దోంపంగ వచ్చినం ద్రోచి త్రోచి, 

లలి నుల్లసిల్లుచు లలితలోచనదీప్తు । లడర నుంకించిన నాంగి యాంగి, 

సంతసంబున బాలిశము లగు చెయ్వులు । దొడర( జూచిన జేయ కుడిగి యుడిగి, 

మనమున నుబ్బుమై మాట నాలుకకు రా(। గడంగిన నాడక కడపి కడపి. 


తే. ధీరయై యిట్లు సమ్మదపూరమునకు । గజువతన మను బలితంపుం గట్ట వెట్టి 
వెల(ది యెటు(గనియదివోలె వికృతిలేక । యల్ల నెప్పటియట్టుల యరుగుటయును. 56 


378 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ముదమునన్‌= సంతోషముతో; ఎలమి సొంపు+ఒదవి= ప్రీతి అధికమై; నెజ+మొగమునన్‌= నిండైన ముఖమునందు; 
త్రోపంగన్‌+వచ్చినన్‌= కానుపించరాగా; త్రోచి త్రోచి= తప్పించి తప్పించి, ప్రక్కకు నెట్టి, మరింత నెట్టి; లలిన్‌= విలాసంతో; 
ఉల్లసిల్లుచున్‌= ఉప్పాంగిపోతూ; లలిత= అందమైన; లోచనదీప్తులు= కంటివెలుగులు; అడరన్‌= అతిశయించటానికి; 
ఉంకించినన్‌= ప్రయత్నించగా; ఆంగి+ఆంగి= ఆపుకొని; సంతసంబునన్‌= సంతోషంతో; బాలిశములు+అగు చెయ్వులు= 
బాల్యచేష్టలు; తొడరన్‌+చూచినన్‌= తలయెత్తబోగా; చేయక= వాటిని ప్రదర్శించక; ఉడిగి+ఉడిగి= మానుకొని, గట్టిగా 
నిగ్రహించుకొని; మనమునన్‌+ఉబ్బుమైన్‌= మనసులోని సంతోషాతిశయంతో; మాట= ఉల్దాసపు మాట; నాలుకకు రాన్‌ 
+కడంగినన్‌= నాలుక మీదకు రాబోగా; ఆడక= పలుకక; కడపి కడపి= తప్పించి, తప్పించి; ధీర+ఐ= ధైర్యవతి అయి; ఇట్టు= 
ఈ (ప్రకారంగా; సమ్మద పూరమునకున్‌= సంతోష (ప్రవాహానికి; గణువతనము+అను= గాంభీర్యమనే; బలితము+కట్ట= 
బలమైన అడ్డుకట్టను (నిగ్రహాన్ని); పెట్టి= నిలిపి; వెలంది= సైరంధ్రి; ఎజుంగని+అది+పోలెన్‌= ఏమీ తెలియనిదానివలె; వికృతి 
లేక= ఎటువంటి మార్పు లేకుండా; ఎప్పటి+అట్టులు+అ= ఎప్పటి మాదిరిగానే; అల్లన్‌= మెల్లగా; అరుగుటయును= వెళ్ళుతుండగా. 


తాత్సర్యం: సంతోషంవలన కలిగిన ప్రీతి ఒక అందాన్ని కలిగించి నిండుముఖంలో కనబడేటట్టు పైకి త్రోసికొని 
వస్తుంటే (ద్రౌపది దాన్ని ప్రక్కకు ప్రయత్నపూర్వకంగా నెట్టింది. విలాసాలతో విలసిల్లే అందమైన కన్నుల కాంతులు 
ఉల్లాసంతో ముందుకు రాగా వాటిని యత్నించి ఆపుకొన్నది. వెర్రి సంతోషంతో పసిపిల్లవలె ఎగురుదామని చేష్టలు 
చెలరేగబోగా వాటిని బలవంతాన మానుకొన్నది. మనసులో పొంగేసంతోషంతో వేడుకమాటలు నాలుక మీద నాట్యం 
చేయటానికి రాబోగా వాటిని ప్రయత్నించి దాటవేసింది. ఈవిధంగా ధీరురాలై సంతోష (ప్రవాహానికి గాంభీర్యమనే 
అడ్డుకట్టవేసి, అప్పటి సంతోషాతిశయ భావ వికారా లేవీ తోచకుండా, ఏమీ తెలియని అమాయకురాలివలె ఎప్పటి 
మాదిరిగా అంతఃపురంలోకి పోయింది. 


విశేషం: అలం: రూపకం. సుదేష్ల శోకంతో (క్రుంగుతున్నది. సైరంధ్రి హర్షంతో పొంగుతున్నది. రాణి ఎదుట హర్షాన్ని 
ప్రదర్శించటం ఉచితం కాదు. ఇద్దరికీ విభావం ఒక్కటే- కీచకుల మరణం. సైరంధ్రి ధీరురాలు కాబట్టి నిగ్రహశక్తి ప్రదర్శించింది. 
సంతోషం మనసులో పుట్టి ముఖంలో, కళ్ళలో, చేష్టలలో, మాటలలో వ్యక్తం జౌతుంది. ఆ నాలుగింటికీ నాలుగు స్థాయిలలో 
ఉన్న హర్గాతిశయం కారణమవుతుంది. ఆ నాలుగు దశలను నాలుగు విశిష్ట యత్నాలలో నిగ్రహించుకొనవలసివస్తుంది. ఆ 
ప్రయత్నకృత నిగ్రహ ప్రవృత్తిని తిక్కన ద్విరుక్తితో ధ్వనింపచేశాడు. సంతోష (ప్రవాహానికి అడ్డుకట్ట వేయటంలో రూపకాన్ని 
రూపొందించాడు. ఆమె భావనిగ్రహశక్తితో వికారరహితమైన ధీరస్థితిని ప్రదర్శించింది. సుదేష్ల అధీరురాలుగానూ, సైరంధ్రి 
ధీరురాలుగానూ నిలవటం కథాగతిలో వంచనపై సాధించిన విజయస్ఫూర్తిని (ప్రదర్శిస్తున్నది. (సంపా.) 


క. భయశోకంబులు తనదు హృ। దయమున౦. బిరిగొన విరాట ధరణీనాథ 
ప్రియ సంభావనసేసి వి; నయపూర్వము గాంగ ద్రుపదనందనకు( దగన్‌. 57 


ప్రతిపదార్థం: విరాట ధరణీనాథప్రియ= విరాటరాజు యొక్క అనుంగు భార్య; భయశోకంబులు= భయం, దుఃఖం; తనదు 
హృదయమునన్‌= తన మనస్సులో; పిరిగొనన్‌= పెనవేసికోగా; ద్రుపదనందనకున్‌= ద్రౌపదికి; తగన్‌= తగునట్టుగా; 
వినయపూర్వముగాంగన్‌= అణకువతో; సంభావన+చేసెన్‌= గౌరవం చేసింది. 


తాత్సర్యం: సైరంధ్రిని చూడగానే సుదేష్ణ భయ శోకభావాలు తన హృదయంలో పెనగొనగా ఆమెను వినయపూర్వకంగా 
పలుకరించింది. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 379 
విశేషం: సైరంధ్రి గంధర్వపతుల సతి. వారిచేత కీచకుల నందరినీ ఒక్కరాత్రిలో చంపించింది. అందువలన భయం కలిగింది. 
ఆమెను చూడగానే సోదరులైన కీచకుల మృతి జ్ఞాపకంవచ్చి శోకంకలిగింది. సైరంధ్రి అంటే భయం పెరిగింది. ఆమెకు 
కోపంరాకుండా పనిసాగించాలి. విరటుడి ఆనతి ఆమెకువినిపించాలి. బైటకుపంపించాలి. అందువలన వినయంగా, గౌరవంగా 


ఆమెను పిలిచింది. భయపెట్టేవాళ్ళకు అందరూ అడుగులకు మడుగులొత్తటం లోకసహజమే. సుదేషప్ల ఆతీరునే నడిచింది. 
(సంపా.) 


వ. ఇట్లు సంభావించి యత్తరుణిం దన పరిసరంబున నునిచికొని తదీయ వదనం బవలోకించి. 58 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; సంభావించి= గౌరవించి; ఆ+తరుణిన్‌= ఆమెను (సైరంధ్రిని); తన పరిసరంబునన్‌= 
తన (ప్రక్కనే; ఉనిచికొని= నిలుపుకొని; తదీయ వదనంబు+అవలోకించి= ఆమె యొక్క ముఖంవైపు చూచి. 


తాత్సర్యం: సుదేస్ల ఆ విధంగా గౌరవించి సైరంధ్రిని తన (ప్రక్కనే కూర్చుండజేసి ఆమె ముఖం వైపు చూచి 
(తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: సుదేష్ణ చెప్పబోయే విషయం పరుషమైనది. దాన్ని పరుషంగా చెప్పటం అప్పుడు ఉచితం కాదు. బలవంతులైన 
మి(తులనైనా, శ(ోతువులనైనా నయవినయాలతోనే జయించాలి. అందువలన ఆమెను అప్యాయంగా 'ప్రక్కనబెట్టుకొని 
మాట్టాడబోతున్నది. విప్రుల మనస్సు నవ్యనవనీత సమానం. మాట దారుణాఖండల శ(స్తతుల్యం. క్షత్రియులలో అది విపరీతం 
అని నన్నయ్య చెప్పినట్టు సుదేష్ల మాట మెత్తన, చేత కఠినం. (సంపా.) 


తే. “నీవు చక్కనిదానవు నెలంత! దైర్య | రహితచిత్తులు మగవారు; రాజు దీని 
దలంచి భయమంది నిన్ను నీ వలచు నెడకు । నరుగునట్లుగం బ్రార్జించి యనుపు మనియె.' 59 


ప్రతిపదార్థం: నెలంత!= ఓ వనితా!; నీవు చక్కనిదానవు= నీవా-అందగత్తెవు; మగవారు ధైర్యరహితచిత్తులు= పురుషులా- 
ధైర్యం (నిగ్రహం) లేని మనసు కలవారు (నిన్ను చూచి మనసు చలించేవారు); రాజు= రాజుగారు (విరటుడు) దీనిన్‌ 
+తలణి= దీనిని ఆలోచించి; భయము+అంది= భయపడి; నిన్నున్‌= నిన్ను; నీవలచు+ఎడకున్‌= నీకిష్టం వచ్చినచోటికి; 
అరుగునట్టుగన్‌= వెళ్ళే విధంగా; ప్రార్థించి= వేడుకొని-(బ్రతిమిలాడి; అనుపుము+అనియెన్‌= పంపివేయుమన్నాడు. 


తాత్సర్యం: "సైరంధ్రీ! నీవా- అందగత్తెవు. మగవారా- చిత్తస్థ్రిర్యం లేనివారు. రాజైన విరటుడు ఈ అంశాన్ని బాగా 
ఆలోచించి భయపడి, నిన్ను నీకు నచ్చిన చోటికి వెళ్ళుమని (ప్రార్థనాపూర్వకంగా చెప్పి పంపుమన్నాడు.” 


విశేషం: సుదేష్ష చెప్పిన తీరు సునిశితంగా ఉన్నది. సూటిగా ఘాటుగా ఉన్నా సున్నితంగా కూడా ఉన్నది. 'భార్యా రూపవతీ 
శత్రుః అని ఒక సూక్తి ఉన్నది. ఇక్కడ 'దాసీ రూపవతీ శత్రుః అన్నట్లయింది. సైరంధ్రి అందగత్తె అట! అది ఒకప్పుడు 
గుణం. ఇప్పుడు మహాదోషమయింది. ఎందువలన? మగవారు చిత్తచాంచల్యం కలవారు కాబట్టి. మగవారిని శాసించలేని రాణి 
సైరంధ్రినే శాసించగలదు. కాగా, ఆమె అందాన్ని ఆశించి కీచకులందరూ చనిపోయారు. ఆ సంగతి సుదేష్ల చెప్పదు. అది 
గతార్థం. వ్యంగ్యం. ఇకముందు మరెందరో మగవారు ఆ త్రోవన పోయే అవకాశం ఉన్నదని రాజుగారు బాగా ఆలోచించి 
సైరం(్రిని పంపివేయటమే ఉపాయమని నిశ్చయించారు. ఇది రాజాజ్ఞ. అంతఃపురం దానికి దాసోహం అనవలసిందే. (ద్రౌపదిని 
ఒక సంవత్సరంపాటు సైరంధ్రీ వృత్తిలో ఉంచుకొంటామని మాట ఇచ్చిన మాట నిజమే. కాని, జనహితాన్ని కోరి మధ్యలోనే 
పంపవలసి వస్తున్నది. వ్యక్తి ధర్మం కంటె సంఘ ధర్మం గొప్పది. కాబట్టి నీవు నీ అంతట నీవే వెళ్ళేపోయేటట్లు ప్రార్థించుమన్నాడు. 


380 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఇది వెళ్ళగొట్టటం కాదు. నీ అంతట నీవే వెళ్ళిపోవటంగా (గ్రహించుమని నిపుణంగా, మృదువుగా సుదేష్ల చెప్పింది. సమయానికి 
తగినట్టు మాట నేర్పరితనం (ప్రదర్శించటం ఆమెకు సహజ గుణమే. (సంపా.) 


వ. అని తన మనంబునం గదిరిన యనుజ వియోగతాపం బుత్మటం బగుటయు వెండియు నిట్లనియె. 60 


ప్రతిపదార్థం: అని; తన మనంబునన్‌= తన మనసులో; కదిరిన= కలిగిన; అనుజవియోగతాపంబు= తోబుట్టువుల మరణ 
వియోగం వలన కలిగిన బాధ; ఉత్కటంబు+అగుటయున్‌= ఎక్కువ కాగా; వెండియున్‌= ఇంకను; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా అన్నది. 


తాత్సర్యం: అని తన హృదయంలో సోదరవియోగబాధ అధికంకాగా సుదేష్ల మరల ఇట్టా అన్నది. 


క. “బిరుదు గల మగలు గలరని | తరమిడి చంపింప. జూచెదవు; జనములు నీ 

పొరువున( బో వెఅతురు, మా । పురమును రాష్ట్రంబు వెడలి పొమ్మెందైనన్‌.” 61 
ప్రతిపదార్థం: బిరుదు+కల= పేరున్న; మగలు= భర్తలు; కలరు+అని= ఉన్నారని; తరమిడి= వరుస పెట్టి; చంపింపన్‌+చూచెదవు= 
చంపించటానికి ప్రయత్నిస్తున్నావు; జనములు= మనుష్యులు; నీ పొరువునన్‌= నీ ప్రక్కన; పోన్‌= నడవటానికి; వెణతురు= 
భయపడతారు; మా పురమును= మా నగరాన్ని; రాష్ట్రంబును= (మా) దేశాన్ని; వెడలి= గడచి; ఎందు+ఐనస్‌+పొమ్ము= 
ఎక్కడికైనా వెళ్ళుము. 


తాత్సర్యం: 'బిరుదున్న భర్త లున్నారని వరుసపెట్టి అందరినీ చంపించటానికి ప్రయత్నిస్తున్నావు. మనుష్యులు నీ 
జాడలో నడవటానికే భయపడుతున్నారు. మా నగరాన్నీ, మా దేశాన్నీ వదిలి ఎక్కడికైనా వెళ్ళిపామ్ము.' 


విశేషం: విరటుడు తెలుపుమన్న మాటలు చెప్పిన తరువాత తనమాటలుగా సుదేష్ల పలుకుతున్నదిది. ఇందులో రెండు 
అభియోగాలున్నాయి. ఒక ఆజ్ఞ ఉన్నది. బలవంతులైన భర్తలతో వరుసబెట్టి పురుషులను చంపించటం హత్యానేరం. (ప్రజలు 
ఆమెను సమీపించటానికే భయపడటం - (ప్రజాక్షేమంలేని అశాంతి పరిస్థితిని దేశంలో కలిగించిన నేరం. కాబట్టి మొదటి 
నేరంవలన నగరాన్నీ, రెండో అభియోగంవలన దేశాన్నీ వదలిపోవాలని రాణి ఆజ్ఞాపించింది. ఇది పరోక్షంగా దేశబహిష్కారం 
వంటిది. సైరంధ్రిచేసిన నేరానికి మరణదండనమే వేయవచ్చును. కాని, దయదలచినట్టు మాట్లాడింది. కాని, లోపల అటువంటి 
దండనంవలన రాజుకే ముప్పుకలుగవచ్చునని భయపడింది. ఏమైనా సాహసించివెళ్ళుమని అనగలిగింది. బలవంతాన పంపించే 
ధైర్యంమా(త్రం సుదేష్టకులేదు. సైరంధ్రి ఆమె ఆజ్ఞను మన్నిస్తుందా? అన్నది ప్రశ్న. (సంపా. 


వ. అనిన విని విరాటవల్లభకు సైరంధ్రి యిట్లనియె. 62 
తాత్పర్యం: అట్టనగా విని, విరటుడి భార్యఅయిన సుదేష్లతో సైరంధ్రి ఈవిధంగా అన్నది. 


ఉ. “'ముందటియట్ల యింక బదుమూండు దినంబుల మాత్రకున్‌ భవ 
న్మందిరవాస మియ్యకొనినం గడతేటు మదీయవాంఛ; యం 
తం దగ దో(చి మత్పతు లుదాత్తమతిన్‌ భవదీయ వాంఛితం 
బుం దలకొల్పం జాలుదు; రపూర్వ మనఃప్రమదంబు సేకుటున్‌. 63 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 381 
ప్రతిపదార్థం: ముందటి+అట్టు+అ= ఇంతకు ముందువలెనే; ఇంకన్‌= ఇక మీద; పదుమూండు దినంబుల మాత్రకున్‌= 
పదమూడురోజులు మాత్రమే; భవత్‌+మందిరవాసము= మీ భవనంలో ఉండటానికి; ఇయ్యకొనినన్‌= అంగీకరిస్తే; మదీయవాంఛ= 
నా కోరిక; కడతేయున్‌= తీరుతుంది; అంతన్‌= ఆ మీద; మత్పతుల్‌= నా భర్తలు; తగన్‌+తోంచి= తగినట్టుగా కనిపించి; 
ఉదాత్తమతిన్‌= ఉదారమైన మనస్సుతో; భవదీయ వాంఛితంబున్‌= నీ కోరికను; తలకొల్పన్‌+చాలుదురు= చేయగలరు; 
(అందు వలన) అపూర్వమనస్‌+*ప్రమదంబు= ఇదివరకెన్నడూ పొందని విశేష సంతోషం; చేకుణున్‌= మీకు కలుగుతుంది. 


తాత్సర్యం: 'ఇంతవరకున్న విధంగానే ఇంకొక్క పదమూడు రోజులు మాత్రం నీ మందిరంలో ఉండటానికి 
ఒప్పుకొంటే చాలు, నా కోరిక తీరుతుంది. ఆ మీద నా భర్తలు సముచితంగా కనిపించి, ఉదారబుద్దితో మీ కోర్కెను 
తీర్చగలరు. దానివలన ఇదివర కెన్నడూ కలుగని సంతోషం మీకు కలుగుతుంది. 


విశేషం: 1. సుదేష్ల చేసిన అభియోగాలకూ, ఆజ్ఞకూ తగిన సమాధానం చెప్పి ఆమెచేతనే జొననిపించుకొనేటట్టు చేసే మాట 
నేర్పరితనం (ద్రౌపది (సైరం(ధి) ప్రదర్శిస్తున్నది. మొదటిదీ, తీవ్రమైనదీ అయిన అభియోగం - బలవంతులైన భర్తలతో 
లోకులను చంపించటం. పదమూడు రోజులు ఆమెను పూర్వం వలెనే అంతఃపురంలో ఉంచుకొంటే ఆమె కోరిక పూర్తిగా 
సఫలమౌతుందట! అట్లా చేస్తే గంధర్వులు తమ తమ రూపాలతో వారికి కనపడతారట. వారు ఉదారంగా వరా లిస్తారట. 
సుదేష్టా విరాటుల కోర్కెలు తీరుతాయట! అపూర్వమైన మనఃప్రీతి కలుగుతుందట! భయంతో వణికిపోతున్న రాజకుటుంబానికి 
గంధర్వుల దర్శనం, రక్షణ వరప్రదానంగా లభిస్తాయట! పదమూడు రోజులు ఓపిక పడితే వారి కన్నీ శుభాలే కలుగుతాయట! 
ఇది సుముఖమైన సూచన. ఈ మాటల వెనుక పైకి మెత్తని బెదరింపు కూడా ఉన్నది. 'నన్ను మీ రిప్పుడే బహిష్కరిస్తే నాకు 
బాధ కలుగుతుంది. నా గంధర్వ భర్తలకు ఆగ్రహం వస్తుంది. వారు మీ కంటికి కనపడకుండానే మారణహోమం సృష్టించవచ్చును. 
వారు ఉగ్రమతులైతే మీ కోరిక తీరకపోగా మీకు అపూర్వమైన అపాయం కూడా సిద్దించవచ్చును'- అని ఆ వ్యతిరేకవ్యంగ్యంలోని 
గూఢార్థం. సైరంధ్రి కోర్కెను మన్నిస్తే గంధర్వులు రాజ్జీ రాజుల కోర్కెలను తీర్చి వరాలిస్తారు, లేదా వరుసపెట్టి చంపుతారు. 
మీరు హితం కోరుకొంటారో, హతం కావాలనుకొంటారో తేల్చుకొనండి!-అని గూఢమైన బెదరింపు చేసింది సైరంధ్రి. 


2. సైరం(ధ్రి మాటలను అర్థవంతంగా ప్రయోగించింది. 1. మందిరవాసం పదమూడు రోజులూ ఎక్కడికి పోకుండా 
నీ అంతఃపురంలోనే నీ పర్యవేక్షణలోనే ఉండటానికి అంగీకరిస్తే అని భావం. 2. కడతేజున్‌= చివరిదాకా ముగుస్తుంది, 
ఫలిస్తుంది అని అజ్ఞాతవాస నియమ ప్రసక్తిని స్ఫురింపజేసింది. 3. తగన్‌+తోంచి= అనే మాటలు ఎంతో సముచితాలు. 
గంధర్వులుగా చెప్పబడుతున్న తన భర్తలు అజ్ఞాతవాస నియమానంతరం తమకు సహజమైన పాండవుల ఆకారాలతో మీ 
ముందు బయలు మెరసి కనబడతారనీ, మీముందు ప్రత్యక్షమౌతారనీ ధ్వని. 4. భవదీయ వాంఛితంబు దలకొల్పజాలటం-సుదేష్ష 
కోరికను నెరవేరుస్తారట. ఇది ఇప్పుడు కోరిన కోరికా? లేక అప్పుడు కోరే కోరికా? 'వాంఛితం” తగిన మాట! అప్పుడు కూడా 
నన్ను బహిష్కరిస్తే అట్లాగే చేస్తారు. లేదా మీరు మాటమార్చి మంచి కోరికలు కోరుకుంటే వరాలుగా ఇస్తారు అని భావం. 
5. అపూర్వ మనః (ప్రమదం- గంధర్వ దర్శన స్పర్శన సంభాషణ అను[గ్రహాలు పొందటం వలన కలిగే అద్భుతమైన ఆనందం 
మీకు కలుగుతుందని (ప్రస్తుతార్థం. ఉత్తరా వివాహం వలన మీకు అపూర్వ సంతోషం కలుగుతుందని భావి కథార్థం 
స్ఫురిస్తున్నాయి. వస్తుధ్వనికి విలువైన ఉదాహరణం ఈ పద్యం, (సంపా) 


క. కృత మెటు(గుదు, రుపకార । వ్రతమున వర్తింతు, రెపుడు వదలరు, కరుణా 
న్వితు, లీ నరపతికి శుభ। ప్రతిపాదకు లగుదు రేమిభంగుల నైనన్‌. 64 


ప్రతిపదార్థం: కృతము+ఎయింగుదురు= చేసిన మేలును గుర్తిస్తారు (కృతజ్ఞాలు); ఉపకార (వ్రతమునన్‌= (ఇతరులకు) మేలు 
చేసే నియమంతో; వర్తింతురు= (ప్రవర్తిస్తారు; ఎపుడున్‌= ఏ సమయంలోనూ; వదలరు= ఉపకారగుణాన్ని వదిలిపెట్టరు 


382 శ్రీమదాంధ్ర మహాభారతము 
(మానరు); కరుణా;+అన్వితులు= దయగలవారు; ఏమిభంగులనైనన్‌= ఏవిధంగానైనా; ఈ నరపతికిన్‌= ఈ రాజుకు 
(విరటుడికి); శుభప్రతిపాదకలు+అగుదురు= మంచి చేసే వారౌతారు. 


తాత్సర్యం: ఎవరైనా మేలు చేస్తే దానిని నా భర్తలు కృతజ్ఞతతో గుర్తిస్తారు. పరులకు ఉపకారం చేయాలనే దీక్షతోనే 
ప్రవర్తిస్తారు. ఆ నియమాన్ని ఎప్పుడూ వదలరు. స్వభావరీత్యా వారు దయామయులు. ఏవిధంగానైనా సరే ఈ 
విరాటుడికి వారు మేలు చేసేవారే జొతారు. 


విశేషం: ఇందులో పాండవులను గురించి చెప్పిన ప్రతి వాక్యమూ సుదేష్టా విరాటుల హృదయాలలో ఉండే అనుమానాలను 
సమూలంగా తీసివేసేదే. 1. రాజదంపతులు తమకు చేసిన ఉపకారాన్ని గుర్తుంచుకొని కృతజ్ఞత (ప్రకటిస్తారు. అందువలన 
రాజకుటుంబానికి వారు కృతజ్ఞతాబద్దులు కాబట్టి అపకారం చేయరు. 2. పరులకు ఉపకారం చేయటం వారి జన్మవ్రతం. 
అది వారువద్దన్నా వదలరు. కాబట్టి మీరుకాదన్నా వారు మీకు ఉపకారం చేస్తారు. 3. వారికి ఎవరిమీదా కోపంలేదు. పగలేదు. 
పైపెచ్చు దయను చూపటమే వారి నైజం. కాబట్టి మీకు వచ్చే అపాయ మేమీ లేదు. 4. ఈ పదమూడు రోజులూ మీరు 
నన్నూ వారినీ మన్నిస్తే మీకు ఎన్నిరకాలుగా మేలుచేయడానికి వీలుందో అన్ని రకాలుగా చేసి, శుభాలు కలిగిస్తారు. కృతజ్ఞత, 
ఉపకారగుణం, పట్టుదల, దయామయత్వం, పరహిత భావం - అనేవి పాండవ గుణాలుగా [ద్రౌపది పరోక్షంగా పేర్కొన్నది. 
ఇవన్నీ రాబోయే కథలో దక్షిణ, ఉత్తర గోగ్రహణ ఘట్టాలలో, ఉత్తరా వివాహ ఘట్టంలో పాండవులు ప్రదర్శించబోయే ఉదాత్త 
గుణాలే. కాబట్టి (ద్రౌపది మాటలలో భావికథార్థధ్యని ఉన్నది. సుదేస్లను సుముఖురాలుగా చేసికొనే సూక్తి నైపుణ్యం ఉన్నది. 
ఆమె చేసిన అభియోగాలను (్రిప్పికొట్టే తీర్పరితనం ఉన్నది. (సంపా.) 


వ. కావున. 65 
తాత్సర్యం: కనుక, 
క సైరంధ్రి యిట్టు లనుటకు(। గారణము దలంప నేమిగా నోపునొ? యం 

చారసి బహుప్రకార వి। చారములకు( జొచ్చు టుడుగు సరసిజవదనా! 66 


ప్రతిపదార్థం: సరసిజవదనా!= పద్మంవంటి ముఖంకలదానా! సుదేష్టా!; సైరం(ధ్రి+ఇట్టులు+అనుటకున్‌= సైరంధ్రి ఈ విధంగా 
అనటానికి; తలంపన్‌= ఆలోచించగా; కారణము= హేతువు; ఏమి+కాన్‌+ఓపునొ?= ఏమై ఉంటుందో?; అంచున్‌= అంటూ; 
ఆరసి= విచారించి; బహు(ప్రకార= అనేక విధాలైన; విచారములకున్‌= యోచనలకు; చొచ్చుట= లోనుకావటం; ఉడుగు= 
మానుము. 


తాత్సర్యం: ఓ సుదేష్టా! సైరంధ్రి ఇట్లా అనటానికి కారణ మేమై ఉంటుందా? అని అనుమానించి అనేక రకాలుగా 
ఆలోచించటం మానుకొమ్ము. 


విశేషం: సుదేస్ల మనిషికాదు. లోగుట్టు మనిషి లోతు మనిషి అందువలన సైరంధ్రి మాటలను నమ్మకపోవచ్చును. అనుమానం 
కలగటం ఆ సమయంలో సహజం కూడా. సైరంధ్రి తన కనుకూలంగా జిత్తులమారి ఎత్తులు వేస్తున్నదేమో అని 
అనుమానించవచ్చును. అందువలన విశ్వాసాన్ని కలిగించేటట్టు ఈ మాటలన్నది. సుదేష్ట మనస్తత్యం తెలిసినదానివలె కీలెరిగి 
వాతపెట్టినట్టు (ద్రౌపది మాట్టాడింది. (సంపా.) 


క. ఇది యేమియైన నేమగు? | మది నా కీ చింతయేల? మన్నన యెల్లం 
దుది( జెటుపక ప్రార్దన సే యుదుంా కని నిశ్చయించు టుచితమె నీకున్‌? 67 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 383 
ప్రతిపదార్థం: ఇది= ఈ సైరంధ్రి; ఏమి+ఐనన్‌+ఏమి+అగున్‌?= ఏమయిపోతే నాకేమి?; మదిన్‌= మనసులో; నాకున్‌= నాకు 
(సుదేష్లకు); ఈచింత= సైరంధ్రిని గూర్చిన ఈ విచారం; ఏల?= ఎందుకు?; తుదిన్‌= ఈ చివరి దశలో; మన్నన+ఎల్లన్‌= 
ఇంత వరకూ చూపిన గౌరవమంతా; చెజుపక= ఉన్నట్టుండి చెడగొట్టక; (ప్రార్థన+చేయుదున్‌+కాక= (ఇక్కడ నుండి వెడలి 
పొమ్మని మెత్తగా) వేడుకొందునుగాక; అని= అనుకొని; నిశ్చయించుట= నిర్ణయం గైకొనడం; నీకున్‌+ఉచితము+ఎ?= నీకు 
తగునా? (తగదని భావం). 


తాత్సర్యం: ఈ సైరంధ్రి ఏమైపోతే నాకేమి? ఈమెను గురించిన విచారం నాకెందుకు? ఇంతకాలం ఈమెను 
గౌరవంగా చూచాను. ఈ చివరి దశలో ఆ గౌరవానికి భంగం కల్గించకుండా ఈమెను ఇక్కడ నుండి వెళ్ళిపొమ్మని 
నెమ్మదిగా వేడుకొందును గాకి అని నీలో నీవే నిర్ణయించుకొన్నావే! అమ్మా! ఇది నీకు తగునా? 


విశేషం: అంతగా అభిమానించి ఆదరించిన సైరంధ్రిని అంత త్వరగా వదిలించుకొనాలని భావించడం న్యాయమా? అని 
ప్రశ్నించింది. స్నేహపురస్సరంగా తన మాటను మన్నించుమని సైరంధ్రి సుదేష్టను కోరింది. (సంపా.) 


చ. అనిన సుదేష్ట యిట్లనియె 'నంతవునంతకు మద్ధృహంబునం 
దునికికి సమ్మతించితి; నిజోచి తవృత్తి( జరింపు; నాదు నం 
దనుల మదీయ వల్లభు నుదాత్తమతిం బరికించికొమ్ము; నీ 
మనమున కెట్టు లూజట సమస్తము నట్టుల చేసిదం దగన్‌.” 68 


ప్రతిపదార్థం: అనినన్‌= అని (సైరంధ్రి) అనగా; సుదేష్ల ఇట్టు+అనియెన్‌= సుదేష్ల ఈ విధంగా అన్నది; అంత+అవు+అంతకున్‌= 
నీవు కోరిన గడువు అయ్యేంత వరకూ (పదమూడు రోజులు ముగిసేంత వరకు మాత్రమే); మత్‌+గృహంబునందున్‌= నా 
భవనంలో; ఉనికికిన్‌= ఉండటానికి; సమ్మతించితిన్‌= ఒప్పుకొన్నాను; నిజ+ఉచితవృత్తిన్‌= నీకు తగిన ప్రవర్తనతో; చరింపు= 
నడుచుకొమ్ము; నాదు నందనులన్‌= నా కుమారులను; మదీయ వల్లభున్‌= నా భర్తను; ఉదాత్తమతిన్‌= పెద్ద మనసుతో; 
పరికించికొమ్ము= చూచుకొమ్ము (రక్షించుమనే అర్థంలో గౌరవంగా వాడిన (క్రియ); నీ మనమునకున్‌= నీ మనసుకు; 
ఎట్టులు= ఏవిధంగా; ఊజట= తృప్తియో; సమస్తము= అన్నింటిని; అట్టులన్‌= ఆ విధంగానే; తగన్‌= తగునట్టుగా; చేసెదన్‌= 
చేస్తాను. 


తాత్సర్యం: సైరంధ్రి మాటలు విని సుదేష్ల ఇట్టా పలికింది. 'నీవన్న గడువు ముగిసేంతవరకు నా మందిరంలో 
నీవుండటానికి సమ్మతిస్తున్నాను. నీవు నీ వృత్తికి తగిన పనులలో వ్యవహరిస్తూ ఉండిపొమ్ము. నా కొడుకులనూ, నా 
భర్తనూ పెద్ద మనసుతో కనిపెట్టి రక్షిస్తూ ఉండుము. నీ మనస్సు ఊరట కలగటానికి ఏవేవి అవసరమో అన్నిటినీ 
నీవు కోరినట్టు తగినట్లు అమరుస్తాను. 


విశేషం: సైరంధ్రి మాటలకు సుదేష్ల మెత్తబడి మాట్లాడింది. గడువుకు ఒప్పుకొన్నది. సైరం(ద్రీవృత్తిలో తన ఇంట్లో మామూలుగా 
ఉంటూ స్వేచ్చగా తిరుగుమన్నది. అంతేగాక తన కొడుకులనూ, భర్తనూ చల్లగా చూచుకొనే భారం కూడా ఆమెదే అని 
బాధ్యత ఒప్పగించింది. అంటే, గంధర్వులు వారి మీద చేయి చేసికొనకుండా చూచుకునే భారం ఆమెకే వదిలిపెట్టింది. ఆమె 
మనసుకు నచ్చిన తీరుగా అన్నీ అమరుస్తానన్నది. దానితో (ద్రౌపది లక్ష్యం సమగ్రంగా సాధించబడింది. ఇవి అమాయకంగా, 
అలవోకగా, సుదేష్ల పలికిన మాటలైనా, పలికించింది తిక్కన. అందువలన ప్రతివాక్యంలోనూ అర్హగౌరవం ధ్వనిమయంగా 


384 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రకాశిస్తున్నది. “అంటే - నీ గడువు పూర్తయ్యేంతవరకు? పదమూడు రోజులా? అజ్ఞాత వాసవత్సరమా? ఆలోచిస్తే రెండూ. 
పదమూడు రోజులలో అజ్ఞాతవాస నియమం పూర్తి కానున్నదని కాలసూచన వ్యంగ్యం. ఉత్తరుడినీ, విరాటుడినీ రక్షించే 
బాధ్యత సైరంధ్రి చేతిలో పెట్టటంలో భావి కథార్థ ధ్వని ఉన్నది. ఉత్తరుడు ఉత్తర గోగ్రహణ సందర్భంగా సారథిని కోరినప్పుడు 
బృహన్నలను ఒప్పించి సారథిగా పంపిన గౌరవం సైరంధ్రిదే. ఉత్తరుడిని అర్జునుడి ద్వారా రక్షించి విజయాన్ని విరటుడికి 
సాధించిపెట్టిన చొరవ సైరం(ధిదే. ధర్మరాజును పాచికతో విరాటుడు కొట్టినప్పుడు అతడి రక్తం నేలమీద పడకుండా ఆదుకొని 
విరాటరాజ్యం కరువు కాటకాలలో పడకుండా రక్షించింది సైరం(ధ్రియే. భావికథను ఇంతగా గర్భీకరించుకొన్న వాక్యాలు సుదేష్ష 
తెలిసి పలికినవి కావు. తిక్కన తెలివితో పలికించినవి. (సంపా.) 





క. అని యూజడిల్ల( బలికిన । విని తొల్లిటియట్ల యుచితవృత్తి ద్రుపద నం 
దన యుండె; నట్టియెడ ని । ట్లని మైోసిరి జనులు పురమునందును భూమిన్‌. 69 


ప్రతిపదార్థం: అని+ఊజడిల్లన్‌= అని ఉపశమించేటట్టు; పలికినన్‌= మాట్లాడగా; విని= విని; తొల్లిటిన్‌+అట్టు+అ= వెనుకటి 
మాదిరిగానే; ఉచితవృత్తిన్‌= తగిన పద్ధతితో; (ద్రుపదనందన= (ద్రౌపది; ఉండెన్‌= ఉన్నది; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; 
జనులు= (ప్రజలు; పురమునందును= నగరంలోనూ; భూమిన్‌= దేశమంతటా; ఇట్టు+అని= ఈ విధంగా; (మోసిరి= 
టమటమా వేసినట్టు మాట్టాడుకోసాగారు. 


తాత్సర్యం: అని సైరంధ్రి మనసు కుదుటపడేటట్లు సుదేష్ల పలికింది. (ద్రౌపది ఎప్పటివలెనే తన వృత్తిలో తాను 
సముచితంగా మసలుతున్నది. ఆ సమయంలో జనులందరూ పట్టణమంతా, ప్రపంచమంతా వ్యాపించేటట్లు ఈ 
విధంగా అనుకొనసాగారు. 


చ.  “విరటు మటింది కీచకుడు విక్రమ దుర్దము., డన్యసైన్య భీ 
కర మహనీయమూర్తి, బలగర్వ సముద్దత చిత్తు. డెందు నె 
వ్వరు సరిలేరు వీని కన వాలిన దండి మగండు; సూడ న 
చ్చెరు వగు చావు చచ్చె; నటుసేసిన వారట యెట్టి వీరులో! 70 


ప్రతిపదార్థం: విరటు మజంది= విరటుడి బావమరది; కీచకుండు= కీచకుడనేవాడు; విక్రమ దుర్దము(డు= శౌర్యంతో 
అణచటానికి వీలులేనివాడు; అన్యసైన్య= శత్రువుల సేనలకు; భీకరమహనీయమూర్తి= భయంకరమైన గొప్ప ఆకారం 
కలవాడు; బలగర్వ సముద్దతచిత్తుండు= బలగర్వాలతో వి(వ్రవీగే మనసుకలవాడు; ఎందున్‌= ఎక్కడగాని; వఏనికిన్‌+ఎవ్వరు 
సరిలేరు= వీడికి ద్మీటైనవారు ఎవ్వరూ లేరు; అనన్‌= అనగా; వాలిన= ప్రసిద్ధికెక్కిన; దండిమగండు= మేటివీరుడు; చూడన్‌= 
పరికించగా; అచ్చెరువు+అగు= ఆశ్చర్యకరమైన; చావు చచ్చెన్‌= చావు చచ్చాడు; అటు+చేసినవారు+అట!= ఆ విధంగా చేసిన 
(చంపిన) వారట!; ఎట్టివీరులో!= ఎంతటి వీరులో కదా! 


తాత్సర్యం: 'విరాటుడి బావమరది కీచకు డనేవాడు ఇతరులకు జయించరాని పరాక్రమం కలవాడు. శత్రుసేనలకు 
భయం కలిగించే బలం కలవాడు. వీడికెక్కడా ఎవ్వరూ దృీటైనవారులేరనే పేరుపొందిన మేటివీరుడు. అటువంటివాడు 
చూపరులకు ఆశ్చర్యం కలిగించే వింతచావు చచ్చాడు. మరి అతడిని అట్లా చంపినవారు ఎవరో? ఎటువంటి 
జగజెట్టులో! 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 385 

తే. సింహబలు(డు గంధర్వులచేత నొక్క । సతికింగా నిట్లు ఘఫోరంపుం జావు చచ్చె; 
నకట! రిత్తకు రిత్త మత్స్యావనీశు । లావు గోల్పోయె; సూతకులంబు పాొలిసె.' 71 
ప్రతిపదార్థం: సింహబలు(డు= కీచకుడు; గంధర్వులచేతన్‌= గంధర్వులచేత; ఒక్క సతికిన్‌+కాన్‌= ఒక (స్తీ కొరకై; ఇట్టు= 
ఈ విధంగా; ఘోరము+చావు చచ్చెన్‌= భయంకరమైన చావు చచ్చాడు; అకట!= అయ్యో!; రిత్తకురిత్త= వ్యర్థంగా; మత్స్య+అవనీశు= 


మత్స్యదేశపు రాజయిన విరటుడియొక్క; లావు= బలం; కోల్పోయెన్‌= పోయింది; సూతకులము= సూతుల వంశం; పొలిసెన్‌= 
నశించింది. 


తాత్సర్యం: సింహబలుడైన కీచకుడు ఒక ఆడుదాని కొరకై గంధర్వుల చేతిలో పడి భయంకరమైన చావు చచ్చాడు. 
అయ్యో! దానితో మత్స్యరాజు బలం కోల్పోయాడు. సూతవంశం నశించింది.” 


వ. ఇవ్విధంబునం బ్రవర్తిల్లు జనవాదంబు గ్రమక్రమంబున సమస్తదేశంబుల నెరసి చెల్లుచుందె; నట్టియెడ. 72 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా; ప్రవర్తిల్లు= వ్యాపించే; జనవాదంబు= లోకుల మాటలు; (క్రమ(క్రమంబునన్‌= 
వరుసగా; సమస్త దేశంబులన్‌= అన్ని దేశాలలో; నెరసి= వ్యాపించి; చెల్లుచున్‌+ఉండెన్‌= చెలామణిలో ఉండింది; అట్టి+ఎడన్‌=ఆ 
సమయంలో. 


తాత్సర్యం: ఈ విధంగా జనుల మాటలు క్రమక్రమంగా అన్ని దేశాలలోను వ్యాపించి చెలామణి జొతున్నాయి. 
అప్పుడు. 


దుర్యోధనుని వేగులవారు పాండవుల వెదకి కానక వచ్చుట. (సం.4-24-5) 


ఉ.  పాతకియై సుయోధనుండు పాండుతనూజులు సల్పుచున్న య 
జ్ఞాత విధి వ్రతంబు కలుషంబుగం జేయందలంచి పంచినన్‌ 
భూతలమెల్ల జూచి మును వోయెడు నప్పుడు చెప్పుకొన్న సం 
కేతపు( జోటం గూడంబడి ఖేదము. బొందుచు. జారు లందటున్‌. 73 


ప్రతిపదార్థం: సుయోధనుండు= దుర్యోధనుడు; పాతకి+ఐ= పాపాత్ముడై; పాండు తనూజులు= పాండురాజు కుమారులు; 
సల్పుచున్న= చేస్తున్న; అజ్ఞాతవిధివ్రతంబు= తమ్ము ఇతరులు గుర్తింపరానట్టు జరుపుతున్న దీక్షను; కలుషంబుగన్‌+చేయన్‌+ 
తలంచి= చెడిపోయేటట్టు చేయబూని; పంచినన్‌= పంపగా; భూతలము+ఎల్లన్‌+చూచి= (ప్రపంచమంతా వెదకి; చారులు+ 
అందరున్‌= వేగులందరూ; మును= ముందు; పోయెడు+అప్పుడు= బయలుదేరి వెళ్ళేటప్పుడు; చెప్పుకొన్న= ఏర్పాటు 
చేసికొన్న; సంకేతము+చోటన్‌= గుర్తుగా అనుకొన్న (ప్రదేశంలో; కూడన్‌+పడి= కలసికొని; ఖేదమున్‌+పొందుచున్‌= 
దుఃఖపడుతూ. 


తాత్పర్యం: దుర్మార్గుడగు సుయోధనుడు పాండవుల అజ్ఞాతవాసనియమాన్ని భంగపరిచేటట్టు చేయదలచి వేగులను 
పంపాడు. వారు ప్రపంచమంతా చుట్టివచ్చి తమ మొదటి సంకేతస్థలానికి చేరికొని తమ వైఫల్యానికి దుఃఖపడుతూ. 


వ. మగుడి వచ్చి హస్తిపురంబు చొత్తెంచి. 74 


లు 


386 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: (వేగులు) తిరిగి వచ్చి, హస్తినాపురి (ప్రవేశించి. 


— 


సీ, వరుస నేనుంగులు గురిసిన దాన ధా । రావలి దగు కలయంపి గాంగ, 
రాజులసందడి రాసిన తొడవులు । మురిసి రాలిన పొడి మ్రుగ్గుగాంగం 
గాంతల సంకుల గతి. ద్రెస్సి తొరంగిన | హారముల్‌ పుష్య్వోపహారములుగ, 
నేమేమ యని యోలినెత్తిన పరదేశి । దొరల పావడములు తోరణముగ, 


తే. సహజమైన యలంకార మహిమ నతిశ। యిల్లి మహనీయ వైభవ మెసక మెసంగ 
వటిలు నరపతి మందిర ద్వారభూమి । సేర నరిగి యా వేగులవారు ప్రీతి. 75 


ప్రతిపదార్థం: వరుసన్‌= వరుసగా; ఏనుంగులు= ఏనుగులు; కురిసిన= కార్చిన; దానధారా+ఆవలి= మదజలధారలు; తగు 
కలయంపి కాంగన్‌= తగునట్టు చల్లిన కల్లాపి కాగా (కల్ల్తాపిచల్లినట్టుకాగా); రాజుల సందడిన్‌ రాసిన తొడవులు= రాజుల 
గుంపుల రాకపోకలలో ఒరసికొన్న నగలు; మురిసి= చిట్టి; రాలినపొడి= (క్రింద రాలినపొడి; (ముగ్గుకాణగన్‌= ముగ్గులు కాగా 
(రంగవల్లులు తీర్చినట్టు కాగా); కాంతల సంకులగతిన్‌+*త్రెస్సి= అందగత్తెలగు ఆడువారి ఒత్తిళ్ళ నడకలకు తెగి; తొరంగిన 
హారముల్‌= పడినదండలు; పుష్ప+ఉపహారములుగన్‌= పూలమాలలుకాగా; ఏము+ఏము+అ+అని= మేము మేము అని (మేం 
ముందు పోవాలి మీకంటె మేం ముందు పోవాలి అనే పోటీలతో); ఓలిన్‌= వరుసగా; ఎత్తిన= పైకెత్తి పట్టిన; పరదేశిదొరల= 
విదేశరాజులయొక్క; పావడములు= వస్ర్తాలు, కానుకలు; తోరణముగన్‌= (మంగళప్రదమైన) తోరణాలు కాగా; సహజము+ఐన= 
స్వభావసిద్దమైన; అలంకార మహిమన్‌= అలంకారాల శోభతో; అతిశయిల్లి= మించి; మహనీయ వైభవము= గొప్పదైన సంపద; 
ఎసకము+ఎస(గన్‌= ఎక్కువకాగా; వణలు= ఒప్పుతున్న; నరపతి= రాజుయొక్క (దుర్యోధనుడి యొక్క); మందిరద్వారభూమి= 
నగరి వాకిటి చోటు; ఆ వేగులవారు= ఆ వేగులు; ప్రీతిన్‌= ఆసక్తితో; చేరన్‌+అరిగి= చేరుకొని, 


తాత్సర్యం: దుర్యోధనుడి మందిర సింహద్వార (ప్రాంతం - ముంగిలి - చూడముచ్చటగా శోభిల్బుతున్నది. వరుసగా 
నిలిచిఉన్న మదించిన ఏనుగుల శరీరాలనుండి (స్రవించిన మదజల ధారలు ఇంటిముందు కల్లాపి చల్హారా అన్నట్టుగా 
రాణించాయి. గుంపులు గుంపులుగా వస్తున్న రాజుల ఆభరణాలు రాచుకొనటంవలన నేలమోద రాలిన పొడులు 
కల్దాపిచల్లిన నేలమీద ముగ్గుపెట్టారా అన్నట్టుగా శోభించాయి. మరొకవైపు ఆడువారు కూడా దొమ్మిగా త్రోసికొని 
రావటంతో వారి హారాలు తెగి నేలమీద రాలాయి. అవి పూలచెండ్ల అలంకారాలు అమర్చారా అన్నట్టు రాణించాయి. 
విదేశ ప్రభువులు మేమంటే మేమంటూ త్రోసికొంటూ సైకెత్తుకొని తెస్తున్న వ(స్తాలూ, కానుకలూ మొదలైనవి 
ద్యారానికి కట్టిన మంగళతోరణాలా అన్నట్టు అమరాయి. ఈ విధంగా సహజమైన అలంకార శోభతో మించి 
(ప్రకాశించే గొప్పదైన రాజవైభవం అతిశయించగా హంగుగా ఒప్పారుతున్న ఆ రాజమందిర ద్వార (ప్రాంగణానికి 
వేగులవారు వేడుకతో చేరారు. 


విశేషం: 1. అలం: ఉత్రేక్ష ఉపమాన తాదాత్య్యాన్ని ఉపమేయంలో సంభావించటం ఉషత్రేక్ష. ఈ పద్యంలో వర్ణించింది 

రాజారాజ మందిర (ప్రాంగణం. అది సామాన్యుల ప్రాంగణాల కంటె విశిష్టంగా ఉన్నది. మహనీయ వైభవ ద్యోతకంగా ఉన్నది. 

దీనిని తిక్కన ఉత్రేక్షాలంకారంలో వర్షించి వస్తువును ఉజ్ఞ్యులం చేశాడు. గృహస్థుల ముంగిట్లో ఉదయం కల్లాపి చల్లుతారు. 
(a) అ (క. (30) (30) (30) 

ఇది గృహస్థులు కల్పిస్తే కలిగే అలంకారం. మరి దుర్యోధనుడి సింహద్వారం ఎదుట ఏనుగుల మదజలం కలిగిన తడి ఆయన 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 387 
కావాలని చేసికొన్నది కాదు. ఆయన వైభవమే ఆయన ప్రాంగణానికి ఆ సహజాలంకారాన్ని సమకూర్చింది. ఉపమేయమైన 
మదజలంలో ఉపమానమైన కలయంపి స్వభావం సంభావించబడింది. ఇట్లాగే మిగిలిన అంశాలకు కూడా అన్వయం చెప్పుకొనాలి. 
రాజుల నగల రత్నాల పొడి ముగ్గుగానూ, కాంతల హారాలు పూలగుత్తులుగానూ, పరదేశరాజుల కానుకలు ద్వారతోరణాలుగానూ 
సంభావించటం ఇందులోని అలంకార వైభవం. 


2: దుర్యోధనుడికి సహజంగా ఏర్పడిన అలంకారాలవలన మహనీయ రాజ్య వైభవం (ప్రకాశిస్తున్నదని ధ్వని. తిక్కన 
దుర్యోధన సార్వభౌముడి భవన ముఖద్వార వైభవాన్ని వర్షించి ప్రబంధోచిత వర్లనం చేశాడని చెప్పటం కావ్యలక్షణం. దానివలన 
సాధించిన వ్యంగ్య వైభవాన్ని సమాలోచించటం శిల్ప లక్షణం. ఇందులో అలంకార ధ్వని వస్తు ధ్వనిని పోషిస్తున్నది. ఆ 
మహనీయ వైభవం గల ముంగిట్లో నిలిచినవారు వేగులవారు. పాండవులను గుర్తించలేక ఖిన్నులై తిరిగి వచ్చిన దుర్యోధనుని 
గూఢచారులు. ఈ సన్నివేశం చూచిన భావుకుడు ఆ మహనీయ వైభవమంతా పాండవులనుండి దుర్యోధనుడు దోచుకున్నదే 
అన్న ఊహ కలుగుతుంది. అజ్ఞాతవాసవ్రతం పూర్తయితే ఈ వైభవం ఎవరి దౌతుంది? అనే ప్రశ్న కలుగుతుంది. కథ (క్రొత్త 
మలుపు తిరిగే తరుణంలో ఈ వర్లనం ముఖద్యారంగా తోస్తుంది. ఇది వస్తుధ్వని. 


3. తెలుగువారి ముంగిట్లో మెరిసే హంగులను రారాజు ముంగిట్లో జ్ఞాపకం చేయించాడు తిక్కన. కలయంపి, 
ముగ్గు పూలగుత్తులు, తోరణాలు తెలుగు ముంగిళ్ళ వెలుగు దివ్వెలు. తిక్కన భారతానికి కల్పించే తెలుగుదనంలో ఇదొక 
జిలుగు మాత్రమే. కురిసిన, మురిసి రాలిన, (తెస్సి తొరగిన, ఓలినెత్తిన, పరదేశి దొరలు మొదలైన తెలుగు పదాల పొందిక 
తెలుగు దేశీయతకు దిక్కు. (సంపా.) 


వ సముచితంబుగా( బ్రవేశించి. 76 


తాత్సర్యం: (వేగులు) తగు విధంగా (నగరిలో) (ప్రవేశించి. 


తే. ద్రోణ గాంగేయ భానుమత్సూను కృప సు । శర్మ దుశ్శాసనులు సర్వ సైన్యపతులు 

నార్య జనములు6 గొలువ మహార్దక్రాంచ । నోన్నతాసనమున. గొలువున్నవాని. 77 
ప్రతిపదార్థం: |ద్రోణ= (ద్రోణాచార్యుడూ; గాంగేయ= భీష్ముడూ; భానుమత్సూను= సూర్యపుత్రుడు కర్ణుడూ; కృప= కృపాచార్యుడూ; 
సుశర్మ= సుశర్మా; దుశ్చాసనులు= దుళ్ళాసనుడూ; సర్వసైన్యపతులు= సేనాపతులందరూ; ఆర్యజనములు= పెద్దలూ; 


కొలువన్‌= సేవించగా; మహార్హ= మిక్కిలి విలువగల; కాంచన= బంగారపు; ఉన్నత+ఆసనమునన్‌= గొప్ప ఆసనం మీద; 
కొలువు+ఉన్నవానిన్‌= సభతీరి ఉన్నవాడిని. 


తాత్సర్యం: (ద్రోణ, భీష్మ, కర్ణ కృప, సుశర్మ, దుశ్చాసనాదులూ, సేనాపతులూ, పెద్దలూ సేవించగా బంగారపు 
ఉన్నతాసనం మీద కూర్చుండి సభ తీరి ఉన్నవాడిని. 


స్రగ్ధర. 
మౌళిస్రక్సంగ రంగ న్మధుకరపటలీ మానసా కృష్ణి విద్యా 
శాలి స్పారాబ్దరేఖాంజలి పుట ఘటనాచారు ఫాలస్థల క్షా 
పాలశ్రేకీ విశా లాంబక కుముదవనీ బాంధవాయత్తచంద్ర 
శ్రీలీలాగాఢ కాంతి స్మితవదనరుచి స్పీతు నాగేంద్ర కేతున్‌. 78 


388 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: మౌళిస్రక్‌= తల యందలి పైనున్న పూలమాలల; సంగ= ఆసక్తి చేత; రంగత్‌= ్రీడిస్తున్న; మధుకరపటలీ 
మానస= తుమ్మెదల పిండు యొక్క మనస్సులను; ఆకృష్ణి= ఆకర్షించుట అనెడి; విద్యాశాలి= నేర్పరితనంతో (ప్రకాశించే; 
స్సార= (ప్రకాశవంతమగు; అబ్దరేఖా= పద్మములనెడి; అంజలిపుట= దొప్పలవంటి దోసిళ్ళను; ఘటనా= కూర్చుటచేత; చారు= 
అందమైన; పాలస్థల= నుదురుభాగంకల; క్ష్మాపాల శ్రేణీ= (సామంత) రాజుల వరుసల యొక్క; విశాల= వెడల్పయిన; 
అంబక= నేత్రాలనెడి; కుముదవనీ= కలువల సమూహానికి; బాంధవ= బంధుత్వమునకు; ఆయత్త= సిద్దపడిన; చంద్రశ్రీ లీలా= 
చంద్రుడివలె శోభావిలాసముచేత; గాఢ= దట్టమైన; కాంతి= వెలుగుగల; స్మిత= చిరునవ్వుతోడి; వదనరుచిస్ఫీతున్‌= ముఖకాంతితో 
శోభిల్లేవాడిని; నాగేం(ద్రకేతున్‌= సర్పరాజధ్వజుడైన దుర్యోధనుడిని. 


తాత్సర్యం: శిరస్సులందు ధరించిన పూల సరులలోని పూదేనెకై తిరుగాడుతున్న తుమ్మెదలను (భ్రమ పెట్టజాలినట్టున్న 
కేల్మోడ్పులను నెన్నుదుట కీలించిన సామంతరాజులు విశాలనేత్రా లనెడు కలువ మొత్తాలకు వెన్నెలను పోలు 
చిరునగవుగల చంద్రుడివంటి ముఖంతో (ప్రకాశించే వాడిని, నాగేంద్రుడి గుర్తుగల కేతనం కలవాడిని దుర్యోధనుడిని. 
(తరువాతి వచనంతో అన్వయం.) 

విశేషం: అలం: (బ్రాంతిమంతం, రూపకం. మూలాతిరిక్తమైన ఈ రాజరాజు వైభవ వర్లనం ఓజోగుణంతో, ఉదాత్తాలంకారంలో 
భాసిస్తూ దుర్యోధనుడి రాజ్యగర్వాన్ని ప్రదర్శిస్తున్నది. తిక్కనగారి దీర్భ సంస్కృత సమాస ఘటితమైన ధారామధురమైన 
రచనాశక్తిని (ప్రకటిస్తున్నది. ఎప్పుడో కాని తిక్కన ఇటువంటి పద్యాలు రచించడు. (స్రగరావృత్తానికి ప్రతిపాదంలోనూ వరుసగా 
- మ,రుభు న య, య, య గణాలుంటాయి. ఎనిమిదో అక్షరం, పదునైదవ అక్షరం యతిస్థానాలు. ప్రాసం విధాయకం. 
(సంపా.) 

వ. కని జయజయశబ్దపూర్వంబుగా సాష్టాంగ దండ ప్రణామంబు సేసి. 79 


ప్రతిపదార్థం: కని= చూచి; జయజయశబ్దపూర్వంబుగాన్‌= జయజయశబ్దాలతో; సాష్టాంగ దండ (ప్రణామంబు+చేసి= 
సాగిలపడి నమస్కారాలు చేసి. 


తాత్పర్యం: చూచి జయజయ శబ్దాలతో సాగిలబడి నమస్కారాలు చేసి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క మొగిచిన చేతులు ముందల । నిగిడించి నితాంత వినయ నిరతిం జారుల్‌ 

తగ విన్నవించి రిట్లని । జగతీశ్వరునకు నిజ ప్రచారం బెల్లన్‌. 80 
ప్రతిపదార్థం: మొగిచిన= జోడించిన; చేతులు= హస్తాలు; మున్‌+తలన్‌= తలకు ముందు భాగమైన నెన్నుదురుపై; నిగిడించి= 
జోడించి నిలిపి; చారుల్‌= వేగులు; ఇట్టు+అని= చెప్పబోవునట్టుగా; నిజప్రచారంబు+ఎల్లన్‌= తాము సాగించిన సంచారమంతటిని; 


జగతీ+ఈశ్వరునకున్‌= (ప్రభువైన సుయోధనుడికి; నితాంత వినయ నియతిన్‌= మిక్కిలి వినయశీలంతో; ఇట్టు+అని= ఈ 
విధంగా; తగన్‌+విన్నవించిరి= తగునట్ల్టు మనవి చేశారు. 


తాత్సర్యం: వేగులు చేతులెత్తి నుదుట ఉంచి నమస్కరించి తాము సాగించిన సంచార విశేషాలనన్నిటినీ మిక్కిలి 
వినయభావంతో సుయోధనుడికి ఈ విధంగా విన్నవించారు. 


క. “దేవర యానతి( బాండవు । లేవురు ద్రౌపదియు నున్న యెడ యే మరయం 
గా వెడలి వారు సనిన మ । హావిపినంబులకు. దొలుత నరిగితిమి వెసన్‌. 81 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 389 
ప్రతిపదార్థం: దేవర+ఆనతిన్‌= రాజుగారి ఉత్తరువు ప్రకారం; పాండవులు+ఏవురున్‌= అయిదుగురు పాండవులూ; (ద్రౌపదియున్‌= 
ద్రౌపదీ; ఉన్న+ఎడన్‌= ఉన్నచోటును; అరయంగాన్‌= తెలిసికొనటానికి; ఏము= మేము; వెడలి= వెళ్ళి; తొలుతన్‌= ముందుగా; 
వారు+చనిన= వారు వెళ్ళిన; మహావిపినంబులకున్‌= కీకారణ్యాలకు; వెసన్‌= వేగంగా; అరిగితిమి= వెళ్ళాం. 


తాత్సర్యం: 'దేవరవారి ఆదేశంతో పాండవు లైదుగురు [ద్రౌపదితో కలిసి వెళ్ళిన కారడవులను మేము గుర్తించి 
ముందుగా వాటిలో వెదకటానికి వేగంగా వెళ్ళాం. 


వ. అందు. 82 


తాత్సర్యం: ఆ అరణ్యాలలో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. పరంగు పొదరు పొదరు, పల్లంబు పల్లంబు । మ్రాను మ్రాను, దుర్గమంపుం జోటు 

దుర్గమంపుం జోటు, దొన దొన, గుహ గుహ । యాదిగాంగ నెందు నరసి యరసి. 83 
ప్రతిపదార్థం: పరంగు= అక్కడ ఉన్న; పొదరు పొదరు= అన్ని పొదలూ; పల్లంబు పల్లంబు= అన్ని పల్లపు (ప్రాంతాలు; [మ్రాను 
మ్రాను= అన్ని చెట్టూ (చెట్టు చెట్టును); దుర్గమము+చోటు= అడుగిడరాని చోటులు; దొనదొనన్‌= కొండల మీది నీటి 
దొరువులూ; గుహ గుహ= అన్ని కొండ గుహలును; ఆది+కాంగన్‌= మొదలైన; ఎందున్‌= ఎక్కడెక్కడో ఉన్న చోట్లలో; అరసి 
అరసి= వెదకి వెదకి, బాగా వెదకి. 


తాత్సర్యం: కనబడిన పొదరిళ్ళన్నీ ఒక్కొక్క దానిగా గాలించాం. పల్లపు ప్రాంతాలన్నింటినీ డీగి చూదాం. చెట్టు 
చెట్టుకూ తిరిగి ఎక్కి చూచాం. చొరటానికి వీలులేని చోట్లలో కూడా చొరబడి వెదికాం. నీటి పడియలన్నింటినీ 
పరిశీలించాం. కొండ గుహలలో దూరి గాలించాం. ఇటువంటి వెన్నో చోట్లలో తిరిగి తిరిగి, వెదకి వెదకి ప్రయత్నించాం. 


విశేషం: అలం: వృత్య్యనుప్రాసం. పొదరు పొదరు, (మ్రాను [మ్రాను వంటి చోట్ల ప్రయోగించిన ఆమేడితాలు వేగుల వేగాన్నీ 
వెదకిన చోటునే మరల మరల వెదకి ధ్రువపరచుకొన్న వైనాన్నీ ధ్వనింపచేస్తున్నవి. అరసి యరసి- ఇక్కడ ద్విరుక్తి అత్యంతార్థమున 
నైనది- ప్రౌఢ; శబ్ద - 112 సూ. (సంపాం 


వ. ఒక్కయెడ నరదంబు లరిగిన చొప్పు గాంచి దాని వెంబడిం జని చని. 84 


ప్రతిపదార్థం: ఒక్క+ఎడన్‌= ఒకచోట; అరదంబులు= తేరులు; అరిగిన= పోయిన; చొప్పు= జాడను; కాంచి= చూచి (గుర్తించి); 
దాని వెంబడిన్‌= దాని వెంట; చని చని= చాలా దూరం పోయి. 


తాత్సర్యం: ఒకచోట రథాలు పోయిన జాడ గమనించి, దాని వెంట మేము కూడా చాలా దూరం వెళ్ళి. (తరువాతి 


పద్యంతో అన్వయం.) 


క. కేవలసూతుల తోడన । పోవుట గని వాని€ జేర బోవక యవి యిం 
కేవంక( బోవునొకొ! యను । భావనం బోయితిమి వానిపజ్జన యేమున్‌. 85 


390 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: కేవల సూతులతోడన్‌= కేవలం సారథులతో మాత్రమే; పోవుటన్‌+కని= (ఆ తేరులు) వెళ్ళటం చూచి; 
వానిన్‌+చేరన్‌+పోవక= వాటిని సమీపించకుండా; అవి= ఆ తేరులు; ఇంకన్‌+ఏవంకన్‌= ఇక నీ దిక్కునకు; పోవునొకొ! అను 
భావనన్‌= వెళ్ళునో అనే తలపుతో; వానిపజ్జన్‌+అ= వాని (ప్రక్కనే; ఏమున్‌= మేముకూడా; పోయితిమి= వెళ్ళాము. 
తాత్సర్యం: సారథులతో మాత్రమే పోతున్న ఆ రథాలను చూచాం. వాటి దగ్గరికి పోకుండా అవి ఎటువైపు 
పోతాయో గమనిస్తూ వాటి వెంట రహస్యంగా అనుసరించాం. 


వ. అవియును ద్వారకా నగరంబున కరిగిన. 86 
తాత్సర్యం: ఆ రథాలు ద్వారకా నగరానికి చేరగా. 


క. అందుల నుండుదు రను నా । సం దెల్లముగా6గ€ బెక్కు చందంబుల ము 
ట్టం దిరిగి తడవి కుంతీ। నందనులం గాన లేక నానా భంగిన్‌. 87 
ప్రతిపదార్థం: అందులన్‌= ఆచోట (ద్వారకలో); ఉండుదురు+అను+ఆసన్‌= ఉంటారనే ఆశతో; తెల్లముకా(గన్‌= 


స్పష్టమయ్యేటట్టుగా; పెక్కుచందంబులన్‌= అనేక రకాలుగా; ముట్టన్‌+తిరిగి= కడముట్ట తిరిగి; తడవి= వెదకి; నానాభంగిన్‌= 
అనేక విధాలుగా; కుంతీనందనులన్‌+కానన్‌లేక= కుంతీకుమారులైన పాండవులను గుర్తించలేక. 


తాత్సర్యం: ఆ ద్యారకలో ఉంటారనే ఆశతో అనేక విధాలుగా కడముట్ట తిరిగి వెదకి పాండవులను గుర్తించలేకపోయాం. 
(తరువాతి వచనంతో అన్వయం). 


వ. విచ్చిపోయి సమస్త దేశంబులుం గలయం గ్రుమ్మరి, కొండొకయు నుపేక్షలేక వెరవుతోడిదకాం బరికించుచు. 
బయలనునాలస్యంబు దక్కియోలంబునట్ల శోధించుచు( గీడయిన నుదాసీనత యుడిగి మేలి చందంబునం 
భావించుచు, వివిధ ప్రకారంబు లయిన బహు ప్రదేశంబులు రోసి, కౌంతేయులం గానక సంకేత స్థలంబునం 
గూడికొని, మా వర్తించిన తెటింగు దేవరకు నెలింగించి, యట దివ్యచిత్తంబున నవధరించిన భంగి 
సేయువారమై చనుదెంచితిమి; మాకుం జూడ( బాండవులు పొడ వడంగి లేకపోయిరిగాని యీ లోకంబున 
నునికి గలిగిన నగపడకుండ నేర; రిది యిక్కార్యంబు నున్నరూపు; మటియొక్క విశేషంబునం బ్రియం బంది 
వచ్చితిమి; చిత్తగింపుము. 88 

ప్రతిపదార్థం: (నానాభంగిన్‌= అనేక విధాలుగా); విచ్చిపోయి= విడిపోయి; సమస్త దేశంబులున్‌ కలయన్‌+క్రుమ్మరి= అన్ని 

దేశాలలో కలయ తిరిగి; కొండొకయున్‌= ఒక్కింతకూడా; ఉపేక్షలేక= అశ్రద్ద చేయకుండా; వెరవుతోడిద కాన్‌= ఉపాయంతో; 
పరికించుచున్‌= పరిశీలిస్తూ; బయలను= బహిరంగప్రదేశాలలోనూ; ఆలస్యంబు+తక్కి= ఆలస్యం లేకుండా; ఓలంబు 
అట్టు+అ= రహస్య ప్రదేశాలలో వెదకినట్టుగానే; శోధించుచున్‌= వెదకుతూ; కీడు+అయినన్‌= ఇబ్బంది కలిగినా; ఉదాసీనత= 
అలసత; ఉడిగి= వదిలి (సోమరితనం వదిలి); మేలిచందంబునన్‌+భావించుచున్‌= మంచి పద్దతులను తలపోస్తూ; వివిధ 


ప్రకారంబులు+అయిన బహు (ప్రదేశంబులు రోసి= అనేక విధాలుగా అనేక స్థలములలో వెదికి; కౌంతేయులన్‌+కానక= 
పాండవులను చూడలేక; (గుర్తించలేక) సంకేతస్థలంబునన్‌= రహస్యస్థలంలో; కూడికొని= కలిసికొని; మా వర్తించిన తెణంగు= 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 391 
మేము తిరిగిన పద్దతిని; దేవరకున్‌= (ప్రభువులకు; ఎజింగించి= తెలిపి; అట= తరువాత; దివ్యచిత్తంబునన్‌= దేవరవారి 
మనసులో; అవధరించిన భంగిన్‌= తోచినరీతిగా; చేయువారము+ఐ= నడుచుకొనటానికి; చనుదెంచితిమి= వచ్చిచేరాం; 
మాకున్‌+చూడన్‌= మేము పరిశీలింపగా; పాండవులు పొడవు+అడంగి లేకపోయిరి= పాండవులు రూపుమాసిపోయినట్టున్నారు; 
కాని= కాకుండా; ఈ లోకంబునన్‌+ఉనికి కలిగినన్‌= ఈ లోకంలో (బ్రతికి ఉన్నట్లయితే; అగపడకుండనేరరు= కనబడకపోరు; 
ఇది ఈ+కార్యంబు+ఉన్న రూవు= ఇది ఈ ప్రయత్నంలో తేలిన వలితాంశం (యథార్భం); మజీయొక్క 
విశేషంబునన్‌+ప్రియంబు+అంది వచ్చితిమి= ఇంకొక్క విశేషంతో సంతోషపడి వచ్చాం; చిత్తగింపుము= దానిని వినుము. 


తాత్సర్యం: (మేము) అనేక రకాలుగా విడిపోయి అనేక దేశాలలో తిరిగి ఒకింత కూడా అలసత్వం లేకుండా 
ఉపాయాలతో మార్గాంతరాలతో ఆలస్యం లేక రహస్యంగా వెదకుతూ కష్టనష్టా లెదురైనా సోమరితనం లేక మేలుగా 
తగిన ఆలోచనలు చేసికొంటూ అనేక స్థలాలలో అనేక విధాలుగా వెదకి పాండవులను చూడలేక తిరిగి సంకేత 
స్థలానికి చేరుకొన్నాం. మేము చేసిన ప్రయత్నాల నన్నింటిని ప్రభువులకు తెలిపి ఆమీద మీ ఆనతి (ప్రకారం 
వర్తించుకొందామని వచ్చాం. మాకు చూడ - పాండవులు రూపు మాసిపోయి ఉంటారు. బ్రతికి ఉంటే కనబడకుండా 
పోరు. ఇది ఇందులో ఉన్న యథార్థం. అయితే ప్రియమైన మటొక విశేషం విని సంతోషంతో వచ్చాం. దానిని 
చిత్తగించండి. 


సీ. మత్య్యదేశాధీశు మజందిం గీచకునిం బు । ణ్యోజ్జలాకృతి యగు నొక్క వనిత 
కతమున నడురేయి గంధర్వు లతిరహ । స్య ప్రకారంబున( జంపి; రదియు 
నక్కజం బాయుధవ్యవహార మేమియు । లేదు, శిరంబు కా ల్లేలు డొక్క 
లోనికి. జొరంద్రోచి పీనుంగు ముద్దగాం జేసివైచిరి దుష్టచిత్తులైన 


తే. యతని తమ్ముల నొక్కరినైనం దప్పి; పోవనీక యా రాత్రియ పొదివి చిత్ర 
నిహతి( దెగంజూచి యనిరూపణీయ దుర్చి। వారవృత్తిమై నరిగిరి కౌరవేంద్ర! 89 


ప్రతిపదార్థం: కౌరవ+ఇం(ద్ర= ఓ కురురాజా! (దుర్యోధనా!); మత్స్యదేశ+అధీశుమజందిన్‌+కీచకునిన్‌= మత్స్యదేశానికి రాజయిన 
విరటుని బావమరది కీచకుడిని; పుణ్య+ఉజ్ఞ్యల+ఆకృతి+అగు= పుణ్యం చేత వెలుగొందే అందమైన ఆకారం కలిగినదైన; 
ఒక్క వనిత= ఒక యింతి; కతమునన్‌= కారణంగా; నడురేయి= అర్హరా(త్రివేళ; గంధర్వులు= గంధర్వులు; అతిరహస్య 
ప్రకారంబునన్‌= మిక్కిలి రహస్యమైన రీతిలో; చంపిరి= చంపారు; అదియున్‌+అక్కజము= అదికూడా ఆశ్చర్యకరం; 
ఆయుధవ్యవహారము+ఏమియున్‌ లేదు= ఆయుధాల వినియోగం ఏమాత్రమూ లేదు; శిరంబు కాల్‌+కేలు= తల, కాళ్ళూ 
చేతులు; డొక్కలోనికిన్‌= కడుపులోనికి; చారన్‌+త్రోచి= చొచ్చుకొనేటట్టుగా కుక్కి; పీనుంగున్‌= శవాన్ని; ముద్దగాన్‌= ముద్దగా; 
చేసివైచిరి= చేసివేశారు; దుష్ట్రచిత్తులు+ఐన= దురాత్ములైన; అతని తమ్ములన్‌= వాని తమ్ముళ్ళను; ఒక్కరిన్‌+ఐనన్‌+ 
తప్పిపోనీక= ఒకరిని కూడా తప్పించుకొని పోనీయకుండా; ఆ రాత్రి+అ= ఆ రాత్రిలోనే; పొదివి= (క్రమ్ముకొని; చిత్రనిహతిన్‌= 
వింతగా చంపటంతో; తెగన్‌= చావగా; చూచి= చూచి; అనిరూపణీయ= ఇదమిత్డమని, నిరూపించటానికి సాధ్యం కాని; 
దుర్నివారవృత్తిమైన్‌= అడ్డుకొన సాధ్యంకానట్టు; అరిగిరి= వెళ్ళారు. 


తాత్సర్యం: ఓ కౌరవేంద్రా! మత్ఫ్స్యదే శపు రాజైన విరటుడి బావమరది కీచకుడిని, పవిత్రమూర్తి అయిన ఒక 
సుందరాంగి కారణంగా అర్హరాత్రి వేళ గంధర్వులు అతి రహస్య పద్దతిలో చంపారు. ఆ చంపటం కూడా 


392 శ్రీమదాంధ్ర మహాభారతము 

ఆశ్చర్యకరంగా చంపారు. ఆయుధాలతో పనిలేకుండా చేసిన ఆ యుద్దంలో తల, కాళ్ళు, చేతులు డొక్కలోనికి 
చొప్పించి పీనుగును ముద్దగా చేసివేశారు. దుర్మార్గులయిన కీచకుడి తమ్ముళ్ళను కూడా వదలకుండా (క్రమ్ముకొని 
ఒక్కడు కూడా మిగలకుండా వింత చావులు చచ్చేటట్లు చంపారు. వా రెట్లా చంపారో ఇదమిత్సమని నిరూపించటానికి 
సాధ్యం కానిరీతిలో చంపి, నివారింప వీలుకొని విధంగా ఆ గంధర్వులు వెడలిపోయారు. 


వ. విరాటుండు పగతుండు గావున దదీయవ్యసనం బెటింింపవలయు నని విన్నవించితి; మది యట్లుండె; 
బాండవులనన్వేషించుపని యిటమీ(దంజిత్తగించు తెబింగానతిచ్చునది, యనిన విని 'యట్ల చేయుదము 
గాక!’ యని వారల బోవం బనిచి, కొంతసేపు చింతాక్రాంతుండై, య మ్మహీకాంతుండు మంత్రులం జూచి 
యిట్లనియె. 90 


ప్రతిపదార్థం: విరాటుండు= విరాటరాజు; పగతుండు+కావునన్‌= విరోధి కనుక; తదీయ= అతడియొక్క; వ్యసనంబు= కష్టం; 
ఎజీంగింపవలయున్‌+అని= తెలియచేయవలెనని; విన్నవించితిమి= విన్నపం చేశాము; అది అట్టు+ఉండెన్‌= అది ఆ విధంగా 
ఉండగా; పాండవులన్‌+అన్వేషించుపని= పాండవులను వెదకుపని; ఇటమీందన్‌= ఇకపై; చిత్తగించు తెజంగు= తెలిపే పద్దతి; 
ఆనతి+ఇచ్చునది= ఉత్తర్వు చేయవలసింది; అనినన్‌+విని= అనగా విని; అట్టు+అ చేయుదము+కాక= ఆ విధంగానే చేద్దాము 
గాక; అని= అంటూ; వారలన్‌= వేగులను; పోవన్‌+పనిచి= వెళ్ళుటకు ఉత్తర్వుచేసి; కొంతసేపు= ఒకింతకాలం; 
చింతాక్రాంతుండు+ఐ= ఆలోచనలో మునిగినవాడై; ఆ+మహీకాంతుండు= ఆ రాజు (దుర్యోధనుడు); మం(త్రులన్‌+చూచి= 
తన మం(త్రులను చూచి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: విరాటుడు శత్రువు కనుక అతడికి ఏర్పడిన బాధను (మీకు) తెలుపవలెనని విన్నవించాము. అది అట్టా 
ఉండగా, ఇకముందు పాండవులను గూర్చి వెదికే విషయంలో తగిన ఉత్తరువు లివ్వవలసింది' అని అనగా 'అట్టే 
చేస్తాములే' అని వేగులను పంపి దుర్యోధనుడు కొంతసేపు గాఢంగా ఆలోచనలో మునిగి, ఆ తరువాత, తన 
మంత్రులతో ఈ విధంగా అన్నాడు. 


తే. “సమయ సముచిత కృత్యంబు చక్క జేసి । పాండవులు రాజ్యమున కాసపడకమున్న 

యరసి యెటింగి యరణ్యంబు నందు దొంటి । యట్ల యిడుమలఈ. గుడువ6 బో నడుపవలయు. 91 
ప్రతిపదార్థం: పాండవులు= పాండవులు; సమయ సముచిత కృత్యంబు= (అరణ్య అజ్ఞాతవాస) (ప్రతిజ్ఞకు ఉచితమైన 
పనులు; చక్కన్‌+చేసి= నెరవేర్చి; రాజ్యమునకున్‌+ఆసపడకమున్ను+అ= రాజ్యానికై ఆశింపకముందే; అరసి= వెదకి; 
ఎటీంగి= తెలిసికొని; అరణ్యంబునందున్‌= అడవులలో; తొంటి+అట్టు+అ= వెనుకటి మాదిరిగానే; ఇడుమలన్‌= కష్టాలను; 
కుడువన్‌= అనుభవించగా; పోన్‌+అడుపన్‌వలయున్‌= పోయేటట్టు చేయాలి. 


తాత్సర్యం: “పాండవులు తాము చేసిన ప్రతిజ్ఞ ప్రకారం అరణ్య అజ్ఞాతవాసాలను ముగించుకొని మరల రాజ్యం 
కొరకు ఆశపడకముందే, వారిని వెదకి గుర్తించి, పూర్వంవలె అరణ్యాజ్ఞాతవాసరూపకష్టా లనుభవింప చేయవలసిందే. 


క. ఎటుగుట దుర్షట; మెవ్విధి | నెఖు(గంగా వచ్చు? మీర లెల్లను మీమీ 
యెతి(గిన చందంబున నా । కెజింగింపుండు వారి వెదకి యెటు(గు తెఅంగుల్‌. 92 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 393 
ప్రతిపదార్థం: ఎజుగుట దుర్భటముః= తెలిసికొనుట కష్టం; ఏ+విధిన్‌+ఎటుగంగాన్‌ వచ్చున్‌?= ఏ విధంగా తెలిసికొనవచ్చునో; 
మీరలు+ఎల్లను= మీరందరూ; మీమీ+ఎణి(గిన చందంబునన్‌= మీకు మీకు తెలిసిన పద్దతితో; వారిన్‌= పాండవులను; వెదకి; 
ఎయు6గు= గుర్తించే; తెణంగుల్‌= ఉపాయాలను; నాకున్‌+ఎణీ(గింపు(డు= నాకు తెలియజేయండి. 


తాత్సర్యం: పాండవులను తెలిసికొనటం అశక్యం. ఏ విధంగా వారిని వెదకి తెలిసికొనవచ్చునో మీరందరూ మీకు 
తోచిన ఉపాయాలను నాకు తెలియజేయండి.” 


విశేషం: ఈ పద్యంలో 'ఎటుంగు' అనే పదాన్ని అయిదుసార్హు వాడటంవలన పాండవులను గుర్తించాలన్న తహతహ 
దుర్యోధనుడి కెంతగా ఉన్నదో వ్యక్తమవుతున్నది. పంచపాండవులనూ గుర్తించి తిరిగి అరణ్యాలకు పంపాలనే కసి కూడా ఆ 
అయిదు శబ్దాలలో ధ్వనిస్తున్నది. (సంపా.) 


వ. అనిన రాధేయుం డిట్లనియె. 93 
తాత్సర్యం: అని అనగా కర్చు డీ విధంగా అన్నాడు. 


ఆ. “వివిధ దుర్నిరూప వేషముల్‌ గైకొని । నిఖిల దిశలయందు నిపుణవృత్తి 
నెటు(గునట్లుగా ననేకులం బుచ్చిన । నెల్లి నేటిలోన నెటు(గంబడరె?' 94 
ప్రతిపదార్థం: వివిధ దుర్నిరూపవేషముల్‌= గుర్తించటానికి వీలుకాని అనేక వేషాలను వేసికొని; నిఖిల దిశల+అందున్‌= అన్ని 


దిక్కులలోనూ; నిపుణవృత్తిన్‌= నేర్పరితనంతో; ఎయుంగునట్టుగాన్‌= తెలిసేటట్టుగా; అనేకులన్‌+పుచ్చినన్‌= అనేకులను పంపితే; 
ఎల్లి నేంటిలోనన్‌= రేపో నేడో; ఎజుంగన్‌+పడరు+ఎ?= గుర్తింపబడరా? 


తాత్పర్యం: 'ఇతరు లెవ్వరూ గుర్తించ వీలులేని వేషాలు వేసికొని నేర్పుగా పాండవులను గుర్తించగల వేల మంది 
వేగుల వేషగాం[డ్రను దేశం నలుమూలలా పంపితే రేపో నేడో వారిని గుర్తించలేరా?” 


క. అను పలుకులు విని దుశ్శ్ళా । సను€ డేమియు సరకుగొనక సమదవిలాసా 

ననుండై నిజాగ్రజన్ముని(। గనుంగొని యిట్లనియె గాఢ గర్వ స్పూర్తిన్‌. 95 
ప్రతిపదార్థం: అను పలుకులు= అనే మాటలు; విని= విని; దుళ్ళాసనుండు= దుశ్శాసనుడు; ఏమియున్‌ సరకు కొనక= 
ఏమాత్రంలెక్కచేయక; సమదవిలాస= గర్వంతో, సంతోషంతో (కూడుకొన్న); ఆననుండు+ఐ= ముఖం కలవాడై; నిజ+ 
అ(గ్రజన్మునిన్‌+కను(గొని= తన అన్ననుచూచి; గాఢగర్వస్ఫూర్తిన్‌= దట్టమైన గర్వం ఉట్టిపడగా; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 
తాత్సర్యం: (కర్చుడు) అన్న మాటలను విన్న దుళ్ళాసనుడు ఏమాత్రమూ లెక్కచేయక నిర్లక్ష్య భావంతో గల 
ముఖంతో తన అన్న మొగం చూచి దట్టమైన అహంకారం ఉట్టిపడగా ఇట్టా అన్నాడు. 


చ. “వలవదు రోయ[( బాండవుల; వా రొక యూటట లేని త్రిమ్మటన్‌ 
బల మణి వన్య సత్త్వముల పాల్పడి చచ్చినచోటం బూరియు 


394 శ్రీమదాంధ్ర మహాభారతము 
న్మొలవదె యింత! కిం కిట మనోముద మస్టలితంబు గాంగ వి 
చ్చలవిడి రాజ్యలక్షి (దగు చందమునం గొనియాడు మున్ఫత్రిన్‌.' 96 


ప్రతిపదార్థం: పాండవులన్‌= పాండవులను; రోయన్‌= వెదుక; వలవదు= పనిలేదు; వారు= పాండవులు; ఒక+ఊరట లేని= 
ఏమాత్రమూ విరామం లేని; (త్రిమ్మటన్‌= తిరుగుట వలన; బలము+అటణి= శక్తి ఉడిగి; వన్యసత్త్యముల పాల్పడి= అడవిలోని 
క్రూరమృగాలకు చిక్కి; చచ్చిన చోటన్‌= చనిపోయినచోట; ఇంతకున్‌= ఈపాటికి; పూరియున్‌= గడ్డి కూడా; మొలవదె?= 
మొలకెత్తి ఉండదా?; ఇంకన్‌+ఇటన్‌= ఇక ఇక్కడ; మనస్‌()+ముదము= మనస్పంతోషం; అస్థలితంబు+కాంగన్‌= దృఢం కాగా; 
విచ్చలవిడిన్‌= స్వేచ్చగా; రాజ్యలక్ష్మి న్‌= రాజ్యసంపదను; తగు చందమునన్‌= తగిన విధంగా; ఉన్నతిన్‌= గొప్పగా; కొనియాడుము= 
క్రీరించుము. 


తాత్సర్యం: 'పాండవులను వెదకవలసిన పనే లేదు. వారు విరామమంటూ లేకుండా తిరిగి తిరిగి, బలం తరిగి, 
క్రూరమృగాల పాలబడి చచ్చి ఉంటారు. వారు చచ్చినచోట ఇప్పటికి గడ్డి కూడా మొలిచి ఉంటుంది. కాబట్టి 
ఇకమీద హృదయాహ్లోదం తరగకుండా స్వేచ్చగా తగినరీతిలో రాజ్యసంపదను అనుభవించుము.' 


విశేషం: పాండవులు చనిపోయి ఉంటారని భావించిన దుళ్ళాననుడు అపరిణతబుద్ది కలవాడని తనంతట తానే 
ప్రకటించుకొన్నాడు. అతడు గర్వాంధుడు. అన్నను మెప్పించటమే అతడి ధ్యేయం. వాస్తవం కంటె అతడి మనసులోని 
కోర్కెను పరోక్షంగా బయటపెట్టుకొన్నాడు. అతడి మాటలు విజ్ఞులైన [ద్రోణాదులకు నవ్వు తెప్పించాయంటే ఆశ్చర్యం లేదు. 
(సంపా.) 


వ. అనిన విని దరహసితవదనుం డగుచు. గుంభసంభవుం డిట్లనియె. 97 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అనగా విని; దరహసితవదనుండు= చిరునవ్వుతోడి మొగం కలవాడు; అగుచున్‌= జొతూ; 
కుంభసంభవుండు= (ద్రోణుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అనగా విని చిరునవ్వు మొగంతో [ద్రోణుడు ఇట్లా అన్నాడు. 
విశేషం: ఈ దరహాసం పరిహాస సూచకం. (సంపా.) 


ఉ. క్షాత్రసమగ్రు, లార్యనుత గౌరవదీప్తులు, వర్ణనీయ సౌ 

భ్రాత్రు, లుదాత్త దైవబలభవ్యులు, దివ్యసమాను, లా పృథా 

పుత్రులు; వారి నాపదలు వొందునె? యోపిన నింకనైన నీ 

ధాత్రి గడంగి యారయు విధంబులు సెప్పు(డు నేర్పు లేర్పడన్‌.” 98 
ప్రతిపదార్థం: ఆ పృథాపుత్రులు= కుంతీ కుమారులైన ఆ పాండవులు; క్షాత్రసమగ్రులు= క్షత్రియగుణమైన శౌర్యంతో 
నిండినవారు; ఆర్యనుతగౌరవదీపులు= పెద్దలచేత పొగడబడిన గౌరవం, తేజస్సు కలవారు, గౌరవం చేత (ప్రకాశించేవారు; 
వర్షనీయ= కీర్తించదగిన; సౌభ్రాత్రులు= ఉత్తమమైన సోదరభావం కలవారు; ఉదాత్త దైవబల భవ్యులు= గొప్ప దైవబలంచేత 


క్షేమం కలవారు; దివ్యసమానులు= దేవతలతో సమానమైనవారు; వారిన్‌= పాండవులను; ఆపదలు+పొందునె?= (ప్రమాదాలు 
పొందుతాయా? ఓపినన్‌= సామర్థ్యం ఉంటే; ఇంకన్‌+ఐనన్‌= ఇకముందైనా; ఈ ధాత్రిన్‌= ఈ లోకంలో; కడంగి= ప్రయత్నించి; 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 395 
ఆరయువిధంబులు= గుర్తించే మార్గాలను (ఉపాయాలను); నేర్పులు+ఏర్పడన్‌= మీ నైపుణ్యాలు తెలిసేటట్టు; చెప్పుండు= 
చెప్పండి. 


తాత్పర్యం: 'పాండవులు క్షత్రియుల కుండవలసిన ఉత్తమగుణాలన్నీ దండిగా ఉన్నవారు. పెద్దలు కీర్తించే గౌరవంతో 
వెలుగొందేవారు. నోరారా పొగడదగిన సోదర(ప్రేమ కలవారు. మేలైన దైవబలంతో ప్రకాశించే పుణ్యాత్ములు. 
దేవతలతో తులతూగేవారు. వారికా ఆపదలు కలిగేది? అది అసంభవం. మీకు చేతనైతే ఇకమీదనైనా ఈ లోకంలో 
వారున్న చోటును వెదకి గుర్తించే ఉపాయాలను మీ నేర్పులు ఏర్పడేటట్టు చెప్పండి.” 


విశేషం: 1. అలం: కావ్యలింగం, పరికరం. కుంతీ కుమారులంటే ధర్మజ, భీమార్జునులే అయినా ఆ మాట పాండవుల 
కందరికీ ఛత్రిన్యాయంతో వర్తిస్తుంది. ఆ అర్థాన్ని ఈ పద్యం సమర్దిస్తున్నది కూడా. ఇందులో పాండవులకు వాడిన విశేషణాలు 
అయిదు. పంచ పాండవులకు సామాన్య గుణాలుగా పంచ లక్షణాలుంటాయన్నది సార్ధకోక్తి అవి వారికి ఆపదలు కలుగవని 
ధ్రువీకరించటానికి హేతువు లవుతున్నాయి. అందువలన కావ్యలింగాలంకారం. విశేషణాలు సాభిప్రాయాలు కాబట్టి 
పరికరాలంకారం. క్షత్రియగుణం క్షాత్రం “క్షతాత్‌ త్రాయతే ఇతి క్షత్రః తస్యాపత్యం క్షత్రియః- క్షత్రము వలన రక్షించువాడు 
కనుక క్షత్రుడు, వాని యపత్యము గనుక క్షత్రియుడు”అని గురుబాల ప్రభోధిక. ఎదుటివారిని నాశనం నుండి రక్షించే 
క్షత్రియుడు తాను నాశనం కాడు. ఆత్మహత్య చేసికొనడు. పైపెచ్చు క్షత్రియగుణాలన్నీ పూర్తిగా కలవారైన పాండవులు 
చావటం కల్ల. వారు పెద్దలచేత కీర్తించబడే గౌరవం, తేజస్సు కలవారు కాబట్టి మేధావులు వారిని లోకంలో పెట్టుకొని రక్షిస్తారు. 
వారి సోదర (పేమ భేదాలకు అతీతం కాబట్టి వారిలో వారు పోట్టాడుకొని చావకపోగా, ఒకరి కొకరు తోడుగా ఉండి స్వీయ 
రక్షణ చేసికొనగలరు. వారికి పురుషయత్నంతోపాటు దైవబలం కూడా దండిగా ఉన్నది. కాబట్టి వారికి దేవుడే యోగక్షేమాలు 
చూస్తాడు. ఇక పోగా, చివరకు వారే దేవతల వంటివారు. వారు మానవుల వలె చావరు. దైవశక్తులతోఅడ్డంకులను అధిరోహించ 
గలుగుతారు- అని ద్రోణుడు అన్నాడు. పాండవులు ఎట్టిపరిస్టితులలోనూ కష్టాలుపడలేక చనిపోయే బలహీనులుకారని 
తర్కసహంగా చెప్పాడు. వారిని కనుగొనలేని అసమర్గులు కౌరవులే అని వ్యంగ్యంగా అధిక్షేపించాడు. తెలివితేట లుంటే 
ఉపాయాలు చెప్పండని అవహేళన చేశాడు. వస్తుతత్త్యం తెలిసి వివేచించే వివేకం కౌరవులకు, విశేషించి దుశ్చాసనుడికి లేదని 
ద్రోణుడి ఆక్షేపణ. దుశ్చాసనుడి (ప్రతిభ కౌరవులకు (ప్రతినిధిగా నిలవటం శోచనీయం. (ద్రోణుడీమాటలనటంలో పాండవ 
పక్షపాతంకంటె వాస్తవనిరూపణమే ముఖ్యం. (సంపా). 


భీష్ముడు దుర్యోధనునితో ధర్మరాజు సుగుణంబుల జెప్పుట (సం. 4-27-1) 
వ. అనిన నాతని మాట లాదరించి భీష్ముం డిట్లనియె. 99 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా (ద్రోణుడు అట్లనగా); ఆతనిమాటలు+ఆదరించి= (ద్రోణుడి మాటలను గౌరవించి; భీష్ముండు= 
భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఆ (ద్రోణుడి మాటలను గౌరవించి భీష్ము డిట్టా అన్నాడు. 


ఉ. 'నల్లవొ! నిక్కమాడె నృపనందను ముందట ద్రోణు( డొక్క(డుం; 
దెల్లము; వారు బాహుబల ధీబల దైవబలంబు లొప్ప వ 
ర్తిల్లుదు; రమ్మహాత్ముల కరిష్టము లేమిట నెందు నేల పా 
టిల్లెడు? వారి గాన్సను గడింది తదీయ మహానుభావతన్‌. 100 


396 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: నల్లవా!= ఆహా! (ప్రశంసనీయం); |ద్రోణు(డు+ఒక్క(డున్‌= ద్రోణుడొక్కడే; నృపనందనుముందటన్‌= 
రాజకుమారుడి ముందు (దుర్యోధనుడి ముందు); నిక్కము+ఆడెన్‌= నిజం చెప్పాడు; తెల్లము= ఇది నిజం; వారు= 
పాండవులు; బాహుబల, ధీబల, దైవబలంబులు= భుజబలం, బుద్దిబలం, దైవబలం; ఒప్పన్‌= (ప్రకాశించగా; వర్తిల్లుదురు= 
నడచుకొనేవారు; ఆ+మహాత్ములకున్‌= ఆ గొప్పవారికి; అరిష్టములు= అపాయాలు; ఏమిటన్‌= వేటి వలన; ఎందున్‌= 
ఎక్కడనైనా; ఏల= ఎందువలన; పాటిల్లెడున్‌?= కలుగుతాయి?; తదీయ= వారియొక్క; మహానుభావతన్‌= గొప్పతనము 
వలన; వారిన్‌= పాండవులను; కాన్సను= కనుగొనటం (గుర్తించటం); కడింది= కష్టం (సాధ్యంకాదు). 


తాత్సర్యం: 'అహా! రాజుముందు ద్రోణు డొక్కడే నిజం చెప్పాడు. అది స్పష్టం. పాండవులు బాహుబలం, 
బుద్దిబలం, దైవబలం కలిగి వ్యవహరిస్తారు. అటువంటి మహాత్ములకు ఆపదలు ఎక్కడినుండి, ఎందుకు, ఎట్లా 
వస్తాయి? వారు మహానుభావులు కాబట్టి వారిని గుర్తించడం అసాధ్యమే జాతుంది. 


విశేషం: అరిష్టమంటే రిష్టము (శుభం) కానిది. అశుభం; కీడు; కష్టం. అది మానవులకు స్వేచ్చవలనగాని, పరేచ్చవలనగాని, 
అనిచ్చవలనగాని ఏర్పడవచ్చును. స్వయంకృత దోషాల వలన కలిగిన అశుభాలను, కష్టాలను అధిగమించటానికి దేహబలం 
కావాలి. పాండవులు మాయాద్యూత ఫలంగా అరణ్యాజ్ఞాతవాసాలు నిర్వహించారు. వారికి అటువంటి దేహబలం ఉన్నది. 
శత్రువుల వలన కాని, ఇతర కారణాల వలనగాని, సైంధవ, కీచకుల వలనగాని ఏర్పడే కష్టాలను దేహబలంతోపాటు 
బుద్దిబలాన్ని కూడా ఉపయోగించి తరించారు. ఇక ఎవరి (ప్రేరణ లేకుండా దైవికంగా కలిగే కష్టాలు అనిచ్చారిష్టాలు. 
పాండవులకు యక్షప్రశ్ళల ఘట్టం వంటివి. వాటిని బుద్ధిబలంతో, దైవబలంతో తరించ గలిగారు. అందువలన పాండవులు 
అరిష్ట్రత్రయాన్ని అధిగమించగలవారు. అటువంటివారిని మహాత్ములంటారు. త్రివిధ బలాలను తమ శక్తియుక్తులుగా మార్చుకొని 
(ప్రవర్తనలో ప్రదర్శించగలిగినవారిని మహానుభావు లంటారు. మహానుభావులు తమ మహిమతో ఎదుటివారిచేత గుర్తించబడక 
గుప్తంగా ఉండగలరు. అందువలన వారిని అజ్ఞాతవాసంలో గుర్తించటం అసాధ్యం అని భీష్ముడు తర్కబద్దంగా వివరించాడు. 
(ద్రోణుడు పాండవులను మహావ్యక్తులుగా చెప్పగా, భీష్ముడు వారిని మహాత్ములుగా, మహానుభావులుగా అభివర్షించాడు. వారికీ 
ఆపదలు రావనీ, వారిని గుర్తించటం సాధ్యం కాదనీ స్పష్టంగా ఇద్దరూ చెప్పారు. వీరిద్దరూ విజ్ఞులు. (సంపా.) 


క. వారలును వీరలును నా । కారయంగా నొక్కరూప యైనను గార్యం 
బీ రెజింగింప వలయునని । కౌరవపతి నన్ను నడిగె.గాన యితనికిన్‌. 101 


ప్రతిపదార్థం: వారలును= పాండవులున్నూ; వీరలును= కౌరవులున్నూ; అరయంగాన్‌= చూడగా; నాకున్‌= నాకు; ఒక్కరూపు+అ= 
ఒక్కమాదిరివారే, సమానులే; ఐనను= అయినప్పటికిని; కార్యంబు= చేయవలసినపని; ఈరు+ఎజింగింపన్‌, వలయున్‌= మీరు 
తెలియజేయాలి; అని= అంటూ; కౌరవపతి= దుర్యోధనుడు; నన్నున్‌+అడిగెన్‌= నన్నడిగాడు; కాన= కనుక; ఇతనికిన్‌= 
ఇతడికి (దుర్యోధనుడికి). 


తాత్సర్యం: పాండవులూ కౌరవులూ నాకు సమానులే. అయినప్పటికి చేయవలసిన పనిని గూర్చి నన్నడిగినాడు 
కాబట్టి దుర్యోధనుడికి. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: ఈ పద్యంలో భీష్ముడి అంతస్ఫంఘర్షణ వ్యక్తమౌతున్నది. పాండవులను గుర్తించటానికి ఉపాయం అడుగుతున్నాడు 
దుర్యోధనుడు. ఉపాయం చెప్పితే పాండవులకు అపాయం. భీష్ముడికి కౌరవ, పాండవు లిద్దరూ పౌ(త్రులే కాబట్టి బంధుత్వంలో 
సమానులే. ఇద్దరి మేలు కోరేవాడు పితామహుడు. కాని, ఒకరి మేలు మరొకరికి కీడు కాకూడదని భావించేవాడు. కాగా 
ఇన్నాళ్ళకు దుర్యోధనుడు ఈ దుష్టయత్నం చేస్తున్నట్టు పెద్దల ముందు పెట్టాడు. వేగులు విఫలులైనా ప్రయత్నాలను 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 397 
ముందుకు సాగించాలని సంకల్పించి హితుల సలహాలు అడిగాడు. తెలిసిన విషయం చెప్పకపోతే నరకం వస్తుందని పెద్దల 
సూక్తి (చూడు ఆది. 1.136). అందువలన చెప్పదలచుకొన్నాడు. అయినా మహానుభావులైన పాండవులను గుర్తించటం 
అసాధ్యం అనే వాస్తవాన్ని అతడు కాదనటం లేదు. (సంపా.) 


క కలరూ పెటి(గింపంగా | వలయుం; జెప్పెద మదీయ వచనములు హితం 
బులు గాంగ నిశ్చయ స్టితి(। దలంచి యనుష్టింప బుద్ది దలకొను నేనిన్‌. 102 
ప్రతిపదార్థం: కలరూపు= ఉన్నస్థితిని, వాస్తవాన్ని; ఎజింగింపంగాన్‌+వలయున్‌= తెలియజెప్పవలసి ఉన్నది; మదీయ వచనంబులు= 


నా మాటలు; హితంబులు+కాంగన్‌= మేలు కలిగించేవిగా; నిశ్చయస్థితిన+తలంచి= నమ్మకంగా భావించి; అనుష్టింపన్‌= 
ఆచరింపగా; బుద్ది= మనసు; తలకొనునేనిన్‌= పుట్టినట్టయితే (ఆచరించాలని బుద్దిపుట్టితే); చెప్పెదన్‌= చెప్పుతాను. 


తాత్సర్యం: అడిగాడు కాబట్టి తెలిసిన వాస్తవాన్ని తెలియచెప్పాలి. నా మాటలు హితం చేకూర్చేవిగా భావించి 
తప్పక ఆచరిస్తే నేను చెప్పగలను. 


విశేషం: హితుడుగా, పితామహుడుగా ఉన్నమాట ఉన్నట్టుగా చెప్పటం కర్తవ్యం. అది దుర్యోధనుడికి హితంగా తోస్తుందనే 
నమ్మకం లేదు. అయినా దుర్యోధనుడు నిశ్చయబుద్దితో తన సలహాలను పాటిస్తాడనే భీష్ముడు చెప్పటం ఆరంభించాడు. 
నిజానికి భీష్ముడి ఉపాయమే భావికథాగతికి దోహదం కాబోతున్నదని ధ్వని. (సంపా.) 


సీ,  బ్రాహ్మణభక్తియుం బరహిత శక్తియు । నిర్మల మతియును, నీతి రతియు, 
సత్యభాషణమును, సాధుపోషణమును । జిరవితరణమును, సేవ్యగుణము, 
సన్మార్గరక్షయు, నున్మత్తశిక్షయు । నంచితోదయము(, గృపాతిశయము, 


ల్లి 


౧ 
౦ధు సంప్రీతియు, భవ్య విభూతియు । శా స్తోపగమము, నస్థలితదమము 


తే. సజ్జిన స్తవనీయ సౌజన్యములును । ధర్మసంచిత బహు ధన ధాన్యములును 
గలుగు నక్షీణ పుణ్యదోహలు(డు ధర్మ । సూను( డున్న దేశంబున మానవులకు. 103 


ప్రతిపదార్థం: అక్షీణ పుణ్యదోహలుండు= అక్షయమైన పుణ్యాన్ని సాధించటంలో ఉత్సాహం కలవాడైన; ధర్మసూనుండు= 
ధర్మజుడు; ఉన్న దేశంబునన్‌= ఉండే ప్రాంతంలో (దేశంలో); మానవులకున్‌= ప్రజలకు; బ్రాహ్మణభక్తియున్‌= (బ్రాహ్మణుల 
మీద భక్తీ; పరహితశక్తియున్‌= ఇతరులకు మంచిచేసే శక్తీ; నిర్మల మతియును= స్వచ్చమైన బుద్ధీ; నీతిరతియున్‌= 
నీతియందాసక్తీ; సత్యభాషణమును= నిజం మాట్లాడటమూ; సాధుపోషణమును= మంచివారిని (పండితులను) ఆదరించటమూ; 
చిరవితరణమును= చాలాకాలం నిలిచే దానమూ; సేవ్యగుణము= సేవించదగిన గుణమూ; సత్‌+మార్గరక్షయున్‌= మంచి 
నడవడికను కాపాడుటయూ; ఉన్మత్త శిక్షయున్‌= మదించిన దుర్మార్గులను శిక్షించుటయూ; అంచిత+ఉదయమున్‌= ఒప్పిదమైన 
అభ్యుదయమూ? కృపా+అతిశయమున్‌= మిక్కిలి దయగలిగి ఉండటమున్నూ; బంధుసం(ప్రీతియున్‌= బాంధవుల మీద 
అభిమానమూ; భవ్యవిభూతియున్‌= శుభకరమైన ఐశ్వర్యమూ; శా(స్త్ర+ఉపగమమున్‌= శా(స్తానుగుణమైన నడవడీ; అస్థలితదమము= 
జారిపోని ఇం[ద్రియ ని[గ్రహమూ; సజ్జన స్తవనీయ= మంచివారిచేత కీర్తింపదగిన; సౌజన్యములును= మంచితనమున్నూ; 
ధర్మసంచిత= న్యాయంగా సమకూర్చబడిన; బహుధనధాన్యములును= పెక్కు ధనాలు, ధాన్యాలున్నూ; కలుగున్‌= కలుగుతాయి. 


398 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ధర్మరాజు నశించని పుణ్యాలను సాధించిన మహానుభావుడు. అత డే దేశంలో ఉంటే ఆ దేశ ప్రజలు 
పుణ్యవ్రతులుగానే ఉంటారు. వారు బ్రాహ్మణులయందు భక్తీ, ఇతరుల సేవ చేసే శక్తీ, నిష్కల్మషమైన బుద్దీ, 
నీతివర్తనంలో అనురక్తీ, నిజం పలకటం, మంచివారిని గౌరవించటం, చాలా కాలం నిలిచే దానాలు చేయటం, 
సద్గుణశీలం, సన్మార్గ రక్షణం, దుష్టశిక్షణం, న్యాయమైన అభ్యుదయం, దయావేశం, బంధుజనాభిమానం, మాననీయ 
వైభవం, శా(స్త విజ్ఞానం, జారిపోని ఇం[ద్రియ నిగ్రహం, మంచివారు మెచ్చుకొనే మంచితనం, న్యాయార్దితాలైన 
బహువిధ ధనధాన్యాల సంభారం కలిగి ఉంటారు. 


విశేషం: 1. మహాత్ముడైన ధర్మరాజు మహానుభావుడు. అతడిని భౌతికంగా గుర్తించటం అసాధ్యం. అతడి ఆత్మనిష్టమైన 
మహా గుణాలు అనుభావాలుగా అభివ్యక్తమై ప్రజలలో ప్రవహిస్తాయి. మహానుభావుల ఆత్మవిభూతి ప్రజలలో గుణవిభూతిగా 
ప్రసరిస్తుంది. మహాపురుషుడి ప్రభావం (ప్రకృతిమీద ప్రతిఫలిస్తుంది. ఆ ప్రతిభవలన చైతన్యాన్ని గుర్తించగలిగితే దాని మూలమైన 
ధర్మరాజు ఉనికిని పసికట్టవచ్చునని భీష్ముడి ప్రబోధం. ఏ దేశంలో ధర్మరాజు ఉన్నా దానికి అతడు ఆత్మ. అతడి (ప్రభావం 
ఆ దేశ శరీరమైన ప్రజల మీద తప్పకుండా కనబడుతుంది. దేహగుణాన్ని బట్టి దేహితత్యాన్ని తెలిపే ప్రస్థానం చెప్పాడు 
భీష్ముడు. 2. మహానుభావుడి ప్రభావం వలన మానవులు అష్టాదశ గుణాలను పొందుతారు. ఈ సీసపద్యంలో మొత్తం 
పదునెనిమిది గుణాలు చెప్పబడ్డాయి. (బహ్మసంఖ్యలో ఉన్న ఈ మహనీయ గుణాలు ధర్మజుడి యొక్క అక్షీణపుణ్యఫలాలు. 
విశేష మేమంటే- ఒక మహానుభావుడి వ్యక్తిత్వం మానవ (ప్రకృతుల మీద వేసే ప్రభావాన్ని ఈ పద్యంలో వర్షించి, పశు పక్ష్యాది 
జంతు జీవజాలం మీద పడే ప్రభావాన్ని రాబోయే పద్యంలో చెప్పుతున్నాడు. (సంపా.) 


క. మటియును నొక్క విశేషం । బెటింగించెద; నతని యున్న యెడ గోధనముల్‌ 
మెటుంగెక్కిపాండి నేమిం। గొటితవడక యుండంజేయ కురియుచు నుండున్‌ 104 


ప్రతిపదార్థం: మజియునున్‌= ఇంకను; ఒక్క విశేషంబు+ఎటి(గించెదన్‌= ఒక విశేషాన్ని తెలుపుతాను; అతని+ఉన్న+ ఎడన్‌= 
ఆ ధర్మజుడున్నచోట; గోధనముల్‌= ఆవులనెడి సంపదలు; మెఖు(గు+ఎక్కి= వన్ని గలిగిఅధికమై; పాండిన్‌= పాడిలో; 
ఏమిన్‌+కొణతపడక= ఏ విధంగానూ తక్కువకాకుండా; ఉండన్‌= ఉండగా; చేంపి= పొదుగున చేపువచ్చి; కురియుచున్‌+ఉండున్‌= 
(పాలధారలను) వర్షిస్తూ ఉంటాయి (అనగా పొదుగుల నుండి ధారాపాతంగా పాలు కురిపిస్తూ ఉంటాయని భావం.) 


తాత్పర్యం: మరొక విశేషం చెప్పుతాను వినుము. ధర్మరాజు ఉన్నచోట ఆవులనెడి సంపదలు ఎప్పుడూ అభివృద్ధి 
చెందుతుంటాయి. ఆవులు పొదుగులు చేపి పాలు ధారలుగా కురుస్తాయి. పాడి ఎప్పుడూ తరగకుండా ఉంటుంది. 


విశేషం: 1. ధర్మరాజు ఎక్కడ ఉంటే ఆ ప్రాంతంలో గోసంపద పెరుగుతుంది. పాడిపంటలు పరవళ్ళు త్రొక్కుతుంటాయి. 
మనుష్యుల (ప్రవర్తనను పరిశీలించి తెలిసికొనేదానికంటె ఇటువంటి పశువుల (ప్రవర్తనను చూచి తెలిసికొనటం సులభం. 
దుర్యోధనుడు సద్గుణధనుడు కాడు. అందువలన పశువుల గుణాలను గుర్తించి అయినా ధర్మజుడి జాడను పసిగట్టగలడని 
భావించి, అధమపక్షంగా భీష్ముడు దీనిని చివర చెప్పాడు. దుర్యోధనుడి తలకెక్కే దిదే. ఈ సూచనే గోగ్రహణ యుద్ధాలకు 
తరువాత కథలో దారితీసింది. భావి కథాగతికి బీజాన్ని నాటాడు భీష్ముడు. 


2. భారతీయులకు గోవు వేదధర్మప్రతీక. పొదుగు సంస్కృతి ప్రతీక. నాలుగు పాలపీకల ద్వారా కురిసే క్షీరధారలు 
చతుర్విధ పురుషార్థ సాధన (ప్రవృత్తులు. పాలు భారతీయ జీవన విధానం. దానిని వేడి చేయటం ఆధ్యాత్మిక చింతనతో 
జీవితాన్ని ఆముష్మికపరం చేయటం. మీగడ ఆధ్యాత్మిక (ప్రవృత్తి, పెరుగు లౌకికాధ్యాత్మిక ప్రవృత్తుల అభేదరూపమైన ఘనః 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 399 
(ప్రవృత్తి, దానిని చిలకటం సాధన చతుష్టయం. పైకి తేరే వెన్న - నవనీతం - జీవన వేదాంత ఫలమైన మోక్షజ్ఞానం. వెన్నను 
తినటం మోక్షానుభవం - అని శ్రీకృష్ణుడి దివ్యచరితం చెప్పే ప్రతీకాత్మక (ప్రబోధం. భాగవతంలో కృష్ణు డెక్కడుంటే అక్కడ 
గోసంపద అభివృద్ది చెందుతుంది. ఇది యాదవదేశ లక్షణం. అట్లాగే భారతంలో ధర్మరా జెక్కడ ఉంటే ఆ లక్షణాలే 

J లు ! శ్రి ద 

కనబడతాయి. ఇది అతడిని కనుగొనడానికి కీలకం- అని భీష్ముడు విశేషాన్ని చెప్పాడు. ఆ మాట వెనుక, గోసంపద వెనుక 
భారతీయ సంస్కృతిపరమైన వేదాంత స్పృహ అవసరం. తాత్సర్యమేమంటే- మహానుభావత్వంలో ధర్మజుడు శ్రీకృష్ణుడివంటివాడని 
భీష్ముని ప్రతిపాదనలోని ధ్వని. (సంపా.) 


వ. కావున నిట్టి దేశం బిప్పు డెయ్యది యగు నందు. గుంతీ తనయుల నరయం బనుపవలయిు' ననిన. 
గృపాచార్యుం డిట్లనియె. 105 
ప్రతిపదార్థం: కావునన్‌= అందువలన; ఇట్టిదేశంబు+ఇప్పుడు+ఏ+అది+అగున్‌= ఈ విధమైన గుణాలు కలిగిఉన్న దేశం 


ఇప్పుడేది అయి ఉంటుందో; అందున్‌= ఆ దేశంలో; కుంతీ తనయులన్‌= కుంతీకుమారులను (పాండవులను); అరయన్‌= 
చూడగా; పనుపన్‌+వలయున్‌= పంపవలెను; అనినన్‌= అనగా; కృపాచార్యుండు+ఇట్టు+అనియెన్‌= కృపాచార్యు డిట్లా అన్నాడు. 


తాత్సర్యం: కాబట్టి, అటువంటి లక్షణాలున్న దేశం ఇప్పు డేదో ముందు గుర్తించి, అందులో పాండవులను 
వెదికించాలి' అని భీష్ముడు పలికిన తరువాత కృపాచార్యుడు ఇట్లా అన్నాడు. 
క “అరయంగ నయ్యెడు తెటిగుల | నరయుట కార్యంబు; వారి నాలస్యము లే 

కరయునది; పెక్కు భంగుల । నరసిన6 దోంచెదరుగాక! యది యట్లుందెన్‌. 106 
ప్రతిపదార్థం: అరయంగన్‌= గుర్తింపగా; అయ్యెడు= అగునట్టి; తెజంగులన్‌= పద్దతులతో; అరయుట= వెదకటం; కార్యంబు= 


చేయదగినపని; వారిన్‌= పాండవులను; ఆలస్యము లేక= జాగు చేయకుండా; అరయునది= వెదకవలసింది; పెక్కుభంగులన్‌= 
అనేక విధములుగా; అరసినన్‌= వెదకినచో; తోంచెదరు+కాక= కనుపిస్తారులే; అది+అట్టు+ఉండెన్‌= దానిని ఆ విధంగా 


ఉండనిండు. 


తాత్పర్యం: 'పొండవులను వెదకే పద్దతులను పరిశీలించటం ప్రస్తుత కర్తవ్యం. ఆలస్యం కాకుండా ఆ పని జరగాలి. 
పెక్కు రకాలుగా వెదకింప చేస్తే తప్పక దొరికి తీరుతారు. ఆ సంగతి అట్లా ఉంచుదాం. 


విశేషం: కృపాచార్యుడు పాండవులను వెదకటానికి వేయివిధాలుగా మెరుగులుదిద్ది వేగంగా కావాలని నొక్కి చెప్పుతున్నాడు. 
(సైరంధ్రి పదమూడు రోజుల గడువు (ప్రసక్తి చేసి ఉన్నది కాబట్టి) అజ్ఞాతవాసం ముగియటానికి కాలం సమీపించిందని అతడి 
అభిప్రాయంగా (గ్రహించవచ్చును. ఆలస్యమైతే అమృతం కూడా విష మౌతుందని అతడి హెచ్చరిక! (సంపా.) 


ఉ. వారలు పూనినట్ల వనవాసము సల్పిరి, వీరు వేచి త 
మ్మారయంగా బయల్పడని యట్లుగ నుండెడు వత్సరంబునుం 


జేరువ చేరువల్‌ గడచె(; జిత్తములుం గలుషంబు లమ్మహా 
వీరుల కీ నృపాలునెడ, వీరికి నూరక యున్మిగర్జమే? 107 


400 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: వారలు= పాండవులు; పూనిన+అట్టు+అ= పూనుకొన్న విధంగా (శుభం (ప్రకారం); వనవాసము= అరణ్యవాసం; 
సల్పిరి= చేశారు; వీరు= కౌరవులు; వేచి= ఆగి ఉండి; తమ్మున్‌= తమను; ఆరయంగాన్‌= గుర్తించగా; బయల్పడని+అట్టు= 
బయటపడని విధంగా (తెలియరాని విధంగా); ఉండెడు= ఉండవలసిన; వత్సరంబునున్‌= సంవత్సరం కూడా; చేరువ 
చేరువల్‌= దరిదాపుగా; కడచెన్‌= అయిపోవచ్చింది; ఆ+మహావీరులకున్‌= ఆ గొప్పవీరులకు; ఈ నృపాలు+ఎడన్‌= ఈ 
రాజుమీద; చిత్తములున్‌= మనసులు కూడా; కలుషంబులు= కోపంతోకూడి ఉన్నవి; వీరికిన్‌= ఈ కౌరవులకు; ఊరక+ఉన్కి= 


ఊరకుండటం; కర్ణమే?= కార్యమేనా? (అనగా ఊరుకోరాదని). 


తాత్సర్యం: పాండవులు మాట (ప్రకారం వనవాసం చేశారు. అజ్ఞాతవాసవత్సరం కూడా దాదాపుగా అయిపోయింది. 
ఆ మహావీరులకు మనసున రాజుమీద కోపం బాగా ఉన్నది. కనుక వీరు ఊరకుండటం కార్యం కాదు. 


క అలుచైనను బగతుని దెస । దలంపు గలుగవలయుననిన, దర్పోజ్ఞ్వల దో 
ర్ట్లలు లగు కౌంతేయుల మన । మెలమి కలిమి నచ్చి యిట్టు లేమఅ నగునే? 108 


ప్రతిపదార్థం: అలుచు+ఐనను= సామాన్యుడైనా; పగతునిదెసన్‌= శత్రువుని గూర్చి; తలంపు= యోచన; కలుగన్‌+వలయున్‌= 
ఉండాలి; అనినన్‌= అనగా (అని పెద్దలు చెప్పగా); దర్ప+ఉజ్ఞ్యల దోర్చలులు= గర్వంతో వెలుగొందే భుజబలమున్నవారు; 
అగు= అయిన; కౌంతేయులన్‌= కుంతీకుమారులైన పాండవులను; మనము= మనం; ఎలమిన్‌= సంతోషంతో; కలిమి= 
సంపదను; నచ్చి= నమ్మి; ఇట్టులు+ఏమజణన్‌+అగునే?= ఈ విధంగా ఉపేక్షించవచ్చునా? 


తాత్సర్యం: పగవాడు అల్పుడైనా అతడిపట్ల జాగరూగత కలిగి ఉండాలి అంటారు. కాగా, పాండవులు గర్వంతో 
కూడిన భుజబలం కలవారు. మనం మన సంపదల పెంపు మీది నమ్మకంతో వారిని గురించి ఆలోచించక 
ఉపేక్షించటం తగునా? (తగదని భావం). 


విశేషం: అలం: కావ్యార్థాపత్తి. కృపాచార్యుడు పాండవాన్వేషణ (ప్రసక్తితోపాటు, పాండవులు బయలువెడలిన తరువాత 
ఎదుర్కొనవలసిన అంశాలపై దృష్టిసారించి సలహా లివ్వటం గమనించదగింది. అజ్ఞాతవాసకాలం దాదాపు ముగిసింది. కాబట్టి 
అన్వేషణ ప్రయత్నంతో పాటు అనంతర కార్యక్రమాన్ని గురించి ఆలోచించటం అవశ్యమని సలహా చెప్పాడు. (సంపా.) 


చ. మన బలమెంత యంతయు సమగ్ర సముద్యమ దుర్దరంబుగా 
మును మును గూార్జి, తోడుపడు మూంకలకుం దగుమై. గ్రమ క్రమం 
బున నెటింగించి రాంబనిచి, భూరి సముజ్వ్వల సైన్య జృంభణం 
బున వెరవొంది యున్కికురుభూపతి కిప్పటికార్య మారయన్‌. 109 


ప్రతిపదార్థం: మన బలము+ఎంత= మన సైన్యమెంత ఉన్నదో; అంతయున్‌= ఆ సైన్యమంతా; సమగ్ర= నిండైన; 
సముద్యమ= ప్రయత్నంతో; దుర్హరంబుగాన్‌= అణచటానికి వీలులేనట్టుగా; మునుమునుకూర్చి= ముందుగానే సమకూర్చుకొని; 
తోడుపడు= (మనకు) సహాయంగా వచ్చే; మూంకలకున్‌= సేనలకు; తగుమైన్‌= తగినరీతిగా; క్రమక్రమంబునన్‌= వరుసగా; 
ఎజీంగించి= తెలిపి; రాన్‌+పనిచి= రమ్మని ఉత్తరువుచేసి; భూరి= విస్తారమైన; సముజ్ఞ్యల= మిక్కిలి (ప్రకాశించే; సైన్య 
జృంభణంబునన్‌= సేనల మోహరింపుతో; వెరవు+ఒంది= ఉపాయము గలిగి; ఉన్కి= ఉండటం; కురుభూపతికిన్‌= దుర్యోధనుడికి; 
ఆరయన్‌= పరిశీలించగా; ఇప్పటి కార్యము= ఇపుడు చేయదగిన పని. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 401 
తాత్సర్యం: మన సైన్యమునంతటిని విరోధుల కసాధ్యంగా సిద్దం చేసి, సహాయంగా వచ్చే సైన్యాలకు (క్రమ(క్రమంగా 
తగిన విధంగా తెలిపి, వారు వచ్చేటట్టుగా ఉత్తర్వులిచ్చి విస్తారమైన సైన్య సమీకరణం చేసి, అతిశయించి అప్రమత్తంగా 
ఉండటమే ఇప్పుడు కురురాజు చేయవలసిన పని. 


నిశేషం: ఒకవేళ పాండవులు అజ్ఞాతవాస (వ్రతానంతరం హస్తినాపురంమీద దాడి చేస్తే వచ్చే విపత్తును ముందుగానే ఊహించి 
సైన్య సమీకరణం తత్‌క్షణ కర్తవ్యమని రాజనీతిని సూచించాడు కృపాచార్యుడు. (సంపా.) 


ఆ. పాండురాజసుతులు బాసమై నడవడి | గడచి కయ్యమునకు( గాలుద్రవ్వ 
కున్న యట్టులైన నన్నరనాథుతో । సంధిసేయు టొప్పు సముచితముగ. 110 


ప్రతిపదార్థం: పాండురాజసుతులు= పాండవులు; బాసమైన్‌= మాట(ప్రకారం; నడవడి= నడతను (అనగా అజ్ఞాతవాసపు 
నియమమును అని భావం); కడచి= దాటి; (పూర్తిచేసి); కయ్యమునకున్‌= యుద్దానికి; కాలుత్రవ్వకున్న+అట్టులు+ఐనన్‌= 
యుద్దానికి సిద్దపడకపోతే; ఆ+నరనాథుతోన్‌= ఆ రాజుతో (ధర్మజుడితో); సముచితముగన్‌= తగినవిధంగా; సంధిచేయుటన్‌= 
సంధిచేసికొనటం; ఒప్పున్‌= తగును. 


తాత్సర్యం: పాండవులు చేసిన బాసల ననుసరించి నడుచుకొని గడువును పూర్తిచేసికొన్న తరువాత యుద్దానికి 
సిద్దం కాకుండా ఉంటే ధర్మరాజుతో దుర్యోధనుడు శాంతితో సంధిచేసికొనటం ఉచితం. 


విశేషం: పాండవులు అజ్ఞాతవాసం పూర్తిచేసి యుద్ద ప్రయత్నాలు చేయకపోతే సంధి చేసికొనటం మేలని కృపాచార్యుడి 
సూచన. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులను గుర్తించటం సాధ్యం కాని పని అని చెప్పక చెప్పుతూనే తరువాతి ప్రయత్నాలను 
గురించి సలహా లివ్వటం ఇతడి మాటలలోని మర్మం. (సంపా.) 


క. ఏచి చలంబున నొంటికి.।; జూచిన, నప్పటికి మనకు. జూడం గార్యం 
బే చందంబున దెజంగగు । నా చాలుట కోర్వవలయు; నది యట్లుందెన్‌. 111 


ప్రతిపదార్థం: ఏచి= విజృంభించి; చలంబునన్‌= అసూయతో (పట్టుదలతో); ఒంటికిన్‌+చూచినన్‌= ఒకే పక్షానికి (మొగ్గితే 
(ఏకపక్షంగా ఆలోచించి యుద్దానికి సిద్దమైతే); అప్పటికిన్‌= ఆ సమయానికి; మనకున్‌= మనకు; చూడన్‌= చూడగా; 
కార్యంబు= జరుగవలసిన పని; ఏ చందంబునన్‌= ఏవిధంగా; తెజుంగు+అగున్‌= అనువుగా ఉంటుందో (సంధికి వీలుగా 
ఉంటుందో); ఆ చాలుటకున్‌= ఆ తీరుకు; ఓర్వవలయున్‌= సిద్దపడాలి; అది అట్టు+ఉండెన్‌= అది అట్లా ఉండనీ. 


తాత్పర్యం: పాండవులు సంధిని కాదని పట్టుదలతో ఒంటికాలిమీద లేవాలని చూస్తే (యుద్దం చేయాలని 
పూనుకొంటే), అప్పటికి మన దృష్టిలో స్‌ పద్దతి మంచిదని తోస్తే ఆ విధంగా సిద్దపడాలి. అది అట్లా ఉండనీ. 


నిశేషం: పాండవులు సంధికి అంగీకరించకుండా ఏకపక్షంగా యుద్దాన్ని (ప్రకటిస్తే అప్పటి వ్యూహం అప్పుడు చేసికొనవచ్చునని 

కృపాచార్యుడు చెప్పాడు. అటువంటి పరిస్థితి రాగూడదనీ, రాదనీ అతడు భావించినట్టున్నాడు. అయినా కీడెంచి మేలెంచుమన్నట్లు 

మాట్లాడాడు. 'అది అట్టా ఉండనీ" - అనేది కృపాచార్యుడి పాత్రోచిత పదవిన్యాసంగా తిక్కన కూర్చాడు. అనేక ప్రతిపాదనలు 
న్‌ af) 

ఒకేసారి చేసేటప్పుడు ఈ మాటలు తరుచుగా అనటం లోకసామాన్యం. (సంపా.) 


402 శ్రీమదాంధ్ర మహాభారతము 
క వారలు లేరట పో, పెటి వారల దగు భంగి మనకు వశ్యుల6 జేయన్‌ 

భూరి బలయుతుల మగుటయు. । గారణమను టనుమతంబు గాదే మనకున్‌. 112 
ప్రతిపదార్థం: వారలు= పాండవులు; లేరు+అటపో= అక్కడ లేరనే అనుకో; పెజివారలన్‌= ఇతర శత్రువులను; తగు భంగిన్‌= 
తగిన విధంగా; మనకున్‌+వశ్యులన్‌+చేయన్‌= మనకు లొంగేటట్టు చేయటానికి; భూరిబలయుతులము+అగుటయున్‌ కారణము= 


విస్తారమైన సైన్యబలం కలవారం కావటం కూడా ఒక కారణం; అనుట= అనటం; మనకున్‌= మనకు; అనుమతంబు కాదే?= 
అంగీకారం కాదా? (అంగీకారమే అని భావం.) 


తాత్సర్యం: ఒకవేళ పాండవులు లేరనే అనుకొందాం. (చనిపోయారని భావిద్దాం). అప్పుడు (వారిని సమర్థించే) 
శత్రురాజులను తగినవిధంగా వశం చేసికొనాలన్నా మనకు అపార బలసంపద ఉన్నదనే కారణాన్ని లోకానికి 
చాటవలసిన అవసరం ఉంటుం దనుకొనటం అందరికీ ఆమోదయోగ్యమే జౌతుంది.” 


విశేషం: కృపాచార్యుడు పాండవుల అన్వేషణ యత్నంలో తలయెత్తే పూర్వాపరాలను చర్చించి, తగిన వ్యూహాలను సూచించాడు. 
ఇతడి మాటలలో ప్రస్తుతానికి పనికివచ్చే ఉపాయాలకంటె భవిష్యత్తుకు పనికివచ్చే సూచనలే ఎక్కువగా ఉన్నాయి. (సంపా.) 


తే,  ఇవ్విధంబున( దమ తమ యెటు(గు తెజంగు | లందటును జెప్ప విని కురునందనుండు 

దగ విచారించి కార్యంబు తెగువ గాంచి । యెలమి వారల గనుంగొని యిట్టు లనియె. 113 
ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఇట్టాగు; అందణును= అక్కడున్న వారందరూ; తమ తమ ఎణుణగు తెజంగులు= తమకు 
తెలిసిన పద్దతులను; చెప్పన్‌+విని= చెప్పగా విని; కురునందనుండు= దుర్యోధనుడు; తగన్‌ విచారించి= బాగా యోచించి; 
కార్యంబు తెగువన్‌+కాంచి= ముందు చేయవలసిన పని తీరును నిశ్చయించి; ఎలమిన్‌= (ప్రీతితో; వారలన్‌= కొలువులోనివారిని; 
కనుంగొని= చూచి; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: కృపాచార్యుడివలెనే సభలోనివారు తమకు తోచిన పద్దతులన్నిటిని చెప్పగా విన్నాడు దుర్యోధనుడు. 
బాగా యోచించి చేయవలసిన కార్యాన్ని నిశ్చయించి సభలోని వారందరినీ ఉద్దేశించి ఇట్లా అన్నాడు. 


విశేషం: సూచన లివ్వటం మంత్రుల, హితుల కర్తవ్యం. దానిని కూలంకషంగా ఆలోచించి తగిన నిర్ణయం తీసికొనటం రాజు 
కర్తవ్యం. ఆ రాజు చేసే నిర్ణయానికి తిరుగుండదు. (సంపా) 


ఆ. 'సింహబలుండు భీమసేనుండు శల్యుండు | హలధరుండు సమాన బలమువార, 
లొండొరులను గెలుచు నుత్సాహమును గల । రుద్దతులును బాహుయుద్దపరులు. 114 
ప్రతిపదార్థం: సింహబలు(డు= కీచకుడు; భీమసేనుండు= భీముడు; శల్యుండు= శల్యుడు; హలధరుండు= బలరాముడు; 


సమానబలము వారలు= సమానమైన బలం ఉన్నవారు; ఒండారులను గెలుచు= ఒకరినొకరు గెలవాలి అనే; ఉత్సాహమును 
+కలరు= పూనికకూడా కలవారు; ఉద్దతులును= గర్వితులు కూడా; బాహుయుద్దపరులు= భుజయుద్దంలో ఆసక్తి కలవారు. 


తాత్పర్యం: “కీచకుడు, భీమసేనుడు, శల్యుడు, బలరాముడు - ఈ నలుగురూ సమాన బలం కలవారు. 
ఒకరినొకరు జయించుకొనవలెనని ఉత్సాహపడే గర్విష్టులు, మల్లయుద్దప్రియులు. 
ల ణు 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 403 
విశేషం: ఈ పద్యపు ఎత్తుగడలోనే దుర్యోధనుడి నిశ్చయం ధ్వనిస్తున్నది. 'సింహబలుడు' చనిపోయిన వృత్తాంతం చారులు 
చెప్పిన చివరి విశేషం. మిగతావారు అసలు దానిని పట్టించుకొనలేదు. దుర్యోధనుడు స్వయంగా గదాయుద్ద, మల్లయుద్ద 
నిపుణుడు. అందువలన సమస్యలోని ఆయువును పట్టుకొన్నాడు. తన నిర్లయాన్ని తొందరపడకుండా, తర్కసహంగా, 
సభాసదులు అంగీకరించేటట్టు ప్రతిపాదిస్తున్నాడు. అందులో మొదటి అంశం (ప్రసిద్ద - జగదేక మల్గుల (ప్రసక్తి. అందులో 
మొదట సింహబలుడిని పేర్కొన్నాడు. ఆ తరువాత భీముడిని చెప్పాడు. మూలంలో కూడా అధికపాఠంగా ఒక శ్లోకం దీనికి 
ఆలంబనగా కనబడుతున్నది. 

“బలదేవళ్ళ భీమళ్చ మద్రరాజశ్ళ వీర్యవాన్‌ 
చతుర్ణః కీచక స్తేషాం పంచమం నానుశుశ్రుమః” 


ఇందులోని వరుస వేరు. బలరాముడు, భీముడు, శల్యుడు, ఆ తరువాత నాలుగవ వాడు కీచకుడు. చతుర్చుడు అంటే నాల్గవ 
వాడనీ, నాల్గవ కులం వాడనీ చెప్పవచ్చును. అందువలన కాబోలు అతడిని మూలంలో చివర చెప్పాడు. తెలుగులో అతడే 
మొదట నిలిచాడు. ఈ నలుగురూ తప్ప అయిదోవాడు లేడట! వారు ఉద్దతులట! ఒకరి నొకరు 7లవాలని ఉత్సాహపడుతూ 
ఉంటారట! దీనిని బట్టి చూస్తే కీచకుడి వింతచావుకు భీముడు హేతువని ఊహించటం సహజం. ఒక (ప్రతిపాదనలో హేతువు, 
వివరణ, వితర్కం, అనుమానం, నిశ్చయం అనే అయిదు దశలుంటాయి. దుర్యోధను డందులో హేతువు నీ పద్యంలో 
చూపించాడు. (సంపా. 


క. ఈ నలువుర భుజశక్తుల । తో ననయంగంజాలునట్టి దోర్టల మెందుం 
గానము కావున వీరల । లోనన యొండొరుల కని గెలుపు సమకూరున్‌. 115 


ప్రతిపదార్థం: ఈ నలువుర భుజశక్తులతోన్‌= ఈ నలుగురి భుజబలాలతో; ఎనయంగన్‌+చాలు+అట్టి= సరిపోలతగినట్టి; 
దోర్చలము= భుజబలం; ఎందున్‌= ఎక్కడాకూడా; కానము= చూడం; వీరలలోనన= ఈ నలుగురిలోనే; ఒండొరులకున్‌= 


ఒకరికొకరికి; అనిన్‌= యుద్దంలో; గెలుపు సమకూరున్‌= జయం కలుగుతుంది. 


తాత్సర్యం: ఈ నలుగురి భుజబలాలతో సరితూగజాలే భుజబలం మరెక్కడా కనబడలేదు కాబట్టి యుద్దంలో 
ఈ నల్గురిలోనే ఒకరిమీద ఒకరు గెలవటం సాధ్యమౌతుంది. 


విశేషం: ఆ నలుగురిలోనే ఒకరిమీద ఒకరికి విజయం సాధ్యం అనే కీలకమైన వివరణం హేతువును బలపరుస్తున్నది. ఇది 
దుర్యోధనుడి నిశ్చయ ప్రతిపాదనలో రెండవ దశ. (సంపా.) 


ఉ. _ తక్కినవార లాతనికి దవ్వుల చోటులవారు; వాయుజుం 

డొక్కండ యింక సింహబలు నుద్దతి మాన్టిన మాన్దువా6; డతం 

డక్కడ నిల్పె-గావలయు; నాసతి ద్రౌపది గాంగ నోపు; వే 

టొక్కరు( డాజి( గీచకుల నోర్వంగ6 జాలమి మీ రెటుంగరే? 116 
ప్రతిపదార్థం: తక్కినవారలు= మిగిలినవారు (శల్యుడు, బలరాముడు); ఆతనికిన్‌= ఆ సింహబలుడికి; దవ్వులచోటులవారు= 


దూరప్రదేశాలలో ఉన్నారు; ఇంకన్‌= ఇకపోగా; వాయుజుండు+ఒక్కండు+అ= వాయునందనుడు (భీముడు) ఒక్కడే; సింహబలు 
+ఉద్దతిన్‌= కీచకుడి గర్వాన్ని; మాన్చినన్‌ మాన్చువాయ= అణచవలసి వస్తే అణచగలిగినవాడు; అతండు= ఆ భీముడు; 


404 శ్రీమదాంధ్ర మహాభారతము 

అక్కడన్‌= ఆ నగరంలో; నిల్ఫెన్‌+కావలయున్‌= ఉండి ఉండవచ్చును; ఆ సతి= ఆ ఇల్లాలు; [ద్రౌపది కాంగన్‌+ఓపున్‌= 
ద్రౌపదియె ఉండవచ్చును; వేఖు+ఒక్కరు(డు= (భీముడు కాక) మరొకడు; ఆజిన్‌= యుద్దంలో; కీచకులన్‌= కీచకుల 
నందరినీ; ఓర్వంగన్‌+చాలమిన్‌= ఓడించలేకపోవటాన్ని; మీరు+ఎలుంగరే?= మీకు తెలియదా? 


తాత్సర్యం: శల్య బలరాములు ఆ సింహబలుడికి సుదూరప్రాంతాలలో ఉన్నారు. భీమసేను డొక్కడే ఆ సింహబలుడి 
గర్వాన్ని అవసరం వస్తే అణచగలవాడు. అతడు ఆ విరటుడి పట్టణంలో ఉండి ఉంటాడు. ఆ ఇల్లాలు (ద్రౌపది 
అయి ఉంటుంది. భీముడు కాక మరొక్కడు యుద్దంలో కీచకులనందరినీ ఒక్కసారిగా మట్టుపెట్టలేడన్న సంగతి 
మీకూ తెలుసు. 


విశేషం: ఇందులో సహేతుకమైన వితర్కం ఉన్నది. బలరాముడు, శల్యుడు అక్కడ ఉండటానికి వీలు లేదు. పరిశేషన్యాయంతో 
భీముడే అక్కడ ఉండి ఉండాలి. ఒక ఇల్లాలు కారణంగా కీచకుడు, ఉపకీచకులు వింతచావు చచ్చారన్న వార్త. ఆ ఇల్లాలు 
పాండపత్నియే అయి ఉండాలి. ఆమె జగదేకసుందరి కావటం దాన్ని బలపరుస్తున్నది. ఆమెను రక్షించటం కొరకు భీముడు 
కీచకులనందరినీ ఒక్కసారిగా చంపి ఉండాలి. అట్లా చంపగలగటం అతడికే సాధ్యం కాబట్టి, అక్కడ ఉన్నవాడు భీముడే 
అని వితర్కించి అందరినీ ఒప్పించాడు రారాజు. (సంపా) 


క. గంధర్వు లను నెపంబున । నంధతమసగూఢవృత్తి ననిలసుతుండు గ 

ర్వాంధమతియైన సూతు స । బాంధవముగ. జంపె6 గాక, పరులకు వశమే? 117 
ప్రతిపదార్థం: అనిలసుతుండు= వాయుపుత్రుడైన భీముడు; గంధర్వులు+అను నెపంబునన్‌= గంధర్వులనే మిషతో; అంధ 
తమస= కన్నుపొడుచుకున్నా కనబడని చీకటిలో; గూఢవృత్తిన్‌= తెలియరాని రహస్య (ప్రవర్తనతో; గర్వ+అంధమతి+ఐన 


సూతున్‌= పొగరుతో కన్నుగానని కీచకుడిని; సబాంధవముగన్‌= బంధువులతో సహా; చంపెన్‌+కాక= చంపి ఉంటాడు; 
పరులకున్‌= ఇతరులకు; వశమే?= అది సాధ్యమా? (కాదని భావం). 


తాత్సర్యం: భీముడే గంధర్వుల మిషతో చిమ్మచీకట్లో రహస్య పద్దతిలో గర్వాంధుడైన కీచకుడిని బంధువులతో 
సహా చంపి ఉంటాడు. అతడికిగాక ఇతరులకు ఆ పని సాధ్యమా? 


విశేషం: ఇందులో భీముడే గంధర్వుల పేరుతో కీచకులను సంహరించి ఉంటాడనీ, అది అతడికే సాధ్యమనీ తార్కిక 
అనుమానాన్ని ప్రతిపాదించాడు. ఇది నిశ్చయానికి ముందున్న నాల్గవ దశ. (సంపా.) 


వ. పితామహుం డుపదేశించిన లక్షణంబు లద్దేశంబున గలిగి యుండునని విందుము; పాండవులు ప్రచ్చన్న 
వేషంబున విరటు ప్రోల వసియించినవారు గావలయు; నతండును బ్రతిభటుం డయి భంగించుచుండుం; 
గావున నతని పయి నెత్తిపోయి తదీయ గోధనంబుల గ్రహించిన ధర్మతనయుండును దమ్ములు నద్దపడం 
బటితెంతు; రయ్యవసరంబున మనము సమయ భంగంబు చెప్పి వారలం గ్రమ్మజం బంద్రెండు వత్సరంబులు 
వనవాసంబు సలుపంబుత్త; మట్లెన నప్రతిహతంబుగా( జితురంతభూచక్రం బాక్రమించి కీర్త నీయులమై 
వర్తిల్లుదుము; కుంతీనందను లందులేక తక్కిన మత్స్యపతి సమస్త వస్తువులను జూఅగొంద; మదియును 
లాభంబ; యెల్లభంగుల నిప్పటి కిదియె కార్యంబు; మీకు నందటికుం జూడ(బోలునేని దీని కనురూపం బగు 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 405 
నుద్యోగంబు సేయుం 'డనిన( ద్రిగర్తాధీశ్వరుండగు సుశర్మ తొలుత గర్భ దుశ్శ్మాసనులతో( గొండొక 
ప్రసంగించి వారల యనుమతి నవనీపతితో నిట్లనియె. 118 


ప్రతిపదార్థం: పితామహుండు= తాత (భీష్ముడు); ఉపదేశించిన లక్షణములు= తెలియజెప్పిన గుర్తులు; ఆ+దేశంబునన్‌+కల్లి 
ఉండున్‌+అని= ఆ విరటుడిదేశంలో ఉన్నాయని; విందుము= వింటున్నాము; పాండవులు; (ప్రచ్చన్న వేషంబునన్‌= రహస్యమగు 
వేషంతో; విరటు(ప్రోలన్‌= విరటుని నగరంలో; వసియించిన వారు కావలయున్‌= నివసిస్తూ ఉండి ఉంటారు; అతండును= ఆ 
విరాటుడు కూడా; (ప్రతిభటుండు+ఐ= మనకు విరోధి అయి; భంగించుచున్‌+ఉండున్‌= అవమానిస్తూ ఉంటాడు; కావునన్‌= 
కనుక; అతని పయిన్‌= అతడి మీదకు; ఎత్తిపోయి= దండెత్తిపోయి; తదీయ గోధనంబులన్‌ (గహించినన్‌= అతడి పశుసంపదలను 
లోబరుచుకొంటే; ధర్మతనయుండును+తమ్ములున్‌= ధర్మరాజూ, అతని తమ్ములూ; అడ్డపడన్‌= అడ్డగించటానికి; పణతెంతురు= 
వస్తారు; ఆ+అవసరంబునన్‌= ఆసమయంలో; మనము; సమయభంగంబుచెప్పి= అజ్ఞాతవాస నియమం మధ్యలోనే భంగమై 
పోయిందని నిరూపించి; వారలన్‌= పాండవులను; క్రమ్మణన్‌= మరల; పండ్రెండు వత్సరంబులు= పం[డైండేండ్డు; వనవాసంబు 
+చలుపన్‌= అరణ్యవాసం చేయడానికి; పుత్తము= పంపుదాము; అట్టు+ఐనన్‌= ఆవిధంగా అయితే; అ(ప్రతిహతంబుగాన్‌= 
అడ్డులేకుండా; చతుః+అంతభూచక్రంబు+ఆ(క్రమించి= నాలుగు దిక్కుల భూమివలయాన్ని ఆక్రమించుకొని; కీర్తనీయులము+ఐ= 
పొగడదగిన వారంగా; వర్తిల్చుదుము= ఉంటాము; కుంతీనందనులు= పాండవులు; అందున్‌+లేక= అక్కడలేకుండా; తక్కినన్‌= 
తొలగిపోయినచో; మత్స్యపతి= మత్స్యదేశపు రాజుయొక్క; సమస్త వస్తువులను= అన్ని వస్తువులను (సంపదనంతటిని); 
చూజగొందము= కొల్లగొట్టుదాము; అదియును= అదికూడా; లాభంబు+అ= లాభమే; ఎల్లభంగులన్‌= అన్ని విధాలుగా; ఇప్పటికిన్‌= 
ఈ సమయానికి; ఇదియె= ఇదే; కార్యంబు= చేయదగినపని; మీకున్‌+అందజకున్‌+చూడన్‌+పోలున్‌+ఏని= మీరందరూ 
పరిశీలించగా ఇది తగిన కార్యమని అనిపిస్తే; దీనికిన్‌+అనురూపంబు+అగు= దీనికి తగిన; ఉద్యోగంబు= ప్రయత్నం; చేయుండు= 
చేయండి; అనినన్‌= అని అనగా; త్రిగర్త+అధీ శ్వరుండు+అగు= త్రిగర్హ దేశపురాజు అయిన; సుశర్మ= సుశర్మ అనేవాడు; 
తొలుతన్‌= ముందుగా; కర్ల్ణదుశ్ళాసనులతోన్‌= కర్గుడితోను, దుళ్ళాసనుడితోను; కొండొక (ప్రసంగించి= కొంత మాటలాడి; 
వారల అనుమతిన్‌= వారి ఆమోదంతో; అవనీపతితోన్‌= రాజుతో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: తాతగారైన భీష్ముడు తెల్పిన గుర్తులు అన్నీ విరటుడి దేశంలో ఉన్నవని వింటున్నాము. మారువేషాలతో 
పాండవులు విరాటనగరంలో నివసిస్తూ ఉన్నారేమో! విరాటుడు కూడా మనకు విరోధివలె నడచుకొంటూ మనలను 
ధిక్కరిస్తూ ఉంటాడు. కాబట్టి అతడి మీదికి దండెత్తిపోయి, అతడి గోసంపదను (గ్రహిస్తే ధర్మరాజు, అతడి 
తమ్ములూ మనలను అడ్డగించటానికి వస్తారు. అపుడు వారి అజ్ఞాతవాస నియమం భంగమైపోయిందని తెలియచెప్పి 
పాండవులను మరల పన్నైండేండ్లు వనవాసంచేయటానికి పంపుదాము. అట్లయితే అడ్డులేకుండా ఈ భూవలయాన్నంతా 
ఆక్రమించుకొని అపారకీర్తిని అందుకొందాము. వా రక్కడ లేకుంటే విరాటుడి సంపదనంతా కొల్లగొట్టుదాము. అది 
కూడా మనకు లాభమే. అన్ని విధాలుగా మన మిప్పటికి చేయదగిన పని ఇదే. మీరందయు దీని నంగీకరిస్తే దీని 
కనుగుణంగా ప్రయత్నం చేయండి” అని దుర్యోధనుడు పలుకగా (త్రిగర్తదేశాధీశ్యరుడైన సుశర్మ లేచి కర్ణదుశ్ళాసనులతో 
ముందుగా మంతనాలాడి వారి అనుమతి పొంది దుర్యోధనుడితో ఇట్టా అన్నాడు. 


విశేషం: ఇందులో దుర్యోధనుడు తీర్పువంటి నిశ్చయాన్ని (ప్రకటించాడు. దానికి అనువుగా చారుల వార్తను, భీష్ముడి 
సూచనలను ఉపపత్తులుగా పేర్కొన్నాడు. తన వ్యూహం సఫలమైనా, విఫలమైనా లాభదాయకంగా ఉంటుందని నిరూపించాడు. 
పాండవులు నియమం పూర్తి కాకుండానే బయటపడే బలమైన కారణాన్ని కల్పించి చూపాడు. పాండవులను వధించకుండా 


406 శ్రీమదాంధ్ర మహాభారతము 


మరల అరణ్యాజ్ఞాత వాసాలు చేయించేటట్టు చెప్పి, పెద్దలు కాదనకుండా చేశాడు. అజ్ఞాతవాసం జనపదంలోనే సాగుతుంది. 
కాబట్టి విరాటనగరం వారున్న స్థలంగా నిర్ణయించాడు. అజ్ఞాతవాసం భగ్నం చేయటం ధర్మవిరుద్దం కాదని సూచించాడు. 
మత్స్యపతి మీద దాడికి సహజ శత్రుత్వాన్ని సహజ కారణంగా చెప్పాడు. ఫలితంగా నిశ్చింతగా విశాల రాజ్యాన్ని పాలించటాన్ని 
నిర్జారించాడు. సమర్థమైన వ్యూహాన్ని పన్ని సభలో అంగీకారానికి ఉంచాడు. నిజానికి అతడి నిర్ణయం ఎవ్వరూ కాదనటానికి 
వీలులేనంత పటిష్టంగా ఉన్నది. అతడి వాద నైపుణ్యం అంత బలంగా ఉన్నది. ఇక ఎవరైనా మాట్లాడితే దానికి అనుకూలంగా 
పలుకవలసిందే కాని ప్రతికూలత పనికిరాదు. అట్లా పలికినా దుర్యోధనుడు వినడు. అది అందరికీ తెలుసు. అందువలననే 
స్వార్థంతో పాటు (ప్రభువు పరమార్ధాన్ని కూడా సాధింపదలచుకొన్న సుశర్మ లేచాడు. రాజుతో సూటిగా మాట్లాడే సాన్నిహిత్యం 
లేనివాడైన సుశర్మ కర్ణ దుళశ్ళాసనులతో తన మనసులో మాట చెప్పి, వారి అనుమతితో రాజుతో చెప్పటానికి పూనుకొన్నాడు. 
అట్లా చేయటం సేవాధర్మం కూడా (విరా.1.127). (సంపా.) 


క “కేకయ సాల్వులు తోడుగ । నా కీచకు( డాజి నన్ను నపజితు( జేసిం; 
జాకుండమున్న యొకపరి । నా కాతని తోడ భండనము లేదయ్యెన్‌. 119 
ప్రతిపదార్థం: కేకయ సాల్వులు తోడుగన్‌= కేకయులు సాల్వులు సాయంరాగా; ఆ కీచకు(డు; ఆజిన్‌= యుద్దంలో; నన్నున్‌= 


నన్ను; అపజితున్‌+చేసెన్‌= ఓడించాడు; చాకుండమున్ను+అ= వాడు చావటానికి ముందే; ఒకపరి= ఒక్కమారు; నాకున్‌= నాకు; 
ఆతనితోడన్‌= అతడితో (కీచకుడితో); భండనము= యుద్దం; లేదు+అయ్యెన్‌= కలుగలేదు. 


తాత్పర్యం: కేకయ సాళ్వుల సహాయంతో కీచకుడు యుద్దంలో న న్నోడించాడు. కాని, అతడు చచ్చేలోగా వాడితో 
ఒకమారు కూడా యుద్ధం చేసే అవకాశం నాకు కలుగలేదు. 


ఉ. భంగముతోడ నున్న నను€ బంపు విరాటునిమీ(ద; భూమికిం 
జెంగట నుండు నా దయిన జీతపు టూళ్ళును; సంతతంబు వా 
నిం గడు గాసిసేయు నతనిం జెజబుపం దటి యయ్యె; ముట్టి స 
ప్తాంగము6 జూటి(దెచ్చెద నహంకృతి యెల్ల నడంచి వచ్చెదన్‌. 120 


ప్రతిపదార్థం: భంగముతోడన్‌+ఉన్న= ఓటమి వలన కలిగిన అవమానంతో ఉన్న; ననున్‌= నన్ను; విరాటునిమీ(దన్‌= విరాటుడి పైకి; 
పంపు= యుద్దానికి పొమ్మని ఆజ్ఞాపించుము; భూమికిన్‌+చెంగటన్‌= దేశానికి దగ్గరగా; నాదయిన జీతము+ఊళ్లును= నా బీతగాళ్ళున్న 
(మాన్యాలకిచ్చిన) ఊళ్ళు; ఉండున్‌= ఉన్నాయి; సతతంబున్‌= ఎల్లప్పుడు; వానిన్‌= ఆ (గ్రామాలను; కడున్‌ గాసి+చేయున్‌= 
మిక్కిలి కష్టపెట్టుతాడు; అతనిన్‌= ఆ విరటుడిని; చెణుపన్‌= నశింప చేయటానికి; తజీ= సమయం; అయ్యెన్‌= అయింది, 
వచ్చింది; ముట్టి= దాడిచేసి; సప్తాంగమున్‌= స్వామి, అమాత్యుడు, మి(త్రుడు, కోశం, రాష్ట్రం, దుర్గం, సైన్యం అనే ఏడు అంగాలతో 
ఉండే రాజ్యాన్ని; చూజన్‌+తెచ్చెదన్‌= కొల్లగొట్టి తెస్తాను; అహంకృతి+ఎల్లన్‌= అతడి గర్వమంతటినీ; అడంచి= పోగొట్టి; వచ్చెదన్‌= 
వస్తాను. 


తాత్పర్యం: ఓటమితో (క్రుంగిపోయే నన్ను విరాటుడి మీదికి పంపుము. విరాట దేశానికి సమీపంలో నా రాజ్యపు 
పొలిమేరలలో ఉండే వాళ్ళకు ఇచ్చిన జీతాల గ్రామాలున్నాయి. విరాటుడు ఆ ఊళ్ళపైబడి పీడిస్తూ ఉంటాడు. ఇప్పు 
డతడిని మట్టుపెట్టే సమయం వచ్చింది. నేను విరాటనగరాన్ని ముట్టడిస్తాను. ఆ రాజ్యంలోని సప్తాంగాలనూ 
కొల్లగొట్టి తీసికొని వస్తాను. అతడి గర్వాన్ని అణచి తిరిగివస్తాను. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 407 

ఆ. ఉద్దవిడిన పసుల నూ(చముట్టుగం దెత్తు | నతండు వెనుకవచ్చి యడ్డుపడిన 

చోటంబాండురాజు సూనుల నరయుదు । నెల్ల భంగి దీని కేన తగుదు.” 121 
ప్రతిపదార్థం: ఉద్దవిడిన్‌+అ= వెంటనే; పసులన్‌= పశువులను; ఊంచముట్టుగన్‌+తెత్తున్‌= నిశ్ళేషంగా తీసికొనివస్తాను; అత( 
డు= ఆ విరాటుడు; వెనుకన్‌+వచ్చి= ఆవులను వెన్నంటి వచ్చి; అడ్డుపడినచోటన్‌= అడ్డగించిన చోట; పాండురాజుసూనులన్‌ 
+అరయుదున్‌= పాండురాజు కుమారులను గుర్తిస్తాను; ఎల్లభంగిన్‌= అన్ని విధాలా; దీనికిన్‌= ఈ పనికి; ఏను+అ తగుదున్‌= 
నేనే తగుదును. 
తాత్సర్యం: వెంటనే గోవులను నిళ్ళేషంగా మరలించి తెస్తాను. విరటుడు వెనుబాటున వచ్చి అడ్డుపడినప్పుడు 
పాండవులను గుర్తిస్తాను. దీనికి నేనే తగిన వాడను. 


వ. అనవుడుC గర్జుం డిట్లనియె. 122 
తాత్పర్యం: (సుశర్మ) అట్టా అనగానే కర్ణుడు ఈ విధంగా పలికాడు. 


క. “'బరవసముమై( ద్రిగర్తే । శ్వరు6 డిట్లను టుచిత; మింక జననాయకు. డె 

ప్పరుసున నానతి యిచ్చెను । దొర లేమని రట్లచేయం దుది6 గార్య మగున్‌.” 123 
ప్రతిపదార్థం: బరవసముమైన్‌= ధైర్యంతో; త్రిగర్త+-ఈశ్వరుండు= త్రిగర్తరాజగు సుశర్మ; ఇట్టు+అనుట= ఈ విధంగా మాట్లాడటం; 
ఉచితము= న్యాయంగా ఉన్నది; ఇంకన్‌= ఇక; జననాయకుండు= రాజు; ఏ+పరుసునన్‌= ఏ రీతిగా; ఆనతి+ఇచ్చెన్‌= ఉత్తరువిస్తాడో; 
దొరలు+ఏమనిరి= పెద్దలు ఏమాంటారో; అట్టు+అ= ఆ మాదిరిగానే; చేయన్‌= చేసినట్టయితే; తుదిన్‌= తుదకు (ఆఖరుకు); 
కార్యము+అగున్‌= పని జాతుంది. 
తాత్పర్యం: 'త్రిగర్తరాజు ధైర్యంతో ఈ విధంగా పలుకటం ఉచితంగా ఉన్నది. రాజు ఎట్లా ఆజ్ఞాపిస్తే పెద్దలు ఎట్లా 
అంటే ఆ విధంగా చేయటమే చివరకు కర్తవ్యం అవుతుంది. 


విశేషం: సుశర్మ అభ్యర్థనను కర్షుడు బలపరిచాడు. కాని, తుదినిర్లయాన్ని రాజుకూ, పెద్దలకూ వదలిపెట్టాడు. 


చ. అను నినసూనుమాట విని యంద. గన్లొని పెద్దలెల్ల ని 

న్ననుమతిసేయ సైన్యముల నన్నిటి. బన్న(గ( బంపు; రెండుమై 

ల నడత; మీ త్రిగర్తుల బలంబుల ముందట బంచి, వానిపో 

యిన మటునా(డు పోది మనియెం గురునాథుండు దుస్ససేనుతోన్‌. 124 
ప్రతిపదార్థం: అను+ఇనసూనుమాట విని= అని చెప్పుతున్న సూర్యపుత్రుడి (కర్ణుడి) మాట విని; అందజన్‌+కన్లాని= అందరను 
చూచి; పెద్దలు+ఎల్లన్‌= (సభలోని) పెద్దవారందరూ; నిన్నున్‌+అనుమతిచేయన్‌= నీకు తమ అంగీకారాన్ని తెలుపగా; 


సైన్యములన్‌+అన్నిటిన్‌= సైన్యాలన్నిటిని (చతురంగబలాలను); పన్నంగన్‌+పంపు= సిద్దం చేయటానికి ఆజ్ఞాపించుము; రెండు 
మైలన్‌+నడతము= రెండు విధాలుగా సైన్యాలను నడుపుకుంటూ వెళ్ళుదాము; ఈ (త్రిగర్తుల బలంబులన్‌= ఈ త్రిగర్తదేశ 


408 శ్రీమదాంధ్ర మహాభారతము 
సైన్యాలను; ముందటన్‌= ముందుగా; పంచి= పంపి; వానిపోయిన మణునాండు= అవి వెళ్ళినరెండవరోజున; పోదము= మనం 
సైన్యాలతో పోదాము అని; కురునాథుండు= దుర్యోధనుడు; దుస్ససేనుతోన్‌= దుశ్చాసనుడితో; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: కర్షుడి మాటలు విని దుర్యోధనుడు అందరిని కలయచూచాడు. ఆ తరువాత దుళ్ళాసనుడితో ఇట్లా 
అన్నాడు. “సభలోని పెద్దలందరూ నీ కనుమతి ఇచ్చారు. చతురంగ బలాలను సన్నద్దం చేసి రెండు విధాలుగా 
నడపాలి. ఈ త్రిగర్త దేశపు సైన్యాలు ముందుగా బయలుదేరి పోవాలి. మణునాడు మనం సైన్యాలతో పోదాము.” 


విశేషం: కర్షుడు సుశర్మకోర్కెను మన్నించుమని దుర్యోధనుడితో అన్నాడు. పెద్దల అనుమతిని కూడా పరిగణనలోకి 
తీసికొనుమన్నాడు. కర్టుడి సలహా రారాజుకు నచ్చింది. సభలో ఉన్నవారందరినీ కలయచూచాడు. మరెవ్వరూ మాట్లాడలేదు. 
అది వారి అనుమతిగా లెక్కగట్టాడు. అతడి చూపులే అతడి మాటలు. కర్టుడి మాటలే అతడి మాటలు. వారిద్దరి స్నేహం 
అటువంటిది. ఆజ్ఞ సుశర్శ్మకు కాదిచ్చింది, దుళ్ళాసనుడికి. అతడు దుర్యోధనుడి సైన్యాధిపతి. సుశర్మ సామంతుడు. 
అందువలన సామంతుడితో సూటిగా మాట్లాడలేదు- అది రారాజు రాజదర్సం. రారాజు చురుకుగా ఆలోచించాడు. సైన్యాల 
రాడ్‌ ద్విముఖంగా సాగాలని నిర్ణయించాడు. ఒకటి సుశర్మ రాజ్యం వైపు నుండి, రెండవది కురురాజ్యం వైపు నుండి, మొదటి 
దాడి జరిగిన రెండవ రోజు రెండవ దాడి. (సంపా.) 


చ. అనుటయు ఫాలభాగ కలితాంజలియై యత. 'డట్ల చేయువా( 
డ' ననిన, మేదినీశుండు దృఢం బగు నిశ్చయ మెల్లవారు. గై 
కొనుటకు. గార్య బోధమునకుం దగ జుట్టుల నున్న వారలం 
గను(గొని యాదరాధిక సగౌరవ భావనతోడ నిట్లనున్‌. 125 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; ఫాలభాగ= నుదుటిపై; కలిత= చేర్చబడిన; అంజలి+ఐ= చేతులు జోడించి దండంపెట్టినవాడై; 
అతండు= ఆ దుశ్శాసనుడు; అట్టు+అ చేయువాండన్‌= ఆ విధంగానే చేస్తాను; అనినన్‌= అని అనగా; మేదినీ+ ఈశు(డు= 
రాజయిన దుర్యోధనుడు; దృఢంబు+అగునిశ్చయము= గట్టి నిర్ణయాన్ని; ఎల్లవారున్‌+కైకొనుటకున్‌= అందరూ తీసికొనటానికి; 
కార్యబోధమునకున్‌= చేయవలసినపనికి సంబంధించిన తెలివిడికి; తగన్‌= తగునట్టుగా; చుట్టులన్‌= తన చుట్టుప్రక్కల; 
ఉన్నవారలన్‌= ఉన్నవారిని; కనుంగొని= చూచి; ఆదర+అధిక సగౌరవ భావనతోడన్‌= మిక్కిలి మర్యాదతో గౌరవంతో కూడిన 
భావనతో; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అని దుర్యోధను డనగానే దుశ్శాసనుడు నుదుటిమీద చేతులు జోడించి వినయంతో “అట్లాగే చేస్తాను” 
అని అన్నాడు. ఆ తరువాత దుర్యోధనుడు తన గట్టి నిర్ణయం అందరికీ అర్థం కావాలనీ, చేయవలసిన కార్యక్రమం 
స్పష్టంగా కావాలనీ భావించాడు. తన చుట్టూ ఉన్న ముఖ్యులందరినీ మిక్కిలి ఆదరగౌరవాలతో చూస్తూ ఇట్టా 


అన్నాడు. 
విశేషం: వెనుకటి పద్యంలో దుర్యోధనుడు సైన్యాలు రెండుగా నడవాలని, రెండు రోజులలో సాగాలని స్టూలమైన ఆదేశం 
ఇచ్చాడు. దాన్ని కార్యాచరణలో పెట్టే పద్దతిని ఇందులో వివరిస్తున్నాడు. వెనుకటిది ఆజ్ఞ, ఇప్పటిది ఆచరణ సూచకమైన 


వివరణ (ACtion Plan). ఇవి వ్యూహ నిర్వాహకులకు తెలియాలని చెప్పాడు. పఠితలకు కూడా అవసరమే. రాజు యుద్దాలు 
చేసేటప్పుడు ఇచ్చే ఆజ్ఞల, వివరణల విశేషాలు తిక్కనకు కొట్టినపిండి. (సంపా.) 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 409 
ఉ. “మున్ను సుశర్మ దాను బలముం జని గోవుల. బట్టు; బట్టినన్‌ 
వెన్నడి వచ్చు మత్స్య పృథివీపతి సేనల నెల్ల గొంచు శౌ 
ర్యోన్నతి సూపువాండయి; సముద్ధతిమై నిట వేట కౌరవుల్‌ 
కొన్నిటి. బట్ట గయ్యమునకుం బటితెంతురు పాండునందనుల్‌. 126 


ప్రతిపదార్థం: మున్ను= ముందుగా; సుశర్మ= సుశర్మ; తాను= తానూ; బలమున్‌+చని= సైన్యమునూ వెళ్లి; గోవులన్‌+పట్టున్‌= 
ఆవులను ముట్టడిస్తాడు; పట్టినన్‌= ఆవులను పట్టుకొంటే; వెన్నడి= వెన్నంటి; మత్స్యపృధథి వీపతి= విరాటుడు; సేనలన్‌+ఎల్లన్‌= 
సైన్యాలనన్నింటిని; కొంచున్‌= వెంటబెట్టుకొని; శౌర్య+ఉన్నతిన్‌= తన పరామ్రాతిశయాన్ని; చూపువాండు+అయి= (ప్రదర్శించే 
వాడుగా; వెన్నడి= వెంబడించి; వచ్చున్‌= వస్తాడు; సముద్దతిమైన్‌= పటాటోపంతో; ఇటన్‌= ఇక్కడా; వేణ= వేలుగా; కౌరవుల్‌= 
కౌరవులు; కొన్నిటిన్‌+పట్టన్‌= కొన్నిటిని (ఆవులను) పట్టుకొనగా; పాండునందనుల్‌= పాండవులు; కయ్యమునకున్‌= యుద్దానికి; 
పజతెంతురు= వస్తారు. 


తాత్సర్యం: ముందుగా సుశర్మ తన బలంతో వెల్ళి గోవులను పట్టుకొంటే విరాటుడు (తన) సైన్యమంతటిని 
తీసికొని తన పరా(క్రమాతిశయాన్ని ప్రకటించాలని వెనువెంటనే కయ్యానికి వస్తాడు. అపుడు మన కౌరవులు 
ఆర్భాటంగా వేరుగా ఇక్కడ కొన్ని గోవులను ముట్టడిచేస్తే (గత్యంతరం లేక) పాండవులే యుద్దానికి తరలివస్తారు. 


విశేషం: సుశర్మను ఎదుర్కొనటానికి తన సైన్యాన్నంతా తీసికొని విరాటుడు పోయిన తరువాత నగరంలో కౌరవ సైన్యాన్ని 
ఎదుర్కొనే వీరులు లేకపోవచ్చును. అప్పుడు కౌరవులు వేరొకప్రక్క గోవులను ముట్టడిస్తే పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నా 
కృతజ్ఞతాబద్దులై, ధర్మరక్షావేశంతో కౌరవులతో యుద్దానికి తలపడవచ్చునని దుర్యోధనుడి వ్యూహం. ఇందు ఎంత కుటిలత్వం 
ఉందో, అంత నేర్పరితనం ఉంది. పాండవులను బైటపెట్టే ఉపాయం వారు చేయగల యుద్దమే అని దుర్యోధనుడి నిశ్చయం. 
అది సత్యం కూడా. (సంపా) 


ఉ. కందువ సెప్పి యొక్కెడం ద్రిగర్తులు దాడికి. గూడువారు; మీ 
రందటు వేటి యొక్కయెడ నాజికి సేనల గూర్పు(; డెల్ల వా 
డుం దనవారి( దోకొని కడున్‌ రభసంబున( గూడి వార్తకున్‌ 
ముందటి(బోయి గోధనము ముట్టుకొనన్‌ వలయున్‌ మహోగ్రతన్‌.” 127 


ప్రతిపదార్థం: కందువ+చెప్పి= జాడతెల్సి; ఒక్క+ఎడన్‌= ఒకానొక చోట; త్రిగర్తులు=త్రిగర్త దేశీయులు; దాడికిన్‌+కూడువారు= 
యుద్దం చేయటానికి చేరతారు; మీరు+అందణున్‌= మీరంతా; వేజయొక్కయెడన్‌= వేరొకచోట; సేనలన్‌= సైన్యములను; 
ఆజికిన్‌+కూర్చు(డు= యుద్దానికి సన్నద్దం చేయండి; ఎల్లవాండున్‌= ప్రతివాడూ; తనవారిన్‌+తోకొని= తనవాళ్ళను వెంటబెట్టుకొని; 
కడున్‌ రభసంబునన్‌= మిక్కిలి తొందరగా; కూడి= చేరి; వార్తకున్‌ ముందజున్‌+పోయి= మాటకంటె (వర్తమానం చేరిన దానికంటె) 
ముందుగా పోయి; మహా+ఉ(గ్రతన్‌= మిక్కిలి భయంకరంగా; గోధనమున్‌= పశుసంపదను; ముట్టుకొనన్‌ వలయున్‌= చుట్టుముట్టాలి. 


తాత్సర్యం: దాడికి పూనుకొని త్రిగర్తసీనలు ఒక సంకేతస్థలంలో గుమికూడుతాయి. మీరందరూ వేరొక చోట 
యుద్దానికి సిద్దంగా సేనలను సమీకరించండి. అందరూ ఎవరి సైన్యాలను వారు వెంట పెట్టుకొని మిక్కిలి వేగంగా, 
వార్త లందేదానికంటె ముందుగానే అక్కడికి పోయి గోధనాన్ని మిక్కిలి భయంకరంగా చుట్టుముట్టాలి.' 


410 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: గోగ్రహణ యుద్దవ్యూహం నిశ్చయమైంది. చారులవలన ఈ వార్తలు విరటుడికి చేరకపూర్వమే గోగ్రహణం సాగాలని 
దుర్యోధనుడి ఆజ్ఞ. సన్నద్దంగా లేని శత్రువును రహస్యంగా, వేగంగా చుట్టుముట్టే గూఢవ్యూహంగా సాగాలని రారాజు కోర్కె 
'వార్తకంటె పూర్వం దండెత్తిపోయి గోధనాన్ని చుట్టుముట్టాలి' అన్న ఆజ్ఞలోని అంతరార్థం అదే. (సంపా.) 


వ. అని చెప్పి వెండియు సుశర్మం జూపి. 128 
తాత్సర్యం: అని పలికి సుశర్మవైపు చూపి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క “'బహుళాష్టమి నీతండు స । న్నహనముతో( బసులం బట్టు, నవమిని మన గో 
గ్రహణ'మని నిశ్చయించిన । నహికేతను పలుకులకు మహాహ్లోదమునన్‌. 129 


ప్రతిపదార్థం: బహుళ+అష్టమిన్‌= కృష్ణపక్షంలోని ఎనిమిదవ రోజున (అష్టమీ తిథినాడు); ఈతండు= ఈ సుశర్మ; సన్నహనముతోన్‌= 
సంసిద్దతతో; పసులన్‌+పట్టున్‌= ఆవులను పట్టుకొంటాడు; నవమిని= నవమినాడు; మన గోగ్రహణము= మనం చేసే గోవుల 
ముట్టడి; అని నిశ్చయించినన్‌= అని నిశ్చయించగా; అహికేతను పలుకులకున్‌= సర్పధ్వజుడి (దుర్యోధనుడి) మాటలకు; 
మహా+ఆహ్లోదమునన్‌= మిక్కిలి సంతోషంతో. 


తాత్సర్యం: ఈ కృష్ణపక్షంలోని అష్టమినాడు సుశర్మ సన్నాహంతో గోవులను పట్టుకొంటాడు. మనం నవమినాడు 
పట్టుకొందాం' అని దుర్యోధనుడు నిర్ణయించాడు. ఆ మాటలకు ఉప్పాంగిపోయి. (తరువాతి వచనంతో అన్వయం.) 


విశేషం: భండార్కర్‌ సంస్థ ప్రచురించిన సంస్కృత భారతంలో సుశర్మ, దుర్యోధనుల గోగ్రహణం సప్తమి, అష్టమిలలో 
జరగాలని చెప్పినట్టున్నది. మరికొన్ని ప్రతులలో అష్టమి, నవమిలలో జరుగవలెనని ఉన్నది. తిక్కన దక్షిణాది(ప్రతిని 
అనుసరించినట్టున్నాడు. విజయదశమినాటికి విజయుడు విజయాన్ని సాధించవలసి ఉండటం చేత, ఉత్తర గోగ్రహణ యుద్దం 
ఒక రోజు యుద్దం మాత్రమే కావటం చేత, అష్టమి, నవమిలు విజయతిథులు కాకపోవటంచేత తిక్కన ఈ పాఠాన్ని (గ్రహించి, 
సుశర్మ, దుర్యోధనులకు భావియుద్దంలో జరుగబోయే పరాజయాన్ని ధ్వనింపచేశాడు. (సంపా) 

వ. సమస్త పరిజనంబులును సముద్యుక్తులై; రట్టి సమయంబున. 130 


ల 


ప్రతిపదార్థం: సమస్త పరిజనంబులును= సేవకులందణును; సముద్యుక్తులైరి= సన్నద్దులైరి; అట్టి సమయంబునన్‌= ఆ సమయంలో. 


తాత్పర్యం: (దుర్యోధనుడి) పరివారమంతా యుద్ధానికి సిద్దమయ్యారు. ఆ సమయంలో. 


ఆ. పాండురాజసుతులు. బాంచాలియును దమ్ము: నొరు లెటుంగకుండ. దిరుగవలయు 
దుష్కరంపుటేండు దుదిసేరంబాటి, నె। వ్వరును దీని. దలంప వలను లేర. 131 


ప్రతిపదార్థం: పాండురాజ సుతులున్‌= పాండురాజు కుమారులున్నూ; పాంచాలియును= (ద్రౌపదియున్నూ; తమ్మున్‌+ 
ఒరులు+ఎణు(గకుండన్‌= ఇతరులు తమను గుర్తించకుండగా; తిరుగన్‌వలయున్‌= తిరుగవలసిన; దుష్కరము+ఏండు= కష్టమయిన 
సంవత్సరకాలం; తుది చేరన్‌+పాటెన్‌= పూర్తికావచ్చింది; ఎవ్వరును= ఎవరుకూడా; దీనిన్‌= ఈ విషయాన్ని; తలంపన్‌= 
ఆలోచించేందుకు; వలనులేరు+అ= పూనుకొనలేకపోయారు. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 411 
తాత్సర్యం: పాండవులూ [ద్రౌపదీ తమను ఇతరులు గుర్తించకుండా జరిపే అజ్ఞాతవాసమనే గడ్డుకాలం పూర్తి 
కావచ్చింది. ఆ విషయాన్ని ఎవ్వరూ ఆలోచించనే లేదు. 


సుశర్మ దక్షిణ గో గ్రహణంబు చేయుట (సం.4-20-27) 


వ. సుశర్మయు నేలినవాని పని. బూని జోడు పక్కెర కైదువు బిరుదు రవణంబు మొదలైన సవరణంబులం జూడ 
నక్కజంబుగా( గూడి, పరదేశం బాపోశనంబు గొనం దమకించు తన బలంబుల గజిబిజి యుడిపికొని, 
గోగణంబుల యగపా టూహించి, జతనంబుతో నడచుచుండియు వెస గుందక వేగిరంపు. బయనంబు 
లయ్యును బ్రజల నోలాకుపడనీక, యెత్తెడుచోట్లను విడిదలల యందును లోనుగా నిస్సాణాదులైన యుద్దట 
చిహ్నంబులు ప్రకటింపక దాడిమెయిం జని, వేగులవారివలన విరాటు తొట్టులున్న యెడ యెజింగి, గ్రద్దనం 
గదుపుల( గార్జిచ్చు చందంబునం బొదివి వెలిచిన. 132 


ప్రతిపదార్థం: సుశర్మయున్‌= సుశర్మకూడా; ఏలినవానిపనిన్‌= రాజుగారి పనిని (దుర్యోధనుడిపనిని); పూని= అంగీకరించి; 
జోడుపక్కెర కైదువు= రెండు (ప్రక్కల పదును గల కత్తిని; బిరుదు రవణంబు= పరాక్రమ (ప్రశంసను తెలిపే సూచికలైన 
పతకాలు మొదలైన; సవరణంబులన్‌= పరికరాలతో; చూడన్‌= చూడగా; అక్కజంబు+కాన్‌= ఆశ్చర్యకరంగా; కూడి= కూడుకొన్నవాడై; 
పరదేశంబు= శత్రువులదేశాన్ని; ఆపోశనంబు+కొనన్‌= అపోశనం పట్టగా, తమకించు= ముందుకు దూకే; తన బలంబులన్‌= 
తన సైన్యాలయొక్క; గబిబిబి= తొందరపాటును; ఉడిపికొని= నిలుపుకొంటూ; గోగణంబుల= పశువులయొక్క; 
అగపాటు+ఊహించి= కనిపించటాన్ని తలచుకొని; జతనంబుతోన్‌= ప్రయత్నంతో; నడచుచున్‌+ఉండియున్‌= నడుస్తున్నప్పటికీ; 
వెసన్‌+కుందక= వేగంతో వెనుకపడకుండా; వేగిరము+పయనంబులయ్యునున్‌= వడివడిగా సాగే ప్రయాణాలు అయినను; ప్రజలను= 
జనాలను; ఓలాకు పడనీక= (శ్రమపడనీక; ఎత్తెడు చోట్లను= దండెత్తే స్థలాలలోనూ, విడిదలల+అందును= విడిదిచేసే స్థలాలలోను 
(విశ్రాంతి తీసికొనేచోట్ల); లోనుగాన్‌= రహస్యంగా; నిస్పాణాదులు+ఐన= భేరులు, డప్పులు వంటి చర్మవాద్య విశేషాలు మొదలైన; 
ఉద్భట చిహ్నంబులు= పెద్ద పెద్ద యుద్ధాల గుర్తులు; (ప్రకటింపక= బయలుపడనీక; దాడిమెయిన్‌+చని= దబ్బాటున దండెత్తే 
పద్దతి (మెరుపు దాడిగా వెళ్ళి; వేగులవారివలనన్‌= గూఢచారుల వలన; విరాటు తొయ్టులు+ఉన్నయెడ= విరాటుడి ఆవులున్న 
చోటు; ఎటింగి= తెలిసికొని; (గ్రద్దనన్‌= శీఘ్రంగా; కదుపులన్‌= పసులను; కార్చిచ్చు చందంబునన్‌= దావానలం మాదిరిగా; 
(అడవిలో నాలుగు దిక్కులా అలముకొన్న మంటవలె); పొదివి= (క్రమ్ముకొని; వెలిచినన్‌= తోలగా. 


తాత్పర్యం: సుశర్మ కూడా దుర్యోధన మహారాజు చెప్పిన పని చేయాలని పూనుకొన్నాడు. ఇరుప్రక్కల పదనూ, 
రెక్కలూ ఉన్న బిరుదుగల కత్తినీ రవళిస్తున్న అలంకారాలు మొదలైన పరికరాలతో కూడుకొని ఆశ్చర్యాన్ని కల్గించే 
విధంగా శత్రు దేశాన్ని ఒక్కసారే పుడికిటి నీరు త్రాగినట్టుగా ఆ(క్రమిద్దామని ((మ్రింగివేద్దామని) ముందుకు 
దూకుతున్న తన సైన్యం దుందుడుకుతనాన్ని అదుపులో పెట్టుతూ, ఆవుల దర్శనం తలచుకొంటూ, ప్రయత్నంతో 
నడుస్తున్నప్పటికీ వెనుకడుగు వేయకుండా, వడివడిగా ప్రయాణాలు సాగిస్తున్నా ప్రజలకు అలజడి కలుగనీయకుండా 
దండెత్తే స్థలాలలోను, విశ్రాంతికై విడిది చేసే చోటులలోను డప్పులూ, డమరుకాలు వంటి చర్మవాద్యాల ధ్వనుల 
ఆర్భాటాల వలన దాడి గుర్తులు బయటపడకుండా జా(గ్రత్తపడుతూ, మెరుపుదాడి పద్దతిలో వెళ్ళి, వేగుల వలన 
విరాటుడి గోవులుండే చోటు తెలిసికొని, త్వరగా పసులను సమీపించి దావానలం మాదిరిగా పొదువుకొని, తోలాడు. 


412 శ్రీమదాంధ్ర మహాభారతము 

విశేషం: జోడు, పక్కెర, కైదువు, బిరుదు రవణంబు మొదలైన సవరణంబులన్‌= అనే సమాసానికి జోడు= కవచం; పక్కెర= 
గుర్రాలకు, ఏనుగులకు పైనవేసే రక్షాకవచాలు; కైదువు= కత్తి మొదలైన ఆయుధాలు; బిరుదు రవణంబు= వీరుల 
సామర్ధ్యాన్ని తెలిపే గుర్తుల వంటి ఆభరణాలు; మొదలు+ఐన= మొదలుగాగల; సవరణంబులన్‌= వాహనాల అలంకారాలను 
అని అర్థం కూడా చెప్పవచ్చును. ఆపోశనం (ఆపః+అశనం) విప్రులు భోజనం చేసే ముందు మంత్రపూర్వకంగా చేసే 
జలపానం. (సంపా 


శా. కూడంబాటి సముద్దతిం గడి తద్గోపాలకుల్‌ మూకల 
ల్లాడం దాతి, నిశాతసాయక పటు వ్యాపార ఘోరంబుగా 


నీడం బోక పెనంగినం గని, త్రిగర్తేశుండు చే వీచుడుం 
గ్రీడాఘాత నిరూఢి నాశ్వికులు వారిం దున్మి తూంటాడినన్‌. 133 


ప్రతిపదార్థం: తద్‌+గోపాలకుల్‌= ఆ గోవులను రక్షించేవారు; కూడన్‌+పాణీ= కలిసి ముందుకు సాగి; సముద్దతిన్‌= దర్చంతో; 
కడ(గి= పూనుకొని; మూ(కలు= సైనికులు; అల్హాడన్‌=చీకాకు పడేటట్టు; తాంకి= ఎదుర్కొని; నిశాత= వాడి అయిన; సాయక= 
బాణాల; పటు= దృఢమైన; వ్యాపార= ప్రయోగాలచేత; ఘోరంబుగాన్‌= భయంకరంగా; ఈడన్‌+పోక= వెనుకంజవేయక; 
పెనంగినన్‌+కని= యుద్దం చేయగా చూచి; (త్రిగర్త+ఈశుండు= (త్రిగర్తదేశానికి రాజైన సుశర్మ; చేయి+వీచుడున్‌= చేయెత్తి 
(యుద్దం చేయండి అన్నట్టు) ఊపగా; అశ్వికులు= గుర్రాల సైనికులు; (క్రీడాఘాత నిరూడిన్‌= ఆట ఆడినట్టు విలాసంగా 
శత్రువులను దెబ్బతీసే నేర్చరితనంతో; వారిన్‌= ఆ పసుల కాపరులను; తున్మి తూంటాడినన్‌= ఖండించి బాధించగా. 


తాత్సర్యం: ఆ ఆవుల కాపరులందరూ ఏకమై సాగి దర్సంతో పూనుకొని సైనికు లల్హాడగా ఎదుర్కొన్నారు. వాడి 
బాణములను భయంకరంగా ప్రయోగిస్తూ వెనుకకు అడుగిడకుండా యుద్దం చేయసాగారు. (అపుడు) త్రిగర్తరాజయిన 
సుశర్మ చేయి వీచగా, గుర్రపు సైనికు లా పసుల కాపరులను ఆటలలో చెండాడిన నేర్చరితనంతో తునాతునకలు 
చేసి బాధించగా, (తరువాతి వచనంతో అన్వయం). 

విశేషం: విరాటుడి గోపాలకులు వీరులు కూడా. కలిసికట్టుగా ఎదుర్కొనటంలో సంఘీభావంతో కూడిన ధైర్యం, గర్వంతో 


పోరి సైనికులను గగ్గోలు పెట్టించే పరాక్రమం కలవారు. కాని, వారు అశ్వారూఢులు కాకపోవటంచేత సుశిక్షితులైన ఆశ్వికుల 
ధాటికి ఆగలేకపోయారు. కాని, వారి ధర్మం వారు యథాశక్తి నిర్వహించారు. (సంపా.) 


వ. వారలలోన. 134 


తాత్సర్యం: ఆ గోపాలకులలో. 


చ.  అసదుగం దాతకి మేనం దటిచై పారి నెత్తురు గ్రమ్ము పోటులన్‌ 
వస మణి తూలుచుండియును వారని బీతి( బదంబులం గడున్‌ 
వెస కలిమిం బురంబునకు వేగమె కొందటు పాటి, మత్వనా 
థు సభకు నే(గి, దీనదశతో. బ్రణమిల్లుచు నార్తమూర్తులై, 135 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 413 
ప్రతిపదార్థం: కొందణు= కొంతమంది (గోపాలురు); అసదుగన్‌= ఘోరంగా (తీవ్రంగా); తాశి= ఎదిరించి; మేనన్‌= ఒంటిమీద; 
తబిచు+ఐ= ఎక్కువగా; పొరిన్‌= ఎక్కువగా; నెత్తురు (క్రమ్ముపోటులన్‌= నెత్తురు చిమ్మే దెబ్బల (గాయాల)తో; వసము+అటి= 
వశం తప్పి; తూలుచుండియును= తూలిపడుతున్నా; వారని భీతిన్‌= వదలని భయంతో; పదంబులన్‌= కాళ్ళయందు; కడున్‌= 
మిక్కిలి; వెసకలిమిన్‌= వేగం కలుగగా; పురంబునకున్‌= విరాటుడి రాజధానికి; వేగమె= వడివడిగా; పాజి= పరుగెత్తి; మత్స్యనాథు 
సభకున్‌+ఏ(గ= విరటుడి ఆస్థానానికి వెళ్ళి; దీనదశతోన్‌= దీనావస్థతో; ప్రణమిల్లుచున్‌= వంగి వంగి నమస్కారాలు చేస్తూ; 
ఆర్తమూర్తులు+ఐ= దుఃఖించే ఆకారాలు కలవారై (ఆకారం తాల్చిన దుఃఖం వంటివారై). 


తాత్సర్యం: కొందరు గోపాలురు ఎంతకైనా తెగించి ఎదిరించి పోరాడారు. వారి శరీరాల మీద నెత్తురు ధారలుగా 

చిమ్మే పెద్ద పెద్ద గాయాలు తగిలాయి. వారి మేనులు పట్టుతప్పి తూలుతున్నప్పటికీ, అడుగులు తడబడుతున్నప్పటికీ, 
(| య లు 

ఆగని భయంతో వేగం తెచ్చుకొని నగరానికి వడివడిగా పారిపోయి, మత్స్యమహారాజు సభకు చేరి, వినయంగా 

వంగి దండాలు పెట్టుతూ, రూపుకట్టిన దుఃఖభావాలవలె దీనంగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. కారణ మెయ్యది యగు నొకొ! వీరల దురవస్థ కనుచు వెటి(గందెడు నా 
భూరమణుండు సభయును విన । నీరెలుంగు దలంక( బల్కిరిట్లని గోపుల్‌. 136 


ప్రతిపదార్థం: ఏరల= ఈ పసుల కాపరులయొక్క; దురవస్థకున్‌= దుఃస్థితికి; కారణము= హేతువు; ఏ+అది; అగున్‌+ఒకొ!= 
ఏమై ఉంటుందో; అనుచున్‌= అనుకొంటూ; వెజంగు+అందెడు= ఆశ్చర్యపడుతున్న; ఆ భూరమణుండు= ఆ రాజున్నూ (విరటుడు); 
సభయును= సభలోనివారూ; వినన్‌= వినేటట్టు; గోపుల్‌= గోపాలకులు; ఈరు+ఎలుంగు= హీనస్వరం; తలంకన్‌= వణకుతూ 
ఉండగా; ఇట్టు+అని= ఈ విధంగా; పల్కిరి= పలికారు. 


తాత్పర్యం: ఈ పసుల కాపరులు ఏ కారణంగా ఈ దురవస్థపాలైనారో అంటూ ఆశ్చర్యపడుతున్న విరాటుడూ, 
సభలోనివారూ వినేటట్టుగా వణుకుతున్న సన్నని గొంతులతో ఆ గోపాలకులు ఈ విధంగా అన్నారు. 


చ. “హయ రథ దంతి సంతతి నిరంతర దుర్దమలీలం బేరి నే 
ల యవిసి మూంగినట్లగుబలంబులతోడ. ద్రిగర్తు లెంతయున్‌ 
రయమున గోవులం బొదివి, రక్షకు లొక్కట నార్ది తాంకినన్‌ 
భయదమహేా స్త శస్త్ర పటుపాత పరంపర( దున్మి యుద్ధతిన్‌. 137 


ప్రతిపదార్థం: హయరథదంతి సంతతి= గుర్రాల, తేరుల, ఏనుగుల సమూహాలు; నిరంతర దుర్దమలీలన్‌= అడ్డగించటానికి 
వీలులేని విధంగా; పేర్చి= విజృంభించి; నేల+అవిసి మూంగినట్టు+అగు= భూమిని చీల్చుకొని గుంపులు కట్టి బయటికి వచ్చినట్టుగా 
తోచిన; బలంబులతోడన్‌= సైన్యంతో; త్రిగర్తులు= త్రిగర్తదేశంవారు; ఎంతయున్‌ రయమునన్‌= ఎంతో వేగంగా; గోవులన్‌+పొదివి= 
ఆవులను (క్రమ్ముకొని; రక్షకులు= గోరక్షకులు; ఒక్కటన్‌= ఒక్కుమ్మడిగా; ఆర్చి= బొబ్బలుపెట్టి; తాంకినన్‌= ఎదిరించగా; 
భయద= భయం పుట్టించే; మహా+అ|స్త= గొప్పవైన మం(త్రబాణాలతో; శస్త= బాణాలతో, కత్తులతో; పటుపాత= కొట్టిన 
గట్టిదెబ్బలయొక్క; పరంపరన్‌= వరుసలతో; తున్మి= చంపి; ఉద్దతిన్‌= దూకుడుతనంతో. 


తాత్సర్యం: “గుర్రాలతో, రథాలతో, ఏనుగులతో కూడిన సేనతో ఎదురులేని విధంగా విజృంభించి నేల ఈనినట్లు 
సుశర్మ బలాలు వేగంగా వచ్చి, పసులను (క్రమ్ముకొనగా, గోపాలురందరూ కలసి ఒక్క పెట్టున బొబ్బలు పెట్టుతూ 


414 శ్రీమదాంధ్ర మహాభారతము 
ఎదురుదాడి చేశారు. (త్రిగర్తులు గర్యాతిశయంతో వారిమీద పుంఖానుపుంఖాలుగా అస్త్రశస్త్రాలు ప్రయోగించి చంపి 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: వృత్త్యను ప్రాసం. 


క. గోవులకు వెనుక యై వెసం। బోవుచునున్నారు; కడవంబోవక యుండం 
బోవలయు నడ్డపడియెడు । దీవసమెదం గలిగెనేని దేవర! కడంకన్‌.” 138 


ప్రతిపదార్థం: దేవర!= ఓ (ప్రభువా!; గోవులకున్‌ వెనుక+ఐ= పసులకు వెనుక భాగాన; వెసన్‌= వేగంగా; పోవుచున్‌+ఉన్నారు= 
పోతూ ఉన్నారు; అడ్డపడియెడు దీవసము= అడ్డగించే దమ్ము; ఎదన్‌+కలిగెన్‌+ఏనిన్‌= మనసులో ఉంటే; కడంకన్‌= పూనికతో, 
పౌరుషంతో; కడవన్‌+పోవక+ఉండన్‌= మన పొలిమేరలు దాటిపోక పూర్వమే; పోవలయున్‌= పోవాలి. 


తాత్సర్యం: ప్రభూ! (త్రిగర్తులు గోవులను తరలించుకొని వాటి వెనుక భాగంలో తరుముకొంటూ వేగంగా 
వెళ్ళిపోతున్నారు. వారిని అడ్డుకొనవలెననే ధైర్యం మనకుంటే, వారు మన పొలిమేరలు దాటిపోక పూర్వమే, 
ప్రయత్నపూర్వకంగా పౌరుషంతో ఎదుర్కొనాలి.” 


వ. అనిన విని విరాటుం డదరిపడి. 139 
తాత్సర్యం: అనగా విని విరాటుడు (ఆశ్చర్యంతో, భయంతో) అదిరిపడి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


శా. “ఏమీ నిక్కమె! మున్నెటుంగడె త్రిగర్తేశుండు? మద్లోధన 
స్తోమంబుం గొనిపోవు తెంపునకు నుద్యోగించెనే? మేలుమే; 
లామై తోడనె పోవుంగాక!' యని వీరాలాపముల్‌ వల్మియు 
ద్దామ క్రోధ శిఖాకలాప వికటోద్య ద్రూకుటి స్పూర్తియై. 140 


ప్రతిపదార్థం: ఏమీ! నిక్కమె?= ఏమీ! ఇది నిజమా?; (త్రిగర్త+ఈశుండు= (త్రిగర్త దేశానికి రాజైన సుశర్మ; మున్ను+ 
ఎణుంగండ?= ఇదివణకు తెలియడా?; మత్‌+గోధనంబున్‌= నా గోసంపదను; కొనిపోవు తెంపునకున్‌= తీసికొనిపోయే సాహసానికి; 
ఉద్యోగించెనే?= ప్రయత్నించాడా; మేలు మేలు= మంచిది మంచిది; ఆ+మైతోడనె= ఆవిధంగానే; పోవున్‌+కాక= పోతాడులే 
(చస్తాడులే); అని= అంటూ; వీర+ఆలాపముల్‌= పౌరుష వాక్యాలు; పల్కి= మాటలాడి; ఉద్దామ= తీవ్రమయిన; క్రోధశిఖాకలాప= 
కోపాగ్ని జ్యాలల సమూహాల చేత; వికట= వంపులుగా; ఉద్యత్‌= పైకెత్తబడిన; (భ్రూకుటి స్పూర్తి+ఐ= బొమముడి ఆకారం 


కలవాడై. 


తాత్సర్యం: “ఏమిటి! మీరు చెప్పుతున్నది నిజమేనా? ఆ త్రిగర్తపతి ఇదివరలో మనచేత తిన్న దెబ్బ గుర్తుంచుకొనలేదా? 
(ఎరుగడా?). ఇప్పుడు నా గోధనాన్ని దొంగిలించే సాహసానికి పూనుకొన్నాడా? మంచిది మంచిది. అత డట్లాగే 
పోతాడులే! (వాడికి కాలం మూడింది)” అని పౌరుష వాక్యాలు పలుకుతూ మనసులో అణచుకోలేని కోపాగ్ని చెలరేగి 
జ్వాలలు చిమ్ముతూ ఉండగా వంపులుగా భయంకరంగా లేస్తున్న కనుబొమల కదలికను (ప్రకటిస్తూ, (తరువాతి 
పద్యంతో అన్వయం) 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 415 
విశేషం: అలం: రూపకం. కనుబొమల వికార విచలనం (క్రోధభావ (ప్రకటనం. (సంపా.) 


విరటుండు సుశర్మమీ(ద యుద్ధం చేయంబోవుట (సం.4-30-8.) 


చ. సచివుల( జూచి 'యిప్పుడ వెసన్‌ మన మెయ్డక తక్కినం బశు 

ప్రచయము తప్పిపోవు( దుది భంగము సేంగియు వచ్చుగాక మీ 

రుచిత విధాన సత్వరత నుద్ధతయోధ సమగ్రవాహినీ 

ప్రచలిత భూమి భాగముగ. బన్నంగం బంపుండు దండనాథులన్‌.” 141 
ప్రతిపదార్థం: సచివులన్‌+చూచి= మం(త్రులవైపు చూచి; ఇప్పుడు+అ= ఇప్పుడే; వెసన్‌= వెంటనే; మనము+ఎయ్రక= మనము 
వెంబడించక; తక్కినన్‌= మానితే; పశుప్రచయము= గోసమూహం; తప్పిపోవున్‌= మనసుండి దూరమైపోతుంది; తుదిన్‌= చివరకు; 
భంగము= అవమానం; సే(గియున్‌ వచ్చున్‌= ఆపద కూడా వస్తుంది; కానన్‌= అందువలన; మీరు+ఉచిత విధానన్‌= మీరు 
తగినట్టుగా; దండనాథులన్‌= సేనాపతులను; సత్వరతన్‌= త్వరగా; ఉద్దత+యోధ+సమ గ్రవాహినీ+ప్రచలిత భూమి భాగముగన్‌= 


గర్వితులైన వీరులతో నిండిన సైన్యము వలన కంపించే భూభాగం కలుగునట్టుగా చేసి; పన్నంగన్‌= యుద్దానికి సిద్దమయ్యేటట్టు; 


పంపుండు= ఆజ్ఞాపించండి. 


తాత్పర్యం: విరాటుడు మంత్రులను చూచి ఇట్లా అన్నాడు: “మన మిప్పుడే ఆ సేనలను వెంబడించకపోతే మన 
పశువుల మందలు మనకు దక్కవు. చివరకు అవమానం, ఆపద కూడా రావచ్చును. కాబట్టి, మన సేనాపతులను 
పిలిపించండి. తగిన పద్దతులతో వెంటనే బలగర్వంతో కూడుకొన్న వీరులతో నిండిన సైన్యాలను మోహరించి, 
భూభాగం దద్దరిల్లేటట్టు యుద్దానికి సిద్దమయ్యేటట్టు ఆజ్ఞాపించండి.' 


వ. అని నియోగించి. 142 


తాత్సర్యం: అంటూ ఆజ్ఞాపించి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


శా. యాన ప్రక్రమ సూచకంబు లగు తూర్యంబుల్‌ దిశాపాటన 
ధ్వానస్వైరవిహార కల్పిత సముద్ర క్షోభముల్‌గా ధరి 
త్రీ నాథుండు రణోచితోద్యమము సంధిల్లంగ శస్తా సవ 
ర్మానీతిక్రమ దక్షులం బనిచె నయ్యె వారికిం గ్రక్కునన్‌. 143 


ప్రతిపదార్థం: యాన= యుద్ద ప్రయాణపు; ప్రక్రమ సూచకంబులు= ప్రారంభాన్ని సూచించేటట్టు; తూర్యంబుల్‌= వాద్యాల 
మోతలు; దిశాపాటన= దిక్కులను చీల్చునట్టి; ధ్వాన= శబ్దం యొక్క; స్వైర, విహార కల్పిత= స్వేచ్చావిహారంచేత కల్షించబడిన; 
సము(ద్రక్షోభముల్‌+కాన్‌= సముద్రపు అల్లకల్లోల శబ్దంగా; ధరిత్రీనాథుండు= రాజగు విరాటుడు; రణ+ఉచిత= యుద్దానికి తగిన; 
ఉద్యమము= ప్రయత్నం; సంధిల్లంగన్‌= చేకూరగా; ఆ+ఐవారికిన్‌=ఆయా వీరులకు; శస్త+అ(స్ర వర్మ= శస్తముల అ(స్తముల, 
కవచాల; ఆనీతిక్రమదక్షులన్‌= తెచ్చే పద్దతులలో నేర్పుకలవారిని; (గ్రక్కునన్‌= వెంటనే; పనిచెన్‌= ఆయా పనుల మీద పంపాడు. 


416 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్సర్యం: ప్రయాణ సూచనలయిన తూర్యనాదాలు దిక్కులు పిక్కటిల్లేటట్టు విచ్చలవిడిగా మోగాయి. స్వేచ్చా 
విహారంతో ఆ నాదం అల్లకల్లోలమయిన సముద్ర ఘోషగా అనిపించింది. విరాటుడు యుడ్లోచిత ప్రయత్నాలు 
సమకూర్చుకొంటూ ఆయాయోధులకు శస్తాస్తాలను, కవచాలను తేవటంలో నేర్పరులయినవారిని వెంటనే ఆయా 
పనులమీద పంపాడు. 


ఉ. సారథిం జూచి 'నీవు రభసంబున( బూన్సుము ఘోటకంబులం 
దేర(; దదీయ వర్మము లతిస్పుట బంధముంగాంగ బెట్టు; నీ 
వీరవచోవిలాసములు విందుము ము; న్ని దె వచ్చెగయ్య; మే 
పార6గం జూపు నీ దగు నహంకృతికిం దగు ధైర్య మియ్యెడన్‌.' 144 


ప్రతిపదార్థం: సారథిన్‌+చూచి= రథసారథివైపు చూచి; నీవు రభనంబునన్‌= నీవు తొందరగా; తేరన్‌= రథమందు; 
ఘోటకంబులన్‌+పూన్సుము= గుర్రాలను కట్టి సిద్దం చేయుము; తదీయ= వాటియొక్క; వర్మములు= కవచాలను (అనగా వాటి 
అలంకారాలను); అతి స్పుటబంధము కా6ంగన్‌= మిక్కిలి దృఢంగా కట్టబడినవిగా; పెట్టు= ఉంచుము; మున్ను= ఇదివరలో; నీ 
వీరవచోవిలాసములు విందుము= నీ పౌరుష వచనాలు ఎప్పుడూ వింటూ ఉంటాం; కయ్యము= యుద్ధం; ఇదె వచ్చెన్‌= ఇదిగో 
వచ్చింది; ఈ+ఎడన్‌= ఇపుడు; నీదగు అహంకృతికిన్‌= నీ గర్వానికి; ధైర్యము= తగిన మగటిమిని; ఏపారంగన్‌= అతిశయించగా; 
చూపు= చూపించుము. 


తాత్సర్యం: (విరటుడు) రథసారథిని చూచి ఇట్లా అన్నాడు; 'నీవు త్వరగా గుర్రాలకు కవచాలంకారాలు గట్టిగా 
తొడిగి వాటిని రథానికి కట్టి సిద్దం చేయుము. నీ వెప్పుడూ పౌరుషాలు పలుకుతూ ఉండగా వింటూ ఉంటాము. 
ఇదిగో యుద్దం వచ్చింది. నీ గర్వానికీ ధైర్యానికీ తగిన మగటిమిని చూపే సమయం వచ్చింది.” 


ఉ. అని పనిచి తానును యోధవీరోచిత ప్రకారంబున సింగారంబు సత్వరంబుగా( జేసికొని ఖచిత కాంచన 
బిందు సందోహంబగు సన్నాహంబు వెట్టికొని, విరచితాలంకార చక్రంబును బద్దపరికర 
కూబరాక్షయుగాద్యవయవంబును బ్రతికల్పిత తురంగంబును సన్నివేశిత వివిధాయుధంబును సన్నద్ద 
సారథికంబును నైన రథంబెక్కి గోగణ హరణ ప్రదేశంబు పశు పాలకులం దెలియ నడుగుచు వెడలునప్పు 
డమ్మత్స్యపతి యనుజన్ముండు. 145 


ప్రతిపదార్థం: అనిపనిచి= అంటూ పంపి (ఆజ్ఞాపించి); తానును= తానుకూడ; యోధవీర+ఉచిత ప్రకారంబునన్‌= యుద్దవీరుడికి 
తగిన విధంగా; సింగారంబు= అలంకారం; సత్వరంబుగాన్‌+చేసికొని= వడిగా చేసికొని; ఖచిత+కాంచన+బిందు సందోహంబు= 
చెక్కిన బంగారు చుక్కల సమూహం కల; సన్నాహంబు= కవచం;పెట్టికొని= ధరించి; విరచిత= విశేషంగా చేసిన; అలంకార 
చక్రంబును= అలంకారాలు గల చక్రాలు కలదీ; బద్ద= సిద్దంగా చేసి కట్టబడిన; పరికర= (యుద్దానికి అవసరమయ్యే) వస్తువులు; 
కూబర= బండినొగలును; అక్ష= ఇరుసు; యుగ= కాడి; ఆది= మొదలగు; అవయవంబును= భాగాలుకలదీ; ప్రతికల్సిత= 
చక్కగా కూర్చబడిన; తురంగంబును= గుర్రాలుకలదీ; సన్నివేశిత= సిద్దంగా ఉంచబడిన; వివిధ+ఆయుధంబును= అనేక 
ఆయుధాలు కలదీ; సన్నద్దసారథికంబును= సిద్దమైఉన్న సారథి కలదీ; ఐన= అయినట్టి; రథంబున్‌= తేరు; ఎక్కి; గోగణహరణ= 
ఆలమందలను దొంగిలించిన; (ప్రదేశంబు= చోటును; పశుపాలకులన్‌= అలకాపరులను; తెలియన్‌+అడుగుచున్‌= అడిగి 
తెలిసికొంటూ; వెడలు+అప్పుడు= బయలుదేరేటప్పుడు; ఆ+మత్స్యపతి= ఆ విరటుడి యొక్క; అనుజన్ముండు= తమ్ముడు. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 417 
తాత్సర్యం: విరాటుడు ఆ విధంగా అందరినీ ఆజ్ఞాపించి తాను కూడా యుద్దవీరుడికి ఉచితమైన విధంగా 
అలంకారాన్ని వెంటనే చేసికొన్నాడు. బంగారు చుక్కలు చెక్కిన కవచాన్ని ధరించాడు. అలంకరించిన రథం సిద్దం 
చేయబడింది. దానికి పలురకాల అలంకారాల వన్నెలతో చక్రాలు ఒప్పారుతున్నాయి. యుద్దానికి కావలసిన 
పరికరాలు కూర్చబడ్డాయి. నొగలు, ఇరుసు, కాడి మొదలైన అంగాలు అమర్భబడ్డాయి. గుర్రాలు కట్టబడ్డాయి. 
వివిధాయుధాలు సమకూర్చబడ్డాయి. సారథి నొగలెక్కి సిద్దంగా ఉన్నాడు. విరాటుడు సిద్దమైన రథాన్ని ఎక్కాడు. 
గోగ్రహణం జరిగిన (ప్రదేశాన్ని పశుపాలకులను అడిగితెలిసికొంటూ ఆవైపు విరాటుడు పయనం సాగించాడు. 
అప్పుడు అతడి తమ్ముడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


శ్లా. లోకస్తుత్య విభూతి నన్యపృతనాలుంటాక బాహా బల 
శ్రీకల్మిన్‌ రథ దంతి ఘోటక భటశ్రేణీ సముద్దాంత సే 
నా కల్పధ్వజ విభ్రమంబున సుహృద్య ప్రోద్యముండై శతా 
నీకుం దుద్ధతి నేగుదెంచె నఖిలానీకంబు నుప్పొంగ(గన్‌. 146 


ప్రతిపదార్థం: శతానీకుండు= శతానీకుడు; లోకస్తుత్య విభూతిన్‌= లోకం చేత కీర్తించదగిన వైభవంతో; అన్యపృతనాలుంటాక= 
శత్రు సైన్యాలను దోచుకొనే; బాహాబల శ్రీకల్మిన్‌= భుజబల సంపద కలిగి ఉండటం చేత; రథ దంతి ఘోటక భట శ్రేణీ 
సముద్దాంత= రథాలూ; ఏనుగులూ, గుర్రాలూ, కాల్చ్బలాలూ అనే చతురంగబలాల వరుసలచేత అణచటానికి వీలుకాని; సేనా= 
సేనలకు; ఆకల్ప= అలంకారమైన; ధ్వజ వి భ్రమంబునన్‌= పతాకవిజృంభణంతో; సుహృద్య(ప్రోద్యముండు+ఐ= మిక్కిలి మదికింపైన 
ప్రయత్నం కలవాడై; ఉద్దతిన్‌= గర్వంతో; అఖిల+అనీకంబున్‌= సేనాసమూహమంతా; ఉప్పాంగంగన్‌= ఉత్సాహపడగా; ఏంగుదెంచెన్‌= 


వచ్చాడు. 


తాత్సర్యం: ప్రపంచమంతటా పొగడ్తనందుకొన్న శక్తితో శత్రుసేనలకుత్తుకలను ఉత్తరించగల భుజబల సంపదతో 
చతురంగ బలాలతో సాటిలేని మేటి సేనకు అలంకారప్రాయంగా ఉండే ఉన్నతకేతనాల విలాసంతో, ఆకర్షణీయంగా 
కనబడే యుద్ద ప్రయత్నాల శోభతో సేనలన్నీ ఉప్పాంగగా శతానీకుడు గర్వరేఖతో రంగప్రవేశం చేశాడు. 


నిశేషం: విరాటుడి తమ్ములలో పెద్దవాడు శతానీకుడు. పేరులోనే సైన్యవిస్ఫూర్తి కలవాడు. అతడి సైన్యంలో చతురంగబలానికి 
సమప్రాధాన్యం కనబడుతుంది. అతడు ఓజోగుణ విశిష్టుడైనట్టు ఈ పద్యంలో పోషించబడిన ఓజోగుణం ధ్వనింపజేస్తున్నది. 
గాఢబంధత్వం అనే శబ్దగుణమైన ఓజస్సును, అర్హప్రాఢథి అనే అర్థగుణమైన ఓజస్సును సమదృష్టితో ఈ పద్య రచనలో తిక్కన 
రాణింపజేశాడు. (సంపా.) 
ట్‌. ఆతని తమ్ముడైన మదిరాశ్వుడు కర్ల రుళంర్లుళా సము 
= ణ 

దూత బలోత్ళరేణు పరిధూసరితాంబరమైన వారణ 

వ్రాతము గొల్లి రా గడ(గి వచ్చె సముజ్జ్వల హేమవర్మని 

ర్యాత రుచిచ్చటా పటల రంజిత హేతి మహోగ్ర సైన్యు(డై. 147 
ప్రతిపదార్థం: ఆతని తమ్ముండు+ఐన= ఆ శతానీకుడి తమ్ముడైన మదిరాశ్వుడనేవాడు; కర్షరయుళంరుళాసముద్దూత= చెవుల 
యొక్క ఘల్లు ఘల్టుమనే శబ్దాల చేత విసరికొట్టబడిన; బల+ఉత్స= సైన్యంచేత పైకి లేచిన; రేణుపరిధూసరిత= ధూళితో 


418 శ్రీమదాంధ్ర మహాభారతము 


బూడిదరంగు కలదిగా చేయబడిన; అంబరము+ఐన= ఆకాశప్రాంతం కల; వారణ(వాతము= ఏనుగుల సమూహం; కొల్ఫిరాన్‌= 
సేవిస్తూ రాగా; సముజ్ఞ్యల= (ప్రకాశిస్తున్న; హేమవర్మ= బంగారు కవచం నుండి; నిర్యాత= వెలికివచ్చే; రుచి+ఛటా= కాంతుల 
కిరణాల; పటల= సమూహాలచేత; రంజిత= పూయబడిన; హేతి= ఆయుధాల చేత; మహా+ఉగ్రసైన్యుండు+ఐ= భయంకరమైన 
సేనకలవాడై; కడంగి+వచ్చెన్‌= పూనికతో వచ్చాడు. 


తాత్సర్యం: శతానీకుడి తమ్ముడు మదిరాశ్వుడు. అతడికి గజసేన మెండు. ఏనుగులు చెవులాడిస్తుంటే కలిగే 
రుళంరుళనాదాలు పిక్కటిల్లాయి. ఆ గజబలం నడుస్తూ ఉంటే రేగిన దుమ్ము ఆకాశాన్ని బూడిదరంగుగా 
మార్చివేస్తూ ఉండింది. అంతటి గజబలం వెంటరాగా, తన బంగారు కవచంనుండి వెలువడే కాంతి కిరణాల 
గుంపులు కత్తులమీద పడి వాటిని పసిడివన్నెలతో వెలిగించివేస్తున్నాయి. అటువంటి సైనికవీరులు వెంట రాగా 
యుద్దం చేసే పూనికతో మదిరాశ్వుడు వచ్చాడు. 


విశేషం: అలం: అతిశయోక్తి. మూలంలో మదిరాశ్వుడి పేరు మదిరాక్షుడుగా ఉన్నది. ఇతడి సైన్యంలో గజదళం ఎక్కువ. 
అది అతడి ప్రత్యేకత. దానిని అర్థవ్యక్తి అనే గుణంతో తిక్కన స్ప్ఫుటీకరించాడు. అర్థవ్యక్తిత్వం శబ్దగుణమైన అర్థవ్యక్తి, 
“కర్ణయుళంరుళాసముద్దూత బలోత్డరేణు పరిధూసరితాంబరమైన” మొదలైనచోట్ల శబ్బార్థవ్యక్తి స్పష్టం. ఈ పద్యరచనలో 
గజసేనా బల (ప్రత్యేకతను “వస్తుస్వభావస్సుటత్వం” అనే అర్థగుణంతో తిక్కన వ్యక్తీకరించాడు. (సంపా.) 


తే. అతని యనుజుండు సూర్యదత్తాహ్వయుండు । సమద సైనిక నానాస్త్ర శస్త్ర బహుళ 

దీప్తిజాలక ప్రతిహత దినకరాంశు । రాజియై చనుదెంచె సంరంభ మెసంగ. 148 
ప్రతిపదార్థం: అతని+అనుజుండు= మదిరాశ్వుడి తమ్ముడు; సూర్యదత్త+ఆహ్యయుండు= సూర్యదత్తుడనే పేరు కలవాడు; 
సమద= మదించిన; సైనిక= సైనికుల యొక్క; నానా+అస్త్రశస్త్ర= పెక్కురకాలైన అస్త్రశస్తాల యొక్క; బహుళదీప్తిజాలక= పెక్కు 
వెలుగుల గుంపుల చేత; ప్రతిహత= నిరోధించబడిన; దినకర+అంశురాబి+ఐ= సూర్యకిరణాల సమూహం కలవాడై; 
సంరంభము+ఎసంగన్‌= ఆటోపం అతిశయించగా; చనుదెంచెన్‌= వచ్చాడు. 


తాత్పర్యం: మదిరాశ్వుడి తమ్ముడి పేరు సూర్యదత్తుడు. మదించిన సైనికుల అనేక రకాల అస్త్రశస్తాల విస్తారమైన 

వెలుగులు సూర్యకిరణాల (ప్రకాశాన్ని తలదన్నుతున్నట్టుండగా ససైన్యుడై త్వరత్వరగా అట్టహాసంగా యుద్దరంగానికి 
ధా ర = ల ఠా 

వచ్చాడు. 

విశేషం: అలం: అతిశయోక్తి. సూర్యదత్తుడనే పేరులోనే కాంతిగుణం ఉన్నది. అతడి సైన్యాల శస్రాస్రాల కాంతులు 


సూర్యకాంతిని కూడా తలదన్నేటట్టున్నాయన్న అతిశయోక్తి కాంతిని కాంతిమంతం చేస్తున్నది. దానికి తగినట్టు తిక్కన 
బంధౌజ్ఞ్యల్యం, దీప్తరసత్వం అనే లక్షణాలు గల శబ్దార్థగుణరూపమైన కాంతిగుణాన్ని పోషించటం జొచిత్యం. (సంపా.) 


ఉ. తెల్లని జోడు పెట్టుకొని తీవ్రగతిం జనుదెంచె మత్స్య భూ 
వల్లభు నగ్ర నందనుండు వైరి మదాపహ విక్రను ప్రకా 
రోల్లసితుండు వన్యబల ముద్దతి( గొల్లు మృగేంద్రురేఖ శో 
భిల్లుచు నుండ శంఖుండు విభీషణ శంఖనినాద మొప్పంగన్‌. 149 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 419 
ప్రతిపదార్థం: వైరిమద= శత్రువుల గర్వమును; అపహ= పడగొట్టు; విక్రమప్రకార= శౌర్యగతితో; ఉల్లసితుండు= శోభించేవాడు; 
మత్స్యభూవల్లభు= విరటుని యొక్క; అ(గ్రనందను(డు= పెద్దకుమారుడు; శంఖుండు= శంఖుడనేవాడు; తెల్లనిజోడు పెట్టుకొని= 
తెల్లని కవచం తొడుగుకొని; వన్యబలము= అరణ్యంలోని మృగాల సమూహం; ఉద్దతిన్‌+కొల్చు= దర్పముతో సేవించే; 
మృగేంద్రురేఖ= మృగరాజైన సింహం యొక్క స్థితి; శోభిల్లుచున్‌+ఉండన్‌= ప్రకాశిస్తూఉండగా; విభీషణ శంఖనినాదము= మిక్కిలి 
భయంకరమైన శంఖధ్వని; ఒప్పంగన్‌= తగిన విధంగా; తీవ్రగతిన్‌= మిక్కిలి వేగంగా; చనుదెంచెన్‌= వచ్చాడు. 


తాత్సర్యం: విరాటుడి పెద్ద కుమారుడు శంఖుడనేవాడు తెల్లని కవచం ధరించి భయంకరమైన శంఖ నినాదం 
చేస్తూ వన్యమృగాలు కొలువగా వచ్చే మృగరాజైన సింహంయొక్క రీవితో, శత్రువుల గర్వాన్ని హతమార్చే శౌర్యంతో 
ప్రకాశిస్తూవున్నవాడై, తెల్లని తీవ్రమైన గమనంతో వచ్చాడు. 


విశేషం: అలం: ఉపమ. విరాటరాజు పెద్ద కొడుకు శంఖుడు. సైన్యబలం విరటుడిది కావటంతో ఇతడికి స్వీయబలమే 
ఆధారం. మృగాల మీదకు లంఘించే సింహంవలె శత్రుసైన్యాలమీద దాడి చేసేపరాక్రమం అతడి ప్రత్యేకత. అతడి శంఖారావం 
విభీషణం. అది సింహగర్దనవంటిది. అర్థవ్యక్తి అనే శబ్దార్థగుణాలు పాత్రోచిత స్వభావ వ్యక్తిత్వం ధ్వనించేటట్టు రచించడం 
తిక్కన గుణవ(ద్రచనా శిల్పం. (సంపా 


వ. మటియు ననేక యోధవీరులు వివిధ వాహనారూఢులై గాఢసన్నాహంబులగు నిజవ్యూహంబులతో నేతెంచు 
చుండిరి; విరాటుండు బలంబులం గూర్చికొను తలంపునం బురబహిరంగణంబునం గొండొకసేపు నిలిచె; 
నట్టి సమయంబున ధర్మతనయుం డనిలతనయ మాద్రీతనయుల 'నంతంతం బొడసూపి నిలువుం'డని 
నిపుణంబుగా నియోగించి, తానును మత్యమహీవల్లభు నల్లనంజేరి యిట్లనియె. 150 


ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకనూ; అనేక యోధవీరులు= పెక్కురు యుద్దవీరులు; వివిధ వాహన+ఆరూఢులు+ఐ= 
అనేకవిధములైన వాహనాలెక్కివచ్చినవారై; గాఢసన్నాహంబులు+అగు= గట్టి యుద్ధపుటేర్పాట్టు కలిగిన; నిజవ్యూహంబులతోన్‌= 
తమ తమ సేనల పన్నాగాలతో; ఏతెంచుచున్‌+ఉండిరి= వస్తూఉన్నారు; విరాటు(డు= విరటుడు; బలంబులన్‌= సైన్యాలను; 
కూర్చుకొను తలంపునన్‌= సిద్దం చేసికొనే యోచనతో; పురబహిరంగణంబునన్‌= ఊరిబయట; కొండొకసేపునిలిచెన్‌= కొంతకాలం 
నిలిచాడు; అట్టిసమయంబునన్‌= అటువంటి వేళలో; ధర్మతనయుండు= ధర్మరాజు; అనిల తనయ= భీమసేనుడిని; 
మాద్రీతనయులన్‌= నకుల సహదేవులను; అంతంతన్‌+పొడ+చూపి= అక్కడక్కడ కనబరచుకొని; నిలువుండు+అని= అగుడని; 
నిపుణంబుగాన్‌= నేర్చరితనంతో; నియోగించి= ఉండుటకు ఉత్తర్వు చేసి; తానును= తానుకూడా; మత్స్యమహీవల్లభున్‌= 
విరాటరాజును; అల్లనన్‌= మెల్లగా; చేరి= దగ్గరై; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అనేక యుద్దవీరులు నానా వాహనాలను ఎక్కి, దృఢసన్నాహాలతో తమ తమ ఎత్తుగడలతో వస్తున్నారు. 
విరాటుడు సేనలను కూర్చుకొనే యోచనలతో ఊరి బయట కొంతసేపు నిలిచాడు. ఆ సమయంలో ధర్మరాజు; 


భీమ నకుల సహదేవులను అక్కడక్కడ తమ్ము 'కనబరచుకొని నిలువు'డని నేర్పుగా ఉత్తర్వు చేసి, తాను కూడా 
విరటుడి యొద్దకు తిన్నగా చేరి ఇట్టా అన్నాడు. 
యలు వ 


చ. “ఒక బుషిచేత నాయుధ సముత్కర మెల్లను సప్రయోగమం 
త్రకముగ నభ్యసించి సమరంబునకుం గొటయైనవా(డ; గో 


420 శ్రీమదాంధ్ర మహాభారతము 
ప్రకరములన్‌ మరల్లుటకు బంధులు నీవును బోవ నాకు నిం 
టికడన యున్మిపాడియె? ఘటింపంగం బంపు రథంబు సయ్యనన్‌.” 151 


ప్రతిపదార్థం: ఒక బుషిచేతన్‌= ఒకానొకబుషి వలన; ఆయుధ సముత్కరము+ఎల్లను= అస్త్రాల, శస్రాల సమూహమంతటినీ; 
ప్రయోగసహిత మం(త్రకముగన్‌= మంత్రపూర్వకంగా ప్రయోగించేందుకు; అభ్యసించి= నేర్చుకొని; సమరంబునకున్‌= యుద్దానికి; 
కొట+ఐనవా(డన్‌= ఉపయోగపడేవాడిని; గోప్రకరములన్‌= ఆలమందలను; మరల్బుటకున్‌= తిరుగదోలుకొనివచ్చుటకు; బంధులు= 
బంధువులు; నీవును= (రాజయిన) నీవును; పోవన్‌= పోగా; నాకున్‌= నాకు; ఇంటికడన= ఇంటివద్దనే; ఉన్కి= ఉండటం; 
పాడియె?= ధర్మమా?; చయ్యనన్‌= వెంటనే; రథంబు= తేరును; ఘటింపంగన్‌= సిద్దంచేయగా; పంపు= ఆజ్ఞాపించుము. 


తాత్సృర్యం: ఓ రాజా! ఒకానొక బుషి మూలాన శసాస్త ఆయుధ ప్రయోగాదులను మంత్ర సహితంగా 
అభ్యసించాను. యుద్దానికి సమర్గుడనైన వాడను. ఆలమందలను మరల్చుటకు బంధువులతో నీవు వెళ్ళగా నే 
నిచ్చటనే ఉండటం న్యాయమా? కనుక వేగమే నాకొరకు రథాన్ని సన్నద్దం చేయించుము. 


విశేషం: కంకుడు సన్న్యాసివేషంలో ఉన్నాడు. కాబట్టి బుషి వలన అగస్తశస్రాలను సమం(త్రకంగా అభ్యసించినట్ల్టు చెప్పటం 
బాగా అతికింది. అస్త్రాలు మంత్ర సహితమైన బాణాలు, మంత్రాలకు బుషులు, ఛందస్సులు, దేవతలు, (ప్రయోగ, 
ఉపసంహరణ విధానాలు మొదలైనవి ఉంటాయి. సైన్య సమీకరణ కొరకు ఊరిబయట నిలువబడిన విరాటుడికి కంకుభట్టు 
తనంతట తాను అస్త విద్యా కోవిదుడనని పరిచయం చేసికొనటం, రాజు యుద్దానికి పోతున్నప్పుడు అతడి సేవలో ఉన్న 
తాను కూడా రాజుకు సేవ చేయటం ధర్మమని చెప్పటం విరాటుడికి నచ్చాయి. అంతేకాక కంకుభట్టును చూచిననాటినుండి 
అపారగారవం కలవాడు విరాటుడు. అతడు చక్రవర్తి కాదగినవాడనే అభిప్రాయం కలిగి ఉన్నవాడు. తగిన సమయానికి తగిన 
విధంగా ధర్మజుడు పలుకటం ప్రకరణోచిత్యం, శత్రువీరుల చేతిలో విరాటుడు ఓడిపోతే పాండవాజ్ఞాతవాసం భగ్నమౌతుంది. 
కాబట్టి తమను రక్షించే ప్రభువును రక్షించుకొనటం ధర్మరాజు ధర్మనీతి. అందులో కృతజ్ఞతాది లక్షణాలు బయటకు కనబడే 
ఉత్తమ సేవాగుణాలు. (సంపా.) 


క. అనిన విని యియ్యకొను న । మృ్మనుజాధీశ్వరునితోడ మటియు నతం డి 
ట్లనుం బవనతనయు( గవలం । గొని సమరంబునకు. బోవ. గోరెడు మదితోన్‌. 152 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అనగా విని; ఇయ్యకొను= ఒప్పికొనినట్టి; ఆ+మనుజ+అధీశ్వరునితోడన్‌= ఆ విరాటరాజుతో; 
మజీయున్‌= ఇంకను; అతండు= ఆ ధర్మజుడు; పవనతనయున్‌= వాయునందనుడైన భీముడిని; కవలన్‌+కొని= అమడలయిన 
నకుల సహదేవులను పిలుచుకొని; సమరంబునకున్‌= యుద్దానికి; పోవన్‌+కోరెడు= వెళ్ళటానికైకోరే; మదితోన్‌= మనస్సుతో; 
ఇట్టు+అనున్‌= ఈ విధంగా అంటున్నాడు. 


తాత్సర్యం: అనగా విని ఇష్టపడిన ఆ రాజుతో ధర్మజుడు ఇంకా భీమసేనుడిని నకుల సహదేవులను తీసికొని 
యుద్దానికి వెళ్ళవలెననే అభిప్రాయంతో ఇట్టా అన్నాడు. 


విశేషం: యుద్దంలో పాల్గొనటానికి వీలున్న వాళ్ళందరినీ విరాటుడు పిలుస్తున్నాడు. దండులో చేర్చుకొనటానికి ఊరిబయట 
నిలుచున్నాడు. పాండవులలో యుద్దం చేయగలవారు ప్రస్తుతం కంకుడు, వలలుడు, దామ(గ్రంథి, తంత్రీపాలుడు అనే పేర్లతో 
విరాటుడికి పరిచయమైన ధర్మజ, భీమ, నకుల, సహదేవులు. వీరు సేవలలో (ప్రవేశించేటప్పుడు సమయం వస్తే యుద్దాలలో 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 421 
పాల్గొంటామని చెప్పారు కూడా. దానిని తగిన సమయంలో జ్ఞాపకం చేసి, వారికి కూడా యుద్దంలో సహాయం చేసే అవకాశం 
కలిగించాలని సంకల్పించటం ధర్మరాజు వ్యూహం. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న నీతిని ధర్మరాజు పాటించాడు. 
(సంపా.) 


సీ. “మన వలలుండు లావున బంటుతనమున । జను లెటుంగ(గ సడిసన్నవాండు; 
మంచిమగండు దామగ్రంథి యసమసం । గ్రామకేళీ గాఢ కౌతుకుండు, 
వినుము, తంత్రీపాలుండును దుర్దమారాతి । మర్దనచాతుర్య మహిత భుజుండు; 
మున్నును వీరలు మువ్వుర కడ(కల । కొలందు లే నెటు(గుదు6 గొంతకొంత; 


తే. యెక్క(దగునట్టి యరదంబు లిచ్చి వీరి । ననికి( దోకొనిపోక కార్యంబు నాకు 
జూడ!’ ననవుడు మేదినీశుండు హర్ష । నిర్ణరాత్మకు( డై శతానీకుంజూచి. 153 


ప్రతిపదార్థం: మన వలలుండు= మనవాడయిన ఈ వలలుడు (భీముడు); లావునన్‌= బలంలో; బంటుతనమునన్‌= పరాక్రమంలో; 
జనులు+ఎటుంగ(గన్‌= (ప్రజలు తెలిసేటట్టుగా; సడి+చన్నవాండు= పొగడ్తగన్నవాడు (అనింద్యుడు); మంచిమగండు= మేటి 
వీరుడైన; దామ(గ్రంథి= దామ(గ్రంథి అనే పేరుతో పిలువబడేవాడు (నకులుడు); అసమ= సాటిలేని; సంగ్రామకేళీ= యుద్ద(క్రీడలో; 
గాఢకౌతుకుండు= దృఢమయిన ఆసక్తి ఉన్నవాడు; వినుము= ఇంకను వినుము; తం(త్రీపాలు(డును= తంత్రీపాలుడు కూడా 
(సహదేవుడును); దుర్షమ= గెలువరాని; అరాతిమర్దన= శృత్రుసంహారంలో; చాతుర్య= నేర్పుగల; మహితభుజుండు= గొప్ప 
భుజబలమున్నవాడు; మున్నును= ఇదివరకుకూడా; వీరలు మువ్వుర= వీరి ముగ్గురి యొక్క; కడ(కల= పరాక్రమాలయొక్క; 
కొలందులు= శక్తులు; కొంతకొంత= ఒక్కింత ఒక్కింత; ఏన్‌+ఎణుంగుదున్‌= నాకు తెలియును; ఎక్కన్‌+తగునట్టి= ఎక్కటానికి 
తగిన; అరదంబులు+ఇచ్చి= తేరులనిచ్చి; వీరిన్‌= ఈ మువ్వురను; (అనగా వలలుడిని దామ(గ్రంథి, తంత్రీపాలురను); అనికిన్‌= 
యుద్దానికి; తోకొనిపోక= పిలచుకొనిపోవటం; నాకున్‌+చూడన్‌= నాకు చూడగా; కార్యంబు= చేయవలసినపని; అనవుడున్‌= 
అనగా; మేదినీ+-ఈశుండు= రాజు విరాటుడు; హర్షనిర్భర+ఆత్మకుండు+ఐ= సంతోషంతో నిండిన మనసు కలవాడై; 
శతానీకున్‌+చూచి= శతానీకుడిని చూచి. 


తాత్సర్యం: 'ఓ రాజా! మన వలలుడు బలంలోనూ, పరా(క్రమంలోనూ మహావీరుడు, (ప్రజల పొగడ్తలందినవాడు. 
మేటివీరుడైన దామ(గ్రంథి సాటిలేని యుద్దక్రీడలో ఆసక్తికలవాడు. వినుము. తంత్రీపాలుడు శత్రు సంహార చాతుర్యంగల 
భుజబలం కలవాడు. ఇదివరకు ఈ మువ్వురకున్న శక్తులను ఇంచించుక నే నెజుగుదును. వీ రధిస్ట్రంచదగిన 
రథాలను ఒసగి యుద్దానికి వీరిని పిలిచికొనిపోవటం తగినపనిగా నాకు తోస్తున్నది” అని కంకుడు (ధర్మజుడు) 
అనగా విరాటుడు సంతసం నిండిన మనస్సుతో శతానీకుడిని చూచి. (తరువాతి వచనంతో అన్వయం.) 


విశేషం: భీమ నకుల సహదేవులను (వలల, దామ(గ్రంథి, తంత్రీపాలురను) పరిచయం చేసేతీరు ధర్మరాజు అర్థవ్యక్తి 
గుణసామర్జ్యాన్ని ప్రదర్శిస్తున్నది. 'మన వలలుడు" అన్న మాట చనువును, అభిమానాన్నీ తెలిపే పలుకు. కంకుడి తరువాత 
విరాటుడికి బాగా పరిచయమైనవాడు వలలుడు. అతడు బలంలో పౌరుషంలో ప్రజలలో బాగా పేరుమోసి ఉన్నాడు. అతడిని 
వెంట తీసికొని పోవటం విరాటుడి బలానికే బలంగా ఉంటుందన్నట్టు చెప్పాడు. అతడు రక్షగా ఉండదగిన శక్తి ఇక 
దామ(గ్రంథి అశ్వశిక్షకుడు. సహజంగా మేటి వీరుడు. యుద్దాలంటే సంబరపడేవాడు. అశ్వసేనకు తరిఫీదునిచ్చే ఆ (ప్రధానోద్యోగిని 


422 శ్రీమదాంధ్ర మహాభారతము 

మరచిపోతే ఒక అశ్యయుద్దనిపుణుడిని విస్మరించినట్లే, అందువలన అతడి సాయం అవసరం. ఇక తంట్రీపాలుడు గోరక్షకుడు. 
అతడూ శత్రువులను మర్దించటంలో అనుభవమున్న భుజబలుడు. పైపెచ్చు శత్రువులు ఆక్రమించింది గోగణాన్ని. దాని 
కధిపతి తంత్రీపాలుడు. తన అధీనంలో ఉన్న గోవులను ఆక్రమించిన శత్రువులను మర్షించగల అతడికి అవకాశం 
కలిగించటం అవసరం అని చెప్పినట్లయింది. ఆ ముగ్గురిని గురించి కంకుడికి స్వయంగా తెలుసు. వారు రథికులుగా 
యుద్దంలో పాల్తొనదగినవారని కంకుడి హితవు. ఈ ముగ్గురి సహాయం అప్పట్లో విరాటుడికి ఎంతో అవసరం. పెరట్లో ఉన్న 
కల్పవృక్షాలను జ్ఞాపకం చేసినట్టు ఉన్నవి కంకుడి మాటలు. అందుకే విరాటుడు 'హర్షనిర్భరాత్ము'డైనాడు. తన తమ్ముడైన 
శతానీకుడిని చూచి అభిమానంతో, రాజగౌరవంతో వారి వారి యోగ్యతలకు తగిన రథాల నిప్పించుమని (ప్రత్యేకంగా 
పేర్కొన్నాడు. కంకుభట్టు సలహాతో విరాటుడు కృతార్చుడైనట్టున్నాడు. ఆ తరువాత సైనికుల సమీకరణకు అతడు ప్రయత్నించినట్లు 
కూడా లేదు. అవసరం కూడా లేదు. చేరవలసిన ఈ రథికులు ముగ్గురూ సహాయకులుగా చేరటానికే విరాటుడు ఊరి బయట 
నిలిచినట్టున్నది కథ. ఊరి బయటనే ఈ ముగ్గురూ ఒకచోట కనబడటానికి వీలున్నది కూడా. వారు ఉద్యోగాలలో చేరిందీ, 
యుద్దోద్యోగంలో చేరిందీ అదే రంగం కావటం నాటకీయమైన రామణీయకం. (సంపా.) 


వ. కంక వలల దామగ్రంథి తంత్రీపాలురం జూపి యిట్లనియె. 154 
తాత్సర్యం: కంక, వలల, దామ(గ్రంథి, తంత్రీపాలురను చూపి ఇట్టా అన్నాడు. 


మ. 'రథముల్‌ మంచివి గాంగ నాలు గతిశీఘ్రవ్యాప్తి సత్వంబులం 
బ్రథితంబైన తురంగమోత్మరము సంగ్రామర్హచాపంబు ల 
శథవర్మంబులు వీరికిమ్ము; రణలీలాదక్షతన్‌ మన్మనో 
రథముం దీర్వంగ వీర లోపుదురు దోర్గర్వం బఖర్వంబుగన్‌.” 155 


ప్రతిపదార్థం: రథముల్‌= తేరులు; మంచివి+కాంగన్‌= 'శ్రేష్టమైనవిగా (ఎన్నికచేసి); నాలుగు= నాలుగింటిని; అతి శీఘ్రవ్యాప్తి 
సత్త్యంబులన్‌= మిక్కిలి వేగంగా పోవటంలోను, బలంలోనూ; ప్రథితంబు+ఐన తురంగమ+ఉత్కరము= ప్రసిద్ధి కెక్కిన గుర్రాల 
సముదాయాన్నీ; సం(గ్రామ+అర్హచాపంబులు= యుద్దానికి తగిన విండ్లను; అశ్లథవర్మంబులు= చీల్చటానికి వీలులేని గట్టి కవచాలను; 

యౌ ఠా ౧ ౧ లు 
వీరికిన్‌+ఇమ్ము= కంక, వలల, దామ(గ్రంథి, తంత్రీపాలురనే వీరి కీయవలసింది; రణలీలాదక్షతన్‌= యుద్దంచేసే నేర్పుతో; దోర్గర్వంబు= 
భుజగర్వం; అఖర్వంబుగన్‌= మొక్కపోకుండా; మత్‌+మనోరథమున్‌+తీర్చంగన్‌= నా కోరిక నెరవేర్చటానికి; వీరలు+ఓపుదురు= 
వీరు సమర్ధులు. 


తాత్పర్యం: నాలుగు మంచి రథాలను ఎన్నిక చేయండి; వేగమూ శక్తీ కలిగిన మేలి గుర్రాలను ఆ రథాలకు 
పూన్ఫవలసింది; యుద్దానికి తగిన ధనుస్సులను, చీల్చుటకు వీలులేని గట్టి కవచాలను కంక, వలల, దామ(గ్రంథి, 
తంత్రీపాలురనే వీరికి ఈయవలసింది. యుద్దక్రీడా దక్షులుగా నా కోరికను నెరవేర్చగల శక్తి మొక్కవోని భుజబలం 
కళ వీరికున్నది. 


విశేషం: కంక, వలల, దామ(గ్రంథి, తం(త్రీపాలుర బలపరా(క్రమాల మీద విరటుడి కేర్పడిన నమ్మకం ఈ పద్యంలో 
ధ్వనించింది. ఇది భావి కథార్థధ్వని కూడా. (సంపా.) 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 423 

వ. అనిన నతం'డట్ల చేయుదునని వారలం దోడ్కొని చని సమస్తంబును సన్నద్ధంబు గావించి, యంగరాగ 
మాల్యాంబరాభరణంబుల నలంకృతులం జేసినం గైకొని, తమయంతవట్టునుం గూడుకొని 
సూతకృత్యంబులకుం దార చాలి, రథంబులు దోలికొని చనుదెంచిరి; తదనంతరంబ. 156 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; అతండు= ఆ శతానీకుడు; అట్టు+అ చేయుదున్‌+అని= ఆ విధంగానే చేస్తానని; సమస్తంబును= 
అన్నిటిని; సన్నద్దంబు+కావించి= సిద్దంచేసి; అంగరాగమాల్య+అంబర+ఆభరణంబులన్‌= శరీరాలంకారానికి అవసరమైన 
మైపూతలు, దండలు, దుస్తులు, నగలు మొదలగువాటితో; అలంకృతులన్‌+చేసినన్‌= అలంకరించబడినవారినిగా చేయగా; 
కైకొని= తీసికొని (స్వీకరించి); తమ అంత+పట్టున్‌+కూడుకొని= తామందరూ కలసి; సూతకృత్యంబులకున్‌= సారథులు చేసే 
పనికి కూడా; తారు+అ చాలి= తామే తగినవారై; రథంబులు= రథాలను; తోలికొని= తోలికొంటూ; చనుదెంచిరి= వెళ్ళారు; 
తదనంతరంబు+అ= ఆమీదట. 


తాత్సర్యం: ఆ శతానీకు డట్లే చేస్తానని వారిని తీసికొనిపోయి, అన్నిటిని సిద్దంచేసి అంగరాగాదులచేత 
అలంకరించబడినవారినిగా చేయించగా వారు స్వీకరించారు. తామంతా కలిసి సారథి పనులు తామే చూచుకొంటూ 
కంక, వలల, దామ(గంథి, తంత్రీపాలురు వెళ్ళారు. ఆ తరువాత. 


విశేషం: సారథులను సమకూర్చుమని విరటు డనలేదు. ధర్మరాజాదులు కోరలేదు. అప్పటికే సారథుల కొరత ఏర్పడిందేమో! 
ఏమైనా రథిక సారథ్య ధర్మాలను స్వయంగా నిర్వహించుకొనే మేటి వీరులు పాండవులు. (సంపా.) 


సీ, గంధ దంతావళ కర్ణమారుతహతి( । గాంతారములు చాంపకట్టువడంగ, 
రథ ఘోషమునఈ. బ్రతిరవమిచ్చునద్రులు । భయమున వాపోవు భంగి నుండ(, 
దురగ ఖురోద్దూత ధూళి దన్దెరసిన । వననిధి పిండలివండు గాంగ, 
బహుళపదాతి దుర్ధరభార మడరిన । నురగకూర్మంబు లొండొదంటి. బొంద 


తే. సైన్యముల నడిపించె నుత్సాహలీల । యతిశయిల్లంగ సంరంభ మగ్గలింప 
బరవసము మిక్కుటంబుగ. బసులు సన్న। జాడ గై కొని యమ్మత్స్యజనవిభుండు. 157 


ప్రతిపదార్థం: గంధ దంతావళ కర్లమారుతహతిన్‌= మదపుటేనుగుల యొక్క చెవులు విసరుటచే కలిగిన గాలి తాకిడికి; 
కాంతారములు= అడవులు; చాపకట్టు+పడ(గన్‌= చాపచుట్టవలె పడిపోగా, రథఘోషమునన్‌= తేరుల శబ్దానికి, ప్రతిరవము+ఇచ్చు= 
బదులుపలుకే (పలుకురాయివలె ప్రతిధ్వనించే); అద్రులు= కొండలు; భయమునన్‌= భయంచేత; వాపోవుభంగిన్‌+ఉండన్‌= 
దుఃఖిస్తు బిగ్గరగా అరుస్తూవున్నట్టుండగా; తురగ= గుర్రాలయొక్క; ఖుర= గొరిజలచేత; ఉద్దూత= రేగగొట్టబడిన; ధూళి= 
దుమ్ము; తన్‌+బెరసినన్‌= తన్ను కప్పగా; వననిధి= సముద్రం; పిండలివండుకాంగన్‌= చిక్కని బురదకాగా, బురదముద్దకాగా; 
బహుళ= విస్తారమైన; పదాతి= కాల్బలాల యొక్క; దుర్భర= భరించరాని; భారము= బరువు; అడరినన్‌= ఎక్కువ కాగా; 
ఉరగకూర్మంబులు= భూమిబరువును మోస్తున్న ఆదిశేషువూ (పాము), ఆది కూర్మం (తాబేలూ); ఒండొంటిన్‌+పొందన్‌= 
ఒకదానికొకటి చేరగా; ఆ+మత్స్య జనవిభుండు= ఆ విరాటరాజు; ఉత్సాహలీల అతిశయిల్లంగన్‌= సంతసం ఎక్కువకాగా; 
సంరంభము+అగ్గలింపన్‌= ఆటోపం అతిశయించగా; బరవసము= ధైర్యం; మిక్కుటంబుగన్‌= అతిశయంకాగా; పసులు= ఆవులు; 
చన్నజాడన్‌= వెళ్ళిన బాటను; కైకొని= పొంది; సైన్యములన్‌= సేనలను; నడిపించెన్‌= ముందుకు సాగేటట్టు నడిపించాడు. 


424 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్సర్యం: మదపుటేనుగుల చెవిగాలుల దెబ్బచేత అరణ్యాలు చాపకట్టగా పడ్డాయి. రథఘోషల చేత ప్రతి శబ్దమిచ్చే 
కొండలు భయంచేత అరుస్తూ దుఃఖించేటట్లుగా ఉండినవి. గుర్రాల కాలిగిట్టలచేత ఎగదన్నబడిన దుమ్ము కప్పుకొనగా 
సముద్రం బురదముద్ద అయింది. గొప్ప కాల్బలం యొక్క భరించరాని బరువుచేత అతిశయింపగా ఆదిశేషుడూ, 
ఆదికూర్మమూ ఒకదానినొకటి తాకినవి. ఇట్లా విరాటరాజు ఉత్సాహం ఎక్కువకాగా, ఆటోపం అతిశయించగా, 
ధైర్యంతో, ఆవులు వెళ్ళిన మార్గాన్ని గుర్తించి సైన్యాలను నడిపించాడు. 


విశేషం: అలం: అతిశయోక్తి యథాసంఖ్యం. సీసపద్య పాదాలు నాలుగింటిలో వర్గించిన గజ, రథ, తురగ, పదాతుల 
(చతురంగబలాల) విజృంభణం అతిశయంగా చెప్పి, ఎత్తుగీతిలో నాలుగు రకాలుగా నడిపించిన పద్దతులతో (క్రమంగా 
అన్వయింపచేయటం అతిశయోక్తి యథాసంఖ్యాలంకారాల సార్థక (ప్రయోగం. ఏనుగుల చెవులగాలికి అడవులు చాపకట్టుగా 
పడేటట్టు నడపటం ఉత్సాహం అతిశయించటం వలన సాధ్యపడింది. రథఘోషకు కొండలు మారుమోగి, దుఃఖిస్తున్నట్టుండటం 
సైన్యసంరంభం అతిశయించటం వలన ఏర్పడింది. గుర్రాల గిట్టల తాకిడి వలన రేగిన దుమ్ము సముద్రాన్ని బురదముద్ద 
చేయటం పరా(క్రమ పారవశ్యంతో అశ్వసేనలను నడపటం వలన ఏర్పడింది. పశువులు పోయిన బాట కనబడటంతో బహుళ 
పదాతి సేన వేగంగా నడిచింది. ఆ నడక వేగానికి ఏర్పడిన భూభారాన్ని ఆదిశేషుడూ, ఆదికూర్మమూ కలిసి మోయవలసి 
వచ్చింది. చతురంగబల (ప్రభావాన్ని వర్షించే ఈ పద్యంలో బలాలగతుల వలన ఏర్పడిన సైన్యోత్సాహాన్ని (క్రమదశలలో 
వర్ణించటం ఈ పద్య శిల్ప విశేషం. విరాటుడి నాయకత్వం విజయసూచకమని ధ్వని. చతురంగబల మర్దనంలో పాండవ 
వీరచతుష్టయ పరాక్రమం పరోక్షంగా ధ్వనింపజేయటం ఆలోచనామృతం.(సంపా.) 


వ. ఇట్లు చని కూడముట్టిన. 158 


తాత్సర్యం: ఈ విధంగా వెళ్ళి వెన్నంటి తాకగా, (తరువాతి పద్యంతో అన్వయం.) 


క  విరటు బలంబుం్రిగర్తే । శ్వరు బలముం జెలంగ నార్ది వడి. దాకె భయం 

కరనాద మేదురములగు । శరనిధు లొండొంటి. దాకుచందం బమరన్‌. 159 
ప్రతిపదార్థం: విరటుబలంబున్‌= విరటుడి సైన్యమూ; త్రిగర్త+ఈశ్వరుబలమున్‌= (త్రిగర్తరాజైన సుశర్మయొక్క సైన్యమూ; 
చెలంగన్‌= ఉత్సాహంతో; ఆర్చి= సింహనాదాలు చేసి; వడిన్‌= తొందరగా; భయంకరనాదమేదురములు+అగు= గొప్పశబ్దాలతో 
దట్టమయిన; శర నిధులు= సముద్రాలు; ఒండొంటిన్‌= ఒకదానినొకటి; తాకుచందంబు= డీకొన్న విధంగా; అమరన్‌= ఒప్పగా; 
తాశెన్‌= ఎదుర్కొనగా. 


తాత్పర్యం: విరటుడి సైన్యం, సుశర్మ సైన్యం పెచ్చుపెరిగి సింహనాదాలతో శీఘ్రంగా ఎదుర్కొన్నాయి. ఆ తాకిడి 
- సముద్రాలు ఒకదానితో మరొకటి భయంకర శబ్దాలతో ఘర్షణ పడ్డట్టుగా ఉన్నది. 


విశేషం: అలం: ఉపమ. 


మ. గుణరావంబు(గృపాణ ఘట్టన రవక్షోభంబునుం, గింకిజీ 
క్వణన వ్యావృత హేషితస్వనములున్‌, ఘంటా నినాదాత్త పో 
షణ నానాపటు బృంహిత ధ్వనియు, శశ్వద్దాఢమై పేర్షినన్‌ 
రణనం బించుక దోంప లేద బహుతూర్యశ్రేణి నా సేనలన్‌. 160 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 425 
ప్రతిపదార్థం: గుణరావంబు= అల్లైత్రాటిశబ్దమూ; కృపాణ= కత్తుల యొక్క; ఘట్టనరవ= రాపిడి వలన కలిగిన శబ్దం వలని; 
క్షోభంబునున్‌= కలతయూ; కింకిణీక్వణన= మువ్వల శబ్బ్దాలచేత; వ్యావృత= వ్యాపించిన; హేషిత స్వనములున్‌= గుర్రాల సకిలింత 
చప్పుడులున్నూ; ఘంటానినాద= ఘంటల శబ్దాలతో; ఆత్త= పొందబడిన; పోషణ= పెంపుగల; నానాపటు బృంహితధ్వనియున్‌= 
అనేకములయిన ఏనుగుల ఘీంకారశబ్దాలున్నూ; శశ్వత్‌+గాఢమై పేర్చినన్‌= స్టిరమె దట్టమై విజృంభించగా; ఆ సేనలన్‌= ఆ 
సైన్యాలలో; బహుతూర్యశ్రేణిన్‌= అనేకాలైన వాద్యాల (నాదాల) వరుసలలోని; రణనంబు= ధ్వని; ఇంచుక= కొద్దిగా కూడా; తో 
పలేదు+అ= వినిపించనేలేదు. 


తాత్సర్యం: జ్యానాదాలు, కత్తుల ఘట్టనంచే కలత చెందించే శబ్దాలు, మువ్వల సవ్వడులతో వ్యాపించే గుర్రాల 
సకిలింతలు, ఘంటా నినాదాలతో గూడిన అనేక విధాలైన ఏనుగుల ఘీంకారశబ్దాలు కలిసి కోలాహలంగా విస్తరించే 
సరికి, ఆ సేనలో పెక్కువరుసలలో మోగుతున్న తూర్యధ్వనులు కొద్దిగాకూడా వినిపించలేదు. 


విశేషం: చతురంగ బలాలు చేసే సవ్వడి తూర్యనాదాల ధ్వని కంటె మించిందని చెప్పే ఈ వర్షనం విశిష్టం. తూర్యనాదాలు 
సైన్యాలకు ఉత్సాహ ప్రేరకాలు. వాటి పని లేకుండానే సహజమైన ఉత్సాహాన్ని సేనలు (ప్రదర్శిస్తున్నాయని ధ్వని. (సంపా.) 


విరాట సుశర్మల సైన్యంబు సంకులంబుగా( బోరుట (సం.4-31-1) 
వ అట్టి సమయంబున. 161 
తాత్సర్యం: అటువంటి సమయంలో. 


సీ. ఒండొంటితో( దాంకి మండెడునవియును, । జిందముల్‌ పొడిపొడి సేయు నవియు. 
గట్టి మైమటువులు దట్టముల్‌ గావించు । నవియును, నెజిను నోనాడునవియు, 
నెట్టుపై( బడి మేని నెగయించునవియును । దల నేల డొల్లంగ6 దాంకు నవియు, 
నిరుమెయిం దొలిచి బె ట్టిల( దూటు నవియును, । నలువుర నేవుర నాంటు నవియు. 


తే. నైన శరములు గనుంగొని యాడి యాడి। నారదుండు పిచ్చలింపంగ వీరకేళి 
సలిపె నుద్దతిమై ధనుర్ణలము లడరి । లావు వెరవును నెబయ(౯ జలంబు మెజియ. 162 


ప్రతిపదార్థం: ఒండొంటితోన్‌+తా(కి= ఒకదానితో ఇంకొకటి డీకొని (ఒరసికొని); మండెడు+అవియును= మండుతున్నవీ; 
చిందముల్‌ పొడిపొడి+ చేయునవియున్‌= శంఖాలను పొడిపొడిగా చేసేవీ; గట్టిమైమణువులు= దృఢమైన కవచాలను; దట్టముల్‌ 
కావించు నవియును= సళ్లుపడేటట్టు చేసేవీ; నెణను నోనాడునవియున్‌= మర్శస్థానాలను బాధించేవీ; నెట్టుపైన్‌+పడి= మిక్కిలిగా 
మీదపడి; మేనికిన్‌= శరీరాన్ని; ఎగయించునవియును= ఎగురగొట్టేవీ; నెజచు నోనాడునవియును= మర్మస్టానాలను బాధించేవీ; 
నెట్టుపైన్‌+పడి= మిక్కిలిగా మీదపడి; మేనిన్‌= శరీరాన్ని; ఎగయించునవియును= ఎగురగొట్టేవీ; తలనేలడొల్లంగన్‌*తాతునవియున్‌= 
తల భూమిమీద దొర్తేటట్టుగా (గ్రుచ్చుకొనేవీ; ఇరుమెయిన్‌+తొలిచి= రెండు శరీరాలను చీల్చుకొని; బెట్టు= తీవ్రంగా; 
ఇలన్‌+తూజు+అవియును= నేలమీద దూసుకు పడేవీ; నలువురన్‌+ నల్లురిని; ఏవురన్‌= అయిదుగురను; నాటు+అవియున్‌+ఐన= 
(గ్రుచ్చుకొనేవిగా అయిన; శరములు= అమ్ములను; కనులొని= చూచి; నారదుండు= నారద మహర్షి అడి ఆడి= ఆనందంతో 


426 శ్రీమదాంధ్ర మహాభారతము 

నాట్యం చేసి చేసి; పిచ్చలింపంగన్‌= అతిశయిచేటట్టు; ఉద్దతిమైన్‌= దర్పంతో; ధనుర్చలములు= ధనుస్సును పట్టిన సైనికులు; 
అడరి= అతిశయించి; లావు= బలం; వెరవును= ఉపాయాన్ని; నెజయన్‌= (ప్రకటించేటట్టు; చలంబు= మాత్సర్యం; మెజయన్‌= 
అతిశయించగా; వీరకేళి= వీరవిహారం; సలిపెన్‌= చేశాయి. 


తాత్సర్యం: (యుద్దరంగంలో) ఒకదానినొకటి ఒరసికొని మండుతున్నవీ, శంఖాలను పొడిపొడి చేసేవీ, గట్టి కవచాలను 
చీల్చేవీ, మర్మస్టానాలను బాధించేవీ, తలలు నేలమీద పడి దొర్రేటట్టు చేసేవీ, మేని రెండు వైపులా తొలిచి చీల్చేవీ, 
నలుగురినీ, అయిదుగురినీ ఒకేసారి (గ్రుచ్చి చంపేవీ అయిన బాణాల భంగిమలను చూచి నారదుడు ఆనందంతో 
నాట్యం చేయగా విలుకాండ్రు గర్వంతోకూడిన వింటి నేర్పుతో బలాన్నీ, ఉపాయాన్నీ, మాత్సర్యాన్నీ ప్రదర్శిస్తూ 
వీరవిహారం చేశారు. 


విశేషం: అలం: ఉల్లేఖం, యథాసంఖ్యం, అంత్యానుప్రాసం. ఇందులో విలుకాండ్రు బాణప్రయోగ విద్యాతో రణరంగంలో 
వీరవిహారం చేసిన తీరును ఉల్లేఖంగా వర్షించాడు తిక్కన. వీరకేళిలో నాలుగు రకాలైన అంశాలున్నాయి. 1. ఉద్దతితో 
అడరటం. 2. లావు మెరయటం, 3. వెరపు మెరయటం. 4.చలం మెరయటం. ఉద్ధతితో ప్రయోగించే వీరకేళిలో బాణాలు 
పరస్పరం రాపిడిపడి మంటలు (క్రక్కుతాయి. శంఖాలను నుగ్గు నుగ్గు చేస్తాయి. బలంతో కొట్టే బాణాలు కవచాలను 
చీలుస్తాయి. శరీర మర్మావయవాలను ఛేదిస్తాయి. ఉపాయంతో వేసే బాణాలు మీదబడి శరీరాలను బంతులవలె ఎగురవేస్తాయి; 
తలలను నేలకు పడవేస్తాయి. మాత్సర్యంతో వేసే బాణాలు శరీరాలను తొలుచుకుంటూ పోయి నలుగురినీ, అయిదుగురినీ 
ఒకేసారి చంపివేస్తాయి. ఉత్తరోత్తరాలు బలీయాలుగా చెప్పబడే ఈ బాణాల ప్రయోగ విధానాలు సారాలంకారస్ఫూర్తిని 
కలిగిస్తూ యథాసంఖ్యాలంకారాన్ని బలపరుస్తున్నాయి. ఉల్లేఖాలంకారం బాణ ప్రయోగ నైపుణ్యాన్ని పలురకాలుగా శ్లాఘించేది. 
అట్టా శ్ఞాఘిస్తున్నట్టు నైపుణ్యాన్ని చూచి నారదుడు నాట్యం చేసినట్టు చెప్పటం విశేషం. నారదుడు కలహ(పియుడు. ఊరక 
Mm ౧ ౧m ఆ ౧ 

కలహం ఏర్పడితే ఆయన నాట్యం చేయడు. వీరకేళిలో కలహతీ(వ్రత గోచరిస్తేనే ఆనందనాట్యం చేస్తాడు. వీరకేళి తారస్టాయిని 
చేరితే దానిని వర్షించగల కవిసమయం నారదనాట్యమే. అది దాని ఉత్కృష్టతకు చిహ్నం. విలుకాండ్ర వీరకేళిని విసృతవృత్త్రమైన 
సీసంలో వర్లించటం ఛందళ్ళిల్పం. అందులో అంత్యానుప్రాసాలంకారంతో బాణ ప్రయోగ ధ్వని పౌనఃపున్యాన్ని తిక్కన 
ధ్వనింపజేశాడు. (సంపా) 


వ. అప్పుడు సుభటులు గడంగి. 163 
తాత్సర్యం: ఆ సమయంలో సుశిక్షితులయిన సైనికులు పూనుకొని. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఉ. ఏటుల మైొగ్గువారింగని యించుక కొంకక యర్ము పెంపునం 
బోటుల వాత. బోవు భటపుంగవులన్‌ మది మెచ్చుచున్‌ వడిన్‌ 
వ్రేటులం ర్రీడ సల్పి, పృథివిం బడు వీరుల. ద్రొక్కికొంచు నె 
చ్చోటులనైన నగ్గలికం జొత్తురు నెత్తురు వట్టు సేయుచున్‌. 164 


ప్రతిపదార్థం: ఏటుల= బాణాలదెబ్బలతో; మొగ్గువారిన్‌= కూలేవారిని; కని= చూచి; ఇంచుక= కొద్దిగా కూడా; కొంకక= జంకకుండా; 
అర్ముపెంపునన్‌= ఎదుటివారిని ఆ(క్రమించాలనే ఉత్సాహంతో; పోటుల= దెబ్బల; వాతన్‌= బారికి; పోవు= ఎదురయ్యే; భటపుంగవులన్‌= 
మేటి సైనికులను; మదిన్‌మెచ్చుచున్‌= మనసులో మెచ్చుకొంటూ; వడిన్‌= త్వరగా; (వ్రేటులన్‌+క్రీడ= దెబ్బలతోఆట; సల్పి= చేసి; 
పృథివిన్‌+పడువీరులన్‌= భూమి మీద పడే వీరులను; (త్రొక్కికొంచున్‌= తొక్కుకొంటూ; నెత్తురువజ్టు చేయుచున్‌= రక్తాన్ని 
ప్రవాహంగా చేస్తూ; ఏ+చోటులన్‌+అయినన్‌= ఎక్కడైనా; అగ్గలికన్‌+చొత్తురు= శౌర్యంతో (ప్రవేశిస్తారు. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 427 
తాత్సర్యం: సుశిక్షితులైన భటులు తమ ఆయుధాల దెబ్బలతో నేలకు ఒరిగిపోయేవారిపట్ట కొంచెంకూడా జాలి 
చూపించరు. అయితే ఎదుటివారిని ఎదుర్కొనాలని విజృంభించి తమ పోట్లకు గురియెన మేటి సైనికులను చూచి 
మెచ్చుకొంటారు. వడివడిగా యుద్దంచేసి తమ ఆయుధాల దెబ్బలకు నేలమీద పడిపోయిన వీరులను ('త్రొక్కుకుంటూ, 
నెత్తురు ఏరులు పారేటట్లు చేస్తూ ఉత్సాహంతో ఏచోటికైనా వారు ముందుకు సాగిపోతారు. 


సీ, ఒక్కడు పెక్కండ్ర కెక్కిన విచ్చియుం । బొదివి చెటొకపోటు వొడుచు నెడలుం 
బలువు రొక్కనిమీ(ద( బటిపిన సైరించి | నళికి పై. బెట్టక నిలుచు నెడలు, 
దళము దళంబుతో. దా(కి యగ్గలికమై । నీడంబోవక వ్రేటులాడునెడలు, 
నోహరి సాహరి నుయ్యాలచేరుగా । వెనుకొంచు. దెరలుచు. బెన(గునెడలు 


ఆ. నైయనేకభంగి నాశ్విక సేనలు । బొమ్మ లాడినట్లు పోరుచుండె 
నమరగణము సిద్ద సమితియు వేడుక(। జదల నిలిచి చూచి సంస్తుతింప. 165 


ప్రతిపదార్థం: ఒక్క(డు= ఒకడు; పెక్కండ్రకున్‌= అనేకులను; ఎక్కినన్‌= ఎదుర్కొనగా; విచ్చియున్‌= (వారు) చీలిపోయి కూడ; 
పొదివి= (మరల) క్రమ్ముకొని; చెటి+ఒకపోటు= ఒకరొకరూ ఒక్కొక్క పోటు; పొడుచు= పొడుచునట్టి; ఎడలున్‌= (ప్రదేశాలూ; 
పలువురు= చాలామంది; ఒక్కనిమీ(దన్‌= ఒకడిపై; పజపినన్‌= వేగంతో వచ్చిపడగా; సైరించి= ఓర్చుకొని; అళికి= జంకి; పైన్‌+పెట్టక 
నిలుచునెడలు= పైకిపోక నిలిచే చోటులు; దళము దళంబుతోన్‌+తా(కి= గర్రాల సైన్య విభాగం మరొక గుర్రాల సైన్య విభాగంతో 
తలపడి; అగ్గలికమైన్‌= ఎక్కువగా; ఈడన్‌+పోవక= వెనుకంజవేయక; (వ్రేటులాడు+ఎడలున్‌= దెబ్బలాడే తావులు; ఓహరిసాహరిన్‌= 
నేనంటే నేనంటూ (అహమహమికతో); ఉయ్యాలచేరుగాన్‌= ఊయలతాడువలె (తాడు ఉయ్యాలవలె); వెనుకొంచున్‌= వెనుకకు 
ఒరుగుతూ; తెరలుచున్‌= ముందుకు దూసుకొని వస్తూ; పెన(గు+ఎడలున్‌= పెనగులాడే (ప్రదేశాలు; ఐ= అగుచు; అనేక 
భంగిన్‌= నానా విధాలుగా; ఆశ్వికసేనలు= గుర్రపు రౌతుల సేనలు; అమరగణమున్‌= దేవతల సమూహాలూ; సిద్ద సమితియున్‌= 
సిద్దుల సమూహాలూ; చదలన్‌= ఆకసంలో; నిలిచి= నిలబడి; వేడుకన్‌= కుతూహలంతో; చూచి= చూచి; సంస్తుతింపన్‌= కీర్తించగా; 
బొమ్మలు+ఆడినట్టు= బొమ్మలు ఆడినట్టుగా; పోరుచున్‌+ఉండెన్‌= యుద్దం చేస్తున్నాయి. 


తాత్పర్యం: ఒక అశ్వికుడు పలువురు అశ్వికుల మీదకు దూసుకొని వస్తే ఆ గుంపు చీలిపోయి ఆ అశ్వికుడి పోటు 
నుండి రక్షించుకొని, అంతలో ఆ చీలిపోయిన గుంపులు ఒకటై ఆ అశ్వికుడిని రెండు వైపుల నుండి దాడి చేసి 
పోట్లాడే ఘట్టాలూ, పలువురు అశ్వికులు ఒకడి మీదకు దాడి చేయగా అతడు దానికి ఒర్చుకొని, జంకి దూరంగా 
పోకుండా, అక్కడే స్థిరంగా నిలిచి అందరితో పోరు చేసే ఘట్టాలూ, ఒక అశ్వసైన్య విభాగం మరొక అశ్వసైన్య 
విభాగంమీద దాడి చేసి పోరు తీవ్రంగా సాగించినా ఏ విభాగమూ వెనుదీయకుండా పరస్పరం (కుమ్ము లాడుకొనే 
ఘట్టాలూ, అశ్వసేనలు పరస్పరం ఢీకొని, మేమంటే మేము అనే పెనుగులాటలో ఉయ్యాలత్రాడువలె ఒకసారి 
వెనుకకు ఒదుగుతూ, మరొకసారి ముందుకు పొడుచుకొని వస్తూ పోట్లాడే ఘట్టాలూ ఏర్పడి రకరకాలుగా బొమ్మలాట 
లాడినట్టు అశ్వికసేనలు యుద్దం చేశాయి. ఆ యుద్దాన్ని ఆకాశంలో దేవతలు, సిద్దులు గుంపులు గుంపులుగా కూడి 
నిలిచి ఆసక్తికరంగా చూస్తూ (ప్రశంసించారు. 


విశేషం: అలం: ఉపమ. అశ్వసేనలు యుద్దం చేసే తీరును కళ్ళకు కట్టేట్లు వర్గించాడు తిక్కన. మిట్టమీద నిలబడి మైదానంలో 
జరుగుతున్న గుర్రాల రౌతుల పోరును చూస్తే ఆకాశంలో నిలబడిన దేవతలకు వలెనే మనకూ కనపడేటట్టు విహంగవీక్షణంగా 


428 శ్రీమదాంధ్ర మహాభారతము 

(Areal view) దర్శింప చేశాడు కవి. ఇందులో (ప్రధాన లక్షణం- అశ్వసేనలు మేము గొప్పంటే మేము గొప్ప అని 
నిరూపించుకొనటానికి యుద్దం చేయటం! అందువలన ఒకసారి ఒకవైపు సేన వెనుకాడినట్టు కనబడుతుంది. మరొకసారి 
మరొకవైపు సైన్యం వెనకాడిన ట్లౌతుంది. వెనుకబడిన సేనను మరొక సేన పోటెత్తుతున్నట్టుగా ఉంటుంది. దూరం నుండి 
చూస్తే గుర్రాల దండుల కదలిక ఊయల ముందుకూ వెనక్కూ ఊగుతున్నట్టు అందంగా కనపడుతుంది. ఇది మూడు 
రకాలుగా ఉంటుంది. ఒక రౌతు పలువురితో ఢీకొన్నప్పుడు పలువురు ఒక రౌతును చుట్టుముట్టినప్పుడు. ఒక సేనలోని 
విభాగం మరొక సేనలోని విభాగంతో ముఖాముఖి తలపడ్డప్పుడు. ఈ మూడూ ప్రత్యేకంగా చూచినా, సామూహికంగా చూచినా 
ఊయల ఊగినట్టుండటమే కాకుండా బొమ్మలాడినట్టుంటాయట! బొమ్మలాడటం అంటే పిల్లలు గుర్రాల బొమ్మలు పెట్టుకొని 
పోట్టాటల ఆట ఆడినట్టు కదలిక లున్నాయని ఒక అర్థం. బొమ్మలాట లాడేవారు బొమ్మలను ఆడించినట్టు ఉన్నాయని మరొక 
అర్థం ఏర్పడుతుంది. ఎక్కుట, విచ్చుట, పొదువుట, పోటు పొడుచుట, ఎడలుట, పజణచుట, పైబెట్టుట, తాకుట, వీడంబోవుట, 
క్రేటులాడుట, ఉయ్యాల చేరుగా వెనుకొనుట, తెరలుట, పెనంగుట మొదలైనవన్నీ యుద్దభంగులను తెలుగులో చెప్పగల 
దేశిపదసంపద, తిక్కన కాలం నాటి యుద్ద పదజాలం, పరిభాష ఇందులో తొణకిసలాడుతున్నది. (సంపా.) 


వ. ఒక్కయెడ. 16 
తాత్సర్యం: ఒకచోట. 


ఉ. బఒండొరు మీటు కోర్మిమెయి నొక్కట బాసలవారు సొచ్చినన్‌ 
రెండయి పాయ యిచ్చిన యరిప్రకరంబులు వేటువేట యు 
ద్దండ భుజాబలం బలర( దా(కిన సంగడి( బాజబుచుండంగా 


గం డమరంగ నిల్చి చెలికాండ్రయి క్రమ్మటి వత్తు రిద్దబున్‌. 167 


ప్రతిపదార్థం: బాసలవారు= 'నన్ను గెలిచేవారెవరైనా ఉంటే నాతో ద్వంద్వ యుద్దానికి రండి, ఇదే నా సవాలు! అని (ప్రతిజ్ఞలు 
చేసే వీరులు; ఒక్కటన్‌= ఒకచోట; ఒండొరున్‌= ఒకరిపై మరొకరు; మీజుకోర్కి మెయిన్‌= మించాలనే కోర్కెతో; చొచ్చినన్‌= 
ఒకరి మీదకు ఒకరు సూటిగా బాణం వలె చొచ్చుకొని పోతూ ఉండగా; అరి ప్రకరంబులు= శ్నతువులసమూహాలు; రెండు+అయి= 
రెండుగా చీలి; పాయ+ఇచ్చినన్‌= దారినివ్వగా; ఉద్దండ, భుజా, బలంబు= మేటి బాహువుల బలం; అలరన్‌= ఒప్పారగా; వేణు 
వేజు= విడివిడిగా; తాశినన్‌= ఎదుర్కొనగా; సంగడిన్‌= సమీపంలో ఉన్నవారు; పాణుచున్‌+ఉండ(గాన్‌= భయంతో పరుగెత్తుతూ 
ఉంటే; గండు+అమరంగన్‌= పౌరుషం (ప్రకాశించేటట్లు; నిల్చి= రణరంగంలో యుద్ధంమాని నిలువబడి; ఇద్దణున్‌= ఇరువురూ; 
చెలికాండ్రు+అయి= స్నేహితులై; (క్రమ్మణన్‌= తిరిగి; వత్తురు= వస్తారు. 


తాత్పర్యం: ఆ రణరంగలో ఒకచోట ఒకరిమీద ఒకరు గెలుపు సాధిద్దామని వీరు లిద్దరు ద్వంద్వయుద్దం చేసే 
వైఖరి గోచరిస్తుంది. ప్రతిజ్ఞలు చేసిన ఇద్దరు వీరులు ఒకరిమీదికి మరొకరు కాలుదువ్వి పోరుకు సిద్దం కాగా రెండు 
వైపులా ఉన్న శత్రుసేనలు రెండుగా చీలి వారికి బాసటనిలిచి పోరుకు వీలు కల్పించాయి. వారిద్దరూ ఎవరికి వారు 
తమ మేటి భుజబలం ప్రకాశించేటట్టు డీకొని పోరాడసాగారు. అప్పుడు ప్రక్కన ఉన్న సేనలు భయపడి దూరంగా 
తొలగిపోయాయి. దానిని చూచి తమ పరాక్రమం 'ప్రకటితమయ్యేటట్టు ఠీవిగా నిలబడి, ఆ తరువాత స్నేహితుల 
వలె ఇద్దరూ కలిసి తిరిగి వచ్చేవారు. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 429 


(ఈక 


కరశీకరంబులు( గరట గళద్దాన । తోయంబులును ధరాధూళి మ్రింగం 
బొడవుల సడిసన్న యొడళులడెక్కియ । మ్ముల పెంపు గగనంబు గొలందివెట్ట 
బృంహిత ధ్వనులును బృథుల ఘంటావలీ | రవములు దిక్కుల నవుల(ద్రోవ 
రోషారుణాక్షుల రుచులును సిందూర । కాంతియు రవి దీప్తి. గ్రమ్మటింప 


తే. జోదులొక్కటవా లంపసోన గురియ | రౌద్రరస మాకృతుల దాల్చి రణ మొనర్జు 
కరణి నత్యుగ్రముగ గరి ఘటలు గడంగి । కలను పీనుంగు పెంటగాం గలయ బెరసె. 168 


ప్రతిపదార్థం: కరశీకరంబులున్‌= ఏనుగుల తొండాల నుండి పుట్టే మదజలపు తుంపరలును; కరటగళత్‌+దానతోయంబులును= 
ఏనుగుల చెక్కిళ్ళ నుండి జారే మదజలాల జల్టులును; ధరాధూళిన్‌= భూమి మీది దుమ్మును; (మింగన్‌= మింగివేయగా 
(అనగా నేలమీది దుమ్మును అణచివేయగా); పొడవులన్‌= జౌన్నత్యంలో, ఎత్తులో; సడి+చన్న= అపకీర్తిలేని, కీర్తిగాంచిన; ఒడళుల= 
శరీరాల; డెక్కియమ్ముల పెంపు= టెక్కెముల యొక్క ఆధిక్యము; గగనంబున్‌+కొలంది+పెట్టన్‌= ఆకాశాన్ని పరిమితంచేయగా; 
బృంహితధ్వనులును= ఘీంకార శబ్దాలూ; పృథుల ఘంటావలీరవములు= (ఏనుగుల ఉభయ పార్వాలలో ్రేలాడదీసే గంటలు) 
పెద్దపెద్ద గంటల వరుసల చప్పుడులూ; దిక్కులన్‌= దిక్కులను; అవులన్‌ (త్రోవన్‌= ఆవలికి నెట్టివేయగా; రోష= కోపంతో; 
అరుణ= ఎగ్రనయిన; అక్షుల= చూపుల యొక్క; రుచులును= కాంతులూ; సిందూరకాంతియున్‌= ఏనుగుల నెన్నుదుట దిద్దే 
సిందూరం యొక్క చెంగావిరంగూ; రవిదీప్తిన్‌= సూర్యకాంతిని; (క్రమ్మజింపన్‌= వెనుకకు మరలించగా (ఓడించగా); జోదులు= 
వీరులు; ఒక్కటన్‌= ఒక్కుమ్మడిగా; వాలు+అమ్ము+సోన= వాడి అయిన బాణాల వాన; కురియన్‌= కురిపించగా; రౌద్రరసము; 
ఆకృతులన్‌+తాల్చి= వివిధ ఆకారాలుగా రూపొంది; రణము+ఒనర్చు= యుద్దం చేస్తున్న; కరణిన్‌= విధంగా; అతి+ఉ(గ్రముగన్‌= 
మిక్కిలి భయంకరంగా; కరిఘటలు= ఏనుగుల గుంపులు; కడ(ి= పూనుకొని; కలను= యుద్దభూమి; పీనుంగు పెంట+కాన్‌= 
పీనుగుల కుప్పగా మారేటట్టు; కలయన్‌+బెరసెన్‌= కలియబడ్డాయి (డీకొన్నాయి, పోట్లాడాయి). 


తాత్సర్యం: ఏనుగుల తొండాల నుండి పుట్టే మదజలాల తుంపరలూ, చెక్కిళ్ళ నుండి జారే మదజలాల వానలూ 
భూమి మీది దుమ్మును అణచివేయగా, ఎత్తయిన ఏనుగుల శరీరాలూ, పొడవైన టెక్కెముల జొన్నత్యము ఆకాశాన్ని 
కించపరచగా, ఆ ఏనుగుల ఘీంకారాలూ, వాటి ఉభయ పార్వ్వాలలో (వ్రేలాడే పెద్ద పెద్ద గంటల నినాదాలూ 
దిక్కులను ఆవలకు నెట్టివేయగా, కోపంతో ఎర్రబడిన కన్నుల కాంతులూ, సిందూరపు చెంగావి కాంతులూ 
సూర్యుడి వెలుగును వెలవెలపోయేటట్టు చేయగా, యుద్దవీరులు వాడి అయిన బాణాల వాన కురియించగా 
రౌ(ద్రరసమే రూపాలు ధరించి, యుద్దం చేస్తున్నట్లుగా ఏనుగుల గుంపులు విజృంభించి రణరంగాన్ని పీనుగుల 
కుప్పగా మార్చి కలియబడ్డాయి. 


విశేషం: అలం: అతిశయోక్తి. రౌద్రరసం ఆకృతి తాల్చినట్టున్న ఏనుగులను నాట్య పరిభాష కనుగుణంగా వర్షించటం తిక్కన 
ప్రదర్శించిన నాటకీయత, నటులలో వలెనే జంతువులలో కూడా రసభావముద్రలు ఉంటాయని తిక్కన ఈ పద్యంలో 
ప్రపంచించాడు. ఉత్సాహభావాన్ని (ప్రదర్శించే సాత్తికభావం మదజల(స్రావం. అది దుమ్మును అణచేంతగా కురిసిందనటం 
అతిశయోక్తి. ఏనుగులు రౌద్రభావంతో మేనులు పెంచి గర్వంగా నిలబడతాయి. వాటి ఆకారాలు ఆకాశాన్ని కొలుస్తున్నట్టున్నా 
యనటం అతిశయోక్తి. రౌద్రభావాలు మానవులలో వీరాలాపాలతో |ప్రకటితమైనట్లు ఏనుగులలో ఘీంకారాలతో, ఘంటాధ్వనులతో 
ప్రకటితమౌతాయి. రౌ(ద్రభావం వలన కన్నులూ, నెన్నుదురులూ ఎర్రబడటం సహజం. అట్లాగే ఏనుగుల కళ్ళూ, సిందూరకాంతితో 


430 శ్రీమదాంధ్ర మహాభారతము 


నొసళ్ళూ ఎర్రని కాంతులు వెదచల్దాయి. సైనికులు బాణాలు గుప్పించగా రౌద్రం మూర్తికట్టినట్టు ఉగ్రంగా ప్రలయతాండవం 
చేసి ఏనుగుల గుంపులు రణరంగాన్ని పీనుగుల కుప్పలతో నింపివేశాయి. ఇది రుద్రకర్మ ఈ విధంగా గజసైన్యాన్ని 
రౌద్రవీరులుగా వర్షించి రసశిల్సాన్ని చిత్రించిన కళా ఖండం ఈ పద్యం. (సంపా.) పద్యంలోని 'దెంచెనములి అనే పాఠం 
కంటె 'డెక్కియములి అనే పాఠం మేల్తరం. 


ఉ. అక్కజమైన శౌర్యమును నద్దుత సంపద నొందు శక్తులుం 

జిక్కని మేనులున్‌ మొనకు( జెల్వగు కైదువులుం దగంగ ను 

క్కెక్కిన యట్టి మేటి మగ లించుక వారణలేక ఖేచరు 

ల్వెక్కస మంద నొచ్చియు. జలింపక పోరిరి పెక్కుభంగులన్‌. 169 
ప్రతిపదార్థం: అక్కజము+ఐన శౌర్యమునున్‌= ఆశ్చర్యం కలిగించే పరా(క్రమాన్ని; అద్భుత సంపదన్‌+ఒందుశక్తులున్‌= 
ఆశ్చర్యకరమైన వైభవాన్ని పొందే సామర్థ్యాలూ; చిక్కని మేనులున్‌= దృఢమైన శరీరాలున్నూ; మొనకున్‌= సేనకు; చెల్పు+అగు= 
అందాన్ని చేకూర్చే; కైదువులున్‌= ఆయుధాలున్నూ; తగంగన్‌= తగినట్టుగా; ఉక్కు+ఎక్కిన+అట్టి= మదం అతిశయించిన; 
మేటిమగలు= గొప్పవీరులు; ఇంచుక= ఒకింత; వారణలేక= అడ్డులేకుండా; ఖేచరుల్‌= ఆకాశాన విహరించే దేవతలు; 


వెక్కసము+అందన్‌= అబ్బురపడేటట్లు; నొచ్చియున్‌= యుద్దంలో గాయాలు ఏర్పడి బాధలు పడుతూ కూడా; చలింపక= జంకకుండా; 
పెక్కుభంగులన్‌= అనేక విధాలుగా; పోరిరి= యుద్దం చేశారు. 


తాత్పర్యం: మదించిన మేటి వీరులు అబ్బురమైన పరా(క్రమాన్నీ, అద్భుతశక్తి సంపదనూ, దిట్టమైన శరీరాలనూ, 
సేనకే అందాన్ని చేకూర్చే ఆయుధాలనూ కలిగి, దేవతలు కూడా చూచి ఆశ్చర్యపడేటట్టు, శరీరాలకు దెబ్బలు తగిలి 
బాధ కలిగిస్తున్నా లెక్కచేయకుండా అనేక విధాలుగా యుద్దం చేశారు. 


సీ. _ నొగనొగతోం దాంకి పగులంగ నరదంబు€ ।; బఅపి యా తేరిపై కుజుకువారు. 
రథ్యముల్‌ వడ్డ విరథులయ్యు నసి ముద్ద । రాదుల నడరి పోరాడువారు, 
సారథి నొచ్చినం దేరును గడపుచు । నేయుచు. గయ్యంబు సేయువారు, 
నరదంబుపైవ్రాలి యాలోన దెలిసి త । న్నేసినాతని( బడ నేయువారు 


తే. నగుచురథికనికాయంబు లడరి యప్ర । మత్త నిజచిత్తవృత్తులై మగతనంబు 
ఘోరమూర్తులు గైకొని పోరునట్లు। సలిపె సంగ్రామకేళి సంకులముగాంగ 170 


ప్రతిపదార్థం: రథిక నికాయంబులు= రథికుల సమూహాలు; అడరి= విజృంభించి; నొగ= తమ తేరి కాడి (ముందుభాగం); 
నొగతోన్‌= మరొక తేరు కాడితో; తాశి= డీకొని; పగులంగన్‌= పగిలిపోయేటట్లుగా, విరిగిపోగా; అరదంబున్‌= ఆ రథాన్ని; 
పజపి= వేగంగా తోలి; ఆ తేరిపైకిన్‌= ఎదుటివారి రథం మీదికి; ఉజుకు వారున్‌= పరుగెత్తి దూకే వారున్నూ; రథ్యముల్‌= 
రథానికి పూన్చిన గుర్రాలు; పడ్డన్‌= చనిపోగా; విరథులు+అయ్యున్‌= రథంలేనివారు ఐనప్పటికీ; అసి, ముద్గర+ఆదులన్‌= కత్తి, 
గుదియ మొదలైన ఆయుధాలతో; అడరి= విజృంభించి; పోరాడువారున్‌= యుద్దం చేసేవారున్నూ; సారథి= రథం నడిపే సూతుడు; 
నొచ్చినన్‌= చనిపోగా; తేరును= రథాన్ని; కడపుచున్‌= తామే తోలుకొంటూ; కయ్యంబు+చేయువారున్‌= యుద్దం చేసేవారున్నూ; 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 431 
అరదంబుపైన్‌= రథంమీద; వాలి= మూర్చపోయి; ఆలోనన్‌= అంతలోనే; తెలిసి= తేరుకొని, ఒడలు తెలిసి; తన్నున్‌+ఏసిన+ఆతనిన్‌= 
తనను బాణంతో కొట్టినవాడిని; పడన్‌+ఏయువారున్‌= పడగొట్టేవారున్నూ; అగుచున్‌= జౌతూ; అ(ప్రమత్త= ప్రమాదపడని; 
నిజచిత్తవృత్తులు+ఐ= తమ మన(ప్రవత్తులు కలవారై; మగతనంబు= పౌరుషమే; ఘోరమూర్తులు= భయంకరమైన ఆకారాలను; 
కైకొని= తాలి; పోరు+అట్టు= యుద్దం చేస్తున్నట్టు; సంకులము+కాంగన్‌= చీకాకు పడేటట్టు; సం(గ్రామకేళి= యుద్ద క్రీడ; చలిపెన్‌= 
చేశారు. 


తాత్పర్యం: రథికులు యుద్ద(క్రీడ ప్రదర్శిస్తూ సంకులయుద్దం చేశారు. ఒకరిపై ఒకరు దాడిచేసినప్పుడు తమరథం 
నొగలు ఎదుటి రథం నొగలకు గట్టిగాతాకి విజిగిపోయేటట్లుగా వేగంగా తోలి, ఎదుటి రథం మీదికి దూకేవారు. 
రథాలకు కట్టిన గుర్రాలు కూలిపోతే విరథులైనా యుద్దం మానకుండా కత్తులూ కటారులూ తీసికొని పోరాడేవారు. 
రథసారథి చనిపోతే తామే సారథ్యం చేసికొంటూ పోరును ఆపకుండా కొనసాగించేవారు. శత్రువులు కొట్టే బాణాల 
దెబ్బలకు రథంమీద స్పృహతప్పి పడిపోయినా, అంతలోనే తేరుకొని లేచి తనపై దాడి చేసిన వారిని తిప్పికొట్టి 
పడగొట్టేవారు- ఈ విధంగా ఏమరుపాటులేని చిత్తవృత్తులతో జాగరూకులై, పౌరుషమే భయంకరాకారాలు ధరించి 
పోరు చేస్తున్నదా అన్నట్లు ఆ రథికులు యుద్ద(క్రీడలతో సంకుల సమరం చేశారు. 

నిశేషం: అలం: ఉటత్రేక్ష అంత్యాను ప్రాసం. ఏ యుద్దాన్ని వర్లించినా తిక్కన ఒక (క్రమాన్ని, ప్రణాళికను పాటించటం మనం 
గమనిస్తాం. ఇందులో రథికుల సంకులసమరం వర్ష్యవస్తువు. రథాలు ముందుగా నొగలతో థీకొంటాయి. నొగలు విరిగిపోతే 
గుర్రాలు పట్టుకోల్ళోయి విరోధుల చేతిలో చనిపోతాయి. నొగలూ, గుర్రాలూ కూలిపోతే సారథి కుప్పకూలుతాడు. శత్రువుల 
చేతిలోపడి చనిపోతాడు. ఆ తరువాత చలనం లేని రథాలమీది రథికుడు దెబ్బతింటాడు. మూర్చపోతాడు. అయినా తేరుకొని 
వేరు రథాలమీదకైనా పోయి పోరు సాగిస్తాడు. ఇందులో రథాలూ, రథాంగాలూ శిథిలమైపోయినట్లు వర్షించిన తిక్కన రథికులు 
ప్రాణాలు కోల్పోయినట్లు వర్షించలేదు. అది విశేషం. ఆ వర్లన పాండవుల యుద్దఘట్టంలో చేస్తాడు. అదీ రహస్యం. 
అంత్యాను ప్రాసం రథికుల సమబల సంకులత్వాన్ని సూచిస్తున్నది. (సంపా.) 


వ. ఇ ట్లిరువా6గును నరవాయి గొనక పెనంగుచుండ. 171 


ప్రతిపదార్థం: ఇట్టు+ఇరువాంగును= ఈ విధంగా రెండు పక్షాల వారును; అరవాయి+కొనక= జంకకుండా (సందేహించకుండా); 
పెనంగుచుండన్‌= యుద్దం చేస్తూ ఉండగా. 


తాత్సర్యం: పై విధంగా రెండు వైపుల సైన్యాలూ వెనుకాడకుండా పోరు సాగిస్తూ ఉండగా. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


ఉ. భీకరబాణ వర్షముల పెల్లున వైరులు పెల్లగిల్ల మౌ 

ర్వీకృత గర్జితంబు పృథివీ వియదంతరమెల్ల నిండ ను 

గ్రాకృతి కల్ప సంక్షయ మహాభ్రముచందము నొందుచున్‌ శతా 

నీకు(డు దా.(36 గంకటమణిద్యుతి విద్యుదుపాంతకాంతియై. 172 
ప్రతిపదార్థం: భీకరబాణవర్షముల పెల్లునన్‌= భయంకరమైన బాణాల వానలయొక్క ఆధిక్యం చేత; వైరులు= శత్రువులు; 


పెల్లగిల్లన్‌= చెల్లాచెదరైపోగా; మౌర్వీకృతగర్జితంబు= అల్లెతాటిని మీటటం వలన గలిగే గర్జన వంటి శబ్దం; పృథివీ, 
వియత్‌+అంతరము+ఎల్లన్‌= భూమ్యాకాశాల మధ్యలో ఉన్న (ప్రాంతమంతా; నిండన్‌= నిండగా; ఉ(గ్ర+ఆకృతిన్‌= భయమును 


432 శ్రీమదాంధ్ర మహాభారతము 

కల్షించే ఆకారంతో; కల్ప సంక్షయ= (ప్రళయకాలంలోని; మహా+అ(భ్రము= పెనుమేఘం; చందమున్‌= విధమును; ఒందుచున్‌= 
పొందుతూ; శతానీకుండు= విరటుడి తమ్ముడయిన శతానీకుడు; కంకట+మణిద్యుతి= కవచం యొక్క మణుల కాంతులనెడి; 
విద్యుత్‌+ఉపాంతకాంతి+ఐ= మెరుపుతీగలకాంతికి దగ్గరైన కాంతి కలవాడయి; తాశెన్‌= ముట్టడించాడు. 


తాత్సర్వం: విరటుడి తమ్ముడైన శతానీకుడు భయంకరమైన బాణవర్షంతో శత్రువులు పెల్లగిలిపోగా, ధనుష్టంకార 
శబ్దం భూమ్యాకాశాల నడిమిభాగం నిండగా, ప్రళయకాల భయంకర మేఘం వలె తన కవచానికి పొదిగిన రత్నాల 
కాంతులు మెరుపు తీగల కాంతివలె మిరుమిట్లు గొలుపుతూ ఉండగా (శత్రువులను) ఎదుర్కొని ముట్టడించాడు. 


విశేషం: అలం: రూపకానుప్రాణితమైన ఉపమ. శతానీకుడు ప్రళయకాలమేఘంతో పోల్చబడ్డాడు. అతడి అల్లైత్రాటిమోత 
మేఘ గర్దగానూ, కవచ మణికాంతి మెరుపుల కాంతిగానూ శోభిల్లగా, అతడు బాణాలవర్షం కురిపించాడు. ప్రళయకాల 
మేఘస్వభావాన్ని తలపించాడు. ఉపమ రూపకానుపాణితం కావటం అలంకారశిల్పం. (సంపా.) 


తే. అతండు నానాప్రకార శస్తాస్త నిహతి | నతుల విక్రమ విభవ మనర్గళముగ 
యోధసారథి యుగ్యసంయుతము గాంగ । నూటు రథములు వ్రేల్మిడి నుగ్గుచేసె. 173 


ప్రతిపదార్థం: అతండు= ఆ శతానీకుడు; నానాప్రకార= పలు రకాలైన; శస్త+అ(స్తనిహతిన్‌= బాణాల, మం(త్రసహిత బాణాల 
దెబ్బలతో; అతుల= సాటిలేని; విక్రమ= పరాక్రమం యొక్క; విభవము= ఐశ్వర్యం; అనర్గళముగన్‌= అడ్డులేని రీతిగా; యోధ= 
వీరులతో; సారథి= సారథులతో; యుగ్యసంయుతముకాంగన్‌= గుర్రాలతో కూడా; నూణు రథములున్‌= నూరు తేరులను; 
వ్రేల్మిడిన్‌= చిటికె వేసినంతకాలంలోగా; నుగ్గుచేసెన్‌= పాడిచేశాడు. 


తాత్సర్యం: ఆ శతానీకుడు అనేక శస్తాస్తాలను ప్రయోగించి, సాటిలేని పరాక్రమ సంపదతో అడ్డులేని రీతిగా పోరి 
వీర రథికులతో, సారథులతో, గుర్రాలతో కూడిన నూణు రథాలను క్షణకాలంలో పొడి పొడి చేసివేశాడు. 


విశేషం: శతానీకుడు శత్రుసేనలోని రథికులను, రథాలను నుగ్గు చేశాడు. చతురంగ సేనలలో ఒక్కొక్కరు ఒక్కొక్క 
అంగాన్ని చంపి ధ్వంసం చేయటం ఈ యుద్దంలోని విశేషం. (సంపా.) 


మ. మదిరాశ్వుండు కడంగి యన్నకు బలోన్మాదంబు రెట్టింప స 
ప్రదర జ్యా లతికాక్రియా సమభిహారక్రీడనం బప్పు డొ 
ప్పెదమై యోగ వియోగ సంధులు నిరూపెింపంగరాకుండ గ 
ర్ల దళోపాంతము వింతసేయ నడరెన్‌ రౌద్రంబు శోభిల్ల(గన్‌. 174 


ప్రతిపదార్థం: మదిరాశ్వుండు= మదిరాశ్వుడు; కడంగి= పూనుకొని; అన్నకున్‌= శతానీకుడికి; బల+ఉన్మాదంబు రెట్టింపన్‌= 
బలగర్వం ఇబ్బడి అయ్యేటట్టుగా; స(ప్రదర= బాణంతో కూడిన; జ్యాలతికా= లతవంటి నారియొక్క; [క్రియా= బాణం తొడగటం, 
విడవటం అనే కార్యం యొక్క; సమభిహార+క్రీడనంబు= ఎడతెరిపిలేని చేష్టల ఆట; అప్పుడు= ఆ సమయంలో; ఒప్పిదము+ఐ= 
తగు విధంగా; యోగ వియోగసంధులు= బాణాలను ఎక్కుపెట్టడం, విడవటం అనే వాటి మధ్య ఉండే విరామాలు; నిరూపింపC 
గన్‌= వేరుపరచి చెప్పటానికి; రాకుండన్‌= వీలుకాకుండగా; కర్లదళ+ఉపాంతము= చెవి సమీప ప్రదేశం; వింత+చేయన్‌= ఆశ్చర్యం 
కలిగించగా; రౌద్రంబు= రౌద్రరసం; శోభిల్ల(గన్‌= ప్రకాశించగా; అడరెన్‌= విజృంభించాడు. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 433 
తాత్సర్యం: మదిరాశ్వుడు తన అన్న శతానీకుడు ప్రదర్శించిన బలోన్మాదాన్ని ఇనుమడింప జేసేటట్లు మనోజ్ఞంగా 
ధనుర్విద్యా ప్రదర్శనం చేశాడు. అల్లెత్రాడు ఆకర్షాంతంగా లాగి బాణాలు తొడుగుతూ, ప్రయోగిస్తూ ఉన్నా, ఆ 

టా (ac) యా... 
రెండు (క్రియలకూ మధ్య ఉండే విరామం ఎవరికీ తోచకుండా చెవిదగ్గరే నిరంతరాయంగా జ్యాలతను అద్భుతంగా 
నిలుపుతూ రౌద్రరసం రాణించేటట్టు బాణవిద్యను ప్రదర్శించాడు. 


క. అడరివడి రథచతుశ్శతి । పొడిసేసి, పరాక్రమం బపూర్వంబై యే 

ర్పడ( గరిహయ నరనికరము । బడలుపడం దటిమె నలి నభశ్చరు లార్వన్‌. 175 
ప్రతిపదార్థం: అడరి= అతిశయించి; వడిన్‌= త్వరగా; రథచతుళ్ళతి= నన్నూరుతేరులను; పొడి+చేసి= నుగ్గుగాచేసి; పరాక్రమంబు= 
ప్రతాపం; అపూర్వంబు+ఐ= అబ్బురపాటు కలిగించేదై; ఏర్పడన్‌= వెల్లడికాగా; కరి= ఏనుగుల; హయ= గుర్రాల; నరనికరము= 


కాల్చలాల సమూహాలు; బడలుపడన్‌= (శ్రమనందగా; నభశ్చరులు= దేవతలు; ఆర్వన్‌= బిగ్గరగా కీర్తించగా; తజిమెన్‌= తరిమి 
కొట్టాడు. 


తాత్సర్యం: ఆ మదిరాశ్వుడు విజృంభించి వేగంగా నాలుగువందల రథాలను నుగ్గునుగ్గు చేశాడు. అబ్బురపాటు 
కలిగించే ప్రతాపం ప్రకటించి ఆకాశాన దేవతలు గొప్పగా మెచ్చుకొనేటట్టు ఏనుగుల, గుర్రాల, పదాతుల సమూహాలను 
బాధించి తరిమికొట్టాడు. 


విశేషం: చతురంగ బలాలను (క్రమంగా మర్ద్షించటం ఇందులో విశేషం. 


ఉ. మండలచారియై రథ మమానుషవిక్రమలీల నొప్ప ను 
ద్దండ భుజాబలంబు ప్రథితంబుగ నత్తథి దా(కి సూర్యద 
త్తుం డనివార్య శౌర్యగుణ ధుర్యుండు వీడ యనంగం బేర్డి వే 
దండ ఘటావిపాటనవిదగ్రత( బొల్టె రణాంగణంబునన్‌. 176 


ప్రతిపదార్థం: సూర్యదత్తుండు= సూర్యదత్తుడు; రథము= తేరును; మండలచారి+ఐ= గుండ్రంగా తిరిగే దానిగా చేసి; అమానుష 
విక్రమలీలన్‌= మానవాతీతమయిన శౌర్యంతో; ఒప్పన్‌= తగిఉండగా; ఉద్దండ భుజాబలంబు= భయంకరమైన భుజబలం; 
ప్రథితంబుగన్‌= ప్రఖ్యాతితో; ఆ+తణీన్‌= ఆ సమయంలో; తా(కి= ముట్టి; అనివార్య= అడ్డుకొన వీలుకాని; శౌర్యగుణధుర్వు( 
డు= వీరగుణంలో నేర్పరియైనవాడు; వీ(డు+అనంగన్‌+పేర్చి= వీడే సుమా అనగా విజృంభించి; వేదండ ఘటా= ఏనుగుల 
సైన్యాన్ని; విపాటన= నాశనం చేయటంలో; విద్భాతన్‌= నేర్పుతో; రణ+అంగణంబునన్‌+పొల్ళెన్‌= యుద్దరంగంలో ప్రకాశించాడు. 


తాత్పర్యం: ఆ సమయంలో సూర్యదత్తుడు రథాన్ని మండలచారిగా తిప్పుతూ సాటిలేని పరాక్రమంతో తాకి 
ఎదురులేని శౌర్యంలో మేటి వీరుడు వీడే సుమా అన్నట్లు మదపుటేనుగుల సైన్యాన్ని నాశనం చేసే నేర్పరితనంతో 
యుద్దరంగంలో వెలుగొందాడు. 


ఉ. అప్పుడు శంఖు. డెంతయు( బ్రియంబునం బెండ్లికి. బోవునట్లు మో 
మొప్ప(గ నస్త్రశస్తముల యుల్లసనంబున శత్రునేత్రముల్‌ 
కప్పంగ6 జీళటుల్‌ రణముఖంబు సమస్తము. దానయై రథం 
బుప్పర వీథి. దోలికొని యుగ్రగతిం బటితెంచి తా/కినన్‌. 177 


434 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; శంఖు(డు; ఎంతయున్‌= మిక్కిలి; ప్రియంబునన్‌= ప్రీతితో; సెండ్జికిన్‌+పోవునట్లు= 
పెండ్లికి పోతున్నట్లుగా; మోము+ఒప్పంగన్‌= ముఖం (ప్రకాశించగా; అస్తశస్తముల= బాణాలయొక్క, మం(త్రసహిత బాణాలయొక్క, 
ఉల్లసనంబునన్‌= ఉల్లాసంతో; శత్రునేత్రముల్‌= విరోధుల కన్నులు; చీంకటుల్‌+కప్పంగన్‌= మిరుమిట్టు కొలుపగా; రణముఖంబు= 
యుద్దభూమి ముందుభాగం; సమస్తమున్‌= అంతా; తాను+అ+ఐ= తానే అయి; రథంబు= తేరును; ఉప్పరవీథిన్‌= ఆకాశమార్గంలో; 
తోలికొని= తోలుకొంటూ; ఉ(గ్రగతిన్‌= భయంకరరీతిలో; పబితెంచి= వచ్చి; తాశినన్‌= ఎదుర్కొనగా. 

తాత్సర్యం: అప్పుడు విరటుడి కొడుకు శంఖుడు పెండ్లికి వెళ్ళుతున్నట్టు ముఖం వెలుగొందగా అ(స్తశస్రాల 
కాంతులు ఎదుటి వైరుల కన్నులను మిరుమిట్లు కొలిపి చీకట్టు (క్రమ్మేటట్టు చేయగా యుద్దరంగమంతా తానే 
అయి, తన తేరును ఆకాశమార్గంలో వేగంగా తోలికొని వచ్చి భయంకరంగా ఎదుర్కొనగా. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


విశేషం: అలం: అతిశయోక్తి. 


తే. మందరాచల చటుల విమర్దనమున | ఘూర్ణమానమై గాఢ సంక్షోభ మెసంగం 

దలకు జలనిధి నాం ద్రిగర్తక్షితీశు । బలము తిరుగుడువడియె సంకులముగాంగ. 178 
ప్రతిపదార్థం: మందర+అచల= మందర పర్వతం యొక్క; చటుల= తీవ్రమైన; విమర్షనమునన్‌= చిలకటం వలన; 
ఘూర్లమానము+ఐ=సుళ్ళు తిరుగునట్లయిన; గాఢ= మిక్కిలి; సంక్షోభము++ఎసంగన్‌= కల్లోలమొప్పగా; తలంకు= చలించే; 
జలనిధి నాన్‌= సముద్రమో అన్నట్టు; త్రిగర్తక్షితి*ఈశుబలము= సుశర్మసేన; సంకులము+కాంగన్‌= తికమకపడి; తిరుగుడు 
పడియెన్‌= కలతపడింది. 


తాత్పర్యం: మందరపర్వతం చేత మధించబడటం వలన సుళ్ళు తిరుగుతూ అల్లకల్లోలమయిన సముద్రమా 
అన్నట్లు సుశర్మ సైన్యం తికమకచెంది కలతపడింది. 


నిశేషం: అలం: ఉత్రేక్ష. 


వ. అయ్య్యవసరంబునం దక్కిన దొరలును దలపడి యతిభీమంబుగా సంగ్రామంబు సేయం దొడంగిన. 179 


ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= అట్టి సమయంలో; తక్కిన దొరలును= మిగిలిన సామంతులు కూడా; తలపడి= ఎదుర్కొని; 
అతిభీమంబుగాన్‌= మిక్కిలి భయంకరంగా; సం(గ్రామంబు చేయన్‌+తొడంగినన్‌= యుద్దం చేయ మొదలిడగా. 


తాత్సర్యం: ఆ సమయంలో మిగిలిన సామంతులు కూడా ఎదుర్కొని మిక్కిలి భయంకరంగా యుద్దం చేయటానికి 
మొదలుపెట్టగా. (తరువాతి పద్యంతో అన్వయం). 
చ. అనుజ తనూజ మంత్రి సుభటాప్తజనంబుల పోరు చూచి నె 

మ్మనమునం బొంగి మై పెనిచి మత్యమహీరమణుండు సారథిం 

గను6గొని 'యల్ల కంటె మొన. గ్రాలుచునున్న త్రిగర్తనాథు కే 

తనమున చక్కటిన్‌ మన రథంబు వెసం జన నిమ్ము నావుడున్‌. 180 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 435 
ప్రతిపదార్థం: మత్స్యమహీరమణుండు= మత్స్యదేశ ప్రభువైన విరాటుడు; అనుజ= తమ్ముల యొక్కయు; తనూజ= కుమారుడి 
యొక్కయు; మంత్రి= మంత్రుల యొక్కయు; సుభట= సుశిక్షితులయిన సైనికులయు; ఆప్రజనంబుల= ఆత్మీయులయు; 
పోరు= యుద్దాన్ని; చూచి; నెజ+మనమునన్‌= తన నిండు మనసులో; పొంగి= ఉప్పొంగి; మైన్‌+పెనిచి= తన శరీరాన్ని పెంచి 
(ఉత్సాహపడి); సారథిన్‌+కనుంగొని= తన సారథిని చూచి; అల్లకంటె?= అదిగో చూచావా?; మొనన్‌= సేన మొదట్లో; 
క్రాలుచున్‌+ఉన్న= (ప్రకాశిస్తున్న; (త్రిగర్తనాథున్‌= సుశర్మయొక్క; కేతనమున చక్కటిన్‌= ధ్వజం ఉన్న చోటికి; మన రథంబు= 
మన తేరును; వెసన్‌= త్వరగా; చనన్‌+ఇమ్ము= పోనిమ్ము; నావుడున్‌= అనగా. 


తాత్పర్యం: విరాటుడు తన తమ్ముల, కుమారుడి, మంత్రుల, సుశిక్షితులైన సైనికుల, ఆప్పుల యుద్దాన్ని చూచి, 
శ్రి oa అ (cue ధి 


అంతరంగంలో ఉప్పొంగి, ఉత్సాహంతో మేను పెంచి, సారథిని చూచి, 'ఆ సేన మొదట్లో వెలుగొందుతున్న సుశర్మ 
కేతనాన్ని చూచావా? దాని దగ్గరికి మన తేరును పోనిమ్ము అనగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. అగ్గలిక నతండు హయముల । పగ్గంబులు సడల విడిచి పటురయమున నా 
మొగ్గరము దటియ( బటిపిన మ్రగ్గెను రథపంచశతము మత్వాధిపుచేన్‌. 181 


ప్రతిపదార్థం: అత(డు= విరటుడి సారథి; అగ్గలికన్‌= ఉత్సాహంతో; హయముల పగ్గంబులు= గుర్రాల పగ్గాలు; సడలన్‌+విడిచి= 
వదులుగా విడిచి; పటురయమునన్‌= మిక్కిలి వేగంతో; ఆ మొగ్గరము= ఆ వ్యూహమును (సేనను); తజియన్‌= సమీపించేటట్టు; 
పణజపినన్‌= పరువెత్తించగా; మత్స్య+అధిపుచేన్‌= విరాటుడిచేత; రథపంచశతము= అయిదువందల రథాలు; (మ్రగ్గెను= 
కూలిపోయాయి. 


తాత్సర్యం: విరటుడి సారథి గుజ్ట్రాల పగ్గాలను వదలి మిక్కిలి వేగంతో ఆ సైన్యాన్ని చేరేటట్టు వాటిని పరుగెత్తించగా 
విరాటుడు ఐదునూర్ల రథాలను కూల్చ్పివేశాడు. 


మ. అవనీనాయకు( జూచి యేచి నలి వీరావేశ దుర్జాంతమై 
కవిసెం గుంత భుశుండి తోమర గదా ఖడ్లాది శ స్తాస్త్ర తీ 
ఆ 
వ్ర విహారంబు విరోధి దుర్విషహ సంరంభంబుగా నొక్కపె 
ట్ట వడిం దద్దల మెల్ల నారదుండు వేడ్కం గుంచె సారింప(గన్‌. 182 


ప్రతిపదార్థం: అవనీనాయకున్‌+చూచి= రాజును చూచి; (విరటుడిని చూచి); తద్భలము+ఎల్లన్‌= ఆ సైన్యమంతా; ఏచి= 
విజృంభించి; నలిన్‌= మిక్కిలి; వీర+ఆవేశ= వీరోద్వేగంతో; దుర్జాంతము+ఐ= అణచటానికి ఏలుకానిదై; కుంత, భుశుండి, 
తోమర, గదా, ఖడ్గ+ఆది= ఈటెలు, తోమరాలు, గదలు, కత్తులు మొదలైన; శస్త+అ(స్త= బాణములతోను, మం(త్ర సహిత 
బాణాలతోను, తీవ్రవిహారంబు= వేగంగా చేసే సంచారం; విరోధి= శత్రువులకు; దుర్విషహ= సహించటానికి శక్యంకాని; 
సంరంభంబు+కాన్‌= అట్టహాసం కాగా; నారదుండు= నారదమహర్షి. కుంచె= తన కుంచెను; వేడ్కన్‌= కుతూహలంతో; 
సారింప(గన్‌= ఆడించగా; ఒక్కపెట్టు+అ= ఒక్కుమ్మడిగా; వడిన్‌= వేగంగా; కవిసెన్‌= ఎదిరించింది. 


తాత్పర్యం: తమ రాజైన విరాటుడి ఉత్సాహాన్ని చూచి సైన్యమంతా విజృంభించి, తిరుగులేని ఉత్సాహాతిశయంతో 
కుంతాలు, భుశుండులు, తోమరాలు, గదలు, ఖడ్డాలు మొదలైన శృస్రాస్రాలతో తీవ్రవిహారం చేస్తూ శత్రువులకు 
సాధ్యంకాని అట్టహాసంతో ఎదుర్కొన్నది. ఆ సన్నివేశాన్ని చూచి కలహప్రియుడైన నారదుడు చేతితో కుంచె ఆడిస్తూ 
నాట్యంచేశాడు. 


436 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: భుశుండి=టాలను చిమ్ము చర్మమయమగు ఆయుధము. సూంరానని. 


వ. ఇవ్విధంబున విరాటుండు తానును సేనయుం జేయం గలవారును, బరవసంబు సేసి యొక్కున్ముడి 
నడరుటయుం, దెరలి మరలిన నిజసైన్యంబు దైన్యంబు గలయం గనుంగొని, కోపాటోపంబునం గెంపుగదురు 
లోచనంబులుం బెంపొలయు భుజశిఖరంబులుం గలిగి తానుం దమ్ముండును సంగడంబుగా. గోల్తలసేసి 
రథసమూహంబుతో విరాటవ్యూహంబు నెదురుకొని. 183 

ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా; విరాటుండు= విరాటరాజు; తానును; సేనయున్‌+చేయన్‌+కలవారును= 
తానూ, సేనా, యుద్దం చేయగలవారున్నూ; బరవసంబు+చేసి= ధైర్యంచేసి (సాహసించి); ఒక్క+ఉమ్మడిన్‌= ఒక్కసారిగా; 
అడరుటయున్‌= విజృంభించగా; తెరలి=కలగి; మరలిన= వెనుతిరిగిన; నిజసైన్యంబు= తన సేన; దైన్యంబు= దీనత్యాన్ని; 
కలయన్‌+కనుంగొని= సమీక్షించి; కోప+ఆటోపంబునన్‌= ఎక్కువ అయిన కోపంతో; కెంపు+కదురులోచనంబులు= ఎ(ర్రనైన 
కన్నులు; పెంపు+ఒలయు= గొప్పవిఅగు; భుజశిఖరంబులున్‌+కలిగి= ఎత్తయిన భుజాలు కలిగి; సుశర్మ తానున్‌+తమ్ముండును= 
సుశర్మ తానూ తన తమ్ముడూ; సంగడంబు+కాన్‌= ఉమ్మడిగా; కోల్తల+చేసి= సన్నాహం చేసి; రథసమూహంబుతోన్‌= రథాల 
గుంపుతో; విరాట వ్యూహంబున్‌= విరాటుడు పన్నిన యుద్దవ్యూహాన్ని; ఎదురుకొని= ఎదుర్కొని. 

తాత్పర్యం: ఈ విధంగా విరటుడూ తానూ, తన సైన్యమూ, యుద్దం చేయగల యోధులూ ధైర్యంతో ఒక్కుమ్మడిగా 

విజృంభించారు. ఆ ధాటికి ఆగలేక వెనుతిరిగి పరుగెత్తే తమ సైన్యాల దీనావస్థను తెలిసికొని, కోపాతిశయంతో 

ఎరుపెక్కిన కన్నులతో, బలమైన భుజాలను కలిగి ఉన్న సుశర్మ తమ్ముడితో కలిసి ఉమ్మడిగా సన్నాహం చేసి 
రథాలతో వచ్చి విరాటుడి యుద్దవ్యూహాన్ని ఎదుర్కొని. 


క. బలవిక్రమములు మెజియంగ6 । దలపడి రథ దంతి హయ పదాతి చయంబుల్‌ 
కలను సుడివడ(గ( దామర । కొల నేనుంగు సొచ్చినట్లు గురువుగం జొచ్చెన్‌. 184 
ప్రతిపదార్థం: బలవిక్రమములు మెజయంగన్‌= బలం శౌర్యం (ప్రకాశించగా; తలపడి= ఎదుర్కొని; రథ, దంతి,హయ, పదాతి 


చయంబుల్‌= రథ గజ తురగాలూ కాల్బలాలూ; కలను= యుద్దంలో; సుడి+పడంగన్‌= సుళ్ళు తిరుగగా; తామర కొలను= 
తామరలున్న సరస్సులను; ఏనుంగు+చొచ్చినట్టు= ఏనుగు ప్రవేశించిన విధంగా; గురువుగన్‌= దర్పంతో; చొచ్చెన్‌= (ప్రవేశించాడు. 


తాత్పర్యం: ఏనుగు తామరపూలున్న సరోవరంలో దర్పంతో (ప్రవేశించి దానిని కలచివేసినట్టు సుశర్మ యొక్క 
చతరంగబలం బలపరా[క్రమాలు ప్రకాశించగా తలపడి యుద్దరంగాన్ని సంక్షోభపరచింది. 


విశేషం: అలం: ఉపమ. 


ఉ.  ఏలినవానిం గాంచి, మొనలెల్లను నెంతయు దర్ప మెక్కి యా 
భీల నిశాత హేతిరుచి భీకరలీల నెదిర్హి, మత్స్య భూ 
పాలక సైన్యరాజి. దలపడ్డ మహోగ్రత( బేర్జి, యా సమి 
త్మేళ వియచ్చర ప్రతతికిన్‌ వెజంగందంగం జేసి నెంతయున్‌. 185 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 437 
ప్రతిపదార్థం: ఏలినవానిన్‌+కాంచి= రాజును చూచి; మొనలు+ఎల్లను= సైన్యాలన్నీ; దర్బము+ఎక్కి= గర్వం ఎక్కువై; ఆభీల= 
భయంకరంగా; నిశాతహేతి రుచిన్‌= వాడి అయిన కత్తియొక్క కాంతితో; భీకరలీలన్‌= భయంకరంగా; ఎదిర్భ్చి= ఎదుర్కొని; 
మత్స్య భూపాలక= విరటుడి యొక్క; సైన్యరాజిన్‌= సేనాసమూహాన్ని; తలపడ్డన్‌= ఎదుర్కొనగా; మహా+ఉ(గ్రతన్‌+పేర్చి= 
భయంకరంగా విజృంభించి; ఆ సమిత్‌+కేళి= ఆ యుద్దక్రీడ; వియత్‌+చరప్రతతికిన్‌= దేవతల సమూహానికి; ఎంతయున్‌= 
ఎంతగానో; వెజంగు= ఆశ్చర్యాన్ని; అందంగన్‌+ చేసెన్‌=పొందేట్టు చేసింది. 
తాత్సర్యం: తమ రాజును చూచి త్రిగర్త సైన్యాలన్నీ గర్వంతో విజృంభించి వాడికత్తుల కాంతితో భయంకరంగా 
విరటుడి సేనాసమూహాన్ని ఎదిరించాయి. మహత్తర విజృంభణంతో కూడిన ఆ యుద్ద క్రీడ దేవతలు కూడా ఎంతో 
ఆశ్చర్యపడుతూ చూచేటట్లు చేసింది. 


తే. కడిమి మెజియంగ. బోరు త్రిగర్తనాథు | రథము. గనుంగొని కడంగి విరాటవిభుండు 
వరవునకు నల్గినట్టుల సరకుగొనక ।; యతుల రభసాతిరేకత నతని. దా.3. 186 


ప్రతిపదార్థం: కడిమి= పరాక్రమం; మెజయంగన్‌= ప్రకాశించగా; పోరు= యుద్దం చేసే; (త్రిగర్తనాధురథమున్‌= సుశర్మయొక్క 
తేరును; విరాటవిభుండు= విరాటరాజు; కనుంగొని= చూచి; కడంగి= పూనుకొని; వరవునకున్‌= సేవకుని మీద; అల్షినట్టుల= 
కోపగించినట్టు; సరకుగొనక= లెక్కచేయక; అతుల= సాటిలేని; రభస+అతిరేకతన్‌= వేగాతిశయంతో; అతనిన్‌= ఆ సుశర్మను; 
తాశెన్‌= ఎదిరించాడు. 

తాత్పర్యం: పరాక్రమంతో యుద్ధం చేస్తున్న సుశర్మ ఎక్కివస్తున్న తేరును చూచిన విరాటుడు పూనికతో సేవకుడి 
మీద అలిగిన విధంగా అతడిని లెక్కసేయక మిక్కిలి వేగంగా ముట్టడించాడు. 


విశేషం: అలం: ఉపమ. 
విరాటు.ండు సుశర్మమీంద. దన రథంబు తోలించి పోరుట (సం.4-31-17) 


వ. ఇట్లు దలపడి. 187 
తాత్పర్యం: ఈ విధంగా ఎదుర్కొని. 


మ.  పటువేగంబగు శాతభల్లచయ సంపాతంబునన్‌ మింట మి 

క్కుటమై మంట ధగద్దగద్దగ యనం గోపంబు రూపంబులై 

చటులక్రీడ( జరించు న ట్లిరువురున్‌ శౌర్యోన్నతిం బోరి రు 

తట దర్పోద్దతులై పరస్పర జయాకాంక్షం బ్రచండంబుగన్‌. 188 
ప్రతిపదార్థం: పటువేగంబు+అగు= మిక్కిలి వేగంతో కూడినదైన; శాత= వాడి అయిన; భల్లచయ= బల్లెముల సమూహంయొక్క; 
సంపాతంబునన్‌= పడటంవలన; మింటన్‌= ఆకాశంలో; మంట= అగ్నిజ్వాల; మిక్కుటము+ఐ= అధికమై; ధగద్దగద్దగ+అనన్‌= 
ధగధగమండుతుండగా; కోపంబు రూపంబులు+ఐ= కోపం ఆకారాలను ధరించి; చటుల క్రీడన్‌= తీవ్రమైన ఆటలో; చరించునట్టు= 


తిరిగే విధంగా; ఇరువురున్‌= ఇద్దరున్నూ (విరాట సుశర్మలు); శౌర్య+ఉన్నతిన్‌= వీరాధిక్యంతో; (ప్రచండంబుగన్‌= భయంకరంగా; 
పోరిరి= యుద్దం చేశారు. 


438 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్సర్యం: విరాట సుశర్మలు ఒకరిపై ఒకరు మిక్కిలి వేగంగా వాడి అయిన బల్లెములను వేయగా, అవి 
ఆకాశంలో ధగధగమండుతూ ఉండగా, వారిరువురూ మూర్తీభవించిన కోపాలా అన్నట్లు తీవ్రమయిన యుద్దక్రీడలో 
విహరిస్తూ పరా(క్రమాతిశయంతో గర్యాహంకారాలతో ఒకరిని ఒకరు జయించాలన్న కోరికతో భయంకరంగా 
పోరాడారు. 


విశేషం: అలం: ఉత్రేక్ష. 


క. తదవసరంబున నొక్కటం | బది యమ్ములు తొడి త్రిగర్తపతి వక్షంబున్‌ 

వదనంబు నేసి విరటుండు । మదమున( దురగములనేసె మజియు. బదింటన్‌. 189 
ప్రతిపదార్థం: తద్‌+అవసరంబునన్‌= ఆ సమయంలో; విరటుండు= విరాటరాజు; ఒక్కటన్‌= ఒకమారుగా; పది+అమ్ములు= 
పదిబాణాలను; తొడి= తొడిగి; త్రిగర్తపతి వక్షంబున్‌= సుశర్మ యొక్క రొమ్మునూ; వదనంబున్‌= మొగాన్నీ; ఏసి= కొట్టి; 
మదమునన్‌= పొగరుతో; మణియున్‌= ఇంకను; పదింటన్‌= పది బాణాలతో; తురగములన్‌= గుర్రాలను; ఏసెన్‌= కొట్టాడు. 


తాత్సర్యం: ఆ సమయంలో విరటుడు ఒకేమారు పది బాణాలను తొడిగి త్రిగర్తరాజైన సుశర్మ రొమ్ముమీదా, 
మొగంమిదా ప్రయోగించాడు. అంతేకాకుండా గర్వంతో ఇంకా పదిబాణాలతో అతడి గుర్రాలను కొట్టాడు. 


క ఇంచుకయు నీడంబోవక | కాంచన పుంఖప్రకాండ కాంతి స్పాయ 
త్పంచాశద్దాణంబులు । నించె నతడు మత్స్య మేదినీపతి మేనన్‌. 190 
ప్రతిపదార్థం: అతండు= ఆ సుశర్మ; ఇంచుకయున్‌= కొంచెం కూడా; ఈడన్‌+పోవక= వెనుకాడకుండా; కాంచన= బంగారు; 


పుంఖప్రకాండ= తోకలుగల బాణాల సమూహంయొక్క; కాంతి= కాంతులచేత; స్పాయత్‌= (ప్రకాశిస్తున్న; పంచాశత్‌+బాణంబులు= 
ఏబదిబాణాలు; మత్స్యమేదినీపతిమీ(దన్‌= విరటుడిమీద; నించెన్‌= నింపాడు. 


తాత్సర్యం: ఆ సుశర్మ ఏమాత్రం జంకకుండా బంగారు తోకల బాణాల సమూహాలు కాంతులు విరజిమ్ముతుండగా 
విరటుడిమీద ఏబది బాణాలను ప్రయోగించాడు. 


తే. దొరలు తలపడ్డ నాహవదోహలమున | నుభయ బలములు దమకించి యోర్వలేక 

కలయబెరసి భూ రేణువు కతన రాత్రి । గాకమున్న యొండొరువుల. గానరైరి. 191 
ప్రతిపదార్థం: దొరలు= రాజులు; తలపడ్డ= ఎదుర్కొనగా; ఆహవ= యుద్దంమీది; దోహలమునన్‌= ఉత్సాహంతో; ఉభయ 
బలములున్‌= రెండు (వైపుల) సేనలు; తమకించి= త్వరపడి; ఓర్వలేక= నిగ్రహించుకొనలేక; కలయన్‌+బెరసి= కలయబడి; 


భూరేణువు కతనన్‌= నేలదుమ్ము లేవటం వలన; రాత్రి కాకమున్ను+అ= రాత్రి కాకముందే (చీకటి పడకముందే); ఒండు+ 
ఒరువులన్‌= ఒకరినొకరు; కానరు+ఐరి= గుర్తించలేకపోయారు. 


తాత్సర్యం: తమ రాజులు ఎదుర్కొనగా, సమధికోత్సాహంతో యుద్దంలో ఇరువైపు సేనలు ఆగబట్టలేక ఎదుర్కొనగా 
రేగిన మట్టి, దుమ్ము వలన రాత్రికాకముందే చీకటి పడ్డట్టయి ఒకరిని మరొకరు చూడలేకపోయారు. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 439 

క. క్షతములఈ బెల్లు తొరయగు శో । జితము రజఃపటల మడంచి నెఅపిన నరుణ 
ద్యుతి( దమము వాపు వేకువ । గతి. దతృమయం బతి ప్రకాశత నొప్పెన్‌. 192 
ప్రతిపదార్థం: క్షతములన్‌= గాయాలనుండి; పెల్లు= ఎక్కువగా; తొరంగు= కారే; శోణితము= నెత్తురు; రజపటలమున్‌= దుమ్ము 
సమూహాలను; అడ(చి= అణగించివేసి; నెజపినన్‌= (ప్రసరింపజేసిన; అరుణద్యుతిన్‌= ఎర్రని కాంతితో; తమము= చీకటిని; 


పాపు= పోజేయు; వేకువ గతిన్‌= వేగుజామువలె; తద్‌+సమయంబు= ఆ సమయం; అతి ప్రకాశతన్‌+ఒప్పెన్‌= మిక్కిలి వెలుగుతో 
విలసిల్లింది. 
౧ 


తాత్సర్యం: సైనికుల గాయాల నుండి విస్తారంగా కారిన నెత్తురు మట్టి దుమ్మును అణచివేసి నెరపివేయగా 
కానవచ్చిన ఎగ్రని వెలుగు కల ఆ సమయం చీకటిని పోగొట్టే వేగుజామువలె మిక్కిలి వెలుగుతో ఒప్పారింది. 


విశేషం: అలం: ఉపమ. 


ఉ. దానికి( జిత్తవృత్తులు ముదంబున( బొందంగ, మేను లుబ్ద్బంగా 

సేనలు రెండు నుద్దట విజృంభణతన్‌ వివిధా స ఘటన 

౭ టట 

ధ్వానము దిక్కులం బరంగ6 దాఢి రణం బొనరించె; నత్తణిన్‌ 

భాను(డు పశ్చిమాద్రి. గనుపట్టెం దలిర్షిన మావిమో కనన్‌. 193 
ప్రతిపదార్థం: దానికిన్‌= ఆ (ప్రకృతికి (వెలుగునకు); చిత్తవృత్తులు= మనోవ్యాపారాలు; ముదంబునన్‌+పొందంగన్‌= సంతోషం 
అనుభవించగా; మేనులు+ఉబ్బంగాన్‌= ఒడళ్ళు ఉప్పాంగగా; సేనలు రెండున్‌= ఇరువైపుల సేనలూ; ఉద్భట విజృంభణతన్‌= 
అధికమైన పూనికతో; వివిధ= అనేకములైన; అస్త్ర ఘట్టన ధ్వానము= మంత్ర సహిత బాణాలు ఘర్షణపడటం వలన కలిగే 
చప్పుడు; దిక్కులన్‌+పరంగన్‌= దిక్కులలో వ్యాపించగా; తాంకి= ఎదుర్కొని; రణంబు+ఒనరించెన్‌= యుద్దం చేశాయి, ఆ+తటీన్‌= 
ఆ సమయంలో; భానుండు= సూర్యుడు; పశ్చిమ+అద్రిన్‌= పడమటి కొండపై; తలిర్చిన= చిగిర్భిన; మావిమోక+అనన్‌= మామిడి 
మొక్కేమో అన్నట్టుగా; కనుపట్టెన్‌= కనిపించాడు. 
తాత్పర్యం: ఆ ప్రకృతికి (వెలుగునకు) మనసులు రంజిల్లి శరీరాలు ఉప్పొంగగా ఇరువైపుల సేనలు విజృంభించి 
అనేక అస్త్రాల రాపిడివల్ల కలిగిన చప్పుళ్ళు దిక్కులు పిక్కటిల్లచేయగా ఎదురు యుద్ధాలకు పూనుకొని పరస్పరం 
ఆర్భాటంతో పోరు చేశారు. ఆ సమయంలో పడమటి కొండమీద సూర్యుడు ఒక మామిడి మొక్క చిగిర్చిందా 
అన్నట్లు కనిపించాడు. 

౧ 


విశేషం: అలం: ఉటత్రేక్ష. అస్తమిస్తున్న సూర్యుడిని కెంజాయ మామిడి మొక్కగా ఉత్రేక్షించటం కమనీయం. (సంపా.) 


క. సమరంబున భటులు కడున్‌ । శ్రమమొందిరి, తమము గవిసినంగాని సము 
ద్యమ సంరంభ ముడుగ, రిది। సమయం బని తొలంగినట్లు సవిత్భండు గ్రుంకెన్‌. 194 


ప్రతిపదార్థం: సమరంబునన్‌= యుద్దంలో; భటులు= సైనికులు; కడున్‌= మిక్కిలి; శ్రమము+జఒందిరి= అలసట చెందారు; 
తమము కవిసినన్‌+కాని= చీకటి (క్రమ్మితేకాని; సముద్యమ సంరంభము= ప్రారంభించిన యుద్ద ప్రయత్నపు ఆర్భాటాన్ని; ఉడుగరు= 


440 శ్రీమదాంధ్ర మహాభారతము 
మానరు; ఇది సమయంబు+అని= ఇదే తగిన వేళయని; తొలంగినట్టు= తొలగిపోయినట్టుగా; సవితృడు= సూర్యుడు; (క్రుంకెన్‌= 


అస్తమించాడు. 


తాత్సర్యం: సైనికులు యుద్దంలో బాగా అలసిపోయారు. చీకటి పడితేకాని వీరు తమ యుద్దోత్సాహాన్ని మానరు. 
కాబట్టి ఇదే తగిన సమయం అని తొలగిపోయినట్టు సూర్యుడు అస్తమించాడు. 


విశేషం: అలం: ఉత్రేక్ష. 
వ. తదనంతరంబ. 195 
తాత్పర్యం: ఆ తరువాత. 


క. ముటిముణి చీళటియప్పుడు । నటిముటి భటు లుడుగ కడరి యని సేయంగా 

నెటిసి తమ మెల్లయెడంగ్రి। క్కిజిసిన మణీ పాసి నిలిచి రింతను నంతన్‌. 196 
ప్రతిపదార్థం: భటులు= సైనికులు; ముజిముటీ చీ(కటి+ అప్పుడున్‌= మసక మసక చీకటిగా ఉన్నప్పుడు కూడా; అటిముణి= 
కొద్దిగా కూడా; ఉడుగక= వెనుకాడక; అడరి= పెచ్చుపెరిగి; అనిన్‌+చేయంగాన్‌= యుద్దం చేస్తుండగా; నెణసి= కమ్ముకొన్న; 
తమము= చీకటి; ఎల్ల+ఎడన్‌= అంతటను; కక్రిక్కిజీసినన్‌= దట్టంకాగా; మజీ= అప్పుడు; పాసి= తొలగి; ఇంతనున్‌+అంతన్‌= 
ఇక్కడా అక్కడా; నిలిచిరి= నిలిచిపోయారు. 


తాత్సర్యం: మసకచీకట్టు (క్రమ్మినవేళలోకూడా భటులు వెనుకాడకుండా యుద్దం చేశారు. క్రమంగా చిమ్మచీకట్టు 
(క్రమ్మటంతో ఇక గత్యంతరంలేక యుద్దం మాని అక్కడక్కడా (ఎక్కడివారక్కడ) నిలిచిపోయారు. 


వ. ఇట్లుభయ సైనికులు సాంద్ర సంతమసంబునం జేయునది లేక సంగ్రామంబు దక్కి తమకం బెక్క నొక్కింత 

సే పూరకున్నంత. 197 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఉభయ సైనికులు= రెండు పక్షాల సైనికులు; సాం(ద్ర సంతమసంబునన్‌= దట్టమయిన 
చీకటిలో; చేయునది లేక= చేసే దేమీ లేక; సంగ్రామంబు+తక్కి= యుద్దం ఆపివేసి; తమకంబు+ఎక్కన్‌= ఉత్కంఠ ఎక్కువకాగా; 
ఒక్కింత సేపు= కొద్దిసేపు; ఊరక+ఉన్న+అంతన్‌= ఊరకుండగా. 


తాత్సర్యం: దట్టమయిన చీకటిలో ఇరువర్గాల సేనలు చేసే దేమీ లేక యుద్దం మాని కొంతసేపు ఊరకుండవలసిరాగా. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


క, తన మనుమలు పాండుతనయు । లనిసేంతకు వేడ్మసేయు టాత్మం గని తమం 
బున వారు మెజియరని వ । చ్చిన క్రియ శశి పూర్వశైలశిఖరం బెక్కెన్‌. 198 


ప్రతిపదార్థం: తనమనుమలు= తన మనుమలు; పాండుతనయులు= పాండుకుమారులు (పాండవులు); అని+చే(తకున్‌= 
యుద్దం చేయటానికి; వేడ్క+చేయుట= ఆస పడటం; ఆత్మన్‌+కని= మనసులో (గ్రహించి; తమంబునన్‌= చీకటిలో; వారు= 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 441 
పాండవులు; మెజయరు+అని= ప్రకాశించరని; వచ్చిన (క్రియన్‌= తాను వచ్చినట్టుగా; శశి= చంద్రుడు; పూర్వశైలశిఖరంబు= 
ఉదయాచల శిఖరాన్ని; ఎక్కెన్‌= ఎక్కాడు (ఉదయించాడు). 


తాత్సర్యం: తన మనుమలైన పాండవులు యుద్దం చేయాలనే ఉత్సాహంతో ఉన్నారని మనసులో (గ్రహించి, చీకట్లో 
వారు ప్రకాశించరని తనంతట తాను వచ్చాడా అన్నట్టు చంద్రుడు తూర్పుకొండమీద ఉదయించాడు. 


నిశేషం: అలం: ఉత్రేక్ష. పాండవులు చంద్రవంశరాజులు. చం(ద్రుడు వారి వంశ పురుషుడు కాబట్టి వారి యోగక్షేమం కోరటం 
అతడి ధర్మం. పాండవు లింకా యుద్దం చేయటం మొదలుపెట్టలేదు. కాబట్టి వారి కోర్కెను తీర్చటానికై కాంతిని (ప్రసాదించే 
ఉద్దేశంతో చంద్రుడు ఉదయించాడు. తిక్కన సూర్యోదయ సూర్యాస్తమయ చంద్రోదయ వర్లనలను కాలసూచకాలుగా, 
కథాసూచకాలుగా నిర్వహించాడు. ఇది భావి కథా సూచకమైన వర్ణనం. ఇకపై పాండవులు యుద్దంలో పాల్గొంటారని ధ్వని. 
(సంపా.) 


క. వెలుంగు గని కడంగి యిరువా€ । గులు బోరికి. జొచ్చె; మత్స్య కుంజరుండును న 


గ్గలమగు మగంటిమి సొంపున(। దలపడియె సుశర్మతోడం దదనుజు తోడన్‌. 199 


ప్రతిపదార్థం: వెలుంగు+కని= వెలుతురును (వెన్నెలను) చూచి; కడంగి= ప్రయత్నంతో; ఇరువాంగులు= రెండు ప్రక్కల సేనలు; 
పోరికిన్‌+చొచ్చెన్‌= యుద్దానికి ప్రారంభించారు; మత్స్యకుంజరు(డును= మత్స్యదేశపు రాజు (విరాటుడు); అగ్గలము+అగు= 
అతిశయించిన; మగంటిమిసొంపునన్‌= పరాక్రమ సంపదతో; సుశర్మతోడన్‌; తద్‌+అనుజు తోడన్‌= అతడి తమ్ముడితోనూ; 
తలపడియెన్‌= యుద్దానికి పూనుకొన్నాడు. 


తాత్సర్యం: వెలుగు కానరాగా ఇరువాగులవారు యుద్దానికి తలపడ్డారు. విరటుడు అతిశయించిన శౌర్యంతో 
సుశర్మనూ, అతడి తమ్ముడినీ ఎదుర్కొని యుద్దానికి తలపడ్డాడు. 


చ. తలపడి పోర వారి యరదంబు లనేకము లొక్క పెట్ట యి 

ట్టలపు రయంబునం బొదివి డాసె. గడంగి వడిం ద్రిగర్తనా 

థులు నిరుతేరు€ దద్రథముతో. గదియించి తదీయ సారథిన్‌ 

బలువిడి( గూల్లి రథ్యముల ప్రాణములుం గొని రుగ్రమూర్తులై. 200 
ప్రతిపదార్థం: తలపడి పోరన్‌= ఎదుర్కొని యుద్దం చేయగా; వారి+అరదంబులు+అనేకములు= వారి తేరులు పెక్కులు; ఒక్క 
పెట్ట= ఒక్కుమ్మడిగా; ఇట్టలము+రయంబునన్‌= మిక్కిలి వేగంగా; పొదివి= (క్రమ్ముకొని; డాసెన్‌= సమీపించాయి; కడంగి 
వడిన్‌= ప్రయత్నంతో వేగంగా; (త్రిగర్తనాథులు= (త్రిగర్తదేశపు రాజులు (సుశర్మ, అతడి తమ్ముడు); ఇరుతేరున్‌= (తమ) రెండు 
తేరులను; తద్‌+రథముతోన్‌= ఆ విరాటుడి తేరుతో; కదియించి= తాకించి (తగిలించి); తదీయ సారథిన్‌= అతడి సారథిని; 
బలువిడిన్‌+కూల్చి= శౌర్యంతో చంపి; ఉ(గ్రమూర్తులు+ఐ= భయంకరాకారులై; రథ్యముల= గుర్రాల; ప్రాణములన్‌= ప్రాణాలను; 
కొనిరి= తీసికొన్నారు. 
తాత్సర్యం: ఆ విధంగా విరాటుడు ససైన్యంగా యుద్దం చేస్తూ ఉండగా సుశర్మ, అతడి తమ్ముడూ అనేక 


రథికులతో కలిసి, ఒక్క పెట్టున వేగంగా విరాటుడిని (క్రమ్ముకొని ఎదుర్కొని ఇరుప్రక్కల తమ రథాలను అతడి 
తేరుతో తగిల్సి భయంకరంగా సారథిని హతమార్చి, గుర్రాలను చంపారు. 


442 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇవ్విధంబున విరాటుండు విరథుం డగుటయు. 201 
ప్రతిపదార్థం: -ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా; విరాటుండు= విరాటుడు; విరథుండు+అగుటయున్‌= తేరులేనివాడుకాగా, 
తాత్సర్యం: విరాటుడు ఇట్టా తేరు లేనివాడు కాగా, (తరువాతి పద్యంతో అన్వయం.) 


చ. అతిరభసంబుమై నడరి యాతనింబట్టి, సుశర్మ పెల్ల నా 

ర్లి తన రథంబుపై నిడి, యశేష బలంబులు నల్టెసన్‌ భయ 

ద్రుతగతి( బాటణినన్‌ విజయదుందుభు లొక్కట మోయ విక్రమో 

ద్దతి విభవంబునన్‌ మది ముదం బొలయన్‌ మరలెన్‌ మహోద్దతిన్‌. 202 
ప్రతిపదార్థం: అతిరభసంబుమైన్‌= మిక్కిలి వేగంతో; అడరి= విజృంభించి; ఆతనిన్‌+పట్టి= ఆ విరటుడిని పట్టుకొని; సుశర్మ; 
పెల్చన్‌+ఆర్బి= పెద్దగా సింహనాదం చేసి; తన రథంబుపైన్‌+ఇడి= తన తేరుమీద పెట్టుకొని; అశేషబలంబులు= విస్తారమగు 
సైన్యాలు; నల్లెసన్‌= నాలుగు దిక్కులకు; భయద్రుతగతిన్‌+పాజీనన్‌= భయం వలన కలిగిన వేగమైన గమనంతో పర్వెత్తగా; 
విజయదుందుభులు= విజాయాన్ని సూచించే నగారాలు; ఒక్కటన్‌ మోయన్‌= ఏకధాటిగా శబ్దం చేయగా; విక్రమ+ఉద్ధతి, 
విభవంబునన్‌= శౌర్యదర్వాధిక్యంతో; మదిన్‌= మనసులో; ముదంబు+ఒలయన్‌= సంతోషమొప్పగా; మహా+ఉద్దతిన్‌= మిక్కిలి 
దూకుడుతో; మరలెన్‌= తిరిగి వెళ్ళనారంభించాడు. 


తాత్సర్యం: సుశర్మ మిక్కిలి వేగంతో విజృంభించి విరాటుడిని పట్టుకొన్నాడు. బిగ్గరగా సింహనాదం చేసి అతడిని 
తన రథం మీదికి తెచ్చి ఉంచాడు. ఆ దృశ్యం చూచి అధిక సంఖ్యలో ఉన్న బలాలన్నీ భయంతో నలుదిక్కులా 
త్వరితగతిని పరుగెత్తాయి. విజయం కలిగినందుకు గుర్తుగా దుందుభులు ఒక్కసారిగా 'మైోసినాయి. పరా(క్రమ 
గర్వవైభవంతో మనస్సు ఉప్పొంగగా సుశర్మ విశేషదర్సంతో తిరిగి వెళ్ళనారంభించాడు. 


వ. అట్టియెడ ధర్మతనయుం డనిలనందను నవలోకించి సత్వరంబగు చిత్తంబుతో మత్య్యవిభుని వలను 
సూపుచు నిట్లనియె. 203 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; ధర్మతనయుండు= ధర్మజుడు; అనిలనందనున్‌= భీముడిని; అవలోకించి= 
చూచి; నత్వరంబు+అగు చిత్తంబుతోన్‌= తొందరతో గూడిన మనసుతో; మత్స్యవిభుని వలను చూపుచున్‌= విరటుని 
దిక్కుచూపుతూ; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: ధర్మరా జా సమయాన తొందరపడే మనసుతో భీమసేనుడిని చూచి విరాటుడి వైపు చూపుతూ ఇట్లా 
అన్నాడు. 
తే. “ఇతని యాశ్రయమున మనమెల్ల బ్రదికి; యున్నవారము గావున నుగ్ర రిపుల 

పాలువడకుండ విడిపింప బాడి యితని । నెయిదు మెయిదుము రథరయ మెసకమెసంగ. 204 


ప్రతిపదార్థం: ఇతని+ఆశ్రయమునన్‌= ఇతడి రక్షణలో; మనము+ఎల్లన్‌ (బ్రదికి+ఉన్నవారము= మనమందరం (బ్రతికి ఉన్నాము; 
కావునన్‌= అందువలన; ఉ(గరిపుల= భయంకర శత్రువుల యొక్క; పాలన్‌+పడకుండన్‌= బారిన పడకుండా; విడిపింపన్‌+పాడి= 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 443 
విడిపించటం ధర్మం; రథరయం= రథవేగం; ఎసకము+ఎసంగన్‌= అతిశయించగా; ఇతనిన్‌= ఇతడిని (విరటుడిని); ఎయిదుము+ 
ఎయిదుము= తొందరగా వెంబడించుము. 


తాత్సర్యం: “ఈ విరటుడు ఆధారంగా మనమంతా (బ్రదికి ఉన్నాము. కాబట్టి భయంకరులయిన శత్రువుల 
పాలబడకుండా ఇతడిని విడిపించటం ధర్మం. నీ రథవేగం అతిశయించేటట్టు వెంబడించుము. వడివడిగా 
వెంబడించుము”. 


నిశేషం: అవసరం వచ్చేదాక ధర్మరాజు నోరు విప్పలేదు. ఇప్పుడు తమ కాశ్రయ మిచ్చిన రాజు శత్రువుల పాలబడ్డాడు. 
అతడిని రక్షించుకొనకపోతే తమ ఇంటిని తామే కూల్చుకొన్నట్లవుతుంది. రాజరక్షణే ఆత్మరక్షణ. అది అవశ్య కర్తవ్యం. కాబట్టి 
అంత తొందర. 'నీ రథవేగాన్ని హెచ్చించి శత్రువుల వెంటపడు" మని భీముడిని తొందరపెట్టాడు. ద్విరుక్తి ఆదుర్దాను, 
కృతజ్ఞతను, ధర్మానురక్తిని వ్యక్తం చేస్తుంది. (సంపా.) 


చ. అనవుడు మేను పెంచుచు మహాబలనందను. డప్పు డన్న కి 
ట్లను 'నిదె సాలవృక్షము; రయంబున దీన నరాతిసేన డొ 
ల్ల నడిచి, యీ సుశర్ముని బలంబు€ జలంబును మాన్ని, యవ్విరా 
టుని విడిపించెదన్‌ రణపటుత్వము వైరులు పిచ్చలింప6గన్‌. 205 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా విని; మహాబల నందను(డు= వాయుపుత్రుడైన భీముడు; మేను పెంచుచున్‌= (వీరావేశంతో) 
శరీరాన్ని పెంచుతూ; అవ్లు= ఆ సమయంలో; అన్నకున్‌+ఇట్టు+అనున్‌= అన్నతో (ధర్మజుడితో) ఈ విధంగా అంటున్నాడు; 
ఇదె= ఇదిగో, ఆ కనపడేదే; సాలవృక్షము= మద్దిచెట్టు; దీనన్‌= ఈ చెట్టుతో; రయంబునన్‌= వేగంగా; అరాతిసేనన్‌= వైరిసేనను; 
డొల్లన్‌+అడిచి= చావమోది; ఈ సుశర్ముని బలంబున్‌= ఈ సుశర్మయొక్క సైన్యాన్ని; చలంబును= మాత్సర్యాన్నీ; మాన్సి= 
పోగొట్టి; రణపటుత్వము= నా యుద్దశక్తిని; వైరులు= శత్రువులు; పిచ్చలింపంగన్‌= కొనియాడగా; ఆ+విరాటుని= ఆ విరాటుడిని; 
విడిపించెదన్‌= విడిపిస్తాను. 


తాత్పర్యం: అనగా విని భీముడు వీరావేశంతో శరీరాన్ని ఉబ్బిస్తూ అన్నతో అప్పు డిట్లా అన్నాడు; 'అదుగో! ఆ 
కనపడేదే మద్దిచెట్టు (అని చూపించి చెప్పి), దానిని పెరికి వేగంగా (త్రిప్పుతూ శత్రుసేనలను చావమోది, ఆ సుశర్మ 
బలాన్ని అణగించి, నా యుద్ద పరాక్రమాన్ని విరోధులు కూడా మెచ్చుకొనేటట్టు విరాటుడిని విడిపిస్తాను. 


తే. నీవుందమ్ములు నొక్కెడ నిలిచి చూచు । చుండు డని పల్కుటయు. బుయిలోట తోడ 

గీచకారాతి( దప్పకచూచి నగుచు । నతని కిట్లని చెప్పె ధర్మాత్మజుండు. 206 
ప్రతిపదార్థం: నీవున్‌, తమ్ములున్‌= ఓ ధర్మజా! నీవూ, తమ్ములు నకుల సహదేవులూ; ఒక్క+ఎడన్‌= ఒకప్రక్క; నిలిచి 
చూచుచున్‌+ఉండు(డు= నిలిచి చూస్తూ ఉండండి; అని పల్కుటయున్‌= అనగానే; ధర్మ+ఆత్మజుండు= ధర్మరాజు; 
పుయిలోటతోడన్‌= సంశయంతో; కీచక+అరాతిన్‌= కీచకుల శత్రువైన భీముడిని; తప్పక చూచి= సూటిగా చూచి; నగుచున్‌= 
నవ్వుతూ; అతనికిన్‌= ఆ భీముడితో; ఇట్టు+అని చెప్పెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! నీవూ తమ్ముళ్ళూ ఒక (ప్రక్కగా నిలిచి చూస్తూ ఉండండి” అని భీము డనగానే 
ధర్మరాజు సందేహంతో కీచకవైరి అయిన భీముడిని సూటిగా చూచి నవ్వుతూ ఈ విధంగా చెప్పాడు. 


444 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: భీముడి ఆవేశం చూడగానే ధర్మరాజుకు అనుమానం వేసింది అతడు అన్నంత పనీ చేస్తాడని. అందుకే భీముడిని 
చూపులతో ఆపాడు. అట్లా సూటిగా కళ్ళలోకి చూస్తే ఎంతటి మహాబలనందనుడైనా ఆగిపోవలసిందే. చూపులతో వారించి 
పెదవులతో నవ్వాడు ధర్మరాజు. ఆ నవ్వులో ఆప్యాయత, అధిక్షేపం, అనునయం, వివేకం, సౌజన్యం తొణికిసలాడాయి. 
భీముడు ఆవేశంతో అజ్ఞాతవాస నియమాన్ని మరచిపోయి మాట్లాడుతున్న పొరపాటును ధర్మరాజు సరిచేయబోతున్నాడు. 
చేదుమాట కూడా తియ్యనినవ్వులో పొదివి చెప్పగల నిపుణుడు ధర్మరాజు. (సంపా.) 


క. “తరువు వెస బెటికికొని నీ | వురవడిమైం గవిసితేని నుభయబలము న 

చ్చెరువందుచు( జూచి వృకో । దరుండ వగుట యెజుంగకున్నె! తద్విధ మేలా? 207 
ప్రతిపదార్థం: తరువు= చెట్టును; వెసన్‌= శీఘ్రంగా; పెరికికొని= పెళ్లగించి తీసికొని; నీవు+ఉరవడిమైన్‌+కవిసితి(వ)+ఏనిన్‌= 
నీవు తొందరగా కవ్వుకొన్నట్టయితే; ఉభయబలమున్‌= రెండు వైపులనున్న సైన్యం; అచ్చెరువు+అందుచున్‌+చూచి= అబ్బురపాటుతో 
చూచి; వృకోదరు(డవు+అగుట= భీముడవగుట; ఎణు(గక+ఉన్నె?= తెలియకుంటుందా?; తద్‌+విధము+ఏలా!= అట్టి పద్దతి 
ఎందుకు? 
తాత్సర్యం: 'ఓ భీమసేనా! నీవు చెట్టును పెరికికొని శీఘ్రంగా కవ్వుకొంటే ఇరువాగుల సైన్యం ఆశ్చర్యంగా చూచి 
నీవు భీమసేనుడ వని గుర్తించకుండా ఉంటుందా? అందువలన ఆ పద్దతి వద్దు. 
విశేషం: మద్దిచెట్టుతో శత్రువుల పీచమణచటం భీముడి ప్రత్యేకైలి. ఎప్పుడు కోపం వచ్చినా ప్రక్కనున్న చెట్టువైపు చూడటమో, 
చూపించటమో అతడి ధోరణి. దానిని అప్పుడనుసరిస్తే భీమసేనుడని అందరూ తేలికగా గుర్తిస్తారు కాబట్టి మరొక పద్దతిని 
అనుసరించుమని ధర్మరాజు హితవు. దూరదృష్టి గల దర్శకుడు ధర్మరాజు. (సంపా.) 


వ. కవలు నీకు. జక్రరక్షకులుగా లోకసామాన్యంబులైన చాప కృపాణ గదాదులగు నాయుధంబుల విరోధివధం 

బాపాదించి వేవేగ విరాటు విడిపింపుము.” 208 

ప్రతిపదార్థం: కవలు= నకుల సహదేవులు; నీకున్‌= నీకు; చక్రరక్షకులు+కాన్‌= నీ తేరునకు కాపుదల వారుగా; 

లోకసామానంబులు+అయిన= లోకంలో సాధారణాలయిన; చాప, కృపాణ, గదా+ఆదులు+అగు= విండు, కత్తులు, గదలు 
S 3 స్తు వత్తు 


మొదలయిన; ఆయుధంబులన్‌= ఆయుధాలతో; విరోధి= శత్రువులయొక్క; వధంబు+ఆపాదించి= చంపుటను చేసి; విరాటున్‌= 
విరాటుడిని; వేవేగన్‌= మిక్కిలి శీఘ్రంగా; విడిపింపుము= వదలింపుము. 


తాత్సర్యం: నకుల సహదేవులను నీ రథచకక్ర రక్షకులుగా చేసికొని, అందరికీ అందుబాటులో ఉండే విండ్డు, 
కత్తులు, గదలు మొదలైన సాధనాలతో విరోధి వధ చేసి త్వరగా విరాటుడిని విడిపించుము. 


చ. అను పలు కంకుశంబున క్రియం గుదియించిన నిల్లి, భూరుహం 
బున దెస వోక, మత్తగజపుంగవు చందమునన్‌ సమీరనం 
దనుండు శరీర దోలన విధా పరిశోభిత విక్రమోద్యమం 
బున విలసిల్లి యిట్టు లను భ్రూకుటి ఫాల మలంకరింప(గన్‌. 209 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 445 
ప్రతిపదార్థం: అనుపలుకు= అన్నమాట; అంకుశంబున (క్రియన్‌= (మదపుటేనుగునకు) అంకుశంవలె; కుదియించినన్‌= 
(క్రుంగదీయగా; నిల్చి= నిలిచిపోయి; సమీరనందనుండు= వాయుపుత్రుడైన భీముడు; భూరుహంబున దెస+పోక= చెట్టుదిక్కుకు 
(వైపుకు) పోకుండా; మత్తగజ పుంగవు చందమునన్‌= మదపుటేనుగు మాదిరి; శరీర దోలన విధా= శరీరాన్ని విదిలించే విధానం 
చేత; పరిశోభిత= (ప్రకాశించిన; విక్రమ+ఉద్యమంబునన్‌= పరా(క్రమ ప్రయత్నంతో; విలసిలి= ఒప్పారి; (భూకుటి= బొమముడి; 

౧ 
ఫాలము+అలంకరింప(గన్‌= నుదురును అలంకరించగా; ఇట్టులు+అనున్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ధర్మజుడి మాట అంకుశపుపోటు మాదిరిగా తనను క్రుంగదీయగా ఆగి, భీమసేనుడు చెట్టు దిక్కుకు 
పోకుండా నిలిచి, మదించిన మగఏనుగువలె శరీరాన్ని విదిలించుకొని, పరాక్రమోత్సాహంతో విలసిల్లుతూ కోపంతో 
ముడివడిన కనుబొమలు నెన్నుదురు భాగానికి వన్నె తేగా ఇట్లా అన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. మదించిన మగ ఏనుగుతో భీముడిని పోల్చటం, ధర్మరాజు మాట అంకుశంగా చెప్పటం, ఏనుగు 
పోరుకు విజృంభించేముందు ఒడలు విదిల్సినట్టుగా భీముడు శరీరాన్ని కదల్చటం, చెట్టువైపు పోకుండా శ్న్వత్రువులవైపు పోవటం 
ఉపమాలంకార వైభవం. భీముడికి కోపోద్రేకం కలిగిందంటే కనుబొమలు ముడిపడతాయి. అది అతడి ముఖానికే ఒక అందం. 
(సంపా 


క. “మీ పనిచినట్ల చేసెద । నేపారిన వైరిబలము నెల్లను బాహా 
టోపమున నోర్షి మత్స్యమ । హీపతి విడిపించి తెచ్చి యిచ్చెద మీకున్‌'. 210 
ప్రతిపదార్థం: నీ పనిచిన+అట్ట చేసెదన్‌= మీ ఉత్తరువు (ప్రకారం చేస్తాను; ఏపారిన= విజృంభించిన; వైరిబలమున్‌= శత్రుసేనను; 


ఎల్లను= అంతటిని; బాహా+ఆటోపమునన్‌= భుజబలంతో; ఓర్చి= ఓడించి; మత్స్యమహీపతిన్‌= విరాటరాజును; విడిపించి; మీకున్‌= 
మీకు; తెచ్చి+ఇచ్చెదన్‌= తీసికొనివచ్చి ఇస్తాను. 


తాత్సర్యం: 'మీ ఉత్తరువు మేరకు చేస్తాను. విజృంభించిన వైరిసేనను నా భుజబలంతో ఓడిస్తాను. విరాటుడిని 
విడిపించి తెచ్చి మీకు అప్పగిస్తాను”. 


వ. అనిన విని కౌంతేయాగ్రజుండు సంతసిల్లి తమయంతపట్టునుం గూడుకొని. 211 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; కౌంతేయ+అ(గ్రజుండు= కుంతి కుమారులలో పెద్దవాడగు ధర్మరాజు; సంతసిల్లి= సంతోషపడి; 
తమ+అంత పట్టునున్‌+కూడుకొని= తమవారినందరినీ కలుపుకొని. 


తాత్సర్యం: ఆ మాటలు విని ధర్మరాజు సంతోషించి తమవారినందరిని కలుపుకొని. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


నిశేషం: చిత్ర మేమంటే- విరాటుడు ఓడిపోగా అతడి తమ్ముళ్ళూ, కొడుకూ, బంధువులూ (ప్రభువును రక్షించుకొనే బాధ్యతను 
స్వీకరించలేదు. ధర్మరాజు స్వయంగా తీసికొన్నాడు. ఇది ఎవరూ కోరింది కాదు. రాజును విడిపించే బాధ్యత భీముడిమీద పెట్టి 
తాను ముందుగా రథ మెక్కి, తన తమ్ములనూ, సేనలనూ తన వెంట కూర్చుకొని ముందుకు సాగాడు ధర్మరాజు. 
శ్రేయోభిలాషిగా చైతన్యవంతుడైన ధర్మరాజు ఆ సేనలో రాజు తరువాత రాజంతటివాడుగానూ, రాజును విముక్తి చేయగల 
ఆపద్భాంధవుడుగానూ తన పాత్రను ఉదాత్తంగా నిర్వహించాడు. (సంపా.) 


446 శ్రీమదాంధ్ర మహాభారతము 
పాండవులు సుశర్మ నోడించి విరాటుని విడిపించుట (సం. 4-32-26) 


తే. తాను మున్నుగ శాత్రవసేనమీ(ద | రథము లొక్కటం బఅపిరి పృథివి యద్రువ; 

నుటిక యేచి త్రిగర్తులు నుద్దతముగ(। జెలంగి మార్మొని పొదివి సంకులముగాంగ. 212 
ప్రతిపదార్థం: మున్నుగన్‌= ముందుగా; తాను= తాను (ధర్మరాజు) ఉండి; శాత్రవేనమీ(దన్‌= విరోధి సైన్యం మీదకు; పృథివి= 
భూమి; అద్రువన్‌= అదరగా; రథములు= తేరులు; ఒక్కటన్‌+ పజపిరి= ఒక్కసారిగా (మూకుమ్మడిగా) నడిపించారు; ఏచి= 
విజృంభించి; త్రిగర్తులు= (త్రిగర్త దేశీయులు; ఉణక= జంకకుండా; ఉద్దతముగన్‌= గర్వంతో; చెలంగి= పెచ్చుపెరిగి; మార్కొని= 
ఎదుర్కొని; సంకులము+ కాంగన్‌= దొమ్మిపోరు అయ్యేటట్టు; పొదివి= (క్రమ్ముకొని; 
తాత్సర్యం: ధర్మరాజు తాను ముందుండి రథాలన్నీ ఒక్కసారిగా శత్రుసేనలమీద భూమి కంపించేటట్టు దాడి 
చేశాడు. త్రిగర్త దేశీయులు కూడా గర్వంతో విజృంభించి ఎదురుతిరిగి ధర్మరాజు సైన్యాన్ని చుట్టుముట్టి దొమ్మియుద్దం 
సాగించారు. 


క  ఏయుచు( బొడుచుచు వ్రేయుచు | డాయుచు నుద్వృత్తిం దబుముటయు( బొడిసేసెన్‌ 

వాయుసుతుండు రథముల నిరు । వేయిటి రథి రథ్య సూత వితథంబులుగన్‌. 213 
ప్రతిపదార్థం: ఏయుచున్‌= బాణాలు వేస్తూ; పొడుచుచున్‌= శూలాలతో పొడుస్తూ; వ్రేయుచున్‌= కత్తులతో, గదలతో కొట్టుతూ; 
డాయుచున్‌= దగ్గరకు చేరుతూ; ఉద్యుత్తిన్‌+తణుముటయున్‌= గర్వాతిశయంతో తరుముతూ ఉండగా; వాయుసుతు(డు= 


భీముడు; రథి= రథంలో ఉన్న వీరులు; రథ్య= గుర్రాలు; సూత= సారథులు; వితథంబులుగన్‌= వ్యర్ణములయేేటట్టు; 
రథములన్‌+ఇరువేయిటిన్‌= రెండు వేల రథాలను; పొడి+చేసెన్‌= నుగ్గు నుగ్గు చేశాడు. 


తాత్సర్యం: త్రిగర్త రథికులు బాణాలు ప్రయోగిస్తూ శూలాలతో పొడుస్తూ, కత్తులతో నరుకుతూ, గదలతో బాదుతూ 
ధర్మరాజాదులను సమీపిస్తూ మదాతిశయంతో సేనలను తరుముతూ వస్తున్నారు. భీముడు ఆ శత్రువీరులలోని రథికులూ, 
గుర్రాలూ, సారథులూ నేలకూలేటట్లు రెండు వేల రథాలను నుగ్గు నుగ్గు చేశాడు. 


విశేషం: మద్దిచెట్టును మాని రథంమీద సాగివచ్చిన భీముడు రథికుడుగా తన పరాక్రమాన్ని ప్రదర్శించి చూపాడు. (సంపా.) 


తే. ఏడునూటు రథంబులనేపు మాపె । నకులు(; డప్పుడు మున్నూటి నామ మడంచె 
నతని యనుజుండు; గుంతీసుతాగ్రజుండు । రథిక ముఖ్యుల వేవురం బృధివి( గూర్చె. 214 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; నకులు(డు= నకులుడు; ఏడునూజురథంబులన్‌= ఏడువందల తేరులను; ఏపుమాపెన్‌= 


ధ్వంసం చేశాడు; అతని+అనుజుండు= అతడి తమ్ముడు సహదేవుడు; మూండు+నూటిన్‌= మూడు వందల రథాలను; 
నామము+అడటెన్‌= పేరు లేకుండా చేశాడు; కుంతీసుత+అ(గ్రజుండు= కుంతికుమారులలో పెద్దవాడయిన ధర్మరాజు; 


రథికముఖ్యులన్‌= రథికులలో ముఖ్యులను; వేవురన్‌= వేయిమందిని; పృథివిన్‌+కూల్చెన్‌= నేలకూల్చాడు. (అనగా చంపెను). 


తాత్పర్యం: అప్పుడు నకులుడు ఏడునూర్ల తేరులను నాశనం చేశాడు. అతడి తమ్ముడైన సహదేవుడు మూడు 
వందల రథాలను ధ్వంసం చేశాడు. ధర్మరాజు రథిక (శ్రేష్టులను వేయిమందిని చంపాడు. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 447 
విశేషం: తమ్ములు రథాలను విరుగకొట్టుతుంటే ధర్మరాజు రథికులను చంపుతున్నా డనటం విశేషం. తాత్సర్యంలో రెండూ 


ఒకటే. భీముడు రెండువేల రథాలను, ధర్మరాజు ఒకవేయి రథాలను, నకులుడు ఏడువందల రథాలనూ, సహదేవుడు 
మూడువందల రథాలనూ ధ్వంసం చేశారు. ఆ రథసంఖ్యలు వారి బలాల కొలమానాలు. (సంపా.) 


వ. అతండు మథటియును. 215 


తాత్సర్యం: ఆ ధర్మరాజు అంతటితో ఆగక. (తరువాతి పద్యంతో అన్వయం.) 


చ. తటిమి సుశర్మం గిట్టి యతి దారుణ భంగి రణంబు సేయ, వాం 
డుటిక నిశాత సాయకము లొక్కమొగిం బది మేనియందుం గ్రి 
క్కితియ(గ( జేసి నాలుగిట నేసి. దురంగములన్‌; యుధిష్టిరుం 
డటిముటి( జంపె సారథి. దదశ్వములన్‌ వరబాణపాణియై. 216 


ప్రతిపదార్థం: తజిమి= తరుముకొనిపోయి; సుశర్మన్‌= సుశర్మను; కిట్టి= సమీపించి; అతి దారుణభంగిన్‌= మిక్కిలి భయంకరమైన 
రీతిలో; రణంబు+చేయన్‌= యుద్దం చేయగా; వాండు= సుశర్మ; ఉజక= జంకక; నిశాత సాయకములు= వాడి అయిన బాణాలు; 
ఒక్కమొగిన్‌= ఒక్కసారిగా; పది= పదింటిని; మేని+అందున్‌= (ధర్మరాజు యొక్క) శరీరంలో; క్రిక్కిజియంగన్‌+*చేసి= దట్టంగా 
గ్రుచ్చుకొనేటట్లు నాటి; నాలుగిటన్‌= నాలుగు బాణాలతో; తురంగములన్‌= తేరి గుర్రాలను; ఏసెన్‌= కొట్టాడు; యుధిష్టిరుండు= 
ధర్మరాజు; అజీముజిన్‌= వెంటనే; వరబాణపాణి+ఐ= (శ్రేష్టమైన బాణాలు చేతియందు కలవాడై; సారథిన్‌= సుశర్మ రథసారథిని; 
తద్‌+అశ్వములన్‌= అతడి తేరి గుర్రాలను; చంపెన్‌= చంపాడు. 


తాత్సర్యం: ధర్మరాజు సుశర్మను వెంటాడి తరిమి, ఎదుర్కొని భయంకర పద్దతిలో యుద్దం చేస్తూ ఉండగా, 
సుశర్మ వెనుకాడక పది వాడి బాణాలను ఒక్కసారిగా ఒక్కచోటే క్రిక్కిరిసి (గ్రుచ్చుకొనేటట్టు ధర్మరాజు యొక్క 


శరీరంలో నాటాడు. నాలుగు బాణాలతో అతడి తేరి గుర్రాలను కొట్టాడు. ధర్మరాజు ఊరుకోక వెంటనే బలమైన 
బాణాలను సంధించి సుశర్మ రథసారథినీ, గుర్రాలనూ చంపాడు. 


వ. అయ్యవసరంబున మత్స్య మహీనాథుండు జనితోత్సాహుండై. 217 


ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; మత్స్య మహీనాథుండు= మత్స్యదే శరాజయిన విరాటుడు; 
జనిత+ఉత్సాహుండు+ఐ= పుట్టిన ఉత్సాహం కలవాడై. 


తాత్సర్యం: ఆ సమయంలో విరాటుడు లేని ఉత్సాహం తెచ్చుకొని. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. ఆ సుశర్మ తేరియందున్న ఘనగదా । దండ మెత్తికొని యుదగ్రనృత్తి 
జరఠదేహు( డయ్యు. దరుణ వయస్మున । ట్లవని కుటికి పోయి యతని వ్రేసె. 218 
ప్రతిపదార్థం: ఆ సుశర్మ= ఆ సుశర్మయొక్క; తేరి+అందున్‌+ఉన్న= తేరులోఉన్నట్టి; ఘన= పెద్దదయిన; గదాదండము+ఎత్తికొని= 


దండం వంటి పెద్ద గదను తీసికొని; ఉదగ్రవృత్తిన్‌= గర్వంతో; జరఠదేహు(డు+అయ్యున్‌= ముసలివాడైనా; తరుణవయస్కునట్టు= 
పడుచు వయస్సుగల వాడివలె; అవనికిన్‌+ఉటికి= భూమిమీదకు దూకి; పోయి= వెళ్ళి; అతనిన్‌+ద్రేసెన్‌= సుశర్మను కొట్టాడు. 


448 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ సుశర్మ యొక్క రథంలో ఉన్న ఒక గదాదండాన్ని తీసికొని, ముసలివాడైనా యువకుడివలె 
ముందుకు నిర్భయంగా నేలమీదికి దూకి, సుశర్మను సమీపించి అతడిని ఆ గదతో మోదాడు. 


క అట్టి సమయమున గరువలి । పట్టి త్రిగర్తేశు రథముపై కుటికి వెసం 
బట్టికొని, యతని( బెడగే  ల్లట్టి పెలుచ నార్జె( దద్ధలము పెల్లగిలన్‌. 219 


ప్రతిపదార్థం: అట్టిసమయమునన్‌= ఆ సమయంలో; కరువలిపట్టి= వాయుసూనుడయిన భీముడు; (త్రిగర్త+ఈశు 
రథముపైకిన్‌+ఉటికి= సుశర్మయొక్క తేరి మీదకు దూకి; వెసన్‌+పట్టికొని= శీఘ్రంగా పట్టుకొని; అతనిన్‌+పెడకేల్‌+కట్టి= అతడి 
చేతులు విరిచి వెనుకకు కట్టి; తద్‌+బలము= ఆ సుశర్మసేనలు; పెల్లగిలన్‌= (త్రుళ్ళిపడగా; పెలుచన్‌= పెద్దగా; ఆర్బెన్‌= అరచాడు. 


తాత్సర్యం: అప్పుడు భీముడు సుశర్మతేరిమీదకు దూకి, శీఘ్రంగా పట్టుకొని, అతడి చేతులు వెనుకకు విరిచి కట్టి 


పెద్దగా సింహనాదం చేశాడు. అందు కా సుశర్మ సేనలు (త్రుళ్ళిపడ్డాయి. 
యు య 


వ. ఇట్లు సుశర్మంబరాజితుం జేసినం జక్రరక్షకుందైన శోణాశ్వుండు మొదలుగా నాప్త భృత్య వర్గంబు, ననుజుందైన 
సుశర్మ లోనైన బంధు జనంబులు నాదిగా6 గల పరివారంబు పలాయన పరాయణం బగుటయు, వెనుకొని 
యెయిది గోధనవర్గంబు మరల్చి, కరి తురగ రథంబులం దలమీణి పొదివి తెచ్చి, యన్నపాలికి వచ్చి తాను 
మున్ను త్రిగర్తేశు రథంబు కడ నిలువ నియోగించియున్న తమ్ములం గూర్డుకొని, తమ యంతవట్టును 
నొక్కట విరాటునకుం బొడసూపిన. 220 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సుశర్మన్‌= సుశర్మను; పరాజితున్‌+చేసినన్‌= ఓడించగా; చక్రరక్షకముండు+అయిన శోణాశ్వుండు= 
అతడి చక్రరక్షకుడైన శోణాశ్వుడనేవాడు; మొదలుగాన్‌= మొదలుకొని; ఆప్రభృత్యవర్గంబు= ఆప్తులయిన సేవకుల సముదాయం; 
అనుజుండు+ఐన= తమ్ముడైన; సుశర్మలోనైన బంధుజనంబులున్‌= సుశర్మ మొదలగు బంధువులు; ఆదిగాన్‌+కల పరివారంబు= 
మొదలయిన సేవక బృందం; పలాయన పరాయణంబు+అగుటయున్‌= పరిగెత్తిపోవటంలో ఆసక్తికలది కాగా; వెనుకొని= వెన్నంటి 
తటీమి; ఎయిది= అందుకొని; గోధనవర్గంబు= పశుసంపద సముదాయాన్ని; మరల్చి= త్రిప్పి; కరి, తురగ, రథంబులన్‌+*తలమీటీ= 
ఏనుగులనూ, గుర్రాలనూ, తేరులనూ దాటి ముందుకు వచ్చి; పొదివి తెచ్చి= చుట్టుముట్టి తీసికొని వచ్చి; అన్న పాలికిన్‌ వచ్చి= 
ధర్మజుడి ఒద్దకు వచ్చి; తాను మున్ను= ఇదివరకు తాను; త్రిగర్తేశురథంబుకడన్‌= సుశర్మ తేరు దగ్గర; నిలువన్‌+నియోగించి 
ఉన్న= ఉండండని ఉత్తర్వు చేసి ఉన్న; తమ్ములన్‌+కూర్చుకొని= తమ్ములను కలుపుకొని; తమ +అంత+పట్టును= తమవారందరూ; 
ఒక్కటన్‌= ఒకచోట ఒక్కటిగా నిలిచి; విరాటునకున్‌+పొడచూపినన్‌= విరటునకు కనిపించగా. 


తాత్సర్యం: ఈ విధంగా భీముడు సుశర్మను ఓడించగా, అతడి చక్రరక్షకుడయిన శోణాశ్వుడూ మొదలైన ఆప్త 
సేవకులూ, తోబుట్టువయిన సుశర్మ మొదలైన బంధువులూ పలాయనం చిత్తగించగా వారిన వెన్నంటి తరిమి 
పట్టుకొని వచ్చి, పశుసంపదను మరల్చి చతురంగబలాలను అతిక్రమించి ముందుకు పోయి వాటిని చుట్టుముట్టి 
తీసికొని తమ అన్న వద్దకు వచ్చి, తా నిదివరలో (త్రిగర్తేశుడి తేరివద్ద ఉండండని నియోగించిన తమ్ములను వెంట 
తీసికొని వచ్చి ఒక్కటిగా గుమికూడి విరాటుడికి కనపడ్డాడు. 


క ఆదరము సంభ్రమంబును | మోదంబును దన మనమున ముప్పిరిగొన నా 
భూదయితుండు వివిధప్రియ । వాదంబుల గారవించె వారల నెల్లన్‌. 221 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 449 
ప్రతిపదార్థం: ఆ, భూ, దయితుండు= ఆ రాజు విరాటుడు; తన మనమునన్‌= తన హృదయంలో; ఆదరము= గౌరవం; 
సం(భ్రమంబును= తొట్రుపాటూ; మోదంబును= సంతోషమూ; ముప్పిరిగొనన్‌= ముప్పేటగా ముంచుకొనిరాగా; వివిధ ప్రియ 
వాదంబులన్‌= పలురకాల ప్రియ సంభాషణలతో (మేలి మాటలతో); వారలన్‌+ఎల్లన్‌= వారందరిని; గౌరవించెన్‌= ఆదరించాడు. 


తాత్పర్యం: గౌరవం, తొట్రుపాటూ, సంతోషం తన మనసులో ముప్పేటగా పెనవేసికొని పైకి పొంగగా విరటుడు 
అనేకవిధాల (పీతిగొల్సే మాటలతో వారి నందరిని ఆదరించాడు. 


వ. ఇట్లు సంభావించి పాండవాగ్రజు నవలోకించి. 222 


ప్రతిపదార్థం: ఇట్టు సంభావించి= ఈ విధంగా గౌరవించి; పాండవ+అ(గ్రజున్‌+అవలోకించి= పాండుకుమారులలో పెద్దవాడైన 
ధర్మరాజును చూచి. 


తాత్సర్యం: ఈ విధంగా గౌరవించి, విరాటుడు ధర్మరాజును చూచి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


కు “మానము. బ్రాణము. గాచితి । దీనికి సరిగాగ నీ మదికి. బ్రియ మెసంగం 
గా నాకుంజేయనయ్యెడు । దాని నెటు(గగాన మత్పదము గైకొనవే! 223 


ప్రతిపదార్థం: మానమున్‌= అభిమానాన్నీ; ప్రాణమున్‌= ప్రాణాన్నీ; కాచితి(వి) కాపాడావు; దీనికిన్‌+సరికాంగన్‌= దీనికి సరిపోయేటట్టు 
(దీటుగా); నీ మదికిన్‌= నీ మనస్సుకు; ప్రియము+ఎసంగన్‌= ప్రీతి కలిగేటట్టు; నాకున్‌+చేయన్‌+అయ్యెడుదానిన్‌= నేనుచేయదగిన 
దానిని; ఎజు౮గన్‌= తెలిసికొనలేకపోతున్నాను; కానన్‌= కావున; మత్‌+-పదము+కైకొనవే= నా పదవిని (రాజపదవిని) స్వీకరించుము. 


తాత్సర్యం: 'నీవు నా మాన ప్రాణాలను కాపాడావు. దానికి సరితూగేటట్టు, నీ మనస్సుకు ప్రీతి కలిగించేటట్టు ఏమి 
చేయాలో దానిని నేను నిర్ణయించుకొనలేకపోతున్నాను. కాబట్టి నా రాజపదవినే నీకు సమర్పించుకొంటాను. స్వీకరించుము. 


విశేషం: 'నాకుం జేయనయ్యెడు దాని నెటులగంగానన్‌ అనే వాక్యం కృతజ్ఞతాబద్దమైన హృదయంతో, వినయంతో మెలికలు 
తిరుగుతూ విరాటుడు పలికిన తీరును తెలుపుతున్నది. నేను నీవు చేసిన మేలుకు తగిన మేలు చేయలేను. అది నా 
ఎరుకలో లేదు” అన్నట్టు చెప్పాడు. విరాటుడు సరళ హృదయుడు. కోపం వచ్చినా, సంతోషం వచ్చినా, కృతజ్ఞత పొంగివచ్చినా 
అరమరికలు లేకుండా పలుకుతాడు. మానాన్నీ, ప్రాణాన్నీ ఇచ్చినవాడు గురుతుల్యుడు, దైవతుల్యుడు. అతడికి సర్వస్వం 
సమర్పించుకొనటమే సమంజసం. విరాటుడు రాజపదవి నిస్తే అతడి స్థితి ఏమిటి? (పాండవ) దాసుడే కావాలి. కంకుడు 
ధర్మరాజని తెలియకపోయినా అతడికి సర్వస్వం దానం చేయదలచిన విరాటుడు అచ్చమైన వినయకీలి. (సంపా.) 


తే. ఒడలు సిరియును నాకు నీయొసంగినవియ । కాన దగ సమర్పించెద6 గరుణ నీవు 
సమ్మతించి యిమ్మత్య్య దేశంబు( గావు । పంచి పనిగొని నన్ను రక్షించికొనుము.' 224 


ప్రతిపదార్థం: ఒడలున్‌= శరీరమూ; సిరియును= సంపదా; నాకున్‌+ఈవు+ఒసంగినవి+అ= నాకు నీవిచ్చినవే; కాన= కనుక; 
తగన్‌= తగునట్టుగా; సమర్పించెదన్‌= ఇస్తాను; కరుణన్‌= దయతో; నీవు సమ్మతించి= నీ విష్టపడి; ఈ+మత్స్యదేశంబున్‌+ 
కావు(ము)= ఈ మత్య్ఫ్యదే శాన్ని కాపాడుము; పంచి= ఆజ్ఞాపించి; పనిగొని= సేవలందికొని; నన్ను రక్షించి కొనుము= నన్ను 
కాపాడుకొనుము. 


తాత్సర్యం: ఈ నా శరీరము, సంపదా నీ విచ్చినవే కనుక నీకే సమర్పిస్తాను. నీవు సమ్మతితో ఈ మత్స్యరాజ్యాన్ని 
స్వీకరించి, రక్షించుము. నన్ను నీ వాడిగా మన్నించి ఆజ్ఞాపించి కాపాడుము”. 


450 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఇది శరణాగతివంటి మాట. (సంపా.) 


వ. అనిన విని యజాతశత్రుం డతని కిట్లనియె. 225 
తాత్సర్యం: అనగా విని ధర్మరాజు ఆ విరాటుడితో ఇట్టా అన్నాడు. 


చ.  'మనుజవరేణ్య! నావలని మన్నన యట్టిదకాదె; శత్రు మ 

ర్హన మొనరించి మత్స్య నగరంబున కుత్సవ ముల్లసిల్ల నీ 

చనుటయు నాకు. దేజమును సంపదయుం గరిమంబుంగాక, యి 

ట్లనందగునయ్య? యే నిచట నైనది యేటిది? యింత యేటికిన్‌?' 226 
ప్రతిపదార్థం: మనుజవరేణ్య!= ఓ పురుష శ్రేష్టుడా, రాజా!; నావలని మన్నన= నాయందలి గౌరవం; అట్టిది+కాదె!= అట్టిదేకదా; 
శత్రుమర్హనము+జఒనరించి= శత్రుసంహారం చేసి; మత్స్యనగరంబునకున్‌= మత్స్యభూపాలుడి రాజధానికి; ఉత్సవము+ఉల్లసిల్లన్‌= 
సంతోషం కలుగగా; నీ చనుటయు= నీవు వెళ్ళుటయే; నాకున్‌= నాకు; తేజమును= శక్తినీ సంపదయున్‌= ఐశ్వర్యం; 


గరిమంబున్‌+కాక= గొప్పదనంగానీ; ఇట్టు+అనన్‌+తగునఅయ్య!= ఈ విధంగా అనవచ్చునా?; ఏన్‌+ఇచటన్‌+ఐనది+ఏటిది?= 
నేను ఇక్కడ చేసింది ఏముంది?; ఇంత+ఏటికిన్‌?= ఇంత ఎందుకు? 


తాత్సర్యం: 'ఓ విరాటరాజా! నామీద మీకున్న గౌరవం అటువంటిది సుమా! శత్రుసంహారం చేసి విజయోత్సాహంతో 
మత్స్యుదేశ రాజధానికి నీవు తిరిగి పోవటంకంటే వేరే తేజస్సూ, సంపదా, గొప్పదనం మరేమి ఉంటుంది? నీవు ఇట్టా 
అనవచ్చునా? నే నిక్కడ నీకు చేసింది ఏమున్నది? ఇంత చిన్నపనికి ఇంతగా నీవు చెప్పవలెనా?” 


విశేషం: 'ఏ నిచట నైనది యేటిది? యింత యేటికిన్‌?” అనే (గ్రాంథిక భాషలోని వాక్యాలు వ్యావహారికతను ముద్రించుకొన్నవి. 
తిక్కన వాక్యాలలో ఇట్టివి కోకొల్లలు. (సంపా 


క. అను పలుకులకును విస్మయ । మును సంతోషమును జిత్తమున( బెనంగొన నా 

జనపతి ధర్మతనూభవు(। గను6గొని యిట్లనియె మటియు గౌరవ మెసంగన్‌. 227 
ప్రతిపదార్థం: అను పలుకులకును= ధర్మరా జనే మాటలకు; విస్మయమును= ఆశ్చర్యాన్నీ; సంతోషమును= ఆనందాన్నీ; 
చిత్తమునన్‌+పెనంగొనన్‌= మనసులో పెనవేసికొనగా; ఆ జనపతి= ఆ రాజు (విరాటుడు); ధర్మతనూభవున్‌+కనుంగొని= ధర్మరాజును 
చూచి; గౌరవము+ఎస(గన్‌= గౌరవం అతిశయించగా; మణియున్‌= ఇంకా; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: ధర్మజుడి మాటలకు ఆశ్చర్యం. సంతోషం పెనగొనగా విరాటరాజు ధర్మరాజును చూచి గౌరవంతో 
మరల ఈ ఏధంగా అన్నాడు. 


క  “ఉపకారమొ, బంటుతనమొ । కృపయో, పెంపో. సమగ్ర కీర్తి ప్రియమో, 
రిపుదుస్సహమగు నీ రణ । నిపుణతకుం గారణంబు నెయ్యమొ, యెజుంగన్‌. 228 
ప్రతిపదార్థం: రిపు= వైరులకు; దుస్సహము+అగు= భరించరానిదైన; నీ నిపుణతకున్‌= నీ నేర్పరితనానికి; కారణంబు= కారణం; 


ఉపకారమొ?= సాయమో?; బంటుతనమొ= వీరత్వమో?; కృపయో?= దయయో?; పెంపో?= గొప్పదనమో?; సమ(గ్రకీర్తి 
ప్రియమో?=నిండయిన కీర్తిమీది ప్రీతియో?; నెయ్యెమొ?= స్నేహమో?; ఎణు(గన్‌= ఏదో తెలిసికొనలేకున్నాను. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 451 
తాత్పర్యం: శత్రువులకు అసాధ్యమైన నీ నైపుణ్యాన్ని ఇప్పుడు ప్రదర్శించటానికి కారణం ఏమై ఉంటుందా? అని 
ఆలోచిస్తున్నాను. నాకు ఉపకారం చేయాలనే ఉదారభావమా? వీరాన్ని ప్రదర్శించుకొందామనే పౌరుషభావమా? 
దయను చూపిద్దామనే మెత్తని హృదయమా? లేక అది నీ సహజమైన గొప్పతనమేనా? లేదా మనిద్దరి నడుమ ఉన్న 
స్నేహమా? వీటిల్లో కారణ మేదై ఉంటుందో తెలిసికొనలేకపోతున్నాను. 


విశేషం: విరాటుడి వితర్కం సహజంగా ఉన్నది. కాని, ధర్మరాజు ఇతమిత్డమని చెప్పలేని అజ్ఞాతవాస నియమం గూఢంగా 
పరితల హృదయాలలో స్ఫురించి తృప్తిని కలిగిస్తుంది. కథలో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. (సంపా.) 


ఉ. మంటయు. బోని శాత్రవసమాజము నించుక యేని శంకలే 
కంటంగందాతి, వెండి తెగటార్డె మహాద్దుతశక్తిశాలి యీ 
వంటలవాని చేసిన యవార్య పరాక్రమ మొండుచోటులం 
గంటిమె? వింటిమే? యిత(డ కాండె వెసన్‌ గెలిపించె న న్ననిన్‌. 229 


ప్రతిపదార్థం: మంటయున్‌+పోని= మంటవంటి; శాత్రవ సమాజమున్‌= వైరిసమూహాన్ని; ఇంచుక ఏని శంకలేక= ఒకింతకూడా 
జంకు లేకుండా; అంట(గన్‌తా(కి= ముట్టడివేసి; వెండి= మజియు; తెగటార్చెన్‌= చంపివేశాడు; మహా+అద్భుత శక్తిశాలి= మిక్కిలి 
ఆశ్చర్యం కలిగించే బలశాలి; ఈ వంటలవాని చేసిన= ఈ వంట వాడు చేసిన; అవార్య పరా(క్రమము= అడ్డుకొనరాని పరాక్రమం; 
ఒండుచోటులన్‌+కంటిమో?= వేజొకచోట చూచామా?; వింటిమే?= విన్నామా?; ఇత(డు+అ కాడె= ఇతడేకదా; వెసన్‌= త్వరగా; 
అనిన్‌= యుద్దంలో; గెలిపించెన్‌= (నన్ను) గెలిపించాడు. 


తాత్సర్యం: మంటను తలపించే శత్రుసమూవాన్ని ఏమాత్రం జంకులేకుండా వెంటనంటి నాశనం చేశాడు. మహాశ్ళర్యాన్ని 
కలిగించే ఈ వంటవాడి అవార్యమయిన పరాక్రమాన్ని మరెక్కడా చూచి, విని ఎరుగం. యుద్దంలో ఇతడే కదా 
నన్ను ఇంత త్వరగా 'గెలిపించగలిగాడు. 


విశేషం: అలం: ఉపమ. శత్రువులను మంటలతో పోల్చటం వలలుడి పట్ల సార్ధకం. వంటలవాడు మంటలను నియంత్రించగలడు. 
మూలంలోకంటె భీమప్రశంస తిక్కన రచనలో విశిష్టం. భీమనాయక మీ ఘట్టం అనిపించేటట్లు ఉన్నాయి ఈ మాటలు. 
(సంపా.) 
క. కంధరములు దెగి తలలు వ । సుంధర నతిపక్వ తాల సుభగఫలాళీ 

బంధురత రాలు దామ । గ్రంధి పగజమీంద. గినిసి కవిసిన యెడలన్‌. 230 
ప్రతిపదార్థం: దామ(గ్రంథి= దామ(గ్రంథి పేర మెలగుతున్న నకులుడు; పగజమీ(దన్‌= శత్రువులమీద; కినిసి= కోపించి; 
కవిసిన+ఎడలన్‌= యుద్దానికి పూనుకొన్నప్పుడు; కంధరములు= శత్రువుల కంఠాలు; తెగి= (అతడి ఆయుధం వలన) తెగి; 
తలలు= వారి తలలు; అతిపక్వ= బాగాపండిన; తాలసుభగఫల+ఆళీ= అందమైన తాటిపండ్ల సమూహాల; బంధురతన్‌= సాంద్రతతో; 


వసుంధరన్‌= నేలపై; రాలున్‌= రాలుతాయి. 


తాత్సర్యం: దామగగ్రంథి కోపించి శత్రువులమీద దాడిచేస్తే, వారి కంఠాలు తెగి తలలు అందంగా పండిన 
తాటిపండ్ల వరుసల వలె విరివిగా నేలమీద రాలుతాయి. 


విశేషం: అలం: ఉపమ. తలలను తాటికాయలతో పోల్చటం కవిసమయం. జాతీయం. (సంపా.) 


452 శ్రీమదాంధ్ర మహాభారతము 
క ఎక్కడ జూచిన దానై | యక్కజమగు కడిమికలిమి నరిసేన( గరం 
బుక్కటి( దంత్రీపాలుం । డొక్కండ పొలియించె నీ రగోత్సాహమునన్‌. 231 


ప్రతిపదార్థం: తంత్రీపాలుండు= తంత్రీపాలుడనే పేరనున్న సహదేవుడు; ఈ రణ+ఉత్సాహమునన్‌= ఈ యుద్ద ప్రయత్నంలో; 
ఎక్కడన్‌+చూచినన్‌= ఎటుచూచినప్పటికిని; తాను+ఐ= తానుగా; అక్కజము+అగు కడిమి కలిమిన్‌= ఆశ్చర్యకమైన పరాక్రమమనే 
ఐశ్వర్యంతో (శక్తి సంపదతో); అరిసేనన్‌= వైరిసేనను; కరంబు+ఉక్కు+అజన్‌= మిక్కిలి పొగరు అణగేటట్టు; ఒక్కండు+అ= 
ఒకడే; పొలియించెన్‌= సంహరించాడు. 


తాత్సర్యం: యుద్దోత్సాహంతో తం|(త్రీపాలు డొక్కడే ఎటుచూచినా తానుగా కనబడి ఆశ్చర్యం కలించేటటు 
ఠా fs ae} 
శత్రుసేనలను ఈ యుద్దంలో సంహరించాడు. 


క ఈ నలువురు తక్కంగ మన । సేనల నొక్కరునినైనం జేడ్పదని భటుం 
గానం జెలి కెడరైనం । బూని తగులు నతందడచూవె పురుషుం డెందున్‌. 232 


ప్రతిపదార్థం: ఈ నలువురు తక్కంగన్‌= ఈ నల్లురు తప్ప; మన సేనలన్‌= మన సేనలలో; ఒక్కరున్‌+ఐనన్‌= ఒక్కడనైనను; 
చేడ్పడని= దెబ్బలు తినని (గాయాలులేని); భటున్‌+కానము= సైనికుడిని చూడము; చెలికిన్‌= మి(త్రుడికి; ఎడరు+ఐనన్‌= 
ఆపదకలిగితే; పూని= పూనుకొని; తగులు+అతండు+అ= ఆదుకొనేవాడే; ఎందున్‌= ఎక్కడైనా; పురుషుండు= మగవాడు, 
మానవుడు; చూవె= సుమా! 


తాత్సర్యం: ఈ నలుగురు తప్ప మన సేనలలో ఒక్కరైనా గాయం తగలని భటుడిని మనం చూడం. మిత్రుడికి 
ఆపద కలిగినప్పుడు తనంతట తాను పూనుకొని అతడిని ఆదుకొనేవాడే నిజమైన మానవుడు సుమా! 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. విరాటుడికి అడగకుండానే తమంతట తామే కష్టంలో ఆదుకొన్న ధర్మజ. భీమ, నకుల, 
సహదేవులే ఇక్కడ ఉత్తమ పురుషులు. (సంపా.) 


ఉ. కావున మీకు దంతి హయ కాంచన రత్న విభూషణంబులున్‌, 
దేవనితంబినీజన సదృక్ష మృగాక్షులు నాదిగా(గ నా 
నావిధ వైభవంబులు మనంబుల వాంఛలకుం దగంగ నీ 
కేవిధి నీంగువాండ బుణ? మెయ్యది యేనియు వేడు డిచ్చెదన్‌.' 233 


ప్రతిపదార్థం: కావునన్‌= అందువలన; మీకున్‌= మీకు; దంతి, హయ, కాంచన రత్న, విభూషణంబులున్‌= ఏనుగులు, గుర్రాలు, 
బంగారం, నవరత్నాలు, నగలు; దేవ నితంబినీజన= దేవతా (స్త్రీలకు, అప్పరఃకాంతలకు; సదృక్ష= తుల్యలయిన; మృగ+అక్షులున్‌= 
లేడి కన్నుల వంటి కన్నులుగల స్త్రీలు; ఆది కాంగన్‌= మొదలుగా; నానావిధవైభవంబులు= వివిధ సౌఖ్యాలూ; మనంబుల వాంఛలకున్‌ 
తగంగన్‌= మనస్సులలోని కోరికలకు అనుగుణంగా; ఈక= ఇవ్వకుండా; బుణము= అప్పు; ఏ విధిన్‌+ఈంగు వాండన్‌= ఏ 
ప్రకారం తీర్చుకోగలను; ఏ+అది+ఏనియున్‌, వేడు(డు+ఇచ్చెదన్‌= ఏదైనా కోరుకొనండి ఇస్తాను. 


తాత్సర్యం: అందువలన మీకు ఏనుగులు, గుర్రాలు, నవరత్నాలు, ఆభరణాలు, దేవతాగస్తీలను పోలిన అందగత్తెలు 
మొదలైన వివిధ భోగాలను మీ మనసుల్లోని కోరికల కనుగుణంగా ఇవ్వకుండా ఏ (ప్రకారంగా మీ బుణం 
తీర్చుకొనగలను? మీ రేదైనా కోరుకొనండి ఇస్తాను”. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 453 
క అనవుడు. బాండుతనూభవు । 'లనఘా! యి ట్లెంతయుం బ్రియంబున సంభా 
వన సేసితి; మా కిది యా। ధనము వడయుదానికంటె( దక్కువె? చెపుమా! 234 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; పాండు తనూభవులు= పాండురాజు కుమారులు (ధర్మజ, భీమ, నకుల సహదేవులు); 
అనఘా!= ఓ పుణ్యమూర్తీ!; ఇట్టు+ఎంతయున్‌+*ప్రియంబునన్‌= ఈ విధంగా ఎంతో ప్రియంగా; సంభావన చేసితి(వ)= గౌరవించావు; 
మాకున్‌= మాకు; ఇది= ఈ గౌరవం; ఆ ధనము= ఆ ఐశ్వర్యం; పడయుదానికంటెన్‌= పొందేదానికన్నను; తక్కువె చెపుమా= 
తక్కువా? చెప్పుము. 


తాత్సర్యం: విరాటుడు అట్లా అనగానే పాండవులు ఇట్టా బదులు పలికారు. 'ఓ పుణ్యాత్ముడా! మమ్ములను ఈ 
రీతిగా ఎంతో ప్రీతిగా పలికి గౌరవించావు. నీవు మా కివ్వదలచుకొన్న ఆ ధనంకంటె ఇది తక్కువా? చెప్పుము. 


విశేషం: ఉపకారం ప్రతిఫలాన్ని కోరదు. పాండవులు మాటలే మూటల కంటె విలువైనవని ఉత్తమ సంస్కారాన్ని ప్రదర్శించారు. 
(సంపా.) 


ధర్మరాజు సుశర్మను సపరివారంబుగా విడిసించుట (సం.4-32-46) 


క. మ మ్మైరవుగాం దలంచి యియ్యెడ నిట్టట్టన వలవదు; పురంబున కరిగి యయ్యెడ నీ కెట్లు ప్రియం బట్లు 
మన్నింపు' మని; రందు6 గంకుండు మటియు నిట్లనియె. 235 


ప్రతిపదార్థం: మమ్మున్‌+ఎరవుగాన్‌+తలంచి= మమ్ము వేరుగా భావించి; ఈ+ఎడన్‌= ఇక్కడ; ఇట్టు+అట్టు+అనవలవదు= 
ఇట్టనీ అట్లనీ అనవద్దు; పురంబునకున్‌+అరిగి= నగరానికి వెళ్ళి; ఆ+ఎడన్‌= అక్కడ; నీకున్‌+ఎట్టు ప్రియంబు= నీ కే విధంగా 
ప్రీతియో; అట్టు= ఆ (ప్రకారంగా; మన్నింపుము= గౌరవించుము; అనిరి= అన్నారు; అందున్‌= వారిలో; కంకుండు= కంకుభట్టు 
(ధర్మజుడు); మజియున్‌= ఇంకా; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: మమ్ములను పరాయివారిగా పరిగణించి ఇక్కడ ఇది ఇట్లా, అది అట్లా అనీ బౌననీ కాదనీ పలకవద్దు. 

౧? ౧? యలు 
నగరానికి చేరిన తరువాత అక్కడ నీ కెట్లా ఇష్టమైతే అట్టా గౌరవించుము” అన్నారు. వారిలో కంకుడు ఇంకా ఈ 
విధంగా అన్నాడు. 


క “తగ నొక్కటి వే(డెద నిను । జగతీశ్వర! యిచ్చు టొప్పు; సరథగజాశ్వం 

బుగ విడిచిపుచ్చు మిప్పుడ । త్రిగర్తపతి; నిదియ నాకు6 బ్రియ మెబ్బంగిన్‌. 236 
ప్రతిపదార్థం: జగతీ+-ఈశ్వర!= మహారాజా!; తగన్‌= సముచితంగా; నినున్‌= నిన్ను; ఒక్కటి వేండెదన్‌= ఒకటి కోరుతాను; 
సరథ గజ+అశ్వంబుగన్‌= రథాలతోను, ఏనుగులతోను, గుర్రాలతోను; ఇప్పుడు+అ= ఇపుడే; (త్రిగర్త పతిన్‌= సుశర్మను; 
విడిచిపుచ్చుము= వదిలివేయుము; ఇది+అ= ఈ పనియే;నాకున్‌, (ధర్మరాజుకు); ఏ+భంగిన్‌= ఏవిధంగా చూచినా; ప్రియము= 
ప్రీతిని (ఇష్టమును); ఇచ్చుట+ఒప్పున్‌= ఇచ్చినట్లాతుంది. 
తాత్సర్యం: 'ఓ విరాటరాజా! నేను ఒకటి సముచితంగా కోరుతున్నాను, వినుము. దానిని నెరవేర్చటం మంచిది. 
సుశర్మను చతురంగబలాలతో సహా ఇప్పుడే విడుదల చేయుము. ఇదే నాకు అన్ని విధాలా ప్రీతిని కలిగిస్తుంది. 


454 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ధర్మరాజు శాసించగల స్థానంలో ఉన్నా అర్థిస్తున్నాడు. అజ్ఞాతవాస(వ్రత ప్రభావం. అతడు వేషంలో అజ్ఞాతంగా ఉన్నా 
గుణంలో అజ్ఞాతంగా లేడు. (సంపా) 


వ. మన నగరంబునకు జంఘాలురం బంపుము; పురంబున వారలువోయి భవద్విజయ ఘోషం బాచరించి, 
శోభనధ్వజోన్నయనంబును, మంగళతూర్యనాదంబులును, బరస్పర గంధ సలిల సేచనంబులును, గీతవాద్య 
నృత్తంబులును నాదిగా6గల వివిధ శుభాచారంబులం బ్రవర్తింప నియోగింప వలయు" ననిన, విరాటుండును 
బనిచినం గాలరులు వేగునంతకు వీటికిం జని గెలుపు ప్రకటించి, పట్టణాలంకరణ ప్రముఖ నిఖిలభద్ర 
విధానంబులు చేయించి; రిట పాండవులును మత్స్య మహీవల్లభుండును సమస్త సేనాసమేతులై విభవం 
బెసంగ విలసిల్లుచు, లజ్ఞావనతాననుం డగు సుశర్మ సపరిచ్చదంబుగా విడిచి పుచ్చి, గుత్తులకొలందికి. 
గృత్తంబులయి పడియున్న పాదంబుల వలనం గెందలిరుల సెజ్జల చందంబులగు చోట్లును, దునిసి 
చిక్కునడియున్న యూరు కాండంబుల వలన మదగజంబులు సొచ్చిన కదలీ వనంబులుం బోని యెడలును, 
బ్రోవులు గొనియున్న ప్రేవుల వలన లావుగల యంచపిండు పేరా(కలి నటిముథిం బెటికిన( గుజుకులు 
గట్టిన మృణాళ నాళంబుల నొప్పు కమలాకరోద్దేశంబులC గ్రేణిసేయు ప్రదేశంబులును, నంగుళీయకరుచు 
లడర నెటిం జా(గి పడియున్న బాహుదండంబుల వలన నురగ నివాసంబుల ననుకరించు తలంబులును, 
గీలాలజాలంబులపయిందేలుచు నవ్వినట్లున్న శిరంబులవలన వికచారవింద దీర్ణికల విడంబించు 
తావులును, నవయవ భేదంబు లడంగునట్లుగా( దుత్తునియలై పడియున్న గాత్రంబుల వలనం గృతాంత 
మహానసశాలలపగిది నొప్పునట్లును గల పొలికలను గలయం గనుంగొనుచు వెడలి, చంద్రికాసుందరం 
బగు నొక్క సైకతస్థలంబున నారాత్రి వుచ్చిరని చెప్పిన విని, 'మటునా(టి వృత్తాంతం బె ట్లయ్యెనో!' యని 
సాదరంబుగా నవలోకించిన. 237 


ప్రతిపదార్థం: మన నగరంబునకున్‌= మన ముఖ్యపట్టణానికి; జంఘాలురన్‌+పంపుము= వేగంగా నడచేవారిని పంపుము; 
వారలు+పోయి= వారువెళ్లి; పురంబునన్‌= నగరంలో; భవత్‌+విజయఘోషంబున్‌= నీ విజయవార్తను చాటింపుచేసే పనిని; ఆచరించి= 
చేసి; శోభనధ్వజ+ఉన్నయనంబును= విజయధ్యజాలను నిలువబెట్టటం; మంగళతూర్యనాదంబులును= మంగళవాద్యాలను 
(మైయించటం; పరస్పర= ఒకరినొకరు; గంధనలిల సేచనంబులును= శ్రీగంధం కలిపిన నీటిని చల్లుకొనటం; 
గీతవాద్యనృత్తంబులును= పాటలు పాడుతూ, వాద్యాలను వాయిస్తూ, నాట్యములు చేయటం; ఆదిగాన్‌+కల= మొదలయిన; 
వివిధ శుభ+ఆచారంబులన్‌= (బ్రవర్తింపన్‌+నియోగింపవలయున్‌= అనేక శుభకార్యాలను చేసేటట్టు ఉత్తరువు చేయాలి; అనన్‌= 
అనగా; విరాటుండును= విరాటుడుకూడా, పనిచినన్‌= అట్టాగే ఆజ్ఞలు జారీ చేయగా; కాలరులు= పదాతిదళాలు; వేగునంతకున్‌= 
తెల్లవారేసరికి; వీటికిన్‌+చని= నగరానికి వెళ్ళి; గెలుపు ప్రకటించి= జయవార్తను చాటి; పట్టణ+అలంకరణ |ప్రముఖ= నగరాన్ని 
సింగారించటం మొదలైన; నిఖిలభ(ద్ర విధానంబులు= మంగళ కార్యాలన్నింటినీ; చేయించిరి= చేయించారు; ఇట= ఇక ఇక్కడ; 
పాండవులును= పాండవులూ; మత్స్య మహీవల్లభుండును= మత్స్యదేశపురాజయిన విరాటుడూ; సమస్త సేనా సమేతులై= 
సేనలన్నిటితో కూడి; విభవంబు+ఎన౦గన్‌= సంపద అతిశయించగా; విలసిల్లుచున్‌= (ప్రకాశిస్తూ; లజ్ఞ= సిగ్గుతో; 
అవనత+అవనుండు+అగు= తలవంచిన వాడయిన; సుశర్మ= సుశర్మను; సపరిచ్చదంబుకాన్‌= సేవకులతో సహా; విడిచిపుచ్చి= 
వదలిపెట్టి; గుత్తులకొలందికిన్‌= చీలమండలం వరకు; కృత్తంబులు+ అయి= నరకబడి; పడి ఉన్న= నేలపై పడివున్న; 
పాదంబులవలనన్‌= పాదాల వలన; కెంపు+తలిరుల= ఎర్ర చిగుళ్ల; సెజ్జల చందంబులు+ అగుచోట్టును= శయ్యలతీరు వలె 
ఉన్న స్థలాలున్నూ; తునిసి= తునిగిపోయిన; చిక్కు+పడి+ఉన్న= చిందరవందరగా చిక్కుపడి ఉన్నట్టి; ఊరుకాండంబులవలనన్‌= 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 455 
తొడల సమూహాల వలన; మదగజంబులు+చొచ్చిన= మదపు టేనుగులు (ప్రవేశించిన; కదలీవనంబులున్‌+పోని+ఎడలును= 
అరటితోటలను పోలిన చోటులున్నూ; (ప్రోవులు+కొని+ఉన్న= కుప్పలు కుప్పలుగా పడి ఉన్న; (ప్రేవుల వలనన్‌= పేగులతో; 
లావుకల అంచపిండు= బలిసిన హంసల సమూహం; పేరు+ఆంకలిన్‌= మిక్కిలి ఆకలితో; అణిముటిన్‌+పెరికినన్‌= తొట్రుపాటుతో 
లాగగా; కుణుకులు+కట్టిన= కుప్పలు కుప్పలుగా పడిన; మృణాళనాళంబులన్‌= తామరతూడులతో; ఒప్పు=ఒప్పారే; 
కమలాకర+జఉద్దేశంబులన్‌= తామరకొలనులున్న చోటులను; (క్రేణిచేయు= పరిహసించే; (ప్రదేశంబులును= చోటులున్నూ; 
అంగుళీయక రుచులు+అడరన్‌= చేతి ఉంగరాల కాంతులు అతిశయించగా; నెటిన్‌+చాగిపడిఉన్న= వరుసగా సాగిలపడి ఉన్నట్టి; 
బాహుదండంబుల వలనన్‌= కర్రలవంటి చేతుల వలన; ఉరగనివాసంబులన్‌= పాముల ఉనికిపట్టుఐన పాతాళలోకాన్ని; అనుకరించు= 
అనునరించే; తలంబులును= చోటులును; కీలాల జలంబుల పయిన్‌+తేలుచున్‌= నెత్తురనెడి నీళ్లపైన తేలియాడుతూ; 
నవ్వినట్టు+ఉన్న= నవ్వినట్టుతోస్తున్న శిరంబులవలనన్‌= తలలవలన; వికచ+అరవింద= విరిసిన తామరలున్న; దీర్చికలన్‌ 
విడంబించు= దిగుడుబావులను అనుకరించే; తావులును= చోటులున్నూ; అవయవభేదంబులు+అడంగునట్టుగాన్‌= 
ఈశరీరావయవాలు ఇవి అని తేడా తెలిసికొనలేనంతగా; తునియలు+తునియలు+ఐ పడి+ఉన్న= ముక్కలు ముక్కలుగా 
పడివున్న; గాత్రంబులవలనన్‌= శరీరాలవలన; కృతాంతమహానస శాలలపగిదిన్‌= యముడి వంటసాలల వలె; ఒప్పు+అట్టును= 
అందగిస్తూ; కల= ఉన్నట్టి; పొలికలను= యుద్దభూమిని; కలయన్‌+కనుంగొనుచున్‌=అంతటా తిరిగి చూస్తూ; వెడలి= వెళ్ళి; 
చంద్రికా సుందరంబున్‌+అగు= వెన్నెల కాయటం వలన అందమయిన; ఒక్క సైకతస్థలంబునన్‌= ఒకానొక ఇసుకతిన్నెమీద; ఆ 
రాత్రి పుచ్చిరి= ఆ రాత్రి+గడిపారు; అని చెప్పినన్‌= అని చెప్పగా; విని= విన్నవాడై; మణునాంటి వృత్తాంతంబు+ఎట్టు+అయ్యెనో= 
మటునాటికథ ఏమైనదో; అని= అంటూ; సాదరంబుగాన్‌ అవలోకించినన్‌= ఆసక్తిగా చూడగా. 


తాత్సర్యం: మన నగరానికి వేగంగా పోగలవారిని పంపుము. వారు నగరానికి చేరి నీ విజయవార్తను చాటింపు 
చేయించాలి. విజయధ్వజాలను ఎత్తించాలి. మంగళవాద్యాలను మోయింపచేయాలి. సుగంధజలాలను (ప్రజలు 
ఒకరిపై మరొకరు చల్టుకొనేటట్టు వేడుకలు జరిపించాలి” అని కంకుడు కోరాడు. విరాటుడు దాని కంగీకరించి 
దూతలను నగరానికి పంపాడు. వారు తెల్లవారేసరికి విజయవార్తను చాటించారు. పట్టణాన్ని అలంకరించటం 
మొదలుగా గల అనేక శుభాలంకారాలు చేయించారు. 


ఇక ఇక్కడ పాండవులూ, విరాటుడూ కలిసి సేనలన్నిటితో కూడి, వైభవంగా విలసిల్దుతున్నారు. లజ్జతో 
తలవంచుకొని ఉన్న సుశర్మను సపరివారంగా విడుదల చేశారు. యుద్దభూమిని నలువైపులా తిరిగి చూచారు. అనేక 
ప్రాంతాలు వారికి బీభత్స రమణీయంగా కనిపించాయి. 


గిలకల వరకు తెగిపడి ఉన్న సైనికుల పాదాల వలన కొన్ని చోట్లు చిగురాకు పాన్సుల వలె కనిపించాయి. 
తెగి చిందరవందరగా పడి ఉన్న సైనికుల తొడల గుంపుల వలన, మదించిన ఏనుగులు (ప్రవేశించి పాడు చేసిన 
అరటి తోటలవలె కొన్ని చోట్లు గోచరించాయి. కుప్పలు కుప్పలుగా పడి ఉన్న సైనికుల (పేగులను చూస్తే పెద్ద పెద్ద 
హంసల గుంపులు పేరాకలితో గబగబా తామరతూండ్లను పెరికి కొరికి కుప్పలు పోసిన సరోవరప్రదేశాలవలె కొన్ని 
చోట్టు కనుపట్టాయి. (వ్రేలి ఉంగరాల రత్నకాంతులు వెదచిమ్ముతుండగా పొడుగ్గా పడి ఉన్న బాహుదండాల వలన 
సర్పాలు నివసించే పాతాళలోకం వలె కొన్ని ప్రాంతాలు చూపట్టాయి. నెత్తురనే నీటిమీద తేలుతూ నవ్వుతున్నట్లున్న 
సైనికుల తలలవలన వికసించిన తామరలున్న దిగుడుబావులవలె కొన్ని ప్రాంతాలు కనిపించాయి. ఇవి ఈ 
అవయవాలు అని గుర్తించ లేనంతగా తునాతునకలై ఉన్న సైనికుల శరీరాలు పడి ఉన్న దృశ్యం యముడి వంట 
శాల వలె ఒప్పారుతూ కంటబడింది. అటువంటి దృశ్యాల నన్నింటినీ చూస్తూ కొంత దూరం పోయి, వెన్నెల 
కాయటం వలన మనోహరంగా ఉన్న ఇసుక తిన్నెల ప్రాంతంలో వారందరూ ఆ రాత్రి గడిపారు. 


456 శ్రీమదాంధ్ర మహాభారతము 
ఈ కథను వైశంపాయనుడు జనమేజయుడితో చెప్పగా, జనమేజయుడు ఆసక్తికరంగా ఆ కథకుడివైపు 
చూస్తూ 'ఆ మరునాటి కథ ఎట్టా సాగిందో? చెప్పు' మని అడిగాడు. 


విశేషం: అలం: ఉపమ, వృత్త్యను ప్రాసం. భయానక బీభత్స రసదృశ్యాలను శబ్దార్జాలంకారాలతో రమణీయభావనామయం చేసి 
రమ్యతరం చేయటం తిక్కన కావ్యకళాశిల్పం. (సంపా) 


ఆశ్వాసాంతము 

చ. అపరిమిత ప్రకార! వినిరస్త సమస్త వికార! షట్టమా 

ణపరమదూర! గాఢ భజనక్రమ గత్యనుభావ్య పార! దే 

వ పితృపథప్రవర్తన వివర్ణన నిర్మలచిత్త చోర! శాం 

తిపరమహాత్మ! సంసరణ తీర! నిరంజన భక్తరంజనా! 238 
ప్రతిపదార్థం: అపరిమితప్రకార!= (ఆయన జగత్స్య్వరూపుడు కాబట్టి) పరిమితి (హద్దు) లేని భేదాలున్నవాడా!; వినిరస్త సమస్త, 
వికార!= నిరసించిన అన్ని వికారాలున్నవాడా!; షట్‌+(ప్రమాణపరమదూర!= ఆరు రకాలైన (ప్రమాణాలకు అందనివాడా!; గాఢ 
భజన (క్రమ గత్యనుభావ్యపార!= దృఢమైన భక్తి భజన విధానం వలన కలిగిన జ్ఞానం వలన పొందగల్లిన గమ్యం కలవాడా!; 
దేవపిత్సపథ(ప్రవర్తన!= దేవతలకు, పితరులకు దారి చూపేవాడా! (హరి దేవతలకు, హరుడు పితరులకు దారిచూపేవారు); వివర్ణన 
నిర్మలచిత్తచోర!= త్యాగం వలన స్వచ్చమైన వారి మనసులను హరించేవాడా!; శాంతిపరమహాత్మ!= శాంతితో కూడిన గొప్పదైన 
ఆత్మ(హృదయం) కలవాడా!; సంసరణతీర!= సంసార (సాగరానికి) ఆవలి ఒడ్డువంటివాడా!; నిరంజన భక్తరంజనా!= సుఖదుః 


ఖాలకు అతీతులైన భక్తులకు సంతోషం కలిగించేవాడా! (లేదా - నిరంజన! = సంగరహితుడా!; భక్తరంజనా!= భక్తులకు ఆనందం 
కలిగించేవాడా!). 


తాత్సర్యం: అనేక రూపభేదాలు కలవాడా!; సర్వవికార విరహితుడా! షట్ర్రమాణాలకు అతీతుడవైనవాడా! దృఢమైన 
భక్తితో క్రమంగా తెలియదగిన అనుభవానికి గమ్యమైనవాడా! దేవమార్గాలనూ, పితృమార్లాలనూ ప్రవర్తింపజేసేవాడా! 
త్యాగశీలం వలన పవిత్రమైన చిత్తాలను దోచుకొనేవాడా! శాంతిరూపమైన గొప్ప ఆత్మ కలవాడా! సంసార సాగర 
తీరం వంటివాడా! విరక్తులైన భక్తులకు ఆనందాన్ని అందించేవాడా! హరిహరనాథా! 


విశేషం: అలం: అంత్యాను ప్రాసం. 1. ఈ ఆశ్వాసాంత సంబుద్దులన్నీ హరిహరనాథుడికి అన్వయించుకొనే బహు ప్రీహి 
సమాసాలే. 2. శాంతి పర మహాత్మ సంసరణ తీర! అని సంబోధించవచ్చును కూడా. అంటే - శాంతిపరమైన మహాత్ములకు 
సంసార సము[ద్రతీరంవంటి వాడా! అని భావం. 3. షట్‌ (ప్రమాణాలు: 1. ప్రత్యక్షం 2. అనుమానం 3. ఉపమానం 4. శబ్దం 


5. అర్లాపతి 6. అనుపలబి. 
p= ఠా 


క. విజ్ఞానానంద రసా । భిజ్ఞ హృదయ కమల హంస! భీమ దురిత మ 
ర్యజ్ఞ! వివిధాభిధానా! యజ్ఞాత్మకరూప! నిశ్చ లావ్యయ దీపా! 239 


ప్రతిపదార్థం: విజ్ఞాన+ఆనందరస= పరమేశ్వరుడి విజ్ఞానరూపమైన ఆనందరసమును; అభిజ్ఞ= తెలిసిన పండితుల యొక్క; 
హృదయ= హృదయాలనే; కమల= పద్యాలకు; హంస!= రాజహంసవంటివాడా!; (హంసస్పోహం సోహంహంసః అని పరాత్పరుడిని 
అద్వైతులు అహం+స; అనీ, సః+అహం అనీ వర్షిస్తారు); భీమ దురిత= భయంకరమైన పాపాల యొక్క; మర్శజ్ఞ= రహస్యం 
తెలిసినవాడా! (అనగా భయంకరమైన పాపాలను పోగొట్టే రహస్యం తెలిసినవాడని భావం); వివిధ+అభిధానా!= పెక్కు పేర్లు 
కలవాడా!; యజ్ఞాత్మకరూప!= యజ్ఞమే స్వరూపంగా కలవాడా!; నిశ్చల+అవ్యయదీపా!= కదలిక లేని తరుగని వెలుగైన ఆకారం 


కలవాడా! 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 457 
తాత్సర్యం: పరమేశ్వరుడి విజ్ఞాన రూపమగు ఆత్మానందరసమును తెలిసిన పండితుల మనఃపద్మాకరంలో విహరించే 
హంసవంటివాడా! భయంకరమైన పాపాలను తొలగించే రహస్యం తెలిసినవాడా! పెక్కు పేర్లతో పిలువబడేవాడా! 
యజ్ఞస్వరూపా! చలనం, నాశనం లేని ప్రకాశస్వరూపం కలవాడా! హరిహరనాథా! 


విశేషం: అలం: రూపకం, ఉపమ, అంత్యానుప్రాసం. 


మాలిని. 

త్రిజగదవననిత్యక్రీడనోద్యత్ర్రమోదా! 

రజనిచర విఘాతారంభ లీలా వినోదా! 

భజన నిరత సౌఖ్యప్రాప్తి జాగ్రత్ససాదా! 

నిజతను విభవత్వోన్మీల నాచ్చిన్న నాదా! 240 
ప్రతిపదార్థం: |త్రిజగత్‌+అవన= ముల్లోకాలను కాపాడటమనే; నిత్యక్రీడన+ఉద్యత్‌+ప్రమోదా!= నిరంతరకేళి వలన కలుగుతున్న 
ఆనందం కలవాడా!; రజనిచర= రాక్షసులను; విఘాత= చంపటాన్ని; ఆరంభలీలా వినోదా!= ప్రారంభించటం అనే ఆట వలన 
కలిగే సంతోషం కలవాడా!; భజన= (ప్రార్థనచేయటం వలన కలిగే; నిరత= ఎడతెగని (శాశ్వతమైన); సౌఖ్య(ప్రాప్తి= సుఖమును 
భక్తులకు పొందించటంలో; జా(గ్రత్‌+ప్రసాదా!= ఎల్లప్పుడు మేల్కొని సిద్దంగా ఉంటూ అనుగ్రహాన్ని అందించే వాడా!; నిజతను 
తన శరీరం యొక్క; విభవత్వ= మహిమను; ఉన్మీలన= వికసింపచేసే; అచ్చిన్న= భిన్నంకాని, అఖండమైన; నాదా!= శబ్దం 
కలవాడా? (ఓంకారరూపా]!). 


తాత్సర్యం: మూడు లోకాలను రక్షించే నిత్యక్రీడవలన ఉదయిస్తున్న ఆనందం కలవాడా! రాక్షససంహారాన్ని 
ఆరంభించే లీలలతో సంతోషించేవాడా! సేవించి కీర్తించేవారికి సదా సౌఖ్యాన్ని కలిగించే ఫలాన్ని అందించటంలో 
ఏమరుపాటులేని అనుగ్రహబుద్ది కలవాడా! హరిహరాత్మకమైన నిజ రూప వైభవాన్ని వికసింపజేసే అఖండనాదరూపమైన 


ఓంకారం కలవాడా! హరిహరనాథా! 


విశేషం: అలం: అంత్యానుప్రాస. మాలినీ వృత్తంలోని ప్రతిపాదంలోనూ న,న,మ,య,య అనే గణాలు వరుసగా ఉంటాయి. 
తొమ్మిదవ అక్షరం యతిమైత్రి. ప్రాసనియమం ఉన్నది. (సంపా.) 


గద్యము 
ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన 
శ్రీమహాభారతంబున విరాట పర్వంబునందు( దృతీయాశ్వాసము. 


తాత్పర్యం: ఇది శ్రీమంతులైన ఉభయ కవులకు మిత్రుడు, కొమ్మనామాత్యుడి పుత్రుడు, పండితులను ఆరాధించి 
'ప్రకాశించేవాడు (పండితులు చేసే ఆరాధనం వలన వెలుగొందేవాడు) అయిన తిక్కన సోమయాజి రచించిన 
శ్రీమహాభారతంలోని విరాటపర్వంలో మూడవ ఆశ్వాసం. 


విరాటపర్వంలో తృతీయాశ్వాసం సమాప్తం. 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


విరాటపర్వం - చతుర్థాశ్వాసము 


శ్రీమద రేఖ విషాద వి | రామాహిత గాఢ శమధురా నిర్ణర ని 


ష్టా మరిత వివిధ వికా । రామల చేతో నివాస! హరిహరనాథా! 1 
ప్రతిపదార్థం: శ్రీ= సంపదవలన కలిగిన; మదరేఖ= మదగర్వంయొక్క; విషాద= దుఃఖంయొక్క; విరామ= వి(శ్రాంతిచేత 


(లేకపోటంవలన); ఆహిత= కలిగిన; గాఢ= దట్టమైన (అధికమైన); శమ= శాంతియొక్క; ధురా= భారంతో; నిర్భర= నిండిన; 
నిష్టా= స్థితిచేత; మర్దిత= మర్తించబడిన, (పోగొట్టబడిన); వివిధ= పెక్కురకాలైన; వికార= వికారాలు కలిగి ఉండటం చేత; 
అమల= మలినంలేని (నిర్మలం అయిన); చేతస్‌= మనస్సులో; నివాస!= నివసిస్తూ ఉండేవాడా!; హరిహరనాథా!= హరి+హరుడు 
అనేపేరుగల ఓ స్వామీ! 


తాత్సర్యం: సంపదవలన సహజంగా కలిగే గర్వంగానీ, ఆపదలవలన వచ్చే దుఃఖంగానీ లేకుండా, పరమశాంతభావంతో 
కూడిన స్థితిచేత ఎన్నో రకాల వికారాలను నశింపజేసికొన్నవాడి మనస్సులో నివసించే ఓ హరిహరనాథా! 


విశేషం: ఈ పద్యం శ్రీకారంతో ఆరంభించబడింది. అది తెలుగుకవుల అలవాటు (సంప్రదాయం). (ప్రతి ఆశ్వ్యాసం మొదటి 
పద్యం శ్రీకారంతో మొదలవుతుంది. అది మంగళకరం అని మనవారి భావం. ఈ పద్యంలో తిక్కన మహాకవి కొన్ని పదాలను 
ప్రయోగించి, ప్రస్తుత కథకు అన్వయాన్ని సూచించాడు. ఇది మహాకవుల మార్గం. దీనినే 'వస్తునిర్దేశం' అంటారు. 'శ్రీమదరేఖ” 
అనే ప్రయోగం దుర్యోధనుడి ఐశ్వర్యగర్వాన్నీ, 'విషాదవిరామి అనే ప్రయోగం ఆపదలలో కూడా దుఃఖాన్ని పొందని అర్జునుడి 
ధీరస్వభావాన్నీ, 'శమధురా' ప్రయోగం ఆతడి శాంతస్వభావాన్నీ, 'నిష్టామర్షితి ప్రయోగం అర్జునుడి నిష్టనూ, ఆతడు 
కురుసేనలను మర్దించేవిధానాన్నీ సూచిస్తాయి. 


ఉత్తర గోగ్రహణము (సం. 4-33-1) 
వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె. 2 


తాత్సర్యం: హరిహరనాథ దేవా! వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుతో ఇట్లా అన్నాడు. 


క. సూర్యోదయావసరమున । దుర్యోధనుబలము ప్రబల దోర్టల లీలా 

ధుర్యగతి నడచె భీష్మా । చార్య రవి సుతాది యోధ సంఘోద్దటమై. 3 
ప్రతిపదార్థం: సూర్య= సూర్యుడియొక్క; ఉదయ= పొడుపుయొక్క; అవసరమునన్‌= సమయంలో ((ప్రొద్దుపొడుపుతోనే); 
దుర్యోధను= రారాజైన దుర్యోధనుడి యొక్క; బలము= సైన్యం; భీష్మ= భీష్ముడు; ఆచార్య= (ద్రోణుడు; రవిసుత= కర్షుడు; 
ఆది= మొదలైన; యోధ= వీరులయొక్క; సంఘ= సమూహంతో; ఉద్భటము+ఐ= అతిశయించినదై; (ప్రబల= అధికమైన; 
దోస్‌+బల= భుజబలంయొక్క; లీలా= విలాసంయొక్క; ధుర్య= భారం వహించిన; గతిన్‌= విధంగా; నడచెన్‌= నడిచింది. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 459 


తాత్సర్యం: ప్రొద్దుపొడుపుతోనే దుర్యోధనుడి సేన భీష్ముడూ, ద్రోణుడూ, కర్షుడూ మొదలైన మహావీరులతో కలిసి, 
పరా(క్రమంతో విరాటరాజు నగరం వైపుగా సాగింది. 


విశేషం: భీష్ముడు కురుపితామహుడు. ద్రోణుడు కురుపాండవులకు గురువు. 'కర్షుడు అర్జునుడికి దీటు” అని దుర్యోధనుడి 
నమ్మకం. పైగా 'కర్టుడు లేని భారతమా” అని ప్రసిద్ది. అందుకే భీష్మ (ద్రోణ, కర్టులను ప్రధానంగా చెప్పి, మిగిలిన వీరులను 
“ఆది పదంతో తిక్కన సూచించాడు. 


వ. ఇట్లు నడచి మత్స్యనగరంబున కనతి దూరంబున విరాటు పశుగణంబులం బొదివె; నట్టియెడ మ్రుక్కడి 
మూకలు సని యెక్కడెక్కడ యని తలపడినం గృపాశ్వత్చామ శకుని దుశ్శాసన కర్ణ వికర్ణ దుర్ముఖ ప్రముఖ 

థ ణ ణ లో 
రథిక జనంబులు గోపాల వర్గంబు ననర్గళ ప్రసారంబగు శరాసారంబునం గప్పినం గని కౌరవబలం బగుట 
యెటింగి, బెగ్గలించి గవాధ్యక్షుండు రథంబు దోలికొని యాక్రోశించుచుం బురంబున కరుగుదెంచి రాజ 
మందిర ద్వారంబు€ జొచ్చి రథావతరణంబు సేసి యంతఃపురంబున నున్న భూమింజయుం గాంచి 
ససంభ్రమంబుగా నిట్లనియె. 4 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; నడచి= పోయి; మత్స్యనగరంబునకున్‌= మత్స్యరాజధానికి; అనతి దూరంబునన్‌= 
సమీపంలో; విరాటు పశుగణంబులన్‌= విరాటరాజుయొక్క ఆవులమందను; పొదివెన్‌= పట్టుకొన్నది; అట్టి+ఎడన్‌= ఆ 
సమయంలో; మ్రుక్కడిమూ(కలు= చిన్నవయిన సేనలు; చని= వెళ్ళి; ఎక్కడ+ఎక్కడ+అని; తలపడినన్‌= ఎదిరించగా; కృప= 
కృపాచార్యుడు; అశృత్తామ; శకుని; దుళ్ళాసన; కర్ణ; వికర్ల; దుర్ముఖ; 'ప్రముఖ= మొదలైన; రథికజనంబులు= రథాలపై నిలిచి 
యుద్దంచేసే (వీరుల) సమూహాలు; గోపాల= ఆవులనుకాసేవారియొక్క; వర్గంబున్‌= గుంపును; అనర్గళ= ఎదురులేని; 
ప్రసారంబు+అగు= వ్యాపించటం కలదైన; శర= బాణాలు అనే; ఆసారంబునన్‌= వర్షంతో; కప్పినన్‌= కప్పుగా; కని= చూచి; 
కారవబలంబు+అగుట= కౌరవుల సైన్యమని; ఎటీంగి= తెలిసికొని; బెగ్గలించి= భయపడి; గవాధ్యక్షుండు= (గో+అధ్యక్షుండు) 
గోపాలకులకు పెద్ద అయినవాడు; రథంబు; తోలికొని; ఆ(క్రోశించుచున్‌= పెద్దగా అరుస్తూ; పురంబునకున్‌= నగరానికి; 
అరుగుదెంచి= వచ్చి; రాజమందిర ద్వారంబు+చొచ్చి= రాజభవనంయొక్క ముఖద్యారంగుండా లోనికివెళ్ళి; రథ+అవతరణంబు+ 
చేసి= రథాన్ని దిగి; భూమింజయున్‌= ఉత్తరుడిని; కాంచి= దర్శించి; స, సంభ్రమంబుగాన్‌= తొందరతో, భయంతో, 
తొట్రుపాటుతో కూడినవాడై; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్పర్యం: ఇట్లా సాగిన కురుసైన్యం విరాటనగరానికి దగ్గరలో, ఆ రాజు ఆవులమందను పట్టుకొన్నది. ఆ 
సమయానికి అక్కడ ఉన్న స్వల్పమైన సైన్యం కౌరవసైన్యాన్ని ఎదిరించింది. కృపుడు మొదలైన మహావీరులంతా 
బాణవర్షంతో ఆవుల కాపరులను ముంచెత్తారు. గవాధ్యక్షుడు దానిని కురుసేనగా గమనించి, వెంటనే రథమెక్కి, 
కేకలు వేస్తూ నగరానికి పోయి రాజుగారి మందిరం ముందు రథాన్ని దిగి, అంతఃపురంలో ఉన్న ఉత్తరుడిని చూచి 
భయంతో, తొట్రుపాటుతో ఇట్టా అన్నాడు. 


విశేషం: మత్స్యదేశం పశుసమృద్దికి పేరు. రాజయిన విరటుడికి ప్రత్యేకించి చాలా ఆవులమందలు ఉండేవి. ఆ మందలను 
కాపాడటానికి ఎంతోమంది కాపరులూ, వారికి అండగా కొంతసేనా ఉండేది. ఈ అల్పసేన తొలుత కౌరవసేనను ఎదిరించింది. 
ఆవులకాపరులకు ఒక పెద్ద ఉండేవాడు. ఆతడే గవాధ్యక్షుడు. ఇది సగౌరవమయిన పదవి. అందుకే ఆతడు రథం మీద 
ఉత్తరుడి దగ్గరికి వచ్చాడు. అతని మాటతీరులోనూ ఒక పెద్దరికం కనిపిస్తుంది. 


460 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. 'ధరణీచక్రము సంచలింప(గ సముద్దాంతంబులై గ్రక్కునం 
గురుసైన్యంబులు వచ్చి ముట్టికొనియెన్‌ గోవర్గమున్‌; వేగమై 
మరలం దెచ్చుటకుం గడంగుము; రిపుక్షాపాలలోకంబు నీ 
శరజాలంబులపాలు సేయుము భుజోత్సాహంబు శోబభిల్లంగన్‌. 5 


ప్రతిపదార్థం: ధరణీచక్రము= భూమండలం; సంచలింప(గన్‌= ఎక్కువగా కంపించేటట్టుగా; సముద్దాంతంబులు+ఐ= బాగా 
నియమించబడ్డవై; (గ్రక్కునన్‌= ఉన్నట్టుగా ఉండి; కురుసైన్యంబులు వచ్చి= కౌరవసేనలు వచ్చి; గోవర్గమున్‌= ఆవులమందలను; 
ముట్టికొనియెన్‌= చుట్టుముట్టాయి; మరలన్‌+తెచ్చుటకున్‌= (ఆలమందలను) మరలించి తోలుకొని రావటానికి; వేగము+ఐ= 
త్వరగా (వెంటనే); కడంగుము= ప్రయత్నించుము; భుజ= భుజాలయొక్క; ఉత్సాహంబు= పరా(క్రమం; శోభిల్లంగన్‌= 
(ప్రకాళించేటట్టుగా; రిపు= శత్రువులైన; క్ష్మాపాల= రాజులయొక్క; లోకంబున్‌= సముహాన్ని; నీ= నీయొక్క; శర= బాణాలయొక్క; 
జాలంబుల= సమూహాల యొక్క; పాలు+చేయుము (పాలుసేయుము)= వశంచేయుము. 


తాత్పర్యం: భూమి దద్దరిల్లిపోయేట్టుగా కురుసేనలు వచ్చి అకస్మాత్తుగా విరుచుకుపడి మన ఆవులమందలను 
ముట్టడించాయి. నీవు వెంటనే మందను మళ్ళించటానికి ప్రయత్నించాలి. నీ భుజబలంతో శత్రువులను 
బాణసమూహానికి గురిచేయుము. 


ఆ. తేరు బూన్స( బంపు; తెప్పింపు దృఢ తను । త్రాణ, ముగ్రచాప బాణ పూర్ణ 

తూణ ఘనగదాసి తోమర చక్రాదు । లనువుగా నొనర్పు మతి రయమున. 6 
ప్రతిపదార్థం: తేరున్‌= రథాన్ని; పూన్నన్‌= గుర్రాలను కట్టటానికి; పంపు= ఆజ్ఞాపించుము; దృఢ= గట్టిదైన; తనుత్రాణము= 
కవచాన్ని; తెప్పింపు= తెప్పించుము; ఉ(గచాప= (భయంకరమైన) చేపగల విండ్డు; బాణ= బాణాలతో; పూర్ణ= నిండిన; తూణ= 
అమ్ములపొదులూ; ఘన= గొప్పవైన; గదా= గదలూ; అసి= చిన్నకత్తులూ; తోమర= తోమరాలూ; చక్ర= చక్రాలూ; ఆదులు= 
మొదలైనవాటిని; అనువుగాన్‌= తగినట్లుగా; అతిరయమునన్‌= మిక్కిలి వేగంగా; ఒనర్పుము= సమకూర్చుము. 


తాత్సర్యం: వెంటనే రథాన్ని సిద్దం చేయించుము. మంచికవచాన్ని తెప్పించుము. బలమైన విండూ అమ్ములపొదులూ, 
పెనుగదలూ, కత్తులూ, తోమరాలూ, చ(క్రాలూ మొదలైన ఆయుధాలూ త్వరగా సిద్దం చేయించుము. 


విశేషం: పద్యం ఎత్తుగడే, అప్పటి పరిస్థితినీ, తొందరనూ సూచిస్తూ ఉన్నది. అట్లాగే, 'ఉగ్రచాపబాణ పూర్ణ తూణ ఘనగదాసి 
తోమరచకక్రాదులు” అనే ప్రయోగం కూడా ఆ సమయానికి కావలసిన వస్తుసామగ్రినీ, పరిస్థితి తీవ్రతనూ సూచిస్తూ ఉన్నది. 
పద్యంనడకలో పరిస్థితి ఎట్లాంటిదో సూచించటం మహాకవుల లక్షణం. 


చ.  విరటు(డు నిన్ను నెప్లు. బదివేవురముందట. జెప్పు. బాహువి 
స్పురితుండు, శౌర్యశాలి, కులభూతి విశేష విధాయకుండు, భూ 
భరణ విశారదుండు, జనభవ్యతపఃఫలసంభవుండు, కా 
తర పరిరక్షకుం డనుచు; దానికి నీడుగం జేయు మిత్తటిన్‌'. 7 


ప్రతిపదార్థం: విరటుండు= (నీ తండ్రి అయిన) విరాటరాజు; ఎవ్లు= ఎల్లప్పుడూ; బాహు విస్సురితుండు= భుజబలంతో 
(ప్రకాశించేవాడు; శౌర్యశాలి= పరా(క్రమంతో ఒప్పేవాడూ; కుల= వంశానికి; భూతి= ఐశ్వర్యాన్ని; విశేష= ఎక్కువగా; విధాయకుండు= 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 461 


కలిగించేవాడు (కులానికి అన్ని విధాలా పరు (ప్రతిష్టలను తెచ్చేవాడు అని భావం); భూ= భూమియొక్క (రాజ్యాన్ని); భరణ= 
భరించటంలో; విశారదుండు= నేర్పుకలవాడు (రాజ్యభారాన్ని మోయడంలో సమర్గుడు అని భావం); జన= (ప్రజలయొక్క; 
భవ్య= (శ్రేష్టమైన; తపేస్‌= తపస్సుకు; ఫల= ఫలితంగా; సంభవుండు= పుట్టినవాడు; కాతర= భయపడ్డ వారిని; పరిరక్షకుండు= 
బాగా కాపాడేవాడు; అనుచున్‌= పై విధంగా అంటూ; నిన్నున్‌= నిన్నుగురించి; పదివేవురముందటన్‌= పదివేలమంది ఎదుట 


మ్‌ 


(కొలువులో); చెప్పున్‌= చెప్పేవాడు; దానికిన్‌+ఈడుగన్‌= (మీ తండ్రి చెప్పే) దానికి తగ్గట్టుగా; -ఈ+తటిన్‌= ఈ (ఆపద) 
సమయంలో; చేయుము= చేయవలసింది. 


తాత్సర్యం: నీ తండ్రి అయిన విరాటరాజు- నీవు భుజబలం ఉన్నవాడివనీ, పరా[క్రమశాలివనీ, వంశానికి వన్నె 
తెస్తావనీ, రాజ్యపాలనలో సమర్థుడివనీ, మత్స్యదేశ ప్రజల తపస్సుకు ఫలితంగా నీవు పుట్టావనీ, దీనులను రక్షించేవాడివనీ 
పదివేలమందిలో చెప్పుతుంటాడు. ఈ కష్టసమయంలో నీవు దానికి తగినట్టుగా ప్రవర్తించుము”. 


విశేషం: ఉత్తరుడిని పొగడి, ఆతడి గొప్పతనాన్ని గుర్తుచేసి, ఆవులమందను మళ్ళించేందుకు పూనుకొనేటట్టు చేయటమే 
గోపాలకుల పెద్దయొక్క లక్ష్యం. అందుకే ఆతడు ఉత్తరుడిని గూర్చి విరటుడు చెప్పుకొన్నట్టు పాగడింది. 
© అవి స! 


క. అని కాంతాజనములలో. । దను నగ్గించుటయు. బొంగి దర్వ్పోద్దతి ని 
ట్లను నుత్తరుండు దన మన । మున సంగర కౌతుకంబు ముడివడుచుండన్‌. 8 


ప్రతిపదార్థం: అని; కాంతాజనములలోన్‌= (అంతఃపురంలో ఉండే) (స్తీ జనంలో; తనున్‌= తనను; అగ్గించుటయున్‌= 
పొగడగా; ఉత్తరుండు= ఉత్తరుడు; పొంగి= ఉప్పొంగి; దర్ప+జఉద్దతిన్‌= గర్వంయొక్క అతిశయంతో; తన= తనయొక్క; 
మనమునన్‌= మనసులో; సంగర= యుద్దసంబంధమైన; కౌతుకంబు= ఉత్సాహం; ముడి+పడుచుండన్‌= పొడసూపుతూ 
ఉండగా (క్రమంగా అతిశయించి); ఇట్టు= ఇట్లా; అనున్‌= అంటున్నాడు. 


తాత్సర్యం: అంతఃపురంలో ఆడవాళ్ళ నడుమ ఉన్న తనను, గోపాలకులపెద్ద పెద్దగా పొగిడేసరికి ఉత్తరుడు 
ఉప్పాంగిపోయి, మనసులో రణసంబంధమైన ఉత్సాహం పుట్టగా, గర్వంతో ఇట్లా అన్నాడు. 


విశేషం: ఉత్తరకుమారుడు పెద్ద వీరుడు కాడు. అట్టని పిరికివాడూ కాడు. మామూలు మనిషికన్నా కొంతనయం. గోపాలకులపెద్ద 
ఆడవాళ్ళ ఎదుట పొగడటంతో ఉత్తరుడిలో కొంత రణకుతూహలం పుట్టింది. నిజానికి ఈ కౌతుకం తాత్కాలికమే! 
సహజమైనది కాదు. కనుక ఉత్తరుడి ఉత్సాహం పొగడ్త (ప్రభావంతో కలిగింది. 


భూమింజయుండు గోవుల నిడిపింస( గౌరవులతో( బోరుటకు( బోనెన్నుట. (సం. 4-34-1) 


ఉ. “ఎత్తున గొందు( గౌరవుల నెల్లను మార్మొనిరేని; గోవులం 
దెత్తు ముహూర్త మాత్రమున. దేరికి సారథి లేమి( జేసి నా 
చిత్తమునన్‌ విచారదశ చెందెడు; నెవ్వ(డు గల్లునొక్కొ నా 
కిత్తటి 'నే- గదా కడప నెంతయు నేర్తు రథం” బనం బురిన్‌. 9 


ప్రతిపదార్థం: మార్కొనిరి+ఏని= ఎదిరిస్తే కౌరవులన్‌+ఎల్లన్‌= కౌరవుల నందర్నీ; ఎత్తునన్‌+కొందున్‌= ఒకే ఎత్తులో జయిస్తాను; 
ముహూర్తమా(త్రమునన్‌= ఒకే ఒక ముహూర్తకాలంలో (పన్నెండు క్షణాలకాలంలో లేక రెండు గడియల కాలంలో); గోవులన్‌= 
ఆవులను; తెత్తున్‌= తోలుకొని తెస్తాను; తేరికిన్‌= రథానికి; సారథి= నడిపేవాడు; లేమిన్‌+చేసి= లేకపోవటం చేత; నా= 


462 శ్రీమదాంధ్ర మహాభారతము 


నాయొక్క; చిత్తమునన్‌= మనస్సులో; విచారదశ= దిగులుతో కూడిన పరిస్థితి; చెందెడున్‌= కలుగుతూ ఉన్నది; రథంబు= 
రథాన్ని; కడపన్‌= తోలటానికి; నేన్‌+కదా= నేనుకదా; ఎంతయున్‌= మిక్కిలి; నేర్తున్‌= ఓపుదును; అనన్‌= అనటానికి; పురిన్‌= 
పట్టణంలో; నాకున్‌= నాకు; ఈ+తటిన్‌= ఇప్పుడు; ఎవ్వండు= ఏ మనిషి కల్లును+ఒక్కొ!= దొరకుతాడో కదా! 


తాత్సర్యం: 'కౌరవులు ఎదిరిస్తే చిటికెలో జయిస్తాను. క్షణాలలోనే ఆవులను మళ్ళిస్తాను. అయితే రథసారథి 
లేకపోవటంతో మనస్సు కలత పడుతూ ఉన్నది. 'నేను రథాన్ని సమర్థంగా నడుపుతాను” అనేవాడు ఇప్పుడు నాకు 
ఎవడు దొరకుతాడో! 


విశేషం: 'ఎత్తునంగొందు' మంచిప్రయోగం. తిక్కన తెలుగు నుడికారానికి ఇది గుర్తు. ఎత్తు-పై ఎత్తు మొదలైన మాటలు 
యుద్దంలో “ఎత్తులు” వేయటాన్నీ, చదరంగం ఆటనూ సూచిస్తాయి. తిక్కన రాజ్యతం(త్రం, యుద్దతంత్రంపై ప్రయోగం వలన 
సూచించబడింది. 'ఎత్తు' అంటే ఉపాయం అనీ అర్థమే. కాగా ఒకే ఉపాయంతో ఎదుటివాడి ఆటను కట్టించటం, యుద్దంలో 
ఓడించటం అన్నమాట. 


క. తగు సారథి దొరకొనినం | బగతుర భంజించు టెంతపని? కదుపుల ద 
వ్వుగం గొని పోదురొకో! యి । ట్లగునె? కలండేని సూతు నరయుం డెందున్‌. 10 


ప్రతిపదార్థం: తగు= తగినటువంటి; సారథి= రథాన్ని నడిపేవాడు; దొరకొనినన్‌= (దొరకు+కొను)= దొరికితే; పగతురన్‌= 
పగవాళ్ళను (శత్రువులను); భంజించుట= చంపటం; ఎంతపని= అదేమంత పెద్దపనికాదు; కదుపులన్‌= ఆవులమందలను; 
దవ్వుగన్‌= దూరంగా; కొనిపోదురు+ఒకో!= తోలుకొనిపోతారేమో!; ఇట్టు= ఇట్లాఉంటే; అగునె?= పని జరుగుతుందా? 
ఎందున్‌= పట్టణంలో ఎక్కడైనా; కలండు+ఏని= ఉంటే; సూతున్‌= సారథిని; అరయుండు= వెదకండి. 


తాత్పర్యం: తగిన సారథి దొరికితే శత్రువులను జయించటం ఎంతపని? ఆవులమందలను దూరంగా 
తోలుకొనిపోతారో ఏమో! అట్టాగే అయితే, పని ఎట్టా జరుగుతుంది? నగరంలో ఎక్కడైనా సారథి దొరకుతాడేమో 
చూడండి. 


చ. కురుపతి భీష్మ కర్ణ కృప కుంభజముఖ్యులు మత్సముద్యమ 
స్పురణము చూచి పార్టు(డను బుద్ది. గలంగంగ బెట్టు గిట్టి సం 
గరమున నోర్లి యే బసుల గ్రమ్మజిం దేరకయున్న నన్ను భూ 
వరు(డు సుహృజ్ఞనంబు( బరివారము. జిత్తములందు మెత్తురే?” 11 


ప్రతిపదార్థం: కురుపతి= దుర్యోధనుడు; భీష్మ= భీష్ముడు; కర్ల= కర్గుడు; కృప= కృపాచార్యుడు; కుంభజ= ద్రోణాచార్యుడు; 
ముఖ్యులు= మొదలుగా గలవారు; మత్‌= నాయొక్క; సముద్యమ= ప్రయత్నంయొక్క; స్ఫురణము= విజృంభణాన్ని; చూచి; 
పార్టుడు= అర్జునుడు; అను= అనెడి; బుద్దిన్‌= భావంతో; కలంగంగన్‌= కలతపడిపోయేటట్టు; బెట్టు= ఎక్కువగా; కిట్టి= 
ఎదిరించి; సంగరమునన్‌= యుద్దంలో; ఓర్చి= ఓడించి; ఏన్‌= నేను; పసులన్‌= ఆవులను; (క్రమ్మణన్‌= మరలా; తేరక+ఉన్నన్‌= 
తోలుకొనిరాకపోతే; నన్నున్‌= నన్ను; భూవరుండు= రాజైన విరాటుడూ; సుహృద్‌+జనంబున్‌= స్నేహితులూ; పరివారమున్‌= 
సేవకులూ; చిత్తములందున్‌= మనస్సులలో; మెత్తురే?= మెచ్చుకుంటారా? 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 463 


తాత్సర్యం: దుర్యోధనుడూ, భీష్ముడూ, కర్ణుడూ, కృపాచార్యుడూ, ద్రోణాచార్యుడూ మొదలైనవారంతా యుద్దంలో 
నా పరాక్రమాన్ని చూచి, అర్జునుడే అని భ్రమించి, బెదిరిపోయేట్టు ఎదిరించి, వాళ్ళందరినీ జయించి మందలను 
మళ్ళించుకొని రాకపోతే నన్ను రాజూ, స్నేహితులూ, పరివారమూ మెచ్చుతారా?' 


వ. అనునప్పుడు తత్తదేశంబున నునికిం జేసె. 12 
తాత్సర్యం: (ఉత్తరుడు పై విధంగా) అనేటప్పుడు అక్కడ ఉండటంవలన. 


క విని, ద్రుపద ధరణిపతినం । దన సామర్నాపహాస తరళ హృదయ యై 

చని, తద్వృత్తాంతము మె । త్తని పలుకుల. జెప్పె నింద్రతనయునితోడన్‌. 13 
ప్రతిపదార్థం: ద్రుపద ధరణిపతి= (ద్రుపదమహారాజుయొక్క; నందన= కూతురు; (ద్రౌపది); విని= ఉత్తరుడి మాటలు 
ఆలకించి; స+అమర్హ్ష= కోపంతోనూ; అపహాస= ఎగతాళితోనూ; తరళ= చలిస్తున్న; హృదయ+ఐ= మనస్సు కలదై; చని= 
వెళ్ళి; ఇం(ద్రతనయునితోడన్‌= ఇంద్రుడి కుమారుడైన అర్జునుడితో; తద్‌+వృత్తాంతము= ఆ విషయం (ఉత్తరుడు అనుకొన్న 
విషయం); మెత్తని పలుకులన్‌= మృదువైన మాటలతో; చెప్పెన్‌= చెప్పింది. 


తాత్సర్యం: ఉత్తరుడు తనను అర్జునుడితో పోల్చుకొనేసరికి, (ద్రౌపదికి అమర్షం, అపహాసం కలిగాయి. అందుకే 
ఆమె ఆ విషయాన్ని అర్జునుడితో చెప్పింది. 


విశేషం: మూలభారతంలో వ్యాసుడు ఒక్క అమర్హ్షభ్రావాన్నే చెప్పాడు. కాని తిక్కన అమర్గానికితోడు అపహాసం కూడా [ద్రౌపదికి 

కలిగినట్లు చెప్పాడు. ఇదే తిక్కన ప్రత్యేకత. పైగా ఈ సమయంలో అర్జునుడిని ప్రవేశపెట్టాలి. అందుకే వ్యాసుడూ, తిక్కనా 
£9 a జ లు 

ఇట్టా (ద్రౌపది అర్జునుడికి చెప్పడం ద్వారా (సంభాషణతో) నిర్వహించారు. ఇది ఒక రచనా శిల్పం. 


వ. అతండు నజ్ఞాతవాస వత్సరం బతీతంబగుట నిరూపించి, పాంచాలి కిట్లనియె. “నీవు పోయి వారలతో 
నిట్లనుము 'మన బృహన్నలకు సారథ్యంబుసేయు సామర్హ్యంబు గలదు; దొల్లి ఖాండవ దహనంబునం బాండవ 
మధ్యమునకు సారథియై యతని చిత్తంబు వడసె; మజియుం బెక్కిడలం దదీయంబగు రథంబు గడప. 
దానయై యుండు; నేను నెజటుంగుదుం, దత్సాహాయ్యంబునం గురుసైన్యంబుల జయింప వచ్చుటకు 
సంశయంబు వల దనుము. వా రేమనిరేని మటియుం దగనాడి నన్నుం బిలిపెంచునట్టి తెజంగు గావింపు' 
మన 'నట్లచేయుదు' నని సైరంధ్రి యుత్తరయున్న యెడకుం బోయి. 14 


ప్రతిపదార్థం: అతండున్‌= ఆ అర్జునుడున్నూ; అజ్ఞాతవాస, వత్సరంబు= అజ్ఞాతవాసపు సంవత్సరం; అతీతంబు= దాటినది; 
అగుటన్‌= అవటం; నిరూపించి= నిర్దారించి; పాంచాలికిన్‌= (ద్రౌపదికి; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు; నీవు; పోయి; 
వారలతోన్‌; ఇట్టు+అనుము; మన బృహన్నలకున్‌; సారథ్యంబు+చేయు= రథంనడిపే; సామర్థ్యంబు+కలదు= శక్తి ఉన్నది; 
తొల్లి= పూర్వం; ఖాండవ, దహనంబునన్‌= ఖాండవమనే అడవిని కాల్చటంలో; పాండవ మధ్యమునకున్‌= పాండుపుత్రులలో 
నడిమివాడైన అర్జునుడికి; తాను+అ+ఐ= తానే సారథియై; అతని, చిత్తంబు+పడసెన్‌= అతడి మనస్సును ఆకట్టుకొన్నాడు; 
మజియున్‌; పెక్కు+ఎడలన్‌= అనేక సమయాలలో; తదీయంబు+అగు= అతడిదైన; రథంబు; కడపన్‌= నడపటానికి; 
సారథి+ఐ; ఉండున్‌; ఏనున్‌= నేను కూడా; ఎజుంగుదున్‌= ఎరుగుదును; తద్‌+సాహాయ్యంబునన్‌= అతడి సహాయంతో; 


464 శ్రీమదాంధ్ర మహాభారతము 


కురుసైన్యంబులన్‌= కౌరవ సేనలను; జయింపన్‌+వచ్చుటకున్‌= గెలవటానికి; సంశయంబు= సందేహం; వలదు= వద్దు; 
అనుము; వారు= ఉత్తరాదులు; ఏమి+అనిరి+ఏని= ఏమన్నా అంటే; మణియున్‌+తగన్‌+ఆడి= తగినట్టు మాటాడి; నన్నున్‌; 
పిలిపించునట్టి; తెజంగు= విధం; కావింపుము= చేయుము; అనన్‌= అనగా; అట్టు+అ= ఆ విధంగానే; చేయుదున్‌; అని; 
సైరంధ్రి; ఉత్తర; ఉన్న; ఎడకున్‌= చోటికి; పోయి. 


తాత్సర్యం: అర్జునుడు (ద్రౌపదితో అజ్ఞాతవాస సంవత్సరం ముగిసినట్టు నిర్ణయించి ఇట్టా అన్నాడు. 'మన బృహన్నలకు 
జ Sy EY "ED ధా 

సారథ్యం చేసే నేర్పు ఉన్నదనీ, ఇంతకుముందు ఖాండవవనాన్ని దహించటంలో అర్జునుడికి సారథియె ఆతడి మెప్పు 

పొందాడనీ, ఇంకా ఎన్నో సమయాలలో కూడా ఆతడి రథానికి సారథిగా ఇతడే ఉండిఉంటాడనీ, నాకు తెలుసనీ 

అతడి సహకారం ఉంటే కురుసైన్యాన్ని గెలవడంలో అనుమానం లేదనీ, నీవు వెళ్ళి వాళ్ళతో చెప్పుము. ఇంకా 

వాళ్ళేమైనా అంటే, తగినట్టు మాట్లాడి, ఎట్లాగైనా నన్ను పిలిపించేటట్టు చేయుము” అని చెప్పగానే అట్టాగే చేస్తానంటూ 
ఆజా ౧ ca C౫ ౧? ౧ = 

సైరంధ్రి ఉత్తరదగ్గరకు వెళ్ళి. 


చ. “జనపతినందనుండు తగు సారథి నారయుచున్నవా. డెటిం 
గిన పని సెప్పంగా వలయు గ్రీడి మనంబున మెచ్చునట్టి నే 
ర్పును భుజశక్తియుం గలిగి రూఢికి నెక్కిన సూతవృత్తి మై 
నని సడిసన్న యేడ్తెజి బృహన్నలకుం గల దంబుజాననా! 15 


ప్రతిపదార్థం: అంబుజ+ఆననా!= పద్మంవంటి ముఖాన్ని కలిగిన ఉత్తరా!; జనపతినందనుండు= రాజకుమారుడైన ఉత్తరుడు; 
తగుసారథిన్‌= తనకు తగిన సారథికొరకు; ఆరయుచున్నవాండు= వెదకుతున్నాడు; ఎటింగిన పని= తెలిసిన విషయం; 
చెప్పగా వలయున్‌= చెప్పాలి; |క్రీడి= అర్జునుడు; మనంబునన్‌= మనస్సులో; మెచ్చునట్టి= మెచ్చుకొనే; నేర్పును= నైపుణ్యాన్నీ; 
భుజశక్తియున్‌= బాహుబలాన్నీ; కలిగి; రూఢికిన్‌+ఎక్కిన= పేరు కెక్కిన; సూతవృత్తిమైన్‌= సారథ్యంతోపాటు; (సూతకులంవాళ్ళే 
రథసారథులుగా ఉండేవాళ్ళు); అనిన్‌= యుద్దంలో; సడి+చన్న= మచ్చలేని; ఏడ్తెజ= చాతుర్యం; బృహన్నలకున్‌; కలదు= 
ఉన్నది. 


తాత్సర్యం: 'తామరపూవువంటి అందమైన ముఖం కలిగిన ఉత్తరా! ఇప్పుడు రాకుమారుడైన ఉత్తరుడు తగిన 
సారథికొరకు వెదకుతున్నాడు. తెలిసిన విషయాన్ని చెప్పాలి కనుక చెప్పుతున్నాను. అర్జునుడు మెచ్చుకొనే నేర్ఫూ, 
బాహుబలంతోపాటు సారథ్యంలో (ప్రావీణ్యమూ, యుద్దంలో మచ్చలేని పరాక్రమమూ మన బృహన్నల కున్నాయి. 


నిశేషం: బృహన్నలను తనకు రథసారథిగా చేసికొనుమని చెప్పి ఉత్తరుడిని ఒప్పించటానికి (ద్రౌపది ఉత్తర ద్వారా ప్రయత్నించడం 
చాలా ఉచితంగా ఉన్నది. ఉత్తరుడు రాకుమారుడు. నేరుగా ఆతడికి చెప్పటంకన్న, అతడికి ముద్దులచెల్లై లయిన ఉత్తరతో 
చెప్పించటం, పని నెరవేరటానికి సులువైన మార్గం. అందుకే (ద్రౌపది ఉత్తరను పిలుచుకొని, ఉత్తరుడి దగ్గరకు వెళ్ళింది. ఇది 
ద్రౌపది బుద్దికుశలతనే కాక, ఆమె ఉదాత్త మనస్తత్యాన్నీ, కార్యకరణ నైపుణ్యాన్నీ తెలుపుతుంది. 


తే. అర్జునునకు ఖాండవ దహనాదులైన । విక్రమము లా బృహన్నల వెరవు లావు 
గాదె! జయ మొనరించె లోకంబు లెటు(గ । నువిద! దీని నెటింగింత ముత్తరునకు'. 16 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 465 


ప్రతిపదార్థం: అర్జునునకున్‌= అర్జునుడికి; ఖాండవ= ఖాండవం అనే పేరున్నవనాన్ని; దహన= కాల్చివేయటం; ఆదులు+ఐన= 
మొదలైన; (ఖాండవవనాన్ని దహించడం ఒక గొప్పపని. అందువలన దీనినే ముందు చెప్పటం జరిగింది); విక్రమములు= 
పరా(క్రమాలు; లోకంబులు= అన్నిలోకాలు; ఎతు(గన్‌= తెలిసికొనేటట్టు; ఆ బృహన్నల= ఆ బృహన్నలయొక్క; వెరవు= 
ఉపాయమూ; లావు= బలమూ; కాదు+ఎ= కదా!; జయము+ఒనరించెన్‌= జయాన్ని కలిగించాయి; ఉవిద!= వనితా! (ఉత్తరా!); 
దీనిన్‌= ఈ సంగతిని; ఉత్తరునకున్‌= ఉత్తరకుమారుడికి; ఎటింగింతము= తెలుపుదాం. 


తాత్పర్యం: ఓ ఉత్తరా! ఖాండవవనాన్ని కాల్చటం మొదలైన సమయాలలో బృహన్నల ఉపాయమూ, బలమూ 
మాత్రమే అర్జునుడికి జగత్రసిద్దమైన విజయాన్ని కలిగించాయి. దీనిని ఉత్తరుడికి చెప్పుదాము.” 


నిశేషం: అగ్నిహో(తుడి అభ్యర్థనతో అర్జునుడు ఖాండవవనాన్ని దహించాడు. అది ఇంద్ర రక్షితం. అందుకే ఇంద్రాది దేవతలు 
అర్జునుడితో పోరాడి విజితులయ్యారు. కృష్ణుడు అర్జునుడికి బాసటగా ఉన్నాడు. “లోకంబు లెజుంగి అనే ప్రయోగంవలన, 
ఖాండవాన్ని దహించి విజయాన్ని పొందిన అర్జునుడి కీర్తి, ముల్లోకాలలో (ప్రాకింది అని తెలుస్తుంది. అందుకే తిక్కన 
'లోకంబులు" అనే బహువచనాన్ని ప్రయోగించాడు. 


క. అని యమ్ముదితయు. దానును । జని యతనికి నత్తెజంగు సముచితముగ. జె 
ప్పిన నక్కుమారవరు. డి । ట్లనియెం బాంచాలితోడ నల్లన నగుచున్‌. 17 


ప్రతిపదార్థం: అని= సై విధంగా ద్రౌపది చెప్పి; ఆ+ముదితయున్‌= సంతోషించినది అయిన ఆ ఉత్తరా; తానును= తాను 
(ద్రౌపది); చని= వెళ్ళి; అతనికిన్‌= ఉత్తరుడికి; ఆ+తెజంగు= ఆ సంగతి; సముచితముగన్‌= తగినరీతిగా; చెప్పినన్‌= 
తెలియజెప్పగా; ఆ+కుమారవరు(డు= కుమారులలో శ్రేష్టుడైన ఆ ఉత్తరుడు; పాంచాలితోడన్‌= (ద్రౌపదితో; అల్లనన్‌= సన్నగా; 
నగుచున్‌= నవ్వుతూ; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: (ద్రౌపది పై విధంగా ఉత్తరకు బృహన్నల సంగతిని చెప్పి, తానూ ఉత్తరా వెళ్ళి ఉత్తరుడితో చెప్పగా, 
ఆతడు చిరునవ్వు నవ్వి ద్రౌపదితో ఇట్టా అన్నాడు. 


విశేషం: 'అల్లన నగుచునో అనే ప్రయోగంవలన, ఉత్తరుడి మనోభావం తెలుస్తుంది. పేడిని చూస్తేనే నవ్వు వస్తుంది. 
అట్లాంటప్పుడు 'ఇట్టాంటివాడినా సైరంధ్రి సారథిగా సూచించింది” అన్న ఒక ఎగతాళి, తక్కువ భావం, ఒక లెక్కలేనితనం, 
మొదలైన భావాలేకాక, ఆఖరుకు తనకు పట్టిన గతి ఇదా! అన్న విచారం కూడా తెలుస్తుంది. తరువాతి పద్యంలో ఇది మరింత 
స్పష్టంగా తెలుస్తుంది. నవ్వు మనస్సులో ఉన్న భావానికి (ప్రతీక. అందులో తిక్కన నవ్వులు ఎన్నో భావాలను స్ఫురింపచేస్తాయి. 
ఇదీ తిక్కన ప్రత్యేకత. 


పాంచాల దేశపు రాజైన (ద్రుపదుడి కూతురు కనుక, ద్రౌపదికి 'పాంచాలి' అనే పేరు వచ్చింది. 


ఈ మాటలను, సైరంధ్రిచేత అర్జునుడు ఉత్తరుడికి చెప్పించినట్టు మూలంలో లేదు. సైరంధ్రి తానే ఉత్తరుడితో 
చెప్పినట్టున్నది. ఈ సన్నివేశ కల్పన తిక్కనగారిది. 


తే. “అకట సైరంధ్రి! నన్ను నిట్లాలి గొనంగ । నేల? చక్కంగం గనువిచ్చి యేను బేడి. 
జూడరోయుదు; రణమున సూతకృత్య | భరము. దాల్దుట కెమ్మెయి( బనుచువాండ? 18 


466 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అకట సైరంధ్రి!= అయ్యో సైరం(్రీ!; నన్నున్‌= నన్ను; ఇట్టు= ఇట్టా ఆలిగొనంగన్‌+ఏల?= ఎగతాళి చేయటం 
ఎందుకు?; ఏను= నేను; పేడిన్‌= పేడివాడిని; చక్కంగన్‌+కనువిచ్చి= బాగా కండ్లు తెరిచి; చూడన్‌= చూడటానికే; రోయుదున్‌= 
ఏవగించుకొంటాను; (అట్లాంటప్పుడు) రణమునన్‌= యుద్దంలో; సూతకృత్యభరమున్‌= రథాన్ని తోలే బరువును; తాల్చుటకున్‌= 
మోయటానికి; ఏ+మెయిన్‌= ఏ విధంగా; పనుచువాండన్‌?= నియమిస్తాను? 


తాత్సర్యం: '"సైరంధ్రీ! నన్ను ఎందుకు ఇట్టా హేళన చేస్తావు? బాగా కండ్లు తెరిచి పేడిని చూడటానికే 
అసహ్యించుకొంటానే! అట్లాంటప్పుడు యుద్దంలో తేరు నడపటానికి పేడిని నేను ఎట్టా నియమిస్తాను? 


విశేషం: అలం: కావ్యార్థాపత్తి. కైముత్యం చేత అర్థసంసిద్ది అయితే కావ్యార్థాపత్తి. కైముత్యం అంటే- కిముత అనే దాని భావం. 
సేడిని చూడటానికే అసహ్వించుకునేటప్పుడు రథసారథిగా చేసికొనటం గూర్చి చెప్పే దేముంది? (సంపా. 


వ. అదియునుంగాక. 19 
తాత్పర్యం: అదీకాక. 


చ. కురుబల మేంగుదెంచెనట గోవుల బిట్టజంబట్ట; దానిపై 
బరిగొని శౌర్యసంపదయు బాహుబలంబును జూప(బూని యే 
నరిగెద నట్టె; తేరికి బృహన్నల సారథియైన దీని న 
వ్వరె? పురిలోన నింత కటివా? రథచోదకు లింత యేటికిన్‌.' 20 


ప్రతిపదార్థం: గోవులన్‌= ఆవులను; బిట్టు+అణన్‌= ఉద్దతి పోయేటట్లు; పట్టన్‌= పట్టుకొనటానికి; కురుబలము= కౌరవుల 
సైన్యం; ఏంగుదెంచెన్‌+అట= వచ్చిందట; దానిపైన్‌= ఆ కురుసేనమీద; పరిగొని= చుట్టుముట్టి; శౌర్య= పరాక్రమం అనే; 
సంపదయున్‌= సంపదను; బాహు= భుజములయొక్క; బలంబున్‌= బలాన్ని; చూపన్‌+పూని= చూపించటానికి; ఏను= నేను; 
అరిగెదనట్టె= పోతున్నానట; (ఇటువంటి ముఖ్యమైన సమయంలో) తేరికిన్‌= నా రథానికి; బృహన్నల (పరోక్షంగా-ఒక 
పేడివాడు); సారథి+ఐనన్‌= సారథి అయితే; దీనిన్‌= ఈ చిత్రమైన విషయానికి; నవ్వరె?= నవ్విపోరా?; ఇంత+ఏటికిన్‌= ఇంత 
ఎందుకు? రథచోదకులు= రథం నడిపేవాళ్ళు; పురిలోనన్‌= పట్టణంలో; ఇంత కణివా?= ఇంత అరుదా? 


తాత్సర్యం: ఆవులను పట్టుకొనటానికి కురుబలం వచ్చిందట! అందుచేత పట్టుదలతో దానిపై పరా(క్రమాన్ని 


చూపటానికి పోతున్నానట! ఈ సమయంలో నా రథానికి బృహన్నల సారథి అయితే అందరూ నవ్వుతారు. 
ఇంతదాకా ఎందుకు? నగరంలో సారథులే ఇంత కరువయ్యారా!' 


విశేషం: బృహన్నలను సారథిగా చేసికొనుమని సైరంధ్రి చెప్పటం ఉత్తరుడికి అవమానంగా తోచింది. ఆవులను ముట్టడించింది 
కురుసైన్యంగాని, సామాన్యమైన సైన్యం కాదు. అంతటి సైన్యాన్ని ఎదిరించటానికి తనంతటివాడు వెళ్ళుతున్నాడు. ఇట్టాంటి 
సమయంలో బృహన్నల సారథ్యం వహిస్తే, లోకం అంతా నవ్విపోదా? అని ఉత్తరుడి భావం. దీన్నే 'అట' అనే శబ్దంతో మహాకవి 
తిక్కన ఉత్తరుడి మనోభావానికి అద్దం పట్టినట్టు స్ఫురింపచేశాడు. 


వ. అనిన విని సైరంద్రి యతని కిట్లనియె. 21 
తాత్సర్యం: ఆ మాటలను వినిన సైరంధ్రి ఉత్తరుడితో ఇట్టా అన్నది. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 467 


ఉ. కౌరవసేన గాదు త్రిజగంబులు నొక్కట నెత్తి వచ్చినం 
దేరు బృహన్నలా వశగతిం జరియించిన గెల్వ వచ్చు; ద 
ద్వీరగుణంబు సొంపు పృథివీవరనందన! ము న్నెటుంగుదుం; 
గారణజన్మమై తను వికారము వచ్చిన బెంపు దప్పునే? 22 


ప్రతిపదార్థం: పృథివీ= భూమికి; వర= భర్తయైన రాజు యొక్క; నందన!= కుమారా!, రాజకుమారా!; కౌరవసేన+కాదు= 
ఒక్క కురుసేనయే కాదు; (త్రిజగంబులున్‌= ముల్లోకాలూ (స్వర్గ, మర్త్య, పాతాళాలు); ఒక్కటన్‌= ఒకేసారిగా; ఎత్తి వచ్చినన్‌= 
దండెత్తి వచ్చినాకానీ; తేరు= రథం; బృహన్నలా వశగతిన్‌= బృహన్నలకు స్వాధీనమైన నడకతో; చరియించినన్‌= నడిస్తే; 
గెల్వవచ్చున్‌= జయించవచ్చు; తత్‌= ఆ బృహన్నలయొక్క; వీరగుణంబు= పరాక్రమంయొక్క విధం; సొంపు= ఆధిక్యం 
(అందం అనీ); మున్ను= ఇంతకుముందు; ఎజుంగుదున్‌= (నేను) ఎరుగుదును; కారణ= ఏదో ఒక కారణంవలన; 
జన్మము+ఐ= పుట్టిన (కలిగిన); తను= శరీరంలో; వికారము వచ్చినన్‌= మార్పురాగానే; పెంపు= ఆధిక్యత; తప్పునే?= 
లేకుండా పోతుందా? 


తాత్పర్యం: 'రాజకుమారా! కురుసైన్యమే కాదు, ముల్లోకాలూ ఒకే మారు మీద పడ్డా సరే, రథం బృహన్నలకు వశమై 
సాగితే చాలు, గెలుపు తప్పదు. ఆతడి పరాక్రమం, నాకు ఇంతకుముందే బాగా తెలుసు. ఏ కారణం వలననో 
దేహంలో ఏదో కొద్దిమార్సు కనిపించగానే సహజంగా ఉన్న పరాక్రమం తగ్గిపోతుందా?” 


విశేషం: 'బృహన్నలా వశగతిన్‌'- బృహన్నల సంస్కృతంలో పుంలింగంగానూ, తెలుగులో స్త్రీలింగ శబ్దంగానూ ప్రయోగించబడింది. 
అందుకు 'బృహన్నలా వశగతిన్‌ - ఉదాహరణం. ఈ ప్రయోగంతో తిక్కన భావ్యర్థ (ముందు రాబోయే కథను) సూచన 
చేశాడని పండితుల భావన. తేరు బృహన్నలకు వశమై నడిస్తే - అని పై ప్రయోగానికి అర్థం. దీనినిబట్టి బృహన్నల సారథే 
కావాల్సిన పని లేదనీ, రథికుడైనా కావచ్చనీ, ముందు కథలో బృహన్నలే అర్జునుడై రథికుడైనాడనీ, 'జనహితి వ్యాఖ్యా 
పండితుల అభిప్రాయం ఉచితంగానే ఉన్నది. మూల భారతంలో మాత్రం 'సారథి అయితే” - (యదివై సారథిస్సస్వ్యాత్‌) అనే 
ఉన్నది. కనుక పై పండితుల అభిప్రాయానికి తిక్కన ప్రయోగమే ఆధారం. 


వ. అనవుడు. 23 
తాత్సర్యం: అనగానే (ద్రౌపది పైవిధంగా చెప్పగానే). 
క. మన మురియాడుచు నుండంగ€ । దన కొరు లప్పటికి లేమి ధరణీశ్వరనం 

దనుండు బృహన్నల. బిలువం । బనుచుట కొడంబడిన పలుకు వలుకుటయు. దగన్‌. 24 


ప్రతిపదార్థం: మనము= మనస్సు; ఉరియాడుచున్‌+ఉండంగన్‌= ఊగిసలాడుతూ (సందేహిస్తూ) ఉండగా; తనకున్‌= తనకుకూడా; 
ఒరులు= (బృహన్నల కాక) వేరేవారు; అప్పటికిన్‌= ఆ సమయానికి; లేమిన్‌= లేకపోవటంతో; ధరణీశ్వర= రాజుయొక్క; 
నందను(డు= కుమారుడు (ఉత్తరుడు); బృహన్నలన్‌= బృహన్నలనే; పిలువన్‌= పిలవటానికి; పనుచుటకున్‌= ఆజ్ఞాపించటానికి; 
ఒడంబడిన= ఒప్పుకొన్న; పలుకు= మాట; తగన్‌+పలుకుటయున్‌= తగినట్టు పలుకగా. 


తాత్సర్యం: బృహన్నలను సారథిగా చేసికొనేందుకు మనస్సు ఒకపక్క అనుమానిస్తున్నా, అప్పటికి వేరేవాళ్ళు 
లేకపోవడంతో ఉత్తరుడు ఆతడినే పిలవటానికి విధిలేక ఒప్పుకొన్నట్లు చెప్పాడు. 


468 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. సైరంధ్రి దెస గనుంగొని 'యేను బోయి తోడ్కొని వచ్చెది నని పూని. 25 


తాత్సర్యం: ఉత్తరుడు అట్టా అన్నప్పుడు, ఉత్తర సైరంధ్రి వైపు చూచి, 'నేను పోయి బృహన్నలను పిలుచుకొని 
వస్తాను” అని బయలుదేరింది. 


సీ, అడుగుల నునుగాంతి నయ్యెడం బద్మరా | గంబుల నెలకట్టు కరణినొప్పం 
బాలిండ్లు దను వెడ వ్రాలింప( జెన్నొందు | నసదు( గౌందీగె యల్లాడుచుండం 
దటి వేచి వెనువెంట దగులు కామాంధ కా । రములీల. గ్రొవ్వెద కొమరుమిగుల6 
గర్భభూషణ మౌక్తిక ప్రభాడోలన । మీక్షణ దీప్తుల నినుమడింపి 


తే. నందియల మొరపంబున కరుగుదెంచి । ప్రోది రాయంచ రయమునం బోవు నవ్వి 
ధంబు దగ నభ్యసించు చందమున. దోన । చన(గ నుత్తర నర్తనశాల కరిగి. 26 


ప్రతిపదార్థం: (బృహన్నల ఉండే నర్తనశాలలోకి ఉత్తర పోయే విధాన్ని ఈ పద్యంలో తిక్కన మహాకవి వర్ణించాడు.) 
అడుగుల= పాదాలయొక్క; నును= నిగనిగలాడే; కాంతిన్‌= కాంతితో; ఆ+ఎడన్‌= ఆచోట; పద్మరాగంబుల= పద్మరాగాలు 
అనే మణులయొక్క; నెలకట్టు= కట్టడపునేల (భూమి) (గోడ); కరణిన్‌= వలె; ఒప్పన్‌= అందగించగా ((ప్రకాశించగా); 
పాలిండ్లు= స్తనాలు; తనున్‌= తనను (ఉత్తరను); వెడ= అల్పంగా; (వాలింపన్‌= ముందుకు వంగేటట్టు చేయగా; చెన్ను+ఒందు= 
అందగించే; అసదు= సన్నమైన; కౌను+తీలౌ= తీగవంటి నడుము; అల్హాడుచుండన్‌= ఊగిసలాడుతూ ఉండగా; తటి వేచి= 
సమయం చూచి; వెనువెంటన్‌+తగులు= వెంబడించే; కామ+అంధకారము= కామం అనే చీకటి; లీలన్‌= వలె; (క్రొత్త+వెద= 
కొప్పు; కొమరు మిగులన్‌= అందాన్ని అతిశయింపచేయగా; కర్ణభూషణ= చెవి కమ్మల్లో ఉండే; మౌక్తిక= ముత్యాలయొక్క; 
ప్రభా= కాంతుల యొక్క; డోలనము= ఊగిసలాటలు; ఈక్షణ= చూపులయొక్క; దీప్తులన్‌= వెలుగులను; ఇనుమడింపన్‌= 
రెట్టింపు చేస్తుండగా; అందియల= కాలి అందెలయొక్క; మొరపంబునకున్‌= సవ్వడికి; అరుగుదెంచి= వచ్చి; (ప్రోది రాయంచ= 
పెంపుడు రాజహంస; రయమునన్‌= వేగంగా; పోవు= వెళ్ళే; ఆ+విధంబు= ఆ తీరును; తగన్‌= తగినరీతిగా; అభ్యసించు 
చందమునన్‌= నేర్చుకొంటున్నట్టుగా; తోన్‌+అ= వెంబడే; చనంగన్‌= వెళ్ళగా; ఉత్తర= రాకుమారి ఉత్తర; నర్తనశాలకున్‌= 
నాట్యశాలకు; అరిగెన్‌= పోయింది. 


తాత్పర్యం: రాకుమారి ఉత్తర అడుగుల ఎర్రటికాంతివలన ఆమె అడుగువేసిన నేల పద్మరాగమణులు పొదిగినట్టు 
ప్రకాశించింది. (పద్మరాగమణులు ఎరుపురంగులో ఉంటాయి). చనుకట్టు బరువుకు ఆమె దేహం ముందుకు 
వాలుతూ ఉన్నది. ఆ బరువుకు ఆమె సన్ననైన నడుము ఊగిసలాడుతూ ఉన్నది. సందుచూసికొని వెంటాడిన 
కామాంధకారంవలి, ఆమెకొప్పు నల్లటికాంతితో నిగనిగలాడుతూ ఉన్నది. ఒయ్యారపునడకవలన ఆమె చెవుల 
కమ్మలు వెనక్కూ ముందుకూ ఊగులాడుతూ కన్నులయొక్క కాంతులను ఇనుమడింపచేస్తూ ఉన్నాయి. కాలి 
అందెల సవ్వడికి ఆమె పెంపుడు రాయంచ ఆమె నడకలో ఉండే ఒయ్యారాన్నీ, వేగాన్నీ నేర్చుకొనాలని వచ్చినట్టుగా 
వెంట నడిచింది. ఆ రీతిగా ఉత్తర నర్తనశాలకు వెల్లింది. 


విశేషం: 1. అలం: ఉత్రేక్ష, తద్గుణం, అనుగుణం. “అడుగుల నునుంగాంతి... నెలకట్టు కరణినొప్ప' అనే సీసపద్య చరణంలో 

తద్దుణం, ఉటత్రేక్ష. ఆ ఎడ స్వగుణమైన తెలుపును (2) విడిచిపెట్టి అడుగుల నును౮గాంతిని (ఎరుపును) స్వీకరించింది 

కాబటి తదుణాలంకారమని చెప్పవచ్చును. అంతటిలో ఊరుకొనక అది పద్మరాగాల నెలకటా అన్నట్లు ఉన్న దనటంచేత 
లు Vy [>] Ey 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 469 


ఉ(త్రేక్ష కూడా. ఉత్రేక్ష తద్గుణం చేత అను ప్రాణితమవుతున్నది. 'తజివేచి... కొమరు మిగులి అనే పాదంలో ఉత్రేక్ష 'కర్ష 
మౌక్తిక .... ఇనుమడింప” అనే చరణంలో అనుగుణం, 'అందియ... చనంగి - అనే చోట ఉ(త్రేక్ష. రాయంచకు గమనవేగం 
ఉండదు. ఉత్తర బృహన్నల కడకు ఉత్సాహంతో, వేగంగా వెళ్ళుతున్నది. అందుచేత రాయంచ ఆ వేగాన్ని నేర్చుకొనాలని 
ఆమె వెనుకనే వెళ్ళుతున్నది అనే చోట ఉత్రేక్ష- అనే అలంకారాలు ఉన్నాయి. ద్రౌపది సైరం(ధ్రిగా సుదేస్ల మందిరంలో 
ప్రవేశించినప్పుడు ఆమెను వర్లించిన సీసపద్యం (1.308) వంటిదే ఈ పద్యం. ఇది దాని సమాంతర రచనాశిల్పం. తిక్కనకు 
ఇటువంటి వర్షనలంటే ఇష్టం. కథ వేగంగా నడువవలసిన చోటకూడా తిక్కన ఇటువంటి వర్లనలతో ఒక్కొక్కసారి అందంగా 
నడిపిస్తాడు. (సంపా.) 


2. అందమైన సన్నివేశాన్ని కవులు తప్పక వర్లిస్తారు. అందులోనూ సమర్ధులైన తిక్కనవంటి మహాకవుల సంగతి 
సరేసరి. ఉత్తర నర్తనశాలకు వెళ్ళటం ఒక (ప్రధానమైన సన్నివేశం. బృహన్నలగా ఉన్న అర్జునుడు అజ్ఞాతవాసం నుంచి 
బయటపడటానికి ఇది చక్కటి అవకాశం. కాబట్టి ఇది ముఖ్యమైన సందర్భం. దీనికి ఉత్తర ఒక కారణం. అందుకే తిక్కన 
ఉత్తరను వర్షించింది. అసలు వర్షించేవాడే కవి. (వర్లయతి కవయతీతి కవిః) ఈ పద్యంలో తిక్కన, ఉత్తర బాహ్యసౌందర్యాన్నీ- 
అంటే శారీరక సౌందర్యాన్నీ, తరువాతి పద్యంలో ఆమె ఆంతర సౌందర్యాన్నీ, అంటే మానసిక సౌందర్యాన్నీ వర్ణించాడు. 
సామాన్యంగా కవులు బాహ్యాన్నే వర్షిస్తారు. కాని తిక్కన బాహ్యాన్నీ, ఆంతరాన్నీ కూడా వర్లిస్తాడు. 


ఆ. _ మెటుంగు మొగిలు సొచ్చు తెజింగున నాట్యమం । దిరము సొచ్చి తనదు గురువు కడకు 
నరిగి నెమ్మి నిట్టు లను నింతి ప్రార్థనా । వినయ సంభ్రమములు పెన(గొనంగ, 27 


ప్రతిపదార్థం: మెటుంగు= మెలుపుతీగ; మొగిలు+చొచ్చు తెజంగునన్‌= మబ్బులోకి చొచ్చుకొని పోయేరీతిగా; ఇంతి= ఉత్తర; 
నాట్యమందిరము+చొచ్చి= నాట్యాన్ని నేర్పించేశాలలో (ప్రవేశించి; తనదు= తనయొక్క; గురువు= గురువైన బృహన్నల; 
కడకున్‌= సమీపానికి; అరిగి= వెళ్ళి; (ప్రార్థనా= వేడుకోవటం; వినయ= వినయం (అణకువ); సంభ్రమములు= తత్తరపాటు 
(అనే భావాలు); పెనంగొనంగన్‌= పెనవేసికోగా; నెమ్మిన్‌= ప్రీతితో, నెమ్మదిగా (గురుభావంతో); ఇట్టులు= ఇట్టా; అనున్‌= 
అన్నది. 


తాత్పర్యం: మెణుపుతీగ మబ్బులో దూరినట్టుగా రాకుమారి ఉత్తర నాట్యమందిరం (ప్రవేశించి, గురువుగారైన 
బృహన్నల వద్దకు వెళ్ళి, వేడుకోలు, అణకువ, తత్తరం ముప్పేటగా పెనవేసికోగా ఈ విధంగా అన్నది. 


విశేషం: అలం: ఉపమ. నర్తనశాలను మేఘంవలె, అందులోకి (ప్రవేశించిన ఉత్తరను మెయుపుతీగగా తిక్కన వర్ణించాడు. 
మెరుపు ఎక్కడున్నా మెరుపే. మెరుపు ఉండే తావు మేఘం. మెరుపువంటి ఉత్తర నాట్యం నేర్చుకొనే మందిరం అది. అందులో 
ప్రవేశించే ఆమె నడకలోని హొయలు ఎంత నాట్యసుందరంగా ఉంటాయో తిక్కన వెనుకటి సీసపద్యంలో చెప్పాడు. 
మెరుపువలె బయట మెరసిన ఉత్తర లోనికి వెళ్ళికూడా మెరుస్తుంది. ఆ మెరుపు ఆమె పలికే (ప్రతిభావంతమైన మాటల తీరు. 
సైమెరుపు లోమెరుపుగా చిత్రించటంలో ఉపమాలంకారాన్ని ఊతగా తీసికొని తిక్కన ధ్వనింపచేశాడు. (సంపా). 


గురువుగారిని సమీపించి, మాట్లాడటానికి ముందు ఆమెలో పెనవేసికొన్న “ప్రార్థన' మొదలైన భావాలు ఆమె 
మానసిక సౌందర్యానికి సంబంధించినట్టివి. (ప్రార్థనా వినయాలు గురుభక్తి వలన, సంభ్రమం తత్‌క్షణ కార్యస్థితి వలన. ఈ 
మహార్ణాన్ని “అంతటినీ మెణుగు మొగిలు సొచ్చు' - ప్రయోగంలో మహాకవి భావింపచేశాడు. ఇది సార్థకం అయిన పోలిక. 
పైకి మామూలు పోలికవలెనే కనిపించినా, నిదానంగా చూస్తే ఎంతో లోతైన అర్థంతో నిండి ఉన్నది. అంధకార బంధురంగా 
మబ్బువలె నల్లగా ఉండే నాట్య మందిరంలోకి మెరుగు వంటి మేనిఛాయగల ఉత్తర (ప్రవేశించినదనటం సముచితం, 


సుందరం అయిన భావం. 


470 శ్రీమదాంధ్ర మహాభారతము 


క “ఇచ్చట నొకకయ్యంబున. । జచ్చె మదీయాగ్రజన్ముసారథి; తగువా( 
డెచ్చోట లేమి నాతం । డచ్చు పటుప(డయ్యె నీ క్రియకు నొండొకనిన్‌. 28 


ప్రతిపదార్థం: ఇచ్చటన్‌= ఇక్కడ; ఒక కయ్యంబునన్‌= ఒక యుద్దంలో; మదీయ= నాయొక్క; అ(గ్రజన్ము= అన్నగారైన 
ఉత్తరుడియొక్క; సారథి= రథసారథి; చచ్చెన్‌= మరణించాడు; తగువాండు= (తిరిగి) తగిన సారథి; ఎచ్చోటన్‌+లేమిన్‌= 
ఎక్కడా లేకపోవటంతో; ఆతండు= మా అన్న; ఈ (క్రియకున్‌= ఈ పనికి (రథాన్ని తోలే పనికి); ఒండు+ఒకనిన్‌= వేరేవాడిని; 
అచ్చు పణుప(డు+అయ్యెన్‌= ఏర్పాటు చేయలేదు. 


తాత్సర్యం: 'మా అన్నగారి సారథి ఒక యుద్దంలో చచ్చిపోయాడు. తనకు సరిపోయేవాడు దొరక్కపోవటంతో మళ్ళీ 
ఎవడినీ నియమించలేదు. 


విశేషం: ఉత్తర తెలివితేటలూ, చురుకుదనం, ముందుచూపూ ఇందులో బాగా తెలుస్తాయి. తాను బృహన్నలతో చెప్పదలచుకొన్న 
విషయాన్ని ఆరంభించటంలోనే ఉత్తర తెలివిని చూపింది. సారథి విషయంగా తాను వచ్చినట్లు మొదట్లోనే ఉత్తర గురువుకు 
సూచించింది. తన అన్న సారథి చచ్చిన సంగతి బృహన్నలకు ఎందుకు? ఆతడితోనే ముందు పని ఉన్నది కనుకనే చెప్పింది. 
ఒక సారథి పోతే మరొకడిని నియమించుకొనటం సామాన్యమైనపని. తగినవాడు దొరకలేదనీ, అందుకే మరొకడిని 
నియమించలేదనీ, ఉత్తర బృహన్నలకు ముందుగానే చెప్పింది. ఒక సారథి పోతే మరొకడిని నియమించుకొనటం సామాన్యమైనపని. 
తగినవాడు దొరకలేదనీ, అందుకే మరొకడిని నియమించలేదనీ, ఉత్తర బృహన్నలకు ముందుగానే చెప్పింది. సారథి లేని 
కారణాన్నీ (చావటం), వేరేవాడిని పెట్టుకొనకపోవటానికీ (తగువాడు లేకపోవటంవలన) హేతువును ఉత్తర జాగ్రత్తగా, బృహన్నల 
అడుగకుండానే చెప్పింది. దీని తరువాతి వచనంలో ఉత్తర అసలు సంగతిని బయటపెట్టింది. కనుక, అసలు విషయాన్ని 
చెప్పటానికి ముందు, ఆ విషయానికి సంబంధించిన దానిని సూచనగా ఉత్తర చెప్పింది. ఇది కార్యసాధకుల లక్షణం. దీనిని 
ఉత్తర ద్వారా మహాకవి (ప్రదర్శించాడు. 


వ. అది యట్లుండె; నే(డు కౌరవులు పసులం బట్టిరని కూయి వచ్చిన, నన్న సన్నద్దు(డై వెనుకం దగుల సమకట్టి, 
సారథ్యంబు సేయువాండు లేమికి విషాదంబు నొందిన, నీ కందువ సైరంధ్రి సెప్పినం బ్రియంబంది నిన్ను. 
దోడ్తేర నన్ను బనిచిన, నేనును నీ పాల నాకు జనవు గలుగుటంజేసి,'యెల్ల విధంబులం దెత్తు నని పూని 
వచ్చితి; నీవును నా పలుకులు కుటుచసేయక, నీ పెంపునుం బ్రకటంబుగా నయ్యుత్తరకుమారునకు రథంబు 
గడప నియ్యకొని, యి య్యాపద( దలంగ వలయు, నిట్లొడంబడక తక్కుట నా వలని వాత్సల్యంబు 
గొబింతపటుచుటి యనిన నమ్ముద్దియ పలుకులు ముద్దు సేసి. 29 


ప్రతిపదార్థం: అది, అట్టు+ఉండెన్‌= అది అట్టా ఉండగా; నే(డు= ఇవ్వేళ; కౌరవులు; పసులన్‌+పట్టిరి+అని= ఆవులను 
బందీచేశారని; కూయి= మొరపెట్టుకొంటూ వచ్చిన వార్త; వచ్చినన్‌= రాగా; అన్న= అన్న అయిన ఉత్తరుడు; సన్నద్దుండు+ఐ= 
యుద్దానికి సిద్దపడి; వెనుకన్‌+తగులన్‌= కౌరవసేనలను వెన్నంటి తరమటానికి; సమకట్టి= పూనుకొని; సారథ్యంబు, 
చేయువా(డు= రథాన్ని నడిపేవాడు; లేమికి= లేకపోవటంచేత; విషాదంబున్‌+ఒందినన్‌= విచారాన్ని పొందగా; నీ కందువ= 
నీ యొక్క నేర్పరితనం గురించి; సైరంధ్రి, చెప్పినన్‌; ప్రియంబు+అంది= సంతోషించి; నిన్నున్‌= (బృహన్నలను); తోడు+తేరన్‌= 
వెంటతీసికొనిరావటానికి; నన్నున్‌+పనిచినన్‌= నన్ను పంపగా; ఏనును= నేను కూడా; నీ పాల= నీ చెంత; నాకు; చనవు; 
కలుగుటన్‌+చేసి= దగ్గరి పరిచయం ఉండటంచేత; ఎల్ల విధంబులన్‌= అన్ని విధాలా (తప్పకుండా); తెత్తున్‌= తీసికొని వస్తాను; 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 471 


అని, పూని, వచ్చితిన్‌= అని మాట ఇచ్చి వచ్చాను; ఈవును= నీవుకూడా; నా పలుకులు= నా మాటలు; కుణుచ+చేయక= 
తక్కువ పరచక (లెక్కచేయక); నీ పెంపునున్‌= నీ గొప్పతనం కూడా; (ప్రకటంబుగాన్‌= బయటపడేటట్టు; ఆ+ఉత్తర 
కుమారునకున్‌; రథంబు, కడపన్‌+ఇయ్యకొని= రథం నడపటానికి అంగీకరించి; ఈ+ఆపదన్‌= ఈ కష్టాన్ని; తలంగన్‌+వలయున్‌= 
తప్పించాలి; ఇట్టు+ఒడంబడక= ఈ విధంగా అంగీకరించకుండా; తక్కుట= మానుకొనటం; నా వలని, వాత్సల్యంబు+ 
కొణంత పజుచుట= నాపట్ల అనురాగం (వత్సలభావం) తక్కువ చేయటమే; అనినన్‌= అని అనగా; ఆ+ముద్దియ= ఆ 
ముద్దరాలు-ఉత్తరయొక్క; పలుకులు= మాటలకు; ముద్దు+చేసి= ముచ్చటపడి ఆదరించి. 


తాత్సర్యం: ఆ విషయం అట్లా ఉండగానే, ఇప్పుడు కౌరవులు ఆలమందలను పట్టుకొన్నారనే వార్త వచ్చింది. మా 
అన్న ఉత్తరుడు పోరాడటానికి తయారై సారథి చిక్కకపోవటంతో దిగులుపడి ఉండగా, సైరంధ్రి నీ నేర్పును 
తెలిపింది. అందుకు సంతోషించి, అన్న నిన్ను తీసికొని రావటానికి నన్ను పంపాడు. నాకూ న్స్‌ వద్ద చనవు 
ఉండటంవలన “ఎట్టాగైనా తీసికొని వస్తా" నని చెప్పి వచ్చాను. నా మాటలను నిర్లక్ష్యం చేయకుండా, నీ గొప్పతనం 
బయటపడేటట్టు ఉత్తరుడికి సారథి కావటానికి అంగీకరించి, ఈ ఆపదనుంచి కాపాడాలి. నీవు దీనికి ఒప్పుకొనకపోతే 
నా మీద నీకు వాత్సల్యం కొరవడినట్లే' అని అన్నది. అర్జునుడికి ఉత్తర మాటలు ముద్దుగా అనిపించాయి. 


విశేషం: ఉత్తర సారథివిషయాన్ని వెనుక పద్యంలో కొంతచెప్పి, ఈ వచనంలో బృహన్నలతో మరికొంత చెపుతుంది. ఉత్తర 
మాటలలో పొందిక, వినయం, ఎదుటివాడిని ఒప్పించే నేర్పు కనిపిస్తాయి. బృహన్నల కాదని చెప్పలేని పరిస్థితిని ఆమె “చనువు” 
కారణంగా కల్పించింది. దానికితోడు గురుశిష్యులమధ్య నున్న వాత్సల్యాన్ని సాధనంగా చేసికొన్నది. ఇందులో ఉత్తరలో 
వయసుకు మించిన మానసిక పరిణతి కనిపించింది. తిక్కన పాత్రపోషణలో ఇది ఒక శిల్పరీతి. 


క నగుచు బృహన్నల యిట్లను । 'జగతీశ్వర పుత్రి! నాకు సారథ్యము నే 
ర్పు గలదె? నీ మాటకు నే । మిగులంగా వెటితు(; బొదము మీ దట్లుండెన్‌. 30 


ప్రతిపదార్థం: బృహన్నల; నగుచున్‌= నవ్వుతూ; ఇట్టు+అనున్‌= ఇట్టా అంటున్నాడు; జగతీ+ఈశ్వర= రాజుయొక్క; పుత్రి!= 
కుమారీ! (ఉత్తరా!); నాకున్‌= నాకు; సారథ్యము నేర్పు= రథాన్ని తోలటంలో నేర్చు; కలదె?= ఉన్నదా?; నీ మాటకున్‌= నీవు 
చెప్పిన మాటకు; నేన్‌= నేను; మిగులంగాన్‌= దాటటానికి; వెజతున్‌= భయపడుతున్నాను; పొదము= పొమ్ము, పద; మీందు= 
భవిష్యత్తు; అట్టు+ఉండెన్‌= అట్టా ఉన్నదేమో! 


తాత్సర్యం: నవ్వుతూ బృహన్నల ఉత్తరతో ఇట్టా అన్నాడు- 'ఓ రాకుమారీ! సారథ్యం చేసే నేర్పు నా కున్నదా? నీ 
మాట దాటటానికి నాకు భయంగా ఉన్నది. సరే, పద, అట్లా జరగాలని ఉందేమో?” 


విశేషం: బృహన్నల నిజానికి తనను సారథిగా ఎప్పుడు పిలుస్తారా? అని ఎదురుచూస్తూ ఉన్నాడు. ఉత్తర తనను ఆమె అన్న 
పిలువమన్నట్టు వచ్చి పిలిచింది. ఇది ఆతడికి లోపల సంతోషమే. కాని, పైకి మాత్రం 'నాకు సారథ్యంలో నేర్పు ఉందా? నీ 
మాట కాదనటానికి భయపడుతున్నాను. భవిష్యత్తు అట్టా ఉందేమో?” అనే మాటలు పలుకటం, ఆతడి సందర్భశుద్దిని 
తెలుపుతుంది. సారథిగా వెళ్ళటం బృహన్నలకూ అవసరమే! ఆతడు దీనిని ఒక అవకాశంగా తీసికొన్నాడు.అందుకే, దేవుడిమీద 
బరువువేసినట్లు 'మీ(దట్టుండెన్‌ అని అంటూ ఒప్పుకొన్నాడు. 'నీ మాటకు నే మిగులంగా వెజతు' అనటంలో ఉత్తరపై ఉన్న 
వాత్సల్యం కూడా స్పష్టపడుతుంది. ఉత్తర అభ్యర్థన కారణంగా, బృహన్నల ఆమెతో తరువాత పద్యంలో “నీ కొరకు ఏ పనైనా 
చేసి, నీకు సంతోషాన్ని కలిగిస్తా నని అంటాడు. 'మీదెట్టుండెన్‌ అనే పాఠాంతరం కొన్ని ప్రతులలో ఉన్నది. 


472 శ్రీమదాంధ్ర మహాభారతము 


క, భవదీయ ప్రార్థనచే( । దివిరి పరమ దుష్కరములు దీర్షియయిన ను 
త్సవ మొనరించెద సార । థ్య విధం బొకం డన(గ నేల యంబుజవదనా!' 31 


ప్రతిపదార్థం: అంబుజవదనా!= పద్మంవంటి ముఖం గల ఉత్తరా! భవదీయ= నీయొక్క; (ప్రార్థనచేన్‌= అభ్యర్థనతో; సారథ్య 
విధంబు= సారథ్యం అనే పని; ఒకండు= ఒకటే; అనంగన్‌+ఏల?= అనటం ఎందుకు?; తివిరి= ప్రయత్నంతో; 
పరమదుష్కరములు= మిక్కిలి కష్టంతో సాధించే పనులు; తీర్భి+అయినన్‌= నెరవేర్చి అయినా; ఉత్సవము+ఒనరించెదన్‌= 
సంతోషాన్ని కలిగిస్తాను. 


తాత్సర్యం: ఓ ఉత్తరా! నీవు నన్ను వేడుకొన్నావు గనుక రథసారథ్యం ఒకటే ఏమిటి? ఎంత కష్టమైనా, ఏ పనైనా 
చేసి నీకు సంతోషాన్ని కలిగిస్తాను. 

విశేషం: బృహన్నల మాటలలో (సారథ్యవిధంబొకం డనంగ నేల?) తాను సారథిగానే కాక, రథికుడిని అవుతాననే భావం కూడా 
తోస్తుంది. 'భవదీయ ప్రార్ధనచే' అన్న ప్రయోగంవలన ఉత్తర మీద ఆతడికున్న అభిమానం ఎట్లాంటిదో తెలుస్తుంది. 'తివిరి 


పరమ దుష్కరములు తీర్చి అయిన నుత్సవ మొనరించెద' అనే మాటలలో కూడా ఆతడి శిష్యవాత్సల్యం ప్రత్యేకంగా తెలుస్తూ 
ఉన్నది. 


వ. అనుచు సంగీతనిలయంబు వెలువడి సలీలంబుగా మెత్త మెత్తన నడతెంచు మత్తశుండాలంబునుం బోలె. ౩2 


ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; సంగీత నిలయంబున్‌= ఆ నర్తనశాలనుండి; వెలువడి= బయటకు వచ్చి; సలీలంబుగాన్‌= 
విలాసంతో; మెత్త మెత్తన= మెల్ల మెల్లగా; నడతెంచు= నడచివచ్చే; మత్తశుండాలంబునున్‌+పోలె= మదించిన ఏనుగువలె. 


a= 


పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: పై విధంగా అంటూ, నాట్యశాల నుండి విలాసంతో మదించిన ఏనుగువలె నడుస్తూ. (ముందు 


విశేషం: అలం: ఉపమ. 
ఉత్తరుడు బృహన్నలను దనకు సారథిగా. జేసికొనుట (సం. 4-35-10) 


తే. అరుగుదెంచు బృహన్నల నంత నంత(। గని నృపాలసుతుం డను గారవమున( 
'గౌరవులతోడ( గయ్యంబు గలిగె నాకు(। గడంగి నేడు రథ మ్మీవు గడపవలయు. 33 


ప్రతిపదార్థం: అరుగుదెంచు= వస్తూఉన్న; బృహన్నలన్‌; అంతన్‌+అంతన్‌= అల్లంతదూరంలోనే; కని= చూచి; నృపాలసుతుండు= 
రాజకుమారుడైన ఉత్తరుడు; గారవమునన్‌= ఆదరభావంతో; అనున్‌= అంటాడు; నాకున్‌= నాకు; కౌరవులతోడన్‌= కౌరవులతో; 
కయ్యంబు= యుద్దము; కలిగెన్‌= వచ్చింది; కడంగి= పూని; నేడు= ఇప్పుడు; రథమ్ము= రథాన్ని; ఈవు= నీవు; కడపవలయున్‌= 
నడపవలసింది. 


తాత్సర్యం: అల్లంత దూరాననే బృహన్నలను చూచి ఉత్తరుడు గారవంతో ‘కౌరవులతో నాకు కయ్యం వచ్చింది. 
నీవు నాకు రథాన్ని తోలాలి” అన్నాడు. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 473 


విశేషం: బృహన్నలను అల్లంతదూరాన్నించే చూచి, తన అవసరాన్ని తెలపటం, ఉత్తరుడి ఆత్రాన్ని తెలుపుతుంది. కౌరవులతో 
ఎందుకు యుద్దం వచ్చిందో తానుగా ఉత్తరుడు బృహన్నలకు చెప్పలేదు. ఇది ఉత్తరుడి రాచరికపు గాంభీర్యాన్నీ, ఆతడి 
ఆరంభశూరత్యాన్నీ సూచిస్తుంది. 


క వేరమ్ము మై మజువుం దొడి । తే రెక్కుము; దప్ప గ్రుంక6 దీటిదు నీకున్‌; 
సైరంధ్రి సెప్పె నీదగు । బీరమ్మును బెంపులావు వెరవును మాకున్‌.” 34 


c=. WwW 


ప్రతిపదార్థం: వే= వేగంగా; రమ్ము= రా; మై మటువున్‌= కవచాన్ని (శరీరాన్ని మణుగుపరిచేది); తొడి= తొడిగి; తేరు= 
రథం; ఎక్కుము; నీకున్‌= నీకు; తప్పన్‌+(క్రుంకన్‌= తప్పించుకొనటానికి, మానటానికి; తీఅదు= కుదురదు; నీది+అగు= 
నీయొక్క; బీరమ్మును= వీరత్వాన్నీ (పరా(క్రమాన్నీ); పెంపు= గొప్పతనాన్నీ (ఘనతనూ); లావున్‌= బలాన్నీ; వెరవును= 
ఉపాయాన్నీ (నేర్చునూ, చాతుర్యాన్నీ); మాకున్‌= మాకు; సైరంధ్రి; చెప్పెన్‌= (ఇదివరకే) చెప్పింది. 


తాత్సర్యం: 'త్వరగా రావాలి. కవచాన్ని ధరించి రథాన్ని ఎక్కాలి. తప్పించుకొనాలనుకుంటే నీకు వీలుపడదు. నీ 
పరా(క్రమాన్నీ, గొప్పతనాన్నీ, బాహుబలాన్నీ, సారథ్యంలో చాతుర్యాన్నీ గురించి మాకు సైరంధ్రి ముందే చెప్పింది.” 


విశేషం: ఉత్తరుడు 'మాకు’” అని అనడంలో, రాచరికపు మర్యాద, గౌరవం తెలుస్తాయి. ఉత్తరుడి విషయంలో ఈ పదం 
ముందుకథలో ఎగతాళికి భాజనం అయింది. '“బీరము, పెంపు, లావు వెరపు - ఈ గుణాలు వీరులకు అవసరం. రథికుడికే 
కాక సారథికీ అవసరమే. సారథి తెలివితేటల మీద కొంతవరకు రథికుడి విజయం ఆధారపడుతుంది. సమర్భులైన సారథులు 
కొందరు రథికుల మాన (ప్రాణాలను కాపాడారు. కనుక యుద్దంలో సారథి చాలా (ప్రధానం అయినవాడు. ఆతడు కేవలం 
రథాన్ని మాత్రమే నడపడు. క్రిష్టసమయంలో రథికుడికి 'ఉపాయాన్ని' సూచించి,ఆతడి విజయానికి సహకరిస్తాడు. అందుకే 
తిక్కన మహాకవి బృహన్నలకు పైలక్షణాలు ఉన్నాయని సైరంధ్రి ద్వారా ఉత్తరుడికి చెప్పించాడు. 


చ. అనుటయు, నాట పాట గల యప్పటికిన్‌ నను గోరి పిల్పంబం 
చిన దగుగాక; సంగరము సేంతకు సారథి గమ్ము రమ్ము నీ 
వను టుచితంబె? యెల్లెడల నారసి బాహుబలాధ్యు(డైన యొ 
క్కని రథ మేడ్తెటం గడపంగా నియమింపుము రాజనందనా!' 35 


ప్రతిపదార్థం: అనుటయున్‌= (పైవిధంగా ఉత్తరుడు) అన్న వెంటనే; రాజనందనా!= ఓ రాకుమారా!; ఆటపాట= నాట్యం, 
సంగీతం; కల+అప్పటికిన్‌= ఉండినప్పుడు (నాట్యసంగీత సంబంధంగా); ననున్‌= నన్ను కూడా; కోరి= కోరుకొని; పిల్వన్‌= 
పిల్వటానికి; పంచినన్‌= ఆజ్ఞాపించగా; తగున్‌+కాక= సరిపోతుందిగాని; సంగరము+చేంతకున్‌= యుద్దపుపనికి (యుద్దాన్ని 
చేసేందుకు); సారథి+కమ్ము= సారథిగా ఉండుము; రమ్ము= రమ్మని; నీవు= నీవు; అనుట= అనటం; ఉచితంబు+ఎ?= 
న్యాయమేనా?, తగునా?; ఎల్ల+ఎడలన్‌= అన్నిచోట్లా; ఆరసి= బాగా వెదకి; బాహుబల+ఆఢ్యుండు+ఐన= భుజబలంలో 
గొప్పవాడైన; ఒక్కనిన్‌= ఒక సమర్దుడిని; రథము= రథాన్ని; ఏడ్పెజన్‌= నేర్పుతో; కడపంగాన్‌= నడపటానికి; నియమింపుము= 


ఆజ్ఞాపించుము. 


తాత్సర్యం: 'రాకుమారా! ఏదైనా ఆటపాట విషయమైతే నన్ను రమ్మంటే సరిపోతుంది కానీ, యుద్దానికి పోతూ 
సారథి కావాలి, రా! అని పిలవడం బాగుందా? (పట్టణంలో) అంతా వెదకి, బలవంతుడూ, సమర్ధుడూ అయిన 
ఒకడిని సారథిగా ఏర్పాటు చేసికొనుము”. 


474 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: ఉత్తరుడు విధిలేక, తనకు ఇష్టంలేకపోయినా, సైరంధ్రి మాటమీద, బృహన్నలను సారథిగా చేసికొనటానికి ఒప్పుకొన్నట్టు, 
బృహన్నలకు తెలుసు. అది మనసులో పెట్టుకొని, బృహన్నల ఇప్పుడు ఉత్తరుడిని కొంచెం ఉడికించటానికి పైపద్యంలో 
చెప్పినట్టు అంటాడు. ఇంకా ఎక్కువగా అడిగించుకొనటానికీ, పిలుస్తూనే పోయి ఒప్తుకొనటం వలన లోకువ అవుతుందనీ, 
తన అవసరం బాగా తెలియాలనీ కూడా బృహన్నల అట్లా అంటాడు. నాట్యాచార్యుడిగా తన పరిస్థితిని తెలిపి, బలవంతం 
చేయించుకొని ఒప్పుకొనాలని కూడా ఆత డట్టా అంటాడు. ఇది సంభాషణలో ఒక గొప్ప జొచిత్యం. 


వ. అనిన విని వైరాటి కిరీటి కిట్లనియె. 36 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; వైరాటి= విరాటరాజు కుమారుడు (ఉత్తరుడు); కిరీటికిన్‌= అర్జునుడితో (కిరీటం 
గలవాడు కిరీటి); ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: (బృహన్నల యొక్క) ఆ మాటలను విని ఉత్తరుడు ఇట్లా అన్నాడు. 


ఉ. “ఖాండవ మేర్చునప్పుడు తగన్‌ రథచోదక వృత్తి సల్పి; యా 
ఖండలసూతికిన్‌ జయము గల్ల నొనర్జిన యట్టి బుద్దియున్‌ 
దండితనంబు నీ యెడన తక్కెనె? నా దెస మైత్రి పెన్ను: మిం 
కొండొక మాట దక్కుము, రణోత్సహనం బొనరింపు గ్రక్కునన్‌.' 37 


ప్రతిపదార్థం: ఖాండవము+ఏర్చునప్పుడు= ఖాండవం అనే వనాన్ని కాల్చేటప్పుడు; తగన్‌= తగినవిధంగా; రథ= రథంయొక్క; 
చోదకవృత్తి= తోలేపనిని; సల్పి= నెరవేర్చి; ఆఖండల సూతికిన్‌= దేవేంద్రుడి కుమారుడైన అర్జునుడికి; జయము+కల్లన్‌= 
విజయం చేకూరేటట్టు; ఒనర్భిన+అట్టి= చేసిన సమయంలోఉన్న; బుద్దియున్‌= తెలివీ; దండి తనంబున్‌= పరాక్రమమూ; 
నీ+ఎడన్‌+అ (నీ యెడన)= నీ యందే; తక్కెనె?= పోయాయా?; నా దెసన్‌= నాపై; మైత్రి= స్నేహాన్ని; పెన్సుము= ఎక్కువ 
చేసికొనుము; ఇంకన్‌= ఇంకా (ఇప్పుడుకూడా); ఒండు+ఒక మాట= వేరేమాట (బదులుమాట); తక్కుము= విడిచిపెట్టుము; 
(గక్కునన్‌= వెంటనే; రణ+ఉత్సహనంబు+ఒనరింపు= యుద్దానికి ఉత్సహించుము (యుద్దానికి సంసిద్ధం కమ్ము అని అర్థం). 


తాత్సర్యం: 'ఖాండవ దహనంలో అర్జునుడికి సారథిగా ఉండి, ఆతడికి విజయాన్ని కల్గించినప్పటి తెలివితేటలూ, 
పరా(క్రమం ఇప్పుడు మాత్రమే తగ్గాయా? నా మీద స్నేహాన్ని పంచుకొమ్ము. యుద్దానికి తయారుగా ఉండుము. 
నాకు మరోమాట చెప్పవద్దు”. 


విశేషం: బృహన్నలకు సారథ్యంలో మంచి సామర్థ్యం ఉన్నట్టు మొదట సైరంధ్రి ఉత్తరకూ, తరువాత ఉత్తరుడికీ చెప్పింది. 
దాన్ని నమ్మిన ఉత్తరుడు, బృహన్నలను, ఖాండవదహనంలో అర్జునుడికి నీవల్లనే విజయం కలిగిందని ఇందులో అంటాడు. 
అదీ తనకు బాగా తెలిసినదానివలె; పైగా (ప్రశంసించాడు కూడా. విధిలేక ఒప్పుకొన్న సంగతి బయటకు రానీక, ఉత్తరుడు 
అనటం ఉచితమే! 


తే. అనిన, నాతని మాటకు నడ్డమాడ । వెజచినట్టి తెబింగు భావించి యల్ల 
నియ్యకొనుటయు; నమ్మనుజేంద్రసుతు(డు । దృఢ తను త్రాణ మతనికి( దేరం బనిచె. 38 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 475 


ప్రతిపదార్థం: అనినన్‌= ఉత్తరుడు పైవిధంగా అన్నప్పుడు; అడ్డము+ఆడన్‌+వెజచినట్టి= ఎదురుచెప్పటానికి భయపడ్డ; 
తెజంగు= విధానాన్ని; భావించి= నటించి; అల్లన్‌= మెల్లగా; ఇయ్యకొనుటయున్‌= ఒప్పుకొనగా; ఆ+మనుజ+ఇం[ద్ర 
సుతు(డు= ఆ రాజకుమారుడైన ఉత్తరుడు; అతనికిన్‌= బృహన్నలకు; దృఢ= గట్టిదైన; తను (త్రాణము= కవచాన్ని; తేరన్‌= 
తీసికొనిరావటానికి; పనిచెన్‌= ఆజ్ఞాపించాడు. 


తాత్సర్యం: ఉత్తరకుమారుడి మాటలకు ఎదురు చెప్పటానికి జంకినట్టు జంకి, బృహన్నల తిన్నగా ఒప్పుకొన్నాడు. 
వెంటనే ఉత్తరుడు బృహన్నలకు గట్టి కవచాన్ని తీసికొనిరమ్మని ఆజ్ఞాపించాడు. 


క. తెప్పించి తొడుగు మీ వని | యొప్పించిన, నిట్టునట్టు నొటివలుగా మై 

గప్పికొని, యా బృహన్నల | యప్పుడు నగుపించె నచటి యబలాజనమున్‌. 39 
ప్రతిపదార్థం: తెప్పించి= (కవచాన్ని) తెప్పించి; -ఈవు= నీవు; తొడుగుము= తొడుగుకో; అని= అని చెప్పి; ఒప్పించి నన్‌= 
అంగీకరించేటట్టు చేయగా; ఆ బృహన్నల; ఇట్టున్‌+అట్టున్‌= ఇటూ అటూ; ఒఅవలుగాన్‌= తార్మారుగా, తలక్రిందులుగా; 
మైన్‌= ఒంటిపైన; కప్పికొని= వేసికొని; అప్పుడు= ఆ సమయంలో; అచటి= అక్కడ ఉన్న; అబలాజనమున్‌= ఆడవాళ్ళను; 
నగుపించెన్‌= నవ్వించాడు. 


తాత్సర్యం: ఉత్తరుడు గట్టి కవచాన్ని తెప్పించి తొడుక్కోమని బృహన్నలకు ఇస్తే దాన్ని ఆతడు (క్రింది భాగం పెకీ, 
పైభాగం (క్రిందికీ వచ్చేటట్టు తలక్రిందుగా ఒంటిపైన కప్పుకొని, అక్కడి ఆడవాళ్ళను నవ్వించాడు. 


విశేషం: తాను అమాయికుడను - అని నిరూపించేందుకు బృహన్నల ఇట్లా చేశాడు. పైగా ఇంతకుముందు, “ఆటపాట 
విషయంగా పిలిపిస్తే బాగుంటుంది గాని, యుద్దం చేయటానికి సారథిగా ఉండమంటే ఏం బాగుటుంది" అనీ బృహన్నల 
ఉత్తరుడితో (35స॥) అనిఉన్నాడు. దానికి తగినట్టు, ఇప్పుడు కవచాన్ని తొడుక్కొనేటప్తుడు కూడా ఏమీ తెలియనట్టు 
తలక్రిందులుగా బృహన్నల తొడుక్కొన్నాడు. 


క  ఉత్తరు(డు సత్వరంబుగ( । దత్తనువున మటువు దొడిగి తానును హృద్యో 
దాత్తంబగు కంకట మిడి । చిత్తము పసి గ్రమ్మణింప( జిడిముడిపడ(గన్‌. 40 


ప్రతిపదార్థం: ఉత్తరుండు= ఉత్తరకుమారుడు; సత్వరంబుగన్‌= తొందరగా; తద్‌+తనువునన్‌= ఆ బృహన్నల దేహానికి; 
మణువు= కవచాన్ని; తొడిగి= తానే తొడిగి; తానును= తానూ; హృద్య+ఉదాత్తంబు+అగు= మనోహరం, గొప్పదీ అయిన; 
కంకటము+ఇడి= కవచాన్ని తొడిగి; చిత్తము= ఆలోచన (మనసు); పసిన్‌= పశువులను (ఆవులను); క్రమ్మణింపన్‌= వెనక్కు 
మళ్ళించటానికి; చిడిముడిపడ(గన్‌= త్వరపడగా (ముందు వచనంతో అన్వయం). 


తాత్సర్యం: (బృహన్నల, కవచాన్ని తలక్రిందులుగా తొడుక్కొంటే) ఉత్తరుడు వెంటనే బృహన్నల శరీరానికి ఆ 
కవచాన్ని సరిగా తొడిగి, రమణీయమూ, ఉదాత్రమూ అయిన మరొక కవచాన్ని తానూ తొడుక్కొని, ఆవులను 
మళ్ళించటానికి మనసు తొందరించగా. 


విశేషం: బృహన్నల కవచాన్ని తలక్రిందులుగా తొడుగుకొంటే, ఉత్తరుడే దానిని స్వయంగా ఆతడికి తొడిగాడు. రాకుమారుడై 
ఉండి కూడా సారథికి కవచాన్ని తొడగటం ఏమిటి? అనే సందేహానికి - 'ఉత్తరుడి అవసరం అటువంటిదిలే' అని 


476 శ్రీమదాంధ్ర మహాభారతము 


సర్దుకొనవచ్చును. కాని, కవచాన్నే తొడుక్కొనటం తెలియని బృహన్నల ఎట్టా సారథ్యం చేస్తాడనే అనుమానం కూడా 
ఉత్తరుడికి రాలేదు. పైగా బృహన్నల, కవచాన్ని తొడుక్కొనే తీరుతో ఆడవాళ్ళని నవ్వించాడు. అందరితోపాటు ఉత్తరుడూ 
నవ్వుకొనే ఉంటాడు. ఉత్తరుడి మనసంతా “పసిగ్రమ్మణేంప చిడిముడి” (ఆవులను మళ్ళించటానికి తొందర) పడుతూ ఉన్నది. 
ఆ తొందరలో ఆతడికి ఆ అనుమానం వచ్చిఉండదు. మరి ఈ సన్నివేశాన్ని కవి ఎందుకు చిత్రించినట్టు? దీనికి ఇట్లా 
సమాధానం చెప్పుకొనవచ్చును? 


వికృతమైన ఆకారంవలనా, చేష్టలవలనా హాస్యం పుట్టుతుంది. అర్జునుడు వికృతాకారుడైన బృహన్నలగా ఉన్నాడు. ఆ 
వికృతత్వానికి తోడు, కవచాన్ని “ఒజవలుగా” (తలక్రిందులుగా) తొడుక్కొనడం జరిగింది. అందుకే అక్కడ హాస్యం పుట్టింది. 
కనుకనే అట్లా జనం నవ్వింది. హాస్యాన్ని పుట్టించటానికే కవి ఇట్టా వర్షించాడు. 


వ. బృహన్నల నవలోకించి. 41 
తాత్సర్యం: బృహన్నలను చూచి (ఉత్తరుడు ఇట్టా అన్నాడు.) 


క 'హయములం బూన్వుము రథమున, | రయమున సిడమెత్తు; మిపుడ రావలయును గో 
చయము గొని, యస్మదీయ వి । జయ మభినందింప( బురముజను లెదురుకొనన్‌.” 42 


ప్రతిపదార్థం: హయములన్‌= గుర్రాలను; రథమునన్‌= రథానికి; పూన్సుము= కట్టుము; రయమునన్‌= తొందరగా (వెంటనే); 
సిడము+ఎత్తుము= జెండాను కట్టుము; అస్మదీయ= మాదైన; విజయము= విజయాన్ని; అభినందింపన్‌= పొగడటానికి; పురము 
జనులు= పట్టణంలో ఉన్న (ప్రజలు; ఎదురుకొనన్‌= ఎదురువచ్చేటట్లు; గోచయము= ఆవులమందను; కొని= తోలుకొని; 
ఇపుడు+అ= ఇప్పుడే (ఏమాత్రం ఆలస్యం లేకుండా); రావలయును= తిరిగిరావాలి. 


తాత్సర్యం: 'రథానికి గుర్రాలను కట్టుము. తొందరగా ధ్వజాన్ని నిలుపుము. పౌరులందరూ నా విజయాన్ని పొగడి 
స్వాగతం చెప్పేవిధంగా వెంటనే ఆవులను తోలుకొని రావాలి”. 


విశేషం: పురజనులంతా తన విజయాన్ని (ప్రశంసిస్తూ మందను మళ్ళించుకొని వచ్చినందుకు స్వాగతం చెప్పాలని అనుకొనటం 
ఉత్తరుడి శక్తికి మించిన పనే అయినా, అప్పటికి అది ఆతడికి తెలియదు కనుక, అట్లా అనుకొనటమే ఉచితం. అట్లా 
అనుకొనటంలో, ఆతడి పనితొందరా, ఆసక్తి, ఆశయం తెలుస్తాయి. అంతే కాదు, అది భావిశుభసూచనం, శుభశకునం 
కూడా. 


తే. అనిన 'నీ వేమి పనిచిన నట్ల చేయ । వలయు; నీ వున్నయెడ నుండవలయు; నీవు 
సన్న దెస జనవలయు; నా శక్తి యెలీ(గి । పంచి పనిగొని కడిమిమై. బగటి గెలుము.” 43 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా (పైవిధంగా ఉత్తరుడు అనగా దానికి బృహన్నల); నీవు= నీవు; ఏమి= దేనిని; పనిచినన్‌= 
నియమిస్తే; అట్టు+అ= అట్లాగే; చేయవలయున్‌= చెయ్యాలి; నీవు+ఉన్న+ఎడన్‌= నీవు ఉండేచోటనే (నీవు ఎక్కడుంటే 
అక్కడ); ఉండవలయున్‌= ఉండాలి; నీవు= నీవు; చన్నదెసన్‌= పోయిన పక్కకు; చనవలయున్‌= (నేనూ) పోవాలి; నా= నా 
యొక్క; శక్తి= సామర్ధ్యాన్ని; ఎటింగి= తెలిసికొని; పంచి= ఆజ్ఞాపించి; పనిగొని= పనిచేయించుకొని; కడిమిమైన్‌= పరాక్రమంతో; 
పగణన్‌= పగవాళ్ళను; గెలుము= గెలవవలసింది. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 477 


తాత్సర్యం: ఉత్తరుడి మాటలకు బృహన్నల ఇట్టా అన్నాడు: 'నీ వేమి చెప్పితే అదే చేయాలి; నీ ఉండేచోటనే 
ఉండాలి. నీవు పోయిన చోటికే పోవాలి. నా శక్తి ఎంతో తెలిసికొని నన్ను నియమించి నాతో పనిచేయించుకొని 
పగవాళ్ళను జయించుము.” 


విశేషం: నీ వేమి పనిచిన-చనవలయు-అనే మాటలలో, సారథిగా తాను ఎట్లా ఉండాలో బృహన్నల చెప్పుకొన్నాడు. పైకి 
వినయంగా చెప్పుకొన్నట్టున్నా, లోతుగా చూస్తే బృహన్నల మాటలలో హేళన కూడా ఉన్నట్టు తోస్తుంది. నీవు ఒంటిగా 
యుద్దానికి పోలేవనీ, నే నుంటేనే నీకు విజయం కలుగుతుందని కూడా బృహన్నల మాటలలో ధ్వనిస్తుంది. 'నా శక్తి 
యెజింగి, అనటంలో, తనశక్తికి మించకుండా ఏవైనా పనులు చేయడానికి ఆజ్ఞాపించుమని, మామూలుగా పైకి కనిపించే అర్థం. 
ఇందులో నిగూఢం అయిన అర్థం కూడా ఉన్నది. నా శక్తిని గమనించి, నేను ఎంతటివాడినో తెలిసికొనగలిగితే, నీకు విజయం 
తప్పక కలుగుతుందనీ అర్థమే! నా విషయంలో జాగ్రత్త అని కూడా ధ్వని. 


వ. అని పలుకుచు మనంబున ముదం బొదవ నా ధనంజయుండు. 44 


ప్రతిపదార్థం: అని పలుకుచున్‌= అని అంటూ; మనంబునన్‌= హృదయంలో; ముదంబు+ఒదవన్‌= సంతోషం కూడగా; ఆ 
ధనంజయుండు= ఆ అర్జునుడు. 


తాత్సర్యం: పై విధంగా అంటూ, మనస్సులో సంతోషం కలుగగా ఆ అర్జునుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: ఇన్నాళ్ళుగా కౌరవులమీద నున్న కసి తీర్చుకొనటానికి కొంతవరకైనా అవకాశం చిక్కింది కదా అని అర్జునుడికి 
సంతోషం కలిగింది. అదీ మనసులోనే; పైకి కనిపించదు. 


క కాంచనమాలాలంకృత | చంచత్తను లీల మెబియ జవనాశ్వములం 
బూంచి రథంబున మణిమయ । పంచాననకేతు వెత్తె బంధుర భంగిన్‌. 45 


ప్రతిపదార్థం: కాంచన= బంగారంతో చేయబడ్డ; మాలా= దండలతో; అలంకృత= అలంకరించబడ్డ; చంచత్‌= (ప్రకాశించే; 
తను= శరీరంయొక్క; లీల= విలాసం; మెజయన్‌= శోభిల్లుతున్న; జవన+అశ్వములన్‌= వేగంగా పోయే గుర్రాలను; 
రథంబునన్‌= రథానికి; పూంచి= కట్టి; బంధుర= దట్టమైన; భంగిన్‌= పద్దతిలో; మణిమయ= మణులతో నిండిన (మణులను 
పొదిగిన); పంచానన= సింహం ఆకారంలోఉన్న; (వెడల్పుగల మొగం ఉండేది కనుక, సింహానికి పంచాననం అనే పేరు 
వచ్చింది); కేతువు= జెండాను; ఎత్తెన్‌= పైకెత్తి కట్టాడు (ఎగురవేశాడు). 


తాత్సర్యం: బంగారు దండలు వేయటంవలన మెరిసిపోయే వేగవంతాలైన జాతిగు[ర్రాలను రథానికి కట్టి, నవరత్నాలు 
పొదిగిన సింహకేతనాన్ని రథానికి కట్టాడు. 


విశేషం: వీరులకు యుద్దానికి పోవటమంటే పెళ్ళికి పోవటమే. అందుకే అలంకరించుకొంటారు. అట్లాగే రథాన్నీ, గుర్రాలనూ, 
ఏనుగులనూ రకరకాలైన మణులు పొదిగిన ఆభరణాలతో అలంకరిస్తారు. ఆ పద్దతే ఇప్పుడు ఆవులనూ, ఎద్దులనూ 
పట్టెడలతో అలంకరించటంలో ఉన్నది. 


వ. ఇట్లు సన్నాహంబు మెటిసిన సారథిం జూచి యుత్తరయుం జలులు నిట్లనిరి. 46 


478 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సన్నాహంబు మెజసిన= యుద్దానికి సిద్దంగాఉన్న; సారథిన్‌+చూచి; ఉత్తరయున్‌, 
చెలులున్‌= ఉత్తరా, ఆమె చెలికత్తెలూ; ఇట్టు+అనిరి= ఇట్లా పలికారు. 


తాత్సర్యం: ఈ రకంగా యుద్దానికి వెళ్ళటానికి సిద్దంగా ఉన్న సారథి అయిన బృహన్నలను చూచి ఉత్తరా, ఆమె 
చెలికత్తెలూ ఇట్లా అన్నారు. 


క 'కురువీరుల గెలిచి తదం | బరములలో. జిత్రవర్ణ భాసురములుగా( 
దర మెటి(గి లోచనోత్సవ | కరములుగా బొమ్మపాత్తికలకుం దెండీ.' 47 


ప్రతిపదార్థం: కురువీరులన్‌= కౌరవవీరులను; గెలిచి= జయించి; తద్‌+అంబరములలోన్‌= వారు ధరించిన గుడ్డలలో 
(తలపాగాలలో); చిత్రవర్లభాసురములు+కాన్‌= రంగురంగులు వెలుగొందేవిగా; తరము+ఎతి(గ= వాసిని తెలిసికొని (నాణ్యతను 
గుర్తించి); లోచన+ఉత్సవకరములుగాన్‌= కంటికింపుగా ఉండే (వస్త్రాలను); బొమ్మపొత్తికలకున్‌= బొమ్మలకు కట్టే గుడ్డలకొరకు; 
తెండీ= తీసుకొనిరండి. 


తాత్సర్యం: 'కురునీరులను జయించి, వాళ్ళ తలపాగాలలో రంగురంగులతో వెలుగొందేవాటినీ, కన్నులపండుగగా 
ఉండేవాటినీ, వాసి తెలిసి, బొమ్మపొత్తికలకు తీసికొని రండి.” 


విశేషం: చిన్న పిల్లలు ఆడుకొనే తాటాకు, కొయ్య, లక్క మొ॥ బొమ్మలకు కట్టే రంగురంగు గుడ్డలను బొమ్మపొత్తికలు 
అంటారు. ఇవి పట్టు. ఉన్ని, నూలు మొదలైన రకరకాల గుడ్డలు. ఘనమైన కురువీరుల తలపాగాలు విలువైనవిగా, 
అందమైనవిగా ఉంటాయి. కనుకనే ఉత్తర మొదలైన బాలికలు వాటిని అపురూపమైనవిగా అనుకొనటంవలన వాటిని తెమ్మని 
చెప్పారు. లోకోత్తర వీరులైన కౌరవుల తలపాగాలను కేవలం బొమ్మపొత్తికలకై తెమ్మనటం ఎంతో గొప్ప అనీ, అదీ తన 
అన్నచేత తెప్పించుకొనటం ఆతడి పరా(క్రమానికి ఒక గుర్తుగా ఉంటుందనీ ఉత్తర భావించింది. 


క, అనుడు బృహన్నల యిట్లను, । 'జనపాలకనందనుండు జయలక్ష్మిం జే 

కొనునటె! చీరలు దెచ్చుట | పనియే! యటు సూడు(, డెల్ల భంగుల( దెత్తున్‌.' 48 
ప్రతిపదార్థం: అనుడున్‌= (ఉత్తరా, చెలికత్తెలూ పైవిధంగా) చెప్పగానే; బృహన్నల; ఇట్లు+అను= ఇట్టా అన్నాడు; జనపాలక 
నందనుండు= రాకుమారుడు అయిన ఉత్తరుడు; జయలక్ష్మిన్‌= విజయం అనే లక్ష్మిని; చేకొనును+అటె!= చేపడతాడట!; 


చీరలు= వస్త్రాలు (బొమ్మపాొత్తికలు); తెచ్చుట= తీసికొనిరావటం; పనియే?= అదొక పెద్దపనా?; అటు+చూడుండు= అట్లే 
చూస్తూఉండండి (క్షణంలో); ఎల్లభంగులన్‌= ఎట్టాగైనా; తెత్తున్‌= తెస్తాను. 


తాత్పర్యం: ఉత్తరా, చెలికత్తెలూ పైవిధంగా అన్నదానికి బృహన్నల ఇట్టా అన్నాడు- “రాకుమారుడు విజయలక్ష్మిని 
చేపడతాడట! బొమ్మపాత్తికలు తేవటం అంత పెద్దపనా? అట్లాగే చూస్తూ ఉండండి, చిటికెలో వాటిని తప్పక 
తీసికొని వస్తాను”. 

విశేషం: తలపాగాలను కోసి తీసికొనిరావటం అంటే వాళ్ళతలలను తెచ్చినట్లే! వీరుడికి తలపాగా చాలా విలువైనది. అట్లాగే, 


రథానికి కేతనం (జెండా) కూడా అట్టాంటిదే. జెండా కూలడమంటే ఆ వీరుడు కూలడమే! అందుకే ఉత్తర కురువీరుల 
తలపాగాలను తెమ్మన్నది. 'రాకుమారుడైన ఉత్తరుడు జయలక్ష్మిని చేపడతాడట. నేను చీరలను తేవటం ఎంత?” అని 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 479 


అనటంలో బృహన్నలలోని పరిహాసకుశలత కనబడుతుంది. ఇందులో రాకుమారుడు జయం పొందేమాట ఎట్టా ఉన్నా 
(యుద్దం చేసే విషయం), తాను కౌరవుల వస్రాలను తెస్తాననే సూచన కూడా ఉన్నది. 


వ. అనుచు ధనుస్తూణీర కృపాణ ముద్గరాది వివిధ సాధనంబులు రథంబుపై( బదిలంబుగా నిడి నొగలెక్కి 
పగ్గంబుల స్రుక్కుసక్కంజేయ, నుత్తరుండును బసులం బట్టిన దెస గోపాలకు నడిగిన, వాడు 
పితృవణంబువలనని చెప్పిన వినుచు, రథారోహణంబు సేసి, వెడలి, పారవృద్ధ పుణ్యాంగనా భూసుర 
సమూహంబులు బృహన్నలం జూచి “తొల్లి ఖాండవ దహనంబున నర్జునునకు నీ కతంబున నయిన 
మాంగల్యం బెట్టి దట్టిద భవత్సాహాయ్యంబున భూమింజయున కయ్యెడు' మని దీవించి సేసలు సల్లం 
బురంబు నిర్గమించి, నిరర్గళపరాక్రముం డయిన యా ఫల్గును నైపుణంబున వల్ల దశ్వంబగు రథంబు 
రయంబునకు మెచ్చుచుం బరేతనిలయ ప్రాంత ప్రదేశంబు సేరం జని. 49 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని అంటూ; ధనుస్‌+తూణీర కృపాణ ముద్గర+ఆది= విల్లు, అమ్ములపొది, కత్తి ఇనుపగుదియ 
మొదలైన; వివిధ= అనేకరకాలైన; సాధనంబులు= యుద్దానికి అవసరమైన పరికరాలు; రథంబుపైన్‌= రథంమీద; పదిలంబుగాన్‌= 
భద్రంగా; ఇడి= ఉంచి; నొగలు= సారథి కూర్చుండే తొట్టివలె ఉండేచోటు; ఎక్కి; పగ్గంబుల= పగ్గాల; (స్రుక్కు= చిక్కుముడి; 
చక్కన్‌+చేయన్‌= సరిజేయగా(విప్పగా); ఉత్తరుండును; పసులన్‌+పట్టిన దెస= గోగ్రహణం జరిగిన దిక్కుఏది అని; 
గోపాలకున్‌+అడిగినన్‌= ఆవుల కాపరిని (అధికారిని) (ప్రశ్నించగా; పితృవణంబు, వలను+అని= శ్మశానం ఉండే దిక్కు- 
అంటే ఉత్తర దిక్కు అని; చెప్పినన్‌= చెప్పగా; వినుచున్‌= వింటూ; రథ+ఆరోహణంబు+చేసి= రథాన్ని ఎక్కటంచేసి; వెడలి= 
బయలుదేరి; పౌర= పురజనులు (పౌరులు); వృద్ద= వృద్దులు; పుణ్య+అంగనా= ముత్తైదువులు; భూసుర= (బ్రాహ్మాణులయొక్క; 
సమూహంబులు= గుంపులు (మొత్తాలు); బృహన్నలన్‌+చూచి= బృహన్నలను చూచి; తొల్లి= పూర్వం; నీకతంబునన్‌= నీవు 
కారణంగా; ఖాండవదహనంబునన్‌= ఖాండవవనాన్ని కాల్చినప్పుడు; అర్జునునకున్‌; అయిన= కలిగిన; మాంగల్యంబు= శుభం; 
ఎట్టిది+అట్టిది+అ= ఎట్టాంటిదో అట్లాంటిదే; భవత్‌+సాహాయ్యంబునన్‌= నీ యొక్క సహాయంతో; భూమింజయునకున్‌= 
ఉత్తరుడికి; అయ్యెడు+అని= అవుతుంది అని; దీవించి= ఆశీర్వదించి; సేసలు= అక్షతలు; చల్లన్‌= చల్లగా; పురంబు= నగరం; 
నిర్ణమించి= దాటి బయటికివచ్చి; నిరర్గళ= అడ్డులేని; పరాక్రముండు+అయిన= పరాక్రమం కలవాడయిన; ఆ, ఫల్లును, 
నైపుణంబునన్‌= ఆ అర్జునుడి నేర్పరితనం వలన; వల్లత్‌+అశ్వంబు= ముందుకు ఉరికే గుర్రాలతో కూడింది; అయిన; 
రథంబు, రయంబునకున్‌= రథంయొక్కవేగానికి; మెచ్చుచున్‌= పొగడుతూ; పరేతనిలయ= శ్మశానంయొక్క; (ప్రాంత= 
సమీపంలోఉన్న; |ప్రదేశంబు= చోటు (తావు); చేరన్‌+చని= సమీపించి. 


తాత్పర్యం: పై విధంగా ఉత్తరతో, చెలికత్తెలతో చెప్పుతూ, బృహన్నల విండ్లను, అమ్ములపొదులనూ, కత్తులనూ, 
ఇనుపగుదియలు మొదలైన ఎన్నో ఆయుధాలను రథంలో పెట్టి, నాగలపై కూర్చొని, పగ్గాల చిక్కుముడులను 
విడదీశాడు. ఆ లోపల ఉత్తరుడు పశువులను కౌరవులు ఏ దిక్కులో పట్టుకొన్నారని గోపాలకులపెద్ద ద్వారా 
తెలిసికొని, శ్మశానంవైపుగా బయలుదేరాడు. పురజనులు, పెద్దలు, ముత్తైదువలు, (బ్రాహ్మణులు బృహన్నలను 
చూస్తూ 'ఇంతకు ముందు ఖాండవాన్ని దహించేటప్పుడు నీ వలన అర్జునుడికి ఏ శుభం కలిగిందో, అట్లాంటి శుభమే 
ఇప్పుడు కూడా నీవలన ఉత్తరుడికి కలగాలి” అని దీవిస్తూ, అక్షతలు చల్లారు. ఉత్తరుడు నగరాన్ని దాటి, బృహన్నల 
సారథ్యనైపుణ్యంతో కూడిన రథవేగాన్ని పొగడుతూ, శ్మశానానికి సమీపంగాఉన్న చోటుకు చేరి. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


480 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


అభినవ జలధర శ్యామంబు లగునెడ । లాకు జొంపంబుల ననుకరింప, 
సాంధ్యరాగోపమచ్చాయంబులగు పట్లు । కిసలయోత్కరముల. గ్రేణి సేయ, 
రాజమరాళ గౌరములగు చోటులు | తజచు. బూ. బొదల చందంబు నొంద, 
హారిద్రరుచి సమానాకృతులగు రావు । లడండు పుప్పాడులట్లు మెబియ(, 


తే. గలయ నెగసి ధరాధూళి లలితవనము । దివికి నలింగాంపు వోయెడు తెజంగు దాల్ప 
గోగణము ముంగలిగ నేల గోడివడ(గ | నడచు కౌరవరాజు సైన్యంబు( గనియె. 50 


ప్రతిపదార్థం: (ముందుకు సాగిపోతున్న కౌరవుల మహాసైన్యాన్ని ఒక ఉద్యానవనంతో పోల్చి తిక్కన మహాకవి ఈ పద్యంలో 
రమణీయంగా వర్లించాడు.) అభినవ= (క్రొత్తదైన; జలధర= మేఘంవలె (జలాన్ని ధరించింది కనుక మేఘం అని భావం); 
శ్యామంబులు+అగు= నల్లనైన; ఎడలు= తావులు; ఆకుజొంపంబులన్‌= ఆకుల గుబురులను; అనుకరింపన్‌= అనుసరించగా 
(పోలినాయి అని భావం); సాంధ్యరాగ+ఉపమఛ్చాయంబులు+అగుపట్టు= సాయంకాలపు ఎరుపురంగుతో పోల్చదగిన కాంతిగల 
తావులు; కిసలయ+ఉత్కరములన్‌= చిగుళ్ళ మొత్తములను; (క్రేణి+చేయన్‌= గేలిచేయగా; రాజమరాళ= రాజహంసలవలె; 
గౌరములు+అగు= తలుపైన; చోటులు= స్థలాలు; తజచు= దట్టమైన (అరుదైన); పూ+పొదలచందంబున్‌+ఒందన్‌= 
పూలపొదరిళ్ళవలె ఉండగా; హారిద్ర= పసుపుపచ్చరంగుయొక్క; రుచి= కాంతితో; సమాన+ఆకృతులు+అగు= సమానమైన 
ఆకారం ఉన్న; ఠావులు= ప్రదేశాలు: అడరెడు= వ్యాపించే; పుప్పాడులట్టు= పుష్పాళ్ళవలె; మెజయన్‌= శోభిల్లగా; కలయన్‌+ఎగసి= 
కలిసి పైకి ఎగిరి; ధరా= నేలపైఉన్న; ధూళి= దుమ్ము (అనే పుప్పొడి); లలితవనము= రమణీయం అయిన ఒక ఉద్యానవనం; 
దివికిన్‌= స్వర్గలోకానికి; నలిన్‌= మెల్ల మెల్లగా ((క్రమంగా); కాపు+పోయెడు= వలసపోతున్న; తెజంగ+తాల్పన్‌= రీతిగా 
ఉండగా; గోగణము= ఆవులమందకు; ముంగలిగన్‌= ముందర ఉన్న; నేల= భూమి; గోడి+పడంగన్‌= (క్రుంగిపోగా; నడచు= 
నడుస్తున్న; కౌరవరాజ= కురురాజైన దుర్యోధనుడియొక్క; సైన్యంబున్‌= సేనను; కనియెన్‌= చూచాడు. 


తాత్సర్యం: ఆవులమంద వెనకాల వెళుతున్న కురు సైన్యాన్ని ఉత్తరుడు కనుగొన్నాడు. ఆ మహాసైన్యం నడుస్తూవుండగా 
లేచిన రంగురంగుల ధూళి అందమైన ఉద్యానవనంవలె ఉండి స్వర్గలోకానికి వలసపోతున్నదేమో అనేటట్టు అలరారింది. 
సైన్యం పోతూ ఉన్నప్పుడు రేగిన దుమ్ము రంగురంగుల ప్రదేశాలమీిదుగా పైకిలేస్తూ ఉన్నది. మేఘంవలె ఉన్న నల్లటి 
'ప్రదేశాలనుండి లేచిన దుమ్ము ఆకుగుబుర్లవలె ఉన్నది. సాయంకాలపు ఎయుపువలె ఎర్రగా ఉండే తావులనుంచి 
లేచిన దుమ్ము చిగుళ్ళ గుంపులవలె ఉన్నది. రాయంచలవలె ఉన్న తెల్లటి తావులమీదుగా లేచిన ధూళి, గుబురైన 
పూలపొదరిళ్ళవలె ఉన్నది. పసుపుపచ్చని తావులలో లేచిన దుమ్ము అలా కలిసి పైకెగసిన ఆ ధూళియొక్క దృశ్యం 
వెరసి పుప్పొడివలె ఉన్నది. ఒక ఉద్యానవనం స్వర్గలోకానికి వలసపోతూ ఉన్నట్లుంది. ఆ సైన్యం నడుస్తూ ఉంటే 
ముందున్న నేల కుంగిపోతున్నట్టుగా ఉన్నది. అట్లా ఉన్న మహాసైన్యాన్ని ఉత్తరుడు చూచాడు. 


విశేషం: 1. 'నానారసాభ్యుదయోల్లాసి విరాటపర్వ” మనే ప్రశంసకు దోహదకారి అయిన సన్నివేశాలలో ఇది ఒకటి. ఉత్తరుడిలో 
ఉత్సాహం ఉరకలెత్తుతున్నది. ఆ స్థానంలో భయం పరవళ్ళు(త్రొక్కే సన్నివేశం ఇక్కడ మొదలు కావాలి. అందుకు 
ఉత్సాహప్రేరకమైన విభావం భయానకంగా భావించబడాలి. ఈ ఘట్టంలో ఒక యుద్దవీరుడు సైన్యాన్ని వీరిదృష్టితో చూడాలి. 
అతడు వీరుడు కాకపోతే భీరదృష్టితో చూస్తాడు. కాని, ఆ రెండు దృష్టులకూ ఎదుట నిలిచే విభావం ఒకటిగానే ఉండాలి.ఇది 
రసశిల్పం. ఇక్కడ మూలచిత్రణం ఒక తీరుగా ఉన్నది. తిక్కన తీర్చిన తీరు మరొక రకంగా ఉన్నది. మూలంలో సైన్యం, 
దానివలన రేగిన దుమ్ము-అనే రెండంశాలు విడిగా వర్లించబడ్డాయి. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 481 


358 


“తదనీకం మహత్‌ తేషాం నిబభౌ సాగరోపమమ్‌, 

సర్పమాణ మివాకాశే వనం బహులపాదపమ్‌. 

దదృశే పార్టివనో రేణుర్దనితస్తేన సర్పతా, 

దృష్టిప్రణాశో భూతానాం దినస్సృక్‌ కురుసత్తమ॥ (4-36-18) 


ఆ మహాసైన్యం మొదట సముద్రంవలె కనపడింది. ఆ తరువాత దట్టమైన చెట్లతో కూడుకొన్న అడవి ఆకాశం వైపు 
'ప్రాకుతున్నట్టు తోచింది. ఇది అత్యంత సుందరమైన ఉపమానం. అలలతో కదులుతున్నా అనంతంగా కనపడేది సముద్రం. 
ఇది సేనయొక్క బాహుళ్యాన్ని చెప్పేది. అయితే అది ముందుకు సాగుతున్నది. ఉత్తరుడు వెనుకనుండి చూచాడు. అనంతమైన 
సముద్రం ఆకాశాన్ని ముద్దుపెట్టుకొన్నట్లే ఉంటుంది. అయితే చతురంగసేన ఎత్తుపల్లాలుగా ఉండటంచేత పరిశీలించి చూస్తే 
అది సముద్రంగానే కాక, నడుస్తున్న అరణ్యంవలె ఉన్నది. అది ఆకాశంవైపు పాకుతూ వెళ్ళుతున్నట్టుండటం సహజం. ఈ 
ఉపమానం సేనకు సంబంధించింది. మూలంలో దుమ్ముకూడా వర్ణించబడింది. ఆ దుమ్ము చూచేవారి దృష్టిని [క్రమ్మివేస్తున్నది 
(నాశనం చేస్తున్నది). ఆకాశందాకా వ్యాపిస్తున్నది. మూలంలో దుమ్మును చూచి సైన్యాన్ని భావనం చేసిన తీరులేదు. సైన్యం 
కలిగించినంతగా దుమ్ము ఒక భావనను రేకెత్తించలేదు. మూలంలో సైన్యదర్శనానికున్న ప్రాముఖ్యం దుమ్ముకు లేదు. 
మూలంలో తిక్కన గమనించిన అంశం ఒకటి ఉన్నది. దృష్టినాశం చేయగలిగినంతటి దుమ్ము నిజంగా భూమ్యాకాశాలు 
వ్యాపించి ఉంటే సైన్యం కనపడుతుందా? దుమ్మే కనపడుతుందా? దుమ్మును చూచి సైన్యాన్ని ఊహించుకొనాలా? లేక, 
సైన్యాన్నీ దుమ్మునూ చూచినట్టు వర్షించాలా? అన్న (ప్రశ్న ఏర్పడుతుంది. తిక్కన దుమ్మును చూచి భయపడి, అంతభయానకమైన 
దుమ్మును రేపిన మహాసైన్య మహత్తాన్ని ధ్వనిమయంగా భావించి, ఆ తరువాత దర్శించి ఉత్తరుడు భయపడినట్టు చిత్రించి 
సహజశిల్పాన్ని (ప్రదర్శించాడు. మూలంకంటే తన రచనను శిల్పసుందరం చేశాడు. అందువలన తెలుగులో సేన ముందు 
కనపడదు. సముద్రోపమానం వినపడదు. చెట్లతో కూడుకొన్న అడవి మూలంలో సైన్యం. తెలుగు దుమ్మే ఆ అడవిగా 
ఉత్రేక్షించబడింది. ఆకాశానికి ఎగురుతున్న దుమ్మే తిక్కనలో వర్ష్యవస్తువై నిలిచింది. దుమ్ము సైన్యానికి వ్యంజకమైన (ద్రవ్యం. 
దుమ్ము వెనుక ఉన్న సైన్యం కనపడినా అది అలంకార ధ్వనిచే మరింత ఆస్వాదయోగ్యమౌతున్నది. దుమ్ము సైన్యగర్వచిహ్నం. 
తెలుగులో దివికి పోయేది దుమ్మే. సైన్యం కాదు. ఇది వస్తుధ్వని. మూలంకంటె ఇది సూక్ష్మతరం. 


2. అలం: సీసపద్యపాదాలలో సర్వవస్తుమయ- ఉపమ; ఎత్తుగీతిలో-ఉత్రేక్ష. (క్రొక్కారు మేఘాలవలె నల్లగా ఉన్న 
దుమ్ము వనంలోని చెట్ల ఆకుల గుంపులను అనుకరిస్తున్నదట! సాంధ్యారుణచ్చాయలలో ఉన్న దుమ్ము చిగురాకులతో పోలి 
ఉన్నదట! రాజహంసలవలె తెల్లగా ఉన్న ధూళి పూపొదరిళ్ళవలె ఉన్నదట! పసుపురంగువన్నైతో ఉన్న దుమ్ము పుప్పొడివలె 
మెరిసిపోయిందట! ఇవన్నీ కలిసి ఎగిరితే నేలదుమ్ము అనే ఉద్యానవనం ఆకాశానికి వలసపోతున్నదా అన్నట్టు ఉన్నదట! 
ఉత్సాహం నుండి భయపరిణామానికి అనువైన అలంకారధ్వనిని కలిగిస్తుంది. ఈ విధంగా అలంకార ధ్వనిని రసధ్వనికి 
పోషకంగా నిబంధించటం రసాభ్యుదయ శిల్పం. 


3. రంగంమీద ఇరువురు వీరులున్నారు, 1. అర్జునుడు, 2. ఉత్తరుడు. ఆ దృశ్యాన్ని అర్జునుడు వీరుడివలె దర్శించి 
ఉత్సాహాన్ని పొందుతాడు. అర్జునుడి పరాక్రమ ప్రభావంచేత ఆ సేన నిజంగా స్వర్గానికి పోయేటట్టు ఉన్నదని ధ్వని. ఉత్తరుడు 
భీరునివలె చూచాడు. అతడి కది భయానక విభావంవలె గోచరిస్తుంది. విభిన్న రసాల విశిష్ట వివేచనాన్ని అందించే అందమైన 
విభావచిత్రణ. ఇందులోని సేనను తిక్కనభాషలో చెప్పాలంటే భీకర రమణీయం. ఉత్తరుడికి భీకరం. అర్జునుడికి రమణీయం. 
సహృదయులకు భీకర రమణీయం. 


4. తిక్కన అలంకార శిల్పం భావనాగంభీరం. లలితవనం దివికి వలసపోతున్నదో అన్నట్టున్నది. దివికి పోయే వనం 
కొమ్మలపైకి ఉండి వేళ్ళు (క్రిందకు ఉండేటట్టు వెళ్ళుతుందా? కొమ్మలు (క్రిందకు ఉండి వేళ్ళు పైకి ఉన్నట్టుగా వెళ్ళుతుందా? 


482 శ్రీమదాంధ్ర మహాభారతము 


అనే మీ మాంస వస్తుంది. తిక్కన కల్పవృక్షం వలెనే ఈ వనాన్ని భావనం చేశాడు. తల(క్రిందులై మూలాలు దివివైపు ఉన్నాయి. 
చెట్ల కొమ్మలు భువివైపు ఉన్నాయి. అందుకే మనకు కనపడేవి క్రమంగా ఆకులూ, చిగుళ్ళూ, పూలూ, పుప్పాడులూ మాత్రమే. 
కొమ్మలూ, మొదలూ, వేళ్ళూ కనపడవు. దివికి వలసపోయే వనాన్ని సర్వవస్తు విషయ సమగ్రంగా ఉపమించటం కవిబ్రహ్మకే 
సాధ్యం. తిక్కన శిల్పపు తెనుగుతోటలో మెరిసే దివ్య లలితవనం ఈ పద్యం! 


5. 'దివికి నరిగాపు వోయెడు' - అనే పాఠం కొన్ని ప్రతులలో ఉన్నది. (సంపా.) 
ఉత్తరు(డు కురుసైన్యంబు గనుంగొని భయభ్రాంతుం డగుట (సం. 4-36-8) 


క కని యుత్తరుండు గరుపా । తిన మేనును, దల(కు మనము, జిచ్చవడిన చూ 
పును నై, తొట్రుపడుచు, ని । ట్లనియె, దిగులు సొచ్చి యా బృహన్నలతోడన్‌. 51 


(ప్రతిపదార్థం: కని= (ఉద్యానవనంవలె నడుస్తున్న) కురుసేనను చూచి; ఉత్తరుండు; గరుపాజిన= గగుర్పాటుచెందిన; 
మేనును= శరీరమూ; తల(కు మనమున్‌= (భయంతో) చలించే మనస్సూ; జిచ్చవడిన= తెల్లబోయిన; చూపును= చూపూ; 
ఐ= అయి; తొట్రు+పడుచున్‌= తడబడుతూ; దిగులు+చొచ్చి= దిగులుపడి; ఆ బృహన్నలతోడన్‌= సారథిగా ఉన్న ఆ 
బృహన్నలతో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: ఉత్తరుడు కురుసేనను చూచి, గగుర్సాటుతోకూడిన దేహంతో, చలించిపోయే మనస్సుతో, నిలిచిపోయిన 
చూపుతో, తొట్రుపాటుతో, దిగులుతో తన సారథి అయిన బృహన్నలతో ఇట్టా అన్నాడు. 


విశేషం: ఉత్తరుడికి మొదట మనస్సులో కలిగిన భయంవలన చూపులలో, దేహంలో వికారం కలిగింది. పైన చెప్పిన మానసిక, 
శారీరక సంబంధాలైన వికారాలు, భయానకరసాన్ని స్పష్టంచేశాయి. ఇందులో, ఉత్తరుడికి కలిగిన, మానసిక, శారీరకమైన 
భయ(భ్రాంతభావాన్ని తిక్కన చిత్రించాడు. ఈ భయానికి కారణాలను ఉత్తరుడు తరువాతి పద్యాలలో చెప్పాడు. 


శా. 'భీప్పద్రోణ కృపాది ధన్వినికరాభీలంబు, దుర్యోధన 
ర్రీష్మాదిత్య పటుప్రతాప విసరాకీర్ణంబు, శస్తాస్త జా 
లోష్మస్పార చతుర్విధోజ్జ్వుల బలాత్యుగ్రం బుదగ్రధ్వజా 
ర్లిష్మత్స్వాకలితంబు సైన్య మిది యే. జేరంగ శక్తుండనే? 52 


ప్రతిపదార్థం: భీష్మ= భీష్ముడూ; |ద్రోణ= |ద్రోణాచార్యుడూ; కృప= కృపాచార్యుడూ; ఆది= మొదలుగాగల; ధన్వి= విలుకాండ్ర 
యొక్క; నికర= సమూహంతో; ఆభీలంబు= భయాన్ని కలిగించేది; దుర్యోధన= దుర్యోధనుడు అనే; (గ్రీష్మ+ఆదిత్య= 
ఎండాకాలపు సూర్యుడియొక్క; పటు= తీవ్రమైన; ప్రతాప= తేజస్సుయొక్క; విసర= ప్రసారంతో; ఆకీర్షంబు= విస్తరించిందీ; 
శస్త్ర= శస్రాలయొక్క (మానవులు తయారుబేసినవి); అ(స్త= అస్రాలయొక్క (మంత్రాలతో (ప్రయోగించేవి); జాల= మొత్తం 
(అనే); ఊష్మ తాపంయొక్క; స్సార= విస్తరించటం ఉన్న; చతుర్విధ= నాలుగు రకాలైన; ఉజ్జ్వల= కాంతిమంతమైన; బల= 
సైన్యంతో; అతి+ఉగ్రంబు= ఎక్కువ భయాన్ని కలిగించేదీ; ఉద(గ్ర= పైకి ఎత్తబడ్డ; ధ్వజ= జెండాలు అనే; అర్భిష్మత్త= 
అగ్నిశిఖలతో; ఆకలితంబు= బాగా కూడుకొన్నట్టిదీ (అయిన); సైన్యము+ఇది= ఈ సైన్యం; ఏన్‌= నేను; చేరంగన్‌= 
చేరటానికి (దాని దగ్గరికి పోవటానికి); శక్తుండనే?= శక్తి ఉన్నవాడినా? (తగినవాడినా?). 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 483 


తాత్సర్యం: 'భీష్ముడూ, దద్రోణుడూ, కృపుడూ మొదలైన మహావీరులతో ఈ సైన్యం చాలా భయంకరంగా ఉన్నది. 
దుర్యోధనుడు అనే వేసవికాలపు సూర్యుడి తాపంతో తీవ్రంగానూ, శస్రాస్రాలు అనే వేడిమి వ్యాపించింది గానూ, 
రథ, గజ, తురగ, పదాతులు అనే చతురంగ బలాలతో ఉ(గ్రంగానూ ఉన్నది. రథాలకు పైన కట్టిన జెండాల 
రెపరెపలు అగ్నిదేవుడు తన నాలుకలను అల్లార్చుతున్నట్టున్నాయి. అంత భయంకరమైన సైన్యాన్ని నేను చేరగలనా? 
(అంటే చేరలేనని భావం). 


విశేషం: 1. అలం: రూపకం. తిక్కన విరాటపర్వంలో రచించిన గొప్ప పద్యాలలో ఇది ఒకటి. 


2. ఈ పద్య రచనా శిల్సాన్ని గురించి, సందర్భౌచిత్యాన్ని గురించి, రసనిర్వహణ (ప్రొఢిని గురించి, నాటకీయతను 
గురించి డాక్టర్‌ పాటిబండ మాధవశర్మగారి వ్యాఖ్య గమనించదగింది. 


“రూపక దిదృక్షువై (పేక్షాగృహమునం దాసీనుడై చిత్రవర్ల రమణీయమైన యవనికను దిలకించుచు తద్రామణీయక 
పరవశుడై వినోదించుచున్న సామాజికుడు ఆకస్మిక యవనికా తిరస్కరణమున (ప్రత్యక్షమైన భయంకర దృశ్యమును దిలకించి 
యెట్టి యనుభవములు పొందునో ఈ సన్నివేశము నిరూపించుచున్నది. లలిత వనరూపమైన యవనిక (ప్రదర్శింపబడనున్న 
రూపకము శృంగారరన (ప్రధానమన్న సూచన చేయును. తీవ రసాస్వాదనానుకూల సుకుమార మధురచిత్తవృత్తిని 
సామాజికునియందు ఉన్నిద్రము చేయును. యవనికాపసర్పణమున శృంగార వ్యంజక దృశ్యము సామాజికునకు ఇష్టము. 
భయానకదృశ్య ప్రత్యక్షముచే రసభంగమై సామాజికుని చిత్తము ఉద్విగ్నమగును. 


ఈ ఘట్టమున ఉత్తరుడు తనకు దాను సామాజిక స్థానీయుడు. సామాజికునకు నటస్థానీయుడు. ప్రకృతిభీరువయ్యు 
కృతక ధీరతతో బయలుదేరిన ఉత్తరునకు తానేదో చూడబోవుచున్నట్టు లేదు. ఆ చూడబోవునదియు వినోదప్రాయమే యని 
యాతని భావన. ధూళితెర తొలగినప్పటికి వాని (భ్రాంతి తొలగినది. అచింతితోపనతమైన భయంకర దృశ్యము అతని 
చిత్తమందలి సుకుమార మధురవృత్తిని భంజించి పరుషదీప్తవృత్తిని ప్రవేశపెట్టినది. ఆకస్మికమైన అతని భయావేశము చిత్తమున 
వర్తించి సూటిగా గాత్రమున (ప్రవర్తించినది. అటుపిమ్మటగాని వా[గ్రూపమున (ప్రవర్తింపలేదు. 


ఆకస్మిక కురుసేనా దర్శనమున భయావిష్టుడైన ఉత్తరుడు బృహన్నలతో పలికిన వాక్యాలే ఈ పద్యము. ధూళీపటలమున 
చిత్రవర్ష కిసలయకుసుమాది సుందర వస్తూత్రేక్షచే వసంతర్తు భావన చేయుచున్న యుత్తరునకు తదపసర్పణమున ఆకస్మిక 
గ్రేష్కర్తు దర్శనమగుట పద్యార్థమున సులక్ష్యమగుచున్నది. దుర్యోధనుడు (గ్రీష్మాదిత్యుడుగా శస్రాస్రజాలము ఊపష్మస్ఫూర్తిగా, 
ఉద(గ్రధ్వజములు అర్బిష్మత్వముగా రూపొంది, కురుసేన ఉత్తరునకు దావాగ్ని విజృంభణముగా భాసించెను. ఆతని భావన 
యందలి లలితవనము ఆ దావాగ్న్షియందు దగ్గమైపోయెను. భీష్మ (గ్రీష్మ, ఊష్మ, అర్చిష్మత్‌ శబ్దములు భయంకరమైన 
గ్రేష్మమున ఊష్మలమైన అర్చిష్మద్విజ్బంభణమును సువ్యక్తము చేయుచున్నవి. పద్యమంతటను నిండారి ప్రాసస్థానమున 
ప్రతిష్టపాందిన ఊహష్మాక్షరములు కురుసేనయందు ఆరోపింపబడిన అర్చిష్మదూష్మలతను సుష్టుగా వ్యంజించుచున్నవి. 
రషణవర్లములు మూర్షన్యములు, మూర్దమునకు అధిదేవత అగ్ని గనుక ఈ వర్షములు ఆగ్నేయములు. (గ్రోతృచిత్త 


సంతాపజనకములు. 


ఉత్తరుని చిత్తస్థాయియైన భీతి పద్యారంభాక్షరమైన “భీ” చేతను, వడియం దావృత్తమైన “భీ చేతను చమత్కారముగా 
వ్యంజింపబడుచున్నది. ఇదియొకవిధమైన భావము(దాలంకార మనదగును. 


484 శ్రీమదాంధ్ర మహాభారతము 


“రౌద దర్శనాదిభి రనర్భాశంకనం భయమ్‌”. ఆత్మవినాశహేతువగు రౌద్రవస్తు సాక్షాత్కారమున జీవుడు 
ఆత్మరక్షాతత్సరుడై యుపాయాన్వేషణ చేయును. “త్రస్త చిత్త విక్షోభో భీరోర్జోరేక్షణాదినా.” భయము నీచప్రకృతి. ఘోరవస్తు 
దర్శనమున భీరువు చిత్తమున గలుగు భయము (త్రాసము. అది క్షోభాత్మకము. ఆత్మరక్షణార్థము ఉపాయాన్వేషణ చేసి, అది 
లభించనప్పుడు భీరువునకు గల్లు వికారము విషాదము. 


“ఉపాయాభావజన్మా తు విషాదస్పత్వసంక్షయ:, 
నిశ్చాసోచ్చ్యాసహృత్తాప సహాయాన్వేషణాదికృత్‌.” 


సత్తృసంక్షయమువలన మనస్సు వివిధముగా ప్రకంపితమగును. మనోదార్‌ఢ్యము సడలుటచే సర్యాంగములు శిథిలమగును. 
హృదయము తప్తమగును. ఉచ్చ్యాసనిశ్చాసములు ఉష్టముగా ధారాళముగా వెడలును. ఈ లక్షణములన్నియు ఉత్తరుని 
వాక్యమున సులక్ష్యములగుచున్నవి. 


ఇ ఈలు ఉదాత్త స్వరములు. పాదత్రయ( ప్రారంభములందును యతిస్థానములందును నివిష్టములైన ఇ, ఈ, ఏలు 
ఉత్తరుడు ఈ వాక్యమును ఉచ్చెస్స్యరమున ఉచ్చరించెనని వ్యక్తము చేయుచున్నవి. 


భయానకస్థాయియైన భయము జన్మించుటకు 'వికృతరవసత్యాది దర్శనము” ఒక కారణముగా భరతముని పేర్కొనెను. 
ఈ యభిప్రాయమునే జగన్నాథ పండితరాయలు “వ్యాఘాది దర్శనజన్మా” అని మరింత స్పష్టము చేసెను. శత్రుసేనా దర్శన 
జన్మమైన ఉత్తరుని భయము శార్దూల విక్రీడిత వృత్తరూపమును ధరించి, సహృదయుని హృదయమున భయభావముయొక్క 
రుటిత్యుద్బోధకు సహకరించుట గుర్తింపదగియున్నది. 

తిక్కనగారు ఉత్తరునినోట పలికించిన ఈ పద్యము వర్ష్యవస్తు స్వరూప స్వభావవ్యంజకమై అర్జానురూపముగను, 
వక్షృచిత్తవృత్తి వ్యంజకమై రసానుసారముగను నిర్మింపబడి పరమోత్తమమైన శిల్పమునకు ఆశ్రయమగుచున్నది.” (తిక్కన 
కవితా వైభవము: యువభారతి ప్రచురణ: (1974 పు.21-23) - (సంపా) 


క అకృతాస్తుండ, బాలుండ6 గా । ర్ముక విద్యా ప్రాఢిమై నిరూఢులయిన యీ 
శకుని జయద్రథ దుర్ముఖ । వికర్ణ కర్ణాది యోధ వీరుల కెదురే! 53 


ప్రతిపదార్థం: అకృత+అస్రు(డన్‌= అ(స్త్రవిద్యలో నేర్పులేనివాడిని; బాలుండన్‌= బాలుడిని; కార్ముక విద్యా= వింటి సంబంధమైన 
(బాణ) విద్యతో; (ప్రౌఢిమైన్‌= నైపుణ్యంలో; నిరూఢులు= పేరుకెక్కినవారు; అయిన= అయినటువంటి; ఈ= ఈ కనబడుతున్న; 
శకుని= శకునీ; జయద్రథ= సైంధవుడూ; దుర్ముఖ= దుర్ముఖుడూ; వికర్ల= వికర్ణుడూ (దుర్యోధనుడికి వీళ్ళు తమ్ముళ్ళు); 
కర్ల= కర్షుడూ; ఆది= మొదలైన; యోధ వీరులకున్‌= వీరులైన యోధులకు; ఎదురే= సమానమా? (ఎదిరించేవాడినా?). 


తాత్సర్యం: విలువిద్యలో నైపుణ్యం లేనివాడిని, బాలుడిని బాణవిద్యలో ఎంతో గట్టివారైన ఈ శకునీ, సైంధవుడూ, 
దుర్ముఖుడూ, వికర్ణుడూ, కర్ణుడూ మొదలైన మహావీరులకు సమానంగా నేను ఎదురు నిలుస్తానా? (నేను వాళ్ళను 
ఎదిరించలేనని తాత్సర్యం.) 


క. ఇట్టగు టెటు(గక వచ్చితి । మెట్టొకొ! మనభంగి; వీర లిందటును గడున్‌ 
బెట్టిదులు; మనకు మార్మొను । నట్టి కొలంది గాదు; భీతి యడరెడు. దోడ్తోన్‌. 54 


విరాటపర్వము - చతుర్థాశ్వాసము 485 
ప్రతిపదార్థం: ఇట్టు+అగుట= ఇట్లా అవుతుంది అని; ఎజుంగక= తెలియక; వచ్చితిమి ఇక్కడికి వచ్చాము; మనభంగి= 
మనపరిస్థితి; ఎట్టు+ఒకొ?= ఎట్టా ఉందో, ఏమో?; వీరలు= ముందు చెప్పిన వీరులు; ఇందణును= ఇంతమందీ కూడా; 
కడున్‌= మిక్కిలి; బెట్టిదులు= గొప్పశూరులు; మనకున్‌= మనకు; మార్కొనునట్టి= (వాళ్ళను) ఎదిరించే; కొలంది+కాదు= 
శక్తి చాలదు; తోడ్లోన్‌= వెనువెంటనే; భీతి= భయం; అడరెడున్‌= కలుగుతూ ఉన్నది. 


తాత్సర్యం: ఇక్కడ ఈ రకంగా ఉంటుందని తెలియకవచ్చాము. ఇంక మనకు ఏ గతి పడుతుందో? వీళ్ళంతా 
వీరాధివీరులు. మనం వాళ్ళను ఎదిరించలేము. అంతేకాక భయం కలుగుతూ ఉన్నది. 


ఉ. కౌరవసేన జూచి వడ(కం దొడంగెన్‌ మదితోన మేను; నీ 
వూరక పోవుచున్మి యిది యొప్పునె? యిప్పటి భంగి జూచిన 
న్వీరల నేను మార్మొనమి నిశ్చయ, మట్లగుటన్‌ రయంబునన్‌ 
దేరు మరల్పు, ప్రాణములు దీపన మున్‌ వినవే బృహన్నలా!'. 55 


ప్రతిపదార్థం: కౌరవసేనన్‌= కౌరవులయొక్క సైన్యాన్ని; చూచి= చూచినవెంటనే; మదితోన= మనస్సుతోపాటు; మేను= 
శరీరంకూడా; వడంకన్‌+తొడలౌన్‌= వణికిపోతూ ఉన్నది; నీవు= నీవు (నీవేమో); ఊరక పోవుచున్‌+ఉన్కి= ఊరకనే రథాన్ని 
తోలుకుపోతుండటం (నా సంగతి పట్టించుకోకుండా నీ పాటికి నీవు అదేపనిగా రథాన్ని తోలుకొని పోతూ ఉండటం- అని 
భావం); ఇది= ఇట్లా చేయటం (రథాన్ని తోలుకొనిపోవటం); ఒప్పునె?= సరిపోతుందా?; ఇప్పటి భంగిన్‌= ఇప్పటి ఈ పరిస్థితిని; 
చూచినన్‌= చూచినట్టెతే; వీరలన్‌= కౌరవవీరులను; నేను= నేను; మార్కొనమి= ఎదిరించకపోవటం; నిశ్చయము= నిజమైన 
విషయం; అట్టు+అగుటన్‌= అట్టా కావటంవలన (ఎదిరించకపోవటంవలన); రయంబునన్‌= శీఘ్రంగా (వెంటనే); తేరు= 
రథం; మరల్పు= వెనక్కు తిప్పు; బృహన్నలా!= ఓ బృహన్నలా!; ప్రాణములు= ప్రాణాలు; తీపు+అనన్‌= తియ్యగా ఉంటాయని; 
మున్‌= ముందునుండి; వినవే?= వినలేదా? 


తాత్పర్యం: కురుసేనను చూస్తూనే మనస్సూ దాంతోపాటు శరీరమూ వణికిపోతూ ఉన్నాయి. నీ వేమో నీ పాటికి 
హద్దూపద్దూ లేకుండా రథాన్ని తోలుకుపోతూనే ఉన్నావు. ఇది బాగుందా? ఈ పరిస్థితిలో నేను, వీళ్ళను ఎదిరించటం 
జరగనిపని. కనుక బృహన్నలా! రథాన్ని వెంటనే వెనక్కు తిప్పు. ప్రాణం అంటే తీపి అన్న విషయాన్ని నీవు 
ఇంతకుముందు వినలేదా?” 


వ. అనిన దరహసిత వదనుం డగుచు శతమఖతనయుం డతని కిట్లనియె. 56 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; దరహసితవదనుండు= చిరునవ్వుముఖం కలిగినవాడు; శత= నూరు; మఖ= యాగాలను 
చేసినవాడు-ఇం(ద్రుడియొక్క; తనయుండు= కుమారుడు; (ఇంద్రుడి కుమారుడు అర్జ్హునుడు- ప్రస్తుతం బృహన్నల-అని 
నామధేయం). అతనికిన్‌= ఉత్తరుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: కురుసేనను చూచి భయంతో వణికిపోతూ ఉన్న ఉత్తరుడు అన్న మాటలకు చిరునవ్వుతో అర్జునుడు 
ఇట్టా అన్నాడు. 


విశేషం: ఉత్తరుడు ఎంత అమాయకుడో ఈ పద్యంలో తెలుస్తుంది. అందుకే అర్జునుడికి చిరునవ్వు. ఆ నవ్వులో ఉన్న 
రహస్యం ఉత్తరుడికి అర్థం కాదు. కారణం- ఆతడు భయ(భ్రాంతుడు కావటమే! 


486 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. 'అసద్భృశలీల( బొల్టు రథికావలి మీ(ద( జనంగ వెట్టినే 

మసలక యామిషంబు గొని మార్గము వట్టిన తుచ్చసైన్యమున్‌ 

వెసం జని ముట్టి గోధనము వేగ మరల్తము గాక; యిమ్మెయిం 

బసు లటు వోవ6గా మరల. బాడియె నీకు నరేంద్రనందనా! 57 
ప్రతిపదార్థం: నరేంద్ర!= రాజుయొక్క; నందనా!= కుమారా! (రాజకుమారా!); అసదృశ= సాటిలేని; లీలన్‌= విధంగా; పొల్బు= 
ఒప్పారు; రథిక+ఆవలి= వీరుల మొత్తం; మీ(దన్‌= పైకి; చనంగన్‌= పోవటానికి; వెల్టినే?= పిచ్చివాడినా?; మసలక= 
ఆలస్యంలేకుండా; ఆమిషంబున్‌+కొని= ఆహారాన్ని (ఆవులమందను) తీసికొని; మార్గము+పట్టిన= (తిరుగు) దారిబట్టిన; 
తుచ్చ= అల్పమైన; సైన్యమున్‌= సేనను; వెసన్‌+చని= వేగంగా పోయి; ముట్టి= చుట్టుముట్టి; గోధనమున్‌= ఆవులు అనే 
ధనాన్ని; వేగన్‌= వెంటనే (త్వరగా); మరల్తముకాక!= మళ్ళిద్దాం సుమా! ఈ+మెయిన్‌= ఇట్లా; పసులు= ఆవులు; అటుపోవ( 
గాన్‌= ఆ రకంగా వెళ్ళిపోతూ ఉంటే, (పరాయివారు అట్టా తోలుకొని పోతూ ఉంటే); మరలన్‌= వెనక్కు తిరిగిపోవటం; 
నీకున్‌= నీకు; పాడియె?= న్యాయమేనా?. 


తాత్సర్యం: 'సాటిలేని ఆ కురుసైన్యంపైకి పోవటానికి నేను ఏమైనా పిచ్చివాడినా? కాకుంటే ఆవులమందలను 
తోలుకుపోయే ఆ కొద్దిపాటి సైన్యాన్ని ఎదిరించి, పశువులను మళ్ళిద్దాం. ఆవులను ఇట్టా వాటిపాటికి వాటిని 
వదలిపెట్టి, వెనక్కు వెళ్ళుదాం- అని అనటం నీకు ధర్మం కాదు. (కనుక ముందుకే పోదామని భావం). 


ఉ. అంతిపురంబులోన( గల యంగన లెల్లను నెమ్మనంబులన్‌ 
సంతసమందయగా( బసుల( జయ్యనం దెచ్చెద నంచు. బూని, నీ 
వెంతయు మేటివై, యరదమెక్కి రయంబున వచ్చి, యిచ్చటన్‌ 
దంతితురంగ సద్ధటకదంబము( జూచి కలంగు టొప్పనే!' 58 


ప్రతిపదార్థం: అంతిపురంబులోనన్‌= అంతఃపురంలో; కల= ఉన్నట్టి; అంగనలు+ఎల్లను= ఆడవాళ్ళంతా; నెమ్మనంబులన్‌= 
నిండుమనస్సులతో; సంతసము+అందంగాన్‌= సంతోషపడే విధంగా; పసులన్‌= ఆవులను; చయ్యనన్‌= వెంటనే; తెచ్చెదన్‌= 
తెస్తాను; అంచున్‌= అని చెప్పి; పూని= పూనుకొని; నీవు= నీవు; ఎంతయున్‌ మేటివి+ఐ= పెద్దవీరుడవై; అరదము+ఎక్కి= 
రథమెక్కి; రయంబునన్‌= వేగిరంగా; వచ్చి= ఇక్కడికి వచ్చి; ఇచ్చటన్‌= (ఇప్పుడు) ఇక్కడ; దంతి= ఏనుగులయొక్క; 
తురంగ= గుర్రాలయొక్క; సత్‌+భట= శ్రేష్టమైన కాల్ప్బలంయొక్క; కదంబమున్‌= మొత్తాన్ని; చూచి= చూచిన తర్వాత; 
కలంగుట= కలతచెందటం (భయపడడం); ఒప్పునే?= సరిపోతుందా? 


తాత్సర్యం: అంతఃపురంలో ఉన్న ఆడవాళ్ళంతా ఉబ్బిపోయేటట్టు, ఇప్పుడే మందలను మళ్ళించుకొని వస్తానంటూ 
మహావీరుడివలె నీవు రథాన్నెక్కి వచ్చి, ఏనుగులనూ, గుర్రాలనూ, బంటులనూ చూసి బెదిరి, వెనక్కు పోతానంటావా? 
ఇట్టా బెదరటం నీకు తగుతుందా?' 


విశేషం: ఉత్తరుడికి రోషం కలిగించటానికి బృహన్నల ఇట్లా ఎత్తిపొడుపు, ఎగతాళి మాటలతో ఉడికించాడు. 


ఆ. అనిన పలుకులకు బృహన్నల గనుంగొని | యెలు(గు వడ(క నాత( డిట్టు లనియె 
“బసుల దయ్య మెటు(గు బడంతుల సంతోష । మేల నాకు? ననికి( జాల నేను.” 59 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 487 
ప్రతిపదార్థం: అనిన పలుకులకున్‌= (ఉత్తరుడు) అనిన మాటలకు; బృహన్నలన్‌= బృహన్నలను; కనుగొని= చూచి; 
ఎలుగు వడ(కన్‌= కంఠస్వరం వణుకుతుండగా; ఆత(డు= ఉత్తరుడు; ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; 
పసులన్‌= పశువులసంగతి; దయ్యము+ఎణు(గున్‌= దేవు డెరుగు; పడ(తుల= ఆడవాళ్ళయొక్క; సంతోషము= ఆనందం; 
ఏల నాకు?= నా కెందుకు?; నేను= నేనుమాత్రం; అనికిన్‌= యుద్దానికి; చాలన్‌= సరిపోను (సమర్జుడను కాను). 


తాత్సర్యం: బృహన్నల అన్న మాటలకు, ఉత్తరుడు గొంతు వణుకుతూ ఉండగా, “పశువుల మాట దేవు డెరుగు, 
ఆడవాళ్ళ సంతోషం నా కెందుకు? నేను మాత్రం యుద్దం చేయలేను” అని అన్నాడు. 


విశేషం: ఒక పనిని సాధించాలని పోయినప్పుడు, అనుకోని ఒక ఆపద ఎదురైతే అసలుపనిని విడిచిపెట్టిపోవటం సామాన్యుల 
లక్షణం. ఉత్తరుడూ సామాన్యుడే! ఆతడికీ, పై పరిస్థితే ఎదురైంది. అందుకే, ఆతడు పసులను మళ్ళించుకొని వస్తానని 
ఆడవాళ్ళముందు చెప్పి వచ్చినా, కౌరవసేనను చూచాక పుట్టిన భయంవలన “పసుల సంగతి దేవు డెరుగు' అని అంటాడు. 
అంటే ప్రాణాలతో ఉంటే చాలు, అని భావం. అసామాన్యుడైన అర్జునుడు ముందు పద్యంలో ఉత్తరుడిని ఎంత ఎగదోసినా, 
ఆతడు (క్రిందికే పడతాడు. “పసుల దయ్య మెణు(గు” అన్నది మంచి లోకోక్తి, 


వ. అనవుడు. 60 
తాత్సర్యం: పై విధంగా ఉత్తరుడు అనగానే. 


చ. “తన భుజశక్తియున్‌ రిపుల దర్పము నేర్పడం జూచి చూచి యె 

ట్లును దెగకున్న(బోక యిది లోకము చక్కటి; శూరులైన దీ 

నిని మది మెచ్చ; రీ బలము నీదెస దేజియు. జూడ; దింతకున్‌ 

మును భయహేతువైన విధముం దగ జెప్పుము నాకు నిత్తటిన్‌. 61 
ప్రతిపదార్థం: తన= తనయొక్క; భుజశక్తియున్‌= బాహుబలాన్నీ; రిపుల= శృత్రువులయొక్క; దర్పమున్‌= శక్తినీ; ఏర్పడన్‌= 
వేరువేరుగా (ప్రత్యేకంగా); చూచి చూచి= బాగా పరిశీలించి; ఎట్టును= ఏ రకంగానూ; తెగక+ఉన్నన్‌= వీలుకాకపోతే; పోక= 
(తిరిగి) వెళ్ళిపోవటం; ఇది= వెళ్ళటం అనే ఇది; లోకము= లోకం ((ప్రపంచం)యొక్క; చక్కటి= తీరు; శూరులు+ఐనన్‌= 
వీరులైతే; దీనిన్‌= (పైన చెప్పిన) దీనినికూడా; మది మెచ్చరు= ఒప్పుకోరు; ఈ బలము= ఈ కురుసేన; నీ దెస= నీ పక్క; 
తేజీయున్‌+చూడదు= తేరిపారచూడటం కూడా లేదు. (నీ తట్టు అసలు సరిగ్గా కన్నెత్తి చూడలేదని భావం); ఇంతకున్‌= 
అసలు ఇంతకూ; మును= ఏమీకాకముందే; భయ= భయానికి; హేతువు+ఐన= కారణం అయిన; విధమున్‌= విధాన్ని; తగన్‌= 
తగినట్టు (నిజంగా); నాకున్‌= నాకు; ఈ+తటిన్‌= ఈ సమయంలో; చెప్పుము= తెలియచెప్పుము. 


తాత్సర్యం: 'తనబలాన్నీ, ఎదుటివాడి బలాన్నీ గమనించి చూచి, కొంతసేపైనా పోరాడి, ఎటూ వీలుకాకపోతే, 
తిరిగివెళ్ళటం లోకంలో మామూలు. వీరులైనవాళ్ళు దీన్ని ఒప్పుకోరు. ఇంతదాకా, కురుసేన నిన్ను సరిగ్గా కూడా 
చూడనే లేదు. ఇంతకూ నీకు ఇంత భయం కలిగే దానికి ఏమిటి కారణం? చెప్పుము. 


సీ, దెసలు బీంటలు వాట దివురు చిందంబుల । కోలాహల(యములకు( గుదియ( బడక, 
యురవడి సేనలు దెరల( బై. దో(తెంచు । ధూళి పెల్లడరిన( దూల పోక, 
చతురంగబల మతిసాంద్రత6 గవిసిన | యగ్గలికమునకు బెగ్గడిలక, 
శస్తాస్తములు రథ్య సారథి వర్మాంగ । తతి నాటు తజిచున దల్లడిలక, 


488 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. బహువిధంబుల( బగతుర బరవసమున । నిత్తెబింగున గలుగు క్రందెల్ల నోర్తి 
నిల్చి గెల్చిన సత్కీర్తి నెగడు6 గాక । దవ్వు దవ్వుల నిట్లైన నవ్వరెట్లు?' 62 


ప్రతిపదార్థం: దెసలు= దిక్కులు; బీ(టలు+పాజన్‌= పగుళ్ళు వారేటట్టు; తివురు= మారుమోగే; చిందంబుల= శంఖాలయొక్క; 
కోలాహలములకున్‌= పెద్ద పెద్ద శబ్దాలకు; కుదియన్‌+పడక= కూలబడిపోకుండా; ఉరవడిన్‌= వేగంతో (ఒత్తిడి, ఆర్భాటంతో); 
సేనలు= సైన్యాలు; తెరలన్‌= విజృంభించగా; పైన్‌= పైకి; తోంతెంచు= రేగుతున్న; ధూళి= దుమ్ము; సెల్లు+అడరినన్‌= 
మిక్కిలిగా వ్యాపిస్తే; తూలపోక= తూలిపడిపోకుండా; చతురంగబలము= నాలుగు రకాలుగా ఉన్న సైన్యం, (రథ, గజ, తురగ, 
పదాతులు); అతి= అధికమైన; సాం(ద్రతన్‌= దట్టంగా (నిబిడంగా); కవిసినన్‌= చుట్టూ మూగగా; అగ్గలికమునకున్‌= 
(సైన్యంయొక్క) ఆర్భాటానికి (వజృంభణకు); బెగ్గడిలక= భయపడక; రథ్య= గురాలయొక్క; సారథి= సారథియొక్క; వర్మ 
కవచాల యొక్క; అంగతతిన్‌= దేహంలో ఉన్న అవయవాల సముదాయంలో; శ(స్త+అ(స్త్ర= మానవులు నిర్మించిన బాణాలు 
మొదలైన శస్తాలూ, మంత్రాలతో ప్రయోగించే ఆగ్నేయాస్త్రం మొదలైన అ(స్తాలూ; నాటు= (శరీరంలో) గుచ్చుకొనటం 
యొక్క; తజచునన్‌= ఆధిక్యానికి; తల్లడిలక= బెదిరిపోక; బహు= అనేకమైన; విధంబులన్‌= విధాలుగా; ఈ+తెణంగునన్‌= 
ఈ రకంగా; కలుగు= (యుద్ద సమయంలో) ఎదురయ్యే; క్రందు+ఎల్లన్‌= ఉపద్రవం అంతా; ఓర్చి= ఓర్చుకొని, (సహించి); 
బరవసమునన్‌= పరాక్రమంతో; నిల్చి= (యుద్ధభూమిలో గట్టిగా) నిలబడి; పగతురన్‌= పగవాళ్ళను; గెల్చ్బినన్‌= జయిస్తేనే; 
సత్కీర్తి= మంచిపేరు; నెగడున్‌= కలుగుతుంది (వస్తుంది; నిలబడుతుంది); కాక= పై రీతిగా కాక; దవ్వుదవ్వులన్‌= 
దూరదూరంగానే ఉండి (సైన్యానికి); ఇట్టు+ఐనన్‌= ఇట్టా బెదిరి పారిపోదామంటే; నవ్వరు+ఎట్టు?= ఎట్టా నవ్వకుండా 
ఉంటారు? (లోకులు). 


తాత్సర్యం: దిక్కులు పగుళ్ళువారేటట్లు మారుమోగే శంఖాల ధ్వనులకు బెదిరిపోకుండా, ఆర్భాటంతో సైన్యాలు 
విజృంభించినప్పుడు రేగిన దుమ్ముకు తూలిపడకుండా, చతురంగబలాలు ముమ రంగా కమి శ్రనప్పుడు భయపడకుండా, 
శతువీరులు ప్రయోగించిన రకరకాలైన శస్తాలతో, అస్త్రాలతో, గుర్రాలూ, సారథీ కూలిపోయినా, కవచం 
బద్దలుబద్దలుగా చీలిపోయినా, బాణాలు శరీరావయవాలలో లోతుగా గుచ్చుకొన్నా, తల్లడిల్లకుండా, యుద్దరంగంలో 
ఎదురయ్యే ఉపద్రవాన్నంతా తట్టుకొని, ధైర్యంతో నిలిచి శత్రువులను జయిస్తేనే, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయికానీ, 
సైన్యం నీ పక్క చూడకుండా, ఇంకా దూరదూరంగానే ఉండగా, ఇట్లా పరుగెత్తి పోతానంటే (తిరిగిపోతే) నవ్వరా?' 


చ. అను దివిజేంద్ర నందనున కమ్మనుజేంద్ర తనూజు. డిట్లనున్‌ 
“వినుము! త్రిగర్తవాహినులు విక్రమసంపద సొంపు మీటి, గో 
ధనములఈ. బట్టినం, బతి యుదగ్రత సైన్యము లెన్ని యన్నియుం 
గొని యటు వోయెం గాన మనకుం బురి బాసట లేర యెవ్వరున్‌. 63 


ప్రతిపదార్థం: అను= సై విధంగా అనే; దివిజ+ఇంద్రనందనునకున్‌= ఇంద్రుడి కుమారుడైన అర్జునునకు (బృహన్నలకు); 
ఆ+మనుజేంద్ర= ఆ రాజు (విరటుడి) యొక్క; తనూజుండు= కుమారుడు (ఉత్తరుడు); ఇట్టు+అనున్‌= ఈ విధంగా 
అంటున్నాడు; వినుము= బృహన్నలా! వినవలసింది; త్రిగర్త= త్రిగర్తదేశపు రాజైన సుశర్మయొక్క; వాహినులు= సేనలు; 
విక్రమసంపద= పరాక్రమంయొక్క సంపద; సొంపుమీజన్‌= అధికమయ్యేటట్టు; గోధనములన్‌= ఆవులు అనే ధనాన్ని; 
పట్టినన్‌= పట్టుకోగా; పతి= రాజు (విరాటుడు); ఉదగ్రతన్‌= విజృంభణంతో; సైన్యములు= సేనలు; ఎన్ని+అన్నియున్‌= ఎన్ని 
ఉన్నాయో అన్నిటికీ; కొని= తీసికొని; అటు+పోయెన్‌= అక్కడికే పోయాడు; కానన్‌= అందువలన; మనకున్‌= మనకు; పురిన్‌= 
నగరంలో; ఎవ్వరున్‌= ఎవ్వరుకానీ; బాసట= సహాయానికి; లేరు+అ= లేనేలేరు. 


విరాటపర్వము - చతుర్థాశ్వాసము 489 


తాత్సర్యం: ఆ రకంగా పలికిన అర్జునుడితో ఉత్తరుడు ఇట్టా అన్నాడు “త్రిగర్తదేశానికి రాజైన సుశర్మ సైన్యాలు 
మన గోధనాన్ని దక్షిణంవైపున ముట్టడించాయి. అందుకు మా తండ్రి విరాటరాజు నగరంలో ఉండే అన్ని సైన్యాలనూ 
తీసికొని ఆతడిపైకి దండెత్తిపోయాడు. కనుక, నగరంలో మనకు సహాయంగా రావడానికి ఎవరూ లేరు. 


తే. ఒంటి దలపడి కురుసేన నోర్చువాండ । నే? యిదేటికి వెడమాట లిట్టు లాడ? 
వారు గానక ముందటి దేరు దోలు । కొని రయంబున( బురి కరుగుటయ నీతి.’ 64 


ప్రతిపదార్థం: ఒంటిన్‌= ఒంటరిగా; తలపడి= ఎదిరించి; కురుసేనన్‌= కౌరవసైన్యాన్ని; ఓర్చువాండనే?= జయించగలవాడినా?; 
వెడమాటలు= పనికిమాలిన మాటలు; ఇట్టులు+ఆడన్‌= ఇట్లా మాట్లాడటం; ఇది; ఏటికి?= ఎందుకు?; వారు= ఆ కురువీరులు; 
కానక ముందజన్‌= చూడకమునుపే; తేరు= రథాన్ని; తోలుకొని= నడుపుకొని; రయంబునన్‌= శీఘ్రంగా (వెంటనే); పురికిన్‌= 
నగరానికి; అరుగుట+అ= పోవటమే; నీతి= యుద్దంలో నీతి. 


తాత్పర్యం: నేను ఒంటిగా కౌరవసైన్యాన్ని ఎదిరించి జయించగలనా? ఎందుకీ తెలివిమాలిన మాటలు? వాళ్ళు 
మనలను చూడటానికి ముందే రథాన్ని తిప్పుకొని వెనక్కు వెళ్ళిపోవటమే నీతిమార్గం.” 


విశేషం: చేతనైతే పోరాడటమో, లేకపోతే సంధిచేసికొనటమో యుద్దంలో నీతి. కాని ఉత్తరుడి దృష్టిలో, సైన్యాన్ని చూస్తూనే 
పారిపోవటం నీతి. తన భయాన్ని కప్పిపుచ్చుకొని సమర్థించుకొనాలని, ఆతడు నీతి విషయాన్ని బృహన్నలతో ప్రస్తావించాడు. 
వ. అనినం బార్జుండు పార్టివనందనున కిట్లనియె. 65 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; పార్టుండు= పృథ (కుంతి) కుమారుడు అర్జునుడు; పార్టిన నందనునకున్‌= రాకుమారుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఉత్తరుడు పై విధంగా అనగా, అర్జునుడు ఆ రాకుమారుడితో ఇట్లా అన్నాడు. 
క. 'వెగడొంది యిట్లు వలుకంగ । నగునే? పగతురు ప్రమోద మందంగం బసులన్‌ 
దిగవిడిచి, పురజనంబులు । తెగడంగా మగిడిపోక దీనత గాదే! 66 


ప్రతిపదార్థం: పగతురు= పగవారు; ప్రమోదము+అందంగన్‌= సంబరపడేటట్టు; వెగడు+ఒంది= భయపడి; ఇట్లు= ఇట్టా; 
పలుకంగన్‌= మాట్లాడటానికి; అగునే?= అగునా (సరిపోతుందా?); పురజనంబులు= పట్టణంలో ఉన్న జనాలు; తెగడంగాన్‌= 
దూషించేటట్లు; పసులన్‌= పశువులను; దిగవిడిచి= వదలిపెట్టి; మగిడిపోక= తిరిగిపోవటం; దీనత కాదే!= పిరికితనం కాదా? 


తాత్సర్యం: శత్రువులు పొంగిపోయేటట్లు బెదిరిపోయి, ఈ విధంగా మాట్లాడవచ్చా? పురంలో అంతమందీ 
తిట్టేవిధంగా, ఆవులను వాటిపాటికి వాటిని వదలివేసి, వెనక్కు పోవటం పిరికితనం కాదా! 


వ. అట్లుంగాక. 67 


తాత్సర్యం: అంతేకాక, (ఇంకా అర్జునుడు చెప్పుతున్నాడు) 


490 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. నను సైరంధ్రి గడంగి పేర్కొనియె, దానం బెంపుమై బిల్లి, తో 
డని తోడ్తెచ్చితి వీవు, బంటుతన మ ట్లగ్గించి పారాలి దీ 
వన లిచ్చెం, దుది బోయి కౌరవులు గోవర్గంబు గొంపోవ(గా( 
గని యేం గ్రమ్మటి రిత్తవోదునె? భయోత్మంపంబు నీ కేటికిన్‌? 68 


ప్రతిపదార్థం: ననున్‌= నన్ను; సైరంధ్రి; కడంగి= పూనుకొని (అదే పనిగా ప్రత్యేకించి); పేర్కొనియెన్‌= పేరెత్తిచెప్పింది; 
దానన్‌= అందువలన; పెంపుమైన్‌= పెద్దగా, గొప్పగా; పిల్చి= రమ్మని పిల్చి; ఈవు= నీవు; తోడు+అని= జతగా ఉంటానని; 
తోడ్తెచ్చితివి= తీసికొనివచ్చావు; పౌర+ఆలి= పురజనుల సమూహం; బంటుతనము= (నీయొక్క) వీరత్వాన్ని (పరాక్రమాన్ని); 
అట్టు= ఆ విధంగా (ఎక్కువగా); అగ్గించి= పొగడి; దీవనలు+ఇచ్చెన్‌= ఆశీస్సులు అందించింది; తుదిన్‌+పోయి= చివరకు 
వచ్చి; కౌరవులు; గో= ఆవులయొక్క; వర్గంబున్‌= సమూహాన్ని; కొంపోవంగాన్‌= తోలుకొనిపోగా; కని= చూచి; ఏన్‌= నేను; 
క్రమ్మణి+రిత్త+పోదునె?= వెనక్కు మళ్ళి, వ్యర్థంగా వెళ్ళిపోతానా?; భయ+ఉత్కంపంబు= భయంతో పుట్టిన వణుకు; 
నీకున్‌+ఏటికిన్‌?= నీకు ఎందుకు? 


తాత్సర్యం: (సారథి లేడని నీవు బాధపడుతూ ఉంటే) నా విషయాన్ని సైరంధ్రి నీకు వివరంగా చెప్పింది. ఆమె 
చెప్పిన దానిని విని, నీవు నన్ను చాలా మర్యాదగా పిలిచి తోడుగా తెచ్చుకొన్నావు. మనం బయలుదేరేవేళ, 
పురజనులంతా నీ (మన) పరాక్రమాన్ని పొగడి, దీవించి పంపారు. ఇంతదాకా వచ్చి, ఇప్పుడు శత్రువులైన కౌరవులకు 
మందలను వదలివేసి, ఊరకనే వెనక్కుపోతానా? నీకు భయం వద్దు. (నేనుండగా నీవు భయపడవద్దని తాత్సర్యం). 


విశేషం: ఊరకనే నేను తిరిగిపోతానా? నీకు భయం వద్దు- అన్నభావం, ముందు కథలో జరగబోయే అర్జునుడి విషయాన్ని 


4 4 


సూచిస్తుంది. 


తే. _ చిత్తవృత్తి యొక్కించుక చిక్కం బట్టు, | మిపుడ కౌరవ సైనికు లెల్లం జూచి 

వెజింగు పడ వేగమును లావు వెరవు మెజియ. । గదుపుం బెట్టించి పోదము క్రమ్మణంగ.” 69 
ప్రతిపదార్థం: చిత్తవృత్తి= మనస్సుయొక్క చంచలమైన పోకడను; ఒక్క+ఇంచుక= కొద్దిగా; చిక్కంబట్టుము= అణచుకొమ్ము 
(నిగ్రహించుకొమ్ము); కౌరవసైనికులు+ఎల్లన్‌= కురుసేనమొత్తం; చూచి= మనలనుచూసి; వెజంగుపడన్‌= ఆశ్చర్యంతో 
భయపడేటట్టు; వేగమును= (పనిలో) వేగం; లావు= బలాన్ని; వెరవు= ఉపాయాన్ని; మెజయన్‌= బయటపడే విధంగా; 
కదుపున్‌= ఆవులమందను; పెట్టించి= విడిపించి; ఇపుడు+అ= ఇప్పుడే; క్రమ్మణంగన్‌= తిరిగి; పోదము= వెళ్ళిపోదాం. 


తాత్పర్యం: మనస్సును కొద్దిగా అదుపులో పెట్టుకొమ్ము. కౌరవసైన్యం అంతా ఆశ్చర్యంతో బెదిరిపోయేవిధంగా, 
కార్యంలో వేగాన్నీ, బలాన్నీ, ఉపాయాన్నీ చూపి, మందను విడిపించుకొని వెంటనే తిరిగి పోదాం. 


వ. అనుచువివ్వచ్చుండు గడంగి తేరు వోవనిచ్చుటయు, నాననంబు పల్లటిల్ల, మానసంబు దల్లడిల్ల నా భూవల్లభు 
కుమారుండు. 70 
ప్రతిపదార్థం: వివ్వచ్చుండు= అర్జునుడు; కడంగి= పూనుకొని; తేరు= రథం; పోవనిచ్చుటయున్‌= ముందుకు నడపుకొనిపోగా; 


భూవల్లభు కుమారుండు= రాజకుమారుడైన ఉత్తరుడు; ఆననంబు= ముఖం; పల్లటిల్లన్‌= (దైన్యంతో) వెలవెలబోగా; 
మానసంబు= మనస్సు; తలడిలన్‌= అల్లలాడగా (చలించగా). 
CTE C9 C9 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 491 


తాత్సర్యం: పై విధంగా అంటూ అర్జునుడు రథాన్ని తోలుకొనిపోతూంటే, ముఖం వెలవెలబోగా, మనస్సు తల్లడిల్లగా 
ఉత్తరుడు (ఇట్లా అన్నాడు). 


క 'దవ్వుల విటిగిన( బౌరులు । నవ్వుదురటె! మేలు మేలు! నను నాయకు, నీ 
క్రొవ్వజుగదేని. దలపడు । మెవ్విధి. జనితేని యనుచు నెత్తిన భీతిన్‌. 71 


ప్రతిపదార్థం: దవ్వులన్‌= దూరంనుండి; విజీగినన్‌= పారిపోతే; పౌారులు= పురజనులు; నవ్వుదురు+అటె!= నవ్వుతారట!; 
మేలు మేలు!= బాగు బాగు; ననున్‌= నన్ను; ఆంగకు= ఆపవద్దు; నీ= నీయొక్క; (క్రొవ్వు+అయిగదేనిన్‌= కొవ్వు అణగకపోతే; 
తలపడుము= ఎదిరించుము; ఏ+విధిన్‌+చనితి(వి+ఏని= నీవు ఏ విధంగా పోతే నాకేం? (నీతో నాకు సంబంధం లేదని 
భావం); అనుచున్‌= అని అంటూ; ఎత్తిన= పొంగివచ్చే (ఎక్కువైన); భీతితోన్‌= భయంతో. 


తాత్పర్యం: 'దూరాన్నుండి వెనక్కు తిరిగిపోతే పౌరులు నవ్వుతారట! (నవ్వితే నవ్వనీ అని భావం). బాగుంది. నన్ను 
మాత్రం ఆపకు. నీ పొగరు అణగకపోతే నీవే ఎదిరించుము. నీవు ఎట్టా పోయినా నాకేం ఫరవాలేదు" అని అంటూ 
భయంతో (తరువాతి పద్యంతో అన్వయం). 


క శరములు శరాసనము న । య్యరదముపై డిగ్గవిడిచి యతి రభసమునన్‌ 
ధరణికి లంఘించి వెసం । బురిదెసకును లజ్జ వీటి. బోవం బాటెన్‌. 72 


ప్రతిపదార్థం: శరములు= బాణాలూ; శర+ఆసనమున్‌= ధనుస్ఫూ; ఆ+అరదముపైన్‌= ఆ రథంపైనే; డిగ్గవిడిచి= వదలివేసి; 
అతి రభసమునన్‌= ఎక్కువైన కంగారువలన; ధరణికిన్‌= నేలమీదికి; లంఘించి= వేగంగా దూకి; లజ్జ= సిగ్గు; వీటిన్‌+పోవన్‌= 
నష్ట్రపోగా; పురిదెసకును= పట్టణం దిశగా; పాణెన్‌= పరుగుదీశాడు. 


తాత్సర్యం: బాణాలనూ, వింటినీ తేరుమీదనే పడవేసి, ఉత్తరుడు కంగారుతో బెంబేలుపడి నేలపైకి దూకి, 
సిగ్గువిడిచి, పట్టణం వైపు పరుగుదీశాడు. 


వ. ఇట్లు వాటినం దనమనంబునం గుత్సించుచు బీభత్సుండు యుగ్యంబుల పగ్గంబుల నొగల ముడిచి రథంబు 
డిగ్గనుటికి లంబకేశభారుండును, నాందోళిత రక్తాంబర యుగళాంచలుండును నగుచు వెనుకంబటిచు 
సమయంబున, నిలిచి కనుంగొను కౌరవబలంబునందు. 73 


ప్రతిపదార్థం: ఇట్లు+పాటీనన్‌= ఇట్లా పారిపోగా; కుత్సించుచున్‌= ఏవగించుకొంటూ; బీభత్సుండు= అర్జునుడు; యుగ్యంబుల= 
గుర్రాలయొక్క; పగ్గంబులన్‌= పగ్గాలను; నొగలన్‌= నొగకట్టెకు; ముడిచి= ముడివేసికట్టి (దూముడివేసి); రథంబు డిగ్గన్‌+ఉటికి= 
రథంమీదినుండి క్రిందికి దూకి; లంబ= (వ్రేలాడుతున్న (పొడవైన); కేశ= వెండ్రుకలయొక్క; భారుండును= బరువుకలిగినవాడూ, 
((వ్రేలాడేపొడవైనకేశపాశం ఉన్నవాడు); ఆందోళిత= ఊగులాడుతున్న; రక్త+అంబర= ఎర్రటి వస్రాలయొక్క; యుగళ+ 
అంచలుండును= జంటయొక్క అంచులున్నవాడూ; (ఎర్రటి రెండు పంచెల అంచులు రెపరెపలాడుతున్నాయి అని భావం); 
అగుచున్‌= జౌతూ; అతని వెనుకన్‌= ఉత్తరుడి వెంట; పజచు సమయంబునన్‌= పరుగెత్తేటప్పుడు; నిలిచి= నిలువబడి; 
కనుంగొను= చూచే; కౌరవబలంబునందున్‌= కౌరవులసేనలో. 


492 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఉత్తరుడు ఆ విధంగా పరుగుదీయగా, అర్జునుడు తన మనస్సులో ఏవగించుకొంటూ గుర్రాల 
పగ్గాలను నొగలకు కట్టి, దిగి, ఉత్తరుడి వెనువెంట పరుగుదీశాడు. అప్పుడు పొడవైన కేశభారాన్నీ ఎర్రటి పంచెల 
అంచుల రెపరెపలనూ గమనించిన కురుసేనలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ. అజ్ఞలు కొంద అప్పుడపహాసము సేయుచు గూఢరూప రే 
భఖాజ్జత లేమి దద్వికృత కాయము మీ(దను దృష్‌ట్లు నిల్బంగాం; 
బ్రాజ్ఞులు మూర్తి సౌమ్యతయు, బాహుల దీర్హతయున్‌, భటత్వ త 
త్త్వజ్ఞతయున్‌, గతిస్పురదుదాత్తతయుం గని సంశయంబుతోన్‌. 74 


ప్రతిపదార్థం: అజ్ఞాలు= అజ్ఞానులు (తెలియనివాళ్ళు); కొందటు= కొద్దిమంది; అప్పుడు; గూఢ= నిగూఢమైన (రహస్యమైన); 
రూపరేఖాజ్ఞత= రూపురేఖలను తెలిసికొనగలిగిన తెలివి; లేమిన్‌= లేకపోవటంవలన; అపహాసము+చేయుచున్‌= ఎగతాళిచేస్తూ; 
తద్‌+వికృత= ఆ బృహన్నలయొక్క వికారమైన; కాయముమీ(దను= శరీరంపైన; దృష్టు= చూపులు; నిల్ప(గాన్‌= నిలిపిచూడగా; 
ప్రొజ్ఞులు= బాగా తెలిసినవారు; మూర్తి= ఆ ఆకారంలోని; సౌమ్యతయున్‌= సత్వగుణం వలన కలిగిన శాంతభావాన్నీ; 
బాహుల= చేతులయొక్క; దీర్భతయున్‌= పొడుగుదనాన్నీ (ఆజానుబాహువులు అనుట); భటత్వ= పరాక్రమంయొక్క; 
తత్త్యజ్ఞతయున్‌= తత్త్వాన్ని తెలిసికొనటాన్నీ; (వీరుల స్వభావాన్ని తెలిసికొనగలగడం); గతి= నడకలో; స్ఫురత్‌+ఉదాత్రతయున్‌= 
కనిపించే గాంభీర్యాన్నీ (హుందాతనం); కని= చూచి; (గమనించి); సంశయంబుతోన్‌= అనుమానంతో. 


తాత్సర్యం: తెలియని వాళ్ళు కొంతమంది ఆ బృహన్నలయొక్క నిగూఢంగా ఉన్న రూపురేఖలను సరిగ్గా తెలిసికొనలేక 
అవహేళన చేస్తూ ఆతడి వికారరూపంపై చూపులు నిలిపారు. తెలిసిన వాళ్ళు మాత్రం ఆ రూపంలో ఉండే 
అందాన్నీ, ఆజానుబాహువుల లక్షణాన్నీ, వీరుల మనస్సులను తెలిసికొనే సామర్భ్యాన్నీ, నడకలో ఒక గాంభీర్యాన్నీ 
చూచి అనుమానిస్తూ (ఈవిధంగా అనుకొంటున్నారు). అర్జునుడిని ముందుచూచినవాళ్ళకు ఈతడు అర్జునుడేనా 
అనే సందేహం వచ్చిందన్నమాట. 


తే. “ఆడు చందంబు( బురుష సమాకృతియును । గలిగియున్నవి' యొప్పు నూష్మలత సొంపు 
వికృత వేషావృతంబులై వెలయ కితండు । నివుటు గవిసిన మెజయని నిప్పువోలె. 75 


ప్రతిపదార్థం: ఆండు చందంబున్‌= ఆడమనిషితీరూ; పురుష= మగవాడియొక్క; సమాకృతియును= ఆకారమూ; కలిగి+ 
ఉన్నవి= కలిగి ఉన్నవి; ఊష్మలత= పరాక్రమం; సొంపు= అందం; వికృతవేష+ఆవృతంబులు+ఐ= వికారమైన వేషంతో 
కప్పిపుచ్చబడ్డవై; ఇతండు= ఈ వ్యక్తి; నివుణు= బూడిద; కవిసినన్‌= కప్పగా; మెజయని= (ప్రకాళించని; నిప్పు+పోలె= నిప్పువలె; 
వెలయక= బయటపడక; ఒప్పున్‌= ఉన్నాడు. 


తాత్పర్యం: 'ఆడా, మగా రూపాలు రెండూ కనపడుతున్నాయి. తీవ్రతా, శౌర్యమూ, కోమలత్వం, వికారమైన 
ఆకారంవలన బయటికి తెలియక, ఇతడు బూడిద గప్పిన నిప్పువలె మరుగులో ఉన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. 'నివుణు గవిసిన మెజయని నిప్పు లోకోక్తి ఏదో కారణంవలన సహజమైన శక్తి మరుగుపడ్డప్పుడు, 
ఇట్టాంటి లోకోక్తిని వాడుతారు. తిక్కన లోకోక్తులు చాలా (ప్రసిద్దాలు. తగిన సమయంలో తగిన లోకోక్తిని వాడటం మహాకవుల 
లక్షణం. అందులోనూ తిక్కన లోక్తోకులు దేశీయతకు మారు పేరు. 'వెలయు నితండు అనే పాఠాంతరం కొన్ని ప్రతులలో 
ఉన్నది. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 493 


ఉ. బాహుల చాయయున్‌, గమన భంగియు, నర్గునునట్ల; దీన సం 
దేహము లే దితండు తన తేజము డా(ప(గ మత్సభూమి భృ 
ద్లేహమునందుం బేడి యనం గీడ్పడి యుండెనొ? కాక యీ కురు 
వ్యూహముతోడి కయ్యమున కొండొకరుం డిటు లొంటి వచ్చునే? 76 


ప్రతిపదార్థం: బాహుల చాయయున్‌= (పొడుగైన) ఆ చేతుల తీరూ; గమన= నడకయొక్క; భంగియున్‌= తీరూ; అర్జునున్‌+అట్ల= 
అర్జునుడివి మాదిరిగానే ఉన్నాయి; దీనన్‌= ఈ విషయంలో; సందేహము లేదు= అనుమానం లేదు; ఇతండు= (ఈ పరుగెత్తే 
వ్యక్తి తన తేజము= తన తేజస్సును (పరా(క్రమాన్ని); డాయంగన్‌= దాచుకొనటానికి; మత్స్యభూమిభృత్‌= మత్స్యరాజ్యాన్ని 
భరించేవాడైన (మత్స్యదేశానికి రాజైన) విరాటుడియొక్క; గేహమునందున్‌= ఇంటిలో (కొలువులో); పేడి+అనన్‌= పేడివాడిగా; 
కీడ్పడి+ఉండెనా?= అణగిమణగిఉన్నాడేమో?; కాక= కాకుంటే; ఈ కురువ్యూహముతోడి= ఈ కురుసైన్యంతో; కయ్యమునకున్‌= 
యుద్దానికి; ఒండు+ఒకరుండు= వేరొకడు; ఇటులు= ఇట్లా ఒంటి= ఒంటరివాడుగా; వచ్చునే?= వస్తాడా? (రాలేడు అని 


భావం). 


తాత్సర్యం: ఆ చేతుల తీరూ (ఆజానుబాహులు అని భావం), నడక పద్దతీ, అర్జునుడివలెనే ఉన్నాయి. ఏమీ 
సందేహం లేదు. తన తేజాన్ని మరుగుపరచటానికి విరాటరాజు కొలువులో పేడివాడిగా అణగి ఉన్నట్టున్నాడు. 
కాకుంటే, ఈ కౌరవసైన్యంతో పోరాడటానికి వేరే వా డెవడైనా అయితే ఈ రకంగా ఒంటరిగా వస్తాడా! (రాలేడని 
తాత్పర్యం.) 

విశేషం: అర్జ్హును+అట్టు+అ= అర్జును+న్‌+అట్టు+అ= ఇది షష్టీ సమాసం. షష్టీ సమాసంబునం దుకార బుకారంబుల కచ్చు 
పరమగునపుడు నుగాగమంబగు. (బాలవ్యాకరణం - సంధిపరిచ్చేదం - సూత్రం 34). 


చ.  విరటు(డు దక్షిణంబునకు వీరుల సారథులన్‌ నిజాజికై 
పురిం గల వారినెల్లం గొనిపోయిన, నొండులు లేమి జేసి యు 
త్తరు(డిట వచ్చుచుండి, యరదంబు దగం గడపంగ నెవ్వరుం 
దొరకొనకున్న( దా నితనిం దోడ్కొని వచ్చినవాడు సూడంగన్‌. 77 


ప్రతిపదార్థం: చూడంగన్‌= చూడగా; విరటుండు= విరాటరాజు; నిజ+ఆజికిన్‌+ఐ= తన యుద్దానికి; దక్షిణంబునకున్‌= 
దక్షిణదిశకు; వీరులన్‌= వీరులనూ; సారథులన్‌= రథసారథులనూ; పురిన్‌+కలవారిని= పట్టణంలో ఉండే వాళ్ళను; ఎల్లన్‌= 
అందరినీ; కొనిపోయినన్‌= తీసికొనిపోగా; ఒండులు= వేరేవారు; లేమిన్‌+చేసి= లేనందువలన; ఉత్తరుండు; ఇటవచ్చుచున్‌+ఉండి= 
ఇక్కడికి వస్తూ; అరదంబున్‌= రథాన్ని; తగన్‌= తగినట్టు (బాగా); కడపంగన్‌= తోలటానికి; ఎవ్వరున్‌= ఎవరూ కానీ; 
దొరకొనకున్నన్‌= చిక్కకపోతే (లభించకపోతే); తాను= ఉత్తరుడు; ఇతనిన్‌= ఈ వ్యక్తిని; తోడ్కొని వచ్చినవాండు= తీసికొనివచ్చాడు. 


తాత్పర్యం: ఆలోచించగా దక్షిణంపక్క యుద్దానికి పోతూ విరాటరాజు నగరంలో ఉన్న వీరులనూ, సారథులనూ 
మొత్తంగా తీసికొనిపోగా, ఇంకెవ్వరూ లేకపోవటంతో ఉత్తరుడు ఇక్కడికి వస్తూ, సారథిగా ఎవరూ దొరక్కపోవటంతో 
ఇతడిని తీసికొనివచ్చా డనిపిస్తుంది. 


494 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. పరి సనుదెంచి గోగణము( బట్టె ననన్‌ విని, పిన్నగాన మీ6 
దరయక రాజనందను( డహంకృతిమై( బజతెంచి, సైన్య వి 
స్పురణము( జూచి, భీతి. దనబుద్ది గలంగిన( బాటం జొచ్చె; ని 
ప్పురుషుని శౌర్యసంపదయు ఘూరబలరేటు నెటుంగ( దేమియున్‌.” 78 


ప్రతిపదార్థం: పరి+చనుదెంచి=(కురు) సేన వచ్చి; గోగణమున్‌= ఆవులమందను; పట్టెన్‌+అనన్‌+విని= పట్టుకొన్నదని విని; 
పిన్న+కాన= పసివాడు కనుక (అజ్ఞాని అని భావం); మీందు+అరయక= ముందు ఆలోచన లేకుండా; రాజనందను(డు= 
రాజకుమారుడైన ఉత్తరుడు; అహంకృతిమైన్‌= అహంకారంతో; పజతెంచి= వచ్చి; సైన్య= సైన్యంయొక్క; విస్ఫురణమున్‌= 
ఆర్బాటాన్ని (విజృంభణాన్ని); చూచి= గమనించి; భీతిన్‌= భయంతో; తన= తనదైన; బుద్ది= మనస్సు; కలంగినన్‌= 
కలతపడగా (చెదిరిపోగా); పాజున్‌+చొచ్చెన్‌= పరుగెత్తుతున్నాడు; ఈ+పురుషుని= (తాను వెంబడితెచ్చుకొన్న) ఈ వ్యక్తి 
యొక్క; శౌర్యసంపదయున్‌= పరాక్రమం అనే ధనమూ (అధికమైన పరాక్రమం అని భావం); భూరి= గొప్పదైన; బలంబున్‌= 
బలమూ; ఏమియున్‌+ఎణుంగ(డు= ఏ కొంచెంగూడా ఎరుగడు. 


తాత్సర్యం: సైన్యం ఆవులను పట్టుకొన్నదని విని, పసివాడు గనుక, వెనకా ముందూ ఆలోచించకుండా, కేవలం 
గర్వంతో ఉత్తరుడు తానేమో వచ్చాడు కాని, ఈ సైన్యంయొక్క విజృంభణాన్ని చూచి మనసు చెదరి, బెదరి 
పరుగుతీస్తున్నాడు. ఈ పురుషుడి పరాక్రమం, శక్తీ ఇతడికి ఏమీ తెలియవు. 


వ. అనుచు నిశ్చయరహిత హృదయులగుచుండ శుండాలరయ లీలాసమరేఖంబగు గమనంబునం బురుహూత 
పుత్రుండు పదశత మాత్ర ప్రదేశ పలాయితుండైన భూమింజయు నెయిది పట్టికొనిన నతండు. 79 


ప్రతిపదార్థం: నిశ్చయరహిత హృదయులు= ఇది ఫలానా అనే నిర్ణయం లేని మనస్సులు కలవాళ్ళు; అగుచున్‌+ఉండన్‌= 
జౌతూ ఉండగా; శుండాల= ఏనుగుయొక్క; రయ= వేగంయొక్క; లీలా= విలాసంతో; సమరేఖంబు+అగు= సమమైన; 
గమనంబునన్‌= నడకతో; పురుహూత= దేవేంద్రుడియొక్క; పుత్రుండు= కుమారుడైన అర్జునుడు; పదశతమాత్ర ప్రదేశ= 
నూరు అడుగుల దూరం మాత్రమే; పలాయితుండు+ఐన= పరుగెత్తినవాడయిన; భూమింజయున్‌= ఉత్తరకుమారుడిని; 
ఎయిది= వెంబడించి; పట్టికొనినన్‌= పట్టుకోగా; అతండు= ఉత్తరుడు. 


తాత్సర్యం: (కురుసేనలో) పైవిధంగా అనుకొంటూ, ఎటూ నిశ్చయించుకొనలేకున్నారు. ఆలోపల అర్జునుడు 
గజగమనంతో నూరు అడుగులదూరంలోనే ఉత్తరుడిని వెంబడించి పట్టుకోగా, ఆ ఉత్తరుడు (ఇట్లా అంటాడు). 


విశేషం: మూలభారతంలో ఈ సన్నివేశంలో అర్జునుడు ఉత్తరుడి జుట్టు పట్టుకొన్నట్టున్నది. కాని, తెలుగులో తిక్కన, 
'ఎయిది'- అంటే వెంబడించి” పట్టుకొన్నట్లు మార్పుచేశాడు. బహుశ 'జుట్టు పట్టుకొనటం' అంత ఉచితంగా ఉండదని 
తిక్కన భావమై ఉంటుంది. 
సీ, వెల వెల బాజుచు వెగడొందు(, బెదవుల | తడియాటి నెంతయు. దల్లడిల్లుం 

జల్లన నంగంబు లెల్ల నిండ జెమర్షు(, | బదములు€ గరములు. గుదియ వడంకు, 

హృదయంబు తటతట నదరంగ బెలుకుటు, । దీన దృష్టుల మోము. దేటి చూచు, 

నెలుంగు గద్దదికం దొట్రిల నేడ్డు, విడుమని | ప్రార్థించు మాటం గీడ్చాటు దోంప, 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 495 


తే. _ “నిష్కశతశుద్ధ హేమంబు నిర్మలోజ్ఞ్వ । లాష్ట్ర వైడూర్యములు6 దురగాధ్య రథము 
గరటి దశకంబు నొకయూరు( బురము సొచ్చి | నపుడ యిచ్చెద నీ' కను నార్తు( డగుచు. 80 


ప్రతిపదార్థం: వెల వెలన్‌+పాటుచున్‌= వెలవెలబోతూ (ముఖంలో వికాసంలేకుండా); వెగడు+ఒందున్‌= భయపడతాడు; 
పెదవుల= పెదవుల యొక్క; తడి+ఆజన్‌= తేమ ఆరిపోగా (నోరు ఎండిందని భావం); ఎంతయున్‌= ఎక్కువగా; తల్లడిల్లున్‌= 
అల్లల్లాడిపోతాడు (భయంతో); చల్లనన్‌= (శరిరం) చల్లబడగా; అంగంబులు+ఎల్లన్‌= అవయవాలన్నీ; నిండన్‌= నిండగా; 
చెమర్భున్‌= చెమటలు కక్కుతాడు; పదములున్‌= కాళ్ళూ; కరములున్‌= చేతులూ; కుదియన్‌+వడంకున్‌= కూలబడగా 
వణికిపోతాడు; హృదయంబు= గుండె; తటతటన్‌+అదరంగన్‌= దడదడమంటూ అదిరిపోగా (కొట్టుకొంటుండగా); పెలుకుజున్‌= 
భయపడతాడు; దీన= దిగులుతో కూడిన; దృష్టులన్‌= చూపులతో; మోమున్‌= (ఎదురుగా ఉన్న అర్జునుడి) మొగాన్ని; 
తేజిచూచున్‌= (పిచ్చిగా) ఎగాదిగా చూస్తాడు; ఎలుంగు= గొంతు (కంఠస్వరం); గద్గదికన్‌= బొంగురుపోయిన స్వరంతో; 
తొట్రిలన్‌= తడబడేటట్టు; ఏడ్భున్‌= ఏడుస్తాడు; మాటన్‌= మాటలో; కీడ్చాటు= సన్ననిస్వరంతో కూడిన తడబాటు; తోంపన్‌= 
కనిపించేటట్టు; విడుము+అని= వదలిపెట్టుమని; ప్రార్థించున్‌= వేడుకొంటాడు; ఆర్తుండు+అగుచున్‌= దీనుడై; పురము= 
నగరాన్ని; చొచ్చినపుడు+అ= చేరగానే; నీకున్‌= నీకు; నిష్కశతశుద్ద హేమంబు= నూరు బంగారునాణాల రూపంలోఉన్న 
శుద్దమైన బంగారాన్ని; నిర్మల+అష్ట వైడూర్యములున్‌= స్వచ్చమై, ప్రకాశవంతమైన ఎనిమిది వైడూర్యమణులూ; తురగ+ఆధఢ్య= 
గుర్రాలతోకూడిన; రథమున్‌= రథమూ; కరటి దశకంబున్‌= పది ఏనుగులూ; ఒక+ఊరున్‌= ఒక (గ్రామాన్ని; ఇచ్చెదన్‌= 
ఇస్తాను; అనున్‌= అంటాడు. 


తాత్సర్యం: ఉత్తరుడి మొగం తెల్లబోయింది. భయంతో నోట్లో తేమ ఆరిపోతూ ఉన్నది. ఒళ్ళంతా చల్లబడి 
ముచ్చెమటలు పోస్తున్నవి. కాళ్ళూ చేతులూ గడగడ వణికిపోతున్నాయి. గుండె దడదడమంటూ కొట్టుకొంటున్నది. 
దిగులుపడ్డ చూపులతో ఎదురుగాఉన్న అర్జునుడి మొగాన్ని తేరిపారచూచాడు. గొంతు బొంగురుపోయి తడబడుతూ 
ఉన్నది. ఏడుస్తూ కూడా ఉన్నాడు. విడిచిపెట్టుమని అర్జునుడిని దీనంగా వేడుకొంటున్నాడు. మాటలో దిగులు బాగా 
కనబడుతూ ఉన్నది. ఈ పరిస్థితిలో ఉత్తరుడు అర్జునుడితో 'నగరానికి వెళ్ళుతూనే నీకు నూరు బంగారు నాణాల 
చొక్కమైన బంగారాన్నీ, మంచివి ఎనిమిది వైడూర్యాలనూ, గుర్రాలు కట్టి సిద్దంగా ఉన్న రథాన్నీ, పది ఏనుగులనూ, 
ఒక ఊరినీ ఇస్తాను, నన్ను వదిలిపెట్టుము” అని అంటూ వేడుకొంటున్నాడు. 


విశేషం: అలం: స్వభావోక్తి. ఎక్కువగా భయపడ్డ మనిషి, శారీరకంగా, మానసికంగా ఎట్లాంటి మార్పుకు గురి జొతాడో, 
ఇందులో తిక్కన మహాకవి చాల సహజంగా చిత్రించాడు. మనోభావాన్నిబట్టి, శారీరకంగా మార్పు కనిపిస్తుంది. ఇక్కడ 
ఉత్తరుడి మనస్సులో నిండిన భావం భయం. దాని ప్రభావమే, ఆతడి శరీరంలో వచ్చిన మార్పు. ఈ సందర్భంలో, 
మూలభారతంలో, తేటగీతి పద్యంలోని విషయం మాత్రమే చెప్పబడ్డది - అదీ సూచనగా. అట్లాంటి దాన్ని తిక్కన సీసపాదాలలో 
పెంచి, సహజంగా చిత్రించి, భయ(భ్రాంతుడైన ఉత్తరుడి ఆకారాన్ని పాఠకుల మనో నేత్రాలకు కనిపింపజేశాడు. సమయానికి 
తగిన వర్లన, అప్పటి దృశ్యాన్ని సహృదయులకు కన్నులకు కట్టినట్టు చేస్తుంది. ఇది అందరు కవులకూ వీలుకాదు. కేవలం 
ల అ a] అతి 
మహాకవులకే సాధ్యం అవుతుంది. 


క 'నాతోడి ప్రేముడిం గడు | నాతురయై యెదురుచూచు నంబకు( జేతః 
ప్రీతిగం జని యాయమం బొడ । సూతుం బోనీ గదే విశుద్దచరిత్రా!' 81 


496 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: నాతోడి ప్రేముడిన్‌= నాపై ప్రేమతో; కడున్‌ ఆతుర+ఐ= ఎక్కువ దిగులు కలదై; ఎదురుచూచు= ఎదురుచూస్తూ 
ఉండే; అంబకున్‌= మా అమ్మకు; చేతస్‌= మనస్సుకు; ప్రీతిగన్‌= సంతోషం కలిగేటట్టు; చని= వెళ్ళి; ఆయమన్‌= ఆమెను; 
పొడసూతున్‌= చూస్తాను; వి+శుద్ద= మిక్కిలి స్వచ్చమైన; చరిత్రా!= వంశం కలవాడా! (ప్రవర్తన కలవాడా); పోనీంగదే?= నన్ను 
పోనీయవా? 


తాత్పర్యం: 'విశుద్దమైన చరిత్ర కలిగిన ఓ బృహన్నలా! నా మీద (ప్రేమతో, దిగులు కలదై నా కొరకు ఎదురుచూచే 
మా అమ్మ మనస్సుకు సంతోషం కలిగేటట్లు నేను వెళ్ళి ఆమెను చూస్తాను. నన్ను పోనీ! 


విశేషం: తనకు భయంగా ఉన్నదని చెప్పినంత మాత్రాన, బృహన్నల పోనీయడని, తన మీద (ప్రేమతో తనకొరకు దిగులుతో 
ఎదురుచూచే తల్లికి సంతోషాన్ని కలిగించటానికైనా తనను వదిలిపెట్టుతాడని ఉత్తరుడి నమ్మకం, ఆతడి అమాయికత్వం. 
తనపై కాకున్నా, తన తల్లిపై ఉన్న గౌరవంతోనో, భయంతోనో వదులుతాడని ఆశ. ఉత్తరుడి తల్లి రాణికదా! ఇది మనోభావ 
వేత్తలైన మహాకవులకే సాధ్యం. 


అర్జును. డుత్తరుని. దనకు సారథిణగా( జేసికొనుట : (సం. 4-36-41) 


వ. అని మజియు నానావిధ దీనాలాపంబులం బ్రార్దించుచుండం బార్జుండు నగుచు నతనిం దేరు సేరం 
దెచ్చి. 82 
ప్రతిపదార్థం: అని= అంటూ; మజియున్‌= ఇంకా; నానావిధ= పలురకాలైన; దీన+ఆలాపంబులన్‌= దీనమైన పలుకులతో; 


ప్రార్టించుచున్‌+ఉండన్‌= వేడుకొంటూ ఉండగా; పార్టుండు= అర్జునుడు (పృథకుమారుడు); నగుచున్‌= నవ్వుతూ; అతనిన్‌ 
= ఆ ఉత్తరుని; తేరు+చేరన్‌+తెచ్చి= రథం దగ్గరికి (బలవంతంగా) తీసికొనివచ్చి. 


తాత్పర్యం: ఆ విధంగా ప్రార్థించి ఇంకా ఎన్నో రకాల దీనమైన మాటలతో వేడుకొంటూ ఉండగా, అర్జునుడు 
ఉత్తరుడిని, రథం దగ్గరికి బలవంతంగా తీసికొని వచ్చి. 


విశేషం: ఉత్తరుడు ఎంత ప్రార్థించినా వినకుండా, బృహన్నల అతడిని బలవంతంగా ఎట్లాగో రథం దగ్గరికి తీసికొనివచ్చి 
తరువాత పద్యంలో ధైర్యాన్ని నూరిపోసి, ఆతడి భయాన్ని పోగొట్టుతాడు. 


చ.  'వెజవకు మన్న! పోటు కురువీరులతోడ నశక్యమేని, న 

త్తెజింగది యేల నీ? కుడుగు; తేరికి సారథి గమ్ము నాకు. జి 

చ్చు పిడుగెట్టులట్టడరి శూరుల మొత్తము నుగ్గు సేసెదం; 

బటిపెద సేన, రాజు ధృతి( బాపెద, గోవుల! గ్రమ్మణించెదన్‌.' 83 
ప్రతిపదార్థం: వెణవకుము+అన్న!= అన్నా! భయపడవద్దు; (“అన్న అన్నది ప్రేమపూర్వకంగా పెద్దలు, చిన్నవాళ్ళను పిలవటం. 
ఇది తెలుగుదేశీయమైన సంబోధనం); నీకున్‌= నీకు; కురువీరుల తోడన్‌= కౌరవ వీరులతో; పోటు= యుద్దం; అశక్యము+ఏని= 
సాధ్యం కాకపోతే; ఆ+తెజంగు+ఏల+నీకు?= ఈ విషయం నీకు ఎందుకు? (నీకు వద్దు అనిభావం); ఉడుగు= విడిచిపెట్టుము; 


నాకున్‌= నాకు; తేరికి= రథానికి; సారథి+కమ్ము= సారథిగా ఉండుము; చిచ్చుఅపిడుగు+ఎట్టులు+అట్టు+అడరి= చిచ్చరపిడుగువలె 
(భయంకరంగా) చెలరేగి (విజృంభించి); శూరులమొత్తమున్‌= వీరుల సమూహాన్ని (అందరినీ); నుగ్గు+చేసెదన్‌= పొడి పొడిగా 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 497 


చేస్తాను; సేనన్‌= సైన్యాన్ని; పజపెదన్‌= పారతోలుతాను; రాజు= రాజైన దుర్యోధనుడి యొక్క; ధృతిన్‌+పాపెదన్‌= ధైర్యాన్ని 
(నమ్మకాన్ని) పోగొడతాను; గోవులన్‌= ఆవులను; (క్రమ్మటించెదన్‌= మళ్ళిస్తాను. 


తాత్సర్యం: 'నాయనా! ఉత్తరకుమారా! నీవు భయపడకుము, నీకు కురువీరులతో యుద్దం చెయ్యటం చేతకాకపోతే, 
వద్దులే ఊరుకో! నా రథానికి సారథిగా మాత్రం ఉండుము. అగ్గిపిడుగువలె కురువీరులందరినీ పిండిపిండి చేసి, 
సైన్యాన్ని తరిమి, రాజు ధైర్యాన్ని నాశనం చేసి, ఆవులను మళ్ళిస్తాను.' 


క అనుచు నొడంబాటు లేకు । న్నను, నయ్యుత్తరుని నొగల నడుకొన నిడి, తా 
నును రథ మెక్కి రథికు( డయి । చనియె నరుండు జమ్మి సేర సమ్మదలీలన్‌. 84 


ప్రతిపదార్థం: అనుచున్‌= పైన చెప్పిన విధంగా అంటూ; ఒడంబాటు= ఇష్టం; లేక+ఉన్నను= లేకపోయినప్పటికీ; ఆ+ఉత్తరునిన్‌= 
భయపడిన ఆ ఉత్తరుడిని; నొగలన్‌= నొగలమీద (రథం ముందు(ప్రక్క); నడుకొనన్‌+ఇడి= కంపిస్తూ ఉండగా కూర్చొనబెట్టి; 
తానును= తానూ; రథము+ఎక్కి= రథాన్ని ఎక్కి; నరుండు= అర్జునుడు; రథింుడు+అయి= రథాన్ని ఎక్కి యుద్దాన్ని 
చేసేవాడయి ((ప్రధానుడయి); సమ్మదలీలన్‌= సంతోషంతో కూడిన విలాసంతో; జమ్మి చేరన్‌= జమ్మిచెట్టు దగ్గరికి; చనియెన్‌= 


వెళ్ళాడు. 


తాత్సర్యం: అని అంటూ, అతడికి ఇష్టంలేకపోయినా ఉత్తరుడిని నొగలమీద కుప్పకూలవేసి, అర్జునుడు తానుకూడా 
రథాన్ని ఎక్కి, రథికుడై సంతోషంతో జమ్మిచెట్టువద్దకు వెళ్ళాడు. 


వ. ఇట్లు సవ్యసాచి నిక్షిప్తాయుధంబయిన శమీవృక్ష సమీపంబున కరుగు నవసరంబునం 
గ్లీబరూపచ్చన్నుండయ్యును బ్రస్పురణ విశేష భీషణుం డగు నతనిం గనుంగొని కౌరవసైనికులు గలంగిన 
మనంబులతోడ నివ్వెటపడి యుండ, వారలం గనుంగొని, తోంయ నుత్వాతంబుల నాలోకించి, గురుం 
డిట్లనియె. 85 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; సవ్యసాచి= అర్జునుడు; నిక్షిప్త= నిక్షేపించబడ్డ (ఉంచబడ్డ); ఆయుధంబు+అయిన= 
ఆయుధాలను కలిగినది అయిన; శమీవృక్ష సమీపంబునకున్‌= జమ్మిచెట్టు దాపునకు; అరుగు= పోయే; అవసరంబునన్‌= 
సమయంలో; క్రీబరూప= నపుంసక రూపంతో; ఛన్నుండు+అయ్యును= ఆవరించబడ్డ (కప్పబడ్డ) వాడైనా; ప్రస్సురణ= మంచి 
రూపంయొక్క; విశేష= ఆధిక్యంతో (ప్రత్యేకతతో); భీషణుండు= భయాన్ని కలిగించేవాడు; అగు= అయిన; అతనిన్‌= 
బృహన్నలను (అర్జునుడిని); కౌరవసైనికులు; కనుంగొని= చూచి; కలంగిన= కలతపడిన; మనంబులతోడన్‌= హృదయాలతో; 
నివ్వెణపడి= ఆశ్చర్యాన్ని పొంది; ఉండన్‌= ఉండగా; వారలన్‌+కనుంగొని= ఆ సైనికులను చూచి; తోయ= కనపడునట్టి; 
ఉత్సాతంబులన్‌= అపశకునాలను (ఉపద్రవాలను); ఆలోకించి= చూచి; గురుండు= ద్రోణుడు; ఇట్టు+ అనియెన్‌= ఇట్టా 
అన్నాడు. 


తాత్సర్యం: ఈ విధంగా అర్జునుడు ఆయుధాలు దాచిఉంచిన శమీవృక్షం వద్దకుపోయే సమయంలో, నపుంసకరూపంలో 
ఉన్నా ఆకారవైభవంతో ఇతరులకు భయంకలిగిస్తున్న అతడిని చూచి కౌరవసైనికులు మనస్సులలో కలతపడ్డారు. 
అపశకునాలు తోచాయి. వాటిని చూచి ఆ సైనికులనుద్దేశించి ద్రోణుడు ఇట్లా అన్నాడు. 


498 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అపశకునాలు అపజయానికీ, కార్యహానికీ, ఆపదలకూ సూచన అని నమ్మకం. వీటిని గూర్చి శకునశా(స్రం విపులంగా 
వివరించింది. ఏదైనా ముఖ్యమయిన పనిమీద వెళ్ళేటప్పుడూ, ప్రయాణాలలోనూ, యుద్ధాలకు బయలుదేరిపోయేటప్పుడూ, 
ఇంకా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడూ, సంప్రదాయాలను పాటించేవాళ్ళు శకునం చూచుకోనిదే కాలు కదపరు. వీటిపై నమ్మకం 
లేని వాళ్ళ సంగతి ఇక్కడ (ప్రస్తావనకు రాదు. శకునాన్ని పాటించటం ముందుకాలం నుండి ఉన్నదే! 


క “మాసె నభోమణి; నక్కలు । కూసెం; గలయంగ దెసలకుం బలుచాయల్‌ 
సేసెం బజమొయిళు లడరి; । మోసెం దమయంత( దూర్యము లపధ్వనులై, 86 


ప్రతిపదార్థం: నభోమణి= ఆకాశానికి మణి అయినవాడు (సూర్యుడు); మాసెన్‌= మాసిపోయి కాంతి తగ్గినవాడయ్యాడు; 
నక్కలు= నక్కలు; కూసెన్‌= హీనం, వికృతం అయిన గొంతులతో అరిచాయి (కూశాయి); దెసలకున్‌= దిక్కులకు (నాలుగు 
పక్కలా); కలయంగన్‌= నిండగా (వ్యాపించగా); పఅమొయిళులు= పెనుమబ్బులు; అడరి= విజృంభించి; పలు= పలురకాలైన; 
చాయల్‌+సేసెన్‌= రంగులను కలిగించాయి; తూర్యములు= యుద్ద సంబంధాలైన భేరి మొదలైన వాద్యాలు; అపధ్వనులు+ఐ= 
అపస్వరాలు కలిగినవై; తమ+అంతన్‌ మోసెన్‌= వాటి కవే మోగాయి. 


తాత్సర్యం: 'సూర్యుడు సహజంగా (ప్రకాశించకుండా మందగించిన కాంతితో ఉన్నాడు. నక్కలు దీనంగా కూశాయి. 
పెను మబ్బులు దిక్కులలో వ్యాపించి వింత వింత రంగులను నింపాయి. తూర్యాలు మొదలైన వాద్యాలు ఎవరూ 
తాకకుండానే వాటి కవే వికారంగా అపస్వరాలతో మోగాయి. 


విశేషం: గురువైన (ద్రోణాచార్యుడు కనిపించే ఉపద్రవాలను చెప్పుతున్నాడు. తూర్యం మొదలైన వాద్యాలు 'తమయంతి 
మోగడమే కాక, నిష్కారణంగా బద్దలైపోవడం కూడా ఉన్నది. దాన్నీ ఇందులో భావించుకొనాలి. గురుడు తరువాతి పద్యంలో 
కూడా, ఉపద్రవాలనే చెప్పుతున్నాడు. 


క. ఇగ్గజములు మిన్నకయును । మైొగ్గిడు; నుత్తమ తురంగములు బాప్పజలం 
బగ్గలము విడుచుచున్నవి; । తగ్గెడు. గారణము లేక తడంబడి పడగల్‌. 87 


ప్రతిపదార్థం: ఈ+గజములు= ఈ ఏనుగులు; మిన్నకయును= ఊరకనే; (మొగ్గెడున్‌= వాలిపోతున్నాయి (సత్తువలేక 
నీరసించి కూలబడిపోవడం); ఉత్తమ= ఉత్తమజాతికి చెందిన; తురంగములు= గుర్రాలు; బాప్పజలంబు= కన్నీటిని; అగ్గలము= 
ఎక్కువగా (ఎడతెగక); విడుచుచున్నవి= వదలుతున్నాయి; పడగల్‌= (రథాలకు 'పైనగట్టిను ధ్వజాలు; తడంబడి= చిందరవందరై; 
కారణము లేక= ఏకారణం లేకుండా (గాలికి జెండాలు కదలవచ్చు, ‘కారణం లేకి అనడం వలన ఏ కొంచెం గాలితాకు 
లేకుండానే తడబడుతూ ఉన్నవై); తగ్గెడున్‌= (క్రిందికి దిగుతున్నాయి (కట్టిన చోటునుండి దిగజారటం అని భావం). 


తాత్సర్యం: బలమైన ఏనుగులు నీరసంగా అకారణంగా ముందుకు తూలిపోతున్నాయి. జాత్యశ్వాలు నిరంతరం 
కన్నీటిని కారుస్తున్నాయి. కేతనాలు చిందరవందరై (క్రిందికి వాలిపోతున్నాయి. 


విశేషం: ద్రోణాచార్యుడు ఈ పద్యంలో ఏనుగుల, గుర్రాల, జెండాల విషయాలను మూడింటిని చెప్పాడు. ఏ కారణం లేకి 
- అన్నది పైవాటికి మూలం. అదే ముందు పద్యంలో చెప్పబోయే ఉపద్రవాలకు కూడా ఆధారం. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 499 


క, దగ్ధము లైనట్టులు స । మ్యగ్‌ధైర్యము లెడలె; మండె నాయుధ చయముల్‌; 
దిగ్జూమం బెసంగె; నసం । దిగ్రము మనకాజి యగుట; దీనికి దగంగన్‌. 88 


ప్రతిపదార్థం: ద్యములు+ఐన+అట్టులు= తగులబడ్డట్టుగా; సమ్యక్‌+ధైర్యములు= గట్టి ధైర్యాలు; ఎడలెన్‌= లేకుండా పోయాయి; 
ఆయుధ= రకరకాల ఆయుధాలయొక్క; చయముల్‌= సమూహాలు; మండెన్‌= భగభగ మండిపోయాయి; దిగ్గూమంబు 
(దిక్‌+ధూమంబు)= నాలుగుదిక్కులనిండా పొగ; ఎసలాొన్‌= వ్యాపించి కమ్ముకొన్నది; మనకున్‌= మనకు; ఆజి+అగుట= 
యుద్దం జరగటం; అసందిగ్రము= అనుమానం లేదు (తప్పదు - అనటం); దీనికిన్‌= ఈ పరిస్థితికి; తగంగన్‌= తగిన రీతిగా. 
(ముందుకు అన్వయం). 


తాత్సర్యం: ధైర్యం తగలబడ్డట్టు నశించింది. ఆయుధాలు ఊరకనే మండిపోతున్నాయి. (సూర్యుడి వేడికి కాదు). 
దిక్కులలో పొగ కమ్ముకొన్నది. ఇంక మనకు యుద్దం తప్పదు. కనుక దీనికి తగ్గట్టు. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


విశేషం: ఆయుధాలు వాటికవే మండటం యుద్దానికి సూచన. గురుడు అనుభవజ్ఞుడు. కనుకనే దీన్ని గమనించి, తన 
వీరులను యుద్దానికి సంసిద్ధంగా ఉండండని హెచ్చరించాడు. పెద్దలూ, విజ్ఞలూ అయినవాళ్ళు రాబోయే ప్రమాదకరమైన 
పరిస్థితి గమనించి హెచ్చరించటం పరిపాటి. ఈ విషయాలను గురువుగారి ద్వారా చెప్పించటంలో మహాకవి ఎంతో జొచిత్యాన్ని 
పాటించాడు. 


క్ర మొన లొటబపుగం దీర్షికొను(డు; । దనతన వాహనము లాయుధము లెల్ల జనం 
బును ననువు సేసికొను6 డో | పిన యంతయు. గాచికొను(డు బెదరక పసులన్‌.” 89 


ప్రతిపదార్థం: మొనలు= సేనలు; ఒజపుగన్‌= నేర్చరితనంతో; తీర్చికొనుండు= అమరించుకొనండి; ఎల్ల జనంబును= అన్ని 
రకాలవాళ్ళు; తనతన= వాళ్ళవాళ్ళయొక్క; వాహనములు= గుర్రాలు, ఏనుగులు, రథాలు మొదలైన వాహనాలు; ఆయుధములు= 
యుద్దానికి కావలసిన రకరకాల ఆయుధాలను; అనువు+చేసికొనుండు= అనుకూలంగా సిద్దం చేసికొనండి; బెదరక= భయపడక; 
ఓపిన+అంతయున్‌= చేతనైనంతవరకు; పసులన్‌= ఆవులను; కాచికొనుండు= కాపాడుకొనండి. 


తాత్సర్యం: సేనలను తగినరీతిగా తీర్చుకొనుడు. మీ మీ వాహనాలను, ఆయుధాలను అందరూ సిద్దంగా ఉంచుకొనండి. 
చేతనైనంతవరకు భయం లేకుండా ఆవులను కాపాడుకొనండి.” 


వ. అని చెప్పి తానప్పు డర్జును నెటింగినవా(డు గావున నతనికి నజ్ఞాతవాస సమయభంగం బగునో యను 
భయంబున సురనదీసూను వదనంబు వీక్షించి సన్నవాఅ నిట్లనియె. 90 


ప్రతిపదార్థం: అని, చెప్పి; తాను= ద్రోణుడు; అప్పుడు; అర్జునున్‌; ఎజింగినవాండు= తెలిసినవాడు; కావునన్‌= కాబట్టి; 
అతనికిన్‌= అర్జునుడికి; అజ్ఞాతవాస= అజ్ఞాతవాసంయొక్క; సమయ= (ప్రతిజ్ఞ; భంగంబు+అగున్‌+ఓ= భంగం అవుతుందేమో; 
అను, భయంబునన్‌= అనే భయంతో; సురనదీ= దేవనది అయిన గంగానదియొక్క; సూను= కుమారుడైన భీష్ముడియొక్క; 
వదనంబు= ముఖాన్ని; వీక్షించి= చూచి; సన్నవాణున్‌= మెల్లగా (ఎవరికీ వినబడకుండా); ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


500 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: [ద్రోణాచార్యుడు పైవిధంగా సైనికులను హెచ్చరిక చేసి, అర్జునుడిని బాగా తెలిసినవాడు కావటంవలన, 
ఆతడి ఒక ఏడు అజ్ఞాతవాస ప్రతిజ్ఞకు ఎక్కడ భంగం కలుగుతుందో అనే భయంతో, భీష్ముడి మొగంవైపు చూచి 
మెల్లగా ఇట్టా అన్నాడు. 

లా ౧ 


విశేషం: గురువైన (ద్రోణాచార్యులకు ప్రియశిష్యుడైన అర్జునుడిమీద ఉన్న వాత్సల్యం ఇందులో తెలుస్తుంది. ఇది మామూలు 
విషయమే. ఇంతకన్నా లోతైన విశేషం కూడా ఇందులో ఉన్నది. గురు పితామహాదులు ధర్మనిష్టులు. పాండవులు ధర్మాభిరతులు; 
ధర్మ స్వరూపులు. గురువైన (ద్రోణుడికీ, పితామహుడైన భీమ్ముడికీ ధర్మంపై పక్షపాతం. అదే పాండవులపైనా ఉన్నది. 
ధర్మాత్ములైన పాండవులు ఎక్కడ అర్జునుడి తొందరపాటువలన అజ్ఞాతవాస ప్రతిజ్ఞకు భంగం కలిగితే, మరలా అరణ్య 
అజ్ఞాతవాస క్లేశాన్ని పొందవలసి వస్తుందో అనే భయంతో, [ద్రోణుడు భీష్ముడితో మెల్లగా ఆ విషయాన్ని ముందుపద్యంలో 
అంటున్నాడు. 


చ. 'వెరవరి గాక వీ(డు కురువీరులకుం బొడ సూపువాండ? య 
చ్చెరు, వొక మ్రానిపేర నిట సేరంగ వచ్చుచునున్నవా6 దహం 
కరణమ కాని యొండొకటి గానండు; మూర్తివిశేష మారయన్‌ 
సురపతి యట్ల; వీని మదిచొప్పది యెట్లొ యెజుంగ నయ్యెడున్‌. 91 


ప్రతిపదార్థం: వఏ(డు= ఆ వస్తున్నవాడు; వెరవరి+కాక= ఉపాయం తెలిసిన వాడు కాకుండా; కురువీరులకున్‌= కౌరవ 
వీరులకు; పొడచూపు వాండె?= కనిపించవచ్చునా?; అచ్చెరువు= వింతగా ఉన్నది; ఒక (మాని పేరన్‌= ఒకానొక చెట్టు పేరుతో 
(అర్జునవృక్షం); ఇట= ఇక్కడికి; చేరంగన్‌= చేరేటట్టు; వచ్చుచున్‌+ఉన్న వాండు= వస్తూ ఉన్నాడు; అహంకరణము+అ+కాని= 
అహంకారం ఒక్కటే గాని; ఒండు+ఒకటి= వేరే ఏదీ; కానండు= గమనించడు; మూర్తి= ఆకారంయొక్క; విశేషము+ఆరయన్‌= 
అతిశయాన్ని చూస్తే; సురపతి+అట్టు+అ= ఇం(ద్రుడివలెనే! (ఉన్నాడు); వీని= వీడియొక్క; మది= మనస్సుయొక్క; చొప్పు= 
తీరు (ఇతడి ఆలోచనా విధం); అది ఎట్టు+ఒ= అదేమో? (ఎలా ఉన్నదో); ఎటుంగనయ్యెడున్‌= తెలిసికొనాలి. 


తాత్సర్యం: 'ఏ డెవడో ఉపాయం లేకుండా కౌరవులకు కనపడవచ్చా? గర్వం ఒక్కటే కనపడుతూ ఉంటుంది. 
చాలా వింతగా ఉన్నది. చెట్టు పేరుతో ఇక్కడికి వస్తున్నాడు. ఆకారం మాత్రం ఇండద్రుడివలెనే ఉన్నది. కాని వీడి 
మనసులో ఏముందో తెలిసికొనాలి.” 


నిశేషం: ఈ పద్యానికి పైది సామాన్యభావం. (ద్రోణుడు భీష్ముడితో అనదలుచుకొన్న భావం ఇది. తన అహంకారం ఒక్కటే 
కారణంగా, అర్జునుడు ఆలోచన లేకుండా కౌరవుల ఎదుటికి వస్తున్నాడే! అజ్ఞాతవాస (ప్రతిజ్ఞ భంగం కాదా? ఇతడు కారణంగా 
పాండవులు అందరు మళ్ళీ చిక్కులలో పడతారేమో? ఇంద్రుడి ప్రసక్తితో ఇతడు అర్జునుడే అన్నది నిజం అని ద్రోణుడి 
భావం. దానినే భీష్ముడికి తెలుసునో తెలియదో అని గురుడు సూచించాడు. 


క అనిన విని యెటింగికొని యా । తని మది సందియము మాన్న(దల(చి నరేంద్రుం 
గనుగొనుచు నతనితోం జె । ప్పిన భంగి నిగూఢ వృత్తి భీష్ముడు వలికెన్‌. 92 


ప్రతిపదార్థం: అనినన్‌= (ద్రోణుడు పైవిధంగా చెప్పగా; విని= భీష్ముడు విని; ఎజింగికొని= (ద్రోణుడి మాటలలో ఉన్న 
నిగూఢమైన విషయాన్ని (గ్రహించి; ఆతని= ఆ గురువైన (ద్రోణాచార్యుడియొక్క; మది= మనస్సులో ఉన్న; సందియము= 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 501 


అనుమానం; మాన్పన్‌+*తలంచి= పోగొట్టాలని ఎంచి; నర+ఇంద్రున్‌= రాజైన దుర్యోధనుడిని; కనుంగొనుచున్‌= చూస్తూ; 
అతనితోన్‌= ఆ రాజుతో; చెప్పిన భంగిన్‌= చెప్పిన విధంగా (నెపంతో); నిగూఢ వృత్తిన్‌= గుట్టుగా; పలికెన్‌= చెప్పాడు. 


తాత్పర్యం: ద్రోణాచార్యుడు చెప్పిన దానిని విని, భీష్ముడు దానిలో ఉన్న రహస్యమైన అర్థాన్ని గమనించి, ద్రోణుడి 
మనస్సులో ఉన్న అనుమానాన్ని పోగొట్టాలని దుర్యోధనుడి వైపు చూస్తూ ఆతడితో చెప్పినట్టుగా నిగూఢంగా ఇట్టా 
అన్నాడు. 


విశేషం: (ద్రోణుడు తన సందేహాన్ని వెలిబుచ్చింది భీష్ముడితో; కాని భీష్ముడు చెప్పింది దుర్యోధనుడికి. అదే ఇందులోని 
విశేషం. ఇందులో భీష్ముడి సమయస్ఫూర్తి, ఉచితజ్ఞత బాగా తెలుస్తాయి. ద్రోణుడు భీష్ముడితో అర్జునుడి విషయాన్ని, 
నిగూఢంగా (చెట్టుపేర మనిషి) అన్నప్పుడు అక్కడ దుర్యోధనుడు ఉన్నాడు. ఆతడు రాజు. పక్కన ఉన్న రాజును కాదని 
(ద్రోణుడికి నేరుగా చెప్పటం బాగుండదు. అందువలన భీష్ముడు, దుర్యోధనుడిని అడ్డుపెట్టుకొని (ద్రోణుడికి బదులిచ్చాడు. 
అదీ అటు రాజుకూ, ఇటు గురువుకూ ఇద్దరికి సమాధానంగా ఉండేటట్టు చెప్పాడు. రాజుకు కావలసిన విషయం గురుడి 
సందేహాన్ని తీర్చే విషయం, రెండూ భీష్ముడి సమాధానంలోనే ఉన్నాయి. అదీ భీష్ముడి సామర్థ్యం! 


సమర్భులైన, అనుభవజ్ఞులైన, ఎంతో లోతైన ఇద్దరు పెద్దల మధ్య ఎందరున్నా, వారికి తెలియని అంతరార్థం, 
అందవలసిన వాళ్ళకు అందుతుంది. ఇది తిక్కన సంభాషణ (ప్రతిభా విశేషం. తెలుగు పలుకులకు ఎంత నిగూఢత, పదునూ 
ఉన్నదో అది అంతా తిక్కన సంభాషణలలో ఉన్నది. ఇది అందరి కవులకూ అందదు. (క్రింది పద్యంలో ఇది ఎక్కువగా 
వివరించబడుతుంది. 


క. “తలంపంగ రిపులకు నిమ్మగు । కొలంది గడచి వచ్చితిమి; యకుంఠిత బాహా 
బలము నెజప( దటియయ్యెను । జలింపవల దింక మనకు శత్రులవలనన్‌.' 93 


ప్రతిపదార్థం: తలయంగన్‌= నిదానంగా ఆలోచిస్తే; రిపులకున్‌= శత్రువులకు; ఇమ్ము+అగు= అనుకూలమైన; కొలంది= 
హద్దును; (చోటును); కడచి= దాటి; వచ్చితిమి= వచ్చాము; అకుంఠిత= మొక్కవోని; బాహాబలము= భుజబలం; నెజపన్‌= 
చూపుటకు; తణి= సమయం (అవకాశం); అయ్యెను= వచ్చింది; శత్రులవలనన్‌= శత్రువుల వలన; మనకున్‌= మనకు; 
ఇంకన్‌= ఇక; చలింపవలదు= బెదిరిపోవలసిన అవసరం లేదు; (ఇది రాజుకు సంబంధించిన అర్థం). 


తాత్సర్యం: శత్రువులకు అనుకూలమైన చోటును దాటాం. (మనకు అనుకూలం కాని చోటును దాటాం అని). 
ఇంక మన బాహుబలాన్ని చూపవలసిన సమయం వచ్చింది. శత్రువులకు ఇంక మనం భయపడవలసిన పనిలేదు.” 


(ద్రోణుడికి అందవలసిన అర్థం కిందివిధంగా ఉన్నది.) 


ప్రతిపదార్థం: తలంపంగన్‌= బాగా పరిశీలిస్తే (లెక్కవేసి చూస్తే); రిపులకున్‌= శత్రువులైన కౌరవులకు, ఇమ్ము+అగు= 
అనుకూలమైన; కొల(ది= గడువును (కాల పరిమితిని); కడచి వచ్చితిమి= దాటి వచ్చాం. (అజ్ఞాతవాస సమయం దాటింది 
అని భావం); (కనుక); అకుంఠిత బాహాబలము= మొక్కవోని పరా(క్రమాన్ని; నెజపన్‌= (ప్రదర్శించటానికి; తటీ+అయ్యెను= 
సమయం వచ్చింది; శత్రులవలనన్‌= శత్రువులైన కౌరవుల వలన; మనకున్‌= మనకు; (భీష్మ(ద్రోణులు పాండవ పక్షపాతులు 
గనుక); ఇంకన్‌= ఇక; చలింపన్‌ వలదు= భయపడవలసిన పనిలేదు. 


502 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: శత్రువులకు అనుకూలంగా ఉన్న అజ్ఞాతవాస సమయం కడచిపోయింది. అఖండమైన తన బాహుబలాన్ని 
ప్రదర్శించటానికి (అర్జునుడికి - ప్రకృత - అర్థాన్ని బట్టి) ఇదే సమయం. ఆతడు అజ్ఞాతవాస సంబంధమైన 
విషయంగా శత్రువులకు జంకవలసిన అవసరం లేదు. 


విశేషం: ఎంతమంది చుట్లూ ఉన్నా, ఎవరికి అందవలసిన అర్థాన్ని వాళ్ళకు అందేటట్లు చేయడం, సంభాషణ శిల్పంలో ఒక 
యు థె ౧ 

అంశం. నాటకంలో ఈ ప్రక్రియ బాగా రక్తి కట్టుతుంది. ఇద్దరు నటులకు మధ్య ఎందరున్నా, వాళ్ళు చెప్పుకొనదలచుకొన్న 

విషయం వాళ్ళకు మాత్రమే అర్థమయ్యేట్టు వాళ్ళు చెప్పుకుంటారు. ఇటు (శ్రవ్యంలోను, అటు దృశ్యంలోను ఈ విధానం 

ఉన్నది. నిత్యజీవితంలోనూ ఎప్పుడూ ఇది ఎదురౌతూనే ఉంటుంది. 


వ. అనవుడు నాచార్యుం డయ్యర్థంబు గనికొని పార్టునకు సమయ భంగంబు వలని సంకటంబు లేకునికి 
మనంబునం బ్రియంబంది మొగంబునం దో(పనీక పుయిలోట దక్కి యిట్లనియె. 94 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగానే; (భీష్ముడు చెప్పగానే); ఆచార్యుండు= (ద్రోణుడు; ఆ+అర్థంబున్‌= ఆ అర్థంలో ఉన్న 
రహస్యాన్ని; కనికొని= గమనించి (కనిపెట్టి; పార్భునకున్‌= అర్జునుడికి; సమయ భంగంబువలని= నియమం భగ్నమయ్యేదానిపట్ట; 
సంకటంబు= ఇబ్బంది, అనుమానం; లేక+ఉనికిన్‌= లేకపోవటంతో; మనంబునన్‌= హృదయంలో; ప్రియంబు+అంది= 
సంతోషించి; మొగంబునన్‌+తోంపనీక= (ఆ సంతోషాన్ని) ముఖంమీద కనపడనీయకుండా; పుయిలోట= సంకోచం; తక్కి= 
విడిచిపెట్టి; ఇట్లు+అనియెన్‌= ఇట్టు అన్నాడు. 


తాత్సర్యం: భీష్ముడి మాటలలోని అంతరార్థాన్ని గమనించి, అర్జునుడికి అజ్ఞాతవాసం భంగం కాలేదని మనస్సులో 
సంతోషించి, దానిని పైకి కనపడనీయకుండా అనుమానాన్ని విడిచి ద్రోణుడు ఇట్లా అన్నాడు. 


శా. _ “సింగం బాశటితో గుహాంతరమునం జేడ్పాటుమై నుండి మా 
తంగ స్పూర్దిత యూథ దర్శన సముడ్యత్తోధమై వచ్చు నో 
జం గాంతార నివాసఖిన్నమతి నస్మత్సేనపై వీ(డె వ 
చ్చెం గుంతీసుత మధ్యముండు సమరస్థేమాభిరామాక్ళతిన్‌. 95 


ప్రతిపదార్థం: సింగంబు= సింహం; ఆంకటితోన్‌= ఆకలితో; గుహా+అంతరమునన్‌= గుహలోపల; చేడ్చాటుమైన్‌+ఉండి= 
దిగులుతో ఉండి (కష్టపరిస్థితిలో ఉండి); మాతంగ= ఏనుగులయొక్క; స్ఫూర్ణిత= (ప్రకాశిస్తూ ఉన్న; యూథ= సమూహం 
యొక్క; దర్శన= చూడటం చేత; సముద్యత్‌= పైకి వస్తున్న (విజృంభిస్తున్న); (కోధము+ఐ= కోపం గలిగినట్టిదై; వచ్చు+ఓజన్‌= 
వచ్చేరీతిగా; కాంతార= అడవియందు; నివాస= నివాసం ఉండడం చేత; ఖిన్నమతిన్‌= దుఃఖాన్ని పొందిన మనస్సుతో; 
అస్మద్‌= మనయొక్క; సేనపైన్‌= సైన్యం పైకి; వీడె= ఆ వచ్చేవాడే; కుంతీసుత మధ్యముండు= కుంతీదేవి కొడుకులలో 
(పాండవులలో) నడిమివాడైన అర్జునుడు; సమరస్టేమ+అభిరామ+ఆకృతిన్‌= యుద్దంలో స్థిరం, మనోహరం అయిన ఆకారంతో; 
వచ్చెన్‌= (దగ్గరికి) వచ్చాడు. 


తాత్సర్యం: సింహం ఆకలిగొని గుహలో చాలాకాలం నివాసం ఉండి, ఉన్నట్టుండి బయటికి వస్తూ, ఏనుగుల 
గుంపును చూస్తే మితిమీరిన కోపంతో ఎట్లా మీదికి దూకుతుందో, అట్లాగే అర్జునుడు అరణ్యవాసం వలన ఎంతో 
బాధపడి, మన సేనమీదికి, యుద్దంలో స్థిరంగా నిలిచే ఆకారంతో ఇప్పుడే వచ్చాడు. 


విరాటపర్వము - చతుర్థాశ్వాసము 503 


విశేషం: అలం: ఉపమ. అర్జునుడు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేసి అలిసిపోయాడు. ఇన్నేండ్లు కౌరవులతో ఆతడికి 
యుద్దం లేదు. వీరుడికి యుద్దం లేకపోవటం ఒక ఆకలి వంటిది. ఆకలితో ఉన్నవాళ్ళకు కోపం ఎక్కువ. అట్లాంటి అర్జునుడిని, 
ఎంతో కాలం ఆకలితో అలమటిస్తూ, గుహలో దిగులుగా ఉన్న సింహంతో కవి పోల్చాడు. ఆ సింహం బయటపడింది. వెంటనే 
దానికి ఎదురుగా మదించిన ఏనుగుల గుంపు కనబడింది. అదే కురుసైన్యం. ఏనుగులకూ సింహానికీ సహజవైరం. సింహం 
కలలో వస్తేనే ఏనుగు చస్తుంది. కౌరవులకూ, పాండవులకూ ఉండే వైరం కూడా అట్టాంటిదే! 


జవ నవక! 


అర్జునుడంటే (ద్రోణుడికి ప్రాణం. ఎంతో కాలానికి తన ప్రియశిష్యుడైన అర్జునుడు ఆచార్యుడికి వీరమూర్తిగా 
కనిపించాడు. దీనితో ద్రోణుడి సంతోషం, ఉత్సాహం కట్టలు తెంచుకొన్నాయి. అందుకే 'వీ(డె వచ్చెన్‌ - అని అన్నది. ఆ 
వచ్చేవాడు, 'కుంతీసుత మధ్యముండు'- అట. కుంతి కొడుకులు నిజానికి ముగ్గురే. వాళ్ళలో నడిమివాడు భీముడు. కాని 
కుంతి అట్లా అనుకొనలేదు. మాద్రీపుత్రులైన నకుల, సహదేవులనూ తన సొంతకొడుకులు అనే అనుకొన్నది. అందుచేత 
కౌంతేయులన్నా పాండవులన్నా ఒక్కటే! కాగా, ఐదుమందిలో మధ్యవాడూ అర్జునుడే. ఇట్టా అని వ్యాసుడే అన్నాడు. దాన్నే 
తిక్కన పాటించాడు. 


'కుంతీసుత మధ్యముండు'- అయిన అర్జునుడు, 'సమర స్టేముడట; అభిరామమైన ఆకారం గలవాడట.” ఇది 
గురువైన [ద్రోణుడు అర్జునుడి యుద్దనైపుణ్యాన్ని మెచ్చుకొనటమే! విద్య నేర్పిన గురువుకు, విద్యాపారంగతుడైన శిష్యుడు 
ఎంతో కాలానికి కనిపిస్తే, కలిగే ఆనందమే ఇక్కడ ద్రోణుడికీ కలిగింది. అందుకే 'వీడె'- అని గురువు అన్నాడు. అంటే, 
'మావాడే'- అని భావం. ఈపదం గురువుకు, అర్జునుడి మీద ఉండే వాత్సల్యాన్నీ, మమకారాన్నీ సూచిస్తుంది. 


అర్జునుడి పరా[క్రమంమీద [ద్రోణుడికి ఎనలేని నమ్మకం, అంతకు మించిన అభిమానం ఉన్నది. ఇతడిని ఎవరూ 
జయించలేరు అనే భావాన్ని తరువాతి పద్యంలో గురువు వెలిపుచ్చాడు. ఇదీ గురువుకు శిష్యుడి మీద ఉన్న వాత్సల్యాన్నే 
తెలుపుతుంది. 'వీడె వచ్చెం గుంతీసుత మధ్యముండు” - ఈ వాక్యం సరిగా నాలుగోపాదం ప్రాసస్థానంలో ముగిసింది. 
ఆ వాక్యంలో వచ్చినవా డెవడో ముందు చెప్పక, శ్రోతల ఆసక్తిని రేపుతూ ఒక్కసారిగా 'కుంతీసుత మధ్యముండు” అన్నాడు. 
అతడి కొక విశేషణం చేర్చాడు. అది వినగానే (శ్రోతల గుండెలలో దడ పుట్టుతుంది. ఇది ఒక రచనా శిల్పం. 


ఉ. ఈతనితోడి కయ్యమున కియ్యకొనందగు వార లస్మదీ 
యాతత సేనలో గలుగు టారయ సంశయ; మెల్లభంగి గో 
వ్రాతనివర్తనంబు సుకరంబ కిరీటి; కితండు రుద్రునిం 
బ్రీతుని( జేసి నా వినమె! పెంపెసలారెడు బాహుసంపదన్‌.” 96 


ప్రతిపదార్థం: ఈతనితోడి కయ్యమునకున్‌= వస్తూ ఉన్న ఆ అర్జునుడితో పోరాటానికి; ఇయ్యకొనన్‌+తగువారలు= 
ఒప్పుకొనగలవాళ్ళు (వచ్చేవాళ్ళు); ఆరయన్‌= ఎంత బాగా వెదికిచూచినా; అస్మదీయ= మనదైన; ఆతతసేనలోన్‌= ఇంత పెద్ద 
సైన్యంలో (కూడా); కలుగుట= ఉండటం; సంశయము= అనుమానమే! (లేరు అని భావం); ఎల్లభంగిన్‌= అన్ని విధాలా; 
కిరీటికిన్‌= అర్జునుడికి; గోవాత= ఆవులమందయొక్క; నివర్తనంబు= మళ్ళించటం; సుకరంబు+అ= చాలా సులువే!; 
ఇతండు= ఈ అర్జునుడు; పెంపు+ఎసలారెడు= పేరుకెక్కిన; బాహుసంపదన్‌= భుజబలపరా(క్రమంతో; రుద్రునిన్‌= శివుడిని; 
టీతునిన్‌+చేసెన్‌= సంతోషపెట్టాడు; నాన్‌= అనగా; వినమె!= విని ఉన్నాము గదా! 


తాత్సర్యం: ఈతడితో యుద్దానికి పూనుకొనేవాళ్ళు, మన సేనలో ఎవరైనా ఉన్నారా?- అన్నది అనుమానమే! ఏ 
విధంగా చూచినా, అర్జునుడికి ఆవులమందను మలుపుకోవటం సులువే. ఆతడు తన పరాక్రమంతో ఆ రుద్రుడిని 
కూడా మెప్పించాడని విన్నాం కదా!” 


504 శ్రీమదాంధ్ర మహాభారతము 

విశేషం: దీనికి ముందు పద్యంలో [ద్రోణుడు అర్జునుడిపై చూపిన వాత్సల్యమే, ఇందులో మరింత కనిపిస్తుంది. ఇది గురువు 
శిష్యుడి వి(క్రమాన్ని స్తుతించటమే! గురుశిష్యుల అనుబంధం ఇట్టాంటిది. అరణ్యవాససమయంలో అర్జునుడు ఇం(ద్రకీల 
పర్వతంమీద శివుడిని గూర్చి ఘోరతపస్సు చేసి, మల్లయుద్దంలో ఆ మహాదేవుడిని జయించి, మెప్పుగా పాశుపతాస్త్రాన్ని 
పొందాడు. ఈ కథ ఆధారంగా, సంస్కృతంలో భారవి మహాకవి కిరాతార్జునీయం అనే కావ్యాన్ని (వ్రాశాడు. అట్లాగే ఈ కథా 
సన్నివేశాన్ని (గ్రహించి, ఒక కావ్యంగా కాక, శ్రీనాథుడు హరవిలాసంలోనూ, ధూర్జటికవి శ్రీ కాళహస్తీ శ్యరమాహాత్మ్యంలో నూ 
రసవంతమైన _ కావ్యఖండాలుగా మలిచారు. 


వ. అను పలుకు లాకర్ణించి కర్టుండు కటకటంబడి కుంభసంభవున కిట్లనియె. 97 


ప్రతిపదార్థం: అను, పలుకులు= అని అన్నమాటలు; ఆకర్షించి= విని; కటకటంబడి (కటకటన్‌+పడి)= బాధతో కోపించి; 
కర్టుండు; కుంభసంభవునకున్‌= కడవనుంచి పుట్టినవాడైన ద్రోణుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: 'మన పెద్ద సేనలో అర్జునుడితో పోరాడేవాళ్ళున్నారా! ఇది సందేహమే! అని ద్రోణుడు అన్న మాటలను 
విని, బాధతో, కోపంతో కర్గుడు ఇట్టా అన్నాడు. 


విశేషం: అర్జునుడి పేరు అంటేనే అసలు సరిపోని కర్షుడికి (ద్రోణుడు తన శిష్యుడిని గురించి చేసిన పరాక్రమం ప్రశంసలు, 
ఎంతో బాధనూ, కోపాన్నీ కలిగించాయి. దాని ఫలితంగా, అంతగొప్పవాడైన అ'స్త్రవిద్యా గురువైన [ద్రోణుడిని ముందు పద్యంలో 
కర్ణుడు ఆక్షేపిస్తాడు. అంతేకాక, [ద్రోణుడు చేసిన “ప్రశంస కురువీరులలో పెద్ద చర్చకు హేతువైనది. 


ఉ. “పాండవ పక్షపాతమున( బల్కుదు నోరికి వచ్చినట్లు, ని 
న్నొండన రామి జేసి; యిది యొప్పునె? కౌరవసేన కెల్ల నొ 
క్కండవ మేటి; వీ బలము గర్వము గుంద(గ నిట్లు శత్రుదో 
శండిమ కోహటించితి; నిజంబునకున్‌ నరు డింత యెక్కుడే? 98 


ప్రతిపదార్థం: నిన్నున్‌+ఒండు+అనరామిన్‌+చేసి= ఎవరూ నిన్ను ఏమీ అనకూడదు గనుక; పాండవ= పాండవులపై; 
పక్షపాతమునన్‌= అభిమానంతో (ఒక పక్షంమీదనే అభిమానాన్ని చూపటం); నోరికి వచ్చినట్లు= నోటికి ఏ మాటవస్తే ఆ మాట 
(ఇష్టం వచ్చినట్టు, ఇది జాతీయం); పల్కుదు(వు)= మాట్లాడుతున్నావు; ఇది= ఇట్టా మాట్లాడడం; ఒప్పునె?= సరిపోతుందా? 
(తగునా?); కౌరవసేనకున్‌+ఎల్లన్‌= కురుసైన్యానికంతటికీ; ఒక్కండవు+అ= నీవు ఒక్కడివే; మేటివి= అధికుడివి; ఈ 
బలము= ఈ బలమూ; గర్వమున్‌= పొగరూ; కుందంగన్‌= కుంగిపోగా; ఇట్టు= ఈ రకంగా; శత్రుదోస్‌+చండిమకున్‌= 
శతువుయొక్క బాహుబలంయొక్క తీవ్రతకు; ఓహటించితి(వి= భయపడి మాట్లాడావు; నిజంబునకున్‌= నిజానికి; నరు. 
డు= అర్జునుడు; ఇంత+ఎక్కుడే?= (నీవు చెప్పినంత) గొప్పవాడా? 


తాత్సర్యం: 'నిన్ను ఎవరూ ఏమీ అనకూడదు. అందుకే నీవు పాండవులమీద పక్షపాతంతో, నోటికి ఏమివస్తే 
అదంతా వాగుతూ ఉన్నావు. ఇది సరి కాదు. కురుసేన మొత్తానికీ నీవే మొనగాడివా? బలమూ, గర్వమూ 
కుంగిపోయేటట్టు (నిరుత్సాహంగా) శత్రువుల పరాక్రమానికి భయపడుతూ నీవు అంటున్నావు. అసలు అర్జునుడు 
నీవనుకొన్నంత గొప్పవీరుడా? (కాదు అని సారాంశం.) 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 505 


విశేషం: శత్రువైనా సరే, అతడు పరాక్రమశాలి అయితే పొగడటం అసలైన వీరుడి లక్షణం. అందుకే (ద్రోణుడు అర్జునుడిని 
ప్రశంసించాడు. అందులో అర్జునుడు తనకు ప్రియశిష్యుడు, ధర్మబద్దుడు. ఈ వీరధర్మాన్ని కర్షుడు అపార్థం చేసికొన్నాడు. 
దానికి కారణం కర్షుడిలో ఉన్న ఈర్ష్య. తాను అర్జునుడికి సమానమైన ఉజ్జీ అని ఆతడి భావన. దుర్యోధనుడి భావమూ 
అదే! అందుకే గురువు అంతటివాడిని అంతలంతలు మాటలను కర్గుడు అనగలిగాడు. అదే ఆతడి వ్యక్తిత్వం. కర్ణుడూ 
మహావీరుడేకాని, ఆతడిని అసూయ ఆవరించబట్టి, అర్జునుడి విషయంలో గురుడు చేసిన పొగడ్తను ఓర్చుకొనలేకపోయాడు. 
అందుకే ముందు పద్యంలో కరుడు తన పరాక్రమాన్ని గూర్చి చెప్పుకొన్నాడు. 
ఆ. అతడు వచ్చెనేని, నస్మచ్చిలీముఖ | పాతచలిత హృదయపడద్ను జేసి, 

వెగడు పటిచి, యోధవీరుల కెల్ల ను । త్సవ మొనర్తు బాహుదర్ప మొప్ప.” 99 
ప్రతిపదార్థం: అతండు= ఆ అర్జునుడు; వచ్చెన్‌+ఏనిన్‌= వచ్చినట్టయితే (ఒకవేళ వస్తే); బాహు= భుజాలయొక్క; దర్పము+జఒప్పన్‌= 
గర్వం అతిశయించేటట్టుగా; అస్మత్‌= నా యొక్క; శిలీముఖ= బాణాలయొక్క; పాత= పడటంవలన; చలిత= కదలిపోయిన 


(అదిరిన); హృదయ పద్మున్‌= పద్మం వంటి హృదయం కలిగినవాడినిగా; చేసి= చేసి; వెగడుపజీచి= బెదరగొట్టి; 
యోధవీరులకున్‌+ఎల్లన్‌= మహావీరులందరికీ; ఉత్సవము+ఒనర్తున్‌= సంతోషాన్ని చేస్తాను (కలిగిస్తాను). 


తాత్సర్యం: నిజంగా అర్జునుడే ఒకవేళ ఇక్కడికి వస్తే, పరాక్రమంతో నా బాణాలను ఆతడిపై గుప్పించి, హృదయం 
చెదిరిపోయేటట్లు ఆతడిని భయపెట్టి, మన కురువీరులందరికీ ఆనందాన్ని కలిగిస్తాను. 


వ. అనిన విని సుయోధనుండు రాధేయున కిట్లనియె. 100 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అనగా విని; సుయోధనుండు= దుర్యోధనుడు (సుఖంగా యుద్దం చేసేవాడు. మంచి 
ఉపాయంతో గదాయుద్దం చేస్తాడు); రాధేయునకున్‌= రాధయొక్క కుమారుడైన కర్షుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: కర్షుడి మాటలను విన్న దుర్యోధనుడు కర్ణుడితో ఇట్లా అన్నాడు. 


ఆ. “'తప్ప(బలికి తీవు; చెప్పెద విను; మితం । డర్లునుండ యేని నడవి కేగి 
బ్రాత్సృయుతము గాగ బండ్రెండు వత్సర । ములును నంద నిలువ వలయు మగుడ. 101 


ప్రతిపదార్థం: ఈవు= నీవు; తప్పన్‌+పలికితి(ఏ)= పొరపాటుగా అన్నావు; చెప్పెదన్‌= నేను చెప్పుతాను; విను= వినుము; 
ఇతండు= ఈ వచ్చేవాడు; అర్జునుండు+అ+ఏనిన్‌= అర్జునుడే అయితే; బభ్రాతృయుతము+కాగన్‌= తన సోదరులతో కూడా; 
మగుడన్‌= తిరిగి; అడవికిన్‌+ఏంగి= అడవికి పోయి; పండ్రెండు వత్సరములును= పన్నెండేండ్లు; అందున్‌+అ= ఆ అడవిలోనే; 
నిలువవలయున్‌= ఉండాలి. 


తాత్సర్యం: 'ఓ కర్ణా! నీవు మాట్లాడింది సరిగాదు. నేను చెప్పుతాను వినుము. వచ్చేది అర్జునుడే అయితే 
అన్నదమ్ముళ్ళతో మళ్ళీ అడవికి వెళ్ళి పన్నెండేండ్డు అక్కడే ఉండాలి. 


విశేషం: కర్టుడు, తన బాణపాతంతో అర్జునుడిని చెదరగొట్టి, వీరులను ఆనందపరుస్తానని ముందు పద్యంలో అన్నదానికి 
దుర్యోధనుడు ఏదో సులువైన ఉపాయం చెప్పినట్టుగా పై విధంగా అంటాడు. దీనినిబట్టి ఆతడికి అజ్ఞాతవాసం లెక్క 


506 శ్రీమదాంధ్ర మహాభారతము 


తెలియదని అనిపిస్తుంది. దుర్యోధనుడి లెక్కప్రకారం అజ్ఞాతవాసం పూర్తికాలేదని అనుకొనాలి. కాని, పూర్తి అయింది. దీని 
చర్చ (232వ పద్యంలో) భీష్ముడి ద్వారా జరుగుతుంది. 


క ఒరు(డయ్యెనేని మామక । శరాసన క్షిప్త దీప్రసాయక పంక్తిం 
బరిమార్దెద వ్రేల్మిడి న । చెరువు బ్రమోదంబు నొంది సేనలు వొగదన్‌.” 102 


ప్రతిపదార్థం: ఒరుండు+అయ్యెనేనిన్‌= అర్జునుడు కాక వేరేవాడు అయితే; సేనలు= సైన్యాలు (నాలుగురకాల సేనలు); 
అచ్చెరువున్‌= ఆశ్చర్యమూ; (ప్రమోదంబున్‌= సంతోషమూ; ఒంది= పొంది; పొగడన్‌= అగ్గించేటట్టు; మామక= నా యొక్క; 
శర+అసన= వింటినుంచి (బాణాలను త్రోసేది); క్షిప్త= విసిరివేయబడ్డ; దీప్త= ప్రకాశించిన; సాయక= బాణాలయొక్క; పంక్తిన్‌= 
వరుసతో (ఎడతెగకుండా అని భావం); ద్రేల్మిడిన్‌= ఒక్కచిటికెలో; పరిమార్చెదన్‌= చంపుతాను. 


తాత్సర్యం: ఆ వచ్చేది అర్జునుడు కాక వేరేవాడైతే మన సేన అంతా ఆశ్చర్యంతో, సంతోషంతో ప్రశంసించేరీతిగా 
నా బాణాలతో ఒక్క చిటికెలో రూపు మాపుతాను”. 


విశేషం: దుర్యోధనుడు పై రెండు పద్యాలలో చెప్పిన దానినిబట్టి అర్జునుడైతే అన్నదమ్ముళ్ళతో అడవికి పోతాడు. వేరే వాడైతే 
తన బాణ పరంపరతో చంపుతానని అనటం కనిపిస్తుంది. ఇంతకూ ఆ వచ్చేవాడు ఎవడైనా ఫరవాలేదనీ, ఆతడివలన సమస్యే 
లేదని దుర్యోధనుడి అభిప్రాయం. 


కు అనుపలుకులకును భీష్ముం । డును ద్రోణు(డు ద్రోణసూనుండును గృపుండును మే 
లని యియ్యకొనిరి హృదయా । ననురూపములైన తెలివు లాస్యము. బొందన్‌. 103 


ప్రతిపదార్థం: అనుపలుకులకును= దుర్యోధనుడు కర్షుడితో చెప్పిన మాటలకు; భీష్ముండును; (ద్రోణుండును; ద్రోణసూనుం 
డును= ద్రోణుడి కుమారుడైన అశృత్తామా; కృపుండును= కృపాచార్యుడూ (ద్రోణుడి బావమరది); హృదయ= మనస్సుకు; 
అనను రూపములు+ఐన= సరిపడని (ఇష్టంలేని); తెలివులు= వికాసాలు (కాంతులు); ఆస్యమున్‌+పొందన్‌= ముఖంపైకి 
రాగా; మేలు+అని= మంచిది అని; ఇయ్యకొనిరి= ఒప్పుకొన్నారు. 


తాత్సర్యం: పై విధంగా మాట్లాడిన దుర్యోధనుడి మాటలకు భీష్ముడూ, |ద్రోణుడూ, అశ్యృత్తామా, కృపాచార్యుడూ 
మంచిది - అని ఒప్పుకొన్నారు. కాని, వాళ్ళ మొగాలలో మాత్రం మనస్సులకు ఇష్టంగాని ఒక వెల్లదనం కనబడింది. 


విశేషం: పై నలుగురు విశిష్ట వ్యక్తులు, పెద్దలు. వయస్సునూ, గుణాన్నిబట్టి భీష్ముడూ; పై రెంటికితోడు గురుత్వ లక్షణాన్నిబట్టి 
ద్రోణుడూ; కులాన్ని, విద్యనూబట్టి అశ్వత్హామా; కురుపాండవులకు ప్రాథమిక విద్యా గురుత్వాన్నిబట్టి, కులాన్నిబట్టి కృపాచార్యుడూ- 
పెద్దలు. దుర్యోధనుడి మాటలు నిజానికి వాళ్ళకు సరిపోలేదు. పైగా వెగటుగా కూడా ఉన్నాయి. కాని, ఆతడు రారాజు. 
మొగమోటానికి పైకి బాగుంది - అని అన్నారు అంతే. అందుకే వాళ్ళ అనిష్టత వాళ్ళ మొగాలలో కనబడింది. 


సంస్కృత మూలభారతంలో పై నలుగురూ దుర్యోధనుడి పరా(క్రమాన్ని ప్రశంసించినట్టు మాత్రమే ఉన్నది. అయితే 
తిక్కన ఆ (ప్రశంస వెనుక ఉన్న నిగూఢమైన అర్థాన్ని, 'హృదయాననురూపములైన తెలివు లాస్యము( బొందన్‌ అని 
వివరించాడు. 


మనస్తత్త్యాలను చిత్రించడంలో తిక్కన తరువాతే తక్కిన కవులు. మూలానికి మెరుగుపెట్టటంలో ఇది ఒక పద్దతి. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 507 


అర్జునుండు శమీవృక్ష నిక్షిప్తంబైన గాండివంబు గొనుట (సం. 4-38-1) 


వ. అట్టియెడ శమీవృక్ష సమీపంబున నరదంబు నిలుపంబంచి పార్టుం డుత్తరున కిట్లనియె. 104 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; శమీవృక్ష= జమ్మిచెట్టుయొక్క; సమీపంబునన్‌= దాపులో; అరదంబు= రథం; 
నిలుపన్‌= నిలుపటానికి; పంచి= ఆజ్ఞాపించి; పార్టుండు= అర్జునుడు; ఉత్తరునకున్‌+ఇట్టు+అనియెన్‌= ఉత్తరునితో ఈవిధంగా 
పల్కినాడు. 


తాత్పర్యం: అప్పుడు అర్జునుడు, జమ్మిచెట్టు దగ్గర రథాన్ని ఆపుమని ఉత్తరుడితో ఈ విధంగా అన్నాడు. 


విశేషం: రెండు వైపుల వాళ్ళ విషయాలను మార్చి మార్చి ఒక దాని తర్వాత మరొకదానిని నడపటం నాటకీయశైలి. తిక్కనలో 
ఉన్న ప్రధాన లక్షణం ఇదే! ఇంతసేపూ పాఠకుడి మనస్సు కౌరవులమీదనే తిరుగుతూ ఉన్నది. ఇప్పుడు అర్జ్హునుడూ, ఉత్తరుడి 
మీదికి మళ్ళింది. కథాంశాలను సమదృష్టితో నడపడం మహాకవుల లక్షణం. దానిని నాటకీయంగా కండ్లకు కట్టినట్లు 
చిత్రించటం తిక్కన ప్రత్యేకత. సన్నివేశం మళ్ళీ మారేదాకా, పాఠకుడి దృష్టి అర్జునుడిమీదా, ఉత్తరుడి మీదనే పారాడుతుంది. 


క “ఇన్నగమునందు గాండివ । మున్నది; యదిగాని మద్దుజోద్రేక విలా 
సోన్నతి కోర్వవు పెద్దయు । నన్నువ లీవిండ్లు కుఖుచ లలంతి బలంబుల్‌. 105 


ప్రతిపదార్థం: ఈ+నగము నందున్‌= ఈ చెట్టు మీద; గాండివము= గాండీవం అనే పేరున్న విల్లు; ఉన్నది= ఉంది; 
అదికాని= అదైతే గాని; మత్‌+భుజ+ఉ[ద్రేక= నాయొక్క భుజాల ఉద్రేకానికీ; విలాస+ఉన్నతికిన్‌= విలాసంయొక్క జౌన్నత్యానికీ, 
(ధనుస్సును పట్టటంలో ఉన్న రీవికీ); పెద్దయున్‌+అన్నువలు= చాలా స్వల్పాలైనవీ; కుణుచలు= పొట్టివీ; అలంతిబలంబుల్‌= 
ఎక్కువ గట్టివి కానివీ; (అయిన) ఈ విండ్లు= (నీవు తెచ్చిన) ఈ ధనుస్సులు; ఓర్వవు= తట్టుకోలేవు. 


తాత్పర్యం: “ఈ జమ్మిచెట్టుమీద గాండీవం ఉన్నది. కురుచవీ, అల్పబలం గలవీ, తక్కువకానివీ అయిన ఈ 
ధనుస్సులు నా భుజబల పరాక్రమంయొక్క ఆర్భాటానికి తట్టుకోలేవు. అందువలన గాండీవమే నాకు తగిన విల్లు. 


క ఇవి నీ తెగకొలందివి; వీ । రవినోదము నప్పు డధిక రభసము లగు మ 
ద్వివిధాటోపములకు జా । లవు; విల్లది నూటువేల లావరయంగన్‌. 106 


ప్రతిపదార్థం: ఇవి= నీవు తెచ్చిన ఈ విండ్లుు నీ తెగకొలందివి= నీ బలానికి తగినవి, (తెగ అంటే, అల్లెత్రాటిని 
ఎక్కు పెట్టటం); వీరవినోదము+అప్పుడు= వీరవినోదం చేసేటప్పుడు (వీరుడి వినోదం యుద్దం. కనుక యుద్దం చేసేటప్పుడు 
అని భావం); అధిక= మిక్కిలి ఎక్కువైన; రభసములు+అగు= అత్యధికమైన వేగంతో తిరిగే; మత్‌+వివిధ+ఆటోపములకున్‌= 
నాయొక్క అనేక విధాలైన విన్యాసాలకు; చాలవు= నిలువలేవు; అరయంగన్‌= బాగా చూస్తే; విల్లు+అది= ఆ విల్లు (గాండీవం); 
నూజువేల లావు= లక్షవిండ్ల బలం కలిగింది. 


తాత్సర్యం: ఈ విండ్ల్డు నీబలానికి సరిపోతాయి. వీరవినోద సమయంలో అతి రభసంగా తిరిగే నా భుజాలు చేసే 
రకరకాలైన విన్యాసాలకు తట్టుకోలేవు. ఆ గాండీవం లక్ష ధనుస్సులతో సమానం. (అది తనకు కావాలనీ, కనుక 
తెమ్మనీ అర్జునుడి భావం). 


508 శ్రీమదాంధ్ర మహాభారతము 


క వీనింగొని గట్టి మైమటు । వేనుంగును మటియు నెట్టి వేనియు€ దునియం 
గా నేయ నగునె? కైదువు । లేని యలవు కలిమి పోర లెస్పె యున్నే? 107 


ప్రతిపదార్థం: ఏనిన్‌+కొని= బలంలేని ఈ విండ్లను తీసికొని; గట్టి= దృఢమైన; మైమణువు= కవచాన్ని గానీ; ఏనుంగును= 
ఏనుగును గానీ; మణియున్‌= ఇంకా; ఎట్టివి+ఏనియున్‌= ఎట్లాంటి వాటినిగానీ; తునియంగాన్‌+ఏయన్‌+అగునె= ముక్కలు 
చేయటానికి వీలవుతుందా?; పోరన్‌= యుద్దంలో; కైదువు లేని= ఆయుధం లేనట్టి; అలవు కలిమి= బలసంపద; లెస్స+ఐ+ఉన్నే?= 
బాగై ఉంటుందా? (ఉండదని భావం). 


తాత్సర్యం: ఈ విండ్లతో గానీ, ఆయుధాలతో గానీ, గట్టిదైన కవచాన్ని గానీ, ఏనుగును గానీ, ఇంకా ఇతరమైన 
వాటిని గానీ చీల్చివేయలేము. యుద్దంలో ఆయుధం లేకుండా శక్తి నైపుణ్యాన్ని చూపటం లెస్సగా ఉండదు కదా! 


వ. కావున నిమ్మహీరుహం బెక్కి యమ్మహనీయ చాపంబు దెచ్చి యిమ్ము; ధర్మజ భీమార్జున నకుల సహదేవులు 
దమ దమ సమస్తాయుధంబులు( గూడంగట్టి యిందు. బెట్టిన వా; రాకట్ట విడిచి యందు గాండీవంబు 
వుచ్చికొని తక్కటియవి యెప్పటియట్ల బంధింపు, 'మని చెప్పి శవాకారంబున నున్న శస్తాస్త సంచయంబు 
సూపిన భూమింజయుం డతని కిట్లనియె. 108 


ప్రతిపదార్థం: ఈ+మహీరుహంబు= ఈ చెట్టు; ఎక్కి; ఆ+మహనీయ చాపంబు= ఆ గొప్పదైన ధనుస్సు; తెచ్చి+ఇమ్ము; 
ధర్మజ, భీమ+అర్జున, నకుల, సహదేవులు; తమ, తమ; సమస్త+ఆయుధంబులున్‌= అన్ని ఆయుధాలను; కూడన్‌+కట్టి= 
ఒకటిగా కలిపికట్టి; ఇందున్‌+పెట్టినవారు= ఈ చెట్టుమీద భద్రంగా ఉంచారు; ఆ కట్ట= ఆ మూట; విడిచి= విప్పి; అందున్‌= 
దానిలోనుండి; గాండీవంబు; పుచ్చికొని= పైకి తీసికొని; తక్కటి+అవి= మిగిలినవి; ఎప్పటి+అట్టు+అ= మునుపు ఉన్నట్టుగానే; 
బంధింపుము= కట్టుము; అని, చెప్పి; శవ+ఆకారంబునన్‌+ఉన్న= పీనుగు రూపంలో ఉన్న; శస్త్ర +అ(స్త్రాసంచయం౦బు= 
శస్రాలయొక్క, అ(స్రాలయొక్క సమూహాన్ని; చూపినన్‌= చూపగా; భూమింజయుండు= ఉత్తరుడు; అతనిన్‌= అర్జునుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: కనుక ఈ జమ్మిచెట్టెక్కి మహిమోపేతమైన ఆ గాండీవాన్ని తెచ్చి ఇమ్ము. ధర్మరాజు, భీముడు, 
అర్జునుడు, నకుల సహదేవులు వారివారి ఆయుధాలను కలిపి కట్టగట్టి ఈ చెట్టుమీద పెట్టారు. ఆ కట్ట విప్పి, 
గాండీవాన్ని మాత్రం తీసికొని, తక్కినవాటిని అట్లాగే కట్టగా కట్టుము' అని శవంవలె ఉన్న ఆయుధాల మోపును 
చూపాడు. అప్పుడు ఉత్తరుడు అర్జునుడితో ఇట్లా అన్నాడు. 


క. “పీనుగు నంటంగం దగునే | భూనాథ తనూజుం డనక, పుయిలోడక, న 
న్నీ నీచపు బని బనుపం । గా నీకుం దగునె? పాపకర్మము గాదే! 109 


ప్రతిపదార్థం: పీనుంగున్‌= శవాన్ని; అంటంగన్‌+తగునే= తాకవచ్చా?; భూనాథ తనూజుండు+అనక= రాజుయొక్క కుమారుడు 
అని అనుకొనకుండా; పుయిలోడక= అనుమానం లేక (వెనుకాడక); నన్నున్‌= రాజకుమారుడను అయిన నన్ను; ఈ నీచపు 
పనిన్‌= తుచ్చమైన ఈ పని చేసేదానికి; పనుపన్‌+కాన్‌= నియమించేదానికి; నీకున్‌= నీకు; తగునె?= న్యాయమేనా?; 
పాపకర్మముకాదు+ఏ?= పాపపు పని కాదా? 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 509 


తాత్పర్యం: శవాన్ని తాకమంటావా? నేను రాజుకుమారుడను అని అయినా సంకోచించకుండా, నన్ను ఇటువంటి 


నీచమైన పనికి ఆజ్ఞాపించటం బాగుందా? ఇది పాపం కాదా? 


వ. అనిన విని ధర్మనందనానుజుం డత్యాదరంబున. 110 


ప్రతిపదార్థం: అనినన్‌= అని ఉత్తరుడు పలుకగా; విని; ధర్మనందన= ధర్మరాజుయొక్క; అనుజుండు= తమ్ముడు (అనుసరించి 
పుట్టినవాడు - తమ్ముడు); అతి+ఆదరంబునన్‌= మిక్కిలి మర్యాదతో. 


తాత్పర్యం: ఉత్తరుడి మాటలను విని అర్జునుడు మిక్కిలి ఆదరంతో (ఇట్టా అన్నాడు). 


విశేషం: ధర్మనందనానుజుండు - అనే మాటను అర్జునుడికి వాడడం వలన, అర్జునుడు, ఉత్తరుడిని అధర్మకార్యాన్ని 
చెయ్యమనలేదు అని అనుకొనాలి. 


ఆ. “మనుజు లంటకుండ మటువడం జేసిన । యస్త శస్త సంచయంబు గాని, 
శవము గాదు, మత్స్య జనపాలతనయ! యే । నట్టి దైనం బనుతునయ్య నిన్ను? 111 


ప్రతిపదార్థం: మత్స్య= మత్స్యదేశానికి; జనపాల= రాజైన విరాటుడి యొక్క; తనయ!= కుమారుడా!; మనుజులు= 
పాండవులు కాక ఇతరులైన మానవులు; అంటకుండన్‌= తాకకుండా ఉండేదానికి; మటువడన్‌+చేసిన= దాచిపెట్టిన; అ(స్తశస్త= 
అస్రాలయొక్క, శస్రాలయొక్క; సంచయంబు కాని= మోపుమా(త్రమే కాని; శవము కాదు= పీనుగు కాదు; అట్టిది+అయినన్‌= 
అటువంటి (అది) శవమే అయితే; నిన్ను= రాజకుమారుడివైన నిన్ను; ఏను= నేను; పనుతున్‌+అయ్య?= నియమిస్తానా? 
(నియమించను అని భావం). 


తాత్సర్యం: 'అది పాండవులు కాక, ఇతరులు తాకకుండా మరుగుపరిచిన ఆయుధాల మోపుమా(త్రమే కాని, అది 
శవం కాదు. అట్టాంటిదే అయితే ఆ పనికి నిన్ను ఆజ్ఞాపిస్తానా?” 


విశేషం: ఉత్తరుడు తనను రాకుమారుడిగా చెప్పుకొన్నదానికి తగినట్టుగా, అర్జునుడు కూడా ఉత్తరుడిని 'మత్స్యృజనపాల 
తనయ!” అని అనటం గమనించదగ్గది. ఇక్కడి “మనుజులు” అన్న మాటకు, సామాన్యులు అనికూడా చెప్పుకొనవచ్చును. 
సామాన్యమానవులు ఆయుధాలకట్టను తాకకుండా ఉండటానికి, దాన్ని పాండవులు శవంవలె తయారుచేశారు. ఇక్కడ 
ఉత్తరుడు పరాయివాడు గదా! అన్న సందేహం రావచ్చును. బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడే ఆయుధాలకట్టను 
విప్తుమన్నాడు గనుక, ఆ సందేహానికి తావు లేదు. పనుతునయ్య - “ఒక్కొకచోం దద్దర్మక్రియ యార్యార్థపరకంబయి 
వ్యతిరేకవ్యంజక |ప్రశ్నార్థకంబగు” - (ప్రాఢవ్యాకరణం. (క్రియాపరిచ్చేదం. సూ. 4. పనుతునయ్య - పనుతునా? పనుప నని 
భావం. 


క నమ్ముము కైదువు మోపగు, । జమ్మి వెసం బ్రా(కి విడిచి చాపము నాకం 
ది' మ్మను(డు( జేయునది లే । కమ్ముగ్గుం డమ్మహీజ మలసత నెక్కెన్‌. 112 


ప్రతిపదార్థం: కైదువు= ఆయుధాలయొక్క; మోపు+అగున్‌= కట్టయే కాని; (శవం కాదనుట); నమ్ముము= నా మాట నమ్ము; 
జమ్మి= జమ్మిచెట్టును; వెసన్‌+(ప్రా(కి= వెంటనే ప్రాకి; విడిచి= ఆ ఆయుధాల మోపును విప్పి; చాపము= గాండీవం; నాకున్‌= 


510 శ్రీమదాంధ్ర మహాభారతము 


నా చేతికి; అంది+ఇమ్ము= అందించుము; అనుడున్‌= అని చెప్పగానే; ఆ+ముగ్దుండు= ఆ అమాయకుడైన ఉత్తరుడు; 
చేయునది లేక= విధి లేక; (ఏమీ ఎదురు చెప్పలేక); ఆ+మహీజము= ఆ జమ్మిచెట్టు; అలసతన్‌= మెల్లమెల్లగా; ఎక్కెన్‌= 
ఎక్కాడు. 


తాత్సర్యం: ఉత్తరకుమారా! నా మాట నమ్ముము. అది ఆయుధాల మోపే. (శవం కాదు). వెంటనే జమ్మిచెట్టునెక్కి, 
మోపు విప్పి, ఆ గాండీవాన్ని నాకు అందించుము” అనగానే ఆతడు చేసేది లేక మెల్లగా జమ్మిచెట్టు ఎక్కాడు. 


విశేషం: ఈ పద్యంలో తిక్కన మహాకవి ఉత్తరుడి నిగూఢమైన మనోభావాన్ని చిత్రించాడు. ఉత్తరుడికి తాను రాజకుమారుడిని 
అనే ఆత్మాభిమానం ఉన్నది. అందుకే ఆతడు శవాకారంగా ఉన్న ఆయుధాల కట్టను విప్పడానికి వెనుకాడాడు. అంతేగాక, 
తనను రాజకుమారుడు అని కూడా చూడకుండా ఆ నీచపు పని చేయుమంటావా? అని అర్జునుడితో అన్నాడు. కనుకనే 
అర్జునుడు, ఆ కట్ట శవం కాదనీ, ఆయుధాల మోపే అనీ, తనమాట నమ్ముమనీ అంటాడు. అయినా ఉత్తరుడి మనస్సులో 
ఏదో అనుమానం ఉన్నది. కనుకనే అర్జునుడు 'జమ్మి వెసం బబ్రాకి' - అంటే, ఉత్తరుడు, 'అలసత'తో (నిదానంగా) చెట్టు 
ఎక్కాడు. దీనివలన, అర్జునుడు చెప్పినపని చేయటం ఉత్తరుడికి ఇష్టంలేదని తేలింది. కాని, ఆతడికి వేరేదారి లేదు. 
నిస్సహాయస్థితిలో ఆతడు చెట్టెక్కాడు. ఈ పరిస్థితిలో ఇది చాలా సూక్ష్మమైన మనోభావం. దీనిని మహాకవి తిక్కన 'అలసత 
నెక్కెన్‌ అనే ప్రయోగంలో సూచించాడు. 

2, అందిమ్ము- అంది+ఇమ్ము; క్యార్ధ కేకార సంధి కొందరికి సమ్మతం కాదు (బాలవ్యాకరణం). కాని ప్రాఢవ్యాకరణం 
ఇప్రత్యయాంతావ్యయానికి సంధి కనపడుతున్నదని ఈ భారత (ప్రయోగాన్నె ఉదాహరించింది. కవిసంశయకర్త అయిన 


అడిదము సూరకవి ఇటువంటి ప్రయోగాలను మరికొన్నింటిని చూపించాడు. కొందరు 'అందించు” అనే ధాతులపల్లవంమీద 
అందిమ్ము అనే రూపం ఏర్పడుతుందని చెప్పారు. 


వ. ఇట్లుత్తరుండు సమారూఢ శమీవృక్షుం డగుటయు, నరదంబు పయి నిలుచుండి పాండవమధ్యముండు 
“వేవేగ విడువు' మనవుడు నతండు నాయుధ సంచయ బంధం బెడలించిన. 113 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఉత్తరుండు; సమారూఢ= ఎక్కబడిన; శమీవృక్షుండు= జమ్మిచెట్టు కలవాడు; అగుటయున్‌; 
పాండవ మధ్యముండు= అర్జునుడు; అరదంబు పయిన్‌= రథంమీద; నిలుచుండి= నిలువబడి; వేవేగన్‌= త్వరగా; విడువుము= 
విడదీయుము; అనవుడున్‌= అనగా; అతండున్‌= ఉత్తరుడు; ఆయుధ= ఆయుధాల యొక్క; సంచయంబు= సమూహం 
యొక్క (కట్టయొక్క); బంధంబు= తాడుముడిని; ఎడలించినన్‌= విప్పగా. 


తాత్పర్యం: ఉత్తరుడు పై విధంగా జమ్మిచెట్టు ఎక్కాడు. అర్జునుడు రథం మీద నిలుచుండి, “త్వరత్వరగా కట్ట 
విప్పుము” అని అన్నాడు. ఉత్తరుడు ఆ మోపు విప్పగా (తరువాతి పద్యంతో అన్వయం). 


క మెటిసి యుదయించు గ్రహముల । తజచు ప్రభల. గ్రేణిసేసి దశదిశలం గ్రి 
క్కిఖీసి వెడలె నా, విండ్లన్‌ । మెటు(గులు, నృపతనయు దృష్‌ట్లు మిటుమిట్లు గొనన్‌. 114 


ప్రతిపదార్థం: మెజసి= మెరుస్తూ; ఉదయించు గ్రహముల= ఉదయించే (గ్రహాలయొక్క; తజచు= దట్టమైన; ప్రభలన్‌= 

వెలుగులను; (క్రేణి+చేసి= తిరస్కరించి; దశదిశలన్‌= పది దిక్కులలో; (క్రిక్కిణీసి= పిక్కటిల్లి; నృపతనయు= ఉత్తరుడి యొక్క; 

దృష్‌ట్లు= చూపులు; మిణుమిట్లు+కొనన్‌= కన్నులు మిక్కిలి చెదిరేటట్టు; ఆ విండ్లన్‌= ఆ ధనుస్సుల నుండి; మెజుంగులు 
౧ (30) ౧? (30) 

వెడలెన్‌= కాంతులు వచ్చాయి. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 511 


తాత్సర్యం: ఉదయించేటప్పటి (గ్రహాల నిబిడమైన కాంతులను మించిన కాంతులు పదిదిక్కులలో వ్యాపించి, 
ఉత్తరుడి చూపులను చెదరగొట్టుతూ ఆ విండ్లనుండి వెలువడ్డాయి. 


విశేషం: అలం: ఉపమ. 
వ. అట్టియెడ నయ్యాయుధంబులు. 115 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో (ఉత్తరుడికి మిరుమిట్టు గొలుపుతూ); ఆ+ఆయుధంబులు= కట్ట విప్పగా 
కనపడిన ఆ ఆయుధాలు. 


తాత్సర్యం: ఆ సమయంలో ఆ ఆయుధాలు. 
క పెనుబాముల చందంబున । నునికికి భయమంది వడ(కు నుర్వీశసుతుం 
గని తగుమాటలయ గుంతీ । తనయుడు వెటి వాపుటయు, నతం డచలితుందై. 116 


ప్రతిపదార్థం: పెను+పాముల చందంబునన్‌= పెద్దపెద్ద పాముల వలె; ఉనికికిన్‌= ఉండేదానికి (ఉండడం వలన); భయము+అంది= 
భయపడి; వడ(కు= వణకిపోతూ ఉన్న; ఉర్వీశసుతున్‌= రాకుమారుడైన ఉత్తరుడిని; కని= చూచి; కుంతీ తనయు(డు= 
అర్జునుడు; తగు మాటలన్‌= భయాన్ని పోగొట్టేదానికి తగిన మాటలతో; వెజ= భయాన్ని; పాపుటయున్‌= పోగొట్టగా; 
అతండు= ఉత్తరుడు; అచలితుండు+ఐ= చలించనివాడై (ధైర్యం గలవాడై). 


తాత్సర్యం: ఉత్తరుడి చూపులకు ఆయుధాలు పెద్దపెద్ద పాములవలె కనపడటంతో, ఆతడు భయంతో వణికిపోయాడు. 
దానిని గమనించిన అర్జునుడు తగిన మాటలతో ఆతడి భయం పోగొట్టాడు. దానితో ఆతడు ధైర్యంతో. (తరువాతి 
వచనంతో అన్వయం). 


విశేషం: అలం: ఉపమ. 
వ. పొదుపు విరియందట్టి కనుంగొని నిరూపించి, 'సారథీ!? యని సవ్యసాచిం బిలిచి యిట్లనియె. 117 


ప్రతిపదార్థం: పొదుపు= మోపు; విరియన్‌+తట్టి= కట్ట సళ్ళు పోయేదానికి తట్టుతూ విప్పి; కనుంగొని= చూచి; నిరూపించి= 
ఏర్పరచి; సారథీ!= రథాన్ని నడిపేవాడా!; అని; సవ్యసాచిన్‌= అర్జునుడిని; పిలిచి; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: ఆయుధాల కట్టను విప్పి, చూచి, ఏర్పరచి తెలిసికొని, “సారథీ! అని బృహన్నలను పిలిచి ఉత్తరుడు 
ఇట్టా అన్నాడు. 
విశేషం: చెట్టు ఎక్కినా, తాను రథికుడను-అనే ఉత్తరుడు అనుకొంటున్నాడు. అందుకే బృహన్నలను, 'సారథీ!' అని పిలిచింది. 


అంటే ఉత్తరుడిలో రాజసభావం తగ్గలేదన్నమాట. 'సారథీ!' అన్న సంబోధనతోనే కవి హాస్యాన్ని చిందించాడు. 


క. “ఇది యొక చాపము విస్మయ । మొదవించుచు€ గొండచిలువయొకొ నాం దగి యు 
న్నది, ఖచిత కనక కమల స । ముదయద్యుతి సముపగూహనోజ్జ్వల మగుచున్‌. 118 


512 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇది= ఇది (ఉత్తరుడికి, మిగిలిన ధనుస్సులలో ప్రత్యేకంగా కనపడినట్టిది); ఒక చాపము= (అన్నిటివలె 
ఉండనట్టి) ఒక ధనుస్సు; విస్మయము+ఒదవించుచున్‌= ఆశ్చర్యాన్ని గొలుపుతూ; కొండచిలువ+ఒకొ నాన్‌= కొండచిలువేమో 
అనే విధంగా; ఖచిత= పొదగబడ్డ; కనక కమల= బంగారు పద్మాలయొక్క; సముదయ= గుంపుయొక్క; ద్యుతి= కాంతియొక్క; 
సమ్‌+ఉపగూహన= ఎక్కువైన ఆవరణంతో; ఉజ్జలము+అగుచున్‌= మిక్కిలి (ప్రకాశిస్తూ; తగి+ఉన్నది= గొప్పగా ఉన్నది. 


తాత్పర్యం: “ఈ విల్లు (మిగిలిన విండ్లలో ప్రత్యేకంగా ఉన్నది) ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, కొండచిలువవలె ఉన్నది. 
దీనిమిద బంగారు పద్మాలు పొదగబడ్డాయి. ఆ విల్లు కాంతి అంతటా (క్రమ్ముతూ ఉన్నది. 


విశేషం: అలం: ఉత్రేక్ష. 


వ. దీనిం బాండవులయం దెవ్వరు ధరియింతు? రని మజియు బహు విధంబులగు నాయుధంబు లుపలక్షించి 
వేటు వేటి వాని చందంబు లుపన్యసించి, 'యివి యెవ్వ రెవ్వరి' వని యడిగిన నర్గునుం డిట్లనియె.1 19 


ప్రతిపదార్థం: పాండవులయందున్‌= పాండవులలో; దీనిన్‌= ఈ చాపాన్ని; ఏ+వారు= ఎవరు; ధరియింతురు?= తాలుస్తారు; 
అని= అని అడిగి; మజియు; బహువిధంబులు+అగు= పెక్కురకాలైన; ఆయుధంబులు= ఆయుధాలను; ఉపలక్షించి= బాగా 
పరిశీలించి చూచి; వేయువేజన్‌= విడివిడిగా; వాని= ఆ ఆయుధాల యొక్క; చందంబులు= విధములు; ఉపన్యసించి= 
వర్షించిచెప్పి; ఇవి= ఈ ఆయుధాలు; ఎవ్వరివి+ఎవ్వరివి+అని= ఎవ్వరెవ్వరివని; అడిగినన్‌= అడుగగా; అర్జునుండు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: (కొండచిలువవలె ఉండే) ఈ వింటిని పాండవులలో ఎవరు ఉపయోగిస్తారు? అని ఉత్తరుడు అడిగాడు. 
ఇంకా ఆ చెట్టుమీద ఉన్న ఎన్నో ఇతర ఆయుధాలను చూచి, వేరువేరుగా ఆ ఆయుధాలను గూర్చి వివరించి, వీటి 
నన్నిటినీ ఎవరెవరు ధరిస్తారో చెప్పుమని ఉత్తరుడు అడుగగా, దానికి అర్జునుడు ఇట్లా చెప్పాడు. 


తే. 'తొలుత నీవు న నృడిగిన దొడ్డ విల్లు । గాండివము, ఫల్లునున కేడుగడయు నదియ; 
సమరమున దేవదానవ సమితినైన । గెలుచు నశ్రమమున దానివలన నతడు. 120 


ప్రతిపదార్థం: తొలుతన్‌= మొట్టమొదట; ఈవు= నీవు; నన్నున్‌= నన్ను; అడిగిన= అడిగినట్టి; దొడ్డవిల్లు= పెద్దవిల్టు; 
గాండివము= గాండీవం అనే పేరుగల ధనుస్సు; అది+అ= అదే; ఫల్లునునకున్‌= అర్జునుడికి; ఏడుగడయున్‌= ఆధారం 
(రక్షణ); దానివలనన్‌= ఆ ధనుస్సు వలననే; అతండు= అర్జునుడు; సమరమునన్‌= యుద్దంలో; దేవ= దేవతలయొక్క; 
దానవ= రాక్షసులయొక్క; సమితిన్‌+ఐనన్‌= సమూహాన్ని అయినా; అశ్రమమునన్‌= (శ్రమలేకుండా (తేలికగా); గెలుచున్‌= 
గెలుస్తాడు. 


తాత్సర్యం: మొట్టమొదట నీవు నన్ను అడిగిన ఆ ధనుస్సు గాండీవం. అదే అర్జునుడికి ఆధారం. అతడు దాని 
(ప్రభావంతోనే దేవ, దానవ సమూహాలను కూడా అలవోకగా జయిస్తాడు. 


విశేషం: ఏడుగడ= (ఏడు, కడ) ఏడు విధాలైన దిక్కు. 1. గురువు, 2. తల్లి, 3. తండ్రి, 4. పురుషుడు, 5. విద్య, 6. దైవం, 
7. దాత. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 513 


క. ఆద్యపురుషోపలాలిత । ముద్ధ్య్యోతిత రోచిరుద్దమోగ్రం బరి ని 
ర్టద్యము దివ్యజనన మన । వద్యం బిది కార్ముకైక వరము గుమారా! 121 


ప్రతిపదార్థం: కుమారా!= ఓ ఉత్తరకుమారా!; ఇది= ఈ గాండీవం అనే పేరుగల విల్లు; ఆద్యపురుష+ఉపలాలితము= 
పూర్వులచేత (బ్రహ్మ మొదలైన వారిచేత) ధరించబడిందీ; ఉద్దోతిత రోచిస్‌+ఉద్గమ+ఉ([గ్రంబు= మిక్కిలి (ప్రకాశించే 
కాంతుల యొక్క (ప్రసారంతో భయాన్ని కలిగించేదీ; అరి= శత్రువులకు; నిర్భేద్యము= విరుగగొట్టటానికి వీలుకానిదీ; 
దివ్యజననము= దివ్యమైన (మహిమతో కూడిన) పుట్టుక కలదీ (అగ్నిలో పుట్టింది); న+అవద్యంబు= నిందించరానిది (దోషం 
లేనిది); కార్ముక+ఏకవరము= ధనుస్సులలో సాటిలేని మేటి. 


తాత్పర్యం: ఉత్తరకుమారా! ఈ గాండీవాన్ని పూర్వమహాపురుషులైన బ్రహ్మ మొదలైన వాళ్ళు ధరించారు. ఆ వింటి 
కాంతులు ఎంతో భయంకరమయినవి. ఎంతటి శత్రువులైనా, దానిని విరుగగొట్టలేరు. దివ్యమైన పుట్టుక కలది, ఏ 
లోపం లేనట్టిది. ధనుస్సులన్నింటిలో ఇది ఎంతో శ్రేష్టమైనది. 


వ. ఇమ్మహనీయ చాపంబు బ్రహ్మ శతసహస్ర వర్షంబులు, ప్రజాపతి చతుష్షష్టి సహస్ర వర్షంబులు, నింద్రుండు 
పంచాశీతి హాయనంబులు, సోముండు పంచశతాబ్దంబులు, వరుణుండు శతశరత్సమితియు. గ్రమంబున 
ధరియించిరి; వరుణుచేత నగ్నిదేవుండు వేడుకపడి పుచ్చుకొని పదంపడి ఖాండవ దహనంబున నద్దుత 
కర్మంబునకు మెచ్చి వివ్వచ్చున కిచ్చె; నతండును నటువదేనేండ్లు ధరియింపంగలవా; డిట్లిది త్రిలోక 
పూజ్యమహిమ నొప్పుచుండు. 122 

ప్రతిపదార్థం: ఈ+మహనీయ చాపంబు= ఈ గొప్పదైన ధనుస్సు; (బ్రహ్మ; శతసహ(స్రవర్షంబులు= లక్షయేండ్డు; (ప్రజాపతి; 
చతుష్ణష్టి= అరవైనాలుగు; సహస్ర వర్షంబులున్‌= వేల యేండ్డున్నూ; ఇంద్రుండు= ఇంద్రుడు; పంచాశీతిహాయనంబులు= 
ఎనభైఐదు ఏండ్లు; సోముండు= చంద్రుడు; పంచశతాబ్దంబులు= ఐదువందల యేండ్లు; వరుణుండు; శతశరత్‌= నూరు 
సంవత్సరాల యొక్క; సమితియున్‌= సమూహం; (క్రమంబునన్‌= వరుసగా; ధరియించిరి= ధరించారు; అన్నిదేవుండు= అగ్ని; 
వెడుకపడి= ముచ్చటపడి; వరుణుచేతన్‌= వరుణదేవుడి నుండి; పుచ్చుకొని= తీసికొని; పదంపడి= తరువాత; ఖాండవ 
దహనంబునన్‌= ఖాండవవనాన్ని కాల్బటంలో (చూపిన); అద్భుత కర్మంబునకున్‌= ఆశ్చర్యాన్ని కలిగించిన పనికి; మెచ్చి= 
ప్రశంసించి; వివృచ్చునకున్‌+ఇచ్చెన్‌= అర్జునుడికి ఇచ్చాడు; అతండును= ఆ అర్జునుడు కూడా; అణువది+ఏను+ఏండ్ల్డు= 
అరవై అయిదేండ్డు; ధరియింపన్‌+కలవాండు= తాల్చగలుగుతాడు; ఇట్టు= ఈ విధంగా; ఇది= గాండీవం; (త్రిలోక పూజ్యమహిమన్‌= 
మూడులోకాల్లో పూజించదగిన మహిమతో; ఒప్పుచున్‌+ఉండున్‌= (ప్రకాశిస్తూ ఉంటుంది. 


తాత్సర్యం: ఉత్తరకుమారా! ఈ గాండీవాన్ని (బ్రహ్మ లక్షసంవత్సరాలు ధరించాడు. ఆ తరువాత ప్రజాపతి 
అరవైనాలుగు వేల సంవత్సరాలూ, ఇంద్రుడూ ఎనభైఐదేండ్డు, చంద్రుడు ఐదువందల సంవత్సరాలు, వరుణుడు 
నూరేండ్లు చేపట్టారు. గాండీవం యొక్క మహిమకు ఎంతో ఇష్టపడి, అగ్నిదేవుడు వరుణదేవుడి దగ్గర నుండి దానిని 
తీసికొన్నాడు. ఖాండవవనాన్ని కాల్చే సమయంలో అర్జునుడి శౌర్యానికి మెచ్చి, అగ్ని ఆ వింటిని అతడికి కానుకగా 
ఇచ్చాడు. అట్లాంటి ఈ గాండీవాన్ని అర్జునుడు అరవైఐదేండ్డు ధరిస్తాడు. ఈవిధంగా, ఈ గాండీవం ముల్లోకాలలో 
పూజింపదగిన మహిమతో (ప్రకాశిస్తూ ఉన్నది. 


విశేషం: చివరకు అర్జునుడు అగ్నిదేవుడి ఆజ్ఞతో గాండీవాన్ని సముద్రంలో విడుస్తాడు. 


514 శ్రీమదాంధ్ర మహాభారతము 


లూ 


నీలోత్సలచ్చాయ నెరసి సౌవర్ణ వృ । షావళి నొప్పు బాణాసనంబుం, 

దాళప్రమాణ సుందరమునై భర్మశా | ఖామృగాంచితమగు కార్ముకంబు(, 

దీవ్రకృశాను సందీప్తాకతియు( గన । త్మనక మత్స్యంబులు( గలుగు ధనువు, 
మెటుయగారు సారంబు మెజియు కాంచనమయూ । రముల శోభిల్లు చాపమును వరుస. 


ఆ. బాండవాగ్రజుండు. బవనపుత్రుండు, నకు | లుండు€ దదనుసంభవుండు. బట్టు 
నవి కుమార! య గ్గవాజిన కోశమ । హాశరంబు పార్టునదియ చూవె! 123 


ప్రతిపదార్థం: నీల+ఉత్సల+ఛాయ= నల్ల కలువల యొక్క కాంతితో; నెరసి= ఒప్పి; సౌవర్షవృష+ఆవళిన్‌+ఒప్పు= బంగారుతో 
చేయబడ్డ ఎద్దుల సమూహంతో (ప్రకాశించే; బాణ+ఆసనంబున్‌= విల్లును (ధర్మజుడిది); తాళప్రమాణ= తాటిచెట్టంత పొడుగ్గా 
ఉండి; సుందరమున్‌+ఐ= సుందరంగా ఉన్న; భర్మ శాఖామృగ+అంచితము+అగు= బంగారు కోతులతో (ప్రకాశించే; 
కార్ముకంబున్‌= ధనుస్సు (భీముడిది); తీవ= తీవ్రమైన (మండుతూ ఉండే); కృశాను= అగ్నివలె; సందీప్త+ఆకృతియున్‌= 
(ప్రకాశించే ఆకారమూ; కనత్‌= శోభిల్లుతున్న; కనకమత్స్యంబులున్‌ కలుగు ధనువున్‌= బంగారు చేపలు చెక్కిన విల్లు 
(నకులుడిది); మెజు.గారు, సారంబు= వన్నెకెక్కిన గట్టితనం; మెజయు= మెరుస్తూఉన్న; కాంచన= బంగారుతో చేసిన; 
మయూరములన్‌= నెమళ్ళతోనూ; శోబిల్టు= వెలుగొందే; చాపమును= విల్లు (సహదేవుడిది); వరునన్‌= (క్రమంగా; 
పాండవ+అ(గ్రజుండు= పాండవులలో పెద్దవాడైన ధర్మరాజూ; పవనపు(త్రుండు= వాయుకుమారుడైన భీముడూ; నకులుండు= 
నకులుడు; తద్‌= ఆ నకులుడి యొక్క; అను= అనుసరించి; సంభవుండు= పుట్టినవాడైన (తమ్ముడు) సహదేవుడూ; 
పట్టునవి= ధరించేవి; కుమార!= ఓ ఉత్తరకుమారా!; ఆ+గో+అజినకోశ= (ఆ+గవాజినకోశు ఆ ఎద్దుయొక్క తోలు ఒరలోనున్న; 
మహాశరంబు= గొప్పదైన బాణం; పార్గు+అది+అ చూవె= అర్జునుడిదే చూడు! 


తాత్సర్యం: బంగారు ఎద్దులను అందంగా చెక్కిన, నల్లకలువల కాంతులతో (ప్రకాశించే ధనుస్సును ధర్మరాజు 
ధరిస్తాడు. తాటిచెట్టంత పొడుగ్గా ఉండి, బంగారు కోతులు చెక్కబడిన వింటిని భీమసేనుడు ఉపయోగిస్తాడు. 
అగ్నివలె వెలుగుతూ, బంగారు చేపలు పొదిగిన వింటిని నకులుడు చేపడతాడు. బంగారు నెమళ్ళతో చాలా గట్టిగా 
ఉన్న ధనుస్సును సహదేవుడు ధరిస్తాడు.ఎద్దుతోలు ఒరలో ఉన్న ఆ పెద్దబాణం అర్జునుడిది! 


విశేషం: వీరులు వారివారి ధనుస్సుల మీద తమ ఇష్టాలను బట్టి (మనస్తత్యాన్ని బట్టి) కొన్ని గుర్తులను నిలుపుకొంటారు. 
అంతేకాక ధనుస్సులమీద, బాణాలమీద వీరుల పేర్ష్టుకూడా చెక్కుతారు. వృషభం ధర్మానికి గుర్తు. ధర్మానికి మారుపేరైన 
ధర్మరాజు అందుకే తన ధనుస్సుమీద వృషభాలను చిత్రించుకొన్నాడు. భీముడు ఉద్రేకస్వభావం కలవాడు. పైగా ఉన్నతమైన 
ఆకారం కలవాడు. అవసరాన్నిబట్టి చెట్లతోనే యుద్దం చేస్తాడు. అందుకే ఆతడి ధనుస్సు తాటిచెట్టంత ఉన్నది. ఆంజనేయుడు, 
భీముడూ-ఇద్దరూ వాయుపు(త్రులే. అందుకే కోతులను మమకారంతో తన ధనుస్సు మీద నిలుపుకొన్నాడు. నకులుడు చాలా 
చురుకైనవాడు. ఎక్కువ చలనశీలం కలవాడు. కనుకనే సంపత్కరాలైన చేపల్ని తన ధనుస్సుమీద చిత్రించుకొన్నాడు. 
సహదేవుడు చాలా కోమలమైన వాడు. అందమైనవాడు. అందుకే నెమళ్ళను ఇష్టంగా తన వింటిపైన అలంకరించాడు. 
అర్జునుడి గాండీవం మీద బంగారు పద్మాలు చెక్కబడ్డాయి. పద్మం సౌభాగ్యానికీ, దైవత్వానికీ చిహ్నం. కృష్ణ భక్తుడైన 
అర్జునుడికి పద్మాలు చెక్కిన గాండీవం తగింది. పద్మం లక్ష్మికి, విష్ణువుకు సంబంధించింది. అందుకే మహావీరులు, ధర్మ 
స్వరూపులు అయిన పాండవులు తమతమ విండ్రను వారి మనఃప్రవృత్తులను బట్టి అలంకరించుకొన్నారు. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 515 


క. _ ఎద్దెసలం దనరుచులు స । ముద్దీప్తము లగుచునుండ, నుజ్జ్వల మగు న 
య్యుద్దండ గదాదండము । పెద్దయు నెడ మెచ్చి పట్టు భీము(డు పోరన్‌.' 124 


ప్రతిపదార్థం: ఏ+దెసలన్‌= అన్ని దిక్కులలో; తన= తనయొక్క; రుచులు= వెలుగులు; సమ్‌+ఉత్‌+ దీప్తములు+అగుచున్‌+ 
ఉండన్‌= బాగా (ప్రకాశిస్తూ ఉండగా; ఉజ్జలము+అగు= కాంతిమంతమైన; ఆ+ఉద్దండ గదాదండము= ఆ గొప్పదైన గద; 
భీముండు= భీమసేనుడు; పెద్దయున్‌= ఎక్కువగా; ఎడ= మనస్సులో; మెచ్చి= ఇష్టపడి; పోరన్‌= యుద్దంలో; పట్నున్‌= ధరిస్తాడు. 


తాత్పర్యం: తన కాంతులు అన్నిదిక్కులలో వ్యాపిస్తూ ఉండగా, అమితంగా (ప్రకాశించే ఆ గదాదండాన్ని భీముడు 
ఎంతో ఇష్టపడి చేపట్టుతాడు.' 


అర్జును డుత్తరునకు( ద న్నెణింగించుట (సం. 4-39-1) 


వ. అనిచెప్పి మటియు బాణ కృపాణ తనుత్రాణాదు లగు వివిధ సాధనంబులు వేటువేటి నిరూపించి గ్రక్కున 
నెలింగించె; నప్పుడు మూఢాత్ముండగు నయ్యుత్తరుండు పాండవోత్తము నెటుంగమి నిట్లనియె. 125 


ప్రతిపదార్థం: అని, చెప్పి; మజీయున్‌= ఇంకా; బాణ= బాణాలు; కృపాణ= కత్తులు; తనుత్రాణ= కవచాలు (శరీరాన్ని 
రక్షించేవి); ఆదులు+అగు= మొదలైనవి; వివిధ సాధనంబులు= పలురకాలైన యుద్ద పరికరాలను; వేణు, వేఖు+అ= 
విడివిడిగా; నిరూపించి= ఏర్పరచి (తెలిసేటట్టు చేసి); (గ్రక్కునన్‌= తొందరగా; ఎటింగించెన్‌= పరిచయం చేశాడు; అప్పుడు= 
ఆ సమయంలో; మూఢ+ఆత్ముండు+అగు= మూర్జుడైన; ఆ+ఉత్తరుండు= ఆ ఉత్తరకుమారుడు; పాండవ+ఉత్తమున్‌= 
పాండవులలో శ్రేష్టుడైన అర్జునుడిని; ఎణుంగమిన్‌= తెలియకపోవటం చేత; ఇట్టు+అనియెన్‌= ఇట్లా పలికాడు. 


తాత్సర్యం: పాండవుల ఆయుధాల విషయాన్ని అర్జునుడు ఉత్తరుడికి చెప్పి, ఇంకా అమ్ములు, కత్తులు, కవచాలు 
మొదలైన వాటిని విడివిడిగా తొందర తొందరగా వివరించాడు. ఇంత చెప్పినా కానీ, మూర్భుడైన ఆ ఉత్తరుడు 
అర్జునుడిని తెలిసికొనలేక, అతడితో ఇట్టా అన్నాడు. 


క. _ 'ఈ యెడ ని ట్లిమ్మహనీ ।; యాయుధములు పెట్టి యెచటి కరిగిరి మన కౌం 
తేయులు బృహన్నలా! తగ । నీ యెటింగిన యంతవట్టు నిక్కము సెపుమా!' 126 


ప్రతిపదార్థం: బృహన్నలా!= ఓ బృహన్నలా!; మన కౌంతేయులు= కుంతీ కుమారులైన మన పాండవులు; ఈ+ఎడన్‌= ఈ 

చోట (ఈ జమ్మిచెట్టు మీద); ఇట్ల్టు= ఈవిధంగా; -ఈ+మహనీయ+ఆయుధములు= మహిమతో కూడిన ఈ ఆయుధాలు; 

పెట్టి= దాచిపెట్టి; ఎచటికిన్‌= ఎక్కడికి; అరిగిరి= వెళ్ళారు; తగన్‌= తగినట్టు; నీ+ఎజింగిన+అంత వట్టు= నీకు తెలిసినంత 
అయ స్‌ ౮ (2) 

వరకు; నిక్కము= నిజాన్ని; చెప్పుమా!= చెప్పుము. 


తాత్సర్యం: 'బృహన్నలా! మహిమోపేతమైన ఈ ఆయుధాలను ఈచెట్టుమీద భద్రంగా దాచిపెట్టి మనపాండవులందరూ 
ఎక్కడికి పోయారో నీకు తెలిసినంతవరకు నిజం చెప్పవా?” 


విశేషం: మన కౌంతేయులు- అనే మాటలో ఒక ఆత్మీయత ఉన్నది. అది ఎట్లా ఉన్నదో తరువాతి వచనంలో తెలుస్తుంది. 


516 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని సస్నేహంబును, సగౌరవంబును, సవిషాదంబునుంగా మతియును. 127 


a 


ప్రతిపదార్థం: అని= అని పలికి; సస్నేహంబును= స్నేహంతో కూడింది; సగౌరవంబును= గౌరవంతో కూడింది; సవిషాదంబునున్‌+ 
కాన్‌= దుఃఖంతో కూడినదిగా; మజీయును= ఇంకా ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: ఉత్తరుడు పైవిధంగా చెప్పి, పాండవులపై స్నేహంతో, గౌరవంతో, దుఃఖంతో ఇట్లా అన్నాడు. 


విశేషం: స్నేహం, గౌరవం, విచారం అనేవి ఉత్తరుడి మనస్సులో కలిగాయి. ఈ విషయం ఇంకా వివరంగా ముందు పద్యాలలో 


క “ఏ నమ్మహానుభావుల । మేనల్లుండ; వార లార్యమిత్రులు, శత్రు 

క్షా నాయక గర్వ తమో । భానులు, బంధుహిత కార్య పరతంత్రాత్ముల్‌. 128 
ప్రతిపదార్థం: ఏను= నేను; ఆ+మహానుభావుల= ఆ మహాత్ములయొక్క; మేన+అల్టుండన్‌= మేనల్టుడిని; వారలు= గొప్పవారైన 
ఆ పాండవులు; ఆర్య= పూజ్యులైన; మి(త్రులు= స్నేహితులు; శత్రు= శత్రువులైన; క్ష్మానాయక= రాజులయొక్క; గర్వ= 
అహంకారం అనే; తమోభానులు= కారుచీకటికి సూర్యులు (అహంకారం నల్లటిది అనీ, కనుక చీకటితో పోల్చి, దాన్ని పోగొట్టే 
సూర్యులు పాండవులు అని భావం); బంధు= చుట్టాలకు; హిత= మేలుచేసే; కార్య= పనులలో; పరతం(త్ర= నిమగ్నమైన; 
ఆత్ముల్‌= మనస్సులు గలవాళ్లు. 


తాత్పర్యం: 'మహానుభావులైన పాండవులకు నేను మేనల్లుడిని. వాళ్ళు నాకు పూజ్యులైన మిత్రులు. శత్రురాజుల 
గర్వం అనే చీకటిని పోగొట్టే సూర్యులవంటివారైన ఆ పాండవులు బంధువులకు మేలు చేసేవారు. 


నిశేషం: ఉత్తరుడు పాండవులకు తాను మేనల్లుడిని అని చెప్పుకొనటంలో చుట్టరికపు సంబంధమైన స్నేహం, ఆర్యమి(త్రులు- 
అని చెప్పుకొనటంలో వారిపై ఆతడికి ఉన్న అపారమైన గౌరవభావం కనిపిస్తాయి. ఉత్తరుడికి పాండవులను గురించిన 
విషాదభావం ముందు పద్యాలలో స్పష్టమవుతుంది. 


తే. అయ్యుధిష్టిరు( డెచ్చట నడ(గి యున్న । వాండొ? భీముని పార్టుని వర్తనంబు 
లెయ్యెడల నేమి చందంబులయ్యె? నక్క। టా విధాతృండ! కవ లెందు దాంగి రొక్కొ? 129 


ప్రతిపదార్థం: ఆ+యుధిస్టిరుండు= ఆ ధర్మరాజు; ఎచ్చటన్‌= ఎక్కడ; అండగి+ఉన్నవాండొ= అణగిఉన్నాడో (దాగినాడో); 
భీముని= భీమునియొక్క; పార్టుని= అర్జునుడియొక్క; వర్తనంబులు= నడవడికలు; ఏ+ఎడలన్‌= ఎక్కడ; ఏమి 
చందంబులు+అయ్యెన్‌= ఎట్టా ఉన్నాయో; అక్కటా!= అయ్యో!; విధాతృండ!= హతవిధీ!; కవలు= నకులుడు, సహదేవుడు; 
ఎందున్‌= ఎక్కడ; దాంగిరి+ఒక్కొ?= దాగినారో కదా? 


తాత్సర్యం: ధర్మరాజు ఎక్కడ ఒదిగినాడో, భీముడు, అర్జునుడు ఎట్టా ఉన్నారో, అయ్యో దైవమా! నకులుడూ, 
సహదేవుడూ ఎక్కడ మరుగుపడి ఉన్నారో కదా! 


క. భూపాల వల్లభాజన । దీపిక యన జాలు ద్రౌపదికి నెయ్యెడలం 
దేపాటులు వాటిల్లెనొ? । కాపురుషులవలన నిట్టి కాజియ పుట్టెన్‌. 130 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 517 


ప్రతిపదార్థం: భూపాల= రాజులయొక్క; వల్లభాజన= భార్యల (రాణుల) సమూహానికి; దీపిక= దీపంవంటిది; అనన్‌+చాలు= 
అని చెప్పదగినట్టి; (ద్రౌపదికిన్‌= (ద్రుపదరాజు కూతురైన (ద్రౌపదీదేవికి; ఏ+ఎడల+అందున్‌= ఏ చోట్లలో; ఏ పాటులు= ఏ 
చిక్కులు (కష్టాలు); పాటిల్లైనా?= కలిగినాయో?; కాపురుషుల వలనన్‌= దుష్టులైన కౌరవులవలన; ఇట్టి= ఇటువంటి; కాజీయ 
పుట్టెన్‌= కష్టం వచ్చింది. 


తాత్సర్యం: లోకంలో మహారాణులందరికీ దీపం వంటి ద్రౌపదికి ఎక్కడ ఎటువంటి చిక్కులు వచ్చాయో? ఆమెకు 
దుష్టులైన ఆ కౌరవుల వలననే ఇటువంటి ఆపద వచ్చింది. 


క కపట ద్యూత మొనర్చిన । నృపతియు దుర్యోధనాది నీచుల వలం బా 
తి పడియె గడు బెక్కిడుమల । రిపుమర్దన వీర్యభుజ గరిష్టుం డయ్యున్‌. 131 


ప్రతిపదార్థం: కపట= మోసంతో కూడిన; ద్యూతము+ఒనర్చినన్‌= జూదాన్ని ఆడటం వలన; నృపతియున్‌= రాజైన ధర్మరాజు 
కూడా; రిపు= శత్రువులయొక్క; మర్దన= మర్హనంగల; వీర్య= పరాక్రమంచేత; భుజ= భుజబలంచేత; గరిష్టుండు+అయ్యున్‌= 
గొప్పవాడైనా (సమర్దుడైనా); దుర్యోధన+ఆది= దుర్యోధనుడు మొదలైన; నీచుల= నీచులయొక్క; వలన్‌= వలలో; పాణీ= 
చిక్కుకొని; కడున్‌= మిక్కిలి; పెక్కు= అనేకరకాలైన; ఇడుమలన్‌+పడియెన్‌= కష్టాలు పడ్డాడు. 


తాత్సర్యం: శత్రువులను నాశనం చేసే సామర్థ్యం ఉండీ కూడా రాజైన ధర్మరాజు, దుర్యోధనుడు మొదలైన నీచుల 
వలలో పడి, మాయాద్యూతాన్ని ఆడి, ఓడి, ఇన్ని కష్టాలు పడ్డాడు. 


క _ వినయబడ రెచ్చోటను దమ । వినుత మహీరాజ్య మహిమ విడిచి చనుట, నే 

మని వినియెదనో నీచే” ననుడు నతం డిట్టులనియె నాతని తోడన్‌. 132 
ప్రతిపదార్థం: (పాండవులు-అని అనుకోవాలి) తమ= తమయొక్క; వినుత= నుతించబడిన (పేరుకెక్కిన); మహీరాజ్య= 
పృథివీసామ్రాజ్యంయొక్క; మహిమ= వైభవాన్ని; విడిచి= త్యజించి; (వదలిపెట్టి); చనుటన్‌= (అడవులకు) వెళ్ళటం వలన; 
ఏ+చోటను= ఏచోట్లో కూడా (ఎక్కడా గానీ); వినంబడరు= వినబడటం లేదు. (తెలియటం లేదు); నీచేన్‌= (ఇప్పుడు) 


నీవలన; ఏమి+అని= వారిని గూర్చి ఏ మాటను; వినియెదనో= వింటానో కదా!; (అని) అనుడున్‌= ఉత్తరుడు అనగా; 
అతండు= ఆ బృహన్నల రూపంలో ఉండే అర్జునుడు; ఆతనితోడన్‌= ఆ ఉత్తరుడితో; ఇట్టులు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: సు(ప్రసిద్దమయిన తమరాజ్య వైభవాన్ని వదలేసి, వెళ్ళిపోవడంతో, పాండవుల మాటే ఎక్కడా వినబడటం 
లేదు. ఇప్పుడు నీవలన వాళ్లను గురించి ఏమాట వింటానో?' అని ఉత్తరుడు అన్నదానికి, అర్జునుడు ఉత్తరుడితో 
ఇట్లా అన్నాడు. 


విశేషం: పై పద్యాలలో ఉత్తరుడికి పాండవులమీదా, (ద్రౌపదిమీదా ఉన్న నిజమైన ఆవేదనా, ఆదుర్దా కనిపిస్తాయి. 


వ. “వారలకు వగవ వలవదు; విధివశంబున వచ్చిన యాపదకు నోర్షి బాసతప్పక తారును బాంచాలియు నొక్కటం 
బండ్రెండేండ్లు వనంబున వసియించి పదుమూ(డగునే( డజ్ఞాతవాసంబు సలుప వలయుట నిట వచ్చి మనవీట 
నవ్యాపన్నులై యున్నవారు. వినుము వారి నెటింగించెద. 133 


518 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వారలకున్‌= పాండవులను గురించి; వగవ వలవదు= దుఃఖపడవద్దు; విధివశంబునన్‌= విధి (తలరాత) 
కారణంగా; వచ్చిన, ఆపదకున్‌= కలిగిన కష్టానికి; ఓర్చి= సహించి; బాస, తప్పక= చేసికొన్న ఒప్పందం పొల్గుపోకుండ; 
తారును= ఆ పాండవులున్నూ; పాంచాలియున్‌= [ద్రౌపదికూడా; ఒక్కటన్‌= కలిసి; పండ్రైండు+ఏండ్లు= పన్నెండేళ్ళు; వనంబున 
వసియించి= అడవులలో ఉండి; పదుమూండు+అగు+ఏండు= పదమూడవ ఏడు; అజ్ఞాతవాసంబు= రహస్యంగా నివసించటం; 
చలుపవలయుటన్‌= చేయాలి కనుక; ఇట వచ్చి= ఇక్కడకు వచ్చి; మన వీటన్‌= మన నగరంలో; అవ్యాపన్నులు+ఐ= ఆపద 
లేనివారై; ఉన్నవారు= ఉన్నారు; వారిని= పాండవులను; ఎజింగించెదన్‌= తెలుపుతాను; వినుము. 


తాత్సర్యం: (ఉత్తరకుమారా!) వాళ్ళను గురించి నీవు ఆలోచించవలసిన పనిలేదు. విధివశాత్తు కలిగిన కష్టాలను 
ఓర్భుకొని, తమ బాసను తప్పకుండా పాండవులూ, పాంచాలీ అడవులలో పన్నెండు సంవత్సరాలుండి, పదమూడో 
ఏడు అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసికొనేందుకు ఇక్కడికే వచ్చి, మన నగరంలోనే ఏ అపాయం లేకుండా ఉన్నారు. 
వారెవరెవరో నీకు చెప్పుతాను; వినుము. 


క  కంకు(డు ధర్మసుతుండు; వల । లాంకుండు భీముండు; కవలు హయశిక్షక గో 
కింకరులు; సెప్పం దొడంగితి | నింక గొజింత వెట్ట నేల? యే నర్జును(దన్‌. 134 


ప్రతిపదార్థం: కంకుండు= కంకుభట్టు అనే పేరుతో ఉన్నవాడు; ధర్మసుతుండు= ధర్మరాజు; వలల+అంకు(డు= వలలుడు 
అనే పేర ఉన్నవాడు; భీముండు= భీమసేనుడు; కవలు= నకులసహదేవులు; హయశిక్షక, గోకింకరులు= అశ్వాలను శిక్షించేవాడూ, 
గోవులను పాలించేవాడూ; చెప్పన్‌+తొడంితిన్‌= చెప్పటానికి పూనుకొన్నాను (కనుక); ఇంకన్‌= ఇంకా (దీని తర్వాత); కొలు 
త పెట్టన్‌= మిగిలించేది; ఏల?= ఎందుకు?; (ఇంత చెప్పాక దాచేది ఎందుకు అని అర్థం); ఏను= నేను; అర్జ్హునుండన్‌= 
అర్జునుడిని. 


తాత్సర్యం: కంకుభట్టు అనే పేరుతో ఉన్నవాడే ధర్మరాజు. వలలుడు అనే పేరుతో వంటలవాడుగా ఉన్నవాడే 
భీముడు. గుర్రాలను శిక్షిస్తూ వాటిని కాపాడుతూ ఉన్నవాడే నకులుడు. గోవులను పాలించేవాడే సహదేవుడు. 
ఇంతెందుకు? నేనే అర్జునుడిని. 


తే. అధిపనందన! మాలిని యనంగ బర(గు । కాంత ద్రౌపది; దానికై కాదె సింహ 
బలుని( దమ్ముల గంధర్వపతులు సంపి | రనంగ6 జంపె మహోగ్రత ననిలసుతుండు.” 135 


ప్రతిపదార్థం: అధిపనందన!= రాకుమారుడవైన ఉత్తరకుమారా!; మాలిని+అనంగన్‌= మాలిని అనబడుతూ; పరంగుకాంత= 
ఉండే స్తీ ద్రౌపది= (ద్రుపదరాజు కూతురైన (ద్రౌపది; దానికిన్‌+ఐ+కాదె= దానికొరకే కదా; (ఆమె కారణంగా); గంధర్వపతులు= 
ఆమె భర్తలైన గంధర్వులు; సింహబలునిన్‌= సింహంయొక్క బలంతో సమానం అయిన బలంజఉన్న కీచకుడిని; తమ్ములన్‌= 
ఆ కీచకుడి తమ్ములను (ఉపకీచకులను); చంపిరి+అనంగన్‌= చంపినారనే నెపంతో; అనిలసుతుండు= వాయువు కుమారుడైన 
భీముడు; మహా+ఉ(గతన్‌= మహాఘోరంగా; చంపెన్‌= చంపాడు. 


తాత్సర్యం: ఉత్తరకుమారా! మాలిని అనబడే ఆమె ద్రౌపది. ఆమె కారణంగానే భీమసేనుడు కీచకుడినీ, ఉపకీచకులనూ, 
మాలిని భర్తలైన గంధర్వులు చంపారనే మిషతో భయంకరంగా చంపాడు.” 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 519 


వ. అనిన విని భూమింజయుండు సంభ్రమాశ్చర్య సంశయంబులు మనంబున ముప్పిరి గొనం దప్పక చూచి, 
సవ్యసాచికి వెండియు నిట్లనియె. 136 


ప్రతిపదార్థం: అనినన్‌, విని= అనగా విని; భూమింజయుండు= ఉత్తరుడు; సం(భ్రమ+ఆశ్చర్య+సంశయంబులు= తొట్రుపాటూ, 
అబ్బురం, సందేహాలూ; మనంబునన్‌= మనస్సులో; ముప్పిరి+కొనన్‌= పైమూడు భావాలూ పెనవేసికొని పోగా; తప్పకచూచి= 
అదే పనిగా కన్నులార్పకుండా చూచి; సవ్యసాచికిన్‌= అర్జునుడికి (రెండుచేతులతో బాణాలను వేసేవాడు); వెండియున్‌= 
మరలా; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: అర్జునుడు పాండవులనూ, (ద్రౌపదినీ గురించి వివరించి చెప్పగా ఆ మాటలను విని ఉత్తరుడు 
తొట్రుపాటు, ఆశ్చర్యం, సందేహం- అనే ఈ మూడు మనోభావాలూ ముప్పేటగా తనలో పెనవేసికొనగా తదేకంగా 
చూచి ఆతడు తిరిగి అర్జునుడితో ఇట్టా అన్నాడు. 


విశేషం: ఊహించని ఒక విషయాన్ని హఠాత్తుగా విన్నప్పుడు సామాన్యులకు తొట్రుపాటు కలుగుతుంది. దానితోపాటు 
ఆశ్చర్యం కలుగుతుంది. ఇది నిజమా? అనే సందేహం ఆ తర్వాత కలుగుతుంది. ధీరులు దానిని నిగ్రహించుకొంటారు. 
అధీరులైన ఉత్తరుడివంటివాళ్ళు దానిని ఆంగికంగా చూపిస్తారు. 


క. “చిరకీర్తి ప్రియు(డగు న । న్నరునకు బది గలవు భవ్యనామములు మనో 

హరముగ నవి సెపుమా యొం | డరయక యే నమ్మెదను బృహన్నల! నిన్నున్‌. 137 
ప్రతిపదార్థం: బృహన్నల!= ఓ బృహన్నలా!; చిర= శాశ్వతమైన; కీర్తి= కీర్తియందు; ప్రియుండు+అగు= ఆసక్తిగలవాడైన; 
ఆ+నరునకున్‌= ఆ అర్జునుడికి; భవ్య= శుభకరాలైన; నామములు= పేర్లు; పది+కలవు= పది ఉన్నాయి; ఒండు+అరయక= 
దేనినీ చూడకుండా (వెంటనే అని భావం); మనోహరముగన్‌= మనస్సును ఆకర్షించేటట్టు (అభిమానంతో, గౌరవంతో కూడిన 
భావం); అవి+ చెపుమా= వాటిని చెప్పుము; నిన్నున్‌= నిన్ను; ఏన్‌= నేను; నమ్మెదను= (అప్పుడు అర్జునుడివి అని) 
నమ్ముతాను. 


తాత్సర్యం: శాశ్వతమైన కీర్తిని ఆశించే ఆ అర్జునుడికి పది పేర్చున్నాయి. ఆ పేర్లు మంగళకరాలైనట్టివి. నీవు వెంటనే 
వాటిని చెప్పితే అప్పుడు నేను దేన్నీ అనుమానించకుండా, నీవే అర్జునుడివి అని నమ్ముతాను. కనుక వాటిని 
చెప్పుము. 


విశేషం: నలుగురు పాండవులనూ, |ద్రౌపదినీ గురించి బృహన్నల వివరించి చెప్పినప్పటికీ ఎదుట ఉన్నవాడే అర్జునుడు అని 
ఉత్తరుడు (గ్రహించుకోలేకపోయాడు. ఇది కేవలం ఉత్తరుడి అజ్ఞానమే. అందుకే, అర్జునుడికి ఉన్న పదిపేర్లనూ చెప్పుమని 
అడిగాడు. ఉత్తరుడికి బృహన్నలపై నమ్మకం కుదరలేదు. కారణం వికృతమైన ఆతడి రూపం. 


వ. అనుటయు నతండు సస్మితాననుం డగుచు, 'నర్జునుండు, ఫల్లునుండు, పార్టుండు, కిరీటి, శ్వేతవాహనుండు, 
బీభత్సుండు, విజయుండు, జిష్టుండు, సవ్యసాచి, ధనంజయుండు నను నివి పదియును నా పేళ్ళనవుడు, 
నుత్తరుండు పాండవమధ్యమున కిట్లనియె. 138 


520 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనుటయున్‌= (ఉత్తరుడు పదిపేర్లను చెప్పుమని) అని అడుగగా; అతండు= అర్జునుడు; స+స్మిత= 
చిణునవ్వుతో కూడిన; ఆననుండు+అగుచున్‌= ముఖం గలవాడై; అర్జునుండు; ఫల్లునుండు; పార్గుండు; కిరీటి; శ్వేతవాహనుండు; 
బీభత్సుండు; విజయుండు; బిష్షుండు; సవ్యసాచి; ధనంజయుండు - అను ఇవి; పదియును= పదికూడా; నా పేళ్ళు= నా 
పేర్టుు అనవుడున్‌= అనగా విని; ఉత్తరుండు= ఉత్తరకుమారుడు; పాండవమధ్యమునకున్‌= అర్జునుడితో; ఇట్టు+అనియెన్‌= 
ఇట్టా పలికాడు. 


తాత్సర్యం: ఉత్తరుడు అర్జునుడి పదిపేర్లనూ చెప్పుమనగానే, ఆతడు, చిరునవ్వుతో 'అర్షునుడూ, ఫల్నునుడూ, 
పార్గ్టుడూ, కిరీటి, శేతవాహనుడూ, బీభత్సుడూ, విజయుడూ, జిష్షుడూ, సవ్యసాచి, ధనంజయుడూ అనే ఈ పదీ 
నా పేర్లు' అని చెప్పాడు. అప్పుడు ఉత్తరుడు అర్జునుడితో ఇట్టా అన్నాడు. 

వ్‌ జాని జ డు. 


క. “ఏమి కతంబున నిట్లీ । నామంబులు సంభవిల్లె నరునకు? నవి చే 

తో మోదంబుగ. జెప్పుము । నీమది తత్తద్విధంబు నిశ్లితమేనిన్‌.' 139 
ప్రతిపదార్థం: ఇట్టు= (నీవు చెప్పినట్టుగా); ఈ నామంబులు= ఈ పేరు; నరునకున్‌= అర్జునుడికి; ఏమి కతంబునన్‌= 
ఏమి కారణంగా; సంభవిల్లైన్‌?= వచ్చాయి?; నీ మదిన్‌= నీ మనస్సులో; తద్‌+తద్‌+విధంబు= ఆయా రీతి అంతా; 


నిశ్చితము+ఏనిన్‌= స్పష్టంగా (ఖచ్చితంగా) తెలిస్తే; అవి= ఆ విశేషాలు; చేతస్‌+మోదంబుగన్‌= మనస్సుకు సంతోషాన్ని 
కలగజేసేటట్టుగా; చెప్పుము= చెప్పవలసింది. 


తాత్సర్యం: నీవు ఇంతకుముందు చెప్పిన పదిపేర్లూ అర్జునుడికి ఏకారణం వలన వచ్చాయో, నీకు ఖచ్చితంగా 
తెలిస్తే నాకు సంతోషాన్నిచ్చేటట్టుగా చెప్పుము. 


విశేషం: ఇంతకుముందు, అర్జునుడికి పదిపేర్లు ఉన్నాయనీ, వాటిని చెప్పితే, నీవే అర్జునుడివి అని నమ్ముతానని ఉత్తరుడు 
అర్జునుడితో అన్నాడు. అందుకు ఆతడు తనకున్న పది పేళ్ళనూ చెప్పాడు. అయినా ఉత్తరుడికి నమ్మకం కలగలేదు. 
కనుకనే, ఆ పది పేర్లూ రావటానికి కారణం ఏమిటి? అని అర్జునుడిని అడిగాడు. ఇంకా అర్జునుడిని గుర్తించలేకపోవటం, 


కేవలం ఉత్తరుడి అమాయకత్వమే. 


వ. అనుటయు 'నట్ల చేయుదు' నని యతం డిట్లనియె. 140 
తాత్పర్యం: పదిపేళ్ళకూ కారణాన్ని అడిగిన ఉత్తరుడికి “అట్లాగే చేస్తాను (చెప్పుతాను) అని ఉత్తరుడితో ఇట్టా 
అన్నాడు. 

విశేషం: ఈ (క్రింది పద్యం నుండి వరుసగా 8 పద్యాలలో, ఉత్తరుడికి తన పదిపేర్హ్లనూ, అవి వచ్చిన కారణాలనూ వివరిస్తాడు. 


ఆ. ధరణి యెల్ల గెలిచి తగ ధనంబులు గొని | యునికి నే ధనంజయుండ నైతి; 
నెట్టివారినైన నెదిరినం బోర జ । యంబు గొనుట విజయు( డండ్రు నన్ను 141 


ప్రతిపదార్థం: ధరణి+ఎల్లన్‌= భూమినంతటినీ; గెలిచి= జయించి; తగన్‌= తగిన విధంగా; (ఆయా రాజుల సంపదను బట్టి); 
ధనంబులు+కొని+ఉనికిన్‌= అన్ని రకాలైన ధనాలను (గ్రహించి ఉండటంచేత; నేన్‌= నేను; ధనంజయుండన్‌+ఐతిన్‌= 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 521 


ధనంజయుడు అనే పేరు కలవాడిని అయ్యాను; ఎట్టివారిన్‌+ఐనన్‌= ఎంత బలవంతులనైనా; ఎదిరినన్‌= పోరాడితే; పోరన్‌= 
యుద్దంలో; జయంబు+కొనుటన్‌= జయాన్ని సాధించటం వలన; నన్నున్‌= నన్ను; విజయుండు= విజయుడు; అని; అండ్రు= 
అంటారు. 


తాత్సర్యం: భూమినంతటినీ జయించి, ధనాన్ని పొందటంవలన నేను ధనంజయుడిని అయ్యాను. ఎంత బలవంతులు 
నన్ను ఎదిరించినా నేను యుద్దంలో జయాన్ని సాధించటంతో, నన్ను అందరూ విజయుడు అని అంటారు. 


తే. తెలుపులగు వాహనములు నాతేర సమర । భూములం దెప్తు నియతిమై బూని జేసి 

శ్వేతవాహన నామవిఖ్యాతి నాకు | సకలజన సమ్మతంబుగ సంభవించె. 142 
ప్రతిపదార్థం: సమర భూములందున్‌= యుద్దంచేసే (ప్రదేశాల్లో; ఎప్టున్‌= ఎల్లప్పుడూ; నా= నాయొక్క; తేరన్‌= తేరుకు 
(రథానికి); తెలుపులు+అగు= తెల్లనైన; వాహనములు= గుర్రాలు; నియతిమైన్‌= తప్పకుండా (నియమంగా); పూన్కిన్‌+చేసి= 


పూన్చటం వలన (కట్టటం వలన); నాకున్‌= నాకు; శ్యేతవాహన నామ విఖ్యాతి= శ్వేతవాహనుడు అనే పేరు గలవాడనే కీర్తి; 
సకలజన= సమస్త జనానికీ; సమ్మతంబుగన్‌= ఇష్టం అయ్యేటట్టు (ఒప్పుకోలుతో); సంభవించెన్‌= వచ్చింది. 


తాత్సర్యం: యుద్దరంగంలో నేను ఎల్లప్పుడూ నా రథానికి ఒక నియమంగా తెల్లటిగుర్రాలనే కట్టుతాను కనుక, 
అందరికీ సమ్మతంగా నాకు శ్వేతవాహనుడు అనేపేరు కలిగింది. 


చ. రవి యుదయించు నట్లు సమరంబున నా తలమీద గాంతి మూ 
ర్తి వెలు(గు నింద్రు( డిచ్చిన కిరీట మభేద్యమహోగ్ర సుస్టిర 
త్వ విభవ రూఢిమై; జనులు దానన నన్ను! గిరీటి నామ సం 
స్తవన విశేష పాత్రముగ సమ్మతి. జేసిరి మాత్స్యనందనా! 143 


ప్రతిపదార్థం: మాత్స్య= మత్య్యదేశానికి చెందిన రాజుయొక్క; నందనా!= కుమారా! (ఉత్తరకుమారా!); సమరంబునన్‌= 
యుద్దంలో; నా= నాయొక్క; తలమీ(దన్‌= తలపైన; రవి= సూర్యుడు; ఉదయించునట్టు= పుట్టినట్టుగా; కాంతిమూర్తిన్‌= 
వెలుగురూపుతో; (సూర్యుడు ఉదయించేటప్పుడు పుట్టే అందమైన, ఆకర్షణీయమైన మంచి కాంతిరూపంతో అన్నమాట); 
ఇంద్రుండు= దేవేంద్రుడు; ఇచ్చిన కిరీటము= బహుమానంగా ఇచ్చిన కిరీటం; అభేద్య= భేదించరానిది (యుద్ధాల్లో శత్రువులచేత 
విరుగగొట్టరానిది); మహా+ఉ(గ= ఎక్కువ భయంకరం అయిందీ; (ఆ కిరీట కాంతుల తీవ్రతకే కొందరు శత్రువులు 
మూర్చపోయి, మృతిచెందుతారు. అందుకే అది మహో(గం అయింది). సుస్టిరత్వ= మిక్కిలి దృఢమైనది (ఎట్టాంటి బాణాల 
తాకిడికీ అది కట్టుకదలదు - అని భావం); విభవ= పైన చెప్పిన అభేద్యం, ఉగ్రం, సుస్థిరం - అనే మూడురకాలైన వైభవంతో; 
రూఢిమైన్‌= పేరుకెక్కి; వెలుంగున్‌= (ప్రకాశిస్తుంది; జనులు= లోకంలో ఉన్న జనులు అందరూ; దానన్‌+అ= అందుకే; 
నన్నున్‌= నన్ను; కిరీటి= కిరీటి అనే; నామ= పేరుతో; సంస్తవన= స్తుతించేదానికి; విశేష= ఎక్కువైన; పాత్రముగన్‌= యోగ్యత 
ఉన్నవాడిగా (ప్రశంసకు అర్హుడినిగా); సమ్మతిన్‌+చేసిరి= అంగీకరించారు. 


తాత్సర్యం: దేవేంద్రుడు (నా పరాక్రమానికి మెచ్చి) ఇచ్చిన కిరీటం యుద్దంలో నా శిరస్సుమీద (ప్రకాశిస్తూ 
ఉంటుంది. అది ఉదయించే సూర్యకాంతులతో నా తలమీద విరాజిల్లుతూ ఉంటుంది. ఆ కిరీటం అభేద్యం, 
భయంకరం, సుస్థిరం అయినట్టిది. అందుకే నన్ను లోకమంతా కిరీటి” అని కీర్తిస్తుంది. 


522 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. _ వీరులకు. జూడ బీభత్స విధము గలుగు । నట్టి కార్యంబు సేంతకు నెట్టి సమర 
భంగులను దడంబడక బీభత్స సేయ; । దాన బీభత్సు( డను నభిధాన మయ్యె, 144 


ప్రతిపదార్థం: ఎట్టి= ఎలాంటి చిక్కులతో కూడిన; సమరభంగులను= యుద్దరీతులలో కూడా; వీరులకున్‌= వీరులైన వాళ్ళకు; 
చూడన్‌= చూడటానికి; బీభత్సవిధము= అసహ్యకరమైన పద్దతి; కలుగునట్టి= కలిగేటటువంటి; కార్యంబు= పనిని; చేంతకున్‌= 
చేసేదానికి; తడంబడక= తత్తరపాటులేక; బీభత్స+చేయన్‌= బీభత్సాన్ని పుట్టించను; దానన్‌= దానివల్ల (నాకు); బీభత్సుం 
డు+అను= బీభత్సుడు అనే; అభిధానము+అయ్యెన్‌= పేరు కలిగింది. 


తాత్సర్యం: ఎటువంటి చిక్కు సమస్యలతో కూడిన యుద్ద సమయాలలోనూ తడబడకుండా, శత్రువీరులు ఏవగించుకొనే 
పనిని చేయను. కనుకనే బీభత్సుడు అనే పేరు నాకు వచ్చింది. 


విశేషం: బీభత్సం చేయవలసినప్పుడు కూడా బీభత్సాన్ని సృష్టించకుండా, తత్తరపాటు లేకుండా యుద్దం చేస్తాడు కనుక 
అర్జునుడికి బీభత్సుడు అనే పేరు వచ్చింది. ఈ పేరు దేవతలలో, మనుషులలో ప్రసిద్ధమైనది అని మూలం. తిక్కన 'దేవ 
మనుష్యేషు' అన్నదాన్ని తీసికొనలేదు. 


క భండనమున నిరుగేలను । గాండీవము. దివియ నేర్పు గలిగిన నందు 
ద్దండ మగు సవ్యకరము ప్ర । చండత( బరంగుదును సవ్యసాచి యనంగన్‌. 145 


ప్రతిపదార్థం: భండనమునన్‌= యుద్దంలో; ఇరు కేలను= రెండుచేతులతో; గాండీవమున్‌= గాండీవం అనే ధనుస్సును (అల్లె 
త్రాటిని); తివియన్‌= లాగేదానికి; నేర్పు+కలిగినన్‌= నైపుణ్యం ఉన్నా; అందున్‌= ఆ రెండు చేతులలోనూ; ఉద్దండమగు= 
మిక్కిలి బలంతో కూడిన (దృఢమైన); సవ్యకరము= ఎడమచేతి యొక్క; ప్రచండతన్‌= తీవ్రతవలన; సవ్యసాచి+అనంగన్‌+పరం 
గుదును= సవ్యసాచి అనే పేరుతో పిలవబడతాను. 


తాత్సర్యం: యుద్దంలో ఏ చేతితోనైనా అల్లైత్రాటిని లాగుతాను. కానీ ఆ లాగడంలో ఎడమచేయి వాటం తీవ్రంగా 
ఉంటుంది. కనుక నన్ను సవ్యసాచి అని అంటారు. 


విశేషం: లోకంలో మామూలుగా కుడిచేతికే బలం ఎక్కువ. ఏపని చేసేదానికైనా కుడిచేతి వాటం సులువుగా, దృఢంగా 
ఉంటుంది. కాని, అర్జునుడి విషయంలో, ఎడంచేతికే వాటం ఎక్కువ. నిజానికి కుదురుకుంటే, కుడిచేతికన్న ఎడంచేతికి బలం 
ఎక్కువ. అయితే పట్టు కుదరాలి. అర్జునుడికి ఆ వాటం కుదిరింది. అందుకే తిక్కన 'సవ్యకరము (ప్రచండత' అని అన్నాడు. 
కాని, మూలంలో సవ్యసాచి అనేపేరు కలగటానికి కారణం ఇట్లా ఉన్నది. “ఉభౌ మే దక్షిణా పాణీ గాణ్జీనస్య వికర్షణే తేన 
దేవమనుష్యేషు సవ్యసాచీతి మాం విదుఃి (సం. 4-39-17) నా చేతులు రెండూ గాండీవాన్ని లాగటంలో దక్షిణములు 
(సమర్ధములు) కాబట్టి నన్ను దేవమనుష్యులలో సవ్యసాచి అంటారు. 


తే. ధరణి దుర్లభమగు నవదాతవర్హ | మార గలుగుట నర్జును( డండ్రు నన్ను; 
ఫల్గునాహ్వయ ముత్తర ఫల్లునీ వి । శిష్టకాల సంజననతం జేసి గలిగె. 146 


ప్రతిపదార్థం: ధరణిన్‌= భూమిమీద; దుర్హభము+అగు= లభించని (అరుదైన); అవదాత వర్షము= నిర్మలం అయిన వర్షం 
(తెలుపు); ఆరన్‌+కలుగుటన్‌= నిండా ఉండటం వలన; నన్నున్‌= నన్ను; అర్షునుడు= అర్జునుడు (అని); అం(డ్రు= 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 523 


అంటారు; ఉత్తరఫల్లునీ= ఉత్తరఫల్లునీ నక్షత్రంతో కూడిన; విశిష్టకాల= విశేషమైన కాలంలో (సంధికాలంలో); సంజననతన్‌+చేసి= 
పుట్టటం చేత; ఫల్లున+ఆహ్యయము= ఫల్గునుడు అనే నామం; కలిగెన్‌= కలిగింది. 


తాత్పర్యం: సామాన్యంగా ఎవ్వరికీ కలుగని అవదాత వర్షం నా శరీరానికి ఉండటం వలన నన్ను అర్జునుడు అని 
అంటారు. ఉత్తరఫల్నునీ విశిష్టకాలంలో పుట్టటంతో నాకు ఫల్లునుడు అనే పేరు వచ్చింది. 


విశేషం: 1. అర్జ్హునుడనే పేరు రావటానికి కారణం మూలంలో ఇట్లా చెప్పబడింది - “పృథివ్యాం చతురన్తాయాం నర్లో మే 
దుర్లభః సనుః। కరోమి కర్మశుక్షం చ తేన మూమర్జునం విదుః” (సం. 4-39-18) మొత్తం భూమిలో నావర్లంతో సమానమైన 
వరం దురభం. నేను పరిశుద్దమైన పనిని చేసాను. కాబణ్లి నన్ను అర్జునుడంటారు” - అని. ఉత్తరఫలునీ విశిషకాలం అంటే, 
ac] ష్‌! న! జె లు జ 0 (గ బె 
పూర్వఫల్లునీ, ఉత్తరఫల్లునీ నక్షత్రాల నడిమి కాలం. 


2. “ఉత్తరాభ్యాం చ పూర్వాభ్యాం ఫల్లునీభ్యాం నుహం దివా, జాతో హినువతః ప్పష్టే తేన మాం ఫల్లునం విదుః” 
(సం. 4-39-14) అని మూలం. నేను ఫల్గునీనక్షత్రకాలంలో హిమవంతుడి పృష్టభాగంలో పగలు పుట్టాను కాబట్టి నన్ను 


ఫల్నును డంటారు. 


క అని మొన మార్శొని వ్రణ మేం । గనుంగొన ధర్మజుని మేన గావింప(గ న 

య్యనిమిషులు. జాల రెవ్వరు€। జెనకిన6 బరిమార్తు గాన జిష్టు(డ నైతిన్‌. 147 
ప్రతిపదార్థం: అనిమొనన్‌= యుద్దాగ్రమునందు; మార్కొని= ఎదిరించి; ఏన్‌= నేను; కనుంగొనన్‌= చూస్తూఉండగా (నాకంటి 
ఎదురుగా అని భావం); ధర్మజుని= ధర్మరాజు యొక్క; మేనన్‌= శరీరంమీద; వ్రణము= గాయాన్ని; కావింప(గన్‌= చేసినటైైతే; 


ఎవ్వరున్‌+చెనకినన్‌= ఎవరు ఎదిరించినా; పరిమార్తున్‌= (వాళ్ళను) చంపుతాను; ఆ+అనిమిషులున్‌+చాలరు= (ఆ పరిస్థితిలో 
నన్ను ఎదిరించటానికి) దేవతలు కూడా సమర్గులు కాలేరు; కానన్‌= అందువలన; బిష్టుండన్‌+ఐతిన్‌= బిష్టుడిని అయ్యాను. 


తాత్సర్యం: నాకంటి ముందర ఎవరైనా కానీ యుద్దంలో ధర్మరాజు శరీరానికి గాయం కలిగిస్తే, వాళ్ళను చంపుతాను. 
ఆ సమయంలో దేవతలు కూడా నాకు అడ్డు తగలలేరు. దీనివలనే నాకు జిష్టుడు అనే పేరు వచ్చింది. 


క పృథ యను పేరు మదంబకు€ । బ్రథితంబై యునికి( జేసి పార్టు(డ నైతిన్‌; 

వృథయు(గ( బలుకుదునే? యవి | తథవచనుండైన ధర్మతనయు ననుజుండన్‌. 148 
ప్రతిపదార్థం: పృథ+అను= పృథ అనే; పేరు= నామం; మత్‌+అంబకున్‌= మా అమ్మకు (కుంతీదేవికి); ప్రథితంబు+ఐ= 
ప్రసిద్దమై; ఉనికిన్‌+చేసి= ఉండటంచేత; పార్భుండను+ఐతిన్‌= పార్భుడిని అయినాను; అవితథ= వ్యర్థంకాని, సత్యసమ్మతమైన; 


వచనుండు+ఐన= పలుకులు కలవాడైన; ధర్మతనయు= ధర్మరాజుయొక్క; అనుజు(డన్‌= తమ్ముడిని; వృథయుంగన్‌= 
వ్యర్థంగా (అసత్యంగా); పలుకుదునే?= చెప్పుతానా? 


తాత్సర్యం: మా అమ్మ కుంతీదేవికి ప్పథ అనే పేరు లోకంలో ప్రసిద్ధికెక్కింది. పృథయొక్క కొడుకును కాబట్టి 
పార్టుడిని అయ్యాను. సత్యశీలుడైన ధర్మరాజు తమ్ముడిని అబద్దం చెప్పుతానా? 


వ. ఈ పది పేళ్ళును నివి కారణంబులుగా( బ్రకాశంబులయ్యె; సకలసుర నికరంబు లడ్డపడినం బుండరీకాక్ష 
సహాయుండనై ఖాండవం బేరి నప్పుడు మెచ్చి భద్రమూర్తులైన రుద్ర విరించులు సన్నిధి సేసినం బెన్నిధి( గన్న 


524 శ్రీమదాంధ్ర మహాభారతము 


పేద చందంబున సంభ్రమించు నాకుం గరుణించి కృష్ణుండను నేకాదశ నామంబును, నప్రతిహత బాణంబులు 
నొసంగిరి. వారల యనుమతి నింద్రాదులయిన విబుధులును వివిధంబులగు దివ్యాస్తంబు లిచ్చిరి; పదంపడి 
గీర్వాణులకు నోర్వరాని యట్టివారి, వరదాన గర్వితుల నివాతకవచు లనియెడు దైతేయుల మాతలి 
సారథికంబగు నైంద్రస్యందనం బెక్కి యొక్కండన మూండు కోట్ల నిర్ణించితి. దుర్ణ్మయులగు హిరణ్యపుర 
నివాసుల నటువది వేవుర దేవారాతుల వారాశి తీరంబునం బరిమార్దితి; నప్పుడు ప్రీతుండై గిరిభేది కిరీటం 
బొసంగె; దేవసంఘంబు శంఖంబిచ్చె; నది కతంబుగా నచ్చిందంబు దేవదత్తం బనంబరంగె. మటియు 
నెయ్యెడల నెవ్వరు దొడరినం బొలివోని బలిమి కలిమి వెలుంగుదు. గాంధారీ నందనుండు గంధర్వరాజు 
చేతం బట్టువడిన యప్పుడు పదునాలుగువేల గంధర్వుల జయించి యతని విడిపించితి, నీ వోడకు; మీ 
కూడిన కురుబలంబుల గెలిచి, కర్ణ, గాంగేయ, కృప, ద్రోణ, ద్రౌణి, దుర్యోధనులు కనుంగొనుచుండ( 
గదుపులం గ్రమ్మటించెద' నని సత్వరంబుగా( జెప్పిన, విని యుత్తరుండు చిత్తంబున నద్దుత హర్షంబులు 
వొదువ మ్రాను డిగ్గనుటికి, సర్వాంగ సంగతోర్వీ తలంబగు దండప్రణామం బాచరించి, చేతులు మొగిచి 
నిలిచి యిట్లనియె. 149 


ప్రతిపదార్థం: ఇవ, కారణంబులు, కాన్‌= ఈ కారణాలుగా; ఈ పది పేళ్ళును= ఈ పది పేర్టున్నూ; ప్రకాశంబులు+అయ్యెన్‌= 
ప్రసిద్దికెక్కాయి; సకల= సమస్తమైన; సుర= దేవతలయొక్క; నికరంబులు= సమూహాలు. (దేవతలలో 16 జాతి భేదాలు - 
మొత్తం 33 కోట్లమంది); అడ్డపడినన్‌= ఎదురు నిలిచినప్పటికీ; పుండరీక+అక్ష= (తెల్ల తామరల వంటి కన్నులు గలిగినవాడు) 
కృష్ణుడియొక్క; సహాయుండను+ఐ= సహాయం కలవాడినై; ఖాండవంబు+ఏర్చినప్పుడు= ఖాండవమనే వనాన్ని కాల్చినపుడు; 
మెచ్చి= మెచ్చుకొని; భద్రమూర్తులు+ఐన= మంగళకరమైన ఆకారాలు కలవారైన; రు(ద్ర+ఏరించులు= శివుడూ, (బ్రహ్మదేవుడూ; 
సన్నిధి+చేసినన్‌= ప్రత్యక్షంకాగా; పెన్నిధిన్‌= గొప్పనిధిని; కన్న= చూచిన; పేద, చందంబునన్‌= పేదవాడివిధంగా; సంభ్రమించు= 
వేగిరపడుతున్న; నాకున్‌+కరుణించి= నన్ను దయచూచి; కృష్ణుండు+అను= కృష్ణుడు అనే; ఏకాదశనామంబును= పదకొండో 
పేరు; అ(ప్రతిహత= తిరుగులేని; బాణంబులు= బాణాలను; ఒసంగిరి= ఇచ్చారు; వారల= వారియొక్క; అనుమతిన్‌= 
ఆజ్ఞచేత; ఇంద్ర+ఆదులు+అయిన= ఇంద్రుడూ మొదలైన; విబుధులును= దేవతలుకూడా; వివిధంబులు+అగు= పలురకాలైన; 
దివ్య+అ(స్తంబులు= మహిమతో ప్రకాశించే అ(స్తాలు; ఇచ్చిరి= ఇచ్చారు; పదంపడి= ఆ తర్వాత; గీర్వాణులకున్‌= దేవతలకు 
కూడా; ఓర్వరాని+అట్టివారిన్‌= ఓడించటానికి సాధ్యం కానట్టివారిని; వరదాన= వరం ఇవ్వటంవలన; గర్వితులన్‌= గర్వించినవారిని; 
నివాతకవచులు అనియెడు; దైతేయులన్‌= రాక్షసులను; మాతలిసారథికంబు+అగు= మాతలి సారథిగా ఉన్న; (మాతలి 
దేవేంద్రుడి సారథి. ఇది దేవకార్యం గనుక, ఇంద్రుడు తన రథాన్నీ, సారథినీ అర్జునుడికి ఇచ్చాడన్న మాట); ఐం[ద్ర= ఇంద్ర 
సంబంధం అయిన; స్యందనంబు+ఎక్కి= రథాన్ని ఎక్కి; ఒక్కండను+అ= ఒక్కడినే; మూండుకోట్ట= మూడుకోట్లమందిని; 
నిర్జించితిన్‌= జయించాను; దుర్ణయులు+అగు= జయించటానికి వీలుకానివారైన; హిరణ్యపుర నివాసులన్‌= హిరణ్యపురంలో 
నివసించేవారిని; అజువది వేవురన్‌= అరవైవేలమందిని; దేవ+అరాతులన్‌= దేవతలకు శత్రువులైనవారిని- రాక్షసులను; వారాశి 
తీరంబునన్‌= సముద్రం గట్టున; పరిమార్చితిన్‌= చంపాను; అప్పుడు= ఆ సమయంలో; గిరిభేది= ఇంద్రుడు; (ఒకప్పుడు 
కొండలకు రెక్కలుండేవి. దానితో అవి గర్వించి, పట్టణాలపై వాలి నాశనం చేసేవి. అందువలన వాటి రెక్కలను ఇంద్రుడు 
తన వజ్రాయుధంతో విరుగగొట్టాడు. అందువలన ఆతడికి 'గిరిభేది” అనే పేరు వచ్చింది); ప్రీతుండు+ఐ= సంతోషించినవాడై; 
కిరీటంబు+ఒసంగాన్‌= కిరీటాన్ని ఇచ్చాడు; దేవసంఘంబు= దేవతల సమూహం; శంఖంబు+ఇచ్చెన్‌= శంఖాన్ని ఇచ్చింది; అది 
కతంబుగాన్‌= అది కారణంగా; ఆ+చిందంబు= ఆ శంఖం; దేవదత్తంబు+అనన్‌+పరగాన్‌= దేవదత్తమని పిలువబడింది; 
మజీయున్‌= అంతేకాక; ఏ+ఎడలన్‌= ఎక్కడగానీ; ఎవ్వరు+తొడరినన్‌= ఎవరు ఎదిరించినా; పొలివోని= తరగని; బలిమి= 
బలంయొక్క; కలిమిన్‌= సంపదచేత; వెలుంగుదున్‌= ప్రకాశిస్తాను; గాంధారీ నందనుండు= గాంధారి కుమారుడైన దుర్యోధనుడు; 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 525 


గంధర్వరాజు చేతన్‌= గంధర్వులకు రాజైన చిత్రసేనుడిచేత; పట్టు+పడిన+అప్పుడు= బందీ అయినప్పుడు; పదునాలుగు వేల 
గంధర్వులన్‌= పద్నాలుగు వేలమంది గంధర్వులను; జయించి= గెలిచి; అతనిన్‌= దుర్యోధనుడిని; విడిపించితిన్‌= బంధంనుండి 
విముక్తుడిని చేయించాను; నీవు+ఓడకుము= నీవు భయపడవద్దు; ఈ కూడిన= ఇక్కడ చేరిన; కురుబలంబులన్‌= కురుసేనలను; 
గెలిచి; కర్ల= కర్షుడు; గాంగేయ= భీష్ముడు (గంగ కొడుకు); కృప= కృపాచార్యుడు; ద్రోణ= ద్రోణుడు; (ద్రౌణి= (ద్రోణుడి 
కుమారుడైన అశ్వత్థామ; దుర్యోధనులు; కనుంగొనుచున్‌+ఉండన్‌= చూస్తూ ఉండగా; కదుపులన్‌= ఆవులమందలను; 
క్రమ్మణించెదన్‌= మరలిస్తాను; అని; సత్వరంబుగాన్‌+చెప్పినన్‌= తొందర తొందరగా చెప్పగా; ఉత్తరుండు; విని; చిత్తంబునన్‌= 
మనస్సునందు; అద్భుత+హర్షంబులు= ఆశ్చర్యం, సంతోషం; పొదువన్‌= పొదివికొనగా (చుట్టగా); మ్రాను= జమ్మిచెట్టు; 
డిగ్గన్‌+ఉజికి= త్వరగా దిగి; సర్వ+అంగ+సంగత+ఉర్వీతలంబు+అగు= అన్ని అంగాలు నేలకు తాకేటట్టు;: దండప్రణామంబు= 
కర్రవలె చేసిన నమస్కారం- (చక్కటి కర్రను నేలమీద పెట్టినప్పుడు, అది సమంగా నేలకు తాకుతుంది. అట్లాగే మనిషి 
నేలపై ఎనిమిది అవయవాలూ తాకేటట్టుగా వేసే నమస్కారం, సాష్టాంగ దండప్రణామం); ఆచరించి= చేసి; చేతులు మొగిచి= 
చేతులు జోడించి; నిలిచి= నిలువబడి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: ఈ కారణాలతో పదిపేర్లూ నాకు వచ్చాయి. కృష్ణుడి సహాయంతో, దేవతలంతా ఎదిరించినా, ఖాండవ 
వనాన్ని దహించేటప్పుడు, మెచ్చుకొని, మంగళ రూపాలుగల శివుడూ, బ్రహ్మదేవుడూ ప్రత్యక్షమయ్యారు. అప్పుడు 
పెద్ద నిధి చిక్కిన పేదవాడివలె నేను సంతోషించాను. వారు దయతో “కృష్ణుడు” అనే పదకొండో పేరుతోపాటు, 
దివ్యాలైన బాణాలను కూడా ఇచ్చారు. వారి ఆజ్ఞతో, దేవేంద్రుడూ మొదలైన దేవతలంతా ఎన్నెన్నో దివ్యాస్రాలను 
అనుగ్రహించారు. ఆ తరువాత దేవతలకే జయించటానికి వీలుకాని నివాత కవచులు అనే రాక్షసులను, ఇంద్రుడి 
రథంమీద, మాతలిని సారథిగా చేసికొని వెళ్ళి, ఒంటరిగా మూడుకోట్లమందిని చంపాను. అట్లాగే, హిరణ్యపురంలో 
ఉండే అరవైవేలమంది రాక్షసులను కూడా, సముద్రం గట్టున చంపాను. దానికి ఇంద్రుడు మెచ్చుకొని కిరీటాన్ని 
ఇచ్చాడు. దేవతలంతా కలిసి శంఖాన్ని బహూకరించారు. కనుకనే ఆ శంఖానికి దేవదత్తం అనే పేరు వచ్చింది. 
ఎక్కడ ఎవరు నన్ను ఎదిరించినా, తరగని బలంతో వెలుగుతాను. గాంధారి కుమారుడైన దుర్యోధనుడు గంధర్వరాజు 
చిత్రసేనుడి చేతిలో చిక్కి బందీ అయినప్పుడు, పద్నాలుగువేలమంది గంధర్వులను జయించి, ఆతడిని విడిపించాను. 
నీవు భయపడవద్దు. ఇక్కడ చేరిన కౌరవ సైన్యాన్ని గెలిచి, కర్ణుడూ, భీష్ముడూ, ద్రోణుడూ, కృపాచార్యుడూ, అశ్వత్థామా, 
దుర్యోధనుడూ చూస్తూఉండగానే, ఆవుల మందలను మళ్ళిస్తాను' అని అర్జునుడు అన్నాడు. ఆ మాటలను విన్న 
ఉత్తరుడు ఆశ్చర్యాన్ని, సంతోషాన్నీ పొందాడు. గబగబా చెట్టు దిగి ఆతడు అర్జునుడికి సాష్టాంగ దండప్రణామం 
చేసి, చేతులు జోడించి నిలబడి ఈ విధంగా పలికాడు. 


విశేషం: అర్జునుడు ఇన్ని విధాల వివరించాక, ఉత్తరుడికి బృహన్నలపై ఆతడే అర్జునుడు అనే నమ్మకం కలిగింది. ఇది 
తరువాతి పద్యంలో, 'సమ్మోహము పాసె' అనే మాట వలన తెలుస్తుంది. 


ఉత్తరుడు బృహన్నల నర్జును(గా నెజుంగుట (సం. 4-39-21) 


ఉ.  'బాహు సమగ్ర శత్రు మదభంజన శౌర్య! సమస్తలోక చే 
తోహర మూర్తి! నీ విటులు దోంచుట నాకు బ్రసన్న విస్పుర 
ద్దేహముతోడ భాగ్యమయ దేవత సన్నిధిసేత గాదె; స 
మ్మోహము పాసె(; జిత్తము ప్రమోద రసత్వము( బొంది పొంగెడున్‌. 150 


526 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: బాహు= బాహువులయొక్క బలంతో; సమగగ్ర= నిండిన; శత్రు= శత్రువులయొక్క; మద= మదాన్ని (గర్వాన్ని); 
భంజన= నాశనంచేసే; శౌర్య!= పరాక్రమం కలవాడా!; సమస్తలోక= లోకంలో ఉన్న అందరియొక్క; చేతస్‌= మనస్సులను; 
హర= హరించివేసే (ఆకర్షించే); మూర్తి!= ఆకారం (రూపం) కలవాడా!; నీవు= (అంతటి) నీవు; ఇటులు= ఇట్టా; తోయట= 
కనపడటం; నాకున్‌= నాకు; (ప్రసన్న= (ప్రశాంతమైన (స్వచ్చమైన); వి+స్సురత్‌= ఎక్కువగా (ప్రకాశించే; దేహముతోడన్‌= 
శరీరంతో; భాగ్యమయదేవత= అదృష్టరూపం అయిన దేవత; సన్నిధి+చేంతన్‌+కాదె!= ఎదుట నిలవడమే కదా! (ప్రత్యక్షం 
కావటమే కదా!); చిత్తము= నాయొక్క మనస్సు; సమ్మోహము+పాసెన్‌= మోహాన్ని వదిలింది (మనస్సు వ్యామోహ రహితం 
అయింది అన్నమాట); చిత్తము; (ప్రమోదరసత్యమున్‌= ఆనందమనే రసాన్ని; పొంది= అనుభవించి; పొంగెడున్‌= 
ఉప్పొంగుతూఉన్నది. (మనస్సులో వ్యామోహం ఎప్పుడైతే నశించిందో, అప్పుడే ఆనందరసాన్ని అనుభవించటం జరిగింది. దాని 
ఫలితంగా మనస్సు ఉప్పొంగింది- అని). 


తాత్సర్యం: 'సమ(గ్రమైన బాహుబలంతో ఉన్న శత్రువులయొక్క మదాన్ని అణిచివేసే పరాక్రమం కలవాడా! లోకులకు 
మనోహరంగా కనిపించే ఆకారం కలవాడా! అర్జునా! నాకు నీవు ఈ రకంగా (ప్రత్యక్షం కావటం ఎట్టా ఉన్నదంటే, 
నా భాగ్యదేవతే ప్రసన్నమైన రూపంతో నా యెదుట నిలిచినట్లే ఉన్నది. నా మనస్సులో ఉన్న వ్యామోహం నశించటం 
వలన నాకు పరమానందంగా ఉన్నది. 


విశేషం: ఇది- ఉత్తరుడు అర్జునుడిని స్తుతించటమే! ఉత్తరుడి దృష్టిలో అర్జునుడు ఒక దైవమే! ఆతడికి అర్జునుడిపై ఉన్న 
భక్తి ప్రపత్తులు, గౌరవం అటువంటివి. అర్జునుడు పాండవుల విషయాన్ని సమగ్రంగా వివరించాక, ఉత్తరుడికి మనస్సు నిర్మలం 
అయింది. దానితో, పాండవులను గూర్చిన విచారం ఉత్తరుడికి తొలగిపోయింది. మనస్సుకు స్తిమితం చిక్కింది. అందుకే 
ఆతడి భ్రాంతి తొలగింది. దాని ఫలితమే, ఆతడికి కలిగిన ఆనంద రసస్థితి. ఈ విషయాన్ని తిక్కన రసానుకూలంగా వర్షించి, 
ఉత్తరుడి మనోభావాన్ని సముచితంగా చిత్రించాడు. 


క నిన్నెటుగక యే నేమే। నన్న పలుకులెల్ల మజచి యాశ్రిత రక్షా 
సన్నద్ధ భావ మేర్పడ । నన్నుం గృపం జూడవే సనాథు(డ నగుదున్‌.' 151 


ప్రతిపదార్థం: నిన్నున్‌+ఎణు(గక= నీవుఅని తెలిసికొనలేక; ఏను= నేను; ఏమి+ఏని= ఏమయినా; అన్న= అన్నట్టి; పలుకులు= 
మాటలు; ఎల్లన్‌= అన్నిటినీ; మజణచి= మనసులో గుర్తుంచుకొనక; ఆ(శ్రితరక్షాసన్నద్ద భావము= ఆ(శ్రయించినవాళ్ళను 
కాపాడటానికి పూనుకొనే మనస్తత్త్యం; ఏర్పడన్‌= స్పష్టమయ్యే విధంగా; నన్నున్‌= నన్ను; కృపన్‌= దయతో; చూడవే= చూడవా!; 
సనాథు(డన్‌+అగుదున్‌= (నేను) రక్షించేవాడొకడు ఉన్నవాడిని అవుతాను (అనాథుడను కాను). 


తాత్సర్యం: (మొదట్లో) నిన్ను తెలిసికొనలేక; ఎవరో అనుకొని, అన్నమాటలను (అహంకారంగా తేలిగ్గా అన్న 
మాటలను) మనసులో పెట్టుకోక, మరిచిపోయి, నిన్ను ఆశ్రయించిన దీనులైన వాళ్ళను కాపాడటానికి ఎట్టా 
పూనుకొంటావో, అట్టాంటి భావంతో, దయతో నన్ను కూడా చూడుము. దానితో నేను దిక్కున్నవాడిని జొతాను.! 


విశేషం: దీనికి ముందు పద్యంలో, అర్జునుడిని తెలిసికొన్న ఉత్తరుడు ఆతడి పరాక్రమాదికాన్ని స్తుతించి, ఈ పద్యంలో తాను 
అర్హునుడిని ఆ(శ్రయించినటూ తనను రక్షించుమంటూ క్షమించుమని (ప్రార్షించాడు. దీనితో అర్హునుడు ఉత్తరుడికి 

జ ౧ a a థి జ ల 
ప్రసన్నుడయ్యాడు. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 527 


క అనవినుచుందేరుడిగి గ్ర। క్కునం గౌంగిటం జేర్ణి విరటుకొడుకును గుంతీ 
తనయుడు సమ్మదమున( దన । కనుంగవం గడు నశ్రువారి కడలుకొనంగన్‌. 152 


ప్రతిపదార్థం: అనన్‌+వినుచున్‌= ఉత్తరుడు అన్న మాటలను వింటూ; కుంతీ తనయు(డు= కుంతీదేవి కుమారుడైన 
అర్జునుడు; తేరు డిగి= రథం దిగి; సమ్మదమునన్‌= ఆనందంతో; తన= తనయొక్క; కను+కవన్‌= రెండుకండ్లలో; కడున్‌= 
మిక్కిలి; అ(శ్రువారి= కన్నీరు; కడలుకొనంగన్‌= రాగా ((స్రవించగా); విరటుకొడుకును= విరాటరాజు కుమారుడైన ఉత్తరుడిని; 
(గ్రక్కునన్‌= వెంటనే; కౌంగిటన్‌+చేర్చెన్‌= కౌగిట్లోకి తీసికొన్నాడు (కౌగిలించుకొన్నాడు అని భావం). 


తాత్సర్యం: ఆ(శ్రితభావంతో ఉత్తరుడు అన్న మాటలను విన్న అర్జునుడు, రథంమీద ఉన్నవాడల్లా (క్రిందికి దిగి, 
కండ్లవెంట ఆనందబాష్పాలు కారుతూ ఉండగా, ఉత్తరుడిని ప్రియమార కౌగిలించుకొన్నాడు. 


విశేషం: ఇక్కడ తిక్కన ఉత్తరుడియొక్క, అర్జ్హునుడియొక్క మనోభావాలను చి(త్రించాడు. ముందుపద్యంలో ఉత్తరుడు 
అర్జునుడిని క్షమాపణ కోరుతూ సంప్రార్థనను చేశాడు. దానికి ఇందులో అర్జునుడు ఆతడికి ప్రసన్నుడై ఆశ్లేష (కౌగిలింత) 
రూపమైన ఆత్మీయతను (ప్రదర్శించాడు. ఆ భావానికి 'అ(శ్రువారి కడలుకొనటం”' సూచన. 


వ. ఇట్లు సమాలింగితుందై. 153 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సమాలింగితుండు+ఐ= బాగుగా (మనసారా) కౌగిలించుకొనబడినవాడై. 
తాత్సర్యం: ఉత్తరుడు అర్జునుడిచేత కౌగిలించుకొనబడినవాడై. 


చ. “మనము కలంకదేటి రిపుమర్దన విక్రమ! యెక్కు తేరు; నీ 
ఘనభుజశక్తి ప్రాపున నఖండిత శౌర్య మహోన్నత్రుండనై 
యనిమొన సారథిత్వము మహత్త్వము వైరులు మెచ్చ జూపెదన్‌ 
నను బనిగొమ్ము లెమ్ము కురునాథు నదల్పు, మరల్పు గోవులన్‌. 154 


ప్రతిపదార్థం: రిపు మర్దన వి[క్రమ!= శత్రువులను మర్చించే (చంపే) పరా(క్రమంఉన్న అర్జునా!; మనము= నాయొక్క మనస్సు; 
కలంక+తేటెన్‌= స్వచ్చం అయింది (మలినం లేకుండా నిర్మలంగా ఉన్నదని భావం); తేరు= రథం; ఎక్కు= ఎక్కవలసింది; 
నీ= నీయొక్క; ఘన= గొప్పదైన; భుజశక్తి= భుజబల పరాక్రమం యొక్క; ్రాపునన్‌= ఆశయంతో; అఖండిత (న+ఖండిత)= 
భంగంలేని, తరిగిపోని; శౌర్య= పరాక్రమంతో; మహా+ఉన్నతుండను+ఐ= ఎంతో గొప్పవాడినై; వైరులు మెచ్చన్‌= శత్రువులు 
కూడా మెచ్చేటట్టుగా; అనిమొనన్‌= యుద్ద ముఖంలో; సారథిత్వము= రథాన్ని తోలటంయొక్క; మహత్త్వము= ఘనత, 
(చాతుర్యం); చూపెదన్‌= చూపిస్తాను; ననున్‌= నన్ను; పని+కొమ్ము= ఆజ్ఞాపించుము; లెమ్ము= బయలుదేరుము; కురునాథున్‌= 
దుర్యోధనుడిని; అదల్పు= అదలించుము (పారదోలుము); గోవులన్‌= ఆవులను; మరల్పు= మళ్ళించవలసింది. 


తాత్సర్యం: 'అర్జునా! (నీ దర్శనంతో) నా మనస్సు ప్రసన్నంగా ఉన్నది. నీ భుజాల రక్షణలో నేను గొప్పవాడినై, 
శత్రువులు కూడా పొగిడే రీతిగా రథాన్ని తోలుతాను. ఇంక (ఆలస్యం లేకుండా) లెమ్ము! నేను ఏమిచేయాలో 
ఆజ్ఞాపించుము! దుర్యోధనుడిని తరిమివేసి, ఆలమందలను మళ్ళించుము! 


528 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఎక్కు తేరు), 'పనిగొమ్ము', లెమ్ము", 'అదల్పు*, 'మరల్పు' పదాలలో ఉత్తరుడి మహోత్సాహం కనిపిస్తుంది. ఆవులను 
మళ్ళింపజేయాలనే తొందరా కనిపిస్తుంది. బృహన్నలే అర్జునుడు అనే నిశ్చయం కలగటమే ఈ ఉత్సాహానికి మూలం. 


క _ మనమున. గోరుదు నేన । ర్లునునకు సమరమున రథ్యచోదక భావం 
బున. బని సేయవలయు నని । యనిశము; విధికరుణ నాకు నది సిద్దించెన్‌.' 155 


ప్రతిపదార్థం: నేను= నేను; అర్జునునకున్‌= అర్జునుడికి; సమరమునన్‌= యుద్దంలో; రథ్య= గుర్రాల యొక్క; చోదకభావంబునన్‌= 
తోలటంలో (సారథ్యంలో); పని+చేయవలయున్‌+అని= పనిచేయాలని; అనిశమున్‌= ఎల్లప్పుడూ; మనమునన్‌= నా మనస్సులో; 
కోరుదును= కోరుకొంటాను; విధి కరుణన్‌= విధియొక్క దయతో (దేవుడి దయతో); నాకున్‌= నాకు (ఉత్తరుడికి); అది= 
రథాన్ని తోలటం అనే కోరిక; సిద్దించెన్‌= ప్రాప్తించింది. 


తాత్సర్యం: యుద్దంలో అర్జునుడికి రథసారథిగా ఉండాలని నేను ఎప్పుడూ మనసులో కోరుకొంటూ ఉంటాను. 
దేవుడి దయవలన ఇప్పుడు నాకు అది ప్రాప్తించింది.” 


విశేషం: మొదట రథికుడుగా బయలుదేరి వచ్చిన ఉత్తరుడు పరిస్థితి మారిన దానివలన సారథిగా మారాడు. దానికి ఆతడు 
ఎంతో సంతోషపడ్డాడు; పైగా అది (సారథి కృత్యం) తన చిరకాల వాంఛ అనీ, దేవుడి దయవలన అది సిద్ధించిందనీ ఉత్తరుడు 
అన్నాడు. దీనివలన ఉత్తరుడు మానసికంగా ఎంతో ఎదిగినట్లు తెలుస్తుంది. ఈ విషయం ముందు ఇంకా స్పష్టమవుతుంది. 


వ. అని పలుకు నుత్తరు నత్యాదరంబునం జూచి సవ్యసాచి యతని కిట్లనియె. 156 


ప్రతిపదార్థం: అని పలుకు= పైవిధంగా పలుకుతూఉన్న; ఉత్తరున్‌= ఉత్తరకుమారుడిని; అతి+ఆదరంబునన్‌= ఎక్కువ 
మన్ననతో; చూచి; సవ్యసాచి= అర్జునుడు; అతనికిన్‌= ఉత్తరుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: పై రీతిగా చెప్పే ఉత్తరుడిని అర్జునుడు ఎంతో ఆదరంతో చూచి ఆతడితో ఈ రకంగా అన్నాడు. 


మ. “ప్రియ మక్షీణము నాకు నీ దెస; మదిన్‌ భీతిప్రదోద్వేగ సం 
శయముల్‌ సేర6గ నీను నీకు; ఘనరక్షా కల్పనా బుద్ది ని 
శ్రయ సంపాదిని నాదు దృష్టి; నిను నశ్వవ్రాతముం జో(క గా 
లియు రానీను; దృణీకరింపు రిపుదోర్లీలాసముల్లాసమున్‌. 157 


ప్రతిపదార్థం: నాకున్‌= నాకు; నీదెసన్‌= నీవైపు (నీమీద); ప్రియము= ప్రేమ, ఇష్టం; అక్షీణము (న+క్షీణము)= క్షీణించిపోనిది 
(ఎక్కువైనది); మదిన్‌= మనసులో; నీకున్‌= నీకు; భీతిప్రద+ఉద్వేగ= భయాన్ని కలిగించే ఆవేశమూ; సంశయముల్‌= 
అనుమానమూ; చేరంగన్‌+-ఈను= చేరనీయను; నాదు= నాయొక్క; దృష్టి= చూపు; ఘన= ఎక్కువయిన; రక్షా= రక్షణను; 
కల్పనా= కల్పించే; బుద్దిన్‌= ఆలోచనలో; నిశ్చయ= నిశ్చయాన్ని (దృఢనిర్లయాన్ని); సంపాదిని= కలిగించేది; నినున్‌= నిన్నూ; 
అశ్వ= గుర్రాలయొక్క; వ్రాతమున్‌= సమూహాన్ని; చో(శన్‌= సోకటానికి (తాకటానికి); గాలియున్‌ రాన్‌+ఈను= గాలిని గూడా 
దగ్గరికి చేరనీయను. (మీద ఈగ వాలనీయను వంటిదే ఇదీ కూడా); రిపుదోస్‌(ఐ+లీలా+సం+ఉల్ద్టాసమున్‌= శత్రువుల 
భుజాలయొక్క విలాసంయొక్క ఉద్రేకాన్ని (శత్రువుల బలాధిక్యమును); తృణీకరింపు= చులకన చేయుము (లెక్క చేయవద్దు). 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 529 


తాత్సర్యం: '(ఉత్తరకుమారా!) నాకు నీమీద ఉన్న (ప్రేమ తరగనట్టిది. భయమూ, ఆవేశమూ, సందేహమూ నీకు 
రానివ్వను. నా దృష్టి అంతా నీకు రక్షణ కల్పించటంలోనే లగ్నమయి ఉంటుంది. నిన్నూ, గుర్రాలనూ తాకటానికి 
గాలిని కూడా సోకనివ్వను. (కనుక) నీవు శత్రువులయొక్క పరాక్రమాన్ని ఏమాత్రం లెక్కచేయ నవసరం లేదు.” 


విశేషం: ఉత్తరుడు తనపై చూపిన భక్తి గౌరవాలకు అర్జునుడు ఆతడిని కౌగిలించుకొని, పైవిధంగా ధైర్యాన్ని చెప్పాడు. 
అందులో, సారథి అయిన ఉత్తరుడినీ, గుర్రాలనూ, గాలిని కూడా తాకనీయనని అంటాడు. దానివలన, రథికుడైనవాడికి 
రథ్యాలనూ (గుర్రాలనూ); సారథినీ రక్షించుకొనవలసిన బాధ్యత ఉందనీ సూచించబడింది. సమర్ధుడైన రథికుడే సారథినీ, 
గుర్రాలనూ రక్షించుకొనగలుగుతాడు. 


వ. అనిన విని భూమింజయుండు సవినయంబుగా నిట్లనియె. 158 


తాత్సర్యం: అర్జునుడు పైవిధంగా మాట్లాడిన తరువాత, ఉత్తరుడు, వినయంతో కూడినవాడై ఈవిధంగా అన్నాడు. 


క. “నిను నర్జునుండని యెటిం । గిన యంతన పాసె నెల్ల కిల్లిషములు; నీ 
తను వేల షండభావం । బున బొందెనొ యెటుగవలయు( బుంస్తాభరణా! 159 


ప్రతిపదార్థం: నినున్‌= నిన్ను; అర్జునుండు+అని= అర్జునుడు అని; ఎటీంగిన+అంతన్‌+అ= తెలిసికొన్న వెంటనే; ఎల్ల= 
అన్ని రకాలైన; కిల్బిషములున్‌= దోషాలు (మానసికాలైన); పాసెన్‌= పోయాయి; పుంస్ల+ఆభరణా!= పురుషత్యానికి అలంకారమైన 
వాడా! (ఓ అర్జునా!); నీతనువు= నీ ఈశరీరం; ఏల= ఎందుకు; షండభావంబునన్‌+పొందెనొ?= పేడితనాన్ని పొందిందో? 
(నపుంసకుడివిగా ఎందుకు ఉన్నావు? - అని); ఎజణుంగవలయున్‌= నాకు తెలియాలి. 


తాత్సర్యం: 'అర్జునుడివి అని నీవు నాకు తెలిసినప్పుడే, (మానసికాలైన) నా వ్యథలు, పాపాలు అన్నీ పోయాయి. 
పురుష శ్రేష్ణుడా! నీకు ఈ పేడిరూపం ఎట్లా కలిగిందో తెలిసికొనాలని ఉన్నది. 


విశేషం: అలం: పరికరం. పేడిరూపం ఎందుకు వచ్చిందో చెప్పవలసింది అని అనకుండా ఉత్తరుడు, 'ఎజణుంగవలయున్‌ అని 
అన్నాడు. ఇది చాలా సున్నితమైన విషయం. అందుకే ఉత్తరుడు 'నీవు చెప్పుము" అని నేరుగా అడగలేదు. 'ఎయింగవలయున్‌' 
అనడంలో తాను అడగకుండా, అర్జునుడే చెప్పాలి అని ఉత్తరుడి భావం. తిక్కన (ప్రయోగించిన 'పుంస్యాభరణా!' అనే 
విశేషణం సాభిప్రాయం. “ఏదో కారణంగా ఇట్టా ఉన్నావనీ' ధ్వని. భయాలు మొదలైనవి మానసిక రోగాలు. సహజంగా అంత 
శూరుడు కాని ఉత్తరుడు కురుసేనను చూచి బెదిరాడు. ఇప్పుడు అర్జునుడు అని నిశ్చయం అయ్యాక ఉత్తరుడి మనస్సులో 
ఉన్న భయం, ఆందోళన, సంకోచం మొదలైన 'కిల్సిషాలు' పోయినాయని భావం. కాబట్టి అలంకారం పరికరం. 


చ. అనవుడు నాతం డిట్లను, 'మదగ్రజుపంపున బ్రహ్మచర్య వ 
ర్తనకయి పూర్వశాపవిహితంబగు రూపము. దాల్లి యేకహా 
యన పరిపాలనీయ మగునట్టి వ్రతంబు సమాప్తి. బొంద. జ 
లిన జతనంబు లోకులకు. బేడితనంబయి తోంచె నిమ్మెయిన్‌. 160 


ప్రతిపదార్థం: అనవుడున్‌= పైవిధంగా ఉత్తరుడు అనగానే; ఆత(డు+ఇట్టు+అనున్‌= అర్జునుడు ఇట్లా అంటున్నాడు; మత్‌= 
నాయొక్క; అ(గజా= అన్న అయిన ధర్మరాజుయొక్క; పంపునన్‌= ఆజ్ఞతో; (బ్రహ్మచర్య వర్తనకయి= (బ్రహ్మచర్యాన్ని 


530 శ్రీమదాంధ్ర మహాభారతము 


నడపటానికి; పూర్వ= పూర్వం; శాప= శాపంచేత (ఊర్వశి వలన వచ్చిన శాపం); విహితంబు+అగు= విధించబడ్డ; రూపమున్‌= 
ఆకారాన్ని; తాల్చి= ధరించి; ఏక= ఒకటైన; హాయన= సంవత్సరంపాటు; పరిపాలనీయము= ఆచరించదగింది; అగునట్టి= 
అయినటువంటి; వ్రతంబు= నియమం; సమాప్తిన్‌+పొందన్‌= ముగించటానికి; చల్పిన= చేసినట్టి; జతనంబు= (ప్రయత్నం; 
లోకులకున్‌= లోకానికి; ఈ+మెయిన్‌= ఈ రీతిగా; పేడితనంబు+అయితోటెన్‌= నపుంసకత్వంగా వ్యక్తమయింది. 


తాత్సర్యం: అర్జునుడు ఉత్తరుడితో తనకు పేడిరూపం ఎట్టా వచ్చిందో చెప్పుతున్నాడు. “మా అన్న ధర్మరాజు 
యొక్క ఆజ్ఞ మేరకు బ్రహ్మచర్యవ్రతాన్ని పూని, ఇంతకుముందు ఊర్వశి కారణంగా వచ్చిన శాప సంబంధమైన 
రూపాన్ని తాల్ఫి, సంవత్సరం పాటు ఆచరించాల్సిన వ్రతాన్ని పూర్తిచేసే ప్రయత్నమే లోకానికి ఇలా పేడిరూపంగా 
తోస్తూ ఉన్నది. 


విశేషం: అర్జునుడు, తన అన్న ధర్మరాజు ఆనతో, పాశుపత మహాస్రాన్ని సంపాదించటానికి ఇం(ద్రకీలపర్వతం మీద 
ఇంద్రుడిని గురించి తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై, శివుడిని గూర్చి తపస్సు చేయుమని ఆదేశించాడు. అర్జునుడు 
అట్లాగే చేశాడు. శివుడు మాయా కిరాతవేషంలో వచ్చి, అర్జునుడితో పందికొరకు పోరాడి, మెచ్చి, (ప్రత్యక్షమై, పాశుపతాన్ని 
అను[గ్రహించాడు. ఆ సందర్భంలో ఇంద్రుడు దేవగణాలతో వచ్చి అర్జునుడిని మెచ్చి, అమరావతికి తీసికొనిపోయాడు. అక్కడ 
అర్జునుడిని పరీక్షించటానికి ఇంద్రుడు ఊర్వశిని సాలంకృతగా ఆతడి వద్దకు పొమ్మంటాడు. ఆమె అర్జునుడి వద్దకు వచ్చి, 
తన కోరికను తెలిపింది. దానికి ఆతడు “తల్లీ! అని పిలిచి, తమ వంశకర్త అయిన పురూరవుడికి ఆమె భార్య అనీ, కనుక 
తనకు తల్లి అనీ, నిరాకరించాడు. పైగా అప్పరసలందరూ ఇంద్రుడి కాంతలు కనుక, ఇట్లా కూడా 'నీవు నాకు తల్లివే!' అని 
అర్జునుడు ఆమెకు బుద్ది చెప్పాడు. దానికి ఆమె నపుంసకుడివి కమ్మని శపించింది. అర్జునుడు విచారించగా తండ్రి అయిన 
ఇంద్రుడు ఇది భయపడవలసిన విషయంకాదనీ, ముందు అజ్ఞాతవాసంలో ఈ శాపమే వరంగా ఉంటుందనీ ఓదార్చి, 
వరాలిచ్చి కొడుకు నిగ్రహాన్ని (ప్రశంసించి పంపాడు. ఈ కథ ఆంధ్ర మహాభారతం ఆరణ్యపర్వం ప్రథమాశ్వాసంలో ఉన్నది. 


వ. అదియును నిటమీంద లేదనినం బ్రమోదమాన మానసుండయి, మత్స్యపతిసూనుండు పాండుసూనున 
కిట్లనియె. 161 


ప్రతిపదార్థం: అదియును= ఆ పేడిరూపం కూడా; ఇటమీ(దన్‌= ఇకమీద; లేదు+అనినన్‌= ఉండదు అనగానే; (ప్రమోద 
మాన= సంతోషిస్తున్న; మానసుండు= మనస్సు కలవాడు; అయి; మత్స్య= మత్యదేశానికి; పతి= రాజు అయిన విరాటుడి 
యొక్క; సూనుండు= కుమారుడైన ఉత్తరుడు; పాండుసూనునకున్‌= పాండురాజు కుమారుడైన అర్జునుడితో; ఇట్టు+అనియెన్‌= 
ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: ఇంక ఆ పేడిరూపం (తనకు) లేదు” అని చెప్పగా,ఉత్తరుడు ఆనందంతో అర్హునుడితో ఇట్లా అన్నాడు. 
— జ లా 
ఆ. ఇట్లు తెలియం జెప్పుటెల్ల నాదెస దయ । పెంపుతోడి కూర్చి పేర్మి( గాదె! 
యింక సురలకైన శంకింతునే? భవ । ద్దాహువప్రగుప్తి బలుపు గలుగ. 162 


ప్రతిపదార్థం: ఇట్టు= పైవిధంగా; తెలియన్‌+చెప్పుట+ఎల్లన్‌= బాగా తెలిసేటట్టు చెప్పటం అంతా (ఎందుకంటే); నాదెసన్‌= 
నాపై దయ=దయయొక్క; పెంపుతోడి= ఆధిక్యంతో కూడిన (ఎక్కువైన); కూర్మి పేర్మిన్‌= (ప్రేమయొక్క అతిశయంతో; 
కాదె!= కాదా! ఇంకన్‌= ఇప్పటినుండి; భవత్‌= నీయొక్క; బాహు= బాహువులు అనే; వప్ర= (ప్రహరి (ప్రాకారం) యొక్క; 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 531 


గుప్తిన్‌= రక్షణతో; బలుపు కలుగన్‌= బలం రాగా; సురలకున్‌+అయినన్‌= దేవతలకు అయినా; శంకింతునే?= అనుమానిస్తానా? 


(జంకుతానా?). 


తాత్సర్యం: “ఈ విధంగా నీవు నాకు స్పష్టంగా చెప్పటం, నాపైన దయాతిశయంతో కూడిన అభిమానంతోనే కదా! 
ఇక ముందు నీ బాహువులు అనే ప్రాకారం రక్షిస్తూ ఉండగా, బలాన్ని పొంది, దేవతలకైనా భయపడకుండా 
ఉంటాను. (అంటే కౌరవసేన సంగతి చెప్పనక్కరలేదని భావం). 


విశేషం: అలం: కావ్యార్థాపత్తి. 'భవద్బాహు వ(ప్రగుప్తి బలుపుగలుగి, అనే రూపక ప్రయోగం వలన ఉత్తరుడిలో సమాఢ్రిత 
భావం అర్జునుడి బల ప్రశంస, అభ్యర్థన, ఆత్మవిశ్వాసం, (క్రొత్త ఉత్సాహం వంటి భావాలు కలిగినట్టు తెలుస్తున్నది. 


వ. నాకుం బని యెయ్యది పనుపు “మనిన నతండును” గాండీవంబును, గాంచన పుంఖంబులగు బాణంబులు 
గల తూణీర యుగళంబును, మదీయ తను త్రాణ కృపాణంబులును బుచ్చికొని తక్కిన వాని నెప్పటి భంగిన 
కట్టి పెట్టి ర' మ్మని నియోగించిన, నాతండు నట్ల చేయుటయు, నమ్మహాత్ముండు నియాతాత్ముండయి యధి 
దేవతలకుం బ్రాణమిల్లి, భక్తితోడ దివ్యకోదండాదులగు సాధనంబులు గైకొని, సవిశేషస్పూర్తి యగు మూర్తి 


నత్యంత దర్శనీయత్వంబు నొంది. 163 


ప్రతిపదార్థం: నాకున్‌= నాకు; పని+ఎయ్యది?= పని ఏమి? (ఏ పనిచేయాలి); పనుపుము+అనినన్‌= ఆజ్ఞాపించుము అని 
అనగా; అతండును= అర్జునుడు కూడ; గాండీవంబును= గాండీవం అనే పేరున్న వింటినీ; కాంచన= బంగారుతో కూడిన; 
పుంఖంబులు+అగు= పింజలు కలవైన (బాణాల పిడిభాగం బంగారంతో అలంకరిస్తారు. పేర్లు కూడా చెక్కుతారు); 
బాణంబులు కల= బాణాలు ఉన్న; తూణీర= అమ్ముల పొదులయొక్క; యుగళంబును= జంటను; మదీయ= నాయొక్క; 
తను= శరీరాన్ని; (త్రాణ= రక్షించేది (కవచాన్ని); కృపాణంబులును= కత్తులునూ; పుచ్చికొని= తీసికొని; (చెట్టుపైన ఉన్న 
ఆయుధాల మొత్తంలో పైవి మాత్రం తీసికొని); తక్కినవానిన్‌= మిగిలిన వాటిని; ఎప్పటి భంగిన్‌+అ= ముందున్న విధంగానే; 
కట్టిపెట్టి= కట్టగా కట్టి; రమ్ము+అని నియోగించినన్‌= రావలసింది అని ఆజ్ఞాపించగా; ఆతండు= ఉత్తరుడు; అట్టు+అ 
చేయుటయున్‌= అర్జునుడు చెప్పినట్లే చేయగా; ఆ+మహాత్ముండు= ఆ అర్జునుడు; నియత+ఆత్ముండు+అయి= నియమించిన 
మనస్సు కలవాడై (మనోనిగ్రహంతో); అధిదేవతలకున్‌= ఆయా ఆయుధాలకు అధిపతులైన దేవతలకు; (ఆయుధాల్ని 
'ప్రయోగించాలంటే, ఆయా ఆయుధాల అధిదేవతల అనుగ్రహం కావాలి. అవి అన్నీ మంత్ర మహితాలు); (ప్రణమిల్లి= 
నమస్కరించి; భక్తితోడ= భక్తిభావంతో; దివ్య= ప్రకాశిస్తూ మహిమతో కూడిన; కోదండ+ఆదులు+అగు= ధనుస్సు మొదలైనవగు; 
సాధనంబులు= యుద్దానికి సంబంధించినవాటిని (ఆయుధాలను); కైకొని= స్వీకరించి; స+విశేషస్ఫూర్తి= ఏదో విశేషం (ప్రత్యేకతతో) 
కూడిన కాంతి ఉన్నట్టిది; అగు=ఐన; మూర్తిన్‌= రూపంతో; అతి+అంత= మిక్కిలి; దర్శనీయత్వంబున్‌= చూడతగిన లక్షణం; 
ఒంది= పొంది. 


తాత్సర్యం: ఇప్పుడు నేను ఏం పనిచేయాలో నన్ను ఆజ్ఞాపించుము” అని ఉత్తరుడు అనగానే, అర్జునుడు 'గాండీవాన్నీ, 
బంగారుతో అలంకరించిన పిడులున్న బాణాలతో నిండిన రెండు అమ్ములపొదులనూ, కవచాన్నీ, కత్తినీ తీసికొని, 
తక్కినవాటిని అట్లాగే కట్టిపెట్టి రావలసింది" అని అంటే ఉత్తరుడు అట్లాగే చేశాడు. మహాత్ముడైన ఆ అర్జునుడు 
ఆయా ఆయుధాలకు సంబంధించిన దేవతలకు భక్తితో (మొక్కి, ఆయుధాలను (గ్రహించి, ఎంతో కాంతిమంతమైన 
దివ్యరూపంతో దర్శనీయంగా ఉండి. (తరువాతి పద్యంతో అన్వయం). 


532 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. బలరిపుం డిచ్చిన కుండల । ములు నుష్టీషంబుం జిత్తమున భక్తి మెయిం 

దల(ప నవి వచ్చె; వెండ్రుక | లలవడగా( బాచి ముడిచె నమర దృఢముగన్‌. 164 
ప్రతిపదార్థం: బల= బలుడు అనే పేరుగల రాక్షసుడియొక్క; రిపుండు= శత్రువైనవాడు ఇంద్రుడు; ఇచ్చిన= ఇచ్చినటువంటి; 
కుండలములన్‌= చెవులకు పెట్టుకొనే ఆభరణాలు (వలయాలు); ఉష్మీషంబున్‌= తలపాగా; చిత్తమునన్‌= మనస్సులో; భక్తిమెయిన్‌= 
భక్తితో; తలంపన్‌= తలచుకొనగానే; అవి= ఆ కుండలాలూ, తలపాగా; వచ్చెన్‌= వచ్చాయి; వెండ్రుకలు= జుట్టును; అలవడ( 
గాన్‌= తగినట్టుగా; పాచి= పాయలు పాయలుగా చిక్కుదీసి; దృఢముగన్‌= గట్టిగా; అమరన్‌= కుదురుకొనే రీతిగా; ముడిచెన్‌= 
ముడివేసికొన్నాడు (అర్జునుడు). 


తాత్సర్యం: దేవేంద్రుడు ప్రసాదించిన కుండలాలనూ, తలపాగానూ అర్జునుడు తన మనస్సులో అనుకొనగానే 
వచ్చాయి. అప్పుడు ఆతడు తన జుట్టును సవరించుకొని, వాటిని అమరించుకొన్నాడు. 


విశేషం: కుండలాలూ, ఉష్లీషం మొదలైన అర్జునుడి వస్తువులన్నీ దివ్యాలు కనుక, అవి అవసరం అయినప్పుడు తలచుకొనగానే 
ఆతడికి స్వాధీనాలౌతాయి. ఉష్షీషం అంటే శిరోవేష్టనం (తలగుడ్డ) లేదా కిరీటం. ఉష్ణాన్ని పోగొట్టేది ఉష్టీషం. 


క, తలచుట్టు చుట్టి గుండల । ములు వెట్టెను; ద్రిండు గాఢముగ. గట్టి గరం 

బుల వలయంబులు గనుగొని | యెల నవ్వొాలయంగ నెక్కె నేద్దెటి రథమున్‌. 165 
ప్రతిపదార్థం: తలచుట్టు= తలపాగాను; చుట్టెన్‌= చుట్టుకొన్నాడు (అర్జునుడు); కుండలములు= కుండలాలను; పెట్టెను= 
పెట్టుకొన్నాడు; (ద్రిండు= దట్టీని; గాఢముగన్‌= గట్టిగా బిగించి; కట్టెన్‌= కట్టుకొన్నాడు; కరంబుల= చేతులయొక్క; వలయంబులు= 
కటకాలు (గాజులు); కనుంగొని= చూచి; ఎల+నవ్వు+ఒలయంగన్‌= చిరునవ్వుతో; ఏడ్తెణన్‌= అతిశయంతో; రథమున్‌= 
రథాన్ని; ఎక్కెన్‌= ఎక్కాడు. 


తాత్పర్యం: తలపాగా బాగా అమరించి చుట్టుకొని కుండలాల్ని ధరించి, దట్టి బిగించి, చేతులకు ఇంకా అలాగే 
వున్న గాజుల్ని చూచుకొని అర్జునుడు చిరునవ్వుతో, రథాన్ని ఎక్కాడు. 


విశేషం: అర్జునుడికి 'ఎలనవ్వు' (చిరునవ్వు) కలిగింది. దానికి కారణం ఆతడి చేతులకున్న శంఖవలయాలు. అంటే శంఖాల 
వలె ఉన్న గాజులు. వాటిని స్త్రీలు వేసికొంటారు. బృహన్నలకు తగినట్టు ఆతడు అప్పటికి వాటిని వేసికొన్నాడు. కాని, ఇంకా 
ఉన్నాయే - అని తన చేతులను తాను చూచికొని అర్జునుడు నవ్వుకొన్నాడు. 


వ. అట్టి యెడ వరదాన మహానుభావంబునం జేసి. 166 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; వర= వరాన్ని; దాన= ఇవ్వటం వలన కలిగిన; మహా+అనుభావంబునన్‌+చేసి= 
గొప్ప మహిమతో. 


తాత్సర్యం: ఇంద్రుడు వరాన్ని ఇవ్వటం వలన కలిగిన ప్రభావంతో ఆ సమయంలో. 


క పెట్టక కట్టక మౌళిం । బుట్టిన క్రియ దీధితులు నభోభాగంబున్‌ 
ముట్టి వెలుంగంగ నింద్రుని । పట్టి కిరీటంబు పొలిచె. బ్రస్పురితంబై. 167 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 533 


ప్రతిపదార్థం: పెట్టక= తనకు తానై పెట్టుకొనకుండా; కట్టక= తానై తలపై కట్టుకొనకుండా; మౌళిన్‌= శిరస్సుపైన; పుట్టిన 
క్రియన్‌= మొలిచిన రీతిగా; దీధితులు= వెలుగులు; నభస్‌(ఏ+భాగంబున్‌= ఆకాశాన్ని; ముట్టి= తాకి (ఆకాశం అంతా నిండి); 
వెలుంగంగన్‌= (ప్రకాశించగా; ఇంద్రుని= దేవేంద్రుడి యొక్క; పట్టి= కుమారుడైన అర్జునుడియొక్క; కిరీటంబు= కిరీటం; 
ప్రస్సురితంబు+ఐ= మిక్కిలి కాంతితో నిండి; పొలిచెన్‌= ప్రకాశించింది. 


తాత్సర్యం: తానై తలమీద పెట్టక, తనకు తానుగా తలకు కట్టక, తలమీదే మొలిచినట్టు తన కాంతులను ఆకాశం 
అంతా విరజిమ్ముతూ అర్జునుడి కిరీటం ప్రస్ఫుటంగా (ప్రకాశించింది. 


విశేషం: అర్జునుడి కిరీట కాంతులకే కొందరు సైనికులు మూర్చపోతారు. అది అంత (ప్రభావంతో కూడింది. అట్లాగే, 
అల్లైత్రాటి ధ్వనితో కొందరూ, దేవదత్త శంఖధ్యానంతో కొందరూ, కపిధ్వజం సింహనాదానికి కొందరూ, ఇట్లా చాలా సైన్యం 
మూర్చపోతుంది. ఇది అంతా అర్జునుడు యుద్దం చేయకముందే జరుగుతుంది. అర్జునుడి యుద్ద పరికరాలు అన్నీ 
వరప్రసాదాలు. 


వ. ఇవ్విధంబున సన్నద్దుండై యతిరథశ్రేష్టుండు రథం బెక్కియం దాయుధంబులు పదిలంబుగా నిడి, తనుత్రాణ 
తలత్రాణంబులు తాల్చి, కవదొనలం బూని, గాందీవంబు. బుచ్చికొని యెక్కువెట్టి, ముష్టి నలవరించి గుణధ్వని 
సేసిన. 168 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= పైన చెప్పినట్టు; సన్నద్దుండు+ఐ= సంసిద్దం అయినవాడై; అతిరథ= అతిరథులలో; 
శ్రేష్ణుండు= శ్రేస్టమైనవాడు అయిన అర్జునుడు; రథంబు+ఎక్కి; అందు=ఆ రథంలో; ఆయుధంబులు=ఆయా ఆయుధాలను; 
పదిలంబుగాన్‌+ఇడి= జా(గత్తగా ఉంచి; తనుత్రాణ= కవచాన్ని (తనువును-అంటే- శరీరాన్ని కాపాడేదాన్ని); తల= కరతలాన్ని 
(అరచేతిని); త్రాణంబులు= రక్షించేది (అరచేతి కవచం); తాల్చి= ధరించి; కవ= రెండైన; దొనలన్‌= అమ్ములపొదుల 
(జంటను); పూని= తాల్చి; గాండీవంబున్‌+పుచ్చికొని= గాండీవాన్ని తీసికొని; ఎక్కు+పెట్టి= అల్వెత్రాడు బిగించి; 
ముష్టిన్‌+అలవరించి= పిడికిటితో గట్టిగా పట్టి; గుణధ్వని= అల్లైత్రాటి ధ్వని (ధనుష్టంకారం); చేసినన్‌= చేయగా. 


తాత్పర్యం: అర్జునుడు పైవిధంగా యుద్దానికి సంసిద్దమై, రథాన్ని అధిరోహించి, ఆయుధాలను భద్రంగా రథంలో 
పెట్టుకొని, కవచాలనూ, అమ్ములపొదులనూ ధరించి గాండీవాన్ని ఎక్కుపెట్టి, అల్లైత్రాటిని మోగించగా. 


తే. పక్షి మృగజాతు లెల్లను బ్రమసి యిట్టు । నట్టు. గలగొనం జెదరె; వృక్షా౪ యదరె(; 
గురుబలంబును బెదరె; నంబరము దిశలు | బూరటిల్లంగ( దొడంగి. దదారవమున. 169 


ప్రతిపదార్థం: తద్‌+ఆరవమునన్‌= ఆ అల్లైత్రాటి ధ్వని వలన; పక్షి= పక్షులయొక్క; మృగ= మృగాలయొక్క; జాతులు+ఎల్లను= 
జాతులు అన్నీ; (నానారకాల పక్షులూ, మృగాలూ); బ్రమసి= భ్రమించి (దిక్కు తెలియక); ఇట్టున్‌+అట్టున్‌= ఇటు అటూ; 
కలగొనన్‌= కలతచెందేటట్టు; చెదరెన్‌= చెదిరిపోయాయి; వృక్ష+ఆళి= చెట్ల గుంపు; అదరెన్‌= అదిరింది (ఊగింది); 
కురుబలంబును= కౌరవసేన కూడా; బెదరెన్‌= బెదిరిపోయింది; అంబరము= ఆకాశం; దిశలు= దిక్కులూ; బూరటిల్లంగన్‌+తొడ( 
గెన్‌= (ఆ శబ్దంతో) నిండి మారుమోగసాగాయి. 


తాత్సర్యం: అర్జునుడు చేసిన ఆ ధనుష్టంకారం వలన అన్నిరకాల పక్షులూ, మృగాలూ కలత చెంది చెల్లాచెదరయ్యాయి. 
చెట్టు అన్నీ కుదుళ్ళతో ఊగిపోయాయి. కౌరవసేన కూడ బెదిరిపోయింది. అల్లెత్రాటి ధ్వనితో ఆకాశం, దిక్కులూ 
నిండి మారుమోగిపోయాయి. 


534 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. తదనంతరంబ యగ్శిదేవుం దలంచిన, నతండును దన వరంబున మున్న కలిగి విశ్వకర్మ నిర్మితంబును, 
మాయామయంబును, వానరాకారంబును నగు మహోగ్ర కేతనంబును, తదాశ్రితంబులైన వికృతాభీల 
నానావిధ భూతంబులC బుత్తెంచిన, నుదాత్త చిత్తుండయి యుత్తరు సింహపతాక శమీవృక్షంబునం బెట్టించి, 
నిజ ధ్వజంబు రథంబునం గట్టించి, దివ్యంబు గావున దేవదత్తంబు చిత్తజ్ఞత్వంబున సన్నిధి సేసిన 
సవినయంబుగాం గైకొనియె; నక్కుమారుండును నాయితంబై నొగలెక్కి పగ్గంబు లమర్చ్దికొని యగ్గలిక తోడం 
దురంగంబుల యంగంబులు తొడయుచు వాని జవసత్త్వంబులు వేటు వేటి వర్ణించిన. 170 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత; అగ్నిదేవున్‌+తలంచినన్‌; అతండును= అగ్నిదేవుడు కూడా; తన 
వరంబునన్‌= తన వరంచేత; మున్ను+అ= అంతకు మునుపే; కలిగి= సిద్దంగా ఉండి; విశ్వకర్మ= విశ్వకర్మ అనే దేవశిల్పి 
చేత; నిర్మితంబును= నిర్మించబడిందీ; మాయామయంబును= మాయతో కూడిందీ; వానర+ఆకారంబును= కోతివంటి 
రూపం కలిగిందీ; అగు= ఐన; మహా= గొప్పదైన; ఉ(గ= భయంకరమైన; కేతనంబును= ధ్వజం ఉన్నట్టిదీ; 
తద్‌+ఆశ్రితంబులు+ఐన= దాని నాశ్రయించిన; వికృత= వికారంబులయిన; ఆభీల= భయంకరాలైన; నానావిధ= అనేక 
రకాలైన; భూతంబులన్‌= భూతాలను; పుత్తెంచినన్‌= పంపగా; ఉదాత్త చిత్తుండు+అయి= ఉప్పొంగిన మనస్సు కలవాడై; 
ఉత్తరు= ఉత్తరకుమారునియొక్క; సింహపతాకన్‌= సింహం గుర్తుగల జెండాను; శమీ వృక్షంబునన్‌+పెట్టించి= జమ్మిచెట్టుమీద 
పెట్టించి; నిజ= తనయొక్క; ధ్వజంబున్‌= కేతనాన్ని (కపిధ్వజాన్ని); రథంబునన్‌= రథానికి; కట్టించి; దివ్యంబు+కావునన్‌= 
దేవతామహిమ కలది కాబట్టి; దేవదత్తంబు= దేవదత్తమనే శంఖం; చిత్తజ్ఞత్వంబునన్‌= మనసులో ఉన్నదాన్ని తెలిసికొన్నట్టు 
(సంకల్పమా(త్రం చేతనే); సన్నిధి+చేసినన్‌= ఎదుటికి రాగా; సవినయంబుగాన్‌= వినయంతో కూడి; కైకొనియెన్‌= తీసికొన్నాడు; 
ఆ+కుమారుండును= ఆ ఉత్తరకుమారుడు కూడా; ఆయితంబు+ఐ= సిద్దమై; నొగలు+ఎక్కి; పగ్గంబులు+అమర్చికొని; 
అగ్గలిక తోడన్‌= ఆధిక్యంతో; తురంగంబుల= గుర్రాలయొక్క; అంగంబులు= అవయవాలు; తొడయుచున్‌= నిమురుతూ; 
వాని= ఆ గుర్రాలయొక్క; జవసత్యంబులు= వేగాన్నీ, బలాన్నీ; వేజువేజ= వేరువేరుగా; వర్లించినన్‌= వివరించగా. 


తాత్సర్యం: ఆ తరువాత అర్జునుడు అగ్నిని మనసులో ధ్యానించాడు. అప్పుడు అగ్నిదేవుడు అర్జునుడికి మునుపే 
వరంగా ఇచ్చినట్టిదీ, దేవశిల్సి అయిన విశ్వకర్మ నిర్మించిందీ, మాయతో కూడిందీ, కోతి ఆకారంగా ఉండేదీ 
అయిన ధ్వజాన్ని పంపించాడు. దాన్ని ఆధారం చేసికొని ఉన్న భయంకరాలైన ఎన్నో భూతాలను కూడా పంపించాడు. 
అర్జునుడు ఉత్తరుడి సింహపతాకాన్ని జమ్మిచెట్టు మీద పెట్టించాడు. తన కపికేతనాన్ని రథానికి కట్టించాడు. 
అర్జునుడి మనస్సంకల్పాన్ని గ్రహించి, దేవదత్తం ఎదుటికి వచ్చింది. అర్జునుడు వినయంతో ఆ దివ్యమైన శంఖాన్ని 
గ్రహించాడు. అప్పుడు ఉత్తరకుమారుడు తయారై నొగలెక్కి పగ్గాలను చేత పట్టుకొని గుర్రాలను నిమురుతూ వాటి 
వేగాన్నీ, బలాన్నీ వేరువేరుగా వివరించాడు. 


అర్జును డుత్తరసారథికంబైన రథంబెక్కి దేవదత్తంబు పూరించుట (సం. 4-41-1) 


చ.  'తడవగుదెంచె; జమ్మికి. బ్రదక్షిణవృత్తిగం దేరు వోవని; 
మ్మెడ గలుగంగ బోయె బసు; లిప్పుడ కూడుది మన్న నాత(డున్‌ 
నడప దొడంగుడున్‌ మనమునన్‌ రణకౌతుక ముల్లసిల్లగాC 
బిడుగుల పిండు బిట్టులియు పెల్లునం బార్జుండు శంఖ మొత్తినన్‌. 171 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 535 


ప్రతిపదార్థం: తడవు+అగుదెంచెన్‌= (ఇప్పటికే) ఆలస్యం అయింది; జమ్మికిన్‌= జమ్మిచెట్టుకు; (ప్రదక్షిణ వృత్తిగన్‌= కుడివైపుచుట్టూ 
తిరిగే విధంగా (ప్రదక్షిణం చేసిన రీతిగా); తేరు= రథాన్ని; పోవనిమ్ము= పోనిమ్ము; పసులు= పశువులు (ఆవులు); ఎడ+ 
కలుగంగన్‌= దూరంగా; పోయెన్‌= వెళ్ళిపోయాయి; ఇప్పుడు+అ= వెంటనే; కూడుదము= (పసువులను) కలిసికొనాలి; అన్నన్‌= 
అనగానే; ఆతండున్‌= ఆ ఉత్తరకుమారుడు కూడా; నడపన్‌+తొడంగుడున్‌= నడపటానికి మొదలు పెట్టగానే; పార్టుడు= 
అర్జునుడు; మనమునన్‌= మనస్సునందు; రణ= యుద్ద సంబంధం అయిన; కౌతుకము= ఉత్సాహం; ఉల్లసిల్ల(గాన్‌= 
ఎక్కువగా కలుగగా; పిడుగుల= పిడుగుల యొక్క; పిండు= సమూహం; బిట్టు+ఉలియు పెల్లునన్‌= ఎక్కువైన ధ్వనియొక్క 
ఆధిక్యంతో; శంఖము= దేవదత్తం అనే తన శంఖాన్ని; ఒత్తినన్‌= ఊదగా (పూరించగా). 


తాత్పర్యం: అర్జునుడు ఉత్తరుడితో ఇప్పటికే ఆలస్యం అయింది. రథాన్ని జమ్మిచెట్టుకు ప్రదక్షిణంగా నడుపుము. 
పసులు దూరం వెళ్లాయి. మనం వెంటనే వాటిని చేరుకొనాలి' అని అనగానే ఆతడు రథాన్ని నడపటం మొదలుపెట్టాడు. 
ఆ సమయంలో అర్జునుడు రణ సంబంధం అయిన మహోత్సాహంతో పిడుగుల గుంపు తీవ్రంగా ధ్వనించినట్టు, 
గొప్పగా దేవదత్తాన్ని పూరించాడు. 


విశేషం: అర్జునుడు దేవదత్తాన్ని పూరిస్తే, సమస్త ప్రకృతిలో వచ్చిన మార్పును మహాకవి తరువాతి పద్యంలో అభివర్షిస్తున్నాడు. 


— 


మ. కలాం దోయధి సప్తకంబు; గిరివర్గం బెల్ల నూటాడె, సం 
చలతం బొందె వసుంధరావలయ; మాశాచక్ర మల్లాడె6; గొం 
దల మందెం ద్రిదశేంద్రు పట్టణము; పాతాళంబు ఘూరిల్లె; నా 
కులమయ్యెన్‌ గ్రహతారకాకులము; సంక్షోభించె నవ్వేధయున్‌. 172 


ప్రతిపదార్థం: తోయధి సప్తకంబు= ఏడు సముద్రాలూ; కలగాౌన్‌= కలత చెందాయి (కల్లోలం చెందాయి); గిరివర్గంబు+ఎల్లన్‌= 
కులపర్వతాల సమూహం అంతా; ఊటాడెన్‌= ఊగిసలాడింది; వసుంధరావలయము= భూమండలం; సంచలతన్‌+పొందెన్‌= 
కదలాడింది (సంచలించింది); ఆశాచ[క్రము= దిక్కులు అనే చక్రం; అలాడెన్‌= అలలాడిపోయింది; (తిదశ+ఇం(ద్రుపట్టణము= 
(30) M౧౧ స్‌ 
దేవతలకు రాజైన దేవేంద్రుడి పట్టణం అయిన అమరావతి; కొందలము+అందెన్‌= కలత చెందింది (దిగులుపడింది); 
పాతాళంబు= భూమికి (క్రిందనున్న లోకం (రసాతలం); ఘూర్లిల్లైన్‌= క్షోభించింది; (గ్రహతారకాకులము= (గ్రహాలయొక్క, 
నక్షత్రాలయొక్క మొత్తం; ఆకులము+అయ్యెన్‌= కలత చెందింది; ఆ+వేధయున్‌= ఆ (బ్రహ్మదేవుడు కూడా; సంక్షోభించెన్‌= 
మిక్కిలి క్షోభించిపోయాడు. 


తాత్సర్యం: అర్జునుడు దేవదత్తాన్ని పూరించగా ఏడు సముద్రాలూ అల్లకల్లోలం అయ్యాయి. ఏడు కులపర్వతాలూ 
ఊగిపోయాయి. భూచ[క్రం అంతా కంపించింది. దిక్కుల సమూహం అల్లల్లాడింది. అమరావతి దిగులుపడింది. 
పాతాళం క్షోభించింది. [గ్రహ నక్షత్రాలు తల్లడిల్లి వాటి వాటి గతులు తప్పాయి. ఆఖరికి ఆ (బహ్మకూడా 
కదిలిపోయాడు. 


విశేషం: ప్రకృతిని అంతా ముందు చెప్పి, చివరలో దానికి కారకుడైన వేధ పరిస్థితిని కవి వరించడం వలన, అర్జునుడు 
పూరించిన దేవదత్తం ధ్వని సమస్త (బ్రహ్మాండం వ్యాపించింది - అని భావించాలి. అందుకే, భూలోకం, పాతాళం, అమరావతి 
(స్వర్గలోకం) అలకలోలం అయినటు వరించబడింది. 

ms ౧ ౧ ap} (ac) 


536 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. అపుడు నిశ్లేష్టితంబులై హయము లవనిం । జాంపకట్టుగం బడియె; మత్య్యక్తితీశ 

నందనుండును నొగలపై మ్రందినట్లు । మైగ్గతిలం జాంగి బలితంపు మూర్చం బొంది. 173 
ప్రతిపదార్థం: అపుడు= అర్జునుడు దేవదత్తాన్ని పూరించినప్పుడు; హయములు= గుర్రాలు; నిష్ళష్టితంబులు+ఐ= కదలిక 
లేనివై; (కొయ్యబారినవై); అవనిన్‌= నేలమీద; చాయపకట్టుగన్‌+పడియెన్‌= చాపచుట్టవలె పడ్డాయి; మత్య్యక్షితి+-ఈశ= మత్స్యదేశం 
రాజైన విరాటుడి యొక్క; నందనుండును= కుమారుడైన ఉత్తరుడు కూడా; నొగలపైన్‌= సారథి కూర్చుండే చోటులో 
(రథానికి ముందుప్రక్క); (వ్రందినట్టు= చనిపోయినట్టు; (మొగ్గతిలన్‌+చాంగి= బోరగిలబడి సాగినట్టు; బలితము+మూర్భన్‌= 
గాఢమైన మూర్చను; పొందెన్‌= పొందాడు. 


తాత్సర్యం: ఆ సమయంలో రథానికి కట్టిన గుర్రాలు చాపకట్టుగా కుప్పకూలాయి. ఉత్తరుడు రథం నొగలపైన 
ముందుకు బోర్జాపడి తెలివిదప్పి పడిపోయాడు. 


చ. కనుగొని ఫల్లునుండు తురగంబుల వాగెలు వట్టి యెత్తి త 
త్తనువులు నూల్మొనన్‌ నివిరి, తత్పరతం దగ మత్స్యభూమిభృ 
త్తనయుని నూందిపట్టి, వికృతంబగు రూపము చక్కంేసి, నె 
మ్మన మొకభంగిం దేర్ది, గరిమంబుగం గౌంగిటం జేర్చి, యిట్లనున్‌. 174 


ప్రతిపదార్థం: ఫల్లునుండు= అర్జునుడు; కనుగొని= చూచి (అప్పటి స్థితిని); తురగంబుల= గుర్రాలయొక్క; వాగెలు= 
పగ్గాలు (కళ్ళెపు త్రాళ్ళు); పట్టి+ఎత్తి= పట్టుకొని గుర్రాలను పైకెత్తి; తద్‌= ఆ బెదరిన గుర్రాలయొక్క; తనువులు= దేహాలను; 
నూల్కొనన్‌= సర్దుబాటు అయ్యేటట్టు; నివిరి= చేతితో మెల్లగా నిమిరి; తత్పరతన్‌= ఆసక్తితో; తగన్‌= తగురీతిగా; 
మత్స్యభూమి భృత్‌= మత్య్యదేశాన్ని భరించినవాడైన విరాటుడియొక్క; తనయునిన్‌= ఉత్తరుడిని; ఊంది పట్టి= పడిపోకుండా 
పట్టుకొని; వికృతంబు+అగు= వికారాన్ని పొందిన; రూపము= ఆకారాన్ని; చక్కన్‌+చేసి= సరిచేసి; నెమ్మనము= (ఉత్తరుడియొక్క) 
మనస్సును; ఒక భంగిన్‌= ఒక రకంగా; తేర్చి= ఓదార్భి; గరిమంబుగన్‌= గొప్పగా (ప్రగాఢంగా); కౌంగిటన్‌+చేర్చి= కౌగిలించుకొని; 
ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: ఆ పరిస్థితిని గమనించిన అర్జునుడు, గుర్రాల కళ్ళెపు త్రాళ్ళను పట్టి పైకెత్తి, వాటికి కొంత కదలికను 
కలిగించి, ఒళ్ళు నిమిరి, ఉత్తరుడిని కూడా పైకెత్తి ఆతడి భయవికారరూపాన్ని పోగొట్టి, మనస్సులో ఉన్న కలతను, 
భయాన్ని తీర్చి, చేతికొలది కౌగిలించుకుంటూ, ఉత్తరుడితో ఇట్టా అన్నాడు. 


విశేషం: అర్జునుడు గుర్రాలకూ, ఉత్తరుడికీ చైతన్యాన్ని కలిగించి, భయాన్ని పోగొట్టాడు. ఉత్తరుడికి ఇంకా ధైర్యం చెప్పటానికి 
ఇట్టా అన్నాడు. 


తే. “శంఖ భేరీ రవంబులు, సామజముల । బృంహితంబులు వింతలే పృథుల సైన్య 
పరిచయోదాత్తులగు నరపాల సుతుల? । కెలమి€ బొందుము దీనికి నింత యేల?” 175 


ప్రతిపదార్థం: పృథుల= పెద్దవైన; సైన్య= సేనలయొక్క; పరిచయ= పరిచయంతో; ఉదాత్తులు= గొప్పవారు; అగు= అయిన; 
నరపాలసుతులకున్‌= రాకుమారులకు; శంఖ= శంఖాలయొక్క; భేరీ= నగారాలయొక్క; రవంబులు= పెద్ద పెద్ద ధ్వనులు; 
సామజముల= ఏనుగులయొక్క; బృంహితంబులు= ఘీంకారధ్యనులు; వింతలే?= కొత్తవా? (కావు); దీనికిన్‌+ఇంత+ఏల?= 
ఈ కొంచెమునకే ఇంత చేయాలా?; ఎలమిన్‌= సంతోషాన్ని; పొందుము= పొందుము. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 537 


తాత్పర్యం: 'ఎంతో పెద్ద పెద్ద సేనలను చూచి, వాటితో బాగా పరిచయం ఉన్న రాజకుమారులకు ఇటువంటి 
శంఖనాదాలూ, భేరుల భాంకారాలూ, ఏనుగుల ఘీంకారాలూ కొత్తవా? ఏమి? ఇది చాలా సామాన్య విషయం. దీని 
కింతగా భయపడాలా? మనస్సును చిక్కబట్టుకొని సంతోషంతో ఉండుము.” 


విశేషం: ఉత్తరుడు రాకుమారుడే. ఆతడూ ఇదివరలో శంఖధ్యానాలనూ, గజఘీంకృతులనూ, భేరీ భాంకారాలనూ వినని 
వాడేమీ కాదు. అవి అన్నీ సాధారణమైనవి. ఆతడు ఇప్పుడు విన్న అర్జునుడి శంఖధ్వని సమస్త (ప్రకృతినే మూర్చపడేటట్టు 
చేసింది. అందుకే తాను భరించలేనని ఆతడు తరువాతి పద్యంలో అంటున్నాడు. 


చ. అనవుడు మత్స్వరాజసుతు. డాతని కిట్లను. “దొల్లి శంఖ ని 
స్వనములు విందు, భేరుల రవంబులు విందు(, గరీంద్ర బృంహిత 
ధ్వనులును విందు, నద్దుత విధంబుగ ని ట్లవి యెల్ల జిత్తమో 
హన మొనరింపం జాలునె! మహానినదం బిది యోర్వవచ్చునే? 176 


ప్రతిపదార్థం: అనవుడున్‌= పైవిధంగా అర్జునుడు అనగానే; మత్స్యరాజ సుతుండు= ఉత్తరుడు; ఆతనికిన్‌= అర్జునుడితో; 
ఇట్టు+అనున్‌= ఇట్లా అన్నాడు; తొల్లి= ఇంతకుముందు; శంఖ= శంఖాలయొక్క; నిస్వనములు= ధ్వనులు; విందున్‌= విని 
ఉన్నాను; భేరుల= నగారాలయొక్క; రవంబులు= (మోతలు; విందున్‌= విని ఉన్నాను; కరి+ఇం(ద్ర= (శ్రేష్టమైన ఏనుగులయొక్క; 
బృంహిత= ఘీంకారాల; ధ్వనులును= శబ్దాలను; విందున్‌= విన్నాను; అవి+ఎల్లన్‌= అవి అన్నీ; ఇట్టు= ఇప్పటి శంఖ ధ్వనివలె; 
అద్భుత విధంబుగన్‌= అబ్బురాన్ని గలిగించేటట్టుగా; చిత్త= మనస్సును; మోహనము= మూర్చపోయేటట్టు; ఒనరింపన్‌+చాలునె!= 
చేయ కలిగినాయా!; ఇది= ఇప్పటి నీ శంఖారవం; మహా= చాలా గొప్పదైన; నినదంబు= ధ్వని; ఓర్వన్‌+వచ్చునే= (దీన్ని 
ఓర్భుకొనవచ్చునా? (సహించటానికి సాధ్యం కాదని భావం). 


తాత్సర్యం: ఉత్తరుడు అర్జునుడితో ఇట్టా అన్నాడు : 'నేను ఇంతకు ముందు శంఖ నాదాలను విన్నాను. భేరీ 
భాంకృతులనూ విన్నాను. గజాల ఫీంకారాలనూ విన్నాను. అయితే ఇదివరకు నేను విన్న ఆ శబ్దాలన్నీ ఇప్పటి ఈ 
శంఖ ధ్వానంవలె ఆశ్చర్యాన్ని కలిగిస్తూ మనస్సును మూర్చిల్లజేయలేదు. ఇది ఒక మహారవం. సహించటానికి సాధ్యం 
కానిది. 


చ. చెవు లవిసెన్‌, దిశల్‌ దిరిగెం జిత్తము నీరయిపోయె నాకు నీ 
రవమున; నిమ్మహోగ్ర కపిరాజు పతాకయు. జూడ్కి( జీకటుల్‌ 
గవియంగ6 గ్రాలెడున్‌, భవదఖండిత తేజము పర్వి యాత్మకున్‌ 
వివశత( జేయుచున్నయది, విహ్వల భావము మాననేర్లునే?' 177 


ప్రతిపదార్థం: నాకున్‌= నాకు; ఈ రవమునన్‌= ఈ శంఖ ధ్వనివలన; చెవులు+అవిసెన్‌= చెవులు పగిలిపోయాయి (చిల్లులు 
పడ్డాయి); దిశల్‌+తిరిగెన్‌= దిక్కులు తిరిగిపోయాయి (మతి తప్పటం వలన దిక్కులు తారుమారయ్యాయి అని భావం); 
చిత్తము= మనస్సు; నీరయిపోయెన్‌= నీరుగారిపోయింది (దిగజారింది); ఈ మహా+ఉ(గ్ర కపిరాజు పతాకయున్‌= మిక్కిలి 
భయంకరం అయిన వానరాకారంలో ఉన్న ఈ జెండా; చూడ్కిన్‌= నా చూపులో; చీతటుల్‌+కవియంగన్‌= చీకట్లు (క్రమ్మే 
విధంగా; (క్రాలెడున్‌= వెలుగుతూ ఉన్నది; భవత్‌+అఖండిత= నీదైన యెడతెగని; తేజము= తేజస్సు; (కాంతి); పర్వి= బాగా 


538 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్యాపించి; ఆత్మకున్‌= నా మనస్సుకు; వివశతన్‌= పరవశత్వాన్ని (మూర్చను); చేయుచున్‌+ఉన్న+అది= కలిగిస్తూ ఉన్నది; 
విహ్యల భావము= నాయొక్క భయంతో కూడిన భావం; మానన్‌+నేర్చునే?= పోతుందా? 


తాత్సర్యం: నీవు పూరించిన ఈ శంఖ నినాదంతో చెవులు తూట్టుపడి అవిసిపోయాయి. దిక్కులు గిరగిర తిరిగి, 
ఏది ఏ దిక్కు - అని తెలియకుండా మతి(భ్రమ కలుగుతూ ఉన్నది. మనస్సు నీరుగారిపోయింది. నీ కపికేతన 
కాంతులు నా చూపులలో చీకట్లను నింపుతూ ఉన్నవి. చూడటానికి వీలుకాని (దుర్నిరీక్ష్యమైన) నీ తేజం నాకు 
పరవశత్యాన్ని కలిగిస్తూ ఉన్నది. ఇంక నా భయం ఎట్టా పోతుంది?” (ఒంటినిండా భయం పట్టుకొన్నదని భావం). 


క. అన విని తగు మాటల నా । తని కొందలపాటు పాండుతనయుండు క్రమం 
బున డిందుపటిచి యరదము । సనంగా నెటి(గించి పట్టె శంఖము మజియున్‌. 178 


ప్రతిపదార్థం: అనన్‌= ఉత్తరుడు పైవిధంగా అనగా; పాండుతనయుండు= అర్జునుడు; విని= విని; తగుమాటలన్‌= అప్పటి 
పరిస్థితికి తగిన మాటలతో; ఆతని= ఉత్తరుడియొక్క; కొందలపాటు= దుఃఖం; (కలత, భయం); (క్రమంబునన్‌= క్రమక్రమంగా; 
డిందు పటిచి= పోగొట్టి; అరదము= రథం; చనంగాన్‌= పోయేటట్టు; ఎటింగించి= తెలియజేసి; మజీయున్‌= తిరిగీ; శంఖము 
పట్టెన్‌= శంఖాన్ని పూరించాడు. 


తాత్పర్యం: అర్జునుడు ఉత్తరుడి మాటలు విని, తగిన మాటలతో ఆతడిలో నిండిన భయాన్ని క్రమంగా పోగొట్టి, 
రథాన్ని నడపుమని చెప్పి, మరల శంఖాన్ని పూరించాడు. 


విశేషం: భయంతో ఉన్న మనిషికి భయాన్ని పోగొట్టటానికి తగిన మాటలను చెప్పటం, ఓదార్భటం లోక సహజం. పైగా ఆ 
భయాన్ని ఒకేసారిగాక, (క్రమంగా పోగొట్టటం కూడా సహజమే! అందుకే కవి, ఉత్తరుడి 'కొందలపాటును”, 1క్రమంబున 
డిందుపటిచి” అని అన్నాడు. మొదటిసారి శంఖాన్ని పూరించినపుడు అర్జునుడు ఉత్తరుడికి చెప్పలేదు. కాని, ఉత్తరుడి పరిస్థితిని 
గమనించిన అర్జునుడు చెప్పి మళ్ళీ శంఖాన్ని పూరించాడు. అంటే ఉత్తరుడు దేవదత్తధ్వానానికి అలవాటుపడ్డాడు. ఇక 
ఉత్తరుడికి శంఖధ్యానం వలన భయంలేదు; అది అలవాటైంది. అందుకే కవి “పట్టై శంఖము మటియున్‌' అని అన్నది. 


వ. ఇత్తెబింగున నయ్యుత్తర కుమారు ధీరుంగావించుకొని పాండవవీరుండు రథనేమి నిస్వన జ్యానాద మేదురం 
బగు శంఖారవంబు సెలంగ నడచు సమయంబున నాచార్యుండు దుర్యోధనున కిట్లనియె. 179 


ప్రతిపదార్థం: ఈశ+తెజంగునన్‌= ఈ విధంగా; ఆ+ఉత్తరకుమారున్‌= ఆ ఉత్తరకుమారుడిని; ధీరున్‌+కావించుకొని= 
ధీరుడిని చేసికొని; పాండవవీరుండు= శూరుడైన అర్జునుడు; రథ= రథంయొక్క (చక్రాలయొక్క); నేమి= అంచుయొక్క 
(చక్రానికి చుట్టూ ఉండే ఇనుప పట్టా); నిస్వన= శబ్దంతోనూ; జ్యా= అల్లైత్రాటి యొక్క; నాద= ధ్వనితోనూ; మేదురంబు+అగు= 
దట్టమైన (పోషించబడ్డ); శంఖారవంబు= శంఖనాదం; చెలంగన్‌= ధ్వనించగా; నడచు= ముందుకువెళ్ళే; సమయంబునన్‌= 
వేళలో; ఆచార్యుండు= ద్రోణుడు; దుర్యోధనునకున్‌= దుర్యోధనునితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: పై విధంగా అర్జునుడు ఉత్తరుడికి ధైర్యాన్ని కలిగించి, అతడిని బాగా తయారు చేసికొని, రథచక్రాల 
ధ్వనినీ, అల్లైత్రాటి ధ్వనినీ, శంఖధ్వనినీ పెంపు చేసికొంటూ ముందుకు పోయే సమయంలో, ద్రోణుడు దుర్యోధనుడితో 
(అనుమానంతో) ఇట్లా అన్నాడు. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 539 


విశేషం: రథనేమి నిస్వనం, జ్యానాదం - వీటితో దట్టమైన శంఖధ్వనిని విన్న ద్రోణుడికి ఆతడు అర్జునుడు అనే అనుమానం 
స్పష్టమైంది. అందుకే ఆచార్యుడు దుర్యోధనుడితో ఇట్టా అన్నాడు. 


సీ, “శ్రవణ పుటంబులు వ్రయ్యంగ( దాశి సం । క్షోభంబు గావించె గుణము మ్రైంత; 
బ్రహ్మాండ భాండంబు పగిలించి భూత ని । శ్రైతన్య మొనరించె శంఖ రవము; 
గగనభాగం బెల్లం గప్పి క్రాలుచు బెగ | డడరించె నుగ్రంపు6 బడగపటిపు; 
మిటుమిట్లు గొని చూడ్కి పటివోవ వెలి(గి ప । రి భ్రాంతి సేసె. గిరీట కాంతి; 


తే. తెల్ల మిది గాండివంబును దేవదత్త । మును గపిధ్వజమును వాసవుని వరమున. 


గన్న మకుటంబు నగు; వేటి కొన్ని యైన । నుజ్జ్వలాద్దుత భంగులై యున్నె యిట్లు! 180 


ప్రతిపదార్థం: గుణము= అల్లెత్రాటియొక్క; మో(త= ధ్వని; (దీన్నే ధనుష్టంకారం అనీ అంటారు); (శ్రవణ పుటంబులు= 
దొప్పలవంటి చెవులు; వ్రయ్యంగన్‌= బద్దలయ్యేటట్టు; తా(కి= ఆ అల్లెత్రాటి శబ్దం తాకి (సోకి); సంక్షోభంబు+కావించెన్‌= 
కలత పెట్టింది; శంఖరవము= శంఖనాదం; (బ్రహ్మాండ= -ఈ (బ్రహ్మాండం అనే; భాండంబు= కుండను; పగిలించి= పగులగొట్టి; 
భూత= ప్రాణులను; నిశ్చైతన్యము= కదలిక లేనివాటినిగా (ప్రాణరహితంగా); ఒనరించెన్‌= చేసింది; ఉ(గ్రము+పడగ (ఉగ్రంపుం 
బడగ)ు= భయంకరం అయిన ఆ కపిధ్వజంయొక్క; పణుపు= వ్యాప్తి (పరచుకొనటం); గగనభాగంబు+ఎల్లన్‌= ఆకాశం 
అంతటా; కప్పి= చుట్టుకొని (వ్యాపించి); (క్రాలుచున్‌= వెలుగుతూ; బెగడు+అడరించెన్‌= ఎక్కువ భయాన్ని కలిగించింది; 
కిరీట= దేవేంద్రుడు ఇచ్చిన మణికిరీటం యొక్క; కాంతి= దివ్యమైన వెలుగు; మిణుమిట్టు+కొని= మిణుమిట్ల్టు గొలిపి; 
చూడ్కి పజివోవన్‌= చూపులు వెనుదిరిగేటట్టు; (చూపులు ముందుకు పోవాలి. కానీ చూపులు తట్టుకోలేనంత వెలుగు 
ముందువైపు ఎదురైంది గనుక, అవి వెనక్కే మళ్ళినాయి); వెలింగి= (ప్రకాశించి; పరి(భ్రాంతి+చేసెన్‌= మిక్కిలి (భ్రమను 
కలిగించింది. (దిక్కు తెలియకుండా చేసింది అని భావం); గాండివంబును= గాండీవమూ; దేవదత్తమును= దేవదత్తమూ; 
కపిధ్వజమును= వానరాకారంలో ఉన్న కేతనమూ; వాసవుని= ఇంద్రుడియొక్క; వరమునన్‌+కన్న= వరంతో పొందిన; 
మకుటంబును+అగు= కిరీటమూ అయి ఉంటాయి; ఇది= ఈ విషయం; తెల్లము= స్పష్టం; వేజ+కొన్ని+ఐనన్‌= పైన చెప్పిన 
గాండీవం మొదలైనవికాక, వేరేవి అయితే; ఇట్టు= ఈ రకంగా; ఉజ్జ్బల+అద్భుతభంగులు+ఐ= ఇంత తేజస్సుతో కూడిన 
ఆశ్చర్యకరాలైన విధానాలతో; ఉన్నె!= ఉంటాయా! 


తాత్సర్యం: “ధనుష్టంకారం, చెవుల గూబలను పగులగిట్టుతూ ఉంది. శంఖనాదం (బ్రహ్మాండాన్ని బదాబదలుగా 
(బద్దలుగొట్టి జీవకోటికి కదలిక లేకుండా చేస్తూఉన్నది. కపికేతనం వ్యాపించి, ఆకాశాన్ని అంతా కాంతులతో నింపి, 
భయాన్ని కలిగిస్తున్నది. అనుమానం లేదు. ఇవి గాండీవమూ, దేవదత్తమూ, కపికేతనమూ, ఇంద్రుడు ప్రసాదించిన 
కిరీటమూ అయి ఉంటాయి. ఇది స్పష్టం. అవికాక, వేరేవి అయితే, ఇట్లాంటి ఆశ్చర్యకరాలైన తేజోరీతులై ఉండవు. 


విశేషం: రెండవసారి అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. అప్పుడే అది కౌరవసైన్యం దాకా ప్రాకటం, (ద్రోణుడు గుర్తు 
పట్టటం జరిగింది. తన ప్రియ శిష్యుడైన అర్జునుడి ఆధిక్యాన్ని సూచించటానికే గురువు దుర్యోధనుడితో తన అభిప్రాయాన్ని 
వ్యక్తం చేశాడు. దీని తర్వాతి పద్యంలో కూడా, “వచ్చేది అర్జునుడు, తగిన వీరులను సిద్దం చేయు" మని గురుడు 
దుర్యోధనుడితో అంటాడు. ఇది గమనించ తగ్గది. 


540 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. అచ్చెరువైన విక్రమము నగ్గలికన్‌ సమరంబు గోరి యీ 
వచ్చుచునున్నవా(డు బలవద్రిపుభీషణబాహు. డైన వి 
వ్వచ్చుండ; యింక మిన్నక వివాదము సేసినం బోవ; దియ్యెడం 
బొచ్చెము లేని బల్మగల( బోరి కమర్పుము దర్వమేర్వడన్‌.' 181 


ప్రతిపదార్థం: అచ్చెరువు+ఐన= ఆశ్చర్యాన్ని కలిగించే; విక్రమము+అగ్గలికన్‌= ప్రతాపాతిశయంతో (అత్యధికమైన పరాక్రమంతో); 
సమరంబు+కోరి= యుద్దాన్ని కోరుకొని; ఈవచ్చుచున్‌+ఉన్నవాండు= ఈ వస్తున్నవాడు; బలవత్‌= బలవంతులైన; రిపు= 
శత్రువులకు; భీషణ= భయంకరం అయిన; బాహుండు+ఐన= బాహువులు కలవాడైన (భుజ పరాక్రమం గలవాడైన); 
వివృచ్చుండు+అ= అర్జునుడే! (అనుమానం లేదన్నమాట); ఇంకన్‌= అర్జునుడు వస్తూ ఉన్నాగానీ; మిన్నక= ఊరకనే (వ్యర్థంగా); 
వివాదము+చేసినన్‌= వాదులాడుకొంటూ ఉంటే; ఈ+ఎడన్‌= ఈ సమయంలో; పోవదు= కుదరదు (పని తీరిపోదు); 
దర్పము+ఏర్పడన్‌= (పౌరుషం) గర్వం బయటపడేట్టుగా; పొచ్చెములేని= తక్కువగాని (మనస్సులలో మచ్చలేని); బల్‌+మగలన్‌= 
మేటి వీరులను; పోరికిన్‌= యుద్దానికి; అమర్పుము= (ఆలోచించి) అమరించు (ఏర్పాటు చేయుము). (అమరించటం అంటే, 
బాగా ఏరి, కోరి, తగినవాళ్ళను తయారుచేయటం అని భావం). 


తాత్సర్యం: ఆశ్చర్యాన్ని కలిగించే అత్యధికమైన బాహుబల పరాక్రమంతో యుద్ధాన్ని కోరుకొంటూ ఆ వచ్చేది 
అర్జునుడే కాని, వేరేవాడు కాడు. ఆతడి పరాక్రమం శత్రువులకు చాలా భయంకరం అయింది. ఈ సమయంలో 
ఊరకనే వాదులాడుకొంటూ ఉంటే కుదురదు. అర్జునుడిని ఎదిరించటానికి మంచి బలవంతులైన వీరులను 
ఏర్పాటు చేయవలసింది”. 


వ. అని కృపాశ్వత్థామాది యోధముఖ్యుల నవలోకించి. 182 


ప్రతిపదార్థం: అని= పైవిధంగా [ద్రోణుడు దుర్యోధనుడితో చెప్పి; కృప= కృపాచార్యుడూ; అశ్యృత్తామ= తన కుమారుడైన 
అశ్వత్థామా; ఆది= మొదలైన; యోధ= వీరులలో; ముఖ్యులన్‌= (ప్రధానులైనవాళ్ళను; అవలోకించి= చూచి. 


తాత్సర్యం: ద్రోణాచార్యుడు సైవిధంగా దుర్యోధనుడితో చెప్పి, కృపాచార్యుడూ, అశ్వత్థామా, మొదలైన మహావీరులను 
చూచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


క, “మనమొనల దుర్చ్శిమిత్తము । లనేకములు పుట్ట దొడంగి; నట్లగుట జయం 
బనుమానం; బొక కార్యము । వినుండా! మీకెల్లం జూడ వెరవగు నేనిన్‌. 183 


ప్రతిపదార్థం: మన= మనయొక్క; మొనలన్‌= సేనలలో; దుర్నిమిత్తములు= దుశ్శకునాలు (అపశకునాలు); అనేకములు= 
ఎన్నో; పుట్టన్‌+తొడగాన్‌= పుట్టుతూ ఉన్నాయి (కనిపిస్తున్నాయి); అట్టు+అగుటన్‌= ఆ రకంగా జరగటం వలన, (అపశకునాలు 
పుట్టటం వలన); జయంబు= విజయం; అనుమానంబు= సందేహమే! (అపశకునాలు పుట్టటం వలన జయం కలగటం 
అనుమానం అని భావం); మీకున్‌+ఎల్లన్‌= మీ అందరికీ; చూడన్‌= చూడటానికి; వెరవు+అగునేనిన్‌= తగిందిగా ఉంటే 
(బాగుంటే); ఒక కార్యము= ఒక ఆలోచన లేక ఒక పని (ఉపాయం); వినుండా= అందరూ వినండి! 


తాత్పర్యం: మన వైపున ఉన్న సైన్యంలో రకరకాల అపశకునాలు తోస్తూఉన్నాయి. కనుక మనకు విజయం కలగడం 
అనుమానమే. కానీ, మీకందరికీ సమ్మతమయితే మనం చేయవలసిన పనిని ఒకదాన్ని చెప్పుతాను, వినండి. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 541 


విశేషం: సైన్యంలో అపశకునాలు తోచడం అరిష్ట సూచకం. దానివలన జయం కలుగదు. దీన్నే ద్రోణుడు, 'జయం 
బనుమానంబు' అని అన్నాడు. కనుక కురుసేనకు ఇది కష్ట పరిస్థితి. ఈ పరిస్థితిలో రాజునూ, సేననూ, మందలనూ 
కాపాడుకొనాలి. ఎలా? అందుకే ద్రోణుడు, గురువుగా, అనుభవజ్ఞుడుగా, తనకు తోచిన ఆలోచనను నలుగురికీ చెప్పాలి. 
అది ఆయన బాధ్యత. అందుకే ద్రోణుడు తన ఉపాయాన్ని ముందు పద్యంలో చెప్పబోతాడు. దానికి ముందుగా, ఈ 
పద్యంలో ఉన్న పరిస్థితిని వివరించి, తన ఆలోచన “అందరికీ సరిపోతేనే వినండి” అని గురుడు అన్నాడు. 


ఉ. ముందర రాజు బుచ్చి, బలముల్‌ గలయంబడి గోవ్రజంబులన్‌ 
దందడి పెట్టకుండ( బిటు(దన్‌ నడిపింపంగం బంచి, గట్టిమై 
నందటు నింతకున్‌ వెనుకయై మొనలేర్షి చనంగ, నెప్లు సం 
క్రందనసూతి డగ్గజియెం గయ్యము సేయుట కప్పు డిమ్మగున్‌.' 184 


ప్రతిపదార్థం: ముందరన్‌= ముందు దిక్కులో; రాజున్‌= రాజైన దుర్యోధనుడిని; పుచ్చి= పంపి; బలముల్‌= సైన్యాలు; 
కలయన్‌+పడి= కూడా వెళ్ళి (కలిసి వెళ్ళి); గో= ఆవులయొక్క; (వ్రజంబులన్‌= సమూహాలను (మందలను); దందడి+పెట్టకుండన్‌= 
తొందర పెట్టకుండా (ఒత్తిడి చేయకుండా); పిటు(దన్‌= వెనుకభాగంలో; నడిపింపంగన్‌= నడిపించటానికి; పంచి= నియమించి; 
అందటున్‌= వీరులందరూ; గట్టిమైన్‌= దిట్టతనంతో (పటిష్టంగా); ఇంతకున్‌= ముందు చెప్పినవాటికి (రాజుకూ, ఆవులకూ, 
సేనకూ); వెనుక+ఐ= వెనుకభాగంలో ఉండి; మొనలు+ఏర్చి= సేనలను తీర్చికొని; చనంగన్‌= పోతే; ఎప్టు= ఏ సమయంలో; 
సం(క్రందన సూతి= దేవేంద్రుడి కుమారుడైన అర్జునుడు; డగ్గణియెన్‌= దాపునకు వచ్చాడో (ఆ సమయంలోనే); అప్పుడు; 
కయ్యము+ చేయుటకున్‌= యుద్దం చేయటానికి; ఇమ్ము+అగున్‌= వీలు చిక్కుతుంది. 


తాత్సర్యం: మొట్టమొదట రాజైన దుర్యోధనుడిని పంపించి, తరువాత సైన్యాలు ఆతడి వెంట కలిసిపోయి, 
మందలను ఆర్భాటంతో భయపెట్టక, చెదరిపోనీక, వెనుక నడిపించే విధంగా నియమించి, ఆ తరువాత, మనం 
అంతా సైన్యాలను తీర్చుకొని పోతూఉంటే, అప్పుడు అర్జునుడు మనమీదికి వస్తే, వెనక్కు మళ్ళుకొని ఆతడితో 
యుద్దం చేయవచ్చును. 


విశేషం: (ద్రోణాచార్యుడు సూచించిన ఈ ఏర్పాటులో ఎంతో నైపుణ్యం కనిపిస్తుంది. దీనివలన ఆచార్యుడి వ్యూహరచనా 
కౌశలం తేటతెల్లమవుతుంది. ముందుగా రాజును పంపాలి - అని గురుడి ఉపాయం. దీనివలన రాజుకు ప్రమాదం ఉండదు. 
ఆతడిని వెన్నంటి సేనలుంటాయి. అవి రాజుకు రక్షణ. తరువాత గోగణం ఉంటుంది. రాజూ, సేనా, మందా - ఇట్టా 
సాగుతుంది. ముందు సేనపోతూజఉంటే, ఆవులను వెనుక గోపాలకులు తోలుకొని వస్తారు. చివరగా, అపారసైన్యంతో 
భీష్మద్రోణాది మహావీరులంతా మందకు వెనుక కాపుగా వెళ్ళుతుంటారు. ఒకవేళ అప్పుడు అర్జునుడు వస్తే భీష్మ |ద్రోణాదులు 
తదితరులు వెనక్కు మళ్ళి యుద్ధం చేస్తారు. దానివలన ఎంతో ఆలస్యం అవుతుంది. ముందు పోయే మందా, సేనా, రాజూ 
పోతూనే ఉంటారు. అంటే ఒకపక్క యుద్ధం జరుగుతూ ఉన్నా, మందపాటికి మంద, హస్తినాపురం వైపు పోతూనే ఉంటుంది. 
దీనివలన ఎటుతిరిగీ, రాజూ, ఆవులమందా సులువుగా, నిరపాయంగా పట్టణం చేరుతుంది - అని ఆచార్యుడి ఉపాయం. 
కానీ, ఈ ఏర్పాటును అర్జునుడు మొదట్లోనే గ్రహించి, గురుడి ఉపాయాన్ని భగ్నం చేశాడు. కనుకనే మంద పట్టుబడుతుంది. 


వ. అనిన విని సుయోధనుండు భీష్మ కృప కర్ణ వికర్ణుల దెసం గనుంగొని 'మున్నునుం జెప్పితిన కాదె! జూదంబునం 
బరాజయం బొంది, పాండునందనులు పండ్రెండు వత్సరంబులు వనంబున వసియింపను, బదుమూండగు 
నేయ జనపదంబున మన మెటుంగకుండ( జరియింపనుం బూని కాదె భూమి వెలువడిరి; యా పదుమూ( 


542 శ్రీమదాంధ్ర మహాభారతము 


డవ యే(టి కొంత గలుగం బార్జుండు దన్నెటింగించి కొనియె నేని నెప్పటియట్ల వనవాసంబునకుం 
జనవలయు; నిది మనము మోహంబునం గానమి నొందె; వారు లోభంబున వచ్చుట నొండె నగుం గావున 
నెక్కున దక్కునలు నిరూపించి భీష్ములు దీని నిశ్చయింప నర్గులు; రిత్త యుత్తరుండ కాక గాండీవియు నగుట 
మన కార్యంబు సవలంబు; సుశర్మ నక్కడ గోవులం బట్టం బనిచి యిక్కడ మనమును బట్టుట 
మత్స్యనగరంబునం గౌంతేయులున్నవారని శంకించి వారలు కూయి వచ్చినం గనుటకుం గాదె? యిట్లు 
నిశ్చయించి చేసిన పనికి నిపుడు విచారం బేల? యని పలికి వెండియు నిట్లనియె. 185 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= ద్రోణుడు చెప్పగా విని; సుయోధనుండు= దుర్యోధనుడు; భీష్మ, కృప, కర్ణ, వికర్ణులదెసన్‌+కనుంగొని= 
భీష్మ కృప కర్ల వికర్ణుల వైపు చూచి; మున్నునున్‌= ఇంతకు ముందు కూడా; చెప్పితిని+అ కాదె!= చెప్పాను కదా! పాండు 
నందనులు= పాండవులు; జూదంబునన్‌= జూదంలో; పరాజయంబు+ఒంది= ఓడిపోయి; పండ్రెండు వత్సరములు= పన్నెండేండ్డు; 
వనంబునన్‌= అడవిలో; వసియింపను= నివసించటానికి; పదుమూండగునేండు= పదమూడో ఏడు; జనపదంబునన్‌= జనులు 
నివసించే ప్రాంతంలోనే; మనము= కౌరవులు; ఎజయుంగకుండన్‌= తెలిసికొనకుండా; చరియింపనున్‌= వర్తించటానికి; పూనికాదె= 
ప్రతిన చేసే కదా! భూమి వెలువడిరి= రాజ్యానికి దూరమయ్యారు; ఆ, పదుమూండవ ఏంటి కొజంత= ఆ పదమూడో 
సంవత్సరంలో ఇంకా మిగిలి ఉన్న ఆ కాలం; కలుగన్‌= ఉండగా; పార్ణండు= అర్జునుడు; తన్ను= తనను; ఎతింగించికొనియె 
నేనిన్‌= తనంతట తానే బయటపెట్టుకొన్నట్టయితే (ఇతరులు గుర్తించేటట్టు బైటపడినట్లయితే); ఎప్పటి అట్టు+అ= ఎప్పటి 
వలెనే; వనవాసంబునకున్‌= అడవులలో నివసించటానికి; చనన్‌+వలయున్‌= వెళ్ళాలి; ఇది= ఈవిషయం; మనము= 
కౌరవులపక్షంలోనివారలం; మోహంబునన్‌= వ్యామోహంతో; కానమిన్‌+ఒండె= గమనించకపోవటంచేతనైనా కావాలి లేదా; 
వారు= పాండవులు; లోభంబునన్‌= అత్యాశతో; వచ్చుటన్‌+ఒండెన్‌+అగున్‌= రావటంచేతనైనా కావాలి; కావునన్‌= కాబట్టి; 
భీష్ములు= భీష్ములవారు; ఎక్కువ, తక్కువలు= తేడాలు; నిరూపించి= తేల్చిచెప్పి; నిశ్చయింపన్‌= నిర్ణయం చేయటానికి; 
అర్హులు= తగినవారు; రిత్త+ఉత్తరుండు+అ, కాక= కేవలం ఉత్తరుడే కాకుండా; గాండీవియున్‌= అర్జునుడు కూడా; అగుట= 
కావటం వలన; మన కార్యంబు= మన (ప్రయత్నం; సఫలంబు= ఫలవంతమైనది; సుశర్మను; అక్కడ= దక్షిణ దిక్కున; 
గోవులన్‌+పట్టన్‌+పనిచి= ఆవులను పట్టుకొనటానికి పంపి; ఇక్కడ= ఉత్తర దిక్కున; మనమును= మనం కూడా; పట్టుట= 
ఆవులను మళ్ళించటం; మత్స్యనగరంబునన్‌= మత్స్యరాజు రాజధానిలో; కౌంతేయులు= పాండవులు; ఉన్న, వారు+అని= 
ఉంటారని; శంకించి= అనుమానించి; వారలు= పాండవులు; కూయి వచ్చినన్‌= రక్షణగా వస్తే; కనుటకున్‌+కాదె!= కనుక్కొనాలనే 
కదా!; ఇట్లు= ఈ విధంగా; నిశ్చయించి= నిర్ణయించి; చేసిన పనికిన్‌= కావాలని చేసిన ఈ పనికి; ఇపుడు= ఈ సమయంలో; 
విచారంబు+ఏల?= దిగులుపడటం ఎందుకు?; అని, పలికి; వెండియున్‌= ఇంకా; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: ద్రోణాచార్యుడు చెప్పిన మాటలను విని దుర్యోధనుడు భీష్ముడిని, కృపుడిని, కర్టుడిని, వికర్ణుడిని చూచి 
ఇట్టా అన్నాడు- 'నేను ఇంతకు మునుపే చెప్పాను కదా! పాండవులు జూదంలో పరాజయాన్ని పొంది, పన్నెండు 
ఏండ్లు అడవులలో ఉండటానికీ, పదమూడవ సంవత్సరం వేరే రాజ్యంలో ఎక్కడైనా మన కంటబడకుండా ఉండటానికీ 
ప్రతిన చేసి, దాని ప్రకారమే కదా రాజ్యాన్ని వదలివెళ్ళారు? పదమూడో ఏడు ఇంకా ముగియకుండానే, అర్జునుడు 
బయటపడ్డాడు. కనుక అనుకొన్నమాట (ప్రకారం తిరిగి అడవులకు పోవాలి. ఇది మోహం వలన మనం 
చూడకపోవటమో, లేక లోభంతో వాళ్ళే బయటపడటమో అయి ఉంటుంది. ఇందులోని వ్యత్యాసాలను నిర్ణయించి 
వివరించటానికి భీష్ములవారే తగినవారు. కేవలం ఉత్తరుడే కాకుండా, ఆతడి వెంట అర్జునుడు కూడా రావటం 
వలన మన పని నెరివేరినట్లే, దక్షిణంవైపు గోవులను పట్టటానికి సుశర్మను పంపి, ఈ ఉత్తరదిక్కులో ఉన్న 
విరాటనగరంలో పాండవులు ఉన్నారనే సందేహంతోనే కదా మనం ఇక్కడికి వచ్చాం. పైగా, ఆవులను కాపాడటానికి 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 543 


పాండవులు ఒకవేళ వస్తే, కనిపెట్టాలనే కదా మన ప్రయత్నం! ఇంత ఆలోచించి చేసిన కార్యానికి తిరిగి విచారించటం 
దేనికి? అని ఇంకా ఈవిధంగా అంటున్నాడు. 


విశేషం: దీనివలన దుర్యోధనుడి మనసులోని అభిప్రాయం తెలుస్తున్నది. 


ఉ. 'అర్జును(డైన నేమి? సురలైనను నేమగు? విద్విషచ్చిదో 
పార్టితమైన గోగణము( బట్టితి; మెవ్వరు వచ్చిరేని వి 
స్పూర్టిత బాహుసంపదలు సూపుద మొండొరు మీటి నిర్మలా 
త్యూర్జిత కీర్తికారణ రణోద్దతి; వెల్వెలం బాట నేటికిన్‌? 186 


ప్రతిపదార్థం: అర్జునుండు+ఐనన్‌+ఏమి?= అర్జునుడు అయితే మాత్రం ఏమి?; సురలు+ఐననున్‌+ఏమి+అగున్‌= దేవతలైతే 
మాత్రం ఏమవుతుంది?; విద్విషత్‌+ఛిదా+ఉపార్ణితము+ఐన= శత్రువులను చీల్చటానికి (ఛేదించటానికి) సంపాదించిన; గో= 
ఆవులయొక్క; గణమున్‌= మందను; పట్టితిమి= పట్టుకొంటిమి; ఎవ్వరు వచ్చిరి+ఏనిన్‌= ఎవ్వరు వచ్చినప్పటికీ; 
నిర్మల+అతి+ఊర్జిత కీర్తికారణ రణ+ఉద్దతిన్‌= స్వచ్చమూ, మిక్కిలిదృఢమూ అయిన కీర్తికి హేతువైన యుద్దంయొక్క 
జౌద్దత్యంతో; ఒండు+ఒరున్‌ (ఒండొరున్‌)= ఒకరినొకరు; మీటీ= అతిశయించి; విస్ఫూర్ణిత= (ప్రకాశించే (పేరుకెక్కిన); 
బాహుసంపదలు= భుజ పరా(క్రమాలు (బాహువుల సంపద అంటే, బాహువులయొక్క బలం); చూపుదము= (ప్రదర్శిద్దాం; 
వెల్వెలన్‌+పాణున్‌= వెలవెలపోవటం; ఏటికిన్‌= ఎందుకు? (అవసరం లేదు అని భావం). 


తాత్సర్యం: 'అర్జ్హునుడే అయితే ఏం? దేవతలైతే నేం? ఏమవుతుంది? శత్రువులను చీల్చటానికి సంపాదించిన 
పసువుల మందలను పట్టినాము. కీర్తికి కారణం అయిన యుద్దంలో ఒకర్ని మించి మరొకరం భుజపరా(క్రమాన్ని 
ప్రదర్శిద్దాం. ఎవరు వచ్చినా సరే, మనం వెలవెలబోవాల్సిన పని లేదు. 


విశేషం: 'విద్విషచ్చిదోపార్డితమైన గోగణముం బట్టితిమి' అని దుర్యోధనుడు అంటాడు. ఇక్కడ శత్రువులను 'ఛేదించటానికి”, 
అనే అర్థాన్ని, 'ఛదా' శబ్దానికి చెప్పుకొన్నా, “శత్రువుల రహస్యాన్ని ఛేదించడం” అని కూడా (గహించవచ్చును. 
'విద్విషత్‌+ఛిదా+ఉపార్టితము' అనే పాఠాంతరం కూడా ఉన్నది. శత్రువులను ఛేదించి సంపాదించుకొనబడింది - అని అర్థం. 


చ. మనసుల నూలుకొల్సి, యనుమానము లెల్లను బాచి, యేచి వా 
హనములు నాయుధంబులును నాయిత మయ్యెడు భంగి జేయుచున్‌ 


మొనలకు హెచ్చుగా మనము మున్ను గడంగినం గాక శత్రులం 
గనుంగొని యిట్టు లొండొరు మొగంబులు సూచుచునున్న( బోవునే? 187 


ప్రతిపదార్థం: మనసులన్‌= అందరూ వారివారి మనస్సులను; నూలుకొల్సి= కుదురుపరుచుకొని; అనుమానములు+ఎల్లను= 
సందేహాలను అన్నిటినీ; పాచి= వదలిపెట్టి; ఏచి= అతిశయించి (విజృంభించి); వాహనములున్‌= ఎన్నో రకాలైన వాహనాలూ; 
ఆయుధంబులును= రకరకాల ఆయుధాలూ; ఆయితము+అయ్యెడు భంగిన్‌= సమకూర్చే పద్దతిలో; చేయుచున్‌= చేస్తూ 
(ప్రోత్సహిస్తూ); మొనలకున్‌= సేనలకు; హెచ్చుగాన్‌= అధికంగా; (ఉన్నతంగా); మనము= మనమందరం; మున్ను= ముందుగానే; 
కడంగినన్‌+కాక= పూనుకుంటేనే కాని (సరిపోతుంది కాని); శత్రులన్‌= శత్రువులను; కనుంగొని= చూచి; ఇట్టులు= ఈ 
విధంగా; ఒండు+ఒరు+మొగంబులు= ఒకరి మొగాలను మరొకరు; చూచుచున్‌+ఉన్నన్‌+పోవునే= చూస్తూంటే సరిపోతుందా? 


544 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: మనసులలో కోపతాపాలు లేకుండా, అందరూ భయాలూ, సందేహాలూ విడిచి, వాహనాలూ, ఆయుధాలూ 
సిద్దం చేసికొని, సేనలకు ముందుండి ముందుగా మనమే ఎదిరిస్తే మంచిది. అంతేకాని శత్రువును చూసి ఈ 
విధంగా ఒకరి ముఖం మరొకరు చూచుకొంటూ ఉంటే బాగుంటుందా? 


దుర్యోధనుడు ద్రోణాచార్యుల నధిక్షేపించుట (సం. 4-42-20) 


ఆ. హరుల హేషితములు ననుకూల వాయు సం | చారములును మనకు జయము కలిమి. 
దెలుపుచున్నయవి; యుధిష్టిరానుజు. డొక్క | దీ బలంబు గెలువ నెట్లు నేర్చు? 188 


ప్రతిపదార్థం: హరుల= గుర్రాలయొక్క; హేషితములున్‌= సకిలింపులూ; అనుకూల= అనుకూలమైన దిశనుంచి; వాయు= 
గాలియొక్క; సంచారములును= వీచటములునూ; మనకున్‌= మనకు; జయము కలిమిన్‌= జయం కలగటాన్ని; 
తెలుపుచున్నయవి= తెలుపుతూ (సూచిస్తూ) ఉన్నాయి; యుధిష్టిర+అనుజు(డు= ధర్మరాజు తమ్ముడైన అర్జునుడు; ఒక్క. 
డు= ఒక్కడే; ఈ బలంబున్‌= ఇంత పెద్ద కురుసేనను; ఎట్టు= ఏ విధంగా; గెలువన్‌ నేర్చున్‌?= గెలువగలుగుతాడు? 


తాత్పర్యం: గు[ర్రాలు సకిలించడం, గాలి అనుకూలంగా (ప్రసరించడం వలన మనకు జయం కలుగుతుందని 
తెలుస్తున్నది. అర్జునుడు ఒక్కడే ఇంత పెద్ద కురు సైన్యాన్ని ఎట్లా గెలుస్తాడు? 
par) 29 థె a or) 2 


విశేషం: దుర్యోధనుడు తనకే జయం కలుగుతుందని నిశ్చయంగా అంటున్నాడు. దానికి ఆతడు చూపిన కారణాలు రెండు: 
హయహేషలూ, అనుకూల వాయుప్రసారం- మొదటిది; అర్జునుడు ఒక్కడే ఇంత పెద్ద కురుసేనను గెలవలేడు అనటం 
రెండోది. కానీ, దుర్యోధనుడి ఊహ సరికాదు. కారణం, కురుసేనలో ఇదివరకే ఎన్నో ఉత్పాతాలు పుట్టినట్టు (ద్రోణుడు ముందే 
చెప్పాడు. అట్లాగే, అర్జునుడు ఉత్తరుడికి తన పేళ్ళను తెలిపేటప్పుడు, ఆతడు ఒక్కడే కాలకేయ నివాతకవచులనూ, 
హిరణ్యపుర రాక్షసులనూ, వేల లక్షల సంఖ్యల్లో ఉన్న వాళ్ళను పరిమార్చానన్నాడు. ఇదె దుర్యోధనుడికీ తెలుసు. కానీ, 
అహంకారాదులు అడ్డువచ్చాయి. అందుకే ఆతడు అర్జునుడి శక్తిని అనుమానించాడు; తక్కువ చేశాడు. 


క ఎవ్వరు వినినను దీనికి | నవ్వుదురని యెటు(గ డకట! నా యెదురెదురన్‌ 
వివ్వచ్చు. జూపి సేనలు । క్రొవ్వటి( బలుపలుకులిట్లు ద్రోణుడు పలికెన్‌. 189 


ప్రతిపదార్థం: ఎవ్వరు= ఎవ్వరైనా; వినినను= వింటే (తన మాటలను); దీనికిన్‌= తాను మాట్లాడే మాటలకు; నవ్వుదురు+అని= 
నవ్వుతారని; ఎబుగ(యడు= తెలియలేదు; అకట!= అయ్యో!; నా= నాయొక్క; ఎదురు+ఎదురన్‌= ఎట్టఎదుట (నేరుగానే); 
వివ్వచ్చున్‌+చూపి= (నా శత్రువైన) అర్జునుడిని చూపించి (గొప్పగా); సేనలు= నా సైన్యాలు; (క్రొవ్వు+అజున్‌= నీరసపడేటట్టుగా 
(నిరుత్సాహపడేట్టుగా); |ద్రోణుడు= ఈ (ద్రోణుడు (ఏకవచనం, నిందార్థకం); పలు పలుకులు= అనవసరమైన మాటలు 
(పనికిరాని మాటలు); ఇట్టు= ఇట్టా; పలికెన్‌= మాట్లాడాడు. 


తాత్సర్యం: ఈ (ద్రోణుడు తన మాటలను ఎవరైనా వింటే నవ్వుతారని కూడా తెలిసికొనలేడు. నా ఎదుటనే 
అర్జునుడిని చూపించి, నా సేనలు నీరుగారేటట్టు ఇట్టా పనికిరాని మాటలు చాలా పలికాడు. 


తే. రోష మొండెను రాజ్యాభిలాష మొండె€ । గాక యీతని రాకకు గారణంబు 
పెట యెటుంగమ; యెదిరిని బెద్దం జేసి । పూని వంది విధంబున( బొగడ నేల? 190 


విరాటపర్వము - చతుర్థాశ్వాసము 545 


ప్రతిపదార్థం: రోషము+ఒండెను= రోషం కానీ; రాజ్య+అభిలాషము+ఒండెన్‌= రాజ్యం కోరిక గానీ; కాక= కాకపోతే; ఈతని= 
ఈ అర్జునుడియొక్క; రాకకున్‌= ఇక్కడికి ఇట్టా రావటానికి; కారణంబు= హేతువు; పెజ= వేరొకటి; ఎణుంగము+అ= 
తెలియలేము కదా! (ఏది ఎలా అయినా); ఎదిరిని= ఎదుటివాడిని (శత్రువును); పెద్దన్‌+చేసి= గొప్పవాడిగా చేసి (గొప్పవాడు 
కాకపోయినా); పూని= అదే పనిగా పూనుకొని; వందివిధంబునన్‌= వైతాళికుడివలె; పొగడన్‌+ఏల?= ప్రశంసించటం (స్తోత్రం 
చేయటం) ఎందుకు? 


తాత్పర్యం: అర్జునుడు ఇట్టా రావటానికి, ఆతడిలో ఉన్న రోషంగానీ, రాజ్యకాంక్షగానీ కారణం అయి ఉంటుంది. 
కాకుంటే వేరే కారణం ఏదీ కనిపించదు. ఏది ఏమైనా, పగవాడిని గొప్పవాడిని చేసి, భట్రాజువలె ఈరీతిగా ఇంతగా 
పొగడటం ఎందుకు? 


వ. ఆచార్యులైన వారలు కార్యంబు దవ్వులం గనియెడు వారు గాన కయ్యంబు తెటింగు వారల నడుగ వలవదు; 
బుద్ధిమంతు లిండ్లకడనుండి భోజనావసరంబుల, నాయుధ శ్రమ సమయంబుల, నీతిశాస్త్ర గోష్టీకాలంబుల 
నుచితాలాపంబులు పలుకుదురు గాని పోట్లాడెడువారు గారు; వారిం గలనం గలసి నిలువనీక పిటిందిదెస 
నిలిపిన మనకు వారు విజయంబు గోరుచుండుదు; రది లెస్స' యనిన విని యశ్వత్థామ యతని కిట్లనియె. 

191 


ప్రతిపదార్థం: ఆచార్యులు+ఐన వారలు= గురువులైనవారు; కార్యంబు= పనిని; దవ్వులన్‌+కనియెడు వారు= పనిలోనికి 
దిగకుండా ఎడంగా ఉండి చూచేవారు (పనిచేయకుండా పైకి మాటలు చెప్పేవారు); కాన= కాబట్టి; కయ్యంబు తెబంగు= 
యుద్దంయొక్క తీరు; వారలన్‌= వారిని; అడుగవలవదు= అడుగవద్దు; బుద్దిమంతులు= తెలివికలవారు; ఇండ్లకడన్‌+ఉండి= 
ఇంటివద్దే ఉండి; భోజన+అవసరంబులన్‌= భుజించే సమయాలలో; ఆయుధ (శ్రమ సమయంబులన్‌= రకరకాల ఆయుధాలకు 
సంబంధించిన విద్యను అభ్యసించేటప్పుడు; నీతిశాస్త= నీతిశాస్తానికి సంబంధించిన; గోష్టీకాలంబులన్‌= చర్చ జరిగేటప్పుడు; 
ఉచిత+ఆలాపములు= తగిన మాటలు; పలుకుదురు కాని; పోట్లాడెడువారు కారు= యుద్దం చేసేవాళ్ళు కారు; వారిన్‌= వారిని; 
కలనన్‌= యుద్దంలో; కలసి నిలువనీక= కలిసి ఉండనీయకుండా; పిజీందిదెసన్‌= వెనుక పక్క; నిలిపినన్‌= ఉంచితే; వారు= 
ఆచార్యులు; మనకున్‌= మనకు (దుర్యోధనాదులకు); విజయంబు= జయం; కోరుచున్‌+ఉండుదురు= కోరుతూ ఉంటారు; 
అది లెస్స= అదియే మంచిది; అనినన్‌, విని= అనగా విని; అశ్యత్తామ; అతనికిన్‌= దుర్యోధనుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా 
అన్నాడు. 


తాత్పర్యం: ఆచార్యులైన ద్రోణులవారు పనిని దూరంగా ఉండి చూస్తారు. అందువలన యుద్దానికి సంబంధించిన 
విషయాన్ని వారిని అడుగరాదు. ఇంట్లో భోజనం చేసేటప్పుడూ, ఆయుధవిద్యను అభ్యసించేటప్పుడూ, నీతిశాస్త్ర 
చర్చలలోనూ మాట్లాడమంటే చాలా బాగా మాట్లాడుతారు. అంతేకాని, వారు యుద్దం చేసేవారు కాదు. కనుక 
ఆచార్యులను మనతోపాటు యుద్దంలో కలవనీయకుండా, మనకు వెనకభాగంలో ఉంచితే మన విజయాన్ని కోరుతూ 
ఉంటారు. అదే మంచిది” అన్న దుర్యోధనుడి మాటలకు అశ్వత్థామ అతడితో ఇట్టా అన్నాడు. 


ఉ. 'కావలివారి( దోలి, యెసకంబున గోవుల. బట్టికొంటి నం 
చీ వెడమాట లేల ధరణీశ్వర! యింతకుమున్న వీటికిం 
బోవవు, శత్రునే పుడిపి పోయెడు వా(డవు గావు నీవు; సై 
న్యావలి యైన. జేడ్పడక యాతల కెయ్డుట లేదు నేనియున్‌. 192 


546 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధరణీ+-ఈశ్వర!= ఓ రాజా!; కావలివారిన్‌+తోలి= కేవలం ఆవులను కావలిగాచేవాళ్ళను పారదోలి; ఎసకంబునన్‌= 
ఎంతో గొప్పగా (అతిశయంతో); గోవులన్‌= ఆవులను; పట్టికొంటిని+అంచున్‌= పట్టుకొన్నానంటూ; ఈ= ఈ విధమైన; వెడ= 
పనికిరాని; మాటలు+ఏల= మాట లెందుకు?; ఇంతకున్‌+మున్ను+అ= ఇంతకుముందే (ఇంకా); వీటికిన్‌+పోవవు= నీ ఊరు 
చేరుకోలేదు (ఇల్లు చేరలేదు); శ్నత్రు+ఏపు= శత్రువుయొక్క ఆధిక్యాన్ని (విజృంభణాన్ని); ఉడిపి= పోగొట్టి; పోయెడువా( 
డవు+కావు నీవు= పోతున్నవాడివీ కావు నీవు; సైన్య+ఆవలి+ఐనన్‌= సేనా సమూహం అయినా; చేడ్పడక= దెబ్బతినకుండా; 
ఆతలకున్‌= ప్రక్కకు (అవతలికి- దూరంగా); ఎయ్యుట లేదు నేనియున్‌= తొలగి అయినా పోలేదు (ప్రమాదస్థలాన్ని అయినా 
కనీసం దాటిపోలేదు). 


తాత్పర్యం: 'కేవలం ఆవులను కాచేవాళ్ళను బెదిరించి తరిమి, మందలను పట్టుకొన్నానని ఏమో గొప్పగా పనికిరాని 
మాటలు మాట్లాడుతున్నావు. రాజా! ఇంకా నీవు ఇల్లు చేరలేదు. దానికి తోడు, శత్రువుల ఆర్బాటాన్ని అణచిన 
వాడివీ కావు. కనీసం, నీ సేనలైనా దెబ్బతినకుండా ప్రమాదస్థలాన్నుండి దూరంగానైనా పోలేదు. 


క _ సమరమున గెల్డి, యొరు రా । జ్యము గొనియును సుజను( డిట్టు లాడండు; సిరి జూ 
దమునం గొని రజ్జు లేటికి? । సమయం బరుదెంచె. దొంటిచందము గలదే! 193 


ప్రతిపదార్థం: సమరమునన్‌+గెల్చి= యుద్దంలో గెలుపొంది; ఒరు= ఇతరులయొక్క; రాజ్యమున్‌= రాజ్యాన్ని; కొనియును= 
గ్రహించి కూడా; సుజనుండు= సజ్జనుడైనవాడు; ఇట్టులు= ఈ రీతిగా; ఆడండు= మాట్లాడడు; సిరిన్‌= రాజ్యాన్ని (సంపదను); 
జూదమునన్‌+కొని= జూదంలో (మోసంతో) తీసికొని; రజ్ఞాలు+ఏటికిన్‌?= గొప్పలు (నిందా వాక్యాలు) ఎందుకు?; 
సమయంబు+అరుదెంచెన్‌= ఇప్పుడు సమయం వచ్చింది; తొంటి= పూర్వపు; చందము కలదే!= విధానం వీలు కాదు (మోసం 
చేయటానికి ఇది జూదం కాదు; యుద్దం అని భావం). 


తాత్సర్యం: ఎంతో గొప్పగా యుద్దంలో జయించి, రాజ్యాన్ని పొందినవాడు కూడా నీవలె మాట్లాడడు. మోసపు 
జూదంలో రాజ్యాన్ని సంగ్రహించి, నోటికి వచ్చిన దుర్భాషలను మాట్లాడుతావా? ఇప్పుడు సమయం వచ్చింది. 
ముందువలె జూదం ఆడాలంటే కుదరదు. 


ఉ. పాండవవీరులం గలన బాహుబలంబున నోర్షియే సము 
ద్దండత నీవు దొల్లి ద్రుపదక్షితిపాత్మజ( గొల్వులోనికిం 
దెండని పుచ్చి? తద్దెసకు దెచ్చుట సౌబలు నీతి. గాదె? యా 
తండ మరల్లు( గాక సముదగ్రత వచ్చు విరోధి నిప్పుడున్‌. 194 


ప్రతిపదార్థం: పాండవ వీరులన్‌= మహావీరులు అయిన పాండవులను; కలనన్‌= యుద్దంలో; బాహు= భుజములయొక్క; 
బలంబునన్‌= పరాక్రమంతో; ఓర్చియే!= జయించేనా! (కాదు-అని); తొల్లి= ఇదివరలో; నీవు= నీవు; సముద్దండతన్‌= 
కాఠిన్యంతో ((క్రౌర్యంతో); (ద్రుపదక్షితిప= (ద్రుపద మహారాజుయొక్క; ఆత్మజన్‌= కూతురైన ద్రౌపదిని; కొల్వులోనికిన్‌= 
సభలోకి; తెండు+అని పుచ్చితి= తీసికొని రమ్మని పంపావు; తద్‌+దెసకున్‌= ఆ స్థితికి, తెచ్చుట= తీసికొని రావటం; సౌబలు= 
శకునియొక్క; నీతిన్‌+కాదె!= కుటిలనీతిచేత కదా!; ఇప్పుడున్‌= ఇప్పుడునూ; సముద(గ్రతన్‌= ఎంతో విజృంభణంతో; వచ్చు 
విరోధిన్‌= పైకి వస్తున్న శత్రువును; ఆతండు+అ= ఆ శకునే; మరల్చున్‌+కాక!= వెనక్కు మళ్ళిస్తాడులే!. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 547 


తాత్సర్యం: ఎంతో దుర్మార్గంతో, (క్రూరుడివై నీవు ఇదివరలో ద్రౌపదిని నిండుసభలోకి తీసికొనిరమ్మని నీ 
తమ్ముడిని పంపింది పాండవు లందరినీ జయించేనా? ఆ శకుని కుటిలనీతితో కాదూ! కనుక మీదికి దూసికొనివచ్చే 
ఆ శత్రువును కూడా ఇప్పుడు ఆ శకునే వెనక్కు మళ్ళిస్తాడులే! 


వ. అబ్బంగి నవమానింపం బడినవాండు గావున ధార్తరాష్ట్రకుల ధూమకేతు వగు కపికేతనుండు దోంచె; నీకు 
దుర్మదంబున ద్రోణాచార్యుల నధిక్షేపింపవచ్చు నంతియకాక దేవదానవుల కయినను దుర్ణయుండగు 
నర్జునునకుం దలసూప వచ్చునే! నయ విక్రమంబుల నతిలోకుండగు నతని నెవ్వరికేనియుం బొగడవలయు 
ననినం బుత్రనిర్విశేషుండగు నిజ ప్రియ శిష్యుని నగ్గించుట గురునకుం గొటింతయె? యింక సిగ్గుమాలి 
రణంబు సేసెనేనియు ద్రోణుండు సేయుంగాని యే నిట్టి దాని కోర్వ; నదియునుం గాక. 195 


ప్రతిపదార్థం: ఆ+భంగిన్‌= ఆరీతిగా; అవమానింప(బడినవా(డు కావునన్‌= అవమానించబడ్డాడు కాబట్టి; ధార్తరాష్ట్ర= ధృతరాష్ట్రుడి 
కొడుకులయొక్క; కుల= వంశానికి (నూరుమందికి); ధూమకేతువు= తోకచుక్క; కపి కేతను(డు= వానరాన్ని జెండామీద 
నిలుపుకొన్నవాడు (హనుమంతుడిని తన ధ్వజంమీద అర్జునుడు నిలుపుకొన్నాడు); తోణెన్‌= తటస్థించాడు; నీకు= దుర్యోధనుడికి; 
దుర్మదంబునన్‌= బాగా కొవ్వుబట్టి మదించటంచేత; ద్రోణ+ఆచార్యులన్‌= (ద్రోణుడిని; అధిక్షేపించవచ్చున్‌= ఎద్దేవ చేయవచ్చును; 
అంతియకాక= అంతేకాని; దేవదానవులకున్‌+ఐనను= దేవతలకు, దానవులకు అయినా; దుర్ణయుండు+ అగు+అర్జునునకున్‌= 
జయించటానికి శక్యముకాని వీరుడైన అర్జునుడికి; తల+చూపవచ్చునే?= ఎదురుపడవచ్చునా? నయ వి(క్రమంబులన్‌= 
నీతిలోనూ, పరా(క్రమంలోనూ; అతిలోకుండు+అగు= లోకాతీతుడైన; అతనిన్‌= అర్జునుని; ఎవ్వరికిన్‌+ ఏనియున్‌= ఎవ్వరికైనా; 
పొగడవలయున్‌+అనినన్‌= పొగడక తప్పదనగా; పుత్ర నిర్విశేషుండు+అగు= కొడుకుతో సమానుడైనవాడైన; నిజప్రియ 
శిష్యునిన్‌= తన ప్రియమైన శిష్యుని; అగ్గించుట= పొగడటం; గురునకున్‌= ఆచార్యుడికి, (ద్రోణుడికి; కొఅంతయె?= 
తక్కువా? (తప్పా?); ఇంకన్‌= ఇన్నిమాటలన్నతరువాత; సిగ్గుమాలి= సిగ్గులేక; ద్రోణుండు; రణంబు= యుద్దం; చేసెన్‌+ఏనియున్‌= 
చేస్తే; చేయున్‌+కాని= చేస్తాడేమో కాని; ఏను= నేను; ఇట్టి దానికిన్‌= ఇటువంటి దానికి; ఓర్వన్‌= సహించలేను; అదియునున్‌+కాక= 


అంతేకాక. 


తాత్సర్యం: అట్లా అవమానించబడినవాడు కనుకనే, కౌరవుల కులానికి తోకచుక్క అయిన కపికేతనుడు వచ్చాడు. 
నీవు మదించి గురువైన ద్రోణుడిని నిందించావు కానీ, దేవతలకూ, దానవులకూ కూడా జయించరాని అర్జునుడి 
ఎదుటికైనా పోగలవా? రాజనీతిలోనూ, బాహుబల విక్రమంలోనూ అతిలోకుడైన అర్జునుడిని ఎవరైనా పొగడాల్సిందే! 
అట్లాంటప్పుడు, తనకు పుత్రుడితో సమానుడైన ప్రియశిష్యుడైన అర్జునుడిని పొగడటం గురువైన (ద్రోణుడి తప్పా? 
ఇంత జరిగాక కూడా, ఒకవేళ సిగ్గు విడిచి ఆ [ద్రోణుడే యుద్దంచేస్తే చేయనీ కాని, నేను మాత్రం దీన్ని 
ఓర్చుకొనలేను. అంతేకాక... (ముందరికి అన్వయం). 


విశేషం: 'ధార్తరాష్టకుల ధూమకేతువు'- రూపకాలంకారం. ధూమకేతువు అంటే తోకచుక్క. అది రాజుకూ, దేశానికీ అరిష్టసూచకం. 
అంటే, నీకు వినాశం తప్పదని అశ్వత్థామ మాటలలో ధ్వని. 


క. ప్రళయాంతకుండు బడబా | నలమును మృత్యువును నెదిరినం గొజింతవడన్‌ 
నిలిపినను నిలుపు; మార్మొని । చెలంగిన నరుశరము లనవశేషము సేయున్‌. 196 


548 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ప్రళయ+అంతకుండు= ప్రళయకాలంలో ఉన్న యముడూ; బడబానలమును= సముద్రంలో పుట్టిన బడబ 
అనే పేరుగల అగ్నీ (చాలా భయంకరం అయింది); మృత్యువును= మృత్యుదేవతనూ; ఎదిరినన్‌= ఎదిరించితే; కొ 
త+పడన్‌= కొంత తక్కువగా మిగిలించి; నిలిపినను నిలుపున్‌= నిలుపవచ్చును. (ఒకవేళ నిలిపితే నిలపవచ్చును); (కాని) 
మార్కొని= ఎదిరించి; చెలంగినన్‌= విజృంభిస్తే; నరు= అర్షునుడియొక్క; శరములు= బాణాలు; అనవశేషము+చేయున్‌= 
ఏమాత్రం మిగిలించకుండా సర్వనాశనం చేస్తాయి. 


తాత్పర్యం: యముడూ, బడబాగ్ని, మృత్యువూ చెలరేగితే, ఎదిరించిన వారలను అంతా నాశనం చేయకుండా, 
కొంతైనా మిగిలిస్తే మిగిలించవచ్చును. కానీ అర్జునుడి అమోఘాలైన బాణాలు మాత్రం, ఏమీ మిగలనీయకుండా 
సర్వనాశనం చేస్తాయి. 


విశేషం: యముడూ, బడబాగ్నీ, మృత్యువూ మూడూ ఏమాత్రం తప్పనివి, నిశ్శేషంగా నాశనం చేసేవే! అయినా అవి కొంత 
మిగిలిస్తాయేమో కానీ, అర్జునుడి బాణాలు ఏమాత్రం మిగిలించక సర్వనాశనం చేస్తాయి - అని అనటంలో, అర్జునుడి 


బాణాలు 'పైవాటికన్నా భయంకరం అయినవని భావం. 


ఆ. కుటిలబుద్దు లిచటం గొనవు; నెట్టన ఘన । దోర్టలంబు మెటిసి తొడర వలయు; 
నతండు గాండివమున నడ్డసాళులు వైవ(; । డురుల నంపవాన గురియు. గాని. 197 


ప్రతిపదార్థం: ఇచటన్‌=ఇక్కడ (యుద్దభూమిలో); కుటిల బుద్దులు= కపటమైన ఆలోచనలు (మోసాలు); కొనవు= పనికిరావు; 
నెట్టన= తప్పక; ఘన= గొప్పదైన; దోస్‌()= బాహువులయొక్క; బలంబు= బలాన్ని; మెణిసి= (ప్రకాశింపచేసి (చూపి; తొడర 
వలయున్‌= ఎదిరించాలి; అతండు= ఆ అర్జునుడు; గాండివమునన్‌= గాండీవంతో; ఉరులన్‌= ఉర్రిపోయేట్టు, నేల కూలేటట్టు; 
అమ్ము+వాన= బాణాలవాన; కురియున్‌+కాని= కురిపిస్తాడు కాని; అడ్డసాళులు= పాచికలు; వైవండు= వేయడు. 


తాత్సర్యం: ఇక్కడ నీ కపటబుద్దులు పనికిరావు. నిజమైన భుజబలాన్ని చూపి, ఎదిరించి నిలబడాలి. ఆ వచ్చే 
అర్జునుడు గాండీవంతో తనను తాకినవాళ్ళపై నేల కూలేటట్టు ఎడతెగక బాణవర్గాన్ని కురిపిస్తాడే కానీ, మోసంతో 
పాచికలను విసరడు. 


విశేషం: అలం: (ప్రతిషేధం. తన తండ్రి అయిన ద్రోణుడిని దుర్యోధనుడు నిందించాడని రోషించిన అశ్యత్తామ, ఆతడిని 
ఎత్తిపొడుపుతో, హేళనగా మాట్లాడుతూ, అర్జునుడి పరాక్రమాన్ని ప్రశంసిస్తూ తనదైన వ్యక్తిత్వాన్ని నిలుపుకొన్నాడు. 


'డరులనంపవాని - ఈ పాఠాంతరం పెక్కు ప్రతులలో ఉన్నది. 


క, విను మట్టులు గాకున్నం । దన గోవుల వెనుక మత్స్యధరణీశు(డు వ 
చ్చిన మార్కొందుము; నరు€ డే । పున ముట్టిన నతని పొంత. బోదుమె? యధిపా!” 198 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; వినుము= (నా అభిప్రాయం) వినవలసింది; అట్టులు= అట్టా; కాక+ఉన్నన్‌= కాకుండా పోతే; 
తన= తనవైన; గోవుల వెనుకన్‌= ఆవుల వెంట; మత్స్యధరణీ శుడు= విరాటరాజు; వచ్చినన్‌= వస్తే; మార్కొందుము= 
ఎదిరిస్తాం; (అలా కాక); నరుండు= అర్జునుడే; ఏపునన్‌+ముట్టినన్‌= విజృంభించి పైకి వస్తే; అతని పొంతన్‌= ఆ నరుడి 
సమీపానికి అయినా; పోదుమె?= పోతామా? (పోము అని భావం). 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 549 


తాత్సర్యం: ఓ రాజా! నా అభిప్రాయాన్ని వినుము. అట్లా కాక ఆవులవెంట విరాటరాజే వస్తే మేము ఎదిరిస్తాం. 
అర్ష్జునుడైతే మాత్రం మేము ఆ ప్రక్కకు కూడా పోము.' 


విశేషం: అర్జునుడి ఆధిక్యాన్ని అశ్వత్ధామ బాహాటంగా అంగీకరించి, తన అభిప్రాయాన్ని రాజైన దుర్యోధనుడికి చెప్పాడు. 
ఇది ఒకరకంగా రాజుపై తిరగబడటమే కాక బెదిరింపు కూడ. యోధులలో (ప్రధానుడైన అశ్వత్థామే ఇట్టా అంటే, రాజుకు 
దిగులు పట్టుకొంటుంది. అశృత్తామ మాటలు కర్టుడికి కోపాన్ని కలిగించాయి. అందుకే ఆతడు యోధులందరితో తరువాత 
ఇట్లా అంటాడు. ఈ విధంగా విభిన్న మనస్తతాలను ఒకేమారు నిర్వహించటంలో తిక్కన అద్వితీయుడు. 


వ. అనిన విని, రాధేయుండు సక్రోధుండై యోధవీర లోకంబు నాలోకించి. 199 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అశ్యృత్తామ దుర్యోధనుడితో చెప్పగా విని; రాధేయుండు= కర్టుడు (రాధ పెంచుకొన్నవాడు); 
స(క్రోధుండు+ఐ= కోపంతో కూడినవాడై; యోధ= యోధులయొక్క; వీర= వీరులయొక్క; లోకంబున్‌= సమూహాన్ని; ఆలోకించి= 
చూచి. 


తాత్పర్యం: అశ్వత్థామ మాటలను విన్న కర్టుడు (దుర్యోధనుడిని నిందించాడు అనే) కోపంతో, యోధులనూ, 
వీరులనూ అందరినీ చూచి (ఇట్టా అన్నాడు). 


చ.  'వడిగొని గోగణంబు. బొదువం బజతెంచితి రెల్లవారు ము 
న్నాడంబడి పాండునందనుల యున్నెడ యిమ్మెయిగాన వేండి; యి 
ప్పుడు నరు గాంచి మీ రతని పోటు నుతించుచు భీతి నిట్లు వా 
విడిచి యనేక భంగి బృధివీపతి వీటి(డి( జేయు టొప్పునే? 200 


ప్రతిపదార్థం: పాండు నందనుల= పాండురాజు కుమారులైన పాండవులయొక్క; ఉన్న+ఎడ= ఉండే చోటును; ఈ+మెయిన్‌= 
ఈరీతిగా; కానన్‌+వేండి= చూడాలని కోరి; ఎల్లవారు= అందరూ; మున్ను+ఒడంబడి= ముందే ఒప్పుకొని; వడిగొని= తొందరగా; 
గోగణంబున్‌= ఆవులమందను; పొదువన్‌= పట్టుకొనేందుకు; పజతెంచితిరి= అందరూ వచ్చినారు; ఇప్పుడు= ఇంత జరిగాక 
ఇప్పుడు; నరున్‌+కాంచి= అర్జునుడిని చూచి; మీరు= మీరందరూ; అతని పోటు= అర్జునుడి పరాక్రమాన్ని; నుతించుచున్‌= 
పాగడుతూ; భీతిన్‌= బెదరుతో; ఇట్టు= ఇట్లా; వాయి+విడిచి= నోరు విప్పి (గట్టిగా); అనేక భంగిన్‌= ఎన్నో రకాలుగా; 
పృథివీపతిన్‌= రాజును; వీటి(డిన్‌+చేయుట= పిచ్చివాడిని చేయటం; ఒప్పునే?= బాగుందా? 


తాత్సర్యం: 'పాండవులు ఉండే చోటును తెలిసికొనటానికి, ఈ విధానాన్ని అందరూ ఒప్పుకొని, త్వరత్వరగా 
ఆవులమందను గ్రహించేందుకు వచ్చి, తీరా ఇప్పుడు అర్జునుడిని చూచి బెదురుతో, గొంతెత్తి ఆతడి ప్రతాపాన్ని 
పొగడుతూ రాజైన దుర్యోధనుడిని ఆఖరికి వెర్రివాడిని చేయటం బాగాలేదు. 


చ.  వెజచితిరేని నిల్వు: డొకవీరున కొక్కండ చాలు గాక యెం 
దటు వలయుం? గపిధ్వజము దవ్వుల వ్రేల్మిడి. ద్రుంచి వైచెదం; 
బటిపెద( దత్సిశాచముల; భగ్నము సేసెద( దేరు; సారథిన్‌ 
నెజికులు నొంచెదం; బొదులు నించెద నర్జును గాత్రశాలలోన్‌. 201 


550 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వెజచితిరి+ఏనిన్‌= ఒకవేళ భయపడినట్టు అయితే; నిల్వుండు= మీరు రాకుండా నిలవండి; ఒక వీరునకున్‌+ 
ఒక్కండు+అ= ఒక్క వీరుడికి ఒక్క వీరుడే; చాలున్‌+కాక= సరిపోతాడు గానీ; ఎందణు వలయున్‌?= ఎంతమంది కావాలి? 
దవ్వులన్‌= దూరం నుండే; ద్రేల్మిడిన్‌= (త్రుటిలో (చిటికె లోపల); కపి ధ్వజమున్‌= అర్జునుడియొక్క కపికేతనాన్ని; త్రుంచి 
వైచెదన్‌= (క్రింద పడగొట్టుతాను; తత్‌= ఆ జెండాను చుట్టి ఉన్న; పిశాచములన్‌= భూతాలను; పజపెదన్‌= తరిమివేస్తాను; 
తేరు= రథం; భగ్నము+చేసెదన్‌= విరిచి వేస్తాను (విరుగకొట్టుతాను); సారథిన్‌= సారథిని; నెణంకులు నొంచెదన్‌= మర్శస్టానాలను 
(ఆయువుపట్టను) నొప్పిస్తాను; అర్జును= అర్జునుడియొక్క; గాత్ర= శరీరం అనే; శాలలోన్‌= ప్రదేశంలో; పొదులు= అమ్ములు 
పెట్టే పొదుల్నే (బాణ సమూహాలను); నించెదన్‌= నింపుతాను. (కొన్ని పొదుల బాణాలు అని భావం). 


తాత్సర్యం: మీకు భయంగా ఉంటే మీరు రావద్దు, నిలిచి పొండి. ఒక వీరుడికి ఒక్కడు కాక ఎంతమంది కావాలి? 
అర్జునుడి కపికేతనాన్ని దూరంనుండే చిటికెలో నేల పడగొడతాను. దానిని ఆశ్రయించుకొని ఉన్న భూతాల 
సమూహాలను తరిమివేస్తాను. అర్జునుడి రథాన్ని విరుగగొట్టుతాను. సారథి ఆయువుపట్లను నొప్పిస్తాను. అర్జునుడి 
దేహం అనే శాలలో బాణాల సమూహాలను నింపుతాను. 


విశేషం: “ముందుపద్యంలో అందరూ చేరి, రాజును వెర్రివాడిని చేస్తున్నారా? ఇది సమంజసమా?” అని కర్షుడు అశ్వత్తామ 
మొదలైన వాళ్ళను ఆక్షేపించి, ప్రస్తుత పద్యం నుండి, 205వ పద్యం దాకా తన (ప్రతాపాన్నీ, అర్జునుడితో సమానత్వాన్నీ 
చెప్పుకొంటూ, దుర్యోధనుడికీ తనకూ ఉన్న సంబంధాన్ని కూడా వ్యక్తం చేస్తాడు. పైమాటలలో కర్గుడి వ్యక్తిత్వం స్పష్టపడుతుంది. 
పాత్రల మాటలద్వారా వాళ్ల వ్యక్తిత్వాన్ని సూచించడం తిక్కన లక్షణం. 


2. అలం: రూపకం - గా(త్రశాలలోన్‌ - గాత్రమనెడిశాలలో. 'సారథిన్‌ నెజకుల నొంచెదన్‌ - సారథియొక్క నెజికులు - 
అని షస్టిరావలసి ఉండగా, సారథిన్‌ నెణంకులు - అని ద్వితీయ అయింది. “క్రియాన్వయంబున రెండు పదంబులకు 
స్వస్వామి సంబంధంబు గలచో సంబంధిపదంబు షష్టికి ద్వితీయయునగు” - ప్రాఢవ్యాకరణం, కారకపరిచ్చేదం. సూ.23. 


చ. జ్యాఘోషం బతిభీషణం బయి, దిశాచక్రంబు నిండన్‌, శర 
వ్యాఘాతంబున శాత్రవుండు వికలస్వాంతుండుగా, నారద 
శ్లాఘాపాత్రమునై; యనర్గళ భుజాసంరంభతన్‌ రౌద్రరే 
ఖా ఘోరాకృతి యేన చూపెద; నశంకం జూడుందీ యేర్పడన్‌. 202 


ప్రతిపదార్థం: జ్యా= అల్లైత్రాటియొక్క; ఘోషంబు= ధ్వని; అతి= మిక్కిలి; భీషణంబు+అయి= మిక్కిలి భయంకరమై; 
దిశాచ[క్రంబు= దిగ్యలయం, దిక్కుల సమూహం అంతా; నిండన్‌= నిండిపోగా (వ్యాపించగా); శర= బాణాలయొక్క; 
వి+ఆఘాతంబునన్‌ వ్యాఘాతంబునన్‌= ఎక్కువైన దెబ్బలతో (పెద్ద పెద్ద దెబ్బలతో); శాత్రవుండు= శత్రువైన అర్జునుడు; 
వికల= చెదిరిన (కలత చెందిన); స్వాంతుండు+కాన్‌= మనసుగలవాడు కాగా; నారద= నారదమహర్షియొక్క; శ్చాఘా= 
ప్రశంసకు; పాత్రమును+ఐ= అర్హమై (నారదుడికి కలహమే భోజనం. కనుక కలహం వస్తే ఆతడికి భోజనం దొరికినట్టే; 
అనర్గళ= అడ్డులేనట్టి; భుజా= బాహువులయొక్క; సంరంభతన్‌= సంరంభంతో (ఉద్రేకంతో); రౌద్రరేఖా= రౌద్రరసాన్ని 
సూచించే; ఘోర= భయంకరమైన; ఆకృతి= స్వరూపాన్ని; ఏను+అ= నేనే; చూపెదన్‌= చూపిస్తాను; అశంకన్‌= అనుమానం 
లేకుండా; ఏర్పడన్‌+చూడు(డీ= బాగా చూస్తూ ఉండండి. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 551 


తాత్సర్యం: నా యొక్క అల్లెత్రాటి ధ్వని భీకరమై దిగ్యలయంలో వ్యాపించే రీతిగా, నా బాణాల దెబ్బలతో శత్రువైన 
అర్జునుడు కలతపడేటట్టుగా, నారదుడు ఆనందించేటట్టుగా, ఎదురులేని నా బాహుపరా(క్రమంతో, రౌద్రరసం 
రూపాన్ని పొందినట్టు నేను చూపుతాను. అందరూ అనుమానం లేకుండా నన్ను చూస్తూ ఉండండి. 


విశేషం: తనకు సమానులనూ, తనకంటె ఎక్కువైన వాళ్ళనూ కూడా లెక్కించక, కేవలం తాను ఒక్కడే వీరుడైనట్టు కర్షుడు 
పైవిధంగా వీరులందరితో చెప్పాడు. ఇందులో, స్వోత్కర్ష పరనిందా, ఒక లెక్కలేనితనం కనిపిస్తాయి. ఇవి కర్టుడి మనస్తత్వాన్ని 
బాగా ప్రతిఫలింపచేస్తున్నవి. సైమాటలలో ఒకరకంగా, కర్షుడి ఆత్మాభిమానమూ కనిపిస్తుంది. 


క క్రోధజ్వాలలు నిగుడ, వి । రోధి బలేంధనము. బొదువు క్రూరతమై దు 
స్సాధమగు నర్జునాగ్నిని । సాధించెద నేన పూని శరవర్షమునన్‌. 203 


ప్రతిపదార్థం: (కోధ= కోపం అనే; జ్యాలలు= మంటలు; నిగుడన్‌= వ్యాపించగా; విరోధి= శత్రువుయొక్క; బల+ఇంధనమున్‌= 
సేన అనెడు కట్టెలను; పొదువు= చుట్టుకొనే; [క్రూరతమైన్‌= (క్రౌర్యంతో; దుస్పాధము+అగు= సాధించటానికి వీలుకానట్టి; 
అర్జున+అగ్నిని= అర్జునుడు అనే అగ్నిని; నేను+అ= నేనే (నేను ఒక్కడినే); పూని= (ఎంత కష్టమైనా) ప్రయత్నించి; శర= 
బాణాలు అనే; వర్షమునన్‌= వానతో; సాధించెదన్‌= సాధిస్తాను (చల్లారుస్తాను). 


తాత్సర్యం: కోపం అనే మంటలతో చుట్టూ అలుముకొంటూ, శత్రువుయొక్క బలం అనే ఇంధనాన్ని (మండటానికి 
అవసరమైన పదార్ధాన్ని), చుట్టుముట్టే క్రార్యంతో, సాధించటానికి ఏలుపడనట్టి అర్జునుడు అనే భయంకరమైన 
అగ్నిని, నా బాణాలవర్షంతో నేనే చల్లార్శివేస్తాను. (అగ్నిని రూపుమాపుతాను - నాశనం చేస్తాను అని భావం). 


విశేషం: అలం: రూపకం. ఇందులో అర్జునుడికీ అగ్నికీ అభేదం చెప్పబడింది. ఆ పోలిక చెప్పింది కూడా కర్షుడే! (కోధం 
ఎర్రటిది - దానిని కవులు మంటలతో పోలుస్తారు. వ్యాపించటం మంటల లక్షణం. పరాక్రమాన్ని అగ్నితో కవులు ఉపమిస్తారు. 
అర్జునుడు అనే అగ్నిని చల్లార్చటానికి ఎవ్వరూ వద్దనీ, తన బాణవర్షంతో తా నొక్కడే దానిని చల్లార్చుతాననీ, అది 
కష్టసాధ్యమే అనీ కర్ణుడు అంటాడు. తనకు శత్రువైన అర్జునుడి పరా(క్రమాన్ని కర్ణుడు (ప్రశంసించాడు. ఇందులో ఒక రహస్యం 
ఉన్నది. శత్రుబలాన్ని పొగిడి, అంత గొప్పవాడిని జయిస్తాను అని అనటం కర్గుడ ఆధిక్యం తెలియటానికే! ఇది కూడా, కర్లుడు 
తనను తాను పొగడుకొన్నట్టే అవుతుంది. 


కవులు ఇటువంటి పద్దతిని పాటించటం సహజమే. రామాయణంలో కూడా వాల్మీకి రావణ పరా(క్రమాన్ని వర్లింపజేసి, 
అట్లాంటివాడిని సంహరించిన రాముడి పరా(క్రమాన్ని వర్తించకనే వర్లించినట్లు చిత్రించాడు. ఇది ఒక శిల్పం. 
౧ (ac) ల ౧? 


వ. పాండవమధ్యముండు పదుమూ(డు వత్సరంబులు పూంచి పట్టి కయ్యంబునకు వచ్చె; నతని లావును 
బీరంబును లోకంబునకు నెక్కియున్న యవి; యేనును గురుసేనయందు శక్తి శౌర్యంబులు గలవా(డన 
పోలె వర్తించెదం, గావున నే మిరువురము నొండొరులకు బాహుబల విలాసంబును, విక్రమ క్రీడా 
కౌశలంబును బ్రకటించుట యుచితంబు గాదె' యని వెండియు నిట్లనియె. 204 


ప్రతిపదార్థం: పాండవమధ్యముండు= అర్జునుడు; పదుమూ(డువత్సరంబులు= పదమూడేండ్డు; పూంచిపట్టి= ఎంతో ఉద్యమించి; 
కయ్యంబునకున్‌= యుద్ధానికి; వచ్చెన్‌= వచ్చాడు; అతని= అర్జునుని యొక్క; లావును= బలమూ; బీరంబును= పరా(క్రమమున్నూ; 
ఠా జ 


552 శ్రీమదాంధ్ర మహాభారతము 


లోకంబునకున్‌= జనానికి; ఎక్కియున్న+అవి= నచ్చి ఉన్నాయి ((ప్రశస్తమైనవి); ఏనును= నేనూ; కురుసేన+అందున్‌= 
కౌరవసేనలో; శక్తిశౌర్యంబులు= బలపరా(క్రమాలు; కలవాండన్‌+అపోలెన్‌= కలిగినవాడివలెనే; వర్తించెదన్‌= నడుచుకొంటాను; 
కావునన్‌= కాబట్టి; ఏము+ఇరువురమున్‌= మేమిద్దరమూ (అర్జునుడూ+కర్లుడూ); ఒండొరులకున్‌= ఒకరికొకరు; బాహుబల= 
భుజబలంయొక్క; విలాసంబును= విలాసాన్నీ; విక్రమ= పరాక్రమం అనే; క్రీడా= ఆటలోని; కౌశలంబును= నైపుణ్యాన్నీ; 
ప్రకటించుట= (ప్రదర్శించుట; ఉచితంబు+కాదె= తగినది కాదా?; అని; వెండియున్‌= మరల; ఇట్లు+అనియెన్‌= ఇట్లా 
అన్నాడు. 


తాత్సర్యం: పదమూడేండ్డు అర్జునుడు ఎంతో ప్రయత్నం చేసి ఈనాడు కయ్యానికి వచ్చాడు. ఆతడి బలం, 
పరాక్రమం లోకంలో పేరుకెక్కినట్టివే! నేను కూడా కురుసేనలో బలపరా[క్రమాలు కలిగినట్లే నడుచుకొంటున్నాను. 
కనుక మేమిద్దరం, ఒకరికొకరు భుజబలాన్నీ, పరా(క్రమాన్నీ ప్రదర్శించుకొనటం ఉచితంగా ఉంటుంది” అని ఇంకా 
కర్ణుడు ఇట్టా అంటున్నాడు. 


విశేషం: ఈ క్రింది పద్యంలో కర్షుడు అర్జునుడితో పోరాడటంలో ఉన్న కారణాలను వివరిస్తున్నాడు. ఈ కారణాలను 
గమనిస్తే కర్లుడి వ్యక్తిత్వం బాగా తెలుస్తుంది. 


సీ.  'అనుదినంబును నంతకంతకు. బెరింగెడి ; యధిపతి మన్నన యప్పు( దీర్చ, 
నర్లును నోర్డెద ననిలోన నే నని । యతనితోం బలికిన ప్రతిన నెలపం 
గర్భార్డునులయందు ఘను. దెవ్వండగు నొక్కొ; యను జనంబుల సందియంబు మాన, 
జమదగ్నిసుత కృపాశ్రయమున( బడసిన । విలువిద్య కలరూపు వెలయ( జేయం 


ఆ. గనుట నేండు పుణ్యదిన మయ్యె నాకు; మీ । కెల్ల బోరు సూడ నిష్టమేనిం 
జూడు డట్లు గాక వేడుక లేదేని, । సంతసమున( బసుల జాడ. బొండు.” 205 


ప్రతిపదార్థం: అనుదినంబునున్‌= రోజురోజూ; అంతకు+అంతకున్‌= ఉండేకొద్ది; పెరిలెడి= పెరిగిపోతున్న; అధిపతి= రాజైన 
సుయోధనుడియొక్క; మన్నన= ఆదరణ అనే; అప్పున్‌= బుణాన్ని; తీర్చన్‌= తీర్చటానికీ; నేను= నేను; అనిలోనన్‌= 
యుద్దంలో; అర్జునున్‌= అర్జునుడిని; ఓర్చెదన్‌= ఓడిస్తాను; అని= అంటూ; అతనితోన్‌= ఆ దుర్యోధనుడితో; పలికిన= 
మాట్లాడిన; ప్రతిన= (ప్రతిజ్ఞ; నెణపన్‌= నెరవేర్చటానికీ; కర్ల+అర్జునులయందున్‌= కర్షుడు, అర్జునుడు - అనే మా ఇద్దరిలో; 
ఘను(డు= అధికుడు; ఎవ్వ(డు= ఎవడు; అగును+ఒక్కొ= అవుతాడో; అను= అనేటటువంటి; జనుల= జనుల (లోకుల) 
యొక్క; సందియంబు= అనుమానం; మాన్సన్‌= పోగొట్టటానికీ; జమదగ్ని= జమదగ్ని అనే మహర్షియొక్క; సుత= కుమారుడైన 
పరశురాముడియొక్క; కృపా+ఆ(శ్రయమునన్‌= కరుణయొక్క ఆశ్రయంతో (దయవలన లభించిన ఆదరణతో); పడసిన= 
సంపాదించిన (పొందిన); విలువిద్య= ధనుర్విద్యయొక్క; కలరూపు= నిజమైన రూపాన్ని; వెలయన్‌+చేయన్‌+కనుటన్‌= 
ప్రకటించకలగటం వలన; నాకున్‌= నాకు; నేండు= ఈదినం; పుణ్యదినము= పవిత్రమైన దినం (పండుగ దినం); అయ్యెన్‌= 
అయింది; మీకున్‌= మీకు; ఎల్లన్‌= అంతమందికీ; పోరు= యుద్దాన్ని (మా ఇద్దరి యుద్దాన్ని); చూడన్‌= చూడటం; 
ఇష్టము+ఏనిన్‌= ఇష్టమయితే; చూడుండు= చూడండి; అట్టు+కాక= చూడటం ఇష్టంలేకపోతే; వేడుక= ఉత్సాహం; లేదు+ఏనిన్‌= 
లేనట్టైతే; సంతసమునన్‌= సంతోషంతో; పసుల= పసులయొక్క; జాడన్‌= దారిని (ఆవులు వెళ్ళిన దారిన); పొండు= పోండి. 


తాత్పర్యం: 'దినదినానికీ అంతకంతకూ పెరిగిపోయే ప్రభువైన దుర్యోధనుడి ఆదరణ అనే అప్పు తీర్చుకొనటానికీ; 
నేను అర్జునుడిని యుద్దంలో జయిస్తానని రాజుతో చేసిన ప్రతిన నెరవేర్చుకొనటానికీ, మా ఇద్దరిలో (కర్ణార్డునులలో) 


విరాటపర్వము - చతుర్థాశ్వాసము 553 


అధికుడు ఎవడో అను సందేహంతో ఉండే లోకుల అనుమానాన్ని పోగొట్టటానికీ జమదగ్ని కుమారుడైన పరశురాముడి 
దయవలన కలిగిన ఆశ్రయంతో పొందిన విలువిద్యయొక్క నిజరూపం ఏమిటో తెలపటానికీ, తగిన అవకాశం నాకు 
చిక్కింది. కనుక ఈ దినం నాకు చాల పవిత్రమైన దినం. మా ఇద్దరి పోరాటాన్ని మీరందరూ చూడాలని ఇష్టపడితే 
చూడవచ్చును, అట్లాకాక, చూడాలనిపించకపోతే, ఆవులు పోయినదారినే పోండి.” 


విశేషం: కర్ణుడు పైన చెప్పిన కారణాలలో మొదటిది- ఆతడి కృతజ్ఞతాభావానికి నిదర్శనం. కేవలం అర్జునుడికి పోటీగానే 
కర్గుడిని దుర్యోధనుడు గౌరవించాడు. దానిని నిరూపించుకొనటానికి (ప్రయత్నించవలసిన బాధ్యత కర్లుడికి ఉన్నది. అందుకే 
ఆతడు దానిని గొప్పగా చెప్పుకొన్నాడు. తాను చేసిన (ప్రతిజ్ఞను నిలబెట్టుకొనగలగటం రెండవ కారణం- మూడో కారణం, 
ఆతడి విశ్వాసాన్ని తెలుపుతుంది. నాలుగోది- ఆతడి పరాక్రమాన్ని సూచిస్తుంది. ఇవన్నీ తరువాత కేవలం ప్రగల్భాలుగానే 
మిగిలిపోతాయి. 


వ. అనిన నమ్మాటలు విని కృపాచార్యుం డతని కిట్లనియె. 206 


ప్రతిపదార్థం: అనినన్‌= ఆ విధంగా పలుకగా; ఆ+మాటలు= కర్ణుడియొక్క ఆ మాటలు; విని; కృపాచార్యు(డు; 
అతనికిన్‌+ఇట్లు+ అనియెన్‌= ఆ కర్షుడితో ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: కర్ణుడు మాట్లాడిన మాటలను విన్న కృపాచార్యుడు ఆతడితో ఇట్టా అన్నాడు. 


ఆ. 'కయ్యమునక యెపుడు. గాలు ద్రవ్వుదు, కార్య । గతికి. జొరవు; నీతియుతులు సమర 
మధమ సాధనముగ నాడుదు రర్భ సం । సిద్ది. బొందు తెటి(గు సేయు నెడల. 207 


ప్రతిపదార్థం: కయ్యమునకున్‌+అ= పోట్టాటకే; ఎపుడున్‌= ఎల్లప్పుడూ; కాలు+(త్రవ్వుదు(వు)= తయారౌతావు; (ఆబోతు 
మరొకదాన్ని చూచి, కాలితో నేలను తవ్వుతుంది. దానివలన రెండోదానికి రోషం వస్తుంది. కనుక కాలుత్రవ్వు అంటే, 
'ప్రేరేపించుట అనీ అర్థమే); కార్యగతికిన్‌+చొరవు= పనితీరు ఎట్టా ఉందో గమనించి దాన్ని సాధించేదానికి ప్రయత్నించవు 
అని భావం; అర్థ= ప్రయోజనంయొక్క; సంసిద్ది పొందు= సిద్ధిని (చివరి ఫలితాన్ని) పొందే; తెజుంగు= విధానాన్ని (పద్దతిని); 
చేయు+ఎడలన్‌= ఆచరించే సమయాలలో; నీతియుతులు= రాజనీతి తెలిసినవారు; సమరము= యుద్దాన్ని; అధమసాధనముగన్‌= 
నీచమైన ఉపాయంగా; ఆడుదురు= చెప్తారు. 


తాత్సర్యం: “నీవు ఎప్పుడు చూచినా పోట్టాటకే కాలుదువ్వుతూ ఉంటావు. అంతకుమించి కార్యం తీరును గమనించి, 
దాన్ని సాధించటానికి నీ బుద్ది పనిచేయదు. ప్రయోజనాన్ని సాధించుకొనే కార్యనిర్వహణలో యుద్దం ఒక నీచమైన 
సాధనం అని రాజనీతి తెలిసిన పెద్దలు చెప్పుతారు. 


నిశేషం: సామం, దానం, భేదం, దండోపాయం - అని రాజులకు నాలుగు సాధనాలుంటాయి. మొదటి మూడు ఫలించనప్పుడు, 
చివరిదైన దండోపాయం (యుద్దం) తప్పదు. ఆ స్థితిలోనే దాన్ని ఉపయోగించాలి. కాని, కర్ణుడు, అట్లాకాక, అయినదానిక్తీ, 
కానిదానికీ కయ్యానికే కాలుదువ్వుతాడు. దానినే కృపాచార్యుడు చెప్పింది. 


క _ అగు దేశకాల బల యుత । ముగ జేసిన పోర నరములు; మోఅకులై 
తెగం బాటి తమ్ము నెదిరిని । వగవక తొడరుటల. గీడు వర్తిల్లు( దుదిన్‌. 208 


554 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: దేశ= దేశమూ; (ప్రాంతం); కాల= సమయం; బల= బలం (సైన్యం- శక్తిసామర్థ్యాలు); యుతముగన్‌= 
కూడుకొన్నట్టు (పై మూటినీ కుదిరించుకొని); చేసిన పోరన్‌= చేసిన పోరాటంలో (యుద్దంలో); అర్థములు+అగున్‌= ప్రయోజనాలు 
కలుగుతాయి; (దేశ, కాల, బలాలను గమనించక); మోజకులు+ఐ= మంచిచెడ్డలు తెలియని మూర్భులై; తెగన్‌+పాజీ= 
మోటుగా సాహసించి; తమ్మున్‌= తమనూ; ఎదిరిని= పగవాడిని (శత్రువును); వగవక= అంచనా వేసికొనక; తొడరుటలన్‌= 
ఎదుర్కొనటంచేత; తుదిన్‌= కడకు; కీడు= అపాయం (చేటు); వర్తిల్లున్‌= కలుగుతుంది. 


తాత్సర్యం: దేశాన్నీ, కాలాన్నీ, బలాన్నీ సమకూర్చుకొని చేసిన యుదంలో విజయం సిదిసుంది. అటాకాక, మూర్ధత్వంతో, 
య ధు ధా ఖ్‌ 

సాహసంతో తననూ, శత్రువునూ అంచనా వేసికొనక, పోరాడితే చివరకు చేటు మూడుతుంది. 

విశేషం: యుద్దానికీ, దాని విజయానికీ; దేశ కాల, బలాలకు సంబంధించిన ఆనుకూల్యం అవసరం. దేశం అంటే తనదికాక 

వేరే దేశం కావచ్చును, లేదా ప్రాంతం కావచ్చును. ఆ ప్రాంతం రాజుతో యుద్దానికి తలపడేటప్పుడు, ఆ (ప్రాంతం (దేశం) 


తనకు ఎప్పుడు అనుకూలమో (శీతోష్టస్థితులవలన) (గ్రహించుకొనాలి. అంతేకాక, ఇంకా అక్కడ తన అవసరాలకు సరిపడే 
వస్తు సౌకర్యాలున్నాయా లేవా చూసికొనాలి. ఇది దేశీయమైన గమనిక. 


తరువాత కాలసంబంధం అయిన ఆనుకూల్యాన్ని చూడాలి. కాలం అంటే సమయం. ఇది చాలా (ప్రధానం. ఏ పనికీ 
కాలం అనుకూలించాలి. యుద్దం అనేది చాలా పెద్ద కార్యం. ఏ కాలంలోని యుద్దం తనకు అనుకూలం, ఏసమయం 
శతువుకు అనుకూలం అన్నదానిని గమనించటం కాలగమనిక. 


బలం అంటే సైన్యం. తన బలం ఎంతో, ఎదిరి బలం ఎంతో తెలిసికొనాలి. దీనినే బాగా అంచనా వేసికొనాలి. 
అప్పుడే విజయం లభిస్తుంది. 


వ. అక్కిరీటి యొక్కరుండ కాండె యని తలంతు మేని. 209 
ప్రతిపదార్థం: ఆ+కిరీటి= ఆ అర్జునుడు; ఒక్కరుండ కాండె= ఒక్కడే కదా; అని తలంతుము+ఏనిన్‌= అని అనుకొందామంటే. 
తాత్పర్యం: ఆ అర్జునుడు ఒంటరివాడే కదా అని మనం అనుకొన్నామంటే, (ముందుకు అన్వయం). 

విశేషం: అర్జునుడు ఒంటరిగా (ప్రదర్శించిన ఆతడి పరాక్రమ సన్నివేశాలను కృపాచార్యుడు కర్గుడితో వివరిస్తున్నాడు. 


సీ, శక్రాది సురలతో సంగ్రామ మొనరించి | ఖాండవం బేర్డె నొక్కరు(డ కాండె! 
యాదవ బలమెల్ల నాగ ద్రోచి సుభద్ర । గడిమిమై దెచ్చె నొక్కరుండ కాడె! 
దిగ్విజయంబునం దేజంబు చేసె ని । క్కురువంశమునకు నొక్కరుండ కాయె! 
బలముతో గంధర్వపతి నోరి విడిపించెం । గౌరవేశ్వరుని నొక్కరుండ కాండె! 


ఆ. అని నివాత కవచులను దానవుల నాత(। డొక్కరుండ కాడె యుక్కు మడంచె; 
నమరులకు నజేయులగు కాలకేయుల । నొక్కరుండ కాండె యొడిచెం గర్భ! 210 
ప్రతిపదార్థం: కర్ల!= ఓ కర్ణా!; శక్ర+ఆది= ఇంద్రుడు మొదలైన; సురలతోన్‌= దేవతలతో; సం(గ్రామము+ఒనరించి= 


యుద్దాన్ని చేసి; ఖాండవంబు+ఏర్ఫెన్‌= ఖాండవవనాన్ని కాలింది; ఒక్కరుండ+కాం21= ఒక్కడే కదా!; యాదవబలము+ఎల్లన్‌= 
యాదవులయొక్క సైన్యాన్ని అంతా; ఆంగన్‌+త్రోచి= ఆగిపోయేటట్టు వెనక్కు తోసేసి (కమ్ముకొని); సుభద్రన్‌= బలరామకృష్ణుల 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 555 


చెల్లెలైన సుభద్రను; కడిమిమైన్‌= పరా(క్రమంతో; తెచ్చెన్‌= తెచ్చింది; ఒక్కరుండ కాండె?= ఒక్కడే కదా?; దిగిజయంబునన్‌= 
అన్ని దిక్కులను జయించటంతో; ఈ= ఈయొక్క; కురువంశమునకున్‌= కురువంశానికి; తేజంబుచేసెన్‌= తేజస్సు 
కలిగించాడు. (కులాన్ని వెలిగించాడు- కీర్తి తెచ్చాడు అన్నమాట); ఒక్కరుండ కాండె?= ఒక్కడే కదా! బలముతోన్‌= సైన్యంతో 
ఉన్న; గంధర్వపతిన్‌= గంధర్వరాజైన చిత్రసేనుని; ఓర్చి= ఓడించి; కౌరవ+ఈశ్వరునిన్‌= కౌరవరాజైన దుర్యోధనుడిని; 
విడిపించెన్‌= విడిపించింది; ఒక్కరు(డ కాండె?= ఒక్కడే కదా! అనిన్‌= యుద్దంలో; నివాతకవచులు+అను దానవులను= 
నివాతకవచులు అనే పేరున్న రాక్షసులను; ఆతండు= ఆ అర్జునుడు; ఒక్కరుండ కాండె!= ఒక్కడే కదా! ఉక్కుమడంెన్‌= 
చంపివేశాడు; అమరులకున్‌= దేవతలకు; అజేయులు+అగు= జయించటానికి సాధ్యంకానట్టి; కాలకేయులన్‌= కాలకేయులనే 
రాక్షసులను; ఒక్కరుండ కాండె= ఒక్కడే కదా; ఒడిచెన్‌= ఓడించాడు. 


తాత్సర్యం: ఓ కర్ణా! అర్జునుడు ఒంటరివాడు కదా అని అనుకొంటున్నావేమో! ఇంద్రుడు మొదలైన దేవతలందరితో 
యుద్దం చేసి ఖాండవాన్ని అర్జునుడు ఒక్కడే గదా దహించింది? సాటిలేని పరాక్రమంతో యాదవసైన్యాన్ని అంతా 
ఆపి, సుభద్రను తీసికొని వచ్చింది ఒక్కడే కదా? నాలుగు దిక్కులూ జయించి ఈ కురువంశానికి పేరు తెచ్చింది 
ఆతడు ఒక్కడే కదా? అమితమైన సైన్యంతో వచ్చిన గంధర్వరాజైన చిత్రసేనుడిని జయించి, కురుపతి అయిన 
దుర్యోధనుడిని విడిపించింది అర్జునుడు ఒక్కడే కదా? భయంకరమైన యుద్దం చేసి, నివాతకవచులను నాశనం 
చేసింది అర్జునుడు ఒక్కడే కదా? అట్లాగే దేవతలకే సాధ్యపడని కాలకేయులు అనే దానవులను సంహరించింది 
ఆ అర్జునుడు ఒక్కడే కదా? 


విశేషం: అలం: ఉదాత్తం, అంత్యాను ప్రాసం. అర్జునుడి పరా(క్రమాన్ని నిరూపించే ఆరు సన్నివేశాలను కృపాచార్యుడు కర్టుడికి 
వివరించాడు. అర్జునుడి పరాక్రమ నిరూపణకు ఈ ఆరు సన్నివేశాలూ చాలా ప్రధానం అయినవి. అందుకే కృపాచార్యుడు 
కర్షుడికి వీటినే చెప్పింది. పైవాటిని గమనించి అయినా కర్షుడు తగ్గుతాడేమోనని కృపుడి భావం. ఇన్ని సన్నివేశాలలో ఒంటరిగా 
గెలిచిన విజయుడు, ఇప్పుడు కూడా గెలుస్తాడని సూచన! '“అజేయులు” అనే పదం 'అజయ్యులు” అనే అర్థంలో వాడబడింది. 
(అజేయులు= జయింపదగనివారు; అజయ్యులు= జయింపశక్యం కానివారు) 


ఈ [క్రింది పద్యంలోనూ (ద్రౌపది స్వయంవర సందర్భాన్ని పురస్కరించుకొని, కృపాచార్యుడు కర్ణుడికి, అర్జునుడి 
ఒంటరి పరా(క్రమాన్ని గురించే వివరిస్తున్నాడు. 


ఉద్యోగపర్వం ప్రథమాశ్వాసంలోని 299వ పద్యంలోకూడా తిక్కన 'అజయ్యులు” అనటానికి బదులుగా 'అజేయులు” 
అని ప్రయోగించాడు. “...నిజానుజన్ము లక్షీణ పరా(క్రముల్‌, సుతు లజేయులు'- ఇతి యతిస్థానం కూడా. 


క, భూవరులెల్లను నొక్కట । ద్రోవదికై తొడరి యతనితోం బెనంగి కడుం 
జేవ సెడి పోవు నప్పుడు, । నీ వచ్చట గలవో లేవొ నిక్కమ చెపుమా! 211 


ప్రతిపదార్థం: భూవరులు+ఎల్లనున్‌= రాజులందరూ; ఒక్కటన్‌= ఒకేమారు; (ఒక పర్యాయం అనే అర్థాన్ని కూడా కొందరు 
చెప్పారు. ఇది నిస్సారమైన అర్థం. కనుక, 'ఒకేమారు; ఒక్కుమ్మడి' అనే అర్థమే (గ్రహించబడింది); ద్రోపదికై= (ద్రౌపదికొరకు; 
తొడరి= పూనుకొని (ప్రయత్నించి); అతనితోన్‌= అర్జునుడితో; పెనంగి= యుద్దం చేసి; కడున్‌+చేవ+చెడి= ధైర్యాన్ని, శక్తిని 
కోల్పోయి; పోవునప్పుడు= పరాజితులై పరుగెత్తి పోయేటప్పుడు; నీవు= నీవు; అచ్చటన్‌= ఆ చోట; కలవా?లేవా?= ఉంటివా? 
లేవా?; నిక్కము+అ= నిజాన్నే; చెపుమా!= చెప్పాలి సుమా! 


556 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: రాజులందరూ ఒకేసారి (ద్రౌపదికొరకు పూనుకొని, అర్జునుడితో పోరాడి, చివరకు ధైర్యాన్ని కోల్పోయి 
పారిపోయేటప్పుడు కర్ణా! నీవు అక్కడ ఉన్నావా? లేవా? నిజం చెప్పుము. 


విశేషం: పాండవులలో ఒక్కరొక్కరే, ఒక్కొక్క దిక్కును ఎదురులేని పరాక్రమంతో జయించారనీ, పనికిరాని గర్వం నీ 
కెందుకు అనీ, కృపుడు కర్షుడిని ఈ (క్రింది పద్యంలో అధిక్షేపిస్తూ ఉన్నాడు. 


చ. కుంతీనందను లొక్కం డొక్క(డ రిపుక్షోభంబు సంధిల్ల దు 
ర్లాంత స్వైర పరాక్రమంబులు మహోత్సాహంబునం జేసి; ర 
త్యంతోదగ్రత( బల్కె దీ విచట బాహాశక్తి యిమ్మేదినీ 
కాంతుం డియ్యకొనంగ( బూనితి వృథా గర్వంబు నీ కేటికిన్‌? 212 


ప్రతిపదార్థం: కుంతీనందనులు= కుంతీదేవి కుమారులైన పాండవులు; ఒక్కండు+ఒక్కండు+అ= ఎవడికి వాడే (విడివిడిగా); 
రిపు= శత్రువులకు; క్షోభంబు= కలత; సంధిల్లన్‌= కలిగేటట్టు; మహా+ఉత్సాహంబునన్‌= అధికమైన ఉత్సాహంతో; దుర్దాంత= 
అణచటానికి వీలులేని (ఎదురులేని); స్వైర= స్వేచ్చతో కూడిన (స్వతంత్రమైన- ఎవరికీ స్వాధీనం కానట్టి); పరాక్రమంబులు= 
పౌరుషాలు ((ప్రతాపాలు); చేసిరి= చూపారు; ఈవు= నీవు; ఇచటన్‌= ఇక్కడ; బాహాశక్తి= భుజబలాన్ని గురించి; అతి+అంత= 
మిక్కిలి; ఉగ్రతన్‌= తీవ్రంగా (గొప్పగా); పల్కెదు= చెప్పుతున్నావు; ఈశ+మేదినీ కాంతుండు= రాజైన ఈ దుర్యోధనుడు; 
ఇయ్యకొనంగన్‌= మెచ్చుకోగా; పూనితి= యుద్దం చేయటానికి పూనుకొన్నావు; వృథా= అనవసరమైన (పనికిరాని); గర్వంబు= 
అహంకారం; నీకున్‌= నీకు; ఏటికిన్‌?= ఎందుకు? 


తాత్పర్యం: పాండవులలో ఎవరికి వారే ఒక్కరొక్కరుగా ఎంతో ఉత్సాహంతో శత్రువులకు సంక్షోభాన్ని కలిగించి, 
ప్రతాపాన్ని చూపి, దిగ్విజయం చేశారు. ఇక్కడ నీవేమో భుజ విక్రమాన్ని గురించి ఎంతో గొప్పగా చెప్పుకొంటున్నావు. 
ఈ రాజు నిన్ను మెచ్చుకొని నీవ చెప్పేది వింటున్నాడు. కర్ణా! నీకు పనికిరాని గర్వం ఎందుకు? 


తే. ఏచి మున్నీరు చేయీ6త నీంద, నగ్ని | నుటుక, వాసుకి కోటిలు పెటుక( గడంగి 
నట్లు గాదె రాధేయ! నీ వర్దునునకు€ । బోర నెక్కటి మార్కొనం బూను టరయ!. 213 


ప్రతిపదార్థం: రాధేయ!= ఓ కర్ణా! (రాధ పెంపుడు కొడుక); నీవు= నీవు; అర్జునునకున్‌= అర్జునుడిని; పోరన్‌= పోరాటంలో 
(యుద్దంలో); ఎక్కటి= ఒంటరిగా; మార్కొనన్‌= ఎదిరించటానికి; పూనుట= పూనుకొనటం; అరయన్‌= చూడగా; ఏచి= 
విజృంభించి (చెలరేగి); మున్నీరు= సము[ద్రం; చేయో(తన్‌= చేతి ఈతతో (వేరే ఆధారం ఏదీ లేకుండా); ఈందన్‌= 
ఈదటానికీ; అగ్నిన్‌= నిప్పులో; ఉజుకన్‌= దూకటానికీ; వాసుకి= సర్పరాజైన వాసుకియొక్క; కోజలు పెజుకన్‌= కోరలు 
పీకివేయటానికి; కడంగిన+అట్టుకాదె?= (ప్రయత్నించినట్లే కదా? 


తాత్సర్యం: ఓ కర్ణా! నీవు ఒక్కడవే అర్జునుడిని ఎదిరిస్తాను - అని అనటం ఎట్లా ఉన్నదంటే- చేతి ఈతతో 
సముద్రాన్ని ఈదుదామని అనుకొనటంవలె, నిప్పులలో దూకటంవలె, సర్పరాజైన వాసుకి కోరలను పెరకాలని 
అనుకొనటంవలె ఉన్నది. 


విరాటపర్వము - చతుర్థాశ్వాసము 557 


విశేషం: అలం: మాలోపమ. పైన చెప్పిన మూడు పనులు అసాధ్యాలు అయినట్టివి. ఎవ్వడు కానీ కేవలం చేయీతతో, అంతు 
తెలియని సముద్రాన్ని దాటటంగానీ, నిప్పులలో నేరుగా దూకటంగానీ, మహా భయంకరుడైన వాసుకి అనే సర్పరాజు కోరలను 
పీకటంగానీ చేయలేడు. అటువంటి అసాధ్యమైన పనులను చేయగలిగితే, అర్జునుడిని ఎదిరించవచ్చును అని భావం. ఆ 
పనులను చేయటం సాధ్యం కాదు కనుక, అర్జునుడిని జయించటం వీలుకాదని ధ్వని. 


'పైమాటలలో, కృపాచార్యుడికి అర్జునుడిపై ఉన్న వాత్సల్యం, (ప్రేమ, విశ్వాసం, ఆదరాలే కాక్క కర్టుడిపై ఉన్న 
నిరాదరణా, అనిష్టతా, రాజును పెడదారి పట్టించకుండా యుక్తియుక్తంగా హితం చెప్పే తీరూ మొదలైన భావాలు కూడా 


క _ బలుగాలిం బేర్దు దావా । నల మొక్కరు. డార్వం బోయినను దీటునె? నీ 
చల ముడుగు; సాహసమునం । గలదే మేలెట్లు? నధిపు( గావంగ వలదే? 214 


ప్రతిపదార్థం: బలు= బలమైన (పెద్దదైన); గాలిన్‌= గాలితో (యుంరూమారుతంతో); పేర్చు= అతిశయించిన (చెలరేగిన); 
దావ= అడవి సంబంధమైన; అనలము= అగ్నిని; (దావాగ్నిని); ఒక్కరుండు= ఒంటరిగా ఒక్కడే; ఆర్బన్‌+పోయినను= 
చల్చార్చటానికి పోతే; తీటునె?= సరిపోతుందా? (ఆరిపోతుందా?); నీ= నీయొక్క; చలం= పట్టుదల; ఉడుగు(ము)= 
విడిచిపెట్టుము; సాహసమునన్‌= దుస్పాహసంతో; మేలు కలదు+ఏ= మంచి కలుగుతుందా?; ఎట్టు= ఏ రకంగానైనా; 
అధిపున్‌= రాజైన దుర్యోధనుడిని; కావ(గన్‌ వలదే?= కాపాడుకొనాలి కదా! 


తాత్సర్యం: కర్ణా! పెనుగాలితో పెచ్చుపెరిగి చెలరేగే దావానలాన్ని ఒక్కడు ఎంత ప్రయత్నించినా ఆర్పగలుగుతాడా? 
న పట్టుదల విడిచిపెట్టుము. (ఆలోచన లేని) నీ సాహసంతో మంచి జరుగదు. ఎట్లాగైనా ముందు రాజును 
కాపాడుకొనాలి కదా! 


విశేషం: అలం: దృష్టాంతం. అర్జునుడిని యుంయూమారుతంతో కూడిన దావానలంతో కృపాచార్యుడు పోల్చాడు. 
రుంరూమారుతంతో అగ్ని ఎక్కువగా వ్యాపిస్తుంది. అగ్నికి వ్యాపించే గుణం సహజం. దానికితోడు దానికి మిత్రమైన గాలి 
కూడా చేరింది. అందులో అది మామూలు గాలి కాదు; రయుంరూమారుతం. ఇంక చెప్పాల్సిందేముంది? అగ్ని చెలరేగి, 
అడవినంతా కాలుస్తుంది. అట్లాగే అర్జునుడు, గాలితో కూడిన అగ్నివలె చెలరేగి వస్తున్నాడు. ఇంక ఏమీ మిగలదు. కనుక 
రాజునైనా కాపాడుకొనాలి అని - అందుకే కృపుడు అన్నది. 


తే. కురువిభుండును భీష్ముండు గురుండు గురుత | నూభవుండును నీవు నేనును గడంగి 
కూడుకొని తాకుదము, గాక క్రీడితోడ | నొంటి మార్కొనవశమె ముక్కంటికైన?” 215 


ప్రతిపదార్థం: కురువిభుండును= కౌరవరాజైన దుర్యోధనుడూ; భీష్ముండు= కురుపితామహుడైన భీష్ముడూ; గురు(డు= 
గురువైన ద్రోణాచార్యుడూ; గురుతనూభవుండును= గురువు కుమారుడైన అశ్వత్థామా; నీవున్‌= నీవూ (కరుడు); నేనును= 
నేనూ (కృపాచార్యుడిని); కడంగి= బాగా ప్రయత్నించి (సులువుగా కాదనుట); కూడుకొని= కలసి; తాకుదము= (అందరం 
కలిసి) ఎదిరిద్దాం; కాక= మనం అందరం ఒకటిగా కలిసి కాక, ఎవడికి వాడుగా ఎదిరిస్తే; ముక్కంటికిన్‌+ఐనన్‌= ఆ 
పరమేశ్యరుడికైనా; క్రీడితోడన్‌= అర్జునుడితో; ఒంటిన్‌= ఒంటరిగా; మార్కొనన్‌+వశమె?= పోరాడటం సాధ్యం అవుతుందా? 


558 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: కురుపతి అయిన దుర్యోధనుడూ, పితామహుడు అయిన భీష్ముడూ, ఆచార్యుడైన ద్రోణుడూ, అశ్వత్తామా, 
నీవూ, నేనూ అందరం కలిసి అర్జునుడిని ఎదిరించుదాం. మనమంతా కలిసి కాక, విడివిడిగా ఆతడిని ఎదిరించాలంటే, 
ఆ ముక్కంటికే శక్యం కాదు, ఇంక మన కెట్టా వీలవుతుంది?” 


విశేషం: అలం: కావ్యార్థాపత్తి. కిరాతార్డునీయ కథను ఈ సందర్భంలో అన్వయించుకొనాలి. అర్జునుడి బలానికి మెచ్చిన 
శివుడు పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. 


కర్ణుడు కృపాచార్యు నధిక్షేపించి పలుకుట (సం. 4-46-1) 


క. అని పలికిన సంరంభం । బున నినసుతు. డిట్టులను “రిపులయెడ. జిత్తం 
బున నీవు ప్రియము గలుగుటం | గనికని నిను దోడు పిలువంగాం బతి బేలే! 216 


ప్రతిపదార్థం: అని పలికినన్‌= కృపాచార్యుడు పైవిధంగా చెప్పగా; ఇనసుతుండు= సూర్యుడి కుమారుడైన కర్షుడు; 
సంరంభంబునన్‌= ఆర్భాటంతో (సరభసంగా); ఇట్టులు+అనున్‌= (కృపుడితో) ఇట్లా అంటాడు; రిపుల యెడన్‌= శత్రువుల 
పైన; చిత్తంబునన్‌= (నీ) మనస్సులో; నీవు= నీవు; ప్రియము+కలుగుటన్‌= అభిమానం (ప్రేమ) కలిగి ఉన్నావని; కనికని= 
బాగా చూచి(తెలిసి) కూడా; నినున్‌= శత్రువులపై ప్రేమ ఉన్న నిన్ను; తోడు= తోడుగా (కూడా); పిలువ(గాన్‌= రమ్మని 
పిలిచినదానికి; పతి= రాజైన ఈ దుర్యోధనుడు; బేల+ఏ!= అమాయికుడే! 


తాత్సర్యం: కృపాచార్యుడు పైవిధంగా కర్ణుడిని మందలిస్తే దానికి కర్ణుడు సంరంభంతో ఇట్టా అంటున్నాడు. 'నీవు 
మనస్సులో శత్రువులమీద అభిమానం ఉండేవాడివని బాగా తెలిసికూడా, నిన్ను తోడుదెచ్చుకొన్న రాజైన దుర్యోధనుడు, 
ఏమైనా అమాయికుడే! 


విశేషం: కర్షుడు, కృపాచార్యుడిని ఆక్షేపిస్తూనే, దుర్యోధనుడి అమాయకత్యాన్నీ సూచించాడు. అమాయకత్వం మంచితనంలో 
ఒక భాగం. అందువలన కర్లుడు దుర్యోధనుడి మంచితనాన్ని కూడా (ప్రశంసించాడు. రాజు మంచివాడు, అమాయకుడు 
కాబట్టే నీవంటి వాళ్ళ (శత్రు పక్షపాతం ఉండేవాళ్ళ) ఆటలు సాగుతున్నాయనీ ధ్వని. అసలు కర్గుడి మాటలలో (ప్రధానంగా, 
పెద్దలను నిరసించటం, నిందించటం వంటి భావాలు చాలా వ్యక్తమవుతాయి. ఇవన్నీ, కర్ణుడి అహంకారాన్నే సూచిస్తాయి. 
అంతేకాక, తానొక్కడే నిజంగా రాజుక్షేమాన్ని కోరేవాడు - అనే అభిప్రాయం గోచరించేటట్టు చేస్తాయి. ఇది ఆతడి మనస్తత్త్యం. 
తిక్కన మహాకవి. కర్షపాత్రను ఎంతో సూక్ష్మంగా పరిష్కరించాడు. 


క. ఏలిన వాని ధనంబులు । బాలురు బంధువులు. దారు బ్రదికిన దినముల్‌ 
వేలారిచి తిం; డ్రాతని । యోలముగని పిదప భీతి నొదుంగుదు రాజిన్‌. 217 


ప్రతిపదార్థం: ఏలినవాని= పాలించే రాజుయొక్క; ధనంబులు= సొమ్ములూ; బాలురు= పిల్లలూ; బంధువులున్‌= చుట్టాలూ; 
తారు= తమరూ; (బ్రదికినదినముల్‌= (బ్రదికున్నంతదాకా (చచ్చేవరకూ); వేలారిచి= సమృద్దిగా; తిండ్రు= తింటారు; ఆతని= 
ఆ రాజుయొక్క; ఓలము+కని= కష్టాన్ని చూసి; పిదపన్‌= తరువాత; ఆజిన్‌= యుద్దంలో; భీతిన్‌= భయంతో; ఒదు(గుదురు= 
(దొంగగా) ముడుచుకొంటారు (తప్పించుకొంటారు); 


తాత్పర్యం: పిల్లలూ, చుట్టాలూ, తామూ (బ్రదికినంతవరకూ రాజుగారి ధనాన్ని కావలసినంతగా తింటారు. ఆ 
రాజుకే ఆపద వస్తే యుద్దంలో భయంతో వెనక్కు ఒదిగి తప్పుకొంటారు. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 559 


విశేషం: ఇందులో కర్షుడు, పరోక్షంగా కృపాచార్యుడినే కాక, (ద్రోణుడు మొదలైన వాళ్ళను కూడా ఆక్షేపిస్తున్నాడు. సమయం 
వచ్చినప్పుడు చల్లగా జారుకొంటారనీ, శత్రువులపై మనసులో అభిమానాన్ని నిలుపుకొంటారనీ, చాలా నీచంగా కర్గ్గుడు 
కృపాదులను ఆక్షేపించాడు. ఈ తరువాతి పద్యంలో కూడా, ప్రత్యేకించి కృపాచార్యుడిని ఇంకా నిందించాడు. 


క జన్నములు సేయునెడం బ । క్వాన్నంబులు గుడుచుచుండు; మధిపతి నిన్నున్‌ 
జన్నియ విడిచె రణముతటి; | మిన్నక కినువడక పొమ్ము మీగృహమునకున్‌. 218 


ప్రతిపదార్థం: జన్నములు+చేయు+ఎడన్‌= యాగాలు చేసేచోట; పక్స+అన్నంబులు= వండిన అన్నాలు; కుడుచుచున్‌+ఉండుము= 
తింటూ ఉండుము; రణముతటీన్‌= యుద్దంవచ్చిన సమయంలో; అధిపతి= రాజు (దుర్యోధనుడు); నిన్నున్‌= నిన్ను; 
జన్నియవిడిచెన్‌= ఆబోతువలె వదిలాడు; మిన్నక= ఊరికే; కినుపు+పడక= కోపగించుకొనక; మీ= మీయొక్క; 
గృహమునకున్‌+పామ్ము= ఇంటికి వెళ్ళుము. 


తాత్సర్యం: యజ్ఞాలు జరిగే చోటికి వెళ్ళి, తృప్తిగా బాగా వండిన భోజనాలను తింటూ ఊరకనే కూర్చో. రాజు, 
నిన్ను యుద్దంలో ఆబోతును విడిచినట్లు విడిచిపెట్టాడు. అనవసరంగా కోపపడక, ఇంటికి వెళ్ళుము. 


విశేషం: (గ్రామాలలో ఆబోతును విడుస్తారు. దానిని ఎవరూ ఏమీ అనరు. అది ఎవరి పొలాలలో పైర్లు మేసినా కొట్టరు. అంటే 
దానికి అడ్డు లేదు. దానిని పవిత్రంగా చూస్తారు. కర్షుడి దృష్టిలో కృపాచార్యుడు ఆబోతు. రాజు యుద్దంలో ఆతడిని 
విచ్చలవిడిగా విడిచాడని కర్షుడి నింద. రాజే నిన్ను అట్లా వదిలేశాడు కనుక ని న్నేమీ అనరాదు అని కర్షుడు మరోచోట 
అంటాడు. ఇది కర్ణుడి మాన్య తిరస్కారానికీ, ఆతడి అహంకారానికీ నిదర్శనం. 


తే, ఏను విల్లందుకొనిన నీరేడు భువన । ములును వడవడ వ డ(కు; నా యలఘు బాహు 
బలము దలంపక పలికితి; పార్టు. డనంగ । నెంతవా( డొక్కరథికున కింత యేల?” 219 


ప్రతిపదార్థం: ఏను= నేను; విల్టు= ధనుస్సు; అందుకొనినన్‌= చేతికి తీసికొనగానే; ఈరు+ఏడు(ఈరేడు)= రెండేడులు 
(7+7); పద్నాలుగు అయిన; భువనములును= లోకాలు కూడా; వడవడ వడంకున్‌= గడగడలాడుతూ వణికిపోతాయి; నా= 
నా యొక్క; అలఘు= లఘువుకాని (అధికమైన); బాహుబలమున్‌= భుజశక్తి; తలయక= ఆలోచించక; పలికితివి= అట్లా 
అన్నావు; పార్భుండు= అర్జునుడు; అనంగన్‌+ఎంతవాండు= అంటే ఎంతవాడు?; ఒక్క= ఒక్కడైన; రథికునకున్‌= రథంపైనుండి 
యుద్దంచేసే వీరుడికి; ఇంత+ఏల?= ఇంతగా అనుకొనాలా? (భయపడాలా? ఏమి?) 


తాత్సర్యం: నేను విల్లును చేపట్టితే ఈ పదునాలుగు భువనాలూ గడగడ వణకిపోతాయి. నా భుజబలాన్ని 
లెక్కించకుండా అట్లా పలికావు. అర్జును డంటే ఎంత? ఒక రథికుడు. అంతేకదా! అతడిని గురించి ఇంతగా 
ఎందుకు భయపడాలి?” 


వ. అనియె; నిత్తెబింగున నందటుి( బలుకు పలుకులెల్ల వినుచు గాంగేయుండు కౌరవేశ్వరు నుద్దేశించి ధర్మార్ధ 
సంగతంబును సువిహితంబుగా నిట్లను; 'ద్రోణాచార్యుండు నీతి పథంబునం బలికె, నాచార్యతనయు 
వచనంబు లుచితంబులు; కృపాచార్యుం డాడిన చందంబును దెటింగువడియున్నయది; మన్ననగల 
మానిసియగుట నంగ రాజునకు సంగరపాటవంబు మాటలు దగుంగాక; మాన్యుల నధఃకరింపనగునే? 
యని వెండియు. 220 


560 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనియెన్‌= అన్నాడు; ఈ+తెజంగునన్‌= ఈవిధంగా; అందయున్‌= అందరూ; పలుకు పలుకులు+ఎల్లన్‌= 
పలికే మాటలను అన్నింటినీ; వినుచున్‌= వింటూ; గాంగేయుండు= గంగ కుమారుడైన భీష్ముడు; కౌరవ+ఈశ్వరున్‌= 
కురురాజైన దుర్యోధనుడిని; ఉద్దేశించి= గురించి; ధర్మ+-అర్థ+సంగతంబును= ధర్మప్రయోజనంతో కూడింది; సువిహితంబుగాన్‌= 
బాగా స్పష్టమయేటట్టు; (కూడుకొనేట్లు); ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; (దోణ+ఆచార్యుండు= ఆచార్యుడైన 
ద్రోణుడు; నీతి పథంబునన్‌= నీతి మార్గంలోనే; పలికెన్‌= మాట్లాడాడు; ఆచార్యతనయు వచనంబులు= ద్రోణాచార్యుడి 
కొడుకైన అశ్వత్హాము మాటలు; ఉచితంబులు= యోగ్యమైనవి; కృపాచార్యుయ= ఆచార్యుడైన కృపుడు; ఆడిన చందంబును= 
పలికిన పద్దతి; తెణంగు+పడి, ఉన్న+అది= మంచి పద్దతిలో సాగి ఉన్నది; మన్నన గల మానిసి+అగుటన్‌= రాజుయొక్క 
ఆదరం పడసిన మనిషి కావటంచేత; అంగరాజునకున్‌= కర్టుడికి; సంగరపాటవంబు, మాటలు= యుద్ద(ప్రగల్భాలు; తగున్‌+కాక= 
తగినవి కావచ్చు; మాన్యులన్‌= గౌరవించదగినవారిని; అధఃకరింపన్‌+అగునే?= తక్కువ చేయవచ్చునా?; అని= అనిపలికి; 
వెండియున్‌= మరల. 


తాత్సర్యం: పైవిధంగా కర్షుడు అన్నాడు. ఇట్లా అందరూ అన్ని రకాలుగా మాట్లాడిన మాటలన్నీ భీష్ముడు వింటూ, 
దుర్యోధనుడితో ధర్మప్రయోజనం కలిసివచ్చేటట్టుగా ఇట్లా అన్నాడు. 'ఆచార్యుడైన (ద్రోణుడు నీతి పద్దతిలో 
మాట్లాడాడు. అశ్వత్థామ పలుకులూ ఉచితమైనవే! కృపాచార్యుడు పలికిన పద్ధతీ సవ్యంగానే ఉన్నది. కర్గుడు, 
౧ యఖ — ఠా Bo) 
రారాజుమన్ననకు పాత్రుడైన మనిషి కాబట్టి యుద్ద చాతుర్యంతో కూడిన మాటలను మాట్లాడటం తగివుంది. కాని, 
గౌరవించదగిన వాళ్ళను తక్కువచేసి మాట్లాడవచ్చా?' అని అంతటితో ఆగక ఇంకా ఇట్టా అన్నాడు. 


విశేషం: |ద్రోణుడూ, అశ్వత్థామా, కృపాచార్యుడూ, కర్షుడూ మాట్లాడిన మాటలలో వారివారి మనస్తత్వాలు తెలిశాయి. పైవారి 
మాటలలోని అసలు సారాన్ని భీష్ముడు విశ్లేషణాత్మకంగా విమర్శనాదృష్టితో రాజుకు వివరించాడు. ఇది భీష్ముడి వ్యక్తిత్వాన్ని 
నిరూపిస్తుంది. కురుపితామహుడిగా, రాజనీతిజ్ఞుడుగా భీష్ముడు పైవారి సంభాషణలను పరామర్శించి, ఎవరితప్పూ లేదని 
అంటూ, కర్షుడు మాత్రం, మాన్యులను తక్కువచేసి, అవమానించి మాట్లాడటం సమంజసమౌతుందా? అని దుర్యోధనుడితో 
అన్నాడు. దీనివలన, ధర్మపరమైన భీష్ముడి సూక్ష్మదృష్టి అవగతం అవుతుంది. 


తరువాతి పద్యంలో కూడా భీష్ముడు, కర్ణుడి మాటలనే విమర్శిస్తాడు. అట్లాగే తరువాతి రెండు పద్యాలలోనూ 
భీష్ముడు కర్గుడి మనస్తత్యాన్ని రాజుతో విమర్శిస్తాడు. (ద్రోణుడూ, అశ్వత్తామా, కృపుడూ ముగ్గురూ అర్జునుడిని ప్రశంసిస్తారు. 
ఆ ముగ్గురినీ కర్ణుడు ఆక్షేపిస్తాడు. వీళ్ళలో వీళ్ళు మనస్పర్థలతో వాదించుకొంటూ ఉంటే చివరలో భీష్ముడు, పై ముగ్గురినీ 
మెచ్చుకొని, కర్ణుడిని తీవ్రంగా విమర్శించటం (అదీ రాజుతో) జరిగింది. ఇన్నిరకాల మనోభావాలను తిక్కన సూక్ష్మంగా 
చిత్రించి, వారి వ్యక్తిత్వాలను తీర్చిదిద్దాడు. ఇదే ఆయన ప్రత్యేకత. 


ఆ. “నేల ప్రొద్దెటింగి చాలుమానిసి రణో | ద్యమ మొనర్చి కాక, తగినవారి 
చెవికి. జేదుగాంగ నవమాన వాక్యంబు । లుడుగ కిట్లు పలుకు టొప్పు నెట్లు? 221 


ప్రతిపదార్థం: నేల= దేశమూ; (ప్రొద్దు= కాలమూ; ఎటింగి= తెలిసికొని; చాలు మానిసి= సమర్హుడైన మనిషి రణ+ఉద్యమము= 
యుద్దానికి సంబంధించిన ప్రయత్నం; ఒనర్చి+కాక= చేస్తే కాని; తగినవారి చెవికిన్‌= యోగ్యులైనవాళ్ళ చెవులకు; చే(దు+కా( 
గన్‌= వెగటుగా (కటువుగా); ఉడుగక= వెనుకాడక; ఇట్టు= -ఈ రకంగా; అవమాన వాక్యంబులు= అగారవమైన మాటలు; 
పలుకులు= మాట్లాడటం; ఎట్టు+ఒప్పున్‌?= ఎట్లా కుదురుతుంది? (ఏం బాగుంటుంది?). 


తాత్సర్యం: 'దేశాన్నీ, కాలాన్నీ గమనించిన సమర్జ్హుడైనవాడు యుద్దం చేయటానికి తగినట్టు ప్రయత్నం చేస్తే 
సరిపోతుంది, కాని, యోగ్యులైనవారి చెవికి కటువుగా, అమర్యాదగా మాట్లాడటం మాత్రం తగదు. 


విరాటపర్వము - చతుర్థాశ్వాసము 561 


నిశేషం: ఇందులో కర్ణుడు దేశ, కాలాల్ని తెలియనివాడనీ, యోగ్యులైన (ద్రోణుడు మొదలైన మాన్యులను అవమానంగా 
మాట్లాడటం తగదనీ భీష్ముడు దుర్యోధనుడికి చెప్పుతున్నాడు. 


క బీరము లావును మిగులంగ । వైరులు తటియైనం దొడర వచ్చినచోటన్‌ 
దూరమున వెరవుతోడి వి। చారము గలుగు టిది దగదె సద్దుద్దులకున్‌. 222 


ప్రతిపదార్థం: బీరము= పరా(క్రమమూ; లావును= బలమూ; మిగులంగన్‌= అధికం కాగా; వైరులు= శత్రువులు; తజి+ఐనన్‌= 
సమయం వస్తే; తొడరవచ్చిన= ముట్టడించటానికి వచ్చినట్టి; చోటన్‌= తావులో; దూరమునన్‌= దూరంలో ఉండగానే; 
వెరవుతోడి= ఉపాయంతో కూడిన; విచారము= ఆలోచన; కలుగుట= కలగటం; సత్‌+బుద్దులకున్‌= జ్ఞానం కలిగినవాళ్ళకు 
(తెలివైనవాళ్ళకు); ఇది= ఈ కలగటం; తగదె!= తగిందే కదా! 


తాత్సర్యం: బలం, ప్రతాపం అతిశయించేటట్టు శత్రువులు చుట్టుముట్టినప్పుడు తెలివిగలవాళ్ళు, దూరంగా ఉండగానే, 
ఉపాయంతో, ఆ శత్రువులను గూర్చి ఆలోచించటం మంచిదే కదా! 


విశేషం: ఈ పద్యంలో కూడా భీష్ముడు ద్రోణాదుల మాటలను సమర్థిస్తూ, కర్గుడి పద్దతిని విమర్శిస్తున్నాడు. అంతేగాక, 
కర్ణుడికి తుదిమొదలు తెలీదనీ అంటున్నాడు. ఇందులో [ద్రోణాదుల రాజనీతి కౌశలం కూడా సూచించబడింది. తెలివైన 
ద్రోణాదులు శత్రువును గూర్చి దూరాన్నించే ఆలోచించారనీ, వారు మహాత్ములనీ భీష్ముడి అభిప్రాయం. 


ఆ. అరుల గుణములైన నగ్గింతు రెప్పుడు6 |; గలయ బెరసినపుడు కలితనంబు 
మెఅయుదురు మహాత్యు లెజటుంగండు తుదిమొద । లెట్టివారి నితండు బెట్టు పలుకు. 223 


ప్రతిపదార్థం: మహాత్ములు= మహిమగలవారు (గొప్పవారు); అరుల= శత్రువులయొక్క; గుణములు+ఐనన్‌= గుణాలను 
అయినా; ఎప్పుడున్‌= ఎల్లప్పుడూ; అగ్గింతురు= పొగడుతారు; కలయ బెరసినపుడు= కలియబడినప్పుడు (పోట్టాడినప్పుడు); 
కలితనంబు= సామర్థ్యాన్ని; మెజయుదురు= ్రకాశింపజేస్తారు; ఇతండు= ఈ కర్టుడు; తుది+మొదలు= ఒకవిషయం 
యొక్క మంచిచెడ్డలు; (ఆద్యంతాలు); ఎయు6(గండు= తెలిసికొనడు (తెలియదు); ఎట్టివారిన్‌= ఎంతటి వాళ్ళనైనా (ఎంత 
గొప్పవాళ్ళనైనా); బెట్టు పలుకున్‌= కఠినంగా మాట్లాడతాడు. 


తాత్సర్యం: మహాత్ములైన వాళ్ళు ఉదారంగా, శత్రువుల గుణాలను కూడా పొగడుతారు. పోరాటంలో పరా(క్రమాన్ని 
చూపుతారు. ఈ కర్ణుడు తుదిమొదలు ఎరుగడు. ఎంత గొప్పవాళ్ళను గురించి అయినా దురుసుగా మాట్లాడతాడు. 


విశేషం: ఇందులో పితామహుడైన భీష్ముడు కర్గుడిని కేవలం ఒక అహంకారిగా, అజ్ఞానిగా భావించి మాట్లాడాడు. 


వ. ఆచార్యులైన వారలు పూజా వాక్యంబుల కర్ణులు గాక గర్భించుటకు విషయంబె? యనుచు. గృపాశ్వత్థామల 
కరంబులకు నిజపాణి పుటంబులు సాంచి యిట్లను( 'బని చాలినంత గలదు; వివ్వచ్చుండు వచ్చుచున్నవాండు; 
విరోధంబునకు నమయంబు గాదు; మనమందటముం గూడికొని కయ్యంబు సేయుదము; 
బలవద్‌వ్యసనంబు నందు భేదంబు గలుగు టొప్పదని బుధులు సెప్పుదురు; వేదంబు లొక్కవలనను, 
ధనుర్వేదం బొక్కవలనను, గల మీయట్టి మహానుభావు లెందునుం గలరె? కురుబలంబున కొకటి పుట్టినం 
బ్రసిద్దులరు గావున నది మీతలన నిలుచు; నట్లగుటం జేసి. 224 


562 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆచార్యులైనవారలు= పూజించదగిన గురువులు; పూజావాక్యంబులకున్‌+అర్హులు= పూబించటానికి తగిన 
మాటలకు; అర్హులు+కాక= యోగ్యులుకాక; గర్హించుటకున్‌= నిందించటానికి; విషయంబె?= ఆధారం అయిన వారా? 
(కాదు); అనుచున్‌= అంటూ; కృప+అశ్యత్తామల, కరంబులకున్‌= కృపాచార్యుడియొక్క, అశృత్తామయొక్క చేతులకు; 
నిజపాణి పుటంబులు= తన చేతి ముందు భాగాలను; చాంచి= ముందుకు చాచి (స్నేహాదరచిహ్నంగా చేయికలిపి); 
ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; పని, చాలిన అంత= చేయవలసిన పని కావలసినంతగా (ఎంతో); కలదు= ఉన్నది; 
వివ్వచ్చుండు= అర్జునుడు; వచ్చుచున్‌+ఉన్నవాండు= వస్తున్నాడు; విరోధంబునకున్‌= మనస్‌స్సర్థలకు; సమయంబు కాదు= 
తగిన కాలం కాదు; మనము+అందణమున్‌+కూడికొని= మనందరం ఏకమై; కయ్యంబు+చేయుదము= యుద్దం చేద్దాం; 
బలవత్‌+ వ్యసనంబునందున్‌= బలవంతులైనవాళ్ళతో విరోధంవలన కలిగిన సమస్యలో (కష్టంలో); భేదంబు= విభేదం 
(అంతఃకలహం); కలుగుట= ఏర్పడటం; ఒప్పదు+అని= మంచిదికాదని; బుధులు= పండితులు; చెప్పుదురు= చెప్పుతారు; 
వేదంబులు= వేదాలు; ఒక్కవలనను= ఒక (ప్రక్కనూ; ధనుర్వేదంబు= విలువిద్యకు సంబంధించిన వేదం; ఒక్కవలనను= 
మరొకవైపునను; గల= ఉన్న (అంటే ఉభయ వేదమార్గాలలో పండితులని భావం); మీ+అట్టి; మహానుభావులు= మీవంటి 
గొప్పవారు; ఎందునున్‌+కలరె?= ఎక్కడైనా ఉన్నారా? (లేరని భావం); కురుబలంబునన్‌= కౌరవసైన్యంలో; ఒకటి, పుట్టినన్‌= 
ఏదైనా ఒకటి (కీడు) కలిగితే; ప్రసిద్దులరు, కావునన్‌= కీర్తి కెక్కినవారు కాబట్టి; అది= ఆ బాధ్యత; మీ తలన్‌+అ= మీ మీదే; 
నిలుచున్‌= పడుతుంది; అట్టు+అగుటన్‌+చేసి= కాబట్టి. 


తాత్పర్యం: ఆచార్యులైన పెద్దలు గౌరవవాక్యాలకే అర్హులు కాని, నిందకు కాదు” అని అంటూ భీష్ముడు కృప, 
అశ్వత్భామల చేతులను తన అరచేతులను చాపి తాకుతూ, ఇట్లా అన్నాడు. ఎంతో పని ఉన్నది, అదుగో అర్జునుడు 
వస్తున్నాడు. ఇది విరోధానికి సమయం కాదు, మనం అందరం కలిసి పోరాడుదాం. బలవంతుడైన శత్రువుతో 
పోరాడవలసినప్పుడు అంతఃకలహం మంచిది కాదు - అని పెద్దలైన పండితులు అంటారు. వేదాన్నీ, ధనుర్వేదాన్నీ 
అభ్యసించిన మీవంటి మహానుభావులు ఎక్కడైనా ఉన్నారా? కురుసైన్యంలో ఏదైనా సంభవిస్తే, మీరు ప్రధానులు 
కనుక, అది పరిష్కరించే బాధ్యత మీదే కనుక. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: పెద్దలైన |ద్రోణాదులు కర్ణుడి మాటలకు ఎక్కడ నొప్పిపడి కోపిస్తారో అనే జంకుతో, భీష్ముడు అంతటివాడు, వాళ్ళను 
వినయపూర్వకంగా (ప్రార్థించటం ఇందులో ప్రధాన విషయం. 'కురుసైన్యంలో ఏదైనా జరగరానిది జరిగితే, అది మీమీదికే 
వస్తుంది" అని భీష్ముడు (ద్రోణాదులను హెచ్చరించినట్టు, 'బ్రతిమిలాడినట్లు కూడా అనిపిస్తుంది. (బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన 

ణ్‌ Gs నే er స హు 
భీష్ముడు పూజ్యులైన ఆచార్యులను క్షమించండని తరువాతి పద్యంలో (ప్రార్థిస్తాడు. ఇది భీష్ముడి వినయానికీ, విధేయతకూ, 
పూజ్యులపై ఉన్న భక్తిగౌరవాలకూ నిదర్శనం. అంతేగాక, 'బలవద్యాసనంబునందు భేదంబు గలుగు టొప్పదని బుధులు 
సెపుదురు' అనే మాటలలో ఆయన రాజనీతి, తత్వజ్ఞత వ్యక్తం అవుతాయి. ఈ వచనంలోనే కాక, తరువాతి కందపద్యంలో 

్సి లక్ష $3 ఫ్ర 
కూడా భీష్ముడు దద్రోణాదులను (బ్రతిమాలటం ఉన్నది. ఈ సందర్భంలో భీష్ముడు చొరవ తీసికొనకపోతే పరిస్థితి వేరుగా 
ఉండేదే. అందుకే మంచి అదనులో ఆయన దిగాడు. పరిస్థితి సర్దుబాటు అయింది. 


క  క్షమియింప వలయు, నొక డెటు(। గమి నేమే నన్న నంత గటకటం బడి భూ 
రమణుని కార్యస్థితి చి । త్త ములం దెడ సేయునట్టి తరమే మీరల్‌?” 225 


ప్రతిపదార్థం: క్షమియింప వలయున్‌= క్షమించాలి (అభ్యర్థన); ఒకండు= ఒకానొక; మనిషి (అజ్ఞాని); ఎణు(గమిన్‌= 
తెలియనితనంతో; ఏమి+ఏన్‌+అన్నన్‌= ఏమైనా అన్నట్టు అయితే; అంతన్‌= అంతలోనే; (అప్పుడే-వెంటనే); కటకటన్‌+పడి= 
బాధపడి కోపగించి; భూరమణుని= రాజైన దుర్యోధనుడి యొక్క; కార్యస్థితి= పని తీరును; చిత్తములందున్‌= మనస్సులలో; 
ఎడ+చేయు+అట్టి= దూరం చేసేటి (వదలి పెట్టేటి); తరమేమీరల్‌?= తరహా వారా మీరు? (కాదని భావం). 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 563 


తాత్పర్యం: క్షమించాలి. తెలియక ఒకడు ఏదో అంటే, అప్పుడే మీరు కోపించి, రాజు పని నిర్వహించే బాధ్యతను 
విడిచిపెట్టేటంతటి వారా?” (అంటే- అంత తక్కువవారా?- కారు అని భావం). 


విశేషం: ఈ పద్యంలోనూ భీష్ముడు ద్రోణాదులను క్షమించండని ప్రార్థించి, మహోన్నతమైన ఆయన వ్యక్తిత్వాన్ని చూపుతున్నాడు. 
భీష్ముడి దృష్టిలో కర్టుడు ఒక అనామకుడు, అజ్ఞాని. అందుకే అటువంటి వాడి మాటలను పట్టించుకొనవద్దని, రాజుపనిని 
చెడగొట్టవద్దని అనటం. 


వ. అనిన విని వార లిట్లనిరి. 226 


ప్రతిపదార్థం: అనినన్‌, విని= పైవిధంగా భీష్ముడు ప్రార్థించగా విని; వారలు= కృపాదులు; ఇట్టు+అనిరి= ఇట్టా అన్నారు. 


తాత్సర్యం: భీష్ముడు, కర్షుడి తరపున క్షమించుమని కృపాదులను ప్రార్థించగా, అందుకు వారు ఇట్లా బదులు 
పలుకుతున్నారు. 


క  “క్షమియింప నెవ్వరము? భూ । రమణుని కార్యమున కెవ్వరము? ద్రోణుల చి 
త్రము శాంతి వొందం జేయుట | మము. దెలచుట; యిట్టు లేల మాకొలందులకున్‌?” 227 


ప్రతిపదార్థం: క్షమియింపన్‌+ఎవ్వరము?= క్షమించటానికి మేము ఎవ్వరం?; భూరమణుని= రాజైన దుర్యోధనుడి యొక్క; 

కార్యమునకున్‌= పనికి; ఎవ్వరము= మే మెవ్వరము? (మాకేమి సంబంధం)?; |ద్రోణుల= (ద్రోణులవారియొక్క; చిత్తము= 

మనస్సు; శాంతి+పొందన్‌+చేయుట= శాంతింపచేయటం; మమున్‌= మమ్ములనుకూడా; తెలచుట= మన్నించుటయే; మాకొలం 
= . ( క 

దులకున్‌= మాఅంత చిన్నవాళ్ళకు; ఇట్టులు+ఏల?= ఇంత (మర్యాద) ఎందుకు? 


తాత్సర్యం: 'క్షమించటానికి మే మెవరం? రాజకార్యాన్ని నెరవేర్చటానికి మే మెంతవారం? |(ద్రోణులవారి మనస్సు 
శాంతిస్తే చాలు. మేమూ శాంతించినట్లే! మాబోటివాళ్ళకు ఇంత పెద్ద మర్యాద ఎందుకు? 


విశేషం: కర్ణుడి నోటి దురుసుతనానికి, ఎక్కడ రాజకార్యం చెడిపోతుందో అనే అనుమానంతో, భీష్ముడంతటివాడు, 
కృపాశ్వత్హామలను క్షమించుమని వేడుకొంటాడు. పైఇద్దరికన్నా, భీష్ముడు జ్ఞానవయోవృద్దుడు, తపస్వి, పైగా కురుపితామహుడు. 
అట్లా వేడుకొన్న భీష్ముడితో వారు క్షమించేందుకు మే మెవరం?” అని అంటూ (ద్రోణుడితో ముడిపెడతారు. అంటే ద్రోణుడు 
ముందుగా శాంతించాలనీ, ఆతడు (ప్రసన్నుడైతే, తమది ఏమీ లేదనీ అంటారు. పైగా తమంత చిన్నవాళ్ళకు అంత మర్యాద 
ఎందుకు?- అని కూడా వారు భీష్ముడితోనే అంటారు. ఇందులో ఒకవైపు ఎత్తిపొడుపు కనిపించినా, మరోప్రక్క, 'మీఅంత 
పెద్దలు మాఅంత చిన్నవాళ్ళను ఇంత (బ్రతిమిలాడాలా? (ద్రోణులను శాంతపరచండి. చాలు” అనే ధ్వని కూడా ఉన్నది. 


'ద్రోణులు' అనే బహువచన ప్రయోగంతో ద్రోణులపై పూజ్యభావం సూచితం. అంతేగాక, ఆతడి ఆచార్యకత్యాన్నీ, 
దాని ప్రాధాన్యాన్నీ కూడా సూచించినట్లే అయింది. ఇది అంతా మనస్తత్యాలకు సంబంధించింది. తిక్కన వంటి మనస్తత్త్యవేత్త 
తెలుగులో అరుదు. ఆయన ప్రతిపాదించిన ప్రతి భావం పాత్రయొక్క మనస్సును తెలిపేదిగానే ఉంటుంది. 


వ. అనిన విని, గాంగేయ కర్గులం గూర్చికొని కురుపతి గురునిం బ్రార్జించి యశ్వత్థామను వేండికొని 
కృపాచార్యులం దేర్చినం, బ్రసన్నుండయి యోధవీరులం గలయం గనుంగొని ద్రోణాచార్యుం డిట్లనియె.228 


564 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అనినన్‌, విని= కృపుడూ, అశ్వత్థామా భీష్ముడితో పైవిధంగా చెప్పగా విని; గాంగేయ= గంగానందనుడైన 

భీష్ముడినీ; కర్గులన్‌= కర్గుడినీ; కూర్చికొని= కలుపుకొని; కురుపతి= కురురాజైన దుర్యోధనుడు; గురునిన్‌= ద్రోణుడిని; 

ప్రార్దించి= వేడికొని; అశ్వత్భామను; వేండికొని= (బ్రతిమిలాడి; కృపాచార్యులన్‌; తేర్చినన్‌= ('ప్రసన్నుడిని చేసికొనగా; 
థ థ 

ప్రసన్నుండు+అయి= సుముఖుడై; |ద్రోణ+ఆచార్యుండు; యోధవీరులన్‌= పరాక్రమవంతులైన వీరులను; కలయన్‌+కనుంగొని= 

కలయచూచి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఆ మాటలను విని దుర్యోధనుడు భీష్ముడిని, కర్లుడినీ కూడ దీసికొని గురువైన (ద్రోణుడిని ప్రార్థించాడు. 
అశృత్తామను బ్రతిమిలాడి వేడుకొన్నాడు. కృపుడిని శాంతింపచేశాడు. అప్పుడు ఆచార్యుడైన (ద్రోణుడు సంతృప్తిచెంది, 
ప్రసన్నుడై, వీరులను అందరినీ కలయచూచి ఈ రకంగా అన్నాడు. 


తే. “అలుక భీష్ముని పలుకుల యపుడ పోయె; । మీది కార్యంబు నడపుండు మీర; లింక 
మోహ సాహసముల( గురుముఖ్యు దెసకు€ । గీడు రాకుండ దగ బరికింప వలయు. 229 


ప్రతిపదార్థం: అలుక= (నా) కోపం; భీష్ముని= భీష్ముడియొక్క; పలుకులన్‌= మాటలతోనే; అపుడు+అ= అప్పుడే; పోయెన్‌= 
పోయింది; మీరలు= మీరు; ఇంకన్‌= ఇకముందు; మీది కార్యంబు= ముందుపని; నడపు(డు= నడిపించండి; మోహసాహసములన్‌= 
వ్యామోహంతోకానీ, సాహసంతోకానీ; కురుముఖ్యు దెసకున్‌= దుర్యోధనుడికి; కీడు రాకుండన్‌= అపాయం రాకుండా; తగన్‌= 
తగునట్టు; పరికింపవలయున్‌= బాగా చూడాలి. 


తాత్సర్యం: 'నా కోపం భీష్ముడి మాటలతోనే తొలగిపోయింది. మీరు ఇంక కావలసిన ముందు పని నడపండి. 
వ్యామోహంతో, సాహసంతో రాజైన దుర్యోధనుడికి అపాయం రాకుండా చూడాలి. 


విశేషం: భీష్ముడి మాటలతోనే నా కోపం పోయింది - అని ద్రోణుడు అనడంలో, (బ్రాహ్మణుల కోపం క్షణికం అని, అది 
తాటాకు మంటవంటిది అని తెలుస్తుంది. 'ఆచార్యుండు నీతి పథంబునం బలికె' అన్నది భీష్ముడి మొదటి మాట. ఆ 
మాటతోనే ద్రోణుడు తన కోపం పోయింది - అని అన్నాడు. ఇది మూలభారతంలో ఉన్నది. కానీ తిక్కన భీష్ముడి మొదటి 
మాట అని అనకుండా, భీష్ముడి పలుకులతోటే తన అలుక తీరిందని ద్రోణుడు అన్నట్టు చెప్పాడు. సంస్కృతంలో సూక్ష్మంగా 
చెప్పబడిన భావాన్ని, తిక్కన తెలుగుతనానికి తగినట్టు సామాన్యదృష్టితో చెప్పాడు. తెలుగువారికి ఇదే సహజమైన విధానం. 


క. వాసవనందను. డెంతయు । గాసిలి యున్నాడు, మనల. గని యించుకయుం 

దా సైరణ సేయండు, గను । మోసము లే కొక్క మొగిన ముసర(గ వలయున్‌. 230 
ప్రతిపదార్థం: వాసవ= ఇంద్రుడియొక్క; నందనుండు= కుమారుడైన అర్జునుడు; ఎంతయున్‌= ఎక్కువగా; గాసిలి+ 
ఉన్నాండు= బాధతో ఉన్నాడు; మనలన్‌+కని= మనలను చూచి; తాన్‌= తాను; ఇంచుకయున్‌= ఏ కొంచెం అయినా; 


సైరణ+చేయ(డు= ఓర్చుకోడు (సహించడు); కను మోసము లేక= ఏమరుపాటు లేకుండా (ప్రమత్తత లేకుండా); ఒక్క 
మొగిన్‌+అ= ఒక్కటేసారి (అందరూ ఒక్కుమ్మడిగా); ముసరంగన్‌+వలయున్‌= ఏమాత్రం సందు లేకుండా చుట్టుకోవాలి. 


తాత్సర్యం: అర్జునుడు చాలా గాసిచెంది మనమీదికి వస్తున్నాడు. ఆతడు మనలను ఏమాత్రం ఓర్చుకోడు. కనుక, 
ఏమాత్రం ఏమరుపాటు లేకుండా మనం అందరం, ఒకేసారి అర్జునుడిని చుట్టుముట్టాలి. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 565 


విశేషం: పైమాటలలో అర్జునుడిపై ద్రోణుడికి ఉన్న అభిప్రాయం ఎటువంటిదో వ్యక్తం అవుతుంది. ఒకవైపు వాత్సల్యం, 
మరోవైపు లోకోత్తరవీరుడనే అభిమానం కూడా తోస్తున్నాయి. 


వ. అప్పుడు కురుపతి సమయకాల విషయంబుగా నాడిన మాటయుం గలదు; దాని నిరూపించియున్నరూపు 
గాంగేయుండు సెప్ప నర్హు' డనిన నతండు దుర్యోధనున కిట్లనియె. 231 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; కురుపతి= దుర్యోధనుడు; సమయ= ప్రతిజ్ఞకు (అజ్ఞాతవాస (ప్రతిజ్ఞకు) (సంబంధించి); 
కాల విషయంబుగాన్‌= వ్యవధియొక్క పరిసమాప్తిని గురించి; ఆడినమాటయున్‌= పలికిన పలుకు కూడా ఉన్నది; దానిన్‌, 
నిరూపించి= దానిని తేటపరిచి; ఉన్న రూపు= ఆ అజ్ఞాతవాసంయొక్క కాలనిర్లయాన్నిగురించిన వాస్తవాన్ని; గాంగేయుండు= 
భీష్ముడు; చెప్పన్‌= తేల్చి చెప్పటానికి; అర్హుండు= యోగ్యుడు; అనినన్‌= అనగా; అతండు= భీష్ముడు; దుర్యోధనునకున్‌; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు ఇంతకుముందు అజ్ఞాతవాససమయాన్ని గురించి ఒకమాట చెప్పాడు. దాన్ని సరిగ్గా 
నిర్ణయించి, యథార్జాన్ని వివరించటానికి భీష్ముడే అర్హుడు" అని ద్రోణుడు అనగా దానికి భీష్ముడు, దుర్యోధనుడితో 
ఇట్టా అన్నాడు. 

విశేషం: తన లెక్కప్రకారం పదమూడు సంవత్సరాలూ పూర్తికాకనే, అంటే అజ్ఞాతవాసం ముగియకుండానే, అర్జునుడు తమ 
ఎదుటికి వస్తున్నాడని దుర్యోధనుడు భావించాడు. అందుకే ద్రోణుడు, ఈ విషయాన్ని భీష్ముడిద్వారా చెప్పిస్తున్నాడు. భీష్మ 


ద్రోణాదులకు అజ్ఞాతవాసం ముగిసింది అని తెలుసు. కాని, దుర్యోధనాదులకు లెక్క కుదరనందున, లెక్కించే పద్దతిలో 
తేడావలన, అజ్ఞాతవాసం పూర్తి కాలేదనిపించింది. ఆ సందేహాన్ని (ద్రోణుడు భీష్ముడిద్యారా తీరుస్తున్నాడు. 


భీష్ము( డర్జును నజ్ఞాతవాస వత్సరవ్యాప్తి నిష్కర్షించుట (సం. 4.47.1) 


(ఈక 


“రెండవ యేంట నొక్కం డధిమాస; మి । ట్లెక్కిన యన్నెల లెల్లం గూర్చి 

కొనం బదుమూండు హాయనములు దప్పక । నిన్నటి తోడన నిండె; నంత 
యెథటింియ తమపూన్మి యెల్లను దీర్దితి । మని పొడసూపె నర్జును(డు నేండు; 
పాండుపుత్తులు ధర్మపరులు; ధర్మాత్మజుం । డేరి కధిష్టాత వారు ధర్మ 


తే. పథము దప్పుదురే?; యన్నిపాటులట్లు | పడిన వారలు దజీయంగ. బాటనేర్తు 
రెట్లు? తమకించి నీతి విహీన వృత్తి । దమకు నొకకీడు వచ్చు విధంబు గాంగ. 232 


ప్రతిపదార్థం: రెండవ+ఏ(టన్‌= రెండో ఏడాదిలో; ఒక్కండు= ఒక్కటి; అధిమాసము= అధికమాసం, (ఎక్కువమాసం); ఇట్టు= 
ఈ రకంగా (రెండేండ్లకు ఒకటి లెక్కన); ఎక్కిన= పెరగగా (ఎక్కువ కాగా); ఆ+నెలలు= ఆ అధికమాసాలు; ఎల్లన్‌+ 
కూర్చికొనన్‌= అన్నిటినీ కలుపుకొంటే; పదుమూండు= పదమూడైన; హాయనములు= సంవత్సరాలు; తప్పక= నిశ్చయంగా; 
నిన్నటితోడన్‌+అ= నిన్నటితోనే; నిండెన్‌= పూర్తి అయ్యాయి; అంత= దీనిని అంతా; ఎటింగి+అ= తెలిసికొనియే; తమపూన్కి= 
తమదైన (ప్రతిజ్ఞ; ఎల్లను= అంతా (పూర్తిగా); తీర్చితిమి+అని= నెరవేర్చామని; అర్జ్హునుండు= అర్జునుడు; నేంయ= ఈనాడు; 
పొడసూపెన్‌= కనపడ్డాడు; పాండుపు(త్రులు= పాండురాజు కుమారులైన పాండవులు; ధర్మపరులు= ధర్మమే (ప్రధానంగా 
కలిగినవాళ్ళు (ధర్మంవైపే ఉండేవాళ్ళు); ధర్మ+ఆత్మజుండు= యమధర్మరాజు కుమారుడైన ధర్మరాజు; ఏరికిన్‌= ఎవ్వరికీ; 


566 శ్రీమదాంధ్ర మహాభారతము 


అధిష్టాత= నాయకుడో (నియమించేవాడో); వారు= ఆ ధర్మరాజు అధీనంలో ఉండే పాండవులు; ధర్మపథము= ధర్మమార్గాన్ని; 
తప్పుదురే?= తప్పుతారా?; అన్ని పాటులు= అన్ని అగచాట్లు (కష్టాలు); అట్టు= ఆ రకంగా; పడినవారలు= అనుభవించి నవాళ్ళు; 
తమకున్‌= తమకే; ఒక కీడు= ఒక అపాయం; వచ్చు విధంబుగా(గన్‌= వచ్చేరకంగా; తమకించి= మత్సరించి (తొందరపడి 
అని); నీతివిహీన వృత్తిన్‌= నీతిమాలిన నడవడికతో; ఎట్టు= ఎట్టా తజియంగన్‌+పాజన్‌+నేర్తురు?= సమీపించగలుగుతారు? 


తాత్సర్యం: రెండేండ్లకు ఒకమారు అధికమాసం వస్తుంది. పదమూడేళ్ళలోగా ఇలా వచ్చిన అధిక మాసాలన్నిటినీ 
లెక్కించి కలుపుకుంటే, నిన్నటితోనే గడువు పూర్తి అవుతుంది. దీనిని బాగా తెలిసే, అర్జునుడు తమ (ప్రతిన పూర్తిగా 
నెరవేరామని ఇప్పుడు కనిపించాడు. పాండవులు ధర్మపరులు. ధర్మరాజు ఎవరికి పెద్దగా ఉంటాడో వాళ్ళు 
ధర్మమార్గాన్ని తప్పరు. అన్ని పాట్టు పడ్డ పాండవులు తమకు అపాయం కలిగే రీతిలో తొందరపడి నీతిని విడిచి 
ఎట్టా మనమీదికి వస్తారు? రారు అని తాత్సర్యం. 


నిశేషం: ధర్మాచరణ విషయంలో పాండవులపై, (ప్రత్యేకించి ధర్మరాజుపై భీష్ముడికి ఉన్న నమ్మకం ఇందులో తెలుస్తుంది. 
పాండవులు ధర్మాన్ని తప్పరనీ, ఇలా ధర్మాన్ని అతిక్రమించే వారైతే జూదం రోజుననే తెగించి ధర్మాన్ని వదిలేసి పోరాడేవారనీ 
భీష్ముడు ముందు పద్యంలో వివరించాడు. 


ఉ. అట్టిద యైన నాడ తజియంబడి మూర్చుతనంబు సేయరే? 
నెట్టన ధర్మపాశముల నిల్షిరి; కాలము వేచియుండి; రిం 
కెట్టును వారు గొంత తమ యేడ్తెఐ సూపక మాననేర్తురే? 
ముట్టంగ వచ్చిరేని మనముం దగ నోర్తముగాక దానికిన్‌. 233 


ప్రతిపదార్థం: అట్టిది+అ+ఐనన్‌= అటువంటిదే అయితే (ధర్మాన్ని అట్టా దాటాలనుకుంటే); నాండు+అ= ఆ రోజే (జూదం 
ఆడిననాడే); తజీయంబడి= తెగించి; మూర్భుతనంబు+చేయరే?= మూర్ధత్వంతో ఎదురు తిరిగి యుద్దం చేసేవారే గదా!; 
నెట్టన= గట్టిగా (పూర్తిగా); ధర్మపాశములన్‌= ధర్మం అనే (త్రాళ్ళతో; నిల్ఫిరి= కట్టుబడి నిలబడ్డారు; కాలము వేచి+ఉండిరి= 
అనుకూలమైన కాలం (సమయం) కొరకు ఎదురుచూచారు; ఇంకన్‌+ఎట్టును= ఇంక ఏరకంగా అయినా; వారు= పాండవులు; 
తమ= తమయొక్క; ఏడ్తెణ= పరా(క్రమం; కొంత= కొద్దిగానైనా; చూపక= (ప్రదర్శించక; మాననేర్తురే?= మానగలరా?; ముట్టగ 
వచ్చిరి+ఏని= చుట్టుముట్టటానికి వస్తే; దానికిన్‌*తగన్‌= అందుకు తగినట్టుగా; మనమున్‌= మనము కూడా; ఓర్తము+కాక!= 
ఎదిరిస్తాంగాక! 


తాత్పర్యం: పాండవులు ధర్మాన్ని అట్టా అతి[క్రమించాలనుకొంటే, జూదం ఆడిన రోజుననే తెగించి మూర్థత్వంతో 
యుద్దం చేసి ఉండేవారు. పాండవులు ధర్మపాశాలకు పూర్తిగా కట్టుబడి నిలిచారు. అనుకూలమైన కాలంకొరకు 
ఎదురుచూచారు. ఇంక వారు ఏ రకంగానైనా పరాక్రమాన్ని కొంతైనా చూపకపోరు. మనలను వారు ముట్టడిస్తే 
అందుకు తగినట్టు మనమూ ఎదిరిద్దాం. 


విశేషం: ఈ పద్యంలో కూడా భీష్ముడు పాండవుల ధర్మనిరతినీ, ధర్మదీక్షనూ గురించే చెప్పాడు. సమయంకొరకు 
ఎదురుచూచిన పాండవులకు, (ప్రస్తుతం వారి ప్రతిజ్ఞ ముగిసిందనీ, ఇప్పుడు సమయం వచ్చిందనీ, కనుక, వీలైనంతవరకూ 
పరా(క్రమాన్ని (ప్రదర్శించకపోరనీ, వారు ముట్టడిస్తే మనం తగినట్టు ఎదిరించాలనీ భీష్ముడు దుర్యోధనుడికి హితం చెప్పాడు. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 567 


ఉ. వచ్చినవాడు ఫల్గును6 డవశ్యము గెల్లు మనంగరాదు; రా 
లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వ నేర్గునే? 
హెచ్చగు6 గుందగుం దొడరు టెల్ల విధంబుల కోర్టు; టట్లుగా 
కిచ్చ. దలంచి యొక్కమెయి నిత్తజి. బొందగు చేతయుం దగున్‌.” 234 


ప్రతిపదార్థం: వచ్చినవాండు= (ఇప్పుడు మనమీదికి దండెత్తి వచ్చినట్టివాడు; ఫల్గునుండు= అర్జునుడు; అవశ్యము= తప్పకుండా; 
గెల్తుము+అనంగన్‌+రాదు= గెలుస్తాము అని చెప్పలేము; రాలచ్చికిన్‌+ఐ= రాజ్యలక్ష్మికొరకై; పెనంగినన్‌= పోరాడితే; బలంబులు= 
సైన్యాలు; రెండును= ఇరువైపులు; గెల్వన్‌+నేర్చునే?= గెలువగలవా?; హెచ్చు+అగున్‌+కుందు+అగున్‌= ఎక్కువ కావచ్చును 
(గెల్వవచ్చును,), తక్కువ కావచ్చును (ఓడవచ్చును); (కనుక); తొడరుట= ఎదిరించటం; ఎల్లవిధంబులకున్‌= జయాపజయాలలో 
దేనికయినా; ఓర్చుట= ఓర్చుకొనటమే (కర్తవ్యం); అట్టుగాక= ఆ రకంగా కాక; ఇచ్చన్‌+తలంచి= మనసులో ఆలోచించి; 
ఒకమెయిన్‌= ఒక విధంగా; ఈ+తటిన్‌= ఈ సమయంలో; పొందు+అగు చేంతయున్‌= సంధి కుదిరే కార్యం కూడా; తగున్‌= 
తగిందే. 


తాత్సర్యం: ఇప్పుడు మనపైకి దండెత్తి వచ్చినవాడు అర్జునుడు. మనమే తప్పక జయిస్తామని చెప్పలేము. 
రాజ్యలక్ష్మి కొరకు పెనుగులాడితే రెండు బలాలూ గెలువలేవు కదా! జయం కలుగవచ్చును, కలుగకపోవచ్చును. 
ఇప్పుడు మనం చేయగలిగిందల్టా ఏమి వచ్చినా ఓర్చుకొనటమే. అంతేకాక ఒకరకంగా ఇప్పుడు సంధి చేసికొనటం 
కూడా మంచిపనే!” 


విశేషం: ఈ పద్యం తెలుగునాట బాగా (ప్రచారంలో ఉన్నది. 'వచ్చినవా(డు ఫల్లును(డు' అనడం ఒక లోకోక్తి అంటే 
వచ్చినవాడు సామాన్యుడు కాడు - అని భావం. భీష్ముడి మనోభావం దీనివలన తెలుస్తుంది. ఈ పరిస్థితిలో కూడా 'సంధి 
మంచిది” అని భీష్ముడి అభిప్రాయం. అంతేగాక, దుర్యోధనుడికి సూచన కూడ. 'వచ్చినవాడు ఫల్లును(డు' అనడంలో ఒక 
బెదరింపు. జాగ్రత్త- అని సూచన ఉన్నది. పోరాడితే గెలుస్తామో లేదో అనే సందేహాన్ని వెలిపుచ్చడంలో భీష్ముడి రాజనీతీ 
తెలుస్తుంది. అందుకే ఏమివచ్చినా ఓర్చుకొనాలి - అని హితం కూడా ఆయన చెప్పాడు. గెలుపు నిశ్చయం కానప్పుడు అన్ని 
విధాలా సంధి మేలు అని సలహా. ఇన్ని భావాలకు సమాశ్రయం అయిన ఈ పద్యం తిక్కన (ప్రతిభావిశేషజన్యమే. అసలు 
పద్యం ఎత్తుగడే ఉదాత్తంగా ఉన్నది. 'సంప్రాప్తోహి ధనంజయః” అన్న భావాన్ని తిక్కన, తెలుగుతనానికి అనుకూలంగా 
తీర్చాడు. ఇది మూలంకన్నా ఎక్కువ అర్థస్ఫూర్తిని కలిగిస్తున్నది. భీష్ముడంతటివాడి అనుభవపూర్వకమైన ఇటువంటి సూచనను 
కూడా దుర్యోధనుడు గమనించలేదు. ఇది తరువాతి వచనంలో, పద్యంలో స్పష్ట పడుతుంది. ఈ పద్యమే యథాతథంగా 
ఉద్యోగపర్వ తృతీయాశ్వాసంలో 85వదిగా పునరుక్తం కావటం గమనార్హం. 


వ. అనిన విని కురుపతి దరహసిత వదనుం డగుచు నిట్లనియె. 235 


ప్రతిపదార్థం: అనినన్‌, విని= (భీష్ముడు చెప్పిన మాటలను) విని; కురుపతి= దుర్యోధనుడు; దర= కొంచెమైన; హసిత= 
నవ్వుతో కూడిన; వదనుండు+అగుచున్‌= ముఖం కలిగినవాడై (చిణునవ్వుతో కూడిన మొగం గలవాడై); ఇట్టు+అనియెన్‌= 
ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: భీష్మపితామహుడి మాటలను విన్న దుర్యోధనుడు చిణునవ్వుతో కూడిన ముఖంతో ఇట్టా అన్నాడు. 


568 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. “మనకు బాండురాజ తనయ వర్గమునకు । నెట్లు పొందు గలుగు? నేను రాజ్య 

భాగ మీను; సమరభంగిక విక్రమ । నిరతి. బూను; టిదియ నిశ్చయంబు.” 236 
ప్రతిపదార్థం: మనకున్‌= మనకు (భీష్ముడిని కలుపుకొని); పాండురాజ= పాండురాజుయొక్క; తనయ= కుమారులయొక్క; 
వగ్గమునకున్‌= సమూహానికీ (పాండవులకూ); ఎట్టు= ఏ రకంగా; పొందు+కలుగున్‌?= సంధి కుదురుతుంది?; ఏను= నేను 
(అహంకారపూర్వకమైన శబ్దం); రాజ్యభాగము= రాజ్యంలో భాగాన్ని; ఈను= ఇవ్వను (నిశ్ళ్చయార్థకం); విక్రమ= పరాక్రమంయొక్క; 
నిరతిన్‌= ఎక్కువ ఆసక్తితో (పరాయణత్వంతో); సమరభంగికిన్‌+అ= యుద్ద పద్దతికే; పూనుట= పూనుకొనటమే; ఇది+అ= 
ఇదే; నిశ్చయంబు= నా నిర్లయం. 


తాత్సర్యం: మనకూ పాండవులకూ సంధి ఏరకంగా ఏర్పడుతుంది? నేను వాళ్ళకు రాజ్యంలో భాగాన్ని ఇవ్వను. 
అంతేకాక యుద్దంలో పరాక్రమాన్ని చూపటానికే నిర్ణయించాను. 


విశేషం: దుర్యోధనుడు తన నిర్ణయాన్ని కచ్చితంగా భీష్ముడికి చెప్పాడు. భీష్ముడు సంధిని సూచించాడు. దాన్ని దుర్యోధనుడు 
చిరునవ్వుతో నిరాదరించాడు. తిక్కన ఇక్కడ దుర్యోధనుడి వ్యక్తిత్వాన్ని సూచించాడు. 


వ. అనిన నయ్యిరువుర వచనంబు లాకర్ణించి గురుం డిట్లనుం 'గార్యగతియును గయ్యంబు భంగియు భూపతి 
కంటె మిగులం గనియెడు వారులే, రయినను నా యెటింగిన యంత నొక్క తెటింగు సెప్పెద; నీ బలంబున 
నాలవ పాలుగొని మహీపాలుండు సత్వరంబుగా ముందర పోవలయు; నంతియసేన తదనంతరంబ 
కదుపులం బొదివికొని చనవలయు(; దక్కటి సగంబుతో మనము నిలిచి మోహరించి యల్లనల్ల 
నరుగవలయు(; గవ్వడి యెయ్యెడం గవిసె నయ్యెడన తలపడ వలయు; నిట్లెన మానవేశ్వరుండు 
సురక్షితంబుగా సందడింబడక నడచు; గోవులు నిన్నేలం గడచు; మనమును ధనంజయునకుం జాలిన 
యప్పుడ యట దోడుపడ నెవ్వరు గలిగినను వారికిం జాలి నిలుతి మనిన, విని, సురనదీసూనుండు దాని 
కియ్యకొని రాజన్యునకు సైన్యంబు. బంచి యిచ్చి, పుచ్చి, పసులకుం దోడగు భాగంబునుం బంచి, యున్నంత 
వట్టు చతురంగంబుల నియతి సేసికొని, యాచార్యుండు నడుమను, గృపాచార్యుండు వలపటను, 
నాచార్యపుత్తుండు దాపటం, గర్జుండు ముందట, వికర్ణ దుశ్శాసన శకుని సైంధవ సోమదత్త బాహ్లిక 
భూరిశ్రవః ప్రభృతి యోధ వీరులెల్ల నెడనెడం గలయ నిలుచునట్లుగా మోహరించి, మహోత్సాహంబున 
సన్నాహ సౌందర్యంబు నొంది, తాలధ్వజం బెత్తించి, మెలసి తాను వెనుకయయి నడిపించుచుండె; నట్టి 
సమయంబున. 237 

ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; ఆ+ఇరువుర= ఆ ఇద్దరియొక్క; వచనంబులు= మాటలు; ఆకర్షించి= విని; గురుండు= 

గురువైన ద్రోణాచార్యుడు; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; కార్యగతియును= పనితీరూ; కయ్యంబు భంగియున్‌= యుద్దవిధానం; 
భూపతికంటెన్‌= రాజుకంటె; మిగులన్‌+కనియెడువారు= ఎక్కువగా చూడగలవాళ్ళు; లేరు; అయినను= అయినా; 


నా+ఎజీంగిన+అంతన్‌= నాకు తెలిసినంతవరకూ; ఒక్కతెజంగు= ఒక పద్దతి; చెప్పెదన్‌= చెప్పుతాను; ఈ బలంబునన్‌= 
ఈ సైన్యంలో; నాలవపాలు, కొని= నాలుగవభాగం తీసికొని; మహీపాలుండు= రాజు, దుర్యోధనుడు; సత్వరంబుగాన్‌= 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 569 


వెంటనే, వేగంగా; ముందర పోవలయున్‌= ముందుభాగంలో వెళ్ళాలి; అంతియసేన= అంతేసేన; తద్‌+అనంతరంబు+అ= 
దాని తరువాత; కదుపులన్‌= ఆలమందలను; పొదివికొని= (క్రమ్ముకొని; చనవలయున్‌= వెళ్ళాలి; తక్కటి సగంబుతోన్‌= 
మిగిలిన సగంపాలు సైన్యంతో; మనము= మనమందరం; నిలిచి= రంగంలో నిలువబడి; మోహరించి= ఒక వ్యూహంగా మారి; 
అల్లన్‌+అల్లన్‌= మెల్లమెల్లగా; అరుగవలయున్‌= కదలిపోతుండాలి; కవ్వడి= అర్జునుడు; ఏ+ఎడన్‌= ఏ (ప్రదేశంలో; కవిసెన్‌= 
డీకొంటాడో; ఆ+ఎడన్‌+అ= ఆ (ప్రదేశంలోనే; తలపడన్‌+వలయున్‌= ఎదిరించాలి; ఇట్లు+ఐనన్‌= ఈ విధంగా జరిగితే; 
మావన+-ఈశ్వరుండు= రాజు, దుర్యోధనుడు; సురక్షితంబుగాన్‌= లెస్సగా కాపాడబడినవాడై; సందడిన్‌+పడక= అలజడి 
పడకుండా; నడచున్‌= సాగిపోగలడు; గోవులు= ఆవులు కూడా; ఈ+నేలన్‌= ఈ దేశపు పొలిమేరలు; కడచున్‌= దాటిపోతాయి; 
మనమును= మనంకూడా; ధనంజయునకున్‌= అర్జునుడికి; చాలిన+అప్పుడు+అ= ఎవ్వరైనా ఎదురు నిల్వగానే; అటన్‌= ఆ 
చోట; తోడుపడన్‌+ఎవ్వరు+కలిగినన్‌= సహాయపడటానికి ఎవరు ఉన్నా; వారికిన్‌= ఆ విధంగా ఎదిరించినవారికి; చాలి= 
సామర్థ్యంతో; నిలుతము= నిలుద్దాం; అనినన్‌; విని; సురనదీ సూనుండు= గంగాపు(త్రుడు- భీష్ముడు; దానికిన్‌= (ద్రోణుడి 
ప్రతిపాదనకు; ఇయ్యకొని= అంగీకరించి; రాజన్యునకున్‌= రాజుకు; సైన్యంబు, పంచి+ఇచ్చి= సైన్యాన్ని పంచి ఇచ్చి; పుచ్చి= 
పంపించి; పసులకున్‌= ఆవులకు; తోడు+అగు, భాగంబున్‌= తోడుగా ఉండే సైన్యభాగాన్ని కూడా పంచి; ఉన్నంత+పట్టు= 
ఉన్నంతలో; చతురంగంబులన్‌= సైన్యంలోని నాలుగు అంగాలను (రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్బలం); నియతి+చేసికొని= 
తగినట్టుగా నియమించుకొని; ఆచార్యుండు= (ద్రోణుడు; నడుమను= మధ్యభాగంలోనూ; కృపాచార్యుండు; వలపటను= 
కుడి ప్రక్కను; ఆచార్యపుత్రుండు= (ద్రోణుని కొడుకైన అశ్వత్థామ; దాపటన్‌= ఎడమ (ప్రక్కను; కర్గుండు; ముందటన్‌= 
ముందుభాగంలో; వికర్ణ దుశ్శాసన, శకుని, సైంధవ, సోమదత్త, బాహ్లిక, భూరిశ్రవస్‌, (ప్రభృతి= వికర్ణుడు, దుశ్శాసనుడు, 
శకుని, సైంధవుడు, సోమదత్తుడు, బాహ్లికుడు, భూరి(శ్రవసుడు మొదలైన; యోధవీరులు+ఎల్లన్‌= పరాక్రమంగల వీరులందరూ; 
ఎడన్‌+ఎడన్‌= అక్కడక్కడ (తగినంత దూరంలో); కలయన్‌ నిలుచునట్టుగాన్‌= కొంచెం దూరంగా ఉన్నా కలిసి యుద్దం 
చేసేటట్టుగా; మోహరించి= వ్యూహంపన్ని; మహా+ఉత్సాహంబునన్‌= యుద్దం చేయాలన్న తీవ్రమైన ఉత్సాహంతో; సన్నాహ, 
సౌందర్యంబున్‌= యుద్దానికి సిద్దపడటంలో గోచరించే అందాన్ని; ఒంది= పొంది (వీర సౌందర్యంతో); తాలధ్వజంబు+ఎత్తించి= 
తాటిచెట్టు గుర్తుగల జెండాను రథంమీద ఎగిరేటట్టుచేసి; మెజసి= ప్రకాశించి; తాను= భీష్ముడు; వెనుక+అయి= సైన్యానికి 
చివరగా (వెనుకగా); అయి= ఉండేటట్టుగా ఉంటూ; నడపించుచున్‌+ఉండెన్‌= ముందుకు సాగిస్తూ ఉన్నాడు; అట్టి, 
సమయంబునన్‌= ఆ సమయంలో. 


తాత్పర్యం: భీష్మదుర్యోధనుల మాటలను విన్న (ద్రోణుడు ఇట్లా అన్నాడు: “పనితీరూ, యుద్దవిధానం రాజుకంటె 
ఎక్కువగా తెలిసినవాళ్ళు లేరు. కాని, నాకు తోచినంతలో ఒక మార్గాన్ని చెప్పుతాను. మనసైన్యంలో నాలుగో భాగాన్ని 
తీసికొని రాజు ముందు నడవాలి. అంతే సేన (అంటే నాలుగోవంతు) ఆవులను చుట్టి తరువాత నడవాలి. తక్కిన 
సగంతో, మనం ఒకవ్యూహంగా ఏర్పడి మెల్లగాపోతూ ఉందాం. ఎక్కడ అర్జునుడు ఎదిరిస్తే అక్కడే మనమూ 
ఎదిరిద్దాం. ఇట్టాగైతే, రాజు ఇబ్బందిపడకుండా ముందుకు పోతాడు. ఆవులూ ఈ నెలవు దాటిపోతాయి. అర్జునుడిని 
ఎదిరించటానికి మనం సమర్భుల మయినప్పుడే, అతడికి తోడుపడటానికి ఎవరు ఉన్నా, వారిని కూడా ఎదుర్కొనటానికి 
సామర్థ్యం ఉన్నప్పుడే మనం అందరం కలిసి నిలబడాలి" అని అనగా, భీష్ముడు విని అంగీకరించి, గురుడు 
చెప్పినట్టు, రాజైన దుర్యోధనుడికి నాలుగోవంతు సైన్యాన్నిచ్చి పంపించి, ఆవులవెంట రక్షణగా ఉండవలసిన 
నాలుగోవంతు సైన్యాన్నీ పంచి, తక్కిన అర్రభాగం సైన్యాన్ని, చతురంగ బలాలతో ఉన్నదానిని, ఎక్కడెక్కడ 
ఉండాలో నియమించి, ఏర్పరచి, మధ్యలో గురుడూ, కుడివైపు కృపుడూ, ఎడంవైపు గురుసుతుడైన అశ్యత్తామా, 


570 శ్రీమదాంధ్ర మహాభారతము 


ముందర కర్ణుడూ ఉండగా వికర్ణుడూ, దుశ్చాసనుడూ, శకునీ, సైంధవుడూ, సోమదత్తుడూ, బాహ్లికుడూ, భూరిశ్రవుడూ 
మొదలైన యోధవీరులందరూ అక్కడక్కడ నిలబడేట్లుగా వ్యూహాన్ని నిర్మించి, నిలిచి, ఉత్సాహంతో అంతా సిద్దం 
చేసి, తనయొక్క తాలధ్వజాన్ని నిలిపి, వీరసౌందర్యమూర్తిగా భీష్ముడు వెనుక ఉండి సైన్యాన్ని నడుపుతూ వుండే 
సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: భీష్ముడూ, ద్రోణుడూ వంటి అనుభవజ్ఞులు అర్జునుడిని ఎదిరించటానికి పన్నిన వ్యూహ విశేషం ఇందులో వివరించబడింది. 
అర్జునుడు అంటే వీళ్ళందరూ ఎంత జాగరూకతతో ఉన్నారో ఈ వచనం వలన అర్థం అవుతుంది. 


చ. అరుదుగ నిట్టు లొక్కనికి నంతబలంబునకున్‌ మహోగ్ర సం 
గర మగుడున్‌ మనం బతుల కౌతుక మొంది కనుంగొనన్‌ సురే 
శ్వరుండు సుదర్శనంబన. బ్రశంసకు నెక్కు విమానమెక్కి యం 
బరగతి వచ్చె దేవముని పంక్తులు సిద్ధగణంబుం గొల్వంగన్‌. 238 


ప్రతిపదార్థం: అరుదుగన్‌= ఆశ్చర్యాన్ని కలిగించేట్టు; ఇట్టులు= ఇట్టా; ఒక్కనికిన్‌= ఒక్క వీరుడికి; అంత బలంబునకున్‌= 
అంత ఎక్కువైన సైన్యానికీ; మహా+ఉ(గసంగరము+అగుడున్‌= మిక్కిలి భయంకరం అయిన యుద్దం జరుగుతూంటే; 
మనంబు= మనస్సులో; అతుల= సాటిలేని; కౌతుకము+ఒంది= కుతూహలాన్ని పొంది; కనుంగొనన్‌= చూడటానికి; 
సుర+-ఈశ్వరుండున్‌= దేవేంద్రుడూ; దేవముని పంక్తులున్‌= దేవతలూ, మునుల సమూహాలూ; సిద్దగణంబున్‌= సిద్దుల 
సమూహమూ; కొల్వంగన్‌= సేవిస్తూ ఉండగా; సుదర్శనంబు+అనన్‌= సుదర్శనం అనే పేరుతో; ప్రశంసకున్‌+ఎక్కు= పేరుకెక్కిన; 
విమానమున్‌+ఎక్కి= విమానాన్ని అధిరోహించి; అంబరగతిన్‌= ఆకాశమార్గంలో; వచ్చెన్‌= వచ్చి నిలిచాడు. 


తాత్సర్యం: అపూర్వంగా ఆశ్చర్యకరంగా ఒక్క వ్యక్తికీ, అంతులేని బలానికీ మధ్య ఘోరసం[గ్రామం జరుగుతుందని 
ఎంతో కుతూహలంతో చూడటానికి, దేవతలూ, బుషులూ, సిద్దులూ సేవిస్తుండగా, దేవేంద్రుడు సుదర్శనం అనే 
విమానం ఎక్కి ఆకాశమార్గంలో వచ్చి నిలిచాడు. 


విశేషం: అర్జునుడు ఒంటరివాడు. అనంతమైన కురుబలంతో ఆతడు పోరాడబోతాడు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. 
అంతేగాక, ఇం[ద్రుడికి తన కుమారుడైన అర్జునుడి పరా[క్రమాన్ని కనులారా చూడాలనీ కుతూహలం ఉన్నట్టు సూచన. 


వ. అ ద్దివ్యయానరత్నంబునందు. 239 
ప్రతిపదార్థం: ఆ+దివ్య= ఆ దివ్యమైన; యాన= వాహనాలలో; రత్నంబు+అందున్‌= (శ్రేస్టమైనదానిలో. 

@థ వ్‌ అటా 
తాత్సర్యం: ఆ దివ్యమైన శ్రేష్టమైన విమానంలో. 


తే. స్వర్గమున నున్న రాజులు జక్రవర్తు । లును యథోచిత చ్చత్రంబులును నిజార్హ 
చామరంబులు. జెలువొంద. జారులీల€ । గొలిచియుండిరి వేడ్కలు కొనలు నిగుడ. 240 


విరాటపర్వము - చతుర్థాశ్వాసము 571 


ప్రతిపదార్థం: స్వర్గమునన్‌+ఉన్న= స్వర్గంలో ఉన్న; రాజులున్‌= రాజులూ; చ(క్రవర్తులును= సార్వభౌములును; యథా+ఉచిత= 
వారికి తగిన; ఛత్రంబులును= గొడుగులూ; నిజ+అర్హచామరంబులున్‌= తమకు ఉచితమైన వింజామరలూ; చెలువు+ఒందన్‌= 
అందగించగా; చారులీలన్‌= మనోహరమైన విలాసంతో; వేడ్కలు= కోర్కెలు; కొనలు నిగుడన్‌= కొనలు సాగేటట్టు; 
కొలిచి+ఉండిరి= సేవిస్తూ ఉన్నారు. 


తాత్సర్యం: స్వర్గలోకంలో ఉన్న రాజులూ చక్రవర్తులూ ఉచితమైన ఛత్రాలూ చామరాలూ ్రకాశించగా, విలాసంతో, 
కోర్కెలు తీగె సాగుతుండగా దేవేంద్రుడిని సేవించి ఉన్నారు. 


క పాండుమహీపాలుం డా । ఖండలు చేరువన పెద్దగద్దియ నమరీ 
మందలి వీచోపు లిడంగ । నుండి కనుంగొనుచు నుండె నుజ్జ్వల భంగిన్‌. 241 
ప్రతిపదార్థం: పాండు మహీపాలుండు= పాండురాజు; అమరీ= దేవతాస్రీలయొక్క; మండలి= సమూహం; వీచోపులు+ఇడం 


గన్‌= వింజామరలు వీచుతూ ఉండగా; ఆఖండలు= దేవేంద్రుడియొక్క; చేరువన= (ప్రక్కనే; పెద్దగద్దియన్‌= పెద్దదైన 
సింహాసనంపైన; ఉజ్ఞ్యలభంగిన్‌+ఉండి= (ప్రకాశమానమైన రీతిలో కూర్చొని; కనుంగొనుచున్‌+ఉండెన్‌= చూస్తూ ఉన్నాడు. 


తాత్సర్యం: పాండురాజు, అప్పరసలు వింజామరలు వస్తుండగా, ఇంద్రుడి ప్రక్కనే మరో పెద్ద సింహాసనం మీద 
కూర్చొని ఉజ్జలరీతిలో చూస్తున్నాడు. 


విశేషం: మూలభారతంలో ఇంద్రుడు ఒక్కడే ఉన్నట్టుంది కాని, ప్రక్కన పాండురాజున్నట్టు లేదు. ఇది తిక్కన కల్పన. 


వ. అంత. 242 


తాత్పర్యం: దివ్య విమానంలో ఇంద్రుడి ప్రక్కన పాండురాజు ఉండి చూస్తుండే సమయంలో. 


సీ. దేవదత్తాభీలరావంబు వెస గర్భ । ముల దీటుకొన, లేట మొగము పడుచు, 
రథనేమి దళిత ధరాధూళి యంగంబు । లెల్ల గప్ప(గ వెలువెల్ల నగుచు, 
బహుళ కపిధ్వజ ప్రభలు లోచనములు | మిటుమిట్లు గొన బర్వ మేడుపడుచు, 
నుద్ధటాకార సముద్ధతి మనము లు । త్తలపాటు దోంపంగం దల్లడిలుచు 


తే. నడచు కౌరవరాజు సైన్యంబుC గదిసె | దీంగ దిగిచినగతి. దనతేరు మెజియ 
రయముమై( జని ప్రళయ భైరవ సహస్ర । గర్భనోదగ్ర తర్జను. డర్దునుండు. 243 


ప్రతిపదార్థం: దేవదత్త+ఆభీల రావంబు= దేవదత్తం (శంఖం) యొక్క భీకరమైన శబ్దం; వెసన్‌= వెంటనే (శబ్దం పుట్టిన 
వెంటనే); కర్లములన్‌= చెవులలో; దీటుకొనన్‌= నిండిపోయినప్పుడు; లేట మొగము పడుచున్‌= పెడమొగాన్ని పెడుతూ (మొగం 
ప్రక్కకు త్రిప్పుకుంటూ); రథ= రథంయొక్క; నేమి= చక్రం అంచుతో (పట్టాతో); దళిత= చీల్చబడిన (రేగిన); ధరా= 
భూమియొక్క; ధూళి= సన్నటి దుమ్ము; అంగంబులు+ఎల్లన్‌= శరీరంయొక్క అన్ని అవయవాలను; కప్పంగన్‌= కప్పివేయగా; 


572 శ్రీమదాంధ్ర మహాభారతము 


వెలు వెల్లన్‌+అగుచున్‌= వెలవెలబోతూ (కాంతివిహీనమై); బహుళ= అధికమైన; కపిధ్వజ= కపి కేతనంయొక్క; ప్రభలు= 
కాంతులు; లోచనములు= కండ్లు; మిజణుమిట్టు+కొనన్‌= చీకట్లు కమ్మేటట్టుగా; పర్వన్‌= వ్యాపించగా; మేడుపడుచున్‌= 
భ్రమపడుతూ (మోసపోతూ- కనపడనందున); ఉద్భట+ఆకార+సముద్దతిన్‌= భయంకరమైన (శత్రువులకు); (ఉదాత్త గంభీరం 
అయిన) రూపం యొక్క ఆర్భాటానికి; మనములు= (సైనికుల) మనస్సులు; ఉత్తలపాటు+తో(పంగన్‌= దిగులు కలుగగా; 
తల్లడిలుచున్‌= బెదురుతో వణికిపోతూ; నడచు= నడిచే (సాగిపోతున్న); కారవరాజు సైన్యంబున్‌= కురురాజైన 
దుర్యోధనుడియొక్క సేనను; ప్రళభయ= ప్రళయకాలంలోని; భైరవ= రుద్రులయొక్క; సహస్ర= వేయిమందియొక్క; గర్జన= 
గర్జనంవలె; ఉద(గ= భయంకరమైన; తర్జనుండు= బెదరింపుకలవాడు; (అయిన) అర్జ్హునుండు; తన= తనయొక్క; తేరు= 
రథం; తీంగ తిగిచిన గతిన్‌=మెఅపుతీగ సాగినట్టుగా (మెణుపు మెరసినట్టు); మెజయన్‌= మెరుస్తూండగా; రయము 
మైన్‌+చని= మిక్కిలి వేగంగా పోయి; కదిసెన్‌= దగ్గరికి వెళ్ళాడు. 


తాత్సర్యం: ఆ సమయంలో అర్జునుడి దేవదత్త శంఖం యొక్క భయంకరమైన రావం ప్రళయకాలంలో వెయ్యిమంది 
భైరవులు ఒకేమారు ఘోరంగా గర్జించినట్టు - మార్మోగుతుండగా, ఆయన రథం మెరుపుతీగలాగా (ప్రకాశిస్తూ 
మహావేగంతో దూసుకొని వచ్చి కౌరవసేనను సమీపించింది. 


ఆ భయంకర శంఖధ్వనికి కురుసైన్యం అంతా పెడమొగం పెట్టింది. ఆ రథచక్రాల అంచులనుండి 
సైకెగసిన ధూళి సైనికుల దేహాలను పూర్తిగా ఆవరించింది. అందువల్ల ఆ సైన్యం వెలవెలపోతూ ఉన్నది. ఆ 
కపికేతనం యొక్క కాంతులు మిణుమిట్టు గొల్పుతుండగా చూడజాలక సైనికులు చీకట్లు క్రమ్మినట్టుగా (భ్రమపడి 
అలాగే నిలిచారు. ఉదాత్త గంభీరమై శత్రుభీకరమైన అర్జునుడి ఆకారంయొక్క ఆటోపానికి కౌరవసేనలు మనస్సుల్లో 
తల్లడిల్లిపోయారు. 


విశేషం: శబ్దంద్వారా, అర్థంద్వారా వర్షించవలసిన వస్తువును కన్నులకు కట్టినట్టు ఉదాత్తంగా చిత్రించటం మహాకవుల లక్షణం. 
'తీంగ తిగిచినరీతి' - ప్రయోగం ఈ పద్యానికి ఆయువు. ఇందులో అర్జునుడి కాంతిమత్త్యలక్షణం నిరూపితం. 
జ యె 


వ. ఇవ్విధంబున( గురుబలంబుల. గ్రోశద్వయంబునం గూడముట్టి క్రీడి తలయెత్తి చూచి యుత్తరున కిట్లనియె. 
244 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; కురుబలంబులన్‌= కౌరవ సైన్యాలను; క్రోశద్వయంబునన్‌= రెండు (క్రోసుల 
దూరంలోనే; కూడముట్టి= సమీపించి; (క్రీడి= అర్జునుడు; తల+ఎత్తి, చూచి= తలపైకెత్తి చూచి; ఉత్తరునకున్‌*ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఈ విధంగా కౌరవసైన్యాన్ని రెండుకోసుల దూరంలోనే చేరి, అర్జునుడు తలపైకెత్తి చూచి, ఉత్తరుడితో 
ఇట్లా అన్నాడు. 


చ. “ఇది యొక పెద్ద గట్టిమొన; యీ మొనముందట గోగణంబుతో 
నది యొక యల్వసైన్య; మట యాతల వేటొక కొంతసేన య 
ల్లదె; యిటు పంచిపెట్ట జను నంతటిలోన వృధాభిమాన దు 
ర్మద బహుభాషియైన కురురా జెచటం జనుచున్నవాండొకో! 245 


విరాటపర్వము - చతుర్థాశ్వాసము 573 
ప్రతిపదార్థం: ఇది= ఈ కనిపించే సేన; ఒక పెద్దగట్టి మొన= ఎక్కువ సంఖ్యతో కూడిన బలమైన సైన్యం; ఈ 
మొనముందటన్‌= ఈ సైన్యానికి ముందుభాగంలో (అ(గ్రభాగంలో); గో= ఆవులయొక్క; గణంబుతోన్‌= సమూహంతో; 
అది+ఒక+ అల్ప సైన్యము= అది ఒక చిన్నసేన; అట= అక్కడ; ఆతల= ఆపైన (అవతల); అల్లదె= ఆ కనిపించేదే; 
వేటు+ఒక= వేరైన; కొంతసేన= మరికొంత సైన్యం; ఇటు= ఈ రకంగా; పంచిపెట్టన్‌= భాగాలుగా చేయబడి; చను= 
వెళ్ళుతున్న; అంతటిలోనన్‌= ఈ సేనా విభాగాలు అన్నిటిలోనూ; వృథా+అభిమాన+దుర్మద= పనికిమాలిన అభిమానంతో 
(దురభిమానంతో), చెడ్డ గర్వంతో; బహుభాషి+ఐన= అధిక ప్రసంగి అయిన (అతివాగుడుకాడైన); కురురాజు= దుర్యోధనుడు; 
ఎచటన్‌= ఎక్కడ; చనుచున్నవా(డు+ఒకో!= పోతున్నాడో కదా! 


తాత్సర్యం: (ఓ ఉత్తరకుమారా!) ఇది ఒక పెద్దబలమైన సైన్యం. దానికి ముందు ఆవులమందతో కొద్దిపాటి సేన 
నడుస్తున్నది. దానికి అవతల తట్టు ఇంకా కొంతసైన్యం ఉన్నది. ఈ రకంగా భాగాలుగా చేయబడి సాగుతూ 
ఉండే సేనలలో, మిక్కిలి దురభిమానీ, అధిక (ప్రసంగీ (బహుభాషి అయిన ఆ సుయోధనుడు ఎక్కడ ఉన్నాడో! 


విశేషం: భీష్మద్రోణాదులైన పెద్దలు ఎంతో ఆలోచించి, రాజును రక్షించటానికి, సైన్యాన్ని వ్యూహంగా నిర్మించారు. వ్యూహాన్ని 
నిర్మించగలిగినవాడే అందులో ్రవేశించగలుగుతాడు. ఇది యుద్దవిద్యలో ఉండే రహస్యం. (ద్రోణుడు పన్నిన ఈ వ్యూహాన్ని, 
అర్జునుడు రెండు(క్రోసుల దూరాన్నించే చూచి గమనించి, ఉత్తరుడికి వివరించాడు. శత్రువుల సైనిక ప్రణాళికను, అర్జునుడు 
చూస్తూనే (గ్రహించి, రాజును పట్టుకొనాలని, ఆతడిని కనిపెట్టటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది అర్జునుడి బుద్దిసూక్ష్మతకూ, 
సామర్భ్యానికీ నిదర్శనం. 


క అరయుదముగాని యిమ్మో। హరమునకును డాపలించి యరదము. బోని 
మ్మురవడి; నతనిక యుజికెద | నరుదుగ నెబ్బంగి నెవ్వ రడ్డం బైనన్‌. 246 


ప్రతిపదార్థం: అరయుదము గాని= చూద్దాం కానీ; ఈ+మోహరమునకును= వ్యూహాత్మకమైన ఈ సైన్యానికి; డాపలించి= 
ఎడమ॥ప్రక్కగా, అనగా వాళ్ళకు ఎడమవైపున (ప్రదక్షిణంగా; ఉరవడిన్‌= ఒరవడితో (శీఘ్రంగా); అరదము= రథం; పోనిమ్ము; 
ఏ+భంగిన్‌= ఏవిధంగానైనా; ఎవ్వరు+అడ్డంబు+ఐనన్‌= ఎవరు అడ్డుపడ్డా; అరుదుగన్‌= ఆశ్చర్యాన్ని కలిగించేటట్టు; అతనికిన్‌+అ= 
అతడికొరకే (రాజైన దుర్యోధనుడి కొరకే); ఉజికెదన్‌= దూకుతాను. 


న జ్‌ « అ 
తాత్సర్యం: రాజు ఎక్కడున్నాడో చూద్దాం. రథాన్ని, ఈ సేనకు ఎడమవైపుగా పోనీ! ఎవరు అడ్డుపడ్డా, నేను, 
రాజుమీదికే దూకుతాను. 


విశేషం: భీష్ముడు, [ద్రోణుడు రాజును రక్షించటానికి వ్యూహాన్ని పన్నగా, వారి ఉద్దేశాన్ని భగ్నం చేయటానికి అర్జునుడు 
రాజునే పట్టుకొనాలని అంటున్నాడు. ఇది రాజనీతి. సైన్యంతో పనిలేదు. రాజుతోనే పని. ఎంతో సైన్యాన్ని నాశనం చేసే 
బదులు, రాజును ఒక్కడిని బంధిస్తే, విజయం కలిగినట్టే, అందుకే అర్జునుడు రాజు ఎక్కడున్నాడో చూడాలని అన్నదీ; 
అందుకే రథాన్ని సేనకు ఎడంప్రక్క పొమ్మన్నదీ. 


ఉ. ఆతడు సిక్కెనేని బలమంతయు విచ్చు; మరల్పవచ్చు గో 
వ్రాతము; నట్లయైన సుకరంబుగ నంతట నెల్లం దీటు; నీ 
యాతత సేనయం దతని నారసి కానకయున్న వీరి ని 
ట్లీతల డించి యా కదుపు నెయ్డ(గం బోదము గాక వ్రేల్మిడిన్‌. 247 


574 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆత(డు= ఆ దుర్యోధనుడు; చిక్కెనేని= దొరికినట్టైతే; బలము+అంతయున్‌= సేన అంతా; విచ్చున్‌= 
చెదిరిపోతుంది; గోవ్రాతమున్‌= ఆవులమందనూ; మరల్పవచ్చున్‌= మళ్ళించవచ్చును; అట్టు+అ+ఐనన్‌= అట్లాగైతే; అంతటన్‌= 
అంతతో; సుకరంబుగన్‌= సులువుగా; ఎల్లన్‌+తీణున్‌= అంతా తీరిపోతుంది (కార్యం అంతా తీరుతుంది); ఈ+ఆతత= 
ఈ విశాలమైన; సేనయందున్‌= సైన్యంలో; అతనిన్‌= ఆ రాజైన దుర్యోధనుడిని; ఆరసి= బాగా పరిశీలించి చూచి; 
కానక+ఉన్నన్‌= (ఒకవేళ) కనుక్కోలేకపోతే; వీరిన్‌= ఈ పెద్దసేనలోని వాళ్ళను; ఇట్టు= ఈ విధంగా (ఇట్టాగే-ఉన్నదాన్ని 
ఉన్నట్టుగానే); -ఈతలన్‌= ఈచోటనే; (ఇక్కడనే); డించి= వదలివేసి; (వ్రేల్మిడిన్‌= వేగంగా (వెంటనే); ఆ కదుపున్‌= ఆ 
మందను; ఎయ్రంగన్‌= చేరేందుకు (సమీపించటానికి); పోదము+కాక!= వెళ్ళుదాం సుమా! 


తాత్సర్యం: ఒకవేళ రాజైన దుర్యోధనుడు చిక్కితే సైన్యం అంతా విచ్చిపోతుంది. ఆవులను మళ్ళించవచ్చును. 
అట్లాగైతే, మనం చేయాల్సిన పని సులువుగా ముగిసిపోతుంది. ఇంత పెద్దసైన్యంలో రాజును కనుగొనలేకపోతే, ఈ 
సైన్యాన్ని ఇక్కడే వదలివేసి, మందను చేరటానికి పోదాం. 


విశేషం: రాజును పట్టుకొనటం మొదటి పని. దానివలన సైన్యం భయంతో చెదిరిపోతుంది. అందువలన ఆవులమందను 
సులువుగా పట్టుకొనవచ్చును. ఒకవేళ ఇది జరగకపోతే (రాజు దొరక్కపోతే) రాజును వెతికే ప్రయత్నం మాని, నేరుగా 
మందవైపే వెళ్ళి ముట్టడించటం రెండో పని. దీనివలన ఆవులమందను పట్టుకొనవచ్చును. ఇంతకూ గోవులను మళ్ళించటం 
ఇక్కడ (ప్రధానం. అది పై రెండువిధాలా జరుగుతుంది. అయితే, మొదటిపనివలన కార్యం కొంత సులువు అవుతుంది; 


fs ei 


రెండోపనివలన కొంత పనిభారం. ఏమైనా ఆవులను మళ్ళించాలి. ఇది అర్జునుడి సంకల్పం. 


క. విచ్చి చనకుండ( బసులం । దెచ్చుట మునుమున్న వలయు తెజి6; గా పనికిం 
జొచ్చి యది చక్కం బెట్టంగ, । నచ్చోటన దాయ మనకు నగపడెడు బలే! 248 


ప్రతిపదార్థం: విచ్చి= చెదిరిపోయి; చనకుండన్‌= పరుగెత్తకుండా; పసులన్‌+తెచ్చుట= ఆవులను మళ్ళించటం; మునుమున్న= 
మొట్టమొదట; వలయు తెజంగు= చేయవలసిన విధం (చేయదగిన పని); ఆ పనికిన్‌+చొచ్చి= ఆ పనికి పూనుకొని; అది 
చక్కంబెట్టంగన్‌= ఆ పని చేయగా; ఆ+చోటన్‌+అ= ఆ చోటులోనే (అక్కడే); దాయ= శత్రువైన దుర్యోధనుడు; 
మనకున్‌+అగపడెడున్‌= మనకు కనబడతాడు; బలే!= ఇది చాలా బాగుంది! 


తాత్సర్యం: మొట్టమొదట, ఆవులు చెదిరిపోయి పారిపోకుండా మళ్ళించాలి. ఆ పని చేస్తూ ఉంటే రాజైన సుయోధనుడు 
మనకు అక్కడే కనపడవచ్చును. ఈ ఆలోచన చాలా బాగుంది.” 


నిశేషం: రాజును వెదకుతూ ఉండిపోతే, ఆతడు దొరక్కపోగా వృథా కాలయాపన అవుతుంది. కనుక ఆవులమందనే 

ముట్టడిస్తే, అక్కడే రాజుంటే కనిపిస్తాడు. (అట్టాగైతే అటు రాజునూ, ఇటు మందనూ పట్టుకోవచ్చును) ఇది బలేగా ఉంటుంది 
య వాం Bes లట 

అని అర్జునుడి ఆలోచన. 


క. అనిన విని, యుత్తరుం డ। మొన వలపటః బెట్టి యరదమును బోవంగ ని 
చ్చిన సరస కరిగి కవ్వడి । కనువిచ్చి బలంబునెల్లం గలయCగ( జూచెన్‌. 249 


ప్రతిపదార్థం: అనినన్‌= అర్జునుడు పైవిధంగా చెప్పగా; విని= విని; ఉత్తరుండు= సారథి అయిన ఉత్తరుడు; ఆ+మొనన్‌= 
ఆ సేనను; వలపటన్‌+పెట్టి= కుడివైపున ఉంచి; అరదమును= రథాన్ని; పోవంగనిచ్చినన్‌= పోనివ్వగా; సరసకున్‌+అరిగి= 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 575 


సమీపానికి పోయి; కవ్వడి= అర్జునుడు; కనువిచ్చి= కండ్లు తెరిచి (బాగా); బలంబున్‌+ఎల్లన్‌= సేననంతటినీ; కలయ. 
గన్‌+చూచెన్‌= కలయ చూచాడు. 


తాత్సర్యం: అర్జునుడు అనిన మాటలను విని ఉత్తరుడు ఆ కౌరవసైన్యాన్ని కుడివైపు ఉంచి, అంటే దానికి ఎడమ 
ప్రక్కగా రథాన్ని తోలాడు. అపుడు అర్జునుడు సమీపానికి పోయి, సేనను అంతటినీ బాగా కలయ చూచాడు. 


వ. ఇట్లు గనుంగొని, మధ్య దక్షిణ వామాగ్ర పశ్చిమోత్తర భాగంబుల నిట్టిట్టి వారలు నదచుచున్న వారని సారథితో 
నేర్పడం బలికి, 'వీరలలో నురగకేతనుండు లే,డత(డు గోవులం గొనిపోవ నోపు; నిరామిషంబైన యీ 
సేనతో నని సేయం బని లేదు; వీర లెయిది యడ్డపడి తడవు సేయకుండునట్లుగా; ముట్టికొని పసులన్‌ 
బెట్టించి, దొరయును నేల గడవం బోవక యుండ. బొదువవలయిు' నని చెప్పి యతని నద్దెసకు( దేరు 
వటుపం బనిచి, గురుకృప గాంగేయులకు( జరణ సమీప స్థలంబుల నిలువ రెండును, కర్ణాభ్యర్ణ ప్రదేశంబులం 
జన రెండునుగా నాలుగేసి యమ్ము లేసిన, నా సవ్యసాచిం జూచి యాచార్యుండు పరిసరవర్తులగు 
నాప్రజనంబులతో నల్లన 'యర్జునుం డింత యొప్పియుండునే!' యని యగ్గించి వెడియు. 250 


ప్రతిపదార్థం: ఇట్టు+కనుంగొని= ఈవిధంగా సైన్యాన్ని బాగా పరిశీలించి చూచి; మధ్య= నడిమిభాగంలో; దక్షిణ= దక్షిణంవైపున; 
వామ= ఎడంపక్క; అ(గ్ర= ముందువైపు; పశ్చిమ= పడమటిదిక్కున; ఉత్తర భాగంబులన్‌= ఉత్తరంవైపులలో; ఇట్టి+ఇట్టివారలు= 
ఇట్లాంటిట్లాంటివారు; నడుచుచు+ఉన్నవారు+అని= నడుస్తున్నారని; సారథితోన్‌= సారథి అయిన ఉత్తరుడితో; ఏర్పడన్‌+పలికి= 
స్పష్టంగా తెలిపి; వీరలలో= ఈ వీరులలో; ఉరగ కేతనుండు= పాముగుర్తు జెండాగా కలవాడు (దుర్యోధనుడు); లేండు; 
అత(డు; గోవులన్‌= ఆవులను; కొనిపోవన్‌+ఓపు= తీసికొని (తోలుకొని) పోతూ ఉండవచ్చును; నిరామిషంబు+ఐన= 
లాభములేని; ఈ+సేనతోన్‌; అని= యుద్దం; చేయన్‌+పని, లేదు= చేయవలసిన అవసరంలేదు; వీరలు+ఎయిది= వీళ్ళు 
సమీపించి; అడ్డపడి= అడ్డువచ్చి; తడవు+చేయక+ ఉండునట్టుగాన్‌= ఆలస్యం కలిగేటట్టు చేయకుండా ఉండేటట్లుగా; ముట్టికొని= 
చుట్టుముట్టి; పసులన్‌+పెట్టించి= ఆవులను వెనుకకు మళ్ళించి; దొరయును= రాజైన దుర్యోధనుడు కూడా; నేల+కడవన్‌+ 
పోవక, ఉండన్‌= ఈ రాజ్యపు పొలిమేర దాటిపోకుండా; పొదువ వలయున్‌= చుట్టుముట్టాలి; అని, చెప్పి; అతనిన్‌= ఉత్తరుడిని; 
ఆ+దెసకున్‌= ఆ దిక్కుకు; తేరు, పజుపన్‌+పనిచి= రథం పోనిమ్మని చెప్పి; గురు, కృప, గాంగేయులకున్‌= (ద్రోణుడికీ, 
కృపాచార్యుడికీ, భీమ్ముడికీ; చరణ, సమీప, స్థలంబులన్‌= పాదాల దగ్గరి తావులలో; నిలువన్‌= నిలబడేటట్టు (నాటుకొని 
నిలబడేటట్టు); రెండును= రెండు (బాణాలను); కర్ల+అభ్యర్థ ప్రదేశంబులన్‌= చెవులకు దగ్గరగా (సోకీసోకనట్టుగా); చనన్‌= 
పోయేటట్టుగా; రెండునుగాన్‌= రెండు (బాణాలు)గా; నాలుగు+ఏసి, అమ్ములు+ఏసినన్‌= నాలుగేసి బాణాలు వేయగా; 
ఆచార్యుండు= (ద్రోణుడు; ఆ+సవ్యసాచిన్‌= ఆ అర్జునుడిని; చూచి= గమనించి; పరిసరవర్తులు+అగు= చుట్టువారైన; 
ఆప్తజనంబులతోన్‌= దగ్గరివారితో; అల్లనన్‌= మెల్లగా; అర్జునుండు+ఇంత+ఒప్పి+ఉండునే?= అర్జునుడు ఎంత ఉచితంగా 
వ్యవహరించాడు? లేదా - అర్జునుడు ఇంత ఉచితజ్ఞుడై ఉంటాడా? (ఎంత ఉచితజ్ఞుడో అని భావం); అని, అగ్గించి= అని 
పొగడి; వెండియున్‌= మరల. 


తాత్సర్యం: సైన్యాన్ని అంతా అర్జునుడు కలయజాూచి, నడుమా, దక్షిణానా, ఎడంవైపూ, ముందూ, పడమటా, 
ఉత్తరానా, ఫలానావాళ్ళు పోతున్నారని ఉత్తరుడికి వివరించి, “వీరందరిలో దుర్యోధనుడు కనిపించటంలేదు, ఒకవేళ, 
ఆతడు ఆవులను తోలుకుపోతూ ఉండి ఉంటాడు. రాజు లేని ఈ సేనతో మనకు యుద్దం అనవసరం. ఈ 


576 శ్రీమదాంధ్ర మహాభారతము 


సైనికులంతా మనకు అడ్డుపడి ఆలస్యం కలిగించకుండా శీఘ్రంగా మందలను మళ్ళించి, రాజు ఈ నేల సరిహద్దు 
దాటకుండా ఆతడిని మనం పట్టుకొనాలి' అని అంటూ, ఉత్తరుడికి ఆ దిశగా రథాన్ని నడపుమని చెప్పి, గురువైన 
ద్రోణుడికీ, కృపుడికీ, భీష్ముడికీ పాదాల ముందరి ప్రదేశంలో నాటుకొనేటట్టుగా రెండేసి అమ్ములూ, చెవులను 
సోకీసోకనట్టుగా రెండేసి బాణాలూ వేశాడు. అప్పుడు ఆ అర్జునుడిని చూచి, ద్రోణాచార్యుడు, తన ప్రక్కన ఉన్న 
సన్నిహితులతో “అర్జునుడు ఎంత ఉచితంగా నడుచుకొన్నాడు!” అని పొగడి, మరీ ఇట్లా ప్రశంసించాడు. 


ట్రోణాచార్యు. డర్దునుం జూచి ప్రశంసించుట (సం. 4-48-3) 


మ.  'విలసద్దాండివ చాలనోద్దతి కనద్విద్యుల్లతాలీలగా 
౧ ట్‌ య 
నలఘుస్వార కపిధ్వజ ధ్వని సముద్యద్గర్ద చందంబుగా; 
జలదాకారతనొందె దే రితండు పర్దన్యాకృతిం బొల్టె; దో 
ర్టలతీవ్రారి నిదాఘ దుర్విషహ గర్వస్పూర్తి నిర్మూర్తిగాన్‌. 251 


ప్రతిపదార్థం: విలసత్‌= (ప్రకాశిస్తున్న (అతిశయిస్తున్న); గాండివ= గాండీవంయొక్క; చాలన= కదలికలో ((త్రిప్పటంలో); 
ఉద్దతి= తీవ్రత; కనత్‌= ప్రకాశించే; విద్యుత్‌+లతాలీలగాన్‌= మెజపుతీగవలె కాగా; అలఘు= ఎక్కువైన; స్ఫార= కాంతిమంతమైన; 
కపిధ్వజ= కపికేతనంయొక్క; ధ్వని= నాదం (పటపటధథ్వని); సముద్యత్‌+గర్ద చందంబుగాన్‌= వెలువడే ఉరుములా కాగా; 
తేరు= రథం; జలద+ఆకారతన్‌+ఒందెన్‌= మేఘంయొక్క రూపాన్ని పొందింది; ఇతండు= ఈ అర్జునుడు; దోర్చల= 
బాహువులబలంతో; తీవ్ర= భయంకరం అయిన (దట్టమైన); అరి= శత్రువులనే; నిదాఘ= ఎండాకాలంయొక్క; దుర్విషహ= 
సహించటానికి వీలుకానట్టి; గర్ప్వస్ఫూర్తి= గర్వంయొక్క స్సురణ (విలాసం); నిర్మూర్తి+కాన్‌= రూపంలేనట్లు (నళించేటట్టుగా); 
పర్దన్య+ఆకృతిన్‌= వర్షాధిదేవతగు దేవేంద్రుడి వలె; పొల్చెన్‌= వెలిగాడు. 


తాత్సర్యం: “అర్జునుడి గాండీవంయొక్క కదలిక మెజుపుతీగెవలె, కపికేతనంయొక్క ధ్వని మేఘంయొక్క ఉరుమువలె 
ఉండగా, అర్జునుడి రథం మేఘంవలె ఉంది. అర్జునుడు ఇంద్రుడివలె ఉన్నాడు. కనుక, శత్రువు లనే వేసవి గర్వం 
పూర్తిగా నశించింది. శత్రువుల బాహుబలం వేసవివలె ఉందనీ, అర్జునుడు వర్లాధిపతి అయిన దేవేంద్రుడివలె 
ఉన్నాడనీ భావం. 


విశేషం: అలం: ఉపమ. శత్రువు ఎంత తీవ్రమైన వేసవివలె ఉన్నా, అర్జునుడి పరాక్రమం అనే వానవలన అది చల్లబడుతుందని 
విశేషభావం. వర్షాధిపతి ఇంద్రుడు. ఆతడి కుమారుడు అర్జునుడు. కనుక అర్జునుడు వర్షరూపాన్ని ధరించాడు. ఆతడి రథమే 
మేఘాకారంలో ఉంది. 


వ. ఇప్పుడు నాకు. బ్రణామంబులుగా€ బాదంబుల మొదలంబడ రెండమ్ములేసి, పెద్దకాలంబేని. బాసియున్నవాండు 
గావునం గుశల ప్రశ్నంబుగాం జెవులు సో(కియు సో(కములుగా రెండమ్ములేసి' నని పలికి వెండియు నిట్లనియె. 
252 


ప్రతిపదార్థం: ఇప్పుడు= ఈ సమయంలో; నాకున్‌+ప్రణామంబులు+కాన్‌= నాకు నమస్కారములు చేస్తున్నట్టుగా; రెండు+ 
అమ్ములు= రెండు బాణాలు; పాదంబుల, 'మొదలన్‌+పడన్‌= పాదాలముందర పడేటట్లు; ఏసి= ప్రయోగించి; పెద్దకాలంబు+ఏనిన్‌= 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 577 


ఎంతోకాలంగా; పాసి+ఉన్నవాండు, కావునన్‌= నన్ను వదలి దూరంగా ఉన్నాడు కాబట్టి; కుశల (ప్రశ్నంబుగాన్‌= క్షేమంగా 
ఉన్నారా? అని అడుగుతున్నట్టుగా; రెండు+అమ్ములు= రెండు బాణాలు; చెవులు, సో(కియున్‌, సోకములు+కాన్‌= చెవులకు 
తాకీ తాకనట్టు; ఏసెన్‌= ప్రయోగించాడు; అని, పలికి= అని మాట్లాడి; వెండియున్‌= ఇంకా; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 


తాత్సర్యం: అర్జునుడు నాకు నమస్కరించినట్లుగా ఇప్పుడు రెండు బాణాలను నా పాదాల ముందరవేసి, ఎంతోకాలం 
విడిచి దూరంగా ఉన్నాడు కనుక, కుశలాదికాన్ని అడిగినట్టుగా, చెవులకు తాకీ తాకనట్టు రెండు బాణాలు వేశాడు” 
అని (ద్రోణుడు ఇంకా ఈ విధంగా అన్నాడు. 


క. “ఇడుమల. బదుమూండేండ్లుం । బడి, కడు గోపించి వచ్చె బలువిడి నీ క 
వ్వడి దఖీయ నుటథికి వడి ని । ప్పుడ యిమ్ముటు ప్రోవు నెల్లం బొరిగొనెడు బలే! 253 


ప్రతిపదార్థం: పదుమూండు+ఏండ్డున్‌= పదమూడు సంవత్సరాలూ; ఇడుమలన్‌+పడి= కష్టాలను అనుభవించి; కడున్‌= 
మిక్కిలి; కోపించి= (కోపంపొంది) కోపంతో; ఈ కవ్వడి= ఈ అర్జునుడు; బలువిడిన్‌+వచ్చెన్‌= ఆవేశంతో వచ్చాడు; 
తజీయన్‌+ఉటికి= దగ్గరికి పోయి; వడిన్‌= శీఘ్రంగా; ఇప్పుడు+అ= ఇప్పుడే; ఈ+ముణుప్రోవున్‌+ఎల్లన్‌= ఈ స్వల్పమైన ఈ 
సేననంతా, ఈ పెంటకుప్పనంతా; పొరిగొనెడున్‌= నాశనం చేస్తాడు; బలే! (ప్రశంసార్థకం). 


తాత్పర్యం: 'అడవులలో పదమూడు సంవత్సరాలు కష్టాలు అనుభవించి, కోపంతో అర్జునుడు ఎంతో ఆవేశంతో 
వచ్చాడు. ఇప్పుడే సమీపించి ఈ అల్పసేనలమీదికి దూకి వాటిని నాశనం చేసేటట్టున్నాడు. 


తే.  విపినవాసంబు, నజ్ఞాత విధము వర్త । నంబు, గడపి నవాభ్యుదయంబు నొంది 
రాత్రిం బుచ్చి తోంతెంచు మార్తాండు మాడ్కి( | జూడ నుజ్జ్వలుండగుచు నర్జును(డు పాొలిచె.” 254 


ప్రతిపదార్థం: విపినవాసంబున్‌= అరణ్యవాసమూ; అజ్ఞాత= అజ్ఞాతవాసంయొక్క; విధము= విధానానికి తగిన; వర్తనంబు= 
ప్రవర్తన; కడపి= పూర్తిచేసి; నవ= (క్రొత్తదైన; అభ్యుదయంబున్‌+ఒంది= ఉదయాన్ని (అభివృద్దిని) పొంది; రాత్రిన్‌+పుచ్చి= 
రాత్రికాలాన్ని గడిపి; తో(తెంచు= ఉదయించేటటువంటి; మార్తాండు మాడ్కిన్‌= సూర్యుడి వలె; చూడన్‌= చూడటానికి; 
ఉజ్జ్వలుండు+అగుచున్‌= (ప్రకాశంతో నిండినవాడై; అర్జునుడు; పొలిచెన్‌= వెలుగుతున్నాడు. 


తాత్సర్యం: అరణ్య, అజ్ఞాతవాసాలను రెంటినీ ముగించి, ఎంతో అభివృద్ది చెంది, అర్జునుడు, రాత్రిని గడిపి 
నూతనంగా ఉదయించే సూర్యుడివలె తేజోమూర్తిగా కనిపిస్తున్నాడు.” 


విశేషం: అలం: ఉపమ. అర్జునుడు, అరణ్య, అజ్ఞాతవాసాల వలన కష్టాలుపడి, తరువాత అభ్యుదయాన్ని పొంది, ఉదయించే 
సూర్యుడివలె ఉన్నాడని (ద్రోణుడి ప్రశంస. ఎంతోకాలం ఒక వ్యక్తి ఎన్నో కష్టాలుపడి, గట్టిపడి, కష్టాల తరువాత (క్రొత్త 
ఉత్సాహంతో, సరిక్రొత్త శక్తితో ఉంటాడనే విషయాన్ని, తిక్కన ఈ పద్యంలో సూచించాడు. కష్టాల తర్వాత వ్యక్తికి (క్రొత్త 
తేజస్సు వస్తుందనీ, ఆతడు ఉదయ సూర్యుడివలె ఉంటాడనీ కవి భావన. ఇది జీవితంలో సహజం. దీనిని కవి అర్జునుడి 
ద్వారా తెలిపాడు. 


578 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అనియె(; గృపాచార్య భీష్ములు పార్టుబాణపాత ప్రకారంబులు ప్రణామ కుశల ప్రశ్నంబులుగ నంతరంగంబులం 
గనికొని సంతసిల్లిరి; ధనంజయుండును దక్కినవారికి దుర్చిరీక్షుండగుచు నమ్మోహరంబు దెస ననాదరంబు 
సేసి గోవుల పజ్జం బోవుచుండె; నతనిం జూచి సురనదీసూనుండు కురువీరులతో నిట్లనియె. 255 


ప్రతిపదార్థం: అనియెన్‌= అని (ద్రోణు డన్నాడు; కృపాచార్య, భీష్ములు= కృపాచార్యుడూ, భీష్ముడూ; పార్టు, బాణపాత, 
(ప్రకారంబులు= అర్జునుడియొక్క బాణాలు పడిన పద్దతులు; 'ప్రణామ, కుశల, ప్రశంబులుగన్‌= నమస్కారం చేయటంగా, 
క్షేమ సమాచారాలు అడుగటంగా; అంతరంగంబులన్‌= హృదయాలలో; కనికొని= గమనించి; సంతసిల్లిరి= ఆనందించారు; 
ధనంజయుండును= అర్జునుడుకూడా; తక్కినవారికిన్‌= మిగిలినవారికి; దుర్నిరీక్షుండు+-అగుచున్‌= తేరిపార చూచేందుకు 
వీలుకానివాడు జౌతూ; ఆ+మోహరంబు, దెసన్‌= ఆ సైన్యంవైపు; అనాదరంబు+చేసి= నిరాదరణచూపించి; గోవుల పజ్జన్‌= 
ఆవులవైపు; పోవుచున్‌+ఉండెన్‌= పోతూ ఉన్నాడు; అతనిన్‌+చూచి= అర్జునుడిని చూచి; సురనదీసూనుండు= గంగానదీ 
పుత్రుడు, భీష్ముడు; కురువీరులతోన్‌= కౌరవసేనలోని వీరులతో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: అని ద్రోణుడు అన్నాడు. కృపాచార్యుడూ, భీష్ముడూ అర్జునుడు ప్రయోగించిన బాణాలతీరులలో ఉన్న 
నమస్కార, కుశలప్రశ్నలు అనేవాటిని మనస్సులలోనే గమనించి సంతోషించారు. మిగిలినవాళ్ళకు అర్జునుడు తేరిపార 
చూడరానివాడై, ఆ సైన్యాన్ని అనాదరం చేసి (రాజు లేడు కనుక), ఆవులను సమీపించటానికి పోతున్నాడు. ఆ 
అర్జునుడిని చూచి, పితామహుడైన భీష్ముడు ఈ రకంగా అన్నాడు. 


క. 'చిరకాలమునకు( గంటిమి । నరు; నక్కట! వీ(డు సజ్జనప్రియుండు సుహృ 
త్పరతంత్రుండు బాంధవహితుం । డరిభీకరుC డిట్టి వార లవనిం గలరే! 256 


ప్రతిపదార్థం: చిరకాలమునకున్‌= ఎంతో కాలానికి; నరున్‌= అర్జునుడిని; కంటిమి= చూచాము; అక్కట!= ఆహా! (ఆశ్చర్యార్థకం); 
వీండు= ఈ అర్జునుడు (మనుమడు కనుక (ప్రేమపూర్వక పదం - వీడు); సజ్జ్ఞనప్రియుండు= సుజనులకు ఇష్టమైనవాడు; 
సుహృద్‌+పరతం[త్రుడు= స్నేహితులకు స్వాధీనం అయినవాడు (స్నేహ (ప్రధానుడు); బాంధవ= చుట్టాలకు; హితుండు= 
మేలు కూర్చేవాడు; అరి= శత్రువులకు; భీకరుడు= భయంకరుడు; ఇట్టివారలు= ఇట్టాంటి (అరుదైన) వాళ్ళు; అవనిన్‌= 
భూమిలో (లోకంలో); కలరే!= ఉన్నారా! 


తాత్సర్యం: 'ఎంతో కాలానికి అర్జునుడిని చూచాం. వీడు సజ్జనులకు ప్రియుడు, మిత్రులకు స్నేహశీలి, బంధువులకు 
హితుడు, శత్రువులకు భీకరుడు. ఇట్టాంటివాళ్ళు భూమిపై ఉన్నారా! (లేరని భావం). 


విశేషం: ఇందులో భీష్ముడు అర్జునుడి గుణగుణాలను కొనియాడుతూ, ఆతడి వ్యక్తిత్వానికి మురిసిపోయి, 'ఇట్టాంటివాళ్ళు 
భూమిలో ఉంటారా! అని ఆశ్చర్యపడుతూ, గర్విస్తున్నాడు. అర్జునుడిపై పితామహుడికి ఉన్న వాత్సల్యం ఎటాంటిదో 

ల జ (rs ౧ 
వ్యక్తమవుతుంది. 


క. మనచూడ్కికి వ్రేగయి యీ । తని యతులిత మూర్తి యత్యుదాత్తతం గడు నొ 
ప్పిన యది గంటిరె! జగమె । ల్లను నేలంగం దగు సముజ్వలత యూహింపన్‌. 257 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 579 


ప్రతిపదార్థం: మన= మనయొక్క; చూడ్కికిన్‌= చూపునకు; |వ్రేగు+అయి= బరువై (దుర్భరమై); ఈతని= ఈ అర్జునుడి 
యొక్క; అతులిత= సాటిలేని; మూర్తి= ఆకారం; అతి+ఉదాత్తతన్‌= మిక్కిలి ఉదాత్తతతో (గొప్పతనంతో); కడున్‌= 
ఎక్కువగా; ఒప్పిన+అది= విలసిల్లుతూ ఉన్నది; ఊహింపన్‌= ఆలోచిస్తే; జగము+ఎల్లను= లోకాన్ని అంతటినీ; ఏలంగన్‌+తగున్‌= 
పాలించతగిన; సముజ్ఞ్వలత= తేజస్సు (సామర్థ్యం); కంటిరె!:= చూచారా! 


తాత్సర్యం: అర్జునుడి కాంతిమంతమైన రూపం, మన చూపులకు బరువై, చూడరానిదై ఎంత ఉదాత్తంగా ఉన్నదో 
చూచారా! ఆ తేజస్సు లోకాలనే ఏలదగింది. 


విశేషం: ఈ పద్యంలో భీష్ముడు, కురుకులాలంకారుడైన అర్జునుడి తేజస్సును ప్రశంసిస్తున్నాడు. అంటే రూపాన్నీ, సామర్థ్యాన్నీ 
అగ్గిస్తున్నాడు. ముందు పద్యంలో గుణాలను నుతించాడు. భీష్ముడంతటి వాడినే అర్జునుడి తేజశ్ళాలిత అచ్చెరువుపరిచింది! 


క. వెనుక దెస వచ్చి కదిసియు(। దనరథము( దొలంగ నిచ్చి, తజియంబడుట కొ 
ల్లని తలంపు కలిగి, క్రేగం । టన మనలం జూచుచుం గడచి యట నడచెన్‌. 258 


ప్రతిపదార్థం: వెనుక దెసన్‌ వచ్చి= వెనక పక్కగా వచ్చి; కదిసియున్‌= సమీపించికూడా; తన రథమున్‌= తన రథాన్ని; 
తొలంగనిచ్చి= తొలగిపోనిచ్చి (తప్పించి); తజీయన్‌+పడుటకున్‌= ఎదుర్కొనటానికి (సమీపించేందుకు); ఒల్లని= ఇష్టంలేని; 
తలషపు= ఆలోచన (భావం); కలిగి; (క్రేగంటన్‌+అ= కడ కంటితోనే; మనలన్‌= మనలను; చూచుచున్‌= చూస్తూ; కడచి= 
దాటి; అట నడచెన్‌= ముందుకు పోతున్నాడు. 


తాత్సర్యం: వెనక నుండి వచ్చినా, తన రథాన్ని తప్పించి తొలగ తోలించి, మనలను ఎదిరించటానికి మనసులేక 
కేవలం ఓరచూపులతోనే మనవైపు చూస్తూ, దాటిపోతూ ఉన్నాడు. 


నిశేషం: ఇందులో భీష్ముడు అర్జునుడి రాజనీతి, యుద్దనీతులనూ, పెద్దల యెడ ఆతడికి గల గౌరవభావాన్నీ ప్రశంసిస్తున్నాడు. 
ఇందులో అర్జునుడి ఉదాత్తభావం కూడా వ్యక్తం అవుతుంది. ఇట్లాంటి సూక్ష్మమైన మనోధర్మాలను తిక్కన చాల గొప్పగా 
చిత్రిస్తాడు. 


క. మొన. గలయఈ. జూచి యూరక । చను టధిపతి నరసి తా నిచట. గానక యా 
తని పజ్జ నరుగు తెటి(గగు; | ననుమానము లేదు, క్రోధ మగ్గలము మదిన్‌. 259 


ప్రతిపదార్థం: మొనన్‌= సైన్యాన్ని; కలయన్‌+చూచి= అంతా పరికించి; ఊరక చనుట= (యుద్దం చేయకుండా) ఊరకనే 
వెళ్ళిపోవటం; అధిపతిన్‌+అరసి= రాజైన దుర్యోధనుడిని వెదకి; తాన్‌= అర్జునుడు; ఇచటన్‌= ఇక్కడ; కానక= చూడక; ఆతని 
పజ్జన్‌= ఆ దుర్యోధనుడి వైపుగా; అరుగు తెజంగు+అగున్‌= పోయే తీరు అయి ఉంటుంది; అనుమానము లేదు= సందేహం 
లేదు; మదిన్‌= అర్జునుడి మనస్సులో; (దుర్యోధనుడిపై), క్రోధము= కోపం (ద్వేషం); అగ్గలము= అధికం. 


తాత్సర్యం: (అర్జునుడు) సైన్యాన్ని అంతా పరిశీలించి కలయ చూచి, యుద్ధం చేయకుండా ఊరకనే పోవటం 
చూస్తే, రాజును వెదికి ఆతడు కనిపించకపోగా, ఆతడికొరకు ఆ వైపుగా పోవటమే అయి ఉంటుంది. అనుమానం 
లేదు. వీడికి (అర్జునుడికి) దుర్యోధనుడంటే చాలా కోపం. 


580 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: రాజును పట్టుకొనాలన్న అర్జునుడి మనస్సులో ఉన్న రహస్యాన్ని, ఆతడి పితామహుడైన భీష్ముడు ఊహించి, 
నిర్ణయించాడు. పైగా, దుర్యోధనుడిపై అర్జునుడికి కోపం ఎక్కువ అని అర్జునుడి మనస్సును పితామహుడు తెల్పటం విశేషం. 


చ. మనకును గౌరవేంద్రునకు మధ్యము. జొచ్చిన యేని నాతం డ 
ర్లునునకు నొంటి సాల6; డని రుద్రుండు నెక్కటి మార్కొనంగ లేం 
డనిన నొరుండు శక్తుడె? రయంబు మెయిన్‌ మన మెల్ల నిప్పుడా 
తనికడ సేరంగా6 జనుట దప్పిన గార్యము దప్పు నెంతయున్‌. 260 


ప్రతిపదార్థం: (భీష్ముడు అంటున్నాడు); మనకును= మనకూ; కౌరవ+ఇంద్రునకున్‌= దుర్యోధనుడికీ; మధ్యమున్‌+చొచ్చిన+ 
ఏనిన్‌= నడుమ ప్రవేశిస్తే, ఆతండు= ఆ దుర్యోధనుడు; అర్జునునకున్‌= అర్జునుడికి; ఒంటిన్‌= ఒంటరిగా; చాలండు= 
సరిపోడు (సమర్ధుడు కాడు); అనిన్‌= యుద్దంలో; రుద్రుండున్‌= శివుడు కూడా; ఎక్కటిన్‌= ఒంటిగా; మార్కొనంగన్‌+ 
లేండు= ఎదిరించలేడు; అనినన్‌= అంటే; ఒరుండు= ఇతరుడు (శివుడికంటే వేరైనవాడు- సామాన్యుడు); శక్తుండె?= శక్తి 
గలవాడా? (సమర్జుడా); రయంబు మెయిన్‌= శీఘ్రంగా; మనము+ఎల్లన్‌= మనం అందరం (సైన్యంతో కూడా); ఇప్పుడు= 
ఈ సమయంలో; ఆతనికడన్‌= ఆ దుర్యోధనుడి దగ్గరికి; చేరగాన్‌+చనుట= చేరబోవటం; తప్పినన్‌= తప్పిపోతే; ఎంతయున్‌= 
ఎంతైనా; కార్యము= పని (రాజరక్షణ, +గో (గ్రహణం); తప్పున్‌= తప్పిపోతుంది (చెడిపోతుంది). 


తాత్సర్యం: మనకూ, రాజైన దుర్యోధనుడికీ నడుమ అర్జునుడు (ప్రవేశిస్తే, ప్రమాదం. దుర్యోధనుడు ఒక్కడూ 
అర్జునుడిని ఎదిరించేందుకు చాలడు. ఆ రుద్రుడు కూడా యుద్దంలో ఒంటిగా ఎదిరించలేడంటే వేరేవాళ్ళు 
ఎదిరించగలరా? వెంటనే మనం అంతా ఇప్పుడే దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళకపోతే మొత్తం పనే భంగం అయిపోతుంది. 
పని చెడిపోతుంది. 


విశేషం: అలం: కావ్యార్థాపత్తి. 'జొచ్చెనయేని' - అనే పాఠాంతరం కొన్ని ప్రతులలో ఉన్నది. 


ఆ. వాసవాత్మజుండు వసుధేశనందను । ముట్టికొనిన నొకటి పుట్టెనేని 
మన ప్రయోజనంబు మటి యేమి? పసులవి । యేటి? కొండు ధనము లెల్ల నేల? 261 


ప్రతిపదార్థం: వాసవ+ఆత్మజుండు= దేవేంద్రుడి కుమారుడైన అర్జునుడు; వసుధ+ఈశ= రాజైన ధృతరాష్టుడియొక్క; 
నందనున్‌= కుమారుడైన దుర్యోధనుడిని; ముట్టికొనినన్‌= ముట్టడిస్తే (పట్టుకొంటే); ఒకటి పుట్టెనేని= ఏమైనా వస్తే (జరగరానిది 
ఏదైనా జరిగితే); మన= మనయొక్క; ప్రయోజనంబు= ఉపయోగం; మణి+ఏమి?= ఏముంది? (ఇంతమందిమి మనం ఉండి 
లాభమేమి? వ్యర్థం అనుట); (ఏదైనా జరగరానిది జరిగిన తరువాత); పసులు అవి+ఏటికిన్‌?= ఆవు లెందుకు?; ఒండు= 
ఇతరమైన; ధనములు= సంపదలు; ఎల్లన్‌= సమస్తం; ఏల?= ఎందుకు? 


తాత్సర్యం: వాసవనందనుడైన అర్జునుడు దుర్యోధనుడిని పట్టుకొంటే, ఏదైనా జరిగితే, ఇంతమందిమి మనం 
అంతా ఉండీ ఏమి లాభం? ఆ పరిస్థితిలో ఆవు లెందుకు? తక్కిన సంపదలు అన్నీ ఎందుకు?” (వ్యర్థం అని 
సారాంశం.) 


విరాటపర్వము - చతుర్థాశ్వాసము 581 


విశేషం: అర్జునుడి చూపంతా రాజుపైనే ఉన్నదనీ, కనుక మనం అందరం ఎట్టాగైనా రాజును కాపాడుకొనాలనీ, అట్టా జరగక, 
ఒకవేళ జరగరానిదే జరిగితే మనం ఉండి నిరుపయోగమే అనీ, ఆ తరువాత, ఆవు లెందుకు? ఇతర సంపద లెందుకు?- 
అని భీష్మ పితామహుడి (ప్రబోధం. అందుకే ఆయన అందరినీ రాజుకు దగ్గరగా వెళ్ళాలని అంటున్నాడు. అనుభవశాలి కనుక 
రాగల హానిని పసిగట్టి భీష్ముడు హెచ్చరించాడు. ఇది చాలా ఉచితంగా ఉన్నది. 


వ. అని పలికి, బలంబుం బురికొల్పికొని యతండు రాజరక్షణ తత్పరత్వంబున నరదంబు సత్వరంబు సేసిన, 
సేనాపతిం గని సైనికనికాయంబులుం గడంగి చనందొడంగి; నిప్పాట నమ్మేటిమొనయును వెసం బోవ 
గోవుల కావలి మూంకయు వానిం దటిమికొని యతిరయంబున నరుగం దానును గెలన( గ్రోశద్వయ 
మాత్రంబు నడచి పురుహూతపుత్రుం డుత్తరున కిట్లనియె. 262 


ప్రతిపదార్థం: అని పలికి; బలంబున్‌= సేనను; పురికొల్పికొని= (ప్రోత్సాహపరిచి; అతండు= భీష్ముడు; రాజ= రాజుయొక్క; 
రక్షణ తత్సరత్వంబునన్‌= కాపాడాలనే ఆసక్తితో; అరదంబు= రథాన్ని; సత్వరంబు= వేగవంతం; చేసినన్‌= చేయగా; 
సేనాపతిన్‌+కని= సేనాధికారి అయిన భీష్ముడిని చూచి; సైనిక= సేనలయొక్క; నికాయంబులు= సమూహాలు; కడంగి= పూని; 
చనన్‌+తొడంగెన్‌= పో సాగాయి; ఈ+పాటన్‌= ఈ విధంగా; ఆ+మేటి= ఆ పెద్దదైన; మొనయును= సైన్యంకూడా; వెసన్‌= 
వేగంగా; పోవన్‌= సాగుతూ ఉంటే; కావలి మూంకయున్‌= రక్షక సైన్యంకూడా; వానిన్‌= ఆవులను; తటిమికొని= తరుముకొంటూ; 
అతిరయంబునన్‌= మిక్కిలివేగంగా; అరుగన్‌= వెళ్ళగా; పురుహూత= ఇంద్రుడియొక్క; పుత్రుండు= కుమారుడైన అర్జునుడు; 
తానును= తాను కూడా; కెలనన్‌= దాని ప్రక్కనే; (క్రోశద్వయ మాత్రంబు= రెండుకోసుల దూరం; నడచి= వెళ్ళి; ఉత్తరునకున్‌= 
ఉత్తరకుమారుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: పై విధంగా పలికి భీష్ముడు, సైన్యాన్ని ప్రోత్సాహించి, రాజును కాపాడాలనే ఆసక్తితో రథాన్ని సమాయత్తం 
చేసి తొందరిస్తే, సేనాపతిని చూచి సైన్యం అంతా శీఘ్రంగా సాగుతూ ఉన్నది. ఆవిధంగా ఆ పెద్దసైన్యం 
పోతూవుండగా అపుడు ఆవులరక్షణకున్న సైన్యంకూడా ఆవులను తరుముకొని పోవసాగింది. అపుడు అర్జునుడు 
వాటి ప్రక్కనే రెండు కోసుల దూరం వెళ్ళి, ఉత్తరుడితో ఇట్లా అన్నాడు. 


విశేషం: తమ వ్యూహరహస్యాన్ని ప్రతివీరుడైన అర్జునుడు (గ్రహించి, రాజును పట్టుకొనాలని ప్రయత్నిస్తున్నాడని భీష్ముడు 


గ్రహించి, ఆత్రంతో సైన్యాన్ని అంతా రాజరక్షణకే మళ్ళించాడు. ఇందులో పలువురి ఆలోచనాశక్తిని ఒక్కడే గమనించి, దానికి 
ప్రతిక్రియ చేసేందుకు పూనుకొనటం కనిపిస్తుంది. కనుక దీనివలన అర్జునుడి బుద్ధికుశలత ఎట్ట్లాంటిదో తెలుస్తుంది. 


మ. “ఇదె గోవర్గము సేర వచ్చితిమి, పోనింకేల? సైన్యంబులుం 
గదియన్‌ వే చనుదెంచె; రెంటినడుమంగా. జొచ్చి యీ వచ్చు ను 
న్మద వీరావలికిన్‌ భుజావిభవ విన్యాసంబు గాన్పించి మా 
న్లైద గర్వంబు, మరల్రెదం బసుల; నాచే. జిక్కు రా జెమ్మెయిన్‌.” 263 


ప్రతిపదార్థం: ఇదె= ఇదుగో; గోవర్గము= ఆవులమందను; చేరన్‌+వచ్చితిమి= సమీపించటానికి వచ్చాం; పోన్‌+ఇంకన్‌+ఏల?= 
ఇంకా ముందుకు పోవటం ఎందుకు? (అనవసరం అని భావం); సైన్యంబులున్‌= సేనలుకూడా; కదియన్‌ వే, చనుదెంచెన్‌= 


582 శ్రీమదాంధ్ర మహాభారతము 


వేగంగా దగ్గరికి వచ్చాయి (మనతో పోరాడటానికి; రెంటి= రెండింటియొక్క; నడుమంగాన్‌= మధ్యలో; చొచ్చి= (ప్రవేశించి; 
ఈ వచ్చు= ఈ వస్తూ ఉన్న; ఉన్మద= మదించిన; ఏర+ఆవలికిన్‌= ఏరసమూహానికి; భుజావిభవ= భుజ పరాక్రమంయొక్క; 
విన్యాసంబు= విలాసం (యుద్ద విన్యాసం); కాన్సించి= ప్రదర్శించి; గర్వంబు= పొగరును; మాన్ఫెదన్‌= మాపుతాను; పసులన్‌= 
ఆవులను; మరల్చెదన్‌= మళ్ళిస్తాను; ఏ+మెయిన్‌= ఏ రకంగానైనా; రాజు= రాజైన దుర్యోధనుడు; నాచేన్‌= నా చేతికి; 
చిక్కున్‌= చిక్కుతాడు. 


తాత్సర్యం: (ఉత్తరకుమారా!) ఇదుగో మంద దగ్గరికి వచ్చేశాం. మనం ఇంకా ముందుకు పోవలసిన పని లేదు. 
సైన్యాలు మనలను ఎదిరించటానికి దగ్గరగా వచ్చేస్తున్నాయి. రెంటికీ నడుమ దూరి, గర్వంతో నిండిన ఈ వీరులకు 
నా పరాక్రమాన్ని చూపించి, వాళ్ళ గర్వాన్ని అణిచివేస్తాను, మందను మళ్ళిస్తాను. ఎట్టాగైనా రాజైన దుర్యోధనుడు 
నాచేతికి చిక్కుతాడు. 


యుద్దారంభము (సం. 4-48-12) 


క. అనుటయు, విరాటతనయుండు । మొన కడ్డము గాగ దూర్చుమొగమై రథముం 
గొని కట్టెదిరికి బోయిన6 । దన మూయులు రెండు నపుడు దలకుం గడవన్‌. 264 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అర్జునుడు అట్టా అనగానే; విరాటతనయు(డు= ఉత్తరుడు; మొనకున్‌+అడ్డము గాగన్‌= 
సైన్యానికి అడ్డంగా; తూర్పుమొగము+ఐ= తూరుపుదిశగా మొగంచూపి; రథమున్‌+కొని= రథాన్ని నడుపుకొని; కడు+ఎదిరికిన్‌+ 
పోయినన్‌= సేనలకు ఎదురుగా వెళ్ళగా; (విజయుడు); తన మూపులు= తనయొక్క బుజాల మొదళ్ళు (గూడలు); 
రెండును= రెండూ; అపుడు= ఆ సమయంలో; తలకున్‌+కడవన్‌= తలను దాటిపోగా. (ముందుకు అన్వయం). 


తాత్సర్యం: అర్జునుడు అట్లా అనగానే, ఉత్తరుడు సేనకు అడ్డంగా, తూర్పుదిశగా రథాన్ని పోనిచ్చాడు. రథం, సేన 

ఎట్ట ఎదుటికి వచ్చి నిలిచింది. అప్పుడు అర్జునుడికి రణోత్సాహంతో ఒళ్ళు ఉప్పొంగి, బుజాల మొదళ్ళు తలను 
యు జ 

తగిలాయి. (బుజాలు మూడుకావడం'” అంటే ఇదే!) 


వ. తేరు సమ్ముఖంబు సేయించి పేరు వాడి క్రీడి కరతలం బెత్తి 'నిలు నిలు” మని యదవల్టిన ఘోషంబు తోడన 
వెడలు నిశిత శర పరంపరల దట్టంపు( బబిపున నంబరంబు నీరంధ్రం బగుటయు. దదంధకారంబును 
భయతిమిరంబునుం గలసి గుండియ లవిసి కురుబలంబు లెదురు నడవను మటలం బబవను మటచి, 
వెబిచబిచి హరితనయ హస్తలాఘవప్రశస్తి దక్కందక్కిన చేష్టలు దక్కియుండె; నతండు గోవుల వెనుకం 
బోవు నల్పబలంబు బెదరి తూర్పు దెసకుం జెదరునట్లుగా నరదంబు( బటిపించి తెటిపి సూపి వెలిచీర 
సారించి దేవదత్తంబు పూరించినం గేతుకపి గర్జిల్లం, దదీయ భూతంబు లార్వ, మౌర్వీ రవంబును, 
రథనినదంబును, బ్రతిపతాకినీ తుములంబును, గగనంబునం బొగడు నమరుల యెలుంగులును నొక్కటం 
జెలంగ సముదిత సాంద్ర సంరావంబు రోదసీ కుహరంబు నిండిన, నొండొండ తోంకమట్ట లెత్తుకొని 
నేలమట్టవియుచు నద్రువం బసులు వెసం దిరిగి మున్ను వివ్వచ్చుండు వచ్చిన జాడ గైకొని దక్షిణదిశకుం 
గెరలు వొడుచుచుం దెరలం బాటిన. 265 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 583 


ప్రతిపదార్థం: తేరు= రథాన్ని; సమ్ముఖంబు+చేయించి= ఎదురుగా నిలబెట్టించి; పేరు వాడి= తన పేరును గట్టిగా చెప్పుకొని; 
క్రీడి= అర్జునుడు; కరతలంబు+ఎత్తి= అరచేతిని పైకెత్తి; నిలు నిలుము+అని= నిలబడు, నిలబడు మని; అదల్సినన్‌= 
అదిలించిన; ఘోషంబు= గొప్పశబ్దం; తోడన్‌+అ= వెంబడే; వెడలు= బయలుదేరు; నిశితశర పరంపరలు= వాడి అయిన 
బాణాలయొక్క సమూహాలు; దట్టము+పణుపునన్‌= దట్టంగా వ్యాపించటంతో; అంబరంబు= ఆకాశం; నీరంధ్రంబు= సందు 
లేనట్టిది; అగుటయున్‌= కాగా; తద్‌+అంధకారంబును= ఆ చీకటీ; భయతిమిరంబును= భయం అనే చీకటీ; కలసి= ఒకటై; 
గుండియలు+అవిసి= గుండెలు పగిలిపోయి; కురుబలంబులు= కౌరవ సేనలు; ఎదురు నడవను= ఎదురు పోవటం; 
మణులన్‌+పణువను= తిరిగి పరుగెత్తటం; మజచి= మరచిపోయి; వెజచజచి= భీతిల్లి; హరి= దేవేంద్రుడియొక్క; తనయ= 
కుమారుడైన అర్జునుడియొక్క; హస్తలాఘవ= చేతిని (త్రిప్పటంలోని (బాణప్రయోగంలోని) నేర్పుయొక్క; (ప్రశస్తి తక్కన్‌= 
పొగడటం తప్ప; తక్కిన చేష్టలు= మిగిలిన చేష్టలు; తక్కి+ఉండెన్‌= లేకుండా నిలిచి ఉండిపోయినవి; అతండు= అర్జునుడు; 
గోవుల, వెనుకన్‌+పోవు= ఆవుల వెంట పోయే; అల్పబలంబు= స్వల్పమైన సైన్యం; బెదరి= భయపడి; తూర్పు దెసకున్‌= 
తూరుపు దిక్కుకు; చెదరునట్టుగాన్‌= పారిపోయేటట్టు; అరదంబున్‌= రథాన్ని; పబపించి= తోలించి; తెజపి+చూపి= కొంత 
సందు చూపి; వెలిచీర= తెల్లటిగుడ్డను; సారించి= ఊపి; దేవదత్తంబు, పూరించినన్‌= దేవదత్తమనే శంఖాన్ని పూరించగా; 
కేతుకపి= జెండాపైన ఉన్న కపిరాజు; గర్జిల్లన్‌= సింహనాదం చేయగా; తదీయ భూతంబులు= ఆ ధ్వజానికి సంబంధించిన 
ఇతర భూతాలు; ఆర్వన్‌= అరవగా; మౌర్వీ= అల్లెత్రాటి యొక్క; రవంబును= ధ్వనీ; రథ నినదంబును= రథంయొక్క 
చప్పుడున్నూ; (ప్రతి= శత్రువులయొక్క; పతాకినీ= సేనయొక్క; తుములంబును= సందడీ; గగనంబునన్‌= ఆకాశంలో; 
పొగడు= కీర్తించే; అమరుల= దేవతల; ఎలుంగులును= గొంతులు (కంఠనాదాలు); ఒక్కటన్‌= ఒక్కటిగానేర్పడి; చెలంగన్‌= 
వ్యాపించగా; సముదిత+సాంద్ర+సంరావంబు= పుట్టిన దట్టమైన కోలాహలం; రోదసీ కుహరంబు= భూమి ఆకాశం - ఈ 
రెండింటి నడిమి భాగం అనే గుహ అంతటా; నిండినన్‌= నిండగా; ఒండు+ఒండ= (క్రమక్రమంగా; తోశమట్టలు= తోకల 
మొదళ్ళను; ఎత్తుకొని= పైకెత్తుకొని; నేలమట్టు= నేలయొక్క కుదురు; అవియుచున్‌= పగులుతూ; అద్రువన్‌= కంపించగా; 
పసులు= ఆవులు; వెసన్‌= వెంటనే; తిరిగి= వెనుకకు తిరిగి; మున్ను= అంతకుముందు; వివ్వచ్చుండు= అర్జునుడు; వచ్చిన 
జాడ= వచ్చిన దిక్కు; కైకొని= తీసికొని, అనుసరించి; దక్షిణ దిశకున్‌= దక్షిణదిక్కుకు; కెరలు+పొడుచుచున్‌= విజృంభిస్తూ; 
తెరలన్‌+పాటినన్‌= వడిగా పరుగెత్తగా. 


తాత్సర్యం: అర్జునుడు రథాన్ని ఎదురుగా నిలబెట్టించి, తన పేరును గట్టిగా చెప్పుకొంటూ, అరచేతిని పైకెత్తి 
నిలునిలుమని అరిచాడు. అలా బిగ్గరగా ఘోషిస్తూ పదునైన బాణాలను విడిచాడు. ఆకాశమంతా బాణాలు 
వ్యాపించి, చీకటి నిండిందా! అని అనిపించింది. అంతేగాక, బాణాల చీకటికి తోడు, భయం అనే చీకటీ వ్యాపించి, 
కౌరవసేనకు గుండె పగిలింది. ముందుకు పోవాలో, వెనక్కు వెళ్ళాలో తెలియలేదు. సేనలు భయంతో భ్రాంతి 
చెందాయి. ఆ స్థితిలో సైనికులు అర్జునుడి హస్తలాఘవాన్ని మాత్రం పొగడుతూ నిలిచిపోయారు. వాళ్ళు తక్కిన 
చేతలను విస్మరించారు. ఆ సమయంలో అర్జునుడు ఆవుల వెనుక పోయే కొద్దిపాటి సైన్యం చెదిరి తూర్పుదిశగా 
పరుగెత్తేటట్టు రథాన్ని తోలుమని, కొంత ఎడం చూపి తెల్లగుడ్డను ఊపి దేవదత్తాన్ని పూరించాడు. వెంటనే ఆ 
అల్పసైన్యం భీతితో చెదరి తూర్పుదిశగా పోయింది. అప్పుడే జెండాపై కపిరాజు గర్జించాడు. పతాకాన్ని ఆశ్రయించి 
ఉన్న భూతగణాలు అన్నీ ఒక్కమారు అరిచాయి. గాండీవంయొక్క అల్లెత్రాటి మోతా, రథచక్రాల ఘోషా, శత్రు 
సైన్యాల సందడీ, ఆకసంలో పొగడుతూ ఉండే దేవతల కంఠరావం, అన్నీ ఒకేమారు విజ్బంభించాయి. ఆ ధ్వని 
భూమ్యాకాశ మధ్యభాగమంతటా నిండిపోయింది. ఆవులు తోకలను పైకెత్తుకొని, నేల బీటలువారేటట్లు వెనక్కు 
మళ్ళి, అర్జునుడు వచ్చిన దారి పట్టి దక్షిణంగా పరుగెత్తాయి. 


584 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. గోవులతో. బొదువం బడి | పోవుచునున్నట్టి గోపపుంజంబు తదీ 
యావసరంబున సరభస । మై వాని పిటుంద( దిరిగి యమ్మెయి( బజచెన్‌. 266 


ప్రతిపదార్థం: గోవులతోన్‌= ఆవులతో కూడా; పొదువన్‌+పడి= జతకూర్చబడి, అనుబంధించబడి; పోవుచున్‌+ఉన్నట్టి= పోతూ 
ఉన్న; గోపపుంజంబు= గోపాలుర మొత్తం; తదీయ+అవసరంబునన్‌= ఆ సమయంలో; సరభసమై= తొట్రుపాటుతో; వాని= 
ఆవులయొక్క; పిణుందన్‌+తిరిగి= వెనుకకే మళ్ళుకొని; ఆ+మెయిన్‌= అట్టాగే (ఆవులు పోయిన వైపునకే); పజచెన్‌= 
పరుగెత్తింది. 


తాత్పర్యం: ఆవులతో అనుబంధించబడి సాగిపోతూ ఉన్న గోపాలకుల గుంపు కూడా అప్పుడు ఆవుల వెంటబడి, 
తొందరగా పరుగులు తీసింది. 


ఆ. అప్పు డర్దునుండు దప్పక చూచి “యీ | బలము పసుల కడ్డపడక యుండ 

నెడ సొరంగ వలయు నిట యెయ్బికొను' మని । పనిచె మత్స్యభూమిపాలసుతుని. 267 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; అర్జునుండు= అర్జునుడు; తప్పక చూచి= (సైన్యాన్ని) బాగా పరిశీలించి కనుక్కొని; 
ఈ బలము= ఈ సేన; పసులకున్‌= ఆవులకు; అడ్డపడక+ఉండన్‌= అడ్డు రాకుండా (పసువులను మళ్ళించకుండా); 


ఎడ+చొరంగ వలయున్‌= నడుమకు చేరాలి; ఇట= ఈ వైపునకు; ఎయ్టికొనుము+అని= తరుముకొని వెళ్ళుమని; మత్స్యభూమి 
పాల= విరాటరాజుయొక్క; సుతునిన్‌= కుమారుడైన ఉత్తరుడిని; పనిచెన్‌= నియమించాడు. 


తాత్సర్యం: ఆ సమయంలో అర్జునుడు సైన్యాన్ని అంతా చక్కగా శోధించి, “ఈ సేన మన ఆవులకు అడ్డురాకుండా 
మధ్యగా మనం పోవాలి. కనుక ఈ వైపునకు తరుము" మని ఉత్తరుడిని ఆజ్ఞాపించాడు. 


క  పనిచిన నాతడు నమ్మెయి(। జన నిచ్చె రథంబు; గోపసంఘము. 'దిరమై 
కొనిపొండు పసుల నోడక' । యని తా నెలుం గిచ్చి వీటికై నూల్కొలిపెన్‌. 268 


ప్రతిపదార్థం: పనిచినన్‌= పైవిధంగా ఆజ్ఞాపించగా; ఆతండున్‌= ఆ ఉత్తరుడు కూడా; ఆ+మెయిన్‌= అదే విధంగా; రథంబు= 
రథాన్ని; చనన్‌+ఇచ్చెన్‌= పోనిచ్చాడు; ఓడక= భయపడక; పసులన్‌= గోవులను; తిరము+ఐ= గట్టిగా (ధైర్యంగా); కొనిపొండు= 
తోలుకొని పోండి- అని; తాను= అర్జునుడు; గోపసంఘమున్‌= గోపకుల గుంపును; ఎలు(గు+ఇచ్చి= గొంతిచ్చి (కేకవేసి); 
వీటికై= నగరానికి; నూల్కొలిపెన్‌= (పేరేపించాడు. 


తాత్సర్యం: అర్జునుడు చెప్పినట్టుగా ఉత్తరుడు రథాన్ని పోనిచ్చాడు. ఏ భయం లేకుండా, ధైర్యంగా ఆవులను 
తోలుకొని పొండి” అని గోపకులను కేకవేసి, అర్జునుడు పట్టణం వైపుగా పొమ్మని వారికి చెప్పాడు. 


వ. అట్టి సమయంబున. 269 


తాత్సర్యం: ఆ సమయంలో. (ముందుకు అన్వయం). 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 585 


క కరితురగ సమితి. గార్మొని । కురువీరుల మొనలు మొగులు కొమరున( గవియన్‌ 
శరవేగంబున నరుడు | ద్దుర మారుత చండభంగి దోప దెరల్డెన్‌. 270 


ప్రతిపదార్థం: కరి= ఏనుగులయొక్క; తురగ= గుర్రాలయొక్క; సమితిన్‌= సమూహంతో; కార్కొని= నల్లబారి; కురువీరుల= 
కౌరవవీరులయొక్క; మొనలు= సైన్యాలు; మొగులు= మేఘంయొక్క; కొమరునన్‌= విధంగా (మేఘంవలె); కవియన్‌= 
చుట్టుముట్టగా; నరుండు= అర్జునుడు; శర వేగంబునన్‌= బాణ వేగంతో (రివ్వున బాణం పోయినట్టు); ఉద్దుర= తీవ్రమైన; 
మారుత= గాలియొక్క (రయుంయూమారుతంయొక్క); చండభంగి= భయంకరమైన రీతి; తోయన్‌= అనిపించేటట్టు; తెరల్ఫెన్‌= 
చెదరగొట్టాడు. 


తాత్సర్యం: ఏనుగులతో, గుర్రాలతో నల్లబారిన కురుసేనలు చెలరేగి అర్జునుడిని మేఘాలవలె కమ్ముకొన్నాయి. 
అప్పుడు అర్జునుడు, శరవేగంతో, తీవ్రమైన సుడిగాలివలె ఆ మబ్బులను చెదరగొట్టాడు. 


విశేషం: అలం: ఉపమ. 
క. కదిసిన బలములు విచ్చిన€ | గదుపుల( జెదరంగ నీక గాండీవి వెసం 
బొదివి యట కడపె; నవియును । గొదగొని తమపొలము సొచ్చె గోపాలురతోన్‌. 271 


ప్రతిపదార్థం: కదిసిన= మీదికి వచ్చిన (చుట్టుముట్టిన); బలములు= సేనలు; విచ్చినన్‌= చెదిరిపోగా; గాండీవి= అర్జునుడు; 
కదుపులన్‌= ఆవులను; చెదరంగనీక= చెదిరిపోనీయకుండా; వెసన్‌+పొదివి= వేగంగా మందగా చేర్చి; అట= అటు; కడపెన్‌= 
తోలాడు; అవియున్‌= ఆ ఆవులుకూడా; గొదగొని= ఉత్సహించి (విజృంభించి); గోపాలురతోన్‌= ఆలకాపరులతో; తమ= 
తమదైన (విరాటరాజ్యంయొక్క); పొలము+చొచ్చెన్‌= పొలిమేరలో అడుగుపెట్టాయి. 


తాత్సర్యం: ఆ రకంగా తనపైకి చుట్టుముట్టిన సైన్యాలు చెదిరిపోగా, వెంబడే అర్జునుడు ఆవులగుంపును కకావికలు 
కానీయక, ఆ వైపునకు మళ్ళించాడు. ఆ ఆవులు కూడా చెలరేగి, ఆలకాపరులతో తమ పొలిమేరలో (ప్రవేశించాయి. 


వ. అని చెప్పిన విససయంబు నొంది. 272 
తాత్సర్యం: పై విధంగా చెప్పగా, వినిన జనమేజయుడు ఆశ్చర్యంతో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. “పసులు పట్టువడిన పదపడి నరు. డెద్ది। యాచరించె. ? గౌరవాధినాథు( 
డేమి సేసె? బలము లెట్లయ్యె? భీష్టాది । వీరు లెవ్విధంబు వార లైరి? 273 
ప్రతిపదార్థం: పసులు= గోవులు; పట్టు+పడిన= పట్టుబడిన; పదపడి= తర్వాత; నరుండు= అర్జునుడు; ఎద్ది+ఆచరించెన్‌= 


ఏం చేశాడు?; కారవ+అధినాథుండు= దుర్యోధనుడు; ఏమి+చేసెన్‌= ఏం చేశాడు?; బలములు= సేనలు; ఎట్టు+అయ్యెన్‌?= 
ఏమయ్యాయి?; భీష్మ+ఆదివీరులు= భీష్ముడు మొదలైన వీరులు; ఏ+విధంబువారలు+ఐరి?= ఏం చేశారు? 


తాత్సర్యం: 'అర్జునుడు ఆవులను పట్టుకొన్నతరువాత ఏం చేశాడు? దుర్యోధనుడు ఏం చేశాడు? సేనల సంగతి 
ఏమయింది? భీష్ముడు మొదలైన మహావీరులంతా ఎట్లా ఉన్నారు?” 


586 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. అనవుడు. 274 


తాత్సర్యం: అని అనగానే. 


విశేషం: ఇంతటితో నాలుగో ఆశ్యాసం కథ ముగిసింది. తరువాత ఆశ్యాసాంత పద్యాలు మూడున్నాయి. వీటిలో తిక్కన 
ఇష్టదైవమైన హరిహరనాథుడి వర్లనే ఉంటుంది. తిక్కన భారతభాగాన్ని ఆ దేవుడికే అంకితం ఇచ్చాడు. 


ఆశ్వాసాంతం 


మ. నవతాదూర! పురాణతానుపగతా! నానాత్వ సంశోభితా! 
వివిధత్వాపగమోజ్ఞ్వలా! బహుకళావిర్దావశాలీ! సము 
ద్దవ రాహిత్య నిరూఢ! సూక్ష్యతర సంభాసా! మహాస్టూల మూ 
థి 
ర్తి విశేషా! నిరుపాధికా! గుణమయా! ధీవర్తకా! నిప్మియా! 275 


ప్రతిపదార్థం: నవతాదూర!= కొత్తదనానికి దూరమైన వాడా! (కొత్తదనం లేనివాడా); పురాణతా+అనుపగతా!= పాతదనం 
లేనివాడా! (కొత్త పాతలకు అతీతమైనవాడా); నానాత్వ సంశోభితా!= ఎన్నో రూపాలతో వెలిగేవాడా!; వివిధత్వ+అపగమ+ఉజ్ఞ్యలా!= 
అనేకత్వం నశించి వెలిగేవాడా! (ఏకరూపంతో (ప్రకాశించేవాడా! - అని భావం); బహుకళా+ఆవిర్భావశాలీ!= అనేకములైన 
కళలయొక్క పుట్టుకతో శోభిల్లేవాడా!; సముద్భవ= పుట్టుకయొక్క; రాహిత్య నిరూఢ!= లేకపోవటం వలన, పేరు కెక్కిన వాడా!; 
సూక్ష్మతరసంభాసా!= మిక్కిలి సూక్ష్మమైన రూపంతో (ప్రకాశించేవాడా!; మహా= గొప్పదైన; స్టూల= పెద్దదైన; మూర్తి= ఆకారంతో; 
విశేషా!= విశేషమైన వాడా! (అంతటా వ్యాపించిన రూపం కలవాడా!); నిరుపాధికా!= ఉపాధి లేనివాడా! (నిర్గుణుడు అని); 
గుణమయా!= త్రిగుణాలు కలవాడా! (సగుణుడు); ధీ= బుద్దిని; వర్తకా!= (ప్రవర్తింప చేసేవాడా!; నిష్కియా!= (క్రియలేని వాడా!. 


తాత్సర్యం: కొత్తపాతలు రెండూ లేనివాడా! వివిధ నామరూపాలతో వెలుగొందేవాడా! ఏకత్వంతో భాసిల్లేవాడా! 

జన్మరహితుడా! అనేక కళలయొక్క ఆవిర్భావంతో శోభిలేవాడా! సూక్ష్మ, స్థూల రూపాలను ధరించినవాడా! నిర్గుణ, 
౧M థె Vas 

బ్య « ల వ « 

సగుణాత్మకా! సమస్త బుద్దులను (ప్రవర్తింపజే బవాడా! (ప్రవృత్తి, నివృత్తి రూపా! 


విశేషం: అలం: విరోధాభాసం. ఇందులో పరస్పర విరుద్దాలైన విషయాలు భగవంతుడైన హరిహరనాథుడిలో ఉన్నట్టు తిక్కనమహాకవి 
వర్ణించాడు. ద్వంద్వాత్మకమైన సమస్తం భగవద్రూపమే - అనే పరమసత్యాన్ని నిరూపించటానికే మహాకవి ఇట్టా అభివర్ణించాడు. 
ఇది ఒక ఏలక్షణత్వాన్ని సంతరించుకొన్న వర్లనావిధానం. 


క. అంతఃకరణ చతుష్టయ । శాంతి సముద్యద్వివేక సంపద్వేద్యా! 
చింతాతంతు త్రుటనా । త్యంత విగదద్ధక భజన తత్పర హృద్యా! 276 


ప్రతిపదార్థం: అంతఃకరణ చతుష్టయ= నాలుగు రకాలైన అంతఃకరణాలయొక్క; శాంతి= శాంతితో; సముద్యత్‌= పుట్టిన; 
వివేక= విజ్ఞానం అనే; సంపద్‌= సంపదతో; వేద్యా!= తెలిసికొనదగినవాడా!; చింతా= చింత అనే; తంతు= దారాన్ని; త్రుటనా= 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 587 


తెంచివేయడంలో; అతి+అంత= మిక్కిలి; విదగ్గ= నేర్చుకలవాళ్ళకీ; ఏకభజనతత్సర= పరమాత్మను సంసేవించడంలోనే 
రక్తులైన వాళ్ళకూ; హృద్యా!= హృదయంగమం అయినవాడా! 


తాత్సర్యం: నాలుగురకాలైన అంతఃకరణాలయొక్క శాంతతతో పుట్టిన విజ్ఞానంతో తెలిసికొనదగినవాడా! చింత 
అనే త్రాటిని తెంచడంలో చాతుర్యం ఉన్న జ్ఞానులకూ, పరమాత్మను నిరంతరం సేవించే భక్తులకూ మనోహరుడవయిన 


హరిహరనాథదేవా! 


విశేషం: అలం: అంత్యానుప్రాసం. మనస్సు, బుద్ది, అహంకారం, చిత్తం - అనేవి నాలుగు అంతఃకరణాలు. కార్యభేదాలను 
అనుసరించి, ఒక్కటే అయిన అంతరింద్రియం నాలుగురకాలుగా మారింది. ఇవి (వీటి ధర్మాలు) నళిస్తేనే కాని, శాంతి 
కలుగదు. దానివలన జ్ఞానం ఉద్భవిస్తుంది. అది నిజమైన జ్ఞానం. అంటే జ్ఞానులకు భగవంతుడు తెలుస్తాడు. ఇది జ్ఞాన 
మార్గం. నిరంతర సేవవలన భక్తులకు భగవంతుడు గోచరిస్తాడు. ఇది భక్తిమార్గం. అధికారి భేదాన్ని బట్టి భగవంతుడు 
గోచరం అవుతాడు. ఇక్కడ తిక్కన మహాకవి జ్ఞాన, భక్తి మార్గాలను నిరూపించాడు. అంతేకాక, 'చింతి అనే తాటిని 
తెంచాలి- అనటంలో వైరాగ్యభావం వ్యక్తం. అందువలన భక్తి జ్ఞాన, వైరాగ్యాలను మహాకవి సూచించాడు. 


మాలిని; 


ప్రణమదవన విద్యాప్రాఢ! సంరూఢ కాంతి । ప్రణుత చరణ పద్మా! పద్మజాదిత్య సత్పో 
షణ చతుర! దయావిస్పారితాలోక! లోకాపణ నిపుణ జనాంచద్దక్తి విక్రీతమూర్తీ! 277 


ప్రతిపదార్థం: ప్రణమత్‌= నమస్కారం చేసేవాళ్ళను; అవన= కాపాడటం అనే; విద్యా= విద్యలో; ప్రౌఢా!= సమర్భుడా! 
(పటిష్టమైన వాడా!); సంరూఢ= మిక్కిలి స్సుటమైన; కాంతి= తేజంతో; ప్రణుత= స్తుతించబడ్డ; చరణపద్మా!;= పద్మాలవంటి 
పాదాలు కలిగినవాడా! పద్మజ= పద్మంలో పుట్టిన బ్రహ్మనూ; ఆదిత్య= సూర్యుడినీ; సత్పోషణచతుర!= బాగా పోషించటంలో 
నేర్పు కలవాడా! (బ్రహ్మదేవుడు సృష్టికీ, సూర్యుడు కాలానికీ (ప్రతీకలు. హరిహరనాథదేవుడు ఆ రెంటికీ అధినాయకుడు. 
సృష్టి-మిగతా స్థితిలయాలకూ సూచకమే. అంటే ఆ దేవుడు త్రికార్యాలకు నాథుడని భావం. అట్టాగే కాలస్వరూపుడు - అనీ 
ధ్వని); దయా= కరుణతో; విస్ఫారిత+ఆలోక!= మిక్కిలి వికసించిన కండ్లు (చూపులు) కలిగినవాడా!; లోక= ప్రపంచం అనే; 
ఆపణ= అంగడిలో; నిపుణజన= నేర్పరులైన భక్తజనులయొక్క; అంచత్‌= అలరారుతున్న; భక్తి= భక్తిచేత; వి(క్రీత= 
అమ్ముడుపోయిన; మూర్తీ!= ఆకృతి కలిగినవాడా! 


తాత్సర్యం: ఓ హరిహరనాథ దేవా! నీకు నమస్కారం చేసేవాళ్ళను కాపాడేవాడా! అత్యధికమైన కాంతితో వెలిగే 
పాదపద్మాలు కలవాడా! సృష్టికర్త అయిన (బ్రహ్మనూ, కాలస్వరూపుడైన ఆదిత్యుడినీ కూడా పోషించేవాడా! దయతో 
వికసించిన చూపులు కలవాడా! ప్రపంచం అనే అంగట్లో భక్తుల భక్తిభావానికి అమ్ముడుపోయినవాడా! మీకు 
నమస్కారం. 


విశేషం: అలం: ముక్తపద[గ్రస్తం. 


588 శ్రీమదాంధ్ర మహాభారతము 
గద్యము: 


ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన 
శ్రీ మహాభారతంబున విరాటపర్వంబునందు. జతుర్జాశ్వాసము. 


తాత్సర్యం: ఇది ఉభయకవి మిత్రుడూ, కొమ్మనామాత్యుడి పుత్రుడూ, పండితుల సేవతో రాణించేవాడూ అయిన 
తిక్కన సోమయాజి రచించిన శ్రీమహాభారతంలోని విరాటపర్వంలో నాల్గవ ఆశ్వాసం. 


విరాటపర్వంలో చతుర్గాశ్వాసం సమాప్తం 
థ ba) 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


విరాటపర్వము - పంచమాశ్వాసము 


(0 


సంపాదన చాతు । ర్యా! సేవ్య పదారవింద! యౌగిక విద్యో 
సిత మూర్తి మయాత్మ! వ్యాస సమాసైక రూప! హరిహరనాథా! 1 


శీ 


ప్రతిపదార్థం: శ్రీ సంపాదన చాతుర్యా!= లక్ష్మీదేవిని సంపాదించుకొనటంలో నేర్పరితనం కలవాడా! (హరి); శ్రీ= విషాన్ని; 
సంపాదన= పొందటంలో; చాతుర్యా!= చాతుర్యం కలవాడా!; (హర); (దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని చిలికే సందర్భంలో 
పుట్టిన లక్ష్మీదేవిని విష్ణువు, విషాన్ని శివుడు పొందినట్టు పురాణగాథ; మరొక అర్థంలో - భక్తులకు ఐశ్వర్యాన్ని ఇవ్వటంలో 
నేర్పు కలవాడా! అనీ, శ్రీశబ్దం మోక్ష వాచకం కావటంచేత భక్తులకు మోక్షాన్ని సంపాదించటంలో చాతుర్యం కలవాడా! 
అనికూడా చెప్పవచ్చు); సేవ్యపద+అరవింద!= సేవించ దగిన పద్మాల వంటి పాదాలు కలవాడా!; యౌగిక విద్యా= సాంఖ్య కర్మ 
యోగాదుల వలన కలిగిన జ్ఞానం చేత; ఉత్‌+భాసిత= మిక్కిలి (ప్రకాశింప జేయబడిన; మూర్తిమయ+ఆత్మ!= ఆకారమే 
స్వరూపంగా కలిగినవాడా!; వ్యాస= వ్యష్టిగాను; సమాస+ఏకరూప= సమష్టిగానూ ఉండి ఒకేరూపు కలిగినవాడా! (హరిహరులు 
ఇద్దరూ భిన్నరూపం కలిగిన వారైనప్పటికీ ఒకే రూపాన్ని పొంది హరిహరనాథుడుగా ఐనవారని భావం); హరిహరనాథా!= 
హరిహరనాథుడవైన స్వామీ! 


తాత్పర్యం: లక్ష్మీదేవిని లేదా విషాన్ని పొందటంలో నేర్పరితనం కలవాడా! (భక్తులకు సంపదను, లేదా మోక్షాన్ని 
సంపాదించి ఇవ్వటంలో చాతుర్యం కలవాడా! అని కూడా అర్థం); సేవించదగిన పాద పద్మాలు కలిగినవాడా! సాంఖ్య 
కర్మ యోగాదుల చేత కలిగిన జ్ఞానంతో ప్రకాశింపజేయబడిన ఆకారం కలవాడా! భిన్నరూపుడ వయ్యు ఏకరూపాన 
వెలసినవాడా! హరిహరనాథా! - చిత్తగించవలసింది. 

విశేషం: ఇది ఆశ్వాసారంభ పద్యం. కృతిపతి అయిన హరిహరనాథుడిని సంబోధిస్తూ చెప్పినట్టిది. ఇందులోని ప్రతి విశేషణం 
అటు హరికీ, ఇటు హరుడికీ, ఇరువురూ కలిసిన హరిహరనాథుడికీ అన్వయించటం విశేషం. అలం: శ్లేష 


అర్జును డుత్తరునకు( గౌరవవీరుల వేణువేణ నిరూపించి చెప్పుట (సం. 4-49-1) 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె: నివ్విధంబున విరోధివర్గం బుక్కు దక్కి వెక్కసపడి 
చూచుచుండ నిరర్గళ భుజార్గళ సంరంభ విజృంభణంబు శోబిల్లం బసులం బెట్టించి యనతిదూరవర్తియగు 
కౌరవచక్రనర్తిదెసం గనుంగొని ధనంజయుండు భూమింజయు నక్కడ6 దేరు వటుపం బనుప నప్పళించు 
నప్పుడు కురువీరులు గూడుకొని మూండువేల రథంబులతోడను గాంగేయకర్ణు లొక్కొక్కరుండు వేయింటి 
తోడను దలకడచి రాజున కడ్డుపడి కవ్వడిదిక్కు మొగంబుగా. దిరిగి; రట్టియెడం గదుపులు పట్టువడుటకు 
నిట్టూర్పు నిగిడించుచు మగిడి మనుజపతియు ననుజసహితుండై సహస్రస్యందనములతోడ వెన్ను దన్ని 
నిలిచె; నంత దక్కటి బలంబులు నెయిదికొని యమ్మెయిన దళంబుగా( గవిసిన. 2 


590 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: దేవా!= ఓ హరిహరనాథదేవా!; వైశంపాయనుండు; జనమేజయునకున్‌= జనమేజయ మహారాజుకు; ఇట్టు+ 
అనియెన్‌= ఈ రీతిగా అన్నాడు; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; విరోధివర్గంబు= శత్రువుల సమూహం; ఉక్కు+తక్కి= 
చేవచెడి; వెక్కసము+పడి= బాధపడి; చూచుచున్‌+ఉండన్‌= చూస్తూ ఉండగా; నిరర్గళ= అడ్డులేని; భుజా+అరగ్గళ= గడియల 
వంటి భుజాలయొక్క; సంరంభ విజృంభణంబు= ఆటోపము యొక్క వికాసం విజృంభించటం; శోభిల్లన్‌= (ప్రకాశించగా; 
పసులన్‌= ఆవులను; పెట్టించి= వెనుకకు మరలించుమని ఆజ్ఞాపించి; అనతి దూరవర్తి+అగు= కొంచెం దూరంలో ఉన్న; 
కౌరవ చక్రవర్తి దెసన్‌= దుర్యోధనుడి వైపు; కనుంగొని= చూచి; ధనంజయుండు= అర్జునుడు; భూమింజయున్‌= ఉత్తరుని; 
అక్కడన్‌= ఆ (ప్రదేశానికి; తేరు+పణుపన్‌= రథం తోలటానికి; పనుపన్‌= ఆజ్ఞాపించగా; అప్పళించు+అప్పుడు= చరిచినప్పుడు; 
కురువీరులు= కురుసైన్యములోని వీరులు; కూడుకొని= కలిసికొని; మూడువేల రథంబుల తోడను= మూడువేల రథాలతో; 
గాంగేయ కర్టులు= భీష్ముడూ, కర్షుడునూ; ఒక్కొక్కరుండు= ఒక్కొక్కరును; వేయింటి తోడను= వేయిరథాలతోనూ; తల 
కడచి= ముందుకు వచ్చి; రాజునకున్‌= దుర్యోధనునకు; అడ్డుపడి= అడ్డంగా నిలిచి; కవ్వడి దిక్కు మొగంబుగాన్‌= అర్జునుడి 
వైపు ముఖ ముండేటట్లుగా; తిరిగిరి= వెనుకకు తిరిగి నిలిచారు; అట్టి+ఎడన్‌= అటువంటి సమయంలో; కదుపులు= 
ఆవులమందలు; పట్టు+పడుటకున్‌= అర్జునునకు వశమైపోవటానికి; నిట్టూర్పు నిగిడించుచున్‌= నిట్టూరుస్తూ; మగిడి= 
వెనుకకు మరలి; మనుజపతియున్‌= దుర్యోధనుడును; అనుజ సహితుండు+ఐ= తమ్ములతో కూడినవాడై; సహ(న్ర 
స్యందనంబులతోడన్‌= వేయిరథాలతో; వెన్నుదన్ని= వెనుక; నిలిచెన్‌= నిలిచాడు; అంతన్‌= అంతట; తక్కటి బలంబులున్‌= 
తక్కిన సేనలు కూడా; ఎయిదికొని= దగ్గరకు చేరి; ఆ+మెయిన్‌+అ= ఆవిధంగానే; దళంబుగాన్‌= సేనగా; కవిసినన్‌= తాకగా. 


తాత్సర్యం: హరిహరనాథా! వైశంపాయనుడు జనమేజయున కిట్లని చెప్పాడు. ఇట్టా శత్రువులు బలం తగ్గిపోయి, 
ఆశ్చర్యంతో చూస్తూండగా, తన బాహు పరాక్రమం అడ్డులేకుండా విజృంభించగా, అర్జునుడు పశువులను 
తోలుకొనిపొమ్మని వెనుకకు మళ్ళించి, కొద్దిదూరంలో ఉన్న దుర్యోధనుడివైపు చూచి, ఉత్తరుడితో అక్కడికి రథాన్ని 
నడపుమని చప్పట్లు కొట్టి చెప్పగా, కౌరవవీరులందరూ కలిసి మూడువేల రథాలతోనూ, భీష్మకర్ణులు చెరొక 
వెయ్యిరథాలతోనూ, సేనముందు నిలిచిన దుర్యోధనుడికి దగ్గరగా వెళ్ళి అతడికీ అర్జునుడికీ మధ్య ఆగి, అర్జునుడి 
వైపు తిరిగారు. అప్పుడు, గోగణాన్ని గోపాలురు వశం చేసికొని తోలుకొని పోవటం చూచి నిట్టూరుస్తూ దుర్యోధనుడు 
తమ్ములతో కలిసి వెయ్యిరథాలతో అర్జునుడిని ఎదిరిస్తున్నట్లు ఎదురుగా నిలువబడ్డాడు. అంతటిలో తక్కిన 
సేనలన్నీ చేరుకొని ఒక పెద్దసేనగా మోహరించగా. 


విశేషం: అలం: వృత్త్యను ప్రాసం. 
క. కనుగొని యెలన వ్వొాలయు వ । దనమున గరువంపు( జెన్ను దలకొనంగా న 
ర్టును(డు విరాటసుతున కి । ట్లను( గేవల వీరరసమయాతకు( డగుచున్‌. 3 


ప్రతిపదార్థం: కను(గొని= చూచి; ఎలనవ్వు+ఒలయు= చిరునవ్వు కల; వదనమునన్‌= ముఖమందు; గరువము+చెన్ను= 
గర్వరేఖ; తలకొనంగాన్‌= కలుగగా; అర్జునుడు; కేవల+వీర రసమయ+ఆత్మకు(డు+అగుచున్‌= అచ్చమైన వీర రసమయమైన 
హృదయం కలవాడై; విరాట సుతునకున్‌= ఉత్తరుడితో; ఇట్టు+అనున్‌= ఈ రీతిగా అన్నాడు. 


తాత్సర్యం: ఆ మోహరించిన సేనను చూచి అర్జునుడు చిరునవ్వు నవ్వుతూ, ముఖంలో గర్వరేఖ వెలుగగా, వీర 
రసమయుడై ఉత్తరుడితో ఇట్టా అన్నాడు. 


విరాటపర్వము - పంచనూశ్వాసము 591 


విశేషం: అర్జునుడు కేవల వీర రసమయాత్మకు'డయ్యాడనటం సాభిప్రాయం. ఉత్తర గోగ్రహణం ఒక (ప్రబంధం వంటిది. 
అందులో నాయకుడు అర్జునుడు. అతడి నాశ్రయించిన స్థాయి ఈ (ప్రబంధంలో అంగిరసం. ఏకైకవీరుడైన అర్జును 
నాశ్రయించి వర్తించేది కేవల వీరరసమని కావ్య రసపరమైన అర్థం. అచ్చమైన వీరరసం మనస్సులో నిండగా, ఆ రసమే 
ఆకారంగా నిలిచిందా అన్నట్టు, వీరరసము॥ద్రలో నిలువబడి, చూచేవారికి వీరరస విభావం వలె (ప్రకాశిస్తూ, శత్రువిజయోత్సాహాన్ని 
ప్రదర్శించే ప్రసంగం చేయబోతున్నాడని నాట్య రసపరమైన అర్థం. తిక్కన నాటకీయతలో ఇట్టి వర్షన ఒక కళారేఖ. (సంపా.) 


సీ.  'కాంచనమయ వేదికా కనత్కేతనో । జ్వల విభ్రమమువాండు కలశజుండు; 
సింహ లాంగూల భూషిత నభోభాగ కే । తు ప్రేంఖణమువాండు ద్రోణసుతుండు; 
కనక గోవృష సాంద్రకాంతి పరిస్పుట । ధ్వజ సముల్లాసంబువాండు కృపుండు; 


లలితకంబుప్రభాకలిత పతాకా వి | హారంబువాండు రాధాత్మజుండు; 


తే. మణిమయోరగ రుచిజాల మహితమైన । పదగవాండు కురుక్షితిపతి; మహోగ్ర 
శిఖరఘన తాళతరువగు సిడమువాండు । సురనదీసూను(; డేర్చ్పడం జూచికొనుము. 4 


ప్రతిపదార్థం: కాంచన మయ= బంగారంతో చేయబడిన; వేదికా= అరుగుతో; కనత్‌+కేతన= ప్రకాశించే జెండాతో; ఉజ్జ్వల= 
(ప్రకాశించే; విభ్రమమువా(డు= విలాసం కలవాడు; కలశజుండు= (ద్రోణుడు; సింహలాంగూల= సింహముయొక్క తోకతో; 
భూషిత= అలంకరించబడిన; నభస్‌()+భాగ= ఆకాశ(ప్రదేశం కల; కేతు= జెండాయొక్క; (పేంఖణమువా(డు= కదలికలు 
కలవాడు; (ద్రోణసుతుడు= అశ్యత్తామ; కనక= బంగారుతో చేసిన; గోవృష= ఆబోతుయొక్క; సాంద్రకాంతి= దట్టమైన 
కాంతితో; పరిస్సుట= మిక్కిలి స్పష్టమైన; ధ్వజ= జెండాయొక్క; సముల్హాసంబువా(డు= రెపరెపలు కలవాడు; కృపుండు= 
కృపాచార్యుడు; లలిత= అందమైన; కంబు= శంఖముయొక్క; (ప్రభా= కాంతితో; కలిత= కూడిన; పతాకా= జెండాయొక్క; 
విహారంబువాండు= విహారం కలవాడు; రాధా+ఆత్మజుండు= కర్గుడు; మణిమయ= మాణిక్యమయమైన; ఉరగ= పాముయొక్క; 
రుచిజాల= కాంతి పుంజంచేత; మహితము+ఐన= గొప్పదైన; పడగవాండు= జెండా కలవాడు; కురుక్షితిపతి= దుర్యోధనుడు; 
మహా+ఉ(గ= చాలా భయంకరమైన; శిఖరఘన= శిఖరం గలిగిన గొప్పదైన; తాళతరువు+అగు= తాడిచెట్టు ఐన; సిడమువా( 
డు= జెండా కలవాడు; సురనదీ సూను(డు= దేవనది కొడుకు భీష్ముడు; ఏర్పడన్‌= విశదంగా; చూచికొనుము= చూచి 
గుర్తుంచుకొనుము. 


తాత్సర్యం: 'ఉత్తరకుమారా! చూడుము. బంగారు వేదిక గుర్తుగా ఎగిరే జెండా రథంమీద ఉన్నవాడు ద్రోణుడు. 
ఎగురుతున్న జెండాపై సింహముతోక ఉన్నవాడు అశృత్తామ. కృపాచార్యుడు బంగారు ఆబోతు జెండా కల రథం 
మీద ఉన్నాడు. తెల్లని శంఖకాంతులు వెదజల్లుతున్న జెండా గల రథంమీద ఉన్నవాడు కర్గుడు. మణులు పొదిగిన 
పాము జెండా కలవాడు దుర్యోధనుడు. పెద్ద భయంకరమయిన తాటిచెట్టు జెండా కలవాడు భీష్ముడు. వీరిని 
వేర్వేరుగా చూచి గుర్తుంచుకొమ్ము. 


విశేషం: 1. యుద్దరంగంతో ప్రత్యక్ష పరిచయమున్న తిక్కన తీర్చిదిద్దే యుద్దఘుట్టాలు మూలంలోకంటె సుశిక్షితంగా, 

ఠా య హా ఠా ల ద 
సహజంగా రాణిస్తూ ఉంటాయి. యుద్దారంభంలో సారధికి (ప్రతివీరుల కేతనాలను పరిచయం చేస్తూ ఆయా కేతనాలు గల 
రథాలలో ఆయా వీరులుంటారనీ, ఆ అంశాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకొనుమని చెప్పటం ఆచారం కాబట్టి అర్జునుడు 
ఉత్తరకుమారుడిని హెచ్చరిస్తాడు. భావియుద్దంలో ఫలాని వీరుడిపై రథం పోనిమ్మని ఆజ్ఞాపించగానే, సారథి తడవుకొనకుండా 
టెక్కెపు గుర్తును చూచి ఆవైపు రథం సాగించాలి. ఇది రణవ్యూహంలో ప్రాథమిక సూత్రం. దీనిని తిక్కన విడువకుండా 
వర్ణించాడు. 


592 శ్రీమదాంధ్ర మహాభారతము 


2. మూలంలో “తేషామనీకాని బహూని గాఢం | వ్యూఢాని దృష్ట్వా బహుళధ్వజాని” (సం. 4-49-3) అనే పాదాన్ని 
ఆధారంగా చేసికొని ఈ సీసాన్ని నిర్మించాడు తిక్కన. అందులోకూడా ద్రోణుడితో మొదలుపెట్టి భీష్ముడితో ముగించాడు. 
దుర్యోధనుడి సేనకు ఇద్దరు పెద్దలూ రెండు పెద్ద దిక్కులు, అసాధ్యులు. వారిరువురిచేత రక్షితుడైన దుర్యోధనుడు 
సురక్షితుడని ధ్వని. అట్టి వ్యూహభేదనోత్సాహం అర్జునుడిని వీరరసమయాత్ముడిగా చేసింది. 


3. ప్రాచీనకాలంలో వీరులు రథాలకు ధ్వజాల నుంచుకొనేవారు. ఒక్కొక్కరికి ఒక్కొక గుర్తు ఉండేది. ఆయా 


వీరులకు ధ్వజ చిహ్నంతో కలిపిన బిరుదం కూడా ఉండేది- భీష్ముడు తాళధ్వజుడు. అర్జునుడు కపిధ్వజుడు-ఇట్టా, రణరంగంలో 
రథికులను రథ ధ్వజాలతోనే గుర్తించాలి. అందువలన ఈ పద్యం సందర్భోచితం. 


4. వీర రసానికి స్థాయి ఉత్సాహం. అర్జునుడు తన ముందున్న మహావీరులను గుర్తించి, అంతటివారిని జయించే 
మహోత్సాహాన్ని హృదయంలో పొంగించుకొంటున్నాడు. ఇది తిక్కన రసాభ్యుదయ పోషణ శిల్పంలో భాగం. 


5. వీరుల పరిచయంలో ఉదాత్తాలంకారం ఉన్మీలించింది. ఈ పద్యంలో పేర్కొనబడిన ఆరుగురు- కౌరవసైన్యంలో 
ప్రసిద్ద రథికులు. వారిని 'షడ్రథికులు' అని అంటారు. రథికులను ధ్వజకేతనాల గుర్తులతో పరిచయం చేయటం రథికసం(ప్రదాయాన్ని 
రక్షించిన సాహిత్య సంప్రదాయం. (సంపా.) 


క _ గురునకు. బ్రదక్షిణంబుగ | నరదము. బోనిత్త; మిమ్మహాపురుషు నెడం 
బరిభవము వలవ; దీత(డు । కురుకుల నృపతనయ శిక్షకుండు సు మ్మనఘా! 5 


ప్రతిపదార్థం: అనఘా!= పాపము లేనివాడా! (మంచివాడా!); అరదమున్‌= రథమును; గురునకున్‌= ద్రోణాచార్యుడికి; 
ప్రదక్షిణంబుగన్‌= మన కుడిచేతి వైపున అతడుండేటట్టుగా; పోనిత్తము= వెళ్ళునట్టు చేద్దాము; -ఈ+మహాపురుషు+ఎడన్‌= 
ఈ గొప్పవాడి విషయంలో; పరిభవము= తిరస్కారం (అవమానం); వలవదు= వద్దు; ఈత(డు= ఈ ద్రోణాచార్యుడు; 
కురుకుల= కౌరవకులంలోని; నృపతనయ= రాజకుమారులకు; శిక్షకుడు సుమ్ము= విద్య నేర్పిన గురువు సుమా! 


తాత్సర్యం: ఉత్తరకుమారా! మన రథాన్ని గురువుగారి రథానికి కుడివైపు నుండి పోనిమ్ము. గొప్పవారికి మనం 
కుడివైపు నుండి దారి ఇవ్వాలి. అది మర్యాద. అది ప్రదక్షిణ మౌతుంది. దానికి విపరీతమైతే అది వారి నవమానించినట్టు 
అవుతుంది. ఈ ద్రోణాచార్యుడు కౌరవకులంలోని రాజకుమారులందరికి ధనుర్విద్యలో శిక్షణ నిచ్చినవాడు. 


క. శస్త్ర ప్రకార నిపుణుం, । డస్త్ర విదుండు, దూరపాతనాభీలుండు, వ 


~~ 


Cc 
ర్షస్తాసిత రిపుండు, ధను । శ్మాస్తపరిజ్ఞానఘను. డసదృశుండు శక్తిన్‌. 6 


ప్రతిపదార్థం: శస్త్రప్రకార= ఆయుధ విధానంలో; నిపుణుండు= నేర్పరి; అస్త్రవిదుండు= అస్ర విద్య నెరిగినవాడు; (శస్త్రములనగా 
కత్తి బాణం మొదలైన ఆయుధాలు; అస్రములంటే వారుణాస్త్రం, పర్జన్యాస్త్రం మొదలైన అస్తాలు); దూరపాతన= దూరంగా 
కొట్టటంచేత; ఆభీలుండు= భయంకరమైన వాడు; వర్చస్‌+(త్రాసిత= వర్చస్సుచేత (చూచేసరికి భయం గొల్పు తేజస్సు చేత) 
భయపెట్టబడిన; రిపుండు= శత్రువులున్న వాడు; ధనుస్‌+శాస్త్ర పరిజ్ఞాన+ఘను(డు= ధనుర్విద్యలోని మెలకువ లెరిగిన 
గొప్పవాడు; శక్తిన్‌= బలంలో; అసదృశుండు= సాటిలేనివాడు. 


తాత్పర్యం: ఆయుధాలు వాడటంలో నేర్పరి. అస్తాలు తెలిసినవాడు. దూరంగా ఉన్న లక్ష్యాన్ని కొట్టగలవాడు. 
అతడి ముఖ వర్చస్సు చూడగానే శత్రువులు హడలిపోతారు. ధనుర్విద్యా విజ్ఞానంలో గట్టివాడు. శక్తిలో అతడికి సాటి 
ఎవ్వరూ లేరు. 


విరాటపర్వము - పంచనూశ్వాసము 593 


ఉ. ఈతనితోడి కయ్యమున కియ్యకొనం దగ; దేను దుష్పథ 
ద్యూత జయోద్దతుండగు సుయోధనునిం బరిమార్వం బోవుచో 
శాతశరోత్మరం బితండు చక్కంగ నేయునొ? నన్ను నేయండో? 
చూతము; తాన ము న్ననికి. జొచ్చినం జొత్తముగాక పిమ్మటన్‌. 7 


ప్రతిపదార్థం: ఈతని తోడి+కయ్యమునకున్‌= ఇతడితో యుద్దానికి; ఇయ్యకొనన్‌+తగదు= అంగీకరించ రాదు; ఏను= నేను; 
దుష్పథ= అన్యాయమైన; ద్యూత= జూదంలో; జయ+ఉద్దతుండు+అగు= జయంచేత పొగరెక్కిన వాడైన; సుయోధనునిన్‌= 
దుర్యోధనుడిని; పరిమార్చన్‌= చంపటానికి; పోవుచోన్‌= వెళ్ళునపుడు; ఇతండు= (ద్రోణుడు; శాత= వాడియెన; శర+ఉత్కరంబు= 
బాణాల సముదాయాన్ని; చక్కంగన్‌= బాగుగా; ఏయును+ఒ= వేస్తాడో; నన్నున్‌= నన్ను; ఏయండో= కొట్టడో; చూతము= 
చూద్దాం; తాను+అ= తానే; మున్ను= ముందుగా; అనికిన్‌= యుద్దానికి; చొచ్చినన్‌= దిగితే; పిమ్మటన్‌= ఆ తరువాత; 
చొత్తము+కాక!= మనం కూడా దిగుదాం. 


తాత్పర్యం: ఈ (ద్రోణుడితో యుద్దం ముందుగానే చేయకూడదు. మాయాద్యూతంలో నెగ్గి విర్రవీగే దుర్యోధనుడిని 
చంపటానికి వెళ్ళుతాను. అప్పు డితడు బాణాలతో నన్ను కొడతాడో, కొట్టడో చూద్దాం. తానే ముందు యుద్దానికి 
దిగితే తరువాత మనమూ దిగుదాం. 


విశేషం: తిక్కన సీసపద్యంలో ఎడనెడ (క్రమాలంకారం ప్రయోగించటం కనబడుతుంది. కురువీరుల కేతనాలను వర్ణించిన 
4వ సీసపద్యంలో తిక్కన (క్రమం పాటించాడుకాని, (క్రమాలంకారాన్ని ప్రయోగించలేదు. అయితే, తిక్కన ఒక పద్యంలో ఎంత 
శిల్పదృష్టి ప్రదర్శిస్తాడో, ఒక సన్నివేశంలో కూడా అంత (క్రమశిక్షణతో కూడుకొన్న నిర్మాణ |ప్రొఢి ప్రదర్శిస్తాడు. పై సీసపద్యంలో 
చెప్పిన వీరుల వరుసలోనే వారి బలపరా(క్రమ విశేషాలను వర్ణించటం, వారితో యుద్దం చేసేటప్పుడు పాటించే వ్యూహాన్ని 
నిర్ణయించటం ఈ సన్నివేశంలో అర్జునుడు నిర్వహించినట్టు తిక్కన రచించాడు. ఆ వరుసలో (ద్రోణుడిని గురించి మూడు 
పద్యాలు పలికించాడు. విలువిద్యకు ఆచార్యుడు (బ్రహ్మస్థానం. అతడికి (ప్రదక్షిణం చేయటం గురుపూజకు చిహ్నం. గురుగౌరవం 
వలన గురుప్రసాదం లభిస్తుంది. శత్రు సైన్యాధ్యక్షుడి నుండి దానిని పొందటం విజయానికి శుభారంభం. (ద్రోణుడు శక్తిలో 
అసదృశుడు కాబట్టి అతడిని మొదటనే రెచ్చకొట్టకూడదు. శృస్తాస్త ప్రయోగ నిపుణుడు, దూర ప్రాంత లక్ష్యాలను సైతం 
అవలీలగా ఛేదించగలడు, చూస్తేనే భయం కలిగించే తేజస్సు కలవాడు, మూర్తీభవించిన ధనుర్వేదం వంటివాడు - అటువంటి 
శక్తిమంతుడితో అవినయంగా (ప్రవర్తించటం వీరలక్షణం కాదు. అధర్మవర్తనుడైన దుర్యోధనుడిని ఓడించటం కార్యం. ఆ 
కార్యాన్ని ధర్మోత్సాహంతో అర్జునుడు నిర్వహించటానికి పూనుకొంటే (ద్రోణుడు మిన్నకుంటాడో, ఎదుర్కొంటాడో 
తెలిసికొనకుండానే అతడితో యుద్దానికి పూనుకొనటం (ప్రమాదం. (ద్రోణుడే యుద్దం ప్రారంభిస్తే అర్జునుడు తిప్పికొట్టక 
తప్పదు. గురువుపట్ల అప్పు డది అవినయం కాదు. కేవల వీరరసమయాత్ముడు యుద్గోత్సాహాన్ని ధర్మబద్ధంగా (ప్రదర్శించాలి. 
దానికి ధర్మవ్యూహ విచికిత్స రసాభ్యుదయ హేతువుగా నిబంధించటం తిక్కన రచనా శిల్పం! వీరరసం అర్జునుడి భావనిష్టం. 
అది కార్యరూపంగా (ప్రవహించటం రసాభ్యుదయ చిహ్నం. (సంపా.) 


క గురుపుత్తు(డు తేజోనిధి; । సురాసురులకైన( దేటజి చూడ నరిది సం 
గరమున నీతని; నీశ్వర | వరజనితుండు; మేటి కౌరవవ్యూహమునన్‌. 8 
ప్రతిపదార్థం: గురుపుత్రుండు= అశ్వత్థామ; తేజోనిధి= తేజస్సునకు నిధియెనవాడు; సంగరమునన్‌= యుద్దంలో; సుర+ 


అసురులకున్‌+ఐనన్‌= దేవదానవులకైనా; ఈతనిన్‌= ఇతడిని; తేరిచూడన్‌= తేరిపార చూడటానికి; అరిది= వీలుకాదు (కష్టం); 
ఈశ్వర వర= శివుని వరంచేత; జనితు(డు= పుట్టినవాడు; కౌరవవ్యూహమునన్‌= కౌరవసేనలో; మేటి= గొప్పవాడు. 


59 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అశ్వత్భామ మా గురువుగారి పుత్రుడు, తేజశ్ళాలి; ఈతడిని యుద్దంలో దేవతలు రాక్షసులు సైతం 
కన్నెత్తి చూడలేరు. అంత భీకరంగా యుద్దం చేయగలవాడు. శివుడి వరంవలన పుట్టాడు. కారవసేనలోని వీరులలో 
ఇతడే గొప్పవాడు. 


క. ధైర్యధను( డితండు ద్రోణా । చార్యుల కెనవచ్చు దివ్యశరవిదుండు కృపా 
చార్యు(డు; మత్పితృసఖు6 డా । చార్యక మొనరించె మాకు శైశవముతటిన్‌. 9 


ప్రతిపదార్థం: ఇతండు= ఈ కృపాచార్యుడు; ధైర్యధను(డు= ధైర్యమే ధనంగా కలవాడు; (ద్రోణాచార్యులకున్‌= (ద్రోణునికి; 
ఎనవచ్చు= సాటి వచ్చునట్టి; దివ్యశరవిదుండు= దివ్యాస్రవేత్త; కృపాచార్యుండు; మత్‌+పితృసఖుండు= నా తండ్రికి స్నేహితుడు; 
మాకున్‌= మా అందరికిని; శైశవము తటిన్‌= చిన్నతనంలో; ఆచార్యకము= గురుత్వం; ఒనరించెన్‌= చేశాడు. 


తాత్పర్యం: ఈ కృపుడు ధైర్యశాలి. అస్త్రవిద్యలో ద్రోణుడికి సాటి అయిన వాడు. ఈతడు మా తండ్రికి 
స్నేహితుడు; మా కందరికి చిన్నతనంలో విద్య నేర్పిన మహానుభావుడు. 


విశేషం: (ద్రోణుడిమీద భక్తి కృపుడిమీద గౌరవం ప్రదర్శించాడు అర్జునుడు. విలువిద్యలో కృపుడు ద్రోణాచార్యుడి వంటివాడైనా, 
అతడు తన తండ్రికి మిత్రుడు కావటం విశేష గుణం. (సంపా.) 


తే. వీర లిరువురు మాన్యులు; వీరి తోడి । కయ్యమున కిప్లు మన మంత గాలుద్రవ్వ 
వలవ; దెచ్చోట నెదురుగా మెలంగి రచట | మన రథం బల్లనల్లన చనంగ నిమ్ము 10 


ప్రతిపదార్థం: వీరలు+ఇరువురు= ఈ అశ్వత్సామ, కృపాచార్యులు ఇద్దరున్నూ; మాన్యులు= గౌరవించ దగినవారు; ఇషప్టు= 
ఇప్పుడు; వీరితోడి కయ్యమునకున్‌= వీరితో యుద్దానికి; మనమంత= మనమే ముందుగా (మనమంత మనంగా); కాలు+(త్రవ్వ 
వలవదు= ప్రారంభించవద్దు; (కయ్యానికి కాలుద్రవ్వుట= ముందుగా యుద్దానికి దిగుట); ఎచ్చోటన్‌= ఎక్కడ; ఎదురుగాన్‌= 
ప్రతిద్వంద్విగా; మెలగిరి= ఉంటారో; అచటన్‌= ఆ సమయంలో; మన రథంబు= మన రథాన్ని; అల్లన+అల్లన= మెల్లమెల్లగా 

౧M ae] ౧M (30) 
(ప్రక్కలనుండి); చనంగన్‌+ఇమ్ము= పోనిమ్ము. 


తాత్పర్యం: వీరిద్దరు గౌరవించ దగినవారు. ముందుగా యుద్దానికి వీరితో మనంత మనం దిగరాదు. వారెక్కడైనా 
యుద్దానికి వస్తున్నారంటే ఆ ప్రక్కనుండి మన రథాన్ని పోనిమ్ము. (మనకు కావలసింది దుర్యోధనుడు కాని, వీరితో 
యుద్దం కాదని భావం.) 


విశేషం: “వీర లిరువురు మాన్యులు'- అనే వాక్యంలో అర్జునుడు నిర్దేశించిన ఆ ఇద్ద రెవ్వరనే అంశంలో వ్యాఖ్యాతలు 
భిన్నాభిప్రాయాలను వెలిపుచ్చారు. వారు ద్రోణ కృపాచార్యు లన్నారు కొందరు (గురువులిద్దరు). (ద్రోణాశ్వత్చామలన్నారు 
కొందరు (గురువు, గురుపుత్రుడు). అవన్నీ సందర్భానికి కుదరవు. ఇక్కడ అశ్వత్థామ కృపాచార్యులనే (గ్రహించాలి. ద్రోణుడు 
గురువు. అతడిమీది అపారమైన గౌరవంతో ముందుగా దాడి చేయకూడదని అర్జునుడు భావించాడు. ఆ తరువాత 
గౌరవార్డులైన ఇద్దరుగా అశృత్తామ కృపాచార్యులను పేర్కొన్నాడు. వారిమీద కూడా ముందుగా దాడిచేయకూడ దన్నాడు. 
మరొక విశేషం ఏమంటే - ద్రోణుడు యుద్దానికి దిగితే అర్జునుడు ఆ తరువాత దిగుతాడు. కాని, అశృత్తామ కృపులు ఒకవేళ 
యుద్దానికి సిద్దమైనా వారినుండి తొలగిపోవాలని సారధికి (ఉత్తరుడికి) చెప్పటం గమనార్హం. తలపడితే గురువుతో తలపడతాడు. 
వీరిరువురిని ఉపేక్షిస్తాడు. అది అర్జును డా యా వీరులపట్ట చూపే ప్రతిస్పందన. దీనినిబట్టి ఆ యిరువురు అశ్వత్థామ 
కృపాచార్యులే కావాలి. మరొక రకమైన అన్వయం కుదురదు. (సంపా) 


విరాటపర్వము - పంచమాశ్వాసము 595 


శా. _యోధార్రేసరు( డిద్దతేజుండు, రగోద్యోగానురక్తుండు, దు 

సాధ ప్రక్రమ బాహు వీర్యుండు, కురుక్ష్మాపాల వాల్లభ్య ల 

క్షీ ధామాత్ము(డు, జామదగ్న్య కలిత శ్రేష్టాస్త్ర విద్యాధ్యుం డీ 

రాధేయుం డొక చీరికిం గొనండు వీరవ్రాతముం బోరులన్‌. 11 
ప్రతిపదార్థం: యోధ+అగ్రేసరుండు= యుద్దంచేసే వీరులలో (శ్రేష్టుడు; ఇద్ద తేజుండు= ప్రజ్వలించే తేజస్సు కలవాడు; రణ+ 
ఉద్యోగ= యుద్ద ప్రయత్నంలో; అనురక్తుండు= ఇష్టం కలవాడు; దుస్సాధ= సాధించటానికి వీలులేని; (ప్రక్రమ= (ప్రారంభంకల; 
బాహువీర్యుండు= భుజ పరాక్రమం కలవాడు; కురుక్ష్మాపాల= దుర్యోధనుడియొక్క; వాల్లభ్యలక్ష్మీ= (ప్రేమ సంపదకు; ధామ+ 
ఆత్ముండు= స్థానమైనవాడు; జామదగ్న్య = పరశురాముడి వలన; కలిత= పొందబడిన; (లేస్ట= గొప్పదైన; అస్త్రవిద్యా+ 
ఆఢ్యుండు= అస్త్రవిద్యా సంపన్నుడు; ఈ రాధేయుండు= ఈ కర్గుడు; పోరులన్‌= యుద్దాలలో; వీరవ్రాతమున్‌= వీరుల 
సముదాయాన్ని; ఒక చీరికిన్‌+కొనండు= ఏ మాత్రమూ లెక్కచేయడు. 


తాత్సర్యం: వీరాగ్రేసరుడు, యుద్దప్రీతి కలిగినవాడు, అసాధ్యమైన భుజబలం కలవాడు. దుర్యోధనుడికి (ప్రేమపాత్రుడు, 
పరశురాముడి వద్ద సకలాస్తాలను నేర్చినవాడు కర్గుడు. ఇతడు యుద్దంలో ఎటువంటి వీరులనైనా లెక్కచేయడు. 


విశేషం: ద్రోణాది కురువీరులను కీర్తించే పద్దతికీ, కర్ల దుర్యోధనులను పరిచయం చేసే పద్దతికీ భేదాన్ని పాటించటం తిక్కన 
రచనా శిల్పం. ఓజో మి(శ్రితమైన ప్రసాద గుణం గల ఈ పద్యం కర్ణవీరగుణ కీర్తనం. అయితే, అర్జునుడికి కర్షుడి పట్ల 
గల సహజ వైషమ్యం వలన అతడి స్తుతి అధిక్షేపాత్మకంగా భాసించవచ్చునని కొందరు వ్యాఖ్యానించారు. కాని, అది 
పొసగదేమో! (సంపా.) 


క శౌర్యాటోపంబున దో । ర్వీర్యంబున, నస్త శస్త్ర విత్త్వమునను మా 
త్సర్యంబు సేయు నాకును । దుర్యోధను. డెపుడు€ ద న్నెదురు సేయంగన్‌. 12 


ప్రతిపదార్థం: దుర్యోధనుడు; శౌర్య+ఆటోపంబునన్‌= పరా(క్రమాతిశయంలో; దోన్‌()+వీర్యంబునన్‌= భుజ బలంలోను; 


అస్త్ర శస్త్ర విత్వమునను= అస్త్రాలను, శృస్తాలను ఎరుగుటలోను; తన్నున్‌= కర్గుడిని; నాకును= నాకు (అర్జునుడికి); 


ఎదురు+చేయంగన్‌= ప్రతిద్వంద్విని (పోటీ) చేయటంలో; ఎపుడున్‌= ఎల్లవేళలా; మాత్సర్యంబు= కిట్టనితనమును; చేయున్‌= 
చేయును. 


తాత్పర్యం: శౌర్యం వలన కలిగే ఆటోపంలోకాని, భుజపరా(క్రమంలోకాని, అస్తాలు, శృస్తాలు తెలియటంలోకానీ, 
కర్ణుడిని నాకు పోటీదారుడిగా తయారుచేయటంలో దుర్యోధనుడు ఎల్లవేళలా మాత్సర్యం చూపుతూ ఉంటాడు. 


విశేషం: పరా[క్రమాతిశయంలో, భుజబలంలో, అస్త్రశస్త్ర పాండిత్యంలో అర్జునుడితో పోటీపడేవాడు కర్షుడని దుర్యోధనుడి 
ధైర్యం. అది కారణంగా అతడు పాండవులతో మాత్సర్యం 'పెంచుకొన్నాడు. ఇది వాస్తవ కథనం. (సంపా.) 


చ. అతిదృఢవేధి పేరుగలయట్టి మగండు రణంబు గల్గె నేం 
డితనికి నాకు దెల్లముగ నిట్టియెడం బరికించి చూడుమీ! 
మతి గలంగంగనీక యనుమానము వాయఈ.గ నీవు సాయకో 
ద్ధతిం బ్రకటించుచో బహువిధంబుల నిద్దబి తారతమ్యముల్‌. 13 


596 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అతిదృఢవేధి= గట్టిగా లక్ష్యాన్ని కొట్టేవాడు; పేరుగల+అట్టి మగండు= కీర్తికల వీరుడు; నేంయ= ఈరోజున; 
ఇతనికిన్‌+నాకున్‌= ఇతనికి నాకు; రణంబు= యుద్దము; కల్లెన్‌= సంభవించినది; ఇట్టి+ఎడన్‌= ఇటువంటి సమయంలో; 
తెల్లముగన్‌= బాగా; పరికించి= పరీక్షించి; మతి= బుద్దిని; కలంగంగనీక= కలత చెందనియ్యక; అనుమానము= సంశయం; 
పాయంగన్‌= పోయేటట్టుగా; సాయక+ఉద్దతిన్‌= బాణాలు వేసే గర్వాన్ని; ప్రకటించుచోన్‌= ప్రకటించేటప్పుడు; బహువిధంబులన్‌= 
అనేకరీతుల; ఇద్దణ తారతమ్యముల్‌= మా ఇద్దరిలోని భేదాన్ని; నీవు= నీవు (ఉత్తరుడా!); చూడుమీ!= గమనించుమా! 


తాత్పర్యం: ఈ కర్గుడు బాణాలతో లక్ష్యాలను గట్టిగా ఛేదించటం తెలిసినవాడు. గొప్ప వీరుడు, కీర్తి కలవాడు; 
ఇతడితో యుద్దం నాకు నేటికి లభించింది. నీ విప్పుడు మనస్సు చెదరనీయక, అనుమాన మేమీ లేకుండా బాణ 
ప్రయోగంలో ఎవరు నేర్పరులో చూడుము. ఇంతేకాకుండా ఇంకా అన్ని విషయాలలోనూ ఎవ్వరు నేర్పరులో 
చూడుము. హెచ్చుతగ్గులు పరికించుము. 


విశేషం: ఈ పద్యంలో అర్జునుడు ఉదాత్తుడైన వీరుడుగా చిత్రించబడ్డాడు. పరవీరనింద చేయని జౌదార్యం, స్వీయోత్కర్ష 
చేసికొనని జౌదాత్త్యం అర్జునుడిలో గోచరిస్తాయి. కలతపాటు లేకుండా, అనుమానం లేకుండా కర్ణార్ణున యుద్ద పరాక్రమాల 
తారతమ్యాన్ని అనేక విధాలుగా పరిశీలించి నిర్ణయించుమని ఉత్తరకుమారుడికి చెప్పాడు అర్జునుడు. అక్కడ తన 
పరా(క్రమాతిశయాన్ని చెప్పుకొనలేదు. అది ధీరోదాత్తుడైన వీరుడి లక్షణం. (సంపా.) 


క ఈయన ననుం గని సైరణ । సేయం డిత( డగ్గమైనం జిచ్చజపిడుగై 
పోయి పయింబడుదు; నీ వర । వా యించుక లేక పఅపవలయు రథంబున్‌. 14 


ప్రతిపదార్థం: ఈయన= ఇతడు; ననున్‌+కని= నన్ను చూచి; సైరణ+చేయండు= సహించలేడు; ఇత(డు= ఈ కర్షుడు; 
అగ్గము+ఐనన్‌= అందుబాటైనచో; చిచ్చజపిడుగు+ఐ= నిప్పులు చిమ్ము పిడుగై; పోయి= వెళ్ళి; పయిన్‌+పడుదున్‌= మీద 
పడతాను; నీవు= (ఉత్తరకుమారా!)నీవు; అరవాయి= సంకోచం; ఇంచుక లేక= కొద్దిగాకూడా లేకుండా; రథంబున్‌= రథాన్ని; 
పజఅపవలయున్‌= తోలాలి. 


తాత్పర్యం: ఇతడు నన్ను చూచి ఊరుకోడు. ఒకవేళ ఇతడు అందుబాటుగా వచ్చెనా, నిప్పుల పిడుగువలె ఇతడిపై 
పడతాను. నీ వేమాత్రం సంశయించక రథాన్ని నడపాలి సుమా! 


విశేషం: కర్ణుడు అర్జునుడిని చూస్తే సహించలేడు. అతడు దూసుకొని వచ్చి దాడి చేస్తాడు. అతడిని అర్జునుడు కూడ 
సహించడు. అందువలన నిప్పుల పిడుగువలె ఒక్కసారి విరుచుకొని పడతాడట! ఊహించనివిధంగా ఒక్కసారి మీద పడి 
నుగ్గు నుగ్గు చేసే మెరుపు దాడి చేసేవాడిని 'చిచ్చణ పిడుగు" అని అంటారు. ఇది తెలుగు జాతీయం. (సంపా) 
ఉ. ఉగ్రు, డనూన మాన మహిమోన్నత చిత్తు, డజయ్య విక్రమో 

దగ్రుండు, హస్తలాఘవ సమన్వితు( దేయునెడన్‌, సమగ్ర కో 

పాగ్రహబుద్ధి మా దెస, ననార్యు(డు గార్యమునందు ధార్తరా 

ప్రాగ్రజుం డీతనిం గదిసినప్పుడు పండువు నాకు నుత్తరా! 15 
ప్రతిపదార్థం: ధార్తరాష్ట్ర+అగ్రజుడు= ధృతరాష్ట్రుడి కొడుకులలో పెద్దవాడు (దుర్యోధనుడు); ఉ(గ్రు(డు= భీకరమైనవాడు; 
అనూన= తక్కువకాని; మానమహిమ= అభిమానాతిశయంలో; ఉన్నతచిత్తుండు= గొప్పదైన మనస్సు కలవాడు; అజయ్య= 
జయింప శక్యముకాని; విక్రమ= పరాక్రమంతో; ఉద[గ్రుండు= గొప్పవాడు; ఏయు+ఎడన్‌= బాణములు వేయుట యందు; 


విరాటపర్వము - పంచనూశ్వాసను 597 
హస్తలాఘవ సమన్వితుండు= చేతిసులువు కలవాడు; మా దెసన్‌= మా పట్ట సమగగ్ర= పూర్తియెన; కోప+ఆ(గ్రహ= కోపం, 
పట్టుదలకల; బుద్ది= మనస్సు కలవాడు; కార్యమునందున్‌= పనిపట్ల అనార్యుండు= దుష్టుడు; ఉత్తరా!= ఉత్తరకుమారా!; 
ఈతనిన్‌= ఈ దుర్యోధనుడిని; కదిసిన+అప్పుడు= ఎదిర్భినప్పుడు; నాకున్‌= నాకు (అర్జునునకు); పండువు= ఉత్సవం 
(వేడుకగా ఉంటుంది). 


తాత్పర్యం: ధార్తర్శాష్టులలో పెద్దవాడైన ఈ దుర్యోధనుడు ఎక్కువ అభిమానం కలవాడు. ఉన్నతమైన మనస్సు 
కలవాడు. జయించ శక్యంకాని పరాక్రమం కలిగిన గొప్పవాడు. బాణాలు వేయటంలో చేతిసులువు కలవాడు. కాని, 
మాపట్ల కోపబుద్ది కలిగినవాడు. కార్యములందు దుష్టుడు. ఉత్తరకుమారా ఈ దుర్యోధనుడిని ఎదిర్చినపుడు నాకు 
పండుగే! 


విశేషం: దుర్యోధనుడిని పరిచయం చేయటంలో అర్జునుడు ఒక ప్రత్యేకతను ప్రదర్శించాడు. సాధారణ ధర్మాలతోపాటు 
సాపేక్ష లక్షణాలను కూడ పేర్కొన్నాడు. అవి తెలుపు నలుపుల చిత్రాన్ని అందించాయి. అతడు స్వయంగా ఉగ్రుడు. 
పాండవులపట్ట కోపా(గ్రబుద్ది. సహజంగా అనూనమాన మహితోన్నత చిత్తుడు. కాని, కార్యములందు అనార్యుడు. బాణాలు 
వేసేటప్పుడు నేర్పుతో కూడిన హస్తలాఘవం కలవాడు. అయితే అర్జునుడి ఎదుట నిలువలేనివాడు. ఈ వైరుద్ద్య గుణచిత్రణ 
మిందులోని వైచిత్రి. (సంపా.) 


తే. అరసికొని యెన్నిభంగులనైన నితని, | తేరు మనబారి కగపడు తెటి(గు గాంచి 
యడరి బాసటయై యెవ్వ రడ్డపడిన । మెటిపు మెఅసిన చాడ్పున6 దథియ( జొరుము. 16 


ప్రతిపదార్థం: అరసికొని= తెలిసికొని; ఎన్ని భంగులన్‌+ఐనన్‌= ఎన్ని రీతులుగా నైనా; ఇతని తేరు= ఈ దుర్యోధనుడి రథం; 
మన బారికిన్‌= మనకు లక్ష్యమైన పరిధిలోనికి; అగపడు తెజుంగు= కనిపించే విధం; కాంచి= చూచి; అడరి= విజృంభించి; 
బాసట+ఐ= సహాయమై; ఎవ్వరు= ఏ వీరులు; అడ్డ పడినన్‌= అడ్డం వచ్చినా; మెరపు మెరసిన చాడ్పునన్‌= తళుక్కున మెరపు 
మెరసినట్టు; తరియన్‌+చొరుము= దగ్గరకు సమీపించుము. 


తాత్పర్యం: వెదకి చూచి యేరీతిగానైనా ఆ దుర్యోధనుడి రథాన్ని మనం కొట్టటానికి వీలుకలిగే పరిస్థితిని చూచి, 
విజృంభించి ఎవ్వరైనా సరే అడ్డువచ్చి నప్పటికీ, కను మూసి తెరచినంతలో మెరుపు మెరిసినట్టుగా దుర్యోధనుడిని 
సమీపించుము. 
విశేషం: అలం: ఉపమ. 
క అస్మత్సితామహుం డతి । విస్మయ జనన ప్రతాప విభవాగ్ని శిఖా 

భస్మీభూత ప్రతిప । క్షస్మయ కాననుండు, ప్రథమగణ్యుండు బుద్దిన్‌. 17 
ప్రతిపదార్థం: అస్మద్‌+పితామహుండు= మా తాతగారు (భీష్ములవారు); అతి విస్మయజనన= మిక్కిలి ఆశ్చర్యం కల్గించే; 
ప్రతాపవిభవ= (ప్రతాప వైభవమనే ((ప్రతాపమంటే పేరు చెప్పిన వెంటనే ఎదుటివారు హడలిపోయేట్లు ఉండటం); అగ్నిశిఖా= 
అగ్నిజ్వాలచేత; భస్మీభూత= భస్మం అయిన; (ప్రతిపక్ష= ఎదుటి పక్షంయొక్క; స్మయ= గర్వం అనే; కాననుండు= వనం 
కలవాడు; బుద్దిన్‌= బుద్ధిలో) ప్రథమగణ్యుండు= ముందుగా లెక్కింపదగ్గవాడు. 

ఠా ఠా Us 

తాత్సర్యం: మా తాత అయిన భీష్ముడు గొప్ప ప్రతాపం కలవాడు. శత్రుపక్షుల గర్వమనే అరణ్యాన్ని తన 
ప్రతాపమనే అగ్నిజ్వాలచేత భస్మీభూతం చేయగలవాడు. బుద్ధిలో మొదటివానిగా లెక్కించదగ్గవాడు. 


598 శ్రీమదాంధ్ర మహాభారతము 
క బహు మహితాయుధ విద్యా । రహస్య సంవేది, ధార్తరాష్తులకును మా 

కు హితంబ కోరు సము(డై, । సహాయ మగు వారలకు నచట దా నునికిన్‌. 18 
ప్రతిపదార్థం: బహు= ఎక్కువ; మహిత= గొప్పవైన; ఆయుధ= ఆయుధాల; విద్యా రహస్య= విద్యా రహస్యాలను; సంవేది= 
బాగా ఎరిగినవాడు; ధార్తరా[ష్టులకును= కౌరవులకు; మాకున్‌= మాకును (పాండవులకు); సము(డు+ఐ= ఇరువురి యెడల 


సమానమైన అనురాగం కలవాడై; హితంబు+అ= హితమే; కోరున్‌= కోరతాడు; తాన్‌= ఆ భీష్ముడు; అచటన్‌= అచటనే 
(కౌరవుల వద్దనే); ఉనికిన్‌= ఉండటంచేత; వారలకున్‌= కౌరవులకు; సహాయము+అగున్‌= సహాయపడుతున్నాడు. 


తాత్సర్యం: చాలా గొప్పవైన ఆయుధ విద్యా రహస్యాలు బాగా తెలిసినవాడు, కౌరవులకూ మాకూ సమంగా హితం 
కోరేవాడు. అక్కడ కౌరవుల వద్దనే ఉంటున్నందువలన వారికి సహాయపడతాడు. 


క _ వివిధము లగు లక్ష్యంబుల । నవలీలం దునియ నాట నవియంగ నేయున్‌; 
భువనైక ధన్వి నత్యు । గ్ర విచేష్టితు నోర్డెం బరశురాముం బోరన్‌. 19 


ప్రతిపదార్థం: వివిధములు+అగు= పలురకాలైన; లక్ష్యంబులన్‌= కొట్టవలసిన లక్ష్యాలను; అవలీలన్‌= తేలికగా; తునియంగన్‌= 
విరగ గొట్టేటట్టుగా; నాటన్‌= నాటేటట్టుగా; అవియంగన్‌= పగిలేటట్టుగా; ఏయున్‌= బాణాలు వేస్తాడు; పోరన్‌= యుద్దంలో; 
భువన+ఏక, ధన్విన్‌= లోకంలో (్రేష్టుడైన విలుకాడైనవాడిని; అతి+ఉ(గ్ర= మిక్కిలి భయంకరమైన; విచేష్టితున్‌= (క్రియగలవాడిని; 
పరశురామున్‌= పరశురాముడిని; ఓర్భెన్‌= ఓడించాడు. 


తాత్సర్యం: అనేక రకాలైన లక్ష్యాలను మధ్యకు విరిగేటట్టుగా, నాటేటట్టుగా, పగిలేటట్టుగా సులువుగా బాణాలు 
వేయగలడు. ప్రపంచంలో శ్రేష్టుడైన విలుకాడూ, యుద్దంలో అతిభయంకరుడూ అయిన పరశురాముడిని ఓడించిన 
మహావీరుడు. 


క. శంతనునందను నరదము । పొంతం బోవలవ; దలుక పుట్టి యతండు భూ 
కాంతునకు సైన్యమునకుం । జెంతల. జేరంగనీక సిలుగుల౦ బెట్టున్‌.' 20 


ప్రతిపదార్థం: శంతను నందను+అరదము= భీష్ముడి రథంయొక్క; పొంతన్‌= దరిదాపులకు; పోవలవదు= పోవద్దు; 
అతండు= ఆ భీష్ముడు; అలుక పుట్టి= కోపం వచ్చి; భూకాంతునకున్‌= దుర్యోధనుడికి; సైన్యమునకున్‌= సైన్యానికి; 
చెంతలన్‌+చేరంగనీక= దరిదాపులకు (మనలను) రానీయకుండా; సిలుగులన్‌+పెట్టున్‌= ఇబ్బందులు పెట్టగలడు. 


తాత్సర్యం: భీష్ముడి రథం ఉన్న [ప్రాంతానికి మన రథం పోనీయకుము. అతడికి కోపం వచ్చిందా- మనలను 
దుర్యోధనుడికి గాని, అతడి సైన్యానికి గాని దరిదాపులకు చేరనియ్యడు.' 


విశేషం: భీష్ముడు పితామహుడు (తాత). ఆయనను గురించి నాలుగు కందపద్యాలు చెప్పాడు అర్జునుడు. భీష్ముడు 
ఆలోచనలో అగ్రగణ్యుడు. ఎంతటి శత్రువులనైనా భస్మం చేసికాని వదలనివాడు. అస్త్రవిద్యా రహస్యవేది. మనసు పాండవులమీద 
ఉన్నా కౌరవులలో ఉండి వారికి చేదోడుగా ఉండేవాడు. వివిధ లక్ష్యాలను తేలికగా భేదించగల గొప్పు విలుకాడు. పరశురామ 
శిష్యుడు. అతడివైపుపోతే అసలుకే మోసం వస్తుంది. అతడికి కోపం వచ్చిందా రాజువైపు అడుగు సాగనివ్వడు. అడ్డగించి 
ఇబ్బందులపాలు చేస్తాడు. కాబట్టి అతడికి దూరంగానే రథాన్ని సాగిస్తూ దుర్యోధనుడిని సమీపించాలని అర్జునుడి వ్యూహం. 
ఉత్తరోత్తరం బలీయం - అనే న్యాయాన్ని అనుసరించి కురువీరులందరిలో అజేయుడు భీష్ముడని ధ్వని. (సంపా.) 


విరాటపర్వము - పంచమాశ్వాసము 599 


వ. అని యిట్లు వేటు వేజం జూపి, క్రమంబున నేర్పడం జెప్పి సవ్యసాచి సమరోన్ముఖుం డగు సమయంబున 


సస్మితుం డగుచు నశ్వత్థామ రవితనయు నవలోకించి యిట్లనియె. 21 


ప్రతిపదార్థం: అని= పలికి; ఇట్టు= ఈరీతిగా; వేణువేజన్‌= వేర్వేరుగా (విడివిడిగా); చూపి= వీరులను కనబరచి; (క్రమంబునన్‌= 

వరుసగా; ఏర్పడన్‌+చెప్పి= స్పష్టంగా తెలిసేటట్లు చెప్పి; సవ్యసాచి= అర్హునుడు; సమర+ఉన్ముఖుండు= యుద్దానికి సిదమైెనవాడు; 
అ త జ ఠా అ 

అగు సమయంబునన్‌= అయ్యే సమయంలో; అశ్యత్తామ; సస్మితుండు+అగుచున్‌= చిరునవ్వు కలవాడవుతూ; రవితనయున్‌= 

కర్ణుడిని; అవలోకించి= చూచి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అర్జునుడు వీరులను విడివిడిగా చూపించి, ఇక యుద్దానికి దిగేసమయంలో, అశ్వత్తామ కర్ణుడిని చూచి 
చిరునవ్వు నవ్వుతూ ఈ విధంగా అన్నాడు. 


క. “నిను నీవ పొగడికొని పలి । కిన పలుకులు పెక్కు గలవు; క్రీడి యనికి వ 
చ్చినవా( డిదె పులివలె; మా । ర్కొన రాదే కర్ణ! సేనకుం బ్రియ మెసంగన్‌. 22 


ప్రతిపదార్థం: కర్ష!ః= ఓ కర్ణా; నినున్‌= నిన్ను; నీవు+అ= నీవే; పొగడికొని= స్తుతించుకొని; పలికిన= అన్న; పలుకులు= 
మాటలు; పెక్కు= ఎన్నో; కలవు= ఉన్నవి; క్రీడి= అర్జునుడు; అనికిన్‌= యుద్దానికి; పులివలెన్‌= పులివలె భయం కొలిపేవిధంగా; 
ఇదె= ఇదిగో; వచ్చినవాండు= వచ్చాడు; సేనకున్‌= సైన్యానికి; ప్రియము= ప్రీతి; ఎసంగన్‌= ఎక్కువయ్యేటట్టు; మార్కొనరాదే?= 
ఎదుర్కొన రాదా? 


తాత్సర్యం: 'ఓ కర్ణా! ఇంతకు ముందు ఎన్నోసార్లు నిన్ను నీవు పొగడుకొన్నావు. అర్జునుడు పులివలె అడుగో 
వచ్చాడు. అతడిని ఎదుర్కొనుము. సైన్యం సంతోషిస్తుంది. 


విశేషం: అలం: ఉపమ. కర్ణుడు తనను తానే ఎన్నోసార్లు పొగడుకొన్నాడు. మరొకరు పొగడటం ఉచితం. ఎవ్వరూ పొగడేవారు 
లేకపోవడం చేత తనను తానే పొగడుకొనవలసి వచ్చిందని అశ్వత్భామ చెప్పుతున్నాడు. కర్టుడు తనను తాను పొగడుకొనే 
సందర్భంలో అర్జునుడిని మట్టుపెడతాను అని కొన్ని క్షణాలముందే కురువీరుల ముందు (ప్రగల్భాలాడాడు (చూడండి. 4 
ఆశా. 200-205 ప.) అందుకే అశ్వత్తామ కర్షుడిని చూచి, అడుగో అర్జునుడు పులివలె యుద్ధంలోకి ధైర్యంగా వచ్చాడు. 
పిల్లివలె కాదు- అని ఎత్తిపొడుస్తున్నాడు. 


క. తలంకు గలదేని శకునిం, । బిలిచి విచారింప( బొమ్ము; పృథివీపతి నీ 
తలన తన కార్యఖడ్గం । బుల మోపెక్కించె; రిత్తవోవునె నీకున్‌? 23 


ప్రతిపదార్థం: తలంకు= భయం; కలదు+ఏని(న్‌= ఉంటే; శకునిన్‌= శకునిని; పిలిచి= పిలిచికొని; విచారింపన్‌= ఆలోచించటానికి; 
పొమ్ము= వెళ్ళుము; పృథివీపతి= దుర్యోధనుడు; తన కార్య ఖడ్గంబుల= తన రాజకార్యాలయొక్క, యుద్దాలయొక్క; 
మోపున్‌= భారాన్ని; నీ తలన్‌+అ= నీ మీదనే; ఎక్కించెన్‌= (విశ్వాసంతో) ఉంచాడు; నీకున్‌= నీకు; రిత్త+పోవునె?= (ఆ 
బాధ్యత) వృథా పోతుందా? 


తాత్సర్యం: ఒకవేళ అర్జునుడి వలన నీకు భయం వేస్తే, శకునితో వెళ్ళి ఆలోచించుము. వెళ్ళుము. మన రాజు తన 
రాజకార్యాల, యుద్దాల భారం నీ తలపై మోపాడు కదా! మరి నీకు తప్పుతుందా? 


600 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అశ్వత్తామ మాటలు అక్షరాలా అధిక్షేపోక్తులే. కర్ణుడు |ద్రోణాది వృద్దులను కొన్ని క్షణాల (క్రితం నిందించి పలికాడు. 
దుర్యోధనుడి యోగక్షేమం కోరే వీరుడు తానేనని చెప్పుకొన్నాడు. ఆ మాటలవలన కురువీరులలో రెండు పక్షాలు ఉన్నాయని 
స్పష్టమయ్యాయి. ఆ విభజనమనస్తత్యానికి మూలకారకుడు కర్షుడని అశ్వత్హామ అభిప్రాయం. శిష్టచతుష్టయం (భీష్మ, (ద్రోణ, 
కృపాశ్వత్థ్భామలు) ఒక పక్షం. వీరు పాండవ పక్షపాతులుగా కర్ణుడు వ్యాఖ్యానించాడు. ఇక మిగిలినది దుష్ట చతుష్టయం 
(దుర్యోధన కర్ల శకుని దుళ్ళాసనులు). దుష్ట్రచతుష్ట్రయం దృష్టిలో పై శిష్ట చతుష్ట్రయమే దుష్ట్రచతుష్ట్రయం. అందువలన 
బాహాటంగా వారిని నిందించటంలో కర్గుడు ప్రధానపాత్ర నిర్వహిస్తుంటాడు. ఈ భూమికతో చూస్తే - అశృత్తామ అధిక్షేపోక్తులు 
అర్థవంతంగా ఉంటాయి. అర్జునుడు యుద్దానికి వచ్చాడు. కాని, శిష్టచతుష్ట్రయాన్ని వినయ గౌరవాలతో సంభావించి, కర్గుడిని 
నిరాదరించి, దుర్యోధనుడిపై సూటిగా దాడి చేయబోతున్నాడు. అర్జునుడు తమపై బాణాలు గుప్పితే కాని శిష్టచతుష్టయం 
యుద్దం ప్రారంభించేటట్టు లేదు. అది వారి ఆంతర్యం. దానిని భీష్మాదులు చెప్పరు. కాని, అశ్వత్తామ ఆవేశపరు డయినా, 
దానిని కప్పిపుచ్చి, తాము యుద్దం ప్రారంభించక పూర్వమే నీవొక్కడివే అర్జునుడికి అడ్డు తగిలి - 'ఒక వీరున కొక్కండ 
చాలు గాక! యెందటు వలయున్‌? (4-201) అని పలికిన పౌరుష వాక్యాలను నిజం చేసికొనుమని హెచ్చరించాడు. 
అంతేకాదు- 'యుద్దం బాణాల ఆటకాని, జూదపు పావుల ఆట కాదు. బాణాలతో గెలువలేని మీరు శకుని జూదాల ఆటతోనే 
గెలవటం అలవాటు. నీకు భయంగా ఉంటే ఆ శకుని సలహా పాటించుము”-అని అధిక్షేపించాడు. నిజమైన వీరుడికి ఈ 
మాటలు నిప్పులు మీద [క్రుమ్మరించినట్టుంటాయి. కర్షుడు అందుకే మండిపడ్డాడు. (సంపా.) 


వ. అనిన విని యతండు క్రోధ ఘూర్ణమాన తారకుం డగుచు నిట్లనియె. 24 


ప్రతిపదార్థం: అనినన్‌= అని పల్కగా; విని= విని; అతండు= ఆ కర్షుడు; (క్రోధ= కోపంతో; ఘూర్లమాన= తిరుగుడుపడుతున్న; 
తారకుండు+అగుచున్‌= కనుపాపలు కలవాడౌతూ; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అశ్వత్థామ పైవిధంగా దెప్పిపొడవటంతో, కర్ణుడు కోపంతో కనుపాపలు కదులుతూ ఉండగా ఈ 
విధంగా అన్నాడు. 


విశేషం: 'అనిన విని యతం డిట్లనియె-అంటే చాలు. కాని, తిక్కన “క్రోధ ఘూర్లమాన తారకుం' డగుచు - అని 
అభినయాంశను విడవకుండా వర్లించాడు. అది నాటకీయతలో భాగం. భరతనాట్యశాస్త్రంలో అన్ని రసాల వలెనే రౌద్రరసం 
కూడా ఆంగికం, నైపథ్యం, వాచికం అని మూడు విధాలుగా చెప్పబడింది. (క్రోధం రౌద్రరసానికి స్థాయి భావం. దానికి ఆక్షేప 
వచనం విభావాలలో ఒకటి. కర్ణుడు (ద్రోణాదుల పట్ల అవజ్ఞగా మాట్లాడాడు. ఉత్తములయందు అవజ్ఞ మానసికంగా ఉంటుంది. 
మిగిలినవారియందు వాచికమైన అవజ్ఞ నిందారూపంగా ఉంటుంది. కరుడు వాచికమైన అవజ్ఞ చేశాడు. దానికి (ప్రతిగా 
అశృత్తామ వాచికమైన ఆక్షేపం చేశాడు. దానికి కర్టుడికి (క్రోధం వచ్చింది. (క్రోధాన్ని మూడు రకాలుగా శారదాతనయుడు 
భావప్రకాశంలో వివరించాడు - (క్రోధం, కోపం, రోషం అని. అందులో (క్రోధం- శత్రు, మిత్ర, పియా, భృత్య, పూజ్యాదులను 
బట్టి అయిదు విధాలు. వాటిలో భృత్యులమీద కలిగే (క్రోధంలో శిరఃకంపం, అక్షి విక్షేపం, (వ్రేలితో బెదిరించటం, మరలిమరలి 
చూడటం అనేవి ఆంగికాభినయాలు. (వివరాలకు చూడండి : సాత్మికాభినయం - డాక్టర్‌ పి.ఎస్‌.ఆర్‌.అప్పారావు, ప. 484- 
485). కర్షుడు (క్రోధంతో కనుగుడ్డు త్రిప్పాడని తిక్కన వర్ణన. ఇది (క్రోధాభినయం. అందులోనూ అశ్యత్తామ పట్ల కర్షుడికి 
గల అలక్ష్య (అగౌరవ) భావాన్ని వ్యంజింప చేయటానికి తిక్కన భృత్యులమీద కలిగే (క్రోధభావ చేష్ట్రను ఎన్నుకొనటం 
గమనించదగిన అంశం. అభినయం కూడా తిక్కన రచనలో రస వ్యంజకమే. (సంపా.) 


చ. “తలడెడు వానికిన్‌ మగండ తానటె నన్నడ(కించు వాణి డిసీ 
పలుకకు; భీతున ట్లొదుంగం బాటునె శూరుండు? నిన్ను నచ్చి యే 
కలనికి వచ్చితిన్‌; నరుండ కాం డట వాసవుండైన నేమి నా 
బలము. జలంబు నేరిమియు బంటుతనంబును నీవ చూడుమీ!' 25 


విరాటపర్వము - పంచమాశ్వాసము 601 


ప్రతిపదార్థం: తలశెడు వానికిన్‌, మగండు+అ= భయపడేవాడికి మగడైనవాడే! (మగడు - తెలుగు జాతీయం. భయపడే 
వాడికి కొమ్ముకాసేవాడు అని భావం); తాన్‌= తానే (భయపడేవాడే); నన్నున్‌= (కర్ణుడిని); అడంకించువాండు+అటె?= ఎగతాళి 
చేసేవాడా?; ఇసీ= ఛీ; పలుకకు= ఎక్కువగా మాట్లాడకుము (నోరు మూసుకొమ్మని భావం); శూరు(డు= వీరుడు; భీతు+అట్లు= 
భయపడిన వాడివలె; ఒదు(గన్‌+పాటునె?= (ప్రక్కకు ఒదిగి వేగంగా పరుగెత్తుతాడా?; నిన్నున్‌= అశ్యత్తామను; నచ్చి= నమ్మి; 
ఏన్‌= కర్ణుడు; కలనికిన్‌= యుద్దానికి; వచ్చితిన్‌= వచ్చానా? (రాలేదని భావం); నరుండు+అ, కాండు= అర్జునుడే కాడు; 
వాసవు(డు+ఐనన్‌+ఏమి?= ఇండద్రుడైనా లెక్కేమిటి; నీవు+అ= నీవే స్వయంగా; నా బలమున్‌+చలంబున్‌= నా బలాన్నీ, 
పట్టుదలనూ; నేరిమియున్‌= నేర్పరితనాన్నీ; బంటుతనంబును= పరా(క్రమాన్నీ; చూడుమీ!= కళ్ళారా చూడు. 


తాత్పర్యం: “'భయపడేవాడికి కొమ్ముకాసేవాడు తన సంగతి తెలిసికొనలేక నన్ను ఎగతాళి చేసేవాడా? (నీ మాటలు 
నాపట్ల అట్లా ఉన్నాయి). ఛీ! నీవు నాతో ఎక్కువగా మాట్టాడకుము. పరాక్రమవంతుడు ఎక్కడైనా పిరికివాడివలె 
ప్రక్కకు తప్పుకొంటూ పరుగెత్తుతాడా? నిన్ను నమ్మి నేను యుద్దానికి వచ్చానా? (నా పరాక్రమం మీద నాకు గట్టి 
నమ్మకం ఉన్నది). అర్జునుడే కాదు (అతడి బాబు అయిన) ఇంద్రుడు వచ్చినా నాకేమి? నా బలాన్నీ, పౌరుషాన్నీ, 
నేర్పరితనాన్నీ, పరా(క్రమాన్నీ నీచే కళ్ళారా చూద్దువు గాని. 


విశేషం: కర్టుడు కోపంతో పల్కిన మాట లివి. అందుకే - ఈ పద్యంలోని వాక్యాలమధ్య వాచికాభినయగతమైన విరామాలు 
కనబడతాయి. ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క సంచారి భావానికి వ్యంజకం. “తలకు గలదేని”.... అని అశ్వత్థామ ఆక్షేపించాడు. 
దానికి ప్రతిగా 'తలతెడు వానికిన్‌ మగండ..." అని కర్ణుడు అధిక్షేపించాడు. సూటిగా అశ్వత్హామను సంబోధించకుండా ప్రథమ 
పురుషలో మొదటి వాక్యం పలికాడు. ఇది గర్వం అనే సంచారి భావ వ్యంజకం. ఛీ! నాతో మాట్లాడకు - అని చీదరించుకొనటం 
మధ్యమ పురుషలో సాగింది. ఇది అమర్ష చిహ్నం. శూరుడు భీరువు వలె ప్రక్కకొదిగిపోతాడా?- అన్న వాక్యం అశ్యృత్తామ 
పరంగానే కాక అర్జునుడిపరంగా కూడా చేసిన అధిక్షేపం. ఇది గర్వభావ వ్యంజకం. “నిన్ను నమ్మి నేను యుద్దానికి రాలేదు” 
మదభావ సూచకం. నరుడినే కాదని, ఇంద్రుడినైనా ఎదురిస్తా ననటం అతని జొద్దత్య, ఉగ్రత, ఉత్సాహ భావ వ్యంజకం. 
ఈ పద్యంలో ఇటు అశృత్తామను ప్రత్యక్షంగానూ, అటు అర్జునుడిని పరోక్షంగానూ కర్ణుడు పరిహసించాడు. తలశెడువాడు 
కర్ణుడని అశృత్తామ అంటే.. తలశెడువాడైన అర్జునుడి కొమ్ము గాసేవాడు అశృత్తామ అని కర్షుడన్నాడు. అర్జునుడు సైన్యం 
మీదకు సూటిగా రాకుండా ప్రక్కకు ఒదిగి వ్యూహం (ప్రకారం దుర్యోధనుడిని పట్టుకొనటానికి పోతున్నాడు. కాని, అతడు 
“'భీతు నట్టాదుంగం బాజు శూరు' డని కర్టుడి అధిక్షేపం. నిజానికి భయపడుతున్నవాడు అర్జునుడని, వాడిని తలదన్నినవాడు 
అశృత్తామ అనీ కర్షుడి అవహేళన. అశ్వత్థామకు దీటైన (ప్రతిసమాధాన మిది. అంతేకాదు, ఎంతటి వీరులనైనా చులకనగా 
మాట్లాడే కర్ణుడి స్వభావం మరొకసారి బయటపడింది. (సంపా.) 


కు అని కడ(గు నినసుతునకు । న్మును ద్రోణు(డు ద్రోణనందను(డు( గృపుండును శాం 
తనవుండు6. గడయగుట దుర్యో | ధను డవలోకించి యత్యుదగ్రతం గడంగెన్‌. 26 


ప్రతిపదార్థం: అని= పలికి; కడంగు+ఇనసుతునకున్‌= (యుద్దానికి) పూనుకొనే కర్షునకు; మును= ముందుగా; ద్రోణుండున్‌= 
దోణుడును; ట్రోణనందనుండున్‌= అశ్వత్భామయును; కృపుండును= కృపాచార్యుడూ; శాంతనవుండున్‌= భీష్ముడును; 
కడ(గుట= యుద్దానికి పూనుకొనటం; దుర్యోధనుండు; అవలోకించి= చూచి; అతి+ఉద(గ్రతన్‌= మిక్కిలి భయంకరంగా; 
కడలాన్‌= సిద్దమయ్యాడు. 


తాత్పర్యం: అట్లా పలికి యుద్దానికి కర్టుడు పూనుకొనటానికి ముందే ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు, భీష్ముడు 
సన్నద్దమయ్యారు. అది చూచి దుర్యోధనుడు కూడా అత్యంతావేశంతో యుద్దానికి సిద్దమయ్యాడు. 


602 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఈ పద్యంలో కదులుతున్న సైన్య వ్యూహాన్ని కన్నులకు కట్టేటట్టు చలనచిత్రంగా తిక్కన పరిచయం చేస్తున్నాడు. 
అర్జునుడు ఎవరిని కదిలించకుండా ముందుకు సాగాలనుకొన్నాడో ఆ నలుగురూ స్వీయ ప్రేరణతో దుర్యోధన రక్షణార్ధం 
అర్జునుడిని అడ్డగించాలని సంకల్పించారు. అంతలో అశ్యత్తామ కర్లుడిని అధిక్షేపించాడు. అతడిచేత (ప్రేరితుడై కర్టుడు తానే 
జ co [= బా a iia ar) 
ముందు యుద్దానికి సిద్దమౌతున్నట్టు ముందుకు సాగాడు. కాని, అంతకంటే ముందే “శిష్టచతుష్టయం” ముందుకు నడుస్తూ 
కనపడింది. కర్ణుడు వారి వెనుకవాడయ్యాడు. వారందరిని చూచి దుర్యోధనుడు రంగప్రవేశం చేశాడు. అర్జునుడు అనుకొన్నంత 
పనీ జరిగింది. గోవులు మరలిన (ప్రదేశం (ప్రస్తుత యుద్ద రంగస్థలమయింది. కౌరవసేన నడిమి భాగాన్ని అర్జునుడు 
ఢీకొన్నాడు. అందువలన కౌరవసేన అతడి చుట్టూమూగి యుద్దం చేసే అవకాశం కలిగింది. (సంపా.) 


వ. ఇవ్విధంబున నయ్యేవురు దొరలును ధరణీశుండును సరభసంబుగా బరవసంబు సేసిన దుశ్శాసన దుష్ర్రహ 
దుర్ముఖ ప్రముఖ నిఖిల కురుకుమార నికాయంబును శకుని సైంధవ ప్రభృతి బంధు నివహంబును బాహ్లిక 
సోమదత్తాది సామంత నికురుంబంబును మటియునుంగల వివిధ యోధ వీర నిచయంబును నొక్కటం 
గరటిఘటా ఘోటకధట్ట రథయూధ పదాతి వితతి సంరంభ శుంభత్సేనా సమూహ సహితంబుగాం ద్రోచి 
నడచిన. 27 


ప్రతిపదార్థం: -ఈ+విధంబునన్‌= ఈరీతిగా; ఆ+ఏవురు= ఆ అయిదుగురు; దొరలునున్‌= వీరులును; ధరణీశుండును= 
రాజైన దుర్యోధనుడును; సరభసంబుగాన్‌= తొందర తొందరగా; బరవసంబు+చేసినన్‌= ధైర్యం చేయగా, సాహసం చేయగా; 
దుశ్శాసన, దుష్రహ, దుర్ముఖ 'ప్రముఖ= దుశ్శాసనుడు, దుష్రుహుడు, దుర్ముఖుడు మొదలైన; నిఖీల= నమస్తమైన; 
కురుకుమార= ధృతర్మాష్టుని కుమారులయొక్క; నికాయంబునున్‌= సముదాయమున్నూ; శకుని, సైంధవ (ప్రభృతి= శకుని, 
సైంధవుడు మొదలైన; బంధు నివహంబునున్‌= బంధువుల సముదాయమున్నూ; బాహ్హిక సోమదత్త+ఆది= బాహ్హికుడు, 
సోమదత్తుడు మొదలైన; సామంత= సామంతుల; నికురుంబంబును= సముదాయమున్నూ; మరియునున్‌+కల= ఇంకా ఉన్న; 
వివిధయోధ= పలురకాల యోధుల; వీరనిచయంబును= వీరుల సముదాయమున్నూ; ఒక్కటన్‌= ఒక్కటిగా; కరటి ఘటా= 
ఏనుగు గుంపులు; ఘోట కధట్ట= గురాల గుంపును; రథ= రథముల; యూధ= సమూహం; పదాతివితతి= కాల్బలము 
సముదాయముల; సంరంభ= హడావిడితో; శుంభత్‌= శోభిల్లు; సేనాసమూహ= సేనల సముదాయంతో; సహితంబుగాన్‌= 
కూడుకొని; (త్రోచి= వేగంగా; నడచినన్‌= ముందుకు సాగగా. 


తాత్సర్యం: ఈ రీతిగా ఆ అయిదుగురు వీరులు, రారాజు తొందరగా ధైర్యం చేసి ముందుకు పోయిన వెంటనే, 
దుశ్ళాసనాది కౌరవకుమారులు, శకుని సైంధవాది బంధువులు, బాహ్లిక సోమదత్తాది సామంతులు, ఇంకా ఉన్న 
సేనాయోధులు, రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్బలం - అందరూ తొందరగా ఒక్కసారిగా ముందుకు (త్రోసికొని 
వెళ్ళగా. 


విశేషం: రారాజు యుద్దానికి సాగగానే అతడి వెంట అతడి తమ్ములు, బంధువులైన శకుని సైంధవాదులూ, బాహ్హిక 
సోమదత్తాది సామంతులూ, వారి వెంట ఇతర వీరులూ చతురంగ బలాలతో దొమ్మిగా, వేవేగంగా తరుముకొంటూ నడిచారు. 
భీష్మాదులనుండి దుర్యోధనుడి వరకూ సాగిన వరుస ఒక (క్రమశిక్షణతో సాగినట్టు పద్యాలలో చెప్పటం విశేషం. పద్యచరణ 
గణ(క్రమబద్దత వారి సేనల గతిని సూచించింది. దుర్యోధనుడి సోదర బంధు సామంత మిత్రుల సన్నాహాలను వచనంలో 
చెప్పి, వారు “త్రోసికొంటూ” నడిచిన వైఖరిని ధ్వనింప చేశాడు తిక్కన. ఈ (త్రోవుడు నడకను సైన్యాలలో విరివిగా వర్లించటం 
ఈ ఘట్టంలో గోచరిస్తుంది. (సంపా.) 


విరాటపర్వము - పంచమాశ్వాసము 603 


చ. ధరణి వడంకె, ధూళి దివి దన్నిన భానుని గానరాద, బం 
ధుర వివిధప్రకార పటు తూర్యరవంబుల. బొంగి దిక్కు లా 
స్పురిత మహాయుధోగ్ర రుచిపుంజ విజృంభణ ఘోర మయ్యె నం 
తరము సహస్రనేత్ర ముఖదైవత మండల దుర్నిరీక్షమై. 28 


ప్రతిపదార్థం: ధరణి= భూమి; వడంకెన్‌= కంపించింది; ధూళి= పరాగం; దివిన్‌= ఆకాశంలో; తన్నినన్‌= ఎగయగా; 
భానునిన్‌= సూర్యుడిని; కానరాదు+అ= చూడటానికి వీలులేక పోయింది; బంధుర= ఒప్పిదమైన; వివిధప్రకార= నానారీతుల; 
పటు= గొప్పదైన; తూర్యరవంబులన్‌= వాద్యాల ధ్వనులతో; దిక్కులు= దిశలు; పొంగెన్‌= నిండినవి; ఆస్సురిత= (ప్రకాశించే; 
మహాయుధ= గొప్ప ఆయుధాల; ఉగ్ర= భయంకరమైన; రుచిపుంజ= కాంతి సమూహాల; విజృంభణన్‌= చెలరేగటంతో; 
అంతరము= భూమ్యాకాశాల నడిమి చోటు; సహ(స్రనేత్రముఖ= దేవేంద్రుడు మొదలైన; దైవత= దేవతల; మండల= సముదాయానికి; 
దుర్నిరీక్షము+ఐ= చూడశక్యం కానిదై; ఘోరము+అయ్యెన్‌= (యుద్ధభూమి) భయంకరంగా తయారైనది. 


తాత్పర్యం: భూమి కంపించింది. పైకి లేచిన దుమ్మువలన సూర్యుడు కానరాలేదు. అనేక రకాల వాద్యాలు 
మోగించగా వచ్చిన ధ్వని దిక్కులు నిండింది. ఆయుధాల కాంతులతో ఆకాశం ఇంద్రాది దేవతలకే చూడశక్యం 
కాకుండా భయంకరంగా మారింది. 


విశేషం: అలం: అతిశయోక్తి పరికరాంకురం. పెద్ద సేన సందడిగా బయలుదేరితే ఎట్లా ఉంటుందో వర్షించే ఈ వైఖరిలో 
అతిశయోక్తి అలంకారం ఉన్నది. భూమి వణకటం, రేగిన దుమ్మువలన సూర్యబింబం కానరాకుండా ఉండటం, తూర్యరవాలతో 
దిక్కులు దద్దరిల్లటం, వేయికళ్ళ వేలుపైన ఇంద్రుడు మొదలైన దేవతలకు అది చూడ శక్యం కానిది కావటం - అనే అంశాలు 
కౌరవసేన గొప్పతనాన్ని ధ్వనింప చేసే లక్షణాలుగా ఒకవైపు పైకి కనపడుతున్నా, అవన్నీ ఉత్సాతాలవంటివిగా తోస్తూ ఉండటం 
ఇక్కడ విశేషం. ఆ ఆర్భాటంలో విజయచిహ్నాలుగా ఉండేవి అశుభసూచకాలుగా కౌరవులకు తారసిల్లినట్టు చిత్రించబడ్డాయి. 
వేయికన్నులున్న ఇం(ద్రుడికి సైతం, దివ్యదృష్టిగల దేవతలకు సైతం చూడశక్యం కాలేదని వర్షించటంలో విశేష్యాలు సాభి ప్రాయాలు 
కావటం చేత పరికరాంకురాలంకారం వర్తిల్లింది. కౌరవసేనా విజ్బంభణంపై ఇంద్రాదుల అనుగ్రహం గాని, ప్రసన్న వీక్షణం 
గాని లేదనీ, వీరరసాధి దేవత అయిన ఇంద్రుడు చూడలేని ఆ సేన అపజయం పాలౌతుందనీ వ్యంగ్యం. సైన్య వీరోచిత 
వర్లనం వలె కనబడే దీనిలో భావి కౌరవసేనా పరాభవం అలంకారధ్వని. (సంపా.) 


అర్జునుడు కౌరవ సైన్యంబుల నుటునూడుట. 
వ. అట్టియెడ నుద్దటహాసోల్లాస భాసురముఖుం డగుచు శతమఖ తనయుండు. 29 


ప్రతిపదార్థం: అట్టి-+ఎడన్‌= ఆ సమయంలో; ఉద్భట= పెద్దదైన; హాస= నవ్వుతో; ఉల్హాస= సంతోషంతో; భాసుర= (ప్రకాశించే; 
ముఖుండు+అగుచున్‌= ముఖం కలవాడై; శతమఖ తనయుండు= ఇంద్రుని కుమారుడైన అర్జునుడు. 


తాత్సర్యం: అప్పుడు అర్జునుడు పెద్దగా నవ్వుతూ ఉల్లాసంతో కూడిన ముఖంతో. 


విశేషం: 'ఉద్భట హాసోల్లాస భాసురమైని అర్జునుడి ముఖం వీరరసోల్లాసాన్ని వ్యక్తీకరించే అనుభావం కల విభావం. ఉద్భటహాసం 
అంటే అట్టహాసం వంటిది. అర్జునుడిలో వికాసదశ పొందుతున్న వీరరస స్థాయి సూచక మిది. కౌరవసైన్యం మీద స్వీయ 
వ్యూహం ప్రకారం అర్జునుడు దాడి చేస్తున్నాడు. కౌరవుల చ(క్రవ్యూహాన్ని అవలీలగా భగ్నం చేశాడు. ఆలమందలను 
విడిపించాడు. వారికి (క్రొత్త వ్యూహం కావలసి వచ్చింది. వ(జ్రవ్యూహం పన్నటానికి అనువుగా (చూడు. పద్యం 39) సైన్యాలను 


604 శ్రీమదాంధ్ర మహాభారతము 


మోహరిస్తున్నారు. పెక్కురు కలిసి ఒక్కడిని చుట్టుముట్టి ఓడించటం వ(జ్రవ్యూహ స్వభావం. కౌరవవీరు లందరుండి ఏ 
ప్రయత్నం చేయకుండానే గోధనాన్ని కోల్పోయి మొదటి అపజయాన్ని చవిచూచారు. ఇప్పు డందరూ ఏకమై రాజును 
రక్షించుకొనటానికి ఆర్భాటంగా ప్రయత్నించబోతున్నారు. దానిని గమనించిన అర్జునుడు శత్రువులను ప్రత్యక్షంగా ఎదుర్కొనే 
యుద్ద (క్రియావీరాన్ని ప్రయోగించబోతున్నాడు. ప్రతిఘటనపై (ప్రతిక్రియ అర్జునుడి వీరరస వికాసంలో రెండవ దశ. దేవతలకు 
కూడా దుర్నిరీక్షమైన సేనాటోపం అర్జునుడిలోని గర్వం అనే వీరరస అనుభవాన్ని ని(ద్రలేపింది. ఎదుటి వీరులను లెక్కచేయని 
భావం గర్వం. అందుకే అంతటి సైన్యాటోపాన్ని నిర్లక్ష్యంగా చూచాడు. వారందరికంటె తానే నేర్పరి అన్నట్టు ఒక పెద్ద నవ్వు 
నవ్వాడు. యుద్దవీరంలో హర్ష గర్వ, మోహాదులు సంచారి భావాలుగా రాణిస్తాయని రసార్లవ సుధాకరం చెప్పింది (II. 237, 
238). ఇక్కడ ఉద్భటహాసం - గర్వభావ వ్యంజకం, ఉల్లాసం - హర్షభ్రావ సూచకం. ఈ రెండూ ముఖంమీద 'ప్రతిఫలిస్తే 
అది యుద్ద వీరరస ము[ద్ర అవుతుంది. ఇది నాట్యాంశ పరిజ్ఞానానికి సంబంధించింది. దానిని సందర్భ సహితంగా తిక్కన 
చెప్పాడు. అంగాలన్నింటిలో ముఖం ముఖ్యమైనది. దానిని ఈ వచనంలో పరిచయం చేసి, అతడి కార్యశీలాన్ని తరువాతి 
పద్యంలో వర్షించాడు తిక్కన. తిక్కన ఏ పాత్రలోనైనా నవ్వును-ఏ రకంగానైనా-వర్లించాడంటే అది ఒక రసభావ వ్యంజకమైన 
అనుభావంగా ఉండటం ఆ మహాకవి రచనలో కానవచ్చే నాటకీయ రచనా శిల్పం. (సంపా.) 


చ. గుణమున లస్తకంబునను గోటియుగంబునం గేల దార భీ 
షణముగ నుప్పతిల్లి రభసంబున రే(గిన మాడ్మి( దీవ్ర మా 
ర్లణనికరంబు లొక్కట నరాతి బలంబుల గప్ప, గాండివ 
క్వణనము రోదసీకుహర కర్పరముం బగిలింప, నుగ్రతన్‌. 30 


ప్రతిపదార్థం: గుణమునన్‌= నారియందును; లస్తకంబునను= ధనుర్మధ్యంలోను; కోటి యుగంబునన్‌= వింటి చివరల 
రెంటియందును; కేలన్‌= చేతులందు; తారు+అ= అవే (తామే అయి); భీషణముగన్‌= భయంకరంగా; ఉప్పతిల్లి= పుట్టి; 
రభసంబునన్‌= తొందరగా; రేగిన మాడ్కిన్‌= వ్యాపించినట్టుగా; తీవ్ర= వాడియెన; మార్గణ= బాణాలయొక్క; నికరంబులు= 
సముదాయాలు; ఒక్కటన్‌= ఒక్కసారిగా; అరాతి బలంబులన్‌= శత్రుసేనలను; కప్పన్‌= కప్పివేయగా; గాండివ= గాండివమనే 
ధనువుయొక్క; క్వణనము= ధ్వని; రోదసీకుహర= భూమ్యాకాశ మధ్యభాగ మనెడి; కర్పరమున్‌= కుండను; పగిలింపన్‌= 
(బ్రద్దలయ్యేటట్టు చేయగా; ఉ(గ్రతన్‌= భయంకరంగా. 


తాత్సర్యం: బాణాలు నారిలోనుండి, ధనుస్సుకు మధ్యభాగంలోనుండి, వింటికోపులలోనుండి, చేతులలోనుండి 
పుట్టుతున్నట్టుగా వచ్చి శత్రు సైన్యాన్ని కప్పివేశాయి. గాండీవ ధ్వనులు భూమ్యాకాశాల మధ్యభాగమనే భాండాన్ని 
పగులగొట్టగా, భయంకరత్వంతో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం : అలం: అతిశయోక్తి ఉటత్రేక్ష. అర్జునుడు గాండీవధారి కావటం చేత గాండీవి అని పేరు వచ్చింది. దేవదత్తమైన 
ఆ గాండీవ ప్రయోగం ఒక అద్భుత వీర క్రీడ. దానిని తిక్కన ఈ పద్యంలో అలంకార సుందరంగా వర్ణించాడు. ఆకర్ణాంతం 
నారిని లాగితే గాండీవం గుండ్రని ఆకారంలో ప్రత్యక్షమౌతుంది. ఆ లాగటం నిరంతరాయంగా సాగటం చేత గాండీవ 
పరిధిరూప దర్శనం అవిచ్చిన్నంగా కలుగుతున్నది. అంటే వింటి వంగిన జాడలు గుర్తించలేనంత వేగంగా ఉన్నాయన్నమాట. 
కోదండమే ఆ స్థితిలో ఉంటే బాణాల ప్రయోగ క్రమం ఎట్టా ఉండాలి? తిక్కన దానిని అతిశయోక్తిగా వర్షించాడు. వింటిని 
ఎడంచేత్తో మధ్యభాగంలో పట్టుకొన్నాడు అర్జునుడు. కుడిచేతితో వింటిని ఆకర్ణాంతం లాగాడు. చేతితో బాణాలు వదలుతున్నాడు. 
అతడు వీలును బట్టి రెండు చేతులా ప్రయోగించగలడు. అవిరామంగా సాగే ఆ (క్రియలో బాణాలైతే వెలువడుతున్నాయి. 
కాని, అవి ఎక్కడినుండి వెలువడుతున్నాయో తెలిసికొన లేనంత అద్భుతంగా బయటపడుతున్నాయి. నారిలోనుండా? వింటి 


విరాటపర్వము - పంచమాశ్వాసము 605 


నడుమ భాగంలోనుండా? వింటి కోపులనుండా? చేతులనుండా? - తెలిసికొనలేనంత వేగం. అన్నిచోట్ల నుండి బాణాలు 
పుట్టుతున్నట్లు ఊహ కలిగిస్తున్నాయి. (అతిశయోక్తి). ఆ గాండీవంనారి నిరంతరం చేసే ధ్వని (బ్రహ్మాండ భాండాన్ని (బ్రద్దలు 
చేస్తున్నదా అన్నట్టు ఉన్నది. (ఉత్రేక్ష. గమనించదగిన మరొక విశేషమేమంటే - అంతటి కౌరవసైన్యం చేసే తూర్యనాదం 
దిక్కులను పొంగించింది. అర్జునుడు ఒక్కడు చేసే గాండీవ నారీనాదం (బ్రహ్మాండ భాండాన్ని (బ్రద్దలు చేసింది - అన్నట్లు 
చెప్పి ఉభయపక్ష బల తారతమ్యాన్ని అలంకారధ్వనితో ఆలోచనామృతం చేశాడు తిక్కన. (సంపా.) 


క. తలపడి తలమీటిన కా । ల్లలముల. బొడిసేయు; మజియు. బైపై( బీనుం 
గుల ద్రొక్కికొనుచు వెస ముం । గలిమొన6 గవియుటకు వేడ్క గడలుకొనంగన్‌. 31 


ప్రతిపదార్థం: తలపడి= కలియబడి; తలమీణీన= ఎదురుమీరి వచ్చిన; కాల్బలములన్‌= బంట్లసేనను; పొడి+చేయున్‌= నుగ్గు 
చేస్తాడు; మజీయున్‌= ఇంకా; పీనుంగులన్‌= శవాలను; (త్రొక్కికొనుచున్‌= (త్రొక్కుకొంటూ; పైపైన్‌= మీది మీదికి; వెసన్‌= 
వేగంగా; ముంగలిమొనన్‌= ముందున్న సేనను; కవియుటకున్‌= ఎదిరించటానికి; వేడ్క= ఉత్సాహం; కడలుకొనంగన్‌= ఎక్కువకాగా. 


తాత్సర్యం: అర్జునుడు తన నెదిరించి వచ్చిన ఎదుటిసేనతో కలియబడి మీదికి వచ్చిన కాల్బలాన్ని నుగ్గు చేశాడు. చేసి, 
పీనుగులమీది నుండి ముందుకు పోయి ఇంకా సేన నెదిరించే ప్రయత్న మెక్కువ చేసి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం : యుద్దవీరంలో వీరుని లక్షణాలను వివరిస్తూ శారదాతనయుడు తన భావప్రకాశంలో ఇట్లా పేర్కొన్నాడు- “యుద్దంలో 
తాను ఒక్కడే అయినా, నిరాయుధు డయినా, యుడ్లోచిత పరికరాలు సరిగా లేకపోయినా, అనేకులతో యుద్ద మొనరించవలసినా 
- భయం లేకపోవటం, యుద్ద నిశ్చయంలో అహంభావంతో ఉండటం, శస్త్ర - అస్త్ర ఘాతాలు తగిలినా హర్షం వీడకుండా 
ఉండటం, యుద్దం నుండి పలాయనం చేయకపోవటం, భీతులకు అభయమివ్వటం, శరణు పొందినవారి ఆర్తిని పోగొట్టటం - 
ఇట్టిది ఉదాత్తుల యుద్దాత్మకమైన వీరం (సాత్తికాభినయం. పు. 493). యుద్దవీర రసాభ్యుదయోల్లాస వర్లనంలో నిష్టాతుడైన 
తిక్కన దాని (క్రమ వికాసదశలను ఈ ఘట్టంలో తీర్చిదిద్దిన శిల్పం గమనార్హం. కాల్చలాలను నుగ్గు చేసి, వారి శవాలమీదుగా 
రథాన్ని నడిపించి విరోధి వర్గాలను మట్టుపెట్టాలన్న ఉత్కటోత్సాహం ఇందులో ధ్వని. సహాయం లేకపోయినా యుద్దం చేయాలన్న 
కోరిక అర్జునుడి వీరరసోల్లాస చిహ్నంగా తిక్కన తీర్చిదిద్దాడు. (సంపా.) 


క తనదృష్టియు ముష్టియుం దగు, । ననువున మున్నెత్తి యేయు; నత డప్పుడు డిం 
చిన గాయముల సపాటం । బున బదియు. బదేను నుచ్చి పోయెం గోలల్‌, 32 


ప్రతిపదార్థం: తన దృష్టియున్‌= తన చూపూ; ముష్టియున్‌= తన పిడికిలీ; తగు+అనువునన్‌= తగిన వీలుగా; మున్ను+ఎత్తి+ 
ఏయున్‌= ముందుగానే పూని బాణాలను ప్రయోగించాడు; అప్పుడు= ఆ సమయంలో; అత(డు= అర్జునుడు; కోలల్‌= బాణాలు; 
డించినన్‌= దిగపడేటట్టు వేయగా; సపాటంబునన్‌= ఒక్కుమ్మడిగా; పదియున్‌+పది+ఏనున్‌= పది కాని, పదైదు కాని; కాయములన్‌= 
సైనికుల శరీరాలను; ఉచ్చిపోయెన్‌= (ఒకేసారి) దూసికొని పోయాయి. 


తాత్పర్యం: అప్పుడర్జునుడు కంటితో లక్ష్యాన్ని చూస్తూ, బాణాలను పిడికిలితో సంధించి వేస్తూంటే (అవి) ఎదురుగా 
ఉన్న సైనికుల శరీరాలను పది పదేనింటిని ఒకే మట్టంలో దూసుకొని పోతూ ఉండేవి. 


విశేషం : 1. ఒక వీరుడు పలువురు సైనికులతో యుద్దం చేసేటప్పుడు మూకుమ్మడిగా వారిని చంపితే తప్ప విజయం సాధించటం 
సాధ్యం కాదు. ఇది యుద్దక్రీడా రహస్యాలలో ఒకటి. అట్టి మూకుమ్మడి లక్ష్యభేదనం కొందరు వీరులకే సాధ్యం. ఒకే బాణంతో 


606 శ్రీమదాంధ్ర మహాభారతము 


అనేక మందిని ఒకేసారి చంపటం ఆ పద్దతులలో ఒకటి. రామాయణంలో సప్తతాళాలను ఒకే అమ్ముతో కొట్టి రాముడు వాలి 
సంహార సామర్థ్యాన్ని సుగ్రీవుడి ముందు నిరూపించుకొన్నాడు. ఇక్కడ అర్జునుడు అటువంటి (ప్రజ్ఞనే ప్రదర్శించాడు. ఒక లక్ష్యం 
(సైనికుని) మీద వేసిన బాణం సమాంతరంగా ఉన్న అనేక లక్ష్యాలను (సైనికులను) భేదించింది. ఒకేసారి అనేక సైనికులు 
కూలటానికి ఇది కీలకం. విరామం లేకుండా బాణాలు ప్రయోగించే అర్జునుడి పరాక్రమానికి సైనికులు మందలు మందలుగా 
హతులైపోయారు. యుద్దరహస్యాలు తెలిసిన తిక్కన ఇటువంటి సూక్ష్మాంశాలను సైతం వివరించి చెప్పగల దిట్ట. 


2. అన్ని 'ప్రతులలోను - ఏయునత( డప్పు డుడించిన కాయములి” అనియే కలదు. అత. డప్పుడు - డించినం గాయముల - 
అనునది లేదు. కాని ఉడించు' అనునది యే నిఘంటువులోను కానరాదు. ఉడిపుచ్చు ఉడివోవు మున్నగు వాని వలె గుగాగమమునకు 
లోపము విభాషగాన, - ఉడిగించు - ఉడించు అయిన దనుకొన వలయును. అప్పాదులకు, గగాగమలోపము విభాష కావున 
అప్పగించు - అప్పించు అయినట్లు - ఉడిగించు - ఉడించు అయియుండవచ్చును. ఉడించు= ఉడిగించు= ఉడుగంజేయు. 
(సంపా 


చ.  ఉడుగక వెండియున్‌ సుభటు లొక్కమొగిన్‌ వెస నంటందాంకి క 
వ్వడి పటుబాణ భాస్వదనివార్య సముద్దతిం జేసి మంటలో 
మిడుతలు సొచ్చిన ట్లయిన మేటిమగల్‌ గని యీడంబోక బ 
ల్విడి మటియున్‌ వడిం బొదువ వ్రేల్మిడి. ద్రుంచె నతండు దోడుతోన్‌. 33 


ప్రతిపదార్థం: ఉడుగక= మానక; వెండియున్‌= మరల; సుభటులు= యోధులు; ఒక్కమొగిన్‌= ఒక్కసారిగా; వెసన్‌= త్వరగా; 
అంటన్‌+తా(కి= దగ్గరగా వచ్చి ఎదుర్కొని; కవ+వడి= అర్జునుడియొక్క; పటు= గట్టిదైన; బాణ= బాణాలయొక్క; భాస్వత్‌= 
(ప్రకాశించే; అనివార్య= మరల్పలేని; సముద్దతిన్‌+చేసి= వినురుచేత; మంటలోన్‌= మంటలో; మిడుతలు= మిడుతలు; 
చొచ్చినట్టు+అయినన్‌= ప్రవేశించినట్టుకాగా; కని= చూచి; మేటి మగల్‌= మహావీరులు; ఈడన్‌+పోక= వెనుదియ్యక; బల్విడిన్‌= 
పరాక్రమంతో; మజియున్‌ వడిన్‌= మరింత వేగముతో; పొదువన్‌= (క్రమ్మగా; అతండు= అర్జునుడు; తోడుతోన్‌= వెనువెంటనే; 
(వ్రేల్మిడిన్‌= చిటికెలో; త్రుంచెన్‌= తెగగొట్టాడు (చంపాడు). 


తాత్సర్యం: అయినా మానక, కొందరు వీరులు ఒక్క పెట్టున అర్జునుడి మీదికి తాకి, అతని బాణాగ్నికి మంటలో పడిన 
మిడుతలవలె చచ్చిపోయారు. అది చూచి, మహావీరులు వెనుదీయక మరింత మీదికి వచ్చి చుట్టుముట్టారు. వారిని 
కూడా అర్జునుడు వెన్వెంటనే తుంచివేశాడు. 


విశేషం : అలం: ఉపమ. అర్జునుడు సాగిస్తున్న యుద్దాన్ని తిక్కన ఒక క్రమంలో తీర్చిదిద్దాడని చెప్పటానికి ఈ పద్యం మరొక 
సాక్ష్యం. కురుసేనలో మొదట అర్జునుడిపై దాడి చేసినవారు 'కాల్బలములు” (పద్యం. 31), సామాన్య వీరులైన వీళ్లను ఒక్కొక 
బాణానికి పది పదునేనుమంది చొప్పున మట్టుపెట్టాడు. వారి తరువాత 'సుభటులు (బాగా బలం కలిగి తరిఫీదయినవారు) 
ఎదుర్కొన్నారు. వారు కాల్బలాల వలె దూరంగా ఉండి యుద్దం చేయలేదు. మెరుపుదాడిలో అర్జునుడిని సమీపించి అతడిమీద 
మూకుమ్మడిగా తలపడ్డారు. వారి మధ్య బాణాల కాంతితో వెలిగిపోతూ అనివార్యమైన విజృంభణంతో ఆ సుభటుల నందరివి 
అంతమొందించాడు. ఆ దృశ్యం అగ్నిలో మిడుతలు పడి కాలిపోతున్నట్టున్నదట! ఎంతటి చక్కని ఉపమానం! సుభటులు 
సోదిలోకి కూడా రాకుండా పోయారు. వారి తరువాత రంగంలోకి వచ్చినవారు మేటిమగలు! సైనికులలో మేటి వీరులు. నేటి 
కాలంలోని “రిజర్వుడ్‌ ఫోర్సు' వంటివారు. వారు వెనకాడకుండా అర్జునుడిని చుట్టుముట్టారు. కాని, వారినీ క్షణంలో అతడు 
చంపాడు. కాల్చ్బలంలోకూడా ఎన్ని తెగలుంటాయో, అవి శత్రువుమీద ఎట్టా తలపడతాయో కంటికి కట్టినట్టు స్వీయానుభవంతో 
తిక్కన చెప్పగలగటం ఆం(ధ్రమహాభారత రచన చేసికొన్న అదృష్టం. (సంపా.) 


విరాటపర్వము - పంచమాశ్వాసము 607 
తే. అంతకంతకు గదిసి సైన్యములు సుట్టు । ముట్టి శ స్తాస్త సంచయమున నభంబు 
(జీ ఆఆ 
దీటు కొనునట్లు సేయం. గిరీటి గాండి । వంబు పరిచాలనంబు దీవ్రంబు గాంగ. 34 


ప్రతిపదార్థం: సైన్యములు= సేనలు; అంతకున్‌+అంతకున్‌= అంతకంతకు; కదిసి= సమీపించి; చుట్టుముట్టి= చుట్టూరా వ్యాపించి; 
శస్త+అ(స్త సంచయమునన్‌= శస్తాల, అస్త్రాల సమూహంతో; నభంబు= ఆకాశం; దీటుకొనునట్టు= వ్యాపించేటట్టు;: చేయన్‌= 
చేయగా; కిరీటి= అర్జునుడు; గాండివంబు= గాండీవంయొక్క; పరిచాలనంబు= అంతటా కదిలించటం; తీవ్రంబుకా6గన్‌= 
ఎక్కువ కాగా. 


తాత్సర్యం: సేన లింకా ఇంకా దగ్గరకువచ్చి చుట్టుముట్టి శస్తాలతో, అస్త్రాలతో ఆకాశం నిండేటట్లు చేశాయి. అప్పుడు 
అర్జునుడు గాండీవచాలనాన్ని తీవ్రం చేయగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం : అలం: అతిశయోక్తి ఈ పద్యంలో వర్షించబడినవి సైన్యాల సమూహాలు. అవి శ(స్తాస్ర్తాలను ప్రయోగించగలవి. సామూహికంగా 
సమన్వయంతో సమరం చేయగలిగినవి. వారందరూ కలిసి తమ బాణాలతో ఆకాశాన్ని నింపారు. అర్జునుడిని బాణపంజరంలో 
బంధించాలని యత్నించారు. ఇది సంఘటితమైన, తీవ్రతరమైన, ప్రమాదకరమైన ఎత్తుగడ. దీనిని విధ్వంసం చేయాలంటే 
గాండీవ పరిచాలనం మరింత తీవ్రతరం కావలసిందే. అది సహజ (ప్రతిక్రియ. ఈ ప్రతిక్రియ (ప్రవర్తిల్లిన తీరును రాబోయే 
సీసపద్యం చలత్‌చిత్రంగా ప్రత్యక్షీకరిస్తున్నది. (సంపా.) 


సీ,  గోరంబోంజిన మాడ్మి( గొన్నింటి( జక్కసా(। బాలుగా వ్రయ్యలు వాపి పాపి, 
బాడిస నఅకిన భంగి. గొన్నింటిం దు । త్తునియలుగా బిట్టు త్రుంచి త్రుంచి, 
వెస అంపమున నిడ్డ్దవసిగం గొన్నిటి నిసు।; మంతలుగా నుటుమాడి యాది, 
పనివడి జోల. గొట్టినలీలం గొన్నింటిం। జిబునుగ్గుగాం బొడి సేసి చేసి, 


తే.  యడరి పొదివిన బలము నానాయుధముల.। బ్రతిహతంబుల. గావించె నతిరయమున 
నక్షత ధ్వజ సూత హయత్వ లస ద ।ఫల్లురథవల్లనుం డగు ఫల్గునుండు. 35 


ప్రతిపదార్థం: అడరి= అతిశయించి; పొదివిన= చుట్టుముట్టిన; బలము= సేన యొక్క; నానాయుధములన్‌= అనేకమైన 
ఆయుధాలను; అక్షత= దెబ్బతగులని; ధ్వజ= జెండా; సూత= సారధి; హయత్వ= గుర్రాలు కలుగుటచేత; లసత్‌= (ప్రకాశించే; 
అఫల్లు= వ్యర్ణంకాని; రథ= రథము యొక్క; వల్లనుండు+అగు= గమనం కలవాడైన; ఫల్నునుండు= అర్జునుడు; గోరన్‌= 
గోటితో; పో(జిన మాడ్కిన్‌= చిక్కును తీసి నున్నగా సవర చేసినట్టుగా; కొన్నింటిన్‌= కొన్నిటిని; చక్క= చక్కగా; సాయాలుగాన్‌= 
నిలువున సగభాగంగా; నడిమికి; వ్రయ్యలు= ముక్కలుగా; పాపిపాపి= విడదీసి; బాడిసన్‌= బాడిసతో; నజకినభంగిన్‌= చెక్కినట్టుగా; 
కొన్నింటిన్‌= కొన్నింటిని; తుత్తునియలుగాన్‌= ముక్కలుముక్కలుగా; బిట్టు= శీఘ్రంగా; త్రుంచి త్రుంచి= తెగగొట్టి; అంపమునన్‌= 
రంపం(క్రింద; ఇడ్డ= ఉంచిన; వసిగన్‌= కొన చెక్కిన కొయ్యవలె; కొన్నిటిన్‌= కొన్నింటిని; ఇసుమంత(తు)లు గాన్‌= చిన్నచిన్న 
ఇసుక రేణువులుగా; వెసన్‌= వేగంగా; నుణుమాడి+ఆడి= చీల్చి చీల్చి; పనివడి= అవసరము కలిగి; బోలన్‌= రోటిలో; కొట్టినలీలన్‌= 
దంచినట్టుగా; కొన్నింటిన్‌= కొన్నింటిని; చియునుగ్గుగాన్‌= చిన్న రవ్వవలె; పొడి చేసి చేసి= పిండివలె చేసి; అతిరయమునన్‌= చాలా 
వేగంగా; ప్రతిహతంబులన్‌= కొట్టబడిన వాటినిగా, ధ్వంసం చేయబడిన వాటినిగా; కావించెన్‌= చేసెను. 


తాత్సర్యం: కౌరవసైన్యాలు అర్జునుడిని చుట్టుముట్టి నానాయుధాలతో అతడి ధ్వజాన్ని, సారథిని, గుర్రాలను, అక్షయ 
రథాన్నీ ధ్వంసం చేయటానికి పూనుకొన్నాయి. అప్పుడు అర్జునుడు ప్రతీకారంగా వారు ప్రయోగించిన ఆయుధాలలో 


608 శ్రీమదాంధ్ర మహాభారతము 


కొన్నింటిని గోటితో చిక్కును చీల్చినట్టుగా నిట్టనిలువుగా నడిమికి ముక్కలుగా చేసివేశాడు. కొన్నింటిని బాడిసతో 
నరికినట్టుగా తునకలు తునకలుగా మిక్కిలి చిన్న ముక్కలుగా నరికివేశాడు. కొన్నిటిని రంపపు పదును (క్రిందపెట్టిన 
కొయ్యముక్కలవలె ఇసుక రేణువులంతగా మారేటట్టు మిక్కుటంగా నురుమాడాడు; కొన్నిటిని కావాలని రోట్టోపెట్టి 
దంచినట్లుగా నుగ్గునుగ్గయ్యే విధంగా పొడిచేసి వేశాడు. ఆ విధంగా వారి ఆయుధాల నన్నింటిని ధ్వంసం చేసి అర్జునుడు 
తన ధ్వజ, సూత, హయ, రథాలను మొక్కవోకుండ కాపాడుకొన్నాడు. 


విశేషం : అలం: ఉపమ. మూకుమ్మడిగా దాడిచేసిన కౌరవసైనికులు అర్జునుడిని విరథుడిని చేయాలని యత్నించారు. ఆ 
ప్రయత్నంలో అనేకాయుధాలను వాడారు. వారికి లక్ష్యాలు నాలుగు- కేతనం, సారథి, గుర్రాలు, రథం. వాటిని ధ్వంసం చేయటానికి 
అనువైన నాలుగు రకాల ఆయుధాలనైనా వారు వాడి ఉంటారు. అర్జునుడు ఆయా తెగల ఆయుధాలను తన బాణ ప్రయోగంలోని 
ఆయా పద్దతులను ప్రయోగించి నామరూపాలు లేకుండా చేశాడు. అందువలననే కాబోలు తిక్కన ఆయుధాల పేర్లను పద్యంలో 
చెప్పలేదు. 

తిక్కన తన సీసాలలో పాదాలకూ ఎత్తుగీతికీ ఏదోరకమైన (క్రమాన్వయాన్ని కల్పిస్తూ ఉండటం పరిపాటి. ఈ పద్యంలో 
కూడా దానిని అనుసంధించుకొనాలి. టెక్కాన్ని విరుగగొట్టాలని, జెండాను చింపాలని సైనికులు కొన్ని ఆయుధాలను ప్రత్యేకంగా 
ఉపయోగించి ఉంటారు. వారి ప్రయత్నానికి ప్రతీకారంగా వారి ఆయుధాలను గోళ్ళతో గోగునారను చీల్చినట్టుగానూ, నడిమికి 
విరిగేటట్టుగానూ ముక్కలు చేశాడు. సూతుడుతో సహా జెండా, గుర్రాలు, రథం క్షేమంగా నిలిచాయి. వారి ఆయుధాలు 
ప్రతిహతాలయ్యాయి. 


సారథిని చంపటానికి నిలువునా నరకటానికి సైనికులు కొన్ని ఆయుధా లుపయోగించి ఉంటారు. వా రే పద్దతిలో 
సారథిని చంపదలచారో ఆ పద్దతిలోనే అర్జునుడు వారి ఆయుధాలను విరిచాడు. బాడిసతో నరికినట్టు వాటిని ముక్కలుముక్కలుగా 
త్రుంచి పారవేశాడు. 


గుర్రాలను కత్తుల వంటి ఆయుధాలతో ముక్కలుగా చేయాలని సైనికులు పూనుకొన్నట్టున్నారు. వారికి తగిన (ప్రతిక్రియ 
చేశాడు. రంపాలతో కొయ్యలను కోసి, ఇసుక రేణువుల వలె మారేటట్లు నురుమాడినట్లుగా ధ్వంసం చేశాడు. 


రథాన్ని మోది నుగ్గు చేయాలని చూచిన సైనికుల ఆయుధాలను వారి యత్నానికి తగినట్లు రోట్లో పెట్టి దంచినట్టుగా 
ఇసుక రవ్వవలె మారేటట్టు పొడి పొడి చేసివేశాడు. 


అర్జునుడు తనమీద దాడిచేసిన సైనికుల నేమీ చేయక, వారి ఆయుధాలను మాత్రమే ధ్వంసం చేసి, వారిని నిరాయుధులను 
చేశాడు. పాపి, పాపి; త్రుంచి, త్రుంచి; నురుమాడి ఆడి; పొడిచేసి చేసి- అని తెలుగు క్రియల నామ్రేడితంతో కలిపి వాడటంలో 
వేగంగా ఎన్నోసార్హు ఆ విధంగా చేశాడనే అర్థాన్ని కవి ధ్వనింప చేశాడు. విరిగిన ఆయుధాలను గురించి చెప్పిన సీసపద్య పాదాలలో 
అలతి అలతి తెలుగు పదాల జిలుగు రచన సార్థకంగా ఉన్నది. అక్షతమైన రథాన్ని 'అక్షత ధ్వజ సూత హయత్వ లసదఫల్లు రథ 
వల్గ్లనుండు”- అనే అఖండ సమాసంలో వర్లించటం ఉచితంగా ఉన్నది. సీసపద్యంలో అర్జునుడి వీరరసాభ్యుదయోల్లాసం గోచరిస్తుంది. 
మొదట ఆయుధాలను నడిమికి నరికాడు. ఆపైన తునియలు చేశాడు. అటుపైన ఇసుమంతలుగా నురుమాడాడు, ఆమీద చిరు 
నుగ్గునుగ్గుగా పొడిచేశాడు. ఉత్తరోత్తరాలు బలీయాలన్న న్యాయంతో మొదలుపెట్టినప్పటికంటె (క్రమంగా కోపం పెరిగి, ఆయుధాలను 
విరవటంనుండి పొడిచేయటంగా విస్తరించింది. ఈ (క్రమంలో వీరరస అభ్యుదయాన్ని భావంలోనూ, ఉల్లాసాన్ని చర్యలలోనూ 
తిక్కన ధ్వనింప చేశాడు. (సంపా.) 


క, _ ఆమెయిన వివిధ వర్మ। స్తోమం బజువుళ్ళు సేసి సునిశిత బాణో 
ద్దామ ప్రసార విభవ । శ్రీ మార్తుర కద్దుతంబు సేసెం గడిమిన్‌. 36 


విరాటపర్వము - పంచనూశ్వాసము 609 


ప్రతిపదార్థం: ఆమెయిన్‌+అ= ఆ రీతిగానే; వివిధ= అనేకమైన; వర్మస్తోమంబు= కవచాల సముదాయాన్ని; అణువుళ్ళు+చేసి= 
చిన్నచిన్న ముక్కలుగా చేసి; సునిశిత= వాడియెన; బాణ= బాణాల; ఉద్దామ= అతిశయించిన; ప్రసార= వ్యాపించుట యొక్క; 
విభవశ్రీ(న్‌)= వైభవ సంపదను; కడిమిన్‌= పరాక్రమ (ప్రదర్శనతో; మార్తురకున్‌= శత్రువులకు; అద్భుతంబుగన్‌= ఆశ్చర్యం 
కల్షించేటట్టుగా; చేసెన్‌= చేశాడు. 


తాత్పర్యం: ఆ రీతిగా అర్జునుడు సైనికులు ధరించిన పలురకాలైన కవచాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి శత్రువులకు 
తన అతిశయించిన బాణప్రయోగసంపదను ప్రదర్శించి ఆశ్చర్యం కలిగేటట్టు చేశాడు. 


నిశేషం : కౌరవసైనికుల ఆయుధాలను నుగ్గుచేసి, వారి శరీరాలమీద ఉండే కవచాలను, వారి కెటువంటి గాయాలు కాకుండా 
చీల్చి, అర్జునుడు బాణప్రయోగ విద్యను (ప్రదర్శించాడు. అంతకు పూర్వం పదిపదేను మంది సైనికులను ఒకే బాణంతో 
చంపగలిగిన (ప్రజ్ఞను చూపిన అర్జునుడు ఇప్పుడు దానికి విరుద్దమైన నేర్పును (ప్రదర్శించాడు. శరీరానికి తగలకుండా కవచాలను 
మాత్రమే ఛేదించే ఆ కౌశలం సైనికులకు అద్భుతాన్ని కలిగించింది. అపూర్వ కార్యసాధనం చేసినప్పుడు నాయకుడిలో వీరరస 
స్ఫూర్తి కలుగుతుంది. దానిని చూచిన చూపరులకు అద్భుతం కలుగుతుంది. వీరం జనకరసం, అద్భుతం జన్యరసం. ఆ 
రసమర్యాద తెలిసిన తిక్కన జన్యజనకరసోల్దాసాన్ని ఇక్కడ సందర్భోచితంగా సంధించాడు. (సంపా.) 


క  గర్భద్గుణు(డై పగతుర | జర్జరితాంగులుగం జేసి సాయకజాల 
స్పూర్దన చూపటు వొగడ(గ । నిర్ణరవరనందనుండు నిమిషార్టమునన్‌. 37 


ప్రతిపదార్థం: నిర్జర వర నందనుండు= దేవేంద్రుడి కొడుకు - అర్జునుడు; గర్జత్‌+గుణుడు+ఐ= ఉరుముతున్న నారి కలవాడై; 
సాయక+జాల+స్ఫూర్ణన= బాణాల సమూహం యొక్క (పేలుడు; చూపణు= చూచేవారు; పొగడంగన్‌= పొగడగా; పగతురన్‌= 
శత్రువులను; నిమిష+అర్హమునన్‌= అరనిమిషంలో; జర్జరిత+అంగులు+కాన్‌= తూట్టుపడిన శరీరాలు కలవారినిగా; చేసెన్‌= 
చేశాడు. 


తాత్పర్యం: అర్జునుడు నారిని గర్జింపచేస్తూ బాణ సమూహాల (ప్రేలుటను (ప్రేక్షకులు పొగడుతుండగా, శత్రువులను 
అరనిమిషంలో తూట్లు పడిన దేహాలు కలవారినిగా చేశాడు. 


విశేషం : గాండీవి నిరంతర బాణాలతో ఒక అర నిమిషంలోనే ఆ సైనికుల శరీరాలను శిథిలం చేశాడు. అంటే - చంపకుండా 
గాయాలు చేసి ఒడలు గుల్ల చేశాడు. దీనిని ఒక వర్షాకాలంగా తిక్కన చిత్రించాడు. నిరవయవ రూపక స్ఫూర్తిని ప్రదర్శించాడు. 
అర్జునుడు నిర్ణరపతి కుమారుడు కాబట్టి మేఘాధిపత్యం సహజ గుణం. అతడి గాండీవ గుణనాదం గర్జ. అంటే గాండీవమనే 
మేఘం చేసే ఉరుము. నారి (మోగినప్పుడెల్లా బాణాలు పిడుగులవలె పడుతున్నాయి. ఉరుములు ఉరమటం, పిడుగులు పడటం, 
పిడుగుపాటుతో శరీరం శిథిలం కావటం వర్షాకాలంలో ఒక క్షణంలోనే జరుగుతాయి. అట్లాగే అర్జునుడి బాణపాతం కూడా- 
అనే రమణీయ భావన తిక్కన కలిగించాడు. రకారజకార సంయుక్త వర్షం ప్రాసస్టానంలో నిలిచి గాండీవ గర్జను స్ఫురింప 
చేస్తున్నది. ముందు పద్యంలో కవచాలు కోల్పోయిన వారు ఆశ్చర్యపడ్డారు. అప్పుడు వారి నోట మాటలు రాలేదు. ఇప్పుడు కూడా 
జర్జరిత శరీరులైన సైనికులు పలుకలేదు కాని, చూచేవారు మాత్రం ఆ అద్భుత కార్యాన్ని వేనోళ్ళ పొగిడారు. ఇది జన్యరసోల్ద్టాసంలో 
మరొక సూక్ష్మ శిల్పం. (సంపా.) 


శా. శక్తిస్పార ధనంజయాయత భుజా సంరంభ గాండీవ ని 
ర్ముక్త క్రూర శరావలీ దళిత శత్రువ్రాతముల్‌ శోణితా 
సిక్తాకారత( బొంది సాంద్రకుసుమశ్రేశీ వికాసోల్లస 


ద్రక్తాశోక తరువ్రజంబుల క్రియన్‌ రంజిల్లి యొప్పెం గడున్‌. 38 


610 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: శక్తి= శక్తిచేత; స్ఫార= అతిశయించిన; ధనంజయ= అర్జునుడి; ఆయత= పొడవైన; భుజా= భుజాల; సంరంభ= 
హడావిడితో; గాండీవ= గాండీవం నుండి; నిర్ముక్త= విడువబడిన; [క్రూర= భీకరమైన; శర+ఆవలీ= బాణ పంక్తిచేత; దళిత= 
చీల్చబడిన; శత్రు= శత్రువుల; వ్రాతముల్‌= సముదాయాలు; శోణిత= రక్తంతో; ఆసిక్త= పూర్తిగా తడుపబడ్డ; ఆకారతన్‌= శరీరం 
కలగటాన్ని; పొంది= పొంది; సాంద్ర= దట్టమైన; కుసుమ= పూల; (శ్రేణీ= పంక్తుల; విలాస= విలాసంతో; ఉల్లసత్‌= (ప్రకాశించే; 
రక్త+అశోక= ఎర్ర అశోకా లనెడి; తరు= చెట్టయొక్క; (వ్రజంబులక్రియన్‌= గుంపులవలె; రంజిల్లి= ఎ(ర్రనై; కడున్‌= మిక్కిలి; 


ఒప్పెన్‌= (ప్రకాశించాయి. 


తాత్సర్యం: గొప్పశక్తి ఉన్న అర్జునుడి బాహువుల వేగంతో అతడి గాండీవం నుండి వెలువడిన భీకర బాణాల దెబ్బలకు 
శత్రువుల శరీరాలన్నీ రక్త్రమయమై ఎర్రగా మారిపోయాయి. అవి దట్టమైన పూలపంక్తులతో ఉల్లాసంగా (ప్రకాశించే 
ఎర్ర అశోకవృక్షాల గుంపులవలె ఉన్నాయి. 


విశేషం : అలం: ఉపమ. 1 అర్జునుడు తన గాండీవం నుండి ప్రయోగించిన వాడి బాణాలతో శత్రుసమూహాల శరీరాలను 
గాయపరిచి, వాటిని రక్తంతో తడిసిన వాటినిగా చేశాడు. గాయాలు తిన్న సైనిక శరీరాలు కూలిపోలేదు. అంటే సైనికులు 
చావలేదు. కాని, యుద్దం చేయలేక వివశులై నిలిచిపోయారు. ఇది ఒక చిత్రమైన స్థిరచిత్రం. నిలబడి ఉన్న ఆ రక్తసిక్త సైనిక 
శరీరాలను చూస్తే ఆమూలాగ్రం ఎగ్రని పూలతో ఒప్పారే రక్తాశోక వృక్షాల వలె ఉన్నారట. అపూర్వమైన ఉపమాలంకారం! భయానక 
బీభత్స రస విభావాలను ఆస్వాద యోగ్యంగా మార్చటానికి రమణీయోపమానాలను వాడటం తిక్కన యుద్దవర్లన శిల్పం. దాని కీ 
పద్యం హృద్యమైన ఉదాహరణం.తెలుగునాట బహుళ ప్రచారంలో ఉన్న పద్యం. 


2. అశోక వృక్షాలలో బంగారు రంగులోనూ, రక్త వర్లంలోనూ, కాటుకరంగులోనూ పూలుపూసే జాతులున్నాయి. 
అందులో రక్తాశోకాలను ఉపమానాలుగా తీసికొనటం జౌచిత్యం. 


3. “శౌర్యస్తవే నృపాదీనాం శార్హూలవిక్రీడితం నుతమ్‌” - అని క్షేమేంద్రుడు సువృత్త తిలకంలో చెప్పినట్టు ఈ వృత్తం 
తనలోని వర్గ్యవస్తువైన అర్జునుడి శౌర్యాన్ని తన రచన ద్వారా వ్యంజింప చేస్తున్నది. విసర్ణనీయ, ఉపధ్మానీయ శషరేఫాది పరక 
పూర్వగుర్వక్షర బాహుళ్యం చేత ఈ పద్యం ఓజోగుణంతో రాణించింది. జర్జరిత శరీరుల దైన్యం కాదు ఇందులో గమ్యమానమయింది. 
ఆ (క్రియను సాధించిన వీరుడి వీరకృత్యాన్ని భావింపజేసే అలంకార ధ్వని. 36వ పద్యంలో వీరులే ఆశ్చర్యపడ్డారు. 37వ పద్యంలో 
చూపరు లాశ్చర్యపడ్డారు. ఇక ఈ పద్యం చదివి కావ్యపరితలు ఆశ్చర్యపడతారు. ఈ మూడు పద్యాలలో సహృదయ రసవ్యంజక 
శిల్పాన్ని అశోక వృక్షంవలె విరగబూచిన పద్యం ఇది. రసోల్లాస శిల్పంలో ఇది ఉత్తమమని తిక్కన తీర్పు. (సంపా.) 

చ. తదవసరంబునన్‌ దొర లుదగ్రత ద్రోచిన వజ్రధట్టముల్‌ 

మదమున నొక్కపెట్ట బలమర్దనుసూను రథంబు గ్రక్కునం 

బొదివె. దురంగ కింకిణుల భూరిరవంబు. గరీంద్ర ఘంటికా 

భ్యుదిత నినాదమున్‌ రథవరోత్చిత ఘోషము నుత్కటంబుగన్‌. 39 
ప్రతిపదార్థం: తద్‌+అవసరంబునన్‌= ఆ తరువాత; దొరలు= గొప్పరాజులు; ఉదగ్రతన్‌= గర్వంతో, భయంకరంగా; త్రోచిన= 
కవిసిన, (త్రోసికొంటూ ఏర్పడిన; వజ్రధట్టముల్‌= వజ్రమనే సైనికవ్యూహంగా ఏర్పడిన సమూహాలు; మదమునన్‌= గర్వంతో; 
ఒక్క పెట్టన్‌= ఒక్కసారిగా; బలమర్షను సూను= ఇంద్రుడి కుమారుడైన అర్జునుడి; రథంబు= రథాన్ని; తురంగ= గుర్రముల; 
కింకిణుల= చిరుగంటల; భూరిరవంబున్‌= పెద్ద ధ్వనియూ; కరి+ఇం|ద్ర= శ్రేష్టములైన ఏనుగుల; ఘంటికా= గంటలనుండి; 


అభ్యుదిత= బయలుదేరిన; నినాదమున్‌= ('మైతయు; రథవర= పెద్ద (శ్రేష్టమైన) రథాలనుండి; ఉత్హిత= బయల్దేరిన; ఘోషమున్‌= 
చప్పుడును; ఉత్కటంబుగన్‌= అతిశయించగా; గ్రక్కునన్‌= వెంటనే; పొదివెన్‌= చుట్టుముట్టాయి. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 611 


తాత్పర్యం: అనంతరం గొప్ప గొప్ప యోధులందరూ గర్వాటోపంతో ఒకరినొకరు (త్రోసికొంటూ వజ్రవ్యూహంగా 
ఏర్పడిన సమూహాలై గుర్రాల చిరుగంటల సవ్వడి, ఏనుగుల ఘంటల చప్పుడు, రథాల చక్ర ధ్వని ఎక్కువ కాగా 
ఒక్కసారిగా అర్జునుడి రథాన్ని చుట్టుముట్టారు. 


విశేషం : కాల్చ్బలాలలో చాలమంది గాయాలతో కదలలేని పరిస్థితి ఏర్పడగా సామంత (ప్రభువులవంటి దొరలు రథ గజ తురగ 
దళాలతో వజ్రవ్యూహాలు నిర్మించుకొని అర్జునుడిని చుట్టుముట్టటానికి యత్నించారు. “త్రిధా వ్యవస్థిత బలో వజ ఇత్యభిధీయతే। 
'సూచ్యా అల్ఫాన్‌ వజ్రేణ బహూన్‌ యోధయేత్‌”. వజ్రం - భేదించటానికి వీలులేని వ్యూహాలలో ఒకటి. త్రివిధ దళాలతో పన్నేది. 
కాబట్టి గుర్రాల కదలికలో వాటి చిరుగంటల చప్పుడు, ఏనుగుల సందడిలో వాటి గంటల నాదాలూ, రథాల పరుగులలో వాటి 
చ(క్రధ్వనులూ కలిగి ఒక మహాశబ్దం ఏర్పడింది. గమనించ తగిన అందమైన అంశమేమంటే - అర్జునుడి గుణం గర్జనం 
చేస్తుందట. అంగత్రయం చేసే నాదం ఉత్కట ఘోషంగా ఉన్నదట. ఈ శబ్ద తారతమ్యంతో బల తారతమ్యాన్ని రసికులు 
గుర్తించగలిగేటట్టు సన్నివేశాన్ని చిత్రించటం ఇక్కడి రామణీయకం. (సంపా.) 


తే. అట్టియెడ వేల్పు వచ్చినయట్ల మేను । వొంగ నలి రేంగి పాండవ పుంగవుండు 
మత్స్యన్భపనందనుని బలుమాట తోడి । యేపు సెవికిని జూడ్కికి నింపు నొసంగ. 40 


ప్రతిపదార్థం: అట్టియెడన్‌= అప్పుడు; పాండవపుంగవుండు= పాండురాజు కుమారులలో శ్రేష్టుడైన అర్జునుడు; వేల్పు వచ్చినయట్ల= 
దేవత ఆవేశించి నట్లుగా (పూనకం వచ్చిందా అన్నట్టు); మేను= శరీరం; పొంగన్‌= ఉబ్బగా; నలిరేగి= కోపంతో అతిశయించి; 
మత్స్యనృపనందనుని= ఉత్తరుడి యొక్క; బలుమాటతోడి= పొగడ్తతో; ఏపు= విజృంభణం; చెవికినిన్‌= చెవికినీ; చూడ్కికిన్‌= 
దృష్టికినీ; ఇంపు= సంతోషాన్ని; ఒసంగన్‌= కలిగించగా. 


తాత్పర్యం: అర్జునుడు దేవత ఆవేశించినట్లు శరీరం ఉప్పాంగగా విజృంభించి, ఉత్తరుడి పొగడ్త మాటలు వినటానికీ, 
చూడటానికీ ఇంపు కలిగించగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం : అలం: ఉ(త్రేక్ష. దొరలందరు ఒక్కుమ్మడిగా వజ్రవ్యూహాలతో తనను చుట్టుముట్టటానికి రావటం చూశాడు అర్జునుడు. 
బలవంతులైన శత్రువులను చూచినప్పుడు వీరుడికి మేను పొంగుతుంది. ఇది వీరోచిత సాత్తిక భావం. అది దేవత ఆవేశించినప్పుడు 
కలిగే వూనకమా అన్నట్టు ఉన్నదట! అందువలన అది ఉ(త్రేక్ష. వజ్రం - ఇంద్రాయుధం పేరు. ఆ పేరుగల వ్యూహం చూసినప్పుడు 
దేవతలే అర్జునుడిని ఆవేశించినట్టుండటం జొచిత్యం. ఆ పూనకం చూచేసరికి ఉత్తర కుమారుడు దేవుడిని (ప్రశంసించినట్లు 
అర్జునుడిని పొగిడాడట. ఆ మాటలు చెవులకు, చూపులకు సంతోషాన్ని కలిగించి రసోల్లాసాన్ని పెంచాయి. (సంపా) 


క మేదురదీర్హతరం బగు। నాదం బెడతెగక గుణమునను వడి నిగుడం 
గోదండము సంతతవల । యోదాత్తస్స్పురణ వెలుం/ుచుండంగ నేసెన్‌. 41 
ప్రతిపదార్థం: మేదుర= దట్టమైన; దీర్హతరంబు+అగు= ఎక్కువ పొడవైన; నాదంబు= ధ్వని; ఎడతెగక= మధ్యన ఆపులేక; 


గుణమునను= నారియందు; వడిన్‌= వేగంగా; నిగుడన్‌= వ్యాపించగా; కోదండము= విల్లు; సంతత= ఎల్లప్పుడును; వలయ= 
గుం[డ్రనిదై; ఉదాత్త స్ఫురణన్‌= గొప్ప ప్రకాశంతో; వెలుంగుచుండంగన్‌= వెలుగుతూ ఉండగా; ఏసెన్‌= బాణాలు వేసెను. 


తాత్పర్యం: అర్జునుడి నారినుండి దట్టమైన పొడవైన నాదాలు ఎడతెగకుండా వస్తూ ఉండగా, విల్లు ఎప్పుడూ 
వలయాకారంతో (ప్రకాశిస్తూ ఉండగా బాణాలను ప్రయోగించాడు. 


612 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం : అర్జునుడు గాండీవంతో నిరంతరంగా బాణాలు వేయటంచేత నిరంతరాయంగా గుణధ్వని దీర్భంగా వినిపిస్తున్నది. 
గాండీవం వలయంగానే (బాణం ఎక్కు పెట్టిన రూపంలోకి) ఉండిపోయింది. అది అతడికి పరివేషంగా భాసించిందని; అది 
అతడిలోని దేవతల పూనకానికి చిహ్నంగా ఉన్నదని చమత్కారం. రాబోయే పద్యంలో సూర్యుడివలె వర్షించటానికి ఇది ప్రాతిపదిక. 
(సంపా.) 


మ. ఒక మాత్రన్‌ వితతప్రసార నిబిడాత్యుగ్రాస్త సంతానముల్‌ 
సకలానీకములందు( బర్వ నరు భాస్వనూూర్తి శోభిల్లె దీ 
ప్తికలాపంబులు లోక మంతటను విస్తీర్ణంబులై యౌగప 
ద్యకృత వ్యాప్తి వెలుంగ నొప్పెస(గు మార్తాండున్‌ విడంబించుచున్‌. 42 


ప్రతిపదార్థం: ఒకమాత్రన్‌= రెప్పపాటుకాలంలో; వితత= ఎక్కువయిన; (ప్రసార= వ్యాప్తిగల; నిబిడ= దట్టమైన; అతి+ఉ(గ్ర= 
మిక్కిలి భీకరాలైన; అస్త సంతానముల్‌= అస్త (మంత్ర సహిత బాణ) సముదాయాలు; సకల+అనీకములందున్‌= అన్నిసేనల 
పైనను; పర్వన్‌= వ్యాపించగా; నరు= అర్జునుడి యొక్క; భాస్వత్‌+మూర్తి= (ప్రకాశించే శరీరం; దీప్తికలాపంబులు= కిరణ 
సముదాయాలు; లోకము+అంతటన్‌= లోకమంతా; విస్తీర్ణంబులు+ఐ= వ్యాపించినవై; యౌగపద్యకృత= ఒక్కసారిగా చేయబడిన; 
వ్యాప్తిన్‌= వ్యాపించటంచేత; వెలుంగన్‌= (ప్రకాశించగా; ఒప్పు+ఎస(గు= ఎక్కువగా అందగించే; మార్తాండున్‌= సూర్యుడిని; 
విడంబించుచున్‌= అనుకరిస్తూ; శోభిల్లెన్‌= (ప్రకాశించాడు. 


తాత్సర్యం: ఒక్కసారిగా అన్ని సైన్యాల పైనా దట్టమైన భయంకరమైన అస్రసముదాయాలను ప్రయోగిస్తూ తేజోమూర్తిగా 
కనబడుతున్న అర్జునుడు ఒక్కసారిగా కిరణాలన్నింటినీ లోకాలలో వ్యాపింపజేసి వెలిగే సూర్యుడి వలె ప్రకాశిస్తున్నాడు. 


నిశేషం : అలం: ఉపమ. అర్జునుడు మధ్యాహ్నసూర్యుడివలె (ప్రకాశించాడు. సూర్యుడు ఒక్కసారిగా తన కిరణాలను లోకంమీద 
నలుదిక్కులా (ప్రసరింపచేసి (ప్రకాశించగలడు. అర్జునుడు గాండీవంనుండి ఒక్కసారిగా అ(స్త్రసముదాయాన్ని సైన్యాలన్నింటిమీదా 
ప్రయోగించి పరా(క్రమంతో (ప్రకాశించగలడు. ఇద్దరూ భాస్వన్మూర్తులే. అందువలన ఉపమానం సహజ రమణీయం. (సంపా 


క. నరులొరులుదృశ్యములపై(। బర(గింప(గ( జూడ్కులెట్లు వడు. దప్పక య 

ప్పరుసున నరు డేయు నిశిత । శరములు లక్ష్యములు దప్పి చన వించుకయున్‌. 43 
ప్రతిపదార్థం: ఒరులు= ఇతరులయిన; నరులు= మనుష్యులు; దృశ్యములపైన్‌= చూడదగిన వస్తువులపై; పరంగింపంగన్‌= 
ప్రసరింపజేయగా; చూడ్కులు= దృష్టులు; తప్పక= తప్పకుండా; ఎట్టు= ఏరీతిగా; పడున్‌= పడునో; ఆ+పరుసునన్‌= ఆ రీతిగా; 
నరుండు= అర్జునుడు; ఏయు= వేయునట్టి; నిశితశరములు= వాడి అయిన బాణాలు; ఇంచుకయున్‌= కొద్దిగాకూడా; లక్ష్యములు 
తప్పి= గురిని తప్పి; చనవు= పోవు. 
తాత్పర్యం: చూడదగిన వస్తువుల పై సాధారణ మానవులు తమ చూపులను ప్రక్కకు తిప్పకుండా ప్రసరింప జేసినప్పుడు 
ఎట్టాగైతే గురితప్పవో, అట్లాగే అర్జునుడి బాణాలు కొద్దిగా కూడా లక్ష్య భేదనంలో గురితప్పవు. 

ap: ౧ జ a 

విశేషం : అలం: ఉపమ. చూపులు లక్ష్యాలను ఎట్టా గురిగా చూస్తాయో, అర్జునుడి బాణాలు లక్ష్యాలను అట్టా భేదిస్తాయి అని 


భావం. ఇది గాండీవి లక్ష్యశుద్దిని తెలుపుతున్నది. అనేక లక్ష్యాలమీద ఒకేసారి బాణాలు ప్రయోగించే అర్జునుడు ఎప్పుడూ 
లక్ష్యాన్ని తప్పలేదని చెప్పటం కవి హృదయం. మూలంలో ఈ భావమే వ్యతిరేక వ్యంగ్యస్ఫూర్తితో చెప్పబడింది. 


విరాటపర్వము - పంచనూశ్వాసము 613 


“పతంత్యరూపేషు యథా చక్షూంషి న కదాచన, నాలక్ష్యేషు శరాః పేతుస్తథా గాండీవధన్వినః!” (సం.4-55-26) అమూర్తాలైన 
లక్ష్యాలమీద మానవదృక్కులు ఎట్లా ఎప్పుడూ పడవో అట్లాగే అర్జునుడి బాణాలు లక్ష్యాలు కాని వాటిమీద పడవు అని మూలం. 
మూలంలో కంటె తిక్కన రచనలో స్పష్టత ఎక్కువ. (సంపా.) 


క. గజ ఘోటక రథ సూత । ధ్వజకంకట యోధగాత్ర తతియం దెచటన్‌ 
విజయ ధనుర్ముక్త శర । వ్రజములు దవులంగ6 బడ కవారణ నిగుడున్‌. 44 


ప్రతిపదార్థం: గజ= ఏనుగులు; ఘోటక= గుర్రాలు; రథ= రథాలు; సూత= సారథులు; ధ్వజ= జెండాలు; కంకట= కవచాలు; 
యోధ= యుద్దవీరుల; గాత్ర తతియందున్‌= అవయవాలందు; ఎచ్చటన్‌= ఎక్కడైనా; విజయ= అర్జునుడియొక్క; ధనుస్‌+ముక్త= 
వింటినుండి విడువబడిన; శర్యవ్రజములు= బాణ సముదాయాలు; తవులంగన్‌= తగులగా; పడక= పడిపోక; అవారణన్‌= అడ్డులేనివై; 
నిగుడున్‌= గుచ్చుకొని అలాగే వుంటాయి. 


తాత్పర్యం: అర్జునుడు వేసే బాణాలు ఏనుగులు, గుర్రాలు, రథాలు, సారథులు, జెండాలు, కవచాలు, యోధుల 
శరీరాలు మొదలైన వాటిపై ప్రయోగించినప్పుడు వాటిమీద తప్పనిసరిగా గుచ్చుకొని పడిపోక అలాగే ఉంటాయి. 


చ. కవదొన లేల పూనునొకొ కవ్వడి నా వల; దుగ్రసంగరో 
తృవమున సవ్యపాణి నపసవ్యకరంబున మార్చి, మార్చి గాం 
డివము ధరింపంగా శర పటిష్టతయుం బొరి( జేయి మార్చి చూ 


పు వెరవుతోన వీడ్వడక పొం దొడంగూడెడు నెపు సూచినన్‌. 45 


ప్రతిపదార్థం: కవ్వడి= అర్జునుడు; కవదొనలు= రెండమ్ములపొదులను; ఏల పూనునొకొ= ఎందుకు ధరిస్తాడో; నాన్‌, వలదు= 
అనవలదు; ఉ(గ్ర= భీకరమైన; నంగర= యుద్దమందలి; ఉత్సవమునన్‌= వేడుకతో; సవ్యపాణిన్‌= ఎడమచేతిలోనికి; 
అపసవ్యకరంబునన్‌= కుడిచేతిలోకి; మార్చి మార్చి= పదే పదే మార్చుకొంటూ; గాండివము= విల్లును; ధరింపంగాన్‌= ధరించటానికి; 
శర= బాణాలయొక్క; పటిష్టతన్‌= గట్టిగా ఉండటం; పారిన్‌= మాటి మాటికి; చేయిమార్భి= చేతిని మార్చి; చూపు= దృష్టిని; 
వెరవుతోను+అ= సులువుతో; పొందు= కలయిక; ఎవ్లు+చూచినన్‌= ఎప్పుడు చూచినా; వీడ్వడక= విడిపోక; ఒడంగూడెడున్‌= 
కలిసి ఉంటుంది. 


తాత్సర్యం: అర్జునుడు రెండమ్ముల పొదులను ఎందుకు ధరిస్తాడంటే, భీకరమైన యుద్దం అతడికి వేడుక. అందులో 
కుడి ఎడమచేతులు మార్చి మార్చి గాండీవాన్ని ధరించేటప్పుడు, అందుకు అనువుగా బాణాలను ప్రయోగిస్తూ ఉన్న 
ఆయన ఎడమకుడి చేతుల ప్రయోగనైపుణ్యంసైతం ఏ మాత్రం తగ్గనిదై, ఎప్పుడు చూచినా మిక్కిలి పొందిక గలదిగా 
గోచరిస్తూ ఉంటుంది. 


నిశేషం : అర్జునుడు నిర్విరామంగా గాండీవాన్ని చాలనం చేయగలగటానికి కారణం అతడు కవ్వడి కావటం. కవ+వడి= రెండు 
చేతుల వడి కలవాడు. సవ్యసాచి అని కూడా పిలుస్తారు. కుడి ఎడమ చేతులలో దేనితో బాణం వేసినా ఒకే వేగాన్ని, సామర్ధ్యాన్ని 
ప్రదర్శించగలగటం అతడి ప్రత్యేకత. అటువంటి విలుకాడు భారతకాలంలో మరొకడు లేడు. చుట్టూ మూగిన రాజులనందరినీ 
క్షణాలలో బాణాలతో కొట్టగలుగుతున్నాడంటే అతడు కవ్వడి కావటమే కారణం. కవ్వడికి కవదొన లుండటం అవసరం. 
సవ్యాపసవ్యకరాలతో బాణాలు వేసేటప్పుడు భుజాల ఇరువైపులా అమ్ములపొదు లుండకపోతే బాణప్రయోగం సుకరం కాదు. 
అంతేకాదు, అవి అక్షయ తూణీరాలు. ఎన్ని బాణాలు వేసినా అందులో బాణాలు తరగవు. అందుకే, అన్ని దిక్కులా అసంఖ్యాకాలైన 
బాణాలను ఒక్కొక్కసారి గుప్పుతాడు. కారణం ఆ కవదొనలు ఎప్పుడూ నిండుగా ఉంటాయి కాబట్టి. (సంపా.) 


614 శ్రీమదాంధ్ర మహాభారతము 
క. సమ విషమ వినిమ్నోన్నత । సమీప దూర స్థలములు సదృశములుగ6 జి 

త్రము క్రియ నవిహత గతులను । సమరమహిం గ్రీడిరథము సను నవితథమై. 46 
ప్రతిపదార్థం: సమ= సమమైనవి; విషమ= సమముగాలేనివి; వినిమ్న= పల్లములైనవి; ఉన్నత= మెరకైనవి; సమీప= దగ్గరివి; దూర 
స్థలములు= దూరముగా ఉన్న ప్రదేశాలు; సదృశములుగన్‌= సమానంగా; చిత్తము[క్రియన్‌= మనస్సువలె, మనస్సుకు నచ్చినవిధంగా; 


సమరమహిన్‌= యుద్ధభూమిలో; (క్రీడిరథము= అర్జునుడి రథం; అవిహతగతులను= అడ్డులేని గమనాలలో; అవితథము+ఐ= 
వ్యర్థముకాక, కుంటుపడకుండా; చనున్‌= వెళ్ళును. 


తాత్సర్యం: అర్జునుడి రథం సమం, విషమం, పల్లం, మెరక, దగ్గర, దూరం అనే వ్యత్యాసం లేకుండా మనస్సువలె 
(అర్జునుడి మనస్సుకు అనుకూలంగా) యుద్ధరంగంలో ఏమీ అడ్డులేకుండా వివిధ గతులలో కుంటుపడకుండా 
సాగుతుంది. 


విశేషం : అలం: ఉపమ, అతిశయోక్తి. ఇందులో 'చిత్తము[క్రియన్‌ అనే పదానికి మనస్సువలె అనీ, మనోగతికి అనుకూలంగా అనీ 
అర్థాలు చెప్పవచ్చును. మనస్సును రథంతో పోల్చటం కవిసమయం. ఇక్కడ ఉపమాలంకారం ఉన్నది. మనస్సుకు ఎట్లా ఎత్తు 
పల్హాలు అడ్డం రావో రథానికి కూడా అట్లాగే రావు. మనోవేగం వంటి వేగమే రథానికి ఉన్నదని చెప్పటం కూడా విశేషమే. అందులో 
అతిశయోక్తి ఉన్నది. అయితే ‘చిత్తము క్రియ చనున్‌' - అన్నప్పుడు సంకల్పానికి అనుగుణంగా పయనిస్తుందని కూడా అర్థం 
చెప్పవచ్చును. దివ్యరథాలకు అది సహజలక్షణం. వాటికి ఎత్తుపల్లాల తారతమ్యం కూడా ఉండదు. (సంపా 


వ. వెండియు నతండు. 47 


తాత్సర్యం: అంతేకాక, అర్హునుడు. 
జ 


మ. బలమెల్లన్‌ వెల రెండుపాయలుగ శుంభద్వేగు(డై చొచ్చి యా 
వలగా నడ్డము వచ్చి నాలువుగ దుర్వారోద్దతిం బోయి మూ 
లల నానాశకలాకృతిం బొరయ లీలాయానదుర్దాంతుందై 
వలయంబుల్‌ సని చించి చిక్కునజుచున్‌ వైకల్య సంపాది యై. 48 


ప్రతిపదార్థం: బలము+ఎల్లన్‌= సేన అంతా; వెజన్‌= భయంతో; రెండు పాయలుగన్‌= రెండు భాగాలయ్యేటట్టు; శుంభత్‌+వేగుం 
డు+ఐ= మెరయు వేగం కలవాడై; చొచ్చి= ప్రవేశించి; ఆవలగాన్‌= అవతల వైపునుండి; అడ్డమువచ్చి= అడ్డంగావచ్చి; నాలువుగన్‌= 
నాల్గు భాగాలుకాగా; దుర్వార= మరల్పరాని; ఉద్దతిన్‌= ఆటోపంతో; పోయి= వెళ్ళి; మూలలన్‌= మూలలందు; నానా శకల+ఆకృతిన్‌= 
అనేక ముక్కల ఆకారాన్ని; పొారయన్‌= పొందగా; లీలాయాన= విలాసంగా వెళ్ళే నడకతో; దుర్దాంతుండు+ఐ= అణచ శక్యం 
కానివాడై; వలయంబుల్‌ గుండ్రంగా నడిచే గతులచేత; చని= వెళ్ళి; వైకల్యసంపాది+ఐ= వికలంగా చేసేవాడై; చించి= సైన్యాన్ని 
చీల్చి; చిక్కు+పటుచున్‌= చిక్కు పెట్టాడు. 

తాత్సర్యం: అర్జునుడు రథాన్ని అమితవేగంతో కౌరవసైన్య వ్యూహంలో చొచ్చుకొని పోయేటట్లు చేశాడు. ఆ సైన్యం 
రెండుగా చీలింది. ఆవలివైపు చేరి తిరిగి అడ్డంగా తిరిగి సాగి సైన్యవ్యూహాన్ని నాలుగు భాగాలుగా విడగొట్టాడు. 


మూలలలో (ప్రవేశించి నాలుగు దిక్కుల రథాన్ని నడిపాడు. దానితో సైనికవ్యూహం ముక్కలు ముక్కలయింది. ఆ 
తరువాత రథాన్ని మండలాకారంగా గిరగిరా తిరిగించి శత్రు వ్యూహాలను చిక్కులకు గురిచేసి చెల్లాచెదరు చేశాడు. 


విరాటపర్వము - పంచనూశ్వాసము 615 


విశేషం : “వజ్రం వజ్రేన భిద్యతే” - అని న్యాయం. వజ్రవ్యూహాలతో చుట్టుముట్టిన సేనలను వజ్రసంకల్పంతో చేసిన దాడితో 
అర్జునుడు చిన్నాభిన్నం చేశాడు. సాహసంతో నిలువునా, అడ్డంగా, మూలనుండి మూలలకు, వలయాకారంగా నిరాఘాటంగా 
తిరిగి వజ్రవ్యూహాన్ని చెల్టాచెదరు చేశాడు. అంతగా మూగిన రాజలోకం, అంతగా సన్నద్దమైన గజాశ్వరథ సైన్యాలూ, అర్జునుడి 
రథధాటికి ఓర్చుకోలేక ప్రక్కకు ఒదిగి బాట లిచ్చి ఊరుకొన్నాయి. ఒక్కవీరుడు అడ్డులేకుండా విసృత సైన్యంలో విహరించటం 
విచిత్రంగా అందరూ చూస్తూ ఉండిపోయారు. అర్జునుడి వీరకృత్యానికి సైన్యం ఆశ్చర్యము ద్రతో నిలిచిపోయినట్టయింది. (సంపా.) 


వ. ఇవ్విధంబున నంబుధిలోన మహామత్య్యంబు విహరించు చందంబున దదీయ రథంబు కౌరవసైన్యంబునందు 
సంచరించు నయ్యవసరంబున. 49 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; అంబుధిలోనన్‌= సముద్రంలో; మహామత్స్యంబు= పెద్దచేప (తిమింగలము); 
విహరించు చందంబునన్‌= తిరిగే రీతిగా; తదీయరథంబు= అర్జునుడి రథం; కౌరవసైన్యంబునందున్‌= కౌరవుల సేనలో; 
సంచరించు+ఆ+అవసరంబునన్‌= సంచరించే ఆ సమయంలో. 


తాత్సర్యం: ఈ విధంగా ఒక పెద్దచేప సముద్రంలో విహరించే విధంగా అర్జునుడు తన రథంలో కౌరవసేనా మధ్యంలో 
సంచరిస్తూ ఉండగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 

విశేషం : అలం: ఉపమ. సముద్రం వంటి కౌరవసేనలో తిమింగలం వంటి అర్జునుడి రథం అడ్డూ ఆపూ లేకుండా స్వేచ్చగా 
విహరించింది అని భావం. మత్స్య విహారంలో అడ్డులేనితనం, అవలీలగా విహరించే స్వభావం, చిత్ర విచిత్ర గతుల విన్యాసం 


సహజంగా ఉంటాయి. విజయుడి రథం కూడా అటువంటి విలాసాలను ప్రదర్శించటం గమనార్హం. సందర్భోచిత 
సార్ధకోపమాలంకారం. (సంపా 


ఆ. రతృకేతనములు రాజిత శేఖరం । బులును రుచిరఘంటికలును బార్జు 

బాణ నిహతిందునిసి పడు. గౌరవులచేటు । దెలుప డుల్లు నుల్మములను బోలె. 50 
ప్రతిపదార్థం: రత్నకేతనములు= రత్నాలు పొదిగిన జెండాకొయ్యలు; రాజిత= ప్రకాశించే; శేఖరంబులును= శిరోభూషణాలూ; 
రుచిర= అందమైన; ఘంటికలును= చిరుగంటలూ; పార్టు= అర్జునునియొక్క; బాణనిహతిన్‌= బాణాల దెబ్బలచేత; కౌరవుల 
చేటు= కౌరవుల కీడును; తెలుపన్‌= తెలుపటానికై; డుల్టు= రాలునట్టి; ఉల్కములను+పోలెన్‌= ఉల్కలవలె; తునిసిపడున్‌= 
తెగిపడుతున్నాయి. 


తాత్పర్యం: రత్నకేతనాలు, ప్రకాశించే రాజుల శిరోభూషణాలు, అందమైన చిరుగంటలు అర్జునుడి బాణాల దెబ్బలకు 
- కౌరవులకు కీడును సూచించే ఉల్కాపాతాలవలె రాలిపడుతూ ఉన్నాయి. 


నిశేషం : అలం: ఉపమ. ఉల్కాపాతం అశుభ సూచనం. రత్నకేతనాలు పడటం రాజ్య పతనానికీ, శిరోభూషణాలు డొల్లటం రాజ 
పతనానికీ, చిరుగంటలు తెగిపడటం అశుభానికీ సూచనలు. వీటన్నింటిని ఉల్కాపాతాలుగా పోల్చటం వస్తు ధ్వని. (సంసా.) 


క నరు భల్లంబుల నగ్రిమ । చరణంబులుం ద్రెస్సి మ్రైగ్గు జవనాశ్వంబుల్‌ 
కరుణమెయి రాహుతులకున్‌ | శరణం బగు మనుచు మొక్కు చందం బొందెన్‌. 51 


616 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: నరు భల్లంబులన్‌= అర్జునుడి బల్లెములతో; అ(గ్రిమ చరణంబులున్‌= ముందుకాళ్ళు; (తెస్సి= తెగి; మొగ్గు= 
@థ ౧ జ ౧ nN 

ముందుకు ఒరిగే; జవన+అశ్వంబుల్‌= మేలుజాతి గుర్రాలు; కరుణమెయిన్‌= దయతో; రాహుతులకున్‌= తమ రౌతులకు; 

శరణంబు+అగుము= రక్షకుడవు కమ్ము; అనుచున్‌= అంటూ; మొక్కు చందంబు= (అర్జునుడికి) (మొక్కెడి రీతిని; పొందెన్‌= 


పొందాయి. 


తాత్సర్యం: అర్జునుడి బల్లెముల తాకిడికి ముంగాళ్ళు తెగిపోగా జాతిగుర్రాలు ముందుకు మొగ్గాయి. అది ఎట్టా 
ఉన్నదంటే - 'ఓ అర్జునా! మా రౌతులకు దయతో శరణునిచ్చి కాపాడు” మని (మొక్కుతున్నవో అన్నట్లుగా ఉన్నది. 
జ ౧ 


విశేషం : అలం: ఉత్రేక్ష. 


క. దంతి ఘటాసంతానము । కుంతీసుతు నారసముల. గూలినతటి న 
త్యంతనిబిడాభ్రముల దివి। యెంతయు సొంపారు భంగి నిల సెలువొందెన్‌. 52 
ప్రతిపదార్థం: దంతి= ఏనుగుల; ఘటాసంతానము= గుంపుల సముదాయం; కుంతీసుతు= అర్జునుడి యొక్క; నారసములన్‌= 


బాణాలతో; కూలిన తజీన్‌= నేలపై పడిపోయినప్పుడు; దివి= ఆకాశం; అత్యంత నిబిడ= మిక్కిలి దట్టమైన; అభ్రములన్‌= 
మేఘాలతో; ఎంతయున్‌= మిక్కిలి; సొంపారు భంగిన్‌= అందగించునట్లు; ఇల= భూమి; చెలువు+ఒందెన్‌= (ప్రకాశించింది. 


తాత్పర్యం: ఏనుగుల గుంపుల సముదాయాలు అర్జునుడి వాడి బాణాలవలన నేలగూలినప్పుడు ఆ నేల దట్టమైన 
మబ్బులతో నిండి ఉన్న ఆకాశం వలె ఒప్పారింది. 


విశేషం : అలం: ఉపమ. తిక్కన భయానక బీభత్స దృశ్యాలను రమణీయంగా ఆస్వాదయోగ్యం చేయటానికి సముచిత 
సుందరాలంకారాలను ఎన్నుకొంటాడు. అతడి ఆ కవితా శిల్పానికి ఈ అలంకారం ఒక ఉదాహరణం. (సంపా.) 


క. పలుపులుం గాండ్లుం బగ్గం। బులు. దన య స్తంబు లడరి పొడిచేసిన వి 

చ్చలవిడి( బాటెడు రథ్యం । బుల నేయండు దివిజరాజపుత్రుండు కృపతోన్‌. 53 
ప్రతిపదార్థం: తన, అ(స్తంబులు= అర్జునుడి బాణాలు; పలుపులున్‌= తాళ్ళనూ; కాండ్లున్‌= కాడులను (కాడెలనూ); పగ్గంబులున్‌= 
గుర్రాల కళ్ళాలకు కట్టే తాళ్ళనూ; అడరి= విజృంభించి; పొడి+చేసినన్‌= నుగ్గుచేయగా; విచ్చలవిడిన్‌= ఇష్టంవచ్చినట్టు; పారెడు= 
పరుగెత్తే; రథ్యంబులన్‌= గుర్రాలను; దివిజరాజపుత్రుండు= అర్జునుడు; కృపతోన్‌= దయతో; ఏయండు= కొట్టడు. 
తాత్సర్యం: అర్జునుడు తన బాణాలతో తాళ్ళు, కాడులు, పగ్గాలను నుగ్గుచేయగా రథాలను విడిచి పరుగెత్తే గుర్రాలను 
కొట్టకుండా దయతో విడిచిపెట్టివేశాడు. 


విశేషం : వెన్నిచ్చి పరుగెత్తే వీరులనుగాని, జంతువులనుగాని యుద్దంలో చంపకూడదు. ఆ విధిని అర్జునుడు పాటించి ఉదాత్తుడని 
పించుకొన్నాడు. (సంపా.) 


ఆ. అర్జునాస్త ఖండితాతపత్ర ధ్వజ। చామరములు గాలి జదల( దూలం 


జిహ్నముల విభూతి( జెందంగ6 గడు నొప్పె। నప్పు డాడుచున్న యట్లు లచట. 54 


విరాటపర్వము - పంచమాశ్వాసము 617 


ప్రతిపదార్దం: అర్జున= అర్జునుడి యొక్క; అ(స్త= అ(స్తములచేత; ఖండిత= తెగగొట్టబడిన; ఆతప(త్ర= గొడుగులు; ధ్వజ= 
థి జ జ [2] 

జెండాలు; చామరములు= వింజామరములును; గాలిన్‌= గాలిచేత; చదలన్‌= ఆకాశంలో; తూలన్‌= కదలగా; చిహ్నముల= రాజ 

చిహ్నాల; విభూతిన్‌= సంపదను; చెందంగన్‌= పొందగా; ఆడుచున్న యట్టులన్‌= ఆడుతున్నట్టు; అప్పుడు; అచటన్‌= ఆ (ప్రదేశంలో; 

కడున్‌= మిక్కిలి; ఒప్పెన్‌= 'ప్రకాశించాయి. 


తాత్పర్యం: అర్జునుడి అస్త్రాలతో ఖండించబడ్డ గొడుగులు, జెండాలు, చామరాలు గాలిలో కదులుతూ రాజచిహ్నాల 
సంపద గాలిలో ఆడుతున్నట్టుగా చూచేవారికి కనిపిస్తూ ప్రకాశిస్తున్నాయి. 


క. ఒకమలటి కిరీటి కట్టెది । రికి నఖీముటి బోయి రేని రెండవమా తి 
య్యకొనుట కోర్వంగ లేరై । రొకళ్ళు( గురురాజ సేన యోధులలోనన్‌. 55 


ప్రతిపదార్థం: కిరీటి= అర్జునుడి; కడు+ఎదిరికిన్‌= ఎదుటికి; ఒకమటి= ఒకసారి; అటిముటిన్‌= తొందరపాటుతో; పోయిరి+ఏనిన్‌= 
వెళ్ళినప్పటికీ; రెండవమాటు= రెండవసారి; ఇయ్యకొనుటకున్‌= ఒప్పు కొనటానికి; కురురాజుసేన= దుర్యోధనుని సేనలోని; 
యోధులలోనన్‌= వీరులలో; ఒకళ్ళున్‌= ఒక్కరైనా; ఓర్వంగ లేరు+ఐరి= తట్టుకొనలేకపోతున్నారు. 


తాత్పర్యం: కౌరవసేనలోని వీరులు ఎవ్వరైనా ఒక్కసారి అర్జునుడి మీదికి తొందరపడి యుద్దానికి వెళ్ళారా, అంతే. 
ఇక రెండవసారి వెళ్ళటానికి ఎవ్వరూ సాహసించటం లేదు. 


నిశేషం : కురువీరులకు అర్జునుడు సింహస్వప్షమయ్యాడు. ఇందులో అర్జునుడి పరా(క్రమం వస్తుధ్వని. (సంపా.) 


సీ, మండితధ్వజదండమండలంబులC గిట్టి । విటతాటనంబుగా విటిచి విటిచి, 
చటులఖురోద్దటాశ్వ శ్రేణి. బొదివి ర। యంబున( దునిమి తూ(టాడి యాడి, 
రాజిత బహువిధ రథ సమూహము. జొచ్చి । గలిబిలి యగునట్లు గలంచి కలంచి, 
మదభర భీషణ మాతంగముల ముట్టి; చిందట వందటి చేసి చేసి, 


ఆ. పటుపదాతి చయముపై రౌద్రరస మహో । గ్రముగ నడరి నేల. జమరి చమరి 
సవ్యసాచి బాణ సంఘంబు మత్తశుం । డాల ఘోరలీలం గేలి సలిపె. 56 


ప్రతిపదార్థం: సవ్యసాచి బాణ సంఘంబు= అర్జునుడి బాణ సమూహం; మత్తశుండాల= మదించిన ఏనుగు యొక్క; ఘోరలీలన్‌= 
భయంకరమైన విలాసంతో; మండిత= అలంకరించిన; ధ్వజ= జెండాలయొక్క; దండమండలంబులన్‌= కర్రల సమూహాలను; 
విటతాటనంబుగాన్‌= తారుమారయ్యేటట్టుగా; విజిచి, విజిచి= బాగా విరిచివేసి; చటుల= చంచలమైన; ఖుర= గిట్టలతో; ఉద్భట= 
గొప్పవైన; అశ్య(శ్రేణిన్‌= గుర్రాల వరుసలను; పొదివి= పట్టి; రయంబునన్‌= వేగంగా; తునిమి= నరికి; తూంటాడి+ఆడి= 
ముక్కలుముక్కలుగా చేసి; రాజిత= (ప్రకాశించే; బహువిధ= అనేక రకాలైన; రథ సమూహమున్‌= రథాల సమూహాన్ని; చొచ్చి= 
ప్రవేశించి; గలిబిలి+అగునట్టు= గజిబిజిగా; కలంచికలంచి= చిందరవందర చేసి; మద= మదంతో; భర= నిండిన; భీషణ= 
భీకరమైన; మాతంగములన్‌= ఏనుగులను; ముట్టి= చుట్టుముట్టి; చిందణవందణు= అస్తవ్యస్తం; చేసి చేసి; పటు= సమర్థమైన; 
పదాతి= కాల్బలముయొక్క; చయముపైన్‌= సముదాయం పై; రౌద్రరస= రౌద్రరసంచేత; మహా+ఉ(గ్రముగన్‌= ఎక్కువ భయంకరంగా; 
అడరి= అతిశయించి; నేలన్‌= భూమిపై; చమరి చమరి= రాచి రాచి; బాణ సంఘంబు= బాణాల సమూహం; కేలి= ఆట 
(యుద్ద(క్రీడ); సలిపెన్‌= చేసింది. 


618 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: జెండా కర్రలను తారుమారుగా చేసి విరుగగొట్టి, గొప్పవైన గుర్రాలను ముక్కలు ముక్కలుగా చేసి, 
రథాలను చిందరవందరగా చేసి, మదంతో నిండిన ఏనుగులను చుట్టుముట్టి అస్తవ్యస్తం చేసి, మహో(గ్రమైన పదాతి 
దళాన్ని నేల రాచి, మదించిన ఏనుగు భయంకరంగా విహరించినట్టు అర్జునుడి బాణసముదాయం విలాసంగా ఆట 
ఆడుకొన్నట్లుగా యుద్ద క్రీడ చేసింది. 


విశేషం : అలం: ఉపమ. అర్జునుడు కురువీరసేనల నడుమ మదించిన ఏనుగు ఏ విధంగా దారుణంగా విధ్వంస కరంగా 
భయంకరంగా విహరిస్తుందో అట్లా విహరించి యుద్ద క్రీడ చేశాడు. శుండాలం అంటే తొండంతో నీటిని [గ్రహించేది అని అర్థం. 
మదించిన ఏనుగు తన తొండాన్ని ఉపయోగించి ఎట్లా ధ్వంసకాండను నిర్వహిస్తుందో అట్లా అర్జునుడు గాండీవ వినిర్ముక్త బాణ 
సంఘాన్ని ఉపయోగించి కురువీరుల చతురంగ బలాలను నుగ్గు చేశాడు. ఇది చక్కని సామ్యం. ఇందులో అయిదు రకాలైన 
క్రియలు చెప్పబడ్డాయి. విరవటం, తూటాడటం, కలచటం, చిందరవందర చేయటం, చమరటం. ఈ (క్రియలు ఏనుగు చేసే 
ధ్వంసక్రీడలు. అర్జునుడు చేసిన యుద్దక్రీడలు. మదించిన శుండాలం తొండంతో ధ్వజ దండాలను విరుస్తుంది. అట్లాగే అర్జునుడు 
కేతనాలను విరుగగొట్టాడు. శుండాలం గుర్రాలను చుట్టుముట్టి తొండంతో ఎట్లా దానిని కలచివేస్తుందో అట్లాగే అర్జునుడు 
రథసైన్యం మధ్యలో (ప్రవేశించి వలయాకారంగా తిరిగి వాటిని కలచి వేశాడు. మత్త శుండాలం మదించిన మాతంగాలను 
చుట్టుముట్టి తొండంతో కొట్టి చిందరవందర చేసినట్లుగానే అర్జునుడు కూడా బాణాలతో కొట్టి మదేభాలను కలతపరిచాడు. 
మతంగ మహర్షివలన పుట్టింది మాతంగం. ఆ శబ్దం ఉత్తమ వంశజులైన వీరులను, మేలిజాతి ఏనుగులను స్ఫురింపచేయటం 
విశేషం. శుండాలం రుద్ర సంబంధమైన రసావేశంతో (అంటే రుద్రుడివలె సంహారం చేసే భావావేశంతో) మహా భయంకరమైన 
తొండంతో మనుషులను పట్టి నేలకు కొట్టి రాచి చంపినట్టు అర్జునుడు మహా కోపావేశంతో గాండీవ పాండిత్యం (ప్రదర్శించి 
పదాతులను బాణాలతో కొట్టి నేలపై పడి చనిపోయేటట్టు రాచిరంపాన పెట్టాడు. మదించిన శుండాలం ఎంత ఘోరమైన పద్దతిలో 
విలయం చేస్తుందో అట్లాగే అర్జునుడు రౌద్రరస మహోగ్ర ప్రవృత్తితో శత్రుసేనలను చెండాడుతూ యుద్ధకేళిని అవలీలగా, 
విలాసంగా చేశాడని భావం. సవ్యసాచి శుండాలం వంటివాడనీ, అతడి బాణసంఘం తొండంవంటిదనీ ఇక్కడ (గ్రహించాలి. 
ఏనుగు తిరిగిన తోట ఎట్టా ధ్వంసమౌతుందో అక్కడి సైన్య వ్యూహం అట్లా ధ్వంసమైన ఒక దృశ్యాన్ని భావుక మనోవీధిలో 
తిక్కన దర్శనీయంగా ప్రదర్శించాడు. (సంపా.) 


ఉ. శిక్షిత చిత్రసంగర విశేషములం బ్రతిహేతి ఖండనా 
దక్షత పెంపుసొంపునను దైవబలంబున నత్తటిన్‌ సహ 
స్రాక్షతనూజు సారథి రథాశ్వచయ ధ్వజముల్‌ పరాస్త్ర శ 
స్రక్షతి లేక యొప్పె( గురుసైన్యము వెక్కస మంది బెగ్గిలన్‌. 57 


ప్రతిపదార్థం: శిక్షిత= నేర్వబడిన; చిత్ర= రకరకాలైన; సంగర= యుద్దంలోని; విశేషములన్‌= విశేషక్రియలచేత; (ప్రతిహేతి= 
శత్రువుల ఖడ్గాలయొక్క; ఖండనా= ఖండించటంలోని; దక్షత= సామర్థ్యంయొక్క; పెంపు సొంపునను= అభివృద్ది వైభవంచేతను; 
దైవబలంబునన్‌= దైవబలంచేతను; ఆ+తటీన్‌= అప్పుడు; సహ(స్ర+అక్షతనూజు= ఇంద్రుడి కొడుకైన అర్జునుడి యొక్క; సారథి= 
సారథియు; రథ= రథమున్నూ; అశ్వచయ= అశ్వముల సముదాయమున్నూ; ధ్వజముల్‌= జెండాలున్నూ; పర= శత్రువులయొక్క; 
అస్త= మం[త్రసహితమైన బాణాలయొక్క; శస్త= బాణాలయొక్క; క్షతి= దెబ్బ; లేక= లేకుండా; కురుసైన్యము= కౌరవసేన; 
వెక్కసము+అంది= సహించలేక; బెగ్గిలన్‌= భయపడగా; ఒప్పెన్‌= (ప్రకాశించాయి. 


విరాటపర్వము - పంచనూశ్వాసము 619 


తాత్సర్యం: అర్జునుడు క్రమబద్దంగా నేర్చిన విచిత్ర యుద్ద శిక్షణ విశేషాలతో, శత్రువుల బాణాలను ఖండించే నేర్పుతో 
యుద్దం చేస్తున్నాడు. ముఖ్యంగా దైవబలం ఉన్నందువలన శత్రువులు (ప్రయోగించే అ(స్రాలవలన, శస్రాలవలన అతడి 
సారధికి, రథానికి, గుర్రానికి, జెండాలకు ఏరకమైన దెబ్బ తగలకుండా ఉండటం చూచి కౌరవసేనలోని వారు సహించలేక 


అసూయపడ్డారు, బాధపడ్డారు. 


విశేషం : అలం: కావ్యలింగం. ఈ పద్యం వెనుకటి (56వ) పద్యానికి 'ప్రతిరూప (౮016250 శిల్పం. అందులో శత్రువీరుల విరిగిన 
రథాల వర్ణనం. ఇందులో చెక్కుచెదరని అర్జునుడి రథ వర్ణనం - భావుకుల మనస్సులలో వస్తుధ్వని నాశ్రయించి ఏకైక వీరుడైన 
అర్జునుడి పరా(క్రమం ధ్వన్యమానం కావటం విశేషం. శత్రువులు చుట్టూ మూగి అ(స్త్రాలనూ, శస్రాలనూ ప్రయోగించి అర్జునుడిని 
విరథుడిని చేయటానికి వేయి విధాల యత్నించారట! కాని, అతడి రథం క్షేమంగా ఉండి, వారి రథాలే కూలిపోయాయి. వారు 
దానికి సహించలేకపోయారు. అసూయపడ్డారు. బాధకూడా పడ్డారు. శత్రువుల కా అవస్థలను కల్పించటమే విజయుడి వీరలక్షణం. 
అర్జునుడు తన రథాశ్వ ధ్వజసారథులను రక్షించుకొనటానికి కవి రెండు హేతువులను చెప్పాడు. 1. దక్షత 2. దైవబలం. దక్షత 
శిక్షణవలన పెంపొందుతుంది. శత్రువులు ప్రయోగించే ఆయుధాలను నేర్పుతో ధ్వంసం చేసినప్పుడు సొంపు మీరుతుంది. 
అర్జునుడి దక్షత సొంపుపెంపులను ప్రదర్శించింది. అది పురుష యత్నంయొక్క సామర్ధ్యాన్ని తెలిపింది. పురువమయత్నం 
దైవానుకూల్యం వలన కాని సిద్దించదు. అర్జునుడి రథం దేవ నిర్మితం, దైవరక్షితం. కపిధ్వజం మహిమాన్వితం. అందువలన 
మానవులకు దుర్భేద్యం. ఇవి అర్జునుడి రథం భగ్నం కాకుండా ఉండటానికి అమరిన హేతువులు. “సమర్ధనీయస్యార్థస్య కాన్యలింగం 
సమర్దనం” అనే లక్షణం (ప్రకారం విజయుని రథక్షేమాన్ని సమర్థిస్తున్న ఈ పద్యంలో కావ్యలింగాలంకారం శోభిస్తున్నది. (సంపా.) 


క. _ తేజోధనుండగు నరుండు । ద్దా జితగతి నడుమ మెటిసి బడబాగ్ని దళం 
బై జలనిధి. ద్రెక్కొనియెడు । నోజం గురుబలము పేర్మి యుడిపెం దోడ్లోన్‌. 58 


ప్రతిపదార్థం: తేజస్‌()+ధనుండు+అగు= తేజస్సే ధనంగా కలవాడైన; నరుండు= అర్జునుడు; ఉద్రాజిత= (ప్రకాశించే; గతిన్‌= 
రీతిగా; నడుమన్‌= కౌరవసేన మధ్య; మెరసి= ప్రకాశించి; బడబా+అగ్ని= సముద్రంలో ఆడుగుర్రం ముఖాకారంలో ఆరకుండా 
మండే అగ్ని; దళంబు+ఐ= మిక్కుటమై; జలనిధిన్‌= సముద్రాన్ని; త్రెక్కొనియెడు+ఓజన్‌= (త్రాగేవిధంగా; తోడ్లోన్‌= వెన్వెంటనే; 
కురుబలము= కౌరవసైన్యముయొక్క; పేర్మి= అతిశయాన్ని; ఉడిపెన్‌= పోగొట్టాడు. 


తాత్సర్యం: తేజస్వి అయిన అర్హునుడు కౌరవసేన మధ్య ప్రకాశిస్తూ ఉంటూ, సముద్రంలో ఉండే బడబాగ్ని సము ద్రజలాన్ని 
pe par.) 
త్రాగేసినట్టుగా కౌరవసేన పెంపును తగ్గిస్తూ, వారి ఉత్సాహాన్ని, అతిశయాన్ని మాన్సేశాడు. 


విశేషం : అలం: ఉపమ. శత్రుసేనల మధ్య చేరి అర్జునుడు వాటి బలుపును (క్రమంగా తగ్గిస్తున్నాడు. ఈ అంశాన్ని తిక్కన 
అలంకార సుందరంగా చెప్పాడు. సముద్ర జలం పొంగి ప్రళయం రాకుండా దాని గర్భంలో ఆడు గుర్రపు ముఖాకృతిలో 
బడబాగ్ని నిరంతరం (ప్రజ్వలిస్తూ సముద్రజలాలను (త్రాగుతూ ఉంటుందని పురాణగాథ. అర్జునుడు కౌరవసేన అనే సముద్రం 
పెచ్చు పెరగకుండా చతుర్విధ సైన్యాలను మట్టు పెట్టుతున్నాడని ఉపమాన స్వారస్యం. బడబాన్నివలె అర్జునుడు తేజస్వి కావటం 
(తేజోధనుడు), పైకి బాగా ప్రకాశంగా వెలుగుతూ కనబడటం (ఉధ్రాబిత గతి), నడుమ ఉండటం - అనే సామ్యగుణాలు 
కలిగిఉన్నాడు. లోకంలో అగ్ని చతుష్టయం ప్రసిద్ధం. అవి బడబాగ్ని, జఠరాగ్ని, గృహాగ్ని, వైద్యుతాన్ని లేదా దావాగ్ని. (సంపా) 


తే. కాలపక్వంబులైన లోకముల జముండు । బారిసమరెడు చాడ్పున మారిమసంగి 
యుగ్రరూపుండై శౌర్యసమగ్ర బాహు । సంపదుద్దాము6ండగు క్రీడి చంపె రిపుల. 59 


620 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: కాల= కాలంచేత; పక్సంబులు+ఐన= మరణానికి సిద్దమైన; లోకములన్‌= జనులను; జముండు= యముడు; 
బారిసమరెడు చాడ్పునన్‌= చంపేటట్టుగా; శౌర్య= బలముతో; సమ(గ్ర= పూర్ణమైన; బాహు సంపద్‌= భుజబల సంపదతో; 
ఉద్దాము(డు= అతిశయించినవాడైన; (క్రీడి= అర్జునుడు; మారిమస(గ౧= మిక్కిలి చెలరేగి; ఉగ్రరూపుడు+ఐ= భయంకరమైన 
రూపం కలవాడై; రిపులన్‌= శత్రువులను; చంపెన్‌= చంపాడు. 


తాత్సర్యం: చనిపోయే కాలం దాపురించిన (కాలం పండిన, కాలం తీరిన) జనులను యముడు నిరయగా చంపున 
ట్లుగా, పరాక్రమంతో నిండిన బాహుసంపదతో అతిశయించిన అర్జునుడు బాగా చెలరేగి భయంకరుడై శత్రురాజులను 
చంపాడు. 


విశేషం : అలం: ఉపమ. అర్జునుడిని యముడితోనూ, సైనికులను కాలం తీరిన జీవులతోనూ పోల్చటం అర్థవంతంగా ఉన్నది. 
జీవులను యముడు ఎక్కడ ఉండి ఎప్పుడు ఎట్టా చంపుతాడో తెలియనట్టుగానే, అర్జునుడి చేతిలో సైనికులు ఎప్పుడు ఎట్టా 
చనిపోతున్నారో తెలిసికొనటం దుర్లభంగా ఉన్నదని అలంకార ధ్వని. అర్జునుడి శరవేగ పాండిత్యం గమ్యమానం. (సంపా.) 


వ. అట్టియెడ మున్ను తురంగమఖురాదులం దూలిన కెంధూళియుం, బైపయి నెగయ( బరబలంబు నెత్తుట 
జొత్తిల్లుచు నుచ్చి చను వివ్వచ్చు నిశితశర పరంపరలు సైనిక శరీరంబులపై సుడిసి తడిసి రుధిర శీకర నికర 
వికీర్ణ రవికిరణ పరిణతం బగు సమీరణంబును, ధారాళ కరాళ రక్తపరిషిక్త విశ్వంభరా భాగంబునుం గలయం 
గెంపు సంపాదించి యకాలసంధ్య నావహించినం దదుచిత వ్యాపార పారంగతంబులై పొడసూపిన 
యుడుగణంబులుంబోలె. బొలుచు ధనంజయసాయక దళిత కుంజర కుంభ వికీర్ణ మౌక్తిక విసరంబుల 
వలనను, సముదీర్ణ మద వేగ దుర్చివార వారణ విదారణంబు లగు నర్జునా స్త పాతంబుల బెదరి తేంట్లెగయుట 
పొగలెగయుటయుం, బ్రతిభట బాణఘట్టనంబునం బాండవమధ్యము కాండ ప్రకాండంబుల నిబిడ జ్వాలలు 
నిగుడుట మంటయునుగా, మూర్తం బగు తదీయ క్రోధ దవానలంబు చటచ్చటాశబ్దంబుల చాడ్చునం 
జెలంగుచున్న యుధిష్టిరానుజు నతినిష్టుర భల్లభజ్యమాన బలవదరాతి ఖరాస్టి నిస్వనంబుల వలనను, దొట్టి 
తొట్టి యెడనెడ మడువులు గట్టు శోణితంబు నీళ్ళునందుంబడి తేలాడు వెలిగొడుగులు పుండరీకంబులును, 
వింజామరలు మరాళ పుంజంబునునై కొలంకుల చందంబు నొంద వాని కెటి(గెడు కొదమతుమ్మెదల పదుపుల 
పగిదిందొరంగు నాఖండలతనయ ఖండిత పరవీరకాలాయస నారాచ శకలంబులవలనను, గిరీటి శర పాటవ 
పరిస్వోటిత రిపు కపాల గళిత మస్తిష్కపలల పంకంబునను, నలుదెసల నంతంత( గదియం జాంగి పడియున్న 
కృత్తకరచరణంబులను, వెదపదనికి రొంపి. గలంచి వరుజులు పదిలంబుగా నమర్దిన కేదారంబు తెటింగు 
దో(చుటకు నీడై చతురహలికుండు సల్లు పరువంపు మొలకల చెలువునం బెల్లు డుల్లు ఫల్గునాశుగ సంతాడన 
వికీర్ణ శత్రుశేఖర వజ్రవ్రజంబుల వలనను, సంగ్రామం బభిరామం బయ్యును ఘోరప్రకారం బయ్యె; 
నమ్మహాభయంకర సంకుల సమరంబున. 60 


ప్రతిపదార్థం: అట్టియెడన్‌= అప్పుడు; మున్ను= ముందుగా; తురంగమ= గుర్రాల; ఖురాదులన్‌= డెక్కలు మున్నగు వాటిచేత; 
తూలిన= ఎగిరిన; కెంపు+ధూళియున్‌= ఎర్రని పరాగం; పైపయిన్‌= పైపైకి; ఎగయన్‌= ఎగురగా; పరబలంబు= శత్రువులయొక్క 
సేన; నెత్తుటన్‌= నెత్తురులో; జొత్తిల్లుచున్‌= తడిసి ఎర్రపడుతూ; ఉచ్చి= శరీరములో దూరి; చను= వెళ్లెడి; వివ్వచ్చు= అర్జునుడియొక్క; 


విరాటపర్వము - పంచమాశ్వాసము 621 


నిశిత= వాడియైన; శర= బాణాలయొక్క; పరంపరలును= వరుసలున్నూ; సైనిక= భటులయొక్క; శరీరంబులపైన్‌= శరీరాలమీద; 
సుడిసి= చుట్టుకొని; తడిసి; రుధిర= రక్త; శీకర= బిందువులయొక్క; నికర= సముదాయంతోనూ; రవికిరణ= సూర్యకిరణాలతోనూ; 
పరిణతంబు+అగు= పక్ష్వమైన; సమీరణంబును= గాలియున్నూ; ధారాళ= హెచ్చైన; కరాళ= భీకరమైన; రక్త= రక్తంతో; పరిషిక్త= 
తడుపబడిన; విశ్యంభరా భాగంబునున్‌= భూమిభాగమున్నూ; కలయన్‌= అంతటను; కెంపు= ఎగ్రనిరంగు; సంపాదించి= కలిగి; 
అకాల= కానికాలాన; సంధ్యన్‌= సంధ్యా సమయాన్ని; ఆవహించినన్‌= కల్లజేయగా; తద్‌+ఉచిత= దానికి తగిన; వ్యాపార= 
పనిలో; పారంగతంబులు+ఐ= ఎగిరినవై; పొడచూపిన= కన్పట్టిన; ఉడుగణంబులున్‌+పోలెన్‌= నక్షత సముదాయాల వలె; పాలుచు= 
ప్రకాశించెడి; ధనంజయ= అర్జునుడియొక్క; సాయక= బాణాలచేత; దళిత= చీల్చబడిన; కుంజరకుంభ= ఏనుగుల కుంభస్థలాల 
నుండి; వికీర్ల= వెదచల్లబడిన; మౌక్తిక= ముత్యాలయొక్క; విసరంబువలనను= సముదాయము వల్లను; సముదీర్ల= అతిశయించు; 
మదవేగ= మదముయొక్క వేగంచేత; దుర్నివార= నివారించరాని; వారణ= ఏనుగులను; విదారణంబులగు= (బద్దలుచేసే; 
అర్జున+అ(స్త= అర్జునుడి అస్రాలయొక్క; పాతంబులన్‌= పడటానికి; బెదరి= భయపడి; తేంట్టు= తుమ్మెదలు; ఎగయుట= 
ఎగురుట; పొగలు; ఎగయుటయున్‌= ఎగురుటయున్నూ; ప్రతిభట= శత్రు భటులయొక్క; బాణ ఘట్టనంబునన్‌= బాణాలు 
ఒరసికొనటంచేత; పాండవమధ్యము= అర్జునుడియొక్క; కాండ= బాణాల; (ప్రకాండంబుల= సముదాయాల; నిబిడజ్వాలలు= 
దట్టమైన మంటలు; నిగుడుట= ఎగయుట; మంటయును+కాన్‌= జ్వాలగాను; మూర్తంబు+అగు= మూర్తీభవించిన; తదీయ= 
అర్జునుడి సంబంధమైన; (క్రోధ= కోపమనెడి; దవానలంబు= దావాగ్ని యొక్క; చటచ్చటా శబ్దంబుల చాడ్సునన్‌= చిటచిటమనే 
చప్పుడుల వలె; చెలంగుచున్‌+ఉన్న= వ్యాపిస్తున్న; యుధిష్టిర+అనుజు= ధర్మజుడి తమ్ముడైన అర్జునుడి యొక్క; అతి నిష్టుర= 
మిక్కిలి కఠినమైన; భల్ల= బల్లెములచేత; భజ్యమాన= పగులగొట్టబడుతున్న; బలవత్‌= బలవంతులైన; అరాతి= శత్రువులయొక్క; 
ఖర+అస్థి= గట్టివైన ఎముకల; నిస్వనంబుల వలనను= ధ్వనుల వలనను; తొట్టి తొట్టి= ప్రవహించి; ఎడన్‌+ఎడన్‌= అక్కడక్కడ; 
మడువులుకట్టు= చెరువులుగా తయారైన; శోణితంబు= రక్తము; నీళ్ళున్‌= నీళ్ళును; అందున్‌+పడి, తేలాడు= అందుపడి 
తేలియాడుతున్న; వెలిగొడుగులు= తెల్లని గొడుగులు; పుండరీకంబులును= తెల్లతామర పువ్వులును; వింజామరలు= చామరాలు; 
మరాళ పుంజంబున్‌= హంసల గుంపులును; అయి= మారి; కొల(కుల చందంబునన్‌= సరస్సుల పోలికను; ఒందన్‌= పొందగా; 
వానికిన్‌= వాటిలోనికి; ఎఅగౌడు= దిగునట్టి; కొదమ తుమ్మెదల= పడుచు తుమ్మెదలయొక్క; పదుపులపగిదిన్‌= సముదాయాలవలె; 
తొర(గు= పడునట్టి; ఆఖండల తనయ= ఇంద్ర సుతుడైన అర్జునుడిచేత; ఖండిత= తెగగొట్టబడిన; పరవీర= శత్రువీరులయొక్క; 
కాల+అయస= నల్లని ఇనుపవైన; నారాచశకలంబుల వలనను= బాణాల ముక్కల వలన; కిరీటి= అర్జ్హునుడియొక్క; శర= 
బాణాల; పాటవ= బలంచేత; పరిస్ఫోటిత= పగులగొట్టబడిన; రిపు= శత్రువుల) కపాల= తలపురైలనుండి; గళిత= జారిన; 
మస్తిష్క= మెదడు; పలల= మాంసమనెడు; పంకంబునను= బురదవలనను; నలుదెసలన్‌= నాలుగు మూలలందును; అంతంతన్‌= 
మరింత; కదియన్‌= సమీపించగా; చాంగిపడి+ఉన్న= సాగిలపడిఉన్న; కృత్త= నరుకబడిన; కరచరణంబులను= చేతులు, కాళ్ళచేతను; 
వెదపదనికిన్‌= ఎదకు పదనైన సమయానికి; రొంపి= బురద; కలంచి= కలియగొట్టి; వరుజులు= మడికి ఆయా చోట్ల ఏర్పరచిన 
చిన్న కట్టలు; పదిలంబుగాన్‌= జా(గ్రత్తగా; అమర్శిన= కట్టియున్న; కేదారంబు తెరంగు= మాగాణి భూమిరీతి; తోయటకున్‌= 
తోచుటకు; ఈడై= తగియుండి; చతురహలికుండు= నేర్పుకల రైతు; చల్లు= చల్టునట్టి; పరువంపు మొలకల చెలువునన్‌= 
మంచిగా పైకి వచ్చే అంకురాల రీతి; పెల్లుడుల్లు= ఎక్కువగా రాలెడి; ఫల్లున+ఆశుగ= అర్జునుడి బాణాలయొక్క; సంతాడన= 
దెబ్బలచేత; వికీర్ల= విరజిమ్మబడిన; శృత్రు= శత్రువులయొక్క; శేఖర= కిరీటములందలి; వ(జ్రవ్రజంబులవలనను= వజ్రాల 
సముదాయాల వలనను; సం(గామంబు= యుద్దం; అభిరామంబు+అయ్యున్‌= అందంగా ఉన్నను; ఫరోర్నప్రకారంబు= 
భయంకరమైనది; అయ్యెన్‌= ఐనది; ఆ+మహాభయంకర= మిక్కిలి భయముగొల్పునట్టి; సంకుల= రద్దీగా ఉన్న; సమరంబునన్‌= 
యుద్దంలో. 


తాత్సర్యం: ఆ సమయంలో మొదట గుర్రాల డెక్కలవలన పైకెగిరిన ధూళి ఎర్రగా ఉన్నది. అది తిరిగి నెత్తురులో 
కలిసిపోతుంది. అర్జునుడు వేసిన వాడి బాణాలు ఎదుటివాళ్ళను చీల్చుకొని వెళ్ళిపోతున్నాయి. వాళ్ళమీద తిరిగి 
రక్తబిందువులతో కలిసిన గాలి, రక్తంతో తడిసిన భూమి భాగమంతా కాలంకాని కాలంలో వచ్చిన సంధ్యవలె ఉండగా, 


622 శ్రీమదాంధ్ర మహాభారతము 


దానికి తగినట్టుగా నక్షత్రాలు వచ్చాయా అన్నట్లు అర్జునుడి బాణాలవలన పగిలిన ఏనుగుల కుంభస్థలాల నుండి 
జారిపడిన ముత్యాలు ప్రకాశిస్తున్నాయి. అదివరలో ఏనుగుల మీద వాలి ఉన్న తుమ్మెదలు బాణ ధ్వనికి పైకెగిరిపోగా 
అది పొగవలె, అర్జునుడి బాణాలు శత్రువుల బాణాలను రాచినప్పుడు పుట్టే మంటలు మంటలవలె కన్సడి, అర్జునుడి 
కోపం మూర్తీభవించి వచ్చినదా అన్నట్లు అనిపిస్తున్నవి. ఆ క్రోధాగ్ని చిటపటలవలె శత్రువుల బలమైన ఎముకలను 
చీల్ళేటప్పుడు వచ్చిన చప్పుడా అనిపిస్తున్నది. అది అట్లా ఉండగా - రక్తం అక్కడక్కడ మడుగులు కట్టింది. దానిలో 
పడి తేలియాడే వెల్లగొడుగులు తెల్ల తామరపువ్వులవలెనూ, వింజామరలు హంసలవలెనూ ఉన్నందున ఆ మడుగులు 
సరస్సులవలె ఉన్నాయి. ఆ సరస్సుల్లోని ఆ పద్మాలమీదికి దూకే తుమ్మెదలవలె ఉన్నాయి నరికిన నల్లని బాణాల 
ముక్కలు. అర్జునుడి బాణాలతో తెగిన పురైలలో నుండి మెదడు మాంసం జారిపడి అంతా బురద బురద కాగా, 
దాని కంతకూ మడిచుట్టూ గట్టువేసి మంచి రైతు విత్తగా మొలిచిన మొలకల వలె శత్రువుల కిరీటాలనుండి రాలిన 
వజ్రాలు కనిపిస్తున్నాయి. ఇదంతా చూడటానికి ముచ్చటగానే ఉన్నా అతి భయంకరంగా, ఎవరెవరిని ఏం చేస్తున్నారో 
తెలియనంత సమ్మర్తంగా సమరం సాగుతున్నది. 


నిశేషం : 1. అలం: ఉత్రేక్ష, ఉపమ, వృత్త్యను ప్రాసం. భయానక బీభత్స దృశ్యాలను అలంకారంతో రమణీయం చేసి పఠితలకు 
ఆస్వాదయోగ్యం చేసే రసవిద్య తిక్కన సొంతం. దానిని శబ్బార్జాలంకారాల సాయంతో ఇక్కడ సాధించాడు. 


2. ఈ ఘట్టంలో రణరంగంలో కనబడుతున్న నాలుగంశాలను తిక్కన వర్ణించాడు. మొదటిది - రక్తసిక్తమైన రణభూమి. 
అది సమయం గాని సమయంలో ఏర్పడిన సాయంసంధ్యాకాలంలోని ఆకాశమా అన్నట్టు రాణించింది. (ఉత్రేక్షు. గు[ర్రాల 
గిట్టలతో రేగిన ఎర్రని దుమ్ము సంధ్యారుణ కాంతిగా, శత్రువుల శరీరాలనుండి పైకి చిమ్ముకొని వస్తున్న రక్తధారలలో తడుస్తూ 
కిరీటి బాణాలు సైనికులను చంపి వాటిమీద పడుతూ ఉంటే, రక్తపు బొట్ల కాంతులతో మెరుస్తున్న దృశ్యం సంధ్యాకాల సూర్యకిరణ 
కాంతిని తలపిస్తున్నది. బాణవేగం గాలిగా రాణిస్తున్నది. రక్తంతో బాగా తడిసిన నేలంతా సంధ్యాకాలంలో నల్లబారిన ఎ|ర్రని 
రంగుతో నిండిన ఆకాశభాగం వలె ఉన్నది. అది పట్టపగలే అయినా రణభూమి సంధ్యాకాలమో అన్నట్టు రాణించింది. దానికితోడు 
ఏనుగుల కుంభస్థలాలు పగిలి వెలువడిన ముత్యాలు ఆ సంధ్యాకాలంలో నక్షత్రాలు మొలిచాయా అన్నట్టున్నాయట! బీభత్సంలో 
రమణీయ దర్శనం. 


రెండవది: అర్జునుడు ఏనుగులను బాణాలతో ఖండిస్తున్నాడు. మదగజాల శరీరాలనుండి కారే మదజలాన్ని (త్రాగుతూ ఉన్న 
తుమ్మెదలు బాణాల దెబ్బలకు పైకి ఎగిరాయి. అవన్నీ పొగవలె తోచాయి. అర్జునుడి బాణాలు వైరివీరుల బాణాలతో రాపిడి 
పొందటం వలన మంటలు రేగాయి. ఆ దృశ్యం అన్నికీలలుగా తోచింది. బాణాల దెబ్బలకు శత్రువుల ఎముకలు పెటపెటా 
విరుగుతుంటే అవి కార్చిచ్చు వ్యాపించేటప్పుడు కలిగే చిటపట ధ్వనులవలె ఉన్నాయి. మొత్తంమీద రణరంగమనే అరణ్యంలో 
కార్చిచ్చు రేగిన దృశ్యం ఊహించటానికి అనువుగా ఉన్నది. భయానకంలో రమణీయ దర్శనం. 


మూడవది: ఆ రణరంగం ఒక సరోవరమో అన్నట్టు కూడా ఉన్నదట. నెత్తురు మడుగులు నీళ్ళుగా, వాటిమీద తేలియాడే తెల్లని 
గొడుగులు తెల్లతామర పూలుగా, వింజామరలు హంసలుగా, బాణాల నల్లని ఇనుపముక్కలు సరోవరంలోని పద్మాలపై 
వాలుతూవున్న తుమ్మెదలలాగా తోచాయట! బీభత్సంలో రమణీయ దర్శనం. 


నాల్గవది: రణభూమి రైతు వరినాట్టు వేసిన మాగాణిచేనుగా ఊహారమ్యంగా ఉన్నదట. అర్జునుడి బాణాలతో వీరుల పుర్రెలు 
పగిలి మెదడు మాంసం నేలమీద పడ్డదట! అది నీటికి తడిసి పదునైన మెత్తని మన్నువలె ఉన్నదట. తెగిపడిన సైనికుల కరచరణాదులు 
ఆ తడిచేలకు వేసిన కట్టలవలె ఉన్నాయట. శత్రు కిరీటాల నుండి రాలిన మణులు వరినాట్టా అన్నట్టు రాణించాయట. 
ఉత్రేక్షాలంకారమే ఊహరమణీయత్యానికీ ఉత్తమ ఉపకరణమని తిక్కన భావించాడు. బీభత్సంలో రమణీయ దర్శనం. (సంపా.) 


విరాటపర్వము - పంచనూశ్వాసము 623 


చ. ఉక విరోధిసైన్యముల నుక్కుముడంగంగ నుల్లసద్గతిం 
బటిప రథద్విపాశ్వములు పాండవమధ్యము తేరి వీథియం 
దటివటిలై పడం గని భయంపడి యిద్దెస వచ్చెనేని న 
త్తెథి.గయి పోమె యంచు నెడతెంపిగం గొందటు పాయ వాటి(గన్‌. 61 


ప్రతిపదార్థం: ఉజక= లెక్కచేయక; విరోధి= శత్రువులయొక్క; సైన్యములన్‌= సేనలను; ఉక్కు= చేవ; మడంగంగన్‌= చెడునట్టుగా; 
ఉల్లసత్‌+గతిన్‌= తేజస్వంతమైన గమనంతో; పఅపన్‌= తోలగా; రథ= రథాలు; ద్విప= ఏనుగులు; అశ్వములు= గుర్రాలున్ను; 
పాండవమధ్యము= అర్జునుడిని; తేరి వీథియందున్‌= రథ మార్గమందు; అజవజలు+ఐ= చిందరవందరై; పడన్‌= పడుటను; 
కని= చూచి; భయంపడి= భయపడి; ఈ దెసన్‌= ఈ వైపునకు; వచ్చెన్‌+ఏనిన్‌= వచ్చినచో; ఆ+తెజంగు= అదేరీతి (చచ్చుట); 
అయిపోమె= కామా?; అంచున్‌= అనుకొని; ఎడతెంపిగన్‌= దూరంగా; కొందణు= కొంతమంది; పాయ+పాణంగన్‌= యుద్దరంగాన్ని 
వదలి పరుగున పోగా. 


తాత్పర్యం: ఈ రీతిగా అర్జునుడు విరోధి సైన్యాలను చిందర వందర చేస్తూ ఉండగా అతడి రథాన్ని అడ్డగించటానికి 
వెళ్ళిన వీరులు, ఏనుగులు, గుర్రాలు, రథాలు పడిపోవటాన్ని చూచిన కొందరు “అటు వెళ్ళితిమా మనగతీ అంతే! 
అనుకొని యుద్దం చేయటం మాని దూరంగా పారిపోగా, (తరువాతి పద్యంతో అన్వయం). 


క. వాలమ్ములు దా(క ధరన్‌ । వ్రాలు భటుల జూచి యెదలు వడంకంగ మేనుల్‌ 
దూలంగ(దము(దాకళకకయును । నాలము సాలించి కొంద అవల. జనంగన్‌. 62 


ప్రతిపదార్థం: వాలు+అమ్ములు= వాడియైన బాణాలు; తా(కన్‌= తగిలి; ధరన్‌= భూమియందు; వ్రాలు= పడిపోయే; భటులన్‌= 
బంటులను; చూచి= కనుగొని; ఎదలు= హృదయాలు; వడంకంగన్‌= వణకగా; మేనుల్‌= శరీరాలు; తూలంగన్‌= తూలిపడగా; 
తమున్‌= తమ్ము; తాశకకయునున్‌= ఎదిరించకయే; కొందణు= కొంతమంది భటులు; ఆలము= యుద్దం; చాలించి= మాని; 
ఆవలన్‌= మరొక వైపు; చనంగన్‌= పోగా. 


తాత్సర్యం: వాడిబాణాలు తగిలి భటులు నేలమీద పడిపోవటం చూచి, గుండె దడదడలాడి శరీరాలు తూలిపడగా 
కొందరు భటులు అసలు ఎదురుపడటమే మాని దూరంగా పోగా, (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. “ప్రొద్దుగ్రుంకిన మట్‌ కాని పోవం డొక్కొ। క్రీడి యని కొంద టాజికి నీడంబోవ 
“బలమునెల్లను దెగటాఅ. బటిపికాని । తక్క దెట్టులు' ననుచు. గొందటు చలింప. 63 


ప్రతిపదార్థం: కొందటు; క్రీడి= అర్జునుడు; ప్రొద్దు= సూర్యుడు; (క్రుంకిన మజికాని= అస్తమించిన తర్వాత కాని; పోవండు+ఒక్కొ= 
పోవడేమో; అని= అనుకొని; ఆబికిన్‌= యుద్దానికి; ఈడన్‌+పోవన్‌= వెనుదీయగా; కొందణు; బలమున్‌= సేనను; ఎల్లన్‌= 
అంతటిని; తెగటాణున్‌= చనిపోవునట్టుగా; పజపికాని= చేసికాని; ఎట్టులున్‌= ఎట్టైనను; తక్కండు= మానడు; అనుచున్‌= 
అనుకొంటూ; చలింపన్‌= హడలిపోగా. 


తాత్సర్యం: కొందరేమో ఈ అర్జునుడు ప్రొద్దు (క్రుంకితే కాని విడిచిపోడేమోరా” అనుకొంటున్నారు. మరికొందరు 
సేనలన్నింటిని చంపికాని వదలి డనుకొంటూ హడలిపోగా, (తరువాతి పద్యంతో అన్వయం). 


624 శ్రీమదాంధ్ర మహాభారతము 
క తరతరమ ప్రజలందునిమెడు | నరు నప్పటి యెత్తికోలునకు సురవిద్యా 

ధర ఖేచరులును భీతిం । బొరసిరి తమదెసకు నేమి పుట్టునొ యనుచున్‌. 64 
ప్రతిపదార్థం: తరతరము+అ= స్థాయీలవారీగా; ప్రజలన్‌= సేనలను; తునిమెడు= చంపునట్టి; నరు= అర్జునునియొక్క; అప్పటి= 
ఆ సమయంలోని; ఎత్తి కోలునకున్‌= ప్రయత్నానికి; సుర= దేవతలు; విద్యాధర= విద్యాధరులు; ఖేచరులును= ఆకసంలో 


సంచరించే మరికొందరు దివ్యులు; తమదెసకున్‌= తమవైపునకు; ఏమి+పుట్టునొ= ఏ బాధ కల్లునో; అనుచున్‌= అని అనుకొంటూ; 
భీతిన్‌= భయంతో; పొరసిరి= (ప్రవర్తించారు. 


తాత్సర్యం: అర్జును డా రీతిగా వివిధ స్థాయిలలోని సైన్యాన్ని తునాతునకలుగా నరికివేస్తుంటే చూడటానికి వచ్చిన 
విద్యాధరాది దేవతలెల్లరు తమకు కూడా ఏమైనా ముప్పు వస్తుందేమో అని భయపడిపోయారు. 


విశేషం : ఉత్తర గో (గహణంలో ఇంతవరకు అర్జునుడు చతుర్విధ సేనాబలాన్ని నురుమాడటమే గమనించాం. ఇంతవరకు 
భీష్మాదికురువీరులు కదలిరాలేదు. చతుర్విధ బలాలు చాలవరకు అర్జునుడితో చేసిన యుద్ధంలో చనిపోయాయి. ప్రతిఘటనం 
చెప్పుకో తగినంత లేని దొమ్మి యుద్దం ఇంతవరకు సాగింది. దానిని సమయానుగుణంగా పార్టుడు ఎదుర్కొని విజయం 
సాధించాడు. గోవులను మరల్చాడు. (సంపా.) 


క. తమ తమ యొద్ది బలంబులు । క్రమ విరళములైన దొరలు గాండివిపై ను 

గ్రముగందజఖుముటయు నాతండు । సమరోల్లాసమున దివ్యశరతత్ప్సరుందై. 65 
ప్రతిపదార్థం: తమ తమ+జఒద్దిబలంబులు= తమవద్దనున్న సేనలు; [క్రమ విరళములు+ఐనన్‌= (క్రమంగా తగ్గగా; దొరలు= 
వీరులైన రాజులు; గాండివిపైన్‌= అర్జునుడి మీదికి; ఉగ్రముగన్‌= భయంకరంగా; తణుముటయున్‌= తరుమగా; అతండు= ఆ 
అర్జునుడు; సమర+జఉల్లాసమునన్‌= యుద్దం మీది వేడ్కతో; దివ్య= దివ్యమైన; శర= బాణ ప్రయోగంలో; తత్పరుండు+ఐ= 
ఆసక్తి కలవాడై. 
తాత్పర్యం: వీరులు తమవద్ద నున్న సేనలు (క్రమక్రమంగా తరిగిపోవటం చూచి, అర్జునుడి మీదికి భీకరంగా తమ 
సైన్యాలను ముందుకు తోస్తూ రాసాగారు. అప్పుడు అర్జునుడు కూడా యుద్దంమీది వేడుకతో దివ్యశరాలను ఏయదలచి. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం : పలచబారిన సేనలతో మేటివీరులు రంగంలోకి దిగుతున్న దృశ్యం ఇక్కడ మొదలౌతున్నది. ఇకపై భీష్మాదులతో 
యుద్దం చేయవలసివస్తుంది. అందుకే శస్తాలు చాలవు. అ(స్రాలను ప్రయోగించే ఆసక్తిని ప్రదర్శించాడు అర్జునుడు. (సంపా.) 
సీ. ఆచార్యుడెబ్బది యమ్ముల, నాచార్య। పుత్తు నేడింట(, గృపునిం బదింట, 

దుప్పహు. బండ్రెంట, దుశ్శాసనుని( బది । యేనింట, సౌబలు నెనిమిదింట, 

నమరనదీసూను నటువదింటను నేసి, । రవిసుతు రథ్యసారథుల నొంచి, 

వర్మమంతయు౦ ద్రుంచివైచి మర్మాస్థి బం । ధములు భేదించి విక్రమము నెటిపి. 


ఆ. యిట్లుదొరలు నొవ్వ నేడ్తెజం దనచేతి । కొలంది సూపి క్రీడి సెలగి దేవ 
దత్త మొత్తుటయును దత్త్సైన్యములు సెడ । విటిగి పాణి భీష్యుమటువు సాొచ్చె. 66 


విరాటపర్వము - పంచనూశ్వాసము 625 


ప్రతిపదార్థం: ఆచార్యున్‌= |ద్రోణాచార్యుడిని; డెబ్బది+అమ్ములన్‌= డెబ్బై బాణాలతోనూ; ఆచార్యపుత్రున్‌= (ద్రోణపుత్రుడైన 
అశృత్త్థామను; ఏడింటన్‌= ఏడు బాణాలతోను; కృపుని= కృపాచార్యుడిని; పదింటన్‌= పది బాణాలతోనూ; దుప్రహున్‌= దు(ప్రుహుని; 
పం[డైెంటన్‌= పండ్రెండు బాణములతోనూ; దుశ్ళాసనునిన్‌= దుళ్ళాసనుణ్ణి; పది+ఏనింటన్‌= పదిహేను బాణాలతోనూ; సౌబలున్‌= 
శకునిని; ఎనిమిదింటన్‌= ఎనిమిది బాణములతోనూ; అమరనదీసూనున్‌= గంగాపుత్రుడైన భీష్ముడిని; అరువదింటన్‌= అరువది 
బాణాలతోనూ; ఏసి= కొట్టి; రవిసుతు= సూర్యుని కుమారుడైన కర్షుడి యొక్క; రథ్య= గుర్రాలను; సారథులన్‌= సారథిని; 
నొంచి= నొవ్వకొట్టి; వర్మము= కవచం; అంతయున్‌= అంతా; (త్రుంచివైచి= ముక్కలు చేసి; మర్మ= ఆయువుపట్టులు; 
అస్థిబంధములు= బొమికలను అతుక్కునేటట్లు చేసేవి (కీళ్ళు); భేదించి= పగులగొట్టి; విక్రమము= పరా(క్రమం; నెరపి= కనబరచి; 
ఇట్టు= ఈ రీతిగా; దొరలు= వీరులు; నొవ్వన్‌= బాధపడగా; ఏడ్తెజన్‌= పరాక్రమంతో; తనచేతికొలంది= తన భుజశక్తిని; చూపి= 
కనబరచి; క్రీడి= అర్జునుడు; చెలంగి= సంతోషించి; దేవదత్తము= తన శంఖమును; ఒత్తుటయును= ఊదగా; తత్‌+సైన్యములు= 
ఆ కౌరవసేనలు; చెడవిరిగి= వికావికలై; పారి= పరుగెత్తి; భీష్ముమణువు= భీష్ముడి చాటునకు; చొచ్చెన్‌= చేరాయి. 


తాత్సర్యం: అర్జునుడు ద్రోణుడిని డెబ్బై బాణాలతోనూ, అశృత్తామను ఏడు బాణాలతోనూ, కృపుడిని పది బాణాలతోనూ, 
దుష్రుహుడిని పం[డైెండు బాణాలతోనూ, దుశ్చాసనుడిని పదేను బాణాలతోనూ, శకునిని ఎనిమిది బాణాలతోనూ, 
భీష్ముడిని అరవై బాణాలతోనూ కొట్టి, ఆపైన కర్షుడి గుర్రాలను, సారథిని బాధపడేటట్టు కొట్టి, సారథి కవచాన్ని 
తునాతునకలు చేసి, కీళ్ళు తొలగేటట్టుగా కొట్టాడు. ఇట్టా తన బలాన్ని చూపి దేవదత్తమనే శంఖం పూరించాడు. ఆ 
శబ్దానికి హడలిపోయిన సేనలన్నీ భీష్ముడి చాటుకు పారిపోయి తలదాచుకొన్నాయి. 


విశేషం : 1.కురువీరులలో శిష్టచతుష్టయంలోని ముగ్గురిపై అర్జునుడు బాణాలు గుప్పించి ఊరుకొన్నాడు. దుష్టవతుష్టయంలో 
అతడి ప్రత్యర్థి కర్ణుడు. అందువలన అతడి రథ సారథులను బాణాలతో బాధించి రథాన్ని రక్షించుకొనలేని అతడి పరా(క్రమాన్ని 
పరిహాసంపాలు చేశాడు. తన కడ్డు చెప్పలేని కర్షుడిపై సవాలు విసిరినట్టుగా దేవదత్తాన్ని పూరించాడు. ఆ శబ్దానికి సైనికులందరూ 
బెదరి పరుగెత్తి భీష్ముడి మరుగున నిలిచారు. ఇది కర్లుడికి మరొక అవమానం. కురుసేనను రక్షించ గలిగిన సామర్థ్యం భీష్ముడికే 
ఉన్నదని సైనికులే చెప్పారు. అర్జునుడు వారిచేత చెప్పించాడు. ప్రగల్భాలాడిన కర్ణుడి రథసారథిని, గుర్రాలను పార్టుడు బాధిస్తుంటే 
అందరూ ఊరకుండిపోయారు. కురువీరులలో కర్షుడంటే ఎంతటి నిర్లిపభావం ఉన్నదో (ప్రదర్శింప చేశాడు అర్జునుడు. 


2.యుద్దం ప్రారంభించేటప్పుడు, పెద్దలమీద బాధించని బాణాలు వేసినప్పుడు కూడా ఒక గౌరవభావాన్ని, ఒక 
మర్యాద(క్రమాన్ని అర్జునుడు పాటించాడు. ఆచార్యుడు, అశృత్తామ, కృపుడు, ఈ వరుస తప్పలేదు. భీష్ముడిని కదిలించ 
దలచుకొనలేదు. ద్రోణాదులు కర్షుడి పరాక్రమం తేలేంతవరకు ముందుకు వచ్చేటట్లు లేరు. మొదటి దెబ్బ అర్జునుడు కర్గుడిపై 
కొట్టాడు. పౌరుషవంతుడైతే అతడు తత్రిప్పికొట్టాలి. ద్వంద్వయుద్దాన్ని కోరుతున్నట్లు కర్ణుడిని కొట్టి శంఖం పూరించాడు. 
దుశ్ళాసనాదులు దుర్భలులు. కర్ణుడి వెనుక ఉండేవారు. అందుకే ఆ దొరలందరిని బాధించి తన బాణలాఘవాన్ని (ప్రదర్శించి 
ఊరుకొన్నాడు. (సంపా.) 


క గాంగేయు(డదవష్టంభో । త్తుంగతనుం డగుచు నిట్లు దూలిన కురు సే 

నాంగంబులంబురికొలిపి సు। సంగతములు సేసె సమరసమ్ముఖములు గాన్‌. 67 
ప్రతిపదార్థం: గాంగేయు(డు= భీష్ముడు; అవష్టంభ= గర్వంచేత; ఉత్తుంగ= ఎత్తయిన; తనుండు+అగుచున్‌= శరీరం కలవాడై; 
ఇట్టు= ఈ రీతిగా; తూలిన= చెదరిన; కురుసేనా+అంగములన్‌= కౌరవసేనలోని రథ, గజ, అశ్వ, పదాతులను; పురికొలిపి= 


ప్రోత్సహించి; సుసంగతములు= బాగా చేరిక కలిగినవిగానూ; సమర సమ్ముఖములుగాన్‌= యుద్దం చేయటానికి 
సంసిద్దములైనవిగానూ; చేసెన్‌= చేశాడు. 


626 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: భీష్ముడు వారందరికి అండగా నిలబడి, వారందరిని (ప్రోత్సాహపరచి, కలిపి, ఏకం చేసి, యుద్దానికి 
సిద్దమయ్యేటట్టు చేశాడు. 
(ఈం cy 


విశేషం : యుద్దనిర్వహణలో భీష్ముడు సామర్ధ్యాన్ని ప్రదర్శిస్తా డనటానికి- శిథిలమైన సైన్యాలను సమీకరించటం, వారిని యుద్దానికి 

సిద్దం చేయటం సాక్ష్యాలు. ఆయన క్షణాలలో తీసికొన్న చర్యలు ఆశ్చర్యజనకాలు. కురుసైన్యాలకు ఆయనమీద అంత నమ్మకం 
స oa oa a 

ఉండటం ధ్వని. (సంపా.) 


వ. ఇట్లు భగ్నబల సమాశ్వాసనోద్దాసి యగు భీష్మ భుజబలంబు ప్రాపున నేచి మాతంగ తురంగ స్యందన 
సందోహంబులతో( గుంభసంభవ కృపాశ్వత్థామ కర్ణ వికర్ణ ప్రముఖ నిఖిల యోధజనంబులు సుయోధను 
ముందట బన్ని నిలిచినం జూచి, సవ్యసాచి ప్రత్యేక ప్రథన కుతూహలాయత్త చిత్తుం డగుచు నుత్తరున కిట్లనియె. 

68 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; భగ్న= చెల్లాచెదరైన; బల= సేనను; సమాశ్వాసన= ఓదార్చటంతో; ఉద్భాసి+అగు= ప్రకాశించే; 
భీష్ము= భీష్ముడి యొక్క; భుజబలంబు (ప్రొాపునన్‌= భుజాలయొక్క బలాల అసరాతో; మాతంగ= ఏనుగుల; తురంగ= 
గుర్రాల; స్యందన= రథాలయొక్క; సందోహంబులతోన్‌= సముదాయాలతో; కుంభ సంభవ= (ద్రోణాచార్యుడు; కృప= కృపుడు; 
అశ్యృత్తామ; కర్ణ వికర్ల ప్రముఖ= కరుడు, వికర్ణుడు మొదలుగా గల; నిఖిల= సమస్తమైన; యోధజనంబులు= వీరులు; సుయోధను 
ముందటన్‌= దుర్యోధనుడి ముందు భాగాన; పన్ని= వ్యూహంగా ఏర్పడి; నిలిచినన్‌= నిలబడగా; సవ్యసాచి= అర్జునుడు; చూచి; 
ప్రత్యేక= ఒక్కొక్కరితో విడివిడిగా; ప్రథన= యుద్దం చేయటంలో; కుతూహల+ఆయత్త= వేడుకకు వశమైన; చిత్తుండు+ఐ= 
మనస్సు కలవాడై; ఉత్తరునకున్‌= ఉత్తరుడితో; ఇట్టు= చెప్పబోయే రీతిగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: చెల్లాచెదరైన సేనను ఓదార్చి భీష్ముడు తన భుజబలంతోనూ, ఏనుగులు, రథాలు, గుర్రాల సందోహంతోనూ, 
ద్రోణ, కృప, వికర్ణాదులైన ప్రముఖ యోధజనంతోనూ దుర్యోధనుడి ముందుభాగంలో వ్యూహంగా పన్ని నిలబడగా, 
అది చూచిన అర్జునుడు వారిలో ఒక్కొక్కరితో యుద్దం చేయటానికి కుతూహలం కలిగినవాడై ఉత్తరుడితో ఈ 
విధంగా అన్నాడు. 


ఉ. “కందము లప్పళించి తురగంబుల నించుక నిలు; వైరి సే 
నం దెలియంగ( జూడుము ఘనప్రకరంబును బోలె. గాజు కొం 
చుం దటిచైన దంతి భట సుందరకేతన రాజి గ్రాలంగా 
ముందర గట్టిమై నిలిచి మోహర మున్నవిధంబు గాంచితే? 69 


ప్రతిపదార్థం: కందములు= గుర్రాల మూపులను; అప్పళించి= అరచేతితో కొట్టి; తురగంబులన్‌= గుర్రాలను; ఇంచుక= 
కొద్దిగా; నిల్పు= నిల్పుము; వైరిసేనన్‌= శత్రువుల సేనను; తెలియంగన్‌= బాగా తెలిసేటట్టుగా; చూడుము; ఘన= మేఘాలయొక్క; 
'ప్రకరంబును+పోలెన్‌= సముదాయం వలె; కాణుకొంచున్‌= ఎక్కువగా కమ్ముకొని; తజచు+ఐన= దట్టమైన; దంతి= ఏనుగులు; 
భట= భటులతోను; సుందర= అందమైన; కేతనరాజి= జెండాల వరస; క్రాలంగాన్‌= (ప్రకాశించగా; ముందరన్‌= ఎదుటి భాగాన; 
గట్టిమైన్‌= ధైర్యంతో; నిలిచి= ఎదిరించి నిలిచి; మోహరము+ఉన్న విధంబు= వ్యూహంగా ఏర్పడిన తీరును; కాంచితే?= గమనించావా? 


విరాటపర్వము - పంచమాశ్వాసము 627 


తాత్పర్యం: 'ఉత్తరకుమారా! గుర్రాల మూపులను అరచేతితో తట్టి, కొంచెం ఆపు చేసి, ఎదుటి సేనను పరికించి 
చూడుము. వానకాలంలో మేఘాలు కారుకమ్మినట్టుగా ఏనుగులు, గుర్రాలు, భటుల జెండాలు ఎంతో అందంగా 
గుమికూడి, వ్యూహాన్ని పన్నినట్టుగా ఉన్నాయి. 


విశేషం : అలం: ఉపమ. 


ఆ. _ కర్టు కేతనంబు గ్రాలెడు నల్లదె । యాత డాజికేళి కౌతుకమునం 
గడంగి వచ్చుటయును గలిగియున్నది మున్న। తొడరవలయు నతనితోడ మనము.” 70 


ప్రతిపదార్హం: అల్లదె= అదిగో; కర్గు= కర్షుడియొక్క; కేతనంబు= జెండా; (క్రాలెడున్‌= ప్రకాశిస్తున్నది; అతండు= ఆ కర్టుడు; 
ఇ (39) (ac) nc) జాం ac) 

ఆజి= యుద్దమనెడు; కేళి= క్రీడ అందలి; కౌతుకమునన్‌= వేడుకతో; కడ(గి= ప్రయత్నించి; వచ్చుటయును= రాకను; కలిగి+ఉన్నది= 

కనబడుతున్నది; మున్ను+అ= ముందుగానే; మనము; అతనితోడన్‌= ఆ కర్షుడితో; తొడరవలయున్‌= ఎదిరించవలెను. 


తాత్పర్యం: 'అదిగో కర్లుడి జెండా ప్రకాశిస్తున్నది. అతడు యుద్దమంటే ఆటగా ఉవ్విళ్ళూరిపోతున్నట్టు కనిపిస్తున్నది. 
లం — ©: ౧ అవ 

మనం అంతకంటె ముందుగానే అతడిని ఎదిరించాలి.” 

విశేషం : కౌరవసైన్యంలో కర్షుడే ముందుగా అర్జునుడిని ఎదుర్కొనవలసిన ఒక చిత్రమైన సన్నివేశాన్ని అర్జునుడు కల్పించాడు. 

కురువీరులు కూడా అతడి పరా(క్రమాన్ని పరిశీలించాలని ఎదురుచూస్తున్నారు. అందుకే అర్జునుడు ఉత్తరకుమారుడితో - 


అతడు రావటమే ఇంక మిగిలి ఉన్నదని అన్నాడు. వచ్చేలోగానే అతడిమీద దాడిచేయాలని అర్జునుడు సంకల్పించటం ఇక్కడ 
విశేషం. ఇది ముందు దాడి. (సంపా.) 


వ. అని మటియును. 71 
తాత్సర్యం: అని ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం) 


చ. 'రయమునం?గిట్టి యాతని పరాక్రమలీల యడంచి నొంచి దు 

రయు( డని నమ్మియున్న కురురాజునకున్‌ వగ పుట్టం జేసెదన్‌ 

హయములఈ. బోవని' మ్మను(డు నాతండు నాతని లావు నచ్చి ని 

ర్థయమునం దేరు వే నడపె భాస్కరసూతికి సమ్ముఖమ్ముగన్‌. 72 
ప్రతిపదార్థం: రయమునన్‌= వేగముగా; కిట్టి= సమీపించి; ఈతని= ఇతడియొక్క; పరా(క్రమలీల= పౌరుష విలాసం; అడంచి= 
అణచి; నొంచి= నొప్పించి; దుర్ద్ణయుండు= (కర్ణుడు) జయింపశక్యం కానివాడు; అని= అనుకొని; నమ్మి+ఉన్న= నమ్ముకొనిఉన్న; 
కురురాజునకున్‌= దుర్యోధనుడికి; వగ= బాధ; పుట్టన్‌= పుట్టేటట్టు; చేసెదన్‌= చేస్తాను; హయములన్‌= గుర్రాలను; పోవనిమ్ము= 
పోనిమ్ము; అనుడున్‌= అనిన వెంటనే; ఆతండున్‌= ఉత్తరుడు కూడ; ఆతనిలావు= అర్జునుడి బలం; నచ్చి= తన మనస్సుకు 
నచ్చి; నిర్భయమునన్‌= భయం లేకుండా; తేరు= రథాన్ని; భాస్కరసూతికిన్‌= కర్ణుడికి; సమ్ముఖంబుగాన్‌= ఎదురుగా; వే= 
వేగంగా; నడపెన్‌= తోలాడు. 


తాత్పర్యం: 'ముందుగా ఆ కర్షుడిని సమీపించి బాణాలతో కొట్టి, యుద్దం అంటే ఉన్న సరదా పోగొట్టి, కర్గుడిని 
ఎవ్వరూ గెలవలేరని నమ్ముకొని ఉన్న దుర్యోధనుడికి బాధ పుట్టేటట్లు చేస్తాను. గుర్రాలను పోనిమ్ము' అన్నాడు అర్జునుడు. 


628 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉత్తరుడికి అర్జునుడి బలంమీద నమ్మకం కుదరటంతో తన కేమీ బాధ కలగదనే ధైర్యంతో నిర్భయంగా కర్షుడి 
రథాని కెదురుగా తమ రథాన్ని పోనిచ్చాడు. 


విశేషం : అర్జునుడు కర్షుడిపై దాడి చేసే విధానాన్నీ, దానివలన సాధించదలచిన ప్రయోజనాన్నీ సారథికి వివరించటం యుద్ద 
వీరోల్లాసం. అర్జునుడు ముందుగా కర్టుడిని ద్వంద్వయుద్దంలో ఎదుర్కొంటాడు. కర్ణుడు తన పరా(క్రమాన్నంతా ప్రదర్శించి 
అర్జునుడిని ఓడించ ప్రయత్నించటం సహజం. అయినా, అర్జునుడు అతడి పరా[క్రమాన్ని అణచి చూపించాలి. ఆపైన అతడి 
అసమర్థత బయటపడేటట్లు బాధించి వేధించాలి. కాని, చంపకూడదు. ఈ వ్యూహం ఎందుకంటే - కర్లుడు దుర్ణయుడు అని 
నమ్మే దుర్యోధనుడు - కర్షుడి బండారం బయటపడటంతో - నిరాశా నిస్ఫృహలతో లోలోన దుఃఖించాలి. ఆ లక్ష్యాన్ని సాధించటం 
ఆ యుద్దంలో మొదటి ప్రయోజనం. దుర్యోధన గర్వానికి ఆశామూలం కర్ట్షుడు. దానిని త్రెంచాలని అర్జునుడి వ్యూహం. 
అర్జునుడు అన్నంత పని చేయగలడని ఉత్తరుడికి నమ్మకం కుదిరింది. నిర్భయంగా రథాన్ని కర్షుడిమీదికి కదను (త్రొక్కించాడు. 
విజయం ఉత్తరుడి దృఢ సంకల్పంలో ధ్వనింపచేయబడింది. (సంపా.) 


అర్జునుండు చిత్రాంగద ప్రభృతి కురుకుమారుల నిర్ణించుట (సం.4-49-7) 


వ. ఇవ్విధంబున వృషభంబున కాదికొను బెబ్బలియునుం బోలె రాధేయుదెన నడచు కవ్వడిం గని 
చిత్రాంగదుండును చిత్రరథుండును సంగ్రామజిత్తును దుష్పహుండును జిత్రసేనుండును వివింశతియును 
దుర్ముఖుండును దుర్ణయుండును వికర్ణుండును శత్రుంతపుండును దుశ్మాసనుండును లోనుగాం గల 
కురుకుమార వర్గంబు నిరర్గళ ప్రకారంబులగు రథ చిత్ర ప్రచారంబులు మెటియ మొనకుం దలకడచి చటుల 
పటు బాణ వేణికా పరంపరలు నిగుడ నొక్క పెట్ట కవిసిన నతండును గుణధ్వని తంత్రీనాదంబుగా నావిండ్ల 
వారొత్తుకాటుగా గాండీవంబు వీణగా వినోదంబు సలిపె; నట్టియెడ వికర్ణుండు. 73 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; వృషభంబునకున్‌= ఎద్దునకు; ఆదికొను= ఎదురుపోయే; బెబ్బులియునున్‌+పోలెన్‌= 
పెద్దపులి వలె; రాధేయుదెసన్‌= కర్షుడివైపు; నడచు= వెళ్ళెడి; కవ్వడిన్‌= అర్జునుడిని; కని= చూచి; చిత్రాంగదుండును; చిత్రరథుండును; 
సంగ్రామజిత్తును; దుష్ప్రహుండును; చిత్రసేనుండును; వివింశతియును; దుర్ముఖుండును; దుర్ణయుండును; వికర్ణుండును; 
శతుంతపుండును; దుశ్చాసనుండును; లోనుకాన్‌+కల= మొదలైన; కురుకుమార వర్గంబు= కెరవరాజ కుమారుల సమూహం; 
నిరర్గళ= అడ్డులేని; ప్రకారంబులు+అగు= రీతులుకల; రథ= రథాలయొక్క; చిత్ర= రకరకములైన; (ప్రచారంబులు= గతులు; 
మెజయన్‌= ఒప్పుగా; మొనకున్‌= యుద్దానికి; తలకడచి= ఎదుటి (ప్రదేశము దాటి; చటుల= చంచలమైన; పటు= సమర్థమైన; 
బాణ వేణికా= ప్రవాహం వంటి బాణాలయొక్క; పరంపరలు= వరుసలు; నిగుడన్‌= ఎక్కువకాగా; ఒక్కపెట్టు+అ= ఒక్కసారిగా; 
కవిసినన్‌= కలియబడగా; అతండును= అర్జునుడు కూడా; గుణధ్వని= నారియొక్క మోత; తంత్రీ నాదంబుగాన్‌= తీగల 
ధ్వనిగాను; ఆ విండ్లవారు= ఆ ధనుర్జారులు; ఒత్తుకాబుకాన్‌= సుతిపోయువారుగా; గాండీవంబు= గాండీవమనే ధనుస్సు; 
వీణగాన్‌= వీణగాను; వినోదంబు= ఆహ్లాదకర కృత్యమును; సలిపెన్‌= చేశాడు; అట్టి యెడన్‌= ఆ సమయంలో; వికర్ణుండు= 
వికర్ణు డనేవాడు. 


తాత్సర్యం: ఈ రీతిగా ఎద్దుమీదికి పోయే బెబ్బులివలె కర్టుడి వైపునకు వెళ్ళే అర్జునుడిని చూచి చిత్రాంగదుడు, 
చిత్రరథుడు, సంగ్రామజిత్తు, దుష్రుహుడు, చిత్రసేనుడు, వివింశతి, దుర్ముఖుడు, దుర్ద్ణయుడు, వికర్ణుడు, శత్రుంతపుడు, 
దుశ్శాసనుడు మొదలైన కురుకుమారులందరూ అడ్డులేని రీతిలో రకరకాలుగా రథాలను నడుపుకొంటూ యుద్రభూమి 


విరాటపర్వము - పంచమాశ్వాసము 629 


మొదటికి వచ్చి, బాణాలు వేయటం ప్రారంభించి గుప్పిస్తూ ఒక్కసారిగా మీదికి వచ్చేసరికి, అర్జునుడు నారి మోత 
వీణాతం(త్రుల నాదంగానూ, ధనుర్జారులు (శ్రుతివాద్య సహకారులుగానూ, గాండీవమే వీణగానూ, వినోద కాలక్షేపం 
చేస్తున్నట్టుగా యుదం చేశాడు. అప్పుడు వికర్ణుడు. 

వ ౧ ఠా (ac) 


విశేషం : అలం: ఉపమ, రూపకం. 1. ఈ రెండు అలంకారాలూ రెండు ప్రయోజనాల కొరకు తిక్కన వాడాడు. అర్జునుడు 
కర్ణుడి మీదకు పోవటం బెబ్బులి ఎద్దుమీదకు దూకటం వలె ఉన్నదన్నాడు. బెబ్బులి వేటకోసం ఎద్దుమీదికి పోయినట్లే అర్జునుడు 
కసితో కర్ణుడిని వేటాడాలనే ముందుకు దూకాడు. అర్జునుడి దూకుడు, (క్రౌర్యం, బాధ కలిగించాలన్న పగ - ఇవన్నీ ఈ 
ఉపమానంలో ధ్వనిస్తున్నాయి. అర్జునుడిని బెబ్బులితో పోల్చి, కర్టుడిని వృషభరాజమని కూడా అనకపోవటం విశేషం. వారిరువురి 
పరాక్రమాలలో ఈ తారతమ్య పరిశీలనం అర్జునుడి చిత్తవృత్తిని వ్యంజింపచేస్తుంది. 


2. చిత్రాంగదాది కురుకుమారులు అల్లైత్రాళ్ళు మోగిస్తూ గాండీవికి అడ్డం పడ్డారు. అల్లైత్రాటి మోత బాణప్రయోగాన్ని 
ధ్వనింప చేస్తుంది. పలువురు ఒక్కసారిగా గుమికూడి అర్జునుడిని ఎదిరించి బాణాలు వేస్తున్నారు. వారందరికీ ఒక్క గాండీవంతో 
అర్జునుడు సమాధానం చెప్పుతున్నాడు. కురుకుమారులందరూ చిన్నవాళ్ళు. వాళ్ళను దండించటం కాని, బాధించటం కాని, 
చంపటం కాని అర్జునుడి అభిమతం కాదు. అందువలన వినోదంగా, విలాసంగా వాళ్ళతో యుద్దం చేసిన తీరును - వింటి 
నారీనాదం జం(త్రవాద్య సమ్మేళనంగా ఉన్నదని తిక్కన రూపకాలంకారంలో వర్లించాడు. అందులో ప్రధాన వాద్యం వీణ. అది 
గాండీవం. మిగిలిన వారి నారుల మోతలు సహకార వాద్యాలుగా ఉన్నాయట. ఈ రూపకంలో అందరి బాణపాండిత్యం కంటె 
పార్టుడి బాణ చాతుర్యమే మిన్న అని అలంకారధ్వని. కర్టుడిపై యుద్దం విరోధ మూలమైన వీరం. కురుకుమారులపై యుద్దం 
వినోద జనకమైన విలాసం. ఒకటి వీర రసాభ్యుదయ చిహ్నం. మరొకటి వీర రసోల్లాసానికి ఉదాహరణం. (సంపా) 


క తలమీటి నిశిత శరమం | డలిం గప్పెం బార్జు నుత్కట క్రోధమునన్‌ 

విలు విటుగ నేసి యతనిం | దొలంగంగాం జేసి నరుండు దోర్టలలీలన్‌. 74 
ప్రతిపదార్థం: తలమీజి= హద్దుమీరి; నిశిత= వాడియెన; శరమండలిన్‌= బాణ సముదాయం చేత; పార్టున్‌= అర్జునుడిని; 
ఉత్కట= ఎక్కువైన; (క్రోధమునన్‌= కోపంతో; కప్పెన్‌= కప్పునట్టు చేశాడు. నరుండు= అర్జునుడు; దోర్చలలీలన్‌= బాహు పరాక్రమం 
యొక్క విలాసంతో; విలు= విల్లు; విణుగన్‌= విరిగేటట్లుగా; ఏసి= కొట్టి; అతనిన్‌= వికర్ణుడిని; తొల(గంగాన్‌= తొలగేటట్టు; 
చేసెన్‌= చేశాడు. 
తాత్సర్యం: ముందుకు వచ్చి వికర్ణుడు వాడియెన బాణాలతో అర్జునుడిని కప్పివేసేటట్టుగా కొట్టాడు. అర్జునుడు 

బం కనా జ np ల జ 

దానికి ప్రతిగా అతడి విల్లు విరుగగొట్టి, అతడిని యుద్ధభూమి నుండి దూరంగా పోయేటట్టు చేశాడు. 


కు ఇంతయు. గనుగొనియును శ । త్రుంతపుం డోసరిల కాజిదోహల మలరం 
గౌంతేయుతోడ( దలపడి । వింత లయిన కూర్మ నఖర విశిఖము లేసిన్‌. 75 


ప్రతిపదార్థం: ఇంతయున్‌= వికర్ణుడు యుద్దంనుండి తొలగుటను; కనుగొనియును= చూచికూడా; శత్రుంతపుండు; ఓసరిలక= 
తొలగక; ఆజిదోహలము= యుద్దముపై వేడుక; అలరన్‌= హెచ్చు కాగా; కౌంతేయుతోడన్‌= అర్జునుడితో; తలపడి= కలియబడి; 
వింతలు+అయిన= చిత్రములైన; కూర్మనఖర= తాబేటి గోళ్ళను పోలిన; విశిఖములు= బాణాలు; ఏసెన్‌= ప్రయోగించాడు. 


తాత్పర్యం: యుద్దం చేయలేక వికర్ణుడు పారిపోవటం చూచికూడా శత్రుంతపుడనే వీరుడు అర్జునుడితో యుద్దానికి 
సిద్దపడి, తాబేటి గోళ్లను పోలిన వాడి బాణాలను వేశాడు. 


630 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. అర్జునుండును. 76 
తాత్సర్యం: అర్జునుడు కూడా. 
క. సూతుంబదింటను నైదిట । నాతని యంగంబు నొంచి యంత నిలువమిన్‌ 

శాతఘనశరము వే కొని; యాతల వెడలంగ నేసి యసువులం బాపెన్‌. 77 
ప్రతిపదార్థం: సూతున్‌= సారథిని; పదింటన్‌= పది బాణములతోనూ; ఆతని+అంగంబున్‌= శత్రుంతపుని శరీరమును; ఐదిటన్‌= 
అయిదు బాణాలతో; నొంచి= నొచ్చునట్లు వేసి; అంతన్‌= అంతటితో; నిలువమిన్‌= అతడు నిలువనందున; శాత= వాడియైన; 
ఘన= గొప్పదైన; శరమున్‌= బాణమును; వే= వేగంగా; కొని= తీసికొని; ఆతల= ఆవలి ప్రదేశానికి; వెడలంగన్‌= వెడలేటట్టుగా; 
ఏసి= వేసి; అసువులన్‌= ప్రాణాలను; పాపెన్‌= పోగొట్టాడు. 
తాత్పర్యం: పది బాణాలతో సారథిని, అయిదు బాణాలతో అతని శరీరాన్ని నాటేటట్టు కొట్టి, అతడు అంతటితో 
నిలువనందున, వాడి అయిన బాణం తీసికొని అవతలికి దూసుకొని పోయేటట్లు వేసి శత్రుంతపుడి ప్రాణాలు పోగొట్టాడు. 


తే. ఇట్లు శత్రుంతపునిం ద్రుంచి యివ్విధమున । నొక్క డొక్కండ తలపడు టుడుపం దలంచి 

వివిధ బాణపరంపర వెల్లి. గొలిపె | భయరసము వట్టు పెట్టునం బగటు వాటి. 78 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; శత్రుంతపునిన్‌= శత్రుంతపుడనే వీరుడిని; త్రుంచి= తెగగొట్టి, చంపి; ఈ+విధమునన్‌= ఈ 
ప్రకారంగా; ఒక్కండు+ఒక్కండు+అ= ఒక్కడొక్కడే; తలపడుట= తనతో యుద్దం చేయటాన్ని; ఉడుపన్‌= మాన్సుటను; తలం 
చి= అనుకొని; భయరసము= భయమనెడి రసముయొక్క; వణ పెట్టునన్‌= (ప్రవాహపు దెబ్బచేత; పగణు= శత్రువులు; పాణన్‌= 
పారిపోయేటట్టుగా; వివిధ= పలురకాలైన; బాణ పరంపరన్‌= బాణాల వరుసలను; వెల్లి= (ప్రవాహంగా; కొలిపెన్‌= వేశాడు. 


తాత్సర్యం: ఇట్టా శత్రుంతపుడిని తెగగొట్టి, ఈ రీతిగా ఒక్కొక్కడే తనమీదికి రాకుండా ఎన్నో బాణాలు వరుసగా 
పేర్చివేశాడు. భయరసం తాకిడికి శత్రువులు పారిపోయేటట్టు బాణాలను ప్రవాహం కట్టించాడు. 


క.  “అందటు రథికులు పఅవంగ | నిం దేటికి మున్ను వచ్చి రిస్సీ' యని సం 

క్రందనసుతు మార్మొనియె( ద । గం దెగి సంగ్రామజిత్తు గర్వోద్దతు(డై. 79 
ప్రతిపదార్థం: రథికులు= రథం పైనుండి యుద్దం చేసే మహావీరులు; అందణున్‌= అందరూ; పజవంగన్‌= పారిపోగా; మున్ను= 
ముందుగా; ఇందున్‌= ఇక్కడికి; ఏటికి= ఎందులకు; వచ్చిరి= వచ్చారు; ఇస్సీ= ఛీ ఛీ; అని= అనుకొని; సంగ్రామబిత్తు= సంగ్రామజిత్తనే 
వీరుడు; గర్వ+ఉద్దతు(డు+ఐ= గర్వంచేత పొగరు కలవాడై; తగన్‌= తగునట్టు; తెగి= సాహసించి; సంక్రందన సుతున్‌= అర్జునుడిని; 
మార్కొనియెన్‌= ఎదుర్కొన్నాడు. 


తాత్సర్యం: 'రథికులందరూ పారిపోగా, ఇక్కడి కస లెందుకు వచ్చారు? ఛాఛా!' అంటూ సం(గ్రామజిత్తనే వీరుడు 
(కర్ణుడి తమ్ముడు) సాహసించి అర్జునుడిని ఎదుర్కొన్నాడు. 


విశేషం : 'వచ్చి రిస! యని" ఉన్న పాఠమే మేలు, ఏలన, 'వచ్చితిస్సీ' అనే దానిలో 'వచ్చితి' ఉత్తమ పురుషక్రియ కాజాలదు. 


ఉత్తమ పురుషక్రియ అగుచో, వచ్చితినిస్సీ అని యుండవలసిందే! వచ్చితిస్సీ అనేదానికి వచ్చితివి+ఇస్సీ - అని మధ్యమ పురుష 
(క్రియగా అర్థం చెప్పవలసి ఉంటుంది. ఆ అర్థ మిక్కడ పొసగదు కదా! అందుచేత వచ్చితిస్సీ - అని ప్రథమ పురుషగానే ఉండాలి. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 631 


వాళ్ళందరూ పారిపోవటానికా ముందుగా వచ్చారు! ఛీ! అని తాను గర్వంతో అర్జునుడిని తాకాడని భావం. తాను వాళ్ళం దరికంటె 
గొప్పవాడిని అని అహంభావం. అందుచేతనే గర్యోద్దతుండు. (సంపా 


క తలపడి వాలమ్ములు పై। నల వేర్పడ నినుచుటయును నలుక వొడమినం 
దల దునిమివైచె నాతని | బలసూదనసూను. డొక్క పటుభల్లమునన్‌. 80 


ప్రతిపదార్థం: తలపడి= కలియబడి; వాలు+అమ్ములు= వాడియైన బాణాలు; పైన్‌= అర్జునుడిపై; అలవు= ఉపాయం; ఏర్పడన్‌= 
ఏర్పడేటట్టుగా; నినుచుటయును= నింపినట్టు వేయగా; అలుక+పొడమినన్‌= కోపంరాగా; బలసూదన సూనుండు= అర్జునుడు; 
ఒక్క పటుభల్లమునన్‌= ఒక్క గట్టి బల్లెముతో; ఆతని తలన్‌= అతడి తలను; తనిమివైచెన్‌= తెగగొట్టాడు. 


తాత్పర్యం: సం[గ్రామజిత్తు అర్జునుడితో తలపడి వాడి అయిన బాణా లేయగా, అర్జును డీ చేతకానివాడా యుద్దానికి 
రావటం? అన్నట్టు కోపించి ఒకే ఒక బల్లెంతో అతడి తల తెగగొట్టి వేశాడు. 


విశేషం : ఈ వీరునిపేరు సంగ్రామజిత్తు. అంటే యుద్దాలలో విజయం సాధించేవాడని అర్థం. అతడు అనేక బాణాలు అర్జునుడిపై 
గుప్పించాడు. ఏదో పొడిచేస్తాడనే దృశ్యం కల్పించాడు. అంతటి సం([గ్రామజిత్తును ఒక్క బల్లెంతో అర్జునుడు తల తెగగొట్టి 
చంపాడు. ఆ చనిపోయినవాడు కర్ణుడి తమ్ముడు కావటం మరొక విశేషం. అర్జునుడి యుద్ధవీరం ఇందులో ధ్వని. (సంపా.) 


తే. అపుడు రాధేయు. డిమ్మెయి ననుజుపాటు(। జూచి యేనుంగునకు సిళ్ళు సూపినట్లు 

కవిసి హయముల మత్సభూకాంతు తనయు , నేసి, పండ్రెండు శరముల నేసె నరుని. 81 
ప్రతిపదార్థం: అపుడు; రాధేయు(డు= కర్గుడు; ఈ+మెయిన్‌= ఈ రీతిగా; అనుజు పాటున్‌= తమ్ముడు చనిపోవటం; చూచి= 
కళ్ళారా చూచి; ఏనుంగునకున్‌= ఏనుగునకు; సిళ్ళు= అంకుశం; చూపిన+అట్టు= చూపిన రీతిగా; కవిసి= అర్జునుడిని ఎదుర్కొని; 


హయములన్‌= గుర్రాలను; మత్స్యభూకాంతు తనయున్‌= ఉత్తరుడిని; ఏసి= కొట్టి; నరునిన్‌= అర్జునుడిని; పండ్రెండు శరములన్‌= 
పన్నెండు బాణాలతో; ఏసెన్‌= కొట్టాడు. 


తాత్సర్యం: అప్పుడు కర్గుడు ఆ రీతిగా తన తమ్ముడు పడిపోవటం చూచి ఏనుగుకు అంకుశం చూపినట్టుగా కోపం 
వచ్చి అర్జునుడితో తలపడి గుర్రాలను, ఉత్తరుడిని బాణాలతో కొట్టి, అర్జునుడి మీదికి పన్నెండు బాణాలు వేశాడు. 


నిశేషం : అలం: ఉపమ. “ఏనుగుకు సిళ్ళు చూపినట్లు! అనే ఉపమానం చక్కని తెలుగు జాతీయం. (సంపా 


ఉ. కేసరివిక్రముండు కపికేతను( డత్తటి వైరివీరసం 
త్రాసకర ప్రకార మగు దర్ప మెలర్చ(గ బాణజాల వి 
న్యాసమునన్‌ వెసం బొదివె నర్మసుతున్‌ గరుడుండు పాము ను 
ద్ధాసితపక్షు(డై పొదువు భంగి సురావలి పిచ్చలింపంగన్‌. 82 


ప్రతిపదార్థం: ఆ+తటేిన్‌= అప్పుడు; కేసరి విక్రముండు= సింహం వంటి పరాక్రమం కల; కపికేతనుండు= వానరం జెండాగా 
గల అర్జునుడు; వైరివీర= శత్రువులకు; సంత్రాసకర= భయం కలుగజేసే; ప్రకారము+అగు= విధానంకల; దర్పము= గర్వం; 
ఎలర్సంగన్‌= వృద్దికాగా; బాణజాల= బాణ పరంపరయొక్క; విన్యాసమునన్‌= వేయుటతో; వెసన్‌= వేగంగా; అర్కసుతున్‌= 
కర్గుడిని; గరుడుండు= గరుత్మంతుడు; పామున్‌= పామును; ఉద్భాసిత పక్షుండు+ఐ= (ప్రకాశించే రెక్కలు కలవాడై; పొదువు 
భంగిన్‌= ఆవరించినట్టుగా; సురావలి= దేవతల వరుస; పిచ్చలింపంగన్‌= ఆశ్చర్యంతో (ప్రశంసింపగా; పొదివెన్‌= ఆక్రమించాడు. 


632 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: సింహపరా[క్రముడైన అర్జునుడు శత్రువులకు భయంకలిగే విధంగా దర్పం కలిగి బాణాల పరంపర వేస్తూ 

కర్ణుడిని, గరుత్మంతుడు రెక్కలు విప్పి ఎగురుతూ పామును తన్ని ఆ(క్రమించినట్లై ఆక్రమించాడు. అది చూచి 
లం ౧ 

దేవతలు ఆశ్చర్యంతో ప్రశంసించారు. 


విశేషం : అలం: ఉపమ. దీనిలో సింహపరాక్రముడని అర్జునుడిని చెప్పటం, వెనుకటి పద్యంలో కర్ణుని ఏనుగునకు సిళ్ళు 
చూపినట్టు చెప్పటం, ఇందులో గరుడుడు పామును పొదివినట్టు చెప్పటం వంటి ఉపమేయ ఉపమానాలస్వారస్యం ద్వారా అర్జునుడు 
గెలుస్తాడని కర్టుడు ఓడిపోతాడని సూచించబడుతున్నది. 


క. ఇరువురు వీరులు ని ట్లొం । డొరువులం దలపడుట సూచి యుత్మట మగు న 

చ్చెరువాటు( గౌతుకంబు న । డర నూరక యుండె నయ్యెడం గురుసేనల్‌. 83 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; ఇరువురు వీరులున్‌= కర్ణార్టును లిద్దరు వీరులున్నూ; ఒండొరువులన్‌= ఒకళ్ళతో ఒకళ్ళు; 
తలపడుట= కలియబడటం; చూచి; ఉత్కటము+అగు= ఎక్కువైన; అచ్చెరు+పాటున్‌= ఆశ్చర్యం; కాతుకంబును= వేడుకయున్నూ; 
అడరన్‌= కలుగగా; కురుసేనల్‌= కౌరవసేనలు; ఆ+ఎడన్‌= అప్పుడు; ఊరక+ఉండెన్‌= ఊరకున్నాయి. 


తాత్సర్యం: ఆ రీతిగా కర్ణార్టును లిద్దరు మహావీరులు తలపడేసరికి ఆశ్చర్యం, వేడుక కలిగి కౌారవసేనలోని వారందరూ 
యుద్దం చేయకుండా చూస్తూ ఊరుకొన్నారు. 


విశేషం : కర్ణార్ణునులు అపూర్వంగా ద్వంద్వయుద్దం చేస్తున్నారు. వారి యుద్దవీర విభావాల వీరరసం వలన చూచేవారిలో 
అద్భుతరసం పుట్టినట్టు తిక్కన చిత్రించాడు. 'ఉత్కట మగు నచ్చెరువాటు'- అనే మాటలు ప్రేక్షకులలోని ఆశ్చర్యం ఉత్కటావస్థను 
- అంటే స్థాయి భావ స్థాయికి = చేరిందని తిక్కన ధ్వనింపచేశాడు. అద్భుతరసాన్ని 'స్తంభం” (కొయ్యబారిపోవటం) అనే 
సాత్మికభావంతో సైనికులు (ప్రదర్శించారు. ఈ వర్షనం రసధ్వనికి ఉదాహరణం. (సంపా.) 


మ. _ ప్రకయాంభోధరముక్త సాంద్ర విసరత్సాషాణ వర్షంబు మి 

క్కిలియై శైలము. గప్పునట్లు నరు నక్షీణాస్త్ర సంతానమి 

ట్లల మై కప్పిన దీవ్రమారుతము గాఢవ్యాప్తి జీమూత మం 

డలింబోలెన్‌ విరియించె భానుజు. దవష్టంభోజ్వ్వృలాకారుందై. 84 
ప్రతిపదార్థం: ప్రళయ= ప్రళయ కాలమందలి; అంభోధర= మేఘములచేత; ముక్త= విడువబడిన; సాంద్ర= దట్టంగా; విసరత్‌= 
ప్రసరించెడి; పాషాణ= రాళ్ళతోడి; వర్షంబు= వాన; మిక్కిలి+ఐ= ఎక్కువగా; శైలమున్‌= పర్వతమును; కప్పునట్లు= కప్పివేసేటట్టుగా; 
నరు= అర్జునుడియొక్క; అక్షీణ= క్షీణముకాని; అ(స్త్రసంతానము= బాణ సముదాయం; ఇట్టలము+ఐ= ఎక్కువై; కప్పినన్‌= 
కప్పగా; తీవ్రమారుతము= ఎక్కువైన గాలి; గాఢవ్యాప్తి= ఎక్కువగా వ్యాపించిన; జీమూత మండలిన్‌+పోలెన్‌= మేఘ 
సముదాయాన్నివలె; భానుజుండు= కర్షుడు; అవష్టంభ= గర్వంతో; ఉజ్జ్యల= (ప్రకాశించే; ఆకారుండు+ఐ= మూర్తి కలవాడై; 
విరియించెన్‌= విడిపోయేటట్టు చేశాడు. 


తాత్సర్యం: ప్రళయకాల మేఘాలు దట్టంగా పాషాణ వర్షం కురిపించి కొండను కప్పివేసినట్టుగా అర్జునుడు అక్షయ 

బాణాల వరంతో కరుడిని కప్పివేశాడు. కరుడు గర్వంతో (ప్రకాశించే రూపం కలవాడై, బాగా ఆకాశాన్ని కప్పివేసిన 
oo బం [a7:) ర 

మబ్బులను పెనుగాలితో పటాపంచలు చేసినట్లుగా ఆ బాణవర్షాన్ని ఏమీ లేకుండా చేశాడు. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 633 
విశేషం : అలం: ఉపమ. 
క. విల్లును దానును శిఖ రా । జిల్ల(గ వెలుగొందు వహ్ని చెలువంబున శో 
భిల్లుటం గని కురుసైన్యము । లెల్లను దూర్యములు మ్రోయ నేడ్తెజం జెలంగెన్‌. 85 


ప్రతిపదార్థం: విల్టును= ధనువును; తానును= కర్గుడును; శిఖ= జ్వాల; రాజిల్లంగన్‌= ప్రకాశించగా; వెలుంగొందు= వెలుగునట్టి; 
వహ్నిచెలువంబునన్‌= అగ్ని మాదిరిగా; శోభిల్లుటన్‌= ప్రకాశించటాన్ని; కని= చూచి; కురుసైన్యములు= కౌరవసేనలు; ఎల్లను= 
అన్నియును; తూర్యములు= వాద్యాలు; మైోయన్‌= మోయగా; ఏడ్తెజన్‌= పరాక్రమంతో; చెలగౌన్‌= ధ్వనిచేశాయి, అరిచాయి. 


తాత్సర్యం: విల్లుతో కూడిన కర్టుడు జ్వాలతో వెలుగొందే అగ్నివలె అందంగా వెలుగొందగా చూచి, కారవసేనలు 
వాద్యాలు మోయించి అరిచాయి. 

విశేషం : అలం: ఉపమ. 

క. రవితనయు బాణములు వా । సవనందను. బొదివినపుడు సంతోషము(,ద 


ద్వివిధాస్త్రము లాతనిపై(। గవియ విషాదంబు నొందు గౌరవసేనల్‌. 86 


ప్రతిపదార్థం: రవితనయు బాణములు= కర్షుని బాణాలు; వాసవ నందనున్‌= అర్జునుడిని; పొదివినప్పుడు= కప్పినప్పుడు; 
సంతోషమున్‌= (పీతినీ; తద్‌+వివిధ+అ(స్రములు= ఆ అర్జునుడి రకరకాల బాణాలు; ఆతనిపైన్‌= ఆ కర్షుడిపైన; కవియన్‌= 
కప్పగా; విషాదంబున్‌= విచారాన్నీ; కౌరవసేనల్‌= కౌరవసేనలు; ఒందున్‌= పొందుతాయి. 


తాత్పర్యం: కర్లుడి బాణాలతో అర్జునుడు కప్పబడితే సంతోషం, అర్జునుడి బాణాలతో కర్షుడు కప్పబడితే విచారాన్ని 
పొందుతున్నారు కౌరవసైనికులు. 


విశేషం : అలం: పర్యాయం. 
వ. ఇవ్విధంబున నేట్లాడుచుం గదిసి గాండీవి కర్టున కిట్లనియె. 87 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; ఏట్టాడుచున్‌= యుద్దం చేస్తూ; కదిసి= సమీపించి; గాండీవి= అర్జునుడు; కర్గునకున్‌= 
కర్ణుడితో; ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: ఇట్లా యుద్దం చేస్తునే సమీపించి అర్జునుడు కర్గుడితో ఇట్లా అన్నాడు. 
ఆ. 'సభలంబలుకు దీవు సరిలేరు నా కని; । యిదె రణంబు వచ్చె; నెల్లవారి 
కెటు(గవచ్చు దీనం బెఐచోట రజ్జైన । యట్లు పూరగింప నగునె యిచట? 88 


ప్రతిపదార్థం: -ఈవు= నీవు; నాకున్‌= నాతో; సరి= సమమైనవారు; లేరు+అని= లేరు అని; సభలన్‌= సభలయందు; పలుకుదు(వు)= 
పలుకుతావు; ఇదె= ఇదిగో; రణంబు= యుద్దం; వచ్చెన్‌= సంభవించింది; దీనన్‌= దీనితో; ఎల్లవారికిన్‌= అందరికి; 
ఎయింగవచ్చున్‌= తెలిసివస్తుంది; పెజచోటన్‌= వేరొకచోట; రజ్ఞ+ఐన+అట్టు= బింకాలు పలికినట్టుగా; ఇచ్చటన్‌= ఇక్కడ యుద్దంలో; 
పూరగింపన్‌+అగునె?= అట్టాగే (పేలవచ్చునా? 


634 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్సర్యం: 'సభలలో నాకు సమమైన వారు లేరని బీరాలు పలుకుతూ ఉంటావు. ఇదిగో, మన ఇద్దరికి యుద్దం 
వచ్చింది కదా! ఇప్పుడు చూపవచ్చును. దీనిలో ఎవరు గొప్పవారో అందరికి తెలుస్తుంది. అక్కడ వ్యర్ణాలాపాలాడినట్లు 
ఇక్కడ కుదురుతుందా? 


విశేషం : కర్షుడు శక్తికి మించిన ప్రగల్భాలాడతాడని అశ్వత్థామ వంటి కురువీరులే కాక, అర్జునుడివంటి పాండవ వీరులు గూడా 
పరిహసించటం గమనించదగింది. (సంపా 


క మాటలుపెక్కాడితి వీ। పోటుమగలు వినంగ నింక బోవుట దగ దె 

ప్పాట; నదిగాక తమ్ముని । పాటును గన్నార గంటి పాటికు మింకన్‌. 89 
ప్రతిపదార్థం: ఈ పోటుమగలు= ఈ యుద్ధవీరులు; విన(గన్‌= వినుచుండగా; మాటలు= పలుకులు; పెక్కు= చాలా; ఆడితివి= 
అన్నావు; ఇంకన్‌= ఇక్కడిదాకా వచ్చాక; పోవుట= పారిపోవటం; ఎప్పాటన్‌= ఏరీతిగాను; తగదు= పనికిరాదు; అదిగాక= ఇంకా; 
తమ్ముని పాటును= తమ్ముడి చావును; కన్నారన్‌= కన్నులతో స్వయంగా; కంటి(వి)= చూచితివి; ఇంకన్‌= ఇకనైనా; పాఅకుము= 
పారిపోకుము. 
తాత్పర్యం: కర్ణా! ఈ యుద్దవీరులు వింటూ ఉండగా అనేక మాటలు మాట్లాడావు. ఇక్కడివరకూ వచ్చాక, ఇక 
పారిపోవటం ఏరీతిగానూ మంచిది కాదు. అంతే కాకుండా తమ్ముడి చావును స్వయంగా చూచావు. ఇకనైనా పారిపోవద్దు. 


విశేషం : పోరు భారమైనప్పుడు రణరంగాన్ని వదలి పారిపోవటానికి కర్ణుడు వెనుకాడడు. అదే గుణం దుర్యోధనాదులకు కూడా 
ఉన్నది. ఇది ఉత్తమ వీరుల లక్షణం కాదు. దానిని పేర్కొని అర్జునుడు అధిక్షేపించాడు. ఇది భావికథార్థ సూచకం కావటం మరొక 
శిల్ప విశేషం. (సంపా.) 


ఆ. _ పలుకవచ్చుంగాక పలికిన యట్టుల । చేయ వచ్చు నెట్లు? దాయ! యెందు. 

బోయె దట్లు ద్రుపదపుత్రికం బజుపంగ.। గాంచి నగిన ఫలము. గందు గాక! 90 
ప్రతిపదార్థం: పలుకవచ్చున్‌+కాక= మాటలెన్నైనా చెప్పవచ్చును కాని; పలికిన+అట్టులు+అ= పలికినట్టే; చేయవచ్చున్‌+ఎట్టు?= 
ఎట్లా చేయ వీలౌతుంది?; దాయ!= శత్రువా! ఎందున్‌= ఎక్కడికి; పోయెదు= పోతావు; అట్టు= ఆ రీతిగా; ద్రుపద పుత్రికన్‌= 
ద్రౌపదిని; పణుపంగన్‌= చేయగా; కాంచి= చూచి; నగిన ఫలమున్‌= నవ్వినదానికి ఫలాన్ని; కందు+కాక= చూస్తావు (అనుభవిస్తావు) 
గాక! 
తాత్పర్యం: ఎన్ని మాటలైనా చెప్పవచ్చును కాని చెప్పినట్టుగా చేయ వీలవుతుందా? ఎక్కడికి పోతావు? ఆ నాడు 
(ద్రౌపదిని భంగపరిచినప్పుడు చూచి నవ్వినదానికి ఫలం పొందుతావుగాక! 


విశేషం : అర్జ్హునుడిలో రౌద్రం ప్రజ్వలించటానికి కారణాన్ని ఇందులో పేర్కొన్నాడు. అలనాడు కౌరవసభలో (ద్రౌపదిని చూచి 
అవహేళనం చేసి పలికిన పలుకులు అర్జునుడి మనసులో ములుకుల వలె (గ్రుచ్చుకొంటూ ఉండేవి. వాటిని ఇప్పుడు స్మరించుకొనటం 
వలన (ప్రతీకార రూపమైన (క్రోధోద్రేకం అతడిలో పెచ్చు పెరిగినట్టు ధ్వని. (సంపా.) 
క. ఏ నపుడు ధర్మపాశా, । ధీను(డనై కోపమునకు దీకొనరింపం 

గా నేరకున్న మెయిమెయి(। బో నయ్యెం గాక యింక. బొమ్మా యిచటన్‌.” 91 


విరాటపర్వము - పంచనూశ్వాసము 635 


ప్రతిపదార్థం: అపుడు= ద్రౌపది భంగపాటును చూచి నీవు నవ్వినపుడు; ఏన్‌= నేను; ధర్మపాశ= ధర్మమనెడి (ధర్మరాజనెడి) 
త్రాటికి; అధీనుండను+ఐ= కట్టువడినవాడనై; కోపమునకున్‌= నాకు వచ్చిన కోపానికి; దీకు= ప్రేరణ; ఒనరింపంగాన్‌= చేయుటకు; 
నేరక+ఉన్నన్‌= వీలులేకపోయినందున; మెయిమెయిన్‌= ఏ బాధా లేకుండా; పోన్‌+అయ్యెన్‌+కాక= పోవటానికి వీలైంది కాక; 
ఇంకన్‌= ఇక ఇప్పుడు; ఇచటన్‌= ఈ యుద్దంలో; పొమ్మా= పొమ్ము (చూద్దాము). 


తాత్పర్యం: అప్పుడు ధర్మానికి కట్టుబడి వచ్చిన కోపానికి తగినట్టుగా చేయలేదు కనుక నీవు ఏ బాధా పొందకుండా 
తప్పించుకొనగలిగావు. కాని, ఇప్పుడు పో చూస్తాను. 


విశేషం : అర్జునుడు ధర్మబద్దుడై అనంతమైన క్రోధాన్ని నిగ్రహించుకొనగలడు. అవసరం వచ్చినప్పుడు దానిని ప్రదర్శించగలడు. 
అర్జునుడు రౌద్ర ప్రదర్శనం చేసినప్పుడు కర్షుడు పారిపోయి ప్రాణం రక్షించుకొనటం ఒక పరిపాటిగా సాగుతూ వస్తున్నది. 
దానిని పేర్కొని అర్జునుడు అవహేళనం చేశాడు. శత్రువులను అవహేళనం చేయటం వీరరౌద్రరసాలలో వాచికాభినయవిశేషంగా 
ఒప్పారుతుంది. (సంపా.) 


వ. అనిన విని రాధేయుం డిట్లనియె. 92 
తాత్సర్యం: అనగా విని కర్చుడు ఇట్టా అన్నాడు. 


ఉ. “అప్పుడు ధర్మహానికి భయంపడి నిల్షితివో? కడంకతో 
నిప్పుడు వచ్చినాండ; విట యెల్లను జేయుదు గాక; యన్నపైం 
దప్పు ఘటించి నీవు నొక తాలిమి గల్గినవాండవై నెపం 
బొప్పినం జెల్లె; నీదు నిలుపోపును జూతము గాక యిచ్చటన్‌. 93 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; ధర్మహానికిన్‌= ధర్మానికి హాని కల్గుతుందని; భయము+పడి= భయము చెంది; 
నిల్చితివో?= ఆగినావా?; ఇప్పుడు; కడంకతోన్‌= పూనికతో; వచ్చినాండవు= వచ్చావు కదా; ఇట= ఇక్కడ; ఎల్లను= అంతయు; 
చేయుదు(వు)గాక= చేయుదువుగాని; అన్నపైన్‌= అన్నగారిమీద; తప్పు= దోషం; ఘటించి= కూర్చి; నీవును= నీవు కూడ; ఒక 
తాలిమి కల్గినవా(డవు+ఐ= ఓర్పు కలవాడివలె; నెపంబు= మిష ఒప్పినన్‌= కుదర్భగా; చెల్లెన్‌= సరిపోయింది; నీదు= నీ యొక్క; 
నిలుపు+ఓపును= నిలుచు సామర్థ్యమును; ఇచ్చటన్‌= ఈ యుద్దంలో; చూతము+కాక= చూస్తాంగాక. 


తాత్సర్యం: 'అప్పుడు ధర్మహాని వస్తుందని భయపడి ఆగిపోయావా? ఇప్పుడు బాగా పూనికతో వచ్చావా? ఇప్పుడంతా 
చేసేద్దువు గాని, అన్నగారి మీద తప్పు పెట్టి, నీవు బాగా ఓర్పు కలవాడవైనట్లు చెప్పుతున్నావు. సరే, నాతోడి యుద్దంలో 
నీ వేపాటి నిలుస్తావో ఇక్కడ చూద్దాం. 


నిశేషం : అర్జునుడి ధర్మనీతి అతడి అసమర్థతను సమర్థించుకొనే ఒక సాకుగా కర్టుడు భావించాడు. తప్పు అన్నగారిమీద పెట్టి 
అర్జునుడు తప్పుకొంటున్నట్టు తలచాడు. నిజానికి అట్టా భావించటం కర్ణుడి శీలానికే చెలింది. (సంపా) 
జ ౧ 7 (3) gg 


క. సమయంబు నడపినను రా । జ్యము భాగం బీరె యెట్లు నను నాస నర 
ణ్యమున వసించితి గాక ని । జమునకు నీయందు ధైర్యసారము గలదే? 94 


636 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: సమయంబు= (ప్రతిజ్ఞ; నడపినను= నిర్వహించినచో; ఎట్టున్‌= ఏ విధంగానైనా; రాజ్యము భాగంబు= రాజ్యంలోని 
వాటాను; ఈరె?= ఇయ్యరా?; అను+ఆసన్‌= అనెడి ఆశతో; అరణ్యమునన్‌= అడవిలో; వసించితి+కాక= ఉన్నావుగాని; 
నిజమునకున్‌= యథార్థానికి; నీయందున్‌= నీకు; ధైర్యసారము= ధైర్యంలోని గట్టితనం; కలదే?= కలదా? 


తాత్సర్యం: ఎట్లాగో ఒకవిధాన అన్నమాట ప్రకారం అరణ్యవాస, అజ్ఞాతవాసాలు చేస్తే వారే రాజ్యంలో భాగం 
ఇస్తారులే- అని అడవిలో ఉన్నావు కాని, నిజంగానే నీ కసలు ధైర్యం ఉన్నదా? 


విశేషం : నియమం ప్రకారం అరణ్య అజ్ఞాతవాసాలు చేయటానికి కారణం శత్రువులను ఎదిరించలేని పాండవుల-లేదా-పార్టుడి 
అధైర్యమని కర్టుడు ఆరోపించటం అతడి దుర్విదగ్గత్వానికి నిదర్శనం. (సంపా.) 


క మునునీవచట నచటంజే। సిన బంటుతనంబు లెల్లం జెప్పంగ విందుం 


గనిన( గదా నమ్ముదు; నవి। యనుమానము నాకు నీ భయస్టితి( గనుటన్‌.' 95 
ప్రతిపదార్థం: మును= మునుపు; నీవు; అచటన్‌+అచటన్‌= అక్కడక్కడ; చేసిన బంటుతనంబులు= చేసిన వీరకృత్యాలు; 
ఎల్లన్‌= అన్నియును; చెప్పంన్‌= జనులు చెప్పగా; విందున్‌= విన్నాను; అవి= వాటిని; కనినన్‌+కదా!= చూచినప్పుడు కదా!; 
నమ్ముదున్‌= నమ్మగలను; నీ భయస్టితిన్‌= భయపడే నీ స్థితిని; కనుటన్‌= చూడగా; నాకున్‌; అనుమానము= సందేహంగా 
ఉన్నది. 


తాత్పర్యం: నీ విదివరలో ఏవో కొన్ని వీరోచిత కృత్యాలు చేశావని జనులు చెప్పికొంటుండగా విన్నాను. చూస్తే కాని 
నమ శలేను. న్స్‌ కిప్పుడున్న ఈ భయస్టితిని చూస్తే నాకు నీవు చేశావని చెప్పేవన్నీ సందేహంగానే ఉన్నాయి.” 


విశేషం : ఎంతటి వీరులనైనా లెక్కచేయని కర్గుడి దురహంకారం ఈ మాటలలో గుబాళిస్తున్నది. అర్జునుడు అధిక్షేపోక్తులు 
పలకటం యుద్దానికి భయపడి మాటాలాడటంగా కర్టుడు భావించటం శోచనీయం. (సంపా.) 


కరార్తునుల ద్వంద్వయుద్దము (సం. 4-55-14) 
జ స) 


వ. అనుచువాలమ్ములు గురిసిన నర్జునుండును గుపితుండై గాందీవవిక్షేప క్షోభిత నభోభాగుండగుచుం గానీను 
పై నానానిశిత విశిఖంబులు నినిచె; న ట్లయ్యిరువురును దేవాసుర సంగ్రామ సాదృశ్య విక్రమ ప్రక్రియం 
బొలిచి రట్టి సమయంబున. 96 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని పలుకుతూనే; వాలు+అమ్ములు= వాడిబాణాలు; కురిసినన్‌= కురిపించగా; అర్జునుండును= 
అర్జునుడు కూడా; కుపితుండు+ఐ= కోపించినవాడై; గాండీవ= గాండీవంయొక్క; విక్షేప= కదలికచేత; క్షోభిత= క్షోభపెట్టబడిన; 
నభోభాగుండు+అగుచున్‌= ఆకాశప్రదేశం కలవాడై; కానీనుపైన్‌= కర్గుడిపై; నానా= అనేక రకాలైన; నిశిత= వాడియైన; 
విశిఖంబులు= బాణములు; నినిచెన్‌= నింపాడు; అట్టు= ఆ రీతిగా; ఆ+ఇరువురును= ఆ ఇద్దరును; దేవ+అసుర= 
దేవతలయొక్క, రాక్షసులయొక్క; సం([గ్రామ= యుద్దంతో; సాదృశ్య= పోలికగల; విక్రమ= పరాక్రమంయొక్క; (ప్ర(క్రియన్‌= 
రీతిని; పొలిచిరి= (ప్రకాశించారు; అట్టి సమయంబునన్‌= అప్పుడు. 

తాత్సర్యం: అని కర్షుడు పై విధంగా పలుకుతూనే వాడి బాణాలను కురిపించసాగాడు. అర్జునుడు కూడా 


a= 


యుద్దప్రీతితో ఆకాశం దద్దరిల్లే విధంగా పెక్కురకాల వాడిబాణాలు ప్రయోగించాడు. దేవాసుర యుద్దం వలె 
వారిరువురి యుద్దం ్రకాశిస్తున్నది. ఆ సమయంలో. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 637 


విశేషం: అలం: ఉపమ. దేవాసురులయుద్దం పురాణప్రసిద్దం. అందులో అంతిమ విజయం దేవతలదని రూఢం. కాబట్టి 
విజయుడి విజయం తథ్యమని ధ్వని. (సంపా.) 


క రవిదీప్తులు సొర నేరమి(। గవిసెం జీ(కట్లు, పవనుగమనం బడంగెన్‌, 
వివిధాస్తంబుల నంబర । మవిరళముగ6 బొదువంబడుట నద్దుతభంగిన్‌. 97 


ప్రతిపదార్థం: రవి= సూర్యుని; దీప్పులు= కాంతులు; చొరనేరమిన్‌= (ప్రవేశించలేకపోవుటచేత; చీ(కట్టు= చీకటులు; కవిసెన్‌= 
వ్యాపించాయి; వివిధ+అస్త్రంబులన్‌= అనేక రకాలైన అస్త్రాలతో; అంబరము= ఆకాశం; అవిరళముగన్‌= సందులేకుండా; 
పొదువన్‌+పడుటన్‌= వ్యాపింపజేయబడటంచేత; అద్భుతభంగిన్‌= ఆశ్చర్యకరమైన రీతిలో; పవను+గమనంబు= వాయు 


సంచారం; అడలెన్‌= అణగిపోయింది. 


తాత్సర్యం: అనేక్నాస్తాలు ఆకాశంనిండా వ్యాపింపచేయటంతో సూర్యకాంతులు (ప్రవేశించలేనందున చీకట్లు 


వ్యాపించాయి. గాలిసంచార మాగిపోయింది. 


ఉ. అప్పుడు కర్టుసైన్య మమరాధిపనందను. జుట్టుముట్టం దే 

రుప్పరవీథిమై వలయ మొప్ప వెసం బజపించి క్రీడి పెం 

గుప్పలుగా రథావలిని ఘోటతతిం గరిరాజిం గూల్లుచుం 

దప్పక భానుసూను మెయి. దాశంగ నేయుచు నుల్లసిల్లినన్‌. 98 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; కర్టుసైన్యము= కర్టుడిసేన; అమరాధిపునందనున్‌= అర్జునుడిని; చుట్టుముట్టన్‌= 
చుట్టూరా ముట్టడించగా; తేరు= రథం; ఉప్పరవీథిమైన్‌= ఆకాశమార్గంలో; వలయము+ఒప్పన్‌= గుండ్రంగా; వెసన్‌= వెంటనే; 
పజపించి= నడిపించి; |క్రీడి= అర్జునుడు; రథావలిని= రథాల పంక్తిని; ఘోటతతిన్‌= గుర్రాల సమూహాన్ని; కరిరాజిన్‌= 
ఏనుగుల పంక్తిని; కుప్పలుగాన్‌= రాసులు పడేటట్టుగా; కూల్చుచున్‌= చంపుతూ; తప్పక= మానక; భానుసూను మెయిన్‌= 
కర్ణుడి శరీరాన్ని; తాంకంగన్‌= తగిలేటట్టు; ఏయుచున్‌= కొట్టుతూ; ఉల్లసిల్లినన్‌= (ప్రకాశించగా. 
తాత్సర్యం: అప్పుడు కర్గుడిసేన అర్జునుడిని చుట్టుముట్టింది. అర్జునుడు తన రథాన్ని ఆకాశంపై గుం[డ్రంగా 
నడిపిస్తూ, గుర్రాలను, ఏనుగులను, రథాలను కుప్పలు కుప్పలుగా చంపి పడవేస్తూ, కర్షుడి శరీరానికి నాటుకొనేటట్లు 


బాణాలను వేస్తూ ప్రకాశించగా. 
వ. రాధేయుండును. 99 
తాత్సర్యం: కర్షుడు కూడా. 
కు తటిమి పయి నడరుటయు విలు । విటుగంగా నేసె నరుండు విక్రమలీలం 
గొజింతవడదనీక కర్దుండు । మెటుగు లడరుశక్తి సురలు మెచ్చంగ వైచెన్‌. 100 


ప్రతిపదార్థం: తటిమి= తరుముకొని వచ్చి; పయిన్‌= మీదికి; అడరుటయును= అతిశయించి రాగా; నరుండు= అర్జునుడు; 
విలు= విల్లు; విణుగంగాన్‌+ఏసెన్‌= విరిగేటట్టుగా బాణమేశాడు; కర్షుండు; విక్రమలీలన్‌= పరాక్రమ విలాసంతో; కొణంతవడన్‌+ 
ఈక= లోటు రానియ్యక; మెణు(గులు+అడరు= ఎక్కువగా (ప్రకాశించే; శక్తిన్‌= శక్తి అనే ఆయుధాన్ని; సురలు= దేవతలు; 
మెచ్చయగ(న్‌)= మెచ్చేటట్టుగా; వైచెన్‌= విసిరాడు. 


638 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: కర్గుడు మీది మీదికి రాగా అర్జునుడు అతడి విల్లు విరిగేటట్లు కొట్టాడు. కర్షుడు పరాక్రమానికి లోటు 
(ac) జ లా ౧? లట © 
రాకుండా మెరిసే శక్తిని అర్జునుడి మీదికి విసిరాడు. 


ఆ. వైచుటయును సవ్యసాచియు. గౌరవుల్‌ । విససయంబుతోడి వెఐపు వొంద 
నధికరయము మెటియ నది పెక్కుదునియలు, । చేసి నంతరమున శితశరముల. 101 


ప్రతిపదార్థం: వైచుటయును= వేయగా; సవ్యసాచియున్‌= అర్జునుడు కూడా; కౌరవుల్‌= కౌరవసేన; విస్మయంబుతోడి= 
ఆశ్చర్యంతోపాటు; వెరపు= భయమును; పొందన్‌= పొందగా; అధికరయము= మిక్కిలి వేగం; మెణయన్‌= మెరయగా; అది= 
ఆ శక్తిని శిత శరములన్‌= వాడిఅయిన బాణాలతో; అంతరమునన్‌= మధ్యలో; పెక్కు+తునియలు= చాలా ముక్కలు; 
చేసెన్‌= చేశాడు. 


తాత్పర్యం: కరుడు శక్తిని వేయగా, అర్జునుడు వాడిబాణాలతో కౌరవసేనలు ఆశ్చర్యంతో భయపడేటట్టు ఆ శక్తిని 
మధ్యలోనే ముక్కలు ముక్కలుగా చేశాడు. 


వ. అట్టియెడ నినతనయు మన్నించు జోదులు దెగి పయిం బడిన. గ్రోధారుణ నయన పల్లవితంబును దంత 
కాంతిస్తబకితంబును గుంభస్థల ఫలితంబును నగు తదీయ కరటి ఘటావికట విటపి పటలంబును నాత్మీయ 
విశిఖ వ్యాపార మహావాతంబునన్‌ బడలువడం గూల్లి చండమూర్తి దాల్చి శోభిల్లు బీభత్సుంగని యతండు 
బొమముడివడ నెక్కొని వేటొక్క విల్లెత్తికొని. 102 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= అప్పుడు; ఇనతనయు(న్‌)= కర్గుని; మన్నించు= ఆజ్ఞ పాటించే; జోదులు= వీరులు; తెగి= 
సాహసించి; పయిన్‌+పడినన్‌= మీదపడగా; (క్రోధ= కోపంచేత; అరుణ= ఎ(ర్రనైన; నయన= కళ్ళచే; పల్లవితంబును= చిగురు 
పుట్టినట్టున్నదియు; దంతకాంతి= పళ్ళకాంతిచేత; స్తబకితంబును= పూలగుత్తికలదిగా ఉన్నదియును; కుంభస్థల= కుంభస్థలంచేత; 
ఫలితంబును= పండ్లు కలిగినట్టున్నట్టియు; అగు= అయిన; తదీయ= ఆ వీరుల; కరటి ఘాటా= ఏనుగుల యొక్క 
గుంపులనెడి; వికట= వంకరలైన; విటపిపటలంబున్‌= చెట్ల సముదాయమును; ఆత్మీయ= తనయొక్క; విశిఖవ్యాపార= 
బాణాలు వేయుట అనెడి; మహావాతంబునన్‌= పెనుగాలిచే; బడలు పడన్‌= (క్రిందపడేటట్టు; కూల్చి= పడవేసి; చండమూర్తి+తాల్చి= 
తీవ్రమైన ఆకారం గలిగి; శోభిల్లు= ప్రకాశించెడి; బీభత్సున్‌= అర్జునుడిని; కని= చూచి; అతండు= కర్షుడు; బొమముడివడన్‌= 
కోపముచేత కనుబొమలు చిట్లించి; నెక్కొని= సన్నద్దుడై; వేణు+ఒక్క= మరియొక; విల్టు+ఎత్తికొని= ధనువును తీసుకొని. 


తాత్సర్యం: కర్గుడి ఆజ్ఞపై నడిచే యోధులు సాహసించి అర్జునుడిమీద పడ్డారు. ఎ(ర్రనికళ్ళు అనే చిగుళ్ళతో, 
కాంతిమంతములైన దంతాలనే పూలగుత్తులతో, కుంభస్థలాలనే పండ్లతో ఏనుగులు అనే పెద్దపెద్ద చెట్టుగా ఉన్న 
గజసేనను బాణాలనే పెనుగాలితో పడవేసి, అంత పని చేసినందుకు తీవ్రమైన ఆకారంతో (ప్రకాశిస్తూ ఉన్న 
అర్జునుడి మీదికి కర్షుడు మొగం చిట్లించుకొంటూ మరొక విల్లు తీసికొని. 


విశేషం: అలం: రూపకం, వృత్త్యనుప్రాసం. 


క తురగముల నాలుగిట ను।త్తరు నాటిట నెనిమిదిట రథము. బదిటను వా 
నరు నటువది శరముల న । న్నరు నంగంబులను బెలుచ నాంటంగ నేసెన్‌. 103 


విరాటపర్వము - పంచనూశ్వాసము 639 


ప్రతిపదార్థం: తురగములన్‌= గుర్రాలను; నాలుగిటన్‌= నాల్గు బాణాలతోను; ఉత్తరున్‌= ఉత్తరుని; ఆణీటన్‌= ఆరు 
బాణాలతోనూ; రథమున్‌= రథాన్ని; ఎనిమిదిటన్‌= ఎనిమిది బాణాలతోనూ; వానరున్‌= హనుమంతుడుగల జెండాను; 
పదిటను= పది బాణాలతోనూ; ఆ+నరు+అంగంబులను= ఆ అర్జునుడి అవయవాలను; అజువది శరములన్‌= అరవై 
బాణాలతోనూ; పెలుచన్‌= అధికంగా; నాయటంగన్‌= నాటేటట్టు; ఏసెన్‌= కొట్టాడు. 


తాత్సర్యం: కర్షుడు మరొకవిల్లు తీసికొని గుర్రాలను నాల్గు బాణాలతోనూ, సారథియైన ఉత్తరుని ఆరు బాణాల 
తోనూ, రథాన్ని ఎనిమిది బాణాలతోనూ, హనుమంతుని గుర్తుగల జెండాను పది బాణాలతోనూ, అర్జునుడి 
అవయవాలపై నాటేటట్టుగా అరవై బాణాలతోనూ కొట్టాడు. 


వ. ఇత్తెటంగున. 104 
తాత్సర్యం: ఈ రీతిగా. 


సీ. రోషంబు భీషణరూపమై చెలువొంద । నతులకేతువు శిఖయై వెలుంగ, 
శరజాలములు పటుజ్వాలలై నిగుడ న । రృతనూభవోగ్రాగ్ని ప్రజ్వరిల్ల, 
నుద్దతి సైపక యుజ్ఞ్వలదివ్యప । తాక మెటుంగుగా దళిత ధరణి 
రథనేమిరవము గర్జ్దనముగ శరపరం । పరలు ధారలుగాంగం బరంగి యడరె, 


ఆ. నర్దునాంబుదం బనన్యసామాన్య స | ముద్యమమున ముఖపయోరుహముల 
కాంతి దలి(గి యపుడు కౌరవసేనా స । రోవరంబు దీనభావ మొంద. 105 


ప్రతిపదార్థం: రోషంబు= కోపం; భీషణరూపము+ఐ= భయంకరమై; చెలువు+ఒందన్‌= ్రకాశించగా; అతుల= సాటిలేని; 
కేతువు= జెండా; శిఖ+ఐ= జ్వాలయై; వెలుంగన్‌= వెలుగగా; శరజాలములు= బాణ సముదాయాలు; పటు= గొప్పవైన; 
జ్వాలలు+ఐ= మంటలై; నిగుడన్‌= వ్యాపించగా; అర్కతనూభవ= కర్గుడనెడి; ఉ(గ్ర+అగ్ని= తీక్షమైన అగ్ని; ప్రజ్వరిల్లన్‌= 
ప్రజ్వలించగా; ఉద్దతి= గర్వం; సైపక= సహించక; ఉజ్జ్వల= (ప్రకాశించే; దివ్యపతాక= దివ్యమైన జెండా; మెణుంగుగా(న్‌)= 
మెరుపుగానూ; దళితధరణి= చీల్చబడిన భూమి కల; రథనేమి= రథముయొక్క చ(క్రపు టంచులయొక్క; రవము= ధ్వని; 
గర్జనముగన్‌= ఉరుములుగానూ; శరపరంపరలు= బాణాల వరుసలు; ధారలుగాంగన్‌= వానధారలుగానూ; పరంగి= బయల్లేరి; 
అర్జున+అంబుదంబు= అర్జునుడనే మేఘం; అనన్యసామాన్య= ఇతరులకు చేయశక్యంకాని; సముద్యమమునన్‌= గొప్ప 
ప్రయత్నంతో; అపుడు= ఆ సమయాన; కౌరవసేనా సరోవరంబు= కౌరవులసేన యనెడి సరస్సు; ముఖ పయోరుహముల 
కాంతి= ముఖములనెడి పద్మాల కాంతి; తటి(గ= తగ్గి; దీనభావము= దైన్యాన్ని; పొందన్‌= పొందగా; అడరెన్‌= అతిశయించింది. 


తాత్సర్యం: కర్షుడు కోపంతో భయంకరుడై జెండాలు శిఖలవలె, బాణాలు మంటలవలె, ఉగ్రమైన అగ్ని అయి 
ప్రజ్వరిల్లగా, అతడి అతిశయాన్ని సహించలేక అర్జునుడు పతాకమే మెరుపు కాగా, రథచ(క్రాలధ్వని ఉరుములు 
కాగా, బాణపరంపరలే వానధారలు కాగా, తానే మేఘమై అనన్యసామాన్యంగా ఇతరులకు శక్యంకాని విధంగా 
కౌరవసేన అనే సరస్సు నందలి ముఖాలనే పద్మాలు వాడిపోయేటట్టుగా బాణధారలు కురిపించాడు. 


విశేషం: అలం: సావయవ రూపకం. సూర్యుడి కుమారుడు అగ్నితోనూ, ఇంద్రుడి కుమారుడు మేఘుడితోనూ రూపించబడటం 
సార్థకం. (సంపా.) 


640 శ్రీమదాంధ్ర మహాభారతము 
క _ వెండియు నుడుగక రవిసుతు(। డొండొండ నిశాతసాయకోత్మరము సము 

ద్దండత( బై నించిన నా | ఖండల నందనుండు కెంపు కనుంగవ6 గదురన్‌. 106 
ప్రతిపదార్థం: వెండియున్‌= మరియు; రవిసుతుండు= కర్ణుడు; ఉడుగక= మానక; ఒండు+ఒండు+అ= (క్రమక్రమంగా; 


నిశాత= వాడియెన; సాయక+ఉత్కరము= బాణ సముదాయాన్ని; సముద్దండతన్‌= తీవ్రంగా; పై నించినన్‌= అర్జునుడిపై 
వేయగా; ఆఖండల నందనుండు= అర్జునుడు; కనుంగవన్‌= రెండు కన్నులందును; కెంపు= ఎరుపు; కదురన్‌= వ్యాపించగా. 


తాత్సర్యం: కర్షుడు అంతటితో మానక వాడి బాణాలను అర్జునుడి మీద నింపివేశాడు. అర్జునుడు కూడా కన్నులు 
ఎ[ర్రబడగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క శిరము లలాటంబును గం । ధరమును బాహువులు నురము దందడి వ్రయ్యన్‌ 

గిరిపై. బిడుగులు దొరంగెడు, | పరుసున దృఢదీప్త శాత భల్లము లేసిన్‌. 107 
ప్రతిపదార్థం: శిరము= తల; లలాటంబును= నుదురును; కంధరమును= కంఠమును; బాహువులున్‌= చేతులును; 
ఉరము= రొమ్ము; దందడిన్‌= దొమ్మిగా; వ్రయ్యన్‌= నరుకుడుపడగా; గిరిపైన్‌= కొండమీద; పిడుగులు; తొరగౌడు పరుసునన్‌= 
పడునట్టుగా; దృఢదీప్త= గట్టిగా (ప్రకాశించే; శాత= వాడియైన; భల్లములు= బల్లెములు; ఏసెన్‌= వేశాడు. 
తాత్సర్యం: తల, నొసలు, మెడ, చేతులు, రొమ్ము- ఇవిఅన్నీ ఒక్కసారిగా తెగిపోయేటట్టుగా కొండమీద పిడుగులు 
పడ్డట్లుగా గటి బలేలు అర్హునుడు వేశాడు. 

S0౧ లు న జ 


విశేషం: అలం: ఉపమ. 


క. అటిముణి నంగము లెల్లను | నుజుముగ నిట్లడరు నర్దునుని యమ్ములకున్‌ 
వెజిచఅచి సూతపుత్రుండు | పఅిచె. బుడమియద్రువ మత్స్యపతిసుతు. డార్వన్‌. 108 


ప్రతిపదార్థం: అజిముజణిన్‌= సంభ్రమంతో; అంగములు= అవయవాలు; ఎల్లను= అన్నియును; నుజుముగన్‌= నుగ్గుగా; 
ఇట్టు+అడరు= ఈ రీతిగా విజృంభించే; అర్జునుని= అర్జ్హునుడియొక్క; అమ్ములకున్‌= బాణాలకు; వెజచజచి= భయపడి; 
సూతపుత్రుండు= కర్షుడు; పుడమి= భూమి; అద్రువన్‌= అదరగా; మత్స్యపతిసుతు(డు= ఉత్తరుడు; ఆర్వన్‌= కేకలు పెట్టగా; 
పజచెన్‌= (కర్ణుడు) పారిపోయాడు. 


తాత్పర్యం: ఇట్లా వేగంగా తన అవయవాలన్నిటినీ అర్జునుడి బాణాలు నుగ్గుచేసేటప్పటికి భయపడిపోయి కర్షుడు 
పారిపోయాడు. ఆ హడావిడికి భూమి అదిరింది. అది చూచి సంతోషంతో ఉత్తరుడు కేకలు పెట్టాడు. 


విశేషం: మూలభారతంలో కర్చు డీ సందర్భంలో రెండుసార్హు ఓడినట్లు చెప్పబడింది. అది కర్ణుడి ప్రయత్న విశేషాన్ని 
సూచిస్తుంది. కాని, తిక్కన కర్టు డొక్కసారి ఓడినట్టే ఇక్కడ చిత్రించి సహజత్వాన్ని పోషించటమే కాక అర్జునుడి పరాక్రమాన్ని 
ధ్వనింపచేశాడు. (సంపా) 


వ. ఇట్లు కర్ట్ణుండు గయ్యంబు విడిచి పాటిన( బార్జుండు దేవదత్తంబు పూరించి యుత్తరున కిట్లనియె. 109 


విరాటపర్వము - పంచమాశ్వాసము 641 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; కర్టుండు; కయ్యంబున్‌= యుద్ధమును; విడిచి= విడిచిపెట్టి; పాటినన్‌= పారిపోగా; 
పార్టుండు= అర్జునుడు; దేవదత్తంబు= దేవదత్తమనే పేరుగల తన శంఖాన్ని; పూరించి= ఊది; ఉత్తరునకున్‌= ఉత్తరుడితో; 
ఇట్టు= చెప్పబోయేరీతిగా; అనియెన్‌= అన్నాడు. 

sp 


తాత్సర్యం: ఈ విధంగా కర్టుడు యుద్దరంగాన్ని విడిచిపెట్టి పారిపోగా, పార్టుడు దేవదత్తమనే శంఖాన్ని పూరించి 
ఉత్తరుడితో ఈ విధంగా అన్నాడు. 


విశేషం: రణోత్సాహం కలిగినప్పుడు, రణంలో విజయం సాధించినప్పుడు అర్జునుడు స్వీయ యుద్ద ఏరోల్లాసానికి చిహ్నంగా 
దేవదత్తం పూరించటం ఈ ఘట్టంలో గమనించగలం. (సంపా.) 


క. “వీ. డొకండు కురుబలంబున । వాండిమగం డనంగ6€ జాలువాం డిబ్బంగిం 
బోండిమి సెడియెను ద్రోణుల । వేండిమి యిట మనకు మునుము విక్రమమునకున్‌. 110 


ప్రతిపదార్థం: కురుబలంబునన్‌= కౌరవసేనలో; వాండిమగండు= గొప్పవీరుడు; అనంగన్‌+*చాలువాండు= అనదగినవాడు; 
వీండు+ఒకండు= వీడొకడు; ఈ+భంగిన్‌= ఈ రీతిగా; పోండిమి= పరాక్రం; చెడియెను= చెడెను; ఇటన్‌= ఇక్కడ; మనకున్‌= 
మనకు; ద్రోణులవేండిమి= (ద్రోణాచార్యుల వారి పరా(క్రమం; విక్రమమునకున్‌= బలానికి; మునుము= అడ్డు, ఎదురు. 


తాత్సర్యం: 'కౌరవసేనలో మహావీరుడని చెప్పుకొనదగిన వాళ్ళలో ఈ కర్చు డొకడు. ఇత డిట్లా పారిపోయాడు కదా! 
ఇక (ద్రోణాచార్యులవారి పరాక్రమం మనకున్న అడ్డు - ఎదురు”. 


వ. అనుచు వీరావేశంబున( గౌరవానీకంబు నాలోకించునప్పు డుత్తరుండు. 111 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని పల్కుతూ; వీర+ఆవేశంబునన్‌= వీరులకుండే ఆవేశంతో; కౌరవ+అనీకంబున్‌= కౌరవుల 
సేనను; ఆలోకించునప్పుడు= చూచే సమయాన; ఉత్తరుండు. 


తాత్పర్యం: అంటూ వీరావేశంతో కౌరవసేనను చూస్తున్నా డర్జునుడు. అప్పుడు ఉత్తరుడు. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


ఉ.  'వెక్కసపాటు భీతియును విహ్వలభావము నొంది యిట్లను 
'న్మిక్కిలి యైన శౌర్యమును నిర్ణరతేజము నంత కంత కి 
ట్లెక్కెడులావు( జూచి మది యెంతయు బెగ్గిలె, మేను చేష్టలం 
దక్కె నశక్య మిం కిట రథవ్యవహారము నిర్వహింపంగన్‌. 112 


ప్రతిపదార్థం: వెక్కసపాటున్‌= ఆశ్చర్యమూ; భీతియును= భయమూ; విహ్వల భావమున్‌= వివశత్వమును; ఒంది= పొంది; 
ఇట్టు= చెప్పబోవు రీతిగా; అనున్‌= అన్నాడు; మిక్కిలి+ఐన= గొప్పదైన; శౌర్యమును= పరా(క్రమమున్నూ; నిర్భరతేజమున్‌= 
నిండు తేజస్సున్నూ; అంతకున్‌+అంతకున్‌= (క్రమ(క్రమంగా; ఇట్టు= ఈ రీతిగా; ఎక్కెడు లావున్‌= హెచ్చుతున్న బలమున్నూ; 
చూచి; మది= మనస్సు; ఎంతయున్‌= మిక్కిలి; బెగ్గిలెన్‌= భయంతో చెదరిపోవుతున్నది; మేను= శరీరం; చేష్టలన్‌= కదలికలను; 
తక్కెన్‌= మానింది; ఇంకన్‌= ఇటుపై; ఇటన్‌= ఈ యుద్దంలో; రథవ్యవహారము= రథ సారథ్యం; నిర్వహింపంగన్‌= నిర్వహించటానికి; 
అశక్యము= శక్యం కాదు. 


642 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఆశ్చర్యం, భయం, ఒడలు వివశం కావటం కలిగి ఉత్తరు డిట్లా అన్నాడు- 'మీ పరాక్రమం, తేజస్సు 
యుద మవుతున్నకొద్దీ పెరుగుతున్నాయి. మీ బలం చూసేసరికి నా మనస్సు చెదరిపోతున్నది. నా శరీరం చెప్పినట్టు 

లా లు sp 
వినటం లేదు. ఇక రథసారథ్యం నిర్వహించటం నాకు అశక్యం. 


ఆ. పుట్టినంతనుండి యిట్టివి యెన్నండు€ । గాన నెందు; నట్లు గాన చోద్య 
మంది యంతరంగ మవశత( బొందిన । కతన నింద్రియముల కడ(క దక్క 113 
ప్రతిపదార్థం: పుట్టిన+అంతనుండి= పుట్టినప్పటి నుండి; ఇట్టివి= ఇట్టి యుద్దాలు; ఎన్నండున్‌= ఎప్పుడును; కానన్‌= 


చూడలేదు; అట్టుగానన్‌= అందువలన; చోద్యము+అంది= ఆశ్చర్యం కలిగి; అంతరంగము= మనస్సు; అవశతన్‌= వశము 
లేకపోవుటను; పొందినకతనన్‌= పొందటంవలన; ఇంద్రియముల కడ(క= ఇంద్రియాల పూనిక; తక్కె(న్‌)= తగ్గింది. 


తాత్సర్యం: నేను పుట్టింది మొదలు ఇటువంటి యుద్దాలు ఎప్పుడూ చూడలేదు. కనుక ఆశ్చర్యం వేసి నా మనస్సు 
పరవశమై, ఇంద్రియాలు చెప్పినట్టు చేయటం మానివేశాయి.' 


విశేషం: అర్జునుడి అపూర్వ పరా(క్రమ ప్రదర్శనం చూచిన ఉత్తరుడు ఆశ్చర్యాన్నీ, వివశత్వాన్నీ (ప్రదర్శించాడు. జన్యజనక రస 
సంయోజన శిల్పరచన ఇది. ఉత్తరుడి భయం అర్జునుడి యుద్ధవీరాన్ని ధ్వనింపజేస్తున్నది. కాబట్టి ఇక్కడ రసధ్వని గమ్యమానం. 
(సంపా.) 
తే. అనిన గొండొక న వ్వాలయంగం జూచి | యింద్రనందను. డాతని కిట్టు లనియె 

“నేను గలుగంగ నీకేమి యెలమి వాహ, | నముల కుబ్బుగ సంచోదనంబు సేయు. 114 


ప్రతిపదార్థం: అనినన్‌= అని పల్కగా; కొండొకనవ్వు= చిరునవ్వు; ఒలయంగన్‌= కలుగునట్టుగా; చూచి; ఇంద్రనందనుండు= 
అర్జునుడు; ఆతనికిన్‌= ఉత్తరుడితో; ఇట్టులు= ఈ రీతిగా; అనియెన్‌= పల్కాడు; నేను కలుగంగన్‌= నేనుండగా; 
నీకున్‌+ఏమి?= నీకేమి భయము?; ఎలమిన్‌= సంతోషంగా; వాహనములకున్‌= గుర్రాలకు; ఉబ్బుగన్‌= ఉత్సాహం కలిగేట్టు; 
సంచోదనంబు= రథం తోలటం; చేయు(ము)= సాగించుము. 


తాత్సర్యం: అనగా, చిరునవ్వుతో అర్జును డన్నాడు- 'ఉత్తరకుమారా! నే నుండగా నీ కేమి భయం? హుషారుగా 
గుర్రాలను తోలుము.” 


క అనుటయు నాత(డు దగ నూ । ల్మొనినం, దా నుదిత నినద కోదండుం డై 
యనితర సులభోద్యమముగ । ధనంజయుం డిట్టులను నతనితో మటియున్‌. 115 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని పల్కగా; ఆత(డు= ఉత్తరుడు; తగన్‌= తగునట్టు; నూల్కొనినన్‌= అంగీకరించగా; తాన్‌= 
అర్జునుడు; ఉదితనినద= ధ్వనిపుట్టిన; కోదండుండు+ఐ= ధనువు కలవాడై; అనితరసులభ= ఇతరులకు సులభంకాని; 
ఉద్యమమునన్‌= ప్రయత్నంతో; ధనంజయుండు= అర్జునుడు; అతనితోన్‌= ఉత్తరుడితో; మరియున్‌= ఇంకా; ఇట్టులు= ఈ 
రీతిగా; అనున్‌= పలికాడు. 


తాత్సర్యం: అనగా, ఉత్తరుడు తగినట్టుగా అంగీకరించాడు. ఇక అర్జునుడు వింటి నారి మోయించి, ఇతరు 
లెవ్వరూ చేయలేని పూనిక కలవాడై ఉత్తరుడితో ఇట్లా అన్నాడు. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 643 


క. “అరుణాశ్వంబుల. బూనిన | యరదంబున వీ(డె నిడుపులగు చేతులు బం 

ధుర కంధరంబు వెడలుపు । టురమును నై ద్రోణు( డొప్పె నుత్తర కంటే? 116 
ప్రతిపదార్థం: అరుణ+అశ్వంబులన్‌= ఎర్రని గుర్రాలను; పూనిన= కట్టిన; అరదంబునన్‌= రథమందు; వీ(డె= ఇదుగో; 
నిడుపులు+అగు చేతులు= పొడవైన చేతులు; బంధుర కంధరంబు= బలిష్టమైన మెడ; వెడలుపు+ఉరమునున్‌= వెడల్పైన 
రొమ్ము; ఐ= కలవాడై; ద్రోణుండు; ఒప్పెన్‌= (ప్రకాశిస్తున్నాడు; కంటే?= చూచావా? 
తాత్పర్యం: 'ఎర్రని గుర్రాలు కట్టిన ఆ రథంమీద పొడుగాటి చేతులు, బలమైన మెడ, వెడల్పైన రొమ్ము కలిగిన 
(ద్రోణు డెట్టా ఉన్నాడో చూచావా? 


వ. అని చూపి వెండియు నిట్లనియె. 117 
ప్రతిపదార్థం: అని= ఇట్టు పలికి; చూపి= (ద్రోణుడిని చూపి; వెండియున్‌= మరల; ఇట్టు+అనియెన్‌= ఇట్టా పలికాడు. 
తాత్పర్యం: అని చూపించి మరల ఇట్టా అన్నాడు. 
ఆ. ‘సకల కురుకుమార చాప శిక్షాచార్యు6 । డాజి దుస్సహుండు, సాంగవేద 

వేది, నీతిశాస్త్ర విదుండు దివ్యాస్త్ర కో । విదుండు, సుజన హితుండు, విమల బుద్ధి.' 118 


ప్రతిపదార్థం: సకల= సమస్తమైన; కురుకుమార= కురువంశ కుమారులకు (కౌరవ పాండవులకు); చాపశిక్షా= ధనుర్విద్య 
నేర్పటంలో; ఆచార్యుండు= గురువు; ఆజిన్‌= యుద్దంలో; దుస్ఫహుండు= సహించ శక్యం కానివాడు; సాంగవేదవేది= 
షడంగాలతో కూడిన వేదాలను ఎరిగినవాడు; నీతిశాస్త్ర విదుండు= నీతిశాస్త్రం ఎరిగినవాడు; దివ్య+అ(స్త కోవిదుండు= 
దివ్యాస్తాలను చక్కగా ఎరిగినవాడు; సుజనహితు(డు= మంచివారికి హితుడైనవాడు; విమలబుద్ది= నిష్కల్మషమైన బుద్ది 
కలవాడు. 


తాత్సర్యం: ద్రోణుడు కౌరవవంశ రాజకుమారులందరికి ధనుర్విద్య నేర్పిన గురువు; యుద్దంలో సహించటానికి 
అశక్యమైనవాడు. వేదవేదాంగాలను నేర్చినవాడు, నీతిశాస్తజ్ఞుడు, దివ్యాస్తాలు తెలిసినవాడు, మంచివారికి హితం 
చేసేవాడు, నిష్కల్మషమైన బుద్ది కలవాడు. 

జ థె 


విశేషం: ధనుర్విద్య నేర్పే గురువు కుండవలసిన లక్షణాలన్నీ (ద్రోణుడి కున్నట్టు అర్జునుడు చెప్పటం విశేషం. వేదాలు నాలుగు: 
బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. షడంగాలు : (ఆరు వేదాంగాలు) : శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, 
జ్యోతిషం, కల్పం. 


వ. అని యగ్గించి. 119 


తాత్పర్యం: అని పొగడి. 


క. “తన తనయుకంటి నెమ్మన । మున నాకుం గూర్చు భావమున, గురులకు మా 
ర్కొనియెదము; రాచధర్మం । బున కీడునం జేసి యింత పుట్టంగ వలసెన్‌. 120 


644 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: తన తనయుకంటెన్‌= తన కొడుకు అయిన అశ్వత్థామ కన్నను; నెమ్మనమునన్‌= మంచి మనస్సునందు; 
నాకున్‌= నాకు; భావమునన్‌= మనస్సునందు; కూర్చున్‌= ఇష్టపడతాడు; గురులకున్‌= గురువులకు; మార్కొనియెదము= 
ఎదుర్కొంటాము; రాచధర్మంబున కీడునన్‌+చేసి= రాజధర్మంలో ఉన్న చెడువలన; ఇంత పుట్ట(గ వలసెన్‌= ఇంత జరుగవలసి 
వచ్చింది. 


తాత్పర్యం: 'తన కొడుకైన అశ్వత్థామ కన్నా మిన్నగా నన్నాదరించి చదువు చెప్పాడు. అటువంటి గురువుగారినే 
ఎదుర్కొనవలసి వస్తున్నది. ఇది రాజధర్మంలోని కీడు. దాని మూలాన ఇట్టా చేయవలసి వస్తున్నది. 

విశేషం: [ద్రోణుడు తన కుమారుడైన అశ్యృత్తామకంటె శిష్యుడైన తన పట్ల అభిమానాన్ని అధికంగా చూపేవాడని అర్జునుడు 
సేర్కొనటంవలన ఆ గురుశిష్యుల ఆత్మీయ సంబంధం సూచించబడింది. ద్రోణుడు (బ్రహ్మశిరోనామక మహా స్తాన్ని 
అర్జునాశ్వత్హామల కిరువురి కిచ్చినా, అశృతామకు ఉపసంహారం చెప్పలేదు. శిష్యుడికి మా(త్రమే చెప్పాడు. అటువంటి వాత్సల్యమూర్తి 
అయిన గురుమూర్తిపై కోదండం ఎత్తవలసి వచ్చినందుకు అర్జునుడు విచారించాడు. కాని, రాజధర్మాన్ని అనుసరించి యుద్దం 
చేయక తప్పటం లేదని పేర్కొన్నాడు. అర్జునుడి అంతస్ఫంఘర్షణను చిత్రించిన పద్య మిది. 'రాచధర్మము' అనే పాఠం కంటె 
'రాజధర్మము' అనే పాఠం ఉచితమని కొందరంటారు. రాచధర్మము- వైరి సమాసం కాదు. సిరివల్లభుండు వంటి మిశ్ర 
సమాసం. ఉభయంబులు గూడినవి మిశ్రము. కేవల సంస్కృత శబ్దం (విభక్తి ప్రత్యయం చేరని సంస్కృత శబ్దం, వికృతి 
శబ్దంతో సమసించినచో - అది దుష్ట(వైరి) సమాసం. అనేక మాజులు - అల్పదండు వంటిది. 'రాచగుణంబు పోవిడిచి 
రాజ్యము గోల్పడి”... రాయు.కాం. ప్రయోగం. అక్కడ రాజ- అని మారిస్తే ప్రాసమైత్రి చెడుతుంది. (సంపా.) 


చ. ఎదురుగ బోవ నిమ్ము రథ మీతని తేరికి నన్న నాతండుం 
బదిలముతోడ రథ్యముల పగ్గము లేడ్తెజ నూలుకొల్పి యు 
న్మదగతి నట్ల చేసిన నమానుషవిక్రము డైన ద్రోణుండుం 
గదిసి యిభం బిభంబు. జెనకం జనుదెంచిన లీల వచ్చినన్‌. 121 


ప్రతిపదార్థం: రథము= మన రథాన్ని; ఈతని తేరికిన్‌= ఈయన రథానికి; ఎదురుగన్‌= ఎదురుగా; పోవనిమ్ము= పోనిమ్ము; 
అన్నన్‌= అనగా; ఆతండున్‌= ఆ ఉత్తరుడును; పదిలముతోడన్‌= జాగ్రత్తగా; రథ్యముల= గుర్రాలయొక్క; పగ్గములు= 
త్రాళ్ళు (కళ్ళెములు); ఏడ్తెజన్‌= పరా(క్రమంతో; నూలుకొల్సి= అంగీకరింప జేసి; ఉన్మదగతిన్‌= గర్వంతో కూడిన రీతితో; 
అట్టు+అ చేసినన్‌= అర్జునుడు చెప్పినట్లు చేయగా; అమానుష వి(క్రము(డు+ఐన= మనుష్యులకు మించిన పరా(క్రమం 
కలవాడైన; (ద్రోణు(డున్‌= (ద్రోణుడు కూడా; కదిసి= సమీపించి; ఇభంబు+ఇభంబున్‌= ఏనుగు ఏనుగును; చెనకన్‌= 
ఎదుర్కొనటానికి; చనుదెంచినలీలన్‌= వచ్చినట్టుగా; వచ్చినన్‌= రాగా. 


తాత్సర్యం: మన రథాన్ని అతడి కెదురుగా పోనిమ్ము' - అనగానే ఉత్తరుడు మెల్లగా గుర్రాల పగ్గాలను లాగి 
చెప్పినట్లు చేశాడు. (ద్రోణుడు మనుష్యులకు మించిన పరాక్రమం కలవాడు. అతడు కూడా తన రథాన్ని ఎదురుగా 
తోలించి ఏనుగు ఏనుగును తలపడటాని కొక్కచోటికి చేరినట్టు రాగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 
విశేషం: అలం: ఉపమ. 

వ. నరుండు నమస్కరించి గురున కిట్లనియె. 122 


తాత్పర్యం: అర్జునుడు తన గురువైన (ద్రోణాచార్యులకు నమస్కరించి ఇట్లా అన్నాడు. 


విరాటపర్వము - పంచనూశ్వాసము 645 


క. “అడవుల. బెద్దయు గాలం । బిడుమలఈ గుడిచితిమి; మాకు నిది దథి యని యి 

ప్పుడు వచ్చితిమి; విపన్నుల । యెడం గృప సేయుటయ లెస్స; యీ రలుగకుండీ! 123 
ప్రతిపదార్థం: అడవులన్‌= అడవులందు; పెద్దయున్‌+కాలంబు= చాలా కాలం; ఇడుమలన్‌= బాధలను; కుడిచితిమి= 
అనుభవించాము; మాకున్‌= మాకు; ఇది; తణీ= సమయం; అని; ఇప్పుడు= ఈ సమయంలో; వచ్చితిమి= వచ్చాము; 
విపన్నుల+ఎడన్‌= విపత్తును పొందినవారి పట్ల; కృప+చేయుట+అ= దయ చూపుటే; లెస్స= మంచిది; ఈరు= మీరు; 
అలుగకు(డీ! = కోపించకండి. 


తాత్సర్యం: “ఆచార్యా! అడవులలో పెక్కు కష్టాలను అనుభవించి, ఇది తగిన సమయమని భావించి వచ్చాం. విపత్తు 
పొందినవారిపట్ల దయచూపుటే మంచిది. మీరు నాపట్ల కోపం (ప్రదర్శించవద్దు. 


అర్జును(డు ద్రోణాచార్యులతో యుద్ధంబు సేయుట (సం. 4-53-1) 


క మును వెజతు నేయ మీరలు । నను నేసినం గాని యనుడు నాకేశసుతున్‌ 
ధనురాచార్యుం డిరువది । సునిశిత బాణముల నేసి జూపటు వొగడన్‌. 124 
ప్రతిపదార్థం: మీరలు= మీరు; ననున్‌= నన్ను; మును= ముందుగా; ఏసినన్‌+కాని= బాణాలతో కొట్టినగాని; ఏయన్‌= 


వేయుటకు; వెబుతున్‌= జంకుతాను; అనుడున్‌= అనగా; ధనుస్‌+ఆచార్యుండు= (ద్రోణాచార్యుడు; నాకేశసుతున్‌= అర్జునుడిని; 
ఇరువది సునిశితబాణములన్‌= ఇరవై వాడి బాణాలతో; చూపణు= చూచేవారు; పొగడన్‌= కీర్తించగా; ఏసెన్‌= కొట్టాడు. 


తాత్పర్యం: మీరు ముందుగా నన్ను బాణాలతో కొట్టితేనే కాని మీమీద బాణాలు వేయటానికి జంకుతున్నాను” 
అని అర్జునుడు అనగానే ద్రోణుడు చూచేవాళ్ళు పొగడే విధంగా అతడిపై ఇరవై వాడిబాణాలను వేశాడు. 


ఆ. _ అర్జునుండు వాని నన్నింటి నడుమన । తునియ నేయుటయును ద్రోణు( డడరి 
శతసహస్ర సంఖ్య శరములు గప్పిన । నతండు నతని. గప్పె. బ్రతిశరముల. 125 


ప్రతిపదార్థం: అర్జునుండు= అర్జునుడు; వానిన్‌+అన్నిటిన్‌= ఆ బాణాలనన్నింటిని; నడుమన్‌+అ= మధ్యలోనే; తునియన్‌= 
ముక్కలయ్యేటట్టు; ఏయుటయును= వేయగా; ద్రోణుండు; అడరి= అతిశయించి, విజృంభించి; శతసహ(స్రసంఖ్య శరములు= 
వందలు వేలుగా బాణాలు; కప్పినన్‌= కప్పగా; అతండున్‌= అర్జునుడును; అతనిన్‌= ద్రోణుడిని; (ప్రతిశరములన్‌= ఎదురు 
బాణాలతో; కప్పెన్‌= కప్పివేశాడు. 


తాత్సర్యం: అర్జునుడు (ద్రోణుడి బాణాలను మధ్యలోనే (త్రుంచి వేశాడు. దాంతో ద్రోణుడు విజృంభించి వందలు 
వేల బాణాలతో అర్జునుడిని కప్పివేశాడు. అర్జునుడు కూడా అట్టే (ద్రోణుడిని ఎదురు బాణాలతో కప్పివేశాడు. 


చ. అతిరథు లస్త్రశస్త్రవిదు లద్దుతబాహుబలుల్‌ పరాక్రమో 
ర్లితయశు లిట్లు దాంకి గురుశిష్యులు కౌరవసేనలోని భూ 
పతిసుతకోటికిన్‌ వెజంగుపా టొనరించిరి బాణజాల సం 
వృత గగనాంగణంబగు నవీన మహాహవ విక్రమంబునన్‌. 126 


646 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అతిరథులు= రథారూఢులైన అనేకమంది రథికులైన, ధానుష్కులతో ఒకేసారి యుద్దం చేయగలవారు; 
అస్త్రశస్త్రవిదులు= మం(త్రసహిత బాణాలను, సామాన్య బాణాలను ప్రయోగించటం తెలిసినవారు; అద్భుత= ఆశ్చర్యకరమైన; 
బాహుబలుల్‌= బాహుబలం కలవారు; పరాక్రమ= పౌరుషంచేత కలిగిన; ఊర్జిత= గొప్పదైన; యశులు= కీర్తి కలవారు; 
గురుశిష్యులు= గురువును శిష్యుడును; ఇట్టు= ఈ రీతిగా; తాశి= ఎదుర్కొని; కౌరవసేనలోని= కౌరవుల సేనలో ఉన్న; 
భూపతిసుతకోటికిన్‌= రాజపుత్ర సముదాయానికి; బాణజాల= బాణాల సమూహమనెడి వలచేత; సంవృత= కప్పబడిన; గగన+ 
అంగణంబు+అగు= ఆకాశమనేదానికి కలిగిన; నవీన= (క్రొత్తరకపు; మహా+ఆహవ= ఘోరయుద్ద మనెడి; (క్రమంబునన్‌= 
పరా(క్రమంతో; వెజంగుపాటు= ఆశ్చర్యాన్ని; ఒనరించిరి= కల్లజేశారు. 


తాత్సర్యం: అతిరథులు, శస్తాస్త్రవేత్తలు, గొప్ప బాహుబలం కలవారు, కేవలం పరా(క్రమంతోనే కీర్తిని సంపాదించిన 
వారూ అయిన ఆ గురుశిష్యులు ఒకరి నొక రెదుర్కొని శస్తాస్తాల సమూహంతో ఆకాశాన్నే కప్పివేయగా కౌరవసేనలోని 
కురుకుమారులందరూ ఆ ఇరువురి కొంగ్రొత్త పరా(క్రమ స్పూర్తికి ఆశ్చర్యచకితులైపోయి నిలబడి చూడసాగారు. 


నిశేషం: జనకజన్యరసాలైన వీరాద్భుతాలను వరుసగా వీరుల నాశ్రయించి, ప్రేక్షకుల నాశ్రయించి జనించినట్టు వర్షించి, 
రెండింటి అనుభవాలను పరితలు పొందేటట్టు వర్షించే పద్దతి తిక్కన యుద్దవర్లనలలో సర్వసామాన్యం. (సంపా.) 
(30) ac] ఠా ఉఅ భా 


వ. అట్టి యెడం గురుసైన్యంబు జనంబులు. 127 
ప్రతిపదార్థం: అట్టియెడన్‌= ఆ సమయంలో; కురుసైన్యంబు= కౌరవసేనలోని; జనంబులు= జనులు. 


తాత్సర్యం: ఆ సమయంలో కౌరవసేనలో ఉన్న జనులు. (తరువాతి పద్యంతో అన్యయం.) 


క  'గురుండొక్కరుండు దక్కంగ । నరుండు గడంగినపుడు మార్కొనం జాపధరుం 
డొరుండు గల(డె! మణి వెదకిన | హరుండు గలం; డింకం గలుగు ననరా దెందున్‌. 128 


ప్రతిపదార్థం: నరుండు= అర్జునుడు; కడంగిన+అపుడు= తాకినపుడు; మార్కొనన్‌= ఎదుర్కొనటానికి; గురుండు= (ద్రోణుడు; 

ఒక్కరుండు తక్కంగన్‌= ఒక్కడు తప్పి; ఒరుండు= మరొక; చాపధరుండు= విల్లు పట్లినవాడు; కల(డె= ఉన్నాడా?; మటణి= 
భా, (2) 

ఇంకన్‌; వెదకినన్‌= వెదుకగా; హరుండు= శివుడు; కలండు= ఉన్నాడు; ఎందున్‌= ఎక్కడైనా; ఇంకన్‌= ఇంక; కలుగున్‌+అనరాదు= 

ఉండుననటానికి వీలులేదు. 


తాత్పర్యం: 'అర్జునుడు యుద్దం చేయటానికి పూనుకొంటే అతడిని ఎదుర్కొనటానికి ద్రోణుడు తప్ప సమర్థుడైన 
ధనుర్జ్దారి మరెవ్వడు లేడు. బాగా వెదికితే శివు డుండ వచ్చును. అంతేకాని మరెక్కడా మరొకిరున్నారనటానికి వీలు 
లేదు. 


క ద్రోణుడు రయమున నేసిన । బాణము లెడతెగక యొక్క బాణమ పోలెన్‌ 
శ్రేణి యయి వోవ( బార్జుండు । రేణువు గావించు. గంటిరే చిత్రగతిన్‌? 129 
ప్రతిపదార్థం: (ద్రోణుండు= [ద్రోణాచార్యులు; రయమునన్‌= వేగంగా; ఏసిన= వేసిన; బాణములు= బాణాలు; ఎడతెగక= 


మధ్యలో విచ్చిత్తిలేక; ఒక్కబాణము+అ+పోలెన్‌= ఒకేబాణం వలెనే; శ్రేణి+అయి= పంక్తిగా; పోవన్‌= పోవగా; పార్టుడు= 
అర్జునుడు; చిత్రగతిన్‌= విచిత్రమైన పద్దతిని; రేణువు= నుగ్గుగా; కావించున్‌= చేస్తున్నాడు; కంటిరే?= చూచారా? 


విరాటపర్వము - పంచమాశ్వాసము 647 


తాత్సర్యం: (ద్రోణుడు వేగంగా వేసే బాణాలు ఒకే బాణమా అన్నట్టు పంక్తిగా వెళ్ళుతూ ఉంటే అర్జునుడు వాటిని 
పొడిపొడి చేస్తున్నాడు. చూచారా ఈ విచిత్రాన్ని! 


విశేషం: అలం: అతిశయోక్తి. 


క గురుశరములు సితపక్ష । స్పురణంబున నంచపిండు పొలుపు వహించెన్‌; 
నరుబాణతతి ఘనావలి । కరణి మిగుల నొప్పె నల్లగటుల చెలువునన్‌.” 130 


ప్రతిపదార్థం: గురుశరములు= (ద్రోణాచార్యుడి బాణాలు; సితపక్ష= తెల్లని రెక్కలయొక్క; స్ఫురణంబునన్‌= (ప్రకాశంతో; 
అంచపిండు పొలుపు= హంసల సముదాయం వంటి అందాన్ని; వహించెన్‌= పొందాయి; నరు బాణతతి= అర్జునుడి బాణ 
సముదాయాలు; నల్లగణుల= నల్లని రెక్కలయొక్క; చెలువునన్‌= (ప్రకాశంతో; ఘన+ఆవలికరణిన్‌= మబ్బుల సముదాయం 
వలె; మిగులన్‌= మిక్కిలి; ఒప్పెన్‌= (ప్రకాశించాయి. 


తాత్పర్యం: తెల్లని రెక్కలు కట్టిఉన్న ద్రోణాచార్యుడి బాణాలు హంసల గుంపుల వలె ప్రకాశిస్తే, నల్లనిరెక్కలు కట్టి 
ఉన్న అర్జునుడి బాణాలు మేఘాల సముదాయంవలె (ప్రకాశించాయి.” 


విశేషం: అలం: ఉపమ. బాణాలకు వెనుక భాగంలో పక్షుల రెక్కలు కట్టటం పరిపాటి. అవి గాలికి ఎదురుగా దూసుకొనిపోవటానికి 
తోడ్పడతాయి. (ద్రోణుడి బాణాలు తెల్లని పక్షుల రెక్కలతో రాణించటంతో అవి హంసలవలె భాసించాయి. అర్జునుడి 
బాణాలు నల్లని పక్షుల రెక్కలతో కూడి ఉండటంతో అవి మేఘాలవలె కనపడ్డాయి. హంసలు వర్షాకాలంలో విహరించలేవు. 
విహరించినా మనలేవు. అందువలన [ద్రోణుడి బాణాలు వృథా కానున్నాయని అలంకారధ్వని. (సంపా 


వ. అనుచుం గనుం గొనుచుండ. 131 
ప్రతిపదార్థం: అనుచున్‌= అని పలుకుతూ; కనుంగొనుచున్‌+ఉండన్‌= చూస్తూ ఉండగా. 
తాత్సర్యం: అట్లా పలుకుతూ చూస్తూ ఉండగా. 


శా. _శ్రావ్యంబై చెల(గన్‌ గభీర మధుర జ్యానాద ముద్దామ వీ 
రవ్యాపార నిరూఢతం బ్రతిశరారంభంబు మర్దించుచున్‌ 
సవ్యప్రాఢి దృఢాపసవ్యగతి నాశ్చర్యంబుగా నేయుచున్‌ 
దివ్యాస్తంబులం బోరి రిద్దబును సాద్భశ్యం బద్భశ్యంబుగన్‌. 132 


ప్రతిపదార్థం: గభీర= గంభీరమైన; మధుర= విననింపైన; జ్యానాదము= అల్లైత్రాడుల ధ్వని; (శ్రావ్యంబు+ఐ= వినటానికింపైనదై; 
చెల(గన్‌= ధ్వనించగా; ఉద్దామ= గొప్పదైన; వీర= వీరులయొక్క; వ్యాపార= (క్రియలయందలి; నిరూఢతన్‌= నేర్పుతో; 
ప్రతిశర= ఎదుటివారి బాణాల యొక్క; ఆరంభంబు= పనిని; మర్దించుచున్‌= నాశనం చేస్తూ; సవ్యప్రౌఢిన్‌= ఎడమచేతి 
ప్రొఢిమతోను; దృఢ+అపసవ్య= గట్టిదైన కుడిచేతియొక్క; గతిన్‌= గమనంతో; ఆశ్చర్యంబుగాన్‌= చూచేవారికి ఆశ్చర్యం 
కలిగేటట్ల్టుగా; ఏయుచున్‌= కొట్టుతూ; ఇద్దణును= (ద్రోణార్జును లిరువురును; దివ్య+అస్త్రంబులన్‌= దివ్యమైన మం(త్రావిష్ట 
బాణాలతో; సాదృశ్యంబు= పోలిక; అదృశ్యంబుగన్‌= కనబడకుండేటట్టుగా; పోరిరి= యుద్దం చేశారు. 


648 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్పర్యం: ఆ (ద్రోణార్జును లిరువురును వారి అల్లెత్రాడుల చప్పుడు (శ్రావ్యంగా ఉండేటట్లు సవ్యాపసవ్యాలుగా 
బాణాలు ప్రయోగిస్తూ ఇద్దరూ సమంగా ఉన్నారో, లేక, వారి నడుమ తేడా ఉన్నదో అనే తారతమ్యం తెలిసికొనటానికి 
వీలు లేనంతగా దివ్యాస్రాలతో యుద్దం చేశారు. 


విశేషం: అలం: అసంభవోపమ. 1. ఈ పద్యం తిక్కన శిల్పరమణీయ సృష్టికి ఒక చక్కని ఉదాహరణం. ఇందులో (శ్రావ్యంగా 
మోగింది గంభీర మధుర జ్యానాదం. ము(ద్రాలంకార సుందరంగా స్వీయ కవితాలక్షణూలను తిక్కన వ్యంజింప చేశాడు. 
తిక్కనది అర్హగుణ ప్రధానరచన. అది (శ్రావ్యంగా, గంభీరంగా, మధురంగా మోగిన గుణశబ్దాల వర్లనం ద్వారా సూచించాడు. 
పృథకృదత్వం శబ్దగుణ మాధుర్యం, ఉక్తివైచిత్ర్యం అర్థగుణ మాధుర్యం. మధురగుణానికి గాంభీర్యగుణం తోడుకావటంచేత 
అర్థ ప్రాఢిని ప్రదర్శించే అర్థగుణమైన ఓజస్సు మాధుర్యానికి పోషకంగా నిలుపబడిందని సూచన. (శ్రావ్యత ప్రసాద లక్షణం. 
బంధ శైథిల్యం అటు మాధుర్యాన్నీ, అర్థ వైమల్యం ఇటు ఓజోగుణాన్నీ పోషించే ఒక ప్రౌఢ గుణ సంవిధానం ఈ పద్యరచనకు 
బీవం. 

2. ఈ పద్యం పరుషరసమైన వీరరస (ప్రధానమైనా, బాణ ప్రయోగం గుణశబ్ద మాధుర్యం చేత శ్రావ్యమై చెలగటం 
చేత రచన సమాసభూయిష్టం కాక పృథక్పదత్వాన్నే వరించింది. ఇద్దరూ దివ్యాస్తాలను ప్రయోగించారు. ఒకరు దివ్యాస్తాన్ని 
ప్రయోగించగానే అది విజృంభించక పూర్వమే మరొకరు దానిని మర్దిస్తున్నారు. అందువలన అస్త్రాల ఆర్భాటంకంటె అల్లెత్రాటి 
(శ్రావ్యనాదం నిరంతరంగా వినిపిస్తున్నది. అపూర్వంగా ఇద్దరు వీరులూ సవ్యాపసవ్యాలుగా బాణాలను సమబలంతో వేస్తున్నారు. 
అది నిజంగా అపూర్వం, ఆశ్చర్యకరం. వారిద్దరిని గానీ, వారిద్దరూ చేస్తున్న యుద్దాన్నిగాని మరే ఉపమానంతో పోల్పాలని 

యలు యలు అతి ఠా 
కవి భావించినా, ఆ ఉపమానమే అదృశ్యమై పోయిందని ఉక్తి వైచిత్రం (ప్రదర్శించాడు తిక్కన. 


3. 'ఉద్దామ వీర వ్యాపార నిరూఢతిను “ప్రతిశరారంభంబు మర్దించటం'గా వర్షించి అర్థవైమల్యాన్ని (అర్థగుణమైన 
ప్రసాదాన్ని) పోషించటం సవ్యప్రాఢి, దృఢాపసవ్యగతి - అనటంలో సవ్యప్రయోగంలో ఎంత (ప్రొఢి ఉంటుందో, అపసవ్య 
ప్రయోగంలో కూడా అంత దృఢత్వం ఉండటం చూచేవారికి ఆశ్చర్యజనకంగా కనపడిన గుణమని - అర్జగుణమైన ఓజస్సును 
నిబంధించటం తిక్కన శిల్పం. గుణవద్రచనలో గుణధ్వనిని రసవ్యంజకంగా చిత్రించిన పద్యశిల్ప మిది. (సంపా 


వ. ఇంద్రాగ్నివాయు వరుణ దైవత్యంబులగు శరంబులు గురుం డేసిన, నరుండును దత్తద్దేవతాకంబు లగునంబ 
కంబుల( బ్రతిహతంబులు సేయుచు వచ్చె; నయ్యిరువురుC బెల్లేయు సాయకంబు లంతరిక్షంబున దళంబై 
సంతమసంబు గలిగి యునికి నేబాణం బెక్కడం బాబుటయుం దోంప కుండె; నట్టియెడం గుంభసంభవు 
బలంబు సరభసంబుగా నతని కడ్డంబు సొచ్చిన వివ్వచ్చుండు వ్రేల్మిడిం బొడిసేసి సకేయూరంబు లగు 
బాహుదండంబులను సకుండలంబు లగు కర్ణపాశంబులను సకిరీటంబులగు శిరోభాగంబులను భూభాగం 
బలంకరించి యప్పు డావహిల్లిన రుధిరసాగరంబునకు రత్మాకరత్వం బలవరించె; నిట్లు దుర్ణయుండగు 
నర్దునుండు సైన్యంబు దైన్యంబు నొందించుచు నాచార్యునకు భరంబుగ నేట్లాడుచున్నం జూచి గురుండు 
విస్మితుందై. 133 

ప్రతిపదార్థం: ఇంద్ర+అగ్ని, వాయు, వరుణ, దైవత్యంబులు+అగు= ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు దేవతలుగా 

కలిగిన; శరంబులు= అస్త్రాలు; గురుండు= ద్రోణాచార్యుడు; ఏసినన్‌= వేయగా; నరుండును= అర్జునుడు కూడా; తద్‌+ 


తద్‌+దేవతాకంబులు+అగు= ఆయా దేవతలుకల; అంబకంబులన్‌= బాణాలతో; ప్రతిహితంబులు= త్రిప్పికొట్టబడినవిగా; 
చేయుచున్‌+వచ్చెన్‌= చేస్తూ ఉన్నాడు; ఆ+ఇరువురున్‌= ఆ (ద్రోణార్జును లిరువురున్నూ; పెల్లు+ఏయు= ఎక్కువగా ప్రయోగిస్తున్న; 


విరాటపర్వము - పంచనూశ్వాసము 649 


సాయకంబులు= బాణాలు; అంతరిక్షంబునన్‌= ఆకాశంలో; దళంబు+ఐ= ఒత్తుగా ఉండి; సంతమసంబు= కారుచీకటి; 
కలిగియునికిన్‌= కలిగిఉన్నందున; ఏ బాణంబు= ఏ బాణము; ఎక్కడన్‌= ఎక్కడికి; పాణుటయున్‌= వెళ్ళుతున్నదీ; 
తోయపకుండెన్‌= తెలియకున్నది; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; కుంభసంభవు= దద్రోణుడియొక్క; బలంబు= సేన; సరభసంబుగాన్‌= 
తొందరగా; అతనికిన్‌= (ద్రోణుడికి; అడ్డంబు= అడ్డంగా (రక్షగా); చొచ్చినన్‌= (ప్రవేశించగా; వివ్వచ్చుండు= అర్జునుడు; 
గ్రేల్మిడిన్‌= వెంటనే; పొడి+చేసి= నుగ్గుచేసి; సకేయూరంబులు+అగు= భుజకీర్తులతో కూడిన; బాహు దండంబులను= 
కర్రలవంటి బాహువుల చేతను; సకుండలంబులు+అగు= కుండలాలతో కూడిన; కర్లపాశంబులను= (పాశశబ్దము కర్లపూర్వక 
మయినప్పుడు శోభార్థకము. కర్లపాశః= సుకర్లః) అందమైన చెవులచేతను; సకిరీటంబులు+అగు= కిరిటాలతో కూడిన; 
శిరోభాగంబులను= శిరస్సుల చేతను; భూభాగంబు= భూమిని; అలంకరించి= అలంకరించి; అప్పుడు= ఆ సమయంలో; 
ఆవహిల్లిన= ఏర్పడిన; రుధిరసాగరంబునకున్‌= రక్తమనెడి సముద్రానికి; రత్నాకరత్వంబు= రత్నాలకు నిధి అగుటను; 
అలవరించెన్‌= కల్లజేశాడు; ఇట్టు= ఈ రీతిగా; దుర్ణయుండు+అగు= జయింప శక్యంకాని; అర్జునుండు= అర్జునుడు; 
సైన్యంబున్‌= సేనను; దైన్యంబున్‌+ ఒందించుచున్‌= దీనదశ కలదిగాచేస్తూ; ఆచార్యునకున్‌= గురువైన ద్రోణునకు; 
భరంబుగన్‌= బరువుగా; ఏట్టాడుచున్నన్‌= యుద్దం చేస్తూండగా; చూచి= కన్లాని; గురుండు= (ద్రోణుడు; విస్మితుండు+ఐ= 
ఆశ్చర్యం కలవాడై. 


తాత్పర్యం: ద్రోణుడు ఇంద్ర, వరుణ, అగ్ని, వాయు దేవతాకములైన అస్త్రాలు ప్రయోగించగా, అర్జునుడు అవే 
దేవతాకములైన అస్త్రాలతో వాటిని త్రిప్పికొట్టాడు. వారిద్దరూ వేసే బాణాలు దట్టంగా ఉండటం మూలాన ఆకాశంలో 
కారుచీకట్టు (క్రమ్ముకొని పోయి ఏ బాణం ఎటు వస్తున్నదో, ఎటు పోతున్నదో తెలియకుండా అయిపోయింది. 
అంతలో (ద్రోణుడి సేనలు ద్రోణుడికి సాయంగా అడ్డంగా వచ్చాయి. అర్జునుడు వెంటనే ఆ సేనలను పీనుగు 
పెంటలు చేశాడు. భుజకీర్తులతో బాహువులు, కుండలాలతో చెవులు, కిరీటాలతో తలలు పడిపోయి అది 
రక్తసము[ద్రమైతే వీటితో రత్నాకరం కూడా అయింది. ద్రోణుడు అర్జునుడి యుద్దం చూశాడు. తన సేన దైన్యం 
పొందింది. తనకా యుద్దం బరువౌతున్నది. అర్జునుడు దుర్ణయు డనిపించింది. ఆశ్చర్యపోయాడు. 


విశేషం: అలం: పర్యాయం. “పర్యాయో యది పర్యాయేణైక స్యానేక సంశ్రయః”. ఒక వస్తువుకే ఒకదాని తరువాత మరొకటిగా 
అనేకాశ్రయాలను వర్ణిస్తే పర్యాయాలంకారం. ఇందులో అర్జునుడు సైనికులను బాణాలతో ఖండించగా వారి శరీరాంగాలు 
రక్తపుమడుగులలో పడి కేయూరాలు, కుండలాలు, కిరీటాలూ మొదలైన ఆభరణాలలో రాణిస్తున్నాయి. రక్తపుమడుగే సముద్రంగా 
ఉంటే, ఈ రత్నాభరణాలు ఆ సముద్రానికి రత్నాకరత్వాన్ని కలిగిస్తున్నాయని చమత్కారం. రుధిర సాగరం, మహాసాగరం, 
రత్నాకరం - అనే భావచిత్రాల చలనచిత్రాన్ని ఒకే స్థిరచిత్రంమీద దర్శింప చేసిన ఈ రచనాశిల్పం పర్యాయమనే అలంకారం 
వలన సాధించబడింది. జుగుప్పాకరమైన సన్నివేశాన్ని అలంకరించి ఆస్వాద సుందరంగా మార్చే శిల్ప మిది. తిక్కన 
“అలంకరించి” అనే (క్రియలో తన ముద్ర వేసికొన్నాడు. (సంపా) 


క, “అర్జునుని నాహవంబున । నిర్దింపంగ నగునె ఫాలనేత్రున కైనం? 
బర్దన్యసుతు(డు శరవ । ర్నోర్డితమూర్తి యగు టరయ నుచితమ కాదే! 134 


ప్రతిపదార్థం: అర్జునునిన్‌= అర్జునుడిని; ఆహవంబునన్‌= యుద్ధంలో; నిర్జింపంగన్‌= జయించటానికి; ఫాలనేత్రునకున్‌+ఐనన్‌= 
శివుడికైనా; అగునె?= వీలగునా?; పర్ణన్యసుతు(డు= ఇంద్రుని కొడుకైన అర్జునుడు; శరవర్ష= బాణ వర్షంతో; ఊర్జితమూర్తి= 
దృఢమైన (సమృద్దమైన) మూర్తికలవాడు; అగుట= అయి ఉండటం; అరయన్‌= చూడగా; ఉచితము+అ కాదే!= తగినదే కదా!. 


650 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: అర్జునుడిని యుద్దంలో శివుడైనా గెలువగలడా? అతడు పర్డన్యుని సుతుడు కనుక ఊర్టితమూర్తి 
అయి శరవర్షం కురిపించటం తగినట్టుంటున్నది కదా!” 


విశేషం: అలం: పరికరాంకురం. ఇందులోని విశేష్యాలన్నీ సార్హకాలే. అర్జునుడు పర్జన్యసుతుడు. అంటే- మేఘాధిపతి అయిన 
ఇం(ద్రుడి కుమారుడు, అందువలననే అతడు 'శరవర్ణో ర్లితమూర్తి. వర్షం అగ్నిని ఆర్పగలగటం సహజం. అందువలన అగ్నినే 
ఫాలనేత్రంగా కల ఈశ్వరుడు సైతం అర్జునుడితో యుద్దం చేయడానికి భయపడతాడు. శివుడి తిరుగులేని ఆయుధం 
మూడవకంటి మంట. దానిని కూడా చల్చార్పగలిగిన పౌరుషం కలవా డర్షునుడని అలంకారధ్వని. పరికరాంకురం ఆ ధ్వనికి 
మూలమైనది ఈ పద్యంలో. (సంపా.) 


వ. అని మజియును దగిన పలుకుల నగ్గింప, నిలింపనికరంబు. 135 


ప్రతిపదార్థం: అని= పలికి; మజియును= ఇంకా; తగినపలుకులన్‌= తగిన మాటలతో; అగ్గింపన్‌= పొగడగా; నిలింప 
నికరంబు= దేవతల సమూహం. 


తాత్పర్యం: (ద్రోణు డింకా తగినట్టు పొగడుతూ ఉన్నాడు. అంతలో పైనున్న దేవతలు. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


తే. “ఇంతప్రొద్దు కిరీటి కట్టెదుర నిలువ | వెజివ కున్నప్లు ద్రోణుండ వింటివాండు 
నల్లవో తన యున్న సేనకు నొకండ । బలిమి దలమీటునే? యిట్లు నిలువ వలదె!” 136 


ప్రతిపదార్థం: ఇంత ప్రొద్దు= ఇంతసేపు; కిరీటికట్టెదురన్‌= అర్జునుడి ఎదుట; నిలువన్‌= నిల్చ్బుటకు; వెజవక+ఉన్నప్లు= 
భయపడనప్పుడే; (ద్రోణుండు+అ= (ద్రోణుడే; వింటివాడు= ధనుర్చారి; తన+ఉన్న సేనకున్‌= తన సేనకు; ఒకండు+అ= 
ఒక్కడే; బలిమిన్‌= బలంతో; తలమీణునే?= తలకు మించునా?; ఇట్టు= ఈ రీతిగా; నిలువవలదె?= ఎదురు నిలువద్దా?; 
అల్లవో= అదే, ఆశ్చర్యం!. 


తాత్పర్యం: “ఇంతసేపు అర్జునుడి ఎదుట నిలిచి పోరాటానికి భయపడకుండా ఉండటంచేత (ద్రోణుడే విలుకాడు!. 
తన సేనకు తా నొక్కడే ముందు మీరుతాడు. ఇట్లా నిలువగలగాలి. ఇది ఆశ్చర్యం కలిగిస్తున్నది!.” 


మ. అనుచుండం ద్రిదశేంద్రసూనుండు రయం బత్యంత ఘోరంబుగా 
ఘనశాతోజ్జ్వల దుర్నివార విలసత్మాండంబులన్‌ ద్రోణు వా 
హన సూతధ్వజ దేహముల్‌ వొదివె; ని ట్లస్తాబ్ధి నిర్మగ్ను( జే 
సిన హాహా నినదంబు లొక్క మొగి బేర్ణెన్‌ సర్వసైన్యంబులన్‌. 137 


ప్రతిపదార్థం: అనుచున్‌+ఉండన్‌= దేవతలు ఇట్టా అనుకొంటూ ఉండగా; త్రిదశ+ఇంద్ర సూనుండు= అర్జునుడు; రయంబు= 
వేగం; అత్యంత= మిక్కిలి; ఘోరంబుగాన్‌= తీవ్రం కాగా; ఘన= గొప్పవైన; శాత= వాడియైన; ఉజ్జ్వల= (ప్రకాశించే; 
దుర్నివార= నివారించరాని; విలసత్‌= (ప్రకాశించే; కాండంబులన్‌= బాణాలతో; ద్రోణు= ద్రోణుడియొక్క; వాహన= గుర్రాలను; 
సూత= సారథిని; ధ్వజ= జెండాను; దేహముల్‌= దేహమును; పొదివెన్‌= కప్పివేశాడు; ఇట్టు= ఈ రీతిగా; అస్ర్ర+అబ్దీ= 
అస్త్రములనెడి సముద్రంలో; నిర్మగ్నున్‌= మునిగినవాడినిగా; చేసినన్‌= చేయగా; సర్వసైన్యంబులన్‌= అందరి సైన్యాలలోనూ; 
హాహా నినదంబులు= హాహాకారాలు, భయంతో నిండిన అరుపులు; ఒక్కమొగిన్‌= ఒక్కసారిగా; పేర్చెన్‌= అతిశయించాయి. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 651 


తాత్సర్యం: దేవత లట్లా అంటూండగానే అర్జునుడు మహావేగంగా, ఘోరంగా పెద్దవి, వాడివి, మరల్పలేనివి అయిన 
బాణాలతో ద్రోణుడి శరీరాన్ని, వాహనాలను, సారథిని, జెండాను అన్నిటిని కప్పివేశాడు. అది చూచి సేనలన్నీ 
ఒక్కసారిగా హాహాకారాలు చేశాయి. 


విశేషం: అలం: రూపకం. 


క. ఈమెయి నిజజనకు భుజో । ద్దామబలము దోడుతోడ( దజుంగుటయు రథ 
స్తోమంబు( దాను నశ్వ । తామ వెసం దా(కె బాండుతనయుని తోడన్‌. 138 


ప్రతిపదార్థం: ఈమెయిన్‌= ఈ రీతిగా; నిజజనకు= తన తండ్రియొక్క; భుజ= భుజాల; ఉద్దామ= గొప్పదైన; బలము= 
పరాక్రమం; తోడుతోడన్‌= వెంబడిని; తజుంగుటయున్‌= తగ్గగా; రథస్తోమంబున్‌= రథాల సముదాయం; తానును= స్వయంగాను; 
అశ్వత్థామ; పాండుతనయుని తోడన్‌= అర్జునుడితో; వెసన్‌= వేగంగా; తాణెన్‌= ఎదుర్కొన్నాడు. 


తాత్పర్యం: ఈ రీతిగా తన తండ్రి ద్రోణుడి భుజబలం వెంటవెంటనే తగ్గిపోవటం చూచిన అశ్వత్తామ తానే 
రథబలంతో కలిసి అర్జునుడిని ఎదుర్కొన్నాడు. 


అర్జును. డశ్వత్తామతో యుద్దము సేయుట (సం. 4-53-65) 


చ. అతడును దీవ్రబాణముల నాతని గప్పుచు మాటుకొన్న నా 
శతమఖవృత్ర సంగరము చందము దోంచె వడిం జటచ్చటా 
యిత రవ మప్పు వేణువుల నేర్చు దవానలు మోంత భంగి ది 
క్రతి( బర(గెన్‌ మహాద్దుతము కౌరవసేనకు నావహిల్లంగన్‌. 139 


ప్రతిపదార్థం: అత(డును= అశ్వత్ధామ కూడా; తీవ్రబాణములన్‌= బలమైన బాణాలతో; ఆతనిన్‌= అర్జునుడిని; కప్పుచున్‌= 
కప్పివేస్తూ; మాలుకొన్నన్‌= ఎదుర్కొనగా; ఆ శతమఖ వృత సంగరము చందము= ఆ ఇంద్ర వృత్రాసురుల యుద్దంరీతి; 
తోటెన్‌= స్ఫురించింది; అప్టు= అప్పుడు; వేణువులన్‌= బొంగు వెదుళ్ళను; ఏర్చు= దహించే; దవ+అనలు మోత భంగిన్‌= 
దావాగ్ని ధ్వనివలె; దిక్తతిన్‌= దిక్కుల సమూహంలో; ఛటచ్చటా+ఆయిత రవము= చటచటమనే చప్పుడు; కౌరవసేనకున్‌= 
కౌరవుల సేనకు; మహత్‌+అద్భుతము= గొప్ప ఆశ్చర్యం; ఆవహిల్లంగన్‌= కలుగునట్టుగా; పరలౌన్‌= వ్యాపించింది. 


తాత్పర్యం: ఎదుర్కొని అశ్వత్థామ తీవ్ర బాణాలతో అర్జునుడిని కప్పివేశాడు. వారి యుద్దం ఇంద్ర వృత్రాసురుల 
యు జ (©) 

యుద్దాన్ని తలపించింది. ఆ యుద్దంలో వచ్చిన చటచటమనే చప్పుడు దావాగ్నికి బొంగువెదుళ్ళు తగులబడుతుంటే 

వచ్చిన చప్పుడు వలె కౌరవసేనకు ఆశ్చర్యం కలిగే విధంగా దిక్కులంతటా వ్యాపించింది. 


విశేషం: అలం: ఉపమ. 
వ. అట్టి యెడ. 140 


తాత్సర్యం: అప్పుడు. 


652 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ.  ఉఅక నరుండు ద్రోణసుతు యుగ్యములన్‌ వెస నొంచె; నాతండుం 
దెటిపి యొకింత గాంచి ఘనతీవ్రశరంబున నారి ద్రుంచి, క 
న్గిఖణిపిన మాత్రలోన నతనిం బటుబాణ చతుష్కయుర్మ మే 
డ్రెజం దొడి మౌర్వి( గ్రమ్మబి ఘటించునెడన్‌ వడి నేసి యార్షినన్‌. 141 


ప్రతిపదార్థం: నరుండు= అర్జునుడు; ద్రోణసుతు= అశ్వత్థామయొక్క; యుగ్యములన్‌= గుర్రాలను; వెసన్‌= వెంటనే; ఉజక= 
లెక్కచేయక; నొంచెన్‌= నొప్పించాడు; ఆతండున్‌= అశృత్తామయును; ఒక+ఇంత= కొద్దిగా; తెజపి= వ్యవధానం; కాంచి= 
చూచి; ఘన= గొప్పదైన; తీవ్ర= తీక్షణమైన; శరంబునన్‌= బాణంతో; నారిన్‌= నారిని; (త్రుంచి= తెంపి; కన్గిఖీపిన మాత్రలోనన్‌= 
కన్ను గీటినంతలోనే; అతనిన్‌= అర్జునుడిని; పటు= సమర్థమైన; బాణచతుష్కయుగ్మము= ఎన్మిది బాణములు; ఏడ్తెజన్‌= 
విజృంభణంతో; తొడి= తొడిగి; మౌర్వి= నారి; క్రమ్మజన్‌= మరల; ఘటించు+ఎడన్‌= కూర్చేటప్పుడు; వడిన్‌= వేగంగా; ఏసి= 
కొట్టి; ఆర్భినన్‌= కేకలుపెట్టగా. 


తాత్సర్యం: అర్జునుడు వెంటనే అశ్వత్థామ గుర్రాలను నొప్పించాడు. అతడు కొంచెం సందు చూచుకొని వాడి 


బాణాలతో అర్జునుడి ధనుస్సు నారిని త్రుంచాడు. అర్జునుడు మరల నారిని బిగించుకొంటుండగా కనుగీటునంతలో 
ఎన్మిది బాణాలు సంధించి అతడిని వడిగా కొట్టి ఆర్వగా. 


క _ 'కురుసేనలోన ని ట్లె। వ్వరుం జేసినవారు లే; రవార్య భుజా వి 
స్పురణోదగ్రుండు గదే । గురుపుత్రుం' డనుచు నమరకోటి నుతించెన్‌. 142 
ప్రతిపదార్థం: కురుసేనలోనన్‌= కౌరవసేనలో; ఇట్టు= ఈ రీతిగా; చేసినవారు= చేసినవారు; ఎవ్వరున్‌= ఎవరును; లేరు; 


గురుపుతుండు= అశృత్థామ; అవార్య= వారింపరాని; భుజా= భుజములయొక్క; విస్ఫురణ+ఉద(గ్రుండు= 'ప్రకాశంచేత 
గొప్పవాడు; కదే= కదా; అనుచున్‌= అని పల్కుతూ; అమరకోటి= దేవతల సమూహం; నుతించెన్‌= పొగడింది. 


తాత్పర్యం: “ఈ రీతిగా చేసినవారు కౌరవసేనలో ఎవరూ లేరు. అడ్డులేని భుజపరాక్రమం కలవాడు కదా ఈ 
అశ్వత్చామ' అని దేవతలు పొగడారు. 


చ. చిటునగ వొప్ప గాండివము చెచ్చెర సజ్యము సేసి సేన లు 
క్కణ రభసంబుమై నదరె. గవ్వడి ద్రౌజియు నీడంబోక య 
త్తి. దటుమంగ నస్త్రములు దందడి మార్కొని మండుచుండెం జి 
చ్చజపిడుగుల్‌ వడిం దొర6గు చాడ్పున నంబరవీథి నుగ్రమై. 143 


ప్రతిపదార్థం: కవ్వడి= అర్జునుడు; చిణునగవు= చిరునవ్వు; ఒప్పన్‌= (ప్రకాశించగా; గాండివము= గాండీవాన్ని; చెచ్చెరన్‌= 
వేగంగా; సజ్యము= నారితో కూడినదానిగా; చేసి; సేనలు= కౌరవసేనలు; ఉక్కు+అణన్‌= బలం కోల్పోయేటట్టుగా; రభసంబుమైన్‌= 
తొందరగా; అడరెన్‌= విజృంభించాడు; (ద్రౌణియున్‌= అశృత్తామకూడా; ఈడన్‌+పోక= వెనుదీయక; ఆ+తజిన్‌= అప్పుడు; 
తజుమంగన్‌= త్వరత్వరగా (ప్రయోగింపగా; అస్ర్రములు= బాణములు; దందడిన్‌= దొమ్మిగా; మార్కొని= ఎదుర్కొని; 
చిచ్చణపిడుగులు= మంటలువెదజల్లే పిడుగులు; వడిన్‌= వేగంగా; తొర(గు చాడ్సునన్‌= పడుతూవున్నట్టుగా; అంబరవీథిన్‌= 
ఆకాశంలో; ఉ(గ్రము+ఐ= భయంకరమై; మండుచున్‌+ఉండెన్‌= మంటలు మండుతున్నాయి. 


విరాటపర్వము - పంచనూశ్వాసము 653 


తాత్పర్యం: అర్జునుడు వెంటనే చిరునవ్వుతో గాండీవపునారి బిగించగా సేనలశక్తి సన్నగిల్లింది. అశ్వత్తామ కూడా 
వెనుదియ్యక అస్తాలు వేయసాగాడు. అప్పుడు అవి మంటల పిడుగుల వలె ఆకాశవీధిలో ఒకదానితో ఒకటి 
ఎదుర్కొని మండుతూ ఉండినాయి. 


విశేషం: అలం: ఉపమ. 


వ. ఇవ్విధంబున ధనంజయుండు రయంబున నేయ వేగంబున నేయు ద్రోణతనయు తూణీరంబులు 
శరశూన్యంబు లయ్యె(; దన తూణీరంబు లక్షయ బాణంబు లగుటం జేసి యంతకంతకు నతిశయిల్లు పెల్లున 
నేయుచు నధికుండగు నప్పాండవమధ్యముం గనుంగొని కృపాచార్యుండు సెంగటం దలమీటిన. 144 


ప్రతిపదార్థం: ఈశ+విధంబునన్‌= ఈ రీతిగా; ధనంజయుండు= అర్జునుడు; ఏయన్‌= బాణాలు ప్రయోగించగా; వేగంబునన్‌= 
వేగంతో; ఏయు= బాణాలు సంధించే; ద్రోణతనయు తూణీరంబులు= అశ్వత్ధామయొక్క అమ్ములపొదులు; శరశూన్యంబులు= 
బాణాలు లేనివి; అయ్యెన్‌= అయ్యాయి; తన తూణీరంబులు= అర్జునుడి అమ్ములపొదులు; అక్షయబాణములు= క్షీణించని 
బాణాలు కలవి; అగుటన్‌+చేసి= అగుటవలన; అంతకున్‌+అంతకున్‌= (క్రమక్రమంగా; అతిశయిల్లు పెల్లునన్‌= అతిశయించెడి 
ఉద్రేకంతో; ఏయుచున్‌= బాణాలు వేస్తూ; అధికుండు+అగు= మించినవాడైన; ఆ+పాండవ మధ్యమున్‌= ఆ అర్జునుడిని; 
కనుంగొని= చూచి; కృపాచార్యుండు= కృపుడు; చెంగటన్‌= ఎదురుగా; తలమీణినన్‌= ఎదుర్కొనగా. 


తాత్పర్యం: ఈ రీతిగా అర్జునుడు బాణాలు ప్రయోగించే వేగంతో అశృత్తామ కూడా బాణాలు వేస్తూ ఉంటే అతడి 
అమ్ములపొదిలోని బాణాలు ఖాళీ అయ్యాయి; అర్జునుడి అమ్ములపొదులు బాణాలు క్షీణించేవి కావు కనుక అత 
డంత కంతకు పెచ్చుపెరిగి బాణాలు వేస్తూ అశృత్తామను మించిపోయాడు. అది గమనించిన కృపుడు ఎదురుగా 
వచ్చి ఎదుర్కొనగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


అర్జునుండు కృపాచార్యునితో యుద్దము సేయుట (సం. 4-52-1) 


క. గురుపుత్రుని రథము విడిచి | సరభసముగ నందు సవ్యసాచి గవియుడుం 
దిరమై యాతండు శితశర । పరంపరలు గురిసె నుగ్రబంధురగతులన్‌. 145 


ప్రతిపదార్థం: సవ్యసాచి= అర్జునుడు; గురుపుత్రుని రథము= అశ్వత్థామ రథాన్ని; విడిచి= విడిచిపెట్టి; అందున్‌= ఆ 
యుద్దభూమిలో; సరభసముగన్‌= తొందరగా; కవియుడున్‌= ఎదుర్కొనగా; ఆతండు= కృపుడు; తిరమై= స్థిరంగా నిల్చి; శిత= 
వాడియెన; శర పరంపరలు= బాణాల వరుసలు; ఉగ్రబంధుర= భయంకరమైన; గతులన్‌= రీతులలో; కురిసెన్‌= కురిపించాడు. 
తాత్సర్యం: కృపాచార్యుడు రాగా అర్జునుడు అశ్వత్థామ రథాన్ని విడిచిపెట్టి కృపుడిమీదికి పోగా, కృపుడు వాడి 
బాణాల పరంపరలు భయంకరంగా వివిధ రీతులలో కురిపించాడు. 


వ. పాండుపుత్రుండును జిత్రసంచారంబుల మెజయుచు. 146 


ప్రతిపదార్థం: పాండుపుత్రుండును= అర్జునుడు కూడా; చిత్రసంచారంబులన్‌= విచిత్రమైన రథగతులతో; మెజయుచు(న్‌)= 


ప్రకాశిస్తూ. 


654 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: పాండుపుత్రుడు కూడా విచిత్రమైన రథగతులతో ప్రకాశిస్తూ. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క పటు విశిఖపంక్తి యత్యు | తట రయమున నిగుడజేయయగా నవ్విధ మూ 
దుటయైన మండె దీప్తో । ద్ధట భంగి గృపానలంబు బలములు వొంగన్‌. 147 


ప్రతిపదార్థం: పటు= గట్టివైన; విశిఖపంక్తి= బాణ పరంపర; అతి+ఉత్కట= మిక్కిలి ఎక్కువైన; రయమునన్‌= వేగంతో; 
నిగుడన్‌= వెడలేటట్లు; చేయంగాన్‌= చేయగా; ఆ+విధము= ఆ రీతి; ఊందుట+ఐనన్‌= ఊదటం కాగా; కృపానలంబు= 
కృపుడనెడి అగ్ని; దీప్త= (ప్రజ్వలించినదయి; బలములు= సేనలు; పొంగన్‌= సంతోషించగా; ఉద్భటభంగిన్‌= భయంకరమైన 
రీతిగా; మండెన్‌= రగిలింది. 


తాత్సర్యం: అర్జునుడు బాణాలు నింపగా, అది ఊదరకొట్టినట్లయి సేనలు సంతోషించగా కృపుడనెడి అగ్ని 
మిక్కుటంగా రగిలింది. 


విశేషం: అలం: రూపకం. 


వ. ఇట్లు మండి శిఖింబోలెడి కనకలిప్త ఘనబాణంబు వనచర కేతువుం దా౭కించి వే(డిమి సూపి వివిధాస్త్ర 
జ్వాలలు గవియించి దిక్కులు సెలంగ నార్జినం గోపంబున నాటోపంబు మిగిలి బలసూదనసూనుం డతని 
కేతనంబు దునిమి తరణి కిరణానుకార పారంగతంబు లగు నారాచంబులు దదీయాంగంబుల నినుపం 
దొడంగిన రథచక్రరక్షకు లగు చంద్రకేతుండును జిత్రాశ్వుండును మణిమంతుండును మంజుమౌళయు 
హేమవర్మయును సురథుండును సుషేణుండును నరిష్టుండును సుకేతుండును నుక్కు మెజియ నొక్కటం 
దాంకిన. 148 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; మండి= (ప్రజ్వరిల్లి; శిథిన్‌+పోలెడి= అగ్నివంటి; కనకలిప్త= బంగారుతో పూయబడిన; ఘన 
బాణంబు= గట్టిబాణం; వనచర కేతువున్‌= హనుమంతుడి గుర్తుగల జెండాను; తాశించి= తగిలేటట్టు కొట్టి; వేండిమి= 
తాపం; చూపి= చూపించి; వివిధ= పలు రకాలైన; అస్త్రజ్యాలలు= అస్త్రాలయొక్క మంటలు; కవియించి= కమ్ముకొని 
తగిలేటట్టు చేసి; దిక్కులు+చెలంగన్‌= దిక్కులు ధ్వనించేటట్టు; ఆర్బినన్‌= గట్టిగా అరవగా; కోపంబునన్‌= కోపంతో; 
ఆటోపంబు= పరా(క్రమం; మిగిలి= ఎక్కువకాగా; బలసూదన సూనుండు= ఇంద్రుడి కొడుకు అర్జునుడు; అతని కేతనంబు= 
కృపుని జెండాను; తునిమి= విరుగగొట్టి; తరణి కిరణ= సూర్యకిరణాలను; అనుకార= అనుకరించటంలో; పారంగతంబులు+ 
అగు= ఒడ్డును తాకిన (ఆరితేరినవగు); నారాచంబులు= బాణాలు; తదీయ+అంగంబులన్‌= అతడి అవయవాలందు; 
నినుపన్‌= నాటించటానికి; తొడంగినన్‌= పూనుకొనగా; రథచ(క్రరక్షకులు+అగు= కృపుడి రథాన్ని రక్షించునట్టి; చంద్రకేతుండును; 
చిత్రాశ్వుండును; మణిమంతుండును; మంజుమౌళియు; హేమవర్మయును; సురథుండును; సుషేణుండును; అరిష్టుండును; 
సుకేతుండును; ఉక్కు= చేవ; మెజయన్‌= ్రకాశించేటట్టు; ఒక్కటన్‌= ఒక్కసారిగా; తాశినన్‌= ఎదుర్కొనగా. 


తాత్పర్యం: కృపాచార్యుడును మండుతూ, అగ్నిలాగా ప్రకాశిస్తూవున్న బంగారు పూసిన బాణాలతో హనుమద్ద్వజాన్ని 
కొట్టి ప్రతాపం ప్రదర్శించి, అనేక విధాల అస్త్రాల మంటలు రేగేటట్టు చేసి, దిక్కులు ప్రతిధ్వనించేటట్టుగా 
కేకవేశాడు. దానితో కోపంగా హడావిడిగా అర్జునుడు కృపుడి జెండాను విరుగగొట్టి సూర్యకిరణాలవంటి నారసాలను 
అతడి శరీరంలో వేయడానికి ప్రయత్నించేసరికి అతడి రథ చక్రరక్షకులుగా ఉన్న చంద్రకేతుడు, చిత్రాశ్వుడు, 


విరాటపర్వము - పంచమాశ్వాసము 655 


మణిమంతుడు, మంజుమౌళి, హేమవర్మ, సురథుడు, సుషేణుడు, అరిష్టుడు, సుకేతుడు అనేవారు ఒక్కసారిగా 
అర్జునుడి నెదుర్కొన్నారు. 


విశేషం: అలం: ఉపమ. 


ఆ. అన్ని వెడంద వాతియమ్ము లద్దుతముగ । నొక్క ముష్టి దొడిగి గ్రక్కనంగ 
నతండు లీల దునిమె నందటి తలలును | ఘోరభంగి రక్తధార లెగయ. 149 


ప్రతిపదార్థం: అన్ని= అన్ని; వెడందవాతియమ్ములు= వెడలుపైన ముఖాలు కల బాణాలు; అద్భుతముగన్‌= ఆశ్చర్యకరంగా; 
ఒక్కముష్టిన్‌= ఒక్క పిడికిలితోనే; తొడిగి= సంధించి; (గ్రక్కనంగన్‌= శీఘ్రంగా; అతండు= ఆ అర్జునుడు; అందణ తలలును= 
తనను ఎదుర్కొనిన వారందరి తలలను; ఘోర భంగిన్‌= ఘోరమైన రీతిలో; రక్తధారలు= రక్తముయొక్క ధారలు; ఎగయన్‌= 
సైకెగబిమ్మగా; లీలన్‌= హేలగా; తునిమెన్‌= నరికాడు. 


తాత్సర్యం: కృపాచార్యుడి రథచ(క్రరక్షకు లెందరు వీరులు తనపై దాడి చేశారో అన్ని వెడలుపైన మొనలు గల 
పదునైన బాణాలను ఒకేసారి సంధించి అర్జునుడు ఆశ్చర్యకరంగా వారందరి తలలను రక్తధారలు పైకెగజిమ్మేటట్టుగా 
ఒక్కసారిగా నరికివేశాడు. 


సీ, _ తునిమి, తోడన యొక్క సునిశిత శరమున( । గాండియు, రెంట నక్షములఈ ద్రుంచి, 
హరుల నాల్లిటం జంపి, యాలంపు టెలుంగుతో | నొగలు మూండమ్ముల నుగ్గుసేసి, 
ధనువును సూతుని తలయు. జెజొక్క ట | నటికి, లోచనముల నవ్వు మెజియ' 
గృపుని నాలోకించి క్రీడి తద్వక్షః స్థ। లంబునం గ్రూరభల్లంబు నాట 


ఆ. హతరథుండు నిపతితాశ్వుండు సంఛిన్న । చాపుండును నికృత్త సారధియును 
నయ్యు, నొచ్చియును, భుజార్గకళ సంరంభ । మతిశయిల్ల శక్తి నతండు వైచె. 150 


ప్రతిపదార్థం: తునిమి= విరుగగొట్టి; తోడన= వెంటనే; ఒక్క సునిశిత శరమునన్‌= వాడియైన ఒక్క బాణంతో; కాండియున్‌= 
కాడిని; రెంటన్‌= రెండు బాణాలతో; అక్షములన్‌= రథచక్రాల ఇరుసులను; (త్రుంచి= నరికి; నాల్గిటన్‌= నాల్లు బాణాలతో; 
హరులన్‌= గుర్రాలను; చంపి= చంపి; ఆలంపు+ఎలుంగుతోన్‌= సింహనాదంతో; నొగలున్‌= సారథి కూర్చుండే చోటును; 
మూండు+అమ్ములన్‌= మూడు బాణాలతో; నుగ్గుచేసి= పొడిచేసి; ధనువును= వింటిని; సూతుని తలయున్‌= సారథి తలను; 
చెటి+ఒక్కటన్‌= చెరొక బాణంతో; నజకి= తెగగొట్టి; లోచనములన్‌= కన్నులందు; నవ్వు మెజయన్‌= నవ్వు (ప్రకాశించగా; 
కృపునిన్‌= కృపాచార్యుడిని; ఆలోకించి= చూచి; (క్రీడి= అర్జునుడు; తద్‌= అతడియొక్క; వక్షస్‌(ఫస్టలంబునన్‌= రొమ్ముమీద; 
క్రూరభల్లంబు= వాడి బాణం; నాయటన్‌= నాటేటట్టు వేయగా; హతరథుండు= కొట్టబడిన రథం కలవాడు; నిపతిత+అశ్వుండున్‌= 
గుర్రాలు పడినవాడు; సంఛిన్న చాపుండును= ధనువు తెగగొట్టబడినవాడును; నికృత్త సారథియును= సారథి చంపబడినవాడును; 
అయ్యున్‌= అయినప్పటికీ; నొచ్చియును= బాధపడికూడ; భుజా+అర్గళ= గడియలవంటి భుజాలయొక్క; సంరంభము= 
గర్వం; అతిశయిల్లన్‌= ఎక్కువకాగా; అత(డు= కృపుడు; శక్తిన్‌= శక్తి అనే ఆయుధాన్ని; వైచెన్‌= విసరివేశాడు. 


తాత్సర్యం: అర్జును డందరి తలలు తెగగొట్టి, వెంటనే ఒక వాడిబాణంతో కాడిని, రెండు బాణాలతో బండి 
ఇరుసులను విరుగగొట్టి, గుర్రాలను నాలుగు బాణాలతో చంపి, మూడు బాణాలతో నొగలు నుగ్గుచేసి, ధనుస్సు 


656 శ్రీమదాంధ్ర మహాభారతము 

నొక బాణంతోను, సూతుడి తల నొక బాణంతోనూ నరికి, కళ్ళలో నవ్వు కనబడేటట్టుగా చూచి, కృపుడి రొము శ్రమీద 
తీక్షణమైన బాణాన్ని నాటగా, రథం పోయి, గుర్రాలు పోయి, విల్లు విరిగిపోయి, సారథి చచ్చిపోయినా కూడా కృపుడు 
భుజబలంతో శక్తి అనే ఆయుధాన్ని అర్జునుడిమీదికి విసిరాడు. 


ఉ. మండుచు వచ్చుదాని( బదిమార్గణముల్‌ గొని వేగ మొప్ప నా 

ఖండల నందనుండు గడికండలు సేసిన జూచి యప్పు డా 

తం డుడివోక లేక సమదంబున ఖడ్గము ఖేటకంబు ను 

ద్దండత( గొంచు( దేరు డిగి తాం గవిసెన్‌ రయ ముల్లసిల్లంగన్‌. 151 
ప్రతిపదార్థం: మండుచున్‌= మంటలు కక్కుతూ; వచ్చుదానిన్‌= వచ్చే శక్తిని; పది మార్గణముల్‌= పది బాణాలు; కొని= 
తీసికొని; వేగము+ఒప్పన్‌= వేగం కలిగేటట్టుగా; ఆఖండల నందనుండు= ఆ అర్జునుడు; కడికండలు= ముక్కలు ముక్కలు; 
చేసినన్‌= చేయగా; చూచి; అప్పుడు; ఆతండు= కృపుడు; ఉడివోక= మానటం; లేక= చేయక; సమదంబునన్‌= మదంతో; 
ఖడ్గమున్‌= కత్తినీ; ఖేటకంబున్‌= డాలునూ; ఉద్దండతన్‌= గొప్పగా; కొంచున్‌= తీసికొంటూ; తేరు= రథం; డిగి= దిగి; తాన్‌= 
అతడు; రయము= వేగం; ఉల్లసిల్లంగన్‌= ఒప్పగా; కవిసెన్‌= ఎదుర్కొన్నాడు. 


తాత్సర్యం: మండుతూ వచ్చే శక్తిని అర్జునుడు పది బాణాలు తీసికొని అర్జునుడు ముక్కలు ముక్కలు చేశాడు. 
దానితో కృపుడు ఊరుకొనక గర్వంతో కత్తి, డాలు పుచ్చుకొని రథం దిగి అర్జునుడిని ఎదిరించాడు. 


వ. ఇట్లు గవిసిన. 152 


తాత్సర్యం: ఈ రీతిగా ఎదిరించగా. 


క. పలకయు వాలును నింతిం । తలు దునియలు సేసె బాణతతి. బాండవు( డి 
ట్టల మైన వెజింగుపాటున । నిలిచి కృపు(డు ద్రోణపుత్రుని రథం బెక్కెన్‌. 153 


ప్రతిపదార్థం: పాండవుండు= అర్జునుడు; బాణతతిన్‌= బాణముల సముదాయంతో; పలకయున్‌= డాలును; వాలునున్‌= 
కత్తియును; ఇంతింతలు= చిన్న చిన్న; తునియలు= ముక్కలుగా; చేసెన్‌= చేశాడు; కృపుడు; ఇట్టలము+ఐన= అధికమైన; 
వెజంగుపాటునన్‌= ఆశ్చర్యంతో; నిలిచి= ఉండి; ద్రోణపుత్రుని రథంబు= అశృత్తామ యొక్క రథాన్ని; ఎక్కెన్‌= ఎక్కాడు. 


తాత్సర్యం: అర్జునుడు బాణాలతో కృపుడి కత్తిని, డాలును చిన్న చిన్న ముక్కలుగా ఖండించాడు. అధికమైన 
ఆశ్చర్యంతో కృపుడు అశ్వత్థామ రథమెక్కాడు. 


ఆ. అప్పుడే పడంగి యన్ని సేనలు భీష్మ । రథము పొంత కొదింగె రౌద్రరస వి 
నోది యైన యర్హునుండు ధనుశ్గాలన । దీప్తమూర్తి యగుచు. దిట్ట కుటికె. 154 


ప్రతిపదార్థం: అన్ని సేనలు= సేనలన్నియు; అప్పుడు= ఆ సమయంలో; ఏపు+అడంగి= విజ్బంభణం తగ్గి; భీష్ము రథము 
పొంతకున్‌= భీష్ముడి రథం వద్దకు; ఒదిగౌన్‌= ఒదిగినవి; రౌద్రరస= రౌద్ర రసంతో; వినోది ఐన= వినోదము చేస్తున్న; 
అర్జునుడు; ధనుస్‌+చాలన= ధనుస్సు కదుపులో; దీప్తమూర్తి అగుచున్‌= (ప్రకాశించే విగ్రహం కలవాడై; తిట్టకున్‌= సైన్యపు 
గుంపుమీదికి; ఉతికెన్‌= ఉరికెను. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 657 


తాత్సర్యం: అప్పుడు కౌరవ సేనలన్నీ భీష్ముడి రథం సమీపానికి పోయి ఒదిగి ఉండినాయి. రౌద్రరసంతో 
వినోదిస్తూవున్న అర్జునుడు అప్పుడు ధనుస్సు కదుపుతూ ఒక్క ఉదుటున ఆ సైన్యంమీది కురికాడు. 


వ. ఇత్తెబంగున నుజక తటియ నుథికిన. 155 
ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఈ రీతిగా; ఉజక= లక్ష్యపెట్టక; తటియన్‌+ఉటికినన్‌= సమీపించేటట్టు పరువెత్తగా. 
తాత్సర్యం: ఆ విధంగా సైన్యం మీదికి లక్ష్యపెట్టకుండా పర్వెత్తగా. 


క. బలములు దొరలు. బొదివి సం | కుల యుద్దము సేయం గ్రోధ ఘోరాకృతి యై 
యిల బ్రోవుగ6 జతురంగం । బుల వ్రేల్మిడి. బాండురాజపుత్రుండు గూల్లెన్‌. 156 


ప్రతిపదార్థం: బలములు= సేనలు; దొరలున్‌= రథికులును; పొదివి= చుట్టుముట్టి; సంకుల యుద్దము= దొమ్మి యుద్దం; 
చేయన్‌= చేయగా; క్రోధ= కోపంతో; ఘోర+ఆకృతి+ఐ= భయంకరమైన ఆకారం కలవాడై; ఇలన్‌= భూమిపై; చతురంగంబులన్‌= 
నాలుగు రకాల సేనాంగాలను; పాండురాజపుత్రుండు= అర్జునుడు; (వ్రేల్మిడిన్‌= వెంటనే; (ప్రోవుగన్‌= రాశిగా; కూల్చెన్‌= 
కూల్చాడు. 


తాత్పర్యం: అప్పుడు సేనలు, రథికులు కలిసి ఒక్కసారిగా మీదబడి దొమ్మిగా యుద్దం చేయగా అర్జునుడు 
(క్రోధంతో భయంకరాకృతి కలవాడై ఆ చతురంగబలాలను ఒక్క క్షణకాలంలోనే కుప్పగా పడేటట్టు కూల్చాడు. 


ఉ. చేతులతీ(ట వో నిటు లశేషబలంబుల నుగ్గు సేసి మాం 
సాతతపంక యై బహువిధాయుధమీనము లొప్ప( జామర 
వ్రాతము ఫేన భంగిగ నిరంతర వీరశిరస్సరోరుహ 
స్పీత విభూతిం బొల్టు నది సేసె రణస్థలియందు నెత్తుటన్‌. 157 


ప్రతిపదార్థం: చేతుల తీ(ట= చేతుల దురద; పోన్‌= తీరేటట్టు; ఇటులు= ఈ రీతిగా; అశేష బలంబులన్‌= అపార సేనల 
నన్నింటిని; నుగ్గు+చేసి= పొడిచేసి; రణస్థలి+అందున్‌= యుద్ధభూమిలో; నెత్తుటన్‌= నెత్తుటి మడుగులో; మాంస+ఆతత 
పంక+ఐ= మాంసమనెడి అధికమైన బురద కలదై; బహువిధ= పలురకాలైన; ఆయుధ మీనములు= ఆయుధములనెడి చేపలు; 
ఒప్పున్‌= (ప్రకాశించగా; చామర (వాతము= వింజామరల సముదాయం; ఫేన భంగిగన్‌= నురుగుగాను; నిరంతర= ఎడతెగని; 
వీర= వీరులయొక్క; శిరస్సరోరుహ= తలలనెడి పద్మాలయొక్క; సీత విభూతిన్‌= విస్తారమైన వైభవంతో; పొల్చునది= 
'ప్రకాశించునట్టి నదిని; చేసెన్‌= చేశాడు. 


తాత్సర్యం: అర్జును డీ రీతిగా చేతుల దురద తీరేటట్టు సేనలన్నింటిని నుగ్గు నుగ్గు చేసి, మాంసమే బురదగా, 
ఆయుధాలే చేపలుగా, వింజామరలే నురుగుగా, వీరుల తలలే పద్మాలుగా ఒప్పే నదిని, యుద్దభూమిలో నెత్తుటితో 
చేశాడు. 


నిశేషం: అలం: సావయవరూపకం, ఉపమ. చేతుల తీంట - ఇది జాతీయం. శత్రువులను కొట్టాలి, హింసించాలి అనే తీవ్రమైన 
కోర్కె అని భావం. (లోకంలో చేతికి గజ్జివలన కలిగే దురద అని అర్థం.) (సంపా) 


658 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. ఇట్లు కౌరవానీకంబు నెల్ల గలంచి | యాడి భీష్ముని దెసం బోవు క్రీడిం దాశెం 
గొండతో. దాంకు తగరు నుద్దండ వృత్తి । దోంప వృషసేను( డాహవదోహలమున. 158 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; కౌరవ+అనీకంబున్‌+ఎల్లన్‌= కౌరవసేనల నన్నిటిని; కలంచి= కలత చెందించి; ఆడి= ఆట 
ఆడినట్టుగా యుద్దం చేసి; భీష్ముని దెసన్‌= భీష్ముడి వైపునకు; పోవు క్రీడిన్‌= పోవునట్టి అర్జునుడిని; వృషసేను(డు; ఆహవ 
దోహలమునన్‌= యుద్దం చేసే వేడుకతో; కొండతోన్‌+తా(కు= కొండతో ఢీకొనునట్టి; తగరు+ఉద్దండ వృత్తి= పొట్టేలు యొక్క 
గర్వ (ప్రవృత్తి; తోయన్‌= తోచేటట్లుగా; తాశెన్‌= ఢీకొన్నాడు. 


తాత్సర్యం: ఇట్లా కౌరవ సేనలన్నింటిని కలవరపరచి ఆటలాడినట్టుగా యుద్దం చేసి, ఇక భీష్ముడివైపు పోదామనుకొనే 
అర్జునుడితో వృషసేనుడు యుద్దం చేసే వేడుకతో కొండలో ఢీకొనే పొట్టేలువలె ఢీకొన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. కొండతో ఢీకొన్న తగరు పరిస్టితియే (వినాశమే) వృషసేనుడికి కూడ లభిస్తుందని అలంకార ధ్వని. 
(సంపా) 


వ. విజయుండును. 159 


తాత్పర్యం: అర్హునుడు కూడ. 
జ 


తే. భల్ల మొక్కట నాతని విల్లు దునిమి । యైదు నారసములు వక్ష మాడ నేసి; 
నతడు సైరింపరాని నొ వ్వడరుటయును । బెగ్గలంబున నరదంబు డిగ్గి పాటె. 160 


ప్రతిపదార్థం: భల్లము+ఒక్కటన్‌= ఒక బల్లెంతో; ఆతని విల్లు= వృషసేనుడి వింటిని; తునిమి= తెగగొట్టి; ఐదు నారసములు= 
ఐదు బాణాలు; వక్షము+ఆడన్‌= రొమ్మునకు నాటేటట్టు; ఏసెన్‌= కొట్టాడు; అతండు= వృషసేనుడు; సైరింపరాని నొవ్వు= 
సహించలేని బాధ; అడరుటయును= అతిశయించగా; బెగ్గలంబునన్‌= భయంతో; అరదంబున్‌+డిగ్గి= రథం దిగి; పాటెన్‌= 
పరుగెత్తాడు. 


తాత్సర్యం: ఒక్క బాణంతో అతడి వింటిని తెగగొట్టి, అయిదు బాణాలతో రొమ్ము నాటేటట్లు కొట్టగా, ఆ బాధ 
సహించలేక అతడు రథం దిగి పారిపోయాడు. 


వ. అట్టియెడ దుశ్శాసన శకుని దుర్ముఖ వివింశతి వికర్ణులు దన్నుం బొదివికొనిన వారల రథరథ్య కేతు వర్మంబులు 
జర్దరితంబులుగా నేసి గాసిచేసిన నందటుం గనుకని( బజివం దొడంగిన( బార్జుండును బ్రహాసోల్లాస 
భాసుర ముఖుండగుచు నుత్తరుం గనుంగొని. 161 


ప్రతిపదార్థం: అట్టిఎడన్‌= అటువంటి సమయంలో; దుళ్ళాసన, శకుని, దుర్ముఖ, వివింశతి, వికర్ణులు= దుశ్శాసనుడు, శకుని, 
దుర్ముఖుడు, వివింశతి, వికర్ణుడు; తన్నున్‌= అర్జునుడిని; పొదివికొనినన్‌= చుట్టుముట్టగా; వారల= వారియొక్క; రథ= 
రథాలను; రథ్య= గుర్రాలను; కేతు= జెండాలను; వర్మంబులు= కవచాలను; జర్జరితంబులుగాన్‌= తూట్టు పడేటట్టుగా; ఏసి= 
కొట్టి; గాసి చేసినన్‌= బాధ కల్గించగా; అందజున్‌= అందరును; కనుకనిన్‌= సం(భ్రమంతో; పరవన్‌+తొడంగినన్‌= పారిపోవ 
ప్రారంభించగా; పార్టుండును= అర్జునుడును; ప్రహాస+ఉల్లాస= నవ్వుతో గూడిన ఉల్లాసంతో; భాసుర ముఖుండు+అగుచున్‌= 
ప్రకాశించే ముఖం కలవాడై; ఉత్తరున్‌= ఉత్తరుడిని; కనుంగొని= చూచి. 


విరాటపర్వము - పంచనూశ్వాసము 659 


తాత్సర్యం: అప్పుడు దుశ్శాసనుడు, శకుని, దుర్ముఖుడు, వివింశతి, వికర్ణుడు అర్జునుడిని చుట్టుముట్టారు. పార్టుడు 
వారి రథాలనూ, గుర్రాలనూ, టెక్కాలనూ, కవచాలనూ ముక్కలయ్యేట్టుచేసి బాధ కలిగించాడు. దానితో వారందరూ 
భయంతో పారిపోవనారంభించారు. అర్జునుడు నవ్వుతో, ఆహ్లాదంతో నిండిన మొగంతో ఉత్తరుడిని చూచి. 


తే. 'కనకమయ తాల కేతువు క్రాలం జిర త । టిల్లతాలీల. గలిగి శోభిల్లు నంబు 
దంబుచాడ్వున సురనదీ తనయు. డున్న । వాండు చూచితె మత్య్యభూవరతనూజ! 162 


ప్రతిపదార్థం: కనకమయ= బంగారు మయమైన; తాలకేతువు= తాటిచెట్టు జెండా; (క్రాలన్‌= (ప్రకాశించగా; చిర= చిర 
కాలమున్న; తటిత్‌+లతా లీలన్‌= మెరుపు యొక్క విలాసం; కలిగి శోభిల్లు= ఉండి ప్రకాశించెడి; అంబుదంబు చాడ్పునన్‌= 
మేఘంవలె; సురనదీ తనయు(డు= భీష్ముడు; ఉన్నవాండు= ఉన్నాడు; మత్స్యభూవర తనూజ!= ఉత్తరా!; చూచితె?= 


చూచావా? 


తాత్సర్యం: ఉత్తరా! బంగారు తాటిచెట్టు జెండాతో భీష్ముడు స్థిరమైన మెరుపుతో కూడి ఉన్న మేఘంవలె 
ప్రకాశిస్తున్నాడు చూచావా! 


విశేషం: అలం: ఉపమ. 
అర్జును(డు భీష్మునితో యుద్ధంబు సేయుట (సం. 4-56-1) 


క. బలువిడి మన దివ్యాస్త్రం । బుల చవి చూపంగ వలయు. బోనిమ్ము రథం 
బలసగతి నతనిదెస' కని, । పలికిన నతం డట్లు చేసి. బరమ ప్రీతిన్‌. 163 


ప్రతిపదార్థం: బలువిడి= శీఘ్రంగా; మన= మనయొక్క; దివ్యాస్తంబుల చవి= దివ్యమైన అస్త్రాల రుచి; చూపంగ 
వలయున్‌= చూపించవలెను; రథంబు= రథాన్ని; అతడి దెసకున్‌= అతని వైపునకు; అలసగతిన్‌= మెల్లని నడకలతో; 
పోనిమ్ము= తోలుము; అని పలికినన్‌= అని పలుకగా; పరమ ట్రీతిన్‌= మిక్కిలి ప్రీతితో; అట్టు= ఆ రీతిగానే; అతండు= 
ఉత్తరుడు; చేసెన్‌= చేశాడు. 


తాత్పర్యం: మన దివ్యాస్తాల నతడికి రుచి చూపాలి; మెల్లగా అతడి రథంవైపు మన రథాన్ని తోలు'మనగా 
ఉత్తరుడు మిగుల ప్రీతితో అట్లే చేశాడు. 


విశేషం: తాతగారైన భీష్ముడివైపు పోవటానికి అర్జునుడు చెప్పిన కారణం ఆయనకు 'దివ్యాస్తాల చవి” చూపించాలని. 'రుచి 
చూపించటం” జాతీయం. అరణ్య అజ్ఞాతవాసకాలాలలో అర్జునుడు పాశుపతా[స్తాది దివ్యాస్రాలను ఎన్నో సంపాదించాడు. 
ఇన్నేళ్ళ తరువాత మరల తాతగారిని మనుమడు కలుస్తున్నాడు. తాను సాధించిన అస్త్రాలను ఆయనకు (రుచి) చూపించి 
ఆయన మెప్పు పొందాలని అర్జునుడు ఆశపడ్డాడు. “రుచి చూపించటం” అనే జాతీయం వీరవాచకంగా వాడబడింది కావున 
ఇక్కడ గారవవాచకం కాదు. భీష్ముడిపై బాణవిద్యలో తన ఆధిక్యాన్ని ప్రదర్శించటానికే అర్జునుడు ఢీకొనాలనుకొంటున్నది 
సత్యం. అది సందర్భోచితం కూడా. అయితే, ఆ సంకల్పంలో అహంకారం లేదన్న సంగతిని “రథాన్ని అలసగతిలో పోని'మ్మని 
పలకటంలో ధ్వనిస్తున్నది. వీరవిక్రమ వినయగుణ సమన్వితుడిగా విజయుడిని చిత్రించిన పద్యరత్న మిది. (సంపా) 


660 శ్రీమదాంధ్ర మహాభారతము 
ఉ. శాంతనవుండు నప్పు నిజశంఖము కౌరవరాజసైన్యముల్‌ 

సంతస మంద నొత్తుచు ససంభ్రమలీల నెదుర్కొనంగ దు 

రాంత భుజాబల ప్రకటదర్ప మెలర్ప నరుండు నొత్తె ది 

ర్ధంతినికాయ కర్ణపుట దారణ వృత్తము దేవదత్తమున్‌. 164 
ప్రతిపదార్థం: అవ్లు= అప్పుడు; శాంతనవుండున్‌= భీష్ముడు కూడా; నిజశంఖమున్‌= తన శంఖమును; కౌరవరాజ సైన్యముల్‌= 
దుర్యోధనుని సేనలు; సంతసమందన్‌= సంతోషం పొందగా; ఒత్తుచున్‌= ఊదుతూ; ససంభ్రమలీలన్‌= సంతోషముతోడి 
విలాసంతో; ఎదుర్కొనంగన్‌= ఎదిరించగా; దుర్జాంత= సహింపరాని; భుజాబల= భుజ పరా(క్రమముయొక్క; (ప్రకట= 
స్పష్టమైన; దర్చము= గర్వం; ఎలర్చన్‌= అతిశయించగా; నరుండున్‌= అర్జునుడును; దిగ్గంతి= దిగ్గజముల; నికాయ= 
సముదాయముయొక్క; కర్లపుట= పుటముల వంటి చెవుల యొక్క; దారణ= (బ్రద్దలు కొట్టటం అనెడి; వృత్తమున్‌= స్వభావం 
కలదైన; దేవదత్తమున్‌= దేవదత్తమనెడు తన శంఖమును; ఒత్తెన్‌= ఊదాడు. 


తాత్సర్యం: అప్పుడు భీష్ముడు కురురాజ సేనల కానందం కలిగేటట్టుగా తన శంఖాన్ని పూరించి సంతోషంగా 
ఎదుర్కొనగా, అర్జునుడు సహించరాని భుజబలం (ప్రకటించే గర్వంతో దిగ్గజాల చెవులు (బ్రద్దలయ్యే ధ్వని గల 
దేవదత్తాన్ని ఊదాడు. 


విశేషం: అలం: అతిశయోక్తి 


తే. మలసి అంకెలు వైచుచు మాటుకొనిన | వృషభముల భంగి నక్కురువృషభు లిట్లు 
సమదగతి( జేరునెడం జూచి రమరు లర్జి | ననిమిషత్వంబు దమ కప్పు డచ్చుపడంగ. 165 


ప్రతిపదార్థం: మలసి= ఉద్యమించి; అంకెలు వైచుచున్‌= రంకెలు వేస్తూ; మాజుకొనిన= ఢీకొన్న; వృషభముల భంగిన్‌= 
ఆంబోతుల వలె; ఆ+కురు వృషభులు= ఆ కౌరవశ్రేష్టులు; ఇట్టు= ఈ రీతిగా; సమదగతిన్‌= మదంతో కూడిన గతితో; 
చేరు+ఎడన్‌= చేరునప్పుడు; అమరులు= దేవతలు; అనిమిషత్వంబు= రెప్పపాటు లేకపోవటం; అప్పుడు= ఆ ఇరువురి యుద్ద 
కాలంలో; తమకున్‌= దేవతలకు; అర్థిన్‌= బాగుగా; అచ్చు పడంగన్‌= కలిసిరాగా; చూచిరి= చూచారు. 


తాత్పర్యం: ఆబోతులు రంకెలు వేస్తూ తిరుగుతూ ఒకదానితో ఒకటి ఢీకొన్నట్లుగా ఆ భీష్మార్జును లిరువురూ 
యుద్దం చేయటానికి చేరగానే దేవతలు తమకు రెప్పపాటు లేకపోవటం ఆ సమయంలో చక్కగా కలిసివచ్చినట్లు 
అభి ప్రాయపడుతూ (ప్రీతితో చూచారు. 


నిశేషం: అలం: ఉపమ, విధి. 

వ. ఇవ్విధంబునం గనుంగొనుచు వారలు దమలోన. 166 
ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; కనుంగొనుచున్‌= చూస్తూ; వారలు= దేవతలు; తమలోనన్‌= తమలో. 
తాత్సర్యం: దేవతలు ఆ విధంగా చూస్తూ తమలో తాము (ఇట్లా అనుకొన్నారు). 


క. “మనలను దానవులను గడ । చినయవి భుజ బలము లస్త్రశిక్షా విధముల్‌ 
గొనియాడ. గొలంది గా దీ । తని నాతండడ యతని నితండ తగు జెనయంగన్‌'. 167 


విరాటపర్వము - పంచనూశ్వాసము 661 


ప్రతిపదార్థం: భుజ బలములు= భుజాల పరాక్రమాలు; అస్త్రశిక్షా విధముల్‌= అస్త్రములను నేర్చిన విధాలు; మనలను= 
దేవతలను; దానవులను= రాక్షసులను; కడచిన+అవి= మించినవి; కొనియాడన్‌= పొగడుటకు; కొలంది+కాదు= వీలుగాదు; 
ఈతనిన్‌= అర్జునుడిని; ఆతండు+అ= ఆ భీష్ముడే; అతనిన్‌= భీష్ముడిని; ఇతండు+అ= ఈ అర్జునుడే; చెనయంగన్‌= 
ఎదిరించటానికి; తగున్‌= తగి ఉన్నారు. 


తాత్సర్యం: వీరిద్దరి పరాక్రమాలూ, అస్త్రాలు నేర్చిన రీతులూ మనలను, రాక్షసులను మించిపోయాయి. వీరిని 
ఇంతని కొనియాడలేము. ఇతని నతడే ఎదుర్కొనాలి, అతని నితడే ఎదుర్కొనాలి. ఈరీతిగా ఎదుర్కొనటానికి 
ఈఇద్దరే తగినవారు. 


విశేషం: అర్జునుడూ భీష్ముడూ దేవదానవులకంటె అస్త్రశిక్షణలో మించారని ఉభయబలాలను అంచనా వేయగల దేవగణాలు 
నిర్ణయించటం విశేషం. తిక్కన వాడిన ఇతడు - అతడు అనే సర్వనామాలు సార్థకాలు. వారు నామాలతో వేరుగా కనపడ్డా- 
బలంలో సమంగా ఉన్నారని సర్వనామాలు ధ్వనిస్తున్నాయి. అందులో ఇతడు అర్జునుడు, అతండు భీష్ముడు. రాబోయే 
సీసపద్యంలో అతడు - భీష్ముడి పరంగా వాడటం గమనార్హం. ఇతండుగా పేర్కొన్న అర్జునుడు దేవతల అభిమానం 
చూరగొనటంచేత వారికి సన్నిహితుడని ధ్వని. (సంపా) 


సీ, అనుచుండ సైన్యంబు లార్పులు( బెడ బొబ్బ | లును దూర్యనాదంబులును జెలంగ 
బేరి యొక్కున్ముడి భీష్మ నగ్గింపంగ । నతండు నిశాత బాణాష్టకమున( 
బడగపై హనుమంతు నొడలను బహుశరం । బుల నందు జెల(గడు భూతములను 
దశవిశిఖముల రథ్యములను సారథి । నేసి; వాసవియును నెసక మెసంగు 


తే.  నగ్గలిక గాండివంబు చక్రాకృతి ప్ర । కాశవహ్ని స్వరూపత గలిగి విడుపు 
తెటిపి గానంగ రాకుండ మెటిసి యొప్పు । సాంద్ర సాయకతతి నాకసంబు గప్పె, 168 


ప్రతిపదార్థం: అనుచున్‌+ఉండన్‌= అని పల్కుతుండగా; సైన్యంబులు= సేనలు; ఆర్పులు= కేకలు; పెడ బొబ్బలును= పెద్ద 
పెద్ద కేకలును; తూర్య నాదంబులును= దుందుభి మున్నగు వాద్యముల చప్పుళ్ళు; చెలంగన్‌= చెలరేగగా; పేర్చి= అతిశయించి; 
ఒక్క+ఉమ్మడిన్‌= ఒక్కసారిగా; భీష్మున్‌= భీష్ముడిని; అగ్గింపంగన్‌= కీర్తించగా; అతండు= భీష్ముడు; నిశాత= వాడిఅయిన; 
బాణ+అస్టకమునన్‌= ఎనిమిది బాణాలతో; పడగపైన్‌= జెండాపైనున్న; హనుమంతు+ఒడలను= హనుమంతుడి శరీరాన్ని; 
బహు శరంబులను= ఎన్నో బాణాలతోను; అందున్‌= ఆ జెండాపై; చెలగౌడు= విజృంభించే; భూతములను= పిశాచాలను; 
దశ విశిఖములన్‌= పది బాణాలతో; రథ్యములను= గుర్రాలను; సారథిన్‌= ఉత్తరుని; ఏసెన్‌= కొట్టాడు; వాసవియును= 
అర్జునుడు కూడ; ఎసకమెసంగు+అగ్గలికన్‌= పెచ్చుపెరిగే కోపంతో; గాండివంబు= గాండీవం; చ(క్రాకృతి= చక్రాకారంలో; 
(ప్రకాశ వహ్ని స్వరూపతకలిగి= (ప్రకాశంగల అగ్నిరూపం కలిగి; విడుపు తెజపి= విడవటం, తెరపిగానుండటం; కానంగరాకుండన్‌= 
తెలియకుండా; మెరసి+ఒప్పు= మెరుస్తూ ఉండే; సాంద్ర= దట్టమైన; సాయక తతిన్‌= బాణ సముదాయంతో; ఆకసంబున్‌= 
ఆకాశాన్ని; కప్పెన్‌= కప్పివేశాడు. 

తాత్పర్యం: దేవతలట్లా అంటుండగానే, సేనల ఆర్పులు, పెడబొబ్బలు ఒక ప్రక్క, దుందుభి మున్నగు వాద్యాల 
చప్పుళ్లు హెచ్చిపోయేటట్టు చేయగా, భీష్ముడు వాడియైన ఎనిమిది బాణాలతో జెండామీదనున్న హనుమంతుడిని, 
చాల బాణాలతో అందున్న భూతాలను, పది బాణాలతో గుర్రాలను, సారథిని కొట్టగా, అర్జునుడు హెచ్చిన కోపంతో 
గాండీవాన్ని చక్రాకృతిగా పెట్టి, అది అగ్నివలె ప్రకాళిస్తుండగా, విడవటం, పయనించటం, తాకటం తెలియరానంత 
వేగంగా బాణాలు వేసి ఆకాశం కప్పేశాడు. 


662 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: అలం: ఉపమ. 


తే. అర్జునుడు గవియించిన యంపమూడ | మంచు దళముగ( గప్పిన మార్గణాంశు 

జాలముల వెస విరియించె శాంతనవ ప । తంగు( డుద్దోతమాన ప్రతాప లీల. 169 
ప్రతిపదార్థం: శాంతనవ పతంగుండు= భీష్ముడనే సూర్యుడు; ఉద్దోతమాన= (ప్రకాశించే; ప్రతాపలీలన్‌= ప్రతాపముయొక్క 
విలాసంతో; అర్జునుండు; కవియించిన= కమ్ముకొనజేసిన; అంపమూడమంచు= బాణాలు అనెడి దట్టమైన మంచు; దళముగన్‌= 


దళసరిగా-ఎక్కువగా; కప్పినన్‌= కప్పివేయగా; మార్గణ+అంశు జాలములన్‌= బాణాలనెడి కిరణాల సముదాయంతో; వెసన్‌= 
వేగంగా; విరియించెన్‌= విడిపోయేటట్టు చేశాడు. 


తాత్సర్యం: అర్జునుడు ఆకాశం నిండా కప్పిన బాణాలనే దట్టమైన మంచును భీష్ముడనే సూర్యుడు తన ప్రతాపమనే 
విలాసంతో (ప్రసరింపజేసిన బాణాలనే కిరణాలతో విరిసిపోయేటట్లు చేశాడు. 


విశేషం: అలం: రూపకం. 


క, అమరేంద్రతనయు( డుగ్రా । స్టములు వడిం గురియ( గురియ( దరమిడి వానిం 
దుమురుగ6 జేయుచు వచ్చెను | సమరోల్లాసంబు మెజియ శంతనుసుతుండున్‌. 170 
ప్రతిపదార్థం: అమర+ఇంద్ర తనయుండు= అర్జునుడు; ఉ(గ్ర+అస్రములు= భయంకరమైన అస్త్రాలు; వడిన్‌= వేగంగా; 


కురియన్‌+కురియన్‌= కురిపించగా కురిపించగా; శంతను సుతుండున్‌= భీష్ముడును; వానిన్‌= ఆ బాణాలను; తరమిడి= 
వరుసగా; తుమురుగన్‌= తునియలుగా; చేయుచు వచ్చెను= చేస్తూ ఉన్నాడు. 


తాత్సర్యం: అర్జునుడు వేసే భీకరాస్తాలను వాటి వరుస ప్రకారం భీష్ముడు వాటిని ముక్కలు ముక్కలు చేస్తూ 
వచ్చాడు. 


క  అర్జును(డు దివ్యబాణ । స్ఫూర్ణిత దోశ్శక్తి తనకు జూపిన నత డ 

త్యూర్దిత బలుండై నియమో । పార్టిత ఘోరాస్త్రవితతి. బ్రతిహతి( జేసెన్‌. 171 
ప్రతిపదార్థం: అర్జును(డు; దివ్య= దేవతా సంబంధమైన; బాణ= అస్త్రాలయొక్క; స్ఫూర్ణిత= గొప్పదైన; దోస్‌+శక్తిన్‌= 
బాహుబలాన్ని; తనకున్‌= భీష్ముడికి; చూపినన్‌= చూపగా; అతండు= భీష్ముడు; అతి+ఊర్జిత= మిక్కిలి గొప్పదైన; 
బలుండు+ఐ= బలం కలవాడై; నియమ= నియమంగా; ఉపార్జిత= సంపాదించబడిన; ఘోర= భయంకరమైన; అస్త్ర= 
అస్తాలయొక్క; వితతిన్‌= సముదాయంచేత; (ప్రతిహతిన్‌= ఎదురుదెబ్బ తీయటంద్వారా పనిచేయని వాటినిగా; చేసెన్‌= 
చేశాడు. 


తాత్పర్యం: అర్జునుడు భీష్మునిపై దివ్యాస్తాలను వేయగా - ఆ వేయటం తనకా దివ్యాస్తాలు వచ్చునని చూపటం 
కాబట్టి - భీష్ముడు తాను కూడా నియమ నిష్టలతో సంపాదించిన శక్తి కలవాడు కనుక- వాటిని వ్యర్థములయ్యేటట్టు 
చేశాడు. 


విశేషం: అర్జునుడి దివ్యాస్తాలు దేవతలు మెచ్చి ఇచ్చినవి. భీష్ముడి దివ్యాస్తాలు (వతనియమాలతో సాధించినవి. ఒకరిది 
దైవదత్తమైన శక్తి మరొకరిది మానుషమైన శక్తి ఈ పద్యంలో ఈ వివేచన ధ్వని. (సంపా.) 


విరాటపర్వము - పంచనూశ్వాసము 663 


క కవ్వడి యెమ్మెయి నేసిన | నవ్విధమున నాశరంబు లన్నియు దౌ దౌ 

దవ్వులన నిలువరింప(గ । వివ్వచ్చుండు కినిసి యేసె విలు విటుగంగన్‌. 172 
ప్రతిపదార్థం: కవ్వడి= అర్జునుడు; ఏ+మెయిన్‌= ఏ రీతిగా; ఏసినన్‌= చేసినను; ఆ+విధమునన్‌= ఆ రీతిగా; ఆ 
శరంబులన్నియును= ఆ అస్త్రము లన్నింటిని; తాన్‌= తాను; దౌ దౌ దవ్వులన్‌+అ= దూర దూరాననే; నిలువరింప(గన్‌= 
(ముందుకు రాకుండా) నిల్చునట్ల్టు చేయగా; వివ్వచ్చు(డు= అర్జునుడు; కినిసి= కోపించి; విలు= విల్లు; వియుగంగన్‌= 
విరిగేటట్టు; ఏసెన్‌= కొట్టాడు. 
తాత్సర్యం: అర్జును డేరీతిగా వేసినా భీష్ము డదే రీతిగా వాటినన్నిటిని దూరాననే నిల్చేటట్టు చేయడంతో కోపించి 
అర్హునుడు భీష్ముడి విలు విరుగగొట్లాడు. 

జ C7 యు 


విశేషం: అలం: సమం. 


మ. తన కోదండము ఖండితం బగుడు. గ్రోధంబార మందాకినీ 

తనయుం డప్పు సటా విలుంచన సముద్యత్రోధ సింహాకృతిన్‌ 

ధను వొం డుద్దత లీల నెత్తికొని యస్రశ్రేణి. బర్వించె న 

సి = Cc 

ర్లునుపై( దా(కిరి చక్రరక్షకులు నార్పుల్‌ నింగి ముట్టన్‌ వడిన్‌. 173 
ప్రతిపదార్థం: తన కోదండము= తన ధనుస్సు; ఖండితంబు+అగుడున్‌= తెగగొట్టబడింది కాగా; మందాకినీ తనయుండు= 
భీష్ముడు; అవ్లు= ఆ సమయంలో; (క్రోధంబున్‌= కోపం నిండగా; సటావిలుంచన= జూలు గట్టిగా లాగటం చేత; సముద్యత్‌= 
ఉద్యమించుతున్న; (కోధ= కోపంగల; సింహ= సింహంయొక్క; ఆకృతిన్‌= ఆకారంతో; ఒండు ధనువు= మరొక విల్లు; 
ఉద్దతలీలన్‌= బొద్దత్యంతో; ఎత్తికొని= తీసికొని; అర్జునుపైన్‌= అర్జునుడి మీద; అస్త్రశ్రేణిన్‌= బాణాల పరంపరను; పర్వించెన్‌= 
వ్యాపించేటట్టు వేశాడు; చక్రరక్షకులు= వ్యూహరక్షకులు; ఆర్చుల్‌= కేకలు; నింగి ముట్టన్‌= ఆకాశాన్ని అంటగా; వడిన్‌= 
వేగంగా; తాశిరి= దాడిచేశారు. 
తాత్సర్యం: తన ధనుస్సు విరిగిపోయేటప్పటికి భీష్ముడు జూలు ఊడబెరికితే విజృంభించే సింహంవలె మహాకోపంతో 
మరోవిల్లు పుచ్చుకొని బాణాలు పరంపరగా అర్జునుడిపై వేశాడు. ఆయన వ్యూహరక్షకులు ఆర్పులు పెట్టుతూ 
అర్జునుడి మీదికి పోయి దాడి చేశారు. 


విశేషం: అలం: ఉపమ. విలుంఠన పాఠం కంటె విలుంచన పాఠం మేలు. విలుంఠన= దొరలటం, విలుంచన= ఒలువటం. 


చ. విజయుడు వారి నెల్ల నొక వ్రేల్మిడి ద్రుంచియు, భీష్మ సాయక 

వ్రజము నడంచియున్‌ రథము వాజుల నొంచియు, నాజికేళఆయం 

దజిత విలాసముల్‌ మెజియ నప్పుడు విస్మయ మందుచుండె. గుం 

భజముఖ యోధ వీరతతి; ప్రస్తుతి సేసిరి సిద్దఖేచరుల్‌. 174 
ప్రతిపదార్థం: విజయు(డు= అర్జునుడు; వారిన్‌+ఎల్లన్‌= వారందరిని; ఒక ్రేల్మిడిన్‌= ఒక్క చిటికలో; (త్రుంచియున్‌= 


చంపియు; భీష్ము= భీష్ముడి యొక్క; సాయక (వ్రజమున్‌= బాణ సముదాయాన్ని; అడంచియున్‌= అణచివేసియు; రథమున్‌= 
భీష్ముడి రథమును; వాజులన్‌= గుర్రాలను; నొంచియున్‌= బాధించియు; ఆజి కేళియందున్‌= యుద్దమనెడి (క్రీడలో; అజిత= 


664 శ్రీమదాంధ్ర మహాభారతము 


జయించబడని; విలాసముల్‌= లీలలు; మెజయన్‌= (ప్రకాశించగా; అప్పుడు= ఆ సమయంలో; కుంభజముఖ= (ద్రోణుడు 
మొదలైన; యోధవీర తతి= యోధులైన వీరుల సముదాయం; విస్మయము= ఆశ్చర్యాన్ని; అందుచున్‌+ఉండెన్‌= పొందుతున్నారు; 
సిద్దఖేచరుల్‌= ఆకాశంలో సంచరించే సిద్దులు మొదలైన దేవజాతులును; (ప్రస్తుతి చేసిరి= పొగడారు. 


తాత్సర్యం: అప్పు డర్జునుడు ఆ చ(క్రరక్షకుల నందరిని చంపి, భీష్ముడు వేసిన బాణాలను (త్రుంచివేసి, ఆపైన 
భీష్ముడి రథాన్ని, గుర్రాలను ధ్వంసం చేసి ఎదుటివారికి జయించరానివాడై తనకు యుద్ద మొక ఆటగా మెరయగా 
ద్రోణాది మహావీరులాశ్చర్యపోయారు. సిద్దాది దేవతలు పొగడారు. 


క. కొందొకయెడ( గని శాంతన । వుం డాఖండల తనూభవుని డా మూపు 

ద్దండ భుజబలము మెఅయం. బ్ర । చండాస్త్రక్షతము సేసె సరభసవృత్తిన్‌. 175 
ప్రతిపదార్థం: కొండొక= కొద్ది; ఎడన్‌= సందును; కని= చూచి; శాంతనవుండు= భీష్ముడు; ఆఖండల తనూభవుని= 
అర్జునుడి యొక్క; డామాషపు= ఎడమ భుజంపై భాగాన్ని; ఉద్దండ భుజబలము= గొప్పదైన పరా(క్రమం; మెణయన్‌= 
ప్రకాశించగా; సరభసవృత్తిన్‌= శీఘ్రమైన రీతిని; ప్రచండ+అస్త= తీవ్రమైన బాణంతో; క్షతము= గాయపడినదానినిగా; చేసెన్‌= 
చేశాడు. 


తాత్సర్యం: భీష్ము ప్రి మధ్యలో కాస్త సందు చూచుకొని అర్జునుడి యెడను మూపును తన బలం ్రకాశించేటట్టుగా 
బాణంతో కొట్టాడు. 


చ. కినుక మనంబునం గదిరి క్రీడి పితామహువిల్లు వ్రేల్మిడిం 
దునిమి, నితాంత గాఢరయ దోర్విభవంబున నొండు విల్లు గై 
కొనియెడు సందునన్‌ నినిచె గ్రూరశరంబు లురంబునందు గ్ర 


క్కున నత. డొల్ల బోయి రథకూబర మూంతగ నిల్లె సోలుచున్‌. 176 


ప్రతిపదార్థం: కక్రీడి= అర్జునుడు; కినుక= కోపం; మనంబునన్‌= మనస్సున; కదిరి= వ్యాపించి; పితామహు విల్లు= భీష్ముడి 
విల్లు; (వ్రేల్మిడిన్‌= చిటికలో; తునిమి= ఖండించి; నితాంత= మిక్కిలి; గాఢ= గొప్పదైన; రయ= వేగం కల; దోస్‌+విభవంబునన్‌= 
బాహుబలసంపదతో; ఒండు విల్లు= మరొక ధనువును; కైకొనియెడు సందునన్‌= తీసికొనే మధ్యలో; [క్రూరశరంబులు= 
ఘోరమైన బాణాలు; ఉరంబునందున్‌= రొమ్ముపై; నినిచెన్‌= నింపాడు; (గ్రక్కునన్‌= వెంటనే; అతండు= భీష్ముడు; ఒల్లం 
బోయి= మూర్చపోయి; రథ కూబరము= రథమునొగ; ఊంతగన్‌= ఆధారంగా; సోలుచున్‌= తూలుతూ; నిల్బెన్‌= ఆగాడు. 


తాత్పర్యం: అర్జునుడికి మళ్ళీ కోపం రాగా భీష్ముడి ధనువు త్రుంచి, వేగంగా అతడు మరొక విల్లు పుచ్చుకొనే 
లోపల సందు చూచుకొని, తీవ్రమైన బాణాలను అతని రొమ్ముమీద కొట్టేసరికి, అతడు దిమ్మ తిరిగిపోయి, 
సోలిపోతూ రథమునొగ పట్టుకొని ఆగాడు. 


క. కనుగొని సూతుం డరదము. । గొనిపోయెం దొలంగ నపుడు కుంతీతనయుం 
డని దనివి సనక గుంపులు । గొని యున్నెడ లరసె. గలయ( గురుసైన్యములన్‌. 177 


విరాటపర్వము - పంచనూశ్వాసము 665 


ప్రతిపదార్థం: సూతుండు= సారథి; కనుంగొని= భీష్ముడు సోలిపోవటం చూచి; అరదమున్‌= రథాన్ని; తొలంగన్‌+కొనిపోయెన్‌= 
అక్కడి నుండి మరొక చోటికి తోలుకొని పోయాడు; అపుడు; కుంతీ తనయుండు= అర్జునుడు; అనిన్‌= యుద్దంలో; తనివి+ 
చనక= తృప్తిపొందక; కురుసైన్యములన్‌= కౌరవసేనలలో; గుంపులుకొని= గుమిగూడి; ఉన్న+ఎడలు= ఉన్న చోటులను; 
కలయన్‌+అరసెన్‌= అంతటా వెదికాడు. 


తాత్పర్యం: భీష్ముడి రథసారథి అతడి పరిస్థితి చూచి మరొక చోటికి రథం తోలుకొని పోయాడు. అప్పుడు 
అర్జునుడు కౌరవసేనలలో ఎక్కువమంది ఎక్కడ గుంపులు గూడి ఉన్నారా అని కలయ చూచాడు. 


వ.  ఇట్లలట్టెత్తి చూచి గాండీవంబు దొడసి గుణంబు సారించి కవదొనలు బిగియించి. 178 


అతి 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; అయు+ఎత్తి= మెడ పైకెత్తి; చూచి= పరికించి; గాండీవంబు= గాండీవమును; తొడసి= 
నిమిరి; గుణంబు= నారి; సారించి= బిగించి; కవదొనలు= రెండు అమ్ముల పొదులను; బిగియించి= గట్టిగా బిగించుకొని. 


తాత్సర్యం: ఈ రీతిగా మెడ ఎత్తి నాల్లుప్రక్కలా పరికించి, గాండీవాన్ని సిద్దంచేసి, నారి బిగించి, అంప పొదులను 
రెంటిని బిగించుకొని. 


క ఆచార్య సూర్యతనయ కృ । పాచార్య ప్రభృతి రథికు లందటు( బ్రోవై 


~~ 


జూచుచు నుండగ నద్దెస । కేచి భుజాబలము మెజియ నింద్రజు( డరిగెన్‌. 179 


ప్రతిపదార్థం: ఆచార్య= (ద్రోణుడు; సూర్యతనయ= కర్ణుడు; కృపాచార్య ప్రభృతి= కృపాచార్యుడు మొదలైన; రథికులు+అందణున్‌= 
రథికులంతా; (ప్రోవు+ఐ= గుమికూడి; చూచుచున్‌+ఉండ(గన్‌= చూస్తూ ఉండగా; ఆ+దెసకున్‌= ఆ వైపునకు; ఏచి= 
విజృంభించి; భుజాబలము= పరాక్రమం; మెజయన్‌= ప్రకాశించగా; ఇంద్రజుండు= అర్జునుడు; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: (ద్రోణుడు, కర్షుడు, కృపుడు మున్నగు రథికులు గుమికూడి, ఇంకా ఎవరు మిగిలారని చూస్తున్నాడో, 
ఎవరిమీద పడతాడో అన్నట్లుగా నిలిచి చూస్తుండగా అర్జునుడు తన భుజబలం మెరయగా వారున్న వైపుకే వెళ్ళాడు. 
వ. అప్పు డశ్వత్థామ కర్టున కిట్లనియె. 180 
తాత్సర్యం: అప్పుడు అశ్వత్థామ కర్ణుడితో ఇట్టా అన్నాడు. 
ఆ. 'వీ(డె వచ్చుచున్నవాండు పార్టుండు; మన । మేమి సేయువార? మీవు దక్క 

నొరులు నిలువరింప నోపెడువారు లే;। రోట లేక తాంకి యోర్వవలయు.” 181 


ప్రతిపదార్థం: పార్టుండు= అర్జునుడు; వీండె= ఇదుగో; వచ్చుచున్‌+ఉన్నవాండు= మనవైపు వస్తున్నాడు; మనము= మనందరం; 
ఏమి+చేయువారము?= ఏమి చేయగలం?; ఈవు+తక్కన్‌= నీవు తప్ప; ఒరులు= ఇతరులు; నిలువరింపన్‌= అర్జునుడిని 
ఆపటానికి; ఓపెడువారు= సమర్భులైనవారు; లేరు; ఓట లేక= వెనుదియ్యక; తాంకి= ఎదిరించి; ఓర్వవలయున్‌= ఓడించవలెను. 


తాత్సర్యం: 'అదుగో అర్జునుడు మనవైపే వస్తున్నాడు. ఎవరి నేమి చేస్తాడో తెలియదు. నీవు తప్ప అతడిని 
నిలుపగలిగేవారు లేరు. నీవే వెనుబాటు లేక ఎదుర్కొని ఓడించాలి? 


666 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: వ్యాజస్తుతి 


క అని తను నుల్లసమాడినం ; గినిసి యినతనూజుం 'డేను గ్రీడి నిచట మా 

ర్కొను వీంక6 గన్నులారం । గనుంగొనుమీ నిలిచి యనుచు. గవిసెం బెలుచన్‌. 182 
ప్రతిపదార్థం: అని= ఈ రీతిగా; తనున్‌= తనను (కర్ణుని); ఉల్లసమాడినన్‌= పరిహాసం చేయగా; కినిసి= కోపించి; 
ఇనతనూజు(డు= సూర్యసుతుడైన కర్ణుడు; ఏను= నేను; (క్రీడిన్‌= అర్జునుడిని; ఇచటన్‌= ఈ యుద్ధంలో; మార్కొనువీ(కన్‌= 
ఎదిరించే పరా(క్రమాన్ని; నిలిచి= నిలువబడి; కన్నులారన్‌= కన్నులనిండా; కను(గొనుమీ= చూడుమా; అనుచున్‌= అని 
పల్కుతూ; పెలుచన్‌= మిక్కిలి; కవిసెన్‌= ఎదిరించాడు. 


తాత్పర్యం: అని తనను పరిహసించినందు కెంతో కోపించి, కర్ణుడు - నే నర్జునుడి నెదిరించటాన్ని కన్నులారా 
చూడు మంటూ కోపంతో ఎదిరించాడు. 


క దొరలును సుభటులు. గర్జుని | యరదమునకు మున్న పొదివి; రర్దును నచటం 
గరి సొచ్చిన తుంగ మడువు । పరుసున మొన చాంపకట్టు వడియె నతనిచేన్‌. 183 


ప్రతిపదార్థం: దొరలును= రథికులును; సుభటులున్‌= యోధులును; కర్షుని+శఅరదమునకున్‌= కర్టుడియొక్క రథానికి; 
మున్ను+అ= ముందుగా; అర్జునున్‌= అర్జునుడిని; పొదివిరి= చుట్టుముట్టారు; అచటన్‌= ఆ యుద్ధరంగంలో; కరి= ఏనుగు; 
చొచ్చిన= ప్రవేశించిన; తుంగ మడువు పరుసునన్‌= తుంగగడ్డి పెరిగి ఉన్న సరస్సువలె; మొన= ఎదుర్కొన్న సైన్యమంతా; 
అతనిచేన్‌= అర్జ్హునుడిచేత; చాయపకట్టు= చాపచుట్టగా, అందరూ ఒక్కసారిగా; పడియెన్‌= పడింది. 


తాత్పర్యం: రథికులు, యోధులు కర్ణుడి రథానికి ముందుగానే అర్జునుడి నెదుర్కొన్నారు. అర్జునుడు వారినందరిని 
తుంగ బలిసిన మడుగులో (ప్రవేశించిన ఏనుగు ఆ గడ్డినంతటిని (త్రొక్కి పడవేసినట్టుగా వాళ్ళందరినీ లుంగ 


లుంగలుగా చాపచుట్టగా పడేశాడు. 
విశేషం: అలం: ఉపమ. 


తే. ఇవ్విధంబున బోరెడు నింద్రతనయు । నుక్కులావును నంతంత కెక్కుడయ్యె 
నలసి మేనులు తూలాడ నిలిచి రంత । నంత నయ్యోధముఖ్యు లాహవము దక్కి. 184 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; పోరెడు= యుద్దం చేస్తున్న; ఇంద్ర తనయు= అర్జునుడియొక్క; ఉక్కు= 
చేవయు; లావును= బలమును; అంతంతకున్‌= (క్రమక్రమంగా; ఎక్కుడు= ఎక్కువ; అయ్యెన్‌= అయింది; ఆ+యోధముఖ్యులు= 
కౌరవసేనలోని ఆ యోధత్రేష్టులు; అలసి= బడలిక చెంది; మేనులు= శరీరాలు; తూలాడన్‌= తూలిపోతూ ఉండగా; 
ఆహవము= యుద్దం; తక్కి= మాని; అంతన్‌+అంతన్‌= దూర దూరంగా; నిలిచిరి= ఆగి ఉన్నారు. 


తాత్సర్యం: ఇన్ని రకాలుగా యుద్దంచేస్తున్న అర్జునుడికి ఉత్సాహం, బలం అంతకంతకు పెరుగుతున్నాయి. 
కౌరవవీరులు అలసిపోయి, శరీరాలు తూలిపోయి, యుద్దం మానివేసి ఆ ప్రక్కకు, ఈ (ప్రక్కకు దూరదూరంగా 
పోయి నిలిచారు. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 667 
వ. అట్టియెడ నుత్తరుండు నరున కిట్లనియె. 185 


ప్రతిపదార్థం: అట్టియెడన్‌= ఆ సమయాన; ఉత్తరుండు; నరునకున్‌= అర్జునునితో; ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= 
పలికాడు. 


తాత్పర్యం: అప్పుడు సారథి అయిన ఉత్తరుడు అర్జునుడితో ఇట్టా అన్నాడు. 


చ.  '“ఉడుకువ లేని కయ్యమున కోర్వంగ వచ్చునె? నాకు డప్పి వు 

ట్టెడు; నొకమాటు నాగ్రహము డింపవు నీవును; జక్కుసేసి ప 

చ్చడి గలపంగ వెండియును జండితనంబున వచ్చి వచ్చి పో 

రెడు మొన, లింక( జాల నొనరింప భవద్రథసూతకృత్యమున్‌. 186 
ప్రతిపదార్థం: ఉడుకువ లేని= విశ్రాంతి లేని; కయ్యమునకున్‌= యుద్దానికి; ఓర్వంగన్‌+వచ్చునె?= ఓర్చుకొనవచ్చునా?; 
నాకున్‌= నాకు; డప్పి= దాహము; పుట్టెడున్‌= పుట్టుతున్నది; నీవును; ఒక మాటున్‌= ఒక్కసారి కూడా; ఆగ్రహము= కోపం- 
ఆవేశం; డింపపు= తగ్గించుకొనవు; చక్కు+చేసి= ముక్కలుచేసి; పచ్చడి కలపంగన్‌= పచ్చడివలె చేసినను; వెండియును= 
మరల; మొనలు= సేనలు; చండితనంబునన్‌= (క్రూరత్వంతో; వచ్చి వచ్చి= మీదికి వచ్చి; పోరెడున్‌= పోరుతున్నవి; ఇంకన్‌= 
ఇటుపై; భవత్‌= నీయొక్క; రథ= రథానికి; సూత కృత్యమున్‌= సారథ్యమును; ఒనరింపన్‌+చాలను= చేయలేను. 


తాత్సర్యం: “విరామం లేకుండా యుద్దం చేస్తుంటే ఎట్లా సహించేది? నాకు దాహం వేస్తున్నది. నీవు ఒక్కసారైనా 
ఆ(గ్రహావేశం మానకున్నావు. సైనికులా - నీవు వారిని ముక్క ముక్కలు చేసి, పచ్చడి చేసినా, మొండితనంగా ఇంకా 
మీదమీదకు వస్తూనే ఉన్నారు. నేను మాత్రం ఇంక నీకు సారథ్యం చేయలేను. 


వ. అనిన విని కవ్వడి నవ్వుచు 'నేను గలుగ నీకు నోహటింప నేల? యంతియ; వలసినం దురంగంబుల( దోడు 
గడపెద; నించుక సైరించి నిలువ వలయు; నెల్లపనులును జక్కనయ్యె; రా జొక్కరుండు కొటింత; యాతం 
డభిమాని; మనలం గని సరకుగొన(; డిప్పుడున్న చందంబు మనతోడం దలపడం గడంగుట దోంచుచున్న 
యది; తమ్ములు నాప్తభృత్యులు నిరుగెలంకుల నగ్గలిక మెటిసి డగ్గఖి యున్న వారని కౌరవేశ్వరుని గట్టి 
మోహరంబు సూపి యతనిం బురికొల్పి యద్దిక్కు తేరు పోవనిమ్మనుటయు నతండును దలకొని యట్ల 
చేయ నడరి యెడనెడ నడ్డుపడు కురుబలముల. జిటునగవు నిగుడ మెటుంగు వాలమ్ముల. దొలంగ 
జడియుచుం గదిసిన, నమ్మేదినీవల్లభుండు. 187 

ప్రతిపదార్థం: అనినన్‌= ఉత్తరు డట్లా పలుకగా; విని; కవ్వడి= అర్జునుడు; నవ్వుచున్‌= నవ్వుతూ; నేను కలుగన్‌= నేనుండగా; 

నీకున్‌= నీకు; ఓహటింపన్‌+ఏల?= వెనుదీయనేల?; అంతియ= అంతే; వలసినన్‌= కావలసినచో; తురంగంబులన్‌= గుర్రాలను; 
తోడు గడపెదన్‌= నీకు సహాయంగా నేను నడుపుతాను; ఇంచుక= కొద్దిగా; సైరించి= సహించి; నిలువ వలయున్‌= 
ఆగవలెను; ఎల్ల పనులును= యుద్దపు పనులన్నియును; చక్కన్‌+అయ్యెన్‌= అనుకూలంగానే అయినవి; రాజు+ఒక్కరుండు= 
దుర్యోధను డొక్కడే; కొటంత= మిగిలి ఉన్నాడు; ఆతండు= అతడు; అభిమాని= అభిమానం కలవాడు; మనలన్‌= మనలను; 
కని= చూచి; సరకు+కొనండు= లెక్కచేయడు; ఇప్పుడున్న చందంబు= ఇప్పుడాతడున్న తీరు; మనతోడన్‌= నాతో; తలపడన్‌= 
యుద్దానికి పూనుకొనటానికి; కడంగుట= ప్రయత్నించటంగా; తోయచున్న+అది= తోస్తున్నది; తమ్ములున్‌= తన తమ్ములైన 


668 శ్రీమదాంధ్ర మహాభారతము 

దుళశ్ళాసనాదులును; ఆప్రభృత్యులున్‌= ఆప్తులైన సేవకులును; ఇరు కెలంకులన్‌= రెండు ప్రక్కలందును; అగ్గలిక మెటసి= 
ఎక్కువగా మెరసి; డగ్గజి+ఉన్నవారు= దగ్గరగా ఉన్నారు; అని= పలికి; కౌరవేశ్వరుని= దుర్యోధనుడియొక్క; గట్టి మోహరంబు= 
గట్టిదైన వ్యూహాన్ని; చూపి= కనపరచి; అతనిన్‌= ఉత్తరుడిని; పురికొల్పి= (ప్రేరేపించి; ఆ+దిక్కు= ఆ వైపునకు; తేరు= రథాన్ని; 
పోవనిమ్ము= పోనిమ్ము; అనుటయున్‌= అనగా; అతండును= ఉత్తరుడు కూడ; తలకొని= అంగీకరించి; అట్టు+అ చేయన్‌= 
అట్టే చేయగా; అడరి= అతిశయించి; ఎడనెడన్‌= మధ్యమధ్యలో; అడ్డుపడు= అడ్డం వచ్చే; కురువీరులన్‌= కౌరవవీరులను 
కూడ; చితునగవు= చిరునవ్వు; నిగుడన్‌= వ్యాపించగా; మెజుంగు వాలమ్ములన్‌= మెరసెడి వాడి బాణాలతో; తొలంగన్‌= 
తొలగేటట్టు; జడియుచున్‌= జడిపిస్తూ; కదిసినన్‌= సమీపించగా; ఆ+మేదినీ వల్లభుండు= ఆ రాజు దుర్యోధనుడు. 


తాత్సర్యం: ఉత్తరుడి మాటలు విని అర్జునుడు నవ్వుతూ - 'నే నుండగా నీకు భయమెందుకు? నా మాట నిజం. 
నమ్ముము. కావలసివస్తే రథసారథ్యంలో నేనూ కొంత సహాయం చేస్తాను. మరింక కొద్దిసేపు ఓపిక పట్టి నీవు 
ధైర్యంగా నిలబడాలి. అన్ని పనులు అనుకొన్నట్లుగానే సవ్యంగా జరిగాయి. ఇక ఆ దుర్యోధను డొక్కడే మిగిలి 
ఉన్నాడు. అతడు మిక్కిలి ఆత్మాభిమానం కలవాడు. మనలను చూచి లెక్కచేయడు. ఇపు డత డున్న తీరు గమనిస్తే 
మనతో యుద్దానికి సిద్దమౌతున్నట్టు తోస్తున్నది. అతడి తమ్ములు, ఆత్మీయులు, సేవకులు (సామంతులు) అతడికి 
రెండువైపులా (కుడిఎడమల) నిలిచి ఉత్సాహంతో ఉరకలెత్తుతున్నారు. చూడు” మని వాళ్ళనూ, కురురాజునూ, వారి 
గట్టి యుద్దవ్యూహాన్ని చూపి, ఉత్తరుడిని ఉత్సాహపరచి, ఆ దిక్కుకు రథాన్ని పోనిమ్మన్నాడు అర్జునుడు. అతడు 
అట్లాగే చేశాడు. దుర్యోధనుడి వైపు వెళ్ళుతున్న అర్జునుడికి కురుబలాలు కొన్ని అడ్డువచ్చాయి. వాళ్ళను అతడు 
చిరునవ్వులు చిందిస్తూ అవలీలగా వాడిబాణాలతో బాది భయంతో (ప్రక్కకు తొలగేటట్టు చేసి, హుటాహుటిగా 


రారాజును సమీపించాడు. 


అర్జునుండు దుర్యోధనునితో యుద్ధంబు సేయుట (సం. 4-60-1) 
క. _ పులిం గోల వేసిన ట్టి। ట్టలపు రయంబునం గడంగుటయు. దద్వక్షః 


స్థలమున గిరీటి రెండ । మ్ముల నాంటంగ నేసి బొమలు ముడివడుచుండన్‌. 188 


ప్రతిపదార్థం: పులిన్‌= పులిని; కోలన్‌= బాణంతో; వేసిన+అట్టు= వేసిన రీతిగా; ఇట్టలము+రయంబునన్‌= అధికమైన 
వేగంతో; కడంగుటయున్‌= సిద్దంకాగా; కిరీటి= అర్జునుడు; తద్‌+వక్షస్‌+స్థలమునన్‌= ఆతడి రొమ్ముపై; రెండు+అమ్ములన్‌= 
రెండు బాణాలను; బొమలు= కనుబొమలు; ముడి+పడుచుండన్‌= కోపంతో ముడుచుకొనగా; నాంటంగన్‌= నాటేటట్టు; 
ఏసెన్‌= బాణాలతో కొట్టాడు. 

తాత్సర్యం: బాణపు దెబ్బతిన్న పెద్దపులివలె అధికమైన వేగంతో యుద్దానికి సిద్దపడిన దుర్యోధనుడి రొమ్ముమీద 
మిక్కిలి కోపంతో కనుబొమలు ముడివడిన అర్జునుడు రెండు బాణాలు నాటేటట్టు వేశాడు. 


విశేషం: అలం: ఉపమ. 


క. _ క్షతములం బెల్లు దొరంగు శో । శిత ధారలు మదముగా వినిర్గళకరి యా 
కృతి. గవిసి యతం డేసెను | శతమఖసుతు ఫాలతలము శాతశరమునన్‌. 189 


నిరాటపర్వము - పంచమాశ్వాసము 669 
ప్రతిపదార్థం: క్షతములన్‌= బాణపు దెబ్బలనుండి; పెల్టు= ఎక్కువగా; తొరంగు= ప్రవహించే; శోణిత ధారలు= రక్తధారలు; 
మదముగాన్‌= మదజలం కాగా; వినిర్గళూ బయటికి వచ్చే; కరి+ఆకృతిన్‌= ఏనుగు వలె; కవిసి= ఎదుర్కొని; అతండు= ఆ 
దుర్యోధనుడు; శతమఖసుతు= అర్జునునియొక్క; ఫాలతలమున్‌= నెన్నుదురును; శాత శరమునన్‌= వాడి అయిన బాణంతో; 
ఏసెను= కొట్టాడు. 
తాత్పర్యం: బాణపు దెబ్బలనుండి కారే రక్తం మదజలమా అన్నట్టు వెలువడి వచ్చే ఏనుగువలె దుర్యోధనుడు వచ్చి, 
అర్జునుడి నెదిరించి, అతడి నుదుటిమీద వాడిబాణంతో కొట్టాడు. 


విశేషం: అలం: ఉపమ-రూపకానుప్రాణితం - శోణితధారలకునూ మదజలానికీ అభేదం. 


తే.  రక్తధారలు వెడలంగ రశ్మి వెలుంగ6। బొలుచు బాలార్ము చాడ్చున( జెలువు మిగిలి 
ఫల్గునుండు ప్రతాప సంభరిత మూర్తి । యగుచు శరకిరణంబులు నిగుడం జేసి. 190 


ప్రతిపదార్థం: రక్తధారలు= రక్తముయొక్క ధారలు; వెడలంగన్‌= బయటికి రాగా; రళ్మి= కాంతి; వెలుంగన్‌= ప్రకాశించగా; 
పొలుచు= ఒప్పారే; బాల+అర్కుచాడ్పునన్‌= లేతసూర్యుడి వలె; చెలువు మిగిలి= ఎక్కువగా అందగించి; ఫల్లునుండు= 
అర్జునుడు; ప్రతాప= (ప్రతాపంతో; సంభరిత= నిండిన; మూర్తి, అగుచున్‌= శరీరం కలవాడై; శరకిరణంబులు= బాణాలనెడి 
కిరణాలు; నిగుడన్‌= వ్యాపించేటట్టు; చేసెను= చేశాడు. 


తాత్సర్యం: మొగంనుండి రక్తధారలు కారుతూ ఉండగా కిరణాలతో (ప్రకాశించే లేతసూర్యుని వలె అర్జునుడు 
ప్రతాపంతో వెలుగుతూ ఉన్నవాడై బాణాలనే కిరణాలను చక్కగా ప్రసరింపజేశాడు. 


విశేషం: అలం: ఉపమ, రూపకానుప్రాణితం. 


శా. _ వానిం దీవ్రశరంబులం దునిమి గర్వం బెక్క నానాస్త్ర సం 
తానంబుల్‌ గురిసెన్‌ సుయోధనుడు దుర్దాంతాకృతిన్‌ గోత్రభి 
త్పూనుండుం బటు సాయకోత్మరమునం జూపెన్‌ భుజాటోప మి 
ట్లేనుం గేనుంగు. దా(కునట్లు సమరం బేపారంగా నయ్యెడన్‌. 191 


ప్రతిపదార్థం: వానిన్‌= ఆ వచ్చు బాణములను; తీవ్ర శరంబులన్‌= వాడియైన బాణాలతో; తునిమి= ఖండించి; గర్వంబు+ 
ఎక్కన్‌= గర్వం అతిశయించి; నానా+అస్త్ర సంతానంబుల్‌= పలురకాలైన బాణ సముదాయాలను; సుయోధను(డు= దుర్యోధనుడు; 
కురిసెన్‌= కురిపించాడు; గోత్రభిత్పూనుండున్‌= అర్జునుడు కూడా; దుర్జాంత+ఆకృతిన్‌= సహించజాలని ఆకారంతో; పటు= 
గట్టివైన; సాయక= బాణాలయొక్క; ఉత్కరమునన్‌= సముదాయంతో; భుజ+ఆటోపము= భుజ విక్రమాన్ని; చూపెన్‌= 
ప్రదర్శించాడు; ఇట్టు= ఈ రీతిగా; ఏనుంగు; ఏనుంగున్‌= మరొక ఏనుగును; తా(కు+అట్టు= ఎదిరించినట్ల్టుగా; సమరంబు= 
యుద్దం; ఏపారంగాన్‌= హెచ్చు కాగా; ఆ+ఎడన్‌= అప్పుడు. 


తాత్సర్యం: అర్జునుడు వేసిన బాణాలను దుర్యోధనుడు వాడి బాణాలతో మధ్యలోనే ఖండించి, గర్వంతో రకరకాల 
బాణాలు అర్జునుడిమీద వేశాడు. అప్పు డర్జునుడు భీకరాకారంతో తన పరా(క్రమాన్ని చూపించాడు. ఇట్లా ఏనుగును 
ఏనుగు తాకినట్టుగా యుద్దం ఘోరంగా సాగుతున్నది. ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: ఉపమ. 


670 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. హస్తిపురిం బేరు గల మదహస్తి నెక్కి; క్రాలు కావలి రథములు గవియుందేర 
నభ్రగజముపై( బర్జన్యుం డనంగ నంప । వాన పరగ వికర్ణుండు వచ్చి తా(3. 192 


ప్రతిపదార్థం: హస్తిపురిన్‌= హస్తినాపురి పట్టణంలో; పేరుకల= ప్రసిద్ధికెక్కిన; మదహస్తిన్‌= మదపుటేనుగును; ఎక్కి; (క్రాలు= 
ప్రకాశించే; కావలి రథములు= కాపలా ఉన్న రథాలు; కవియుందేరన్‌= సమీపించగా; అభ్రగజముపైన్‌= ఆకాశమందలి 
ఏనుగుపై (ఐరావతంమీద); పర్దన్యుంయ+అనంగన్‌= ఇం(ద్రుడా అన్నట్టుగా; అమ్ము+వాన= బాణవర్షం; పరంగన్‌= వ్యాపించగా; 
వికర్ణుండు= వికర్ణుడు; వచ్చి తాశెన్‌= అర్జునుడిని ఎదిరించాడు. 


తాత్పర్యం: హస్తినాపురంలో పేరు మోసిన మదపుటేనుగు నెక్కి, కావలిగా రథాలపై రథికులు రాగా - ఐరావతం 
మీద ఇంద్రుడు వచ్చాడా అన్నట్లు వికర్ణుడు వచ్చి బాణవర్షం కురిపిస్తూ అర్జునుడి నెదిరించాడు. 
లా (ac) యె అవి జ 


విశేషం: అలం: ఉత్రేక్ష. 


ఉ. వీశ నెదిర్లి యిట్లు కురువీరులకుం బ్రమదం బొనర్జ్హుచుం 
దా(కిన( గ్రోధవేగ సముదగ్రత నెట్టని చూడ్కి- జూచి పే 
రా(కలితోడ నున్న జమునాకృతి భీషణరేఖ యొప్పంగా 
వ్రేశని నారసంబుం దొడి క్రీడి కరిన్‌ దృఢముష్టి నేసినన్‌. 193 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; వీళన్‌= పరాక్రమంతో; ఎదిర్చి= ఎదిరించి; కురు వీరులకున్‌= కౌరవసేనలోని వీరులకు; 
ప్రమదంబు= సంతోషమును; ఒనర్చుచున్‌= కలిగిస్తూ; తాశినన్‌= ఎదిరించగా; (క్రీడి= అర్జునుడు; (క్రోధవేగ= కోపముయొక్క, 
వేగముయొక్క; సముద(గ్రతన్‌= అతిశయంతో; ఎజ్జని చూడ్కిన్‌= ఎగ్రని చూపుతో; చూచి; పేరు+ఆ(కలి తోడన్‌= ఎక్కువ 
ఆకలితో; ఉన్న= ఉన్న; జము+ఆకృతిన్‌= యముడి ఆకారంతో; భీషణ రేఖ= భయంకరమైన వైఖరి; ఒప్పంగాన్‌= ప్రకాశించగా; 
(వ్రేంకని= దుస్సహమైన; నారసంబున్‌= గొప్పగా శబ్దంచేసే నారసమనే పేరుగల బాణాన్ని; తొడి= తొడిగి; కరిన్‌= ఏనుగును; 
దృఢముష్టిన్‌= గట్టి పిడికిటితో పట్టి; ఏసినన్‌= వేయగా. 


తాత్సర్యం: వికర్ణు డెదిరించే సరికి కౌరవనీరులందరు సంతోషించారు. అర్జునుడికి కోపం హెచ్చిపోయింది. 


అందువలన కన్ను లెర్రబడగా భయంకరంగా చూచాడు. ఆకలితో మీదపడే యముడివలె గొప్ప నారసాన్ని 
ఎక్కుపెట్టి లాగి వికర్షుడి ఏనుగును తీవ్రంగా కొట్టాడు. 


విశేషం: అలం: ఉపమ. 


ఆ. ఫాలకుంభ సంధి బడి వాలమున వెస । నుచ్చి పోవుటయును నుర్వి యద్రువ( 
గూలె నగ్గజంబు కులిశ చండాహతి( । బడు మహానగంబు భంగి దోంప. 194 


ప్రతిపదార్థం: ఫాలకుంభ సంధిన్‌= ఫాలానికీ కుంభస్థలానికి మధ్యభాగంలో; పడి= (గ్రుచ్చుకొని; వెసన్‌= శీఘ్రంగా; వాలమునన్‌= 
తోకగుండా; ఉచ్చి పోవుటయునున్‌= దూసికొని పోగా; ఉర్వి= భూమి; అ(ద్రువన్‌= అదరగా; ఆ+గజంబు= ఆ ఏనుగు; కులిశ= 
వజ్రముయొక్క; చండ+ఆహతిన్‌= తీవ్రమైన దెబ్బతో; పడు= పడునట్టి; మహీనగంబు భంగిన్‌= పెద్ద కొండరీతి; తోయన్‌= 
తోచగా; కూలెన్‌= చచ్చిపడింది. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 671 


తాత్పర్యం: అర్జునుడు ప్రయోగించిన ఆ బాణం నుదుటికీ కుంభస్థలానికీ మధ్యభాగంలో (గుచ్చుకొని తోకవరకు 
వేగంగా దూసికొని పోగా, ఆ యేనుగు వజ్రపుదెబ్బకు పడిపోయిన పెద్ద కొండవలె నేల అదిరేటట్టు పడిపోయింది. 


విశేషం: అలం: ఉపమ. 


క. అరుణ మణి మాలికా వి | స్పురణంబున దంతితనువు చూడ6గ నొప్పెన్‌ 
ధరణి బడియున్న బహుముఖ । పరిగత దావాగ్ని. బొల్లు పర్వతము క్రియన్‌. 195 


ప్రతిపదార్థం: దంతి తనువు= ఏనుగు శరీరం; అరుణమణి= కెంపులయొక్క; మాలికా= మాలయొక్క; విస్సురణంబునన్‌= 
ప్రకాశంతో; ధరణిన్‌= భూమిపై; పడి+ఉన్న= పడిపోయి ఉన్న; బహుముఖ= అనేక ముఖాలుగా; పరిగత= వ్యాపించిన; దావ+ 
అగ్నిన్‌= దావాగ్నితో; పొల్చు= ఒప్పే; పర్వతము (క్రియన్‌= కొండవలె; చూడంగన్‌= చూడటానికి; ఒప్పెన్‌= అమరింది. 


తాత్సర్యం: ఎర్రని కెంపుల మాలతో (ప్రకాశిస్తూ, పడివున్న ఆ ఏనుగు శరీరం పలుచోట్ల మంటలు మండే 
దావాన్నీతో వెలుగొందే పర్వతమో అన్నట్టు ఒప్పారింది. 


విశేషం: అలం: ఉత్రేక్ష. 


వ. ఇవ్విధంబున నేనుంగు పీనుంగైన వికర్ణుండు వెల చటిచి పటిచి వివింశతిరథం బెక్కె నాలోనన యట్టి 
నారాచంబున రారాజు నురంబు నోనాట నేసినం గరీంద్రుండు వడుటయు నరేంద్రుండు నొచ్చుటయుం గని 
టిచ్చపడు రథికుల వివ్వచ్చుం డనర్గళ ప్రసారం బగు మార్గణాసారంబున ముంచిన వెగడుపడి విటిగి పాటి; 
రిత్తెజంగున6 దనచుట్టును బయలైన నయ్యురగకేతనుండును మరలె; నిట్లు దొరయును విటిగి కలను 
వాసి కాలు ద్రోసిపోవుటయు, నతిరథ మహారథు లెల్లం జెల్లాచెద రగుటయుం జూచి సైన్యంబు లున్నవి 
యున్నచోటన తెరలి కనుకనిం బటివం దొడంగిన. 196 


ప్రతిపదార్థం: -ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; ఏనుంగు పీనుంగు+ఐనన్‌= ఏనుగు చచ్చిపోగా; వికర్గ్ణుండు= వికర్ణుడు; 
వెజచజచి= భయపడి; వివింశతి రథంబు= వివింశతియొక్క రథాన్ని; ఎక్కెన్‌= ఎక్కాడు; ఆలోనన్‌+అ= అంతలోనే; అట్టి 
నారాచంబునన్‌= అటువంటి బాణంతోనే; రాజరాజు+ఉరంబు= రాజరాజు దుర్యోధనుని రొమ్మును; నోన్‌= నొచ్చునట్టు; 
నాటన్‌= నాటునట్టు; ఏసినన్‌= వేయగా; కరీంద్రుండు= పెద్ద ఏనుగు; పడుటయున్‌= చావటము; నరేంద్రుండు= దుర్యోధనుడు; 
నొచ్చుటయున్‌= బాధపడటమున్నూ; కని= చూచి; జిచ్చపడు= ఆశ్చర్యపడెడి; రథికులన్‌= రథముపైనుండి యుద్దం చేసేవారిని; 
వివ్వచ్చుండు= అర్జునుడు; అనర్గళ= అడ్డులేని; 'ప్రసారంబు+అగు= (ప్రసారంకల; మార్గణ= బాణాలయొక్క; ఆసారంబునన్‌= 
జడివానలో; ముంచినన్‌= ముంచెత్తగా; వెగడుపడి= భయపడి; విజీగి= బలం చెడి; పాజీరి= పరుగెత్తారు; ఈ+తెజంగునన్‌= 
ఈ రీతిగా; తనచుట్టును= తనకు చుట్టూ ఉన్న (ప్రదేశం; బయలు+ఐనన్‌= ఎవ్వరును లేని ప్రదేశం కాగా; ఆ+ఉరగ 
కేతనుండును= ఆ దుర్యోధనుడును; మరలెన్‌= వెనుకకు తిరిగిపోయాడు; ఇట్టు= ఈ విధముగా; దొరయును= ప్రభువు 
కూడా; విజిగి= బలం చెడి; కలను= యుద్దరంగం; పాసి= వదలి; కాలు(ద్రోసి= నిలువక; పోవుటయున్‌= పారిపోగా; అతిరథ 
మహారథులు= గొప్ప గొప్ప రథికులు; ఎల్లన్‌= అందరును; చెల్లాచెదరు+అగుటయున్‌= అంతటా చెదరిపోవటమున్నూ; చూచి; 
సైన్యంబులు= సేనలు; ఉన్నవి ఉన్నచోటన్‌+అ= ఉన్నవి ఉన్నచోటనే; తెరలి= చెదరిపోయి; కనుకనిన్‌= సంభ్రమంతో; 
పణివన్‌+తొడంగినన్‌= పారిపోవటానికి (ప్రారంభించగా. 


672 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈ విధంగా ఏనుగు పీనుగై పోయేసరికి హడలిపోయి వికర్ణుడు పరుగెత్తి వివింశతి రథమెక్కాడు. 
అంతలో అర్జునుడు, అటువంటి బాణమే ఇంకొకటి దుర్యోధనుడి రొమ్ముమీద నాటేటట్టు వేయగా అతడు 
దెబ్బతిన్నాడు. అట్టా ఏనుగు చావటం, దుర్యోధనుడు దెబ్బతినటం చూసి తెల్లబోయారు రథికులు. అర్జునుడు 
వారిని అడ్డులేని బాణవర్షంలో ముంచెత్తాడు. వారు హడలిపోయి పారిపోయారు. ఆ రీతిగా తనచుట్టూ ఎవ్వరూ 
లేకపోయేసరికి దుర్యోధనుడు కూడా వెనుకకు తిరిగాడు. ఈవిధంగా (ప్రభువు కూడా వెనుకకు మరలి, అతిరథ 
మహారథులందరూ చెల్లాచెదరయ్యేసరికి సేనలు ఉన్నవి ఉన్నచోటే చెదరిపోయి భయంతో పారిపోవటం (ప్రారంభించాయి. 


తే...  యూథపతితోడి దంతిసముత్మరంబు । వెనుకం దగిలెడు సింగంబు విధము దోంప 

నార్పు నాదంబుగా నరు€ డంటం దాత । రాజు. దారును బాటిడు రథిక వరుల. 197 
ప్రతిపదార్థం: యూథపతితోడి= ఏనుగుల గుంపుకు నాయకుడైన పెద్దఏనుగుతో కలసి వెళ్ళుతున్న; దంతి సముత్కరంబు= 
ఏనుగుల మందయొక్క; వెనుకన్‌= వెనుక; తగిలెడు= తరిమి వెంబడించే; సింగంబు విధము= సింహముయొక్క రీతి; 


తోంపన్‌= తోచగా; రాజున్‌= దుర్యోధనుడిని; తారును= తామును; పారెడు= పారిపోయే; రథిక వరులన్‌= రథిక (శ్రేష్టులను; 
అంటన్‌= అంటేటట్టుగా; ఆర్పునాదంబుగాన్‌= ఆర్సులే సింహనాదంగా; నరుండు= అర్జునుడు; తాశెన్‌= దాడి చేశాడు. 


తాత్సర్యం: యూధనాయకుడితో సహా ఏనుగుల మందను వెంబడించే సింహం వలె దుర్యోధనుడిని, అతడిని 
వెంబడించి పారిపోయే రథికవరులను అర్జునుడు ఆర్పులు పెట్టుతూ తరిమి వెంబడించి దాడి చేశాడు. 


విశేషం: అలం: ఉపమ. 


క.  వెనుకొని కర్టుని పెడతల | యును దుశ్శాసనుని వీ(పు నొక్కొక్క శరం 

బున నేసి నప్పు డయ్యిన | తనయుం డిట్లనియె నతిరథశ్రేష్టులతోన్‌. 198 
ప్రతిపదార్థం: వెనుకొని= వెనుకనే వెంబడించి; కర్టుని పెడతలయును= కర్గుడియొక్క తలప్రక్క భాగాన్ని; దుశ్ళాసనుని 
వీపును= దుళ్ళాసనుడి యొక్క వీపును; ఒక్కొక్క శరంబునన్‌= ఒక్కొక్క బాణంతో; ఏసెన్‌= కొట్టాడు; అప్పుడు= ఆ 
సమయంలో; ఆ+ఇన తనయుండు= ఆ కర్గ్ళుడు; అతిరథ శ్రేష్టులతోన్‌= అతిరథ శ్రేష్టులైన భీష్మ (ద్రోణాదులతో; ఇట్టు= 
ఈ రీతిగా; అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: వెనుకనే వెంబడించి అర్జునుడు కర్గుడి పెడతలను, దుశ్శాసనుడి వీపును ఒక్కొక్క బాణంతో కొట్టాడు. 
అప్పుడు కర్గుడు భీష్మద్రోణాదులతో ఇట్లా అన్నాడు. 


ఆ. _'కూడముట్టె( ర్రీడి కురువంశమున కెల్ల | మూలకంద మీ నృపాలు( డితని 
నిచట గాచికొనుట యెల్ల పారుషములు । జేంత; నిలిచి లావు సేయవలయు. 199 


ప్రతిపదార్థం: (క్రీడి= అర్జునుడు; కూడన్‌= వెనుకవచ్చి కలిసికొని; ముట్టెన్‌= ముట్టడించాడు; ఈ నృపాలుండు= ఈ 
దుర్యోధనుడు; కురువంశమునకున్‌= కౌరవవంశానికి; ఎల్లన్‌= అంతకును; మూలకందము= మూలమైనవాడు; ఇచటన్‌= ఈ 
యుద్దంలో; ఇతనిన్‌= ఈ దుర్యోధనుడిని; కాచికొనుట= రక్షించుకొనటం; ఎల్ల పౌరుషములున్‌= సకల పురుష ప్రయత్నాలూ; 
చేంత= చేయటం; నిలిచి= ఆగి; లావు= బలం; చేయవలయున్‌= చూపాలి. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 673 


తాత్సర్యం: అర్జునుడు వెనుకనుండి మనలను వెంటాడి కొట్టుతున్నాడు. ఈ దుర్యోధనుడే కురువంశానికి 
మూలమైనవాడు. ఇక్కడ మనమందరం మన బలపౌరుషాలను (ప్రదర్శించి ఇతడిని రక్షించుకొనాలి. ఇది మన 
కర్తవ్యం. 


విశేషం: ఘోషయాత్రాఘట్టంలో చిత్రరథుడు దుర్యోధనుడిని సపరివారంగా బంధించి తీసికొనిపోయినట్టుగా అర్జునుడు కూడా 
చేస్తాడేమోనని భయపడిన కర్షుడు అందరి సహాయాన్ని కోరుతున్నాడు. (ప్రభురక్షణం సేవాధర్మమని (ప్రబోధిస్తున్నాడు. ఇవి 
కర్ణుడి ప్రవృత్తికి తగిన మాటలు. (సంపా.) 


క. అన వినుచు( గురుపితామహు । డును ద్రోణుండు ద్రోణపుత్రుండును గృపు(డును గ 
ర్టుని మాట సరకుసేయక | చనుచుండ౦గ దీనవృత్తి జనపతి పలికెన్‌. 200 


ప్రతిపదార్థం: అనన్‌= అని పలుకగా; వినుచున్‌= వింటూ; కురుపితామహు(డును= భీష్ముడును; (దోణు(డున్‌; 
ద్రోణపుత్రుడును= అశృత్తామయు; కృపుండును= కృపాచార్యుడును; కర్గునిమాట= కర్ణుడు చెప్పిన మాటను; సరకుచేయక= 
లెక్కసేయక; చనుచున్‌+ఉండంగన్‌= వెళ్ళుతూ ఉండగా; జనపతి= దుర్యోధనుడు; దీనవృత్తిన్‌= దైన్యంగా; పలికెన్‌= పలికాడు. 


తాత్సర్యం: ఆ పల్కులను వింటూ కూడా భీష్ముడు, (ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు ఆతని మాటలను 
లెక్కచేయకుండా వెళ్ళిపోతూంటే, దుర్యోధనుడు దీనంగా ఇట్టా అన్నాడు. 


విశేషం: భీష్మద్రోణాదులు కర్ణుడి మాటలను లక్ష్యం చేయకపోవటానికి మూడు కారణాలు కానవస్తున్నాయి. 1. వీరులలో 
భీష్మాదుల వలె అతడు ఉన్నత పదాధికారి కాడు. అందువలన ఆజ్ఞలు భీష్మాదులు పాటించరు. 2. కర్గుడికి భీష్మాదులమీద 
గౌరవం లేదు. అతడిని ఆసరాగా చేసికొని దుర్యోధనుడు కూడా భీష్మాదులను లెక్కచేయడు. రారాజే స్వయంగా కర్గుడి 
అసమర్థతను గుర్తించి స్వయంగా తమను కోరినప్పుడే సాయపడాలనే భావం వారి మనస్సులలో ఉండటం. 3. తానే 
అర్జునుడిని ఓడిస్తానని ప్రగల్భాలాడి, ఇప్పుడు అందరి సాయం కోరుతున్న కర్ణుడి బడాయిని, బండారాన్ని బయటపెట్టాలని 
భీష్మాదులు భావించటం. దుర్యోధనుడు ఆ సన్నివేశంలోని గాంభీర్యాన్ని గుర్తించాడు. 'అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు'- 
అనే సామెత నిజమైనట్టు దుర్యోధనుడు తానే వారిని ప్రార్థించటానికి పూనుకొన్నాడు. అసమర్గుల అహంకారం అవమానాలకు 
ఆలవాలమౌతుందని దుర్యోధనుడు నిరూపించాడు. అయితే ఈ వినయం అతడి చిత్తశుద్దితో కూడింది కాదు, చిత్త 
పరిపాకం అసలే కాదు. గండం గట్టెక్కటానికి అనుసరించే జిత్తులమారి ఎత్తుగడ మాత్రమే. (సంపా.) 


క “లోకంబు తోడివారుగ । మీకుం జనునయ్య? మగంటిమికి గుతిగాదే 
నా కెడరైన యెడం దగ। జేకొని యది మీరు చక్క జేయుట యరయన్‌.' 201 
ప్రతిపదార్థం: లోకంబు తోడి వారుగన్‌= లోకంలోని సామాన్యుల వలె; మీకున్‌= మీకు కూడా; చనునయ్య?= తగునా?; 


నాకున్‌= నాకు; ఎడరు+ఐన ఎడన్‌= బాధ కల్షినపుడు; తగన్‌= తగినట్టుగా; చేకొని= తీసికొని; అది= దానిని; మీరు; 
చక్కంజేయుట= బాధ కల్గకుండా చేయటం; అరయన్‌= ఆలోచించగా; మగంటిమికిన్‌= పరాక్రమానికి; గుజి కాదే?= లక్ష్యం కాదా? 


తాత్సర్యం: 'ఎవరో బయటి లోకులవలె ఏమీ పట్టనట్టు వినకుండా వెళ్ళిపోవటం మీకు బాగుందా? రాజైన నాకు 
బాధ కలిగినపుడు దానిని మీ బాధ్యతగా స్వీకరించి, ఆ బాధను తొలగించటం మీ పరాక్రమానికి లక్ష్యం కాదా? 


674 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: దుర్యోధనుడి వేడికోలు పెద్దలను వేడుకొంటున్నట్టుగా లేదు. భీష్మాదుల (ప్రవర్తనం సామాన్యులవలె (లోకుల 
తీరువలె) ఉన్నదట! కర్గుడి తీరు రాజును రక్షించే సేవాధర్మాన్ని నిర్వహించే వీరుడివలె ఉన్నదట! భీష్మాదులు కర్షుడివలె కాక 
అన్యులవలె వ్యవహరించటం న్యాయమా? అని అన్నాడు. ఇవి అధిక్షేపోక్తులవలె ఉన్న అభ్యర్థన వాక్యాలు. గూఢాభిమానులైన 
భీష్మాదులు ఆ మాటలకు విలువ నివ్వలేదు. రాజైన దుర్యోధనుడిని ఓదార్చినట్టుగా మొగమోటపు మాటలు పలికి తమదారిన 
తాము పోయారు. కర్టుడు తనను ఉద్దరించేది లేక, దుర్యోధనుడు చేసేది లేక వారి వెంటపడి పోసాగాడు. ఈ రీతిగా 
దుర్యోధనుడు కర్షుడివలన రెంటికి చెడ్డ రేవడి అయినాడు. (సంపా.) 


వ. అనిన విని వారలు వెనుకయై యాశ్వాస వచనంబులు పలుకుచుం బోవం బోవుచున్న యన్నరేంద్రు 
నెలుంగెత్తి పిలిచి పార్టుం డిట్లనియె. 202 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; వారలు= భీష్మ, ద్రోణ, అశ్యృత్తామ, కృపులు; వెనుక+ఐ= వెనుకకు ఆగి దుర్యోధనునితో 
కలిసి; ఆశ్వాస వచనంబులు= ఓదార్పు మాటలు; పలుకుచున్‌= చెప్పుతూ; పోవన్‌= పోగా; పోవుచున్‌+ఉన్న= తానును 
పోతున్న; ఆ+నరేం(ద్రున్‌= ఆ దుర్యోధనుడిని; ఎలుంగు+ఎత్తి= పెద్ద కంఠస్వరంతో కేకపెట్టి; పిలిచి= కేకవేసి; పార్టుండు= 
అర్జునుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా పలికాడు. 


తాత్పర్యం: దుర్యోధను డట్లా అనేసరికి భీష్మాదులు కాస్త వెనుకకు ఆగి దుర్యోధనుడితో కలిసికొని, అతడితో 
ఓదార్పు మాటలాడుతూ పోతుండగా దుర్యోధనుడూ పోతున్నాడు. అప్పు డర్జునుడు దుర్యోధనుడిని గట్టిగా కేకపెట్టి 
పిలిచి ఇట్లా అన్నాడు. 


అర్జును(డు దుర్యోధను నుపాలంభించుట (సం. 4-60-15) 


ఉ.  'క్షత్రియు. డోడునే? తగదు కౌరవరాజ! యొకండ నేం బృథా 


Ue” 

పుత్రులలోన( బిన్న; నిను. బోరికి. బిల్వంగ, మాని నాంగ ని 

ద్ధాత్రిం బ్రసిద్ధి కెక్కి బలదర్పసమగ్రు(డవైన నీవు నీ 

మిత్రులు గూడ నిట్లయిన మెత్తురె? వత్తురె కొల్వ భూభుజుల్‌? 203 


ప్రతిపదార్థం: క్షత్రియుండు= రాజవంశంలో పుట్టినవాడు; ఓడునే?= యుద్దంలో ఓడిపోయి వెళ్లుతాడా?; తగదు= పారిపోవటం 
ఉచితం కాదు; కౌరవరాజ!= దుర్యోధనా!; నేన్‌= నేను; ఒకండన్‌= ఒక్కడను; పృథా పుత్రులలోనన్‌= కుంతియొక్క 
పుత్రులలో; పిన్న= చిన్నవాడను; నినున్‌= నిన్ను; పోరికిన్‌= యుద్దానికి; పిల్వంగన్‌= ఆహ్వానించగా; మాని= అభిమానవంతుడు; 
నాంగన్‌= అనగా; ఈ+ధాత్రిన్‌= ఈ భూమిలో; ప్రసిద్దికిన్‌+ఎక్కి= పేరుకెక్కి; బల= బలంతోను; దర్స= గర్వముతోను; 
సమ(గ్రుడవు+ఐన= పరిపూర్ణుడవైన; నీవున్‌= నీవును; నీ మి(త్రులున్‌+కూడన్‌= నీ మిత్రులైన కర్ణాదులును; ఇట్టు= ఈ 
రీతిగా ఓడిపోయి పారిపోయినవారు; అయినన్‌= అయితే; భూ భుజుల్‌= రాజులు; మెత్తురె?= మెచ్చుకొంటారా?; కొల్వన్‌= 
నిన్ను సేవించటానికి; వత్తుర?= వస్తారా? 


తాత్సర్యం: ఓ దుర్యోధనా! నీవు కౌరవరాజువు. క్షత్రియుడైనవా డెవడైనా ఓడిపోయి పారిపోతాడా? ఇట్టా పారిపోవటం 
ఉచితం కాదు. నే నొక్కడను. అనగా నిస్సహాయుడను, నీవా పెద్ద సైన్యంతో మిత్రులతో ఉన్నావు. పైగా నేను 
కాంతేయులలో చిన్నవాడను. నీవు కౌరవులలో అ(గ్రజుడవు. నాకన్న పెద్దవాడవు కూడా. నిన్ను యుద్దానికి పిలుస్తూంటే 
రావటంలేదు. నీవా లోకంలో అభిమానధనుడవని చాల పేరు పొందావు. బలం గర్వం దండిగా ఉన్నవాడివైన నీవు, 


విరాటపర్వము - పంచమాశ్వాసము 675 


నీ మిత్రులూ ఇట్లా (రణరంగం వదలి పారిపోయేటట్టు) అయితే రాజులు నిన్ను మెచ్చుకొంటారా? నిన్ను 
సేవించటానికి (నీ కొలువు చేయటానికి) ఇక వస్తారా? 


విశేషం: 1. అలం: విషమం. “విషమం వర్ల్యతే యత్ర ఘటనాననురూపయోః”. అనురూపాలు కానివాటికి సంబంధం ఉన్నట్టు 
వర్ణించటం విషమాలంకారం. ఇది అధిక్షేపంలో అందంగా రాణిస్తుంది. కర్షసహాయ మున్నదని అహంకరించే దుర్యోధనుడు 
వెన్నిచ్చి పారిపోతున్న తరుణంలో ఆతడి బండారాన్ని బట్టబయలు చేస్తూ వెక్కిరిస్తూ, గేలిచేస్తూ, అధిక్షేపిస్తూ మాట్లాడిన మాట 
లివి. ఈ పద్యం ప్రతిపద సార్థకం. ప్రతిపదం దుర్యోధన హృదయాన్ని బాధపెట్టేదే. 


2. క్షత్రియు( డోడునే? - యుద్దానికి వచ్చే క్షత్రియుడు విజయమో, వీరస్వర్గమో చేపట్టటానికి వస్తాడుకాని, వీరులు 
మెచ్చని పారిపోవటానికి రాడు. మానభంగం కంటె ప్రాణభంగం మేలనుకొంటాడు. దుర్యోధనుడు పేరుకు రారాజు కాని, 
ఓడి తిరిగిపోవటానికి వెనుకాడని అధముడు అని భావం. పారిపోయినదానికంటె (ప్రాణాలు వదలటం వీరలక్షణం అని 
ఎత్తిపొడుపు. (ఓడటం అంటే భయపడటం, ఓడిపోవటం, పారిపోవటం- అనే అర్థాలు ఇక్కడ చెప్పవచ్చును). 


3. తగదు కౌరవరాజ! - కౌరవులకందరికీ రాజైన ఓ దుర్యోధనుడా! నీ పిరికిపందలక్షణం వలన వంశానికే అపకీర్తి 
వస్తుంది. కాబట్టి పారిపోబోకుము. వెనుదిరిగి ధీరుడివలె యుద్దం చేసి వంశగౌరవం నిలువబెట్టుమని హెచ్చరిక. నీ తీరు 
వంశానికే కళంకం అని తిట్టు. 


4. ఒకండన్‌= నేను ఒంటిగాడిని - అని ఒక అర్థం. నే నొకడినే ఇక్కడ వీరుడిని అని అధిక్షేపం. ఒకండన్‌= (శ్రేష్టుడవని 
అర్థం. మహాసైన్యంతో ఉన్నవాడు దుర్యోధనుడు. అయినా ఒక్క రథికుడితో పోరలేని అసమర్జుడని ఎగతాళి. 


5. “పృథా పుత్రులలో నేను చిన్న - కుంతీపుత్రులలో నేను చిన్నవాడిని - ఇది అధిక్షేపోక్తి గాంధారేయులలో నీవు 
పెద్దవాడివి, కుంతీపుత్రులలో నేను చిన్నవాడిని. చిన్నవాడికి బెదరి పెద్దవాడు పారిపోవటం నవ్వులపాలయ్యే లక్షణం - అని 
ఒక అర్థం. పెద్దరికం వయసులో లేదు, పరాక్రమంలో ఉన్నది. 'కౌంతేయులలో చిన్నవాడు వస్తేనే నీవింతగా పారిపోతున్నావు; 
మరి మేమందరం కలిసివస్తే నీవేమౌతావు?' - అని ఎద్దేవ. 


6. 'మాని నాంగ నిద్దాత్రి( (బ్రసిద్ది కెక్కి బలదర్భ సమ(గ్రుడవైన నీవు" - ఇది దుర్యోధనుడి కున్న (ప్రశస్తి. ఇంత ప్రసిద్ది 
కెక్కినవాడు ఆయా గుణాలను నిలువబెట్టుకొనాలి. మానం కలవాడు ప్రాణంకంటె మానమే శ్రేష్టమని భావించాలి. కాని, 
దుర్యోధనుడి కున్నంత (ప్రాణభీతి మరొకడికి లేదు. అతడికి బలం కావాలి, దర్పం సాగాలి. ఆ రెండూ నిండుగా ఉంటే 
చాలు. ఆ రెంటినీ స్వయంగా రక్షించుకొనే శక్తిలేనివాడు. కర్ణాదిహితులూ, భీష్మాదివీరులూ పోషిస్తే రక్షిస్తే అతడి మానం, 
బలం, దర్పం నిలుస్తాయి. అతడు ఇతరులమీద ఆధారపడిన వీరుడు. పరాశ్రిత పరా(క్రమం వీరలక్షణం కాదు, మాని లక్షణం 
కాదు. అతడి మిత్రులైన కర్ణాదులు కూడా అటువంటి స్వభావం కలవారే. 


7. 'నినుం బోరికిం బిల్వంగ - నీవు, నీ మిత్రులు గూడ నిట్టయిన మెత్తురె? వత్తురె? కొల్వ భూభుజుల్‌?'- యుద్దానికి 
పిలిస్తే పారిపోయే నీకూ, నీ మిత్రులకూ లోకంలో కీర్తి ఎట్టా నిలుస్తుంది? కీర్తిలేని వీరుడు జీవచ్చవం - అని అధిక్షేపం. 


8. 'మెత్తురె? వత్తురె? భూభుజులొ - నిన్ను రాజులు, పరాక్రమవంతులు మెచ్చుతారా? నీతో చెలిమి చేస్తారా? నిన్ను 
సేవిస్తారా? అని అధిక్షేపించాడు. యుద్దంలో విజయాన్ని సాధించలేని రాజు కీర్తిని కోల్పోతాడు. దానితో స్నేహితులు 
దూరమౌతారు. సామంతులు, ఆశ్రితులు స్వతం(త్రులై రాజును త్యజిస్తారు. ఈ చివరిమాట ప్రత్యక్షసాక్ష్యంగా కనబడింది. 
భీష్మాదులు తొలగిపోతున్నారు. మరి కర్ణుడు దుర్యోధనుడి కొరకు కావలసివస్తే ప్రాణత్యాగం చేయటానికైనా సిద్దపడ్డాడా? 
లేదు. అతడు రారాజును వదలి పారిపోవటానికి సిద్దమైనాడు. పారిపోయే వీరులను ఆశ్రయించే పరాశ్రయ దీనస్థితి 
దుర్యోధనుడిదని అవహేళన చేశాడు విజయుడు. 


676 శ్రీమదాంధ్ర మహాభారతము 


9. అర్జునుడు వాడి బాణాలే కాక వాడి అయిన వాజ్మయా(స్తాలు కూడా ప్రయోగించగలడని ఈ పద్యం నిరూపిస్తున్నది. 
(సంపా.) 


సీ, ఏనుంగు నెక్కిపె క్కేనుంగు లిరుగడ । రాం బురవీథుల( గ్రాలం గలదె? 
మణిమయంబైన భూషణ జాలముల నొప్పి | యొడ్డోలగంబున నుండ గలదె? 
కర్పూర చందన కస్తూరికాదుల । నింపు సొంపార భోగింప€ గలదె? 
యతిమనోహర లగు చతురాంగనలతోడి | సంగతి వేడ్కలు సలుప( గలదె? 


తే. కయ్యమున నోడి పాజినం గౌరవేంద్ర । వినుము నా బుద్ది; మరలి యీ తనువు విడిచి 
సుగతి వడయుము తొల్లింటిచూఅ గలదె? । జూద మిచ్చట నాడంగరాదు సుమ్ము! 204 


ప్రతిపదార్థం: కౌరవ+ఇం|ద్ర!= దుర్యోధనా!; కయ్యమునన్‌= యుద్దంలో; ఓడి పారినన్‌= ఓడిపోయి పారిపోతే; ఏనుంగును+ 
ఎక్కి= ఒక యేనుగు మీదనెక్కి; పెక్కు+ఏనుంగులు= చాల ఏనుగులు; ఇరుగడన్‌= రెండు (ప్రక్కలందును; రాన్‌= రాగా; 
పురవీథులన్‌= హస్తినాపుర వీథులందు; (క్రాలన్‌+కలదె?= (ప్రకాశించటానికి వీలుంటుందా?; మణిమయంబు+ఐన= మణులతో 
చేసిన; భూషణ జాలములన్‌= అలంకారాల సముదాయాలతో; ఒప్పి= (ప్రకాశిస్తూ; ఒడ్డోలగంబునన్‌= నిండుకొలువులో; 
ఉండన్‌+కలదె?= ఉండటానికి వీలున్నదా?; కర్ఫూర= పచ్చకర్పూరం; చందన= మంచి గంధం; కస్తూరికా+ఆదులన్‌= కస్తూరి 
మొదలైనవాటితో; ఇంపు సొంపారన్‌= ఇష్టంగా, సొంపుగా; భోగింపన్‌+కలదె?= అనుభవించటానికి అవకాశం ఉన్నదా?; 
అతిమనోహరలు+అగు= మిక్కిలి సుందరులైన; చతుర= నేర్చరులైన; అంగనలతోడి= (స్తీలతోడి; సంగతిన్‌= కూటమితో; 
వేడ్కలు= వేడుకలు; చలుపన్‌+కలదె?= చేయటానికి వీలుంటుందా?; నా బుద్ది= నా సలహా; వినుము= చెవిని పెట్టుము; 
మరలి= వెనుకకు మరలి; ఈ తనువు= ఈ శరీరం; విడిచి= విడిచిపెట్టి; సుగతి= పుణ్యలోకం; పడయుము= పొందుము; 
తొల్లింటిచూజ= వెనుకటి దోపిడీ; కలదె?= ఇప్పటికీ అలవాటులో ఉన్నదా?; ఇచ్చటన్‌= ఈ యుద్ధరంగంలో; జూదము+ 
ఆడంగన్‌ రాదు సుమ్ము!= జూదం ఆడటానికి వీలులేదు సుమా! (ఇక్కడ కపట ద్యూతంలో వలె మోసం చేయటానికి 
వీలులేదని భావం.) 


తాత్సర్యం: ఓ కౌరవరాజా! యుద్దంలో ఓడిపోతే, ఏనుగునెక్కి (ప్రకాశిస్తూ రెండువైపులా ఎన్నో ఏనుగులు రాగా 
పురవీథులలో వెళ్ళగలవా? మణులు తాపిన భూషణాలు పెట్టుకొని నిండు సభలో కూర్చుండగలవా? కర్పూర, 
చందన, కస్తూరికాదులతో ఇష్టంగా భోగా లనుభవించగలవా? అందమైన సుందరులతో వేడుకగా కులుకగలవా? 
నేను చెప్పేది వినుము; వెనుకకు తిరిగి యుద్దం చేసి, చెయ్యలేకపోతే శరీరం విడిచిపెట్టి అయినా పుణ్యలోకాలు 
పొందుము. ఇతరుల సొమ్ములను దోపిడీ చేసే నీ పూర్వపు అలవాటు (అవకాశం) ఇంకా ఉన్నదా? మునుపటి 
ఆటలు ఇప్పుడు సాగవు. ఇక్కడ యుద్ధరంగంలో జూదం మాత్రం ఆడే వీలు లేదు సుమా! 


విశేషం: 1. నలుగురిలో రారాజును నవ్వులపాలు చేస్తూ పలికిన అధిక్షేపోక్తుల రెండవభాగం ఈ పద్యం. యుద్ధరంగంలో 
పారిపోవటంవలన కలిగే ఫలితాలను వెనుకటి పద్యంలో వర్షించి, హస్తినాపురం చేరిన తరువాత దుర్యోధనుడి బ్రదుకు ఎన్ని 
అవమానాలపాలై జీవచ్చవంగా తయారౌతుందో భావచిత్రాలతో ఒక చలనచిత్రాన్ని కల్పించి, అతడి మనస్సు చురచురమని 
రగిలి మండేటట్టు మాట్లాడాడు. 


2. పట్టపు టేనుగు నెక్కి అనేక రాజులు వెంటరాగా హస్తినాపురి వీథులలో ఊరేగేటప్పుడు - దుర్యోధనుడు తానే 
కౌరవేంద్రు డనుకొనగలడా? అతడిని ఓడించిన పాండవుల అ(గ్రజుడే కౌరవేంద్రుడని ప్రజలు భావించరా? కాబట్టి ఓటమి 
వలన రాజధానిలో దుర్యోధనుడి రాచరికం ఒక నవ్వులాట కాగలదని భావం. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 677 


3. మణిమయ భూషణాలతో అలంకరించుకొని నిండుకొలువులో కూర్చున్నప్పుడు ఆ సంపదను భోగించే శరీరం 
శత్రువుల నుండి పారిపోయివచ్చినదనీ, ఆ సంపద శత్రువుల దయవలన తాను అనుభవిస్తున్నదనీ తాననుకొన్నా, సభ్యులనుకొన్నా 
అతడి (ప్రభుత్వం దిష్టిబొమ్మ కాగలదని భావం. 


4. సుగంధ [ద్రవ్యాలతో భోగమయ జీవితం నడుపుతున్నప్పుడు శత్రువీరుల పరాక్రమం గుర్తుకు వస్తే దానిని 
మనసార భోగించగలడా? సుఖంలేని భోగం హస్తినాపురం వైభవం - అని ఎత్తిపొడుపు. 


5. చతురాంగనలతో వేడ్కలు అనుభవించేటప్పుడు శత్రుకృతావమానం మనస్సులో మెదలి మన్మథ భోగానికి దూరం 
చేస్తుంది. సుఖంతోపాటు శాంతికూడా నశిస్తుందని భావం. 


6. కయ్యంలో ఓడి పారిపోతే - నగరం, కొలువుకూటం, పురం, అంతఃపురం - అనే నాలుగు భాగాలలో కౌరవేంద్రుడు 
హస్తినాపురంలో అనుభవించే రాజభోగాలు సుఖాల నివ్వకపోగా - గుండెలో నిప్పులు చెరుగుతాయి. జీవితాన్ని దుర్భరం 
చేసాయి. 


7. యుద్దరంగంలో, రాజ్యభోగంలో గౌరవాన్ని పోగొట్టుకొని కూడా సిగ్గులేక కౌరవేంద్రుడనే పదవితో తిరిగిపోతున్న 
దుర్యోధనుడికి తగిన హితవు చెప్పాడు అర్జునుడు. అది విజయుడైన వీరుడు చెప్పే సలహా. 


8. ఓడి తిరిగిపోయి రాజుగా చెలామణి కావటంకంటె చచ్చి వీరస్వర్గంలో గొప్పగా (బతకటం (శ్రేష్టమని ఆ హితము. 
లేదా ఓడిన (బ్రతుకు చావుకంటె హీనం - అని హెచ్చరిక. 


9. దుర్యోధనుడు నైతికంగా కోల్పోయిన కౌరవేంద్ర లక్షణాలన్నీ అర్జునుడి విజయం ద్వారా పాండవులు పొందారు. 
ఇప్పుడు పాండవులది పరాక్రమ ధనం. ఇది కొల్లగొట్టలేని ధనం. పరా(క్రమంతో కాకుండా వంచనతో పరుల సంపదలను 
హరించి, కౌరవేంద్రుడైన దుర్యోధనుడు కుటిలుడు. ఆతడి కౌటిల్యాన్ని ఎత్తిపొడిచాడు అర్జునుడు - అని. 'తొల్లింటి చూజం 
గలదె?' అప్పటి దోపిడీగుణం - ఇంకా ఉన్నదా? 

10. ఉంటే - “జూద మిచ్చట ఆడంగరాదు సుమ్ము - రణరంగంలో మాయాద్యూతం ఆడటం కుదరదు. ఇది 
చదరంగం కాదు- పావులు నడపటానికి, ఇది రణరంగం - ప్రాణాలతో చెలగాటం - అని హెచ్చరించాడు. 


11. తాత్సర్యంగా సుయోధనుడు (బ్రతకటం కంటె చావటం మేలనీ, అది యుద్దంలో అయితే మంచిదనీ, లేదా 
ప్రాయోపవేశమైనా సముచితమనీ సూచించి దుర్యోధనుడిని మానసికంగా చంపినంత పని చేశాడు. జూదమాడటం దుర్యోధనుడి 
కళ అనీ, దోచుకొనటం అతడి స్వభావమనీ హెచ్చరించి అవి కౌరవేంద్రుడి లక్షణాలు కావనీ, యుద్దం చేయటం, పరా(క్రమార్దితాన్ని 
పరువంతో (గ్రహించటం కౌరవేంద్ర లక్షణాలనీ, ఆ లక్షణాలు రారాజులో అంతరించాయనీ, పాండవులకవి దక్కాయనీ, ఉత్తర 
గోగ్రహణం పరోక్షంగా కౌరవులపై పాండవ విజయమనీ అధిక్షేపిస్తూ వ్యంగ్యంగా విజయుడు (ప్రకటించాడు. (సంపా.) 


వ. అని వెండియు. 205 
తాత్సర్యం: అని ఇంకా (ఇట్లా అన్నాడు.) 
క “నీ యట్టివాండు నిస్సీ! । పోయెడిదే యిట్లు? వోకు పోకు’ మనుడు భూ 

నాయకుడు మరలి పటుకో | పాయత్తత. ద్రొక్కంబడ్డయహిగతి( గవిసెన్‌. 206 


ప్రతిపదార్థం: నీ+అట్టివాండున్‌= నీవంటివాడు-రారాజు; ఇట్లు పోయెడిదే?= ఈ రీతిగా పారిపోవుటయేనా?; ఇస్సీ= ఛా, ఛా; 
పోకుము+పోకుము= పోవద్దు, పోవద్దు; అనుడున్‌= అనగా; భూనాయకుండు= దుర్యోధనుడు; మరలి= వెనుకకు మరలి; 
పటు= ఎక్కువైన; కోప+ఆయత్తతన్‌= కోపం వచ్చినవాడై; త్రొక్కంబడ్డ= కాలితో (త్రొక్కబడిన; అహిగతిన్‌= పామువలె; 
కవిసెన్‌= ఎదుర్కొన్నాడు. 


678 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: నీవంటి రారాజు కూడా పారిపోయేదేనా? ఛీ ఛీ, పారిపోకు-అనటంతో దుర్యోధనుడు తోక (త్రొక్కిన 
(త్రాచువలె కోపోద్రేకం వచ్చి వెనుకకు మళ్ళి అర్జునుడి నెదుర్కొన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. 


వ. ఇట్లు కవిసి రథంబులం గడచి కవ్వడిం దలపడియె; భీష్మ ద్రోణాది యోధవీరులు నొక్కున్ముడి మగిడి యధిపతి 
తోడన నిగిడి క్రీడియరదంబు( బొదివిరి; తక్కిన బలంబులు నంతకుమున్ను కాంతేయు దెస మరలి 
చూచుచుం బాటుచునికిం జేసి యేలినవా' డటుముటయును దొరలు తెగువకుం జొచ్చి తిరుగుటయుం 
గని తెంపుసేసి కూడికొని రభసంబునం జుట్టుముట్టి యతనిపై గ్రందుకొన నడరె; నవ్విధంబున వివిధ 
వ్యూహంబు లగు బహుయోధయూధంబులు గురిసిన యనేకాస్త్ర శస్త్రంబులు నానాప్రకారంబుల. 
గుప్పంగూరలుగాందొర.గినం బెరింగిన శౌర్యసంరంభంబున విజృంభించి విజయుం డాశ్చర్య ధుర్య 
నిరతిశయ రయభరిత(భుజుకరయుగళుం డయి రథరథ్య సారథి స్వాంగంబులు కాచికొని తన 
తోడంబుట్టువుల ప్రతిన లూహించి యొండుసేయ నొల్లక, సపరివారంబుగా ధార్తరాస్తుల భంగపెట్టం 
దలంచి, యింద్రదైవత్యంబును సత్యసంపాతంబును నరాతిసైన్య దైన్య సంపాదనంబును నగు సమ్మోహనాస్త్రంబుం 
బ్రయోగించిన. 207 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; కవిసి= ఎదుర్కొని; రథంబులన్‌= తక్కినవారి రథములను; కడచి= దాటి; కవ్వడిన్‌= 
అర్జునునితో; తలపడియెన్‌= యుద్దాన్ని ప్రారంభించాడు; భీష్మ ద్రోణ+ఆది= భీష్ముడు, ద్రోణుడు మొదలైన; యోధవీరులున్‌= 
వీరులైన యోధులుకూడ; ఒక్క+ఉమ్మడిన్‌= ఒక్కసారిగా; మగిడి= మరలి; అధిపతితోడన్‌+అ= దుర్యోధనుడితోనే; నిగిడి= 
నిలబడి; [క్రీడి+అరదంబున్‌= అర్జునుడి రథాన్ని; పొదివిరి= చుట్టుముట్టారు; తక్కిన బలంబులు= తక్కిన సేనలు; 
అంతకున్‌+మున్ను= అంతకు ముందుగానే; కౌంతేయుదెసన్‌= అర్జునుడివైపు; మరలి చూచుచున్‌= మళ్ళిచూస్తూ; 
పాణుచున్‌+ఉనికిన్‌+చేసి= పరుగెత్తుతున్నందున; ఏలినవా(డు= రాజు; అజుముటయును= ఎదుర్కొనుటయు; దొరలు= 
రథికులు; తెగువకున్‌+చొచ్చి= సాహసించి; తిరుగుటయున్‌= వెనుకకు తిరుగుటయును; కని= చూచి; తెంపు+చేసి= 
సాహసించి; కూడికొని= కలిసికొని; రభసంబునన్‌= వేగంగా; చుట్టుముట్టి= చుట్టున ఉండి; అతనిపైన్‌= అర్జునుడిమీద; 
క్రందుకొనన్‌= వ్యాపించుటకు; అడరెన్‌= విజృంభించాయి; ఆ+విధంబునన్‌= ఆ రీతిగా; వివిధ= పలురకాలైన; 
వ్యూహంబులు+అగు= వేర్వేరుగుంపులుగా తీర్చబడియున్న; బహుయోధ యూధములు= చాలమంది యోధులు కల సేనలు; 
కురిసిన= వర్షంగా వేసిన; అనేక+అస్త్రశస్త్రంబులు= అనేకమైన అస్త్రములు, శస్త్రములును; నానా ప్రకారంబులన్‌= అనేక 
రీతులుగా; కుప్పం గూరలుగాన్‌= రాసులు రాసులుగా; తొరంగినన్‌= పడిపోగా; పెరింగిన= వృద్ది అయిన; శౌర్య సంరంభంబునన్‌= 
పరా(క్రమముయొక్క ఉద్ధతితో; విజృంభించి= పెచ్చు పెరిగి; విజయుండు= అర్జునుడు; ఆశ్చర్యధుర్య= ఆశ్చర్యంతో నిండిన; 
నిరతిశయ= ఎక్కువగా అతిశయించిన; రయ= వేగముతో; భరిత= నిండిన; కరయుగళుండు+అయి= రెండుచేతులు 
కలవాడై; రథ= రథమును; రథ్య= గుర్రములును; సారథి= సారథిని; స్వాంగంబులు= తన అవయవాలు; కాచికొని= 
రక్షించుకొని; తన తోడంబుట్టువుల= తన సోదరులయొక్క; (ప్రతినలు= (ప్రతిజ్ఞలు; ఊహించి= స్మరించి; ఒండు= మరొక 
రీతిగా; చేయన్‌+ఒల్లక= చేయ నిచ్చగింపక; సపరివారంబుగాన్‌= పరివారంతో సహా; ధార్తరాష్టులను= ధృతరాష్ట్ర కుమారులను; 
భంగము+పెట్టన్‌= అవమానించటానికి; తలంచి= తలచికొని; ఇం(దదైవత్యంబును= ఇంద్రుడు దేవతగా కలది; సత్య 
సంపాతంబునున్‌= సత్యమైన ఫలితం కలది; అరాతి= శత్రువులయొక్క; సైన్య= సైన్యమునకు; దైన్య= దైన్యమును; 
సంపాదనంబునున్‌+అగు= చేకూర్చునదియు అయిన; సమ్మోహనాస్త్రంబును= సమ్మోహనమనే అస్త్రమును; ప్రయోగించినన్‌= 
వేయగా. 


విరాటపర్వము - పంచనూశ్వాసము 679 


తాత్పర్యం: అట్లా ఎదుర్కొని మధ్యలోని రథాలను దాటి అర్జునుడితో తలపడ్డాడు దుర్యోధనుడు. దానితో 
భీష్మద్రోణాదులు ఒక్కసారిగా వెనుదిరిగి రాజుతోపాటుగా అర్జునుడి రథాన్ని చుట్టుముట్టారు. తక్కిన సేనలు 
అంత (క్రితమే అర్జునుడివైపు చూస్తూ పరిగెత్తుతున్నాయి కనుక దుర్యోధనుడు తలపడటం, తక్కిన రథికులందరూ 
ఏదో ఒకటి అవుతుందని తెగించి వెనుకకు తిరగటం చూచి, తెగించి, కూడుకొని, చుట్టుముట్టాయి. ఇట్లా అనేక 
సేనలు ఒక్కసారిగా మీదికి వచ్చి అనేక అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తూంటే అర్జునుడు విజృంభించి, ముందు తన 
రథాన్ని, గుర్రాలను, సారథిని, తనను రక్షించుకొంటూ, వారందరిని ఏమి చేయాలా? అనే ఆలోచనలో భీముని 
ప్రతిజ్ఞ జ్ఞాపకం వచ్చి దుర్యోధనుడిని అప్పుడు ఏమీ చేయకపోయినా, సపరివారంగా కౌరవులను అవమానపరచాలని 
అనుకొని, సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు. ఆ అస్తానికి ఇంద్రుడు దేవత. ప్రయోగిస్తే విఫలం కాని దివ్యాస్త్రమది. 


ఆ. ఆయుధములు విడిచి యంగముల్‌ సోలంగ. । దలలు మెడలు. జక్క నిలువ కొటిగ 
నెల్లవారు నెటుక లెడలి చొక్కెక్కిని । ద్రాతిశయము గూరినట్టు లైరి. 208 


ప్రతిపదార్థం: ఆయుధములు= చేతిలోని శృస్తాలు; విడిచి= విడిచిపెట్టి; అంగముల్‌= శరీరాలు; సోలంగన్‌= తూలిపోగా; 
తలలు; మెడలున్‌= మెడలును; చక్కన్‌= బాగుగా; నిలువక= నిలబడక; ఒజగన్‌= (ప్రక్కకు ఒరిగిపోగా; ఎల్లవారున్‌= 
అందరును; ఎఖుకలు= జా[గ్రదవస్టలో ఉండే తెలువులు; ఎడలి= తొలగిపోయి; చొక్కు+ఎక్కి= మత్తెక్కి; నిద్రా+అతిశయము= 
ఎక్కువని(ద్ర; కూరినట్టుల= కూరుకొని వచ్చినట్టు; ఐరి= అయినారు. 


తాత్సర్యం: ఆయుధాలు విడిచిపెట్టేశారు. శరీరాలు సోలిపోతున్నాయి; తలలు, మెడలు నిలవకుండా ఒరిగిపోయాయి. 
అందరూ స్పృహ తప్పి ఎక్కువ నిద్ర కూరుకొని వచ్చినట్టుగా అయిపోయారు. 


విశేషం: అర్జునుడు దుర్యోధనాదులను చంపటానికి భీమాదులు చేసిన (ప్రతిజ్ఞలు అడ్డం వచ్చాయి. కర్టుడు వెన్నిచ్చి 
పారిపోవటం చేత అతడిని చంపటం రణధర్మం కాదు. ఇక మిగిలిన చర్య వారి తలపాగలను హరించటం. తలపాగలను 
తలలకే ప్రతీకలుగా భావించటం రణమర్యాద. దానికి అనుగుణంగా సమ్మోహనా(స్తాన్ని ప్రయోగించాడు అర్జునుడు. ఆ 
అస్త్రాన్ని అర్జునుడికి కుబేరుడిచ్చాడు. అది శత్రువుల ఓజస్సును, తేజస్సును హరించి నిద్రవంటి మైకంలో ముంచివేస్తుంది. 
దీనిని గాంధర్వాస్త్రమనీ, ప్రస్వాపనాస్త్రమనీ, మోహనాస్త్రమనీ కూడా పిలుస్తారు. సమ్మోహనాస్త్ర, ప్రభావంవలన కౌరవవీరులందరూ 
శరీర ప్రజ్ఞను కోల్పోయారు. మొదట ఆయుధాలు చేతులలో నుండి జారాయి. దేహాలు తూలాయి. తలలు మెడలు ఒరిగాయి. 
ప్రజ్ఞ పోయింది, మత్తెక్కింది. గాఢనిద్ర (మత్తు) కూరుకొన్నది. అందరూ వివశులైనారు. దీనికి విరుగుడు (ప్రజ్ఞాస్త్రం. అది 
ద్రోణ భీష్ములకు తెలుసు. వారిరువురూ (ప్రయోగించలేదు. సమ్మోహనా[స్తాన్ని మన్మథుడు ప్రయోగిస్తాడనే (ప్రతీతి ఉన్నది. 
అది వేరు. యుద్దరంగాలలో (ప్రయోగించే సమ్మోహనాస్త్రం వేరు. మూలంలో సమ్మోహనాస్త్రం ప్రయోగించిన తరువాత 
అర్జునుడు బాణాలను ఆకాశంనిండా కప్పి, గాండీవజ్యారావంతో, దేవదత్త ధ్యానంతో వారి మనస్సులనూ దేహాలనూ 
సంక్షోభపరచినట్టు చెప్పబడింది. చచ్చిన పామును కర్రతో కొట్టినట్టున్న ఈ అంశాన్ని తిక్కన వదలిపెట్టినట్టున్నాడు. (సంపా.) 


వ. అప్పుడు పాండవోత్తముం డుత్తర మాటలు దలంచి యుత్తరుం గనుంగొని. 209 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయాన; పాండవ+ఉత్తముండు= పాండవులలో ఉత్తముడైన అర్జునుడు; ఉత్తరమాటలు= 
తాము వచ్చేటప్పుడు ఉత్తర చెప్పిన మాటలు; తలంచి= జ్ఞప్తికి తెచ్చుకొని; ఉత్తరున్‌= ఉత్తరుని; కనుంగొని= చూచి. 


తాత్పర్యం: అప్పుడు అర్జునుడు ఉత్తర తనతో చెప్పిన మాటలను తలచుకొని, ఉత్తరుకుమారుడిని చూచి. 


680 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


“ఇక్కురుసైన్యంబు సొక్కు దక్కకమున్న । గ్రక్కున జనుము; రారాజు ద్రోణ 
తనయుండు. జుట్టిన తలచుట్లు నల్లని । యవి; సూతపుత్రు శిరోంబరంబు 
పచ్చనియది; కుంభభవ కృపాచార్యుల । యుష్టీషములు వెల్ల; లుఅక నీవు 
దె మ్మింతవట్టును; దేవనదీసూను6 । డియ్యస్త్రమునకు మా టిటు(గు( గాన 


ఆ. నతండు దెలిసియుండు; నాతని దెస వోకు' । మనిన మత్యరాజతనయు. డెలమి 
దొలశక నొగలం బగ్గములు గట్టి చని వాని । నెల్ల దెచ్చి యరద మెక్కుటయును. 210 


ప్రతిపదార్థం: ఈ+కురుసైన్యంబు= ఈ కౌరవసేన; చొక్కు తక్కకమున్ను+అ= మత్తు వదలకముందే; (గ్రక్కునన్‌= వెంటనే; 
చనుము= వెళ్ళుము; రారాజు= దుర్యోధనుడు; |ద్రోణతనయుండున్‌= అశ్వత్తామ; చుట్టిన తలచుట్టు= చుట్టుకొన్న తలపాగలు; 
నల్లని అవి= నల్లనివి; సూతపు(త్రు= కర్షుడియొక్క; శిరస్‌+అంబరంబు= తలపాగల; పచ్చని+అది; కుంభభవ= (ద్రోణుడియొక్క; 
కృపాచార్యుల= కృపాచార్యుడియొక్క; ఉప్టీషములు= తలపాగలు; వెల్లలు= తెల్లనివి; నీవు; ఉజక= లక్ష్యపెట్టక; ఇంతవట్టును= 
ఇంతవరకు; తెమ్ము= తీసికొనిరమ్ము; దేవనదీసూనుండు= భీష్ముడు; ఈ+అస్త్రమునకున్‌= ఈ మంత్రబాణానికి; మాణు= 
విరుగుడు; ఎయుంగున్‌= ఎరుగును; కానన్‌= అందుచేత; అతండు= భీష్ముడు; తెలిసి+ ఉండున్‌= తెలివి కలిగి ఉంటాడు; 
ఆతని దెస= ఆతని దిక్కునకు; పోకుము= పోవద్దు; అనినన్‌= అనగా; మత్స్యరాజతనయు(డు= ఉత్తరుడు; ఎలమి తొలం 
కన్‌= సంతోషం హెచ్చుకాగా; నొగలన్‌= సారథి కూర్చుండే చోట; పగ్గములు= గుర్రాల పగ్గాలను; కట్టి; చని= వెళ్ళి; 
వానిన్‌+ఎల్లన్‌= వాటినన్నింటిని; తెచ్చి= తీసికొని వచ్చి; అరదము= రథం; ఎక్కుటయును= ఎక్కగా. 


తాత్సర్యం: “ఈ కౌరవసేనకు మత్తు వదలక పూర్వమే వెంటనే నీవు వెళ్ళి వారి తలపాగలు తీసికొనిరమ్ము. 

దుర్యోధన, అశ్వత్హామల తలపాగలు నల్లనివి. కర్షునిది పచ్చనిది. (ద్రోణ, కృపాచార్యులవి తెల్లనివి. అంతవరకే 
థి థా (ac) ౧ 

తెమ్ము. భీష్ముడికి ఈ అ'స్తానికి విరుగుడు తెలుసు. కనుక తెలివిగానే ఉంటాడు. ఆయనవైపు పోవద్దు' అనగానే 

మహాసంతోషంతో ఉత్తరుడు గుర్రాలపగ్గాలు నొగలకు కట్టి, దిగి వెళ్ళి అవి తీసికొని వచ్చి రథం ఎక్కాడు. 


విశేషం: కురువీరుల వస్త్రాలను బొమ్మపాత్తిళ్ళకుగా తెచ్చి యిమ్మని ఉత్తర బృహన్నలను ముద్దుగా కోరింది. 'చీరలు తేవటం 
ఏమంత పనిలే?' అని బృహన్నల (అర్జునుడు) మాట ఇచ్చాడు. ఆ వస్తా లేవి? అనే మీమాంస ఉన్నది. అర్జునుడు తలచుట్టు, 
శిరోంబరాలు, ఉష్టీషాలు తెమ్మని ఉత్తరుడికి చెప్పాడు. యుద్దాలలో తలపాగలు చుట్టుకొంటారా? శిరః కవచాలనో, కిరీటాలనో 
ధరిస్తారా? అని అనుమానం కలుగకమానదు. తిరిగివెళ్ళేటప్పుడు అర్జునుడు దుర్యోధనుడి కిరీటంలోని రత్నాలను డులిచి 
వెళ్ళివస్తున్నానని చెప్పాడట! తెలుగులో తలపాగలని చెప్పబడుతున్నప్పుడు కిరీటాలతోపాటు తలకట్టు కూడా ఉండి ఉండాలి. 
అవి ఉత్తమవీరులకే ఉంటాయి. వారి వారి అధికారాలను బట్టి, అభిమతాలను బట్టి ఆ వ(స్తాలకు వర్ణాలుకూడా ఉంటాయి. 
మహావీరులు ఉజ్జ్యలకిరీటాలు ధరించేటప్పుడు కుదుళ్ళలో గట్టిగా ఒత్తుకొనకుండా ఉండటానికీ, కుదుపులకు ఆగి నిలవటానికీ 
శిర్బస్తాణాలకు తోడుగా శిరోంబరాలను కూడా ధరించేవారు. ఇవి వీరులకు తప్ప సామాన్యులకు ఉండకపోవచ్చును. 
అందువలననే అయిదుగురి ఉష్లీషాలనే తెమ్మని చెప్పాడు అర్జునుడు. భీష్ముడుకూడా ఉష్షీషధారియే. కాని అవసరం లేదు 
కాబట్టి అతడి తలపాగా రంగు చెప్పలేదు. పాత్రల ప్రవృత్తులకు తగిన రంగులే తలపాగలకు ఉండటం విశేషం. తలపాగలు 
తీయాలంటే కిరీటాలు కూడా తీయాలి. అట్టా తీయటం శృంగభంగానికి గుర్తు. (సంపా.) 


వ. “ఈ రథబృందంబుల యిటుకటంబు వెడలి నిలుత' మని కదలినం గిరీటిం దాంకి గురుపితామహుండు 
శరవర్షంబులు గురిసిన. 211 


విరాటపర్వము - పంచనూశ్వాసము 681 


ప్రతిపదార్థం: ఈ రథబృందంబుల= ఈ రథ సముదాయాలయొక్క; ఇణుకటంబు= ఇరుకుచోటును (దాటి); వెడలి= 
బయటికి వెళ్ళి నిలుతము+అని= నిలుద్దామని; కదలినన్‌= కదలగా; కురుపితామహుండు= భీష్ముడు; కిరీటిన్‌= అర్జునుని; 
తాంకి= ఎదిరించి; శరవర్షంబులు= బాణాల వానలు; కురిసినన్‌= కురిపించగా. 


తాత్సర్యం: 'ఇక్కడ రథాలతో ఇరకాటంగా ఉన్నది. బయటపడి నిలుద్దా' మని అర్జునుడు కదలగానే భీష్ముడు 
అతడిపై బాణవర్షం కురిపించగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. ఆతని రథ్యంబుల( డ । త్పూతుని నొప్పించి సాంద్ర సునిశిత బాణ 
వ్రాతంబు మేన నించి పృ । థాతనయుండు నిలిపి వెడలె దర్పోజ్ఞ్వలు(డై. 212 


ప్రతిపదార్థం: ఆతని= భీష్ముడియొక్క; రథ్యంబులన్‌= గుర్రాలను; తద్‌+సూతునిన్‌= అతడి సారథిని; నొప్పించి= నొవ్వగొట్టి; 
సాం(ద్ర= దట్టమైన; సునిశిత= వాడియైన; బాణటప్రాతంబు= బాణ సముదాయాన్ని; మేనన్‌= శరీరాన; నించి= నింపి; 
పృథాతనయుండు= అర్జునుడు; నిలిపి= ఆతడిని ఆపి; దర్ప+ఉజ్ఞ్వలు(డు+ఐ= దర్పంతో (ప్రకాశించేవాడై; వెడలెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: ఆ భీష్ముడి గుర్రాలను, సారథిని నొచ్చేటట్టు కొట్టి, ఆతడి శరీరాన మరికొన్ని వాడిబాణాలు నాటటంతో 
అతడు ఆగిపోయాడు. అప్పుడు దర్పంతో అర్జునుడు ప్రకాశిస్తూ వెళ్ళాడు. 


వ. ఇవ్విధంబున నరదంబుల యిజఖుకటంబు గడచి యెడ€ గలుగ నిలిచి రాహు నిగ్రహ నిరాస భాసురుం డగు 
భానుండునుం బోలె వెలుంగుచున్నంత బలంబులు దెలిసిన. 213 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; అరదంబుల= రథాలయొక్క; ఇణుకటంబు= ఇరుకుగా ఉండేచోటును; 
కడచి= దాటి; ఎడ+కలుగన్‌= వ్యవధానం ఉండేటట్లుగా; నిలిచి= ఆగి; రాహు నిగ్రహ= రాహువుయొక్క బాధ; నిరాస= 
తొలగటం వలన; భాసురుండు+అగు= (ప్రకాశించే; భానుండునున్‌+పోలెన్‌= సూర్యుడివలె; వెలుంగుచున్‌+ఉన్న+అంతన్‌= 


ప్రకాశిస్తూ ఉండగా; బలంబులు= సేనలు; తెలిసినన్‌= తెలివి రాగా. 


తాత్సర్యం: ఈ రీతిగా రథాల సందులో నుండి బయటికి వెళ్ళి కొంచెం దూరంగా నిలబడి, (గ్రహణకాలంలో 
ఏర్పడిన రాహు నిగ్రహం నుండి తొలగి ప్రకాశిస్తున్న సూర్యుడివలె అర్జునుడు ప్రకాశింపసాగాడు. అంతలో సేనలకు 
తెలిఏ వచ్చింది. 


ఆ. కౌరవేశ్వరుండు గనువిచ్చి దిక్కులు | గలయ( జూచి పార్టు గాంచి కడగి 

యడర( జూచుటయును నమరనదీసూను( । డతని కిట్టు లనియె నల్ల నగుచు. 214 
ప్రతిపదార్థం: కారవ+-ఈశ్వరుండు= దుర్యోధనుడు; కనువిచ్చి= కన్నులు తెరచి; దిక్కులు= చుట్టుప్రక్కలు; కలయన్‌= 
అంతటా; చూచి= పరికించి; పార్టున్‌= అర్జునుడిని; కాంచి= చూచి; కడంగి= యుద్దానికి పూని; అడరన్‌= విశదమయ్యేటట్టు; 
చూచుటయును= అనుకోగా; అమరనదీ సూను(డు= భీష్ముడు; అల్ల నగుచున్‌= ఇంచుకనవ్వుతూ; అతనికిన్‌= దుర్యోధనుడితో; 
ఇట్టులు= ఈ రీతిగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు తెలివివచ్చి కన్నులు తెరచి నలువైపులా చూచి, అర్జునుడు కనబడగా, అతడిపై యుద్దం 
చేయటానికి సిద్దపడుతూ ఉండగా భీష్ముడు మెల్లగా నవ్వుతూ అతడితో ఇట్లా అన్నాడు. 


682 శ్రీమదాంధ్ర మహాభారతము 


క “ఇంత యెటుంగవు సైన్యము । లింతవడిం దలల చీర లెటు(గక మోహా 

క్రాంతంబులయ్యెం బని దెగు6। గౌంతేయుండు సొరండుగాని క్రౌర్యంబునకున్‌. 215 
ప్రతిపదార్థం: ఇంత= జరిగినదంతా; ఎజుంగవు= నీవు ఎరుగవు; సైన్యములు= సేనలు; ఇంతవడిన్‌= ఇంతసేపును; తలల 
చీరలు= తలపాగాలు; ఎణు(గక= ఎట్లా ఉన్నాయో! తెలియక; మోహ+ఆ(క్రాంతంబులు= మోహంచేత ఆ(క్రమించబడినవి; 


అయ్యెన్‌= అయ్యాయి; కౌంతేయు(డు= అర్జునుడు; క్రార్యంబునకున్‌= (క్రూరకర్మకు; చొర(డు+కాని= పూనుకొనలేదు తప్ప; 
(పూనుకొన్నచో); పని= యుద్దకర్మ; తెగున్‌= పూర్తి అయి ఉండేది. (అందరూ చనిపోయి ఉండేవారు.) 


తాత్సర్యం: 'రాజా! నీవు జరిగినదంతా ఎరుగవుకాని, సైనికులు తలలు, తలగుడ్డలు తెలియకుండా మోహంతో 
పడిపోయారు. అర్జునుడు క్రూరంగా (ప్రవర్తించలేదు. అట్టా ప్రవర్తించి ఉంటే మనపని అయిపోయి ఉండేది. అనగా 
మనలనందరిని చంపి ఉండేవాడు అని తాత్సర్యం. 
విశేషం: 1. ఇందులో భీష్ముడు పలికిన వాక్యాలు రాచకొలువు మర్యాదకు అద్దం పట్టుతున్నాయి. సామాన్యంగా రాచకొలువులో 
రాజుకు అవమానం కలిగే మాటలు ఆయనను ఉద్దేశించి అనకూడదు. రాజుకు అస్వస్థత ఏర్పడితే పలుకరించటానికి 
పోయినవారు “శత్రువులకు ఆరోగ్యం బాగాలేదని విన్నాను అని అనటం మర్యాద. అట్లాగే భీష్ముడు అభిమానధనుడైన 
రారాజుకు అతడి దీనస్థితిని తెల్పటానికి బదులు “ఇంత యెజుంగవు సైన్యము లింతవడిం దలలచీర లెజుంగక 
మోహా(క్రాంతంబులయ్యె' - అన్నాడు. నీవు అనటానికి బదులు సైన్యము లనటం మర్యాద. సైన్యాలన్నీ ఏ స్థితిలో ఉన్నాయో 
నీవూ ఆ స్థితిలోనే ఉన్నావు- అని ధ్వని. సమ్మోహనాస్త్ర ప్రభావానికి లొంగని భీష్ముడు ఈ విధంగా హెచ్చరించటం గమనార్హం. 
2. మూర్చపోయిన వారిని చంపకుండా విడవటం ఉత్తమ యుద్దవీరుడి లక్షణం. దానిని అర్జునుడు పాటిస్తాడా? లేదా? 


అని భీష్ముడు వేచిచూచినట్టున్నాడు. అర్జునుడు తలపాగలు తొలగించటంవరకే పరిమితమై, తలలు తీయకుండా ఉండటం 
అతడి దయాగుణానికి నిదర్శనమని భీష్ముడు వ్యాఖ్యానించటం దుర్యోధనుడికి కీలెరిగి వాతపెట్టిన వైఖరిగా తోస్తుంది. 


3. పని+తెగున్‌= అనేది 'మన పని సరి” అనే జాతీయానికి ప్రతిరూపం. (సంపా.) 
క మెడ యొఅగ. జేతికైదువు । వడ నిను నీ వెటు(గకున్న భంగి గనియుం గ 


వ్వడి యూరకుండు నటె చె । ప్పెడు కొలందియె వాని కరుణపెంపు కుమారా! 216 


ప్రతిపదార్థం: మెడ+ఒజగన్‌= మెడ ఒరిగిపోగా; చేతికైదువు= చేతిలోని ఆయుధం; పడన్‌= పడిపోగా; నినున్‌= నిన్ను; నీవు+ 
ఎణు(గక+ఉన్న భంగిన్‌= నీవు తెలియని పరిస్థితిని; కనియున్‌= చూచికూడా; కవ్వడి= అర్జునుడు; ఊరకుండున్‌+అటె= ఏమీ 
చేయక ఊరకున్నాడట; కుమారా!= దుర్యోధనా!; వాని కరుణపెంపు= వాడి దయాతిశయం; చెప్పెడు కొలందియె= చెప్పనంతటిదా! 
(చెప్పలేనంతటిది.) 


తాత్సర్యం: మెడ ఒరిగిపోయి, చేతిలో ఆయుధం జారిపోయి, నిన్ను నీవు తెలియని స్థితిలో ఉండటం చూచి కూడ 
అతడు ఏమీ చేయక వదలి వేశాడంటే అతడు ఎంత దయాఘనుడో వేరే చెప్పవలెనా దుర్యోధనా! 


వ. అతండు మన ప్రాణంబులపై రా నొల్లక నిలిచిన మన మింతట నిలుచుట కార్యంబు. 217 


ప్రతిపదార్థం: అతండు= అర్జునుడు; మన ప్రాణంబులపైన్‌= మన ప్రాణాలమీదికి; రాన్‌+ఒల్లక= వచ్చుట కిష్ట్రపడక; 
నిలిచినన్‌= ఆగగా; మనము; ఇంతటన్‌= ఇంతటితో; నిలుచుట= ఆగుట; కార్యంబు= చేయదగిన పని. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 683 


తాత్పర్యం: అర్జునుడు మన ప్రాణాలు తీయకుండా వదలివేశాడు కనుక, మనంకూడా ఇంతటితో యుద్దంమాట 
తల పెట్టకుండా ఉండటం మంచిది. 


ఉ. మోహనబాణపాతమున ముందలచీర లెటుంగ కున్న యీ 
బాహుబలంబుతో. గడంగి పార్గుని. దాశెడుబుద్ధి గ్రమ్మబిన్‌ 
సాహసవృత్తి. జేసి యవిచారత. బోయితిమేని వాండు పూ 
ర్థాహుతి సేయందే మనల నందటి నొక్కట మార్గణాగ్నికిన్‌? 218 


ప్రతిపదార్థం: మోహన బాణపాతమునన్‌= సమ్మోహనాస్త్రం వేయటంతో; ముందలచీరలు= ముందరి తలమీదనున్న గుడ్డలు; 
ఎణుంగక+ఉన్నన్‌= తెలియక ఉండగా; ఈ బాహు బలంబుతోన్‌= కేవలం ఇటువంటి బాహుపరా(క్రమంతోనే; కడంగ౧= 
పూనుకొని; పార్టునిన్‌= అర్జునుడిని; తాడెడుబుద్దిన్‌= ఎదుర్కొను తలంపుతో; [క్రమ్మజన్‌= మరల; సాహసవృత్తిన్‌+చేసి= 
తెగించే చిత్తవృత్తితో; అవిచారతన్‌= ఆలోచనలేకుండా; పోయితిమి+ఏనిన్‌= వెళ్ళితిమా; వాండు= ఆ అర్జునుడు; మార్గణ+అగ్నికిన్‌= 
బాణాలనే అగ్నికి; మనలన్‌= మనలను; అందణన్‌= అందరిని; ఒక్కటన్‌= ఒక్కసారిగా; పూర్ణ+ఆహుతి= పూర్ణాహుతిని; 
చేయండే?= చేయడా?; (పూర్ణాహుతి అనగా హోమాలు చేసినప్పుడు చివరన మిగిలి ఉన్న నేతినంతను ఒక్కసారిగా హోమం 
చేయటం.) 


తాత్పర్యం: అర్జునుని సమ్మోహనాస్త ప్రయోగం వలన మనం తలగుడ్డ లెరుగకుండా ఉండే స్థితిలో పడి 
ఉండినాము. అలాంటప్పుడు మనకున్న కేవల బాహుబలాన్నే నమ్ముకొని, ఇంకా అతడిని అనాలోచితంగా చొరవగా 
ఎదిరిస్తే ఇప్పుడు అతడు తన బాణాన్నితో మనలనందరిని ఒక్కసారిగా, పూర్ణాహుతి చేసే విధంగా ఏమీ మిగలకుండా 
చంపి వేయడా? 


విశేషం: 1. అలం: రూపకం, లోకోక్తి. 


0 దుర్యోధనాదులు అంతటితో యుద్దం ఆపితే ఉచితంగా ఉంటుంది - అనే తన అభిప్రాయానికి తగిన హేతువును 
భీష్ముడు చెప్పుతున్నాడు. సమ్మోహనాస్త్ర (ప్రభావానికి లొంగి ఓజస్సును, తేజస్సును కోల్పోయి, తలగుడ్డలు పోయాయన్న 
సంగతిని కూడా (గ్రహించలేని మైకంలో ఇంకా ఉండి, చేతులలోనుండి ఆయుధాలు జారి నేలమీద పడ్డాయన్న స్పృహకూడా 
లేకుండా మరల యుద్దానికి పూనుకొనటం సాహసమౌతుంది. (జయించటం వీలుకాని దాని కొరకు చేసే మూర్థప్రయత్న 
మౌతుంది). అవిచార మూలకమైన అవివేక (క్రియ అవుతుంది. (ప్రాణాలతో వదలిపెట్టినా వదలిపోక, అవివేకంతో, అహంకారంతో 
మరల తనమీదకు దండెత్తితే కౌరవులను చంపటం తప్ప మరొక మార్గంలేదని భావించే స్థితిని మనమే కల్పించుకొంటాం- 
అన్నాడు. ఇది యజ్ఞంలో యజమానుడు సంపూర్ణ ఫల సిద్ది కొరకు ఆత్మార్పణానికి ప్రతిగా పూర్ణాహుతిని అగ్నికి అర్పించటం 
వంటిది. దానితో యజ్ఞం సఫలం కావటం జరుగుతుంది. ఇది లోక న్యాయం. దీనిని ఆధారంగా చేసికొని తెలుగులో 
“పూర్ణాహుతి చేయటం” అనే ఒక జాతీయం పుట్టింది. ఉన్నదంతా అగ్నిపాలు కావటం కాని, వృథా చేసికొనటం గాని, ఎవరైనా 
తనంతట తాను సర్వనాశనానికి పాల్పడటం కాని జరిగేటప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు. దానిని ఉటంకిస్తూ, మనం 
మరలా దాడి చేస్తే బాణాగ్నిలో మనలనందరినీ, ఎవ్వరూ మిగలకుండా, మారణహోమం చేయడా?- అని భీష్ముడు హెచ్చరించాడు. 


3. యజ్ఞం ముగిసేటప్పుడు చేసే పూర్ణాహుతిలో నేతితో తడిపిన కొబ్బరికాయ, పూలు, తాంబూలం వంటి మంగళ 
ద్రవ్యాలూ, నవరత్నాలవంటి విలువైన లోహాలూ మొదలైనవి పట్టుబట్టలో మూటకట్టి అన్నీ ఒక్కసారిగా అగ్నిలో మం(త్రపూతంగా 


684 శ్రీమదాంధ్ర మహాభారతము 

సమర్పించటం పరిపాటి. దుర్యోధనుడి పునర్యుద్దయత్నం అటువంటిదని భావం. ఒకవేళ అదే జరిగితే కౌరవుల జీవితాలే 
అంతటితో సమాప్తం కాగలవని హెచ్చరిక! అంత ఘాటుగా చెప్పితే తప్ప ఆ దురభిమాని మెదడు కెక్కదని భీష్ముడి తలంపు. 
(సంపా.) 


వ. కావున. 219 


తాత్పర్యం: అందుచేత. 


క. మనదేశమునకు( బోదము | మన మల్లన తెరువు వట్టి; మత్స్యవిభుని గో 

ధనము గొని యతండు ప్రీతిం | జనుంగా; కటు మనకు నంతచల మేమిటికిన్‌?' 220 
ప్రతిపదార్థం: మనదేశమునకున్‌= మనదేశానికి; మనము; అల్లనన్‌= మెల్లగా; తెరువు+పట్టి= దారిపట్టి; పోదము= పోదాం; 
అత(డు= అర్జునుడు; మత్స్యవిభుని= విరాటునియొక్క; గోధనమున్‌= గోవులనెడి ధనాన్ని; కొని= తీసికొని; (ప్రీతిన్‌= 
సంతోషంతో; అటు= ఆ దారిన; చనున్‌+కాక= వెళ్ళుగాక; మనకున్‌= మనకుకూడ; అంత చలము= మిక్కిలి పట్టుదల; 
ఏమిటికిన్‌?= ఎందుకు? 


తాత్సర్యం: మనదేశపు మార్గం పట్టి మెల్లగా మనం మనదేశానికి పోదాం. అర్జునుడు విరాటుడి గోవులను తోలుకుని 
అటుపోతాడు. కాకపోతే, మనకు మాత్రం అంత పట్టుదల ఎందుకు?” 


దుర్యోధనుండు పరాజితు(డై మరలి తన పురంబునకు( బోవుట (సం. 4-61-24) 


వ. అని చెప్పిన పితామహు హితవచనంబు లాకర్ణించి సంగ్రామాతికామియుం గోపాటోపఘూర్ణమాన 
మానసుండు నగు నమ్మానవేశ్వరుండు నిట్టూర్పు నిగిడించి, యుద్రేకంబు దక్కి నిలిచెం; దక్కటివారలు 
నూర్ణితంబగు నర్దునానలంబు నాలోకించి ధార్తరాస్తు రక్షణ తాత్సర్యంబున శౌర్యంబు సాలించి, భీష్మువాక్య 
ప్రకారంబు సేసి; రిట్లందజు ముందర దమవచ్చిన వంకన తిరిగి యరుగుచున్నం గని కిరీటి శంఖరవ 
జ్యానాదంబులు సెలంగ6 గొండొకదవ్వు వెన్నడిం దణిమి బిరుదులతోడి గొడుగులును, నడియాలంబులతోడి 
సిడంబులును వైపించుకొని తృప్తిం బొంది మరలువా(డై యెల్లవారును వినం బెద్దయెలుంగునం బోయి 
వచ్చెద నని చెప్పి, గాంగేయ ద్రోణ కృపాచార్యులకు( బ్రణామబాణంబు లేసి వారి వీడ్కొనినవా(డై, మిట్టకోలల 
రారాజుమకుటంబు మణులు డులిచి యతనికిం జెప్పినవా(డై, యఖర్వబాహా గర్వ నిర్వహణంబు మెజియ 
నప్పుడు మధ్యందినమార్తాండప్రచండుం దగుచుండ6 గౌరవవీరు లతనిం దేటి చూడనుం జాలక చని; 
రతండును జూపటిం దోలి నిలిచిన మదపుటేనుంగు చందంబున నిలిచి విరాటతనయున కిట్లనియె. 221 

ప్రతిపదార్థం: అని చెప్పిన= అట్టు చెప్పిన; పితామహు వచనంబులు= భీష్ముడి మాటలను; ఆకర్లించి= విని; సంగ్రామ+ 

అతికామియున్‌= యుద్దము నెక్కువగా కోరేవాడును; కోప+ఆటోప= కోపంయొక్క ఆధిక్యంచేత; ఘూర్లమాన= తిరుగుడు 
పడుతున్న; మానసుండున్‌+అగు= మనస్సు కలవాడునైన; ఆ+మానవ+ఈశ్వరుండు= ఆ దుర్యోధనుడు; నిట్టూర్సు= పెద్ద 
ఊర్పును; నిగిడించి= విడిచి; ఉ(ద్రేకంబు= ఆవేశం; తక్కి= మాని; నిలిచెన్‌= ఉన్నాడు; తక్కటివారలు= మిగిలినవారు; 
ఊర్జితంబు+అగు= పెరిగిన; అర్జున+అనలంబున్‌= అర్జునుడనెడి అగ్నిని; ఆలోకించి= చూచి; ధార్తరాష్టు= దుర్యోధనుడి 


విరాటపర్వము - పంచమాశ్వాసము 685 


యొక్క; రక్షణ= రక్షించుట యందలి; తాత్సర్యంబునన్‌= ఆసక్తితో; శౌర్యంబు= పరాక్రమాన్ని; చాలించి= మాని; భీష్మూ 
భీష్ముడి యొక్క; వాక్య(ప్రకారంబు= మాటప్రకారం; చేసిరి; ఇట్టు= ఈ రీతిగా; అందయున్‌= అందరును; ముందర= 
ఇదివరకు; తమ వచ్చిన= తాము వచ్చిన; వంకన్‌+అ= వైపునకే; తిరిగి అరుగుచున్‌+ఉన్నన్‌= మరలి వెళ్ళుతూ ఉండగా; కని= 
చూచి; కిరీటి= అర్జునుడు; శంఖరవ= శంఖధ్వని; జ్యానాదంబులు= నారియొక్క ధ్వనులు; చెలంగన్‌= ధ్వనించగా; కొండొక 
దవ్వు= కొద్ది దూరం; వెన్నడిన్‌= వెన్నంటి; తణీమి= తరుముకొని వెళ్ళి; బిరుదులతోడి= బిరుదులతో సహా; గొడుగులును= 
వెల్ల గొడుగులును; అడియాలంబులతోడి= ఆనవాళ్ళతోడి; సిడంబులును= జెండాలును; వైపించుకొని= పడవేసేటట్టు చేసి; 
తృప్తిన్‌= తృప్తిని; పొంది; మరలువాండు+ఐ= వెనుకకు మరలెడివాడై; ఎల్లవారును= అందరును; వినన్‌= వినునట్టుగా; 
పెద్ద+ఎలుంగునన్‌= పెద్ద కంఠధ్వనితో; పోయి వచ్చెదను+అని= పోయి వస్తానని; చెప్పి; గాంగేయ= భీష్ముడు; (ద్రోణ= 
(ద్రోణుడు; కృపాచార్యులకున్‌= కృపాచార్యునకును; ప్రణామ బాణంబులు= నమస్కారాన్ని తెలిపే బాణాలు; ఏసి= వేసి; 
వారిన్‌= వారిని; వీడ్కొనిన వాండై= సాగనంపినవాడై; మిట్టకోలలన్‌= తీక్షణ బాణాలతో; రారాజు= దుర్యోధనుడి యొక్క; 
మకుటంబు మణులు= కిరీటమందలి మణులు; డులిచి= రాలేటట్టు చేసి; అతనికిన్‌= దుర్యోధనుడితో; చెప్పినవాండై= 
వెళ్ళివస్తానని చెప్పి; అఖర్వ= అడ్డులేని; బాహాగర్వ= బాహువులయొక్క గర్వముయొక్క; నిర్వహణంబు= నెరవేర్చటం; మెజయన్‌= 
ప్రకాశించగా; అప్పుడు= ఆ సమయాన; మధ్యందిన= మధ్యాహ్నపు వేళయందలి; మార్తాండ= సూర్యుడివలె; 'ప్రచండుండు= 
మిక్కిలి తీక్ష్‌ణమైనవాడు; అగుచున్‌+ఉండన్‌= అగుచుండగా; కౌరవవీరులు= కౌరవసేనలోని వీరులు; అతనిన్‌= ఆ అర్జునుడిని; 
తేజీచూడనున్‌+చాలక= తేరిపార చూడనైనా చూడలేక; చనిరి= వెళ్ళారు; అతండును= అర్జ్హునుడును; చూపజన్‌= చూచేవారిని; 
తోలి= పారద్రోలి; నిలిచిన= ఆగిన; మదము+ఏనుంగు చందంబునన్‌= మదించిన ఏనుగువలె; నిలిచి= ఆగి; 
విరాటతనయునకున్‌= ఉత్తరుడితో; ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= పల్కినాడు. 


తాత్పర్యం: అట్లా చెప్పిన భీష్ముడి హితవాక్యాలు విని, ఇంకా యుద్దమే చెయ్యాలని ఉన్నా, కోపావేశంతో మనస్సుడికి 
పోతున్నా అంతకూ ఒక నిట్టూర్పు వదిలి నిలిచాడు. ఆవేశం తగ్గించుకొన్నాడు. తక్కిన వీరులు కూడా అర్జును 
డంతకంతకు పెచ్చుపెరిగిపోవటం చూచారు. ఎట్లాగైనా దుర్యోధనుడిని రక్షించటమే ముఖ్యం అనుకొన్నారు. 
పరాక్రమాన్ని, ఆవేశాన్ని ఒక(ప్రక్కకు నెట్టారు. భీష్ముడి మాటల ప్రకారం వచ్చిన దారినే పోవటం (ప్రారంభించారు. 
అర్జునుడు వారిని చూచాడు. కొంతమేర తరిమాడు. వారి గొడుగులు ఊడగొట్టించాడు. జెండాలమీది ఆనవాళ్ళు 
తీయించాడు. అంతటితో తృప్తిపడి వారిని వదలివేసి మరలివెళ్ళుతూ తానింక పోయివస్తానని గట్టిగా ఒక కేకపెట్టి, 
భీష్మద్రోణ కృపాచార్యులకు నమస్కార బాణాలు వేసి వారికి వీడ్కోలు చెప్పి, వాడి బాణాలతో దుర్యోధనుడి 
కిరీటంమీద ఉన్న మణులను రాల్చి, అతడికి వెళ్ళి వస్తానని చెప్పి, సాటిలేని పరాక్రమంచేత మధ్యాహ్న సూర్యుడివలె 
చూడ శక్యం కాకుండా ఉండగా కౌరవసేనలు ఆతడి కేసి చూడలేకపోయారు. తమదారిన తాము పోవసాగారు. 
చూచేవారిని తరిమి నిలువబడి ఉన్న మదపుటేనుగువలె అర్జునుడు ఆగి ఉత్తరుడితో ఇట్టా అన్నాడు. 


విశేషం: అలం: రూపకం, ఉపమ. రణమర్యాదలలో ఉండే కొన్ని సాంకేతికాంశాలు ఇందులో తిక్కన నిపుణంగా పేర్కొన్నాడు. 
ఇష్టం లేకపోయినా, కష్టంగా ఉన్నా, పరిస్థితుల ప్రభావానికి లొంగి, ప్రాణాలతో వదలిపెట్టిన శత్రువు కల్పించిన ఒక మంచి 
అవకాశంగా భావించి, తనవారి ముఖాలనన్నింటినీ చూచి, మార్గాంతరం లేదని వారు (ప్రకటించే హావభావాలను జీర్లించు 
కొనలేకపోయినా, బలవంతాన మన్నించి, కటకటపడుతూ ఓడి తిరిగివెళ్తే అభిమానధనుడైన ఆడంబరవీరుడి అంతరంగ 
చిత్రణాన్ని దుర్యోధనుడి చర్యలలో నాటకీయంగా తిక్కన రూపు కట్టించాడు. శత్రువు ఓడి తిరిగిపోతుంటే విజేత ఊరకుండలేడు. 
తన విజయాన్ని చాటుకొని, ఎదుటివారిని అవహేళనం చేసే చర్యలకు పాల్పడటం యుద్దాలలో సహజం. అర్జునుడు యుద్దనీతి 
తెలిసినవాడు, వివేకవంతుడు కావటంచేత ఉచితాలైన అవహేళన చర్యలు మాత్రమే చేశాడు. అవి - శంఖం, అల్లైత్రాడు 


686 శ్రీమదాంధ్ర మహాభారతము 


మొదలైన వాటిని (మోగించి, మరలా ఎదిరిస్తారా? అని కవ్వించాడు. ఆ కవ్వింపులకు స్పందించక దుర్యోధనాదులు తిరిగి 
వెళ్ళుతున్నారు. కొంత దవ్వు వారిని వెంటనంటి తరిమాడు. అప్పటికీ చడీచప్పుడు లేదు. అంత పౌరుష రహితంగా 
వెళ్ళిపోతున్న కౌరవవీరుల గొడుగులు, ధ్వజాలు నేలపై వేయించాడు. అంటే బిరుదులు లేని పిరికిపందలని వారిని క్రియాత్మకంగా 
హేళనం చేశాడు. దానికి తల ఒగ్గి కౌరవులు కిమ్మనకుండా పోసాగారు. ఇక, వారు చచ్చిన పాములతో సమానం. అందువలన 
తృప్తిపడి తానూ తిరుగుమొగం పట్టాడు. అయితే, తాను వెళ్ళివన్తా నని చెప్పటం వీరధర్మం. కౌరవులు ఓడిపోయినవారు 
కాబట్టి, చెప్పాపెట్టకుండా పోవటం వారి నైజం. అర్జునుడు తాను యుద్దాన్ని ముగిస్తున్నానని చెప్పే సూచనలు కొన్ని చేశాడు. 
భీష్మద్రోణాది శిష్టవతుష్టయానికి బాణాలతో నమస్కరించాడు. రారాజు ధరించే మణికిరీటంలోని కొన్ని మణులు రాలిపడేటట్టు 
బాణాలతో కొట్టి “ఈ ఓటమి నీ తేజస్సుకే ఒక గ్రహణం అన్నట్లు అవహేళనం చేస్తూ పంపాడు. పరిపూర్ణ విజయం సాధించిన 
విజయుడు మధ్యాహ్న సూర్యుడివలె ప్రచండుడుగా (ప్రకాశించాడు. చూపరులను తోలి నిలిచిన మదపుటేనుగువలె ఏకైకవీరుడై 
నిలిచాడు. ఉగ్రుడైన అర్జునుడు ప్రచండసూర్యుడు; కోపాన్ని చల్లార్చుకొని విజయోత్సాహంతో నిలిచిన విజయుడు మదపుటేనుగు. 
ఇది అలంకార శిల్పం. (సంపా.) 


ఆ. 'పసులు మరలె శత్రుబలములు పీనుంగు । పెంట లయ్యె; రాజు బెద్దదొరలు€ 

జీర లొలువ( బడిరి; సిగ్గజి బిరుదులు । వైచి; రింక మగుడవలదె మనకు. 222 
ప్రతిపదార్థం: పసులు= ఆవులు; మరలెన్‌= మన ఊరికి మళ్ళాయి; శత్రుబలములు= శత్రువుల సేనలు; పీనుంగు 
పెంటలు= చచ్చిన శవాల (ప్రోవులు; అయ్యెన్‌= అయ్యాయి; రాజున్‌= దుర్యోధనుడును; పెద్దదొరలున్‌= గొప్ప వీరులైన 


రథికులును; చీరలు= వ(స్తాలు; ఒలువంబడిరి= తీసివేయబడ్డారు; సిగ్గజీ= సిగ్గువదలి; బిరుదులు= పరాక్రమ చిహ్నాలను; 
వైచిరి= పడవేశారు; మనకున్‌= మనం; ఇంకన్‌= ఇటుపై; మగుడవలదె?= మరలవద్దా? 


తాత్పర్యం: “గోవులను మరల్పాం, శత్రుసేనలను పీనుగు పెంటలు చేశాం. దుర్యోధనుడివి, పెద్ద రాజులవి, వీరులవి 
తలగుడ్డలు లాగేశాం. వారి పరాక్రమ బిరుదాలను పడవేయించాం. ఇంక మనం కూడా వెళ్ళుదాం. 


క. హయముల మరల్పు; మీ త । ల్లియు బంధులు నెడలు సంచలింప గుమురు గ 
ట్టి యెదురుసూతురు; వారికి. । బ్రియముగ శీఘ్రమ్మునం బురికి. బోవలయున్‌.” 223 


ప్రతిపదార్థం: హయములన్‌= గుర్రాలను; మరల్పు= మరలించు; మీ తల్లియున్‌= మీ తల్లియును; బంధులున్‌= బంధువులును; 
ఎడలు= మనస్సులు; సంచలింపన్‌= కదలిపోయేటట్టు; గుమురు గట్టి= (ప్రోవై; ఎదురు చూతురు= నీకై యెదురు చూస్తూ 
ఉంటారు; వారికిన్‌= వారందరికిని; ప్రియముగన్‌= ్రీతికలిగేటట్టుగా; శీఘ్రమ్మునన్‌= వేగంగా; పురికిన్‌= నగరానికి; పోవలయున్‌= 
పోవాలి. 


తాత్సర్యం: ఇంక గుర్రాలను మరల్చుము. మీ తల్లి, బంధువులు దడదడలాడే గుండెలతో నీకొరకు గుమిగూడి 
ఎదురు చూస్తుంటారు. వారికి (పీతి కలిగేటట్టుగా ఇంక మనం నగరానికి పోవాలి.” 


వ. అనిన నతండును రథంబు మగిడించినం జని చని. 224 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; అతండును= ఉత్తరుడు కూడ; రథంబు= రథాన్ని; మగిడించినన్‌= మరల్చగా; చనిచని= 
కొంతదూరం ప్రయాణించి. 


తాత్పర్యం: అని అర్జునుడు పలుకగా ఉత్తరుడు విని రథాన్ని మరలి కొంతదూరం ప్రయాణం చేసి. 


విరాటపర్వము - పంచనూశ్వాసము 687 


తే. కాలు తక్కువ వారలు గలయ జెదరి । వెనుకం బడిపోవునెడం దన్ను! గని భయమున 
బ్రాణదానంబు వేండినం బార్జు. డభయ । హస్త మిచ్చుచు దయ పెనుపార బలుకు. 225 


ప్రతిపదార్థం: కాలుతక్కువ వారలు= పరుగెత్తలేనివారు; కలయన్‌= మిక్కిలి; చెదరి= అటొకడు ఇటొకడు చెదరిపోయి; 
వెనుకన్‌+ పడి పోవు+ఎడన్‌= వెనుకబడిపోయేటప్పుడు; తన్నున్‌= అర్జునుని; కని= చూచి; భయమునన్‌= భయంతో; 
ప్రాణదానంబు= ప్రాణదానం చేయుమని; వేండినన్‌= (ప్రార్థించగా; పార్టుండు= అర్జునుడు; అభయహస్తము= భయం లేదని 
తెల్సే హస్తాన్ని; ఇచ్చుచున్‌= చూపుతూ; దయ పెనుపారన్‌= దయ వృద్దిపొందగా; పలుకున్‌= మాట్లాడాడు. 


తాత్సర్యం: వేగంగా వెళ్ళలేని కొందరు సేనతోపాటు పారిపోలేక అటు ఇటు చెదరి వెనుకపడగా, వారు అర్జునుడిని 
చూచి భయపడి ప్రాణదానం చేయుమని కోరగా అభయహస్త మిచ్చి దయతో వారిని పలుకరించాడు. 


వ. ఇట్లు నానావిధ దీనదశా దందహ్యమాను లగు కృపణులం దన కృపామృతంబునం దడిపినం దేటి వారు 

దీవించుచుం బ్రణమిల్లుచుం బొగడుచుం బోవుచుండ ధనంజయుండు భూమింజయుం జూచి. 226 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; నానావిధ= పలురకాలైన; దీనదశా= దీనావస్టలతో; దందహ్యమానులు+అగు= దహింప 
బడుతున్న; కృపణులన్‌= దీనులను; తన= తనయొక్క; కృపా+అమృతంబునన్‌= దయ అనెడి అమృతంతో; తడిపినన్‌= 
తడుపగా; తేరి= తేరుకొని; వారు= ప్రాణాలతో వదలబడినవారు; దీవించుచున్‌= అర్జునుడిని ఆశీర్వదిస్తూ; ప్రణమిల్లుచున్‌= 
నమస్కరిస్తూ; పొగడుచున్‌= స్తుతిస్తూ; పోవుచున్‌+ఉండన్‌= వెళుతూ ఉండగా; ధనంజయుండు= అర్జునుడు; భూమింజయున్‌= 
ఉత్తరుని; చూచి. 


తాత్సర్యం: ఈ రీతిగా పలురకాలైన దీనదశలతో దహించబడే దీనులను అర్జునుడు తన దయామృతంతో 
తడిపాడు. దానితో వారు తేరుకొని, అతడిని దీవించారు, నమస్కారాలు చేశారు, పొగిడారు. వారి దారిన వారు 
వెళ్ళారు. అప్పుడు అర్జునుడు ఉత్తరుడితో (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: అలం: రూపకం. ఉదాత్తుడైన అర్జునుడు ఎంతటి ధీరుడో, వీరుడో అంతటి కరుణామయుడు. (సంపా.) 


ఆ. 'కురుబలంబు గెలిచి గోవుల గ్రమ్మజి | దెచ్చు టెల్ల నీ యుదీర్ణ బాహు 

బలమకా(గ నీవు పలుకుము; వెలింబుచ్చు । టుడుగు మధిపుపాల నొండు దెటి(గు.’ 227 
ప్రతిపదార్థం: కురుబలంబున్‌= కౌరవసేనను; గెలిచి= జయించి; గోవులన్‌= ఆవులను; (క్రమ్మణన్‌= మరలించి; తెచ్చుట= 
తీసికొని రావటం; ఎల్లన్‌= అంతయును; నీ= నీయొక్క; ఉదీర్ల= గొప్పదైన; బాహుబలము+అ= పరా(క్రమమే; కాంగన్‌= 
అగునట్టు; నీవు; పలుకుము= చెప్పుము; అధిపుపాలన్‌= రాజుముందర; ఒండు+తెజంగు= మరొకవిధంగా; వెలిన్‌+పుచ్చుట= 
వెల్లడించటం; ఉడుగుము= మానుకొనుము. 


తాత్సర్యం: 'కౌరవసేనను జయించి గోవులను మరలించటం నీ పరాక్రమంవలననే జరిగిందని చెప్పుము. రాజుముందు 
వేరొక రీతిగా ప్రకటించవద్దు.” 


క. అనవుడు 'నీచేసిన యీ । పని నాచేం గాకయునికి పతి యెటు(గ(డొకో! 
జనులు నిజము సేయుదురే । నిను నెణి(గింపకయ చెప్ప నేర్తునె పొసంగన్‌. 228 


688 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; నీ చేసిన+ఈ పని= నీవు చేసిన ఈ విజయం; నాచేన్‌= నా చేత; కాక+ఉనికి= 
కాకుండటం; పతి= రాజు-విరాటుడు; ఎజటుంగండొకో!= ఎరుగడా?; జనులు= (ప్రజలు; నిజము= యథార్థమని; చేయుదురే= 
చేయుదురా? (నమ్ముతారా?); నినున్‌= నిన్ను; ఎజింగింపక+అ= తెలియజేయకయే; పొసంగన్‌= పొసగునట్టు; చెప్పన్‌ నేర్తునె= 


చెప్పగలనా? 


తాత్పర్యం: అని అర్జునుడు చెప్పగా ఉత్తరుడు 'కారవబలాన్ని జయించటం నాచేత కాదని రాజు ఎరుగడా? 
జనులు నిజాన్ని తెలిసికొనరా? నిన్నుగూర్చి చెప్పకుండా పొసగేటట్టు ఎట్టా చెప్పగలను?” 
ఖై ౧ 


వ. అని యుత్తరుండు మఖజియును. 229 
తాత్సర్యం: అట్లా చెప్పి ఉత్తరుడు ఇంకా. 


క. 'నీ వలచిన యప్పుడ ధా । త్రీవల్లభు( డెటు(గునట్టి తెజింగు నడపెదన్‌ 
దేవేంద్రపుత్ర! యే నన(। గా వేటొక పేరు గలదె కార్యము నడపన్‌.” 230 
ప్రతిపదార్థం: నీ వలచిన అప్పుడు+అ= నీవు కోరినప్పుడే; ధాత్రీవల్లభుండు= విరాటరాజు; ఎణుంగునట్టి= తెలియునట్టి; 


తెజంగు= విధం; నడపెదన్‌= నడిపిస్తాను; దేవేంద్రపుత్ర!= అర్జునా! ఏననంాన్‌= నేననగా; కార్యము= చేయవలసిన పని; 
నడపన్‌= నడపటానికి; వేజొకపేరు= మరొకపేరు; కలదె?= ఉన్నదా? 


తాత్సర్యం: 'నీయిష్టం వచ్చినప్పుడే రాజునకు తెలిపే విధానం అనుసరిస్తాను. అర్జునా! కార్యం సరిగా నడపటానికి 
'నేను' అనటం కన్న వేరే పేరుందా?” 


వ. అను వచనంబు లియ్యకొనుచుం జని, శమీవృక్ష సమీపంబున నిల్చి, గాండీవాది సాధనంబులు పూర్వ 
ప్రకారంబున నిక్షేపింప నియోగించి, కపిధ్వజ దేవదత్త కిరీటాది దివ్యపరికరంబుల సవినయంబుగాం. బ్రార్దించి 
యంతర్జానంబు సేయించి యెప్పటి సింహపతాక రథంబున బంధింపం బనిచి విరాటతనయుండు 
నిజాయుధంబులు గైకొని రథికుండయి వచ్చునట్లుగాంజేసి, తొంటిచందంబునం దలచీర యలవరించికొని 
సారధియై సవ్యసాచి నొగ లెక్కె; నట్టి సమయంబున. బురందరాది బృందారకులును దేవముని 
సిద్దగంధర్వాదులును బాండుప్రముఖ రాజలోకంబును నాశ్చర్యహర్నాయత్తచిత్తులయి సమర విషయంబు 
లయిన మాటలాడుచు నిజనివాసంబుల కరిగి; రిట నరుండు నుత్తరు నాలోకించి 'నీ విజయంబు పురంబున 
ఘోషింప గోపాలురం బుచ్చు' మనిన నతం డది దెజంగుగాం గైకొని యట్ల చేయ, నిట్లు నిగూఢంబుగాం 
బట్టణంబునకుం జనుచుండ; నంతకు మున్న మత్స్యమహీవల్లభుం డాహవజయదర్పిత వాహినీ 
పరివృతుండై నగరంబు సాత్తెంచి. 231 

ప్రతిపదార్థం: అను వచనంబులు= అనెడి మాటలు; ఇయ్యకొనుచున్‌= ఒప్పుకొనుచు; చని= వెళ్ళి; శమీవృక్షసమీపంబునన్‌= 

జమ్మిచెట్టు దగ్గర; నిల్చి= ఆగి; గాండీవ+ఆది= గాండీవం మున్నగు; సాధనంబులు= పరికరాలు; పూర్వప్రకారంబునన్‌= 


మునుపటి వలెనే; నిక్షేపింపన్‌= పెట్టుటకు; నియోగించి= పురమాయించి; కపిధ్వజ= హనుమంతుడి గుర్తు జెండాను; దేవదత్త= 
దేవత లిచ్చిన శంఖం; కిరీట+ఆది= కిరీటం మొదలైన; దివ్య= దేవతా సంబంధమైన; పరికరంబులన్‌= సాధనాలను; 


విరాటపర్వము - పంచమాశ్వాసము 689 


సవినయంబుగాన్‌= వినయంతో కూడునట్టుగా; (ప్రార్థించి= (ప్రార్థనచేసి; అంతర్జానంబు+చేయించి= కన్సడకుండేటట్టుచేసి; 
ఎప్పటి సింహపతాక= మునుపటి సింహధ్వజం; రథంబునన్‌= రథంపై; బంధింపన్‌= కట్టుటకు; పనిచి= పంపి; విరాట 
తనయుండు= ఉత్తరుడు; నిజ+ఆయుధంబులు= తన ఆయుధాలను; కైకొని= తీసికొని; రథికుండు+అయి= రథాన్ని ఎక్కిన 
వీరుడై; వచ్చునట్టుగాన్‌= పురానికి వచ్చేవాడినిగా; చేసి= ఆజ్ఞాపించి; తొంటి చందంబునన్‌= మునుపటి రీతిగా; తలచీర= 
తలగుడ్డ; అలవరించికొని= కట్టుకొని; సారథి+ఐ= రథం తోలేవాడుగా అయి; సవ్యసాచి= అర్జునుడు; నొగలు= సారథి 
కూర్చుండే (ప్రదేశం; ఎక్కెన్‌= ఎక్కాడు; అట్టి సమయంబునన్‌= అటువంటి సమయంలో; పురందర+ఆది= దేవేంద్రుడు 
మొదలైన; బృందారకులును= దేవతలును; దేవముని= దేవర్షులు; సిద్ద= సిద్దులు; గంధర్వ+ఆదులును= గంధర్వులు 
మున్నగువారు; పాండుప్రముఖ= పాండురాజు మున్నగు; రాజలోకంబును= రాజసమూహమున్నూ; ఆశ్చర్య= వింతకూ; 
హర్షఆయత్త= సంతోషానికీ అధీనమైన; చిత్తులు+అయి= మనస్సులు కలవారై; సమర విషయంబులు+అయిన+మాటలు+ 
ఆడుచున్‌= యుద్దసంబంధమయిన మాటలు మాట్లాడుకొంటూ; నిజ నివాసంబులకున్‌= తమ తమ నివాస (ప్రదేశాలకు; 
అరిగిరి= వెళ్ళారు; ఇటన్‌= ఇక్కడ; నరుండు= అర్జునుడు; ఉత్తరున్‌= ఉత్తరుడిని; ఆలోకించి= చూచి; నీ విజయంబు= 
నీ యొక్క విజయవార్తను; పురంబునన్‌= పట్టణంలో; ఘోషింపన్‌= చాటటానికి; గోపాలురన్‌= పసుల కాపరులను; 
పుచ్చుము+అనినన్‌= పంపు మనగా; అతండు= ఉత్తరుడు; అది= ఆ చెప్పటం; తెజంగుగాన్‌= రీతిగా; కైకొని= స్వీకరించి; 
అట్టు+అ= అట్టే; చేయన్‌= చేయగా; ఇట్టు= ఈ విధంగా; నిగూఢంబుగాన్‌= ఎవరికిని తెలియకుండా; పట్టణంబునకున్‌= 
విరాట నగరానికి; చనుచున్‌+ఉండన్‌= వెళ్ళుచుండగా; అంతకున్‌+మున్ను+అ= అంతకంటె ముందుగా; మత్స్యమహీవల్లభుండు= 
విరాటరాజు; ఆహవజయ= యుద్ద విజయంచేత; దర్పిత= గర్వించిన; వాహినీ= సేనతో; పరివృతుండు+ఐ= చుట్టబడినవాడై; 
నగరంబు= పట్టణంలో; చొత్తెంచి= ప్రవేశించి. 


తాత్పర్యం: ఆ మాట లంగీకరించి వెళ్ళి జమ్మిచెట్టు దగ్గర ఆగి, గాండీవం మున్నగు పరికరాలను ఇదివరకటివలెనే 
దాచుమని ఆజ్ఞాపించి, కపిధ్వజం, దేవదత్తం, కిరీటం మొదలైన దివ్యపరికరాలను వినయంతో ప్రార్థించి అంతర్జానం 
చేసి, మామూలుగా సింహధ్వజాన్ని రథానికి కట్టించి, ఉత్తరుడు తన ఆయుధాలను పుచ్చుకొని రథికుడుగా 
రథమెక్కి కూర్చునేటట్టుగా చేసి, తాను మునుపటివలె తలకు గుడ్డ కట్టుకొని సారథిగా నొగలపైకి ఎక్కాడు 
అర్జునుడు. అప్పు డీ యుద్దం చూడటానికి వచ్చిన దేవేంద్రాదులు, దేవర్డులు, సిద్దులు, గంధర్యాదులు, పాండురాజు 
మొదలైన రాజులు, అందరూ ఆశ్చర్యంతోను, సంతోషంతోను ఆ యుద్దపు కబుర్లు చెప్పుకొంటూ తమ తమ 
నివాసాలకు వెళ్ళారు. ఇక్కడ అర్జునుడు 'నీ విజయం పట్టణంలో చాటింపుమని గోపాలురకు చెప్పి పంపు'మనగా 
అతడు అందుకు అంగీకరించి ముందుగా గోపాలురను పంపించాడు. ఈ రీతిగా నిగూఢంగా పట్టణానికి 
వెళ్ళుతూ ఉన్నారు. అక్కడ విరాటరాజు (దక్షిణ గోగ్రహణ యుద్దంలో) గెలుపు వచ్చినందున గర్వించిన సేనతో 
నగరానికి వచ్చి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. మందిరాభ్యంతరమున కానందలీలల6 । బాండుపుత్రులు€ దక్కటి బంధుజనులుC 
దాను జని విపులును వనితాజనంబు । సేస లొలుక సింహాసనాసీనుం డయ్యె. 232 


ప్రతిపదార్థం: మందిర+అభ్యంతరమునన్‌= రాచనగరులో; ఆనందలీలలన్‌= ఆనంద విలాసాలతో; పాండుపుత్రులున్‌= 
పాండవులును; తక్కటి బంధుజనులున్‌= మిగిలిన బంధువులును; తానున్‌= విరాటుడు; చని= వెళ్ళి; విప్రులును= 
బ్రాహ్మణులూ; వనితాజనంబున్‌= (స్త్రీలూ; సేసలు= దీవనప్రాలు; ఒలుకన్‌= వేయగా; సింహాసన= సింహాసనంలో; ఆసీను6 
డు= కూర్చున్నవాడు; అయ్యెన్‌= అయ్యాడు. 


690 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: రాజప్రాసాదంలోనికి పాండవులూ, తక్కిన బంధువులూ, తానూ ప్రవేశించారు. బ్రాహ్మణులూ, (స్త్రీలూ 
దీవిస్తూ అక్షతలు చల్లుతూ ఉండగా విరాటరాజు సింహాసనంమీద కూర్చున్నాడు. 


వ. ఇవ్విధంబునం దన విజయంబు( గొనియాడ వచ్చిన వారి నెల్ల నభినందించి 'యుత్తరుం డెచ్చట నున్న వాణి డని 
యడిగి వారల వలనం గురునాథుండు భీష్మద్రోణ కర్ణ కృపాశ్వత్థామాది యోధవీరులు బెరసిన బలంబులతోడ 
నడచి యుత్తరంబున( బసులం బట్టిన నతండు బృహన్నల సారథింగా. గైకొని యొక్కరుండ కుయివోవుట 
విని విషాద వేదనా దోదూయమాన మానసుం డగుచు మంత్రుల మొగంబు సూచి యిట్టనియె. 233 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; తన విజయంబున్‌= తన జయమును; కొనియాడన్‌= పొగడటానికి; వచ్చిన 
వారిన్‌+ఎల్లన్‌= వచ్చిన అందరిని; అభినందించి= అభినందనం చేసి; ఉత్తరుండు= ఉత్తరుడు; ఎచ్చటన్‌= ఎక్కడ; ఉన్నవాండు?= 
ఉన్నాడు?; అని+అడిగి= అని (ప్రశ్నించి; వారల వలనన్‌= వారు చెప్పుగా; కురునాథుండు= దుర్యోధనుడు; భీష్మ= భీష్ముడు; 
ద్రోణ= (ద్రోణుడు; కర్ల= కర్గుడు; కృప= కృపాచార్యుడు; అశృత్తామ+ఆది= అశ్యత్తామ మొదలైన; యోధవీరులు= వీరులైన 
యోధులు; బెరసిన= కూడిన; బలంబుల తోడన్‌; నడచి వచ్చి; ఉత్తరంబునన్‌= నగరానికి ఉత్తరంగా; పసులన్‌= గోధనాలను; 
పట్టినన్‌= ఆ(క్రమించగా-తోలికొని పోగా; అతండు= ఉత్తరుడు; బృహన్నల= బృహన్నలను; సారథిన్‌+కాన్‌= రథం తోలువాడిగా; 
కైకొని= స్వీకరించి; ఒక్కరుండు+అ= ఒక్కడే; కుయి+పోవుట= రక్షకు పోవటం; విని; విషాద= విచారంతో; వేదనా= బాధతో; 
దోదూయమాన= బాధపడుతున్న; మానసుండు+అగుచున్‌= మనస్సు కలవాడై; మం(తుల= మం(తులయొక్క; మొగంబు= 
ముఖాన్ని చూచి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: ఈ విధంగా తన విజయాన్ని పొగడటానికి వచ్చిన వారిని అభినందించాడు విరాటరాజు. ఇక 
'ఉత్తరుడు ఎక్కడ ఉన్నా'డని ప్రశ్నించాడు. 'దుర్యోధనుడు - భీష్మ, ద్రోణ, కర్ల, కృపాశ్వత్తామాది యోధ వీరులున్న 
సేనతో వచ్చి ఉత్తరాన ఉన్న గోవులను తోలుకొని పోతూ ఉంటే వాటిని మరల్చటానికని బృహన్నలను సారథిగా 
చేసికొని ఒక్కడే వెళ్ళా' డని చెప్పారు. అది వినేటప్పటికి విషాదం, వేదన కలిగాయి. విరాటుడు మంత్రుల ముఖాలు 
చూచి ఇట్లా అన్నాడు. 


విరాటు( డుత్తరుండు గురుసైన్యంబు గెలువంబోవుట విని చింతించుట (సం. 4-63-9) 


చ. “అసమున మీ దెటుంగక మహాగ్రహవృత్తి( గడంగి చెచ్చెరం 
బసులకు( గూయిగా. జనియె బాపండు; కౌరవసేన యేడ? యొం 
టి సనుట యేడ? నా కిది కడింది విచారము వుట్టె; సైన్యముల్‌ 
వెసం జని తోడు గావలయు వేగము పంపుండు చాలునట్లుగన్‌.' 234 


ప్రతిపదార్థం: పాప(డు= చిన్నవాడు; అసమునన్‌= దర్చంతో; మీందు= పైన వచ్చెడిది; ఎఖుంగక= తెలియక; మహా+ ఆ(గ్రహవృత్తిన్‌= 
ఎక్కువ కోప వర్తనంతో; కడంగి= పూనుకొని; చెచ్చెరన్‌= వెంటనే; పసులకున్‌= గోవులకు; కూయిగాన్‌= రక్షకుడుగా; 
చనియెన్‌= వెళ్ళాడు; కౌరవసేన= కౌరవుల సైన్యం; ఏడ?= ఎక్కడ; ఒంటి+చనుట= ఒంటరిగా వెళ్ళటం; ఏడ?= ఎక్కడ?; 
ఇది= ఇట్లా వెళ్ళటం; నాకున్‌= నాకు; కడింది= మిక్కిలి; విచారము= దుఃఖం; పుట్టెను= కల్గించింది; సైన్యముల్‌= సేనలు; 
వెసన్‌= వెంటనే; చని= వెళ్ళి; తోడు= సాయం; కావలయున్‌= కావలెను; చాలునట్టుగాన్‌= సరిపోవునంతగా; వేగము+అ= 
వేగమే; పంపుండు= పంపించండి. 


విరాటపర్వము - పంచనూశ్వాసము 691 


తాత్సర్యం: 'పసివాడు గర్వంతో తర్వాత ఏమి జరుగుతుందో తెలియకుండా దురా(గహంతో గోవులకు బాధ 
కలిగిందని రక్షిద్దామని వెళ్ళాడు. కౌరవసేన ఎక్కడ? ఇతడు ఒంటరిగా వెళ్ళట మెక్కడ? ఇది నాకు చాలా 
బాధాకరంగా ఉన్నది. వెంటనే అతడికి సహాయం కావాలి. సరిపోవునంతగా సేనలను పంపించండి.” 


చ.  అనుటయు. గంకు. డిట్లనియె 'నక్కడ వచ్చి సుశర్మ యోడె( గా 
వున నిట వీరికిన్‌ జయ మవున్‌; వెల పేటికి నీకు? నుత్తరుం 
డని నొకరుండు నాకుము బృహన్నల సారథి గాన గెల్లు న 
య్యనిమిషకోటినైన నత. డద్దుతవిక్రమజృంభణంబునన్‌.' 235 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; కంకుండు= కంకుభట్టు పేరుతో ఉన్న ధర్మరాజు; ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= 
అన్నాడు; సుశర్మ= సుశర్మ అను రాజు; అక్కడన్‌= దక్షిణపు వైపున; వచ్చి= యుద్దానికి వచ్చి; ఓడెన్‌= ఓడిపోయాడు; 
కావునన్‌= కనుక; ఇటన్‌= ఇక్కడను; వీరికిన్‌= వీరికికూడా; జయము= గెలుపు; అవున్‌= కలుగుతుంది; నీకున్‌= నీకు; 
వెణపు= భయం; ఏటికిన్‌?= ఎందుకు?; అనిన్‌= యుద్దంలో; ఉత్తరుండు= ఉత్తరుడు; ఒకరుండు= ఒక్కడే; నాకుము= 
అనకుము; సారథి= రథం తోలువాడు; బృహన్నల కానన్‌= బృహన్నల కనుక; అత(డు= ఆ బృహన్నల; అద్భుత= 
ఆశ్చర్యకరమైన; విక్రమ= పరా(క్రమంయొక్క; జృంభణంబునన్‌= విజృంభించటంతో; ఆ+అనిమిష కోటిన్‌+ఐనన్‌= ఆ దేవతా 
సముదాయాన్నైనాసరే; గెల్చున్‌= గెలుస్తాడు. 


తాత్సర్యం: విరాటుడు అట్లా సందేహంతో పలుకగా కంకుభట్టు “అటు దక్షిణపు వైపున దండెత్తి వచ్చి సుశర్మ 
ఓడిపోయాడు కదా! మనకు విజయం కలిగింది. ఇటు ఉత్తర గోగ్రహణ యుద్దంలో కూడా మనవారికే విజయం 
కలుగుతుంది. నీ కెందుకు భయం? యుద్దం చేసేవాడు ఒక్క ఉత్తరుడే అనుకొనకుము. సారథిగా బృహన్నల 
ఉన్నాడు గదా! అతడు అద్భుతమైన పరాక్రమం కలవాడు. విజ్బంభించెనా దేవతలను కూడ గెలువగలడు” అన్నాడు. 


నిశేషం: ధర్మరాజు మాటనేర్సరితనం ఇందులో మెరుస్తున్నది. అక్కడ, ఇట-శబ్దాలు దక్షిణ ఉత్తర దిశలు చూపిస్తూ చెప్పిన 
వాచికాభినయ విశేషాలు. అక్కడ సుశర్మ ఓడాడు. అతడు ఓడటానికి భీమాదుల సమష్టికృషి హేతువు. అందువలన 
విజయసాధకుల పేర్చు చెప్పటం అక్కడ రాజసభా మర్యాద కాదు కాబట్టి చెప్పలేదు. ఇట (ఉత్తర గోగ్రహణ ఘట్టంలో) వీరికి 
(బృహన్నలకు, ఉత్తరుడికి) విజయం తథ్యం అన్నాడు. ఇక్కడ ఓడిన వారి సంఖ్య అధికం, గెలిచినవారి సంఖ్య పరిమితం. 
అందువలన గెలిచే సంగతి చెప్పాడు. 'వీరికిన్‌ - అనే సర్వనామం సార్థకమని పేర్కొని, సారథితో కూడిన ఉత్తరుడిని 
పేర్కొన్నాడు. సామాన్యంగా యుద్ధంలో సారథిని రథికుడితో సాటిగా లెక్కించరు. ఇక్కడ ధర్మరాజు సారథిని రెండవవాడిగా 
గుర్తించటమే కాక, అతడు సారథి కాబట్టే రథికుడు గెలవగలుగుతాడని చెప్పాడు. అంతేకాక, సారథి అయినా రథికుడివలె 
అతడికి తోడ్పడతాడని సూచించాడు. 'ఉత్తరుండు అనిన్‌ ఒక్కరుండు అనకుము' అనటం శక్తి విశేషం. ఉత్తరుడు ఎప్పుడూ 
ఉత్తరస్థానంలోనే ఉంటాడు. పూర్వ (ప్రథమ) స్థానంలో అర్జునుడు ఉంటాడని ధ్వని. అర్జునుడు ప్రక్కన ఉండగా ఒక్కరుడుగా 
అంటే - ఏకైకవీరుడిగా ఉత్తరుడిని పరిగణించరాదని గూఢమైన అర్థం. చివరివాక్యంలో అత(డు-అనే సర్వనామం అటు 
అర్జునుడికీ, ఇటు ఉత్తరుడికీ అన్వయించేటట్టు పలకటం ధర్మజుడి (కంకుడి) మాటనేర్పరితనం. దేవతలందరూ కలిసి వచ్చినా 
ఆశ్చర్యం కలిగించే పరాక్రమంతో ఓడించగలగటం అతడికే సాధ్యం అంటాడు. 'వారికిన్‌ జయమవునో - అని మొదలుపెట్టిన 
ధర్మజుడు 'అతండు గెల్బున్‌' అని ముగించాడు. అది ఒక ముడి. విరాటునికి మాటల ముడి అర్థం కాదు. అందుకు కలత 
చెందుతాడు. మనసులో తపిస్తాడు తరువాతి పద్యంలో. (సంపా.) 


692 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. అన వినుచుం గలంగు హృదయంబున( దాపము నివ్వటిల్ల ని 
ట్లను మజియున్‌ విరాటుండు 'రణావనియందు. ద్రిగర్త సేనచే 
ననయము నొచ్చినట్టి జనులందజు. దక్కంగ నేటు6 బోటు దాం 
కని ఘనయోధకోటి సనగావలయున్‌ బలుపై రయంబునన్‌. 236 


ప్రతిపదార్థం: అనన్‌= అనగా; వినుచున్‌= వింటూనే; కలంగు హృదయంబునన్‌= కలతచెందే హృదయంలో; తాపము= 
విచారం; నివ్వటిల్లన్‌= అతిశయించగా; మజీయున్‌= ఇంకా; ఇట్టు= ఈ రీతిగా; విరాటుండు= రాజు; అనున్‌= అన్నాడు; రణ+ 
అవనిఅందున్‌= యుద్దభూమిలో; త్రిగర్త సేనచేన్‌= త్రిగర్తదేశపు సైన్యంచేత; అనయమున్‌= మిక్కిలి; నొచ్చినట్టి= బాధపడిన; 
జనులు= సైనిక జనం; అందరున్‌= అందరున్నూ; తక్కంగన్‌= తప్ప, మిగిలిన; ఏటున్‌= చావు దెబ్బలను; పోటున్‌= 
కత్తిపోటులను; తాంకని= తగలని; ఘన= గొప్పువారైన; యోధకోటి= యుద్దవీరుల సముదాయం; బలుపు+ఐ= బలంకలదై; 
రయంబునన్‌= వేగంగా; చనంగావలయున్‌= వెళ్ళవలెను. 


తాత్సర్యం: కంకుభట్టు మాటలు వింటూనే మనస్సు కలతచెందగా, తాపం పెరిగిపోగా విరాటుడు ఇట్టా అన్నాడు: 
'యుద్దంలో దక్షిణాన (త్రిగర్తుల సైన్యంచేత బాగా బాధపడిన సైనికులు కాక, బాణాల కత్తుల బాధలను పొందని 
మిగిలిన యోధ సముదాయమంతా బలంగా, వేగంగా, వెనుదీయక వెంటనే యుద్దానికి వెళ్ళాలి. 


క చని యక్కుమారు€ డే మ । య్యెనొ? యత్తెజ గెటి(గి మనకు నెయిదించుట పు 

ట్టిన కార్యమునకు. దగియెడు । పని; యట విధి గెలువ వశమె బ్రహ్మకునైనన్‌. 237 
ప్రతిపదార్థం: చని= వెళ్ళి; ఆ+కుమారు(డు= ఆ ఉత్తరకుమారుడు; ఏమి+అయ్యెనా?= యుద్దంలో ఏమైనాడో?; ఆ+ 
తెణంగు= ఆ విధం; ఎజీింగి= తెలిసికొని; మనకున్‌= మనకు; ఎయిదించుట= అందించుట; పుట్టిన కార్యమునకున్‌= జరిగిన 
పనికి; తగియెడు= తగిన; పని= కర్తవ్యం; అటన్‌= అక్కడ; విధిన్‌= దైవాన్ని; (బ్రహ్మకున్‌+ఐనన్‌= (బ్రహ్మకైనా; గెలువన్‌= 
గెలుచుటకు; వశమె?= వశమా? 


తాత్పర్యం: సేనలు అక్కడికి వెళ్ళి, అక్కడ ఉత్తరకుమారుడి పరిస్థితి ఎట్టా ఉన్నదో తెలిసికొని మనకు తెలపటం 
జరిగిపోయినదానికి ప్రస్తుత కర్తవ్యం. విధిని తప్పించుకొనటం బ్రహ్మకైనా వశం కాదు కదా! 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. ఉత్తరుడు రణరంగంలో ఏమైనాడో - అనటంలోనే అతడిమీద విరాటుడు అన్ని ఆశలూ 
వదలుకొన్నట్టు ధ్వనిస్తున్నది. అందుకే కాబోలు - 'ఘనయోధ కోటి” - కొడుకేమైనాడో తెలిసికొని చెప్పటానికే పంప 
తలపెట్టాడు. అంటే- ఏరు రణభూమికి చేరేసరికి ఉత్తరుడు చచ్చిపడి ఉండవచ్చునన్న శంక ధ్వనిస్తున్నది. యోధులు యుద్దం 
చేసే అవసరం ఉండదనే అతని ఊహ! (బ్రహ్మకైనా విధిని తప్పించుకొనటం సాధ్యం కాదన్న అర్జాంతరన్యాసం ఆ ఊహను 
బలపరుస్తున్నది. (సంపా 


వ. అనుచు నుత్తలపడు నయ్యవసరంబున నుత్తరుండు పుత్తెంచిన గోపాలురు పజఅతెంచి యతనిం గాంచి. 
238 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని పలుకుతూ; ఉత్తలపడు= బాధపడెడి; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; ఉత్తరుడు 
పుత్తెంచిన= ఉత్తరుడు పంపిన; గోపాలురు= పశుపాలకులు; పజతెంచి= వచ్చి; అతనిన్‌= విరాటుని; కాంచి= చూచి. 


విరాటపర్వము - పంచనూశ్వాసము 693 


తాత్పర్యం: అని బాధపడే సమయంలో ఉత్తరుడు పంపిన గోపాలురు పరుగెత్తుకొంటూ వచ్చి విరాటరాజును 
దర్శించుకొని. 


చ.  'కురుబలమున్‌ జయించి మనగోవుల నెల్లను గ్రమ్మఖించి యు 
త్తరు€ డిదె తాను సూతుండు నుదగ్రత వచ్చుచు నున్నవాండు; త 
త్తురగరథధ్వజాలి నొక త్రుప్పుడు రాలదు; మమ్ము బిల్లి వే 
పురి నెటింగింపు. డన్న నృపపుంగవ! వచ్చితి మేము” నావుడున్‌. 239 


ప్రతిపదార్థం: నృపపుంగవ!= రాజా!; ఉత్తరుండు= ఉత్తర కుమారుడు; కురుబలమున్‌= కౌరవసేనను; జయించి= గెల్ఫి; 
మనగోవులన్‌= మన ఆవులను; ఎల్లను= అన్నింటిని; క్రమ్మణించి= మరల్చి; ఇదె= ఇదిగో; తాను= ఆ ఉత్తరుడును; 
సూతుండున్‌= సారథియును; ఉదగ్రతన్‌= గర్వంతో; వచ్చుచున్‌+ఉన్నవాండు= వస్తున్నాడు; తద్‌= అతడియొక్క; తురగ= 
గుర్రాలు; రథ= రథం; ధ్వజ+ఆలిన్‌= జెండా వగైరాలకు; ఒక (త్రుప్పుడున్‌= (త్రుప్పుపట్టిన ముక్కకూడా; రాలదు= ఊడదు; 
మమ్మున్‌= మమ్ములన్‌; పిల్చి= పిలిచి; వే= వెంటనే; పురిన్‌= పట్టణమందు; ఎటింగింపుండు+అన్నన్‌= తెలుపండనగా; ఏము= 
మేము; వచ్చితిమి= వచ్చాం; నావుడున్‌= అనగా. 


తాత్పర్యం: 'ఉత్తరుడు కౌరవసేనలను జయించి, మన గోవులను మళ్ళించి తాను, సూతుడితో కలిసి మహోత్సాహంతో 
వస్తున్నాడు. మమ్ములను పిలిచి వెంటనే వెళ్ళి పట్టణంలో తెలుపుమంటే వచ్చాము రాజా! అని చెప్పారు. 


తే. అంతరంగంబు నిండి రెండలువులందు । వెడలు సంతోష పూరంబు విధము దోప. 
గన్ను(గవ సమ్మదాశ్రులు గడలుకొనుచు | గండపులకాంకురములతో.. గ్రమ్ముదేర. 240 


ప్రతిపదార్థం: అంతరంగంబు= మనస్సు; నిండి= నిండిపోయి; రెండు+అలువులందున్‌= రెండు తూములవెంట; వెడలు= 
వెళ్ళునట్టి; సంతోష పూరంబు= సంతోష (ప్రవాహంయొక్క; విధము= రీతి; తోయన్‌= తోచేటట్టుగా; కన్నుంగవన్‌= రెండు 
కన్నులవెంట; సమ్మద+ఆ(శ్రులు= ఆనందబాష్పాలు; కడలుకొనుచున్‌= వ్యాపిస్తూ; గండ= చెక్కిళ్ళయందు; పులక+ 
అంకురములతోన్‌= పులకలతో; క్రమ్ముతేరన్‌= కలసి వ్యాపించగా. 


తాత్సర్యం: ఆనందబాష్పాలు మనసంతా నిండిపోయి రెండు వరవల ద్వారా పైకి ప్రవహిస్తున్నాయా అన్నట్టుగా 
రెండుకన్నుల వెంట పొంగిపొర్లుతూ, చెక్కిళ్ళయందు పులకలతో కలిసి వ్యాపించగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: ఉత్రేక్ష. అనుకోని విధంగా విన్న వింతవార్త వలన విరాటుడు హర్దాత్రిశయాన్ని పొందాడు. 'అ(శ్రువు” (కన్నీరు 
కారటం) అనే సాత్మికభావం ఇందులో వర్ల్గించబడింది. అది ఎట్టా భావించటానికి వీలుగా ఉన్నదంటే - నీటితో చెరువంతా 
కట్టలు పట్టేంతవరకు నిండగా, ఎక్కువైన నీరు కట్టలను (తెంచకుండా బయటకు వెళ్ళటానికి మార్గాలు (వరవలు, తూములు, 
అలుగులు) అమరుస్తారు. వాటివెంట నీరు పారుతున్నదంటే చెరువు పొంగి పొర్చుతున్నదన్న మాట! అటువంటి చెరువును 
తలపించే విధంగా విరాటుడి హృదయం నిండి ఆనందబాష్పాలు, కన్నులనే తూములద్వారా పొంగిపొరలిపోతున్నాయని చక్కని 
దేశీయమైన ఉటత్రేక్ష. అద్భుతంతో సంతోషం ఉప్పొంగిన చిత్ర మిది. (సంపా.) 


క  'ఏమేమీ!' యని గోప । సోమము బలుమాటు నడుగుచున్‌ మెయి వొదలన్‌ 
భూమీశు. డపుడు మంత్రుల । మోములు గనుంగొని సగర్వమున నిట్లనియెన్‌. 241 


694 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: భూమీశుండు= విరాటరాజు; ఏమీ+ఏమీ!= ఏమిటేమిటి!; అని; గోపస్తోమమున్‌= గోపాలుర సమూహాన్ని; 
పలుమాలున్‌= పెక్కు సార్లు; అడుగుచున్‌= (ప్రశ్నిస్తూ; మెయి= శరీరం; పొదలన్‌= పొంగగా; అపుడు; మం(త్రుల= మంత్రులయొక్క; 
మోములు= ముఖాలు; కనుంగొని= చూచి; సగర్వమునన్‌= గర్వంతో; ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: విరాటరాజు “ఏమి టేమిటి! ఉత్తరుడు గెల్పాడా?" అని గోపాలురను పదేపదే అడుగుతూ, శరీరం 
ఉప్పొంగగా మంతత్రులకేసి చూచి గర్వంగా ఇట్లా అన్నాడు. 


విశేషం: నమ్మలేని విషయాన్ని విని ఆశ్చర్యపడి, దానిని నమ్మటానికి పడే తాపత్రయం ఇందులో వర్లించబడింది. 'ఏమి 
టేమిటి?” అని మళ్ళీ మళ్ళీ అడిగి ఉత్తరుడి విజయవార్తను విరాటుడు విని, (ధ్రువీకరించుకొన్నాడు. అసాధ్యమనుకొన్న 
యుద్దాన్ని నిర్వహించి విజయాన్ని సాధించిన కొడుకు గొప్పతనాన్ని పరులు కొలువులో (ప్రశంసిస్తూంటే 'పుత్రోత్సాహం” పొంగిన 
విరాటుడు వీరపుత్రుడిని కన్న ఒక తండ్రి పొందే సహజ గర్వాన్ని (ప్రదర్శించాడు. తిక్కన నాటకీయ రచన కిది మచ్చుతునక. 
(సంపా.) 


శా. _ 'వీటన్‌ వీధుల నెల్ల నేనుంగులపై విస్పార ఘంటా ధ్వనిం 
జాటం బంపుండు పేర్మి నుత్తముజయాశ్చర్యంబు6 బుణ్యాంగనా 
కోటిం బుచ్చుం డెదుర్కొనంగ మహిత క్షోణీసుర వ్రాతమున్‌ 
ఘోటస్యందన వారణప్రతతులం గూడన్‌ సతూర్యంబుగన్‌. 242 


ప్రతిపదార్థం: వీటన్‌= నగరంలో; వీథులన్‌= వీథులవెంట; ఎల్లన్‌= అన్ని చోట్లను; ఏనుంగులపైన్‌= ఏనుగులమీద; విస్సార= 
వ్యాపించెడి; ఘంటాధ్వనిన్‌= గంట చప్పుడుతో; ఉత్తరు= ఉత్తరుడియొక్క; జయ+ఆశ్చర్యంబున్‌= జయమనెడి అద్భుతాన్ని; 
పేర్మిన్‌= సంతోషంతో; చాటన్‌= చాటి చెప్పటానికి; పంపుండు= పంపించండి; పుణ్యాంగనా కోటిన్‌= సువాసినీ బృందాన్ని; 
మహిత= గొప్పవారైన; క్షోణీసుర= (బ్రాహ్మాణులయొక్క; వ్రాతమున్‌= సముదాయాన్ని; ఎదుర్కొనంగన్‌= ఎదురుపోయి స్వాగతం 
చెప్పటానికి; ఫరోట= గుర్రాలను; స్యందన= రథాలను; వారణ= ఏనుగులయొక్క; (ప్రతతులన్‌= సముదాయాలను; 
సతూర్యంబుగన్‌= మంగళ వాద్యములతో కూడా; కూడన్‌ పుచ్చు(డు= వెంట పంపించండి. 


తాత్సర్యం: “నగరమంతా వీథులన్నిటిలో అన్నిచోట్లా ఏనుగులమీద పెద్దగా వినిపించే గంటల చప్పుడుతో ఉత్తరుడి 
జయమనే అద్భుతాన్ని సంతోషంతో చాటటానికి పంపండి. సువాసినీ బృందాన్ని గొప్పవారైన బ్రాహ్మణులయొక్క 
సముదాయాన్నీ గుర్రాల, రథాల, ఏనుగుల సముదాయాలతో మంగళ వాద్యాలతో కూడి ఎదురు వెళ్ళి ఆహ్యానించటానికి 


౦పండి. 


es 


విశేషం: విరాటుడు దక్షిణ గోగ్రహణ యుద్దంలో గెలుపొంది తిరిగివచ్చినప్పుడు విప్రులు, వనితలు అక్షతలు చల్లుతూ ఉండగా 
నగరంలో ప్రవేశించి, సింహాసనంమీద కూర్చుండి, అందరితో కలిసి ఆనందం పంచుకొని విజయోత్సవం చేసికొన్నాడు. 
ఇప్పుడు తన కొడుకైన ఉత్తరుడి విజయోత్సవాన్ని స్యయంగా నిర్వహించటానికి ఆజ్ఞాపించాడు. ఏనుగులమీద ఎక్కి గంటలు 
(మోగిస్తూ విజయఘోష చేయించాడు. ముత్తైదువులనూ, విప్రులనూ, చతురంగ సైన్యాలనూ మంగళవాద్యాలతో ఆహ్వానానికి 
ఎదురుకోలు పంపాడు. ఇవి విజయోత్సవాచారాలు. ఈ వేడుక నగరపు పొలిమేరల వరకు సాగిపోతుంది. అక్కడ ఆహ్వానం 
పలుకుతుంది. (సంపా 


విరాటపర్వము - పంచనూశ్వాసము 695 


క. ఉత్తమ కన్యాజనములు । నుత్తరయును గంధమాల్యయుక్తముగ6 గుమా 
రోత్తము నెదుర్కొనం దగు; । నత్తెజింగున సంఘటింపు. డభిరామముగన్‌.' 243 


ప్రతిపదార్థం: ఉత్తమ కన్యాజనములు= శీలవతులైన కన్యలూ; ఉత్తరయును= ఉత్తర కూడా; గంధ= మంచి గంధంతో; 
మాల్య= పూలమాలలతో; యుక్తముగన్‌= కూడునట్టుగా; కుమార+ఉత్తమున్‌= ఉత్తముడైన ఉత్తరుడిని; ఎదుర్కొనన్‌= ఎదురుగా 
వెళ్ళి ఆహ్వానించటం; తగున్‌= ఉచితమైనది; ఆ+తెజంగునన్‌= ఆ రీతిగా; అభిరామముగన్‌= మనోహరంగా; సంఘటింపుండు= 
సమకూర్చండి. 


తాత్పర్యం: ఉత్తములైన కన్యలూ, ఉత్తరా కలిసి గంధం, పూలమాలలు తీసికొని ఉత్తరకుమారుడికి ఎదురుగా 
పోయి ఆహ్వానించాలి. అట్లే ఏనుగులు, గుర్రాలు, రథాలు మంగళవాద్యాలవారితో కూడా పంపండి.” 


విశేషం: ఉన్న ఆచారాలతోపాటు విరాటుడు మరొక (క్రొత్త ఆచారాన్ని ప్రవేశపెట్టాడు. ఉత్తమ లక్షణాలు గల కన్యకలను 
ఎన్నికచేసి, వారిని రాజకుమారి అయిన ఉత్తరయొక్క నేతృత్వంలో నిలిపి, గంధమాల్యాదులైన మంగళద్రవ్యాలను తీసికొని 
వారందరూ ఎదురుపోయి ఆహ్వానించాలని ఆజ్ఞాపించాడు. 'అత్తెజంగున సంఘటింపు( డభిరామముగన్‌' - అన్న ఆదేశం - 
అపూర్వంగా అభిరామంగా వేడుక కొరకు సంఘటించబడుతున్న ఆచారమని స్పష్టం చేస్తున్నది. ఇందులో అంతఃపురకన్యలు 
పాల్గొనటం గమనార్హం. ఉత్తరుడిపట్ల ప్రత్యేకమైన అభిమానం అందులో ధ్వని. ఈ వేడుక నగరి వాకిటిదాకా సాగుతుంది. 
(సంపా.) 


వ. అని నియోగించి గోపాలురకుం గట్ట నిప్పించి పుచ్చి, కంకు నాలోకించి 'నెత్తం బొక పలక యాడుదమే?' 
యని యుబ్బుమై మాటగా. బలికిన నతండు 'నీవు సుమాళంబున న్నున్నవాండవు; నే(డు నీతోడ నాడి 
జయింప రాదు వెజతు' ననిన విరాటుండు నగుచు€ దత్తదేశంబున మెలంగు సైరంధ్రిం గనుంగొని, సారలు 
దెమ్మని పనిచి పలక ముందటికి. దిగిచికొనుచు 'నిందు ర'మ్మృనవుడు. బాండవాగ్రజుండు 'జూదం బాడుట 
యెంత లెస్స? యనుచుం జేరి యాడందొడంగునప్పుడు మటియు నిట్లనియె. 244 


ప్రతిపదార్థం: అని= ఇట్టు; నియోగించి= ఆజ్ఞాపించి; గోపాలురకున్‌= శుభవార్త చెప్పిన గోపాలురకు; కట్టన్‌+ఇప్పించి= 
వస్త్రాలు కట్టుకొనటానికి బహూకరించి; పుచ్చి= పంపి; కంకున్‌= కంకుభట్టును; ఆలోకించి= చూచి; నెత్తంబు= జూదం; ఒక 
పలక= ఒక ఆట; ఆడుదమే?= ఆడుదామా; అని= ఇట్టు; ఉబ్బుమై మాటగాన్‌= సంతోషంతో కూడిన మాటగా; పలికినన్‌= 
పల్కగా; అతండు= కంకుభట్టు; నీవు= రాజైననీవు; సుమాళంబునన్‌= హుషారుగా; ఉన్నవాండవు= ఉన్నావు; నేడు= ఈ 
రోజు; నీతోడన్‌= నీతో; ఆడి= జూదమాడి; జయింపన్‌రాదు= గెలువలేను; వెజతును= జంకుతాను; అనినన్‌= అనగా; 
విరాటుండు= విరాటరాజు; నగుచున్‌= నవ్వుతూ; తత్రదేశంబునన్‌= ఆ ప్రాంతంలో; మెలంగు= సంచరించెడి; సైరంధ్రిన్‌= 
సైరంధ్రిని; కనుంగొని= చూచి, సారెలు= పాచికలు; తెమ్ము+అని= తీసికొని రమ్మని; పనిచి= పంపి; పలక= పాచికలు వేయు 
బల్లను; ముందటికిన్‌= తన ముందరికి; తిగిచికొనుచున్‌= లాగికొంటూ; ఇందున్‌= ఇక్కడికి; రమ్ము= రా!; అనవుడున్‌= 
అనగా; పాండవ+అ(గ్రజుండు= ధర్మరాజు; జూదంబు+ఆడుట= జూదమాడటం; ఎంత లెస్స= ఎంత బాగు; అనుచున్‌= అని 
పలుకుతూ; చేరి= దగ్గరకు వచ్చి; ఆడన్‌= ఆడటానికి; తొడంగు+అప్పుడు= (ప్రారంభించేటప్పుడు; మణియున్‌= తిరిగి; ఇట్టు= 
ఈ రీతిగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: విరాటరాజు మం(త్రులను ఆ రీతిగా పురమాయించి, జయవార్త చెప్పినందుకు గోపాలురకు వ(స్తాలు 
బహూకరించి పంపి, కంకుభట్టును చూచి, “ఒక్క పలక జూద మాడుదామా?” అనేసరికి అతడు “నీవు ఈనాడు 


696 శ్రీమదాంధ్ర మహాభారతము 


మహా సంతోషంగా ఉన్నావు. ఇపుడు నీతో ఆడితే గెలవటం కష్టం. అది నా భయం” అన్నాడు. అయినా విరాటుడు 
అక్కడే తిరుగుతూ ఉన్న సైరంధ్రిని చూచి పాచికలు తెమ్మని ఆజ్ఞాపించాడు. ఈ లోగా జూదపు బల్లను దగ్గరగా 
తీసికొని ఇక్కడికి రమ్మని అనేసరికి కంకుభట్టు - 'జూదమాడటం అంటే ఇప్పుడు ఎంత బాగుంటుంది?” 
(బాగుంటుందా!- అని కాకువు) అంటూ చేరి ఆటను ప్రారంభిస్తూ ఇట్లా అన్నాడు. 


విశేషం: రాజు యుద్దంలో విజయం సాధిస్తే అధికారికమైన వేడుకలు జరుగుతాయి. అందులో (ప్రజలు పాల్గొంటారు. ఇది 
ప్రజలకొరకు జరిపే వేడుక. ఇక రాజు తన సంతోషం కొరకు జరుపుకొనే వేడుకలు మరొక రకం. ఆ విధాన్ని ఈ వచనంలో 
కవి పేర్కొన్నాడు. శుభవార్తలు అందించినవారికి బహుమతు లివ్వటం ఒక వేడుక. అంతటితో ఆగలేదు. విరాటుడు 
ద్యూతప్రియుడు. మూలంలో - 


“స్త్రియో గావో హిరణ్యం చ యచ్చాన్యద్వస్తు కించన । 
న మే కించిత్‌ త్వయా రక్ష్య మంతరేణాపి దేనితుమ్‌॥” (4-63-32) 


అని ఉన్నది. విరాటుడికి (స్త్రీలు, ఆవులు, బంగారం వంటి విలువైన (ద్రవ్యాల కంటె జూదమంటే ఎంతో ఇష్టమట! ధర్మరాజు 
కంటె ద్యూతరతిలో విరాటుడు పది ఆకులు ఎక్కువ చదివాడు, కాబట్టే విజయోత్సవాన్ని స్నేహద్యూత [క్రీడతో జరుపుకొనాలని 
కోరుకొన్నాడు. విరాటు డంతటితో ఆగలేదు. బలవంతాన కంకుభట్టును ఆటకు పిలిచాడు. సైరంధ్రి నడిగి సారెలు 
తెప్పించాడు. తానే స్వయంగా జూదపు పలకను ముందుకు లాగాడు. కంకుభట్టును తనకు ఎదురుగా ఆటకు కూర్చొనుమన్నాడు. 
ఈ దృశ్యమంతా ధర్మరాజుకు పూర్వం కౌరవసభలో సుహృద్ద్యూత రూపంలో సాగిన మాయాద్యూతాన్ని తలపునకు తెచ్చింది. 
అందువలననే - ఇటువంటి సమయంలో జూదం ఆడటం ఎంత బాగుంటుంది? - అని అంటూనే, కాకువుతో ఏం 
బాగుంటుంది? - అనే అర్థం ధ్వనింప చేశాడు. జూదంవలన ధర్మజుడు తాను పొందిన అవమానాలను గురించి మనస్సున 
భావిస్తూ ఒక స్నేహితుడు చెప్పినట్టుగా చెప్పి తన పూర్వస్మృతులను నెమరువేసికొన్నాడు. ఇది కారవులపై రణోత్సాహాన్ని 
ప్రదర్శించటానికి నాంది కాబోతున్న చిత్రమైన సన్నివేశం. ఆనాడు చేసిన శపథాలు కార్యరూపం తాల్చబోతున్న సంకేతం. 
(సంపా 


ఆ. జూదమాడి ధర్మసూనుండు రాజ్యంబు | ననుజులను బ్రియాంగనను బణంబు 
గాంగ నొడ్డి యాడి కాథియ పడండె? య । ట్లగుట దీనితోడి యర్ది కీడు. 245 


ప్రతిపదార్థం: ధర్మసూనుండు= ధర్మరాజు; జూదము+ఆడి= ఈ జూదమాడియే; రాజ్యంబున్‌= రాజ్యాన్నీ; అనుజులను= 
తమ్ములనూ; ప్రియ+అంగనను= ప్రియమైన భార్యను; పణంబుగా(గన్‌= పందెంగా; ఒడ్డి= కాసి; ఆడి= జూదమాడి; 
కాతీయన్‌= బాధను; పడడె!= పడలేదా?; అట్టు+అగుటన్‌= అట్టిది అయినందున; దీనితోడి+అర్థి= దీనితో మైత్రి (సంబంధం); 
కీడు= బాధ కల్లిస్తుంది. 


తాత్సర్యం: ధర్మరాజు జూదమాడి రాజ్యాన్నీ, తమ్ములనూ, భార్యనూ పందెంకాసి బాధలు పడ్డాడు. కనుక ఈ 
జూదంమీద ఎక్కువ ఇష్టం చూపటం కీడుకే దారి తీస్తుంది. 


విశేషం: ధర్మరాజు జూదంవలన తాను పొందిన కీడును పేర్కొంటూ, తన జీవితంలో తాను చేసిన తప్పును ఎవరూ 
చేయవద్దని హితవును ప్రథమపురుషలో మిత్రసమ్మితంగా చెప్పాడు. ప్రమాదాన్ని పరితాపంతో (ప్రక్షాళనం చేసికొంటున్న ఒక 
నిర్వేద ప్రవృత్తి ధర్మజుడి చిత్తంలో తళుక్కున మెరిసింది. విరాటుడితో స్నేహద్యూతం కొనసాగిస్తున్న ధర్మజుడు ఆ ఆటలో 
ఆసక్తి లేని ఆణిముత్యం వలె పఠితలకు (ప్రత్యక్షమౌతున్నాడు ఈ మాట లన్నప్పుడు. (సంపా.) 


విరాటపర్వము - పంచనూశ్వాసము 697 


వ. అని పలికి యాడుచుండు సమయంబున. 246 
ప్రతిపదార్థం: అని పలికి= ఇట్టు అని; ఆడుచుండు= జూదమాడునట్టి; సమయంబునన్‌= సమయంలో. 
తాత్సర్యం: ఈ విధంగా పలికి ధర్మరాజు జూదమాడుతున్న సమయంలో. 


మ. నరనాథుండు ప్రమోదసంపదుదితోన్మాదంబుమై నిట్లనుం 
“గురు సైన్యంబుల ముట్టి గెల్లి యెలమిన్‌ గోవర్గముం దెచ్చె; ను 
త్తరు బాహాబల శౌర్యసారము లుదాత్తంబుల్‌ గదే! యెందు నె 
వ్వరు నెక్కాలము నిట్టు సేసిరె కులైశ్వర్యం బవార్యంబుగన్‌? 247 


ప్రతిపదార్థం: నరనాథుండు= విరాటరాజు; ప్రమోద సంపద్‌= సంతోష సంపదతో; ఉదిత+ఉన్మాదంబుమైన్‌= కలిగిన ఒడలు 
తెలియనితనంతో; ఇట్టు= ఈ రీతిగా; అనున్‌= అన్నాడు; కురుసైన్యంబులన్‌= కౌరవసేనలను; ముట్టి= ముట్టడించి; గెల్చి= 
జయించి; ఎలమిన్‌= సంతోషంతో; గోవగ్గమున్‌= ఆలమందలను; తెచ్చెన్‌= మరల్చి వచ్చాడు; ఉత్తరు= ఉత్తరకుమారుడి 
యొక్క; బాహాబల= బాహుబలం; శౌర్యసారములు= శ్రేష్టమైన వీర పరాక్రమాలు; ఉదాత్తంబుల్‌ కదే!= గొప్పవిగదా!; ఎందున్‌= 
ఎక్కడైనా; ఎవ్వరున్‌= ఎవరైనా; ఏ+కాలమున్‌= ఎప్పుడైనా; కుల+ఐశ్వర్యంబు= కులధనం, వంశమహిమ, వంశ(ప్రతిష్ట; 
అవార్యంబుగన్‌= మరల్ఫరానిదిగా, ఇక ఎప్పటికీ కాదనటానికి వీలులేనట్టుగా; ఇట్టు= ఈ రీతిగా; చేసిరె?= చేశారా? 


తాత్సర్యం: అప్పుడు విరాటుడి సంతోషం పెల్లుబికిన ఆవేశంతో ఒడలు తెలియక ఇట్టా అన్నాడు - 'కౌరవ సేనలను 
ముట్టడించి, జయించి, ఆవులను మళ్ళించుకొని వచ్చాడంటే మా ఉత్తరుడి బాహుబలం, పరాక్రమం ఎంత గొప్పవి? 
ఏ (ప్రదేశంలోనైనా ఏ వ్యక్తి అయినా ఏ కాలంలోనైనా ఇట్టా కులధనాన్ని అవార్యంగా రక్షించారా? వంశప్రతిష్టను 
అప్రతిహతంగా నిలిపారా?' అని. 


నిశేషం: విరాటుడు అధికమైన సంతోషంవలన కలిగిన ఉన్మాదం అనే మానసికావస్థలో ఉండి మాట్లాడుతున్నట్టు తిక్కన 
సూచించాడు. మదం సంచారిభావం. ఉన్మాదం దశవిధ మన్మథావస్థలలో అందరూ అంగీకరించిన ఒక అవస్థ. శృంగారంలో 
నాయికాపరంగా చెప్పే లక్షణాన్ని ఇక్కడ విరాటుని పరంగా చెప్పుకొనాలి. భరత నాట్యశాస్త్రంలో ఉన్మాదమంటే - 


“తత్సం(శ్రితాం కథాం యుక్తే సర్వావస్థాగతా9_పి హ్‌; 

పుంసః ప్రద్వేష్టి చాప్యన్యానున్మాదః సంప్రక్రీర్తితః ॥ 

తిష్టత్యనిమిష దృష్టి ర్లీర్భం నిఃశ్వసతి గచ్చతి ధ్యానమ్‌ । 

రోదితి నిహారకాలే నాట్య మిదం స్యా త్తథోన్నాదే ॥ (నా.శా. 12.185-186) 


నాయిక సర్వావస్థలయందూ నాయకుడికి సంబంధించిన కథలనే స్మరిస్తూ ఇతరాలను ద్వేషించటం ఉన్మాదలక్షణం. ఇక్కడ 
విరాటుడు తన పుత్రుడైన ఉత్తరుడికి సంబంధించిన విజయోదంతాలనే స్మరిస్తూ ఉండటం ఉన్మాదావస్ట. దానికి వ్యతిరేకంగా 
కంకుభట్టు పలికినా అతడిని ద్వేషించటం ఆ అవస్థలోని విరాటుని ప్రవర్తనం. కనురెప్పపాటు లేకుండా నిలబడి ఉండటం, 
నిట్టూర్పులు నిగుడించటం, రోదించటంవంటి ఉన్మాద (క్రియలు విరహంలో రాణిస్తాయి. మరి విరాటుడు (ప్రదర్శించే 
ప్రమోదపరమైన ఉన్మాదంలో ఏదో ఆలోచిస్తూ ఉండటం సహజంగా ఉంటుంది. అందుకే ఉన్మాదావస్థలో ఉన్న విరాటుడు 
వ్యసనోన్మాదంతో జూదాన్ని ఆడుతున్నా ఆట ఆడుతున్నంతసేపూ కొడుకు (ప్రదర్శించిన (ప్రతాపాన్ని గురించే ఆలోచిస్తూ, 


698 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రలాపిస్తున్నాడు. కాబట్టి విరాటుడి మాటలు, చేష్టలు ఉన్మాదావస్థను తెలిపేవిగా ఉండటం రసధ్వని. మత్తేభవృత్తం అతడి 
చిత్తవృత్తికి అనుగుణంగా అమరి ఛందళ్ళిల్సాన్ని సంతరించి పెట్టింది. (సంపా.) 


వ. అనిన విని కంకుం డతని కిట్లనియె. 248 


పతిపదార్హం: అనినన్‌= అనగా; విని; కంకుండు= కంకుభట్లు; అతనికిన్‌= విరాటుడితో; ఇట్లు= ఈ రీతిగా; అనియెన్‌= 
le థ్‌ బె ల 
పలికాడు. 


తాత్పర్యం: అనగా విని కంకుభట్టు విరాటుడితో ఈ విధంగా అన్నాడు. 


చ. 'కురుపతి భీష్మ కర్ణ కృప కుంభజముఖ్య మహోగ్ర యోధ వి 

స్పురణము నోర్వ(జాలి రణభూమి భుజాబల ముల్లసిల్ల ను 

త్తరుండ జయించెనేని వసుధావర! యింతటికంటె నింక న 

చ్చెరువును గల్గునే? ధర. బ్రసిద్దికి నెక్కండె యాత డొక్కండున్‌? 249 
ప్రతిపదార్థం: వసుధావర!= రాజా!; కురుపతి= దుర్యోధనుడు; భీష్మ= భీష్ముడు; కర్ల= కర్ణుడు; కృప= కృపాచార్యుడు; 
కుంభజ= (ద్రోణుడు; ముఖ్య= మొదలైన; మహా+ఉ(గ్ర= మిక్కిలి భయంకరమైన; యోధ= యోధులయొక్క; విస్ఫురణమున్‌= 
పరాక్రమాన్ని; ఓర్వన్‌+చాలి= సహించటానికి సరిపడి; రణభూమిన్‌= యుద్దభూమిలో; భుజాబలము= పరాక్రమం; ఉల్లసిల్లన్‌= 
ప్రకాశింపగా; ఉత్తరు(డు+అ= ఉత్తరుడే; జయించెనేనిన్‌= జయించినచో; ఇంతటికంటెన్‌= దీనికన్న; ఇంకన్‌= వేరుగా; 
అచ్చెరువును= ఆశ్చర్యమైన విషయం; ధరన్‌= భూమిలో; కల్లునే?= ఉంటుందా?; ఆత(డు= ఉత్తరుడు; ఒక్కండున్‌= ఒక్కడే; 
ప్రసిద్దికిన్‌= కీర్తికి ఎక్కండె?= పొందడా? 


తాత్సర్యం: 'విరాటరాజా! దుర్యోధన, భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాది మహావీరుల పరాక్రమాన్ని ఎదిరించి వారినందరినీ 
ఓడించగలిగిన భుజబలాన్ని యుద్దభూమిలో ఉత్తరకుమారుడే చూపినట్లయితే, ఇంతకన్నా గొప్ప ఆశ్చర్యం వేరే 
ఉంటుందా? లోకంలో అత డొక్కడే మహావీరుడుగా (ప్రసిద్ది కెక్కడా?' 


నిశేషం: కాకువుగా మాట్లాడిన ధర్మజుడి ఉక్తి వైచిత్రికి ఈ పద్యం రమణీయోదాహరణం. కురువీరులను ఉత్తరు డొక్కడే 
జయించాడా? జయిస్తే అది అద్భుతంగా చెప్పాలి. ఎందుకంటే ఉత్తరుడే ఏకైకవీరు డౌతాడు. ఈ భావాలనే విరాటుడు 241, 
242వ పద్యాలలో నమ్మశక్యంగాని అద్భుతంగా (ప్రకటించి ఉన్నాడు. కాని, (క్రమంగా నమ్మి ఇప్పు డున్మాదావస్థ్రకు చేరాడు 
ధర్మజుడు. 'ఉత్తరుడే నిజంగా జయించి ఉంటే! - అని అనుమానంగా కాకువుతో అనేసరికి సత్యాన్ని (గ్రహించే వివేకం 
ఉన్మాదంలో ఉండదు కాబట్టి అది తప్పక విపరీత ప్రభావం కలిగిస్తుంది. ధర్మరాజు నిపుణంగా కాకువును (ప్రయోగించాడు. 
వ్యాజస్తుతి వంటి ప్రశంస చేశాడు. ధర్మజపరంగా ఇది స్తుతిచేత నింద. విరాటుని కది నిందచేత స్తుతి. (సంపా) 


తే. అనిన గటకటం బడి 'యిట్టులాడు టెల్ల । నతని విజయము సందియ మనుట గాదె? 
యింతవట్టును సైరించి తీవు గాన; । యింక నీమాట లుడుగుము కంకభట్ట! 250 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; కటకటన్‌+పడి= బాధపడి; కంకభట్ట!= ఓ కంకభట్టా!; ఇట్టులు+ఆడుట= ఇట్లా మాట్లాడటం; 
ఎల్లన్‌= అంతయును; అతని విజయము= ఉత్తరుడి గెలుపు; సందియము+అనుట కాదె?= సందేహమనటమే కదా!; 


విరాటపర్వము - పంచమాశ్వాసము 699 


ఈవుకాన= నీవు కాబట్టి; ఇంతవట్టును= ఇంతవరకు; సైరించితిన్‌= సహించాను; ఇంకన్‌= ఇటుపై; ఈ మాటలు= ఇట్టి 
మాటలు; ఉడుగుము= మానుము. 


తాత్సర్యం: అనగా విరాటుడు బాధపడి, 'కంకభట్టా! నీ విట్లా మాట్లాడటం చూస్తే ఉత్తరుడు విజయాన్ని పొందటం 
సందేహమనే కదా నీ భావం? నీవు కాబట్టి ఇంతవరకూ ఇటువంటి మాటలన్నా సహించాను. ఇక మీదట ఇట్లా 
మాట్టాడకుము' అన్నాడు. 


వ. అనుచు విరాటుండు గటంబు లదరC గన్నుల గెంపు గదుర6 బలుక చప్పు డగ్గలంబుగా నాడుచున్న సరకు 
సేయక యుధిష్టిరుండు వెండియు నిట్లనియె. 251 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని పలుకుతూ; విరాటుండు= విరాటుడు; కటంబులు= చెక్కిళ్ళు; అదరన్‌= వణకగా; కన్నులన్‌= 
కన్నులందు; కెంపు= ఎరుపు; కదురన్‌= వ్యాపించగా; పలుకచప్పుడు= జూదమాడేపలకయొక్క శబ్దం; అగ్గలంబుగాన్‌= అధికం 
కాగా; ఆడుచున్నన్‌= ఆట ఆడుతూ ఉండగా; యుధిస్టిరుండు= ధర్మరాజు; సరకు+చేయక= లెక్కచేయక; వెండియున్‌= 
మరల; ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అట్లా అంటూ ఉన్నపుడు విరాటుడి చెక్కిళ్ళు అదిరిపోతున్నాయి, కళ్ళు ఎరుపెక్కిపోతున్నాయి. నెత్తమాడే 
పలక చప్పుడు అధికమయ్యేటట్టు ఆడుతున్నాడు. అయినా లెక్కచేయకుండా ధర్మరాజు మరలా ఇట్టా అన్నాడు. 


విశేషం: ఉన్మాదావస్థలో వచ్చే కోపంకూడా ఉదృతంగా ఉంటుంది. అందుకే విరాటుడు నెత్తమాడే పలకచప్పుడు అమితంగా 
చేస్తున్నాడు. చెక్కిళ్ళు కదిలిస్తున్నాడు, కళ్ళు ఎరుపు చేస్తున్నాడు. ధర్మజుడు ధీరుడు, సత్యవ్రతుడు కాబట్టి దానిని లెక్కచేయలేదు. 
'పలకికు 'పలుకి అని రూపాంతరం ఉన్నది. అందువలన రెండు రూపాలూ సాధువులే. (సంపా 


చ. 'కురుబల మేల దైత్యసురకోటులు వచ్చిన గెల్వరాదె యు 
త్తరునకు నా బృహన్నల రథంబుపయిం బరవాహినీ భయం 
కర భుజసారమున్‌ మెజియంగా. దటి గాంచితి నంచు విక్రమో 
ద్దురగతి నాజికేలినిరతుం డయి దుర్దమలీల నుండంగన్‌.' 252 


ప్రతిపదార్థం: కురుబలము+ఏల?= కౌరవసేనయే ఎందుకు?; దైత్య= రాక్షసులయొక్క; సుర= దేవతలయొక్క; కోటులు= 
సమూహాలు; వచ్చినన్‌= వచ్చినప్పటికిని; ఉత్తరునకున్‌= ఉత్తరుడికి; ఆ బృహన్నల= ్రసిద్దుడైన బృహన్నల; రథంబుపయిన్‌= 
రథం మీద; పరవాహినీ= శత్రుసేనకు; భయంకర= భయంకరమైన; భుజసారమున్‌= పరా[క్రమసారం; మెజయంగాన్‌= 
ప్రకాశించగా; తటిన్‌= తగిన సందర్భాన్ని; కాంచితిన్‌+అంచున్‌= పొందానని; విక్రమ= పరాక్రమంయొక్క; ఉద్దురగతిన్‌= 
అతిశయమైన రీతిలో; ఆజికేలిన్‌= యుద్దమనే (క్రీడలో; నిరతుండు+అయి= ఆసక్తి కలవాడై; దుర్షమలీలన్‌= అణచలేని 
విధంగా; ఉండంగన్‌= ఉండగా; గెల్వ రాదె?= గెలవటం ఒక విశేషమా? 


తాత్పర్యం: 'కౌరవసేన అన్న మాటేమిటి? కొన్ని కోట్ల దేవతలు, రాక్షసులు వచ్చినా, రథంమీద ఆ బృహన్నల 
శత్రుసేనాభీకరమైన పరా[క్రమంతో ప్రకాశిస్తూ సమయం దొరికిందని విజృంభించి యుద్దాన్ని ఒక ఆటగా ఆడుతూ 
ఎవ్వరూ అణచలేని విధంగా ఉంటే ఉత్తరుడికి గెలుపు వీలుపడక ఏం చేస్తుంది.” 


700 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: సమాధి. “సమాధిః కార్యసౌకర్యం కారణాంతర సన్నిధేః”. కారణాంతరం వలన కార్యసౌకర్యం కలిగినట్టు వర్షిస్తే 
సమాధి. ఉత్తరకుమారుడు కురువీరులే కాదు, దేవదానవకోటులు ఎదిరించినా జయాన్ని పొందక ఏంచేస్తాడు? - అని చెప్పి, 
దానికి కారణం జగదేకవీరుడైన బృహన్నల సారథ్యమని పేర్కొన్నాడు. కారణాంతరం వలన అందులోనూ పేడివాడైన 
రథసారథి వలన కార్యం సిద్దించిందన్న ఈ వాక్యం విరాటుడికి కోపం కలిగించింది. నవ్వు తెప్పించింది. అసహనం పెంచింది. 
“హితం మనోహారి చ దుర్లభం వచః” - అని కదా కవిసూక్తి (సంపా.) 


వ. అనిన విని సక్రోధహాసోల్లాస వికృతాననుండై మత్స్యమహీనాథుండు. 253 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; మత్స్య మహీనాథుండు= విరాటరాజు; సక్రోధ= కోపముతో కూడిన; హాస+ఉల్లాస= 
నవ్వుయొక్క ఉల్లాసంతో; వికృత= వికారం కల్గిన; ఆననుండు+ఐ= ముఖం కలవాడై. 


తాత్సర్యం: ఆ మాటలు వినేసరికి కోపం, కోపంతో నవ్వు, దాని ఉల్లాసం అన్నీ వచ్చి కలిశాయి. వాటితో ముఖం 


వికారంగా అయింది. 


నిశేషం: ఉత్తరుడి విజయానికి సారథి కారణమని చెప్పి కంకుడు తన కుమారుడిని కించపరచినందుకు విరాటుడికి తీవ్రమైన 
కోపం, తనకు విరుద్దంగా మాట్లాడుతూ తనను సమర్జించుకొంటున్న కంకుభట్టు మీద అవజ్ఞతో కూడిన ఆగ్రహాన్ని 
తెలియజరిచే అట్టహాసం, (క్రోధభావం వికసించటం చేత ఆ హావభావాల ఉల్లాసం, వాటివలన క్షణాని కొక విధంగా మార్పులు 
(వికారాలు) చెందుతున్న ముఖవైఖరులు - అన్నీ కలిసి విరాటుడిని రోషభీషణ (క్రోధభావానికి విభావంగా నిలిపి, తిక్కన 
ఆంగికాభినయోల్లాసాన్ని చిత్రించాడు. (సంపా.) 


ఉ. “వింతలు సాల నీవలన వింటిమి; గాని, ధరిత్రి నెందు నే 

మింతకు మున్ను సారథుల నెవ్వరి( జూడమె? వైరివీర దు 

ర్లాంత భుజావిలాస మలరం దెగి పోరుల నస్త్ర శస్త్ర వి 

క్రాంతి. గడంగు వారి? నని కన్నుల నిప్పులు రాలుచుండ(గన్‌. 254 
ప్రతిపదార్థం: నీ వలనన్‌= నీవు చెప్పగా; వింతలు= అద్భుతాలు; చాలన్‌= ఎక్కువగా; వింటిమి= విన్నాము; కాని= అయినా; 
ధరిత్రిన్‌= భూమి మీద; ఎందున్‌= ఎక్కడనూ; ఏము= మేము; ఇంతకున్‌+మున్ను= ఇంతకు పూర్వం; సారథులన్‌= రథం 
తోలేవారిని; ఎవ్వరిన్‌= ఎవ్వరిని; వైరివీర= శత్రువీరులయొక్క; దుర్జాంత= అణచలేని; భుజావిలాసము= భుజ పరాక్రమం; 
అలరన్‌= ఒప్పగా; తెగి= సాహసించి; పోరులన్‌= యుద్దాలలో; అస్త్ర= మంత్రబాణాలయొక్క; శస్త్ర= బాణాద్యాయుధాల 
యొక్క; విక్రాంతిన్‌= పరాక్రమంతో; కడంగువారిన్‌= ప్రయత్నించేవారిని; చూడమె= చూడలేదా; అని; కన్నులన్‌= కన్నులనుండి; 
నిప్పులు రాలుచున్‌+ఉండయగన్‌= నిప్పులు రాలుతూ ఉండగా. 


తాత్సర్యం: 'నీవు చెప్పగా ఎన్నో ఆశ్చర్యకరమైనవి విన్నాను కాని, ఎక్కడైనా సారథులు శత్రువీరుల నణచే 
పరాక్రమం చూపి యుద్దంలో అస్త్ర శస్త్ర విద్యా నైపుణ్యం కలిగినట్లు వినలేదే! అంటూ కళ్ళ వెంట నిప్పులు 
రాలుతూ ఉండగా. 


క. “నా కొడుకు పోటుమాటలు । నీకేటికి. బొసంగ నాడ నేరవు మౌర్ట్యో 
ద్రేకమున( బలుకుచుండుట । మాకు సహింపంగరాదు మానుము విప్రా!” 255 


విరాటపర్వము - పంచనూశ్వాసను 701 
ప్రతిపదార్థం: నా కొడుకు= నా కుమారుడి యొక్క; పోటుమాటలు= యుద్దపుమాటలు; పొస(గన్‌= పొసగేటట్టుగా; నీకున్‌= 
నీకు; ఏటికిన్‌= ఎందుకు; ఆడనేరవు= చెప్పలేవు; మౌర్థ్య= మూర్థత్వంవలని; ఉఊద్రేకమునన్‌= ఉద్రేకంతో; పలుకుచుండుట= 
మాట్లాడటం; మాకున్‌= నాకు; సహింపంగన్‌రాదు= ఓర్చుకొనటానికి వీలుపడదు; విప్రా!= ఓ బ్రాహ్మణుడా! మానుము= 
మానవలసింది. 


తాత్సర్యం: 'నా కొడుకు చేసిన యుద్దానికి సంబంధించిన మాటలు నీ వెందుకు సముచితంగా మాట్లాడలేవు? 
మూర్థతవలని ఉద్రేకంతో నీ విట్టా మాట్లాడుతుంటే మేం సహించం. ఓ బ్రాహ్మణుడా! ఇక నీ మాటలు కట్టి 
పెట్టుము. 


కు అనినం జలమున( గుంతీ | తనయాగ్రజు. డిట్టు లనియె దరహాసం బా 
ననమున ముసుంగువడంగ న । జ్ఞననాయకుతోడ ని ట్లశంకిత భంగిన్‌. 256 


ప్రతిపదార్థం: అనినన్‌= విరాటుడు ఇట్టా పలుకగా; చలమునన్‌= పట్టుదలతో; కుంతీతనయ+అ(గ్రజు(డు= ధర్మరాజు; 
దరహాసంబు= చిరునవ్వు; ఆననమునన్‌= ముఖమందు; ముసుగుపడణగన్‌= ఆవరించగా; ఆ+జననాయకుతోడన్‌= ఆ 
విరాటరాజుతో; ఇట్టు= ఈ రీతిగా; అశంకిత భంగిన్‌= సంశయం లేని రీతిగా; అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: విరాటుడు ఇట్టా పలుకగా ధర్మరాజు చిరునవ్వుతో విరాటుడితో నిస్సంశయంగా ఈ విధంగా 
అన్నాడు. 


విశేషం: ధర్మజుడి మాటలు మూర్ధత్వంతోనూ, ఉద్రేకంతోనూ పలికేవని విరాటుడు పేర్కొన్నాడు. అతడు స్వయంగా 
ప్రమోదోన్మాదంలో ఉండి మాట్లాడుతున్నాడు. నిజానికి అతడిదే మౌర్థ్యం, ఉద్రేకం. అది తెలిసికొనలేక మాట్లాడుతున్న అతడి 
అవివేకాన్ని గమనించి ధర్మరాజు చిరునవ్వు నవ్వాడు. అది ఎట్టా ఉన్నదంటే - ముఖానికి నవ్వు ముసుగు వేసికొన్నట్లు ఉన్నది. 
అది సాత్మికభావం. ఎదుటివారి అజ్ఞానాన్ని చూచి అవహేళనం చేస్తూ, అది పైకి కనపడకుండా నిగ్రహించుకొంటూ చేసే ఒక 
రకమైన గుంఫనమైన నవ్వు - ఆ దరహాసం. గంభీర స్వభావులు మాత్రమే ఇటువంటి నవ్వు నవ్వగలరు. (సంపా.) 


ఉ. 'ఆహవకేళి వేడుక బృహన్నల చిత్తమునం దెలర్టినన్‌ 
సాహసవృత్తి నుత్తరుని సారధిగా గొనిపోయి కౌరవ 
వ్యూహము నోర్షి నీపసుల నొక్కండు దక్కక యుండ సత్వరో 
త్సాహతఈ దెచ్చె. గావలయు(; దప్పదు నా పలు కట్లు చూడుమీ!' 257 


ప్రతిపదార్థం: ఆహవకేళిన్‌= యుద్దమనే ఆటలో; వేడుక= కోరిక; బృహన్నల చిత్తమునందున్‌= బృహన్నలయొక్క మనస్సులో; 
ఎలర్చినన్‌= కలుగగా; సాహసవృత్తిన్‌= చొరవగా; ఉత్తరునిన్‌= ఉత్తరకుమారుడిని; సారథింగాన్‌= రథం తోలేవాడిగా; కొనిపోయి= 
తీసికొని వెళ్ళి; కౌరవ వ్యూహమున్‌= కౌరవ సేనను; ఓర్చి= ఓడించి; నీ పసులన్‌= నీ గోవులలో; ఒక్కండు= ఒక్కటి కూడ; 
తక్కక+ఉండన్‌= మిగులకుండా (అన్నిటిని); సత్వర= త్వరతోడి; ఉత్సాహతన్‌= ఉత్సాహంతో; తెచ్చెన్‌= తీసికొని వచ్చాడు; 
కావలయున్‌= ఇదే జరిగి ఉంటుంది; నా పలుకు= నేను చెప్పిన మాట; తప్పదు= తప్పిపోదు, అబద్దం కాదు; అట్టు= ఆ 
రీతిగా; చూడుమీ!= చూడుము. 


702 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'బృహన్నల మనస్సులో యుద్దమనే ఆట ఆడుకొనాలని వేడుక కలిగి ఉండాలి. అందుకు నీలుగా 
ఉత్తరుడిని సారథిగా చేసికొని వెళ్ళి కౌరవసేన నోడించి, ఒక్కటి కూడా చెదరిపోకుండా ఆవుల నన్నిటినీ మరలించుకొని 
వచ్చాడు. నా మాట పొల్లు పోదు. నీవే చూడుము?! 


విశేషం: ధర్మరాజు ఈ మాటలు “అశంకితభంగినో పలికాడు. నిస్సంశయంగా, నిర్భయంగా, నిశ్చయాత్మకంగా పలికాడని 
అర్థం. అర్జునుడే రథికుడై, ఉత్తరుడిని సారథిగా చేసికొని యుద్దం సాగించి ఉండవచ్చునని ఊహించి చెప్పాడు. ధర్మజుడి 
మాట అబద్దం కావటానికి వీల్లేదని బల్ల[గ్రుద్ది చెప్పాడు. ఇక ముందు దానిని విరాటుడే తెలిసికొనగలడని సూచించి - 
మూర్థత్వం విరాటుడిదే అని గూఢంగా అధిక్షేపించాడు. అంత చెప్పినా సత్యాన్ని దర్శించలేని విరాటుడితో మరింత వాచ్యంగా 
చెప్పవలసివచ్చింది. (సంపా.) 


క అని యంతట నిలువక య । మృనుజేశ్వరు మొగము. జూచి మజియును నత. డి 
ట్లను( 'బురములోన( జాటం । బనుపు బృహన్నల జయంబు భవ్యవిచారా!' 258 


ప్రతిపదార్థం: అని= అట్టు పలికి; అంతటన్‌= అంతటితో; నిలువక= ఆగక; ఆ+మనుజేశ్య్వరు= ఆ విరాటరాజుయొక్క; 
మెగమున్‌= ముఖాన్ని; చూచి= పరికించి; అత(డు= కంకుభట్టు; మజీయును= ఇంకా; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= 
అన్నాడు; భవ్యవిచారా!= మంగళకరమైన ఆలోచన కలవాడా!; బృహన్నల జయంబు= బృహన్నలయొక్క విజయాన్ని; 
పురములోనన్‌= పట్టణంలో; చాటన్‌= చాటుటకు; పనుపు= ఆజ్ఞాపించుము. 


తాత్పర్యం: ధర్మరాజు అట్లా పలికి, అంతటితో ఆగకుండా విరాటుడి ముఖంకేసి చూస్తూ ఇట్టా అన్నాడు - 'నీకు 
మంచి ఆలోచన ఉంటే బృహన్నల విజయం సాధించాడని పట్టణంలో చాటించుము.” 


విశేషం: 'నా కొడుకు పౌరుషాన్ని నీవెందుకు పొగడలేవు?' అని విరాటు డడిగిన ప్రశ్నకు అసలు సంగతి పైపద్యంలో 
సమాధానంగా చెప్పాడు. అయినా సత్యం (గ్రహించలేని విరాటుడికి - విజయం సాధించింది ఉత్తరుడు కాదు, బృహన్నల అని 
చాటించుమని చెప్పాడు. బృహన్నలను సేడివాడిగానే తెలిసిన విరాటుడి కది అంగీకారం కాలేదు. విరాటుడు ధర్మరాజు 
వాక్యాలపై మోహావేశంతో (ప్రామాణికత్వాన్ని కోల్పోయాడు. ఉన్మాదావస్టలో అత డింకా ఉండిపోయాడు. 'భవ్యవిచారా! అన్న 
సంబోధనలోని అంతరార్జాన్ని (గహించలేకపోయాడు. (సంపా.) 


విరాటుండు కంకుని సారె(గొని వేయుట (సం. 4-63-44) 


ఆ. అనిన రౌద్రరసము మనమున నడరంగ(। బడగ యెత్తు నురగపాలు రేఖ 
నెనయు చేతిసారె. గొని వ్రేసె( బతి 'పేడి ; గడన యుడుగు మన్న నుడుగి వనుచు. 259 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; రౌద్రరసము= రౌద్రమనెడి రసం (మహా కోపం); మనమునన్‌= మనస్సులో; అడరంగన్‌= 
వ్యాపించగా; పడ(గ+ఎత్తు= పడగ విప్పునట్టి; ఉరగపాలు రేఖన్‌= సర్పరాజు రీతి; ఎనయు= పొందిన; చేతి= చేతిలోని; సారెన్‌+ 
కొని= పాచిక తీసికొని; పతి= విరాటరాజు; పేడిగడన= పేడియెన బృహన్నలను పొగడిక చేయటం, కీర్తించటం; ఉడుగుము+ 
అన్నన్‌= మానుమనగా; ఉడుగవు+అనుచున్‌= మానవనుచు; ్రేసెన్‌= విసరికొట్టెను. 


తాత్సర్యం: అనటంతో రౌద్రరస ముప్ప్బొంగగా పడగ నెత్తిన సర్పరాజువలె చేయెత్తి చేతిలోని పాచికతో విరాటుడు 
'ఆ పేడిగాడిని పొగడవద్దంటే మానవేం?” అని విసరికొట్టాడు. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 703 
విశేషం: అలం: ఉపమ. 


వ. ఇవ్విధంబున వ్రేటువడి యజాతశత్రుం డలుక గదురని హృదయంబుతోడం బాంచాలి దెసం జూడ్కిమల(గ 
నూరకుండె; నన్నారీరత్నంబును రయంబునం జేరి వ్రేటుగంటిం దొర(గు రుధిరంబు6 దన యుత్తరీయంబున 
మెత్తన యొత్తి యచ్చేరువ నున్న కనకకలశంబు జలంబులం గరతలంబు దడిపికొని తుడుచున్నప్పుడు 
మత్స్య మహీవల్లభుం 'డీశోణితంబు పైచీరం బట్టుటకు( గతం బేమి? యని తన్నడిగిన నతని కిట్లనియె. 

260 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; వ్రేటు+పడి= దెబ్బతిని; అజాతశత్రుండు= ధర్మరాజు; అలుక+కదురని= 
కోపంరాని; హృదయంబుతోడన్‌= మనస్సుతో; పాంచాలిదెసన్‌= (ద్రౌపదివైపు; చూడ్కి= చూపు; మలంగన్‌= ప్రసరించగా; 
ఊరకుండెన్‌= ఊరకున్నాడు; ఆ+నారీరత్నంబును= ఆ (ద్రౌపదియూ; రయంబునన్‌= వేగంగా; చేరి= దగ్గరకు వచ్చి; 
(వ్రేటుగంటిన్‌= దెబ్బతగిలిన గాయం వెంట; తొర(గు= కారెడి; రుధిరంబున్‌= రక్తమును; తన ఉత్తరీయంబునన్‌= తన 
సైటతో; మెత్తన= మెల్లగా; ఒత్తి= అద్ది; ఆ+చేరువన్‌+ఉన్న= ఆ దగ్గరలో ఉన్న; కనక కలశంబు= బంగారు చెంబులోని; 
జలంబులన్‌= నీతితో; కరతలంబు= చేతిని; తడిపికొని= తడిపి; తుడుచు+అప్పుడు= గాయాన్ని తుడిచే సమయంలో; 
మత్స్యమహీవల్లభుండు= విరాటుడు; ఈ శోణితంబు= ఈతడి రక్తం; పైచీరన్‌= నీ పైటతో; పట్టుటకున్‌= అద్దటానికి; 
కతంబు+ఏమి?= కారణం ఏమిటి?; అని= ఇట్టు; తన్నున్‌= సైరంధ్రిని; అడిగినన్‌= అడుగగా; అతనికిన్‌= విరాటుడితో; 
ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= పలికింది. 


తాత్సర్యం: ఈ విధంగా పాచికతో దెబ్బతిని అజాతశత్రువు కనుక ధర్మజుడు మనస్సులో కూడా కోపగించుకొనక, 
సైరంధ్రి కేసి చూశాడు. ఆమె వెంటనే వెళ్ళి పైటతో ఆ రక్తం కారే గాయాన్ని ఒత్తింది. దగ్గరలో బంగారు చెంబులో 
ఉన్న నీటితో చేయి తడుపుకొని అతడి గాయం తుడిచింది. అప్పుడా పైటకంటిన రక్తం చూచి విరాటుడు “ఈ 
రక్తం నీ పైటతో ఎందుకు అద్దావు?' అని ప్రశ్నించగా ఆమె ఇట్లా అన్నది. 


నిశేషం: 1. దెబ్బతిన్న ధర్మరాజు కోపగించలేదు. అజాతశత్రు వనిపించుకొన్నాడు. అతడి చిత్తవృత్తిని వ్యంజింపచేసే ఆ 
బిరుదాన్ని ఇక్కడ వాడటం సార్ధకం. 2. రక్తం కారుతూ ఉంటే కంకుభట్టు సైరంధ్రివైపు చూచాడు. అది సన్న్యాసి చేసేపని 
కాదు. విరాటుడికి అదొక అనుమానం కలిగించింది. 3. సైరంధ్రి వెంటనే వెళ్ళి తన పైటతో అతడి గాయంనుండి కారుతున్న 
రక్తాన్ని తుడిచింది. నీటితో కడిగింది. సామాన్యంగా సైరంధ్రులు అన్యపురుషుల సేవ చేయరు. అది మరొక అనుమానానికి 
దారితీసింది. 4. వారిరువురికీ ఏదైనా సంబంధం ఉన్నదా? అనే అనుమానంతో విరాటుడు అతడి రక్తాన్ని నీ పైటతో ఎందుకు 
అద్దావు?' అని అడిగాడు. 5. ఈ సన్నివేశంలో సైరంధ్రి సుదేస్టయొక్క అంతఃపురంలో ఉండవలసింది - మహారాజు 
మసలేచోట ఉండటం ఒక విశేషం. ధర్మరాజును ఒక కంట కనిపెట్టి ఉండటం మరొక విశేషం. ధర్మరాజు నిర్భయంగా రాజుతో 
మాట్లాడటం మరింత విశేషం. ఇవన్నీ అజ్ఞాతవాసకాలం తీరిందని పాండవులు భావించి బయటపడటానికి సిద్దపడుతున్న 
వైఖరిని స్పష్టపరుస్తున్నాయి. 6. విరాటుడి (ప్రశ్నకు (ద్రౌపది చెప్పే సమాధానం ఎట్టా ఉంటుందో? అనే ఉత్కంఠ పఠితలలో 
తలెత్తుతుంది. (సంపా.) 


తే. “విమల వంశంబునను బుణ్యవృత్తమునను । వటిలు నీతని రక్తంబు వసుమతీశ! 
ధరణిపై నెన్ని బిందువుల్‌ దొరంగె నన్ని । వర్షములు గల్లు నిం దనావర్షభథ యము.” 261 


704 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వసుమతీశ!= విరాటరాజా!; విమల వంశంబునను= కల్మషంలేని వంశంలోను; పుణ్యవృత్తమునను= మంచి 
నడవడితోనూ; వజణలు= ఒప్పే; ఈతని రక్తంబు= ఈతని రక్తం; ధరణిపైన్‌= భూమి మీద; ఎన్ని బిందువుల్‌= ఎన్ని చుక్కలు; 
తొరగాన్‌= కారునో; అన్ని వర్షములు= అన్ని సంవత్సరాలు; ఇందున్‌= ఈ దేశంలో; అనావర్షభయము= అనావృష్టి వలని 
భయం; కల్లున్‌= కలుగుతుంది. 


తాత్సర్యం: 'ఓ రాజా! స్వచ్చమైన వంశంలో పుట్టి ధర్మంగా జీవించే ఇతడి రక్తపు బిందువు లెన్ని చుక్కలు 
భూమిమీద పడితే అన్నేళ్ళు ఈ దేశంలో అనావృష్టి కలుగుతుంది.” 


విశేషం: ఇది ఒక చక్కని సూక్తివంటి పద్యం. స్వీయవర్తనానికి ఒక ధార్మికన్యాయాన్ని చూపుతున్న (ద్రౌపది (ప్రజ్ఞ ఇందులో 
ప్రదర్శితమయింది. ఇందులో ధర్మజుడి వంశం, శీలం చెప్పబడ్డాయి. నిర్మలత్వం చంద్రవంశ సూచకం, పుణ్యవృత్తం అతడి 
సార్థకనామ సూచకం. అటువంటివారిని బాధిస్తే భూమి బాధపడుతుందని హెచ్చరిక! అనావృష్టి రాజుల అధర్మవర్తనకు 
ఫలితంగా కలిగే (ప్రకృతి సంక్షోభమని ఆమె వ్యాఖ్యానించింది. (సంపా.) 


వ. అని చెప్పి యుత్తమ ద్విజలోహితపాతం బెట్లునుం గీడు గావున నీకు నొకహాని పుట్టుటకు( జాలక యిబ్దంగిం 
జేసితి నని వెండియు. గొండొక కీలాలంబు దొరంగం దొరంగం దుడుచుచుండె; నంత నట యుత్తరు 
నెదుర్కొనం బోయి. 262 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; ఉత్తమ= ఉత్తముడైన; ద్విజ= (బ్రాహ్మణుడి యొక్క లేదా క్షత్రియుడి యొక్క; లోహిత= 
రక్తముయొక్క; పాతంబు= పడటం; ఎట్టునున్‌= ఎట్టైనా; కీడు= చెరుపు కలిగిస్తుంది; కావునన్‌= కాబట్టి; ఒక హాని= ఒక 
చెడుపు; పుట్టుటకున్‌= కలుగుటకు; చాలక= సహించక; ఈశ+భంగిన్‌= ఈ రీతిగా; చేసితిన్‌+అని= చేశానని పలికి; 
వెండియున్‌= ఇంకను; కొండొక= ఇంచుక; కీలాలంబు= రక్తం; తొరంగన్‌*తొారంగన్‌= బాగా కారుతుండగా; తుడుచుచున్‌+ 
ఉండెన్‌= తుడుస్తూ ఉండిపోయింది; అంతన్‌= అంతలో; అట= అక్కడ; ఉత్తరున్‌= (వస్తున్న) ఉత్తరుడిని; ఎదుర్కొనన్‌= 
ఎదురుగా వెళ్ళితేవటానికి; పోయి= వెళ్ళి. 


తాత్సర్యం: అని చెప్పింది. ఇంకా “ఉత్తముడైన ద్విజుడి నెత్తురు పడటం కీడు కాబట్టి, ఈ దేశంలో ఏదైనా కీడు 
కల్లటం నాకిష్టం లేక ఇట్లా చేశాను” అన్నది. ఇంకా రక్తం చుక్కలుగా కారుతున్నది. అవి (క్రింద పడకుండా 
తుడుస్తూనే ఉన్నది సైరంధ్రి. అంతలో ఉత్తరుడి కెదురుగా వెళ్ళినవారు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: ఇక్కడ మరొక అనుమానం విరాటుడికి కలుగకుండా మాట నేర్పరితనం ప్రకటించింది సైరంధ్రిగా ఉన్న (ద్రౌపది. 
కంకుభట్టు విమలవంశం వాడనీ, పుణ్యవృత్తం కలవాడనీ సైరంధ్రి కెట్టా తెలుసు? అనే ప్రశ్న రావచ్చును. ఆమె ద్రౌపదీదేవికి 
సైరంధ్రిగా సేవలందించిన విషయం చెప్పుకొనవలసి వస్తుంది. ఇప్పు డామాటలు అవసరం లేదు. అయితే లోకంలో ఒక 
సాధారణ ధర్మాన్ని అనుసరించి ఆ పని చేశానని సైరంధ్రి తన చర్యను సమర్థించుకొన్నది. సన్నాసి వేషంలో ఉన్న ధర్మజుడు 
(కంకుభట్టు) ద్విజుడు. పుట్టుక, ఉపనయనం - అనే రెండు జన్మ లెత్తగల అధికారం బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు 
ఉన్నది కాబట్టి ద్విజశబ్దం ధర్మరాజుకు కూడా వర్తిస్తుంది. వారి రక్తం నేలమీద పడితే రాజుకు కీడు కలుగుతుందని 
ధర్మశా[స్తాలు చెప్పుతున్నాయి కాబట్టి కంకుభట్టు మీది (ప్రేమకంటె, ప్రభువుమీద ఉండే ఆదరాభిమానాలతో ఆ పని చేశానని 
గడుసుగా (ద్రౌపది సమాధానం చెప్పింది. అనుమానానికి తావు లేకుండా చేసింది. రక్తం కారటం తగ్గేంతవరకు ధర్మజుడి సేవ 
చేసికొనే అవకాశం కలిగించుకొన్నది. (సంపా.) 


విరాటపర్వము - పంచమాశ్వాసము 705 


క. మంగళ తూర్యరవములు సె | లంగ(గ మౌక్తిక విమిశ్ర లలితాక్షత వృ 
ష్టిం గురిసిరి విప్రులు. బు । ణ్యాంగనలును భద్రవాక్రయంబులతోదన్‌. 263 


ప్రతిపదార్థం: మంగళ= మంగళకరాలైన; తూర్యరవములు= వాద్యధ్వనులు; చెలంగ(గన్‌= ధ్వనించగా; మౌక్తిక విమిశ్ర= 
ముత్యాలతో కూడిన; లలిత+అక్షత వృష్టిన్‌= మంచి అక్షతలనెడి వానను; విప్రులు= బ్రాహ్మణులు; పుణ్య+అంగనలును= 
పవిత్రురాం|డైన ముత్తెదువలు; భద్ర, వాక+చయంబులతోడన్‌= మంగళకరమైన వాక్కుల మొత్తాలతో; కురిసిరి= కురిపించారు. 


తాత్పర్యం: మంగళవాద్యాలు మోగుతుండగా బ్రాహ్మణులు, సువాసినులు వేదాశీస్సులు, మంగళ గీతాలతో 
ముత్యాలు కలిపిన అక్షతలను వర్షంవలె కురిపించారు. 


విశేషం: అలం: రూపకం. 


ఉ. అత్తటి( గన్యకాజన సహస్రము. దానును జేరి వేడ్మమై 
నుత్తర చందనార్భ కుసుమోత్మరమున్‌ నవరత్న సంచయో 
దాత్త సువర్ణ పుష్పములు దందడి చల్లె. గిరీటిమీంద న 
య్యుత్తరుపై( బ్రమోదకలనోత్కట సంభ్రమ సంభృతంబుగన్‌. 264 


ప్రతిపదార్థం: ఆ+తటణిన్‌= అప్పుడు; కన్యకా, జన, సహస్రమున్‌= వేయిమంది (పెక్కుమంది) కన్యకల సమూహమున్నూ; 
తానును= ఉత్తరయును; చేరి= దగ్గరకు వచ్చి; వేడ్కమైన్‌= వేడుకతో; ఉత్తర= ఉత్తరాకుమారి; చందన+ఆ|(ర్ర= మంచి 
గంధంతో తడిపిన; కుసుమ+ఉత్కరమున్‌= పూల సముదాయాన్నీ; నవరత్న సంచయ= నవరత్నాల సముదాయాన్నీ; ఉదాత్త= 
గొప్పవైన; సువర్ణ పుష్పములు= బంగారు పువ్వులను; దందడిన్‌= విరివిగా; కిరీటిమీందన్‌= అర్జునుడి మీదను; ఆ+ఉత్తరుపైన్‌= 
ఆ ఉత్తరుడి మీదను; ప్రమోద కలనా= సంతోషంతో కూడిన; ఉత్కట= ఎక్కువైన; సం(భ్రమ= వేగిరపాటుతో; సంభృతంబుగన్‌= 
నిండినట్టుగా; చల్లైన్‌= చల్లింది. 


తాత్పర్యం: అప్పుడు ఉత్తర వేలమంది కన్యకాజనులు వెంటరాగా వేడుకతో మంచి గంధం కలిపిన పువ్వులున్నూ, 
నవరత్నాలు, బంగారు పువ్వులున్నూ, అర్జ్హునుడిమీద, ఉత్తరుడిమీద సంతోషంతో కలిగిన సంబరంతో చల్లింది. 


విశేషం: 1. రాజమందిరం వరకు (బ్రాహ్మణులూ, పుణ్యాంగనలూ స్వాగతం పలికారు. ఆపైన ఉత్తర చెలికత్తెలతో కలిసి 
స్వాగతం పలికింది. ఒక రాచమర్యాద, మరొకటి గృహమర్యాద. వారందరిలో బృహన్నల మహిమ తెలిసిన వ్యక్తి ఉత్తర ఒక్కతే. 
అందువలన ఉత్తరుడి విజయానికి కారకుడైన బృహన్నలపై ముందుగా మంగళద్రవ్యాల నుంచింది. ఆపైన ఉత్తరుడిమీద 
చల్లింది. ఆమె ఉచితజ్ఞతకూ, సూక్ష్మబుద్దికీ ఆ చర్య నిదర్శనం. (బ్రాహ్మణులూ, ముత్తెదువులూ ముత్యాలు కలిపిన అక్షతలు 
చల్లితే, ఉత్తరా, చెలికత్తెలూ నవరత్నాలతో కూడికొన్న బంగారు పూలను చల్లారు. ఒకరు ఆదరంతో, మరొకరు అనురాగంతో 
చల్లారు. సత్కారం కూడా శక్తియుక్తులను బట్టి ఉంటుందని తిక్కన తన వర్షనలో చిత్రించాడు. 


2 నవరత్నాలు: ముత్యం, మాణిక్యం, వైడూర్యం, గోమేధికం, వ(జ్రం, పవడం, పుష్యరాగం, మరకతం, నీలం. (సంపా 


706 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. తక్కటి వారలుం గని ముదం బలరార6గ6 గౌంగిలించుచున్‌ 
మొక్కుచు నాదటం దనదు మోముపయిం దనివోని చూడ్కులం 
ర్రిక్కితియించుచుం బొదివి గెల్పు నుతింప(గ రాజపుత్రుం డ 
య్యెక్కుడుమాట కోరువక యిట్లను నర్హజనంబుతో( దగన్‌. 265 


ప్రతిపదార్థం: తక్కటి వారలున్‌= మిగిలిన వారును; కని= చూచి; ముదంబు= సంతోషంతో; అలరారంగన్‌= ఒప్పగా; 
కౌంగిలించుచున్‌= కౌగిలించుకొంటూ; మైక్కుచున్‌= నమస్కరిస్తూ; ఆదటన్‌= తనివితీర; తనదు= తనయొక్క; మోముపయిన్‌= 
ముఖంమీద; తనివోని= తనివి తీరని; చూడ్కులన్‌= చూపులను; (క్రిక్కిణియించుచున్‌= ఎక్కువగా (ప్రసరింపచేస్తూ; పొదివి= 
చుట్టుకొని; గెల్పు నుతింపంగన్‌= విజయాన్ని స్తుతించగా; రాజపుత్రుడు= ఉత్తరుడు; ఆ+ఎక్కుడు మాటకున్‌= ఆ ఎక్కువైన 
మాటకు; ఓరువక= సహించక; అర్హజనంబుతోన్‌= తగినవారితో; తగన్‌= తగునట్టుగా; ఇట్టు= ఈ రీతిగా; అనున్‌= 
పల్కాడు. 


తాత్పర్యం: మిగతా వచ్చినవారు కూడా ఉత్తరుడిని చూచి సంతోషంతో కౌగిలించుకొనేవారు, (మొైక్కేవారు, తన 
ముఖాన్ని తనివి తీరనట్టుగా అదే పనిగా తెగచూస్తూ చుట్టుముట్టి జయమును కొనియాడుతూ ఉంటే, అది తనది 
కాదు కనుక ఆ ఎక్కువైన ప్రశంసలకు సహించలేక తగినవారితో తగినట్టుగా ఈ విధంగా అన్నాడు. 


విశేషం: ఉత్తరుడిని అభినందించేవారు మూడు రకాలుగా ఉన్నట్లు తిక్కన చిత్రించాడు. 1. కౌగిలించుకొనేవారు-వీరు 
ఆత్మీయులు, బంధువులు. 2.ప్రీతితో మయొక్కేవారు - సామంతులు, చిన్నవారు, సేవకులు; 3. తనివితీరకుండా ముఖంవైపు 
చూస్తూ (ప్రశంసించేవారు - పౌరులు, అభిమానులు. వారందరూ విజయుడు ఉత్తరుడని భావించి అభినందిస్తున్నారు. 
ఉత్తరుడు వాటిని స్వీకరించలేడు. కాదనలేడు. చిక్కులో పడ్డాడు. మనసులోని మథనను ఆగబట్టుకొనలేక తగినవారితో 
తగినరీతిగా ఈ విధంగా పలికాడు. అంటే దగ్గరివారితో జనాంతికంగా అన్న మాటల వంటివన్నమాట! ఇందులో ఉత్తరుడి 
చిత్తశుద్ది వ్యక్తమౌతున్నది. (సంపా.) 


చ.  'కురుబలమున్‌ జయించుటయు గోవుల దెచ్చుటయున్‌ బృహన్నలా 
స్పురిత భుజాబలంబునన చూవె; నిజం బిది; నాక యేల? యె 
వ్వరికిని నెవ్వరిం గెలువ వచ్చున యిట్టి సహాయ సంపదం 
బొరయక యున్న? మీ కెటు(గ( బోలునె నాబ్రదు కెట్టి భంగియో?' 266 


ప్రతిపదార్థం: కురుబలమున్‌= కౌరవుల సేనను; జయించుటయున్‌= గెలవటమున్నూ; గోవులన్‌= ఆవులను; తెచ్చుటయున్‌= 
తీసికొని రావటమున్నూ; బృహన్నలా= బృహన్నలయొక్క; స్ఫురిత= ప్రకాశించు; భుజా= భుజములయొక్క; బలంబునన్‌+అ= 
బలం చేతనే; చూవె= సుమా!) ఇది= నేను చెప్పినది; నిజంబు= సత్యం; నాకున్‌+అ= నాకే; ఏల?= ఏమిటి?; ఎవ్వరికినిన్‌= 
ఎవరికైనా; ఎవ్వరిన్‌= ఎవ్వరినైనా; ఇట్టి= ఇటువంటి; సహాయసంపదన్‌= సహాయసంపత్తిని; పారయకఉన్నన్‌= పొందనిచో; 
గెలువవచ్చున్‌+అ= గెలువ వీలగునా?; నా బ్రదుకు= నా జీవితం, నా బలం; ఎట్టిభంగియో= ఎటువంటిదయ్యేదో; మీకున్‌= 
మీకు; ఎణఖు(గన్‌+పోలునె?= తెలియ వీలగునా? 


తాత్సర్యం: ఈ బృహన్నలయొక్క భుజబలం మూలాననే కౌరవసేనను గెల్వటం, ఆవులను మరలించి తీసికొని 
రావటం జరిగింది. నిజం. నా ఒక్కడి మాటేమిటి? ఎవరికైనా ఎవరినైనా ఇటువంటి సహాయ సంపత్తి లేకపోతే 
గెలువవీలవుతుందా? నా కా సహాయం లేకపోతే నా బ్రదు కేమయ్యేదో మీ కేమి తెలుసు? 


విరాటపర్వము - పంచమాశ్వాసము 707 


విశేషం: ఉత్తరుడి కృతజ్ఞతాభావానికీ, నిజాయితీకి ఈ పద్యం తార్కాణం. 


1. కురుబలాన్ని జయించటానికీ గోవులను మరలించటానికీ కారణం - 'బృహన్నలా స్ఫురిత భుజాబలము'-అంటే- 
బృహన్నల (ప్రదర్శించిన భుజాబలమనీ, బృహన్నల రూపంలో తోచిన భుజాబలమనీ అర్థాలు. ఒక అర్థం సారథియొక్క 
వైపుణ్యాన్ని కీర్తించినట్టున్నది. రెండవది గూఢమైన విజయుడి పరాక్రమ ప్రశంస. ఈ రెండు అర్థాలు వచ్చేటట్లు పలికిన 
కాకువు ఆ వాక్య రచనా శిల్పం. ఇదె కృతజ్ఞతాభావ సూచకం. 


2. 'మీ కెలు(గ బోలునె నా (బ్రదు కెట్టి భంగియో' - అనే పాఠానికి - మీ కెటుం/గం బోలదె నా (బ్రదు కెట్టి భంగియో' 
- అనే పాఠాంతరం ఉన్నది. 'నా బ్రదుకు ఎటువంటిదో మీకు తెలియదా? అనే అర్థం పాఠాంతరంవలన ఏర్పడుతుంది. 
ఆ వాక్యం కంటె ఇప్పటి పాఠమే ప్రాఢంగా ఉన్నది. “ఆయన సహాయం లేకపోతే నా బ్రదు కేమయ్యేదో మీ కేమి తెలుసు?”- 
అనే వాక్యం తెలుగు జాతీయమైన అభివ్యక్తితో శక్తిమంతమైనది. మీ రెవ్వరూ ఊహించలేనంత సహాయం లభించటంవలననే 
నే నిట్లు బట్టకట్టి మీముందు నిలిచి ఉన్నానని భావనా రమణీయంగా ఉత్తరుడు ప్రాఢంగా పలికాడు. ఇది అతడి నిజాయితీకి 


ఉదాహరణం. (సంపా.) 


వ. అని సారథ్య ప్రశంసా ప్రకారంబుగా నక్కుమారుం డత్యుపచార వచనంబుల చందంబున సంక్రందననందను 
నుతించుచుం జనుదెంచి రాజమందిర ద్వారంబు( జేరు నవసరంబున. బ్రతిహారి ససంభ్రమగతిం జని 
భూవల్లభునకుం బ్రణమిల్లి భూమింజయ ప్రవేశంబు తెటింగు విన్నవించిన, 'నా రథికసారథులం జూచు వేడ్క 
మనంబు వేగిర పెట్టెడు, నయ్యిరువుర నియ్యెడకుం జయ్యన( దోడితె'మ్మను విభుని పలుకులు విని ధర్మ 
తనయుండు పణిహారితో నల్లన యిట్లనియె. 267 


ప్రతిపదార్థం: అని= ఇట్టు; సారథ్య= సారథ్యముయొక్క; ప్రశంసా 'ప్రకారంబుగాన్‌= (ప్రశంస చేసినట్టుగా; ఆ+కుమారుండు= 
ఆ ఉత్తరకుమారుడు; అతి+ఉపచార= మిక్కిలి గౌరవాన్ని తెలిపే; వచనంబుల చందంబునన్‌= వాక్యాల రీతిలో; సం(క్రందన 
నందనున్‌= అర్జునుడిని; నుతించుచున్‌= పొగడుతూ; చనుదెంచి= వచ్చి; రాజమందిర ద్యారంబున్‌= రాజమందిరం యొక్క 
ద్వారాన్ని; చేరు+అవసరంబునన్‌= చేరునప్పుడు; ప్రతిహారి= ద్వారపాలుడు; ససం(భ్రమ గతిన్‌= తొందర కలిగిన నడకతో; 
చని= లోనికి పోయి; భూ వల్లభునకున్‌= విరాటరాజునకు; (ప్రణమిల్లి= నమస్కరించి; భూమింజయ= ఉత్తరుడియొక్క; 
ప్రవేశంబు తెజంగు= (ప్రవేశించే విధానాన్ని; విన్నవించినన్‌= మనవి చేయగా; ఆ రథిక= రథికుడైన ఉత్తరుని; సారథులన్‌= 
సారథియైన బృహన్నలను; చూచువేడ్క= చూడవలెననే వేడుక; మనంబున్‌= మనస్సును; వేగిర పెట్టెడున్‌= తొందర 
పెట్టుతున్నది; ఆ+ఇరువురన్‌= ఆ ఇద్దరినీ; ఈ+ఎడకున్‌= ఇక్కడకు; చయ్యనన్‌= తొందరగా; తోడితెమ్ము+అను= కూడా 
ఉండి తీసికొనిరమ్ము అనెడి; విభుని= రాజుయొక్క; పలుకులు= మాటలు; విని; ధర్మనతయుండు= ధర్మరాజు; పణిహారితో= 
ద్వారపాలకుడితో; అల్లన= మెల్లగా; ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: సారథి సారథ్యాన్ని ప్రశంసించినట్టుగా ఎక్కువ ఉపచార వచనాలతో అర్జునుడిని పొగడుతూ రాజమందిర 
ద్వారానికి చేరేసరికి ద్యారపాలకుడు లోనికి వెళ్ళి విరాటుడికి నమస్కరించి, ఉత్తరుడు ప్రవేశం చేస్తున్నాడని చెప్పగానే, 
విరాటుడు ఉత్తరుడినీ, బృహన్నలనూ చూడాలనే వేడుకలో ఉన్నాడు కనుక వారిద్దరిని వెంటనే ప్రవేశపెట్టుమన్నాడు. 
ధర్మరాజు ఆ మాటలు విని ఆ భటుడితో మెల్లగా ఇట్లా అన్నాడు. 


క, _ '“ఇన్నెత్తురు గనుంగొనిన బృ | హన్నల కోపించు నన్ను నతిభక్తిమెయిన్‌ 
మన్నించు. గాన; రాజుం । దన్ను విచారింప కేమి తప్పు దలంచునో? 268 


708 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ఈ+నెత్తురు= ఈ రక్తం; కను(గొనినన్‌= చూస్తే; బృహన్నల= బృహన్నల; కోపించున్‌= కోపపడతాడు; 
నన్నున్‌= నన్ను; అతిభక్తి మెయిన్‌= ఎక్కువ భక్తితో; మన్నించున్‌= గౌరవిస్తాడు; కానన్‌= కాబట్టి; రాజున్‌= రాజును; తన్నున్‌= 
తనను; విచారింపక= ఆలోచించక; ఏమి తప్పు= ఏమి దోషం; తలయనో?= చేయాలని అనుకొంటాడో? 


తాత్సర్యం: బృహన్నల ఈ నెత్తురు చూస్తే కోపగించుకొంటాడు. అతడు నన్ను ఎక్కువగా గౌరవిస్తాడు. కనుక 
రాజుస్థాయి తనస్థాయి ఆలోచించకుండా ఏదైనా అపకారం చేయ తలపెట్టుతాడేమో! 


విశేషం: మూలంలో కంకుభట్టు అన్నమాటలు ఇంతకంటె కొంత భిన్నంగా ఉన్నాయి. వ్యాసుడు ధర్మజుడిని సత్య(వ్రతుడుగా 
పలికించాడు. 

“ఏతస్య హి మహాబాహో వ్రతమేతత్‌ సమాహితమ్‌ 

యో మమాంగే వ్రణం కుర్యా చ్చోణితం వాపి దర్శయేత్‌ 

అన్యత్ర సంగ్రామగతా న్న స జీవేదసంశయమ్‌ ॥ 

న మృష్యాద్‌ భృశసంక్రుద్దో మాం దృష్ట్వా తు సశోణితమ్‌, 

విరాటమిహ సామాత్యం హన్యాత్‌ సబలవాహనమ్‌॥” (4-63-53-54) 
“ఓ మహాబాహూ! బృహన్నల కొక (వ్రతం ఉన్నది. ఎవడైనా నా శరీరంమీద గాయం చేసినవాడూ, రక్తం కారేటట్టు చేసినవాడూ, 
యుద్దంలో తప్ప తక్కినచోట్ల (బ్రతుకడు. కాబట్టి నెత్తురు కారుతున్న నా స్థితిని ఇప్పుడు చూచాడా కోపించి ఆవేశంతో 
విరాటుడిని మంత్రులతో సేనతో వాహనాలతో సహా చంపివేస్తాడు” - ఈ మాటలు ద్యారపాలకుడికి చెప్పేవి కావు. వీటి వలన 
ఎన్నో ప్రశ్నలు రేకెత్తుతాయి. బృహన్నల ఆ వ్రతం పట్టటానికి కంకుభట్టు అతడి కేమౌతాడు? ఆ వ్రతం సంగతి కంకుభట్టు 
కెట్టా తెలుసు? అనే ప్రశ్నలు ముందు తలెత్తుతాయి. కంకుభట్టు వేషంలో ధర్మరాజు నిజం పలుకుతున్నాడనే సంతృప్తి మనకు 
కలిగినా అందులో సందర్భశుద్ది కొరవైనదని కావ్యకళా శిల్ప మర్మజ్ఞులు భావిస్తారు. తిక్కన మార్చిన కంకుభట్టు మాటలు 
సముచితంగా ఉన్నాయి. “అతిభక్తితో నన్ను బృహన్నల గౌరవిస్తాడు కాబట్టి నన్ను గాయపరచిన విరాటుడిని అతడు సహించక 
పోవచ్చును. ఆవేశంతో ఏదైనా అపచారం కూడా చేయవచ్చును'- అనే సంభాషణ చాలు. ఇది సందర్భౌచిత్యానికి ఉదాహరణం. 
(సంపా.) 


వ. _ ఇదిలెస్సగా.దుడుచునంతకు. దదీయ ప్రవేశం బించుకవడి వారింపుము; పదంపడి రానిత్తు గాని; యంతకు 
నుత్తరుం డొక్కరుండ వచ్చునట్లుగా జేయుము.” 269 


ప్రతిపదార్థం: ఇది= ఈ నెత్తురు; లెస్సగాన్‌= బాగా; తుడుచునంతకున్‌= తుడిచేవరకు; తదీయ (ప్రవేశంబు= బృహన్నల 
(ప్రవేశం; ఇంచుకవడి= కొంచెం సేపు; వారింపుము= ఆపుము; పదంపడి= తర్వాత; రానిత్తుగాని= రానిచ్చెదవుగాక; అంతకున్‌= 
అంతవరకు; ఉత్తరుండు= ఉత్తరుడు; ఒక్కరుండు+అ= ఒక్కడే; వచ్చునట్టుగాన్‌= ప్రవేశించేటట్టుగా; చేయుము= చేయవలసింది. 


తాత్సర్యం: ఈ నెతురు కారటం తగేవరకు బృహన్నలను రానియ్యకుము. తర్వాత రప్పించవచ్చును. ముందుగా 
కు గ 
ఉత్తరుడిని లోపలికి (ప్రవేశపెట్టుము.' 


క అని చెప్పి హర్ష సంభ్రమ । మున నజ్జననాయకుండు మును(గుట నదియే 
మని యడుగ( దలంపమి( దన । కనువై కార్యము ఘటించి యతనిం బుచ్చెన్‌. 270 


విరాటపర్వము - పంచనూశ్వాసను 709 
ప్రతిపదార్థం: అని చెప్పి= ఇట్టు చెప్పి; ఆ+జననాయకుండు= ఆ విరాటరాజు; హర్షసం(భ్రమమునన్‌= సంతోషంయొక్క 
సంబరంతో; మును(గుటన్‌= మునిగి ఉన్నందున; అది= ఆ మాట్లాడేది; ఏమని= ఏమిటని; అడుగన్‌+తలంపమిన్‌= 
అడుగదలచుకొనకపోవటంచేత; తనకున్‌= ధర్మరాజునకు; అనువు+ఐ= వీలై; కార్యము= పని; ఘటించి= సమకూర్చి; 
అతనిన్‌= ద్యారపాలకుడిని; పుచ్చెన్‌= పంపించాడు. 


తాత్పర్యం: ధర్మరాజు అట్లా చెప్పి, విరాటుడు సంతోష సంబరాలలో మునిగిపోయి ఉన్నందున, ఆ మాట్లాడుకొనేది 
ఏమిటని అడగదలచుకొనకపోవటం తనకు అనుకూలం కాగా ద్వారపాలకుడిని పంపించాడు. 


విశేషం: ఈ వివరణ మూలంలో లేదు. రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. రథినీ, సారథినీ ప్రవేశపెట్టుమన్నాడు. ప్రక్కనున్న కంకుభట్టు 
సారథిని తప్పించి ఉత్తరకుమారుడినే ముందు (ప్రవేశపెట్టుమన్నాడు. రాజు తరువాత అంతటి గౌరవం పొందుతున్న కంకుభట్టును 
శంకించలేదు ద్వారపాలకుడు. కాని, (ప్రభువు అనుమతి లేనిది అతడి ఆజ్ఞ పాటించలేడు. విరాటుడు ప్రమోదోన్మాదంలో 
ఉండటంచేత కంకుభట్టు మాటను కాదనలేదు. అదే అతడి అనుమతిగా భావించి ద్వారపాలకుడు వ్యవహరించాడు. 
ఆశ్చర్యమేమంటే - ఉత్తరుడి వెంట సారథి రాలేదేమి? అని కూడా ప్రభువు ప్రశ్నించలేదు. అదికూడా ఉన్మాదావస్థలోని భాగమే. 
రాజుయొక్క ఉన్మాదావస్థను ఉపాయంగా వాడుకొన్న ధర్మజుడు నిపుణుడని ధ్వని. (సంపా 


చ. అతండును బార్జు నిల్పి, వినయంబున నుత్తరు€ దోడి తెచ్చినం 
బితృచరణాంబుజంబులకు( బ్రీతి మెయిం బ్రణమిల్లె నాత(; డా 
పతియును జక్క జేర్ణై గరుపాటెడు మేనును హర్ష బాష్ప సం 
ఫ్లత మగు నాననంబు నయి పుత్రుని బెద్దయు. బ్రొద్దు కౌంగిటన్‌. 271 


ప్రతిపదార్థం: అతండును= ద్వారపాలకుడు కూడ; పార్టున్‌= అర్జునుడిని; నిల్సి= ఆపి; వినయంబునన్‌= వినయంతో; 
ఉత్తరున్‌= ఉత్తరకుమారుడిని; తోడి తెచ్చినన్‌= తోడ్కొనిరాగా; ఆతండు= ఉత్తరుడు; పితృచరణ+అంబుజంబులకున్‌= 
తండ్రిగారి పాదపద్మాలకు; పీతిమెయిన్‌= సంతోషంతో; ప్రణమిల్లెన్‌= నమస్కరించాడు; ఆ పతియును= ఆ విరాటరాజు 
కూడ; గరుపాటెడు= పులకించెడి; మేనును= శరీరం కలవాడునూ; హర్షబాష్పు= ఆనందా(శువులతో; సంవ్లుతము+అగు= 
తడిసిన; ఆననంబున్‌+అయి= ముఖం కలవాడు అయి; పు(త్రునిన్‌= కుమారుడిని; పెద్దయున్‌= చాల; (ప్రొద్దు= కాలం; 
కౌంగిటన్‌= కౌగిట్లో; చక్కన్‌= చక్కగా; చేర్చెన్‌= చేర్చాడు. 


తాత్సర్యం: ద్వారపాలకుడు ధర్మరాజు చెప్పినట్లే అర్జునుడిని ఆపి, ఉత్తరుడిని లోపలికి తీసికొనిరాగా, ఉత్తరుడు 
తండ్రి పాదాలకు ప్రీతితో ప్రణామం చేశాడు. విరాటుడు సంతోషంతో ఒడలు పులకించగా, ఆనందాశువులతో 
ముఖం తడుస్తుండగా అతడిని ఎంతోసేపు కౌగిట్లో చేర్చుకొన్నాడు. 


వ. ఇవ్విధంబున నాలింగితుండయి భూమింజయుండు పునః పునః ప్రణామంబు సేసి, కంకునిం గనుంగొని 
సగౌరవంబుగా నమస్కరించి, మొగంబుగంటి సూచి “యిది యేమి? యని యడిగిన. 272 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; ఆలింగితుండు+అయి= ఆలింగనం చేసికొనబడినవాడై; భూమింజయుండు= 
ఉత్తరుడు; పునఃపునః= మరలమరల; (ప్రణామంబు= నమస్కారం; చేసి; కంకునిన్‌= ధర్మరాజును; కనుంగొని= చూచి; 
సగౌరవంబుగాన్‌= గౌరవంతో కూడినట్టుగా; నమస్కరించి= దండంపెట్టి; మొగంబుగంటి= మొగంమీద గాయాన్ని; చూచి; 
ఇది+ఏమి అని= ఇదేమిటని; అడిగినన్‌= అడుగగా. 


710 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అట్లా మరల మరల కౌగిలించుకొన్న తరువాత ఉత్తరుడు తండ్రికి తిరిగి తిరిగి నమస్కారాలు చేశాడు. 
కంకుడివైపు చూచి సగౌరవంగా నమస్కరించాడు. ముఖంమీద గాయం కనిపించింది. “ఇ దేమిటిని అడిగాడు. 


విశేషం: “ఇదేమిటి?” -అని ఉత్తరుడు వేసిన ప్రశ్న కీలకమైనది. తీగ కదిపితే డొంక కదులుతుందన్న సామెత ఇక్కడ 
బుజువవుతుంది. విరాటుడు విజయ వృత్తాంతాన్ని గురించి ఇంకా అడుగనే లేదు. కంకుభట్టు స్థితిని చూచి ఉత్తరుడు 
ఆతురతతో (ప్రశ్నించాడు. ఆ ప్రశ్న కంకుభట్టును ధర్మరాజుగా గుర్తించాడా? లేదా అన్నదానికి సంకేతం. గుర్తించినట్టూ, ఆ 
గుర్తింపును గోప్యంగా ఉంచుతున్నట్టూ ధర్మజుడు (గ్రహించాడు. ఎందువల్లనంటే - అజ్ఞాతవాస వ్రతకాలం ముగిసింది కాబట్టి 
అర్జునుడు నిజవేషంతో బయటపడి యుద్దం చేసి ఉండాలి; కాని, పేడివేషంతోనే తిరిగి వచ్చాడు. పేడివాడు అర్జునుడని 
ఉత్తరుడికి తెలిస్తే, కంకుభట్టు ధర్మరాజని తెలిసిపోయి ఉంటుంది. అది జరిగిందా? లేదా? అని తెలిసికొనటానికే ఉత్తరుడి 
ఏకాంత (ప్రవేశం. ధర్మజుడు ఆవులిస్తే (ప్రేవులు లెక్కపెట్టగలడు. కంకుభట్టును ధర్మజు డని పేర్కొంటే కథ నొక విధంగా 
నడపాలి. లేదా, మరొకవిధంగా నడపాలి. అందుకొరకు ధర్మజుడు పన్నిన వ్యూహ మిది. అతడి లోతులు సాధారణంగా 
అంతుపట్టవు. (సంపా.) 


క  'ఏ నీ విజయము వొగడ(గ(। దా నప్పుడు పేడిం బొగడె; దానం గోపం 
బూనిన సైరింపక నా । చే నడిచితి సారె. గొని విశ్శంఖలవృత్తిన్‌'. 273 


ప్రతిపదార్థం: ఏన్‌= నేను; నీ విజయము= నీయొక్క గెలుపును; పొగడంగన్‌= పొగడగా; అప్పుడు; తాన్‌= కంకుభట్టు; పేడిన్‌= 
బృహన్నలను; పొగడెన్‌= పొగడాడు; దానన్‌= దానితో; కోపంబు= కోపం; ఊనినన్‌= పొందగా; సైరింపక= సహించలేక; నాచేన్‌= 
నా చేతితో; సారెన్‌= పాచికను; కొని= తీసికొని; విశ్చంఖల వృత్తిన్‌= అడ్డులేని రీతిగా; అడిచితిన్‌= కొట్టాను. 


తాత్సర్యం: విరాటు డన్నాడు - 'నాయనా! నేను నీ విజయాన్ని పొగడుతూంటే, ఇతడు ఆ పేడి గెలిచాడని 
పొగడాడు. దానితో కోపం వచ్చి సహించలేక వెనుకాముందూ చూడకుండా నేనే పాచికతో కొట్టాను. 


క అని పతి పలికిన విని నె। మ్మనమున భయ సంభ్రమములు మల్లడిగొన న 

మ్మనుజేంద్రనందనుం డి । ట్లను నత్యాదరము మెటియ నాతనితోడన్‌. 274 
ప్రతిపదార్థం: అని= ఇట్టు; పతి= విరాటుడు; పలికినన్‌= పలుకగా; నెమ్మనమునన్‌= మనస్సులో; భయ సం(భ్రమములు= 
భయం, తొందరయును; మల్లడిగొనన్‌= పెనవేసికొనగా; ఆ+మనుజ+ఇంద్ర నందనుండు= ఆ ఉత్తరుడు; అతి+ఆదరము= 
మిక్కిలి గౌరవం; మెజయన్‌= కనపడగా; ఆతనితోడన్‌= తండ్రితో; ఇట్టు= చెప్పబోయే రీతిగా; అనున్‌= అన్నాడు. 


తాత్సర్యం: అని విరాటరాజు పలుకగా భయం, కంగారు మనస్సులో కలిగి ఉత్తరుడు మిక్కిలి గౌరవంతో 
తండ్రితో ఇట్టా అన్నాడు. 


తే. “తప్పు చేసితి రీ; రిట్లు దగునె? వీర । లేమిగతి( బల్మినను నది యెల్ల మనము 
గైకొనవలయుంగా; కిట్లు గాదు కూడ । దని నిషేధించు టొప్పునె మనుజనాథ! 275 


ప్రతిపదార్థం: మనుజనాథ!= రాజా! ఈరు= మీరు; తప్పు= దోషము; చేసితిరి= చేసినారు; ఇట్టు= ఇట్లా కొట్టటం; తగునె?= 
ఉచితమా?; వీరలు= వీరు; ఏమిగతిన్‌= ఏ రీతిగా; పల్కిననున్‌= మాట్లాడినా; అది+ఎల్లన్‌= అదంతా; మనము= మనము; 
కైకొనవలయున్‌= అంగీకరించవలసిందే; కాక= అట్టుకాక; ఇట్టు= మీరు చెప్పినది; కాదు కూడదు= అవును కాదు; అని; 
నిషేధించుట= కాదనటం; ఒప్పునె?= తగునా? 


విరాటపర్వము - పంచమాశ్వాసము 711 


తాత్సర్యం: 'ఎంత తప్పు చేశారు? వీరు ఏమి మాట్లాడినా మనం అంగీకరించవలసిందే కాని, కాదు కూడదు- అని 
నిషేధించటం ఉచితమా?” 


వ. అని మజియును. 276 
తాత్సర్యం: అని పలికి ఇంకా. 


క. “సవినయముగ బ్రార్జింపుండు । పవిత్ర చారిత్రులైన పరమ ద్విజు లి 
ట్లవమతులై కోపించిన | నవనీశుల కేల కల్లు నాయువు సిరియున్‌?' 277 


ప్రతిపదార్థం: సవినయముగన్‌= వినయంతో కూడినట్టుగా; ప్రార్జింపుండు= ప్రార్థించండి; పవిత్ర చారిత్రులు+ఐన= పవిత్రమైన 
నడవడిక కల; పరమద్విజులు= ఉత్తమ (బ్రాహ్మణులు (ఇక్కడ (బ్రాహ్మణులని అసత్యం చెప్పకుండా ద్విజులని క్షత్రియ 
సాధారణ పదం వాడడం గమనించ దగింది); ఇట్టు= ఈ రీతిగా; అవమతులు+ఐ= అవమానించబడినవారై; కోపించినన్‌= 
కోపిస్తే; అవనీ+-ఈశులకున్‌= రాజులకు; ఆయువు= ఆయుస్సు; సిరియున్‌= సంపదయున్నూ; ఏల= ఏ రీతిగా; కల్లున్‌?= 


కలుగుతాయి? 


తాత్పర్యం: 'వినయంతో వారిని ప్రార్థించండి. ఇటువంటి పవిత్రమైన చరిత్రకలవారు కోపిస్తే రాజులకు ఆయుస్సు, 


సిరిసంపదలు ఎట్టా కలుగుతాయి?” 


వ. అనిన విని యమ్మాటలు పాటిగాం బట్టి విరాటుండు భయ భక్తియుక్తంబుగా వేండికొనినం బాండవాగ్రజుండు 
నగుచు 'నాకు నలుక యెక్కడిది? యితండును గీడుతెరువువాండు గాం డిదియొక్క కీడుప్రొద్దున నయ్యెం 
గాని' యని తాను రాజుదెస( బ్రసన్నుం డగుట తెలియునట్లుగా నుత్తరుతోడం బలికిన, నమ్మహీవల్లభుండు 
సంతసిల్లి, తదవసరంబున( బ్రవేశించి కాంచిన యా బృహన్నల నాదరించి నిజనందను నాలోకించి 
యిట్లనియె. 278 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= వినిపించుకొన్నవాడై; ఆ+మాటలు= ఆ మాటలు; పాటిగాన్‌+పట్టి= 
పాటించవలసినవిగా తీసికొని; విరాటుండు= విరాటరాజు; భయభక్తి= భయంతో, భక్తితో; యుక్తంబుగాన్‌= కూడినట్లుగా; 
వేండికొనినన్‌= ప్రార్థించగా; పాండవ+అ(గ్రజుండు= ధర్మరాజు; నగుచున్‌= నవ్వుతూ; నాకున్‌= నాకు; అలుక= కోపం; 
ఎక్కడిది?= ఎక్కడ వచ్చింది?; ఇతండును= ఈ విరాటుడు కూడా; కీడు తెరువువాండు= చెడు మార్గంలో నడిచేవాడు; 
కాడు; ఇది+ఒక్క కీడుప్రొద్దునన్‌= ఇది ఒక చెడుగడియలో; అయ్యెన్‌+కాని= అయినది కాని; అని= అని పలికి; తాను= 
ఆ ధర్మరాజు; రాజుదెసన్‌= విరాటుడిపట్ట; ప్రసన్నుండు+అగుట= అను[గ్రహించినట్టుగా; తెలియునట్టుగాన్‌= స్పష్టమయ్యేటట్టు; 
ఉత్తరుతోడన్‌= ఉత్తరుడితో; పలికినన్‌= పలుకగా; ఆ+మహీవల్లభుండు= ఆ విరాటుడు; సంతసిల్లి= సంతోషించి; తద్‌+ 
అవసరంబునన్‌= ఆ సమయంలో; (ప్రవేశించి= లోనికివచ్చి; కాంచిన= తనను దర్శించి నట్టి; ఆ బృహన్నలను= ఆ అర్జునుడిని; 
ఆదరించి= గౌరవించి; నిజనందనున్‌= తన కుమారుడిని; ఆలోకించి= చూచి; ఇట్టు= ఈ (ప్రకారంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: ఉత్తరుడు అట్లా అనేసరికి ఆ మాటలు పాటించి విరాటుడు భయభక్తులతో (ప్రార్థించగా, ధర్మరాజు 
'నాకు అసలు కోపమే రాలేదే. ఇతడు కూడా చెడు త్రోవను పోయేవాడు కాడు. ఇవ్వేళే ఎందుకో ఒక చెడు గడియలో 


712 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఇట్టా చేశాడు' అని అంటూ రాజుమీద అను[గ్రహించినట్టు ఉత్తరునకు తెలిసేటట్టుగా పలికాడు. అప్పుడు రాజు 
సంతోషించాడు. అప్పుడే లోనికి వచ్చి బృహన్నల రాజుగారిని దర్శించగా విరాటుడు అతడిని ఆదరించాడు. 
కొడుకువైపు చూచి ఇట్టా అన్నాడు. 


విరాటు( డుత్తరుని సమరప్రకారం బడుగుట (సం. 4-64-12) 


ఉ. 'ద్రోణు(డు భీష్ముడుం గృపుండు ద్రోణసుతుండును గర్జుండుం బశు 
త్రాణ పరాయణత్వమున దర్ప సముజ్వ్వల భంగి నుల్లస 
ద్దాణ పరంపరల్‌ గురియం. బార్జివు(డున్‌ వెనుదన్ని చూడ న 
క్షీణ జవంబునం గవియు సేనకు మార్కొన నగ్గలించితే? 279 


ప్రతిపదార్థం: (దోణు(డు= ద్రోణుడును; భీష్ము(డున్‌= భీష్ముడును; కృపుండున్‌= కృపాచార్యుడును; (దోణసుతుండును= 
అశృత్తామయును; కర్గుడున్‌= కర్షుడును; పశుత్రాణ= గోవులను రక్షించటంలో; పరాయణత్వమునన్‌= ఆసక్తితో; దర్చ= 

థ ac) ac) a రమా. 
గర్వముయొక్క; సముజ్జ్యల భంగిన్‌= హెచ్చిన రీతిలో; ఉల్లసత్‌= (ప్రకాశించే; బాణ పరంపరల్‌= బాణాల పంక్తులను; 
కురియన్‌= కురిపించగా; పార్టివుడున్‌= దుర్యోధనుడు కూడా; వెన్ను+తన్ని= వెనువెంట నిలిచి; చూడన్‌= చూస్తూ ఉండగా; 
అక్షీణ= క్షీణించని; జవంబునన్‌= వేగంతో; కవియు= మీదికి వచ్చే; సేనకున్‌= సైన్యానికి; మార్కొనన్‌= ఎదుర్కొనుటకు; 
అగ్గలించితే= అతిశయంగా ముందుకుపోగల్లితివా? 


తాత్సర్యం: ద్రోణుడు, భీష్ముడు, కృపుడు, అశ్వత్థామ, కర్షుడు - వీరందరూ పశువులను రక్షించాలనే పట్టుదలతో 
బాణాలవర్షం కురిపించగా, దుర్యోధనుడు వెంటనుండి చూస్తుండగా, మీదికి మహావేగంతో వచ్చే సేనలను 
ఎదుర్కొనటానికి ఉత్సహించావా? 


ఉ. బాసట లేదు క్రొవ్వడర బంటుతనంబున. దా(కితేనియుం 

బాసినచోట వాయు. బెటి పట్టుల వీరు లుదగ్రనృత్తిమై 

మూసికొనంగ వత్తు రొక మోహర మమ్ముల మ్రుగ్గెనేని నా 

సాసల నొక్కరుండ యను నాగ్రహవృత్తి బలంబు పై(బడున్‌. 280 
ప్రతిపదార్థం: బాసట లేదు= సహాయం లేదు; (క్రొవ్వు+అడరన్‌= మదం వ్యాపించగా; బంటుతనంబునన్‌= పౌరుషంతో; 
తాంకితి+ఏనియున్‌= ఎదుర్కొన్నప్పటికీ; పాసిన చోటన్‌= వదిలిన చోట; పాయున్‌= విడిపోవుట; పెజ పట్టులన్‌= తక్కిన చోట్ల; 
వీరులు= యోధులు; ఉద([గ్ర వృత్తిమైన్‌= విసురుగా; మూసికొనంగన్‌= ముట్టడించటానికి; వత్తురు= దగ్గరకు వస్తారు; ఒక 
మోహరము= ఒకరు చేసిన వ్యూహం; అమ్ములన్‌= బాణాలతో; (మ్రగ్గెనేనిన్‌= చనిపోతే; ఒక్కరుండు+అ= ఒక్కడే! అను+ 
ఆ(గ్రహవృత్తిన్‌= అనెడి ఆ(గ్రహంతో; బలంబు= సేన; ఆస+ఆసలన్‌= అధికాశతో; పైంబడున్‌= మీదపడుతుంది. 
తాత్సర్యం: నీకు సహాయుడు లేడు. క్రొవ్వెక్కి తాకితే విడిచినచోట విడిచినట్లే ఉంటుంది. తక్కిన చోట్ల ఉన్న 

౧ ౧ 

వీరులు కూడా వచ్చి అమాంతంగా మీద పడతారు. వాళ్ళను ఒకవేళ కొట్టగలిగితే ఒక్కడే అనే ఆగ్రహంతో తక్కిన 
సేనలు వచ్చి అధికాశతో మీద పడతాయి. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 713 


ఆ. ఒకండు పరశురాము నోర్షినవాం డొక్క। రుండు ధనువునకు గురుండు దాన; 
హరువరమునం బుట్టి యక్షీణ బల విక్ర; మముల నొక్క. డొప్పు మాటు లేక. 281 


ప్రతిపదార్థం: ఒకండు= ఒక వీరుడు-భీష్ముడు; పరశురామున్‌= పరశురాముడిని; ఓర్చినవాండు= ఓడించినవాడు; ఒక్కరుండు= 

మరొక్కడు- (ద్రోణాచార్యుడు; ధనువునకున్‌= ధనుర్విద్యకు; తాను+అ= తానే; గురుండు= గురువు; హరువరమునన్‌= శివుడి 

వరమున; పుట్టి; అక్షీణ= క్షీణించని; బల విక్రమములన్‌= బల పరాక్రమాలతో; ఒక్కండు= మరొకడు-అశృత్తామ; మాజులేక= 
[స యల యె A) థ 

తన కెదురు లేక; ఒప్పున్‌= (ప్రకాశిస్తాడు. 


తాత్సర్యం: కౌరవసేన లోని వీరులలో ఒకడు పరశురాముడిని ఓడించినవాడు, ఒకడు స్వయంగా ధనుర్విద్యా 
గురువు. మరొకడు శివుడి వరాన పుట్టి క్షీణించని బలపరా(క్రమాలతో ఎదురులేనివాడు. 


విశేషం: పరశురాముడిని గెలిచినవాడు భీష్ముడు. (చూడు. ఉద్యోగ. 4-273-360). కురుపాండవులకు ధనుర్విద్యాచార్యుడు 
ద్రోణుడు. ద్రోణుడు సంతానం కొరకు శివుడిని గూర్చి తపస్సుచేసి, ఆ మహాదేవుడి వరం వలన రుద్రాంశ సంభూతుడైన 
అశ్వత్భామను పుత్రుడిగా పొందాడు. (చూడు. శివపురాణం శతరు(ద్రీయ సంహిత. సంహిత. 3. అధ్యా. 36. క్ట 6-14). 
ఉ. తక్కటి వారలున్‌ సురల దైత్యులనైనను బోర గెల్లువా 

రక్కురుసేన మేటిమగ లా ధృతరాష్ట్ర తనూజు లాజి నొ 

క్కొక్కండ ధాత్రి యంతయును నోర్వంగ6 జాలుదు రట్టివారి నీ 

వెక్కటి దా(కి నొవ్వకయు నెమ్మెయి గెల్టితి నాకు జెప్పుమా! 282 
ప్రతిపదార్థం: తక్కటి వారలున్‌= మిగిలిన వారుకూడ; సురలన్‌= దేవతలను; దైత్యులన్‌+ఐనను= రాక్షసులనైనా; పోరన్‌= 
యుద్దంలో; గెల్బువారు= గెల్వగల్గినవారు; ఆ+కురుసేనన్‌= ఆ కౌరవసేనలోని; మేటిమగలు= గొప్ప వీరులు; ఆ ధృతరాష్ట్ర 
తనూజులు= ఆ ధృతరాష్ట్రుడి పుత్రులు-కారవులు; ఆజిన్‌= యుద్దంలో; ఒక్కొక్కండ= ఒక్కడొక్కడే; ధాత్రి= భూమిని; 
అంతయును= సమస్తాన్ని; ఓర్వంగన్‌= ఓడించటానికి; చాలుదురు= సమర్ధులు; అట్టివారిన్‌= అటువంటివారిని; నీవు; ఎక్కటిన్‌= 
ఒంటరిగా; తాంకి= ఎదుర్కొని; నొవ్వకయున్‌= ఏమీ దెబ్బతగులకుండా; ఏ+మెయిన్‌= ఏ రీతిగా; గెల్చితి(వి)= జయించావు; 
నాకున్‌= నాకు; చెప్పుమా!= చెప్పుము! 
తాత్పర్యం: మిగిలిన వారుకూడా దేవతలనైనా, రాక్షసులనైనా యుద్దంలో గెలువగల మహావీరులు. ఆ ధృతరాష్ట్రుడి 
కొడుకులున్నారే వారు ఒక్కొక్కరు పృథివిని గెలువగల వీరులు. అటువంటి వారి సేనను నీ వొక్కడవు ఎదిరించి, 
శరీరం ఏమీ కందకుండా ఎట్లా గెల్టావో నాకు చెప్పుము. 


ఉ. గోవుల నెట్టు లాంితి? వకుంఠితవిక్రము(డైన రాజరా 
జేవిధి మానభంగమున కెల్లను నోరి పలాయమానుండై 
నీ విజయంబు సైంచి ఘననిందకు నియ్యకొనంగ. జాలె/ బు 
త్రా! వెజి. గయ్యెడున్‌ రణవిధం బఖిలంబు నెజటుంగ. జెప్పుమా!” 283 


ప్రతిపదార్థం: పుత్రా!= కుమారా!; గోవులన్‌= ఆవులను; ఎట్టులు= ఏ రీతిగా; ఆంగితివి= ఆపితివి; అకుంఠిత= మొక్కవోని; 
విక్రముండు+ఐన= పరాక్రమం కలిగిన; రాజరాజు= దుర్యోధనుడు; ఏ విధిన్‌= ఎట్టు; మానభంగమునకున్‌= అభిమానం 


714 శ్రీమదాంధ్ర మహాభారతము 

పోవటానికి; ఎల్లను= పూర్తిగా; ఓర్చి= సహించి; పలాయమాను(డు+ఐ= పారిపోతున్నవాడై; నీ విజయంబు= నీ గెలుపును; 
సైంచి= సహించి; ఘన నిందకున్‌= గొప్పదైన నిందకు; ఇయ్యకొనంగన్‌= ఒప్పుకొనుటకు; చాలెన్‌= సమర్గుడయ్యాడు; 
వెజంగు= ఆశ్చర్యం; అయ్యెడున్‌= జౌతున్నది; రణవిధంబు= యుద్దం జరిగిన విధం; అఖిలంబున్‌= సమస్తాన్ని; ఎలుంగన్‌= 
నాకు తెలిసేటట్టు; చెప్పుమా!= చెప్పుము. 


తాత్సర్యం: కుమారా! ఆవులను ఎట్టా మరలించగలిగావు? గొప్ప పరాక్రమం కల రాజరాజు మానభంగానికి 
సహించి పలాయనం చిత్తగించి, నీ గెలుపు అంగీకరించి, నిందకు ఎట్లా ఒప్పుకొనగలిగాడు? నా కాశ్చర్యం వేస్తున్నది. 
యుద్దం ఎట్లా జరిగిందో వివరంగా చెప్పుము.” 


విశేషం: యుద్దం జరిగిన విధానాన్ని ఊహించుకొంటేనే విరాటుడికి భయంతో నిండిన ఆశ్చర్యం కలిగింది. ఆ యుద్దం 
రాజరాజుతో. అతడు అకుంఠిత పరా(క్రముడు. అభిమాన ధనుడు. ఓటమిని అంగీకరించనివాడు. అటువంటి వాడి అపార 
సైన్యాన్ని ఓడించి, ఆవులను మళ్ళించి, అతడిని పలాయనం చిత్తగించేటట్టు చేసిన ఆ యుద్దం భయంకరంగా జరిగి ఉండాలి. 
అంతటి యుద్దాన్ని గురించి, అందులో ఉత్తరుడు సాధించిన విజయాన్ని గురించి తెలిసికొనాలనే ఉత్కంఠ మూర్తి కట్టినట్టున్నది 
ఈ పద్యం. “పుత్రా! వెజంగయ్యెడున్‌ । రణవిధం బఖీలంబు నెజుంగ6 జెపుమా! - అన్న వాక్యం కొసమెరుపుగా మెరిసిన 
పాత్రోచిత సందర్భోచిత వాక్య విన్యాస శిల్పానికి మచ్చుతునక. (సంపా.) 


చ. అనవుడు నాత. డిట్లనియె 'నక్కురుసేనల నేను గెల్వ; గో 
ధనమును నే మరల్ప్వ; మన దైవబలంబున జేసి దేవసం 
జనితుండు నాగ నర్దనుగు చందమువాండు మహాత్మ డొక్కరుం 
డని ననుం గాచెః గౌరవుల నందటి గెల్లి మరల్రె గోవులన్‌. 284 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; ఆతండు= ఉత్తరుడు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; ఆ+కురుసేనలన్‌= 
ఆ కారవసేనలను; నేను; గెల్వన్‌= గెలవలేదు; గోధనమును= ఆవుల మందలనే సంపదను; నేన్‌= నేను; మరల్పన్‌= 
మరలించలేదు; మన దైవబలంబునన్‌+చేసి= మనయొక్క దైవబలం వలన; దేవ సంజనితుండునాంగన్‌= దేవతలకు పుట్టిన 
వాడువలై; అర్హము+అగు= తగిన; చందమువాండు= విధంకలవాడు; మహాత్ముండు= మహానుభావుడు; ఒక్కరుండు= ఒకడు; 
అనిన్‌= యుద్దమందు; ననున్‌= నన్ను; కాచెన్‌= రక్షించాడు; కౌరవులన్‌= కౌరవులను; అందణన్‌= అందరిని; గెల్ఫి= 
జయించి; గోవులన్‌= ఆవులను; మరల్చెన్‌= మరలించాడు. 


తాత్సర్యం: అనగా ఉత్తరు డిట్టా అన్నాడు - ఆ కౌరవసేనలను నేను గెలవలేదు, ఆవులను మరల్భ్ఫలేదు. మనకు 
దైవబలం ఉన్నది కనుక ఒక మహాత్ముడు, దేవాంశ సంభూతుడు వచ్చి యుద్దంలో నన్ను కాపాడి, కౌరవుల నోడించి, 
ఆవులను మరలించాడు. 


విశేషం: 228వ పద్యంలో 'నీ చేసిన యీ పని నాచే. గాక యునికి పతి యెజుంగండొకో! | జనులు నిజము సేయుదురే! 
నిను నెజింగింపకయ చెప్ప నేర్తునె పొగడన్‌ - అని అన్నాడు అర్జునుడితో ఉత్తరుడు. తాను విజయం సాధించినట్లు చెప్పితే 
ఎవ్వరూ నమ్మరని తెలిసిన ఉత్తరుడు అర్జునుడని ఎవరూ గుర్తించకుండా గుప్తంగా అర్జునుడే విజయాన్ని సాధించినట్లు 
చెప్పాడు. దేవ సంజనితుడు - అనేమాట సార్ధకం. దేవకులంలో పుట్టినవాడు, దేవతలకు లేదా దేవుడికి లేదా ఇంద్రుడికి 
పుట్టినవాడు అనే అర్థం వచ్చేటట్టు అర్జునుడిని సూచించాడు. అసత్యదోషం నుండి, కృతఘ్నతా పాపంనుండి తప్పించుకొన్నాడు. 


విరాటపర్వము - పంచనూశ్వాసను 715 
మాటనేర్సరితనాన్ని (ప్రకటించాడు. దేవసంజనితుడో అన్నట్టు ఉత్రేక్షాలంకారంలో చెప్పటం బొచిత్యం. 'అర్హమగు చందమువా( 
డు'- అనే విశేషణంలో ఇప్పటి పేడిరూపంలో కాక సహజమైన ఉజ్జ్వల రూపంలో ఉన్నవాడని భావం. 'మహాత్ముండు” - ఇది 
తెలుగు జాతీయం. అద్భుత (ప్రభావం కలవాడిని మహాత్ముడని పిలవటం తెలుగువారి నుడికారం. 'ఒక్కరుండు'- అనే మాట 
ఏకైకవీరుడై అనే అర్థాన్ని ప్రకటించింది. అత డొక్కడే మూడు పనులు చేశాడు. 1. ఉత్తరుడిని రక్షించాడు, 2. కౌరవులనందరిని 
గెలిచాడు, 3. ఆవులను మళ్ళించాడు. ఉత్తరుడు అద్భుతయుద్ద క్రీడను భావచిత్రంగా అందించాడు. (సంపా 


వ. అత్తెజఖంగు వివరించి విన్నవించెద నవధరింపుము. 285 


ప్రతిపదార్థం: ఆ+తెజంగు= ఆ విధానాన్ని; వివరించి= వివరంగా చెప్పి; విన్నవించెదన్‌= తమకు మనవి చేస్తాను; అవధరింపుము= 
వినవలసింది. 


తాత్సర్యం: ఆ విధానాన్నంతా వివరంగా చెప్పి నీకు మనవి చేస్తాను. వినుము. 


తే. ధూళి పెల్లుగ నెగేయంగ నేల గోడి | వడ(గ( జనుమూశ. గని వడవడ వడంకి 
పాటు తేరంగ నమ్మహాభాగు డప్పు । డోడ కోడకు మని నన్ను. గూడ వచ్చి. 286 


ప్రతిపదార్థం: ధూళి= దుమ్ము; పెల్టుగన్‌= ఎక్కువగా; ఎగయంగన్‌= పైకి ఎగురగా; నేల= భూమి; గోడి+పడంగన్‌= 
ఏటవాలుగా ఒక (ప్రక్కకు వంగగా; చను= వెళ్ళెడి; మూంకన్‌= సేనను; కని= చూచి; వడవడ వడంకి= గజగజ వణికి; పాణు 
తేరంగన్‌= పరుగెత్తగా; ఆ+మహాభాగు(డు= ఆ మహానుభావుడు; అప్పుడు= ఆ సమయాన; నన్నున్‌= నన్ను; 
ఓడకు+ఓడకుము+అని= భయపడకుమని; కూడన్‌+వచ్చి= కలిసి వచ్చి. 


తాత్సర్యం: దుమ్ము హెచ్చుగా పైకి లేవగా నేల బరువుకి ఒక ప్రక్క కిందికి దిగిపోయేటట్టుగా వచ్చే సేనలను 
చూచి నేను గజగజ వణికి పారిపోతూంటే ఆ మహానుభావుడు వచ్చి, భయపడకు మని ధైర్యం చెప్పి, నన్ను 
కలిసికొని. (తరువాతి పద్యంతో అన్వయం.) 


వ. పట్టుకొని మగుడం గొనిపోయి రథంబుపై( బెట్టిన నే నతని యాజ్ఞకు మిగులకుండితి. 287 


ప్రతిపదార్థం: పట్టుకొని= నన్ను పట్టుకొని; మగుడన్‌= మరల; కొనిపోయి= తీసికొనివెళ్ళి; రథంబుపైన్‌= రథంమీద; పెట్టినన్‌= 
పెట్టగా; నేన్‌= నేను; అతని+ఆజ్ఞకున్‌= ఆతడు చెప్పిన దానికి; మిగులక+ఉండితిన్‌= అతిక్రమించకున్నాను. 


తాత్సర్యం: నన్ను పట్టుకొని తీసికొనివెళ్ళి రథంమీద కూర్చుండపెట్టాడు. అతని ఆజ్ఞ కాదనలేకపోయాను. 
[2] లు ల 


ఉ. కౌరవసేన గోగణము. గైకొని పోవ నతండు ముట్టి యం 
దారసి రాజు. గానక యుపాంతమునం దొలంగించి వేగ నా 
తే రట దోలి యడ్డపడి తీవ్రశరంబుల నబ్దలంబు దు 
ర్వారరయంబు మాన్చి పశువర్గము నిద్దెస వెల్టె నార్దుచున్‌. 288 


ప్రతిపదార్థం: కారవసేన= కౌరవులసైన్యం; గోగణమున్‌= ఆలమందను; కైకొనిపోవన్‌= తోలుకొనిపోగా; అతండు= ఆ 
దివ్యపురుషుడు; ముట్టి= ముట్టడించి; అందున్‌= అందులో; ఆరసి= వెదకి; రాజున్‌= రాజును-దుర్యోధనుడిని; కానక= 


716 శ్రీమదాంధ్ర మహాభారతము 

చూడక-కనబడనందున; ఉపాంతమునన్‌= సమీపమందు; తొలంగించి= మరలించి; వేగన్‌= వేగంగా; నా తేరు= నా రథాన్ని; 
అటన్‌= అక్కడికి; తోలి= తోలినవాడై; అడ్డపడి= వారికి అడ్డంవెళ్ళి; తీవ్రశరంబులన్‌= వాడియెన బాణాలతో; ఆ+బలంబు= 
ఆ సేనయొక్క; దుర్వార= వారింపరాని; రయంబు= వేగం; మాన్చి= మాన్ని; పశువర్గమున్‌= ఆవుల మందను; ఈ+దెసన్‌= 
ఈ వైపునకు; ఆర్చుచున్‌= కేకలు వేస్తూ; వెల్చెన్‌= తోలాడు, మరలించాడు. 


తాత్సర్యం: మన ఆవులమందను కౌరవసేన తోలుకొనిపోతూ ఉంటే అతడు అడ్డంవెళ్ళి అక్కడ దుర్యోధనుడు 
లేకపోగా రథాన్ని మరొకవైపు మళ్ళించి ఆ సేనకు అడ్డుపడి వాడిఅయిన బాణాలతో ఆ సేన వేగాన్ని ఆపి 
కేకలువేస్తూ ఆవుల మందలను ఇటు మరలించాడు. 


ఆ. చెదరకుండ( బసుల. బొదివి యించుకమేర । యిక్క డరుగుదెంచి యెలమి మగిడి 
కడచి పోవుచున్న కౌరవపతి ముట్ట । నడరినంత సేన లతని గూడె. 289 


ప్రతిపదార్థం: చెదరక+ఉండన్‌= చెదిరిపోకుండా; పసులన్‌= ఆవులను; పొదివి= కమ్ముకొని; ఇంచుక మేర= కొద్దిమేర; 
ఇక్కడన్‌= ఇటువైపు; అరుగుదెంచి= వచ్చి; ఎలమిన్‌= ఉత్సాహంతో; మగిడి= తిరిగి; కడచిపోవుచున్‌+ఉన్న= దాటుకొనిపోతున్న; 
కౌరవపతిన్‌= దుర్యోధనుడిని; ముట్టన్‌= ఆ(క్రమించుటకు; అడరిన+అంతన్‌= ప్రయత్నించునంతలో; సేనలు= కౌరవసేనలు; 
అతనిన్‌= ఆ దివ్యపురుషుడిని; కూడెన్‌= చుట్టుముట్టాయి. 


తాత్సర్యం: గోవులు చెదరిపోకుండా చుట్టు కావలికాసి కొంచెంసేపు ఇక్కడ ఉండి, మరల అక్కడికి వెళ్ళి 
ఉత్సాహంగా దాటుకొనిపోయే దుర్యోధనుడిని అడ్డగించేటంతలో సేనలు ఆ దివ్యపురుషుడిని చుట్టుముట్టాయి. 


మ. _ కురురాజున్‌ సబలంబుగా( గవిసినన్‌ ఘోరాహవం బయ్యె; నం 
దరదంబుల్‌ నుబుమయ్యె, నశ్వములు నుగ్గయ్యెం, గరివ్రాతముల్‌ 
ధర దంతంబుల యూంతగా నొటిగె, నుద్యద్దాహుదృష్యద్దటో 
త్మరముల్‌ తిట్టినయట్లు గూలె. గలయం దద్దాణపాతంబులన్‌. 290 


ప్రతిపదార్థం: కురురాజున్‌= దుర్యోధనుడును; సబలంబుగాన్‌= సేనతోకూడి; కవిసినన్‌= ఎదుర్కొనగా; ఘోర= భయంకరమైన; 
ఆహవంబు= యుద్దం; అయ్యెన్‌= అయింది; అందున్‌= ఆ కౌరవసేనలో; అరదంబుల్‌= రథాలు; నుఖుము+అయ్యెన్‌= 
ముక్కలు ముక్కలు అయ్యాయి; అశ్వములు= గుర్రాలు; నుగ్గు+అయ్యెన్‌= పిండి అయ్యాయి; కరివాతముల్‌= ఏనుగుల 
గుంపులు; ధరన్‌= భూమిపై; దంతంబుల= దంతములే; ఊ6ంతగాన్‌= ఆధారంగా; ఒజగెన్‌= వాలిపోయాయి; ఉద్యత్‌= 
ఉద్యమిస్తున్న; బాహు= భుజాలతో; దృష్యత్‌= గర్విస్తున్న) భట= సైనికుల యొక్క; ఉత్కరముల్‌= సమూహాలు; తద్‌+బాణ= 
ఆ దివ్యపురుషుడి బాణాల యొక్క; పాతంబులన్‌= దెబ్బలతో; కలయన్‌= నాల్లువైపులందు; తిట్టిన+అట్టున్‌= శపించినట్టుగా; 
కూలెన్‌= నేలకొరిగాయి, చనిపోయాయి. 


తాత్పర్యం: దుర్యోధనుడు కూడా సేనతో సహా ఎదురు తిరిగాడు. దానితో యుద్దం ఘోరంగా జరిగింది. దానిలో 
రథాలు పిండి అయిపోయాయి. గుర్రాల నుగ్గు అయిపోయాయి. ఏనుగులు దంతాలు ఆధారంగా నేలమీదికి 
ఒరిగిపోయాయి. భుజబలంతో గర్వించిన సైనికులు ఆయన బాణాల దెబ్బలకు శపించినట్టుగా నాలుగు మూలలా 
పడిపోయారు. 


విశేషం: అలం: ఉత్రేక్ష. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 717 


క. శత్రుంతపాదు లగు నృప । పుత్రులు( బేరు గల యోధపుంగవులును ద 
చ్లిత్ర శరనిహతి సంగర । ధాత్రి బడిరి వారి నెన్న: దడవై యుండున్‌. 291 


ప్రతిపదార్థం: శత్రుంతప+ఆదులగు= శత్రుంతపుడు మున్నగు; నృపపుత్రులున్‌= రాజకుమారులును; పేరుగల= కీర్తిగల; 
యోధపుంగవులును= వీరశ్రేష్టులును; తద్‌= ఆ దివ్యపురుషుడి యొక్క; చిత్ర= విచిత్రమైన; శరనిహతిన్‌= బాణాల దెబ్బతో; 
సంగరధాత్రిన్‌= యుద్దభూమిలో; పడిరి= పడిచచ్చారు; వారిన్‌= వారినందరిని; ఎన్నన్‌= లెక్క పెట్టటానికి; తడవు+ఐ= ఆలస్యమై; 
ఉండున్‌= ఉంటుంది. (అంటే - ఆలస్యమౌతుందని భావం). 


తాత్సర్యం: శత్రుంతపుడు మున్నగు రాజకుమారులు, ఇంకా పేరెక్కిన యోధశ్రేష్ణులు ఆ దివ్యపురుషుడు వేసిన 
విచిత్రమైన బాణపు దెబ్బలకు యుద్దభూమిలో పడిపోయారు. వారందరినీ లెక్క పెట్టి చెప్పాలంటే చాలా ఆలస్యం 
అవుతుంది. 


తే. మొనలు దెరలినం గర్జుండు ముంచి తా(క । నమ్మహావీరు. డాతనితమ్ము( జంపి 

హరుల నొప్పించి సూతు నో నాడ నేసి; యంగముల బాణములు నించి యతని బటిపె. 292 
ప్రతిపదార్థం: మొనలు= సేనలు; తెరలినన్‌= పారిపోగా; కర్గుండు= కర్ణుడు; ముంచి= అతిశయించి; తాకన్‌= ఎదుర్కొనగా; 
ఆ+మహావీరుండు= ఆ దివ్యవీరుడు; ఆతని తమ్మున్‌= ఆ కర్టుడి తమ్ముడిని; చంపి= చంపేసి; హరులన్‌= గుర్రాలను; 


నొప్పించి= బాధకల్షేటట్టు కొట్టి; సూతున్‌= సారథిన్‌; నోనాడన్‌= నొచ్చేటట్లుగా; ఏసి= వేసి; అంగములన్‌= అవయవాలందు; 
బాణములు; నించి= నింపి; అతనిన్‌= కర్ణుడిని; పటుపెన్‌= పారిపోయేటట్టు చేశాడు. 


తాత్సర్యం: సేనలు పారిపోయేసరికి కర్ణుడు అతిశయించి ఎదుర్కొన్నాడు. ఆ మహావీరుడు అప్పుడు అతని 


తమ్ముడిని చంపి, అతడి గుర్రాలను కొట్టి, సారధికి బాధ కలిగేటట్లు కొట్టి, అతడి శరీరంమీద బాణాలు వేసేసరికి 
అతడు పారిపోయాడు. 


క గురు(డు తలపడిన నత డ । చ్చెరువుగ దివ్యాస్త్రవితతి. జిక్కునటిచి త 
ద్వరసుతుండు€ గృపుండు దాశిన€ | దెరలిచి భీష్మునకుం గవిసె దృఢరభసమునన్‌. 293 


ప్రతిపదార్థం: గురుండు= ద్రోణుడు; తలపడినన్‌= ఎదుర్కొనగా; అతండు= ఆ మహావీరుడు; అచ్చెరువుగన్‌= ఆశ్చర్యంగా; 
దివ్య+అస్త్రవితతిన్‌= దివ్యమైన అస్తాల సముదాయంతో; చిక్కువజిచి= బాధకల్గించి; తద్‌+వరసుతు(డున్‌= ఆయన కుమారుడు- 
అశ్వత్ధామయు; కృపుండున్‌= కృపాచార్యుడును; తాంకినన్‌= ఎదుర్కొనగా; తెరలిచి= పరుగెత్తించి; భీష్మునకున్‌= భీష్ముడిని; 
దృఢ= గట్టి; రభసమునన్‌= వేగంతో; కవిసెన్‌= ఎదిరించాడు. 


తాత్పర్యం: ద్రోణుడు ఎదిరించగా ఆశ్చర్యం కలిగేటట్టు ఎన్నో దివ్యాస్తాలు వేసి అతడినే చిక్కులలో పడేశాడు. 
ఆపైన అశ్వత్థామ, కృపుడు ఎదిరించారు. ఆ దివ్యపురుషుడు దెబ్బకు వారిని పారిపోయేటట్లు చేసి, మహావేగంతో 
భీష్ముడిని ఎదిరించాడు. 


718 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. అతనిం దీవ్రశరంబులం బొదివి నానాస్త్రంబు లేసిన్‌ నదీ 
సుతుండుం దతృమయంబునం గినియ నా శూరుండు చాపంబు ద్రుం 
చి తదీయాంగము నొంచినన్‌ వివశుండై చేడ్చడ్డచో సూతు( డు 
ద్గత భీతిం దొలంగంగం దోలె రథముం దత్రాణరక్షార్థియై. 294 


ప్రతిపదార్థం: నదీసుతు(డున్‌= భీష్ముడుకూడా; అతనిన్‌= ఆ దివ్యపురుషుడిని; తీవ్రశరంబులన్‌= తీవ్రమైన బాణాలతో; 
పొదివి= చుట్టుముట్టి; నానా+అస్త్రంబులు= అనేక రకాలైన అస్త్రాలను; ఏసెన్‌= వేశాడు; తద్‌+సమయంబునన్‌= ఆ సమయంలో; 
కినియన్‌= కోపించగా; ఆ శూరుండు= ఆ దివ్యపురుషుడు; చాపంబు= ధనుస్సును; త్రుంచి= తెగగొట్టి; తదీయ+అంగము= 
అతడి శరీరం; నొంచినన్‌= నొప్పి కలిగేటట్టుచేయగా; వివశుండు+ఐ= వశం తప్పి; చేడ్చడ్డచోన్‌= బాధను పొందగా; సూతు( 
డు= సారథి; ఉద్గ్లత= బయలుదేరిన; భీతిన్‌= భయంతో; రథమున్‌= రథాన్ని; తద్‌= ఆ భీష్ముడియొక్క; ప్రాణ= ప్రాణాలయొక్క; 
రక్షా+అర్థి+ఐ= రక్షణను కోరినవాడై; తొలంగంగన్‌= తొలగేటట్టు; తోలెన్‌= తోలాడు. 


తాత్పర్యం: భీష్ముడిపై బాణాలు వేయగా భీష్ముడు ఆ సమయంలో కోపంతో దివ్యాస్తా లెన్నో వేశాడు. అపుడు 
ఆ దివ్యపురుషుడు భీష్ముడి ధనుస్సు విరిచి, అతడి శరీరానికి నొప్పికలిగేటట్టు కొట్టగా, భీష్ముడు వశం తప్పినవాడై 
బాధపడగా సారథి అతడి ప్రాణరక్షణకై రథాన్ని మరొకచోటికి తప్పించాడు. 


క. తమ తమ బలములతో ని । ట్లమిత భుజావీర్యులైన యా రథికవరుల్‌ 
గ్రమమున( దలపడి యోడిన | సమరవిహారమున( దనివి సనక యతండున్‌. 295 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; అమిత= మితంలేని; భుజా వీర్యులు+ఐన= భుజపరా(క్రమం కల; ఆ రథికవరుల్‌= ఆ 
రథిక (్రేష్టులు; తమతమ బలములతోన్‌= వారి వారి సేనలతో; క్రమమునన్‌= వరుసగా; తలపడి= ఎదిరించి; ఓడినన్‌= 
ఓడిపోగా; అతండున్‌= ఆ దివ్యవీరుడుకూడ; సమరవిహారమునన్‌= యుద్దమందు విహరించటంలో; తనివి+చనక= తృప్తిపొందక. 


తాత్సర్యం: అమితమైన పరాక్రమం కల ఆ రథికశ్రేష్టులు వారివారి సేనలతో వరుసగా ఎదుర్కొని ఓడిపోగా, ఆ 
దివ్యపురుషుడు యుద్దవిహారంలో ఇంకా తనివితీరక. 


మ. ధరణీనాథు(డు దాను( దమ్ములును దుర్దాంతోద్దతిం గూడి మో 
హర మత్యూర్ణితభంగి నేర్చికొని యుద్యద్విక్రమం బొప్ప బం 
ధుర సంరంభత నున్న జూచి బలవద్దోఃస్తంభలీలా భయం 
కర రేఖా వలమానచాపు( డయి వీ(కం దాశె నాసేనతోన్‌. 296 


ప్రతిపదార్థం: ధరణీనాథుండు= రాజు - దుర్యోధనుడు; తాను= అతడును; తమ్ములును= అతడి తమ్ములును; కూడి= 
కలిసికొని; దుర్దాంత= అణచలేని; ఉద్దతిన్‌= గర్వంతో; అతి+ఊర్టిత భంగిన్‌= బాగా బలంకలిగినరీతిలో; మోహరము= 
వ్యూహమును; ఏర్చికొని= తయారుచేసి; ఉద్యత్‌+విక్రమంబు= అతిశయిస్తున్న పరాక్రమం; ఒప్పన్‌= ప్రకాశించగా; బంధుర= 
రమ్యమైన; సంరంభతన్‌= హడావిడితో; ఉన్నన్‌= ఉండగా; చూచి= కలయజూచి; బలవత్‌= బలంకల; దోఃస్తంభ= స్తంభాలవంటి 
బాహువులయొక్క; లీలా= విలాసంతో; భయంకర రేఖా= భీతిగొల్సేరీతిగా; వలమాన= (త్రిప్పునట్టి; చాపు(డు+అయి= 
ధనుస్సుకలవాడై; ఆ సేనతోన్‌= ఆ కౌరవసేనతో; వీ(కన్‌= ఉత్సాహంతో; తాశెన్‌= ఎదుర్కొన్నాడు. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 719 


తాత్సర్యం: దుర్యోధనుడూ, అతని తమ్ములూ కలిసి చాలా గొప్పగా ఎవ్వరూ జయించలేని రీతిలో ఒక వ్యూహం 
మోహరించుకొనగా ఇతడు తన భుజబల విలాసంతో ధనుస్సును చిత్రంగా త్రిపుతూ ఆ సేనతో డీకొన్నాడు. 


క కౌరవపతి యనుజన్ముల | దూరమునన్‌ విశిఖనిహతి. దొలంగ జడియుచుం 
జేరి వికర్ణునికరి నొక | నారసమున౦ గూల్చి కదిసి నరపతి నేసెన్‌. 297 


ప్రతిపదార్థం: కౌరవపతి= దుర్యోధనుడి యొక్క; అనుజన్ములన్‌= తమ్ములను; దూరమునన్‌= దూరంగా; విశిఖ నిహతిన్‌= 
బాణపు దెబ్బతో; తొల(గన్‌= తొలగేటట్టుగా; జడియుచున్‌= (త్రోయుచు; చేరి= సమీపించి; వికర్ణుని కరిన్‌= వికర్ణుడి 
ఏనుగును; ఒక నారసమునన్‌= ఒక బాణంతో; కూల్చి= చంపి; కదిసి= సమీపించి; నరపతిన్‌= దుర్యోధనుడిని; ఏసెన్‌= 
బాణాలతో నొప్పించాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడి తమ్ములను దూరంనుండే బాణపుదెబ్బలకు హడలిపోయి పారిపోయేటట్లుగా కొట్టి, 
వికర్ణుడి ఏనుగును ఒక బాణంతో చంపి, దుర్యోధనుడు నొచ్చేటట్టుగా బాణాలు వేశాడు. 


తే. రాజు నొచ్చిన విజిగిరి రథికవరులు । విభుండు దోడన తిరిగె, నవ్వీరు(; డపుడు 
దోలి యా చిక్కుమూ(కలతోడ( గూడ । నతని దవ్వుల నడవికి నడిచి మగిడె. 298 


ప్రతిపదార్థం: రాజు= దుర్యోధనుడు; నొచ్చినన్‌= బాధపడగా; రథికవరులు= రథిక శ్రేష్టులు; విజిగిరి= వెనుదిరిగిరి; 
విభుండు= దుర్యోధనుడు; తోడన్‌+అ= వెంటనే; తిరిగెన్‌= వెనుదిరిగాడు; ఆ+వీరుండు= ఆ దివ్యపురుషుడు; అపుడు= ఆ 
సమయంలో; తోలి= పారద్రోలి; ఆ చిక్కుమూ(కలతోడన్‌+కూడన్‌= ఆ మిగిలిన సేనలతో కూడా; అతనిన్‌= ఆ దుర్యోధనుడిని; 
దవ్వులన్‌= దూరంగా; అడవికిన్‌= అడవిలోనికి; అడిచి= పంపించి; మగిడెన్‌= మరలాడు. 


తాత్సర్యం: రాజుకు దెబ్బతగలటంతో రథికులందరూ వెనుదిరిగారు. వెంటనే రాజు వెనుదిరిగాడు. ఆ దివ్యపురుషుడు 
అప్పుడు మిగిలిన సేనతో సహా అతడిని చాలదూరం తరిమి అడవిలోనికి పంపించి తిరిగివచ్చాడు. 


వ. ఇది యమ్మహాపురుషు చేసిన విధం” బనిన విని యచ్చెరునంది విరాటుండు. 299 


ప్రతిపదార్థం: ఆ+మహాపురుషు= ఆ దివ్యపురుషునియొక్క; చేసిన విధంబు= చేసినరీతి; ఇది= -ఈ విధమైనది; అనినన్‌= 
అనగా; వని; అచ్చెరువు= ఆశ్చర్యం; అంది= పొంది; విరాటుండు= విరాటరాజు. 


తాత్పర్యం: ఆ దివ్యపురుషుడు ఈ విధంగా చేశాడు అనటంతో విని విరాటరాజు ఆశ్చర్యంపొంది. 


ఆ. 'ఆతందెవ్వం డొక్కొ! యమ్మహాత్మునిం గనుం । గొనంగ గౌంగిలింప వినయ మొప్ప 
నర్ష్యపాద్యవిధుల నర్హింప భక్తిసం | యుక్తి నెపుడు. గొలిచి యుండవలయు. 300 


ప్రతిపదార్థం: ఆతండు= ఆ దివ్యపురుషుడు; ఎవ్వ(డు+ఒక్కొ= ఎవడోకదా; ఆ+మహాత్మునిన్‌= ఆ మహాత్ముని; 
కనుంగొనంగన్‌= చూడగా; కౌంగిలింపన్‌= కౌగిలించుకొనగా; వినయము+ఒప్పన్‌= వినయం ఒప్పారేటట్టుగా; అర్థ్య= చేతులు 
కడిగికొనే నీరు; పాద్య= పాదాలు కడిగికొనే నీరు; విధులన్‌= ఇట్టి విధులతో; అర్చింపన్‌= పూజించగా; భక్తి సంయుక్తిన్‌= 
భక్తితో కూడి; ఎపుడున్‌= ఎప్పుడును; కొలిచి+ఉండన్‌+వలయున్‌= సేవిస్తూ ఉండవలెను. 


720 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'అతడు ఎవడోకాని ఆ మహాత్ముడు కనిపిస్తే కౌగిలించుకొనాలి, వినయంగా అర్హ్యపాద్యాదు లిచ్చి 
పూజించాలి. భక్తితో ఎప్పుడూ ఆయనను కొలవాలి. 


క. ఎచ్లోట నున్నవాం డతంి డిచ్చోటికి నేల రాండొ! యిప్పు?' డనుడు దా 

నచ్చట నంతర్శితు(డై । యిచ్చం జనియె6 దోంచు నేంటి యెల్లిటిలోనన్‌. 301 
ప్రతిపదార్థం: అతండు= ఆ దివ్యపురుషుడు; ఏ+చోటన్‌+ఉన్నవాండు?= ఎక్కడ ఉన్నాడు?; ఈ+చోటికిన్‌= ఇక్కడికి; ఇప్పుడు; 
ఏల రాండొ= ఎందుకు రాడో!; అనుడున్‌= అనగా; తాన్‌= అతడు; అచ్చటన్‌= ఆ యుద్దభూమిఅందే; అంతర్హితు(డు+ఐ= 
అంతర్జానమైనవాడై; ఇచ్చన్‌= తన ఇష్టం వచ్చినట్టు; చనియెన్‌= వెళ్ళాడు; నేంటి యొల్లిటిలోనన్‌= ఈ రోజు, రేపటిలో; 
తోయన్‌= కనిపిస్తాడు. 


తాత్పర్యం: అతడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఇక్కడికి ఎందుకు రాడు?” అని విరాటుడు అనగా ఉత్తరుడు 
'అతడు అక్కడనే అంతర్జానమై తన ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళాడు. ఈ రోజుకాని, రేపుకాని ఇక్కడ కనిపించవచ్చును. 


ఉ. దేవకుమారకుండ యగు దేజము చందము చూడ; నాత డీ 
గోవుల. గ్రమ్మఖించుటకు( గూడినయంతియ కాదు; నాకు సం 
భావన సేయు వత్సలతభంగుల( దా మనవంశ మంతయుం 
గావను బ్రోవనుం దలపు గల్లుట దెల్లము సేసె నెంతయున్‌'. 302 


ప్రతిపదార్థం: తేజము చందము= తేజస్సుయొక్క రీతి; చూడన్‌= చూడగా; దేవకుమారకుండు+అ= దేవతల కుమారుడే; 
అగున్‌= అగును; ఆతండు= ఆ దివ్యపురుషుడు; ఈ గోవులన్‌= వారు తోలుకొనిపోయే గోవులను; క్రమ్మణించుటకున్‌= 
మరల్చటానికి; కూడిన+అంతియ కాదు= నాతో చేరినవాడు మాత్రమే కాదు; నాకున్‌= ఉత్తరునకు; సంభావన+చేయు= 
గౌరవించు; వత్సలత= వాత్సల్యం యొక్క; భంగులన్‌= రీతులతో; తాన్‌= తాను; మన వంశము= మన వంశమును; 
అంతయున్‌= అంతను; కావనున్‌+(ప్రోవనున్‌= రక్షించి పాలించటానికి; తల(పు= అభిప్రాయం; కల్లుట= ఉండటం; ఎంతయున్‌= 
మిక్కిలిగా; తెల్లము+చేసెన్‌= స్పష్టం చేశాడు. 


తాత్సర్యం: అతని తేజస్సుయొక్క రీతి చూస్తే దేవతల కుమారుడే అనిపిస్తుంది. అతడు ఈ గోవులను మరల్చటం 
కొరకేకాదు వచ్చింది, నా మీద ఎంతో ఆదరం, వాత్సల్యం చూసి, మన వంశాన్ని అంతటిని రక్షించే తలంపు తనకు 
ఉన్నదని ఎంతగానో స్పష్టంచేశాడు.” 


వ. అని చెప్పి యుత్తరుం డతనిం బ్రమోదాయత్తచిత్తుం జేసి; నట్టి సమయంబున గౌంతేయాగ్రజుండు ముఖ 
ప్రాంతంబు పై చీర చెబింగునం బొదివికొని ధనంజయుని( జక్కం జూడక యుందె; విరాటుండు కిరీటి 
పరాక్రమంబు క్రమంబున నిట్లు దనతనయునివలన వినియునుం దెలియక యెప్పటి నపుంసకత్వ బుద్దితోడన 
సంభావించి పోవం బనిచిన, బృహన్నలయును 'జతురంబుగా( బలికి; తిదియ తెలుపు తెఅంగు; 
ధర్మనందనునకు నింతకు మిక్కిలి యెటింగింపకుండునది' యని వైరాటితో నల్లన చెప్పచుం జనియె; 
నజ్జననాయకుండును గంకునిం బొమ్మని, యుచితవరివారపరివృతుండయి భూమింజయు 


విరాటపర్వము - పంచమాశ్వాసము 721 


నంతిపురంబునకుం దోడ్కొని యరిగి సుదేష్టాసందర్శన సమాచరణంబు నడపి, యతం డడుగం ద్రిగర్తపతి 
నోర్పిన తెజిం గెటింగించె; నట నరుండు నాట్యశాలకుం బోయి. 303 


ప్రతిపదార్థం: అనిచెప్పి= ఈ విధంగా చెప్పి; ఉత్తరుండు= ఉత్తరుడు; అతనిన్‌= విరాటుని; ప్రమోద+ఆయత్త= సంతోషానికి 
అధీనమైన; చిత్తున్‌= మనస్సు కలవాడినిగా; చేసెన్‌= చేశాడు; అట్టి సమయంబునన్‌= అటువంటి సమయంలో; కౌంతేయ+ 
అ(గ్రజుండు= ధర్మరాజు; ముఖప్రాంతంబుపైన్‌= ముఖం దాపులను; చీర చెజంగునన్‌= గుడ్డ చివరతో; పొదివికొని= కప్పుకొని; 
ధనంజయునిన్‌= అర్జునుడిని; చక్కన్‌= సూటిగా; చూడక+ఉండెన్‌= చూడకుండా ఉండిపోయాడు; విరాటుండు= విరాటరాజు; 
కిరీటి పరాక్రమంబు= అర్జునుడి పరాక్రమాన్ని; క్రమంబునన్‌= వరుసగా; ఇట్టు= ఈ రీతిగా; తన తనయునివలనన్‌= తన 
కొడుకు ద్వారా; వినియున్‌= వినికూడా; తెలియక= తెలిసికొనలేక; ఎప్పటి= మునుపటి; నపుంసకత్వ బుద్దితోడన్‌+ అ= 
పేడియనే జ్ఞానంతోనే; సంభావించి= గౌరవించి; పోవన్‌+పనిచినన్‌= వెళ్ళుటకు అనుమతి ఇయ్యగా; బృహన్నలయును= 
బృహన్నలకూడా; చతురంబుగాన్‌= నేర్పుగా; పలికితి(వి)= చెప్పితివి; ఇది+అ తెలుపు తెణంగు= ఇదే తెలుపటానికి తగినరీతి; 
ధర్మనందనునకున్‌= ధర్మరాజునకు కూడా; ఇంతకున్‌ మిక్కిలి= ఇంతకంటె ఎక్కువగా; ఎజింగింపక+ఉండునది= చెప్పకూడదు; 
అని; వైరాటితోన్‌= ఉత్తరుడితో; అల్లనన్‌= మెల్లగా; చెప్పుచున్‌= పలుకుతూ; చనియెన్‌= వెళ్ళాడు; ఆ+జన నాయకుండును= 
ఆ విరాటరాజుకూడా; కంకునిన్‌= కంకుభట్టును; పొమ్ము+అని= వెళ్ళుమని; ఉచిత= తగిన; పరివార= భటులతో; 
పరివృతుండు+అయి= కూడినవాడై; భూమింజయున్‌= ఉత్తరుడిని; అంతిపురంబునకున్‌= అంతఃపురానికి; తోడ్కొని అరిగి= 
వెంటబెట్టుకొనివెళ్ళి; సుదేష్టా= సుదేష్టయొక్క; సందర్శన సమాచరణంబున్‌= దర్శనం చేసే (క్రియను; నడపి= నిర్వర్తించి; 
అతండు= ఉత్తరుడు; అడుగన్‌= అడుగగా; (త్రిగర్తపతిన్‌= (త్రిగర్తదేశ రాజును; ఓర్భినతెణంగు= ఓడించిన విధమును; 
ఎటీంగించెన్‌= తెలిపాడు; అటన్‌= అక్కడ; నరుండు= అర్జునుడు; నాట్యశాలకున్‌= నాట్యశాలకు; పోయి= వెళ్ళి. 


తాత్పర్యం: విరాటరాజు అడిగిన దానికి ఉత్తరుడు ఆ విధంగా చెప్పి సంతోషాన్ని కలిగించాడు. అప్పుడు ధర్మరాజు 
ముఖాన్ని గుడ్డతో కప్పుకొని, అర్జునుడిని సూటిగా చూడకుండానే ఉండిపోయాడు. విరాటరాజు అర్జునుడి పరాక్రమం 
ఉత్తరుడు ఎంత చెప్పినా (అది అక్కడి బృహన్నల పరా(క్రమమని) తెలిసికొనలేకపోయాడు. బృహన్నల మునుపటి 
“పేడ వలెనే భావించి వెళ్ళుమని అనుమతించాడు. వెళ్ళుతూ అర్జునుడు ఉత్తరుడితో మెల్లగా ఇట్టా అన్నాడు - 'నీవు 
చాలా నిపుణంగా మాట్లాడావు. నీవు చెప్పవలసిన పద్దతి ఇదే. ధర్మరాజుతో కూడా ఇంతకన్న ఎక్కువగా చెప్పకూడదు” 
అని మెల్లగా మాట్లాడుతూ వెళ్ళాడు. విరాటుడు ఉత్తరుడిని తీసికొని, కొద్ది పరివారంతో సుదేష్ల అంతఃపురానికి 
వెళ్ళి ఆవిడను చూచి, ఉత్తరుడు అడుగగా త్రిగర్త దేశాధిపతిని ఎట్లా జయించాడో చెప్పాడు. అక్కడ బృహన్నల 
నాట్యశాలకు వెళ్ళి. 


అర్జును. డుత్తరకు బొమ్మపాత్తికలుగా. గురువీరుల శిరోంబరంబు లిచ్చుట 


తే. చెలులు. దానును నుత్తర యెలమి€ దన్ను! | గాంచుటయు.. బ్రీతి యెసలార గారవించి 
'బొమ్మపాొత్తిక లడిగితి కొమ్మ! యింద' । మనుచు నిచ్చె. దా దెచ్చిన యంబరములు. 304 


ప్రతిపదార్థం: ఉత్తర= ఉత్తరాకుమారి; చెలులున్‌= చెలికత్తెలును; తానును= తానుకూడా; ఎలమిన్‌= సంతోషంతో; తన్నున్‌= 
బృహన్నలను; కాంచుటయున్‌= చూడగా; ప్రీతి= ఇష్టం; ఎసలారన్‌= అతిశయించగా; గారవించి= గౌరవించి; బొమ్మపొత్తికలు= 
బొమ్మలకు అలంకరించే వస్త్రాలు; అడిగితి(వి)= అడిగావు; ఇందము= ఇదిగో; కొమ్మ!= తీసికొనుమా!; అనుచున్‌= అని 
పలుకుతూ; తాన్‌= బృహన్నల; తెచ్చిన అంబరములు= తెచ్చిన వ(స్తాలను; ఇచ్చెన్‌= ఇచ్చాడు. 


722 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఉత్తర చెలికత్తెలూ తానూ కలిసి బృహన్నలను చూడటానికి రాగా, అతడు ప్రీతితో గౌరవించి, 'నేను 
యుద్దానికి వెళ్ళేటప్పుడు బొమ్మపొత్తికలు తెమ్మన్నావు కదా! తెచ్చాను. ఇంద ఇవిగో, తీసికొమ్ము' అని తాను తెచ్చిన 
తలపాగ గుడ్డలు ఆమెకు ఇచ్చాడు. 


విశేషం: ఇంద, ఇందము-అనే దేశిపదాలు ఇదిగో తీసికొమ్ము అనే అర్థంలో అప్యాయంగా అనేవి. ఇంద అనే పదం తమిళంలో 
కూడా ఇదే అర్థంలో ఉన్నది. కాబట్టి కొమ్మ! ఇంద= అంటే ఓ యువతీ! ఇదిగో తీసికో! అని కూడా అర్థం చెప్పవచ్చును. 
మూలంలో బృహన్నల విరాటుడి అనుమతితో బొమ్మపొత్తికలను ఉత్తరకు బహూకరించినట్టు ఉన్నది. ఆ కథనానికి ఒక 
ప్రయోజనం ఉన్నది. శత్రువీరుల తలపాగలు విజయ చిహ్నాలు. వాటిని విరాటునికి తెలిసేటట్టు (ప్రకటించటం అందులోని 
గడుసుదనం. తిక్కన ఈ చర్యను మార్చాడు. బృహన్నలకూ ఉత్తరకూ నడుమ ఉన్న గురుశిష్యవాత్సల్య సంబంధానికి 
చిహ్నంగా మాత్రమే భావించాడు. మూలంలోనిది రాజకీయం; తిక్కన రచనలోనిది ఆత్మీయం. (సంపా.) 


వ. ఇవ్విధంబున( గృతకృత్యుం డయి యథాపూర్వంబుగా మజ్జన భోజనంబులు సలిపి, ధర్మతనయు నివాసంబునం 
దేకాంత స్థలంబునందా రేవురును ద్రౌపదియును గూడంబడునట్టి తెజంగు సంఘటించి, సమాగమ సముచిత 
ప్రకారంబు నడపి, గోగణ నివర్తనంబును రణప్రవర్తనంబును నన్యోన్య విదితంబులైన యనంతరంబ యగ్రజు 
నుద్దేశించి బీభత్సుండు భీమసేనున కిట్లనియె. 305 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; కృత్యకృత్యుండు+అయి= అర్జునుడు చేయవలసిన పని చేసినవాడైై; 
యథాపూర్వంబుగాన్‌= పూర్వంవలెనే; మజ్జన= స్నానం; భోజనంబులు= భోజనం చేయటం; చలిపి= చేసి; ధర్మతనయు 
నివాసంబునందున్‌= ధర్మరాజు నివాసంలో; ఏకాంత స్థలంబునన్‌= రహస్య స్థలంలో; తారు= తాము-పాండవులు; ఏవురును= 
అయిదుగురును; |ద్రౌపదియునున్‌= (ద్రౌపదికూడ; కూడ(బడునట్టి తెజంగు= కలిసికొనే విధం; సంఘటించి= సమకూర్చి; 
సమాగమ= సమావేశానికి; సముచిత (ప్రకారంబు= తగిన రీతి; నడపి= చేసి; గోగణ= గోవుల మందలయొక్క; నివర్తనంబును= 
మరలింపున్నూ; రణ(ప్రవర్తనంబును= యుద్దంచేసిన ప్రకారమున్నూ; అన్యోన్య విదితంబులు+ఐన= పరస్సరం ఒకరి కొకరికి 
తెలుపుకొనిన; అనంతరంబు+అ= తర్వాతే; అ(గ్రజున్‌+ఉద్దేశించి= ధర్మరాజు విషయమై; బీభత్సుండు= అర్జునుడు; 
భీమసేనునకున్‌= భీముడితో; ఇట్టు= చెప్పబోయే (ప్రకారంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: ఈ రీతిగా చేయవలసిన పనినంతా అర్జునుడు చేసేసినవాడై, పూర్వంవలె స్నానం, భోజనం చేసి, 
ధర్మరాజు నివాసంలోని ఒక రహస్యస్థలంలో తాము, పాండవులు ఐదుగురునూ, [ద్రౌపదీ కలిసికొనే విధానాన్ని 
సమకూర్చి, సమావేశ మర్యాదలు పాటించి, ఉత్తర గోగ్రహణంలో ఆవులను మరల్చిన విధానాన్నీ, దక్షిణ గోగ్రహణంలో 
యుద్దం జరిగిన పద్దతినీ పరస్పరం చెప్పుకొన్నారు. ఆ తరువాత అర్జునుడు ధర్మరాజును గురించి భీముడితో ఇట్లా 
అడిగాడు. 


విశేషం: 305 నుండి 313వ పద్యం వరకు ఉన్న కథాభాగం అమూలకం. 


క “మొగమొప్పదు నా దెస నీ। జగతీనాథునకు; నే విచారించియునుం 
దగ దీనికి గారణ మిది । యగు నని యేర్పటుపనేరనయ్యెద నెట్లున్‌.' 306 


విరాటపర్వము - పంచమాశ్వాసము 723 


ప్రతిపదార్థం: ఈ జగతీనాథునకున్‌= ఈ ధర్మరాజునకు; నా దెసన్‌= నా వైపు; మొగము= ముఖం కనపరచటం; ఒప్పదు= 
ఇష్టంగా లేదు; ఏన్‌= నేను; విచారించియునున్‌= ఆలోచించికూడా; దీనికిన్‌= ఇట్లా చేయటానికి; తగన్‌= తగినటువంటి; 
కారణం= హేతువు; ఇది అగును+అని= ఇది కాగలదని; ఎట్టున్‌= ఏ రీతిగాను; ఏర్పణుప నేరన్‌+అయ్యెదన్‌= 
నిర్ణయించలేకపోతున్నాను. 


తాత్సర్యం: 'ఈ మన అన్నగారు నా వైపు సరిగా మొగమెత్తి చూడనే లేదు. దీనికి కారణం ఏమి అయి 
ఉంటుందా? అని ఎంత ఆలోచించినా దీనికి కారణ మిది అని నిర్లయించలేకపోతున్నాను.' 


వ. అనిన విని యుధిష్టిరుం డతని కిట్లనియె. 307 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; యుధిష్థిరుండు= ధర్మరాజు; అతనికిన్‌= అర్జునుడికి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= 
చెప్పాడు. 


తాత్పర్యం: అనగా విని ధర్మరాజు అర్జునుడితో ఇట్టా అన్నాడు. 


క. “ఒం డేమియు లేదు; విరా । టుం డాత్మతనూజు( బొగడుడును దుర్దమ దో 
ర్హండత గల్గు బృహన్నల | యుండ. గొజంత యేమి పగఅ నోర్టుట కంటిన్‌. 308 


ప్రతిపదార్థం: ఒండు= వేరు కారణం; ఏమియున్‌= ఏదియును; లేదు; విరాటుండు= విరాటరాజు; ఆత్మతనూజున్‌= తన 
కొడుకును; పొగడుడును= పొగడగా; దుర్షమ= అణచలేని; దోర్షండత= భుజబలం; కల్లు= కల్గిన; బృహన్నల ఉండన్‌= 
బృహన్నల ఉండగా; పగణన్‌= శత్రువులను; ఓర్చుటకున్‌= ఓడించటానికి; కొణంత= లోటు; ఏమి= ఏమిటి; అంటిన్‌= 
అన్నాను. 


తాత్సర్యం: “ఆం మరేమీ లేదు. ఆ విరాటుడు తన కొడుకును పొగడుతూ ఉంటే, మహాబలశాలి బృహన్నల ఉండగా 
శత్రువులను జయించటానికి లోటేమిటి? అన్నాను. 


ఆ. అనిన బేడి బొగడె దని యవివేకి యై । కోప మడర సారెగొని యతండు 

వ్రేసి నెత్తు రపుడు వెడల(బోయిన( జీర । గప్పికొంటి నీవు గానకుండ.” 309 
ప్రతిపదార్థం: అనినన్‌= నేను అట్లనగా; పేడిన్‌= నపుంసకుని; పొగడెదు= పొగడుతున్నావు; అని= పలికి; అవివేకి +ఐ= వివేకం 
లేనివాడై; అతండు= విరాటుడు; కోపము+అడరన్‌= కోపం ఎక్కువకాగా; సారెన్‌= పాచికను; కొని= తీసికొని; (వ్రేసెన్‌= 
కొట్టాడు; అపుడు= ఆ సమయంలో; నెత్తురు; వెడలన్‌+పోయినన్‌= కారబోగా; చీరన్‌= గుడ్డతో; నీవు; కానకుండన్‌= 
చూడకుండుటకై; కప్పికొంటిని= కప్పుకొన్నాను. 
తాత్సర్యం: అనేసరికి “పేడిని పొగడుతావా? అని చేతిలో పాచిక తీసికొని కోపంతో నన్ను కొట్టాడు. దానితో 
నెత్తురు కారితేను, అది నీ కంటపడకుండా ఉండాలని గుడ్డతో కప్పుకొన్నాను. అంతే.” 


క. అని చెప్పి గంటి సూపిన | ననిలతనూభవుండు కనలి 'యా దుష్టాత్ముం 
దనయాది బంధుయుతముగ । ననిచెద జముప్రోలి' కనియె నంగము వొంగన్‌. 310 


724 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని చెప్పి= ఇట్టా పలికి; గంటి= గాయం; చూపినన్‌= చూపగా; అనిల తనూభవుండు= భీముడు; కనలి= 
కోపించి; ఆ దుష్టాత్మున్‌= ఆ దుర్మార్గుడిని తనయ+ఆది= సుతులు మొదలుకొని; బంధుయుతముగన్‌= బంధువులతో 
కూడా; జముప్రోలికిన్‌= యముడి నగరానికి; అనిచెదన్‌= పంపుతాను అని; అంగము= శరీరం; పొంగన్‌= కోపంతో ఉబ్బగా; 
అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అని పలికి గాయం చూపించాడు ధర్మరాజు. అది చూచి భీముడు కోపించి, శరీరం పొంగగా ఆ 
దుర్మార్గుడిని తనయులతో బంధువులతో సహా యమలోకానికి పంపించివేస్తాను' అన్నాడు. 


వ. కిరీటియుం గోపించి. 311 
తాత్పర్యం: అర్జునుడు కూడ కోపగించుకొని. 


క. “తన కొలంది యెజుంగని యి । మ్మనుజాధము నిపుడ పట్టి మర్దింపక త 
క్కినం గాదు; వీని రాజ్యము । నిను నంతయు. జేరుగా!” కనియె ధర్మజుతోన్‌. 312 


ప్రతిపదార్థం: ధర్మజుతోన్‌= ధర్మరాజుతో; తనకొలంది= తన శక్తి ఎలుంగని= తెలియని; ఈ+మనుజాధమున్‌= ఆ 
మానవాధముడిని; ఇపుడు+అ= ఇప్పుడే; పట్టి= పట్టుకొని; మర్చింపక= చంపకుండా; తక్కినన్‌= మానినచో; కాదు= కుదురదు; 
వీని రాజ్యము= ఈ విరాటుని రాజ్యం; అంతయున్‌= సమస్తమున్నూ; నినున్‌= నిన్ను; చేరున్‌+కాక!= చెందుగాక!; అనియెన్‌= 
అని పలికాడు. 


తాత్సర్యం: అప్పుడు కోపించి అర్జునుడు ధర్మరాజుతో ఇట్టా అన్నాడు - 'తన శక్తి ఎంతో తెలియని అధముడు 
విరాటుడు. వీడిని పట్టి చంపితే కాని రోగం కుదురదు. వీడి రాజ్యం అంతా నీకే చేరుతుంది” అన్నాడు. 


చ. అనవుడు నాత. డిట్టులను 'నక్కట! యింతకు ముంద రేమియున్‌ 

మనల నెటుంగ। డవ్విభుని మాటున. బూనిక దీర్షికొంటి; మా 

తని కొక యెగ్గు సేత యుచితంబె? యెజింగెడునట్లు గాంగం బో 

యిన గనియున్‌ దురుద్దతి వహించిన జూతముగాక పిమ్మటన్‌.' 313 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అనిన తర్వాత; ఆత(డు= ధర్మరాజు; ఇట్టులు= ఈ రీతిగా; అనున్‌= అన్నాడు; అక్కట!= 
అయ్యో!; ఇంతకున్‌+ముందర= ఇంతకు పూర్వం; మనలన్‌= మనలను; ఏమియున్‌= ఏమీకూడా; ఎజుంగండు= తెలియడు; 
ఆ+విభుని= ఆ రాజుయొక్క; మాటునన్‌= చాటున; పూనిక= (ప్రతిజ్ఞ; తీర్చికొంటిమి= పూర్తిచేసికొన్నాం; ఆతనికిన్‌= ఆ 
రాజుకు; ఒక+ఎగ్గు+చేత= ఒక కీడుచేయటం; ఉచితంబె?= తగునా?; ఎజీంగెడున్‌+అట్టుకాంగన్‌= తెలిసే విధంగా; పోయినన్‌= 
మనం వెళ్ళినచో; కనియున్‌= చూచికూడా; దురుద్దతి= చెడు గర్వం; వహించినన్‌= పూని ఉన్నట్లయితే; పిమ్మటన్‌= తరువాత; 
చూతముగాక!= చూద్దాంలే! 
తాత్పర్యం: అనటంతో ధర్మరాజు అన్నాడు- “అయ్యో! అతడు మనం ఎవరమో ఎరుగడు కదా! కాక, అతడి దగ్గర 
చేరి మన ప్రతిజ్ఞ నెరవేర్చుకొన్నాం. అంటే మనం కృతజ్ఞత చూపవలసినవాడు అతడు. అటువంటివాడికి కీడు 
తలపెట్టటం ఉచితం కాదు. అతడికి మనం ఎవరమో తెలిసేటట్లు వెళ్ళుదాం. అప్పుడు కూడా గర్వానికి పోయాడా 
అప్పుడు చూద్దాం. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 725 


వ. అని పలికి వారల కుందు మాన్ని యిది యట్ల కాక యొండు దగునే?” యనుచు. దక్కినవారి దెసయుం 
గనుంగొనిన నెల్లవారు నుపశమించిరి; తదనంతరంబ తమ్ము నెలింగించు తెజఖంగు దలపోసి వారందటు 
విరాటు కొలువు కూటంబునకుం బోయి బయలు మెటిసి యుండువారుగా నిశ్చయించి, యా రాత్రి గడపి 
వేగుటయుం గృతస్నాను లయి పాండుసూనులు సమయ విహితాచారంబులు నడపి యుచిత ప్రకారంబున. 

314 
ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; వారలకుందు= వారల బాధను; మాన్సి= తగ్గించి; ఇది= ఈ పని; అట్ట= అట్టే చేయటం 
మంచిది; కాక= అట్లాకాకుండా; ఒండు= మరొకరీతిగా - ఆతడిని చంపటం; తగునే?= ఉచితమా?; అనుచున్‌= అని 
పలుకుతూ; తక్కిన వారి దెసయున్‌= మిగతా వారివైపు కూడా; కనుంగొనినన్‌= చూడగా; ఎల్లవారున్‌= అందరును; 
ఉపశమించిరి= శాంతించారు; తదనంతరంబు+అ= అటు తర్వాత; తమ్మున్‌= తమను; ఎజింగించు తెజంగు= తెలియజేసే 
విధం; తలపోసి= ఆలోచించి; వారు= పాండవులు; అందరున్‌= అందరును; విరాటు= విరాటుడియొక్క; కొలువుకూటంబునకున్‌= 
సభాస్ట్రలికి; పోయి= వెళ్ళి; బయలు మెజసి= (ప్రకటమై; ఉండు వారుగాన్‌= ఉండేటట్లుగా; నిశ్చయించి= నిశ్చయం చేసికొని; 

ఆ రాత్రి+కడపి= ఆ రాత్రి గడిపి; వేగుటయున్‌= తెల్లవారగా; కృతస్నానులు+అయి= స్నానం చేసినవారై; పాండు సూనులు= 

పాండవులు; సమయ విహిత= ఆ కాలానికి తగిన; ఆచారంబులు= సంధ్యావందనాది నిత్యకృత్యాలు; నడపి= నిర్వర్తించి; 

ఉచిత (ప్రకారంబునన్‌= తగిన రీతిగా. 


తాత్సర్యం: ధర్మరాజు అట్టా చెప్పి వారి కోపం, తాపం తగ్గించాడు. ఈ పని ఇట్లాగే చెయ్యాలి. అంటే “ప్రస్తుతానికి 
క్షమించి, మనం ఎవరమో తెలిశాక కూడా గర్వం చూపితే అప్పుడు చూడవచ్చు'- అన్నదే బాగుంది అని అందరూ 
అంగీకరించారు. శాంతించారు. ఇక తాము ఎట్లా బయటపడాలి? తాము పాండవుల మని యే రీతిగా తెల్పితే 
బాగుంటుంది? అని ఆలోచించారు. విరాటుడి కొలువుకూటంలోనికి వెళ్ళి బయటపడటమే మార్గం అని 
నిశ్చయించుకొన్నారు. రాత్రి గడిచింది. తెల్లవారుజాముననే లేచారు. స్నానాలు సంధ్యావందనాది నిత్యకృత్యాలు 
సముచితంగా తీర్చికొన్నారు. 


క తెలుపులగు చీరలను బూ(। తలం బువ్వుల నొప్పి రాజతనయానుగుణో 
జ్వల మాననీయ వేషము । లలవడ( గూడుకొని నగరి కరిగిరి ప్రీతిన్‌. 315 


ప్రతిపదార్థం: తెలుపులు+అగు చీరలను= తెల్లని బట్టలతోను; పూంతలన్‌= మై పూతలతోను; పువ్వులన్‌= పువ్వులతోను; 
ఒప్పి= అందంగా; రాజతనయ= రాజకుమారులకు; అనుగుణ= తగినట్టి; ఉజ్జ్వల= (ప్రకాశించే; మాననీయ= గౌరవించదగిన; 
వేషములు= వస్తాది వేషాలు; అలవడన్‌= సరిపడగా; కూడుకొని= ఆరుగురును కలిసి; (ప్రీతిన్‌= సంతోషంతో; నగరికిన్‌= 


రాచనగరుకు; అరిగిరి= వెళ్ళారు. 


తాత్సర్యం: తెల్లని వస్త్రాలు, గంధపు పూతలు, పూలమాలలు ధరించారు. రాజకుమారు లనుకొనటానికి తగిన 
గౌరవాస్పదమైన వేషాలతో ఆరుగురూ కలిసికట్టుగా రాచనగరికి సంతోషంగా వెళ్ళారు. 


విశేషం: పాండవులు మూడు రోజుల తరువాత బయలు మెరసినట్టు మూలభారతం చెప్పింది (4.70.1). అజ్ఞాతవాసం పూర్తి 
అయిన తరువాత, పాండవుల వివరాలు ఉత్తరుడికి తెలిసిన తరువాత, అర్జునుడు తన పేడిరూపాన్ని ఒకసారి ఉపసంహరించుకొన్న 
తరువాత, వ్రతకాలం పూర్తి అయినదని భీష్మాదులు నిశ్చయించిన తరువాత కాలహరణం వలన సాధించే ప్రయోజన మేమీ 
లేదని తిక్కన ఈ మార్పు చేసి ఉంటాడు. (సంపా.) 


726 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. చని ధర్మసుతుండు సింహా | సనమున భీమాదు లాత్మసముచిత రుచిరా 
సనముల సభాస్థలిం గయి । కొని పంచాగ్నులును బోలె. గూర్చున్నంతన్‌. 316 


ప్రతిపదార్థం: చని= వెళ్ళి; ధర్మసుతుండు= ధర్మరాజు; సింహాసనమునన్‌= సింహాసనం పైన; భీమాదులు= భీముడు మొదలైన 
తక్కిన నలుగురు అన్నదమ్ములును; ఆత్మసముచిత= తమకు తగిన; రుచిర= (ప్రకాశించే; ఆసనములన్‌= ఆసనములందు; 
సభాస్థలిన్‌= కొలువు కూటంలో; కయికొని= అంగీకరించి; పంచ+అగ్నులును పోలెన్‌= అయిదు అన్నిహోత్రాల వలె; కూర్చున్నంతన్‌= 
కూర్చున్నంతలో. 


తాత్సర్యం: ఆ విధంగా వెళ్ళి ధర్మరాజు సింహాసనం మీద కూర్చున్నాడు. తక్కినవారు వారికి తగిన మంచి ఆసనాల 
మీద కూర్చున్నారు. అలాగ అయిదుగురు అయిదు అగ్నిహోత్రాలవలె కూర్చొనియుండగా, అంతలో. 


విశేషం: అలం: ఉపమ. పాండవులు తేజోదీప్రులతో శత్రుభయంకరంగా వెలిగిపోతున్న స్ఫూర్తి పంచాగ్నుల ఉపమానంతో 
స్ఫురిస్తున్నది. అరణ్య అజ్ఞాతవాసాలు ఒక మహాయజ్ఞం వంటివి. యజ్ఞంలో చెప్పబడే పంచాగ్నులు ఇవి. 1దక్షిణాగ్ని, 
2.గార్హపత్యాగ్ని, 3.ఆహవనీయాగ్ని, 4.సఖ్యాగ్ని, 5.ఆవసధాగ్ని, తపస్సులలో పంచాగ్నుల నడుమ నిలిచి చేసే తపస్సు ప్రసిద్ధం. 
నాలుగు దిక్కులలో నాలుగు అగ్నులు, పైన సూర్యుడు కలిగి పంచాగ్ను లనబడతాయి. ధర్మరాజు సూర్యకల్పుడు. 
మిగిలినవారు అగ్నితుల్యులని భావించవచ్చును. (సంపా 


తే. _ వేడ్కందొడి పూసి కట్టి యవ్విరటు€ డుత్త । రుండు దోం జనుదేరం గొల్వుండు బుద్ధి 

నచటి కేతెంచి కని విస్మయంబు నొంది । యెల్లిదంబుగ6 దలంచుచు నిట్టు లనియె. 317 
ప్రతిపదార్థం: ఆ+విరటుండు= ఆ విరాటరాజు; వేడ్కన్‌= వేడుకతో; తొడి= భూషణాలు తొడుగుకొని; పూసి= గంధపుపూత 
పూసికొని; కట్టి= వస్త్రాలు కట్టుకొని; ఉత్తరుండు= ఉత్తరుడు; తోన్‌= కూడా; చనుదేరన్‌= రాగా; కొల్వు+ఉండుబుద్దిన్‌= 
కొలువుతీరుద్దామని; అచటికిన్‌= కొలువుకూటానికి; ఏతెంచి= వచ్చి; కని= అక్కడి దృశ్యం చూచి; విస్మయంబున్‌= ఆశ్చర్యాన్ని; 
ఒంది= పొంది; ఎల్లిదంబుగన్‌= చులకనగా; తల(ుచున్‌= అనుకొంటూ; ఇట్టులు= ఈ రీతిగా; అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: ఆ విరాటరాజు వేడుకగా ఆభరణాలతో అలంకరించుకొని, గంధపుపూతలు పూసికొని, విలువైన 
వస్త్రాలు కట్టుకొని, ఉత్తరుడు కలసిరాగా కొలువు తీరుద్దామని కొలువుకు వచ్చాడు. అక్కడి దృశ్యం చూసేసరికి 
ఆశ్చర్యపడ్డాడు. వారిని చులకనగా తలుస్తూ ఇట్టా అన్నాడు. 


క 'ఇదియేమికంక! నీ వు। న్మదవృత్తిని శంక దక్కి మా గద్దియపై. 

బదిలంబుగ6 గూర్లుండితి | వదియునుగా కిపుడు దిగ వహంకారమునన్‌.' 318 
ప్రతిపదార్థం: కంక!= ఓ కంకుభట్టూ!; ఇది+ఏమి?= ఇదేమిటి?; నీవు; ఉన్మదవృత్తినిన్‌= ఎక్కువ గర్వం కల్గిన రీతితో; శంక 
తక్కి= జంకులేకుండా; నా గద్దియపైన్‌= నా సింహాసనంపై; పదిలంబుగన్‌= భద్రంగా; కూర్చుండితివి= కూర్చున్నావు; 
అదియునున్‌+కాక= అట్టు కూర్చుండటమే కాక; ఇపుడున్‌= నేను వచ్చిన తరువాత కూడా; అహంకారమునన్‌= గర్వంతో; 
డిగవు= పీఠంనుండి దిగవు. 


తాత్సర్యం: ఇదేమిటి కంకుభట్టూ! సాధువృత్తి కలవాడవు, గర్వంతో నా సింహాసనంపై కూర్చున్నావు. నేను వచ్చినా 
దిగకుండా అహంకారంతో అట్టాగే కూర్చున్నా వేమిటి?” 


విరాటపర్వము - పంచమాశ్వాసము 727 


వ. అనిన విని మందహాసంబు సేసి సంక్రంద ననందనుం డతని కిట్లనియె. 319 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; సం(క్రందన నందనుండు= అర్జునుడు; మందహాసంబు+చేసి= చిరునవ్వునవ్వి; 
అతనికిన్‌= విరటుడితో; ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: అనగా విని చిరునవ్వు నవ్వుతూ అర్జునుడు ఇట్టా అన్నాడు. 


సీ, “నడదీవియలు సేసె నగరికి మాణిక్య । మకుటముల్‌ పూనిన మనుజపతులం 
దగునాజ్ఞ సూయాణముగ నొనరించె మం । చిగ నేల నాలుగు చెజంగులకును, 
బ్రీతార్థిజనుల సచేతన త్యాగ ధ్వ | జములుగా నన్ని దేశముల నిలిపె, 
దిక్కులన్నింటను దెలుపారు పూంత గా । వించె నుజ్వల యశోవిభ్రమంబు, 


తే.  రాజసూయాధ్వర ప్రవర్తకుండు, నిత్య । సత్యభాషా మహావ్రతశాలి, పాండు 
రాజ దుగ్ధ పయోనిధిరాజు ధర్మ । రాజు సుమ్ము మత్స్యావనీరమణ! యితండు. 320 


ప్రతిపదార్థం: మత్స్య+అవనీరమణ!= మత్స్యదే శరాజా-విరాటా!; మకుటముల్‌= కిరీటములు; పూనిన= ధరించిన; 
మనుజపతులన్‌= రాజులను; నగరికిన్‌= పట్టణానికి; నడదీవియలు= నడుస్తున్న దివ్విటీలుగా; చేసెను= చేశాడు; నేల= 
భూమిని; నాలుగు చెజంగులకును= నాల్లు చివరలకును; తగు+ఆజ్ఞ= తగిన ఆజ్ఞ; సూయాణముగన్‌= శత్రుభయంకరమైన 
దండయాత్రగా; మంచిగన్‌= బాగుగా; ఒనరించెన్‌= చేశాడు; ప్రీత= (ప్రీతిపొందిన; అర్జిజనులన్‌= యాచకులను; సచేతన= 
సజీవమైన; త్యాగధ్వజములుగాన్‌= త్యాగానికి జెండాలుగా-చిహ్నాలుగా; అన్ని దేశములన్‌= దేశాలన్నింటియందు; నిలిపెన్‌= 
నిలిపాడు; ఉజ్జ్యల= (ప్రకాశించే; యశోవిభ్రమంబు= కీర్తి విలాసాన్ని; దిక్కులు+అన్నింటను= అన్నిదిక్కులందును; తెలుపారు= 
తెల్లని; పూంతన్‌= పూతగా; కావించెన్‌= చేశాడు; రాజసూయ+అధ్వర= రాజసూయమనే యజ్ఞాన్ని; ప్రవర్తకుడు= చేసినవాడు; 
నిత్య= ఎల్లపుడు; సత్యభాషా= నిజం మాట్లాడటం అనే; మహావ్రతశాలి= గొప్పవ్రతంతో 'ప్రకాశించేవాడు; పాండురాజు= 
పాండురాజనెడి; దుగ్రపయోనిధి= పాలసముద్రానికి; రాజు= చంద్రుడివంటివాడు; ఇతండు= ఈ నీ సింహాసనంపై కూర్చున్న 
ఇతడు; ధర్మరాజు సుమ్ము!= ధర్మరాజు సుమా! 


తాత్పర్యం: “'విరాటరాజా! ఈ నీ సింహాసనం మీద కూర్చునవాడు ధర్మరాజు సుమా! అత డెట్టివా డంటే-ఆయన 
నగరంలో కిరీటాలు ధరించిన మహారాజులే నడిచే దివ్వెలు; ఆయన ఇచ్చే ఆజ్ఞలే నేల నాలుగు దిక్కులా చేసే 
దండయాత్రలు; కోరిన కోర్కెలు తీర్చినందున ప్రీతిపొందిన యాచకులే అన్ని దేశాలలోనూ ఆయన యొక్క 
త్యాగాన్ని తెలిపే జెండాలు; ఆయన కీర్తితో దిక్కులన్నీ తెల్లగా పూతపూసినట్టు ఉన్నాయి. రాజసూయయాగం 
చేసినవాడు, నిత్య సత్యవ్రతం కలవాడు, పాండురాజవంశమనే పాలసముద్రంలో ఉదయించిన చంద్రుడు. 


విశేషం: 1. అలం: రూపకం, ఉత్రేక్షు అతిశయోక్తి యథాసంఖ్యం (క్రమాలంకారం), పరికరాంకురం. 


2; అజ్ఞాతవాస 'వ్రతానంతరం బయలు మెరసిన ధర్మరాజు వర్షన మిది. తిక్కన సీసపద్యంలో వర్షించాడు. సామాన్యంగా 
సీసపద్యంలో మొదటి నాలుగు పాదాలకూ ఎత్తుగీతిలో చెప్పే విశేషాలకూ క్రమాలంకార బంధురంగా అన్వయాన్ని అనుసంధించటం 
తిక్కన సహజస్వభావం. ఆ విధంగా ఈ పద్యాన్ని అన్వయించుకొనాలి. 'విరాటరాజా! ఇతడు ధర్మరాజు సుమా! అని నిర్దేశిస్తూ 
చెప్పిన ఫలితాంశం ఈ పద్య తాత్పర్యం. దానిని చివర చెప్పి కథనంలో, వర్లనంలో ఉత్కంఠను పోషించటం రచనాశిల్పం. 


728 శ్రీమదాంధ్ర మహాభారతము 


3. సీస పద్యపాదాలు నాలుగూ ఒక మహాపురుషుడిని పరిచయం చేస్తున్నట్లు అలంకార బంధురంగా, ధ్వని 


సుందరంగా సాగాయి. నగరితో మొదలై దిక్కుల నన్నింటనూ వ్యాపించిన క్రీర్తిమూర్తిని వికాసవిస్ఫూర్తితో అర్జునుడు 
పరిచయం చేస్తున్నాడు. అన్నీ ధ్వనిమయమైన భావ చిత్రాలే. వాటిని రూపొందించటానికి రూపక, ఉ(త్రేక్ష, అతిశయోక్తులనే 


అర్జాలంకారాలను (ప్రయోగించాడు. 


4. మొదటి చరణంలో రూపకో'త్రేక్షా స్ఫూర్తి. అతడు - మాణిక్యాలు పొదిగిన మకుటాలు ధరించిన మహారాజులను 
తన ముంగిట్లో తిరుగుతున్న దివ్వెలుగా చేసినవాడట! వర్షిస్తున్న అర్జునుడి భావనలో అది రూపకాలంకారం. వినే విరటుడికి 
అది ఉత్రేక్ష మహారాజుల చేత సేవలు చేయించుకొనేవాడు చక్రవర్తి. అటువంటివారు షట్బ(క్రవర్తులున్నారు. వారిలో ఎవరు? 
వారితో తూలతూగే 'రాజసూయాధ్వర (ప్రవర్తకుడు' అతడు. ఎత్తుగీతిలోని మొదటి విశేషణం మొదటి పాదతాత్సర్యంలోని 
ధ్వని సంకేతం. అయినా అతడు ధర్మరాజు - అనే నిశ్చితజ్ఞానం ఏర్పడదు. విరాటుడు అద్భుతరసమగ్నుడై ఉంటాడు. 


5. రెండవ చరణంలో కూడా అదే అలంకార వైభవం. అతడు ఇచ్చే ఆజ్ఞ బౌచిత్యంతో కూడి ఉంటుందట. అది నేల 
నాలుగు చెరగులకు హితాన్ని చేకూరుస్తుందట. ఆతడి మాట ఎంతమంచిగా ఉన్నా దాని ప్రభావం దండయాత్ర చేసినట్టుగా 
దడపుట్టిస్తుందట! దానికి కారణం - ధర్మజుడన్నమాట అయి తీరుతుంది కాబట్టి, ఆ మహిమ, అతడికి “నిత్య సత్య 
భాషామహావ్రత' శీలం వలన ఏర్పడింది. ఎత్తుగీతిలో రెండవ విశేషణం ఈ సత్యం చెప్పింది. అటువంటి మహిమ గలవారు 
హరిశ్చం(ద్రాది మహారాజులున్నారు. వారిలో ఎవరైనా అయి ఉండవచ్చునన్న భావం ఏర్పడే అవకాశం ఉన్నది. ఉత్కంఠ 
విరాటుడిలో పోషించబడుతూనే ఉన్నది. 


6. సీసపద్యపు మూడవపాదంలో కూడా రూపకో'త్రేక్షల విన్యాసం అలంకార సౌందర్యం. అర్థించేవారి కోరికలు తీర్చటం 
ధర్మజుడి జీవితవ్రతం. దానివలన లాభపడిన వారు అన్ని దేశాలలోనూ నిండి ఉన్నారు. వారు అతడి కీర్తికి నడుస్తున్న 
త్యాగధ్వజాలుగా గోచరిస్తున్నారు. మహాదాత అయిన అతడు శిబిచక్రవర్తి వంటి వారిలో ఎవరై ఉంటారు? అనే అనుమానం 
ఏర్పడవచ్చును. ఎత్తుగీతిలో పాండుమహారాజనే పాలసముద్రానికి చంద్రుడివంటి వాడని అర్జునుడు పరిచయం చేశాడు. 
అంతటి కీర్తి ఉన్న పాండురాజును తలదన్నిన కీర్తి కలవాడు పాండురాజుపుత్రుడు అని తెలిసిందే కాని, పాండవులలో ఎవరో 
బోధపడలేదు. ఉత్కంఠ ఇంకా ఊపిరి పోసుకొంటూనే ఉన్నది. 


7. నాలుగవ పాదంలో రూపకాతిశయోక్తి రమణీయంగా అమరింది. అతడి నిర్మలమైన కీర్తి వైభవం దిక్కుల కన్నింటికీ 
పూసిన తెల్లని పూతగా అమరిందట! దిగంత విశ్రాంత కీర్తి, అతడెవరో ప్రాచీనవ్యక్తి కాడు, పురాణపురుషుడు కాడు, 
సమకాలీన సమ్రాట్టు. సార్థక నామధేయుడు 'ధర్మరాజు' ఇతడు - అని స్థిరీకరించటమైనది. 


8. 'ధర్మరాజు' - అనే పదంలో ఉండే శ్రేషచమత్కారాన్నంతా పద్యంలో పరచి చెప్పిన ఈ వర్లనం అర్థవ్యక్తి అనే శబ్దార్థ 
గుణ స్వభావం సుందరం. ఇందులో అర్థవ్యక్తి హేతుత్వం ఉన్నది. వస్తు స్వభావ స్సుటత్వం ఉన్నది. అతడు రాజు. రాజైనవాడి 
మహత్యం రాజసూయాధ్వర నిర్వహణంలో నిగ్గుతేలుతుంది. అతడి ఆజ్ఞను రాజులందరూ భయభక్తులతో పాటించినప్పుడు 
సార్థకమౌతుంది. చంద్రుడైన రాజుకు అమృత (ప్రదానం స్వభావం. అందుకే ఈ ధర్మరాజుకు త్యాగరూపమైన దానం సహజ 
లక్షణం. 'త్యాగేనైకే అమృతత్వ మానశుః - అన్న సూక్తి ధర్మరాజుపట్ల సార్థకం. రాజు అంటే (ప్రకాశించేవాడు. ధర్మరాజు 
కీర్తితో ప్రకాశించి నలుదిక్కులా కాంతులు నింపేవాడు. అతడు ధర్ముడు. ధర్ముడంటే యముడనీ ధర్మరూపుడనీ అర్థం. 
ధర్మమంటే దానగుణమని కూడా విశేషం. అందువలననే ధర్మరాజంటే భూతలంలోని రాజులకందరికీ ప్రాణభయం. అర్జులకందరికీ 
ప్రాణదానం. అందరూ అతడిని కీర్తించేవారే. ఈ విధంగా నామసార్థక్యాన్ని వ్యాఖ్యానించే పద్యమిది. పరికరాంకురాలంకార 
ప్రకాశం కూడా (ప్రస్తుతమౌతున్నది. (సంపా.) 


9. ఈ పద్యంలోని రసశిల్సాన్ని గురించి డాక్టర్‌ పాటిబండ మాధవశర్మగారి మాటలివి- “క్రమ(క్రమముగా నెక్కి 
శిఖరము ముట్టిన విరాటుని ఆశ్చర్యము పద్యాంతమందలి “ఇతండు” అన్నమాటను విని; అర్జునుడు ద్రేలుపెట్టి చూపినచోట 


విరాటపర్వము - పంచమాశ్వాసము 729 


సింహపీఠమున ధర్మరాజును దర్శించినంత పరమాద్భుత రసముగా పరిణమించినది. ప్రతిచరణోపాంత విరామముచే గీత 
పాదములు ఎదురునడక నడచి యాళ్ళర్యమును పోషించుచున్నవి. యతిప్రాసములందు వైచిత్రి లవమేనియు లేని యీ 
పద్యము శబ్దచ్చందో౭_లంకార రహితమయ్యు నిర్మాణ సౌష్టవముచే పద్య మెట్టి ఫలము నిర్వహింపగలదో నిరూపించుచున్నది. 
తిక్కనగారి రసవత్కావ్య నిర్మాణ ప్రక్రియకు ఇట్టి నాటకీయ పద్యరచన ఒక ప్రాణము.” (తిక్కన కవితావైభవం; యువభారతి 
ప్రచురణ. పుట. 30) 


ఉ. ఈత. దజాతశత్రుండు మహిం దగ దిగ్విజయంబు సేసె, వి 
ద్యాతిశయార్థి వాసవుమహాసన మైనను నెక్క నర్టు డు 
ద్ద్వోతితమూర్తి కౌరవకులోద్వహు(, డార్యనికాయ సంతత 
భఖ్యాతచరిత్రు( డీచిటుత గద్దియకుం దగండే నరేశ్వరా!' 321 


ప్రతిపదార్థం: నర+ఈళశ్వరా!= విరాటరాజా!; ఈతండు= ఈ కూర్చున్నవాడు; అజాతశత్రుండు= ధర్మరాజు; మహిన్‌= 
భూమండలమున; తగన్‌= తగినట్టుగా; దిక్‌+విజయంబు= దిక్కులన్నిటిని జయించుటను; చేసెన్‌= చేశాడు; విద్యా+అతిశయ+ 
అర్థి= విద్యయొక్క వికాసాన్ని కోరేవాడు; వాసవు= దేవేంద్రుడి యొక్క; మహా+ఆసనము+ఐనను= సింహాసనమునైనను; 
ఎక్కన్‌= అధిష్టంచుటకు; అర్హుండు= తగినవాడు; ఉద్ద్యోతితమూర్తి= 'ప్రకాళించెడి స్వరూపం కలవాడు; కారవకుల= కురు 
చక్రవర్తియొక్క కులమును; ఉద్వహుండు= ఉద్దరించినవాడు; ఆర్యనికాయ= సజ్జనుల సముదాయంలో; సంతత= ఎల్లప్పుడును; 
ఖ్యాత= ప్రఖ్యాతికల; చరిత్రుండు= నడవడి కలవాడు; ఈ చిఖుత గద్దియకున్‌= -ఈ చిన్న సింహాసనానికి; తగండే?= 
కూర్చుండ తగడా? 


తాత్పర్యం: ఓ విరాటరాజా! ఇత డవ రనుకొన్నావు? అజాతశత్రువు! భూమండలం అంతా దిగిజయం చేశాడు. 
విద్యావంతుడు, దేవేంద్రుడి సింహాసనమైనా అధిస్టించటానికి అర్హుడు. ప్రకాశమానమైన రూపం కలవాడు, కౌరవకుల 
(శ్రేష్టుడు, సజ్జనులలో ఖ్యాతిగన్నవాడు ఈ చిన్నసింహాసనం ఎక్కటానికి తగడా?” 


విశేషం: 1. అలం: ఉదాత్తం, కావ్యలింగం. “ఉదాత్త మృద్దిళ్చరితం శ్లాఘ్యం వాన్యోపలక్షణమ్‌”. శ్లాఘనీయమైన సమృద్ధిని గాని, 

కు aa (హా) ౧ a ౧ oe (6 
మహాపురుషుని చరితం గాని ఉపలక్షణంగా వర్ణిస్తే ఉదాత్తాలంకారం. “సమర్థనీయస్యార్థస్య కావ్యలింగం సమర్థనమ్‌”. ఈ 
పద్యంలో వర్గ్యవస్తువు ధర్మజుడి ఉద్దాత శీలం. ఇందులో సమర్థనీయాంశం - అంతటి 'ఖ్యాత చరిత్రుడు ఈ చిజుత 
గద్దియకు తగడా?” 


2. ఈ పద్యంలో (ప్రతిపదం, వాక్యం సార్థకం. (1) ఈతడు అజాతశ్శత్రుడు. అంటే ఎవరి యందూ శత్రుభావం 
లేనివాడని భావం. ఆ గద్దెమీద కూర్చున్నవాడు మిత్రుడే కాని, శత్రువు కాడని అర్థం. (2) అతడు భూమిపై దిగ్విజయం 
చేసినవాడు- అందువలన రాజులందరి నమస్సు లందుకొనినవాడు. వారి సింహాసనాల మీద కూర్చుండే అధికారమున్నవాడు. 
రాజులకే రాజు అయినవాడు సామంతరాజు కూర్చుండే గద్దెపై కూర్చుండటానికి అభ్యంతరం ఉండదు. (3) ఉన్మదవృత్తి 
అహంకారం- అనే గుణాలవలన కంకుడు తన గద్దెనెక్కి కూర్చున్నాడని విరాటుడి అభియోగం. ఆ కూర్చున్నవాడు 
విద్యాతిశయం చేత వినయగుణ సంపన్నుడు, ఉచితజ్ఞుడు, వివేకధనుడు కాబట్టి సంస్కారవంతుడనీ, విజ్ఞత వలననే 
తెలిసికొనగలిగిన విద్వాంసుడనీ పలికి, విరాటుడికంటె విజ్ఞాడైన ధర్మరాజు ఆ చిరుగద్దికు మించిన పండితుడని పార్టుడు 
పలికాడు. (4) అతడు త్రిలోకాధిపతి అయిన ఇంద్రుడి సింహాసనం ఎక్కగలవాడట! అర్జునుడు ఇంద్రుడి అర్హ సింహాసనం 
ఎక్కాడు. ధర్మజుడు నిండు సింహాసనం ఎక్కగలిగిన వాడని ధ్వని. అటువంటి ధర్మరాజుకు మత్స్యరాజ్య సింహాసనం 
చిరుగద్దెయే జౌతుందనటంలో ఆశ్చర్యం లేదు. (5) (ప్రకాశంలో, వంశగౌరవంలో, ఉత్తమ చరిత్రంలో-సమకాలీన (ప్రభువులలో 


730 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆదర్శ(ప్రాయుడని మిగిలిన మూడు విశేషణాలూ చెప్పుతున్నాయి. మరి ఈ చిరుతగద్దెపై కూర్చున్నవాడు ఒకప్పుడు సామ్రాజ్య 
సింహాసనంపై కూర్చున్నవాడు. ఇకముందు కూర్చొనదగినవాడు. ఆ అర్హతను తన యోగ్యతతో పొందినవాడు. దాని 
నెరిగినవాడెవడైనా ధర్మజుడు ఈ గద్దెమీద కూర్చొనటాన్ని అంగీకరిస్తాడని భావం. 


3 ధర్మజుడే ఈ సింహాసనం మీద కూర్చుండ దగినవాడని విరాటుడికి వ్యంగ్యమైన హెచ్చరిక! ఒకప్పటి ధర్మజుడి 
హితుడు, సామంతుడు విరాటుడు. ధర్మజుడు బయలుమెరసిన తరువాత ఆ గద్దెకంటె పెద్దగద్దెై ఆ నగరంలో లేదు. 
అందువలన దానిమీద కూర్చున్నాడు. ఒకవేళ ఆ సత్యాన్ని గుర్తించకపోతే ఆ గద్దెను తనదే చేసినకొనగలడు. అయినా, అది 
ఆయనకు చిన్నగద్దెయే. అతడు దిగ్విజయ సార్వభౌముడైనా విద్యావంతుడు. అజాతశత్రువు- ఈ సంగతి గమనించు మనే 
వ్యంగ్యధిక్కారం కూడా ఈ ప్రశంసలో అంతర్వాహినిగా గోచరిస్తుంది. 


4. 'విద్యాతిశయార్థి' - అనే పాఠానికి 'వీర్యాతిశయారి' - అనే పాఠాంతరం ఉన్నది. ఈ సందర్భంలో దిగ్విజయం 
చేసినవాడు సహజంగా వీర్యాతిశయార్హి అయి ఉంటాడు. అయితే అతడు ఉన్మదవృత్తిని, అహంకారాన్ని ప్రదర్శించవచ్చును. 
విరాటుడి అభియోగంలో ఆ రెండు గుణాలూ ఉన్నాయి. ఆ దుర్లుణాలను అధిగమించగల గుణం విద్యాతిశయమే. 
బ్ఞానార్థిత్వం ముముక్షు లక్షణం. ఆ తాత్పర్యాన్ని ధ్వనింపజేసే ప్రస్తుత పాఠమే ఉత్తమం. (సంపా.) 


అర్జునుండు విరాటునకు( దమ్మెటింగించుట (సం. 4-65-1) 


వ. అనిన విని యతండు విస్మయ సంశయంబులు మనంబునం బెనంగొన 'నితండు ధర్మతనయుండయేని 
భీమార్లున నకుల సహదేవులుం బాంచాలియు నేర? యని యడిగినం గవ్వడి యిట్లనియె. 322 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; అతండు= విరాటుడు; విస్మయ= ఆశ్చర్యమూ; సంశయంబులు= సంశయమునూ; 
మనంబునన్‌= మనస్సులో; పెనంగొనన్‌= పెనవేసికొనగా-కలుగగా; ఇతండు= ఈ కూర్చున్నవాడు; ధర్మతనయుండ+ఏనిన్‌= 
ధర్మరాజే అయినచో; భీమ= భీముడు; అర్జున= అర్జునుడు; నకుల= నకులుడును; సహదేవులున్‌= సహదేవుడును; 
పాంచాలియున్‌= (ద్రౌపదియును; ఏరి?= ఏరి వారు?; అని అడిగినన్‌= అని (ప్రశ్నించగా; కవ్వడి= అర్జునుడు; ఇట్టు= ఈ 
రీతిగా; అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: అని చెప్పగా విని విరాటుడు ఆశ్చర్యం, సంశయం కలుగగా, “ఇతడు ధర్మరాజైతే మరి భీమార్జున 
నకుల సహదేవులు, (ద్రౌపది ఏరి?' అని అడిగాడు. అప్పుడు అర్జునుడు ఇట్టా అన్నాడు. 


చ. “వలలు డనంగ నీ నగర వంటలవా( డయి నిల్లి, వేడ్కకుం 
బులి గరి గేసరిం దొడరి పోరంగం బంచినం బోరు, జెట్టి మ 
ల్లుల విఖుచుం గడంగి ప్రబలుం డనంగా€ జరియించుచుండు వి 
చ్చలవిడి; భీము డీత. డవిషహ్య పరాక్రమదుర్దముం డనిన్‌. 323 


ప్రతిపదార్థం: వలలు(డు+అనంగన్‌= వలలుడనే పేరుతో పిలువబడుతూ; నీ నగరన్‌= నీ రాచనగరిలో; వంటలవాండు+ 
అయి= వంటచేసేవాడై; నిల్చి= ఉండి; వేడ్కకున్‌= వేడుకకై; పులిన్‌= పులిని; కరిన్‌= ఏనుగును; కేసరిన్‌= సింహమును; 
తొడరి= ధిక్కరించి; పోరంగన్‌= యుద్దం చేయటానికి; పంచినన్‌= పంపగా; పోరు= యుద్దం చేస్తాడు; కడంగి= పూనుకొని; 
జెట్టి మల్టులన్‌= శూరులయిన కుస్తీపట్టేవారిని; విఖుచున్‌= ఓడిస్తాడు; ప్రబలుండు+అనంగాన్‌= గొప్పబలం కలవాడని 
చెప్పుకొనగా; విచ్చలవిడిన్‌= యథేచ్చగా; చరియించుచున్‌+ఉండున్‌= సంచరించేవాడు; ఈతండు భీముండు= ఇతడు భీముడు; 
అనిన్‌= యుద్ధమున; అవిషహ్య= సహించరాని; పరాక్రమ= బలం కలుగుటచేత; దుర్రముండు= అణచుటకు శక్యం కానివాడు. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 731 


తాత్సర్యం: 'మీ నగరిలో వలలుడు అనే పేరుతో వంటలవాడుగా ఉండి, మీ వేడుక కోసం పెద్దపులిని, ఏనుగును, 
సింహాన్ని ఎదుర్కొని ఓడించి, మల్టులు వస్తే వారిని గెల్చి మహాబలశాలిగా పేరు పొందినవాడే భీముడు. ఇతడు 
మహాపరా(క్రమశాలి కనుక ఎవ్వరూ ఇతడిని యుద్దంలో జయించలేరు. 


తే. బక మహాసురు నిర్ణించి బ్రాహ్మణులకు । బ్రీతి( గావించె(, గిమ్మీరు పే రడంచి 
వనము నిష్కంటకము సేసె; ఘను హిడింబు( । గూల్లి యాతని చెలియలి గొనియె నితండు. 324 


ప్రతిపదార్థం: ఇతండు= ఈ భీముడు; బకమహాసురున్‌= బకుడనే గొప్ప రాక్షసుడిని; నిర్జించి= గెలిచి; బ్రాహ్మాణులకున్‌= 
(బ్రాహ్మణులకు; పీతిన్‌= సంతోషాన్ని; కావించెన్‌= చేశాడు; కిమ్మీరున్‌= కిమ్మీరుడనే రాక్షసుడిని; పేరు+అడంచి= చంపి; 
వనమున్‌= అడవిని; నిష్కంటకము= బాధలేనిదానిగా; చేసెన్‌= చేశాడు; ఘనున్‌= గొప్పవాడైన; హిడింబున్‌= హిడింబాసురుడిని; 
కూల్చి= చంపి; ఆతని చెలియలిన్‌= అతడి చెల్లెలైన హిడింబిని; కొనియెన్‌= పెండ్డాడాడు. 


తాత్సర్యం: ఇతడు బకాసురుడిని చంపి బ్రాహ్మణులకు ప్రీతి చేశాడు. కిమ్మీరుడిని చంపి వనంలో బాధలేకుండా 
చేశాడు. హిడింబాసురుడిని చంపి, అతడి చెల్లెలిని పెండ్లాడాడు. 


విశేషం: భీముడు చంపిన ముగ్గురురాక్షసులు లోకప్రసిద్దులు. వారిలో తరతమ భేదాన్ని బట్టి వారిని చంపినవాడుగా భీముడికి 
పేరు వచ్చింది. ఆ రాక్షసులలో బల ప్రాచుర్యాన్ని బట్టి బకుడు, కిమ్మీరుడు, హిడింబుడు అనే వరుసలో పేర్కొన తగినవారు. 
అర్జునుడు బలగౌరవాన్ని పరిగణించి ఆ వరుసలోనే చెప్పటం విశేషం. బకాసురవధ ఆదిపర్వంలో (6.298-305), కిమ్మీరవధ 
ఆరణ్యపర్వంలో (1107-121), హిడింబాసుర వధ ఆదిపర్వంలో (6.203-218) చెప్పబడి ఉన్నాయి. (సంపా.) 


క నీ మెచ్చువారువంబుల(। దా మచ్చిగ నరయు నిత్యతాత్ప్వర్యమునన్‌ 
దామగ్రంథి యనంగ నొక | నామము ధరియించె నితండు నకులుం డధిపా! 325 


ప్రతిపదార్థం: అధిపా!= విరాటరాజా!; ఇతండు= ఈ కూర్చున్నవాడు; నీ మెచ్చు= నీవు మెచ్చునట్టి; వారువంబులన్‌= 
గుర్రాలను; తాన్‌= తాను; మచ్చిగన్‌= మచ్చికతో; నిత్య= ఎల్లపుడును; తాత్సర్యమునన్‌= ఆసక్తితో; అరయున్‌= రక్షిస్తాడు; 

(30) జాం (apr) 
దామ(గ్రంథి+అనంగన్‌= దామ(గంథి అనే; ఒక నామము= ఒక పేరు; ధరియించెన్‌= పెట్టుకొన్నాడు; ఇతండు= ఈయన; 
నకులుండు= నకులుడు. 


తాత్సర్యం: ఓ విరాటరాజా! ఇతడు - నీవు మెచ్చిన గుర్రాలను ఎక్కువ ఆసక్తిగా రక్షిస్తూ దామగ్రంథి అనే పేరుతో 
ఉన్నటువంటి వాడు- నకులుడు. 


ఫస జ్‌ యథ 


సి 
క్షేత్రము సజ్జన సంస్తుతి | పాత్ర మిత(డు మాద్రి తొలుతపట్టి నరేంద్రా! 326 


ప్రతిపదార్థం: నరేంద్రా!= విరాటరాజా!; శృత్రునృప= శత్రువులైన రాజులకు; కాలకూటము= కాలకూట విషం వంటివాడు; 
మి(త్ర= మిత్రులకు; అమృత వృష్ట= అమృతవర్షం వంటివాడు; బుధ= పండితులకు; సమీహిత= కోరికలయొక్క; సిద్దిక్షేత్రము= 
సిద్దిని పొందే ప్రదేశం; సజ్ఞన= మంచివారికి; సంస్తుతి= పొగడ్తకు; పాత్రము= తగినవాడు; ఇతండు= ఈ కూర్చున్నవాడు; 
మాద్రి తొలుతపట్టి= మాద్రికి పెద్దకొడుకు - నకులుడు. 


732 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఓ రాజా! ఈతడు శత్రువులకు కాలకూటం వంటివాడు. మిత్రులకు అమృతవర్షం వంటివాడు. 
పండితులకు కోరికలు సిద్దిపొందే ప్రదేశం, సజ్జనులకు స్తుతిపాత్రమైనవాడు, మాద్రి పెద్దకొడుకు - నకులుడు. 


విశేషం: అలం: ఉల్లేఖం. 


క. నీ పాలికి వచ్చి నిఖిల । గోపాలక ముఖ్యవృత్తి. గొలువు వడసి తం 
త్రీపాలు( డన(గ మత్స్య । క్షా పాలక! మెలంగు వీ(డె సహదేవుండున్‌. 327 
ప్రతిపదార్థం: మత్య్యక్ష్మాపాలక= విరాటరాజా!; నీ పాలికిన్‌= నీ వద్దకు; వచ్చి= చేరి; నిఖిల= సమస్తమైన; గోపాలక= గోవులను 


పాలించేవారిలో; ముఖ్య వృత్తిన్‌= ముఖ్యుడైన ఉద్యోగంలో; కొలువు= సేవ; పడసి= పొంది; తంత్రీపాలుండు+అనంగన్‌= 
తంత్రీపాలుడనే పేరుతో; మెలంగు= ఉన్నట్టి; వీ(డె= ఇదుగో ఇతడే; సహదేవుండున్‌= సహదేవుడు. 


తాత్సర్యం: రాజా! నీ వద్దకు వచ్చి, గోపాలురలో ముఖ్యుడుగా ఉద్యోగం పొంది, తం(త్రీపాలుడనే పేరుతో 
ఉన్నవాడు ఇతడే సహదేవుడు. 


కు సుకుమార మానసుండు, గొం । తికి. బ్రాణము ప్రాణ మితండు, తేజో గణ్యుం 
డకుటిలు(డు రాజనీతి । ప్రకారసంవేది వంశపావనుండు నృపా!” 328 


ప్రతిపదార్థం: నృపా!= ఓ విరాటరాజా!; సుకుమార మానసుండు= సున్నితమైన మనస్సు కలవాడు; గొంతికిన్‌= కుంతీదేవికి; 
ప్రాణము ప్రాణము= ప్రాణానికి ప్రాణమైనవాడు; ఇతండు; తేజన్‌+గణ్యుండు= గొప్ప తేజస్సుచే గణింపదగినవాడు; 
అకుటిలుండు= మోసం లేనివాడు; రాజనీతి ప్రకార= రాజనీతి విధాలను; సంవేది= ఎరిగినవాడు; వంశపావనుండు= వంశమును 
పవిత్రం చేసినవాడు. 


తాత్పర్యం: రాజా! ఇతడు చాలా సున్నితమైన మనస్సు కలవాడు; కుంతికి ప్రాణ సమానుడు, గొప్ప తేజస్సు 
కలవాడు, రాజనీతిజ్ఞుడు, వంశమును పవిత్రం చేసినవాడు.” 


వ. అని యిట్లు ధర్మజ భీమ నకుల సహదేవులం గ్రమంబునం జూపి చెప్పి మటియు నిట్లనియె. 329 


ప్రతిపదార్థం: అని= పలికి; ఇట్టు= ఈ రీతిగా; ధర్మజ= ధర్మరాజును; భీమ= భీముడిని; నకుల= నకులుడిని; సహదేవులన్‌= 
సహదేవుడిని; (క్రమంబునన్‌= (క్రమంగా; చూపి= కూర్చున్నవారిని చూపి; చెప్పి= వారి విషయం చెప్పి; మజియున్‌= ఇంకా; 
ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: ఇట్లు ధర్మరాజ, భీమ, నకుల, సహదేవులను, కూర్చున్నవారిని చూపించి చెప్పాడు. ఇంకా ఇట్లా అన్నాడు. 


కు “విను సైరంధ్రీ వేషం | బున మాలిని యనంగ బర(గి పూతచరిత్రం 
బున గేకయ భూవరనం । దనకడ మెలంగు సతి ద్రుపదతనయ మహీశా! 330 


ప్రతిపదార్థం: మహీశా!= రాజా! విను= వినుము; సైరంధ్రీ వేషంబునన్‌= ఇతరుల ఇంటిలో కారణాంతరమున ఉండే పతివ్రత 
వేషంలో; మాలిని+అనంగన్‌= మాలిని అనే పేరుతో; పరంగి= ఒప్పి; పూత= పవిత్రమైన; చరిత్రంబునన్‌= నడవడితో; కేకయ 
భూవర నందనకడన్‌= సుదేష్ల వద్ద; మెలంగుసతి= ఉండెడి పతివ్రత; ద్రుపద తనయ= ద్రౌపది. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 733 


తాత్పర్యం: 'రాజా! సైరంధ్రీ వేషంలో మాలిని అనే పేరుతో కళంకం లేని నడవడికతో సుదేష్ల వద్ద ఉండే ఆమె 
ద్రౌపది. 
క. ఆ చపలాక్షికి. గా మన । కీచకు లందటను రాత్రి గీటడంచె రహ 

స్యోచిత విధమున గంధ । ర్వాచరణము పేర భీము. డతి భీమముగాన్‌. 331 


ప్రతిపదార్థం: ఆ చపలాక్షికిన్‌+కాన్‌= ఆ వనితకై; మన కీచకులు+అందణును= మన కీచకుల నందరిని; రాత్రి= రాత్రివేళ; 
రహస్య= రహస్యానికి; ఉచిత= తగిన; విధంబునన్‌= రీతిగా; గంధర్వ= గంధర్వులయొక్క; ఆచరణము పేరన్‌= చర్య అనే 
పేరుతో; భీముండు= ఈ భీమసేనుడు; అతి భీమముగాన్‌= మిక్కిలి భయంకరంగా; గీటు+అడణెన్‌= చంపాడు. 


తాత్సర్యం: ఈమె నిమిత్తంగానే మన కీచకులందరినీ రహస్యంగా ఈ భీముడే - గంధర్వులు చేశారనే పేరుతో 
- అతి భయంకరంగా చంపేశాడు.” 


విరాటునకు భీము. డర్జును నెటజింగించుట (సం. 4-66-1) 


వ. అనియె; నప్పుడు వృకోదరుండు. 332 


ప్రతిపదార్థం: అనియెన్‌= అని పలికాడు; అప్పుడు= అంతట; వృకోదరుండు= భీముడు. 
తాత్సర్యం: అని అర్జునుడు చెప్పగా భీముడు అందుకొని. 


సీ. “షండరూపమునం బ్రచ్చన్ను(డై వచ్చి, క । న్నియలకు నెల్లను నృత్తగీత 
వాద్యనైపుణ మనవద్య శిక్షావిధి । నలవరించుచు బృహన్నల యనంగ 
బర(గు నీతండు బీభత్సుండు సుమ్మని । చూపి, యమ్మత్స్యరాజునకు. జెప్పి 
వెండియు. బలుకు 'నాఖండలు నోడించి । ఖాండవ మేరె, నాతండు దన్ను 


తే. గారవించిన నెక్కటి కాలకేయ । వర్గముల( బరిమార్దె, నివాత కవచ 
సంఘముల నోర్జె, గంధర్వసమితి గెలిచి । ధార్తరాష్త్రాగ్రజుని చెట దలగణె నితండు. 333 


ప్రతిపదార్థం: షండరూపమునన్‌= పేడిరూపంలో; ప్రచ్చన్నుండు+ఐ= గూఢంగా ఉండి; వచ్చి= ఇక్కడికి వచ్చి; కన్నియలకున్‌= 
కన్యలకు; ఎల్లను= అందరికిని; నృత్త= నృత్యం; గీత= పాటలు; వాద్య= వాద్యముల యందలి; నైపుణము= నేర్పు; అనవద్య= 
దోషరహితమైన; శిక్షావిధిన్‌= నేర్చే విధానంలో; అలవరించుచున్‌= నేర్పుతూ; బృహన్నల+అనంగన్‌= బృహన్నల అనే పేరుతో; 
పరంగు+ఈతండు= ఒప్పునట్టి ఇతడు; బీభత్సుండు సుమ్ము= అర్జునుడు సుమా; అని చూపి= అని అతడిని చూపించి; 
ఆ+మత్స్య రాజునకున్‌= ఆ విరాటరాజుకు; చెప్పి; వెండియున్‌= మరల; పలుకున్‌= ఇట్టా అన్నాడు; ఆఖండలున్‌= ఇంద్రుడిని; 
ఓడించి= గెలిచి; ఖాండవము= ఖాండవ వనమును; ఏర్చెను= కాల్పాడు; ఆతండు= ఇంద్రుడు; తన్నున్‌= అర్జునుడిని; 
గారవించినన్‌= గౌరవించగా; ఎక్కటి= ఒంటరిగా; కాలకేయ వర్గములన్‌= కాలకేయులనే రాక్షసుల సమూహాన్ని; పరిమార్చెన్‌= 
చంపాడు; నివాత కవచ సంఘములన్‌= నివాత కవచులు అనే రాక్షస సముదాయాన్ని; ఓర్చెన్‌= ఓడించాడు; గంధర్వ సమితిన్‌= 
గంధర్వుల సంఘాన్ని; గెలిచి= జయించి; ధార్తరాష్ట్ర+అ(గ్రజుని= దుర్యోధనుడియొక్క; చెజన్‌= బందీతనాన్ని; ఇతండు= ఈ 
అర్జునుడు; తలగాను= తొలగించాడు. 


734 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: "పేడిరూపంలో ఎవరికీ తెలియకుండా ఇక్కడికి వచ్చి, కన్యలకు నాట్యం, పాటలు, వాద్యాలలోని 
నేర్పును దోషం లేకుండా నేర్పుతూ, బృహన్నల” అనే పేరుతో ఉన్నటువంటి ఇతడు అర్జునుడు సుమా! అని 
విరాటుడికి అతడిని చూపించాడు. ఇంకా ఇట్టా అన్నాడు - “ఇతడు ఇంద్రుడిని ఓడించి ఖాండవవనాన్ని అగ్నికి 
అప్పగించాడు. ఇంద్రుడు గౌరవించగా అసహాయశూరుడుగా ఒక్కడే కాలకేయులను చంపాడు. నివాతకవచులను 
ఓడించాడు. గంధర్వులను ఓడించి, దుర్యోధనుడిని విడిపించాడు.” 


విశేషం: తిక్కన నాటకీయ రచనా శిల్పానికి ఈ పద్యం ఒక మంచి ఉదాహరణం. దానికి కారణాలు అయిదు. 1.మూలంలో 
అర్జునుడే తననుగూడ విరాటుడికి పరిచయం చేసికొంటాడు. అందులో వినయం మాత్రమే వెలుగు చూపుతుంది. ఆ 
తరువాత ఉత్తరుడు అతడిని ప్రశంసిస్తాడు. అర్జునుడు ధీరోదాత్తుడు, స్వాభిమాని. అతడు స్వయంగా పరిచయం చేసికొనటం 
రాజమర్యాద కాదు, వీరమర్యాద కాదు. కాబట్టి, భీముడు పరిచయం చేసినట్టు చేసిన తిక్కనకల్పన ప్రకరణౌచిత్యపోషకంగా 
ఉన్నది. 2.పాండవులు బయలు మెరసిన ఈ రంగంలో ప్రధానపాత్రలన్నీ మాట్లాడితే సన్నివేశం చైతన్యవంతంగా ఉంటుంది. 
అందువలన భీమపా(త్రకు సంభాషణ కల్పించాడు తిక్కన. 3.అర్జునుడు ధర్మజాదులను పరిచయం చేయటంలో కొన్ని 
మర్యాదలు పాటించాడు. ధర్మజుడిని ఒక సీసపద్యంలో, ఉత్సలంలోనూ, భీముడిని ఒక వృత్తంలో, ఒక తేటగీతిలోనూ, నకుల 
సహదేవులనూ, (ద్రౌపదినీ - ఒక్కొక్కరినీ రెండు కంద పద్యాలలోనూ పరిచయం చేశాడు. అందరిలో భీముడిని-అతడి 
వీరకృత్యాలను (ప్రత్యేకించి చెప్పుతూ వర్ణించాడు. భీముడు అర్జునుడిని పరిచయం చేయటంలో అతడు తన పరిచయంలో 
వాడిన పద్దతినే ఉపయోగించాడు. ఒక సీసపద్యాన్ని సమవిభక్తం చేసి అజ్ఞాతవ్రత వేషాన్నీ, అర్జున పరాక్రమ విశేషాలనూ 
సమంగా పంచి వర్ణించాడు. ఒక పద్యం రెండు పద్యాలవలె పలికాడు. విజయ వీరకార్యాలను (ప్రధాన వివక్షాదృష్టితో వరుసగా 
చెప్పాడు. అది భీమ పరిచయంలో అర్జునుడు పాటించిన పద్దతికి ప్రతిబింబం. 4.అర్జునుడి వీర గాథలలో మొదట 
పేర్కొనదగింది - ఇంద్రుడిని జయించిన గాథ - ఖాండవ దహనం (ఆది.8.232-331); ఆ తరువాత వరుసగా-ఇం(ద్ర 
శత్రుసంహారం - కాలకేయులను చంపిన విజయగాథ (ఆరణ్య.4.78-87) నివాత కవచుల వధ - (ఆరణ్య.4.53-77). చివర 
చెప్పదగింది ఘోషయా(త్రలో గంధర్వ విజయం, దుర్యోధనుడి బంధవిముక్తి (ఆరణ్య.5.415-427). 5.విరాటపర్వంలో 
మహాయుద్దవీరులు - భీముడు, అర్జునుడు. వీరిరువురు ఒకరినొకరు పరిచయం చేసికొనటం కథార్థ సంవిధానంలో ఒక 
నాటకీయ రచనా శిల్పం. 6.తిక్కన నృత్త గీత వాద్య శబ్దాలను వాడడం. నృత్తం - నృత్య నాట్య విభాగానికీ, గీతం-గాత్ర 
సంగీత విభాగానికీ, వాద్యం-జం(త్రవాద్య విభాగానికీ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అంగవిన్యాస ప్రధానమైనది నృత్తమని, భావ 
ప్రధానమైనది నృత్యమని, రస ప్రధానమైనది నాట్యమనీ నాట్య సంప్రదాయం చెప్పుతున్నది. అయితే పూర్వకాలంలో దశరూపకాల 
నన్నంటిని రూపకశబ్దంతో, నాటక శబ్దంతో సాధారణంగా పేర్కొన్నట్టే, నృత్య, నాట్యశజ్ఞాల వలన స్ఫురించే అంశాలను కూడా 
మొదట్లో నృత్తంగానే పేర్కొనే పరిపాటి ఉన్నది. డా.పి.యస్‌.అప్పారావుగారి ఈ పరిశీలన గమనించదగినది- “నృత్త-నాట్య- 
నృత్యములను గూర్చి ప్రాచీనాధునిక విమర్శకులు అనేక విధములుగా వ్రాసినారు. నేడు నాట్య శబ్దము 'నృత్య' మునకు 
'నృత్య' (6120 మనియే అర్థము. నాట్య శాస్త్రమునందు 'నృత్య'మను పదము లేదు. అభినవగుప్తుడు కూడ దీనిని వాడినట్లు 
కన్పట్టదు. (మూలమునందు కన్పట్టు 'నృత్య' మనెడి పాఠములు సరికావు. అట్టు కన్సట్టు ప్రతిపదమునకును (క్రింద 'నృత్త' 
మను పాఠాంతరములుండుట గమనించవలెను). ఇంక నాట్యశాస్త్రము నందు నృత్త, నాట్య పదములే కలవు. ఈ నృత్తము 
నాట్యము కంటె చాల ప్రాచీనమైనది.” (నాట్యశాస్త్రము- పు. 19.20). తిక్కన కాలం వాడైన జాయపసేనాని 'నృత్త రత్నావళి 
అనే పేర నాట్యశాస్త్ర[గ్రంథం (వ్రాయటం గమనార్హం. కాబట్టి తిక్కన వాడిన 'నృత్త మనే పదం నృత్యశాఖకు ప్రాతినిధ్యం 
వహించే (ప్రాచీన పారిభాషిక పదమని (గ్రహించాలి. (సంపా. 


వ. అనిన విని యద్దుతరసాక్రాంతం బగు నంతరంగంబునం గలుగు సందేహావేశంబు వినయ సంభ్రమంబుల 
నిగుడనీకునికిం జేసి చిక్కునడి యున్న నిజజనకునకు నర్గునుం జూపి యుత్తరుం డిట్లనియె. 334 


నిరాటపర్వము - పంచమాశ్వాసము 735 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; అద్భుతరస= ఆశ్చర్యంతో; ఆక్రాంతంబు+అగు= ఆ(క్రమించబడిన; అంతరంగంబునన్‌= 
భావోద్రేకంగల మనస్సులో; కలుగు= పుట్టునట్టి; సందేహ+ఆవేశంబు= సందేహం వలని ఆవేశం; వినయ= వినయాన్ని; 
సంభ్రమంబులన్‌= తొట్రుపాటును; నిగుడనీక+ఉనికిన్‌+చేసి= కలుగనియ్యకుండటంచేత; చిక్కువడి+ఉన్న= కలతచెంది 
ఉన్న; నిజ జనకునకున్‌= తన తండ్రికి; అర్జునున్‌= అర్జునుడిని; చూపి= చూపించి; ఉత్తరుండు= ఉత్తరుడు; ఇట్టు= 
చెప్పబోయే రీతిగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అనగా విరటుడు విన్నాడు. ఆశ్చర్యం మనస్సు నావరించింది. మనస్సులో కలిగే సందేహావేశం వినయాన్నీ, 
తొాట్రుపాటునూ కలగనీయకపోవటంతో చిక్కుపడుతున్న తండ్రితో ఉత్తరుడు అప్పుడు అర్జునుడిని చూపిస్తూ ఇట్లా 
చెప్పాడు. 


తే.  'ఈతం. డింతకు మీకు దన్నెటుంగ6 జెప్ప | వలవదని నియమించిన దెలియ బలుక 
నలికి; యొక దేవసన్నిభుం డంటిం గాని । నిన యంతయు. దా గదా నిర్వహించి! 335 


ప్రతిపదార్థం: ఈతండు= ఈ ముందున్న అర్జునుడు; ఇంతకున్‌= ఇంతవరకు; మీకున్‌= తమకు; తన్నున్‌= తనను; ఎయు 
గన్‌= తెలిసేటట్లు; చెప్పవలదు+అని= చెప్పవద్దని; నియమించినన్‌= నన్ను ఆపుచేసిన మూలాన; తెలియన్‌= తెలిసేటట్టుగా; 
పలుకన్‌= చెప్పటానికి; అలికి= జంకి; ఒక దేవసన్నిభుండు= ఒకానొక దేవతా సమానుడు; అంటిన్‌= అన్నాను; కాని= కాక; 
నిన్న= నిన్నటి యుద్ధం; అంతయున్‌= అంతా; తాన్‌+కదా= తానేకదా; నిర్వహించెన్‌!= నిర్వహించాడు! 


తాత్పర్యం: 'ఇతడు నీకు చెప్పవద్దని నన్ను నియమించిన మూలాన చెప్పటానికి జంకి, ఎవరో ఒక దేవసమానుడని 
చెప్పాను గాని, నిన్నటి యుద్దంలో అంతా నిర్వహించింది ఈయనే కదా! 


చ. ఒకరు(డ తాను భీతి వెగడొందెడు రెండవ యేను నెట్టకే 
లకు నను. దేర్చునప్పుడు బలంబులతో( గురురాజు సూడ దా 
నికి మది శంక లేమి మహనీయ పరాక్రముండైన యీ కిరీ 
టికి. జను గాక యివ్విధము డెప్పర మన్యుల కోర్వ వచ్చునే? 336 


ప్రతిపదార్థం: తాను= అర్జునుడు; ఒకరుండు+అ= ఒక్కడే; భీతిన్‌= భయంచేత; వెగడు+ఒందెడు= భయపడే; రెండవ+ఏనున్‌= 
రెండవ వాడనైన నేను; ఎట్టకేలకున్‌= అతి కష్టంతో; ననున్‌= నన్ను; తేర్చునప్పుడు= ఓదార్చునపుడు; బలంబులతోన్‌= 
సైన్యాలతో; కురురాజు= దుర్యోధనుడు; చూడన్‌= చూడగా; దానికిన్‌= ఆ చూచినదానికి; మదిన్‌= మనస్సులో; శంకలేమి= 
సంశయం లేకపోవటం చేత; మహనీయ పరాక్రముండు+ఐన= గొప్ప పరాక్రమం కలవాడైన; ఈ కిరీటికిన్‌= ఈ అర్జునుడికే; 
చనున్‌+కాక= తగును గాని; ఈ+విధము= ఈ రకమైన; డెప్పరము= ఆపద; అన్యులకున్‌= ఇతరులకు; ఓర్వవచ్చునే?= 


సహించదగునా? 


తాత్సర్యం: తాను ఒక్కడే. భయంతో నేను వణకుతూ ఉంటే, చిట్టచివరకు ఎట్టాగో నన్ను అతిశ్రమతో ఓదార్చేటప్పుడు 
సేనలతో సహా దుర్యోధనుడు చూస్తుంటే, తనకు ఏమీ మనస్సులోనైనా సందేహం లేకుండా ఉండటం గొప్ప 
పరాక్రమం కల ఈ అర్జునుడికే చెల్లింది కాని, అంతటి ఆపదను ఎవరు ఓర్చుకొనగలరు? 


736 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. తము నెలి(గించి యల్ల నుచిత ప్రియభాషల నన్ను సూత క 

త్యమునకు( జొన్ప, నేను బ్రమదంబున నప్పటి కియ్యకొంటి లో 

కము సమరంబులట్ల యని; కయ్యము తీవ్రతకుం దగంగ ర 

థ్యములఈ జరింప జేంత భరమై తుది. బల్మటు నోహటించితిన్‌. 337 
ప్రతిపదార్థం: తమున్‌= తమను; ఎటింగించి= తెలియజెప్పి; అల్లన్‌= మెల్లగా; ఉచిత= తగిన; ప్రియ= ఇష్టమైన; భాషలన్‌= 
మాటలతో; నన్నున్‌= నన్ను; సూత కృత్యమునకున్‌= సారథ్యానికి; చొన్సన్‌= ప్రవేశపెట్టగా; నేను; ప్రమదంబునన్‌= సంతోషంతో; 
లోకము సమరంబులు+అట్ల+అని= లోకంలో జరిగే యుద్ధాల వంటిదే అని; అప్పటికిన్‌= ఆ సమయాన; ఇయ్యకొంటిన్‌= 
ఒప్పుకొన్నాను; కయ్యము= యుద్దం యొక్క; తీవ్రతకున్‌= ముమ్మరానికి; తగంగన్‌= తగునట్టుగా; రథ్యములన్‌= గుర్రాలను; 
చరింపన్‌= నడిచేటట్టు; చేత= చేయటం; భరము+ఐ= బరువై, దుస్సహమై; తుదిన్‌= చివరలో; పల్మయున్‌= చాలాసార్జు; 
ఓహటించితిన్‌= వెనుదీశాను. 


తాత్సర్యం: తా మెవరో నాకు చెప్పి, తగినట్టు ప్రియోక్తులాడి నన్ను సారథిగా ఉండుమన్నాడు. లోకంలో జరిగే అన్ని 

యుద్దాలవంటిదే అని అప్పటికి ఒప్పుకొన్నాను కాని, యుద్దం తీవ్రమైన కొలదీ, దానికి తగినట్టు గుర్రాలను 
ణు ఠు మ్‌ ౧ 

నడపటం నా శక్తికి మించిపోయి చివరకు చాలాసార్లు వెనుదీశాను. 


క. మొగ మోడం డితండు కౌరవ । జగతీశుండు విలిగినపుడు జవమున వెనుకం 

దగిలి “యిది జూద మాడంగ । నగునెడ(గా దటుమ వలయు” ననియె నతనితోన్‌.” 338 
ప్రతిపదార్థం: ఇతండు= ఈ అర్జునుడు; మొగమోడండు= ఎదురుగా మాట్టాడటానికి జంకడు; కౌరవ జగతీ+ఈశుండు= 
దుర్యోధనుడు; విజిగినపుడు= పారిపోయేటప్పుడు; జవమునన్‌= వేగంగా; వెనుకన్‌+తగిలి= వెంటబడి తరిమి; ఇది= ఈ 
సమయం; జూదమాడంగన్‌= జూదము ఆడటానికి; అగు+ఎడ= తగిన సమయం; కాదు; అజుమ వలయున్‌= ఎదిరించవలెను 
అని; అతనితోన్‌= దుర్యోధనుడితో; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: ఈ అర్జునుడు ఎంతటి మాటనైన ముఖాన్నే అనటానికి జంకడు. ఎందుచేతనంటే, దుర్యోధనుడు 
పారిపోతూ ఉంటే వెంటబడి తరుముతూ “రాజా! ఇది జూదమాడే సమయం కాదు, ఎదుర్కొనాలి” అని దెప్పి 
పొడుస్తూ అన్నాడు." 
ఆ. అనిన నతండు వెజపు నత్యాదరంబును । సంతసంబు మానసమున బెరయ 

నవయవముల సంభ్రమావేశ మేర్చడ | గారవమున విజయు. గౌంగిలించె. 339 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; అతండు= విరాటుడు; వెజపును= భయమును; అతి+ఆదరంబును= మిక్కిలి 
గౌరవమును; సంతసంబున్‌= సంతోషమును; మానసమునన్‌= మనస్సులో; బెరయన్‌= వ్యాపించగా; అవయవములన్‌= 
అవయవాలలో; సంభ్రమ+ఆవేశము= సంతోషాతిశయం; ఏర్పడన్‌= కలుగగా; గారవమునన్‌= గౌరవంతో; విజయున్‌= 
అర్జునుడిని; కౌంగిలించెన్‌= కౌగిలించుకొన్నాడు. 


తాత్పర్యం: అని చెప్పటంతో విరాటుడికి భయం, మిక్కిలి గౌరవం, సంతోషం మనస్సులో వ్యాపించాయి. అవయవాలలో 
సంబరంతో ఆవేశం కలిగింది. గౌరవంతో అర్జునుడిని కౌగిలించుకొన్నాడు. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 737 


క వినయంబు మిగుల గుంతీ | తనయాగ్రజు పాదపీఠతలమున ఫాలం 
బును బొంద. జాంగి మైక్కియ । తని కౌంగిలి వడసె సమ్మదము దళుకొత్తన్‌. 340 


ప్రతిపదార్థం: వినయంబు= వినయము; మిగులన్‌= ఎక్కువకాగా; కుంతీతనయా(గ్రజు= ధర్మరాజుయొక్క; పాదపీఠతలమునన్‌= 
పాదపీఠ (ప్రదేశంలో; ఫాలంబును= నుదురు; పొందన్‌= ఉండేటట్లుగా; చాంగి= సాష్టాంగపడి; మొక్కి= ప్రణామం చేసి; 
సమ్మదము= సంతోషం; తళుకు+ఒత్తన్‌= మెజయంగా; అతని కౌంగిలి= ధర్మరాజు కౌగిలిని; పడసెన్‌= పొందాడు. 


తాత్సర్యం: విరాటుడు ఎక్కువ వినయంతో ధర్మరాజు పాదపీఠానికి నుదురుభాగం తాకేటట్లు సాగిలపడి మొక్కాడు. 
ధర్మరాజు అతడిని లేవదీసి కౌగిలించుకొన్నాడు. 


ఆ. ప్రీతి నలుమడింప భీముని గవల నా । లింగనంబు సేసి యంగకములC 
బులక లెగయం గేలు దల మోడ్డి ధర్మజు । నాననమున దృష్టి యడర నిలిపె. 341 


ప్రతిపదార్థం: ప్రీతి= సంతోషం; నలుమడింపన్‌= నాల్గురెట్టు కాగా; భీమునిన్‌= భీముడిని; కవలన్‌= నకుల సహదేవులను; 
ఆలింగనంబు+చేసి= కౌగిలించుకొని; అంగకములన్‌= అవయవములందు; పులకలు= రోమాంచములు; ఎగయన్‌= పైకిరాగా; 
కేలు= చేతులు; తలన్‌= తలపై; మోడ్చి= జోడించి; ధర్మజు ఆననమునన్‌= ధర్మరాజుయొక్క ముఖంపై; దృష్టి అడరన్‌= 
దృష్టి వ్యాపించేటట్టుగా; నిలిపెన్‌= నిలిపాడు. 


తాత్పర్యం: సంతోషం నాలుగురెట్లు కాగా భీముడిని, నకుల సహదేవులను విరాటుడు కౌగిలించుకొన్నాడు. చేతులు 
తలపై జోడించి, ధర్మరాజుముఖంమీద దృష్టి నిలిపాడు. 


ఉ. అత్తి లేచి వచ్చి తన యన్నల( దమ్ముల. గానిపించె న 
య్యుత్తరు నర్జునుండు; దగ వొంద6గ నప్పుడ పిల్వం బంచె మా 
త్ప్యోత్తము డార్యమిత్ర సచివోత్మర సోదరవర్గపుత్రకో 
దాత్త భటాదియోగ్యుల ముదంబున( బాండవ దర్శనార్ధమై. 342 


అ 


ప్రతిపదార్థం: ఆ+తటిన్‌= ఆ సమయంలో; అర్జునుండు= అర్జునుడు; లేచివచ్చి= ఆసనం నుండి లేచివచ్చి; తన అన్నలన్‌= 
తన అన్నలైన ధర్మరాజు, భీములను; తమ్ములన్‌= తమ్ములైన నకుల సహదేవులను; ఉత్తరున్‌= ఉత్తరుడికి; కానిపించెన్‌= 
చూపించాడు; తగవు+ఒందగన్‌= మర్యాద(ప్రకారం; మాత్స్య+ఉత్తముండు= విరాటుడు; అప్పుడు+అ= అప్పుడే; ఆర్య= 
పెద్దలు; మిత్ర= మిత్రులు; సచివ+ఉత్కర= మంత్రుల సముదాయం; సోదర వర్గ= సోదరుల సముదాయం; పుత్రక= 
పుత్రులు; ఉదాత్త= గొప్పవారైన; భట+ఆది= భటులు మున్నగు; యోగ్యులన్‌= యోగ్యత కలవారిని; పాండవదర్భ్శన+అర్థము+ఐ= 
పాండవుల దర్శనం నిమిత్తమై; ముదంబునన్‌= (ప్రీతితో; పిల్వన్‌= పిల్చుటకు; పంపెన్‌= పంపాడు. 


తాత్సర్యం: అప్పుడు అర్జునుడు లేచివచ్చి తన అన్నలను, తమ్ములను ఉత్తరునకు చూపాడు. విరాటుడు మర్యాద 
(ప్రకారం అప్పుడే మిత్రులను, మంత్రులను, సోదరులను, పుత్రులను, ఉన్నత భటులను- ఇంకా యోగ్యులైన 
వారందరిని పాండవులను దర్శించటంకొరకు పిలిపించాడు. 


738 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇట్లు సమస్తజన సమేతంబుగా ధర్మతనయ సేవా తత్పరుండై తదనుమతి సముచిత రుచిరాసనంబున 
నుండి విరాటుం డంతఃపురవర్తులం బిలిచి యంతయు సుదేష్ట కెటింగింపం బనిచి, పాంచాలిం దగిన 
తెటింగున గారవించునట్లు గావించె; నట్టియెడ ధనంజయుం డతని కిట్లనియె. 343 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సమస్తజన= ప్రజలందరితో; సమేతంబుగాన్‌= కూడుకొని; ధర్మతనయ= ధర్మరాజుయొక్క; 
సేవా= సేవించుటలో; తత్పరుండు+ఐ= ఆసక్తి కలవాడై; తద్‌+అనుమతిన్‌= ఆ ధర్మరాజుయొక్క అనుమతితో; సముచిత= 
తగిన; రుచిర= (ప్రకాశించే; ఆసనంబునన్‌= ఆసనంపై; ఉండి= కూర్చుండి; విరాటుండు= విరాటుడు; అంతఃపుర= 
అంతఃపురంలో; వర్తులన్‌= ఉన్నవారిని; పిలిచి; అంతయున్‌= జరిగిందంతయు; సుదేష్షకున్‌= దేవిఅగు సుదేష్లకు; ఎటింగింపన్‌= 
తెలియజేయటానికి; పనిచి= ఆజ్ఞాపించి; పాంచాలిన్‌= (ద్రౌపదిని; తగిన తెజంగునన్‌= తగిన విధంగా; గారవించునట్టు= 
గౌరవించే విధంగా; కావించెన్‌= చేశాడు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; ధనంజయుండు= అర్జునుడు; ఇట్టు= ఈ రీతిగా; 
అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ఈ విధంగా తన పరిజనులందరితో సహా ధర్మరాజును సేవించదలచి, ధర్మరాజు అనుమతిమీద తగిన 
ఆసనంపై కూర్చుండి, విరాటుడు రాణివాసంలో ఉండేవారిని పిలిచి, జరిగిందంతా సుదేష్లకు తెలియచెప్పుమని చెప్పి, 
ద్రౌపదిని తగినరీతిగా గౌరవించే ఏర్పాట్లు చేశాడు. అప్పుడు అర్జునుడు ఇట్లా అన్నాడు. 


తే. 'చాల దుస్తరమైన యజ్ఞాతవాస । వత్సరంబు భగద్గర్ణవాస గుప్తి 
వలన గడపితి మతి సుఖావాప్త చిత్త । వృత్తి నేము నిర్ణయులమై విందులట్ల.' 344 


ప్రతిపదార్థం: ఏము= మేము; చాలన్‌= మిక్కిలి; దుస్తరము+ఐన= దాటలేని; అజ్ఞాతవాస వత్సరంబు= అజ్ఞాతవాసం 
చేయవలసిన సంవత్సరం; భవత్‌= మీయొక్క; గర్భవాస= కడుపులో ఉన్నట్టుగా; గుప్తివలనన్‌= రహస్యంగా ఉండటం వలన; 
అతిసుఖ= మిక్కిలి సుఖాన్ని; ఆవాప్త= పొందబడిన; చిత్తవృత్తిన్‌= మనోవృత్తితో; నిర్భయులము+ఐ= భయంలేనివారమై; 
విందులు+అట్టు+అ= బంధువులవలెనే, అతిథులవలెనే; కడపితిమి= గడిపాము. 


తాత్పర్యం: 'ఏ విధంగా గడుపుతామా అనుకొన్న ఈ అజ్ఞాతవాస సంవత్సరాన్ని మీ ఇంట్లో గర్భంలో ఉన్నట్టే 
సుఖంగా ఉండి ఎవరికీ తెలియకుండా బంధువులవలె గడిపాము.” 


విశేషం: అలం: ఉపమ. 1. తిక్కన రచనలో తెలుగు జాతీయాలను సంస్కృతీకరించటం, సంస్కృత పదబంధాలను 
తెలుగుచేయటం తరచుగా కనబడుతుంది. 'నీ కడుపులో పెట్టుకొని రక్షించావు' - అన్న తెలుగు జాతీయానికి సంస్కృతీకరణం 
'భవద్గర్భవాసగుప్తి' అనే సమాసం. గర్భవాసం అంటే మూలగృహమనీ, అంతఃపురమనీ, రాజమందిరమనీ భావం. పాండవుల 
అజ్ఞాతవాస ఉద్యోగాలన్నీ రాజమందిరానికే పరిమితమై ఉండటం చేత గర్భగుడి వంటి గర్భగృహంలోనే ఉన్నారు. కాబట్టి 
రహస్యం రక్షించబడిందని భావం. ఈ జాతీయం కృతజ్ఞతాభావాన్ని తెలుపుతుంది. ఈ సందర్భంలో మూలకశ్టోకం ఇది- 
“ఉషితాః స్మ మహారాజ! సుఖం తవ నివేశనే, అజ్ఞాతవాసముషితా గర్భవాస ఇవ ప్రజాః” (4.66.10) గర్భవాసంలోని బిడ్డలవలె 
గుప్తంగా, రక్షణతో జీవించామని చెప్పినట్లు మూలంలో ఉండగా తిక్కన బిడ్డలవలె అనే ఉపమానం తీసివేసి జాతీయాన్ని 
ఉంచాడు. దానివలన మీరు కడుపులో పెట్టుకొని రక్షించగా రహస్యంగా రక్షణతో ఉండగలిగాం - అనే భావం ఏర్పడింది. 
అది కారణంగా పాండవులు నిర్భయంగా విందువలె అత్యంత సుఖావాసచిత్తవృత్తితో కాలం గడిపారట. గోప్యతకు గర్భవాసం 


విరాటపర్వము - పంచమాశ్వాసము 739 


పోలిక. జీవించటానికి విందులు ఉపమానం. విందు - అంటే అతిథి, బంధువు. పాండవులు విరటుడి కొలువులో అతిథులుగా 
ఉండి, బంధువులుగా బయటపడతారు. తెలియనివారైనా దేవుళ్ళవలె గౌారవింపబడేవారు అతిథులు, అభ్యాగతులు. అతిథి 
దేవోభవ" అని న్యాయం. మూలంలో గుప్తికి మాత్రమే ఉపమ. తెలుగులో గుప్తికి, తృప్తికి కూడా ఉపమ అలంకరించబడింది. 
(సంపా.) 


వ. అనిన విని విరాటుం డతని కిట్లనియె. 345 


ప్రతిపదార్థం: అనినన్‌= అని; విని; విరాటుండు= విరాటరాజు; అతనికిన్‌= అర్జునుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= 
పలికాడు. 


తాత్పర్యం: అనగా విని విరాటుడు అర్జునుడితో ఇట్లా అన్నాడు. 
జ C3 


ఉ. “ఏనన వేటి యొక్క(డనె? యిట్లనంగాం దగునయ్య? యిమ్మెయిం 

గానన దేశవాసముల( గాటియ కోర్చి యడంగి యుండి మీ 

పూనిక దీర్చి మీ రెలమి6 బొందుట యెల్లను బుణ్యదేవతా 

నూన దయాసమృద్ధి నను నొందుట గాదె సురేంద్రనందనా!' 346 
ప్రతిపదార్థం: సురేంద్రనందనా!= అర్జునా?; ఏన్‌+అనన్‌= నేననగా; వేజ= వేరుగా; ఒక్కండనె= పైవాడనా?; ఇట్టు= ఈ 
రీతిగా; అనంగాన్‌= పలుకగా; తగునయ్య?= తగునా?; ఈ+మెయిన్‌= ఈ విధంగా; కాననదేశ= అడవి (ప్రదేశంలో; 
వాసములన్‌= నివాసాలతో; కాజియకున్‌= బాధకు; ఓర్చి= సహించి; అడంగి+ఉండి= ఎవ్వరికీ తెలియకుండా అణగిఉండి; 
మీ పూనిక= మీ ప్రతిజ్ఞను; తీర్చి= చెల్లించి; మీరు; ఎలమిన్‌= సంతోషము; పొందుట= పొందగల్లుట; ఎల్లను= అంతయును; 
పుణ్య= పుణ్యంవల్ల సమకూడినట్టి; దేవతా= దేవతలయొక్క; అనూన= తక్కువకాని; దయా= దయయొక్క; సమృద్ది= 
అతిశయం; ననున్‌= నన్ను; ఒందుట కాదె= పొందటమే కదా! 
తాత్సర్యం: 'అర్జునా! నే నంటే వేరే పైవాడనా? అట్లా మాట్లాడటం నీకు ఉచితంగా ఉన్నదా? మీరు అడవిలో 
బాధలుపడి, అజ్ఞాతంగా ఇక్కడుండి అన్నమాట చెల్లించుకొని సంతోషంతో ఉన్నారంటే అదంతా నా పుణ్యం, 
దేవతల అనుగ్రహం మూలాననే కదా!” 


వ. అని పలికి ధర్మనందనుం జూచి. 347 
తాత్పర్యం: అని చెప్పి, ధర్మరాజును చూచి. 


చ.  'ధరణియు. బట్టణంబు హయదంతి రథంబులు గోవులున్‌ భటో 
త్మరము నమాత్యవర్గమును గాం గలరాజ్య మితండ యేలు; ని 
ర్హరమున నేను బుత్రులును బంధులు' దమ్ములు. గొల్టి యుండెదం 
గరిపురి కెత్తునట్టిపని గల్గిన నోపిన యంత సేసెదన్‌.” 348 


740 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ధరణియున్‌= భూమియు; పట్టణంబు= పట్టణం; హయ= గుర్రాలు; దంతి= ఏనుగులు; రథంబులు= 
రథాలు; గోవులున్‌= ఆవులును; భట+ఉత్కరమున్‌= సైనికుల సముదాయం; అమాత్యవర్గమును+కాన్‌= మంత్రుల 
సముదాయంగా; కల= ఉన్న; రాజ్యము= నా రాజ్యాన్ని; ఇతండు+అ= ఈ ధర్మరాజే; ఏలున్‌= పరిపాలిస్తాడు; నేనున్‌= 
నేనును; పుత్రులును= నా కొడుకులును; బంధులున్‌= నా బంధువులును; తమ్ములున్‌= నా తమ్ములును; నిర్భరమునన్‌= 
నిబ్బరంగా; కొల్చి= సేవించి; ఉండెదన్‌= ఉంటాను; కరిపురికిన్‌= హస్తినాపురి పట్టణం మీదకు; ఎత్తు+అట్టిపని= దండెత్తవలసిన 
అవసరం; కల్షినన్‌= కల్లితే; ఓపిన+అంత= నాకు శక్తి ఉన్నంతవరకు; చేసెదన్‌= (సహాయం) చేస్తాను. 


తాత్సర్యం: ఈ రాజ్యం, పట్టణం, ఏనుగులు, గుర్రాలు, రథాలు, గోవులు, భటులు, మంత్రులు - ఈ 
రాజ్యాన్నంతా ధర్మరాజే పరిపాలిస్తాడు. నేను, నా పుత్రులు, బంధువులు, తమ్ములు - అందరమూ నెమ్మదితో 
ఇతడిని కొలిచి ఉంటాం. హస్తినాపురం మీదికి దండెత్తవలసివస్తే నా శక్తికొలది ఉన్నంతవరకు నేను సాయం చేస్తాను. 


చ. అన విని యుత్తరుండు తగ నజ్జనపాలకుతోడ నిట్లను 
'న్మన కొక రాజ్యముం గలదె? నన్నును నిన్నును నిన్న మొన్న వీ 
రనితరసాధ్య శత్రు విజయంబున( గాచినయప్పు గల్ల జే 
సినయది దక్క; దాని మటి సెప్ప(గ నేటికి నింత వింతగన్‌? 349 


ప్రతిపదార్థం: అనన్‌= అనగా; విని; ఉత్తరుండు= ఉత్తరుడు; తగన్‌= తగినట్టుగా; ఆ+జనపాలకుతోడన్‌= ఆ విరాటుడితో; 
ఇట్టు= ఈ విధంగా; అనున్‌= చెప్పాడు; మనకున్‌= నీకు-నాకు; ఒక రాజ్యమున్‌= ఇది అని ఒక రాజ్యం కూడ; కలదె?= 
ఉన్నదా?; నన్నునున్‌= నన్ను; నిన్నును= నిన్ను; నిన్న మొన్న= నిన్న మొన్న జరిగిన యుద్దంలో; వీరు= ఈ పాండవులు; 
అనితరసాధ్య= ఇతరులకు సాధ్యంకాని; శతు= శత్రువులను; విజయంబునన్‌= విజయంతో; కాచిన+అప్ట్ర= రక్షించి నప్పుడు; 
కల్లన్‌+చేసిన అది+తక్క= మనకు ఉండేటట్టు చేసిందే తప్ప; దానిన్‌= ఆ రాజ్యాన్ని గూర్చి; ఇంత వింతగన్‌= ఇంత (క్రొత్తగా; 
చెప్పంగన్‌= చెప్పటం; ఏటికిన్‌= ఎందుకు? 


తాత్సర్యం: ఆ మాటలు విని ఉత్తరుడు రాజుతో ఇట్టా అన్నాడు: “మనకంటూ ఇప్పుడు ఒక రాజ్యం ఉన్నదా? 
నిన్నటి మొన్నటి యుద్దంలో ఇతరులు సాధించలేని శత్రువులను జయించి నిన్నూ నన్నూ రక్షించి నిలబెట్టింది వీరే! 


ఈ రాజ్యమంతా మనకు దక్కించింది వీరే కదా! మరి వీరిచ్చిన దానినే మరల వీరికిస్తానని ఇంతగా వింత 
కలిగేటట్టు (క్రొత్తగా చెప్పట మెందుకు? 


విశేషం: మూలంలో ఈ మాటలు విరాటుడే అన్నట్లు ఉన్నది. తిక్కన ఉత్తరుడి నోట పలికించి జౌచిత్యాన్ని పాటించాడు. 
మాటలలో, వాక్యాల విన్యాసంలో తెలుగువారి పలుకుబడి బాగా వినబడుతున్నది. 'మన కొక రాజ్యముంగలదె?' - ఇది 
వ్యావహారిక వాక్యానికి ఛందోమయ గ్రాంథిక రూపం. తిక్కన తెలుగు వాక్య శిల్పి. (సంపా.) 


వ. అది సిద్దం బట్ల చెల్లుం గాక! యించుక విశేషంబు గలదు; వినుము. 350 


ప్రతిపదార్హం: అది= రాజ్యం వారిదే అన్నది; సిద్దంబు= ఇదివరకే ఏర్పడి ఉన్నది; అట్లు+అ= అది అట్టే చెల్లున్‌+కాక!= 
9 ఠా ౧ ౧ ౧ 
చెల్లుగాక; ఇంచుక= కొద్దిగా; విశేషంబు= విశేషం; కలదు= ఉన్నది; వినుము. 


తాత్సర్యం: రాజ్యం వారిదే అన్నది సిద్దమే. అది అట్టే చెల్లుతుంది. ఇంకో విశేషం ఉన్నది, వినుము. 
ఠా ధా ౧ 


విరాటపర్వము - పంచమాశ్వాసము 741 


చ. సవినయ వృత్తిం గొల్వ మిట చన్న దినంబుల వీరు నీటుపై( 
గవిసిన నిప్పులట్ల యధికంబగు తేజము దోంప కున్మి; న 
ట్టి విధము సాపరాధతను డెందము లూఅటం బొంది యుండ నే 
రవు మన; కట్లు గానం దగ బ్రార్థన సేయుట యుక్త మిత్తటిన్‌. 351 


ప్రతిపదార్థం: చన్న దినంబులన్‌= కడచిన రోజులలో; ఇట= ఇక్కడ; వీరు= ఈ పాండవులు; నీణు= భస్మము; పైన్‌= పైన; 
కవిసిన= కప్పిన; నిప్పులు+అట్టు= నిప్పులవలె; అధికంబు+అగు= ఎక్కువైన; తేజము= తేజస్సు; తోయక+ఉన్మిన్‌= కనిపించకుండా 
ఉండటంచేత; సవినయవృత్తిన్‌= వినయంతో కూడిన నడతతో; కొల్వము= సేవించము; అట్టి విధము= అట్టి రీతి; సాపరాధతను= 
అపరాధంతో కూడి ఉండటంచేత; మనకున్‌= మనకు; డెందములు= హృదయాలు; ఊజటన్‌= బాధనుండి తేరుకొనటం; 
పొంది+ఉండనేరవు= పొందిఉండలేవు; అట్టుకాన= ఆ కారణంతో; తగన్‌= తగినట్టు; ఈ+తటీన్‌= ఈ సమయంలో; 
ప్రార్థన+చేయుట= ప్రార్థించటం; యుక్తము= తగినది. 


తాత్సర్యం: వీరు జరిగిపోయిన రోజులలో ‘నివురు గప్పిన నిప్పుల వలె తమ తేజస్సు కప్పిపుచ్చికొని ఉన్నందున 
మనం వినయగుణంతో వీరిని సేవించలేకపోయాం; మనకు వీరి గొప్పతనం తెలియక అపరాధం చేసి ఉన్నాము. 
దాని వలన మన మనస్సులు బాధపడుతున్నాయి. మనకు ఊరట కలిగేటట్టు ఇప్పుడు మనం వీరిని ఆ తప్పులన్నీ 
క్షమించండని ప్రార్ధన చేయటం సమంజసం. 


విశేషం: అలం: ఉపమ. 
వ. అదియునుం గాక. 352 


తాత్సర్యం: అంతేకాక. 


క. ధనవర్గంబులు వీరి । చ్చినయవి; యట్లగుట వేడ్క సేయవు; తగ నూ 

తన మగు కానిక యీవల । యును వే తోడ్తేర( బనుపు ముత్తర. బ్రీతిన్‌.' 353 
ప్రతిపదార్థం: ధన వర్గంబులు= ధన సముదాయాలు; వీరు= ఈ పాండవులు; ఇచ్చినవి; అట్టు= ఆ రీతిగా; అగుటన్‌= 
కావటంచేత; వేడ్క+చేయవు= ఇష్టం కలుగజేయవు; తగన్‌= తగినట్టు; నూతనము+అగు= (కొత్తదైన; కానిక= కానుక; ఈ 
వలయును= ఇయ్యవలెను; ప్రీతిన్‌= (ప్రీతితో; ఉత్తరన్‌= ఉత్తరను; వే= వేగంగా; తోడ్తేరన్‌= తోడు తెచ్చుటకు; పనుపుము= 


ఆజ్ఞాపించుము. 


తాత్సర్యం: ధనములన్నీ వీరిచ్చినవే కనుక వాటిని వారి కిస్తే వారికి ఇష్టంగా ఉండదు. కనుక (క్రొత్త కానుక ఏదైనా 
ఇవ్వాలి. వెంటనే సంతోషంగా ఉత్తరను తోడు తీసికొని రమ్మని ఆజ్ఞాపించవలసింది.' 


వ. అనిన విని మత్స్యమహీవల్లభుండు మనంబలర మంత్రుల మొగంబు సూచి 'కుమారికనలంకరించుకొని 
తెం' డని నియోగించిన, వారును బ్రియంబునం జని తత్మార్యశ్రవణ సంప్రీతయగు సుదేష్ట యనుమతంబున. 
354 


742 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; మత్స్యమహీవల్లభుండు= విరాటరాజు; మనంబు= మనస్సు; అలరన్‌= సంతోషించగా; 
మం(త్రుల మొగంబు= మం(తులయొక్క ముఖాలను; చూచి= చూచి; కుమారికను= ఉత్తరను; అలంకరించుకొని= అలంకరించి; 
తెండు+అని= తీసికొనిరమ్మని; నియోగించినన్‌= ఆజ్ఞాపించగా; వారునున్‌= వారు కూడ; ప్రియంబునన్‌= ఇష్టంతో; చని= 
వెళ్ళి; తద్‌+కార్య= ఆ శుభకార్యముయొక్క; (శ్రవణ= వినటంచేత; సంప్రీత+అగు= ప్రీతిపొందిన; సుదేస్ల= సుదేష్టయొక్క; 
అనుమతంబునన్‌= అనుమతితో. 


తాత్పర్యం: ఉత్తరుడు అట్టా అనగానే విని విరాటుడు మనస్సులో సంతోషించి మంత్రుల ముఖాలను చూచి, 


ఉత్తరను అలంకరించి తీసికొని రమ్మని ఆజ్ఞాపించాడు. వారు సంతోషంతో లోపలికి వెళ్ళి, ఆ విషయం చెప్పగా 
విని సంతోషించిన సుదేస్ల అనుమతితో. 


క. పదనికి రాం బులు గడిగిన । మదనాస్త్రము రేఖ గలిగి మానినిమెయి సె 
న్నొదవ6 గయిసేసి రప్పుడు | ముదితా జనములు ప్రమోదమున లలితముగన్‌. 355 


ప్రతిపదార్థం: పదనికిరాన్‌= పదును వచ్చేటట్టుగా; పులు+కడిగిన= మాలిన్యం కడిగివేసిన; మదన+అస్త్రము= మన్మథుడి 
బాణంయొక్క; రేఖ= అందం; కలిగి= ఉండి; మానిని= ఉత్తరయొక్క; మెయి= శరీరం; చెన్ను+ఒదవన్‌= అతిశయించిన 
అందం కలిగేటట్టుగా; అప్పుడు= ఆ సమయంలో; ముదితా జనములు= (స్తీ జనాలు; ప్రమోదమునన్‌= సంతోషంతో; 
లలితముగన్‌= సుందరంగా; కయిసేసిరి= అలంకరించారు. 


తాత్సర్యం: పదను వచ్చేటట్టుగా మాలిన్యం కడిగివైచిన మన్మథుడి అస్త్రంవలె అందగించియున్న ఉత్తరయొక్క 
శరీరానికి ఇంకా అందం వచ్చేటట్టుగా (స్త్రీలు సంతోషంతో అలంకరించారు. 


విశేషం: అలం: ఉత్రేక్ష. 
విరాటుని మంత్రు లుత్తరను బాండవుల యొద్దకు. దోడ్తెచ్చుట (సం. 4-66-27) 


వ. ఇట్లు శృంగారంబు సేసిన యమ్ముద్దియకు ముక్తాఫల ప్రాలంబ మాలికలతోడి గొడుగు వట్టించి యత్యాదరంబున 
నయ్యమాత్యులు తోడ్తేర ధారాధర నికర మనోహరయగు పర్జన్యలక్షియుంబోలె వచ్చుచున్నం గని విరాటుం 
డెదురు వోయి పురోహితులును బంధుజనంబులుం దానునుం బొదివికొని పాండవాగ్రజు నగ్రభాగంబునకుం 
దెచ్చి యచ్చెలువ నిలిపి, సపరివారంబుగా దండప్రణామంబు సేసి, చేతులు మొగిడ్డి యిట్లనియె. ౩56 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; శృంగారంబు+చేసిన= అలంకరించిన; ఆ+ముద్దియకున్‌= ఆ ఉత్తరకు; ముక్తాఫల= 
ముత్యాలయొక్క; (ప్రాలంబ మాలికలతోడి= (వ్రేలాడే మాలలు కల; గొడుగు= గొడుగు; పట్టించి= పట్టేటట్లు చేసి; అతి+ 
ఆదరంబునన్‌= మిక్కిలి ప్రేమతో; ఆ+అమాత్యులు= ఆ మంత్రులు; తోడ్తేరన్‌= తోడుకొనిరాగా; ధారాధరనికర= మబ్బుల 
సముదాయంతో; మనోహర+అగు= అందమైన; పర్దన్యలక్ష్మియున్‌+పోలెన్‌= వానకాలపు లక్ష్మివలె; వచ్చుచున్నన్‌= వస్తూ ఉంటే; 
కని= చూచి; విరాటుండు= విరాటరాజు; ఎదురు+పోయి= ఎదురుగా వెళ్ళి; పురోహితులును= బ్రాహ్మణ పురోహితులును; 
బంధు జనంబులున్‌= బంధువులును; తానునున్‌= (విరాటుడును); పొదివికొని= చుట్టుముట్టి; పాండవ+అ(గ్రజు= 
ధర్మరాజుయొక్క; అ(గ్రభాగంబునకున్‌= సమక్షమునకు; తెచ్చి= తీసికొనివచ్చి; ఆ+చెలువన్‌= ఆమెను; నిలిపి= ఉంచి; 
సపరివారంబుగాన్‌= పరివారంతో సహా; దండప్రణామంబు+చేసి= దండము వలె చాగిలి పడి నమస్కారం చేసి; చేతులు= 
చేతులను; మొగిడ్చి= దగ్గరగా మొగ్గవలె పెట్టి; ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= అన్నాడు. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 743 
తాత్సర్యం: ఇట్లా సింగారించి, ముత్యాల దండలు (వ్రేలాడే మాలికలుగా కట్టిన గొడుగు పట్టించి, ఎక్కువ (ప్రేమతో 
ఆ మంత్రులు తోడుతో తీసికొని రాగా, మబ్బులతో మనోహరమైన వర్షాకాల లక్ష్మివలె వస్తూ ఉన్న ఉత్తరను చూచి 
విరాటుడు ఎదురుగా వెళ్ళి, పురోహిత (బ్రాహ్మణులు, బంధువులు, తాను చుట్టుకొని ధర్మరాజు ఎదుటికి తీసికొని 
వచ్చి ఆపి, పరివారమూ తానూ సాష్టాంగ దండప్రణామాలు చేసి చేతులు జోడించి ఇట్లా అన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. 


క.  “ఎటు(గమి చీకటి నీ పె। ద్దఖికంబు దలంప; నేమి తప్పు గలిగినన్‌ 
మటిచి దయం జూడు; మిట్లం । దటు నీకుం బనులు సేయ. దగుదురు వీరల్‌” 357 


ప్రతిపదార్థం: ఎణు(గమి= అజ్ఞానమనే; చీకటిన్‌= అంధకారంచేత; నీ పెద్దజికంబు= నీ గొప్పతనాన్ని; తలంపను= 
తలపలేదు; ఏమి తప్పు= ఏ దోషం; కలిగినన్‌= చేసినను; మజచి= మరచిపోయి; దయన్‌= దయతో; చూడుము= కటాక్షించుము; 
ఇట్టు= ఈ విధంగా; వీరల్‌= వీరు; అందణున్‌= అందరును; నీకున్‌= నీకు; పనులు= చెప్పిన పనులు; చేయన్‌+తగుదురు= 
చేయటానికి తగినవారు, (అంటే చేస్తారని భావం.) 


తాత్సర్యం: అజ్ఞానమనే చీకటిలో నీ గొప్పతనం తెలియలేక ఏ తప్పులు చేసినా క్షమించి, అవి మరచిపోయి మమ్ము 
కటాక్షించుము. వీరందరు ఇకమీద నీ సేవలు చేస్తారు.” 


విశేషం: అలం: రూపకం. 


వ. అని నిజానుజ తనూజులం జూపి, మటియును. 358 


ప్రతిపదార్థం: అని= పలికి; నిజ= తనయొక్క; అనుజ= తమ్ములను; తనూజులన్‌= కొడుకులను; చూపి= చూపించి; 
మణియును= ఇంకను. 


తాత్సర్యం: అట్లని తన తమ్ములను, కొడుకులను చూపాడు. ఇంకా ఇట్లా అన్నాడు. 


క “ఇమ్మద్దియ నర్గునునకు । ని మ్మీపని బంధుజనుల కిందటికు( గడున్‌ 
సమ్మత; మెల్ల ప్రజకు నే । నిమ్మెయి నిను. జేరి బ్రతుకు టిష్టం బధిపా!' 359 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ ధర్మరాజా!; ఈ+ముద్దియన్‌= ఈ కన్యను; అర్జ్హునునకున్‌= అర్జునుడికి; ఇమ్ము= ఇయ్యవలసింది; 
ఈ పని= ఇట్లా ఇవ్వటం; బంధు జనులకున్‌= బంధువులకు; ఇందణకున్‌= ఈ అందరికి; కడున్‌= మిక్కిలి; సమ్మతము= 
ఇష్టం; ఎల్ల |ప్రజకున్‌= ప్రజలందరికిని; నేను; ఈ+మెయిన్‌= ఈ రీతిగా; నినున్‌= నిన్ను; చేరి= ఆశ్రయించి; బ్రతుకుట= 


జీవించటం; ఇష్టంబు= ఇష్టం. 


తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! ఈ కన్యను అర్జునుడికి ఇమ్ము. అట్టా ఇవ్వటం బంధుజను లందరికి సమ్మతమైనదే. 
నేను నిన్ను చేరి బ్రతకటం మా ప్రజలందరికీ ఇష్టం.” 


744 శ్రీమదాంధ్ర మహాభారతము 


కు అని పలికిన విని కుంతీ | తనయాగ్రజు( డింద్రసుతువదన మాలోకిం 
చిన నాతం డిట్టులను న | మృనుజేంద్రుండు వినుచునుండ మత్స్యాధిపుతోన్‌. 360 
ప్రతిపదార్థం: అని పలికినన్‌= అని చెప్పగా; విని; కుంతీ తనయ+అ(గ్రజుండు= ధర్మరాజు; ఇంద్రసుతు= అర్జునుడి యొక్క; 


వదనము= ముఖాన్ని; ఆలోకించినన్‌= చూడగా; ఆతండు= అర్జునుడు; ఆ+మనుజ+ఇంద్రుండు= ఆ ధర్మరాజు; వినుచున్‌+ 
ఉండన్‌= వినుచుండగా; మత్స్య+అధిపుతోన్‌= విరాటుడితో; ఇట్టులు= ఈ రీతిగా; అనున్‌= పలికాడు. 


తాత్సర్యం: అని చెప్పగా విని ధర్మరాజు అర్జునుడి ముఖంవైపు చూచాడు. అర్జునుడు ధర్మరాజు వింటూ ఉండగా 
విరాటుడితో ఇట్టా అన్నాడు. 


క ఈ కన్నియం గోడలింగా । గైకొనియెద గాని యిది దగ దుచితవృత్తిన్‌ 
నాకడన యబల మెల(గుట । లోకము శంకించు నన్ను లోలాత్మునింగన్‌. 361 


ప్రతిపదార్థం: ఈ కన్నియన్‌= ఈ ఉత్తరను; కోడలిన్‌+కాన్‌= నాకు కోడలుగా; కైకొనియెదన్‌= స్వీకరిస్తాను; కాని= అంతేకాని; 
ఇది= నేనే స్వీకరించటం; తగదు= పనికిరాదు; ఉచిత వృత్తిన్‌= తగిన రీతిలో; అబల= ఉత్తర; నాకడన= నా వద్దనే; 
మెలంగుటన్‌= మెలగినందున; లోకము= లోకులు; నన్నున్‌= నన్ను; లోల+ఆత్మునిగన్‌= చంచలమైన మనస్సు కలవాడినిగా; 
శంకించున్‌= సందేహిస్తారు. 


తాత్సర్యం: “ఈ ఉత్తరను నేను కోడలుగా స్వీకరిస్తాను కాని భార్యగా చేసికొనను. ఈమె నావద్ద తగినరీతిగా 
మెలగింది. అందుచే లోకులు నన్ను చంచలమైన స్వభావం కలవాడినిగా సందేహిస్తారు. 


వ. అదియునుంగాక నృత్తగీతాదులయెడ ని కోమలికి గురుండనైన నాకు నివ్విధంబు ధర్మంబు గాదు కావున. 
362 


ప్రతిపదార్థం: అదియునున్‌+కాక= అదీకాక; నృత్త గీత+ఆదులయెడన్‌= నాట్యం-పాటలు మొదలైన వాటిపట్ట; ఈ+కోమలి= 
ఈ కన్యకకు; గురుండను+ఐన నాకున్‌= గురువునైన నాకు; ఈ+ఏధంబు= ఈమెను పండ్లాడటం; ధర్మంబు+కాదు= 
ధర్మం కాదు; కావునన్‌= కాబట్టి. 


తాత్సర్యం: అదీకాక ఈమెకు నాట్యం, పాటలు మొదలగువాటికి నేను గురువును. కావున ఈమెను పెండ్లాడటం 
ధర్మం కాదు. కాబట్టి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


మ. హరి మేనల్లు(డు, బాహువీర్య పటు శౌర్యస్పూర్తి తైలోక్య సుం 
క వ 

దరు డాచార పవిత్రుం డంచిత కళాదక్షుం, డుదారుండు, కా 

తర సంరక్షకు6 డార్య సమ్మతు(డు, విద్యా వైభవోల్లాసి, య 

త్యురుతేజుండు వరించు( గాక యభిమన్యుం డీ సరోజాననన్‌.' 363 
ప్రతిపదార్థం: హరి మేనల్లుడు= కృష్ణుడికి చెల్లెలి కొడుకు; బాహువీర్య= భుజబలంతోను; పటు= గొప్పదైన; శౌర్యస్ఫూర్తి= 
శౌర్యంతోను ప్రకాశించేవాడు; [త్రైలోక్య సుందరుండు= మూడు లోకాలలోను సుందరుడైనవాడు; ఆచార= నడవడిలో; 
పవిత్రుండు= పవిత్రమైనవాడు; అంచిత= గొప్పవైన; కళా= కళలలో; దక్షుండు= సమర్ధుడు; ఉదారుండు= జౌదార్యం కలవాడు; 


విరాటపర్వము - పంచమాశ్వాసము 745 


కాతర= భయం కలవారిని; సంరక్షకుండు= సంరక్షించేవాడు; ఆర్యసమ్మతుండు= పెద్దలకు ఇష్టమైనవాడు; విద్యావైభవ= 
విద్యలయొక్క వైభవంతో; ఉల్లాసి= ప్రకాశించేవాడు; అతి+ఉరు= చాల విశాలమైన; తేజుండు= తేజస్సు కలవాడు; అభిమన్యుండు= 
అభిమన్యుడు; ఈ సరోజ+ఆననన్‌= పద్మం వంటి ముఖంకల ఈ ఉత్తరను; వరించున్‌ కాక!= వివాహం చేసికొంటాడు గాక! 


తాత్సర్యం: మా అభిమన్యుడు ఈమెను వివాహం చేసికొంటాడు. అతడు ఎట్టివాడు అనగా - శ్రీకృష్ణుడికి సాక్షాత్తు 
మేనల్లుడు. సుభద్ర కొడుకు. బాహు పరాక్రమం, శౌర్యం కలవాడు. మూడు లోకాలలోనూ సుందరమైనవాడు. 
పవిత్రమైన ప్రవర్తన కలవాడు. కళాకౌశలం కలవాడు. ఉదారుడు. భయం కలవారిని రక్షిస్తాడు. పెద్దలకు ఇష్టంగా 
ఉంటాడు. విద్యావైభవం కలవాడు. గొప్ప తేజస్సు కలవాడు. 


విశేషం: 1. అలం: ఉదాత్తం, రూపకం. అభిమన్యుడు ఉత్తమ నాయకుడనీ, ఉత్తమ వరుడనీ పరిచయం చేసే విశిష్ట పద్యమిది. 
అర్జునుడి కొడుకు అతడికంటె ఘనుడన్నంతగా చెప్పటం ఇందులో ధ్వని. 


“త్యాగీ, కృతీ, కులీన సుశ్రీకో రూపయౌవనోత్సాహీ 


దక్షోి_ నురక్తలోక స్తేజో వైదగ్ట్య శీలవాన్‌ నేతా” - అని సాహిత్య దర్పణం నాయక లక్షణాలను పేర్కొన్నది. వారికి మేనల్లుడు 
కావటం ఆయన కబ్బిన కులీనత్వం. సుశ్రీకత్వం (మహాభాగ్యం. ఇది గుణప్రధానమైన మహాభాగ్యం); బాహువీర్యపటుశౌర్యస్ఫూర్తి 
- దక్షత్వ సూచకం. (తైలోక్య సుందరుడు కావటం రూపవత్త లక్షణం. ఆచార పవిత్రుడు కావటం శీల లక్షణం. అంచిత 
కళాదక్షత్వం వైదగ్య లక్షణం. ఉదారత్వం త్యాగి లక్షణం. కాతర సంరక్షణ స్వభావం ఉత్సాహలక్షణం. ఆర్య సమ్మతుడు 
కావటం లోకానురక్తుడైనవాడి లక్షణం. విద్యావైభవోల్దాసిత్వం - “విద్యా దదాతి వినయం” అనే న్యాయంలో సుకృతి యొక్క 
లక్షణం. అత్యురుతేజుడు అనే విశేషణం అతడి తేజస్వితకు సూచకం. అతడి తేజస్విత అతడిని సూర్యుడివలె భాసింప 
చేస్తున్నది. రూపకాలంకార స్ఫూర్తితో అతడు సూర్యుడు కాబట్టే సరోజానన అయిన ఉత్తరను (గ్రహించటానికి అర్హుడని ధ్వని. 
వారిరువురికీ ఈడూజోడూ, ఆనుకూల్యం అనురాగం కుదిరినవని అర్జునుడి నిర్ణయం. ఉదాత్త వర్లనం. ఉదాత్తాలంకారంలో 
ఉండటం, అనురూప దాంపత్యాన్ని రూపకంలో ధ్వనింపజేయటం అలంకార శిల్పం. 


2. అభిమన్యుడిలో ఉత్తమ వరుడి లక్షణాలు సూచించబడ్డాయని కొందరు విమర్శకులు భావించారు. “కన్యా 
వరయతే రూపం, మాతా విత్తం, పితా (శుతమ్‌, బాంధవాః కుల మిచ్చన్తి, మృష్టాన్న మితరే జనాఃొ అని లోకోక్తి. అందరూ 
మెచ్చుకొనే అన్ని గుణాలూ ఉండటం చేత అభిమన్యుడు ఆదర్భ వరుడని ధ్వని. అయితే ఈ వర లక్షణాలు సామాన్య 
లక్షణాలే. అభిమన్యుడి లక్షణాలు వీరోచిత లక్షణాలని, జగదేకవీరుడైన అర్జునుడు ఎన్నిక చేసిన లక్షణాలనీ (గ్రహించటం 
ఉచితం. అన్నింటికంటె గొప్ప అదృష్టం ఆతడు 'హరిమేనల్లుడు' కావటం. శ్రీకృష్ణుడి పరిపూర్ణ కటాక్షం అతడి మీద ఉన్నది. 
ఆ విశేషణంలో తిక్కన సుభద్రా వివాహంలోనూ, పాండవ వంశాంకుర రక్షణంలోనూ శ్రీకృష్ణుడు నిర్వహించిన, నిర్వహించబోయే 
దివ్యపాత్రను పరితల చేత భావింప చేసే ధ్వని గమ్యమానం! (సంపా.) 


వ. అనిన విని మత్స్యమహీకాంతుం డత్యంత సంతుష్టాంతరంగుండై. 364 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; మత్స్యమహీకాంతుండు= విరాటరాజు; అత్యంత= మిక్కిలి; సంతుష్ట= సంతోషించిన; 
అంతరంగుండు+ఐ= మనస్సు కలవాడై. 


తాత్పర్యం: అనేటప్పటికి విని విరాటుడు మహా సంతోషంతో. 


తే. “అర్జునుని వియ్య మనియెడు నంతకంటె( । గడవ( బెంపు నా కెయ్యది? కార్యనిశ్చ 
యంబు ధర్మతనూభవుం డానతిచ్చు । వా(డు; మనమెల్ల గావించు వార మదియు.’ 365 


746 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అర్జునుని= అర్జునుడితో; వియ్యము+అనియెడు అంతకంటెన్‌= వియ్యం పొందటం అనేదానికంటె; కడవన్‌= 
కడచుటకు; పెంపు= అభివృద్ది; నాకున్‌= నాకు; ఎయ్యది= ఏముంటుంది? ధర్మతనూభవుండు= ధర్మరాజు; కార్యనిశ్చయంబు= 
కార్యంయొక్క నిశ్చయాన్ని; ఆనతి+ఇచ్చువాండు= ఆజ్ఞాపించేవాడు; అదియున్‌= దానిని; మనము+ఎల్లన్‌= మనం అందరం; 
కావించు వారము= చేసేవాళ్ళం. 


తాత్పర్యం: 'అర్జునుడితో వియ్యమందటం కంటె కావలసింది ఏమున్నది? ధర్మరాజు కార్యనిశ్చయం చేస్తే మనమంతా 
దానిని ఆచరణలో పెట్టుదాం.” 


ఆ. అనుడు నతని కిట్టు లను బాండవాగ్రజుం । 'డింద్రతనయు. డుచిత మెటింగి పలికె; 

నిట్లు సేయువార; మిప్పుడు చుట్టాల । కెల్ల జెప్పిపుచ్చుం దీశుభంబు.' 366 
ప్రతిపదార్థం: అనుడున్‌= అనిన వెంటనే; పాండవ+అ(గ్రజుండు= ధర్మరాజు; అతనికిన్‌= విరాటునకు; ఇట్టులు= ఈ రీతిగా; 
అనున్‌= అన్నాడు; ఇం(ద్రతనయు(డు= అర్జునుడు; ఉచితము= ధర్మమును; ఎటీంగి= తెలిసి; పలికెన్‌= మాట్టాడాడు; ఇట్టు= 
అర్జునుడు చెప్పినట్లే; చేయువారము= చేద్దాం; ఇప్పుడు= ఇప్పుడే; ఈ శుభంబు= ఈ శుభవార్తను; చుట్టాలకున్‌= బంధువులకు; 
ఎల్లన్‌= అందరికి; చెప్పి పుచ్చుండు= చెప్పి పంపండి. 
తాత్సర్యం: అట్టనగా ధర్మరాజు ఆ విరాటుడితో ఈ విధంగా అన్నాడు- అర్జునుడు ధర్మం తెలిసి మాట్లాడాడు. 
అతడు చెప్పినట్లే చేద్దాం. ఇప్పుడే ఈ శుభవార్తను చుట్టాలకందరికి తెలిసేట్టు చెప్పి పంపండి.” 

౧? యలు జాని లు యు 


వ. అని నిశ్చయించి పలికిన విరాటుండును 'గౌరవాన్వయ సంబంధంబున మాత్స్యవంశంబు పావనం బయ్యె' 
నని పలుకుచు ధర్మజ భీమార్లున నకుల సహదేవులకు( గ్రమంబున నుత్తర( బ్రణామంబు చేయించిన, 
వారు దీవించి యంతఃవుర గమనంబునకు ననుజ్ఞసేయ, నచ్చెలువ నెచ్చెలులుం దానును 
దత్సమయసముచితపరివార పరివృతయై యరిగిన యనంతరంబ, మౌహూర్తికుల రావించి లగ్న 
నిరూపణంబు సేసి యాదవ పాంచాలాది బంధుజనంబుల నెల్ల. బెండ్లికిం బిలువ రెండు దెజంగుల వారును 
గాలరులం బనిచి; రజాతశత్రుండును విరటు గారవించి తా రతనిపాల నజ్ఞాతవాసంబు సుఖవృత్తి 
నడపికొనుట వాక్రుచ్చి పలికి, యతని గుణంబులు గొనియాడి 'నీవు మాకు వాసుదేవునట్ల కాక సామాన్య 
బంధుండవే? యని సంభావించి, వినయ నిభృతుం డగు నతనిం దిగిచి పునఃపున రాలింగనంబు సేసిన, 
నతండును ససంభ్రమ పరిజన సముపనీయ మానంబు లగు నానా విధోపకరణంబులం గౌంతేయుల 
వివిధోపచారంబు లాచరించి, మహార్హ మజ్జన భోజనంబులు నడపె; నంత, నక్కడ దుర్యోధనుండు 
నిజపురంబునకుం జనిచని నడుమ విడిసిన యెడం గర్హశకుని దుశ్మాసనుల దుర్మంత్రంబు బట్టి గాంగేయుని 
వచనంబు లప్రమాణంబులు సేసి, ధర్మతనయుం డసత్యంబున కియ్యకొనమి యెటింగి యాతనిపాలికి 
దూతం బుత్తెంచిన, వాండు నేతెంచి కాంచి యిట్లనియె. 367 

ప్రతిపదార్థం: అని= అట్టు; నిశ్చయించి= నిశ్చయం చేసి; పలికినన్‌= చెప్పగా; విరాటుండును= విరాటరాజు కూడ; కౌరవ+ 


అన్వయ= కౌరవ వంశంతో; సంబంధంబునన్‌= ఇచ్చి పుచ్చుకొనే సంబంధంతో; మాత్స్యవంశంబు= తమ మత్స్యరాజ వంశం; 
పావనంబు= పవిత్రమైనది; అయ్యెను+అని= అయిందని; పలుకుచున్‌= చెప్పుతూ, ధర్మజ= ధర్మరాజుకు; భీమ= భీముడికి; 


విరాటపర్వము - పంచమాశ్వాసము 747 


అర్జున= అర్జునుడికి, నకుల= నకులుడికి; సహదేవులకున్‌= సహదేవుడికి; (క్రమంబునన్‌= జ్యేష్టానుక్రమంగా; ఉత్తరన్‌= 
ఉత్తరచేత; ప్రణామంబు= నమస్కారం; చేయించినన్‌= చేయించగా; వారు= ఆ పాండవులు; దీవించి= ఆశీర్వదించి; 
అంతఃపుర గమనంబునకున్‌= అంతఃపురంలోకి వెళ్ళటానికి; అనుజ్జచేయన్‌= అనుమతించగా; ఆ+చెలువ= ఆ ఉత్తర; 
నెజ+చెలులున్‌= చెలికత్తెలును; తానును= (ఉత్తరయు); తత్సమయ= ఆ సమయానికి; సముచిత= తగిన; పరివార= 
పరివారంతో; పరివృత+ఐ= చుట్టుకొనబడినదై; అరిగిన అనంతరంబు+అ= వెళ్ళిన తర్వాత; మౌహూర్తికులన్‌= ముహూర్తం 
నిర్ణయించే దైవజ్ఞాలను; రావించి= రప్పించి; లగ్న నిరూపణంబు= లగ్నం ఎప్పుడో నిరూపించుటను; చేసి; యాదవ= 
యాదవులు; పాంచాల+ఆది= పాంచాలురు మొదలైన; బంధు జనంబులను= బంధువులను; ఎల్లన్‌= అందరిని; పెండ్లికిన్‌= 
పెళ్ళికి; పిలువన్‌= పిలువటానికి; రెండు తెజంగులవారును= ఆడపెళ్ళివారు, మగపెళ్ళివారును; కాలరులన్‌= కాలి బంట్లను; 
పనిచిరి= పంపారు; అజాత శత్రుండును= ధర్మరాజు కూడ; విరటున్‌= విరాటరాజును; గారవించి= గౌరవించి; తారు= 
తాము; అతని పాలన్‌= అతనివద్ద; అజ్ఞాతవాసంబు= అజ్ఞాతవాసాన్ని; సుఖవృత్తిన్‌= సుఖమైన వృత్తితో; నడపికొనుట= 
వెళ్ళించుటను; వాక్రుచ్చి పలికి= ఉద్దేశించి చెప్పి; అతని గుణంబులు= విరాటుడి మంచి గుణాలు; కొనియాడి= పొగడి; నీవు= 
(విరాటుడు); మాకున్‌= (పాండవులకు); వాసుదేవు+అట్టు+అ= శ్రీకృష్ణుడివలె; కాక= అట్టుగాక; సామాన్య బంధుండవే?= 
సామాన్యమైన బంధువువా?; అని సంభావించి= అని గౌరవించి; వినయ= వినయంతో; నిభృతుండు+అగు+అతనిన్‌= 
నిండిన అతడిని; తిగిచి= దగ్గరకు లాగికొని; పునఃపునః+ఆలింగనంబు= మళ్ళీ మళ్ళీ కౌగలించుకొనుట; చేసినన్‌= చేయగా; 
అతండును= విరాటుడు కూడా; ససం(భ్రమ= సంబరంతో, త్వరతో కూడిన; పరిజన= పరిజనులచేత; సముపనీయ 
మానంబులు+అగు= తీసికొని రాబడుతున్న; నానావిధ= అనేక విధాలైన; ఉపకరణంబులన్‌= పరికరాలతో; కౌంతేయులకున్‌= 
పాండవులకు; వివిధ+ ఉపచారంబులు= పలురకాల ఉపచారాలు; ఆచరించి= చేసి; మహా+అర్హ= గొప్పవారికి తగిన; మజ్జన= 
స్నానం; భోజనంబులు= భోజనాలు; నడపెన్‌= చేయించాడు; అంతన్‌= అంతట; అక్కడన్‌= దుర్యోధనుడి వైపున; 
దుర్యోధనుండు= సుయోధనుడు; నిజపురంబునకున్‌= తన పట్టణానికి; చనిచని= వెళ్ళుతూ; నడుమన్‌= మధ్యలో; విడిసిన+ఎడన్‌= 
విడిదిచేసిన చోటున; కర్ల= కర్టుడియొక్క; శకుని= శకునియొక్క; దుశ్చాసనుల= దుశ్ళాసనుడియొక్క; దుర్మం(త్రంబున్‌+పట్టి= 
చెడు ఆలోచనల ననుసరించి; గాంగేయుని= భీష్ముడి యొక్క; వచనంబులు= మాటలు; అ(ప్రమాణంబులు= (ప్రమాణం 
కానివాటినిగా; చేసి= లెక్కించి; ధర్మతనయుండు= ధర్మరాజు; అసత్యంబునకున్‌= అబద్దం ఆడటానికి; ఇయ్యకొనమి= 
ఒప్పుకొనకపోవటం; ఎటీంగి= తెలిసి; ఆతనిపాలికిన్‌= అతడివద్దకు; దూతన్‌= దూతను; పుత్తెంచినన్‌= పంపగా; వా(డును= 
వాడుకూడ; ఏతెంచి= వెల్లి; కాంచి= చూచి; ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: ధర్మరాజు ఇట్టా నిశ్చయం చేసి చెప్పగా, విరాటుడు 'కౌరవవంశంతో సంబంధం వలన మా మత్స్యవంశం 
పవిత్రమైనదని అంటూ ఉత్తరచేత ధర్మరాజ భీమ అర్జున నకుల సహదేవులకు క్రమంగా ప్రణామం చేయించాడు. 
వారు దీవించి అంతఃపురంలోనికి వెళ్ళు మని అనుమతించారు. ఆమె చెలికత్తెలతో అప్పటికి తగిన పరివారంతో 
లోనికి వెళ్ళింది. అప్పుడు దైవజ్ఞులను రప్పించారు. లగ్న నిర్ణయం చేయించారు. యాదవులు, పాంచాలురు మొదలైన 
బంధువులను అందరినీ పెళ్ళికి పిలవటం కొరకు ఉభయవర్గాలవారును బంటులను పంపారు. ధర్మరాజు విరాటరాజును 
గౌరవించి, మేము మీవద్ద సుఖంగా అజ్ఞాతవాసం నడపికొన్నాం' అని అతని సుగుణాలు పొగడి, “మాకు శ్రీకృష్ణు 
డెంతో నీవును అంతే కాని సామాన్య బంధుడవు కావు’ అని, వినయంతో నిండిన అతడిని ఎత్తి మళ్ళీ మళ్ళీ 
కౌగిలించుకొన్నాడు. అతడు పరిజనంచేత ఉపచారాలు చేయించటానికి పరికరాలు తెప్పించి వారికి ఎన్నో ఉపచారాలు 
చేశాడు. మహారాజులకు ఉచితమైన దివ్యస్నాన భోజనాలు ఏర్పాటు చేయించాడు. ఇక అక్కడ దుర్యోధనుడు 
అంచెలంచెలుగా ప్రయాణించి నగరం చేరుకొంటూ దారిలో విడుదలలో కర్మ శకుని, దుళ్ళాసనుల దురాలోచనల 
ననుసరించి, భీష్ముడి మాటలను ప్రమాణాలుగా మన్నించక, ధర్మరాజు అసత్యం ఆడడు కనుక, అతడి దగ్గరికి 
దూతను పంపాడు. ఆ దూత వెళ్ళి ధర్మరాజును దర్శించి ఇట్టా అన్నాడు. 


748 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. 'వాలి యజ్ఞాత వాస సంవత్సరంబు । నిండకుండంగ మున్న పార్టుండు బయలు 
మెటిసి సమయంబు దప్పె; నీ వెటి(గి దీని । కేది తగు నది సేయుము మేదినీశ!” 368 


ప్రతిపదార్థం: మేదినీ4+-ఈశ!= ధర్మరాజా!; వాలి= అతిశయించి (పూని); అజ్ఞాతవాస సంవత్సరంబు= అజ్ఞాతవాసం చేయవలసిన 
సంవత్సరం; నిండక+ఉండంగన్‌= పూర్తికావటానికి; మున్ను+అ= ముందుగానే; పార్టుండు= అర్జునుడు; బయలు మెజసి= 
బయటికి స్పష్టంగా వచ్చి; సమయంబు= శపథమును; తప్పెన్‌= తప్పాడు; నీవు; ఎటీం౧= తెలిసికొని; దీనికిన్‌= ఈ 
వచ్చినదానికి; ఏది తగును= ఏది చేస్తే తగినపనో; అది+చేయుము= దానిని చేయుము. 


తాత్సర్యం: 'ధర్మరాజా! మీ అజ్ఞాతవాస సంవత్సరం పూర్తికాక మునుపే అర్జునుడు బయటపడ్డాడు. నీవు 
లెక్కచూచి తెలిసికొని, ఏది ఉచితమో దానిని చేయవలసింది. 


వ. అని పునర్వనవాసకరణంబు దోంప నాడిన నవ్వి, యధిష్టిత సత్యవ్రతుం డయిన యుధిష్టిరుం డతని 
కిట్లనియె. 369 


ప్రతిపదార్థం: అని= ఇట్టు; పునర్వనవాస= తిరిగి వనవాసం; కరణంబు= చేయటం; తోంపన్‌= తోచేటట్టుగా; ఆడినన్‌= 
పలుకగా; నవ్వి= పరిహాసం చేసి; అధిస్టిత సత్య(వ్రతుండు+అయిన= సత్యవ్రతం పట్టిన; యుధిష్టిరుండు= ధర్మరాజు; 
అతనికిన్‌= ఆ దూతతో; ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: అని తిరిగి వనవాసం చేయాలని తోచేటట్టు దూత పలుకగా సత్యవ్రతనిష్టుడైన ధర్మరాజు నవ్వి ఆ 
దూతతో ఇట్టా అన్నాడు. 


క. 'నిండె సమయాబ్దములు; నిం । కొం డనలే; దిపుడ చని సుయోధనుతో భీ 
ష్ముండును గురు(డును వినంగా । నిండె; ననుము నిండె నిండె నిక్కంబునకున్‌.” 370 


ప్రతిపదార్థం: సమయ= పందెం కాచి శపథం చేసిన; అబ్బములున్‌= సంవత్సరాలు; నిండెన్‌= పూర్తి అయ్యాయి; ఇంకన్‌= 
ఇక; ఒండు= మరొకటి; అనన్‌= అనటానికి; లేదు= ఏమీ లేదు; ఇపుడు+అ= ఇప్పుడే; చని= వెళ్ళి; సుయోధనుతోన్‌= 
దుర్యోధనుడితో; భీష్ముండును= భీష్ముడును; గురుండును= ద్రోణుడును; వినంగాన్‌= వింటూ ఉండగా; నిండెను= నిండినవి; 
అనుము= అని చెప్పుము; నిక్కంబునకున్‌= నిజానికి; నిండెన్‌+నిండెన్‌= ముమ్మారు నిండినవి. 


తాత్పర్యం: శపథం చేసినట్టుగా పదమూడేళ్ళు నిండాయి. ఇంకొకటి చెప్పటానికి ఏమీ లేదు. ఇప్పుడే వెళ్ళి నీవు 
దుర్యోధనుడితో భీష్ముడు, ద్రోణుడు వింటుండగా నిండాయని చెప్పుము. నిజానికి నిండాయి, నిండాయి; ముమ్మాటికి 


నిండాయి.” 


చ. అని తగ జెప్పి పుచ్చ జని యాతండు తప్పక చెప్పె; నంతయున్‌ 
విని ధృతరాష్ట్రసూనుండు వివేకవిహీనత నాంటి రాత్రి కొ 
ల్వున గురు భీష్మ కర్ణ కృపులుం దనతమ్ములు నుండ ధర్మనం 
దనునకు దూత. బుచ్చిన విధంబు ప్రకాశము సేయ కిట్లనున్‌. 371 


విరాటపర్వము - పంచనూశ్వాసను 749 
ప్రతిపదార్థం: అని= ఇట్టు; తగన్‌= తగినట్టు; చెప్పి పుచ్చన్‌= చెప్పిపంపగా; ఆత(డు= ఆ దూత; చని= వెళ్ళి; అంతయున్‌= 
జరిగిందంతా; తప్పక= విడువక; చెప్పెన్‌= చెప్పాడు; విని; ధృతరాష్ట్ర సూను(డు= దుర్యోధనుడు; వివేక విహీనతన్‌= వివేకం 
లేకపోవటంచేత; నాంటిరాత్రి= ఆ రాత్రి; కొల్వునన్‌= సభలో; గురు= ద్రోణుడు; భీష్మ= భీష్ముడు; కర్ల= కర్ణుడు; కృపులున్‌= 
కృపుడును; తన తమ్ములున్‌= తనయొక్క తమ్ములును; ఉండన్‌= ఉండగా; ధర్మనందనునకున్‌= ధర్మరాజువద్దకు; దూతన్‌= 
దూతను; పుచ్చిన విధంబు= పంపిన రీతిని; ప్రకాశము+చేయక= స్పష్టపరచక; ఇట్టు= ఈ రీతిగా; అనున్‌= పలికాడు. 


తాత్సర్యం: అని తగినట్టుగా చెప్పి పంపగా దూత వచ్చి దుర్యోధనుడికంతా చెప్పాడు. అది విని దుర్యోధనుడు 
ఆ రాత్రి కొలువులో భీష్ముడు, ద్రోణుడు, కర్షుడు, కృపుడు, తన తమ్ములు ఉండగా, ధర్మరాజు వద్దకు దూతను 
పంపిన విషయం చెప్పకుండా ఇట్టా అన్నాడు. 


ఆ. “మనము మోసపోయి యనిమిషపతి సూతి | తోడ బొడిచితిమి యదోషవృత్తి; 

నతండు సమయకాల మంతయు. గడచిన । వచ్చెనో యెటుంగ వలయు నిజము.’ 372 
ప్రతిపదార్థం: మనము= కౌరవులము; మోసపోయి= మోసగించబడి; అనిమిషపతి సూతితోడన్‌= అర్జునుడితో; అదోషవృత్తిన్‌= 
దోషంలేని విధంగా; పొడిచితిమి= యుద్దం చేశాం; అతండు= ఆ అర్జునుడు; సమయకాలము= పందెంలో శపథం పట్టిన 


కాలం; అంతయున్‌= పూర్తిగా; కడచినన్‌= కడిచిన తర్వాత; వచ్చెనో= వచ్చాడా; నిజము= సత్యం; ఎణుంగవలయున్‌= 
తెలిసికొనవలయును. 


తాత్సర్యం: మనం మోసపోయి, నిర్ణోషంగా ఆ అర్జునుడితో యుద్దం చేశాం. అసలు అతడు పదమూడేళ్ళు 
అయ్యాక వచ్చాడా? అన్నది నిజం తెలిసికొనాలి” 


క. అనిన విని 'యేటి మాటలు । వినువారలు నగరి? యేను వివ్వచ్చుడు న 
చ్ల్చినయపుడ తెలుపనే? వల । దనుమానము; సమయకాల మట మును కడచెన్‌.' 373 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; ఏటి మాటలు?= ఇవేమి మాటలు? వినువారలు= వినెడివారు; నగరె?= నవ్వరా?; 


ఏను= నేను; వివ్వచ్చు(డు= అర్జునుడు; వచ్చినఅపుడు+అ= వచ్చినపుడే; తెలుపనే?= తెలుపలేదా?; అనుమానము= సందేహం; 
వలదు= వద్దు; సమయకాలము= నియమితమైన కాలం; ఆట మును= అప్పటికి పూర్వమే; కడచెన్‌= కడచిపోయింది. 


తాత్సర్యం: అనగా విని “ఇవేం మాటలు? వినేవారు నవ్వరా? నేను అర్జునుడు వచ్చినప్పుడే చెప్పాను. అనుమానం 
అక్కర్లేదు. అప్పటికి ముందే నియమితకాలం గడచిపోయింది” అని భీష్ముడు పలికాడు. 


క, అనవుడు భీష్ముని పలుకులు । విని యందటు సమ్మతించి 'వెరవి(డియే ఫ 
ల్లునుణి' డనిరి; పతియు బురికిం | జనియెను మజునాండు విరళ సైన్యంబులతోన్‌. 374 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనిన తర్వాత; భీష్ముని పలుకులు= భీష్ముడు చెప్పిన మాటలు; విని; అందణున్‌= కొలువులోని 
వారందరు; సమ్మతించి= అంగీకరించి; ఫల్లును(డు= అర్జునుడు; వెరవిండియే?= తెలివి తక్కువవాడా?; అనిరి= అన్నారు; 
మణునాండు= ఆ తరువాతిరోజున; పతియున్‌= దుర్యోధనుడును; విరళ సైన్యంబులతోన్‌= తక్కువ సేనతో; పురికిన్‌= 
నగరానికి; చనియెన్‌= వెళ్ళాడు. 


750 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ విధంగా పలికిన ఆ భీష్ముడి మాటలను అందరూ సమ్మతించారు. “అర్జునుడు అంత తెలివితక్కువ 
వాడా-సమయం నిండకుండా రావటానికి?” అన్నారు. ఆ మరునాడు దుర్యోధనుడు పరిమిత సేనతో హస్తినాపురికి 
వెళ్ళాడు. 

శ్రీకృష్ణుడు బలదేవాదులతో.6 బాండవుల. జూడవచ్చుట (సం.4-67-19) 


వ. ఇవ్విధంబునం బ్రకాశులై పాండునందనులు శమీవృక్ష నిక్షిప్త సమస్త సాధనంబులు. బూజాపూర్వకంబుగా. 
దెచ్చుకొని, యుపప్లావ్యంబున వసియించి, మత్వమహీనాథుండు పంపుసేయం బెంపు మిగిలి పార జానపద 
సమానీత నానావిధోపహారంబులు గైకొనుచు, బహురత్నంబులకు భాజనంబులై మహనీయ విభూతి 
శోభిల్లుచున్నంత, వాసుదేవుండు బలభద్ర పురస్సరంబుగా సాత్యకి సమేతుండై సుభద్రాభిమన్యులం దోడ్మొని, 
కృతవర్మయు. బ్రద్యుమ్నుండును సాంబుండును యుయుధానుండును రుక్ముండును నక్రూరుండును 
నింద్రసేనాది పాండవ సారథులును రథారూఢులై కొల్టిరా, మజియు ననేక యాదవ కుమారులును గరితురగ 
స్యందన నిబిడంబు లగు బలంబులతోడ నిరుగెలంకుల నడవం జనుదెంచి. 375 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా; (ప్రకాశులు+ఐ= బయటపడి; పాండునందనులు= పాండవులు; శమీ వృక్ష= 
జమ్మిచెట్టుపై; నిక్షిప్త= దాచబడిన; సమస్త= సకలమైన; సాధనంబులున్‌= పరికరాలను; పూజాపూర్వకంబుగాన్‌= ముందు 
పూజచేసి; తెచ్చుకొని= తాముండేచోటికి తెచ్చుకొని; ఉపప్టావ్యంబునన్‌= ఉపప్పావ్యమనే చోట; వసియించి= నివాసముండి; 
మత్స్యమహీనాథుండు= విరాటరాజు; పంపు+చేయన్‌= ఆజ్ఞాపించగా; పెంపు మిగిలి= మిక్కలి అభివృద్దిగా ఉండి; పౌర= 
పట్టణ ప్రజలచే; జానపద= పల్లెటూరివారిచే; సమానీత= తీసుకురాబడిన; నానావిధ= పలురకాలైన; ఉపహారంబులు= కానుకలు; 
కైకొనుచున్‌= స్వీకరిస్తూ; బహు రత్నంబులకున్‌= అనేకవిధాలైన రత్నాలకు; భాజనంబులు+ఐ= పా(త్రములై; మహనీయ= 
గొప్పదైన; విభూతిన్‌= ఐశ్వర్యంతో; శోభిల్టుచున్‌+ఉన్నంతన్‌= శోభిస్తున్న సమయంలో; వాసుదేవుండును= శ్రీకృష్ణుడు కూడా; 
బలభద్ర పురస్సరంబుగాన్‌= బలరాముడు ముందుగా; సాత్యకి సమేతుండు+ఐ= సాత్యకితో కూడినవాడై; 
సుభ(ద్రా+అభిమన్యులన్‌= సుభద్రను, అభిమన్యుడిని; తోడ్కొని= కూడా తీసికొని; కృతవర్మయున్‌= కృతవర్మ; ప్రద్యుమ్నుండును= 
(ప్రద్యుమ్న కుమారుడును; సాంబుండును= సాంబుడును; యుయుధానుండును= యుయుధానుడును; రుక్కుండును= 
రుక్కుడును; అ(క్రూరుండును= అ(క్రూరుడును; ఇం(ద్రసేన+ఆది= ఇం(ద్రసేనుడు మొదలైన; పాండవ సారథులును= 
పాండవులయొక్క సారథులును; రథ+ఆరూఢులు+ఐ= రథాలను ఎక్కినవారై; కొల్చిరాన్‌= సేవిస్తూ రాగా; మజీయును= 
ఇంకను; అనేక= చాలమంది; యాదవ కుమారులును= యాదవులలో యువకులును; కరి= ఏనుగులతో; తురగ= గుర్రాలతో; 
స్యందన= రథాలతోను; నిబిడంబులు+అగు= దట్టమైన; బలంబులతోడన్‌= సేనలతో; ఇరుకెలంకులన్‌= రెండు ప్రక్కలందును; 
నడవన్‌= నడవగా; చనుదెంచి= వచ్చి. 


తాత్సర్యం: ఈ రీతిగా పాండవులు బయటపడి, జమి ్యచెట్టుమీద దాచిన సమస్త సాధనాలను పూజచేసి తెచ్చుకొని 
ఉపప్ప్టావ్యంలో నివాసం పెట్టారు. విరాటుడు ఆజ్ఞాపించగా ఎక్కువ అభివృద్దితో నాగరకులు, జానపదులు తెచ్చిన 
కానుకలు పుచ్చుకొని బహురత్నాలు కలిగి గొప్ప ఐశ్వర్యంతో శోభిల్లుతున్నారు. శ్రీకృష్ణుడు, బలరాముడు, 
సాత్యక్యాదులతో కలిసి, సుభద్రను, అభిమన్యుడిని తోడుకొని కృతవర్మ, ప్రద్యుమ్నుడు, సాంబుడు, యుయుధానుడు, 
రుక్కుడు, అక్రూరుడు, ఇంద్రసేనాది పాండవ సారథులు - వీరందరు రథారూఢులై రాగా, ఇంకా అనేక యాదవ 
కుమారులూ ఏనుగులు, గుర్రాలు, రథాలతో నిండిన సేనలూ ఇరుప్రక్కలా సేవిస్తూ రాగా వచ్చి, (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


విరాటపర్వము - పంచమాశ్వాసము 751 


విశేషం: ఉపప్టవ్యం అని మూలం. (సం.4-67-14) విరాటనగర సమీపంలో ఉండే ఉపనగరం, పాండవులకు విడిదిగా 
విరాటుడు కల్పించిన పట్టణం. ఇక్కడినుండి- పాండవుల తాత్కాలిక యుద్దరాజధానిగా ఉపప్పావ్యం భారతకథలో (ప్రసిద్ధికెక్కింది. 
(సంపా.) 


తే. భవ్యవిభవంబుతో నుపపష్లావ్యపురము । చొచ్చి సంభ్రమమున( బాండుసుతులు తనకు 
నెదురు వచ్చిన నాహ్లాద మెసక మెసంగ6 । దత్సమాగమ యోగ్య విధంబు నడపె. 376 


ప్రతిపదార్థం: భవ్య= గొప్పదైన; విభవంబుతోన్‌= వైభవంతో; ఉపప్టావ్యపురము= ఉపప్టావ్యం అనే పురం: చొచ్చి= (ప్రవేశించి; 
సం(భ్రమమునన్‌= సంతోషంతో; పాండుసుతులు= పాండవులు; తనకున్‌= శ్రీకృష్ణుడికి; ఎదురు వచ్చినన్‌= ఎదురుగా రాగా; 
ఆహ్ల్హాదము= సంతోషం; ఎసకము+ఎస(గన్‌= హెచ్చుకాగా; తత్సమాగమ= వారితో కలియుటకు; యోగ్య= యోగ్యమైన 
విధంబు= రీతిని; నడపెన్‌= చేశాడు. 


తాత్సర్యం: మహావైభవంగా ఉపప్టావ్యపురం (ప్రవేశించగా, పాండవులు సంబరంతో ఎదురు రాగా సంతోషం 
అతిశయించగా వారితో కలయికకు యోగ్యమైన పద్దతిగా మర్యాదలు నడిపాడు. 


వ. బలదేవ ప్రముఖులకును దదీయ సందర్శన సముచిత సమాచారంబు లొనర్షి సుభద్రాభిమన్యులం బాంచాలి 
పాలికిం గొనిపోవ నభ్యంతర జనంబుల నియోగించి. 377 


ప్రతిపదార్థం: బలదేవ ప్రముఖులకును= బలరాముడు మొదలైన వారికి; తదీయ= వారిని; సందర్భన= దర్శించినపుడు; 
సముచిత= తగినటువంటి; సమాచారంబులన్‌= సదాచారాలను; ఒనర్చి= చేసి; సుభద్రా+అభిమన్యులన్‌= సుభద్రను, అభిమన్యుని; 
పాంచాలి పాలికిన్‌= (ద్రౌపది వద్దకు; కొనిపోవన్‌= తీసికొని వెళ్ళటానికి; అభ్యంతర జనంబులన్‌= రాణివాసం వారిని; 
నియోగించి= అజ్ఞాపించి. 


తాత్సర్యం: బలరాముడు మొదలైనవారికి, వారి వారిని మొదటిసారి కలిసి ఆహ్వానించే సందర్భాలలో జరుపవలసిన 
ఉచిత మర్యాదలను సక్రమంగా జరిపించి, సుభద్రను, అభిమన్యుడిని పాంచాలి వద్దకు తీసికొనిపోవటానికి అంతః 
పుర పరివారానికి తగిన ఆజ్ఞల నిచ్చి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. లలిత మణిమయ విభూషణ । ములు రుచిరాంబరములును బ్రమోద మెదల ని 
ట్టలముగ హరి కుంతీపు । త్రుల కెల్లను నిచ్చి పిదప ద్రోవది కిచ్చెన్‌. 378 


ప్రతిపదార్థం: లలిత= అందమైన; మణిమయ= మాణిక్యమయమైన; విభూషణములు= నగలు; రుచిర= (ప్రకాళించెడి; 
అంబరములును= వ(స్తాలను; ప్రమోదము= సంతోషం; ఎదలన్‌= హృదయాలలో; ఇట్టలముగన్‌= ఎక్కువ కాగా; హరి= 
కృష్ణుడు; కుంతీ పుత్రులకున్‌= పాండవులకు; ఎల్లను= అందరికి; ఇచ్చి; పిదపన్‌= తరువాత; ద్రోవదికిన్‌= (ద్రౌపదికి; ఇచ్చెన్‌= 
ఇచ్చాడు. 


తాత్పర్యం: అందమైన మాణికృమయమైన అలంకారాలు, వస్త్రాలు, సంతోషం హృదయాలలో అతిశయించగా 
పాండవుల కందరికీ ఇచ్చి, తర్వాత (ద్రౌపదికి ఇచ్చాడు. 


752 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇట్లు కట్టనిచ్చి వేటు వేటి రథకరితురగ దాసదాసీ జనంబుల నొసంగి పద్మనాభుండు పాండవులుం దానునుం 

గలసి సంతసంబున నలరారుచుండె( దదనంతరంబ. 379 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; కట్టన్‌+ఇచ్చి= కట్టుటకు వ(స్తాదికములు ఇచ్చి; వేణువేజున్‌= వేరువేరుగా; రథ= రథాలను; 
కరి= ఏనుగులను; తురగ= గుర్రాలను; దాసదాసీ జనంబులను= దాసులను, దాసీల సమూహాలను; ఒసంగి= ఇచ్చి; 
పద్మనాభుండు= శ్రీకృష్ణుడు; పాండవులున్‌= పాండవులును; తానునున్‌= స్వయంగాను; కలసి= కూడికొని; సంతసంబునన్‌= 
సంతోషంతో; అలరారుచుండెన్‌= ఒప్పారుతూ ఉన్నాడు; తదనంతరంబు+అ= ఆ తరువాత. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు వారికి వస్రాదికములు ఇచ్చి, ప్రత్యేకంగా రథాలు, ఏనుగులు, గుర్రాలు, దాసదాసీ జనాలను 
ఇచ్చి, పాండవులు, తాను కలిసి సంతోషంతో హాయిగా ఉన్నారు. ఆ తరువాత. 


సీ, ద్రుపదభూవిభు(డు పుత్రులుణాను( జతురంగ | బలములతో వచ్చి పాండుసుతులం 
గాంచి వారలు తన్ను! గరము సంప్రీతిమై । గారవింప(గ నుండె, గాశిరాజు 
శైబ్యుండు( బదపడి సైన్య సమేతులై | చనుదెంచి ధర్మనందనుని చేయు 
సత్మారముల గాఢ సమ్మదంబున( బొంది । రవ్విరాటుండును నంతవట్టు 


తే. వారలకు; దత్తదుచిత ప్రకారములఈ. బ్రి । యంబు( దలకొన సంవిధానంబు సేసె 
మటియు బహుదేశముల బంధు మాన్య మిత్ర । వర్గములు వేడ్క. బెండ్లికి వచ్చె. గలయ. 380 


ప్రతిపదార్థం: (ద్రుపద భూవిభు(డు= ద్రుపదరాజు; పుత్రులున్‌= పుత్రులును; తానున్‌= తను స్వయంగాను; చతురంగ 
బలములతోన్‌= రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్చలములతో; వచ్చి= ఉపప్పావ్యం చేరి; పాండుసుతులన్‌= పాండవులను; 
కాంచి= చూచి; వారలు= ఆ పాండవులు; తన్నున్‌= (ద్రుపదుడిని; కరము= మిక్కిలి; సంట్రీతిమైన్‌= (ప్రీతితో; గారవింప(గన్‌= 
గౌరవించగా; ఉండెన్‌= ఉన్నాడు; కాశిరాజు; శైబ్యుండున్‌= శైబ్యుడును; పదపడి= తర్వాత; సైన్య సమేతులై= సేనలతో 
కూడినవారై; చనుదెంచి= వచ్చి; ధర్మనందనుని చేయు= ధర్మరాజు చేయునట్టి; సత్కారములన్‌= సన్మానాల చేత; గాఢ= 
ఎక్కువైన; సమ్మదంబునన్‌= ప్రీతితో; పొందిరి= అనుభవించారు; ఆ+విరాటుండును= ఆ విరాటరాజు కూడ; అంత+పట్టు= 
అంతవరకు; వారలకున్‌= వారందరికి; తత్తదుచిత (ప్రకారములన్‌= వారికి వారికి తగిన రీతులలో; ప్రియంబు= ఇష్టం; 
తలకొనన్‌= కలుగగా; సంవిధానంబు= సమకూర్చటం; చేసెన్‌= చేశాడు; మజీయున్‌= ఇంకా; బహు దేశముల= అనేక 
దేశములకు సంబంధించిన; బంధు= బంధువులు; మాన్య= పూజ్యులైన; మి(త్ర= మిత్రుల; వర్గములు= సముదాయాలు; 
వేడ్కన్‌= వేడుకతో; పెండ్డికిన్‌= అభిమన్యుడి పెళ్లికని; కలయన్‌= కలియకూడుటకు; వచ్చెన్‌= వచ్చాయి. 


తాత్సర్యం: ద్రుపదరాజు అతడి పుత్రులతో రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్చలాలతో ఉపప్లావ్యం చేరి పాండవులను 
చూచాడు. ఆ పాండవులు (ద్రుపదుడిని మిక్కిలి ప్రీతితో గౌరవించారు. తరువాత కాశిరాజు, శైబ్యుడూ సైన్యంతో 
వచ్చి, ధర్మరాజు చేసిన సన్మానాలను ఎక్కువ ప్రీతితో పొందారు. ఆ విరాటరాజు కూడ అంతవరకు వారందరికి, 
వారికి వారికి తగిన రీతులలో, ఇష్టం కలిగేటట్టుగా సమకూర్చాడు. ఇంకా అనేక దేశాలకు సంబంధించిన చుట్టాలు, 
పూజ్యులు, స్నేహితుల సముదాయాలు వేడుకతో అభిమన్యుడి పెళ్ళికి వచ్చారు. 


వ. ఇవ్విధంబున రెండు దెఅంగుల చుట్టంబులు నైన భూపతులు తమ తమ విభవంబులు మెటిసి వచ్చియుండ 
విరాటుండు పురంబున నుత్సవంబు సాటించిన. 381 


విరాటపర్వము - పంచమాశ్వాసము 753 


ప్రతిపదార్థం: ఈశ+విధంబునన్‌= ఈ రీతిగా; రెండు+తెజంగుల= ఇరుప్రక్కల; చుట్టంబులున్‌+ఐన= బంధువులయిన; 
భూపతులు= రాజులు; తమ తమ విభవంబులు= తమ తమ సంపదలు; మెజుసి= (ప్రకాశించగా; వచ్చి+ఉండన్‌= వచ్చి 
విడుదులలో ఉండగా; విరాటుండు= విరాటరాజు; పురంబునన్‌= తన పట్టణంలో; ఉత్సవంబు= వివాహోత్సవాన్ని; చాటించినన్‌= 
చాటింపు వేయగా. 


తాత్సర్యం: ఈ విధంగా రెండు పక్షాల చుట్టాలయిన మహారాజులు తమ తమ వైభవం (ప్రదర్శిస్తూ వచ్చి విడిది 
ఇండ్లలో ఉన్నారు. విరాటరాజు నగరంలో వివాహమహోత్సవం చాటింపు వేయించాడు. 


క  కలువడములు మణితోరణ । ములు. గట్టిరి, క్రముక కాండ మోచా స్తంభం 
బులు నాటిరి, కుంకుమమున(। గలయ నలికి మ్రుగ్గులిడిరి కర్పూరమునన్‌. 382 
ప్రతిపదార్థం: కలువడములు= కలువల దండలు; మణితోరణములు= మణులతో తోరణములు; కట్టిరి= కట్టినారు; (క్రముక 


కాండ= పోకస్తంభములు; మోచాస్తంభంబులు= అరటిస్తంభాలు; నాటిరి= పాతారు; కుంకుమమునన్‌= కుంకుమతో; 
కలయన్‌+అలికి= అంతటా బాగుగా అలికి; కర్ఫూరమునన్‌= కర్పూరపు పొడితో; (ముగ్గులు= ముగ్గులు; ఇడిరి= పెట్టారు. 


తాత్సర్యం: కలువ పూలదండలు, మణితోరణాలు కట్టారు. పోకచెట్ల స్తంభాలు, అరటి స్తంభాలు పాతారు. 
కుంకుమతో కలయ నలికి, కర్ఫూరంతో ముగ్గులు పెట్టారు. 


క. వివిధాలంకరణంబుల । నవకాంతి వహించి పట్టణంబు వివాహో 
త్సవ మాధవలక్షికి లలి । త వనంబై యెలమి కలిమి తావల మయ్యెన్‌. 383 


ప్రతిపదార్థం: వివిధ= అనేక విధాలైన; అలంకరణంబులన్‌= అలంకారాలతో; నవకాంతిన్‌= కొత్తవైన కాంతిని; వహించి= 
పూని; పట్టణంబు= విరాటుడి పట్టణం; వివాహ+ఉత్సవ మాధవ లక్ష్మికిన్‌= వివాహ సంబంధమైన ఉత్సవమనే మాధవ లక్ష్మికి; 
లలిత వనంబు+ఐ= ఉద్యానవనమై; ఎలమి కలిమి= సంతోష సంపదకు; తావలము= స్థానం; అయ్యెన్‌= అయింది. 


తాత్పర్యం: అనేక విధాల అలంకారాలతో ఒక (క్రొత్త శోభ కలిగి ఆ పట్టణం వివాహ మహోత్సవమనే వసంత లక్ష్మికి 
ఉద్యానవనమై ఉండి సంతోషానికి స్థానమైనది. 


విశేషం: అలం: రూపకం. 


ఉ. తాను సుదేష్టయున్‌ సుతులు దమ్ములు బంధులు గంధమాల్య నా 
నా నవరత్న భూషణమనః ప్రియ మాంగలిక ప్రసాధనా 
నూన విభూతి మత్య్యవిభు( డుజ్జ్వలలీల వహించి భూమిదే 
వానయనాది కృత్యపరులైన జనంబుల గారవించుచున్‌. 384 


ప్రతిపదార్థం: మత్స్యవిభుడు= విరాటుడు; తాను; సుదేష్టయున్‌= దేవియెన సుదేష్టయును; సుతులున్‌= కుమారులును; 
తమ్ములు= తమ్ములును; బంధులు= బంధువులును; గంధ= గంధములు, మాల్య= పూలమాలలు; నానా= అనేకరీతులా; 
నవరత్న= నవరత్నాలు పొదిగిన; భూషణ= అలంకారాలు; మనః(ప్రియ= మనోహరమైన; మాంగలిక= మంగళకరమైన; 
ప్రసాధన= అలంకారాలయొక్క; అనూన= సంపూర్ణమైన; విభూతిన్‌= వైభవంతో; ఉజ్జల లీలన్‌= (ప్రకాశించే విలాసాన్ని; 


754 శ్రీమదాంధ్ర మహాభారతము 


వహించి= కలిగి; భూమిదేవ= (బ్రాహ్మణుల యొక్క; ఆనయన+ఆది= తీసికొని వచ్చుట మున్నగు; కృత్యపరులైన= పనులందు 
ఆసక్తి కలవారైన; జనంబులన్‌= జనులను; గారవించుచున్‌= గౌరవిస్తూ, 


తాత్సర్యం: విరాటుడు తన దేవిఅయిన సుదేస్లతో కలిసి, కుమారులు, తమ్ములు, బంధువులు, వెంటరాగా 
గంధములు, పూలమాలలు, అనేక రకాల నవరత్నాలు పొదిగిన ఆభరణాలు, మనోహరమైన, మంగళకరమైన 
అలంకారాలయొక్క సంపూర్ణమైన వైభవంతో (ప్రకాశించే విలాసాలను (ప్రదర్శిస్తూ, బ్రాహ్మణులను తీసికొని రావటం 
మొదలగు పనులందు ఆసక్తికల జనులను గౌరవిస్తూ, 


వ. గరువంపు సంభ్రమంబులతోడ నిజమందిరంబునందు. 385 


ప్రతిపదార్థం: గరువంపు= గర్వంతో కూడిన; సంభ్రమంబులతోడన్‌= వేగిరపాటులతో; నిజమందిరంబునందున్‌= తన రాజ 
మందిరంలో. 


తాత్సర్యం: దర్సంతో, ఆనందంతో కూడిన సంబరాలతో తన మందిరంలో. 


సీ. అమల రత్న ప్రవీపావలి మెటు( గిడ(। బనిచి మణిస్తంభ పంక్తి. గ్రొత్త 
జిగి దళు కొత్తునట్లుగం దొడయించి వి । చిత్ర వితానముల్‌ చెలువు మిగుల 
గట్టించి నూత్న ముక్తాదామములతోడ. । గుసుమ మాలిక లెడం గ్రుచ్చి వ్రేలం 
గీలింప నియమించి కేవల మంగళ । భూరుహపల్లవ తోరణములు 


తే. సంఘటింప నియోగించి చందనమున( । బరిణయాగార మలుకంగ. బాణియాణి 
గలుగు ముత్తియముల మ్రుగ్గుగా నొనర్చ( | జతుర పుణ్యాంగనా జనతతిం బొనర్జి. 386 


ప్రతిపదార్థం: అమల= స్వచ్చమైన; రత్న= రత్నాలనెడి; ప్రదీప+ఆవలిన్‌= దీప పంక్తికి; మెటుంగు+ఇడన్‌= మెరుగుపెట్టుటకు; 
పనిచి= ఆజ్ఞాపించి; మణిస్తంభ= మణిమయమైన స్తంభాలయొక్క; పంక్తిన్‌= పంక్తికి; క్రొత్త బిగి= (క్రొత్తకాంతి; తళుకొత్తునట్టుగన్‌= 
కలిగేటట్టుగా; తొడయించి= చేయించి; విచిత్ర= రంగురంగుల; వితానముల్‌= చాందినీలు; చెలువు మిగులన్‌= ఎక్కువ 
అందం కల్గునట్టుగా; కట్టించి= (వ్రేలగట్టేటట్టుచేసి; నూత్న= (క్రొత్తవైన; ముక్తాదామములతోడన్‌= ముత్యాల దండలతో; కుసుమ 
మాలికలు= పూలమాలలు; ఎడన్‌౫గ్రుచ్చి= మధ్యమధ్యన గ్రుచ్చి; ద్రేలన్‌= (గ్రేలాడేటట్లు; కీలింపన్‌= కట్టుటకు; నియమించి= 
పురమాయించి; కేవల= కేవలం; మంగళ భూరుహ= మంగళకరమైన చెట్టయొక్క; పల్లవ తోరణములు= చిగుళ్ళ తోరణాలు; 
సంఘటింపన్‌= సమకూర్చుటకు; నియోగించి= ఆజ్ఞాపించి; చందనమునన్‌= మంచి గంధంతో; పరిణయ+ఆగారము= 
పెళ్ళియిల్లు; అలుకంగన్‌= అలికేటట్టుగా; పాణి+ఆణి= ముత్తెపునీరును, వ(ట్రువయును; కలుగు ముత్తియములన్‌= కలిగిన 
ముత్యాలను; (ముగ్గుగాన్‌= ముగ్గుగాను; ఒనర్చన్‌= అమర్చటానికి; చతుర= నేర్చరులైన; పుణ్యాంగనా= పుణ్యస్తీః జనతతిన్‌= 
జనుల సముదాయాన్ని; పొనర్చెన్‌= పురమాయించాడు. 


తాత్పర్యం: స్వచ్చమైన రత్న దీపాలకు మెరుగు పెట్టించాడు. మణిస్తంభాలకు (క్రొత్త కాంతి వచ్చేటట్టు చేయుమన్నాడు. 
రంగు రంగుల చాందినీలు అందంగా కట్టించాడు. (క్రొత్త ముత్యాల దండలు, పూలదండలు కలిపి మధ్య మధ్య 
అవీ ఇవీ ఉండేటట్టు (వ్రేలాడ దీయించాడు. కేవలం మంగళకరమైన మామిడి మున్నగు చెట్ల చిగురుటాకుల 
తోరణాలు కట్టించాడు. మంచి గంధంతో పెళ్ళి యిల్లు అలికి, ఆణిముత్యాలతో ముగ్గులు పెట్టటానికి సువాసినులను 
పురమాయించాడు. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 755 


విశేషం: ఉత్తరాభిమన్యుల వివాహం శా'స్రోక్తంగా జరిగిందని మూలం. “తతో వివాహో విధివద్‌ వవృధే నముత్స్యపార్థయోఃి “ 
(4-72-27) మత్స్యపార్టుల యింట వివాహమైనదని స్టూలంగా చెప్పిన అంశాన్ని తిక్కన తనకాలం నాటి రాజమర్యాదలతో 
జరిగిన వివాహంగా వర్ణించాడు. అష్టవిధ వివాహాలలో (బ్రాహ్మం, ప్రాజాపత్యం, ఆర్షం, దైవం, గాంధర్వం, ఆసురం, రాక్షసం, 
పైశాచం) ఈ వివాహం ప్రాజాపత్యం, వధువును వస్తాదులచే ఆచ్చాదించి సాలంకృతకన్యగా చేసి, ఈమెతో సహధర్మచారిత్వాన్ని 
నిర్వహించుమని వరునకు చెప్పి ఇచ్చే (కన్యాదానం చేసే) వివాహం (ప్రాజాపత్యం. ఈ వివాహంలో కన్యాదాత ఇంట్లో అలంకృత 
కల్యాణమంటపంలో అలంకృత కన్యాదానం జరుగుతుంది. దానికి నాందిగా కల్యాణమంటపాలంకార శోభ ఈ పద్యంలో 
వర్లించబడింది. రత్నదీపాలు, మణిస్తంభాలు, చిత్రవిచిత్రాలైన చాందినీలు, ముత్యాలతో నిండిన పూలమాలల అలంకరణలు, 
మామిడి మొదలైన చెట్ట పల్లవాల తోరణాలు, మంచిగంధంతో అలకటాలూ, ముత్యాల ముగ్గులూ విరాటరాజు వైభవ చిహ్నాలు, 
పుణ్యాంగనలు అలంకరించటం శుభసూచన. వివాహవేదికను సీసపద్యంలో వర్షించి దాని జొన్నత్యాన్నీ, వైశాల్యాన్నీ కూడా 
తిక్కన ధ్వనింపజేశాడు. (సంపా.) 


క. వైదిక లౌకిక విధి సం । పాదిత వివిధార్హ వస్తుభరితత్వమునన్‌ 
వేదిక పొలు పగునట్లుగ ।; మోదమున( బురోహితుండు మునుకొని చేయన్‌. 387 


ప్రతిపదార్థం: పురోహితుండు= పురోహితుడు; వైదిక= వేదోక్తమైన; లౌకిక= లోకరీతికి సరిపోయే; విధి= నియమాల (ప్రకారం; 
సంపాదిత= సేకరించబడిన; వివిధ= పలురకాలైన; అర్హ= తగిన; వస్తు= వస్తువులతో; భరితత్వమునన్‌= నిండి ఉండటంతో; 
వేదిక= కళ్యాణవేదిక; పాలుపు+అగునట్టుగన్‌= అందంగా ఉండేటట్లుగా; మునుకొని= ప్రయత్నించి; మోదమునన్‌= సంతోషంతో; 
చేయన్‌= చేయగా. 


తాత్సర్యం: పురోహితుడు వైదికమైన లౌకికమైన విధి విధానాల (ప్రకారం కావలసిన వస్తువులన్నీ సేకరించి నింపి, 
పెళ్ళి వేదికను అందంగా అమర్చాడు. 


క ఉత్తర నలంకరింప ను । దాత్తాభరణాది వస్తుతతి యొసంగి నరేం 
ద్రోత్తము(డు నేర్పు గల చెలి । కత్తియలం బుచ్చె. బ్రీతి కడలుకొనంగన్‌. 388 


ప్రతిపదార్థం: నరేంద్ర+ఉత్తముండు= విరాటుడు; ఉత్తరన్‌= ఉత్తరను; అలంకరింపన్‌= అలంకరించటానికి; ఉదాత్త= గొప్పదైన; 
ఆభరణ+ఆది= అలంకారాలు మొదలైన; వస్తుతతి= వస్తు సముదాయము; ఒసంగి= ఇచ్చి; నేర్పుకల= వైపుణ్యంకల; చెలి= 
కత్తియలన్‌= చెలికత్తెలను; ప్రీతి= సంతోషం; కడలు కొనంగన్‌= వృద్ది పొందగా; పుచ్చెన్‌= పంపాడు. 


తాత్సర్యం: విరాటరాజు ఉత్తరను అలంకరించటానికి మంచి ఆభరణాలు, ఇంకా తగిన సామగ్రి ప్రీతితో ఇచ్చి, 
నేర్పుకల చెలికత్తెలను పంపాడు. 


విశేషం: విరాటుడు సాలంకృత కన్యాదానం శాస్త సమ్మతంగా చేయవలె కాబట్టి కన్యను అలంకరించండని నిపుణలైన 
చెలికత్తెలను నియోగించాడు. కల్యాణం కొరకు చేయించిన (క్రొత్త నగలతో అలంకరించి, “కన్యాం కనక సంపన్నాం 
కనకాభరణైర్యుతాం । దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా” - అని కన్యాదానం చేయటానికి రంగం సిద్దం 
చేయించాడు. (సంపా.) 


756 శ్రీమదాంధ్ర మహాభారతము 


అభిమన్యుని వివాహ మహోత్సవము (సం.4-67-31) 


వ. ఇట్లు వైవాహిక వర్తన సంవిధాన సావధానుం డగు మత్యమహీనాథుండు మౌహూర్తికాది శిష్టజనులు 
పరివేష్టింప నుండి “లగ్నం బాసన్నం బగుచు వచ్చె నని ధర్మతనయున కెజింగింపం బనిచిన, నతండు 
ననుజతనుజసహితంబుగా నలంకృతుందడై, వివిధ ప్రసాధన శోభితులగు సమస్తబంధు జనంబులం గూర్హికొని 
యభిమన్యునకు శృంగారంబు సేయించి భద్రగజారూఢుం జేసికొని యేనుంగులం బేరుగలవారువంబులను 
మట్టపుదట్టంబు సేసికొని పుణ్యాంగనా జనంబులతోడం గూడి, మణిగణంబులు నంబర నికరంబులు 
పుష్పపుంజంబులు ఫలప్రచయంబులు లోనుగా6 గల యోగ్యవస్తువుల విస్తరిల్లిన క్రంత నడవ మంగళతూర్య 
నాదంబులు విప్రాశీర్వాదంబులు మాగధ గానంబులు వందిజన వాక్య సంతానంబులు( జెలంగ వాసుదేవ 
పురస్సరంబుగా విరాటుమందిరంబున కేతెంచి శంఖజయ ఘంటా పణవాది నిక్వణంబులతోడ నెదుర్కొని 
చల్లుసేసలు గైకొనుచుం జొత్తెంచిన. 389 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; వైవాహిక= వివాహ సంబంధమైన వర్తన= (ప్రవర్తనలను; సంవిధాన= సమకూర్చుకొనటంలో; 
సావధానుండు+అగు= (శ్రద్ధ కల్గిన; మత్స్యమహీనాథుండు= విరాటుడు; మౌహూర్తిక+ఆది= జ్యోతిష్కులు మొదలైన; శిష్టజనులు= 
శిష్టులైన జనులు; పరివేష్టింపన్‌= చుట్టూఉండగా; ఉండి; లగ్నంబు= పెండ్లిసుముహూర్తం; ఆసన్నంబు+అగుచున్‌= దగ్గరౌతూ; 
వచ్చెనని= వస్తున్నదని; ధర్మ తనయునకున్‌= ధర్మరాజుకు; ఎజింగింపన్‌= తెలియజేయటానికి; పనిచినన్‌= పంపగా; అతండునున్‌= 
ధర్మరాజు కూడ; అనుజ తనుజ సహితంబుగాన్‌= తమ్ములతో కొడుకులతో కూడా; అలంకృతుండు+ఐ= అలంకరించబడినవాడై; 
వివిధ= పలురకాలైన; ప్రసాధన= అలంకారాలతో; శోభితులు+అగు= శోభిస్తున్న; సమస్త= సకలమైన; బంధుజనంబులన్‌= 
బంధువులను; గూర్చికొని= సమకూర్చికొని; అభిమన్యునకున్‌= 'పెండ్లకొడుకైన అభిమన్యుడికి; శృంగారంబు+చేయించి= 
అలంకారం చేయించి; భ(ద్రగజ= మేలుజాతి ఏనుగుపై; ఆరూఢున్‌= అధిష్టించిన వాడినిగా; చేసికొని= చేసి; ఏనుంగులన్‌= 
ఏనుగులను; పేరుగల= వాసికెక్కిన; వారువంబులను= గుర్రాలను; మట్టపుదట్టంబు= సమంగా గట్టిగా; చేసికొని; పుణ్య+అంగనా 
జనంబులతోడన్‌+కూడి= ముత్తైదువుల సమూహాలతో కూడికొని; మణి గణంబులు= మణుల సముదాయాలు; అంబర 
నికరంబులున్‌= వస్త్రాల సముదాయాలును; పుష్ప పుంజంబులున్‌= పూలరాశులు; ఫలప్రచయంబులు= పండ్ల గుంపులు; 
లోనుగాన్‌+కల= మొదలైన; యోగ్యవస్తువులన్‌= తగిన వస్తువులతో; విస్తరిల్లిన= విస్తారంగా ఉన్న; (క్రంత= సారె; నడవన్‌= 
నడిపించుచు; మంగళతూర్య నాదంబులు= మంగళవాద్యాల ధ్వనులు; విప్ర= (బ్రాహ్మణులయొక్క; ఆశీర్యాదంబులు= 
దీవెనలు; మాగధగానంబులు= మాగధులయొక్క పాటలు; వందిజన= స్తుతి పాఠకులయొక్క; వాక్య సంతానంబులున్‌= 
వాక్య సముదాయాలును; చెలంగన్‌= ధ్వనింపగా; వాసుదేవ పురస్సరంబుగాన్‌= వాసుదేవుడు ముందు నడుస్తూ ఉండగా; 
విరాటు మందిరంబునకున్‌= విరాటుడి ఇంటికి; ఏతెంచి= వచ్చి; శంఖ= శంఖాలయొక్క; జయ ఘంటా= జయకరమైన 
గంటలయొక్క; పణవ+ఆది= పణవం మొదలుగా గల వాద్యాలయొక్క; నిక్వణంబులతోడన్‌= శబ్దాలతో; ఎదుర్కొని= 
ఎదురుగా వచ్చి; చల్లు సేసలు= చల్లెడి అక్షతలు; కైకొనుచున్‌= స్వీకరిస్తూ; చొత్తెంచినన్‌= ప్రవేశించగా. 


తాత్సర్యం: ఈ విధంగా విరాటరాజు వివాహానికి కావలసిన వస్తువులను సేకరించటం మొదలైన పనులలో (శ్రద్దగా 
ఉండి జ్యోతిష్కులు మొదలైన శిష్ట జనులు చుట్టూరా ఉండగా, లగ్నం సమీపిస్తున్నది రమ్మని కబురంపగా 
ధర్మరాజు, తమ్ములు అలంకరించుకొని, అభిమన్యుడిని అలంకరింపజేసి, బంధువులందరూ అలంకరించుకొని 
కలిసి రాగా, అభిమన్యుడిని భద్రగజంపై కూర్చోబెట్టి ఏనుగులను, గుర్రాలను పరిమితంగా వెంటనిడికొని, పుణ్యాంగనల 
సమూహం వెంటరాగా, మణులు, వస్త్రాలు, పండ్లు మొదలైన కావలసిన వస్తువులన్నీ వెంటపెట్టుకొని, శ్రీకృష్ణుడు 


విరాటపర్వము - పంచమాశ్వాసము 757 


ముందు నడుస్తూ ఉండగా మంగళవాద్య ధ్వనులు, బ్రాహ్మణులయొక్క ఆశీర్వాదాలు, వందిమాగధుల జయ 
జయధ్వనులు, స్తుతి పాఠాలు హోరెత్తగా విరాటుడి మందిరానికి వచ్చారు. ఇక్కడ శంఖాలు, జయ గంటలు, పణవం 
మొదలైనవి మోగిస్తూ సేసలు అక్షతలు చల్లుతూ పెళ్ళివారు ఎదురు వచ్చారు. ఆ రీతిగా వారు పెండ్లిమందిరాన్ని 
(ప్రవేశించగా; (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: తెలుగునాట కానవచ్చే కొన్ని వివాహ మర్యాదలు ఈ వచనంలో వర్లించబడ్డాయి. మగపెళ్ళివారు విడిదిలో ఉంటారు. 
ప్రస్తుతం ఉపప్పావ్యంలో పాండవులున్నారు. ముహూర్త పత్రికను లేదా లగ్నపత్రికను కన్యాదాత పెళ్ళికొడుకు తండ్రికి లేదా 
వారి ఇంటి పెద్దకు సవినయంగా పంపుతాడు. ఆ మర్యాద ననుసరించి విరాటుడు ధర్మరాజుకు లగ్నప(త్రికను (లగ్నవార్తను) 
పంపాడు. దానిని (గ్రహించి ధర్మరాజు బంధువు లందరితో కూడి, పెళ్ళికొడుకును మంగళకరమైన ఆభరణాలతో అలంకరించి, 
భద్రగజం మీద ఎక్కించుకొని, వివాహ సామగ్రిని వెంటబెట్టుకొని, మంగళవాద్యాలూ, (బ్రహ్మణాశీస్సులు మొదలైన మంగళనాదాలను 
వింటూ భగవంతుడైన శ్రీకృష్ణుడిని ముందుపెట్టుకొని ఊరేగుతూ కన్యాదాత ఇంటికి కదలివచ్చాడు. ఇది పెండ్లికొడుకు పెళ్ళికి 
పోయే ఊరేగింపు. ఇందులో మగపెళ్లివారి వైభవం ప్రదర్శితమౌతుంది. ధర్మరాజు వైపు వివాహ వైభవం సాత్వికం. భగవద్విభూతి 
ప్రధానంగా (ప్రకాశించింది. మగ పెళ్ళివారిని కన్యాదాత ఎదురుపోయి సగౌరవంగా తన ఇంటికి తీసికొని రావాలి. “సాలంకారాం 
మమ సుతాం కన్యాం దాస్యామి తే (ద్విజ) పాణిం గృహ్హీష్వ, సాగ్నిస్వం గచ్చస్వ, ఆగచ్చ మధ్భహమ్‌'- (ఇది స్నాతకవ్రతం 
చివర ద్విజవరుడిని ఆహ్వానించే శ్లోకం), క్షత్రియులు కూడ ద్విజులేకాబట్టి, తరలివచ్చిన పెండ్లికొడుకును ఈ విధమైన 
ఆహ్యానంతో గౌరవిస్తారు. తన కన్యను పాణిగ్రహణం చేయుమని వరుడిని కోరటం ఈ వివాహాంగ పరమతాత్పర్యం. తిక్కన 
పాణిగ్రహణోత్సవాన్ని పదిలంగా వర్షించదలచాడు కాబట్టి -ఈ మర్యాదను శాస్త్రోక్తంగా నిర్వహించాడు. (సంపా.) 


క. విరటుండు సంభ్రమమును నా । దరమును భక్తియును నాత్మం దలకొనం బూజా 
పరు(డై సమయ సముచితా | చరణంబులు నిర్వహించె సమ్మదలీలన్‌. 390 


ప్రతిపదార్థం: విరటు(డు= విరాటరాజు; సంభ్రమమును= సంతోషం, తొందర; ఆదరమును= గౌరవమును; భక్తియును= 
భక్తికూడ; ఆత్మన్‌= మనస్సులో; తలకొనన్‌= కలుగగా; పూజాపరు(డు+ఐ= పూజచేసేవాడై; సమయ= వేళకు; సముచిత= 
తగిన; ఆచరణంబులు= పనులు; సమ్మద లీలన్‌= సంతోషంతో; నిర్వహించెన్‌= నిర్వహించాడు. 


తాత్సర్యం: విరాటరాజు సంతోషం, ఆదరం, భక్తి - ఇవన్నీ మనస్సులో కలిసిపోగా పూజచేసేవాడై సమయానికి తగిన 
పనులన్నింటినీ సంతోషంతో నిర్వహించాడు. 


విశేషం: కన్యాదానం జరిగేంతవరకు వేదికమీద కన్యాదాతకు (ప్రాధాన్యముంటుంది. అతడే అక్కడ కర్త వివాహయజ్ఞానికి ఏ 
లోపం లేకుండ, రాకుండ నిర్వహించాలి. అందుకే విరాటుడికి ఆ సంభ్రమం, ఆ ఆదరం, ఆ భక్తి, అతడు వరపూజా 
పరుడైనాడు. సముచిత విధులను సంతోషంతో నిర్వహించాడు. ఆ విధులు మధుపర్కం, మహాసంకల్పం, చూర్లిక మొదలైనవి, 
వరుడికి, పెద్దలకు మధుపర్కం- తేనె బెల్లంతో కూడిన పదార్థాన్ని పెట్టి నూతన వస్రాదులను సమర్పించాలి. దానిని 
మధుపర్కం అంటారు. ఆ తరువాత మహాసంకల్పం చేస్తాడు. కన్యాదాత, సమస్త పుణ్య నదీనద సహితమైన (బ్రహ్మాండంలో 
అంతవరకూ తెలిసికానీ, తెలియకగానీ చేసిన మహాపర్వతాల వంటి పాపాలు నశించి, తనకు శాశ్వత (బ్రహ్మలోక ప్రాప్తి 
కలగాలని కన్యాదానం చేస్తున్నానని సంకల్పం చేయటం మహాసంకల్పం. సమస్త గురు, దేవతా, మహర్షి పతివ్రతానదీ సుగంధ 
వృక్ష పర్వత శాస్త్ర జ్యోతిషాదులన్నీ కలిసి అనుకూల ఫలాల నివ్వాలని (గ్రహాలను ప్రార్థించటం చూర్లిక, కన్యాదానం చేయటానికి 
పూర్వం కన్యాదాత నిర్వహించే శా(స్తోక్తు కార్యకలాపమిది. ఇటువంటివాటిని “సమయ సముచితాచరణము' లని తిక్కన 
సూచించాడు. (సంపా. 


758 శ్రీమదాంధ్ర మహాభారతము 
తే. _ విహిత పరిపాటితో విప్రవృద్ధ జనులు । పుణ్యకర్మ పరంపర బూని నడుప 
నర్ధి( గృష్ట యుధిష్టిర పార్థ మత్స్య । వరులు దెరయొద్ద న వ్వధూవరుల నిలిపి. 391 


ప్రతిపదార్థం: విహిత= తమకు విహితమైన; పరిపాటితోన్‌= సంప్రదాయం (ప్రకారం; విప్ర= బ్రాహ్మణులు; వృద్ద జనులు= 
పెద్దలును; పుణ్య= మంగళకరమైన; కర్మ పరంపరన్‌= (క్రియా కలాపాలను; పూని= పూనుకొని, నడుపన్‌= జరిపించగా; 
అర్థిన్‌= ప్రేమతో; కృష్ణ= శ్రీకృష్ణుడు; యుధిస్టిర= ధర్మరాజు; పార్ట= అర్జునుడు; మత్స్యవరులు= విరాటుడును; తెర ఒద్దన్‌= 
తెర దగ్గర; ఆ+వధూ వరులన్‌= ఆ వధూవరులను; నిలిపి= ఉంచి. 


తాత్సర్యం: రాజోచిత సంప్రదాయంతో విప్రులూ వృద్దులూ పుణ్యక్రియా కలాపం నిర్వర్తించగా, కృష్ణుడు, ధర్మరాజు, 
అర్జునుడు, విరాటుడు తెర దగ్గర వధూవరులను నిలిపి. 


విశేషం: తెలుగు వారిళ్ళలో జరిగే పెళ్ళిళ్ళలో తెరపట్టటం ఒక విశిష్ట ఆచారం. ఇది వేదంలో చెప్పబడి ఉండకపోవచ్చును. 
తిక్కన గారు అందుకే అన్నారు. విప్రులు, వృద్దులు కొన్ని విహితమైన పరిపాటులు (ఆచారాలు) పుణ్యకర్మ పరంపరలుగా 
పెళ్ళిళ్ళలో పాటిస్తుంటారట! వాటిల్లో తెరపట్టటం, జీలకర్ర బెల్లం పెట్టటం తెలుగునాట ముఖ్యమైనవి. వాటి తాత్పర్యం ఆచార 
నిష్టం కావటం విశేషం. వధూవరులు వివాహంలో మొదట స్పర్శనం, ఆ తరువాత దర్శనం చేయాలని ఆచారం. వారిరువురి 
(బ్రహ్మరం(ధ్ర స్థానాలను జీలకర్ర బెల్లంతో కలిపిన మంగళద్రవ్యంతో స్పృశిస్తారు. అది సజాతీయ స్పర్శగా వారి తనువులకు 
జీవితాంతం సుఖాన్ని కలిగించే ఉత్తేజాన్నీ, ఉత్సాహాన్నీ కలిగిస్తుంది. ఈ కార్యం జరిగేటప్పుడు తెర అడ్డంగా ఉంటుంది. ఆ 
తెర పట్టేవారు పెద్దవారు. ఈ ఘట్టంలో ఒకవైపు కృష్ణుడు, యుధిస్టిరుడు, అర్జునుడు నిలిచి పట్టుకొన్నారు. మరొకవైపు 
మత్స్యవంశశ్రేష్ణులు పట్టుకొన్నారు. చూపులు చూపులు కలిసెడి శుభవేళ సుముహూర్తం. కొందరు ప్రథమ స్పర్శనం ముహూర్త 
మంటారు. తిక్కన జీలకర్ర బెల్లాన్ని పెట్టించినట్టు లేదు. తెరపట్టించి తీయించాడు. అంటే స్పర్శనం కంటె దర్శనమే 
(30) అ ౧ (2) 

శుభముహూర్తమని అతడి నిశ్చయం. విశేషమేమంటే- ఉత్తరాభిమన్యులు అంతవరకు ఒకరిని గురించి మరొకరు విన్నారే కాని, 
చూచుకొనలేదు. అది వారి జీవితంలో ప్రథమ దర్శన శుభవేళ. ప్రథమ దర్శనం కావ్యరసపరంగా రతిభావోద్దీపకమైన 
రసకేతనం. దానిని ఎగురవేయించి, దాని విలాసాలను వర్షించి వైశిష్ట్యాన్ని ప్రదర్శించాడు తిక్కన సోమయాజి. (సంపా.) 


వ. సాంవత్సరిక దత్త కాల కళావిశేషంబుల మంగళతూర్యంబులు చెలంగ నత్తెర యెత్తించిన. 392 


ప్రతిపదార్థం: సాంవత్సరిక= దైవజ్ఞుడిచే; దత్త= ఇయ్యబడిన; కాలకళా= కాలంలోని భాగంయొక్క; విశేషంబులన్‌= విశేషమందు, 
శుభ లగ్నమున; మంగళతూర్యంబులు= మంగళవాద్యాలు; చెలంగన్‌= మోగగా; ఆ+తెర= ఆ తెరను; ఎత్తించినన్‌= 
ఎత్తించగా. 


తాత్పర్యం: అప్పుడు జ్యోతిష్కుడు దగ్గరుండి గుణించి శుభలగ్న సమయాన్ని సరిగా తెల్పగా మంగళవాద్యాలు 
మోగగా, ఆ తెరను ఎత్తించారు. 


విశేషం: చూర్లికాదులు ముగిసిన తరువాత జ్యోతిష్కులు ముహూర్తం ఆసన్నమైనదని నిశ్చయించి. “అయం ముహూర్త 
స్సుముహూర్తో౭_. స్తూ అని ప్రకటిస్తూ “తత స్సుముహూర్తే కన్యాం దృష్ట్వా” - అని నిర్దేశించి తెరను తొలగిస్తారు. అప్పుడు 
వరుడు “అఘోరచక్షుః”- అనే మం(త్రంతో కన్యను చూడాలి. ఆ మంత్రానికి తాత్పర్యమిది - “ఓ వధువా! భయంకరమగు 
కన్నులు లేని దానివై, భర్తను చంపని దానివై, భర్తకు, మజణదులకు శుభము కూర్చుము. (ప్రసన్నమైన మనస్సు గలదానవై 
సువర్భస్సు గలదానివగుము. జీవించిన సంతానమును గనుచు, దైవపూజ చేయుచు, ప్రశస్తురాలవై, నా బంధువులకు, నా 


విరాటపర్వము - పంచమాశ్వాసము 759 


పశుసంపదకు సుఖము గూర్చుదానవై యుండుము.” (అడ్డుగా వైచిన తెరను తీసివైచి) వధూవరు లిట్లు సంకల్పింతురు. 
(తిరిగి ప్రాణాయామం చేసి) ఈ శుభతిథియందు దంపతులమైన మన ఇద్దబికు ఆయువు, వర్చస్సు, యశస్సు, బలము, 
అభివృద్ది పొందుటకొజకు మనమిద్దణము కర్మలు చేయవలయును. సంతానం గూడ గనవలయును.” (వివరాలకు చూడండి; 
చర్ల గణపతిశాస్త్రి గారి - “ఉపనయన వివాహవిధి). ఇటువంటివి తెరయెత్తించిన (క్రియలో ధ్వనిస్తున్నాయి. తిక్కన వైదిక 
వివాహ కర్మలలో, ఆచారాలలో కావ్యకళకు ఉపకరించినవాటినే వివరించి రచించటం గమనార్హం. (సంపా.) 


ఉ. వీనుల దియ్య మెక్క మును విన్మి. బరస్పర రాగవృత్తి లో 

నూనిన( జూచు వేడుకల నువ్విళు లూరెడు నెమ్మనంబు ల 

చో నొక యింత సేపు నెడసొచ్చుట కోర్వక యుండ నున్న య 

మ్మానినియుం గుమారు(డును మారవికారము లంకురింపంగన్‌. 393 
ప్రతిపదార్థం: మును= ముందుగా; విన్కిన్‌= వినటంచేత; వీనులన్‌= చెవులకు; తియ్యము= ఇష్టం; ఎక్కన్‌= కలుగగా; 
పరస్పర= అన్యోన్యమైన; రాగ వృత్తిన్‌= అనురాగ (ప్రవృత్తితో; లోన్‌+ఊనిన= లోపల ఉన్న; చూచు వేడుకలన్‌= చూడాలనే 
వేడుకలతో; ఉవ్విళులూరెడు= ఉవ్విళ్లూరుతున్న; నెమ్మనంబులు= నిండు మనసులు; అచ్చోన్‌= అప్పుడు; ఒక+ఇంతసేపు= 
కొంచెంసేపు కూడ; ఎడ+చొచ్చుటకున్‌= ఎడమగుటకు; ఓర్వకుండన్‌+ఉన్న= సహించలేకున్న; ఆ+మానినియున్‌= ఆ ఉత్తరయు; 
కుమారు(డును= అభిమన్యుడును; మార వికారములు= మన్మథుడి వలన కలిగే వికారాలు; అంకురింప(గన్‌= పుట్టగా. 


తాత్సర్యం: ముందుగా ఒకరిని గురించి మరొకరు వినటంతో చెవుల ద్యారా (వినుకలి) (ప్రేమ కలిగింది. లోలోపల 
పరస్పరం అనురాగంతో చూడాలనే కోరికలు కలిగాయి. దానితో కొంచెంసేపు ఆలస్యానికి కూడా తట్టుకోలేని 
మనస్సులతో వధూవరు లున్నారు. వారి మనస్సులలో మన్మథభావాలు పుట్టాయి. 


వ. అన్యోన్యావలోకనంబు చేయునప్పుడు. 394 
ప్రతిపదార్థం: అన్యోన్య= ఒకరినొకరు; అవలోకనంబు= చూచుకొనటం; చేయునప్పుడు= చేసే సమయంలో. 
తాత్సర్యం: వధూవరులు ఒకరినొకరు చూచుకొనే సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం.) 
సీ, వరుచూడ్కి ముద్దియ వదనంబుపై( బాతీ । తివుటమై నునుంగాంతితీపు గ్రోలు, 

సుందరీ రత్నంబు చూపు మనోహరు । నడుగుల యొప్పుపై నల్ల నడరుం 


బతివిలోకనములు పడ(తుకమై(దీవ( । గలయంగం బలుమటు మెలంగుచుండు, 
వెలంది కటాక్షముల్‌ విభునిపై( గ్రమమున । నెగసి మోమున సోంకి మగుడ వచ్చు. 


తే. నొండొరువుల లేం జెమటల నూని, వ్రేంగు । పడిన చాడ్పున నవయవ భంగులందు. 
దగిలి మజుపునం దడయు నిద్దజి విశాల | నయన దీప్తులు నెటుకువ బయలుపడంగ. 395 
ప్రతిపదార్థం: వరుచూడ్కి= వరుడి దృష్టి ముద్దియ= పెండ్తికూతురియొక్క; వదనంబుపైన్‌= ముఖంమీద; పాటి= ప్రసరించి; 


తివుటమైన్‌= కోరికతో; నును గాంతి తీవు= నునుపైన కాంతిలోని మాధుర్యాన్ని; (కోలున్‌= (తాగుతుంది; 
సుందరీరత్నంబుచూపు= ఉత్తర చూపు; మనోహరున్‌= భర్తయొక్క; అడుగుల+ఒప్పుపైన్‌= పాదాల అందంపై; అల్లన్‌= 


760 శ్రీమదాంధ్ర మహాభారతము 


మెల్లగా; అడరున్‌= వ్యాపిస్తుంది; పతివిలోకనములు= అభిమన్యుడి చూపులు; పడ(తుక= ఉత్తరయొక్క; మైందీవన్‌= తీగెవంటి 
శరీరంమీద; కలయంగన్‌= అంతటా; పలుమణు= చాలసార్లు; మెల(గుచున్‌+ఉండున్‌= తిరుగుతున్నాయి; వెలది కటాక్షముల్‌= 
ఉత్తర (క్రీగంటి చూపులు; విభునిపైన్‌= భర్తపై; (క్రమమునన్‌= (క్రమంగా; ఎగసి= పైకి (ప్రసరించి; మోమునన్‌= ముఖమందు; 
సో(కి= తాకి; మగుడ+వచ్చున్‌= మరలివస్తాయి; ఒండొరువుల= పరస్పరం; లేంత+చెమటలన్‌= చిరు చెమటలను; ఊని= 
వహించి; |వ్రేగుపడిన చాడ్పునన్‌= బరువెక్కినవా అన్నట్టు; అవయవ భంగులందున్‌= అవయవాల సొగసు తీరులలో; తగిలి= 
తగుల్కొని; మణుపునన్‌= పరవశభావంలో; ఇద్దణు= ఇద్దరియొక్క; విశాల= విశాలమైన; నయన దీప్పులున్‌= నేత్ర కాంతులును; 
ఎణుకువ= అనురాగం; బయలుపడంగన్‌= పైకి తెలిసిపోగా; తడయున్‌= ఆలసిస్తున్నవి, సంకోచిస్తున్నవి. 


తాత్సర్యం: వరుడి దృష్టి పెండ్లికూతురి ముఖంమీద వాలి కోరికతో మనుపైన కాంతిలోని మాధుర్యాన్ని తాగుతున్నది. 
ఉత్తర చూపు భర్తయొక్క అందమైన పాదాలపై మెల్లగా వ్యాపిస్తున్నది. అభిమన్యుడి చూపులు ఉత్తరయొక్క 
తీగవంటి శరీరం మీద చాలాసార్లు కలయ తిరుగుతూ ఉన్నాయి. ఉత్తర (క్రీగంటి చూపులు భర్తపై క్రమంగా పైకి 
ప్రసరించి ముఖాన్ని తాకి తిరిగి, వస్తూ ఉన్నాయి. ఉభయుల మనోగతమైన వలపులు వారిచేష్టల వలన ఒకరికొకరికి 
తెలిసిపోయేటట్టు బయటపడగా ఆ వధూవరుల శరీరాలపై లేతచెమటలు పుట్టాయి. వారి విశాలమైన కన్నుల 
కాంతులు బరువెక్కినట్లయి ఉభయుల శరీరావయవాల సొగసుల తీరులలో ఆసక్తిపడి వేగంగా ముందుకు సాగలేక 
పారవశ్యంలో నెమ్మదిగా నిలుస్తూ కదులుతున్నాయి. 


విశేషం: అలం: రూపకం, ఉటత్రేక్ష స్వభావోక్తి, “భరతాన్వయుడైన పరీక్షిత్తు జన్మకు హేతువైన ఉత్తరాభిమన్యుల కల్యాణమునకు 
భారత కథయందు గల ప్రాముఖ్యమును గుర్తించిన తిక్కనగారు ఈ ఘట్టమును అత్యంతాభినివేశముతో నిర్వహించిరి. 
మూలభారతమున రెండు శ్లోకములలో సంగ్రహింపబడిన యీ కల్యాణఘట్టమును తిక్కనగారు ఇరువది పద్యముల వరకు 
విస్తరించి (వ్రాసినారు. తెలుగునాట జరుగు పెండ్లి తంతు సాంగముగా వర్లించినారు. తెర యెత్తించి ఉత్తరాభిమన్యులు 
పరస్పరావలోనము చేసిన తెరగు ఈ పద్యమున పరమ సుందరముగా వర్ణింపబడినది. ఈ పద్యము వస్తురసాలంకార 
ధ్వనులకు గని. 


వరుడైన యభిమన్యుని చూపు ముగ్రయగు ఉత్తరముఖముపై వ్యాపించి లావణ్య మాధుర్యము (క్రోలును - అనుటవలన 
అభిమన్యుని చూపునందు (భ్రమరత్వము, ఉత్తర ముఖమునందు పద్మత్వము, లావణ్యమునందు మకరందత్వము వ్యంగ్యములై 
రూపకాలంకారము ధ్వనించుచున్నది. సుందరియగు ఉత్తర చూపు మనోహరుడగు నభిమన్యుని పాదముల యందముపై 
మెల్లమెల్లగా వ్యాపించును - అనుటవలన ఉత్తర చూపులందు (భ్రమరీత్వము. అభిమన్యుని పాదములందు పద్మత్వము 
వ్యంగ్యములై మరియొక రూపకాలంకారము ధ్వనించుచున్నది. ఉత్తర తలవంచుకొని పాదములనే చూచినది. అందువలన 
ఆమె లజ్జ, పతిభక్తి యను సంచారిభావములు ధ్వనించుచున్నవి. 'చూపు' అను ఏకవచనము వలన నూత్నవధూవరుల 
సంకోచము వ్యక్తమగుచున్నది. అభిమన్యుని చూపులు ఉత్తర మైందీవయం దంతటను పలుమారు సంచరించును - 
అనుటవలన మై(దీవయను రూపకబలముచే ఉత్తర సర్వాంగములందును పుష్పత్వారోపము వ్యంగ్యము. ఉత్తర కడకంటి 
చూపులు అభిమన్యుని మీద (క్రమముగా ప్రాకి మొగమును స్పృశించి మరలివచ్చును - అనుటవలన ఉత్తర పతిదేవతాత్వము, 
దర్శన కుతూహలము, లజ్ఞా సంకోచములు వ్యంగ్యములు. “చూపులు అను బహువచన ప్రయోగము వలన వధూవరుల 
పరస్పర పునఃపునర్దర్శనాభిలాష. -ఈషల్లజ్జా శైథిల్యము వ్యంగ్యములు. ఒండొరుల శరీరములందలి చిరుచెమట వలన బరువెక్కినవా 
యన్నట్లు ఆయా అవయవముల సొగసు తీరులందు తగిలి పరవశములై నిలిచి ఇరువురి విశాలనయన దీప్తులు వారి 
మనస్సులందలి ప్రేమ రహస్యమును బట్టబయలు చేయును - అనుటవలన, పునఃపునరవలోకనములు కారణముగా ఇరువురి 
మేనులందు స్వేదము అను సాత్మికభావోదయమైన దనియు, రతిపారవశ్యమున సంకోచ అజ్ఞాభావములు మరచిరనియు 
భావము. బెదురుచూపులు నిలుకడ చూపులైనవి. బెదురు చూపులు తరచు చూపులైనవి. నవ వధూవరుల గుట్టు బట్టబయలైనది. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 761 


శ్రవణమువలన నుదయించిన రతి దర్శనమువలన ఉద్దీపితమై, అనుభావ సాత్మిక సంచారి భావములచే పుష్టమై రసనీయస్థితి 
చేరుకొనుచున్నది. చాటుచూపుల వర్షనయందలి రూపకములు ధ్వని రూపకములు. బాహాటపు చూపుల వర్లనమందలి ఉ్రేక్ష 
వాచ్యము అగుటయు ఒక సున్నితమైన శిల్పమే. “(డాక్టర్‌ పాటిబండ మాధవశర్మ - తిక్కన కవితా వైభవము - యువభారతి 
ప్రచురణ) (సంపా.) 


వ. తదనంతరంబ. 396 


తాత్పర్యం: ఆ తరువాత. 


తే. ఒండొరుల దోయిళుల నినుపొంద జేయు । నక్షత ప్రకరంబు లన్యోన్యమస్త 
కముల( బోసిరి మందార కల్పలతలు । విరులగముల నొండొంటిపై( గురియునట్లు. 397 


ప్రతిపదార్థం: ఒండొరుల= ఒకరొకరియొక్క; దోయిళులన్‌= దోసిళ్ళలో; ఇనుపొందన్‌+చేయు= అందగించెడి; అక్షత ప్రకరంబులు= 
తలంబ్రాలు; అన్యోన్య మస్తకములన్‌= పరస్పరం తలలపై; మందార కల్పలతలు= మందారవృక్షం, కల్పలతయు; విరుల= 
పూల యొక్క; గములన్‌= సమూహాన్ని; ఒండొంటిపైన్‌= ఒకదానిపైఒకటి; కురియునట్టు= వర్షించుకొన్నట్టుగా; పోసిరి= 
పోసికొన్నారు. 


తాత్సర్యం: తలంబ్రాలు ఒకరి దోసిలినుండి ఇంకొకరి దోసిలిలో పోసి అందగించే వాటిని పరస్పరము తలపై 
పోసికొన్నారు. అది మందార వృక్షమూ, కల్పలతా పూలు వికసించగా ఒకదానిపై నొకటి కుప్పలు కుప్పలుగా 
పూలవాన కురిపించుకొన్నట్టున్నది. 


విశేషం: 1. అలం: ఉపమ. మందారం వృక్షం (పుంలింగంకాబట్టి) వరుడికీ, కల్పలత (స్తీలింగం కాబట్టి) వధువుకూ తగిన 
ఉపమానాలు. తలచిన కోర్కెలన్నీ తీర్చే కల్పవృక్ష లతలే తమ మీద పరస్పరం పూలను (క్రుమ్మరించుకొన్నట్టు తలంబ్రాలు 
వరుడూ, వధువూ పోసికొన్నారు. కామపురుషార్హ సాధన సమర్థమైన ఈ వివాహకాండకు, ఆయా మంత్ర తాత్పర్యాలను ఈ 
ఉపమాలంకారం వ్యంగ్యంగా సూచిస్తున్నది. 


2. పెండ్లిలో తలంబ్రాలు పోసుకొనటాన్ని ఆర్రాక్షతారోపణం అంటారు. అంటే తడిసిన అక్షతలను తలపై ఉంచటం 
అన్నమాట! ఆ ప్రక్రియను వివరిస్తూ చర్ల గణపతిశాస్తిగా రిట్లా పేర్కొన్నారు. “ఆర్హాక్షతలను ముందు వధువు, పిదప వరుడు 
ఉంచవలెను. వరుడు, పాలను వధువు దోసిలి యందు తుడిచి రెండుసార్లు బియ్యముంచి, రెండు సార్లు అభిఘారము 
చేయవలెను. ఆ వరుని దోసిలిని వధువు దోసిలిపైన ఉంచి నీరుగల కలశము తీసికొని బ్రాహ్మణులతో గూడ కపిలగోవును 
స్మరింప జేయవలయును. కలిగించెడి శక్తిని ప్రసాదించు అగ్ని, వరుణాది దేవతలను గ్రహములను ప్రార్థించవలెను. ఆపై 
వరుడు వధువు శిరస్సున అక్షతలు పోయవలెను. రెండవసారి వరుని శిరస్సున ముందుగా పోయవలెను. మూడవసారి మొదట 
వధువు శిరస్సున పోయవలెను. నాలుగవసారి పరస్పరము ఒక్కసారిగా పోసికొనవలయును.” (ఉపనయన వివాహవిధి). 
(సంపా.) 


చ. లలితతనూ విలాసముల లజ్జకతంబున. జేసి మున్ను వి 
చ్చలవిడి( బట్టంగా వెరవు సాలక యోరలువాటుచూపులన్‌ 
లలి దలంబ్రాలు పోయునెడలం దగ వొందిన నూలుకొల్పి యి 
మ్ములం బచరింతు రొండొరుల మోహనమూర్తులపై వధూవరుల్‌. 398 


762 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: లలిత= కోమలమైన, సుందరమైన; తనూ విలాసములన్‌= శరీరాల హొయలను; లజ్జ కతంబునన్‌ చేసి= సిగ్గు 
కారణంగా; మున్ను= ఇంతకు ముందు; విచ్చలవిడి= యథేచ్చగా; పట్టంగాన్‌= చూడటానికి; వెరవు+చాలక= అవకాశం చాలక; 
ఓరలు+పాణు= (ప్రక్కలకు వెళ్ళెడి; చూపులన్‌= చూపులను; లలిన్‌= తనివితీర; తలగబ్రాలు పోయుఎడలన్‌= తలంబ్రాలు 
పోసికొనేటప్పుడు; తగ ఒందినన్‌= వీలు కలుగగా; నూలుకొల్సి= నిలిపి; ఇమ్ములన్‌= విరివిగా; ఒండొరుల= ఒకరినొకరి; 
మోహనమూర్తులపైన్‌= మోహము కలిగే అందమైన శరీరాలపై; వధూవరుల్‌= ఆ పెండ్లికూతురు, పెండ్లికొడుకును; పచరింతురు= 
ప్రసరింపజేస్తున్నారు. 

తాత్సర్యం: ఆ వధూవరులు సహజమైన సిగ్గుకారణంగా కోమలములూ, సుందరములూ అయిన తమ శరీరాల 
అందమైన హొయలను ఓరచూపులతోనే తప్ప విచ్చలవిడిగా చూచుకొనలేకపోయారు. అయితే, తలంబ్రాలు పోసికొనే 
సమయంలో మాత్రం ఒకరు మరొకరి మోహనమూర్తిని ప్రీతితో చూచే అవకాశం దొరకటం చేత తనివిదీర విరివిగా 
చూచుకొన్నారు. 


విశేషం: అలం: ప్రహర్షణం. 
తే. చిత్తమున గాఢరాగంబు చేతం జూపు । తెటిగు దోంపం గెంపారెడు తీంగబోం డి 
మృదులపాణి( గుమారుండు మెలపుమై గ్ర। హించెం బల్లవాలంబి మత్తేభలీల. 399 


ప్రతిపదార్థం: చిత్తమునన్‌= మనస్సులోని; గాఢ రాగంబు= గాఢమైన అనురాగాన్ని; చేతన్‌= చేతితో; చూపు తెజంగు= చూచే 
రీతి; తోయన్‌= తోచేటట్లు; కెంపారెడు= ఎర్రగా ఉన్న; తీంగబోండి= తీగవంటి శరీరంగల ఉత్తరయొక్క; మృదులపాణిన్‌= 
మృదువైన హస్తమును; కుమారుండు= అభిమన్యుడు; మెలపుమైన్‌= మృదువుగా; పల్లవ+ఆలంబి= చిగురును పట్టిన; 
మత్తేభలీలన్‌= మదగజం విలాసంతో; (గ్రహించెన్‌= పట్టుకొన్నాడు. 

తాత్సర్యం: అభిమన్యుడు మనస్సులో ఉన్న గాఢమైన అనురాగాన్ని చేతితో ప్రదర్శిస్తున్నాడా అన్నట్లు ఎర్రగా ఉన్న 
ఉత్తరయొక్క మృదువైన హస్తమును మదగజము చిగురును పట్టినట్టుగ మృదువుగా (గ్రహించాడు. 


విశేషం: అలం: ఉపమ, ఉత్రేక్ష. ఇచట మృదులపాణి - గ్రహించె - అని పాణిగ్రహణం జరిగిందని చక్కగా సూచన జరిగింది. 
వ. ఇట్లు పాణిగ్రహణం బాచరించి. 400 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పాణిగ్రహణంబు= హస్తమును పట్టుకొనుటను; ఆచరించి= చేసి. 


బాల, 


తాత్పర్యం: ఈ విధంగా వారు పాణిగ్రహణం చేసికొని. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: తలంబ్రాలు పోసికొన్న తరువాత వరుడు వధువు యొక్క చేతిని [గ్రహించి “గృహ్హామి తే” మొదలైన మంత్రాలు 
చదువుతాడు. కొందరీపాణిగహమే ముహూర్తమని భావిస్తారు. తెలుగునాట మంగళసూ(త్ర ధారణం వివాహంలో ముఖ్యవిధి. 
అది ఈ ఘట్టంలో పేర్కొనలేదు. మూలానికి విరుద్దం కాని తెలుగుదనమే తిక్కన చొప్పించినట్టున్నది. (సంపా.) 
క _ పెనుంగుదుట నిడిన చూతం । బును నవమాలికయు( బోలె. బొలుపొంది రతం 

డును నమ్ముగ్ధ్రయు నేకా । సనమున నున్నపుడు నూత్న సౌభాగ్యమునన్‌. 401 


విరాటపర్వము - పంచమాశ్వాసము 763 


ప్రతిపదార్థం: పెనుంగుదుటన్‌= పెద్దపాదులో; ఇడిన= ఉంచిన; చూతంబును= మామిడి మొక్కయును; నవమాలికయున్‌+పోలెన్‌= 
నవమల్లికగా లతవలె; అతండును= అభిమన్యుడును; ఆ+ముగ్రయున్‌= ఆ ఉత్తరయును; ఏకాసనమునన్‌= ఒకే ఆసనంపై; 
ఉన్నపుడు= కూర్చున్నపుడు; నూత్న= కొత్తదైన; సౌభాగ్యమునన్‌= అందంతో; పొలుపొందిరి= (ప్రకాశించారు. 


తాత్సర్యం: పెద్ద కుదుటిలో పెట్టిన మామిడియొక్క నవమల్లికాలత వలె ఒకే ఆసనం మీద కూర్చున్నపుడు ఆ 
అభిమన్యుడూ, ఉత్తరా (క్రొత్త శోభతో (ప్రకాశించారు. 


సీ, కోర్ములు గెడం గూడుకొని పార మేదిన । చిత్తంబు లూటిట( జిగురులొత్త( 
బులకాంకురములకు€ దలతాంకుడై యిరు । మేనను మవ్వంబు మిగిలి పొదల. 
దటి వేచి చనంబోయి తడబడి మార్గతి । వడిచూపు లాదట బయలుపటుప( 
జెమటల తావులు తమలోన( గలసి వే । తొక్క సౌరభమయి చొక్కుసేయ. 


తే. గాఢ సంస్పర్శ భంగులు గలుగునట్టి । హోమ సమయ కృత్యంబుల నొదవి సౌఖ్య 
రసము వెన్నిట్ట పొరింబొరి గ్రమ్ముదేర । సమ్మదాంబుధి( దేలిరి సతియు( బతియు. 402 


ప్రతిపదార్థం: కోర్కులు= కోరికలు; కెడన్‌= (ప్రక్కను; కూడుకొని= కలిసి; పారము= అంతమున; ఏదిన= చేరిన; చిత్తంబులు= 
మనస్సులు; ఊజటన్‌= ఉపశమించటంతో; చిగురులు+ఒత్తన్‌= చిగిర్భగా; పులక+అంకురములకున్‌= గగుర్సాటులకు; తలతా( 
కుడు+ఐ= పట్టక; ఇరుమేనను= రెండు శరీరాలందును; మవ్వంబు= ఉత్సాహం; మిగిలి= ఎక్కువై; పొదలన్‌= వ్యాపించగా; 
తటీ= తగిన సమయం; వేచి= (ప్రతీక్షించి; చనన్‌+పోయి= వెళ్ళబోయి; తడ(బడి= తడబాటు చెంది; మార్గతి= మరొక మార్గం; 
పడి= పొంది; చూపులు= దృష్టులు; ఆదటన్‌= ఆసక్తిని బయలుపడ(గ= వ్యక్తం చేయగా; చెమటల తావులు= చెమటల 
వాసనలు; తమలోనన్‌= వాటిలో అవి; కలసి= కలిసి; వేరొక్క సౌరభము+అయి= మరొక పరిమళమై; చొక్కు+చేయన్‌= 
పారవశ్యము కల్గించగా; గాఢ= దృఢమైన; సంస్పర్శ= స్పర్శ్భయొక్క; భంగులు= రీతులు; కలుగునట్టి= కల్గిన; హోమ= 
హోమంచేసే; సమయ= వేళ అందలి; కృత్యంబులన్‌= పనులందు; సౌఖ్యరసము= సుఖానుభూతి; ఒదవి= కలిగి; పెన్నిట్ట 
(పెను+నిట్ట) పెద్ద (ప్రవాహమై; పారిన్‌+సారిన్‌= మాటిమాటికి; (క్రమ్ముదేరన్‌= ఆ(క్రమించగా; సతియున్‌= ఉత్తరయును; 
పతియున్‌= అభిమన్యుడును; సమ్మద+అంబుధిన్‌= సంతోషమనెడి సముద్రంలో; తేలిరి= మునిగి తేలారు. 


తాత్సర్యం: కోరికలన్నీ దగ్గరకు చేరుకొని తీరం చేరి విశ్రాంతిగా పుట్టుకొస్తున్నాయి. మేని పులకింతలు ఒక 
శరీరంలో పట్టక రెండు శరీరాలలో కూడా విస్తరించటంతో ఉత్సాహం పెరిగిపోయింది. చూపులు సమయం 
చూచుకొని వెళ్ళబోయి, తడబడిపోయి మరొక దారిపట్టి ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాయి. చెమటలు కలిసిపోయి 
హోమ।ద్రవ్యవాసనలతో కలిసి ఒకానొక సుగంధాన్ని వెదజల్లుతున్నాయి. హోమాలు చేసేటప్పుడు దగ్గరగా గాఢంగా 
స్పర్శ కలిగి వచ్చిన సౌఖ్యం (ప్రవాహంగా పెరిగి మాటిమాటికి వ్యాపించగా ఆ దంపతులు ఇరువురు సంతోష 
సముద్రంలో మునిగి తేలారు. 


విశేషం: అలం: స్వభావోక్తి, రూపకం. 1. పాణి[గ్రహణానంతరం (ప్రధానహోమం, లాజహోమం, జయాదిహోమాదులు వధూవరుల 
చేత చేయిస్తారు. అందులో గార్హస్ట్య ధర్మంలో ఆలుమగలు చేయవలసిన ధర్మాల నన్నింటిని అగ్నిసాక్షిగా మంత్రసహితంగా 


764 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతీకాత్మకంగా చేయిస్తారు. అందువలన (ప్రక్క(ప్రక్క నుండే వధూవరుల శరీరాలు అంగాలు పరస్పరం గాఢ స్పర్శకు 
లోనౌతూ ఉంటాయి. ప్రప్రథమంగా లభించే ఆ గాఢ సంస్పర్శ భంగులు కలిగించే అనుభావ, సాత్తిక విభావాలను తిక్కన 
ఒక (క్రమ విన్యాసంలో ఈ సీసపద్యంలో వర్షించాడు. ఒకొక్కసారి మనసులో కోరికలు మోసులెత్తగా కావాలని ఇద్దరూ దగ్గరగా 
ఒత్తుకొని కూర్చుండగా కోరికలు తీరినట్టు ఏదో తృప్తి మనసులలో మొలకెత్తితే వారి మనసులలో సౌఖ్యరసం (ప్రవాహంగా 
ఉదయించినట్లు సంతోషించారు. నిరంతర స్పర్శవలన వారి శరీరాలపై పులకలు మరల మరల మొలిచి తబ్బిబ్బు చేయగా 
మేనులు మెత్తపడి మరింత కలుసుకొనటానికి పూనుకోగా సౌఖ్యరసం మాటిమాటికీ పెల్లుబికింది. ఇరువురూ సమయం చూచి 
చూపులు కలుపుకొనటానికి ప్రయత్నించి కూడా లజ్జచేత తడబాటుపడి పక్కచూపులు సారించి మనసులోని అనురాగాన్ని 
బయట పెట్టుకొంటూండగా వారి సౌఖ్యరస ప్రవాహం విస్తరించింది. తమ లోగుట్టులు తమంతట తామే బయట పెట్టుకొనటం 
వలన స్వేదం సాత్మికభావంగా అంకురించింది. ఇరువురి చెమటల తావులూ కలిసి ఒక వింత సుగంధాన్ని కలిగిస్తూ ఉంటే 
స్వేదగంధసంగమం వారిని సౌఖ్యరసాంబుధిలో ఓలలాడింపజేసింది. నాలుగురకాల స్పర్శభంగుల నాశ్రయించి వారి సౌఖ్యరసం 
పుట్టి, క్రమంగా ఏరై, మాటిమాటికీ పొంగి, వరదగా వ్యాపించి, సము[ద్రంవలె సమృద్దమైనదని ధ్వని. 


2. ఉత్తమజాతి దంపతుల రతి భావజన్యస్వేదం కూడా పరిమళవంతంగా ఉంటుందని కామశాగస్తకారుల అభిప్రాయం. 
అగ్నికార్యం చేసేటప్పుడు కలిగే వేడివలన కూడా స్వేదం కలుగవచ్చును. అది శ్రమవలని స్వేదం. తిక్కన స్పర్శసౌఖ్యంవలన 
కలిగే సాత్మికభావమైన స్వేదాన్నే వర్ణించాడు. (సంపా.) 


వ. ఇవ్విధంబున వివాహంబు నిర్వహించి మత్స్యమహీనాథుండు మణిభూషణంబులు రుచిరాంబరంబులు. 
గర్పూరాది సుగంధ ద్రవ్యంబులు( దాంబూలంబుల తోడి పళ్లెరంబుల6 బచరించి పాండవులకు వాసుదేవ 
పూర్వకంబుగాం గట్టనిచ్చి, పురోహిత ప్రకరంబునకు నిప్పించి, యాజ్ఞసేనీ సుభద్రలకు సనురూపాభరణ 
పరిధానంబు లంతఃపురవర్తు లైన యర్హ జనంబులచేతం బుచ్చి, సౌభద్రునకు భద్రసామజసప్తశతియును, 
లోకోత్తర తురంగ దశ సహస్రంబును, సలక్షణ గోపంచలక్షయు, రథంబులు రెండు వేలును, దాసదాసీ 
జనంబు లక్షయు, మజియు నానా ప్రకారంబు లగు ధనంబులు నరణం బిచ్చె; నమ్మహనీయ మహోత్సవంబు 
మంగళ సంవిధాన సావధాన పుణ్యాంగనలవలనను, నృత్త గీతాది వైచిత్య మనోహర వారనారీజనంబుల 
వలనను, వినూత్న రత్న్వమయ భూషణాది దీప్తవేష విరాజమాను లగు కుమారుల చతుర పరిహాసాది 
విలాసంబుల వలనను, బ్రభూత విభవ విభ్రాజితు లగు రాజసూనుల మాననీయ గరిమలలిత విహార 
విశేషంబులవలనను. బాంచాలయాదవ కేకయాది బాంధవ మహిత మహిమాంచిత సంచరణంబుల 
వలనను, నానంద నిష్యంది పాండునందన సౌహారంబు వలనను మత్సమనుజపతి మందిరంబు పరమ 
సంపద్ధరితంబై యుండె' నని చెప్పిన విని వైశంపాయనునితో జనమేజయుండు. 403 


ప్రతిపదార్థం: మత్స్యమహీనాథుండు= విరాటుడు; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; వివాహంబు= పెళ్ళిని; నిర్వహించి= జరిపి; 
మణిభూషణంబులు= మణులు పొదివిన అలంకారాలను; రుచిర+అంబరంబులున్‌= (ప్రకాశించే వ(స్రాలను; కర్ఫూర+ఆది= 
కర్పూరం మొదలైన; సుగంధ |ద్రవ్యంబులున్‌= పరిమళ (ద్రవ్యాలను; తాంబూలంబుల తోడి= తాంబూలాలున్న; పళ్లెరంబులన్‌= 
పళ్ళెములందు; పచరించి= ఉంచి; పాండవులకున్‌= పాండవులకు; వాసుదేవ పూర్వకంబుగాన్‌= శ్రీకృష్ణునకు ముందుగాను; 


విరాటపర్వము - పంచమాశ్వాసము 765 


కట్టన్‌+ఇచ్చి= కట్టుకొనటానికి కానుకలుగా ఇచ్చి; పురోహిత (ప్రకరంబునకున్‌= (బ్రాహ్మణుల సముదాయానికి; ఇప్పించి= 
బహుమతు లిప్పించి; యాజ్ఞసేనీ= (ద్రౌపదికి; సుభద్రలకున్‌= సుభ(ద్రకును; అనురూప= తగిన; ఆభరణ= నగలను; 
పరిధానంబులు= వస్త్రాలను; అంతఃపుర వర్తులు+ఐన= రాణివాసంలో ఉండునట్టి; అర్హజనంబులచేతన్‌= తగిన జనులచేత; 
పుచ్చి= పంపించి; సౌభ(ద్రునకున్‌= అభిమన్యుడికి; భద్రసామజ= భ(ద్రగజములు; సప్తశతియును= ఏడువందలున్నూ; లోకోత్తర= 
మేలుజాతివైన; తురంగ= గుర్రాలు; దశ సహ(స్రంబును= పదివేలును; సలక్షణ= మంచి లక్షణాలు గల; గోపంచలక్షయున్‌= 
అయిదులక్షల గోవులను; రథంబులు= రథాలు; రెండువేలును; దాసదాసీ జనంబు= దాసులు, దాసీలు; లక్షయున్‌= ఒక్క 
లక్షమందిని; మజీయున్‌= ఇంకా; నానా (ప్రకారంబులు+అగు= అనేక రకాలైన; ధనంబులును= ధనములను; అరణంబు= 
అల్లుడి కిచ్చే (ద్రవ్యం; ఇచ్చెన్‌= ఇచ్చాడు; ఆ+మహనీయ= ఆ గొప్పదైన; మహా+ఉత్సవంబు= గొప్ప ఉత్సవం; మంగళ 
సంవిధానం= మంగళకర (ద్రవ్యాలను సమకూర్చటంలో; సావధాన= (శద్ధకల; పుణ్యాంగనల వలనను= సువాసినుల చేతను; 
నృత్తగీత+ఆది= నాట్యం, గానం మొదలైన; వైచిత్య= అద్భుతమైన; మనోహర= అందమైన వారనారీ= వేశ్యాస్త్రీల; 
జనంబులవలనను= సముదాయం వలన; వినూత్న= (కొత్తదైన; రత్నమయ= రత్నాలతో చేసిన; భూషణ+ఆది= నగలు 
మొదలైన వాటిచేత; దీప్త= (ప్రకాశించిన; వేష= వేషంతో; విరాజమానులు+అగు= ధగధగలాడే; కుమారుల= రాజయువకులయొక్క; 
చతుర= నేర్పుగల; పరిహాస+ఆది= వేళాకోళాలు మున్నగు; విలాసంబుల వలనను= సరదాలతోను; ప్రభూత= ఎక్కువైన; 
విభవ= సంపదతో; విభ్రాజితులు+అగు= (ప్రకాశించే; రాజసూనుల= రాజకుమారులయొక్క; మాననీయ= గౌరవించదగిన; 
గరిమ= గొప్పవయిన; లలిత= అందమైన; విహార విశషంబుల వలనను= రకరకాల విహారాల వలన; పాంచాల= పాంచాల 
దేశీయులు; యాదవ= యాదవ వంశీయులు; కేకయ+ఆది= కేకయ దేశీయులు మున్నగు; బాంధవ= బంధువులతో; 
మహిత= గొప్పదైన; మహిమ+అంచిత= మహిమచేత గొప్పది అగు; సంచరణంబుల వలనను= విహారాలచేతను; ఆనందనిష్యంది= 
ఆనందం (స్రవించే; పాండునందన= పాండవులయొక్క; సౌహార్దంబువలనను= మంచిమనస్సు కలిగి ఉండటం వలన; 
మత్స్యమనుజపతి మందిరంబు= విరాటుడి గృహం; పరమ= గొప్పదైన; సంపద్‌+భరితంబు+ఐ= సంపదతో నిండినద్దె; 
ఉండెనున్‌= ఉండింది; అని చెప్పినన్‌= అని చెప్పగా; విని; వైశంపాయనునితోన్‌= వైశంపాయన మహర్షితో; జనమేజయుండు= 
జనమేజయమహారాజు. 


తాత్పర్యం: విరాటరాజు ఈ రీతిగా ఉత్తరాభిమన్యుల వివాహం నిర్వహించాడు. మణిభూషణాలు, మంచివ(స్తాలు, 
కర్పూరం మొదలైన పరిమళ (ద్రవ్యాలు, తాంబూలాలు పెట్టిన పళ్ళెంలో పెట్టి ముందుగా శ్రీకృష్ణుడి కిచ్చి. తరువాత 
పాండవుల కిచ్చాడు. పురోహితులందరికీ ఇచ్చాడు. ద్రౌపదికి, సుభద్రకు తగిన ఆభరణాలు, వస్త్రాలు అంతఃపుర 
జనులచేత ఇప్పించాడు. ఇక అభిమన్యుడికి భద్రగజాలు ఏడువందలు, జాతిగు[ర్రాలు పదివేలు, సలక్షణమైన 
గోవులు అయిదులక్షలు, రథాలు రెండువేలు, దాసదాసీ జనం లక్ష - ఇవిగాక ఇంకా రకరకాల ధనాలు అరణంగా 
ఇచ్చాడు. ఆ కల్యాణ మహోత్సవం అంత గొప్పగా జరిగిందంటే కారణం - ఎక్కడ ఏవి సమకూర్చాలో అట్లా శ్రద్దగా 
చేసిన సువాసినులు, ఆట పాటలతో అందరినీ అలరించే వేశ్యాజనం, రత్నాభరణాలు పెట్టుకొని మంచివేషంతో 
నేర్పుగా పరిహాస విలాసాలు చేసిన రాజకుమారుల విహారాలు, పాంచాల, యాదవ, కేకయాది బంధువుల సంచారాలు, 
పాండవుల ఆనందం వెల్లివిరిసే సౌహార్హం-వీటి అన్నిటితో విరాటుడి మందిరం సర్వసంపత్సమృద్దం అయింది. 
అనగా విని జనమేజయుడు వైశంపాయనుడితో ఇట్టా అన్నాడు. 


విశేషం: అలం: అంత్యాను ప్రాస. 


766 శ్రీమదాంధ్ర మహాభారతము 


క, _ 'కుంతీనందను లట్ల । త్యంత విభవ మెస(గ( బరిణయము చేసి సుహృ 
త్సంతోషోజ్వలులై తద | నంతర మెబ్బంగి నడచి?” రనవుడు. బ్రీతిన్‌. 404 


ప్రతిపదార్థం: కుంతీనందునులు= పాండవులు; అట్టు= ఆ రీతిగా; అత్యంత విభవము= ఎక్కువ వైభవం; ఎస(గన్‌= ఎక్కువ 
కాగా; పరిణయము= వివాహం; చేసి= జరిపి; సుహృత్‌= స్నేహితులయొక్క; సంతోష+ఉజ్ఞ్యలులు+ఐ= సంతోషంతో ప్రకాశించేవారై; 
తదనంతరము= ఆ పిమ్మట; ఏ+భంగిన్‌= ఏ రీతిగా; నడచిరి?= (ప్రవర్తించారు?; అనవుడున్‌= అని (ప్రశ్నించిన తరువాత; 
ప్రీతిన్‌= ప్రీతితో. 


తాత్పర్యం: “పాండవులు ఆ విధంగా వివాహం అత్యంత వైభవంగా జరిపించి, మిత్రులకు సంతోషం కలిగించి, 
తరువాత ఏ రీతిగా ప్రవర్తించారు?" అని అడుగగా అతడు ప్రీతితో. (ఇట్లా అన్నాడని తరువాతి ఉద్యోగపర్వం 
ప్రథమాశ్వాసంలోని పద్యంతో అన్వయం). 


ఆశ్వాసాంతము 


చ. అమృతమయాత! భక్తిసుగమానుభవోజ్ఞ్వల దివ్యవర్మ! ష 
టృమయ గతానుభావ! పురుష త్రయతా వివృత స్వభావ! ని 
ర్మమ హృదయైకవాస! మునిరంజన నిత్యవిలాస! దోష సం 
గమ వినికర్తనా! పరమ గౌరవ ధుర్య పద ప్రవర్తనా! 405 


ప్రతిపదార్థం: అమృతమయ= అమృతమయమైన; ఆత్మ!= ఆత్మకలవాడా!; భక్తిసుగమ= భక్తిచేత సులభమైన; అనుభవ= 
అనుభవంతో; ఉజ్జ్వల= (ప్రకాశించే; దివ్యవర్త్మ!= దివ్యమైన మార్గం కలవాడా!; షట్బమయ= ఆరు మతాలను-ఆరు సమయాలను; 
గత= పొందిన; అనుభావ!= ఆశయం కలవాడా! (షట్సమయగతానుభావ-శైవ, వైష్ణవ, శాక్త సౌర, వైదిక, సౌగతము లనెడి ఆరు 
సిద్దాంతాలయందును తెలియబడే ప్రభావం కలవాడా! లేదా- సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక పూర్యోత్తర మీమాంసలనెడి 
దర్శనషట్కంచేత తెలియబడే (ప్రభావం కలవాడా! లేదా షట్బమయ- షట్కాలములయందును - అరుణోదయ, సూర్యోదయ, 
సంగవ, మధ్యాహ్న, సాయం, అర్హరాత్రములందలి ఆరాధనంచేత భక్తులచే పొందబడు అనుభవం కలవాడా!); పురుష 
త్రయతా= (బ్రహ్మవిష్ణుమహేశ్యరులనెడి ముగ్గురు పురుషులగుటతో; వివృత= వివరించబడిన; స్వభావ!= సృష్టి, స్థితలయముల 
స్వభావం కలవాడా!; నిర్మమ= మమకారంలేని; హృదయ= హృదయమే; ఏకవాస= ముఖ్యమైన నివాసంగా కలవాడా!; మునిరంజన= 
మునులను రంజింపజేసే; నిత్యవిలాస!= నిత్యమైన విలాసాలు కలవాడా!; దోష= దోషాలతోడి; సంగమ= సంబంధాన్ని; 
వినికర్తనా!= కత్తిరింపజేసేవాడా!; పరమ= మిక్కిలి; గౌరవధుర్య= గౌరవభావంకల; పద= పదవియందు; (ప్రవర్తనా!= ప్రవర్తించేవాడా! 


తాత్సర్యం: అమృతమయమైన ఆత్మ కలవాడా! భక్తి సులభమైన అనుభవం కల దివ్యమార్గం కలవాడా! ఆరు 
మతములందున్న అభిప్రాయం కలవాడా! ముగ్గురు పురుషులుగా వివరించబడిన స్వభావం కలవాడా! మమకారం 
లేని హృదయమే నివాసంగా కలవాడా! మునులను రంజింపజేసే నిత్య విలాసాలు కలవాడా! దోష సంబంధాన్ని 
ఛేదించేవాడా! గొప్ప గౌరవం కల పదవియందు ప్రవర్తించేవాడా! హరిహరనాథా! 


విరాటపర్వము - పంచమాశ్వాసము 767 


విశేషం: అలం: అంత్యాను ప్రాస. ఈ పద్యంలో హరిహరనాథస్వామిని పరతత్త్యంగా తిక్కన దర్శించి కీర్తిస్తున్నాడు. షట్సమయాలు= 
ఆరు సిద్దాంతాలు- శైవ, వైష్ణవ, శాక్త సౌర, వైదిక, సౌగత సిద్దాంతాలు; ఆరు దర్శనాలు- సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, 
పూర్యోత్తర మీమాంస దర్శనాలు; పురుషుత్రయం= (బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు. 


క, దుర్వహ పటుతాపత్రయ । నిర్వాపణ కరణ, బోధ నిర్మలజన హృ 

త్పర్వాచరణ, మహాసుర । గర్వహరణ! తత్వ సంప్రకాశనకరణా! 406 
ప్రతిపదార్థం: దుర్వహ= వహింపరాని; పటు= గొప్పదైన; తాపత్రయ= మూడు తాపములను; నిర్వాపణకరణ= పోగొట్టటంలో 
పనికలవాడా!; బోధ= జ్ఞానంతో; నిర్మల= స్వచ్చమైన; జన= జనులయొక్క; హృద్‌= మనస్సులకు; పర్వ+ఆచరణ= పండుగ 
చేసేవాడా!; మహా+అసుర= గొప్ప రాక్షసుల; గర్వ+హరణ!= గర్వాన్ని పోగొట్టేవాడా!; తత్త= పరబ్రహ్మతత్తాన్ని; సంప్రకాశన= 
ప్రకాశింపచేయటంలో; కరణా!= ముఖ్యసాధనమైనవాడా! 
తాత్సర్యం: వహించలేని తాపత్రయాలను అణచే పనిగలవాడా! జ్ఞానంతో నిర్మలమైన జనుల హృదయాలకు 
ఆనందం కలిగించేవాడా! గొప్ప రాక్షసుల గర్వం పోగొట్టేవాడా! పరబ్రహ్మతత్తాన్ని ప్రకాశింపజేసే ప్రయోజనం 


కలవాడా! హరిహరనాథా! 


విశేషం: అలం: అంత్యాను ప్రాస. ఇందులో హరిహరనాథుడిని సగుణుడిగా భావించి తిక్కన కీర్తించాడు. 1. తాపత్రయం; 
ఆధ్యాత్మిక. ఆధిదైవిక. ఆధిభౌతిక రూపాలైన తాపాలు. 'నిర్వాపణ నిపుణ” అనే పాఠానికి బదులు 'నిర్వాపణ కరణి అనే 
పాఠం (గ్రహించబడింది. అయినను 'నిర్వాపణ నిపుణ” - అనే పాఠమే కవి హృదయసమ్మతంగా గోచరిస్తూవుంది. 


మాలిని; 


నిగమ కుసుమ గంధోన్న్మేష భూతాభిధానా! 
సగుణ విగుణ లీలా! సౌమ్య సాక్షిత్వ నానా 
జగదవన పిధాన స్టెర్య దత్తావధానా! 

po] లాలి 


నగశరధి నివాసా నంద సంస్తూయమానా! 407 


ప్రతిపదార్థం: నిగమ= వేదాలనెడి; కుసుమ= పుష్పాలయొక్క; గంధ= సువాసనయొక్క; ఉన్మేషభూత= వికాస రూపమయిన; 
అభిధానా!= పేరు కలవాడా!; సగుణ= ఉత్తమ గుణాల యొక్కయు; విగుణ= విరుద్ద గుణాలయొక్కయు; లీలా!= విలాసాలు 
కలవాడా!; సౌమ్య= శాంతమనే గుణంతో; సాక్షిత్వ= సాక్షీభావం అనే గుణంతో; నానాజగత్‌= అనేక లోకాలయొక్క; అవన= 
రక్షించటం; పిధాన= లయం చేయటం; స్టైర్య= స్థిరభావంతో ఉంచటం (పాలనం) అనే మూడు పనులలో; దత్త+అవధానా!= 
నెలకొల్పబడిన శ్రద్ద కలవాడా!; నగ= పర్వతం మీదను (హరపక్షాన); శరధి= సము(ద్రంలోనూ (హరిపక్షాన); నివాస= 
నివసించటం చేత; ఆనంద= సంతోషం కలవాడవని; సంస్తూయమానా!= (భక్తుల చేత) బాగా కీర్తించబడేవాడా! 


తాత్సర్యం: హరిహరనాథా! వేదాలనే పూలకు సువాసనవంటి వేదాంతతత్త్యమే పేరుగా కలవాడా! సద్దుణాలనూ, 
దుర్గుణాలనూ విలాసాలుగా కలవాడా! సృష్టి స్థితి లయాలవంటి జగద్వ్యాపారాలను శాంతుడవై, సాక్షీభూతుడవై 
శ్రద్దతో గమనిస్తూ ఉండేవాడా! హరుడవై పర్వతంమీదా, హరివై సముద్రంలోనూ నివసించటం చేత ఆనందిస్తూ 
ఉంటావని భక్తులచేత విశేషంగా కీర్తించబడేవాడా! 


768 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: రూపకం, అంత్యాను ప్రాసం. ఇందులో హరిహరనాథమూర్తిని కీర్తించాడు. ఆనందశబ్ద ము(ద్రితంగా ఈ 
పద్యాన్ని రచించాడు. మాలినీవృత్తానికి ప్రతిపాదంలో వరుసగా న, న, మ, య, య అనే గణాలుంటాయి. తొమ్మిదవ అక్షరం 
యతిన్థానం. (ప్రాసనియమం ఉన్నది. 

థి 


గద్యము: 


ఇది శ్రీమదుభయకవిమిత్ర, కొమ్మనామాత్యపుత్ర, బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన 
శ్రీమహాభారతంబున విరాటపర్వంబునందు సర్వంబును పంచమాశ్వాసము. 


విరాటపర్వము సమాప్తము. 


తాత్పర్యం: ఇది మంగళకరమైన ఉభయకవిమిత్రుడనే బిరుదం కలవాడూ, కొమ శనామాత్యుడి పుత్రుడూ, పండితులను 
ఆరాధిస్తూ (పండితులచేత ఆరాధింపబడుతూ) (ప్రకాశించేవాడూ అయిన తిక్కన సోమయాజి రచించిన 
శ్రీమహాభారతంలో అయిదవ ఆశ్యాసంతో పూర్తయిన విరాటపర్వం. 


విరాటపర్వంలో అయిదన ఆశ్వాసం సమాప్తం. 


విరాటపర్వం సర్వం ముగిసింది. 


